ప్రపంచ రాజ్య సర్వస్వము 


నంపాదక మండలి: 
శ్రీ దేవులపల్లి రామానుజరావు 
శ్రీమతి శారదా హెచ్‌. రావు (పభుత్వ పతినిధి) 
డాక్టర్‌ సరోజిని రెగాని 
డాక్టర్‌ ఆర్‌. వి. రావు 
డాక్టర్‌ యం. రాధాకృష్ణశర్మ 
డాక్టర్‌ కె, విఠల్‌ రెడ్డి 


సంకలనక ర్ర : 
శ్రీ చీమకుర్తి శేషగిరి రావు 





ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌ రోడ్డు, హైదరాబాదు. 


1977 


[ప్రథమ ముద్రణ 1977 
[పతులు - 1000 


(రఆం|ధ సారస్వత పరిషత్తు 
తిలక్‌ రోడ్డు, హైదరాబాదు, 


చెల. రూ. 60-00 


Paper used for the printing of this book was made 
available by the Govt. of India through the Govt. of Andhra 
Pradesh at concessional rate. 


ము [దణ 
ఏవాజి (పెన్‌, 
సికిందరాబాదు, 


తెఅిహలుకతు 


తలుగు భామో వికాసానికి తోడ్పడే [గ్రంథాలను పచురింపజేసే ఉద్దేశంతో 
ఆం|ధ|పదేక్‌ [ప్రభుత్వం 1966 _ 67 సంవత్సరాలలో తిక  |పణాళికను 
రూపొందించి దానిని అమలు జేయడానికి ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు 
చేసినది. ఆ సలహా సంఘం చేసిన సూచనల పకారం కొన్ని గంథాల [ప్రచు 
రణ బాధ్యతను రాజధానీ నగరములోని ఆంధ్యపదేశ్‌ సాహిత్య అకాడమి, 
ఆంధ్యపదేక్‌ లలితకళా అకాడమి, ఆంజుమన్‌ తరక్కిి ఉర్హూలతోపాటు ఆం[ధ 
సారస్వత పరిషత్తుకు కూడా అప్పగించడం జదిగినదె, ఆం|ధ సారస్వత 
పరిషత్తుకు అప్పగించిన (గంథం “పపంచ రాజ్య సర్వస్వము”. ఆం[థ 
(పదేశ పభుత్వ నిర్ణయం 1974 మార్చినెలలో సారస్వత పరిషత్తుకు తెలియ 
జేయడం జరిగినది. ఈ నిర్ణయం (ప్రకారం యీ (గంథ |పచురణకు జరిగే 
ఖర్చులో నాలుగింట మూడు వంతుల ఖర్చును ఆంధ్యపదేశ్‌ [ప్రభుత్వం ఈయ 
డానికి వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చినది. 


ఆంధ1పదేశ్‌ పభుత్వ్పము కోరికను ఆఅంగికరించి ఆంధ సారన్వత 
పరివత్తు 1974 మే నెలలో పరిషత్తు అధ్యతులై న శ్రీ నరో త్తమరెడ్డి అధ్యషతన 
జదిగిన కార్యానిర్వాహాక వద్గ సమావేశంలో [పపంచ రాజ్య సర్వస్వము (వాత 
(మతిని సిద్దం జేయడానికి ఒక నంపొదక సంఘాన్ని నియమించినది. 


ఈ సంపాదక సంఘంలో 1. ఈ దేవులపల్రి రామానుజరావు, 
౨. డా।; ఆర్‌. వి. రావు, తి. డా! సరోజిని రేగాని, డా! యం. రాధాకృష్ణ. 
శర్మ, ర్‌. డా॥ క. విఠల్‌ రెడ్డి గారను సభ్యులుగా నియమించడం జరిగినది. 
[ప్రభుత్వం శ్రీమతి శారదా హెచ్‌. రావు గారిని ఈ సంపాదక మండలిలో తన 
(ప్రతినిధిగా నియమ్‌ంచినది. ఈ [గంథం _వాత్యప్రతిని సిద్ధం చెయడానికి యీ 
సంపాదక మండలి నిర్ణయించిన ,పకారం శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారిని 
సంకలనక రగా నియమించడం జరిగింది. రెండు సంవత్సరాల కషి పలితంగా 
యీ గంథం [వాత్మపతి 1976 మేలో సిద్దమెనది. ఈ విధంగా యీ పనిని 
విజయవంతంగా నిర్వహించిన సంపాదక మండలికి, సంకలన కర్తకు సారస్వత 
పరిషత్తు పజాన ధన్యవాదములు. 


IV 

ఈ గంధం ముదణ 1976 జూన్‌లో ప్రారంభించి 1977 ఆగన్హులో 
పూ_ర్రిచేయడం జరిగినది, ఈ [గ్రంథములో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వము 
కలిగిన దేశాలతోపాటు ఇతర దేశాలకు సంబంధించిన వివరాలు సమ్మగంగా 
తెలియ జేయడం జరిగినది. వీనితో పాటు, (ప్రతి దెళానికి, |పతి ఖండానికి 
సంబంధించిన పటాలను కూడా యీ [గంథములో చేర్చడం జరిగినది. (పతి 
దేశం యొక. చరిత, భూగోళము, వ్యవసాయము, వాణిజ్య వ్యాపారాలు, 
ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ వ్యవస్థ, ఇతర దేశాలతో సంబంధాలు, రవాణా 
సౌకర్యాలు, పరిశ్రమలు, విద్య, సంస్కృతి మొదలై న విషయాలకు 
సంబంధించిన వివరాలు యీ [గంథంలో తెలియజేయడం జరిగినది. ఇంతవరకు 
ఇటువంటి [గంథం తెలుగు భాషలో వెలువడలేదు. ఈ (గంథాన్ని ప్రభుత్యం, 
[గంథాలయాలు, పాఠకులు, ఆదరించి సారస్వత పరివత్తును [పోత్సహించ 
గలరని విశ్వసిస్తున్నాను. ఈ [(గంథాన్ని సుమారు ఒక సంవత్సరంలో 
చక్కగా అచ్చువేసి ఇచ్చిన ివాటీ (పెన్‌ వారికి పరిషత్తు పశాన కృతజ్ఞతలు, 


ఆం|ధ (పదెక్‌ [ప్రభుత్వము ఇటువంటి ఉత్తమ [గంథమును సిద్ధం చేసి 
(పచురించే అవకాశం సారస్వత పరిషత్తుకు యిచ్చి యీ సంస్థపట్ట తన 
విశ్వాసాన్ని వెల్లడి చేసినది. అంతేగాక యీ [గంథము సిద్ధముచేసి ముదించ 
డానికి జరిగిన ఖర్చులో నాలుగింట మూడువంతులు [పభుత్వం మంజూరు చేసి 
ఆ డబ్బును పరిషత్తుకు యిచ్చినది. ఇందుకు ఆంధ సారస్వత పరిషత్తు 
పక్షాన ఆంధ్యపదేశ్‌ పభుత్వానికి కృతజ్ఞతాభి వందనములు. ఈ |గంథ 
ములో చేర్చిన పటాలకు బ్లాకులను చాలామట్టుకు తెలుగు భాషాసమితి, 
ఆంధ పదేక్‌ సాహిత్య అకాడమి యిచ్చి పరిషతుకు తోడ్పడినారు. ఈ రెండు 
సంస్థలకు సారస్వత పరిషత్తు పక్షాన కృతజ్ఞతా భివందనములు. 


వీర. 11.77 గడియారం రామకృష్టశర్శ 
'హెదరాబాదు దా ర్య ద ర్శి 


రు ములు నరా ఇ 


అధ్యాయము పేజి నెం. 


||. అక్యరాజ్యనమితి 1-538 


1. బక్యరాజ్యసమితి 8; 2. ఐక్యరాజ్యసమితి _పాదుర్భావ చరిత 4; కి ఐ.రా.స. లక్ష్య 
ఉద్దేశ, మూల సూూతములు 6; 4. ఐ.రా.స. ముఖ్య కార్యాలయము 7; 5. ఐ. రా. స, 
సభ్య త్వము 8; 6. ఐ రా. న. యం|తాంగము 15; 7. సాధారణనభ 15; రి. భ|దతాసంఘము 
Ls 9, ఆర్థిక సాంఘిక సంఘము 19; 10. ధర్మక రృత్య సంఘము 20; 11. ఆంతర్జాతీయ 
న్యాయస్థానము 21; 12. సచివాలయము 2&2; 18. అంతర్జాతీయ కార్మిక వ్యవస్థ 25; 
14. ఆహార వ్యవసాయ వ్యవస్థ 28; 15. పపంచ ఆరోగ్య వ్యవస్థ 80; 16. ఐ. రా. అంతర్జాతీయ 
ఆత్యయిక శిశునిధ్‌ లివి 1. ఐ. రా. కాందిశీకుల హైకమిషనర్‌ 88; 15. ఐ. రా. విద్యా, 
విజ్ఞాన, సంస్కృతి వ్యవస్థ 85; 19. ఆంతర్జాతీయ దవ్యనిధి 87; 20. పునర్నిర్మాణ, వికసన 
నిమి త్తపు అంతర్జాతీయ బ్యాంకు 89; 21, అంతర్జాతీయ విత్త సం[శేణి 41; 22. అంతర్జాతీయ 
పరివర్ధన సంఘము 42; 2లి. శుల్క వ్యాపార సార్వ (తిక సమ్మతి 435; 24. ఆంతర్జాతీయ 
అణుళ క్తి మండలి 45; 25. అంతర్జాతీయ పొరవిమానయాన వ్యవస్థ 46; 26. ఆంతర్జాతీయ 
దూరదేశ సంయోజనము 48; 27, సార్వదేశిక తపాలా సంయోజనము 49; 2౦. అంతః పభుత్వ 
సాగరిక సంపతింపుల వ్యవస్థ 50; 29. [పపంచ వాతావరణ శాద్రైయ వ్యవస్థ ర్‌ి, 


11. ఆఫికా రక_286 


1. అంగోలా 57; 2. అప్పర్‌ వోల్టా 59; కి. అఫార్స్‌-ఇస్సాస్‌ [పాంతము 62; 4. ఆల్‌ బీదియా 
64; 5. ఇతియోవియా 668; 6. ఈక్వటోరియల్‌గినీ 74; 7. ఈజిప్ట్‌ 77; 8. ఉగాండా 85; 
9. ఐవరీకోస్ట్‌ 88; 10. కాంగో 91; 11. కామెరూన్‌ 94; 12. కెన్యా 97; 18 కేవ్‌వర్డీ 
దీవులు 101; 14. కొమోరో ద్వీపములు 108; 15. గాంబియా 105; 16. గినీ 108; 
17. గినీ-బిస్సావ్‌ 111; 18. గేబన్‌ 112; 19. మానా 115; 20. చాద్‌ 119; 21. జయిరే 
122; 22. జాంబియా 126; 28. టాంజానియా 180; 24. టునీసియా 184; 25. టోగో 
189; 26. దక్షిణ ఆవీకా 142; 27, దహోమీ 149; 28. నమీబియా (సౌత్‌వెస్ట్‌ ఆ ఫికా) 
162; 29. నైగర్‌ 155; 80. నై గీరియా 158; 81. బురుండి 161; 82. బోచ్యానా 164; 
ఏఏ. మలగాసీ 168; 84. మలావీ 172; కిక్‌. మారిటేనియా 175; $86. మారిషన్‌ 178; 
87. మాలీ 181; 86. మొజాంబిక్‌ 184; 89. మొరాకో 187; 40. రియూనియన్‌ (బౌర్‌ బన్‌) 
192; 41. రువండా 194; 42. రొడిసియా 197; 48. లిబియా 208; 44. లెసోతో 207; 
45. లె వీరియా 210; 46. సావోటోమీ.పిన్సిపీ 218; 47. సియెర్రాలియోనీ 215; 48, 


vi 


సుడాన్‌ 218; 49. 'సింటల్‌ ఆ(ఫికన్‌ రిపబ్దిక్‌ 222; 50. సెనెగల్‌ 225; 51. సోమాలియా 
228; 58. స్పానీయ సహారా 282; 58. స్వాజీలాండ్‌ విలిలి. 


11. ఆసియా (భారతదేశము తప్ప తక్కిన రాజ్యములు) 287_445 
1. ఆఫ్‌ఘనిస్టాన్‌ 2౯9; &, ఇండోనీసియా 246; లి. ఇ[జాయెల్‌ 255; 4- ఇరాక్‌ 26కి; 
5, ఇరాన్‌ 268; 6, చమన్‌ (సు ల్లనత్‌ ఉమన్‌) 280; 7 కటార్‌ 282: రి, కాంబోడియా 
(ఖర్‌) 284; 9. కువాయిట్‌ 289; 10. కొరియా (ఉ త్తర) 11. కొరియా (దక్షిణ) 297; 
12. చీనా 801; 18. జపాన్‌ (నిప్పాన్‌) 819; 14, జోర్డాన్‌ 882; 15. లాయిలాండ్‌ 
((ప్రదేశ్‌ తాయ్‌) 886; 16. తుర్కీ- (టర్కీ) 848; 17. నేపాల్‌ 849; 18. పాస్టాన్‌ 855; 
19. ఫిలిప్పీన్స్‌ 861; 20, బంగ్లాదేశ్‌ 867; 21. బర్మా 870; 292. బహరీన్‌ ౪77; 28. భూటాన్‌ 
879; 24 మంగోలియా ల88; 25. మలేసియా 886; 26, మాల్‌ దీవులు 8983; 27. యెమెన్‌ 
అరబ్‌ గ ణరాజ్యము 895; 26. యెమెన్‌ జనతా [పజాస్వామ్య గణరాజ్యము 898; 29. లావోస్‌ 
401; 80. లెబనాన్‌ 474; 81. వియెత్‌నామ్‌ 410; 8౨, (శ్రీలంక 415; #88. సంయ క్ర 
ఆరబ్‌ ఎమీరేట్స్‌ 422; 84 సింగపూర్‌ 424; కిక. సిరియా 427; 86. సె|పెస్‌ 4తి2; 
87, సైషెల్టిన్‌ 4కి; 88. సౌదీ అరేబియా 487; 89, హోంగొగాంగ్‌ 44కి. 


VI, ఆస్ట లేసియా 447.497 


1s ఆస్టేలియా 449; 2 కాంటన్‌-ఎండగ్భరీ దీవులు 457; కి, కుక్‌ ద్వీపములు 458; 
4. గిల్బర్ట్‌ -ఎల్టిస్‌ దీవులు 459; క. గ్యామ్‌ 461; G. జొన్‌స్టన్‌ దీవి 468; 7. టోంగా 4034; 
ర. నొరూ 467; 9. న్యూ కెలడోనియా (నౌవిల్టీ కెలడోనీ) 469; 10. న్యూజీలాండ్‌ ఉ71; 
1! న్యూ హెబియిడిస్‌ (నోవిళే హా బియిడిస్‌) 476; 12, పాపువా-న్వూగినీ 478; 18. పిట్‌ 
కెరన్‌ దీవి 451; 14. ఫిజీ దీవులు 482; 15. |ఫెంచి పొలిసీసియా (పొలిసీసియా [మందా మున్‌) 
486; 16. మిడ్‌ వే దీవులు 488; (బద స్తే ధర్మకర్తృత్వపు పసిఫిక్‌ దీవులు 438; 
158. అమెరికన్‌ సామోవ్‌ 491; 19. పశ్చిమ సామోవ్‌ (సామో ఇసిసఫ) 498; 20. సాల్‌మన్‌ 
దీవులు 496. 


V. ఉతర అమెరికా £99.605 


1. ఎల్‌ సాల్వడార్‌ 501; 2. కెనడా 504; శ, శేమన్‌ దీవులు 514; 4. కోస్టా రికా 516; 
5. క్యూబా 520; 6 గ్వాడెలోప్‌ 524; 7, గ్యాతెమాలా 526; 6. జమైకా ర్‌=లి; లి. టర్‌ ఇ. 
ఆండ్‌ కైకోస్‌ దీవులు 688; 10, టినిడాడ్‌ అండ్‌ టొబాగో 584; 11, దోమినికన్‌ రిపబ్టిక 
6988, 12, నికరాగ్యా 541; 15, నెదర్‌ ల్యాండ్స్‌ యాంటెిల్టీస్‌ 544; 14 పనామా నీశీ0; 
15. బహామాన్‌ 550; 16, బార్బడోస్‌ 652; 17. బెర్ముడా 555; 185. (బిటీష్‌ హోండూరూస్‌ 
55; 19. మార్టినిక్‌ 660; 20, మెక్సికో 561; 21. యునై బెడ్‌ స్టేట్స్‌ ఆఫ అమెరికా 567; 
22, లీవర్దు దీవులు 592; ల్లిశ్రి విండ్‌ వర్గు దీవులు 5905; 24, సెయింట్‌ పియె[రే-మిక్కిలాన్‌ ,. 
597; 29. హయిటీ 599; కిర్‌, పొండూరాస్‌ 602, 


vil 
VI. దషీణ అమెరికా 607 _670 


1. ఆంటార్కటికా 609; ల. అర్జెంటీనా 6113 శి. ఈక్వడార్‌ 618; 4. ఉరుగ్వే 628; 
5. కొలంబియా 627; గైయానా 681; 7. చిలీ 685; 8 పరాగ్వే 641; 9. పెరూ 645; 
10. ఫొక్‌లాండ్‌ దీవులు 649; 11. ఛెంచి గయానా 651; 12. బొలీవియా 658; 
18. బజిల్‌ 657; 14. వెనిజ్యులా 668; 15; సురినామ్‌ 668. 


VI యూరప్‌ 671.80 


1. ఆన్‌డొ[రా 678; 2. ఆల్‌బేనియా 675; శి. ఆస్ట్రియా 679; 4. ఇటలీ 6585; 5. ఐర్జాండు 
694; 6. ఐస్‌లాండ్‌ 699; 7. ,గీస్‌ 702; 8. తూర్పు జర్మనీ 708; 9. పశ్చిమ జర్మనీ 
718; 10. జెకోస్టోవాకియా 7292; 11. డెన్మార్క్‌. 728; 12. నార్వే 788; 18. నెదర్‌ 
లాండ్స్‌ 740; 14. పోర్చుగల్‌ 747; 15. పోలండ్‌ 752; 16. విన్‌ లాండ్‌ 758; 17. ఫాన్స్‌ 
762; 10. బల్గేరియా 777; 19. బెల్జియం 782; 20. మాల్టా 785; 21. మొనాకో 792; 
బిబి, యుగోస్టావియా 795; 28, యునై టెడ్‌ కింగ్‌డమ్‌ 808; 24. యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ 
సోషలిస్ట్‌ రిపబ్టీక్స్‌ 822; 24. రుమేనియా 842; 25. లక్టెంబర్గ్‌ 848; 26. లిక్‌ టెన్‌స్టీన్‌ 
552; 27. వాటికన్‌ 855; 28. సాన్‌ మారినో 859; 29, స్పెయిన్‌ 862, 80, స్విజర్‌ లాండ్‌ 
869; 81. స్వీడెన్‌ 877; 82, హంగరీ 886, 


17111 భారతదేశము (ఇండియా) 8983-1028 
భారత దేశము 894 

రా ష్ట్ర ములు: 
ls; అస్సామ్‌ 978; 2, ఆంధ పదెశ్‌ 974; 8, ఉత్తర (పదేశ్‌ 977; 4, ఒరిస్సా 980; 
ద్‌, కర్ణాటక 982; 6. కేరళ 904; 7. గుజరాత్‌ 986; 8. జమ్మూ-కాళ్ళీరు 988; 9. తమిళ 
నాడు 990; 10. |తిపుర 998; 11. నాగాలాండ్‌ 994; 12. పంజాబు 995; 18. పశ్చిమ 
బెంగాల్‌ 997; 14. బీహార్‌ 999; 15. మణిపూర్‌ 1002; 16. మధ్యపదేశ్‌ 1008; 
Lf మహారాష్ట్ర 1007: 18. మేఘాలయ 1010; 19. రాజస్థాన్‌ 1011; 20. సిక్కిం 1014; 
21. హర్యానా 1015; 22. పిమాచల,పదేశ్‌ 1017. 


కేం దపాలిత [ప్రాంతములు : 


1. అందమాన్‌ నికోబార్‌ దీవులు 1019; 2. అరుణాచల[పదేక్‌ 1020; శ. గోవా-దామన్‌- 
దయ్య్యూ 1021; 4. చండిఘర్‌ 1022; 5. ఢిల్లీ 1022; 6, దా[దానగర్‌ హవేలీ 1028; 
7. పుదుచ్చేరి 1024; 8, మిజోరామ్‌ 1025; 9. లక్షద్విప్‌ 1027, 


అన్ముకమణ పట్టిక 1029-1072 


ఐక్య రాజ్య సమితి 


xe నం) సం Rete laogy [1 


స 


క వర్మ 


రీ = గే 
sie Ranges goes! (ట్ల 


OEE ROUND థింధ్ధిదిల్లంద ౧1 


nos Ee pS 1.) 


నజ gus og తనం (fH) 


# | లకక ంజం అందిం గ] 


eee ల్ల neon (ంజ్చిటె ఇంణ Val 


se 
ష్‌. 
b ఇం అ శీ) 
న్‌ 


© wi tt 
sntety 29 noefe OHM 


( టి 
స్త (బలం om sao seis రీ 


అ గ 
sss sos రంళ్దిచేంంణ 07! 


x soy Senate ioe (To) 


రో (000 రంల్ధిచేన్లంణ న్‌ా ‘ina (| 


9 
WY 


ka ని 
eee 9299 groupes, (16, 





Ve 
బభూాదా్యం కొత చాచి 
FA: 3 


జక భయే మకరి దం! 
HNN 


కు 
(054వ) అజంన్గానలడై జ జి ఆ 





౧ల్లార్గాండణళి , 
saan ‘aod gage 





SHES sors 


ల్ల 
వరణ? s9n we! క్‌ EF భంగ) gigs జట జి 





DD (2౪11౫0) 208 వయం దక్షః & ౨ ఉ 


(0౧౮601) 
ళు ఈం pa గా క వన్న 
Gaia NRA ఉని ణల ది 


టై 
ఇం కదని అల్లా డై 0 ౫ 


, 
క 


క! 
(dINN) SHAS RIN ఖల ది 


ర Ce 
& GROG BRIG శ నిగ 


(aAvVIoNM) శ - EF 
aaa gas ogeegn “2 RE 
గు 


‘gee pee gate sg WEE 
gamgqoa fog gt qs 


BRR NYE? GRE CRE | 
శ 
9 pes cor mH 2a 


mes sp ఒరి! 
dAOIANN 


గల) కా) బాశం్ల ఇజ్జర్లింg్ల 08 క 0 ఆ 


కీల కా 


4౨0 s9ssates 
gC జబ og 9 


051110 (ego) 6 
Pegog agp CEACIP ఇ లద 


ఆండీ 





1. రెక్క రాజ్య సమితి 


ద్వితీయ [ప్రపంచ మహి సంగోమము ముగియ 
నున్న సమయమున విజేతలగు అ[గ రాజ్యముల 
నాయకులు |పపంచమున శాంతి భదతలను 
కాపాడుటకును, యుద్ధముతో నిమిత్తము లేకుండ 
(ప్రపంచ రాజ్యములు తమ వివాదములను సొవార్డ, 
సౌమనస్యములతో పరిష్క-రించుకొనుటకు మార్గ 
మును నెలకొల్పుటకును, వివిధ రాజ్యములమధ్య 
నహకారమును పెంపొందింపజేసి తన్మూలమున 
సామాన్య మానవునికి సుఖశాంతులను ఆందజేయు 
టకును ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఆవళ్యక మని 
భావించిరి. అట్టి వ్యవస్థకు రూపరేఖను కల్పించు 
టకై ఆ అ్యగనాయకులు తక్కిన మిత రాజ్యముల 
సహకారానుమోదములతో సాగించిన కృషికి ఫలిత 
ముగ 1945, అక్టోబరు ౨4న ఐక్యరాజ్యములు 
(యునై బెడ్‌ నేషన్స్‌) అను సంస్థ అవతరించినది. 
అదియే ఐక్యరాజ్యసమితి (యునైటెడ్‌ నేషన్స్‌ 
ఆర్గనై జేషన్‌్‌ అనియు వ్యవహరింపబడుచున్నది, 

క్యు రాజ్య సమితి (ఐ. రా. స యొక్క. ఆశ 
యములును, ఆధికారములును, వ్యవహార విధులును 
ఐ. రా. చార్జరులో పొందుపరుపబడినవి. ఐ.రా.స. 
అవతరణ సందర్భమున 50 రాజ్యముల సాధికార 
(ప్రతినిధులు ఆ చార్భరును ఆమోదించుచు సంత 
కములుబేసి [ధువీకరించి తమ రాజ్యములకు సమితి 
యందు సభ్యత్వములను కల్పించిరి. 


చార్జరులోని విషయములను  ఆమోదించుచు 
తదనుగుణములగు బాధ్యతలను నిర్వ ర్రించుటకు 
తగు సమర్ధతయు సంకల్పమును కలిగిన శాంతి 
కాముక రాజ్యము ఏడియెనను బి. రా. స. యందు 
సభ్యత్వమును పొందవచ్చును; కాని నూతనముగ 


అట్టి సభ్యత్యమును కల్పించుటకు థి. రా,స.కు 


సంబంధించిన సాధారణసభ (జనరల్‌ అసెంబ్లీ), 
భ| దతాసంభఘము (సెక్యూరిటీ కౌన్సిల్‌) అనునవి 
అందులకు అనుమతింపవలెను. ఇటుల ఆయా 
కాలములందు, సమితి ఆనుమతితో, కొన్ని నూతన 
రాజ్యములు సభ్యత్వములను ఆర్జించిన వి. తత్పలిత 
ముగ ఐ.రా.స. లోని సభ్య రాజ్యముల సంఖ్య 
అంతటంతట 'పెరుగుచున్నది. ఈనాటి (1975, 
వంబరు) సమితి సభ్యరాజ్య సంఖ్య 142. 

ఐ రా. న. ముఖ్య కార్యాలయము యునై టెడ్‌ 
సేట్స్‌లోని న్యూయార్క్‌ నగరమున నెలకొల్ప 
బడినది. సమితి వ్యవహారముల నిర్యహణకు 
ఇంగ్లీష్‌, | ఫంచి, రష్యన్‌, స్పానిష్‌, చీసీయ 
భాషలు సాధికార భాషలుగ ఆమోదితములై నవి. 
అయినను అంతర్జాతీయ న్యాయన్థానమునందు 
మ్మాతము ఆంగ్ల, ఫెంచిభాషలు మా(త మే సాధికార 
భాషలుగ నిర్ణయింపబడినపి,. 

ఐ. రా. స.కు సాధికారకమగు ఒక లాంఛ 
నము (ఎమ్‌జ్లైమ్‌) కలదు. లేతనీలపు భూమికను 
ఆ శయించిన [పపంచ పటము రజతవర్ణమున ఇందు 
చితితము. ఈ (పపంచ పటము ఉత్తర |ధువము 
ఆధారముగ (ప స్తరింపబడినటుల రూపొందింవ 
బడినది, [పపంచపటమునకు ఉభయ పార్శ్వ్యము 
లందును శాంతిచిహ్న ములగు ఆలివ్‌ శాఖలు ఆమరి 
యుండుట ఇందు కననగును. ఐ.రా.స. పతాకయు 
ఇట్టి చిహ్నామునె కలిగియున్నది. 

మానవుని శాంతికాముకతకు ఐ.రా.స. ఒక 
[పతీకము. అందువలననే ఆ సంస్ధ అవతరించిన 
తేదీని (ఆక్టోబరు, 24 ను) పపంచ ప్రజలు 
'ఐ. రా. స. జయంతి” అనుపేర పతి వత్సరము 
నను ఒక పర్వదినముగ పొటించుచున్నారు. 


వి, రక్యరాజ్యాసమింతి వ్రాదుర్భావ చరిత్ర 


[ప్రపంచమున శాంతి భ|దతలను కాపాడుటతై 
వివిధ రాజ్యముల సంపూర్ణ సహకారముతో ఒక 
శాశ్వత, సచేతన, రాజకీయ సంస్థను నెలకొల్పుటకు 
ప పథమ (ప్రయత్నము [పథమ (పపంచ యుద్ధా 
నంతరమున జరిగినది. ఆ ప్రయత్న ఫలితమే 
నానాజాతి సమితి (లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌) సంస్థాపన, 
దానికొరకై తొలుత చొరవ తీనికొని పనిచేసిన 
వాడు, అప్పటిలో యునై బెడ్‌ సైట్స్‌నకు అధ్య 
కుడుగ వ్యవహరించిన, వుడూ విల్సన్‌. వెర్సె 
యిల్స్‌ శాంతి ఒడంబడిక రూపొంది, (పథమ 
ప్రపంచయుద్ధము ముగిసిన సమయముననే (1919) 
నానాజాతి సమతియు రూపుగొనినది. కాని ఆ సంస్థ 
తొలుతలోనే అనేక బా ల్యారిష్టముల పాలై నది. 
దాని స్థాపనలో పముఖ పాను యునై జెడ్‌ 
సైట్స్‌ అధ్యక్షుడు పుడూవిల్పన్‌ నిర్వహించినను, 
ఆ దేశపు |పశా|పతినిధిసభ వెర్సాయిల్స్‌ సంధిలోని 
తమ బాధ్యతలను |[ధువపరుప నిరాకరించినది; 
తతృలితముగ యు. సై. నమితిసభ్యత్యమునుండి 
వై దొలగినది, వేరొక పముఖ రాజ్యమగు 
సోవియట్‌ రష్యాకు నానాజాతి సమితిలో సభ్యత్వమే 
బేకుండెను, ఇందులకు తోడుగ ఆ కాలమున 
(ప్రపంచమున అత్యధిక భాగము బిటిష్‌, |ఫెంచి, 
డచ్చి వలస పాలనలలో ఉండుటవలన ఆ వలన 
రాజ్య ములందలి వీడిత (పజానీక మునకు సమితి 
యందు సరియగు (పాతినిధ్యమును పొందుటకు 
అవకాశమే లేకుండెను, అంతియేకాదు; సమితికిగల 
అధికారములును చాల పరిమితములు. సర్వసత్తాక 
స్వతం్యత రాజ్యముల సద్భావపూర్యక నమ్మేళన 
ముగ మాత్రమె సమితి ఆనాడు వ్యవహరింప 
గలిగినది; ఆందువలన దురాకమణలను, యుద్దము 
లను వ్యతిరెకించుచు ఆసమిళశి చేసిన తీర్మాన 


ములకు కార్యరూపమును సాధించుటకు తగిన 
యంతాంగము సమితికి లేకుండెను. 1989లో 
మంచూరియాను జపాను ఆక్రమించినపుడును, 
1985 లో ఎతియోపియాను ఇటలీ వశ పరచుకొనిన 
సందర్భ మునను సమితి |[పదర్శించిన నిస్సహాయ 
వైఖరి దాని నిరర్గకతను వెల్లడించెను. కడకు 
1989 లో ద్వితీయ పపంచ యుద్ధము ఆరంభ 
మగుటతో నమితి నామమాత్రావశిష్టమయ్యెను. ఆ 
పరిస్థితిలో 1946, ఏ|విల్‌ లో లాంఛన [పాయముగ 
ఆ నానారాజ్య నమితి తన తుది సమావేశమును 
జరపి, తనను తానే అంతరింపజేసికొనినది. 


పె విధముగ నానారాజ్యసమితి విభలతను 
ఫొందినను [ప్రపంచమున శాంతి, భ[చతంను కాపాడి 
విశ్వ [పజలను ఆన్యతం[తతా, అవిద్యా, దారిద్య 
ముల బారినుండి రక్షించుటకు ఒక ఆంతర్జాతీయ 
రాజకీయ వ్యవస్థ అవళ్యకమను భావన ద్వితీయ 
(ప్రపంచయుద్ధ సమయమున విజ్ఞులగు రాజకీయ 
వేత్తలందు రూపుగొని, |కమముగ బలమునార్జించి, 
ఐ. రా. న. పాదుర్భావమునకు కారణభూత మైనది, 


ద్వితీయ (వపంచయుద్ధపు తొలుతటి దశలో, 
ఇటలీ, జర్మనీలను ఎదుర్కొని పోరాడుచుండిన 14 
రాజ్యముల (ప్రతినిధులు లండనున 1941, జూన్‌ 
12 న సమావేశమై దురాక్రమణ వాధనుండి విముక్తి 
పొందిన న్వతంత _పజారాజ్యముల మనఃపూర్వక 
సహకారమును ఆధారముగగొని మ్యాతమే సుస్థిర 
శాంతి నెలకొనగలదనియు, అట్టి శాంతిని సాధించు 
టకు సమష్టిగ కృషిచేయటయే తమ సంకల్ప 
మనియు [పకటించుటను ఐ.రా. న. [పాదుర్భావ 
చర్మితలోని తొలిఘట్టముగ _వరిగణింపవచ్చును. 
తదనంతరమున 1941, ఆగష్టు 14 న అట్లాంటా 


టిక్యరాజ్యసమితి పాదుర్భావ చరి తే 


నోకపై యనై టెడ్‌ సైట్సు అధ్యక్షుడు రూజ్‌ వెల్డ్‌తో 
[బిటిష్‌ [పధాని చర్చిల్‌ సాగించిన చర్చల ఫలిత 
ముగ వెలువడిన “అట్టాంటిక్‌ చార్జరు'లో పై భావన 
నమర్థితమగుటయేగాక దురాకమణలను అంత 
మొందిం౭చి సుస్థిర శాంతిని నెలకొల్పి, [ప్రపంచ 
(ప్రజలకు భదతర భవిష్యత్తును చేకూర్పదలచు 
తమ మహదాశయమునకు సాధనముగ ఉపకరించు 
ఒక అంతర్జాతీయ వ్యవస్థను శాశ్యత (ప్రాతిపదిక పై 
నెలకొల్పుటయు ఉద్దేశితమైనది. 


1941, డిశెంబరు 7న పెరల్‌ హార్చరుపై 
జపాను జరివీన దండయా[తవలన యునైటెడ్‌ 
స్టేట్స్‌ సైతము ద్వితీయ (ప్రపంచ యుద్ధమున 
దిగవలసి వచ్చినది. ఆంతట అక్షరాజ్యములను _ 
జర్మనీ, జపాను, ఇటలీలను - ఎదుర్కొని పోరాడు 
చున్న 26 రాజ్యముల (ప్రతినిధులు 1942, జనవరి 
1న వావింగ్‌టన్‌ నగరమున జరివిన చర్చల 
ఫలితముగ వెలువడిన |పకటనలో అట్లాంటిక్‌ 
చార్జరునందలి మూలసూతములును ఉద్దెశ ములును 
ఆమోదితములగుటయెగాక, ఆంతర్జాతీయ స్థాయిలో 
మానవస్వత్వముల పరిరక్షణయే ఆ రాజ్యముల 
ధ్యేయముగ పేర్కొనబడినది. ఈ |పకటనయందే 
తొలుతగ “ఐక్యరాజ్య అను పదము శాంతి 
కాముకములగు రాజ్యములకు సమష్టిరూపమున వాడ 
బడినది, ఆ తరువాత ఆదనముగ 21 రాజ్యములు 
ఆ|పకటనను ఆమోదించుచు సంతకములు చేసినవి, 
తదనంతరమున యు. స్టే, బిటన్‌, సోవియట్‌ 
రష్యా దేశముల విదేశాంగ మంతులును, మాస్కో 
లోని చీనాదేశపు రాయబారియు 1948, అక్టోబరు 
80 తేదీన మాస్కోలో చర్చలను సాగించి, వెలువ 
రించిన పకటనయందు, [పపంచమునందలి భాంతి 
కాముక రాజ్యములకు అన్నింటికిని, సభ్యత్వపు అవ 
కాశమును కల్పించుచు, ఆ రాజ్యముల సర్వసత్తాక 
సమానతను మన్నించుచునే, అంతర్జాతీయ శాంతి 
భ|దతలను కాపాడగలుగు ఒక సంస్థ సాధ్యమైనంత 


OE 


త్యరలో నెలకొల్పబడ వలసిన ఆవశ్యక త (పస్ఫు 
టము చేయబడినది. 


అంతట వై సంకల్పమునకు కార్యరూపమును 
సాధించుటకై వావ్మింగ్‌ టన్‌ నగదమునంద లి 
డంబర్‌ టన్‌ ఓక్స్‌ భవనమున అగరాజ్య (పతి 
నిధుల సమావేశము 1944, ఆగస్టు 21 నుండి 
అక్టోబరు 7 వరకు జరిగినది. అందు కొన్ని మూల 
సూతములపై ఏకీభావము సాధింపబడినను అగ 
రాజ్యములు ‘వీటో అధికారమును ఉపయోగించు 
తీరునుగురించి భిన్నాభిప్రాయములు (పదర్శితము 
లైనవి (ఏ ఒక అ[గరాజ్యమైనను తనకు ఇష్టము 
లేని విషయమును చర్చకురాకుండ నిరోధించు అధి 
కారమే వీటో అని వ్యవహృతము). తరువాత 
1945, పి బవరిలో యాల్లాయందు అ|గరాజ్య 
నాయకులు _ రూజ్‌ వెల్ట్‌, స్టాలిన్‌, చర్చిల్‌ _ 
సాగించిన చర్చలవలన ఈ విభిదములును, వలన 
రాజ్యములు ధర్మక_రృృత్వపు సమస్యయు పరిష్క- 
రింపబడినవి. తత్పర్యవసానముగ యునై టెడ్‌ 
స్రేట్స్‌లోని సాన్‌ ఫాన్సిసో. నగరమున ఐక్యరాజ్య 
[ప్రతినిధుల సమావేశము 1945, ఏ|విల్‌ 25 మొద 
లుగ జూన్‌ 26 వరకు జరిగినది. 50 రాజ్యములకు 
చెందిన 282 మంది |పతినిధులు ఆ చర్చలలో 
పొల్లొనిరి, తుదకు డంబర్‌ టన్‌ ఓక్స్‌ సమావేశపు 
తీర్మానములు, సముచిత ములగు మార్పులతో, 
అందు ఆమోదితములై ఐక్యరాజ్యసమితి చార్జరు 
రూపొందినది. అంతియేకాదు; ఐక్యరాజ్య వ్యవస్థలో 
అంతర్భాగ ముగ అంతర్జాతీయ న్యాయస్థానముకూడ 
నెలకొల్పబడ వలయునని ఆ సమావేశపు (పతినిధులు 
తీర్మానించిరి. అంతట ఆ న్యాయస్థానపు అధికార, 
నిర్వహణ విధులను తెలియజేయు. |పశాసనము 
(Statute) రూపొందింపబడి, ఐక్యరాజ్యముల 
చొర్జరునందు దానిని పొందుపరచుట జరిగినది. ఆ 
చార్జరునకు తగిన సవరణలను ఆంతటంతట చేయు 
టకు అవకాశము సైతము చార్జరునందు కల్పింప 


ఢి [ప్రపంచ రాజ్య సర్వస్వము 


బడినది. కాని అట్టి సవరణకు దేనికై నను సాధారణ 
సభలోని సభ్యులలో మూడింట రెండువంతులును, 
భ|దతా సంఘమునందలి శాళ్ళత నభ్యులు అంద 
రును తమ ఆమోదమును తెలివినపుడే దానికి 
(పతిప త్రి చేకూరగలదు. 


చార్భరును అంతటంతట వునఃపరికీలించుటకును, 
చార్జరున అవకాశము కల్పింపబడినది. ఐక్యరాజ్య 
సమితి తన వదవ సాధారణ సమావేశము జరుపు 
నాటికి, అనగా 1955 నకు అట్టి పునఃపరిశీలన 


ఏదియ జరుగని పక్షమున, ఆ సమావేశము 
చర్చావిషయావళి (అజెండా) లో ఈ పునఃంపదినీల. 
విధిగ చేర్చుబడవలయునను నియషుము చార్జరు; 
కలదు. దానిని అనుసరించి 1855 న, అజెండాలి 
పునఃపరిశీలనయు చేర్చబడి, ఆ విషయమున కొం 
చర్చజరిగి, భవిష్యత్తున “సముచితమగు' సమర 
మున ఇట్టి పరిశీలన కై ఒక సమావేశము జరుపబథి 
వలెనని తీర్మానించుట జరిగినది; కాని ఆ “సముచిత 
సమయము ఏజియో ఇప్పటికి నిర్ధారితము కాలేదు 


బు 


త ఐ.రా.స. లక్క, ఉద్దేశ పూల సూత్రములు 


ఐ. రా. స. యొక్క లక్ష్యములుగ పేర్కొన 
దగు మూడు ముఖ్యాంళములను సంక్షిస్రముగ 
ఇటుల తెలుపవచ్చును : 


1. ఒక పురుషాంతరముననే రెండు పర్యాయ 
ములు మానవ |పపంచమును దుఃఖమునకు లోజేసిన 
యుద్ధముల భీతినుండి రాబోవు తరములవారిని 
రషించుట; 


2. అంతర్జాతీయ భ|దతను కట్టుదిట్టముచేసి 
తద్ద్వారా యుద్ధభీతికి ఆస్కా_రమును తగ్గింపజేయు 
టకు అనువగు సమర్థ యం(త్రాంగమును నెల 
కొల్పుట; 

వ్‌, ఆరోగ్య, విద్యా [పమాణములను సెంపొం 
దించుటద్వారా పపంచ మానవుల ఆర్థిక, సాంమి 
కోన్నతిని సాధించి, మానవ స్వాతంత్య, ప్రాతి 
పదిక స్వత్యములయెడ ఆదరమును వృద్ధిచెయట. 


వై లక్యములు, ఎఐ,రా.స చార్జరునందలి 
(పథమాధ్యాయమున విశదితములగు ఉద్దేళ, మూల 
సూతములందు గర్భితములై ఉన్నవి. ఆ ఉద్దేశ, 


మూలనూ తములను ఈ దిగువ రీతిలో సం|గహ 
ముగ తెలుపవచ్చును, 


ఉదేశములు ; 


l. అంతర్జాతీయ కాంతిభ దత లను వేరి 
హోషించుట, అందులకై : దురాకమణ చర్యలను 
తొలుతలోనే తుంచివై చి, శాంతికి భంగ కరములుగ 
పరిణమింపగలవని భావింపవను ననులు గిరో 
ధించి, ఉన్మూలింప సమర్థ మములగు సమష్టి రార్యా 
చరణ మార్గములను అవలందించుట; కాంతిభఏ౨గ 
మునకు త్రోవదీయగల ఆంతర్జాతీయ వివాదము 
లను, పరిస్థితులను, అంతర్జాతీయ న్యాయ, ధర్మ 
సూ తములకు అనుగుణమగు రీతిలో, కాంతియుత 
మార్గమున పరిష్కరించుట లేదా సరిదిద్దుట, 


౨. (పజల స్వయం నిర్ణయాధికారమును, ధాజ్య 
ముల స్వత్య సమానతను మన్నించుచు వివిధ రాజ్య 
ములమధ్య స్నేహ సంబంధములను  పెంపుజేనీ, 
[పపంచ శాంతిని పటిష్టము చేయటకు తగిన మార్గ 
ములను అవలంబించుట, 


ఏ. రా. న, ముఖ్య కార్యాలయము / 


రీ. జాతీ, లింగ, భాషా మతములతో 
నిమిత్తము లేకుండ మానవుల _|పాతిపదిక 
స్యాతంత్య, సత్య ములయెడ ఆదరమును (పోత్స 
హించి పరిపోషించి, అంతర్జాతీయ ఆర్ధిక, సాంఘిక, 
సాంస్కృతిక, మానవతా నమన్యలను పరిష్క 
రించుటలో అంతర్జాతీయ సహకారమును 
సాధించుట. 


4. పై ఉద్దేశములను ఆచరణలోనికి కొనివచ్చు 
సందర్భమున ఆ యా రాజ్యములు నిర్వ ర్హించు 
కార్యక లాపములను సమన్వయిత ములుగ చేయటకు 
అనువగు కేందముగ ఐ. రా. స వ్యవహరించుట. 


ఐ. రా సయు, అందలి సభ రాజ్య ములును 
పె ఉద్దేశములకు కార్యరూపమును కల్పించుటలో 
ఈ దిగువ తెలుపబడిన మూలసూ[తములకు అను 
గుణముగ వ్యవహరింపవలెనని చార్జరు విధించు 
చున్నది : 

1. సభ్యరాజ్యముల సర్వసతాక సనూనతమై 
ఆధారపడియే ఐ.రా.స వ్యవస్థితమైనది. 

వి, చొర్జరునందు విధింపబడిన తమ బాధ్యత 
లను సభ్యరాజ్యములు మనఃపూర్వక ముగ నిర్వ ర్రింప 
వలయును, 


వ, కాంతి, భ(దతా, న్యాయధర్మములకు 
భంగకరముకాని రీతిలో శాంతియుత మార్గమున 


తమ అంతర్జాతీయ వివాదములను సభ్యరాజ్యములు 
పరిష్యరించుకొనవలయును, 

శ, అంతర్జాతీయ వ్యవహరణమున ఇతర 
రాజ్యములయెడ బలమును ఉపయో గించుటను లేదా 
బలమును ఉపయోగింతుమని బెదరించుటను సభ్య 
రాజ్యములు మానుకొనవలయును. 


5, చార్జరునకు అనుగుణముగ ఐ.రా. న, 
పూనుకొని నిర్వహించు ట్‌ చర్యకైనను సభ్య 
రాజ్యము, అన్ని విధముల, సహకారమును అందీయ 
వలయును; ఆంతియేగాదు, ఏ రాజ్యము పై ఐ.రా. న, 
చర్య తీసుకొనుచున్నదో అట్టి రాజ్యమునకు నభ్య 
రాజ్యము ఏ విధముగను సాయము చేయరాదు, 

6. సభ్యత్వములేని రాజ్యము సెతము అంత 
ర్దాతీయ శాంతిభద్రతల పరిరక్షణకై ఈ మూల 
సూూతములకు కట్టుబడి వ్యవహరించునటుల చేయు 
టలో ఐ.రా.స. ను సమర్థింపవలయును. 

7. ఒక రాజ్యపు ఆంతరంగిక వ్యవహార 
పరిధికి అచ్చముగ చెందియున్న విషయములలో 
జోక్యము కలిగించుకొను ఎట్టి అధికారమును 
ఐ. రా.స.కు చార్భరువలన కల్పింపబడ లేదు; 
అయినను శాంతికి భంగము లేదా భంగము కలుగు 
నను భీతి ఏర్పడినవుడు, తప్పనిసరిగ, ఐ. రా. స, 
అమలులోనికి తెచ్చు చర్యలను అరికట్టుటకు 
మాాతము ఈ అపవాదము వ ర్తింపనెరదు, 


అలాారాయాయషటస్రనాలవాయలాయలో 


Mh Os ముఖ్య కార్యాలయము 


1945 లో తొలుత ఐ.రా-స రూపు గొని 
నవుడు ఆ అంతర్జాతీయ సంస్థకు సొంతమని చెప్పు 
కొనదగు వసతి ఎట్టిదియు లేకుండెను. అట్టి పరి 
స్థితిలో యు, సె. దేశపు |పజాపతినిధిసభ 1945, 


డిసెంబరు 11 న ఒక ఏక గీవవు తీర్మానవు మూల 
మున ఐ.రా.స ను, తన ముఖ్యకార్యాల యమును, 
యు, సే. లో నెలకొల్పుకొనవలసి నదిగ , ఆహ్వా 
నించెను. కాసీ అట్టి కార్యాలయమునకై తగు స్థల 


క్రీ (ప్రపంచ రాజ్య సర్వస్వము 


మును నిర్దశించుటకు కొంత వ్యవధి పట్టెను, అంతలో 
రాక్‌ ఫెల్టర్‌ అను ధనికుడు 85 లక్షల డాలర్జను 
ఐ రా. స. కు విరాళమొసగి న్యూయార్క్‌ నగర 
మున ఈస్ట్‌ నదిని ఆనుకొనియన్న విశాల పదేశ 
మును ఆ నంస్థవేర కొనుగోలు చేయుటకు అవకాశ 
మును కల్పించెను. తరువాత యు, స్టే. (ప్రభుత్వము 
వడ్డీ లేకుండ 650 లక్షల డాలర్లను ఐ.రా స.కు 
బుణము నీయగ, దాని సాయమున 1951 నాటికి 
ఆ (పదేశమున 89 అంతస్తుల భవనము, ఐ.రా.స. 
ముఖ్య 'కార్యాలయమునకై , నిర్మింపబడినది. అంతట 
ఐ. రా, స, వ్యవహార నిర్వహణము అటనుండి 
సాగుట మొదలై నది. ముఖ్యభవనమునకు దాపు 
ననే, ఫోర్లు ఫౌండేషన్‌ వారి ధనసాహాయ్యముతో, 
ఓక గంథాలయ భవనము నిర్మితమై, అంతకు 
పూర్వమున ఐ, రా, స, కార్యదర్శిగ వ్యవహరించి 
దివంగతుడై న, వోమర్‌ షెల్స్‌ స్మృతికి, 1961 లో, 
అంకిత మైనది. తరువాత సమావేశ భవనములను 
సమలంకృత ములుగ చేయుటకై సుుపనిద్ధ కళా 
ఖండములను 'పెక్కింటిని సభ్యరాజ్యములు బహుూరక 
రించినవి. సమావేశ భవనముననే “ధ్యానశాల' 
అని వ్యవహరింపబడునది, నెలకొల్పబడుటను ఒక 
విశిష్ట చర్యగ భావింపదగును. కాంతి [పసరణము 
అతి మందముగ ఉండు ఏర్పాటు కలిగిన ఈ 
నిశ్శబ్దపు ధ్యానశాలలో కేంద భాగమున ముడి 


ఇనుప ఖనిజపు దిమ్మె ఒకటి నెలకొల్సబడినది, 
పె కప్పుననుండి ఒక అత్యుజ్జ్వల కాంతికిరణము 
ఆ దిమ్మెపై పడు ఏర్పాటు కలదు. ఆ దిమ్మెనే 
“అందరును ఆరాధించు పరమేశ్వరుని బలిపీఠము” 
అని హేమర్‌ షెల్ట్‌ వర్ణించెను. అటు నాగేటి కరు 
లను, ఇటు ఖర్గములను రూపొందజేయునది ఇనుమే 
అగుటవలన అట ధ్యాననిమగ్ను డగువాడు అట్టి 
ఉపయోగములలో ఏది యెక్కువ నముచితమో 
దానిని నిర్ణయించుకొనగలడనుట ఆ _పతీకమువలన 
సంభావితము. 

ముఖ్య కార్యాలయ _పదేశ, [పాంగణములందు 
ఐ. రా.స.కు కల హక్కులు 1947, జూన్‌ 26న 
అప్పటి ఐ. రా. న. కార్యదర్శి, యు. స్తే. [పభు 
త్వపు దేశీయ శాఖా కార్యదర్శితో కుదుర్చుకొనిన ఒక 
ఒడంబడికను అనునరెంచి నిర్ధారితములై నవి, 
ఐ.రా.స. భవనములు నెంకొనిన 18 ఎకరముల 
వి స్తీర్ణమున, ఐ.రా.స,కు సర్వహక్కులును 
ఇందువలన కల్పింపబడినవి. ఐ. రా. స. అధికారుల 
అనుమతిలేనిదే యు. స్టే. లోని రాష్ట్ర, కేంద 
[ప్రభుత్వాధికారులు ఎవరును తమ అధికారములను 
ఆ (పదేశమున అమలుపరుపజాలరు. ఐ.రా.స. కు 
సొంతముగ తపాలా స్టాంపులను మ్వుదించి వినియో 
గించుకొను సదుపాయము కలదు. 


అయా ంల్ర మాలి ణ కాసాను 


5, ఐ.రా.స, సభ్యత్వము 


చార్జరులోని 4వ ఆధికరణము “చార్జరునందు 
సభ్యరాజ్యమునకు నిర్దేశింపబడిన బాధ్యతలను 
' స్వేకరించుటకు ఆమోదమును తెలివి, ఆ బాధ్యతలను 
నిర్వహించుటకు ఇచ్చయు, సమర్ధతయు కలిగి 
నటుల సమితి భావింపగల, ఏ కాంతికాముక రాజ్య 


మైనను” ఐ.రా.స. యందు సభ్యత్వమును పొంద 
వచ్చునని తెలుపుచున్నది. ఐ.రా.స (పాదుర్భావ 
కాలమున చార్జరును అంగీకరించిన రాజ్యములుగాక 
తరువాత చేరిన రాజ్యములు సభ్యత్యమును 
(గహించుటకై అవలంబింపదగు ఒక విధానమును 


ఏ. రా. స నభ్యత్యము ర్తి 


ఖ రా.న. రూపొందించినది. దానిని ఆనుసరించి, 
సభ్యత్వమును పొందుటకు సంకల్పించిన రాజ్యము 
ఖఐ, రా, స, |పధాన కార్యదర్శికి తొలుత ఒక దర 
ఖాస్తును పంపుకొనవలసియున్నది. ఆ దరఖాస్తును 
భ|దతాసంఘము చర్చించిన తదుపరి అందలి 
సభ్యులలో, శాశ్వత సభ్యులందరితో న కలసి కసీ 
సము తొమ్మిదిమంది (ఇదినరలో ఏడుగురు తమ 
ఆమోదమును తెలివినయెడల మా|తమే ఆ దరఖాస్తు 
సాధారణ సభయందు చర్చింపబడుటకె నిఫారసు 
చేయబడును; కనీస సంఖ్య ఆమోదమును తెలివి 
నను, శాశ్వత సభ్యులలో ణ్‌ ఒకరైన వ్యతి రేకి౭చు 
నెడల, అట్టి ఆమోదము చెల్పనేరదు; అందువలన 
ఆ దరఖాస్తును సాధారణ నభకు సిఫారసు చేయుట 
జరుగదు. తనకు పంపబడిన దరఖాస్తును సాధారణ 
సభ చర్చించి మూడింట రెండువంతుల |పాబల్యు 
ముతో ఆమోదించినపుడు మాత్రమే దరఖాస్తు 
దారగు రాజ్యమునకు నభ్యత్వము ఈయబడును, 


ర్క ర్క సః 
on పేరు వ్యయ శాతము 
1: అప్పర్‌ వోల్లా 0.04 
2, _ఆఫ్‌ఘనిస్తాన్‌ 0.04 
8. ఆరబ్‌ యెమిరేట్స్‌ స 
4. ఆర్టెంటీనా 0.98 
క. ఆల్‌జీరియా 0.10 
6. ఆల్‌బేనియా 0.04 
fT ఆస్ట్రియా 0.57 
8. ఆస్టేలియా 1.52 
9. ఇండియా (భారత్‌) 1.74 
10. ఇండోనీసియా 0.84 
11. _ ఇ్మజాయెల్‌ 0.20 
12. ఇటలీ § 24 
18. ఇరాక్‌ 0.07 


ఐ. రా, స యందలి |పతియొక సభ్యరాజ్యమును 
సమితి వ్యవహార నిర్వహణమునకగు సాలునరి 
వ్యయమున ఒక నిర్దిష్ట శాతమును భరించవలసేన 
నియమముకలదు. నభ్యరాజ్యపు జాతీయాదాయము, 
వ్య క్తి సరాసరి ఆదాయము, లభ్యమగు విదేశీ 
కరెన్సీ, యుద్ధ ఫలితమగు ఆర్థిక క్రిష్టత మొదలగు 
వానిని దృష్టియందుంచుకొని ఈ వ్యయశాతమును 
సాధారణసభ మూడేండ్లకు ఒక పర్యాయము నిర్ణ 
యించును. 


ఐ. రా.స యందు |పస్తుతమున (నవంబరు 80, 
1915) సభ్యత్యమును కలిగియున్న రాజ్యముల 
పట్టిక అకారాది [క్రమమున ఈ దిగువ ఈయ 
బడినది, [పతి రాజ్యపు పేరునకు ఎదురుగ ఆ 
రాజ్యము భరించు వ్యయశాతమును, ఆ రాజ్యము 
సభ్యత్వమును పొందిన సమయమును తెలుప 
బడినది. 


సభ్యరాజ్యాలు 


'పవేశ సమయము 


1946 నవంబరు 19 
1971 డిసెంబరు 9 
1945 అక్టోబరు 24 
1962 ఆక్షోబరు 6 
1955 డిసెంబరు 14 
1955 డిసెంబరు 14 
1945 నవంబరు 1 
1945 అక్షోబరు 80 
1950 సెపైంబరు 28 
1949 మే 11 

1955 డిసెంబరు 14 
1945 డిసెంబరు 21 





10 [ప్రపంచ రాజ్య, సర్వస్వము 





వరుస 


ఆ పేరు వ్యయ శాతము [పవేశ సమయము 
గంఖ్య 

14. ఇరాన్‌ 0.22 1946 అక్టోబరు 24 
15. ఈక్వటోరియల్‌ గినీ న 1068 నవంబరు 12 
16. ఈక్వడార్‌ 0.04 1945 డిసెంబరు 24 
17. ఈజిప్ట్‌ 0 20 1945 డిసెంబరు 24 
18. ఉగాండా 0.04 1962 అక్టోబరు వల్‌ 
19. ఉరుగ్వే 0.09 1945 డిసెంబరు 18 
20. ఎతియోవీయా 0 04 1945 నవంబరు 1కి 
21. ఎల్‌ సాల్వడార్‌ 0.04 1945 అక్షోబరు 24 
వివి, ఐర్హాండ్‌ Olt 1955 డిసెంబరు 14 
వీవీ, ఐవరీకోస్ట్‌ 0.04 1960 సెప్టెంబరు 20 
౨4. ఐస్‌లాండ్‌ 0 04 1946 నవంబరు 19 
బిర, ఓమన్‌ ne 1971 అక్టోబరు 7 
౨6. కటార్‌ అలలా 1971 సెపైంబరు 22 
నీ7. కాంగో 0.04 1960 సెస్టెంబరు 20 
28. కామెరూన్‌ 0.04 1960 సెపైంబరు 20 
29. కువాయిద్‌ 0.07 1968 మే 14 

లీ0. కెనడా 8.02 1945 నవంబరు 9 
1. కెన్యా 0.04 1968 డిసెంబరు 16 
82. కేప్‌ వర్తీ a 1975 నెసైంబరు 17 
లీక. కొలంబియా 0.20 1945 నవంబరు $5 
84. కోస్టారికా 0.04 1945 నవంబరు 2 
లిక. క్యూబా 0.19 1945 అక్టోబరు 24 
86. ఖ్మేర్‌ (కాంబోడియా) 0.04 1055 డి నెంబరు 14 
తీ7. గాంబియా 0.04 1965 సెప్టెంబరు 21 
శీర. గినీ 0.04 1058 డినెంబరు 12 
8ీ9. గిసీ _ బీస్ఫావ్‌ el 1974 నెవైంబరు 1రి 
40. గేబన్‌ 0.04 1960 నెపైంబరు 20 
41. గయానా 0.04 1966 సెపైంబరు 20 
42. గీస్‌ 0.29 1945 అక్టోబరు 24 
48. |గనడా Se 1974 నెపైెంబరు 18 
44. గ్యాతెమాలా 0.05 1945 నవంబరు 21 
45. మానా 0.08 1957 మార్చి 8 

46. చాద్‌ 0.04 





“మాతరం టం. 





1960 నెపైంబరు 20 


ప eee 


వరుస 
సంఖ్య 
47. 
48. 
49. 
50. 
ర్‌1. 
ర్ర్‌2, 
ర్‌లి. 
ర్‌4, 
వీర్‌. 
56. 
ర్‌", 
ర్‌రి. 
ర్‌ి, 
60. 
61. 
62. 
68. 
64, 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
Tl. 
72. 
78. 
14. 
75. 
76. 
Fue 
16 
79. 


పేరు 


చిలీ 

బీనా 

జపాన్‌ 

జమైకా 

జయిరే 

జర్మనీ (తూర్పు) 
జర్మనీ (పశ్చిమ) 
జాంబియా 
జెకోస్టోవాకియా 
జోర్డాన్‌ 

కరర 
టాంజానియా 
టునీసియా 
టోగో 

(టినిడాడ్‌ & టొబాగో 
డెన్మార్క్‌ 
డొమినికన్‌ రిపబ్లిక్‌ 
తాయిలాండ్‌ 
దక్షిణ ఆ|ఫేకా 
దహోమీ 

నార్వె 

నిక రాగా 

నెదర్‌ లాండ్స్‌ 
నేపాల్‌ 

నైగర్‌ 

నై గీరియా 
న్యూజీలాండ్‌ 
పనామా 

పరాగ్వే 
పాకిస్తాన్‌ 
పాపువా - న్యూగినీ 
పెరూ 
పోర్చుగల్‌ 


ఐ. రా. న. సభ్యత్వము 


వ్యయ శాతము 


0.28 
4.00 
ల. 78 
0.05 
0,05 
0.05 
0.04 
0 92 
0.04 
0.85 
0.04 
0.04 
0.04 
0.04 
0.62 
0.04 
0.18 
0.52 
0.04 
0.48 
0.04 
116 
0.04 
0.04 
0.14 
0.86 
0.04 
0.04 
0.87 
0.10 
0.16 


(ప వేళ సమయము 


1945 అక్టోబరు 24 
1945 అక్టోబరు 24 
1956 డిసెంబరు 156 
1962 'సెవైంబరు 18 
1960 నెప్పెంబరు 20 
1978 సెప్టెంబరు 18 
1978 సెపైంబరు 18 
1964 డిసెంబరు 1 
1945 అక్టోబరు 24 
1955 డిసెంబరు 14 
1945 ఆక్టోబరు 24 
1964 మే 1కి 

1956 నవంబరు 12 
1960 సెపైంబరు 20 
1962 నెపైంబరు 18 
1945 అక్టోబరు 24 
1945 అక్టోబరు 24 
1946 డిసెంబరు 14 
1945 నవంబరు 7 
1960 నెస్టెంబరు 20 
1945 నవంబరు 25 
1945 అక్షోబరు 24 
1945 డినెంబరు 10 
1955 డిసెంబరు 14 
1960 నెపైంబరు 20 
1960 అక్టోబరు 7 
1945 అక్టోబరు 24 
1945 నవంబరు 1కి 
1945 అక్టోబరు 24 
1947 సెప్టెంబరు 80 
1975 అ క్షోబరు 16 
1945 అక్షొబరు ల 
1955 డిసెంబరు 24 





12 


వరుస 
సంఖ్య 


105. 


107. 
108. 
109. 
110. 
111, 
112, 


ర we 


పేరు 


పోలండ్‌ 

ఫిజీ 

ఫిన్లాండ్‌ 
ఫిలిప్పీన్స్‌ 
(ఫాన్స్‌ 
బంగ్లాదేశ్‌ 
బర్మా 
బల్లేరియా 
బహోమా దీవులు 
బహరీన్‌ 
బార్బడోస్‌ 
బురుండీ 
బెల్జియం 

బై లోరషియా 
బొలీవియా 
బోచ్యానా 
(బజిల్‌ 
భూటాన్‌ 
మంగోలియా 
మలగాసీ 
మలావీ 
మలేసియా 
మారిటేనియా 
మారిషస్‌ 
మాలీ 

మాలా 
మాల్దీవులు 
మెక్సికో 
మొజాంబిక్‌ 
మొరాకో 
య్యుకెయిన్‌ 
యుగోస్టావియా 
యునై బెడ్‌ కింగ్‌డమ్‌ 


[ప్రపంచ రాజ్య సర్వస్వము 


వ్యయ శాతము 


1.47 
0.49 
0.84 
6.00 
0.06 
0.18 


ప 


 అపనాలాలావాదతయలకి. 


0.04 
0.04 
లే (| 
0.51 
0.04 
0.04 
0.89 


0.04 
0.04 
0.04 
0.11 
0.04 


0.04 
0.04 
0.04 
0.87 


0.10 
1.98 
0.40 
6.62 


(ప వేళ సమయము 


1945 అక్టోబరు 24 
1970 అక్టోబరు 18 
1955 డిసెంబరు 14 
1945 అక్టోబరు 24 
1945 అక్షోబరు 24 
1974 నెప్టెంబరు 18 
1948 ఎవిల్‌ 19 
1955 డిసెంబరు 14 
1978 నెప్టెంబరు 18 
1971 'సె వైంబరు 22 
1966 డిసెంబరు 9 
1962 సెప్టెంబరు 18 
1945 డిసెంబరు 27 
1945 అక్టోబరు 24 
1945 నవంబరు 14 
1966 అక్షోబరు Ly 
1945 అక్టోబరు 24 
1971 సెప్టెంబరు 22 
1961 అక్టోబరు వి 
1960 నెపైంబరు 20 
1964 డిసెంబరు 11 
1957 సెపైంబరు 1, 
1961 అక్హోబరు 27 
1968 ఏపిల్‌ బి4 
1960 నె వైంబరు 28 
1964 డిసెంబరు 1 
1965 నెప్టెంబరు 21 
1945 నవంబరు 7 
1975 సెప్టెంబరు 17 
1956 నవంబరు 12 
1945 అర్జోబరు 24 


37 


శ్‌ 


ఐి. రా. స, సభ్యత్యము 18 


సంఖ్య పేరు వ్యయ శాతము [ప్రవేశ సమయము 
118. _యునై టెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా 81.57 1945 అక్టోబరు 24 
114. యూనియన్‌ ఆఫ్‌ సో, సో, రిపబ్లిక్స్‌ 14.61 క 

115. యెమెన్‌ (ఉత్తర) 0.04 1947 సెప్టెంబరు 80 
116. యెమెన్‌ (దక్షిణ) తు 1967 డిసెంబరు 14 
117. రుమేనియా 0.86 1955 డిసెంబరు 14 
118. రువండా 0.04 1962 సెపైంబరు 18 
119. లక్టింబర్ష్‌ 0.05 1945 అక్టోబరు 24 
120. లావోస్‌ 0.04 1955 డిసెంబరు 14 
121. లిబియా 0 04 1955 డిసెంబరు 14 
122, లెబనాన్‌ 0.05 1945 అక్టోబరు 24 
128. లెసోతో 0 04 1966 అక్టోబరు 17 
124. లై వీరియా 0.04 1945 నవంబరు 2 
125. _ వెనిజ్యులా 0.45 1945 నవంబరు 15 
126. శ్రీలంక 0.06 1955 డిసెంబరు 15 
127. సావోటోమీ _ పిన్సివే స్ట 1975 సెప్టెంబరు 17 
128. సింగపూర్‌ 0.05 1965 నెపైంబరు 21 
129. నియెరా లియోని 0.04 1961 సెప్టెంబరు 27 
180. సిరియా 0.04 1945 అక్షోబరు 24 
181. సుడాన్‌ 0.05 1956 నవంబరు 12 
182. సెంటిల్‌ ఆఫికగ్‌ రిపన్దిక్‌ 0.04 1960 నెపైంబరు 20 
188. సెనెగల్‌ 0.04 1960 నెపైంబరు 28 
184. నైవస్‌ 0.06 1960 సెప్టెంబరు 20 
185, సోమాలియా 0.04 1960 సెప్టెంబరు 20 
186. సౌదీ అరేబియా 0.05 1945 అక్టోబరు 24 
187. స్పెయిన్‌ 0.92 1955 డిసెంబరు 14 
188. స్వాబీలాండ్‌ సప్తమ 1968 నెపైంబరు 24 
189. స్వీడెన్‌ 1.25 1946 నవంబరు 19 
140. హంగరీ 0.5లి 1955 డిసెంబరు 14 
141. హలయిటిీ 0.04 1945 అక్టోబరు 24 
142. హొండూరాస్‌ 0.04 1045 డిసెంబరు 17 
చె పట్టికలోని ఈ [కింది రాజ్యములను గురించిన 1. ఈజిప్పును సిదియాయు ఐ. రా. స. యందు 


కొన్ని విషయములు గమనింపదగినలి ; 1945 అక్టోబరు, 94 ననే సభ్యత్యములను స్వీక 


14 పపంచ రాజ్య సర్వస్వము 


రించినవి. తదనంత రమున ఆ రెండు రాజ్యములును 
1958 లో మేళనముచెంది యునై చెడ్‌ ఆరబ్‌ 
రిపబ్దిక్‌ అనుపేర సభ్యత్వమును [గహించుటతో 
ఆ రివబ్దిక్‌ నకు ఈజిప్ట్‌ స్థానము లభించి సిరియా 
సభ్యత్వము అంతరించినది. కాని ఆ తరువాత 
విభేదములు చెలరేగి సిరియా వేరుపడి 1961, 
అక్టోబరు 18 న నభ్యత్వమును మరల (గహించి 
నది. యునై బెడ్‌ ఆరబ్‌ రివబ్దిక్‌ స్థానము ఈజిప్టు 
నకు నిలిచినది, 

౨. చీనా, అగరాజ్యములలో ఒకటిగ, ఐ.రా.స. 
[పాదుర్భావ కాలముననే సభ్యత్వమును స్వతః 
ఆర్టించినది. కాని తరువాత చీనాదేశపు ముఖ్య 
భూభాగము కమ్యూనిస్టులవశ మై అట కమ్యూనిస్టుల 
ఆధ్యర్యమున ,_పభుత్వము (1949) ఏర్పడినది. 
పూర్వపు చీనా (పభుత్వపు అధినేతయగు చియాంగ్‌ 
'కేషేక, మిగిలిన తన బలముతో తైవాన్‌ దీనికి చేరి 
అచ్చట |పభుత్యమును నెలకొల్చేను. ఆ [పభుత్వ 
మునకు యు. సై (ప్రభుత్వపు అండదండలుండుట 
వలన, ఆ (పభుత్యమునే చీనా పభుత్వముగ 
ఇ. రా. స, పరిగణించునటుల యు. సై. చేయ 
కలిగినది. కాని కాలక్రమమున (పపంచరాజ్యము 
అనేకములు చీనా ముఖ్య భూభాగ వు కమ్యూనిస్టు 
(పభుత్యమునే చీనా (పభుత్యముగ గుర్తించుట 
వలన, (పపంచ |ప్రజాభి పాయమునకు తలయొగ్గి 
యునై టెడ్‌ నైట్స్‌ తన [పాతికూల్యమును వదలు 
కొనినది. అంతట 1972 నుండియు పీకింగునందలి 
కమ్యూనిస్టు ప్రభుత్వమే ఐ. రా. స యందలి చీనా 
స్థానమును కైవసము చేసికొని వ్యవహరించు 
చున్నది. 

కీ. టాంగనిక్కా ఐ. రా. న. యందు, 1961, 
డిసెంబరు 14 న సభ్యత్వమును ఆర్టించినది; 
జాంబిబారు 1968 డిసెంబరు 16 న సభ్యత్వమును 
(గహించినది, ఆ తరువాత ఆ రెండు రాజ్యములును 
మేళనముచెంది “టాంజానియా'గా రూపొందినవి 


(1964). అంతట టాంగనికా స్థానము టాంజ 
నియాకు లభించి, శాంజిబారు స్థానము లు ప్ప 
మైనది. 

4. 196లి లో స్వాతం త్యమును ఆర్జించిన 
ఉత్తర బోర్నియో (సాబా), సారవాక్‌ అను 
పాంతములును, అదివర కే స్వపరిపాలనమును 
పొందిన సింగపూర్‌ను ఇచ్చాపూర్వకముగ మల 


యాతో 1957న మెళనము చెందుటవలన, 
మలయా రాజ్యము మలేసియా రాజ్యముగ 


రూపాంతరత పొందినది. కాని తదనంతర కాల 
మున సింగపూర్‌ విడివడి స్వతం్యత |పతిప త్తితో 
ఐ. రా. న, యందు సభ్యత్వమును పొందినది. 

5. వైన తెలుపబడిన రీతిగ మలేసియా 
రూపొందినపుడు, సాబా, సారవాక్‌ [పాంతములు 
మలేసియాలో చేర్చబడుటకు తన నిరసనను తెలు 
పుచు ఇండోనీసియా ఐ.రా.స లోని తన సభ్య 
త్వమును వదలుకొనినది. కాని తరువాత ఇండో 
పీసియాలోని [పభుత్వమున మార్పువచ్చిన ఫలిత 
ముగ ఆ రాజ్యము మరల ఐ.రా. స. లో సభ్యత్వ 
మును [గపొంచినది (1966). 


6. 197కిలో పాకిస్తాన్‌ నుండి విడివడి బంగ్లా 
దేశము స్వతం్యత రాజ్యమై ఐ. రా, న. లో ఒక 
స్థానమును ఆర్జించినది. 


7. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కే [గేట్‌ బిటన్‌, 
[బిటన్‌ అను “పేరులును పర్యాయ నామములుగ 
వాడబడుచున్నవి; అంతేకాదు, ఆ రాజ్యమున 
ఇంగ్లండ్‌ ఓక (పత్యేకభాగ మేయెనను, కొందరు 
అపుడపుడు ఆ రాజ్యమునే ఇంగ్రండ్‌ అని వ్యవహ 
రించుటయు కలదు. 

ర. యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు 
రిపన్దిక్స్‌ (యు. సో. సో, ర) అను దానికే 


సోవియట్‌ రష్యా, రష్యా అనబడునవి పర్యాయ 
నామములుగ వాడుకలో ఉన్నవి. 


6 ఐ.రా.స. యాంత్రాంగము 


స్మకమముగ, సమర్థతతో తన విధులను 
9. రా. స, నిర్వహించుటకై ఆరు ముఖ్యాంగ ములు 
నెలకొల్పబడవలెనని చార్జరు విదించినది. ఆటుల 
తొలుత ఈ కింది ముఖ్యాంగ సంసలు నెలకొల్ప 
థి 
బడినవి ; 


1. సాధారణసభ, 2. భ|దతాసంఘము, లి. 


ఆర్థిక, సాంఘిక సంఘము, 4. టర కర్తృత్వ 
సంఘము, క. అంతర్జాతీయ న్యాయస్థానము, 


కాని కాలక్రమమున ఐ.రా.స, నిర్వహించు 
కార్య కలాపములు వి స్తరించినపుడు వీనిలో కొన్నిం 
టికి కొన్ని ఉపాంగ సంస్థలనుకూడ నెలకొల్పవలసి 
వచ్చునని భావించి అట్టి ఉపాంగ సంస్థలను రూపొం 
దించు అధికారమును సాధారణనభా, భ్మదతా 


సంఘ, ఆర్థిక _ సాంఘిక సంఘములకు చార్జరు 
కలుగజేనినది. ఈ అధికారమును ఉపయోగించు 
కొని ఆ ముఖ్యాంగ సంస్థలు అంతటంతట కొన్ని 
ఉపాంగ సంస్థలను నెలకొల్సినవి, పనిలో ఏదియో 
ఒక తాత్కాలిక కార్యకలాపమునకై స్థాపింపబడు 
నట్టి సంస్థలును కలవు. అందువలన ఇట్టి ఊపాంగ 
సంస్థల సమష్టి సంఖ్యయ అంతటంతట మారు 
చుండును. ఇవిగాక (పత్యేక |పవీణతా నియోగ 
ములు (స్పెషలైజ్‌ డ్‌ ఏజన్సీలు) అనబడు 14 
సంస్థలతోను అంతర్జాతీయ అణుశ క్తి మండలి 
(IAEA) తోను ఐ. రా. స. సన్నిహిత సంబంధ 
మును కలిగియన్నది. 2వ పేజీలో ఈయబడిన 
ఛార్గువలన ఐ. రా. స, లోని ముఖ్యాంగ, ఉపాంగ, 
తదితర నంస్థల సంబంధము విశదము కాగలదు. 


7. నాధారణ సభ 


ఐ రొ, న. వ్యవస్థా కుటుంబమున తొలుత 
రూపొందినది సాధారణ సభ (జనరల్‌ అసెంబ్లీ). 
ఆ వ్యవస్థకు పునాదిగ ఈ సభను పేర్కొ.నదగును, 
సభ్యరాజ్యములు అన్నింటికిని ఇందు (పాతిని ధ్యము 
కలదు. ఏ సభ్యరాజ్యమునకై నను ఒకే ఒక వోటు 
ఉండుట ఇందలి ముఖ్యలక్షణము; కాని పతి సభ్య 
రాజ్యము అయిదుగురు (ప్రతినిధులను పంపుటకు 
అవకాశము కలదు. సంవత్సరమున ఒకసారి 
సాధారణసభ సమావేశమగుచుండును. ఈ సమా 
వేశము సె పైంబరు నెలలోని మూడవ మంగళ 
వారమున మొదలై సాధారణముగ మూడునెలలు 
కొనసాగి కిస్టమస్‌ పండుగకు ముందుగ అంతి 
మగును; కాని అటుల విధిగ అంతము కావలయు 


నను నియమము మ్యాతము లేదు. అందువలన, 
ఆవశ్యకమగునెడల, సమావేశమును వాయిదావేసి, 
క్రిస్టమస్‌ సెలవుల తరువాత మరల దాసిని కొన 
సాగించుటయు జరుగుచున్నది, ఇక భదతా 
సంఘము, లేదా అత్యధిక సంఖ్యాకుల గు దు రాస, 
సభ్యులు, లేదా ఆత్యధికుల మద్దతుపొందిన ఒక 
సథ్యరాజ్యము ఒకానొక నిర్దిష్ట పిషయమును అత్యవ 
సరముగ చర్చింపవలెనని అభ్యర్థించినయెడల 
సాధారణసభ (వత్యేక సమావేశమును జరిపి ఆ విష 
యమును చర్చించుటయు కలదు. ఇంతియేగాక 
శాంతికృషి సంఘటనా తీర్మానము (Uniting 
for Peace Resolution) నందలి విషయములను 
అమలుపరుపవలసి నదిగ తొమ్మిదిమంది సభ్యుల 


టె 


16 [ప్రపంచ రాజ్య సరంస్వము 


ఆమోదముతో భ|దతా సంఘమును లేదా ఐ. రా. 
సభ్యులలో అత్యధిక సంఖ్యాకులును, లేదా అధిక 
సంఖ్యాకుల మద్దతుతో ఒక సభ్యరాజ్యమును, 
అభ్యర్థించినయెడల, ఆ వెనువెంటనే 24 గంటల 
లోపల సాధారణసభా ఆత్యయిక సమావేశమును 
జరుపుటకును చార్జరునందు అవకాశ ము కల్పింప 
బడినది. 

చార్జరుయొక్క అధికార పరిధిలోనుండు ఏ 
విషయమయినను చర్చించి దానివై తన నిఫారను 
లను తీర్మాన రూపమున సాధారణసభ తెలియజేయ 
వచ్చును. భద్రతా సంఘపు అజెండాలో ఆ విష 
యము ఉన్నదా లేదా అను ప్రస క్తితో నిమిత్తము 
లేకుండ ఈ తీర్మానమును చేయటకు సాధారణ 
సభకు అవకాశము కలదు. 1950లో చేయబడిన, 
ఒక తీర్మానమువలన సాధానణసభకు ఒక విశిష్టాధి 
కారముసైతము లభించినది: ఒక విషయమును 
చర్చించి నిర్ణయించుటలో ఏకీభావము భ|దతా 
సంఘమున సౌధింపబడజాలని సందర్భమున, అట్టి 
నివపయము సభ్యరాజ్యములమధ్య కాంతిభంగ మునకు 
లేదా శాంతిభంగ ఖీతికి ఆస్పదచుగునెడల, సాధా 
రణ సభయే చొరవ తీసికొని ఆ విషయమును 
చర్చించి, తనకు ఉచితమని తోచిన చర్యను 
సిఫారసుచేయుచు తీర్మానము చేయవచ్చును. 


ఐ.రా.స. యొక్క సాలుసరి బడ్డటును 
ఆమోదించుటయేగాక (పతి సభ్యరాజ్యము భరింవ 
వలసిన వ్యయశాతమునుకూడ సాధారణసభ నిర్ణ 
యించును, (పత్యేక ఉపసంఘముల నివేదికలను 
గ్రహించి, చర్చించు బధ్యతయు ఆ సభకు 
కలదు. సాధారణ విషయములపై ఒక తీర్మానము 
ఆమోదింపబడవలెనన్న అధిక సంఖ్యాకుల అంగీ 
కృతియే సరిపోవును; కాని అతి (పాముఖ్యము 
కలిగిన విషయములపై ఒక తీర్మానము ఆమో 
దితము కావలయుననిన మూడింట రెండువంతుల 
సభ్యరాజ్యముల అంగీకారము విధిగ ఉండి తీరవల 


యును. భ|దతా సంఘములోని శాశ్ళతెతర సభ్యు 
లను, ఆర్థిక - సాంఘిక సంఘమునందలి 
సభ్యులను, ధర్మకర్తృత్వ సంఘములోని ఎన్నిక 
సభ్యులను సాధారణ సభయే ఎన్ను కొనును. అంత 
రాతీయ న్యాయస్థానము నందలి జడ్డిలను, సాధారణ 
సభయు, భ|దతా సంఘమును ఎన్ను కొనెదరు. 
భ|[దతా సంఘపు నిఫారసును అనుసరించి సాధారణ 
సభయే ఐ.రా స. యొక్క |పధాన కార్యదర్శిని 
నియమించును. [పతి సంవత్సరమునను సభా కార్య 
[కమ నిర్యహణకె ఒక అధ్యమని, 17 మంది 
ఉపాధ్యకులను సాధారణ సభ ఎన్ను కొను 
చుండును. 

సాధారణ నభాధ్యకని ఎన్నిక రహస్యపు 
వోటింగుద్యారా జరుగును. కాని అధ్యక్షపదవి ఓక 
కమరీతిలో పాదేశిక విభజనమును అనుసరించి 
చెందుచుండవలయునను ఒక  సంపదాయము 
పాటింపబడుచున్చ డి. అఆందులరక్రై ఐ.రా.స, సభ్య 
రాజ్యములు పాదేశికరీతిలో ఆ పిరా - ఆసియా 
రాజ్యములు, తూర్పు యూరప్‌ రాజ్యములు, లాటిన్‌ 
అమెరికన్‌ రాజ్యములు, పశ్చిమ యూరపీఠయాగి 
పరిశిష్ట రాజ్యములు - అను నాలుగు ఒర్గములుగ 
పరిగణింపబడి, అధ్యక్షపదవి కమరీతిలో ఆ నాలు 
గింట చేతులు మారునటుల జాగ త్రవహింవబడు 
చున్నది. ఇంతేకాదు; భదతా సంఘమున కాశ్వుత 
సభ్యత్వము కలిగిన రాజ్యపు (పతినిధి ఎవరును 
అధ్యక్షపదవికి ఎన్నుకొనబడకూడదను అలిఖిత 
నియమము సైతము తుచ తప్పక పాటింపబడు 
చున్నది. 

సాధారణనభ నిర్వహింపదగు కార్యభారమును 
సరిగ కొనసాగించుటక్తై ఏడు ముఖ్యోపసంఘ 
ములు పని చేయుచుండును. ఈ ఉపసంఘములు 
(కమిటీలు) (పతి వార్షిక నమావేళ సందర్భమునను 
కొంగొత్తగ సాధారణసభచే నిర్మితములగును. 
ఇట్టి ఉపసంఘములలో |ప్రతియొకదానియందును 


సాధారణ సభ 17 


ఒకొ-క్క- (పతినిధిని కలిగియుండుటకు సభ్య 
రాజ్య ములకు హక్కుకలదు. ఈ ఉపసంఘములు 
[క్రమముగ (1) రాజకీయ భద్రతా విషయిక ఉప 
సంఘము (2) ఆర్థిక, విత్త విషయిక ఉపసంఘము 
లీ) సాంఘిక, సాంస్కృతిక, మానవతా విషయిక 
ంఘము (4) ధర్మక రృృత్వ ఉపసంఘము 
పరిపాలనా ఆదాయ వ్యయ విషయిక ఉప 
ము (6) న్యాయ విషయిక ఉపసంఘము 
తేక రాజకీయోపసంఘము అని వ్యవ 


ను. 
నా 


ఫ్రా 
ర్న 
ర 


ch ~~ 
a య 
శ్ర ల్‌ 


ర్త 
re 
డ్ర్‌ ల 
g 


పె ఉపసంఘముల వ్యవహార  కలాపములను 
మన్వయము చేయుటకు ఒక సాధారణ ఉప 
౨ఘము పనిచేయును. ఈ ఉపసంఘమున సాధా 
ణ సభాధ్యక్షుడును, ఉపాధ్యక్షులు 17 మందియు, 


aA ఈ 


ల 


PE జనానా వణానానన 


ముఖ్యోపసంఘముల అధ్యక్షులు ఏడుగురును _ 
వెరసి 25 మంది మాతమే సభ్యులుగ ఉండెదరు. 
ఇంతేకాక సాధారణనభకు చెందినవియే రెండు 
స్థాయీ ఉపసంఘములును కలవు; ఇందులో ఒకటి 
పరిపాలనా ఆదాయ వ్యయముల వై సలహా నిచ్చునది; 
రెండవద విరాశములకు సంబంధించినది ఇక అంత 
టంతట ఉదయించు కొన్ని (పత్యేక సమస్యల 
పరిష్కారమునకై నియమింపబడు అనుబంధిత 
తాత్కాలిక (అడ్‌ హాక్‌ ) ఉపసంఘములును కొన్ని 
పనిచేయుచుండుట కలదు. అంతర్జాతీయ న్యాయ 
కమీషన్‌, కొరియా కమీషన్‌, అస్వతంత రాజ్య 
విషయిక ఉపసంఘము, ఆణవిక వికిరణ విషయిక 
వైజ్ఞానిక ఉపసంఘమువంటివి ఇట్టి తాత్కాలిక 
ఉపసంఘములకోవకు చెందినవియే. 


8. భద్రతా సంఫువు 


అంతర్జాతీయ కాంతి భృదతలను తన [పాథమిక 
బాధ్యతగ స్వికరించు సంస్థగ భ|దతా సంఘము 
(సెక్యూరిటి కౌన్సిల్‌) చార్భరునందు పేరొళన 
బడినది. ఈ బాధ్యతను చక్కగ సమర్థత తో నిర్వ 
హించుటకు అనువుగ, ఐ.రా.స, లోని తక్కిన 
సంస్థలలో దేనికిని లేని విశిష్టాధికారములు ఈ సంఘ 
మునకు ఈయబడినవి సాధారణ సమయములందు 
భదతాసంఘ తీర్మానములును సాధారణ నభా 
తీర్మానములవతె సలహా, సిఫారసుల రూపముననే 
ఆమోదింపబడినను, అసాధారణ పరిస్థితులు ఏర్పడి 
శాండకి భంగము కలుగుటకు అవకాశము ఉన్న 
పుడు, భ్యదతా సంఘము తన తీర్మానములను 
అతరశః అమలుపరుపవలనినదిగ సభ్యరాజ్యము 
లను ఆడేశిందు హక్కు న్యాయశా స్త్రతః దానికి 
కల్పింపబడినది. 


[2] 


ఖ. రా- న. లోని తక్కిన సంస్థలలో దేని 
యందును కన్పట్టని ఒక విలక్షణత భదతా సంఘ 
నున కన్పట్టుచున్నది అదియే శాశ్వత సభ్యత్వము 
కలిగిన రాజ్యములు అకులుపరుపగలుగు వీటో 
హక్కు. ద్వితీయ _పపపఃచయుద్ధ కాలమున అక్ష 
రాజ్యములను ఓడించుటలో నాయకత్వమును వహిం 
చిన ఐదు రాజ్యములకు న (గేట్‌ బీటన్‌, (ఫాన్స్‌, 
చీనా, యునైటెడ్‌ స్టేట్‌, సోవియట్‌ రష్యా అను 
వానికి - భ|దతా సంఘమున శాశత సభ్యత్వము 
కలదు. ఈ అయిదు రాజ్యములలో ఏ రాజ్యమైనను 
తనకు నచ్చని విషయమున భృదతా నంఘము ఎట్టి 
చర్యయు తీసికొనకుండ నిరోధింపగలుగు అధి 
కారమునే *వీటో' అని వ్యవహరింతురు ఇట్టి 
హక్కు_ పె అయిదు రాజ్యములకు కలదనుట చార్జరు 
నందే పేర్కొనబడినది. ఐ.రా,సును సంస్తా 


18 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


వంచిన కాలమున ఆ అయిదు రాజ్యములును అ[గ 
శేణికి చెందినవి అగుటవలనను, శాంతికొరకై తీని 
కొను ఎట్టి చర్యయైనను, ఆ అమిదుగురిలో ఏ ఒకరి 
సహకారము లేకపోయినను విఫలమగుట అప్పటిలో 
తథ్యముగ క న్పట్టటవలనను ఇట్టి హక్కు. ఆ రాజ్య 
ములకు ఆపుడు కల్పింపబడినది, కాని తరువాత 
చరి తగతిలో వచ్చిన మార్పులవలన యునై టెడ్‌ 
సేట్స్‌, సోవియట్‌ రష్యాలు మాతమే అగ 
రాజ్యములుగ పరిగణింపబడగలిగిన పరిస్థితి ఉద 
యించినను, చార్భరును ఇందుకొరకై మార్చుట 
అనువుగాని పనియగుటవలన, వై అయిదు రాజ్యము 
లును ఆ్మగరాజ్యములుగనే ఇప్పుడును వీటో 
హక్కును, వానికి ఉచితమనితోచిన సందర్భము 
లందు, ఉపయోగించుచున్న వి 


శాకంత సభ్యులతోకలసి, భ[దతా సంఘమున 
11 మంది సభ్యులు ఉండవలెనని తొలుత విధింప 
బడినది. కాని 1965లో ఆమోదితమైన ఒక 
నవరణవలన ఆ సంఖ్య 15కు పెంచబడినది. 
ఇందులో శాశత స్థానములుగాక తక్కిన పది 
స్థానములకు ఆ|ఫకా . ఆసియా రాజ్య ములనుండి 
ఆయిదుగురిని, లాటిన్‌ అమెరికన్‌ రాజ్యములనుండి 
ఇరువురను, తూర్పు యూరప్‌ రాజ్యములనుండి 
ఒకరిని, పరిశిష్ట రాజ్యములనుండి ఇరువురను 
ఎన్నుకొనుటను ఒక సంప|చాయముగ సాధారణ 
సభ పాటించుచున్న ది ఈ శాళ్యతేతర సభ్యుల 
పదవీకాల పరిమితి రెండు సంవత్సరములు. అయి 
నను [పతి సంవత్సరాంతమునను, ఐదుగురు సభ్యుల 
పదవీ కాలపరిమితి అంతమగు ఏర్పాటు కలదు. 
కావున (పతి సంవత్సరమునను అయిదుగురు 
నూతన సభ్యుల ఎన్నిక జరుగును, పదవినుండి 


విరమించిన రాజ్యమే తిరిగి ఎన్నుకొనబడుట 
నిషిద్ధము. 

భ|దతా సంఘము నిరంతరాయముగ పనిచేయు 
సంస్థగ సంభావితము ఆ సంఘము తన కార్య 
[కమ నిర్వహణకై నెలకొక అధ్యతుని ఎన్ను 
కొనును. నభ్య రాజ్యపు పేరునకు మొదటిసుండు 
వర్ణమునుబట్టి, ఆంగ్ల వర్ణమాలా కమమును అనుస 
రించి, ఆ అధ్యక్షపదవి సభ్యరాజ్యములలో తి 
దానికి కమరీతిలో లభ్యనుగును. 

కార్యకమ పక్రియకు సంబంధించిన విష 
యములందు తప్ప తక్కిన అన్ని. విషయము 
లందును, కాశ్వత సభ్యులందరి వోట్టతో సహా 9 
వోట్లు లభించినపుడే ఒక విషయము భ|డతా సంఘ 
మున ఆమోదితమైనటుల భావింపబడును. తనకు 
ఇష్టములేని తీర్మానమును శాశ్వత సభ్యరాజ్యము 
ఏదియైనను వీటో చేయవచ్చును. 

భ|దతా సంఘమునకు చెందిన రెండు నాయీ 
ఉపసంఘములును కలవు. ఇందు ఒకటి (పవీణులకు 
సంబంధించినది; రెండవది కొత్త నభ్యుల దరఖ"స్తు 
లకు సంబంధించినది. ఇవిగాక *నిరాయుదీకరణ 
కమీషన్‌" అనునది భ|దతా సంఘమునకు చెందిన 
శాశ్వత ఆనుబంధ సంస్థగ వ్యవహరించుచున్న ది. 

భ|దతా సంఘమున, కాశ్ళత సభ్య రాజ్యములు 
గాక (పస్తుతమున (196). 1 ఓలి, వి, 
గైయానా, 8. జపాన్‌, 4, టాంజానియా, ర, 
స్వీడెన్‌, 6. దహోమీ, 7. పనామా, రి. పాకిస్తాన్‌, 
9. రుమేనియా, 10. లిబియా సభ్యత్యములను 
వహించి ఉన్నవి, వీనిలో తొలుతటి అయిదింటికి 
1976 డిశెంబరు కి] తోను, కడమవానికి 1977 


డిశెంబరు 81 తోను పదవీ కాలపరిమితి ముగియును. 





9, ఆర్థిక సూర 


అంతర్జాతీయ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, 
అరోగ్య వ్యవహారములందు [పగతిని సాధించుటకై 
ఐ.రా.స. చేయ కృషికి బాధ్యతవహించి వ్యవహ 
రించునది ఆర్థిక సాంఘిక సంఘము (ఎకనమిక్‌ 
అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌ ). సాధారణసభకు అను 
బంధముగ ఇది పనిచేయును. వై ఆర్థికాది రంగము 
లలో పనిచేయ అంతః (ప్రభుత్వ సంస్థలతోను, 
అంతర్జాతీయములయ్యును (పభుత్వ [ప్రమయము 
లేక వ్యవహరించు సంస్థలతోను, జాతీయ నంస్థల 
తోను సహకరించుచు ఈ ఆర్థిక, సాంఘిక సంఘము 
తన కృషిని క కొనసాగించును. తొలుతి ఈ సంఘ 
మున నభ్యసంఖ్య 18 గ ఉండెడిది. కాని 1964 లో 
ఆమోదితమయిన ఒక సవరణవలన ఈ సంఖ్య 
బీ7కు పెంచబడి, తరువాత 1971లో 54కు 
మార్చబడినది. ఈ 54 లోను ఆకా - ఆసియా 
రాజ్యములకు దర్‌, తూర్పు యూరప్‌ రాజ్యములకు 6, 
లాటిన్‌ అమెరికన్‌ రాజ్యములకు 10, పరిశిష్ట రాజ్య 
ములకు 1కి స్థానములు చెందునటుల ఏర్పాటు 
కలదు. ఈ సభ్యుల పదవీకాల పరిమితి మూడు 
సంవత్సరములు. అయినను కమరీతిలో మూడవ 
వంతు సభ్యులు అనగా 18 మంది [పతి సంవత్సర 
మునను, పదవినుండి వైదొలగి వరి స్థానమున 
కొత్త ఎన్నికలు జరుగురీతిగ ఏర్పాటు జరిగినది, 
పదవీ విరమణచెనిన నభ్యరాజ్యమే తిరిగి ఎన్ను కొన 
బడుటకు ఎట్టి నిషేధమునులేదు. తన ఆధ్వర్యమున 
పనిచేయు ఈ [కింది కమీషనులకు సభ్యత్వము 
వహించు రాజ్యములను ఈ సంఘమే ఎన్నుకొనును. 

1. పరివహన, వారా సౌకర్యముల కప్పిషన్‌ 
(15 మంది) బి. గణసంఖ్యా విషయిక కమీషన్‌ 
(15 మంది) లి. సాంఘిక కమీషన్‌ (15 మంది) 
4. జనసంఖ్యా కమీషన్‌ (15 మంది) 5. మాదక 
(ద్రవ్యముల కమీషన్‌ (15 మంది) 6. మానవ 
స్యత్యముల కమీషన్‌ (18 మంది) శ్‌ స్రిజన [పతి 


© 


య 


క 


ww 


ర సరు 


పతి కమీషన్‌ (18 మంది) 8 అంతర్జాతీయ 
వ్యాపార [దవ్య కమిషన్‌ (18 మంది) 9, యూర 
కీయ ఆర్థిక కష (80 రాజ్యములు) 10. 
ఆసియా, దూర పాళ్య ఆర్థిక కమీషన్‌ (24 
రాజ్యములు) 11. లాటిన్‌ అమెరీకా ఆర్థిక కమీషన్‌ 
(24 రాజ్యములు) 12, ఆ|ఫకా ఆర్థిక కమీషన్‌ 
(24 రాజ్యములు). 

పె వానిలో మాదక దవ్యముల కమీషన్‌ నందు 
తప్ప తక్కినవాని సందర్భమున అ. రా న, 
[ప్రధాన కార్యదర్శితో నంపతించి, తదనుగుణముగ 
సభ్యరాజ్యములను ఆర్థిక సాంఘిక సంఘము ఎన్ను 
కొనును, ఆయా కమీషనులలో వివిభఫ [ప్రాంతముల 
వారికి మొత్తముమీద |ప్రాతినిధ్యము సరికుదురుటకు 
ఈ సంపతింపులు అత్యావళ్యక ములు, ఎన్నుకొన 
బడిన సభ్యరాజ్య ములు తమ [పతినిధులను కమీష 
నులలో నియమించును. మాదక [దవ్యముల కమీష 
నుకు మృాతము ఐ. రా. స. [పధాన కార్యదర్శి సల 
హాతో నిమి త్రము లేకుండగనే ఎన్నిక జరుగును. 

ఆర్థిక సాంఘిక సంఘమున |పస్తుతమున (1975 
డిసెంబరు) ఈ దిగువ 54 రాజ్యములు సభ్యత్యము 
లను కలిగియున్న వి 

ఆరెంటీనా, అల్పీరియా, ఆస్టైలియా, ఇండో 
నీసియా, ఇటలీ, ఇరాన్‌, ఈక(డార్‌, ఈజిప్ట్‌, 
ఉగాండా, ఎతియోపియా, ఐవరీకోస్ట్‌, కాంగో, 
కెనడా, కెన్యా, కొలంబియా, గినీ, గేబన్‌, గ్వాతె 
మాలా, చీనా, జపాన్‌, జమైకా, జయిరే, జర్మనీ 
(తూర్పు), జర్మనీ (పశ్చిమ), జాంబియా, జెకోస్టో 
వాకియా, జోర్డాన్‌, టర్కీ, |టినిడాడ్‌ & టూబాగో, 
డెన్మార్హ్‌, తాయిలాండ్‌, నార నెదర్‌ లాండ్స్‌, 
పాకిస్తాన్‌, పెరూ, ఫిజీ, (ఫాన్స్‌, బల్లేరియా, 
బెల్జియం, |బిజిల్‌, మంగోలియా, మాలీ, మెక్సికో, 
యుగోస్టావియా, యునై టెడ్‌ కింగ్‌డమ్‌, యునై 
బెడ్‌ స్టేట్స్‌, యెమెన్‌ (ఉత్త త్తర), యెమెన్‌ (దక్షిణ), 
రుమేనీయా, లై బీరియా, వెనిజ్యులా, సెనెగల్‌, 
సోవియెట్‌ రష్యా, స్పెయిన్‌, 


10. ధర్మ కర్తృత్వ సంఘము 


పథమ |పవంచ యుద్ధానంతర మున విజిత 
రాజ్యములనుండి, కొన్ని వలసరాజ్యములను మిత 
రాజ్యములు సంపాదించినవి. ఇట్టి వలసరాజ్యము 
లను “మాండేటరీ రాజ్యములు” అస్‌ వ్యవహరించి, 
ఏలిక స్వతంతతాస్థాయి లభించువరకు, తమ అధీన 
ములో ఉంచుకొని పాలించుటకు అధికారమును 
నానారాజ్య సమితి మి తరాజ్యములకు - (దిటన్‌, 
ఫాన్స్‌, బెల్జియం, ఇటలీ, ఆస్టేలియా, న్యూబీ 
లాండ్‌, దక్షిణ ఆ|ఫికా, జపానులకు-కలుగజేసినది. 
తన్మూలమున ఆ యా రాజ్యములు తమకు లభ్యము 
లైన వలసలను పాలించుచుండుటయు, ఐరా.స 
ఉద్భవించునాటికి వానిలో అత్యధికభాగము వలసలు 
గనె నిలిచిపోవుటయు తటస్థించినది, అట్టి వలస 
లను, ద్వితీయ [ప్రపంచ యుద్ధానంతర మున జపాను, 
ఇటలీలనుండి వశపరచుకొనిన వ౭సలను, వలన 
రాజ్యములుగల ఏ ఇతర రాజ్యమెనను ధర్మక రృృత్వ 
పాలనకై ఐ.రా.స,కు అప్పజిప్పు వలసలను సరి 
యగు పాలకరాజ్యను ద్వారా ధర్మక రృృత్వ 
దృష్టితో పరిపాలింవవేసి ఉచిత సమయమున 
వానికి స్వయంపాలనమును కలిగించు దృష్టితో ఈ 
ధర్మక ర్హృత్వ సంఘము (టస్టీషిప్‌ కౌన్సిల్‌) 
ఐరాస, యందు ముథ్యాంగముగ కల్పింప 
బడినది. అంతట దక్షీణఆ(ఫీకా తప్ప తక్కిన 
పాలకరాజ్యములు అట్టి ధర్మక ర్తృత్వమునకు 
ఆంగీకరించుచు సాధారణనభతో ఒడంబడికకు 
వచ్చినవి. తన మాండేటరీ పాలనలో ఉన్న నెరుతి 
ఆ|ఫీకా (నమీబియా) ను ధర్మక రృృత్వ పాలనకు 
ఒప్ప జెప్పుటకు ద. ఆఫికా నిరాకరించినది. ఈ 
నాటికిని నమీబియా నమస్య అపరిష్మృతముగ 
నిలిచియున్న ది. 

తనకు ధర్మక ర్హృత్య పాలనకై వె రీతిగ అప్ప 
జెప్పబడిన 11 |పాంతములకు ఐ, రా, స. పాలక 


రాజ్యములను నిర్ణయించి, ఆ పాలనను పర్య వేక్షించు 
టకై ధర్మక ర్హ్భృత్య సంఘమునకు అధికారమును 
ఇచ్చినది. ఆ సంఘమున (ప్రతి పాలకరాజ్యమునకు 
ఒక్కొక్క (పతినిధియు, పాలక రాజ్యములుగాని 
తక్కిన శాళ్ళత సభ్యరాజ్య (పతినిధులును, 
మూడే:డ్డ పదవీకాల పరిమిళితో ఐ.రా.స. చే 
ఎన్నుకొనబడిన సభ్యులును సభ్యత్వము కలిగి 
యుండు ఏర్పాటుకలదు. పొలకరాజ్యముల నభ్య 
సంఖ్యకు తగ్గనిరీతిలో పాలకేతర సభ్యసంఖ్య 
ఉండురితిగ ఐ. రా. న. ఎన్నుకొను నభ్యుల సంఖ్య 
అంతటంతట  నిర్భయింపబడును. ధర్మకరృత్వ 
[ప్రాంతములలో కాల్యకమమున కొన్ని స్వతం్యతతను 
ఆర్జించుటయో లేదా స్వేచ్చా పూర్ణః ముగ వేరొక 
స్వతంత్ర రాజ్యముతో మేశనము చెంచుటయో 
జరుగుటవలన ధర్మకదర్తృత్వ సంఘమున పాలక 
రాజ్య సభ్యసంఖ్య తగుటయు, తదమఘగుణము గ 
తదుపరి ఎన్నికలో ౨. రా. న, ఎన్నుకొను నభు 
సంఖ్యను తగ్గించుటయు జరుగుచు వచ్చినది. 

1968 నాటికి ధర్మకర్తృత్వ ,పాంతములలో 
9 పాంతములు స్వతంతతను పొందనవి. రెంతు 
ప్రాంళములు = ఆస్టేలియా అధీనములోని పాప్తువా= 
న్యూగినీ, యునై బెడ్‌ సైట్స్‌ పాలనలోని వసిఫిక్‌ 
ద్వీపములు మాత్రమే అవ్పటికి ధర్భక ర్రత్య 
[పొంతములుగ నిలిచియుండినవి. అందువలన ఆ 
పాలకరాజ్యములు రెండును, పాలకరాజ్యములుగాని 
కాశత సభ్యరాజ్యములు నాలుగును - వెరసి ఆరు 
రాజ్యములును ధర్మక రృత్వ సంఘమగ వ్యవహ 
రించవలసినదిగను, అదనముగ సభ్యులను మరార్‌. 
ఎన్నుకొనవలసిన ప్రస క్రిలేదనియు 1౪68 లో 
అ.రా.న, తీర్మానించినది. కాని 1975 లో పొపువా- 
న్యూగినీ స్వతం[త మగుటవలన, ఆ సంఖ్య అయిదు 
నకు తగ్గినది. 


తమకు ఐ, రా. స. చే అప్పగింపబడిన ధర్మ 
కర్తృత్వ |పాంతమున శాసన నిర్మాణ, పరిపాలనా, 


శల 


అంతర్జాతీయ న్యాయస్థానము ల్లీ] 


స్యాయ నీర్వహణాధికారములను పాలక రాజ్యము, 
పాలిత |పాంతవు [పజల (శయోదృష్టితో, నిర్వ 
హించుచు సాలుసరి పరిపాలనా నివేదికలను ధర్మ 
కర్తృత్వ సంఘమునకు అందజేయును, ఆ సంఘము 
ఆ నివేదికల సాయమునను, అంతటంతట తాను 
స్వయముగ సంపు పర్వవేక్షక బృందముల నది 
కల మూలమునను అచటి పరిస్థితులను తెలిసికొని 
లోపములను సరిదిద్దుచుండును, 


ధర్మక రుత్య సంఘమున అధిక సంఖ్యాకుల 
ఆమోదమువలన విషయ నిర్ణయము జరుగు 
చుండును, సంవత్సరమునకు ఒకసారి ఆ సంఘము 
సాధారణముగ సమావేశమగునుు అవసరమగు 
నెడల (పత్యేక సమావేశములును ఏర్పాటు చేయ 
బడును, 


11. అంతర్జాతియ న్యాయన్రానము 


ఐ.రా.స. చార్భరులో అంతర్భాగముగనున్న 
'న్యాయస్థాన [పశాసనము (Statute of Court) 
మూలమున అంతర్జాతీయ న్యాయస్థానము రూపు 
గొనినది. అంతర్జాతీయమగు ఒక ఒడంబడికవలన 
పై పశాసనము సృజింవబడినది. ఐ. రా. స. సభ్య 
రాజ్యములలో పతియొక టియు ఈ ఒడంబడికకు 
బద్ధ మైనటుల సంభావితము. 


తమ దేశములందు అత్యున్నత న్యాయ నిర్వహ 
ణాధికారమున నియమింపబడుటకు తగు అర్హతలు 
కలవారును, ఆంతర్జాతీయ న్యాయశాస్త్రమున నమర్థ 
తకు పేరొందిన ఉ త్తమ ణి న్యాయవేత్తలును ఈ 
అంతర్జాతీయ న్యాయస్థానమున జడ్జీలుగ, వారి 
జాతీయతతో (పస క్తిలేకుండ, నియమితులగుదురు, 
అట్టి జడ్డీలు 15 మంది ఉందురు. వీరిలో ఏ ఒక 
దేశమునకు చెండినవారయినను  ఓకరికన్న 
మించి ఉండుటకు వీలుపడదు. ఈ జడ్డీల 
నియామకము, సాధారణ సభచేతను, భ|దతా 
సంఘముచేతను వేర్వేరు ఎన్నికలద్వారా జరుగును. 
ఒకొక్క- జడ్జి పదవీకాల పరిమితి 9 సంవత్స 
రములు. అయినను జడ్డీలందు క్రమరీతిలో అయిదు 
గురు, (పతి మూడు సంవత్సరముల అంతమునను 


పదవీవిరమణ చేయ పద్ధతి వర్పరువబడినది. 
అందువలన మూడేండ్ల కొకసారి ఆయిదుగురు 
జడ్డెలను ఎన్నుకొనుట జరుగుచున్నది. పదవి 
విరమణ చేసినవారిని తిరిగి జడ్జీగా ఎన్ను కొనుటకు 
ఎట్టి అభ్యంతరమును లేదు, 

ఎన్నికకు ముందుగ, జడ్డీపదవికి అర్హులగువారి 
పెర్ష పట్టికను తయారుచేయు అధికారము పరిష్కా 
రక శాశ్వత న్యాయస్థానము (Permanent 
Court of Arbitration) కు క ల్పింపబడినది. 
ఈ న్యాయస్థానము 1899, 1907 ఒడంబడికల 
వలన రూపొందినది, అయినను ఈ ఒడంబడికలలో 


భాగస్వామ్యములేని తదితర రాజ్యములును, కొన్ని 


పేర్ణను నూచించుటకు అధికారముకలదు ఇటుల 
తయారు కాబడిన పట్టిక లోనివారినుండి, తమకు 
అర్హులుగ తోచినవారిని జడ్డీలుగ సాధారణసంఘ, 
భద్రతా సంఘములు ఎన్ను కొనును. 

15 జడ్లిలు కలిగిన ఆ న్యాయస్థానము 
మూడేండ్లకు ఒకసారి ఒక అధ్యక్షుని, ఉపాధ్యక్ష 
లను తమనుండి ఎన్నుకొని, వారి ఆధ్యర్యవమున 
నిరంతరాయముగ (సెలవు దినములందు తప్ప) 
పనిచేయుచుండును. సాధారణముగ వివాదముల 


వీవీ పపంచ రాజ్య సర్వస్వము 


విచారణ కాలమున 15 మండి జడ్డిలును ఉపవిష్టులగు 
చుందురు; కాని న్యాయస్థాన వ్యవహార నిర్వహణకు 
జడ్జిల కనిసనంఖ్య 9౫ నిర్ణయింపబడినది. కొన్ని 
సందర్భములందు ఆ యా వివాదముల స్వభావమును 
అనుసరించి మువ్వురు లేదా అంతకన్న ఎక్కు_వ 
జడ్డిలుగల కక్ష్యలును కొన్ని రూపొంది విచారణలను 
కొనసాగింపవచ్చును. ఇక కకిదారుల అభిమతము 
లను అనుసరించి వివాదములను సంక్షి ప్తరీతి 
(సమ్మరీ పొసీజరు) లో పరిష-రించుటకు అను 
వగ 5 గురు జడ్జీలుగల ఓక కక్ష్య (పతి సంవత్స 
రమునను ఏర్పరుపబడుచున్న ది. 

అంతర్జాతీయ న్యాయస్థానము రాజ్యములమధ్య 
బయలుదేరు వివాదములను మా|తమె విచారించి 
పరిష్క_రించును. ఆందును,  పశాసనమునకు 
బద్ధమైయున్న రాజ్యములు మృాతమే ఆ న్యాయ 
స్థానమునకు పరిష్కారార్థమై వచ్చుటకు నిర్నిబంధ 
మగు అవకాశము కలదు. తదితర రాజ్యములు 
ఈ న్యాయస్థానమును ఉపయో గించుకొను సందర్భ 
మున పాటింపదగు కొన్ని నియమములను భ[దతా 
సంఘము రూపొందించినది. ఇట్టి నియమములకు 
లోబడి స్విజర్‌ లాండ్‌, లిక్టిన్‌ స్టీన్‌, సాన్‌ మేరినో 
రాజ్యములు ఈ న్యాయస్థాన పరిధిలో |పస్తుతమున 
చేరిడన్నవి (ఈ మూడు రాజ్యములకు ఐ.రా.స.లో 
సభ్యత్వము లేదు). కక్షిదారులగు రాజ్యములు 
తనకు నివేదించు వివాదముల విషయసనునను, 
చార్జరువలన నియమితములగు అన్ని విషయముల 
మీదను, లేదా అమలులోనున్న ఒడంబడికలను, 
ఆచారములను గురించిన వివాదముల సందర్భము 
నను సరియగు విచారణచేసి పరిష్కరించు అధి 
కారము ఆ న్యాయస్థానమునకు కలదు. ఒక వివాద 
ముపై తనకు విచారణాధికారము కలదా లేదా అను 
విషయమున ఆ న్యాయస్థానమే తుదితీర్పు నిచ్చును. 

ఒక వివాదమును పరిష్కరించు సందర్భమున, 
అంతర్జాతీయ ఆచారములను, అంతర్జాతీయ మర్యాద 


లను, నాగరక రాజ్యములచే సర్వే సర్వత 
ఆదరింపబడు న్యాయళాస్త్ర మూలసూ[తములను 
అంతర్జాతీయ న్యాయస్థానము ఆధారములుగ 
[గహించును. ఇందులకు తోడుగ, [ప్రపంచమున 
అత్యంతాదరణను ఆర్జించిన [ప్రముఖ పండితుల ఆధి 
[ప్రాయములను, న్యాయస్థానముల తీర్పులను నైతము 
ధర్మసూక్ష్మముల నిర్ణయము బషయమున 
సాహాయ్యముగ ఆ న్యాయస్థానము స్వీకరించును. 
కాని వీని అన్నింటిలో వేనితోను నిమిత్తము 
లేకుండ, కక్షిదారులు ఇష్టపడునెడల, తమ ధర్మ 
విచక్షణోపజ్జ (Ex aequo et bono) మూలమున 
మాత్రమే ఒక వివాదమును ఆ న్యాయస్థానము 
పరిష్క-రించ వచ్చును. 


అంతర్జాతీయ న్యాయస్థానమున వ్యవహార భాష 
లుగ ఆంగ్ల - [ఇంచి భాషలు సాథికారముగ 
మన్ననను పొందినవి. కాని ఏ కక్షిదారైన అటుల 
అభ్యర్థించునెడల వేరొక భాషలోకూడ ఆ కశ్నివారు 
వ్యవహరించుటకు న్యాయస్థానము అనుమతించును, 
ఉపవిష్టులగు జద్దీలలో అధిక సంఖ్య్నాముల ఆమోద 
మును పొందిన తీర్చే తుది తీర్పుగ పరిగణింప 
బడును. ఉభయ పక్షముల వోట్లు సమానముగనున్న 
సందర్భమున నిర్ణయపు వోటు (Casting Volt) 
వేయు అధికారము అధ్యతునకు కలదు. ఆపిఫ 
ముగ ఆ న్యాయస్థానము ఇచ్చెడు తీర్పే కడపటి 
తీర్పు; దానిపై అపీలునకు అవకాశములీదు. ఆమి 
నను, ఒక కొంగొత్త పరిణామము ఉదయించెనను 
ఆధారముపె, ఆ తీర్పును పుశఃపరిశీలించవలసీ 
నదిగ తీర్పు ఇచ్చిన తేది మొదబుగ 10 సంవత్స 
రముల లోపుగ అభ్యర్థించ వచ్చును, వేరొక విధ 
ముగ నిర్ణ మింపబడు సందర్భమునతప్ప తక్కిన 
అన్ని సందర్భ ములందును క శిదారులలో (పతి 
యొకరును తన ఖర్చును తానే భరించుకొన 
వలయును, 


నచీవాలయము వలీ 


ఓక వీవాదమును ఆంతర్జాతీయ న్యాయస్థానము 
విచారించునపుడు, కశిదారగు రాజ్యమునకు చెందిన 
జడ్జి ఎవరును న్యాయవీఠమున లేనపుడు, అట్టి తన 
దేశవు జడ్జిని నియమించుకొను అధికారము కక్షి 
దారునకు కలదు. ఇటుల నియమితులగు జడ్జీలును, 
న్యాయపీఠ పు జడీలతో బాటుగ సమాన హోదాతో, 
ఆ వివాదము పరిష్కారమగువరకు వ్యవహరింప 
గలరు. 


ఆంతర్జాతీయ న్యాయస్థానపు నెలవు హేగ్‌ 
నగరముగ నిర్ణయింపబడినది. కానీ అవసరమగు 
నెడల తదితర [పదేశములందును అది సమావేశ 
మగుటకు దానికి ఆధికారము కలదు. ఆ న్యాయ 
స్థానపు నిర్వహణకు అవసరమగు వ్యయము నంత 
టిని ఐ. రా, స. భరించును. 


సాధారణ సభా, భదతా సంఘములచే ఎన్ను 
కొనబడి పస్తుతమున (1975) అధికార మందున్న 
జడ్జిల 'పేరులును, జాతీయతలును, పదవీకాల పరి 
మితులును ఈ రీతిగ కలవు : 


I. 1976, ఫి|బవరి 5 వరకు పనిచేయువారు ; 


1. ఫౌవద్‌ అమ్మన్‌ (లెబనాన్‌) 2. సీజర్‌, 
బెన్‌ జాన్‌ (ఫిలిప్పీన్స్‌) శి. స్లూరే పెెటెన్‌ 
(స్వీడెన్‌), 4, మాన్‌ ఫెడ్‌ లాక్స్‌ (పోలండ్‌), 
5. చార్జెస్‌ డి. ఓనియామా (నై గీరియా). 


11. 1979, ఫీ;బవరి 5 వరకు పనిచేయువారు ; 


6. | ఫెడెరికో డి కాస్ట్రో సో ( స్పెయిన్‌), 7. లూయీ 
ఇగ్నేషియో - పింటో (దహోమీ), 8. సి. డిల్పార్డ్‌ 
(యునై బెడ్‌ సైట్స్‌), 9. ఎడ్యర్షో జిమెనెజ్‌ డి 
ఆరీచగా (ఉరుగ్వే), 10. ఫేటోన్‌ డి మోరోజోవో 
(సోవియట్‌ రష్యా). 

11. 1982, ఫ్మిబవరి 5 వరకు పనిచేయువారు : 


11. ఆండీ [గోస్‌ (ఫాన్స్‌), 12. ఇసాక్‌ 
ఫార్‌స్టర్‌ (సెనెగల్‌), 18. నర్‌హం|ఫీ వాల్‌ డాక్‌ 


(లేట్‌ (బిటన్‌), | నాగేందసింగ్‌ (ఇండియా), 


15. జోసి మేరియా రూదా (ఆర్టెంటీనా). 


12. నచివాలయముు 


ఐ. రా, స, నిర్వహించు సర్వ వ్యవహార కార్య 
కలాపములకును సాధనముగ  ఉపకరించునది 
సచివాలయము ( స్మెక టేరియట్‌). దీనికి పెద్దగ 
వ్యవహరించునతడు (వధాన కార్యదర్శి (సెక్రటరీ 
జనరల్‌). ఈ |పధాన కార్యదర్శిపదవి అత్యంత 
బాధ్యతాయుత మగుటవలన, ఈ పదవికొర కై చేయు 
నియామక మున భ|దతా సంఘ, సాధారణ సంఘ 
ములు రెండును పాల్గొనును. 

భ|దతా సంఘమున శాళ్వత సభ్యత్వమును 
కలిగియున్న అయిదు రాజ్యములలో త రాజ్యపు 
పౌరుడును (ప్రధాన కార్యదర్శిగ నియమింపబడ 


కూడదను ఏర్పాటు, చార్జరులో లేకపోయినను, 
శాశ్వత రాజ్యముల మూజువాణీ ఒడంబడికవలన 
ఏర్పడి సదా పాటింపబడుచున్న ది. ఈ పదవికి 
నియమింపబడునతడు ఆత్యు త్రమస్థాయికి చెందిన, 
సామర్థ్య, కుళలతా, సబ్బీలములను కలిగియుండ 
వలెనను నియమము చార్జరునందు కలదు. ఇట్టి 
వానిని నిర్ణయించుట క్రై భ[దతా సంఘము తొలుత 
రహన్య సమావేశమును జరిపి, (పతిపాదితులగు 
వారల అర్హతానర్హతలను గురించి సమ్మగముగ 
చర్చించి, కడకు నిర్ణయింపగ లుగువాని నామమును 
సాధారణ నభకు సిఫారసు చేయును. అంతట 


94 (పపంచ రాజ్య సర్వస్వము 


సాధారణసభ సమావేశమై మూడింట రెండువంతుల 
సభ్యుల ఆమోదమును ఆ నీఫారనునకు తెలియజేసి 
నప్పుడే, నిర్ణయితుడగునతడు [ప్రధాన కార్యదర్శి 
కాగలుగును, 


నచివాలయమునందలి సిబ్బందిని [పధాన కార్య 
దర్శియే, చార్జరు విధించిన నియమములకు భంగము 
లేని రీతిలో, నియమించును. ఈ నియామకముల 
సందర్భమున, వివిధ భౌగోళిక [పాంతములకును, 
సరియగు మన్నన చేకూరి, ఏ దేశీయులకుగాని, 
ఏ |పాదేశిక విస్తృతికి చెందినవారికిగాని, ఐ.రా స, 
కార్యాలయమున అధికతర [ప్రాబల్యము చేకూర 
కుండ ప్రధాన కార్యదర్శి (శ ద్ధవహింపవలసి 
ఉండును. సాధారణ నభా వ్యవహార ముల పర్య 
వేక్షణతై ఒక ఉపషపధాన కార్యదర్శిని, (పత్యేక 
రాజకీయ వ్యవహారముల నిర్యహణకై ఇరువురు 
ఉప్మపధాన కార్యదర్శులను, |పధాన కార్యదర్శి 
తనకు సాయము చేయటకై నియమించును. 


(ప్రధాన కార్యదర్శి పదవీకాల పరిమితి ఆయిదు 
సంవత్సరములుగ నిర్ణయింపబడినది, అయిదు 
సంవత్సరముల తరువాత కొ త్రవానిని ఎన్నుకొన 
వలసియున్నను, పదవీవిరమణ చేసిన వానినే 
మరల ఎన్ను కొని అతని పదవీకాలమును పెంచుట 
కును ఆవకాశము కలదు. 


ఐ.రా.స. పరిపాలనా వ్యవహార ములను 
అన్నింటిని తన సిబ్బంది సాయమున నిర్వహించు 
దాధ్యత (ప్రధాన కార్యదర్శియందు కలదు. సాధా 
రణ సభకు వార్షిక నివేదికలను, అంతటంతట 
ఆవశ్యకములగు ఇతర నివేదికలను అతడు అంద 
జేయును. అంతర్జాతీయ శాంతికి భంగకరముగ 
పరిణమించగలదని తాను భావించు ఏ విషయము 
నైనను అతడు భదతా సంఘపు దృష్టికి కొనిరా 
వచ్చును. సాధారణ సభయు భదతా సంఘమును 
ఆమోదించిన _తీర్మానములకు కార్యరూపమును 


కల్పించుటకు అతడు బాధ్యత వహించును, 
ఐ. రా. స, యందు అంతర్గతములును, అనుబంధిత. 
ములునగు విధ నియోగముల కార్యక లాపములను 
అతడు పర్యవెక్షించును. 


ఇ రా. న. సిబ్బందిని అంతటిని |పధాన కార్య 
దర్శియే నియమించుచున్నను, కాందిశీకుల హై 


కమీషనరును, అంతర్జాతీయ  _ద్రవ్యనిధియొక్క 
మేనేజింగ్‌ రెక్టరును సాధారణ సథయే నియ 
మించును. కాని ఈ సంస్థల కార్యకలాపముల 


పరం వేక్షణాధికారము లే కార్యదర్శికి కలదు. 
§ [ 


ఐ. రా. స, యొక్క [ప/వథమ (ప్రధాన కార్య 
దర్శిగ నార్వే దేశీయుడగు (టిగ్వీ లీ నియమితు 
డయ్యెను (1946). అతని పదవీకాలము ముగి 
సిన వెంటనే దానిని మూడేండ్లు పెంచుటకు 
యునై టెడ్‌ స్టేట్స్‌ కృషిచేసినది. కాని సోవియట్‌ 
రష్యా అందులకు ఆంగీకరింవక పోవుటతో భ|చతా 
సంఘమున (ప్రతిష్టంభన ఏర్పడి ఆ విషయము 
సాధారణ సభలో చర్చింపబడవలనిన _ పరిస్టితి 
ఏర్చడినది. సాధారణ సభలో యు, సే, రు ఉన్న 
పలుకుబడివలన ఆ దేశపు [పతిపాదన ఆమోదిత 
మయ్యెను. కాని సోవియిట్‌రమా సహకార నిరాక 


ఓకే 
గ 


రణను అవలంబించుటవలన  [టిగ్వ య ఐం 5. టే 
కాలము ఆ పదవిలో సాగరాల. 1959, 
నవంబరు 10న రాజీనామాను సమర్పించి, పదవి 
నుండి వైదొలగెను. ఆ తరువాత 1158, ఏ,విల్‌ 
7న, స్వీడను దేశీయుడగు హేమర్‌ 2 షల్ట్‌, కార్య 
దర్శిగ, |క్రమరీతిలో ఎన్నుకొనబడెను. అతడు 
ఆయిదే_డ్డు పనిచేసిన తరువాత మరల ఐదే౩డ్డ 
కాలము పనిచేయునటుల నియమింపబడెను. కాని 
ఆ రెండవ పడవీకాలము ముగియకముందే, అతడు 


విమాన పమాదమున మరణించెను, 


అంతట 1961, నవంబరు కిన సొధారణ 
నభయు, భ|[దతా సంఘమును ఏక (గీవముగ బర్మా 


అంతర్జాతీయ కార్మిక వ్యవస్థ లక్‌ 
జై థి 


దేశీయడగు ఊ థాంట్‌ను |పధాన కార్యదర్శిగ 


సియమించినది. ఊ థాంట్‌ రండు టరములు పసి 
చేసి 1971 లో పదవినుండి విరమించెను. అంతట 


ఆస్ట్రియా దేశీయుడగు కుర్ట్‌ వాల్‌ డీమ్‌ ఐ.రా.న. 
[ప్రధాన కార్యదర్శిగ నియమితుడయ్యెను. (1972, 
జనవరి 1). 


స 


13. అంతర్జాతీయ కార్మిక వ్యవస్థ (ILO) 


నానాజాతి సమితి రూపొందిన కాలముననే 
(1919) తదనుబంధ సంస్థగ ఆంతర్జాతీయ కార్మిక 
వ్యవస్థ (ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌) రూపు 
గొనినది. నానాజాతి సమితి అంతరించిన తరువాత 
ఈ వ్యవస్థ (అం. కాను ఐ.రా.స, చేపట్టి, ఓక 
(పత్యేక విశిష్టతగల ఏజన్సీగ దానికి పరిగణనను 
కల్పించినది (1946). 

ఈ వ్యవస్థయొక్క_ లక్ష్య, ఉద్దేశములు 1919 
లోనే, దాని సంవిధాన పతపు పీఠికలో, పొందు 
పరుపబడినను, 1944 లో ఫిలడెల్పియాలో జరిగిన 
అంతర్జాతీయ కార్మిక సమ్మేళనమున అవి చక్కగ 
విపులీకరింపబడి, “ఫిలడెల్ఫియా [పకటన' అను 
బర (పసిద్ధిని ఆర్జించినది. ఈ [పకటన ఆం. కా. 
వ్యవస్థయొక్క సంవిధాన పృతమున ఒక సవరణగ 
చేర్చుబడినది. ఆ |పకటనను అనుసరించి, అం. కా, 
వ్యవస్థ, ఈ [కింది లక్ష్యముల సాధనకై, నిరంతర 
కృషిని సాగించుట తన పవిత్ర ధర్మముగ 
[గహించినది, 

1. కొరవలేని రీతిలో ఉద్యోగ వసతులను 
చేకూర్చి, జీవన [ప్రమాణ స్థాయిని 'పెంపుచేయుట; 

బి. |పజా శేయమునకు తాను ఎక్కువగ సమ 
కూర్చుటకు ఆవకాశ మును క ల్పించునట్టిదియు, తన 
శ్రి సామర్థ్యములకు అన్ని విధ ముల సరసన 
నట్టిడియునగు ఉద్యోగమును కార్మికుడు, (పతి 
వాడును, పొందునటుల చేయుట; 


లి, ఉద్యోగ నిర్వహణకు అనువగు శిక్షణకు 
వసతులు కల్పించుటయేగాక, ఉద్యోగ సాధనకై. 
ఒకచోటినుండి వేరాకచోటికి పోవుటకును, అట, 
అవసరమగునెడల, స్థిరవసతిని కల్పించుకొనుట 
కును ఎట్టి అభ్యంతరములు లేకుండ చేయుట. 


4. పనికాలము, జీతబత్యములు తక్కు. విధ 
ముల పని షరతులు మొదలగునవి నిర్ణయింప 
బడుటలో, శమ ఫలితమున కార్మికులకు దక్క 
వలసిన భాగము, వారికే చెందితీరవలయునను 
దృష్టితో విధానములను రూపొందించుటయేగాక, 
అవసరమగు సందర్భములందు, ఒక కనీసపు 
జీతము సైతము నిర్ణయింపబడి కార్మి కునికి రక్షణ 
చేకూరునటుల చూచుట; 


ర్‌. నమష్టిగ, తమ [శ్రేయస్సునకై బేరమును 
సాగించు హక్కు కార్మికులకు కలదనుట గుర్తింప 
జేయుట; ఉత్సాదనా కుశ్రలఅతయందు నిరంతర 
వికసనమును సాధించు సంకల్పముతో యాజమాన్య, 
కార్మిక వర్గములు పరస్పరము సహకరించుకొను 
నటులను, సాంఘీక, ఆర్థిక (ప్రయోజన సాధనకై 
అవలంబింపదగు చర్యలను సంకల్పించి, కొన 
సాగించుటలో యజమానులును కార్మికులును 
చేదోడు వాదోడుగ వ్యవహరించునటులను చేయుట; 


6. అవసరమనితోచు ఆన్ని సందర్భము 
లందును, (పతివానికిని, ఒక |ప్రాతివదికాదాయము 


ర్రీడ [పపంచ రొజ్య సర్వస్వము 


లభించుటకు అనువుగ, తగు సాంఘిక భ|ద్రతా 
చర్యలను అమలుపరువ జేయుటయేగాక, సమ్మగ 
మగు వైద్య సాహాయ్య వసతిని చేకూర్చుట; 


7. అన్ని తరగతుల [శామికుల [పాణరక్షణ 
కును, ఆరోగ్య భ[దతకును అనువుగ తగు రక్షణ 
లను కల్పించుట; 


8. శిళు సం శేయమునకును, మాతృ పరిరక్ష 
ణమునకును, తగు మార్గములను అవలంబించునటుల 
చేయుట; 


9. కార్మికునికి పోషకాహార, నివాస వసతి, 
విశాంతి, సంస్కృతి వికసనములకు మారములు 
౧ 
తగినంతగ లభించునటుల చూచుట; 


10. విద్యను, వృత్తివిద్యను అభ్యసించుటలో 
(పతి కార్మికునికి నమానావకాశములు కలవను 
నమ్మకము చేకూర్చుట. 


పె లక్యములను సాధించుటకు అంతర్జాతీయ 
స్థాయిలో కృషిని సాగించు ఈ ఆంతర్జాతీయ 
కార్మిక వ్యవస్థయందు, ఏ ఐ.రా.స, సభ్యరాజ్య 
మైనను, తాను అం. కా, వ్యవస్థా నియమములకు 
బద్దత వహింతునన్సీ తన సంకల్పమును ఆ వ్యవస్థ 
యొక. డై రెక్టర్‌ -జనరల్‌ కు తెలిపిన మాత్రమున, 
అందు సభ్యత్యమును [గహింపవచ్చును. 

ఆం. కొ. వ్యవస్థయందు అంతర్జాతీయ కార్మిక 
సమ్మేళనము (ఇంటర్నేషనల్‌ లేబర్‌ కాన్‌ఫరెన్స్‌), 
పాలక సంస్థ (గవర్నింగ్‌ బాడీ) అంతర్జాతీయ 
కార్మిక కార్యాలయము (ఇంటర్నేషనల్‌ లేబర్‌ 
ఆఫీస్‌) అను మూడు ఉపాంగములు కలవు. 


అం, కా. వ్యవస్థా కార్యక్రమ నిర్ణయమున 
ఉచ్చతమ సమాలోచనా వేదికగా ఉపకరించునది 
అంతర్జాతీయ కార్మిక సమ్మేళనము. (పతి సంవత్స 
రమున ఒకసారి జెనీవా నగరమున అది సమావేశ 
మగును, సభ్యరాజ్యములకు అన్నింటికిని అందు 


పాతినిధ్యము కలదు. సభ్యరాజ్యములలో (పత్రి 
యొక్కటియ ఆ సమ్మేశనమున పాల్గొనుటకు 
నలువురు [పతినిధులను పంపును; అందులో ఇరు 
వురు ఆ సభ్యరాజ్య [ప్రభుత్వపు (పతినిధులు; ఒకరు 
అ రాజ్యమునందలి యజమానుల (పతినిధి; ఒకరు 
ఆ సభ్యదేశపు కార్మి కవర్ణమునకు (పతినిధి. 
సమ్మేశనమునందలి |పతినిధులందరును కలసి 
పాలకసంస్థను ఎన్నుకొనెదరు. ఆ పాలకసంస్థ 
యందలి 48 మంది సభ్యులలో 24 మంది |పభుత్య 
ముల పతినిధులు; యాజమాన్యపు (పతినిధులు 
12 మంది; కార్మిక వర్ష పు (పతినిధులు 12 మంది. 
కాని ఆ యా దేశముల పారిశ్రామిక [పాముఖ్యమును 
అనుసరించి, పది దేశముల - ఇండియా, ఇటలీ, 
కెనడా, చీనా, జపాన్‌, జర్మనీ “పశ్చిమ), (ఫాన్స్‌, 
యునై టెడ్‌ కింగ్‌డమ్‌, యునై టెడ్‌ స్టేట్స్‌, సోఏ 
యట్‌ దేశముల - (ప్రభుత్వ (ప్రతినిధులకు పాలక 
సంస్థయందు శాశ్వత స్థానములు క ల్పింపబడినవి. 
అందువలన తక్కిన 14 [పభుత్వ స్థానములకును, 
యాజమాన్య, కార్మిక స్థానములకును మాతమే 
ఎన్నికలుజరుగును. ఆయా స్థానముల [(పతినెభులను, 
ఆయా వర్గములవారు మామే ఎన్నుకొనెదరుః 
(ప్రభుత్వ (ప్రతినిధుల ఎన్నికలో శాశ్వత స్థానపులు 


గల రాజ్యముల (ప్రభుత్వ (పతిధులు పొల్గొనరు. 


అం. కా, వ్యవస్థా కార్యక లాపముల నిర్వ 
హణలో పాలకసంస్థ, కార్యనిర్వాహక వర్ణముగ 
వ్యవహరించును. సంవత్సరమున అనేక పర్యాయ 
ములు ఈ సంస్థ సమావేశమై వ్యవస్థా కొర్యకలాప 
ములను నిర్వహించును. ఆంతర్జాతీయ కార్మిక 
కార్యాలయపు డైరెక్టర్‌ _ జనరల్‌ను పాలక 
సంస్థయే నియమించును. 


అంతర్జాతీయ కార్మిక కార్యాలయము జెనీవా 
నగరమున ఉన్నది. సచివాలయము, కేంద 
కార్యస్థానము, అవేక్షణా కేందము, (వచురణ 


అంతర్జాతీయ కార్మిక వ్యవస్త 2 
జ్‌ థి 


సంస్థ ఇందు నెలకొని పనిచేయుచున్న వి. ప్రపంచ 
విస్తతములగు తన కార్యక్రమముల సిర్వహణకై 
ఈ కార్యాలయము, తనకు అనుబంధములుగ, 
ఆసియాకు సంబంధించినంతవరకు బాంగ్‌ కాక్‌ 
లోను, ఆ(ఫ్రికాకై అడిస్‌ అబాబాలోను, అమెరికాకై. 
లిమాలోను మూడు (ప్రాంతీయ కార్యాలయములను 
నిర్వహించుచున్నది. ఇవిగాక వివిధ [పాంతము 
లందు వివిధ శాఖా కార్యాలయములు కలవు, 
న్యూఢిల్రీలోను ఇట్టి శాక్షూ కార్యాలయము పనిచేయు 
చున్నది. 


అం. కా. వ్యవస్థా కార్యకలాపములకై వ్యయ 
మగు మొత్తమును సభ్యరాజ్యములు తమ శకి 
సామర్ధ్యములను అనుసరించి నిర్ణయింవబడి నరీతిలో 
చెల్లించుచున్న వి. అంతర్జాతీయ కార్మిక సమ్మెళ 
నము తన రెండేళ్ళ వ్యయపు బడ్జెటును నిర్ణ 
యించుట ఓక సంపదాయముగ వెట్టుకొనినది. 
1972._7కి లో ఇటుల ఆమోదింపబడిన బడ్జెట్‌ 
మొత్తము 715 లక్షల డాలర్లు. ఇదియేగాక, 
తాను నిర్వహించు సాంకేతిక నహకారాది కార్య 
కమములకె ఐ. రా. వికసన కార్యకమ నిధుల 
నుండియు, అం. కా. వ్యవస్థకు కొంత ధన సావి 
య్యము లభించుచున్నది. 


కార్మిక రంగమున కొన్ని అంతర్జాతీయ 
[ప్రమాణములను రూపొందించి, నభ్యరాజ్యములచేత 
వానిని అంగీకరింపజేసి, వానిని ఆ రాజ్యములు 
పాటించునటుల చూచుట అం. కా. వ్యవస్థా కార్య 
కమమున ఒక ముఖ్యభాగ ముగ వరిగణింపదగును. 
ఇట్టి [ప్రమాణములు అంతర్జాతీయ కార్మిక సమ్మేళ 
నముచేయు తీర్మానముల రూపమున నెలకొల్పబడు 
చున్నవి. ఈ తీర్మానములు - నంపదాయములు 
(కన్‌ వెన్‌ షనులు, సిఫారసులు, అను = రెండు 
తీరులుగ ఉన్నవి. సంప్రదాయము అనబడుదానిని 
సభ్యరాజ్యము తన జాతీయ (ప్రభుత్వమునకు ధువి 


కరణకై నివేదింంపవలయును; అట్టి ధువీకరణను 
ఇచ్చిన పభుత్యము తన దేశమునందలి కార్మిక 
శాసనములను ఆ సంపదాయమునకు అవిరుద్ధముగ 
ఉండునటుల సరిచూడవలయును. [ధువీక్సృతము 
లగు సంపదాయములను ఆ యా [పభుత్యములు 
చక్కగ పాటించు. రీతిని పర్య వేక్షించుటకు 
అ౨ఎ. కొ, వ్యవస్థకు తగు యంతాంగము కలదు, 
ఇట్టి సం[పదాయములలో తొలుతటిది 1919 లో 
ఆమోదితమైనది. రోజునరు 8 గంటలకు మించి 
పనికాలము ఉండగూడదనియు, వారమున 6 
రోజులు మా।తమే పనిచేయవలయుననియు ఆ 
సం[పదాయము నిర్ణయించి, [ప్రపంచమున వివిధ 
(పభుత్యముల సహకార, |ధువీకరణలతో ఆ నిర్ల 
యమును అమలులోనికి తేగలిగినది అది మొదలుగ 
1972 అంత మునకు మొ త్తముమీద 186 సంప 
దాయములు రూవుగొని, పలు [పభుత్వములచే 
(ధుపీకృతములై నవి. 


అం, కా. సమ్మెళనముచేయు రెండవరకపు 
తీర్మానములకు, అనగా సిఫారసులకు, పె రీతిగ 
[ధువికరణ అవసరములేదు. కాని, ఈ సిఫారను 
లకు కార్యరూపమును కల్గిచుటకై, కాసనరీత్యా 
గాని తదితర మార్గ ములవలనగాని, తగు చర్యలను 
తీసికొను దృష్టితో ఆ సిఫారసులను (శద్ధగ పర్యా 
లోచన చేయవలనిన బాధ్యత మ్మాతము సభ్య 
రాజ్యము పైన కలదు. 1919 మొదలుగ 1971 
అంతమునకు మొత్తముమీద ఇట్టి 144 సిఫారసు 
లను, సమ్మెశనము ఆమోదించినది. 


సాంఘిక, కార్మిక విధానములందు అంతర్జా 
తీయ స్థాయిలో వమాణములను  నెలకొల్పుట 
వలననేకాదు, ఈ పమాణములకు ఓక స్థిర రూప 
మును కల్పించుటకై తగు సాంకేతిక సలహాలను, 
[పఏణుల మూలమున సాహాయ్యమును వర్ధమాన 
దేశములకు అందజేయుటవలనగూడ [శామికలోకపు 


వరి [పపంచ రాజ్య సర సము 


యోగ కేమములకై అం. కొ. వ్యవస్థ కృృషిచేయు 
చున్నది. ఆ వ్యవస్థ యొక్క బడ్జెటున దాదాపు 
నగము ఇట్టి సాంకేతిక సహాయమునకు, తదను 
బంధ కార్యక్రమములకు వినియోగింపబడుచున్న ది. 
కార్మిక బలమును నువ్యవన్థీకృతము చేయట, వృత్తి 
విద్యా శిక్షణ, యాజమాన్య నిర్వహణమున కొం 
[గొ త్తరీతులు, ఉత్సాదనా కౌశలమున అభివృద్ధి 
సాధన, చిన్నతరగతి పరి|శమలు, చేతిపనులు 
మొదలగు వివిధ రంగములందు కైన తెలుపబడిన 
సాంకేతిక సహాయ కార్యక్రమముద్యారా అం. కా, 
వ్యవస్థ పలుదేశముల |వజలకు సహాయపడు 
చున్నది. ఆయా రంగములందు (ప్రవీణులగువారిని 
వివిధ దేశములకు పంపి అచటి కార్మికులకు 


శిక్షణను ఇప్పించియు, శిక్షితులగువారికొర ౩ ఆగ 

వ్యయమును భరించియు అందులకు ఉపకరించు 

సంసలకు [గాంటులను ఇచ్చియు అం. కా. వ్యవ 
© 


tes 


కార్మి కలోక పగ తికి [పోత్సాహ మొసగుచున్నది. 

మొత్తముమీద గత 45 యేండ్ల కృషి మూల 
మున అం. కా. వ్యవస్థ (ప్రపంచ శ్రామిక లోకమున 
[ప్రయోజనకరములగు కొన్ని (పమాణములను 
నెలకొల్పియు, సాంకేతిక సాహాయ్యము నొసగియు, 
సుస్థిర శాంతియుత మానవ సమాజ నిర్మాణమున 
గణనీయమగు సఫలతను ఆర్జించినదని చెప్ప 
వచ్చును. ఇట్టి అనమాన కృషిమూలముననే ఈ 
వ్యవస్థకు 1969 లో నోబెల్‌ శాంతి బహుమానము 
లభించినది. 


14. ఆహో వ్యవసాయ వ్యవస్థ (౯ 4 0) 


(పపంచ మానవకోటిలో అత్యధిక సంక్యాకులను 
బాధించుచున్న “ఆకలి” సమన్యను పరిష్కరించు 
టలో, రాజకీయములతో నిమిత్తము లేకుండ, 
[పపంచ రాజ్యములు సహకరింపగలవను భావనతో, 
యు. స్తే. కు ఆ కాలమున అధ్యక్షుడుగ ఉండిన 
రూజ్‌ వెల్‌, తన దేశమునందు వర్జీనియా రాష్ట్ర 
మునఉన్న హాట్‌ న్పింగ్స్‌వద్ద, 19489, మె-జూన్‌ 
లలో, ఒక అంతర్జాతీయ సమ్మేళనమును సమావేళ 
పరచెను. అది ద్వితీయ [ప్రపంచ యుద్ధకాల 
మగుటవలన, ఆక్షరాజ్యములను ఎదిరించి పోరా 
డుచు 'ఐక్యరాజ్యములు అను పేరున వ్యవహరింప 
బడిన 44 రాజ్యములు మామే అందు పాల్గొనెను. 
ఆ సమ్మెళనపు చర్చల ఫలితముగ, ఒక తాత్కా 
లిక కమీషన్‌ నియమింపబడి, ఆహార, వ్యవసాయ 
సమస్యలను పరిష్కరించుటకై .అంతర్జాతీయ 
స్థాయిలో ఒక వ్యవస్థను నిర్మించుటకు [ప్రణాళికను 


తయారుచేయు భారము ఆ కమీషన్‌కు అప్పగింప 
బడెను. అంతట ఆ కమీషన్‌ తయారుచేసిన |పణా 
శికను అనుసరించి 16 అక్టోబరు, 1045 న ఆహార, 
వ్యవసాయ వ్యవస్థ (పుడ్‌ అండ్‌ ఆ,గికల్చం ఆర్గ 
నైజేషన్‌) అవతరించినది. అనంతరమున అది 
ఐక్యరాజ్య సమితిచేత ఒక (పత్యేక విశిష్టతగల 
ఏజసన్సీగ పరిగణనను పొందినది. 

[ప్రపంచమున పెక్కు రాజ్యములు 1947 తరు 
వాత స్వాతయ్యత్యమును ఆర్జించుటతో ఆ. వ్య. 
వ్యవస్థయందు సభ్య సంఖ్య కాల కమమున పెరిగి 
నది. 1974లో అందలి సభ్యసంఖ్య 125. భారత 
దేశమునకు ఇందు సభ్యత్యము కలదు. వ్యవస్థ 
యందలి తొలుతటి సభ్యరాజ్యములలో సోవియట్‌ 
రష్యాయు చేరియున్నను, సభ్యత్వమును |గహించు 
టకు నిరాకరించినది. అయినను అనధికారరీత్యా, 
సోవియట్‌ రష్యా సైతము ఆ, వ్య, వ్యవస్థా కార్య 
కమములతో సంబంధములను నిలువుకొని, తన 


1 
ఖు 


ఆహార వ్యవసాయ వ్యవస్థ 29 


సాంశకేతికులను సైతము 
పాల్గొననిచ్చుచున్న ది. 
౧ 


ఆ కార్య[కమములలో 


ఆహార, వ్యవసాయ వ్యవస్థా సమ్మేళనము 
(కాన్‌ ఫరెన్సు) అనునది ఈ వ్యవస్థయందలి ఉచ్చ 
తమ సంస్ధ. రెండేండ్ల కొక పర్యాయము (క్రైస్తవ 
శకపు బేసి స_వత్సరపు శిశిర బుతువులో) ఆ 
సంస్థ రోమ్‌ నగరమున సమావేశమై, విధాన రీతు 
లను నిర్ణయించి, బడ్డటును ఆమోదింనును. 
ఆ. వ్య. వ్య. మండలి (కౌన్సిల్‌) యందలి సభ్య 
రాజ్యములను, డైరక్టర్‌ - జనరలును ఆ సంస్థయే 
నిర్ణయించును. 


ఆ. వ్య, వ్య, మండలియే వ్యవస్థయొక్క_ కార్య 
వర్గముగ వ్యవహరించును. 1970లో చేసిన 
మార్పులను అనుసరించి ఇందు కి4 రాజ్యములకు 
సభ్యత్యము కలదు వీరి పదవీ కాలపరిమితి 
రెండేండ్లు. నా రెండేండ్రలో కనీసము మూడు 
పర్యాయములై నను మండలి సమావేశములు జరిపి, 
వ్యవస్థా కార్యక్రమముల నిర్వహణరీతిని పరిశీలించి 
తగు సూచనలను చెయుచుండును. 


ఆహార, వ్యవసాయ వ్యవస్థా కేంద కార్యాల 
యము రోమునగరమున ఉన్నది, అందే సచివాల 
యము కలదు. సచివాలయమున పనిచేయువారే 
గాక అదనముగ 2200 మంది [ప్రవీణులు 
వ్యవస్ధ ఆధ్వర్యవమున వర్ధమాన దేశములందు 
నిర్ణీత కార్య[కమములలో పాల్గొనుచున్నారు. ఈ 
ఉద్యోగి బృందము, డైరెక్టర్‌ - జనరల్‌కు బాధ్యత 
వహించి పనిచేయును. 


[పపంచమునందలి ఆహార, వ్యవసాయ పరిస్థితు 
లను సింహావలోకనముచేయుటి, ఉత్పత్తులందు 
అభివృద్ధిని సాధించుట, పోషకాహారముల పరి 
మాణమును పెంపొందించి, [పపంచవాసుల జీవన 


(ప్రమాణ స్థాయిని అభివృద్ధిచేయుట, భూస్వామ్య 


రీతిలో తగు అభివృద్ధికర ములగు మార్పులను 
సూచించుట, వ్యవసాయ నిర్వహణకై తగు పర 
పతిని సమకూర్చుటి = అను కార్యకలాపములను ఈ 
వ్యవస్థ నిర్వహించుచున్నది. ఈ విధి నిర్వహణలో 
ఒక ముఖ్యభాగముగ వ్యావసాయిక కృషికి సంబం 
ధించి |పపంచమున సాగుచున్న కార్యకలాపముల 
సంఖ్యా సమాచారములను, ఉత్పత్తి అంచనాలను, 
వ్యాపార, వస్తు వినియోగములను గురించిన తాజా 
అంచనాలను సభ్యరాజ్య ములకు ఆ. వ్య. వ్యవస్థా 
సచివాలయము అంతటంతట ఆందజేయుచున్న ది, 


[ప్రపంచమునుండి “ఆకలి బాధను పారదోలు 
మహత్సంకల్పముతో ఆ. వ్య. వ్యవస్థ, [పపంచ 
వ్యవసాయిక వికసన పరిసూచక [ప్రణాళిక (ఇండి 
కెటెడ్‌ వరల్డ్‌ పాన్‌ ఫర్‌ ఆగికల్పరల్‌ డెవలప్‌ 
మెంట్‌) అను దానిని రూపొందించినది. క్రమముగ 
1985 నాటికి, వర్ధమాన దేశముల జనసంఖ్య 
'పెరుగుటవలన, అదనముగ చేరెడు 100 కోట్ట 
[ప్రజలకు తగు సమ్మగాహారమును చేకూర్చుటక్రై 
ఇప్పటినుండియే [పణాళికా బద్ధముగ కృషిని నిర్వ 
హించుట దీని లక్ష్యము, 1962 లో వర్థమాన 
దేశములలోని సాగుబడినేల విస్తీర్ణము 56.2 కోట్ల 
హెక్టేరులుగ ఉన్న దనియు, ఆ సాగుబడినేలను 
1955 నాటికి 66 కోట్ట హెన్టరులకు పెంపొందించి, 
శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయమును సాగించినపుడు 
మాతమే ఆ లక్ష్యము సాధ్యమగుననియు పరి 
సూచక |పణాళిక స్పష్టము చేసినది. ఇందులకే, 
వివిధ వర్థమాన దేశములందు తన పవీణుల 
సాంకేతిక సాహాయ్య మూలమున ఆ, వ్య. వ్యవస్థ 
కృషి చేయుచున్నది. 


ఒక [ప్రణాళికను రూపొందించవలయుననిన 
అందులకు సంబంధించిన వర్తమాన సంఖ్యా వివ 
రములు ఆత్యావశ క ములు, అందువలన వ్యవ 
సాయ, పశళుపోషణలకు సంబంధించిన సర్వ 


లి [పపంచ రాజ్య సర్వస్వము 


దేశముల సంఖ్యా వివరములకొరకై 1950 లో, 
తొలుతగ, ఆ. వ్య, వ్యవస్థ అంక సేకరణ 
( సెన్సస్‌) ను నిర్వపించినది. తరువాత 1960 
లోను 1970 లోను మరల ఇట్టి అంక సేకరణలను 
కొనసాగించినది. 


15. ప్రపంచ ఆరోగ్య 


ఐక్యరాజ్య ఆర్థిక సాంఘిక సమితి ఆధ్వర్య 
వమున 1946 లో జరిగిన ఒక అంతర్జాతీయ 
సమ్మేళనము ఆమోదించిన తీర్మాన ఫలితముగ 
ఏ[విల్‌ 7, 1948న |వ్రపంచ ఆరోగ్య వ్యవస్థ 
ఆ థి 

(వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) రూపుగొనినది. 


ఐక్యరాజ్య సమితీయందలి ఏ సభ్యరాజ్యమైనను, 
ప. ఆ, వ్యవస్థా సంవిధానరీతి తనకు ఆమోద 
యోగ్యమేయని తెలిపినంత మాత్రమున దానికి ఆ 
వ్యవస్టయందు నభ్యత్వము లభించుచున్నది. 
29. రాస. యందు సభ్యత్వము లేని అస్వతంత 
రాజ్యములును ఇందు అనుబద్ధ సభ్యులుగ చెరు 
అవకాశము కలదు. (పస్తుతమున ఇందలి సభ్య 
సంఖ్య 186. 


ప్ర, ఆ. వ్యవస్థయందు 1. (పపంచ ఆరోగ్య 
నభ, 2. కార్యమండలి, 8, సచివాలయము అను 
నవి ముఖ్యాంగములు. ఆరోగ్య సభయందు సభ్య 
రాజ్యములకును, అనుబద్ధ సభ్యరాజ్యము లకును 
_పాతినిధ్యము కలదు, వ్యవస్థా ముఖ్య కార్యాల 
యము ఉన్న జెనీవా నగరమున సంవతృర మున 
ఒకసారి సాధారణముగ పపంచ. ఆరోగ్య సభ 
సమావేశమగును, కార్యమండలి యందలి సభ్య 
సంఖ్య 24. ఆరోగ్య సభలోని (పతినిధులు ఎన్ను 
కొనిన న్లి4 ధాజ్యములవారు, రాజ్యమునకు ఒక్కొ 


తమ తమ జాతీయోత్పత్తుల నిష్పత్తులను అనుస 
రించి సభ్యరాజ్యములు చెల్లించు విరాశములవలన 
ఆ. వ్య. వ్యవస్థ తన నిర్వహణకగు వ్యయమును 
సమకూర్చుకొనుచున్నది. 1972 లో ఆమోదింప 
బడిన బడ్జెటు వ్యయము ల్‌.2 కోట్లు డాలర్దు. 


వ్యవస్థ (Ww HO) 
ధా 


కని వంతున ఈ సభ్యులను నియమింతుదు. 
ఇటుల నియమింపబడు సభ్యుడు ఆరోగ్య విషయిక 
థా స్తములందు నిష్టాతుడుగ ఉండవలయు నను నియ 
మము కలదు. సచివాలయము డై రెక్టర్‌ _ బనరర్‌ 
ఆధ్యర్యవమున _ పనిచేయును. _ వ్యవస్థారృషి 
(పపంచ వ్యా ప్తముగ చక్కగ సాగుటరై ఆ ధికాకై 
(బజ్జవిల్లిలోను, ఆగ్నేయ ఆనియాకై న్యూఢిల్రీలోను, 
యూరప్‌కై కోపెన్‌ హేగన్‌లోను, (పాచ్య మధ్య 
ధరా పాంతమునకె. ఆలెగ్డాం డ్రియా లోను, పశ్చిమ 
పసిఫిక్‌ పాంతమునకై మనిలాలోను, అమెరికాకై 
వాషింగ్‌ టన్‌లోను [ప్రాంతీయ కార్యాలయ ములు 
పనిచేయుచున్న వి. 


“పపంచ |ప్రజానీకమునకు సాధ్యమయినంత 
అత్యున్నత ఆరోగ్యస్థాయిని లభ్యమగు నటుల 
చేయుటయే” ఆ వ్యవస్థా సంకల్పముగ (ప, ఆ, 
వ్యవస్థా సంవిధానమున [పథమ విఛాగమున 
పేర్కొనబడినది. ఈ సంకల్ప సాధనకై, 
ఐ. రా. న. నుండియు, దాని ఏజన్సీలనుండియు, 
వివిధ దేశముల (పభుత్వ ములనుండియు నహకార 
మును (ప, ఆ. వ్యవస్థ (గహించుచున్న ది. ఆయా 
దేశములందలి ఆరోగ్య నంసేవా కార్యక్రమములను 
దృఢతరములుగ చేయుటయు, రోగముల వ్యా వ్రిని 
నిరోధించి, వాని మూభకారణముల నిర్మూలింఛ్లు 


ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ 


టకై సమధిక శాస్త్రీయ కృషిని సాగించుటయు, 
మాతా శీశు స్వాస్థ్యమును చెంపొందించుటయు, 
మానసిక స్వాస్థ్య పరిరక్షణయు, వైద్య విషయిక 
పరిశోధ నయు , వైద్య వృత్తియందు బోధనా 
శిక్ష౯ా, స్థాయీ (పమాణములను అభివృద్ధి చేయు 
టయు, పరిపోషణ, నివసనము, శౌచము, పని 
చేయు పరిస్థితులు మొదలగువానిని చక్క-జేసి 
పరిసర పారిళుద్ద్యమును సెంపొందించుటయు, 
[ప. ఆ. వ్యవస్థ నిర్వహింపవలయు కార్య కమము 
లుగ సంవిధానమున పేర్కొనబడినవి. 


ఆ యా దేశములందలి [పత్యేక పరిస్థితుల 
మూలమున అచట నిర్వహింపవలసివచ్చు తన 
కార్యక మములను, [ప్రాంతీయ కార్యాలయము ల 
ద్వారా వ్యవస్థ నిర్వహించుచున్నది, కాని విశ్వ 
వ్యాప్రముగ నిర్విహింపవలసిన కార్యక్రమములను 
మాత్రము కేంద కార్యాలయమే నిర్వహించు 
చున్నది. డై రెక్టర్‌ - జనరల్‌కు, విధి నిర్వహణ 
మున సాయపడుటకై , పవీణుల సలహా మండలులు 
46 పనిచేయుచున్న వి. వైద్య శిక్షణయందు, 
[ప్రవంచ స్థాయిలో ఒక ఏకరూపతను సాధించుట కే 
(ప. ఆ, వ్యవస్థ ఆంతటంతట సదస్సులను, సాంకే 


తిక సమ్మేశనములను, గోష్టలను నిర్వహించు 
చున్నది. వై ద్యవిద్యలో అత్యున్నత శిక్షణను 


పొంద నభిలషించుచు, అందులకు అర్హత కలిగిన 
వారికి పపంచ ఆరోగ్య వ్యవస్థ గౌరవవేతనములను 
ఇచ్చుచున్నది. 1971 ముగియునాట్సికి, 
వేతనములను పొందినవారి సంఖ్య మొ త్రముమీడ 
40,000 ను ఆందుకొనినది. 


ఇటుల 


జా 
లి 


1 


అంటువ్యాధుల విషయమున, అందును మలే 
రియా, మళూచుల నిర్మూలనమున (ప. ఆ. వ్యవస్థ 
సమధిక కృషిని సాగించినది. మలేరియా వ్యా వికి 
లోనయినవిగ భావింపబడు 145 దేశములందలి 
[పజలలో, వ్యవస్థ సాగించిన కృషి ఫలితముగ, 
1271 నాటికి 89% [ప్రజలు నివసించు [పాంతము 
లందు మలేరియా వ్యాప్తి నిశేషముగ ఆంతము 
చేయబడినది. విశ్యవ్యా ప్రముగ ఈ వ్యవస్థ సాగిం 
చిన మశూచి నిర్మూలనా కార్యకమ ఫలితముగ 
1967 మొదలుగ ఆరోగపు వ్యాప్తి |కమకమ 
ముగ తగ్గినది. 1972 ముగియునాటికి ఉత్తర, 
దక్షిణ అమెరికాలు మశూచి బెడదనుండి విము కము 
లైనవి. (పస్తుతమున ఆ,ఫికాలో రెండు దేశము 
లందును ఆసియాలో నాలుగు దేశములందును 
మృాతమే మశూచి వ్యాపి కననగుచున్న ది. 


పుట్టకురుపు (కేన్సరు) రోగపు కారణములను 
కనుగొని, తగు నివారణమును సాధించుటకై 
(ప. ఆ. వ్యవస్థ తన ఆధ్వర్యమున లియాన్స్‌ 
లోను, జెనీవాలోను పరిశోధనా శాలలను నిర్వ 
హించుచున్న ది, 


స. 


సభ్యరాజ్యములు, ఐ రా. వ్యయమునక్తి 
తాము చెల్లించు మొ త్రముల నిష్ప త్తిలోనే, ప. ఆ. 
వ్యవస్థా వ్యయమునకై విరాళములను చెల్లించు 
చున్నవి. 1971లో ఈ వ్యవస్థ కై ఆమోదింపబడిన 


బడ్జెటు వ్యయము 7కి, 280 వేల డాలర్లు. 


16. 5. రౌ. అంతర్జాతీయ ఆత్యయింక 5) (UNICEF) 


ద్వితీయ | పపంచ సం|గామ ఫలితముగ అనాథ 
లైన శివవుల ఆరోగ్య సంరక్షణకై తొలుత ఈ 
నిధి ఐ. రా. సాధారణ సభవలన 1946 లో సంస్థా 
పితమైనది. యుద్ధక్షోభకు లోనైన దేశములలోని 
అట్టి అనాథ శిపవులకు ఆరోగ్య రక్షణ దృష్టిలో 
ఆత్యంతావశ్యకములగు పాలు, రొట్టె, ఓషధులు, 
సబ్బులు, దుప్పట్టు, చెప్పులు మొదలగువాని రూప 
మున సహాయమును ఆ నిధి అందజేసెడిది. 1950 
ముగియునాటికి ఆ కార్యక్రమము అంతమయినది. 
అంతట ఐ. రా. సాధారణసభ చేసిన ఒక తీర్మాన 
మును అనుసరించి ఈ నిధియొక్క కార్యకమ 
ములు వర్ధమాన దేశములకును వ్యా ప్రములయినవి, 
అంతటినుండి దీని పేరులోని 'ఆత్యయిక అను 
పదము అర్థరహితమైనందున దీనిని ఐ. రా. శిత 
నిధి అనియే సాధారణముగ వ్యవహరించుచున్నారు. 


వర్థమాన దేశములందు నదా ఆకలి _ రోగముల 
బెడదకు లోనై, అభివృద్ధికి అవకాశములు ఎట్టి 
వియు లేక మనుచున్న శిశువులకు ఆరోగ్య రక్ష 
ణకై పోషకాహారమును, ఓషధులను, సమకూర్చు 
టయేగాక, విద్యా వసతులను నైతము కల్పించి 
సాయపడుట ఈ నిధియొక)_ సంకల్పము. 


ముప్పదిమంది సభ్యులుగల ఒక కార్య నిర్వ 
హణ మండలి ఈ శిశునిదిని నిర్వహించుచున్నది. 
ఏ. రా, సభ్యులనుండి శ ముప్పదిమందిని ఆర్థిక, 
సాంఘిక సమితి ఎన్నుకొనుచున్నది. వీరి పదవీ 
కాల పరిమితి మూడు సంవత్సరములు. 1978 లో 
ఎన్నుకొనబడిన అట్టి ముప్పదిమంది సభ్యులలో 
ఇండియా చేరియున్నది. కార్యనిర్వాహక మండలి 
పర్యవేక్షణకు లోబడి నిధియొక్క. దైనందిన కార్య 
కలాపములను డై రెక్టరు నిర్వహించును. ఇతనిని, 
కార్యనిర్వాహకమండలి సలహా సంపతింవులతో, 


ఐ రా. ప్రధాన కార్యదర్శి నియమించును. ఐ. రా. 
శిశునిధి ముఖ్య కొర్యాలయము న్యూయార్క_న 
ఉన్నది. దీనికి సాయపడుటకై |పపంచమున 
వివిధ [ప్రాంతములలో 86 [ప్రాంతీయ కార్యాల 
యములును, స్రానిక కార్యాలయములును పనిచేయు 
చున్న వి. 


తన కార్యక్రమ నిర్వహణమున, కొన్ని రంగ 
ములలో, [పపంచ ఆరోగ్యవ్యవస మొదలగు కొన్ని 
అంతర్జాతీయ సంస్థలతో కలసిమెలసి ఐ రా. శిశు 
నిధి వ్యవహరించుచున్నది. శిశునిధి చేయ సహో 
యము దేశమున నక్రమముగ వినియ క్రమగు 
నటుల చూచుటలో ఆయా దేశములందలి కొన్ని 
[ప్రముఖ స్వచ్చంద సంస్థలు గణనీయ పాతను 
నిర్వహించుచున్నవి. శిశునిధి నిర్వహించు సాహాయ్య 
కృషిలో ఆయా దేశముల ప్రభుత్యములును 
(శ్రద్ధతో పాల్గొనవలయునను సంకల్పముతో “అను 
రూప నిధి” (మేచింగ్‌ ఫండ్స్‌) పద్ధతిని ఇ. రా. 
శిశునిధి రూపొందించినది. అందువలన ఓక దేశము 
నందు ఒక [పత్యేక కృషిత్తై శిశనిధి వెచ్చించు 
(పతియొక రూప్యమునరును, 2.50 రూ.లగు ఆ 
దేశపు (ప్రభుత్వము వెచ్చించుట ఒక నియమముగ 
ఏర్పడినది. 


(ప్రభుత్వములును, వైయక్తిక సంస్థలును, 
వ్యక్తులును, స్వచ్చందముగ ఇచ్చెడు విరాళముల 
మీద ఆధారపడి ఐ. రా. శిశునిధి వ్యవహరించు 
చున్నది. కాని నిధియొక్క రార్యక లాపములు 
విసృతములై నకొలది వ్యయము మైతము పెరుగు 
చున్నది. 1975 లో ఈ శిశునిధి కార్యక లాపము 
లకై 10 కోట్టి డాలరు చేకూర్చవలసిన అవసరము 
కలుగగలదని కార్యనిర్వాహక మండలి అంచనా, 


ఐ. రా. కాందిశీకుల హెకమీషనర్‌ లివి 


దాదాపుగ 120 వర్థమాన దేశములలో ఐ. రా. 
శిశునిధి, |పస్తుతమున, తన కృషిని సాగించు 
చున్న ది. ఈ దేశములందలి శిశుసంఖ్య 100 
కోట్టకు వెగా ఉన్నది. 19680 నాటికి ఐ. రా. నిధి 
సాహాయ్యమును స్వీకరించు శిశుసంఖ్య 180 కోట్లు 
కావచ్చునని ఆంచనా, 


అ. రా. శికునిధి కృషిలో ముఖ్యమయినది 
మాతా, శిశువుల ఆరోగ్య రక్షణ. ఇందులకై 
ఆయా దేశములందు మాతా, శిశు [పాథమికారోగ్య 
కెందములను విరివిగ నెలకొల్పుటలోను, వానికి 
తగిన పరికరములను సమకూర్చుటలోన్సు మాతా, 
శిశువులకు ఆవశ్యకములగు ఓషధులు, పాలపొడి, 
విటమిన్లు, సబ్బులు మొదలగువానిని ఆందించుట 
లోను శిశనిధి ఎక్కువగ సాయపడుచున్నది. 
ఇంతేగాక ఇట్టి కేందముల నిర్వహణకై అచట 
పనిచేయగోరువారికి తగు శిక్షణను శాన్రీయరీతిలో 


ల అసల 


కల్పించుటయందును, కొలది సంవత్సర ములనుండి, 
ిశునిధి శద్ధవహించుచున్నది. 

ఎదిగెడు శికువులను సర్వసాధారణముగ ఎదు 
ర్కాను జఠర, ఆంత సంబంధములగు జాడ్యము 
లను నిర్మూలించుటతై , పరినరముల పారిశుద్ధ్య 
మును సమకూర్చుటలో సైతము ఐ. రా. శిశునిధి 
ఎంతయో కృషిచేయుచున్నది. 

భావి [ప్రపంచమును సె'ఖ్యమయము చేయుటలో 
అత్యంత (పముఖప్వాతను నిర్వహించు కుటుంబ 
నియం[తణ కార్యక్రమమునుగూడ 1967 మొదలుగ 
ఐ. రా. శిశునిధి చేపట్టినది. (పస్తుతమున ఇండియా, 
మలేసియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌ , 
తాయిలాండ్‌, ఈజిప్ట్‌, దక్షిణ కొరియా, ఇండో 
నీసియా, ఫిలిప్పీన్‌లలో, ఆయా దేశ [ప్రభుత్వము 
లతో సహకరించుచు, కుటుంబ నియం[తణ రంగ 
మున ఐ, రా. శిశునిధి కృషిచేయుచున్నది. 


17. ౧. రా. కాందిశీకుల హెకపీషనర్‌ (UNHCR) 


ద్వితీయ (ప్రపంచ సం[గామ కాలమున స్వదేశ 
ములనుండి నిర్వాసితులైనవారికిని, దేశమున 
నుండియు యుద్ధ ఫలితముగ [బతుకుతెరువు కోలో 
యిన వారికిని సహాయపడు నిమిత్తమై ఐ. రా. 
సాహాయ్య పునరావాన నిర్వహణసంస్థ (UNRRA) 
నవంబరు 9, 1948 న, సంస్థావితమైనది. తదనంత 
రమున 1946 లో అంతర్జాతీయ కాందిశీక వ్యవస్థ 
(1.R.0.) అనునదియు ఐ,రా.న.చే సంస్థా 
పెతమై దానికే తొలుతటిదాని బాధ్యతలును అప్ప 
గింపబడినవి, ఈ అంతర్జాతీయ కాందిశీక వ్యవస్థ 
సాగించిన కృషిఫలితముగ 1951 అంతమగు 
నప్పుటికి దాదాపు 80 లక్షలకు వైగా కాందిశీకులకు 
పునరావాస సౌకర్యము చేకూరుటయేగాక, దెళాం 


[0] 


తర గతులగు లక్షలకొలది తక్కిన కాందిశీకులకును 
ఏదియో విధముగ కొంత సహాయము లభించినది. 
అంతటి అంతర్జాతీయ కాందిశీక వ్యవస్థ రద్దుచేయ 
బడినది. కాని కాందికీక సమస్య మ్మాతము, చాల 
వరకు, అపరిష్టృతముగ నిలిచియుండినది. అట్టి 
పరిస్థితులలో కాందిశీకులకు ఏ కొలదిగనై న సహాయ 
మును కొనసాగించవలనిన బాధ్యతను గుర్తించి, 
ఐ. రా. న. సాధారణనభ, 1949 డిసెంబరులో, 
తాతా్య-లికముగ, ఆ విధినిర్వహణత్రై, ఒక హె 


కమీషనర్‌ ను నియమించినది. ఆ తరువాత 1951, 


జనవరి మొదలుగ మూడు సంవత్సరములు ణు 
పదవి కొనసాగవలెనని నిర్ణయింపబడినది; కాని 
అంతటంతట [కొంగొత్రగ కాందిశీక సమస్యలు 


ల్ర్‌శ్తీ (పపంచ రాజ్య సర్వస్వము 


బయలుదేరుటవలన ఈ ఉద్యోగపదవిని రద్దు చేయు 
టకు వలనుపడినదికాదు; కావున ఆపదవీ కాల 
మును పొడిగించుచు కొనసాగించవలని వచ్చినది. 
ముఖ్య కార్యదర్శి సూచనలను పరిశీలించి, ఐ రా.న. 
సాధారణ సభ్యులు ఎన్నుకొనిన వ్యక్తి ఈ హై 
కమీషనరు పదవికి నియమితుడగుచున్నాడు. 
[పస్తుతపు హై కమీషనర్‌ 1972 లో ఎన్ని 
కయ్యెను ఈతని పదవీ కాలపరిమితి మూడేండై 
అయినను, 1975లో మరల మూడేండ్లు పొడిగింప 
బడినది. 


ఐ. రా. కాం. హై కమీషనరుయొక్క._ కేంద 
కార్యాలయము జెనీవాలో ఉన్నది. యూరపునకు 
సంబంధించిన ళాఖా కార్యాలయములు ఆస్ట్రియా, 
బెల్జియం, లగ్జెంబర్స్‌, (ఫాన్స్‌, పళ్చిమ జర్మనీ, 
(గీస్‌, ఇటలీ, నెదర్‌ లాండ్స్‌లలో పనిచేయుచున్న వి. 
మధ్య |పాచ్యశాఖ కై రోలోను, దానికి అనుబంధ 
మగు ఆఫికా (ప్రాంతీయ కార్యాలయము అడ్డిస్‌ 
అబాబాలోను ఉన్నవి. లాటిన్‌ _ అమెరికాలోను 
యు. స్టే. లోను శాఖా కార్యాలయములు పనిచేయ 
చున్నవి దూర [పాచ్యమున హాంగ్‌ కాంగ్‌లో ఒక 
కార్యాలయము కలదు; కాని దీనిపై యూరపీయ 
పునరావాస అంత; [ప్రభుత్వ కమిటీకి కూడ 
సంయుకాధిపత్యము కలదు. 


ఐ.రా.స బడ్జెటులోనే ఓక అంతర్నాగముగ 
ఐ. రా. కాం. హైకమీషనరునకు సంబంధించిన 
బడ్డ టు పరిగణింపబడుచున్నది. అయినను ఐ. రా. 
సాధారణసభ అనుమతినిపొంది (పభుత్యముల 
నుండియు, వెయ కిక వ్యవస్థలనుండియు విరాళ 
ములను హైకమీషనరు సేకరింపవచ్చును. 

1951 లో ఈ హైకమీషనరు కార్యాలయము 
నెలకొల్పబడునప్పటికి, దాని పరిధికి లోనైన కొంది 
కీకుల సంఖ్య దాదాపు 20 లక్షలు. ఇందులో 
యూరపునకు సంబంధించినవారు దాదొపు 
1,20,000. హైకమీషనరు సాగించిన కృషి 
ఫలితముగను, పశ్చిమ జర్మనీ, మొదలగు కొన్ని 


దేశములు |పదర్శించిన సహకారమువలనను 1965 
ముగియునప్పటికి యూరవీయ కాందిశీక సమస్య 
పరిష్కృతమైనది. కాని, తక్కిన |పదేశములకు 
సంబంధించిన సమస్య అంత సులభముగ పరిష్క 
రింపబడుటకు వలను చిక్కి_నదికాదు. చ తక్కిన 
వారిలో ఆ(ఫికాకు చెందినవారు 19/0 నాటికి 
దాదాపు పది లక్షలకు పెగా నుండిరి. 


ఆికాలో 1957 మొదలుగ 1962 వంకు 
సాగిన ఆల్‌ జీరియా విమోచనోద్యమము, ఆ 
ఖండములోని రువండా  ఉరుండీ పొంతము 
ద్విధావిభ క్రమగుటతో 1961 మొదలుగ సాగిన 
అంతక ల్గోలములు, నుడాన్‌లో అరబ్‌ _ ఆ్మఫికన్‌ 
తెగలమధ్య 1969 లో సాగిన సంఘర్షణ, పోర్చు 
గల్‌కు చెందిన ఆ ఫికన్‌ వలస [పాంతములలోని 
స్వాతం[త్యోద్యమములు, అ(ఫికాలో రాందిశీకముల 
సంఖ్య అంతటంతట విసృతముగ పెరుగుటకు 
తోడ్చడినవి. ఇప్పటికిని ఇందు అత్యథిక సంథ్యారుల 
పునరావాన సమస్య అపరిష్కృత మగుటవలన, 
వీరి జీవితసమ స్యలయెడ ఇ. రా. కాం. హెకమీష 
నరే గ్రోద్ధవహించుచున్నాడు. 


చీనాలో ముఖ్య భూఖాగవు క మ్యూనిస్టుల వశ 
మగుట, టిబెట్‌ దేశపు పరిమిత స్వయం పరిపాలనా 
పతిప త్తిసి చీనా [ప్రభుత్వము అంత మొందించుట, 
బంగ్లాదేశపు స్రాతం్యతోద్యమ'..ను పాకిస్తాన్‌ 
దౌర్జన్య మార్గమున ఆణచివేయ (పయత్శించుట 
అను సంఘటనలవలన ఆసియాలో కాందిశీక 
సమస్య రెకెత్తి, దాని విషయమై ఏ, రా. కాం 
పౌకమీషనరు సాహాయ్య కార్యక్రమమును అమలు 
జరుపవలసివచ్చినది. ఇందు బంగ్లాదేళశపు సమస్య 
మాతమె ఇప్పటికి పరిష్కృృత మైనది. 

19065 లో క్యూబాలో కమ్యూనిస్టు (పభుత్వ 


మెర్పడినప్పుడు, అటనుండి పలువురు పారిపోయి 
వచ్చి లాటిన్‌ - అమెరికా దేశములలో చేరుటతో 


ఐ. రా. విద్యా, విజ్ఞాన, సంస్కృతి వ్యవస్థ లీర్‌ 


ఆ కాందిశీకుల సమస్యను ఐ. రా. కాం. హైకమీష 
నరు ఎదుర్కొన వలసివచ్చెను. 

ఇ[జాయెల్‌ రాజ్యము, ఏర్పడిన ఫలితముగ 
1949 మొదలుగ పాలస్తీనా కాందిశీకుల సమస్యయు 


ఐ.రా.స ను ఎదుర్కొనినది. ఆ కాందిశీకులకొరకై 
ఒక పత్యేక సంస్థను క సాహాయ్య కృషి 
సంస్థ (౮NRWA) అనుదానిని - ఐ. రా. స 
నిర్మించినది, 


“వి మ. 


15. ఐ. రా. విద్యా, విజ్ఞాన, సంస్కృతి వ్యవస్థ (౮౫౦౦) 


విద్యా, విజ్ఞాన, సంస్కృతి రంగములలో 
అంతర్జాతీయ సహకారమును పెంపొందించు కృషి 
ఏ కొలదిగనో, నానాజాతి సమితి కాలముననే, 
కొంత సాగినను, అది [పపంచ వ్యాప్తముగ గాఢ 
రీతిలో 'పెంపొందించుటకు అనువగు యం|తాంగ 
మును సృజించుటకు తగు అవకాశముగాని వసతులు 
గాని ఆనాడు లేకుండినవి. ఐ. రా. స. నిర్మాణ 
కాలమున అట్టి యం[తాంగమును సృజింపవలసిన 
ఆవశ్యకతను పలువురు (ప్రముఖులు స్పష్టమొనర్చిరి. 
అంతట (గేట్‌ (బిటన్‌, (ఫాన్సుల ఆహ్వానమును 
పురస్కరించుకొని, ఐ. రా. స, నిర్మాణమున 
పాల్గొనిన 51 రాజ్యములలో 47 రాజ్యముల (పతి 
నిధులు లండన్‌లో 1945, నవంబరున సమావేశ 
మెరి. ఆ సమావెశమున ఆమోడింపబడిన ఒక 
సంవిధానమును |పాతిపదికగ [గ్రహించి నవంబరు 
4, 1946 న ఐ, రా. విద్యా, విజ్ఞాన, సంస్కాతి 
వ్యవస్థ రూపొందినది. 

విద్యా విజ్ఞాన సంస్కృతి రంగములందు 
[ప్రపంచ దేశములమధ్య సన్నిహిత సహకారమును 
"పెంపొందించి తద్ద్వారా (ప్రపంచమున శాంతి భద 
తల నెలకొల్పుటను ఐ. రా. మూలశాసనమున 
[పస క్తితమగురీతిగ జాతి, లింగ, మత, భాషా 
వివక్షత లేకుండ [ప్రజలకందరకు [పొతివదిక 
స్వాతం_త్యములును, మానవ స్వత్వములును 
చేకూరి న్యాయ ధర్మయుత వ్యవహరణయెడ 


సర్వత ఆదరము చేకూరజేయుటను ఈ వ్యవస్థ 
తన ఆశయములుగ ఇడుకొనినది. 

విద్యారంగమున ఈ వ్యవస్థ (1) విద్యా పరిధిని 
విపులతర మొనర్చుట (2) విదా సాయిని 
'పెంపొందించుట (8) వసుధి క జూతిగ మనగలు 
గుటను నేర్పెడు విద్యను (పోశ్సహించుట = 
అను మూడు లక్ష్యముల తో వ్యవహరించుచున్నది. 
మౌలిక విద్యా, సాంకేతిక విద్యలందు సుశిక్షితు 
లగువారిని తయారుచేయుటకై ప్రాంతీయ, జాతీయ 
రిక్షణ 'కేర్యదములను నెలకొల్ప ఐ. రా. వి, సం, 
వ్యవస్థ సంక ల్పించినది. ఇప్పటికి లాటిన్‌ ఆమె 
రికాకై మెక్సికోలోను, అరబ్‌ రాజ్యుములకై. ఈజిప్పు 
లోను ఇట్టి కేందములు ఆరంభితములై నవి. 

విజ్ఞాన రంగమున అంతర్జాతీయ స్థాయిలో 
వైజ్ఞానిక సహకారమును పెంపుజేయుటను, మానవ 
జీవిత పరిస్థితులను చక్కాబరుచుటకు అనుకూలించు 
వై జ్ఞానిక విషయములలో పరిశోధనను గాఢతరము 
చేయుటను తన ధ్యేయములుగ గహించి ఐ. రా. 
వి. సం, వ్యవస్థ వనిచేయచున్న ది, ఇందులకు 
అనువుగ మాంటివిడో, కైరో, న్యూఢిల్టీ, జకరాలలో 
వెజ్ఞానిక సహకార కార్యాలయములు నెలకొల్ప 
బడినవి, 

ఆంతర్జాతీయ స్థాయిలో వార్తా పత్రికలు, ఫీలు 
ములు, రేడియో ప్రసార సేవలు (ప్రయోజనకర 
రీతిలో వికసన మొందుటకు తగు పరిశోధనను 


86 [పపంచ రాజ్య సర్వస్వము 


పాగింపజేసి, అవసరమగు సలహాలను ఆయా 
దేశీయ సంస్థలకు అందజేయుచు, సంస్కృతి రంగ 
మున ఐ.రా.వి. సం. వ్యవస్థ కృషి చేయుచున్నది. 

ఐ. రా. సభ్యదేశము ఏదియైనను ఐ. రా, 
వీ. సం. వ్యవస్థలో సభ్యత్వమును ఆర్జించు అర్హ 
తను కలిగియున్నది. ఐ, రా. లో సభ్యత్వము 
లేని దేశమైనను కార్యనిర్యాహకమండలి ఆమోద 
ముతో సభ్యత్యమును పొందవచ్చును; కాని అందు 
లకు సాధారణ సమ్మేళ మున మూడింట రెండు 
వంతుల సభ్యులు తమ [ధువీకరణను తెలియజేయ 
వలయును. ఐ.రా.దవి. సం. వ్యవస్థయందలి 
ఇప్పటి సభ్యసంఖ్య 126 (1978). ఇందు భారత 
దేశమునకు సభ్యత్యము కలదు. 

ఐ, రా. సకు అనుబద్ధమయ్యును, ఈ వ్యవస్థ 
స్వయంపాలనా |పతిప తిని కలిగియున్నది. సాధా 
రణ సమ్మేళనము, కార్యనిర్వాహకమండలి, సచి 
వాలయము అను మూడు ముథ్యాంగములు ఇందు 
కలవు. వ్యవస్థయందలి నభ్యదేశ ములలో [పతి 
యొక దానికిని సాధారణ సమ్మేశనమున పాతి 
నిధ్యము కలదు. సభ్యరాజ్యమునకు సమ్మెశమున 
ఉండునది ఒక వోటు మాత్రమే అయినను, పతి 
నిధులను మాతము అయిదుగురిని ఆ రాజ్యము 
పంపవచ్చును, ఆ (పతినిధులను, నిర్ణయించుటలో 
ఆ రాజ్యమునందలి విద్యా, వెజ్జానిక, సంస్కృతి 
సంస్థలతో (ప్రభుత్వము సం|పతించి తీరవలయునను 
నియమము కలదు. 1946 నుండి 1952 వరకు 
నంవత్సరమున ఒకసారి సాధారణ సమ్మేళనము 
జరిగినది; కాని ఆ తరువాత రెండేళ్లకొకసారి, 
అనగా క్రైస్తవ శకపు సరిసంఖ్య సంవత్సరమున 
మాతమే, సమ్మేళనము జరుగవలయునను నియ 
మము ఏర్పడినది. 

సాధారణ సమ్మేళనము ఎన్నుకొనిన 84 మంది 
సభ్యులు కార్య నిర్యాహకమండలిగ రూపొంది 


వ్యవహరింతురు. ఈ మండలి సభ్యుల పదవీ కాల 
పరిమితి 6 ఏండ్లు. ఇండియా |పతినిధి ఈ మండలి 
ఉపాధ్యక్షులలో ఒకరుగ |పస్తుతమున వ్యవహరించు 
చున్నాడు. దైనందిన కార్య నిర్వాహణను సాగించు 
నది నచివాలయము. కార్యనిర్వాహక మండలి నియ 
మించు డైరెక్టరు - జనరలు ఆధ్వర్యవమున సచి 
వాలయము పనిచేయును. 


అర ల సత వ్యవస్థ ముఖ్యకార్యాలయము 
పారిస్‌లో ఉన్నది. |పాంతీయ కొర్యాలయములు 
హవానా (క్యూబా), సాంటియాగో (చిలీ) లలో 
కలవు. వైజ్ఞానిక, సాంకేతిక [పాంతీయ కేంద 
ములు అరబ్‌ రాజ్యములందును, ఆగ్నేయాసియా 
లోను, ఆవ్రికాలోను నిర్వహింపబడుచున్నవి; ఒక 
విజ్ఞానళాస్త్ర వికనన 'కేం్యదము లాటిన్‌ అమెరికాలో 
నడుపబడుచున్నది. వైజ్తానికవేత్తల వినిమయ 
మును, నూత్న విశేషములను ఆ యా దేశములకు 
అందజేయుటను, పరికరములను నరభరా చేయు 
టను ఈ కేందములు నిర్యహించుచున్న వి. 


ఏ. రా. వి. నం. వ్యవస్థకు సాయవడుట కై 
కొన్ని దేశములందు జాతీయ కమీషనులు పనిచేయు 
చున్నవి. తమ దేశములందలి ఐద్వా, విజ్ఞాన, 
విరసనమును గురించి 
ఐ. రా.వి సం. వ్యవస్థకు యథార్థ సమాచార 
మును ఇవి అందజేయచున్న వి. 


సంస్కృతి రంగముల 


సభ్యరాజ్యముల విరాళములే ఈ వ్యవస్థయొక్క. 
ఆర్థిక ప్రతిపత్తికి మూలాధారములు, ఐ.రా.స. విష 
యమున జరుగునటులే, నభ్యరాజ్యముల సమర్థతను 
అనుసరించి ఈ విరాళములు నిర్ణయింపబడు 
చున్న వి. వ్యవస్థయొక. బడ్డటు రెండేండ్రకు 
ఒక్కసారిగ ఆమోదితమగుచున్నది. 1879లో 
ఆమోదింపబడిన బడ్జెట్‌ వ్యయము 5.196 కోట్ల 
డాలర్లు. 


జలే 


19. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) 


1980 (ప్రాంతమున పపంచ. ఆర్థిక వ్యవస్థను 
కల్లోతముచేసిన ఆర్థిక, ద్రవ్య మాంద్యస్థితి పునరా 
వృత్తము కాకుండ చూచుటకై 1948 లో యు. సై, 
[గెట్‌ [బిటన్‌లకు చెందిన ఆర్థిక శాస్త్ర [పముఖులు 
విభిన్న పణాళికలను తయారులచేసిరి. తదనంతర 
మున యు. నే. లోని బెట్టన్‌ వుడ్స్‌వద్ద, అప్పటి 
యు. స్టే. అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ పంపిన ఆహ్వాన 
మును పురస్తూరించుకొని, 44 ఐక్యరాజ్యముల 
(ప్రతినిధులు జులై 1-22, 1944 న నమావేశమును 
జరిపి ఆ (ప్రణాళికలను, తదితర నూచనలను 
చర్చించిరి. ఆ చర్చల ఫలితముగ డిసెంబరు 27, 
1945 న అంతర్జాతీయ [ద్రవ్యనిధి సంస్థావీత మైనది, 


© 


అం. ద. నిది ఉద్దేశములను సంతి ప్రముగ 
ఈ దిగువరీతిలో తెలుపవచ్చును. 


Ek అంతర్జాతీయ స్థాయిలో (ద్రవ్య విషయమున 
సహకారమును పెంపొందించుట 2. అంతర్జాతీయ 
వ్యాపారము సముచిత, సౌష్టవరీతిలో విస్తరించు 
అవకాశములను కలుగజేయుట కి. సభ్యరాజ్య 
ములమధ్య వినిమయ స్థిరతను అభివృద్ధిచేసి, కల 
మయపు ఏర్పాట్లు వడిదుడుకులకు లోనుగాకుండ 
నిలుపుటలో శద్ధవహించి, తమతమ [ద్రవ్యముల 
విలువలను, పోటీలుపడి, తగ్గించుకొను దురల 
వాటును దేశములు వదలుకొనునటుల చూచుట 
4. సభ్యరాజ్యముల లావాదేవీలలో చెల్లింపులకు 
చెందినంతవరకు బహుపక్ష విధానమును ఏర్పరచి, 
విదేశీయ [దవ్య వినిమయమున అవరోధములను 
తొలగించి, పపంచ వ్యాపారము చక్కగ విస్త 
రించునటుల చూచుట 5. చెల్పింప్తుల నిలువల 
విషయమున ఇబ్బందులకు లోనగు సభ్యరాజ్యము 
లకు నిధినుండి తగు బుణసహాయమును, కట్టు 


దిట్టపు రీతిలో, కల్పించి, ఆర్థిక ఆ స్తవ్య స్తతకు 
తావులేకుండ చేయట 


ఐ. రా. సభ్యత్యముకల రాజ్యమైనను, అట్టి 
సభ్యత్య ములేని రాజ్యమైనను, పాలకమండలి 
విధించు నియమములకు ఆంగీకరించునెడల ఈ నిధి 
యందు సభ్యత్యమును పొందవచ్చును. (పస్తుత 
మున అందలి సభ్యసంఖ్య 128 (1976). సోవి 
యట్‌ వర్గమునకుచెందిన రాజ్యములును, స్విజర్‌ 
లాండ్‌ వంటి కొన్ని తదితర రాజ్య ములును నిది 
యందు సభ్యత్వమును పొంద నిరాకరించినవి, 


అం. ద. నిధి తన ఆర్థిక (పతివత్తికొర ౩ 
నభ్యరా జ్యముల విరాళములపైనను, బుణ సహా 
యముపైనను ఆధారపడియున్నది. ఒక సభ్య 
రాజ్యము చెల్లింపదగు విరా ళ మును, నిర్ణయించు 
టలో రాజ్యముయొక్క జాతీయాదాయమును, బంగా 
రపు నిలువను, పరివర్తసీయపు కరెన్సీ నిలువలను, 
ఎగుమతి దిగుమతుల మొ త్రమును లెక్కలో నికి 
తీసికొనబడుచున్న వి. ఇటుల నిర్భయింపబడు విరాళ 
ములే “*కోటా'లు అని వ్యవహరింపబడుచున్న వి, 
ఈ కోటాయొక్క్ల పరిమాణము నుబట్టియే ఆయా 
సభ్యరాజ్యమునకుగల వోట్ల సంఖ్య నిర్ణయింపబడు 
చున్నది. 197కి ఆరంభమున ఈ కోటాల మొత్తపు 
విలువ 2916.88 కోట్ల డాలర్లు. 


అం. (ద. నిధిపె సర్యాధికారములను వహించు 
నది పాలకమండలి (బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌). ఇందు 
సభ్యరాజ్యములకు అన్నింటికిని [పాతినిధ్యము 
కలదు. (పతి సభ్యరాజ్యమునకును మౌలికముగ 
250,వోట్లును, ఇదిగాక తాను చెల్లించు కోటాలో 
(పతి లమ డాలర్లకు ఒక వోటు చొప్పున అదనపు 
వోట్టును, కలిగియుండు హక్కు. కలదు. ఇందు 


రీ [పపంచ రాజ్య సర్వస్వము 


వలన ఎక్కువ కోటాను చెల్లించిన రాజ్యమునకు 
ఎక్కువ వోటింగ్‌ సమర్థతయు, తత్సలిత ముగ 
నిధిపై ఎక్కువ అధికారమును లభించుచున్న వి. 
శః ఏర్పాటువలన మొత్తపు వోట్టలో దాదాపు 20% 
యు. స్టే. కే ఈనాడు చెందియున్నవి. ఇండియాకు 
గల వోటు సమర్థత దాదాపు 8% మా[తమే. 


పాలకమండలిచే దత్తములగు అధికారములను 
పురస్కరించుకొని అం, దో. నిధి వ్యవహారము 
లపై సాధారణాధికారమును నెరపువారు కార్య 
నిర్యాహక డైరెక్టరులు, ఏరు ఇరువదిమంది. 
దైనందిన పరిపాలనా వ్యవహారములకు అన్నింటికిని 
వీరు బాధ్యులు. అం. (ద. నిధి యొక్క కేంద 
కార్యాలయమున, అవసర మైనపుడెల్ల, ఏరు సమా 
వేశమయి నిర్ణయములను తీనికొనెదరు. అం. ద. 
నిధికి ఎక్కువ కోటాలను చెల్లించు అయిదు రాజ్య 
ములు - యు. సే, (గేట్‌ టన్‌, (ఫాన్స్‌, 
పశ్చిమ జర్మనీ, ఇండియా అనునవి _ తలకొక 
డై రెక్టరును ఇందు నియమించును. ఇటలి దేశపు 
[దవ్య (ప్రతిప త్తినిబట్టి ఆ దేశము నెతము ఒక 
డై రెక్టరును నియమించు అధికారము దానికి [వత్యేక 
ముగ కల్పింపబడినది. తక్కిన 14 డై రెక్టరులను, 
మిగిలిన సభ్యరాజ్యములు ఎన్నుకొనును. ఇటుల 
ఎన్నికైన డై రెక్టరునకు, తనను ఎన్నుకొనిన రాజ్య 
ముల వొట్టు అన్నియు దక్కి, వానిని ఉపయో 
గించు సమర్థత లభించును. 


కార్యనిర్వాహక డై రెక్టరులచే నిర్ణయింపబడు 
మేనేజింగ్‌ డెరెక్టర్‌, వారి పర్యవేక్షణకు లోబడి, 
నిధియొక్క_ కార్యకలాపములను నిర్వహించును. 
అతని పదవీకాల పరిమితి అయిదు సంవత్సరములు. 
కార్యనిర్వాహక డైరెక్టర్ల సమావేశమువకు ఇతడు 
అధ్యక్షత వహించును; కాని వోటు హక్కులేదు. 
అయినను ఒక తీర్మానముపె డై రెక్టరులలో ఉభయ 
పక్షములందు సమాన సంఖ్యలలో వోట్టు వచ్చి 


నపుడు నిర్ణయపు వోటును ఇచ్చు అధికారము 
మా[తము ఆతనికి కల్పింపబడినది. 


అం. |ద. నిధియిక్క శాశ్తుత కొరాంలయయు 
వాషింగ్‌ టన్‌ నగరమున కలదు. వివిధ దేశోయులకు 
చెందిన దాదాపు 1800 మంది ఉద్యోగులు అందు 
పనిచేయుచున్నారు. 


అం. (ద. నిధియందరి [పతి సఖ్యరాజ్యమును 
తన చెలామణీ దవ్యమునకు వినిమ;పపు రెటును 
(బంగారపు లెక్క_లోగాని, యు, సే డాలర్ల 
లెక్క_లోగాని) కచ్చితముగ నిర్ణయించి, దానిని 
స్థిరముగ ఉంచుటకు బద్ధత వహింపవలని ఉన్నది. 
ఇటుల నిర్ణయింపబడిన రేటునకు 10% నరు మించి 
మార్పును ఆ సభ్యరాజ్యము తేదలచిసయెడల అందు 
లకు అం. (ద. నిధియిక్క అనుమతిని విధిగ 
పొందవలయును. సభ ౧రాజుము, తగ ఎగుమతుల 
తగ్గుపలవలన, తాత్కాలిక ఇబ్బందులకు లోనై 
నవుడు తన కోటాలో 50 వరకును, నరకుం 
నిలువకై 50% కోటా వరకును మొత్రములను 
తీసికొని వాడుకొనవచ్చును, నిర్ణ ౨౦పబడిన ఓక 
మొ తమును మించకుండ విదేశీయ క రెస్పెని, ఒర్‌ 
"నుగోలుచేసి, దాని 
విలువను తన నాణెములో నిధికి చెల్పంచుటకును 
వసతి కలదు. ముూలధనపు 
నిలువలు తగ్గిపోయినపుడు వానిని సరిచేసికొనుటశై 
(పత్యెకరితిలో పెద్ద మొ త్రములను తీసికొని, కొంత 
కాలము తరువాత చెల్లించివేయు అవకాశములు 
సైతము జులై 268, 1969 నుండి అమలులోనికి 
కొనిరాబడినవి. సీనినే (పత్యేక సంగహణ స్తుత 
ములు (స్పెషల్‌ [డాయింగ్‌ రైట్‌ క అని వ్యవహ 
రించుచున్నారు. దీనివలన 1969 నుండి 1972 
వరకు 950 కోట్ట డాలర్ల ధనము సభ్యరాజ్యము 
లకు బుణరూపమున ఈయబడి, తరువాత వసూలు 
చేయబడినది. 


సభ్యరాజ్యము నిధినుండి 


టో అల 
సభ్యరాజ్య ఆయుత 


పునర్నిర్మాణ, వికసన సిమి త్తపు అంతర్జాతీయ బ్యాంకు లి 


కటుల [పపంచ ఆర్థిక పరిస్థితిని వడిదుడుకుల 
నుండి కాపాడుటకు అం, ద. నిది కృషిచేయ 
చున్నను, 1972 తరువాత పరిస్థితి కొంత క్రిష్టతను 
పొంది, దానిని ఆ నిధినైతము, [పస్తుతమున, చక్క 
జేయజాలకున్న టుల 197కి నకు చెందిన అం. (ద, 
నిధి నివేదిక స్పష్టము చేయుచున్నది. 1978లో 
యు. సై డాలరు సైతము తన విలువను కొంత 
కోల్పోయినది అంతట కొన్ని పారి కామిక దేశ 
ములు తమ ద్రవ్య వినిమయపు రేటును గాలి 
వాటము (ఫ్రోటింగ్‌ ) నకు వదలివేసినవి. అం. (ద. 
నిధియందు నభ్యత్యముకల రాజ్యము ఇటుల చేయ 
గూడదు; కాని విధిలేక దీనిని ఒక తాత్కాలిక 
చర్యగ నిధి పాలకమండలి ఆమోదించి తన 
నిస్సహాయతను వెల్లడించినది. ఇందులకు తోడుగ, 


రతా. ప్పువుుకునాకతాగయుతు. 


పెటోలు ఎగుమతిచేయు రాజ్యములు పెటోలు 
ధరను విపరీతముగ పెంచివేయుటవలన ఆ రాజ్యము 
లందు (దవ్యరాసులు, అనుపయు క్రములుగ, పేరు 
కొని పోయినవి. ఇక తక్కిన వర్థమాన రాజ్య 
ములు (ఇండియా వంటివి) చె అంతర్జాతీయ 
కారణములవలన చెల్లింపుల నిలువల విషయమున 
చేదవడి ఇబ్బందులకు లోనై నవి. 


పై ఇబ్బందులనుండి పపంచ రాజ్యములను -_ 
అందున ముఖ్యముగ వర్ధమాన రాజ్యములను - 
రక్షించు సంకల్పముతో, తక్కువ వడ్డి రేటున, 
మూడేండ్డ తరువాత చెల్సించివేయు. షరతుపై, 
బుణసహాయము చేయుటకు అం. (ద. నిధి నిర్ణ 
యించినది ( సెప్టెంబరు, 1974). 


40. పునర్నిర్మాణ, వికసన నివింత్తవు 
అంతర్జాతీయ బ్యాంకు (IBRD) 


( (పపంచ బ్యాంకు ) 


1944లో జరిగిన (బెట్టన్‌ వుడ్స్‌ సమావేశపు 
ఫలితముగ, ఆం. ద. నిధితోపాటుగ, [పపంచ 
బ్యాంకు 1945, డిసెంబరు 27న సంస్థాపిత మైనది 
(చూ = అంతర్జాతీయ ద్రవ్యనిధి పు. లగ, 


ఈ బ్యాంకు తొలుత స్థావింపబడినపుడు, 
యుద్ధకాలపు ఆర్థిక వ్యవస్థను శాంతికాలపు ఆర్థిక 
వ్యవస్థగ సరళరితిలో మార్చుటకు కృషిచేయటయే 
తన ధ్యేయముగ [గహించినది. కాని కాలక్రమ 
మున పునర్నిర్మాణమునకన్న, ఆర్థికాభివృద్ధి కే ఈ 
బ్యాంకు చేయు కృషియందు [పాముఖ్యము లభిం 
చినది. ఉత్పత్తిని అభివృద్ధి చేయుటకు అవసరమగు 
పెట్టుబడి సౌకర్యమును సభ్యరాజ్యములకు కల్పించి 


తద్ద్వారా అంతర్జాతీయ వ్యాపారమున సముచిత 
మును చిరస్థాయియునగు అభివృద్ధిని, అధిక వస్తూ 
త్స తిని, కార్మి కులకు ఉన్నత జీవన [ప్రమాణ 
స్థాయిని సాధించుట ఈ బ్యాంకు యొక్క. లక్ష్యము. 
ఒక సభ్యరాజ్యమున తగినంత పెట్టుబడి లభ్యము 
కానపుడు, దానికి బుణరూపమున అవసరమగు 
పెట్టుబడిని ఈ బ్యాంకు సమకూర్చి సాయపడు 
చున్నది. ఇందలి సభ్య సంఖ్య 126 (1974). 


[పపంచ బ్యాంకున దాదాపుగ వర్ధమాన రాజ్య 
ములకు అన్నింటికిని సభ్యత్వము కలదు తక్కిన 
పారిశామిక దేశములలో, సోవియట్‌ కూటపు 


40 [ప్రపంచ రాజ్య సర వ్రస్వము 


రాజ్యములును, స్విజర్హండును తప్ప తకిగానవి 
అన్నియును సభ్యత్వములను కలిగియున్న వి, 
[ప్రపంచ బ్యాంకుపై సర్వాధికారములును 
పాలకమండలి (బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌) ఆధీనమున 
ఉన్నవి. ఈ మండ లియందు సభ్యరాజ్యములో 
(పతిదానికిని |ప్రాతినిధ్యముకలదు. పతి సభ్య 
రాజ్యమునకును మౌలికముగ 250 వోట్టును, 
జ్యోంకున కొనుగోలుచేసిన వాటాలను బట్టి వాటాకు 
ఒక వోటు లెక్కను, ఆదనపు వోట్టును కలవు 
(ఒక వాటా. విలువ లక్ష డాలర్లు). పాలకమండ 
లిచే అధికార మొసగబడిన 20 మంది కార్యనిర్యా 
హక డై రెక్టర్టు బ్యాంకు వ్యవహారముల పై అధికార 
మును నిర్వహింతురు. వీరిలో అయిదుగురిని, 
ఎక్కువ వోట్టు కలిగిన అయిదు రాజ్యములు జ 
యు. స్టే, (గేట్‌ బీటన్‌, పళ్చిమ జర్మనీ, ఫాన్స్‌, 
ఇండియా దేశములు - తలకొక |పతినిధి చొప్పున 
నియమించును, తక్కిన సభ్యరాజ్యములు మిగిలిన 
15 మంది డై రెక్టరులను ఎన్నుకొనును. ఇటుల 
ఎన్ని క్రై నవారి పదఏకాలపరిమితి రెండు నంవత్స 
రములు. వీరిలో ,ప్రతియొకనికిని తనను ఎన్ను 
కొనిన దేశముల వోటు సమర్థత అంతయు లభిం 
చును, కార్యనిర్వాహక డై రెక్టరులచే ఎన్నుకొన 
బడిన అధ్యక్షుడు, డై రెక్టర్ట సమావేశమునకు అధ్య 
క్షత వహించును. అతనికి స్వతః వోటు హక్కు 
లేకున్నను, చర్చపై జరిగిన వోటింగ్‌ లో అనిశ్చిత 
పరిస్థితి ఏర్పడినపుడు నిర్ణయపు వోటును మాత్రము 
ఇచ్చుటకు అతనికి అధికారము కలదు. బ్యాంకు 
దై నందిన వ్యవహార నిర్వహణకు అధ్యక్షుడే 
బాధ్యుడు. వివిధ దేశములకు చెందిన దాదాపు 
2500 :మంది ఉద్యోగులు అతనికీ విధినిర్వహణలో 
సాయపడుచున్నారు. బ్యాంకుయొక్క_ ముఖ్య 
కార్యాలయము వాషింగ్‌ టన్‌ నగరమున కలదు. 
కాని వ్యాపార సౌకర్యార్థ మై న్యూయార్కున ఒక 
కార్యాలయము పనిచేయుచున్నది. యూరపు దేశ 


ముల సొకర్యమునకె పారిస్‌లో ఒక కార్యాలయ 
మును, లండన్‌లో ఒక చిన్న కార్యాలయమును 
నెలకొల్పబడినవి. ఇవిగాక వ్యవహార సౌలభ్యము 
నకై నైరోబి (కెన్యా), అబిటాన్‌ (ఐవరీకోస్ట్‌) లలో 
శాశ్వత వ్యవహార సంఘములు (మిషన్స్‌) ను, 
న్యూఢిల్టీ (ఇందియా), జకర్తా (ఇండోసీసియా)), 
బొగోటా (కొలంబియా), లాగోస్‌ (నైగీరియా), 
ఆడ్డిస్‌ అబాబా (ఎతియోవీయా), కిస్తాసా (జయిరే 
గణరాజ్యము), ఇస్టామాబాద్‌ (పాకిస్తాన్‌), డక్కా 
(బంగ్లాదేశ్‌ ), కాబూల్‌ ఆఫ్‌ఘనిస్తాన్‌) లలో నివా 
సక వ్యవహార సంఘములు (రెసిడెంట్‌ మిషన్స్‌ ను 
పనిచేయుచున్న వి. 

(పపంచ బ్యాంకునకు అధికృతమగు మూల 
ధనము పదివేల కోట్ట డాలర్లు. సభ్యరాజ్యముల 
వాటాలవలన ఈ ధనము చేరూరవలన ఉన్నది. 
వాటా. విలువ లక్ష డాలర్దలో 10% మాతమే 
(పవేశకాలమున వసూలుచేయబడును; కిన 
దానిని అవసరమగు సమయమున వసూలు చేయు 
టకు అధికారము బ్యాంకునకు కలదు, జూన్‌ 30, 
1972 నాటికి వాటాలవలన వసూలయిన మూల 
ధనము దాదాపు ౨.5 వేలకోట్ల డాలద్దు. వాటాల 
సంఖ్యనుబట్టియే బుణముగ ఈయదిగు మొత్తము 


నిర్ణయింపబడును. 


వ్యవసాయము, విద్య, పరిశ్రమలు, విద్యుచ్చ క్తి, 
వారా సౌకర్యములు, నీటిసరఫరా, యురకినీణి 
తొలగింపు మొదలగు వానిని చక్కగ అభివృద్ధి 
పరచుటకై (పపంచ బ్యాంకు సభ్యరాణ్యములకు 
బుణములను ఇచ్చుచున్నది. జూన్‌ 80, 1972 
నాటికి ఈ కార్య|కమములకశై వివిధ దేశములకు 
యిణరూపమున 1829 కోట్ట డాలగ్ధు ఈయబడినది. 


బ్యాంకువలన తమ దేశములందు అభివృద్ధిని 
సోధించుటకు ఎక్కువ బుణసహాయమును పొందు 
నవి: కొలంబియా, ఎతియోపియా, ఘానా, 


అంతర్జాతీయ విత్త సం శేణి 41 


ఇండియా, దక్షిణ కోరియా, మలేసియా, మొరాకో, 
నైగీరియా పాకిస్తాన్‌, పెరూ, ఫిలిప్పీన్స్‌, 
(శ్రీలంక, నుడాన్‌, తాయిలాండ్‌, టునీసియా, 
జయిరే, కన్యా, ఉగాండా, టాంజేనియా. ఈ దేశ 
ములు తక్కిన అంతర్జాతీయ సంస్థలనుండియు, పారి 
[శామిక దేశములనుండియు వేరు విధమగు సహాయ 
మునుకూడ పొందుచున్నవి. అట్టియెడ ఉభయ 
రీతుల సహాయములమధ్య పొందికను సాధించు 
టకై, (పతిదేశపు సందర్భమునను, సాహాయ్యక 
దేశముల సలహా సంఘమును _ కన్నార్షియము 
అని వ్యవహరింపబడుదానిని _ (పపంచ బ్యాంకు 
ఏర్పరచినది. 


ఆ యా దేశములందు పెట్టుబడికిగల అవకాశ 
ములను గురించి పాథమిక పరిశీలనను జరిపి 
చక్కని నివేదికలను [ప్రపంచ బ్యాంకు తయారు 
చేయించుచున్న ది. ఇందువలన ఆయా దేశము 
లంద) వివిధ రంగములలో సాగించవలసిన కార్య 
కమములకై సరియగు అంచనాలను రూపొందించు 


టకు సౌకర్యము చేకూరుచున్నది. సభ్యరాజ్యముల 
లోని ఊన్నతోద్యోగులకు తగు ప్రవీణతను 
చేకూర్చుటకై వాషింగ్‌ టన్‌ నగరమున ఒక శిక్షణ 
కాలను, ఆర్థికాభివృద్ధి సంస్థను [పపంచ బ్యాంకు 
నిర్యపాంచుచున్న ది. 


కొన్ని నభ్యదేశములకుగల విదేశీ |ద్రవ్యపు 
నిలువ ఆతిస్యల్పమగుటవలన, వానికి పపంచ 
బ్యాంకున బుణము ఎక్కువగ లభించుటకు అవ 
కాశము చాల తక్కు_వగ ఉండి, అవి ఇబ్బందులకు 
లోనగుటను గమనించి, వాని సౌకర్యముకొరకై 
అంతర్జాతీయ ఆభివృద్ధి సంఘము (IDA) అను 
దానిని [పపంచ బ్యాంకు నెలకొల్పినది (19060). 
వడ్డీ లేకుండ దీర్భ కాలిక బుణములను బడుగు దేళ 
ములకు ఈ అభివృద్ధి సంఘము ఇచ్చుచున్నది. 
ఈ విధముగ 1972, జూన్‌ 80 నాటికి 61 దేశము 
లకు 440 కోట్ల డాలర్లను బుణముగ ఈ సంఘము 
ఇచ్చి సహాయము చేసినది. 


2k అంతర్జాతియ రత్త సంశణి (IFC) 


[పపంచ బ్యాంకు పనిచేయుటకు మొదలిడిన 
తరువాత కొలది సంవత్సఠములలోనే, పేదదేశము 
లందలి వ్య క్తిగత పారి శామిక రంగమునకు కావల 
సిన పెట్టుబడిని సమకూర్చుటలో, ఆ బ్యాంకు ఎట్టి 
సహాయమును చేయజాలదనుట సువిదితమైనది. 
వ్యక్తిగత పారిశ్రామిక వ్యవస్థలకు అట్టి సహాయము 
చేయుట, బ్యాంకు మూల[పణాళిక లయందు, స్‌ 
ధింపబడినది. అందువలన ఈ లోపమును పూరించు 
టకై, ప్రపంచ బ్యాంకుకు అనుబంధముగ, అంత 
రాతీయ విత్త సంశేణి (1Iternationl Finance 


Corporation) జులై 24, 1956 న సంస్థాపీత 
మైనది, 

అభీవృద్ధిచెందని ఐ. రా. సభ్యరాజ్యములందలి 
వ్య క్రిగత పారి శ్రామికరంగపు అభివృద్ధికి, వికసన 
మునకు తోడ్పడుట ఈ సంస్థయొక్క_ ముఖ్యోద్దేశ 
ముగ పరిగణింపవచ్చును. స్థానికులగు పెట్టుబడి 
దారులును, యాజమాన్యమును సమకూర్చుదానికి 
తోడుగ అదనపు మూలధనమును కూర్చుట, పెట్టు 
బడి మార్కెటులకు (పోత్సాహమును కల్పించుట, 
అంతర్జాతీయ రీతిలో పెట్టుబడిని ఒక దేశమునుండి 


45 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


మరొక దేశమును చేర్చు వసతులను కల్పించుట - 
అను కార్య కమములద్వారా ఈ సంస్థ తన లక్ష్య 
సాధనకు కృషి చేయుచున్నది. 

ఈ సంస్థయొక గా పాలక వ్యవస్థ [ప్రపంచ 
బ్యాంకుయొక్క పాలక వ్యవస్థను అనుసరించియే 
ఏర్పడినది. పపంచ బ్యాంకు పాలకవర్గమున 
సభ్యత్యముగల రాజ్యములలో, ఈ సంస్థయందు 
సభ్యత్వముకలవి, అన్నియు ఈ సంస్థయొక్క_ 
పాలకవర్గమునను సభ్యత్వను కలిగియున్న వి. 
1974లో ఈ సంస్థలోని సభ్యసంఖ్య 95. ఇందు 
కండియాయు చెరిఉన్నది, 


[ప్రపంచ బ్యాంకుయొక పాలకవర్గ సమా 
వేశము జరుగు కాలముననే ఈ సంస్థా పాలక వర్ష 
మును తన వార్షిక సమావేశ మును జరపును. పాలక 
వర్గ సభ్యులు సంస్థయొక్క అధ్యమృని ఎన్ను 
కొనెదరు, 


ఈ సంస్థ్టయొక్క- అధికృతపు వెట్టుబడీ 
11 కోట్ట డాలర్లు. సభ్యరాజ్యములనుండి వాటాల 
ద్వారా ఇది సేకరింపబడుచున్నది. వాటా ధన 
మునుబట్టి వోటు హక్కు.నకు పరిమితి నిర్ణయింప 
బడినది. ఇందు అత్యధిక పు పెట్టుబడిని (8.52 
కోట్ట డాలర్హు) యు సే. సమకూర్చినది. ఇండియా 
వాటా 44 లక్షల డాలర్లు. ఈ మొత్తల పెట్టు 
బడివలన ఈ సంస్థ విశేషయుగ  లాభఘములను 
ఆర్జించి, దానిని మరల పెట్టబడిలోనికి మార్చి, 
తన ఆర్థిక సామర్థ్యమును ఎంతయో వెంపొండించు 
కొనినది. 

జూన్‌ 80, 1971 నాటికి, ఏ విథపు పెట్టు 
బడులవలన నై తేనేమి, ఈ సంస్థ 47 దేశములలో 
67.8 కోట్ట డాలర్హను పెట్టుబడి పెట్టినది, 


ఈ సంసయొక ముఖ్య కారా*లలస". 
(థు (2 
వాషింగ్‌ టన్‌ నగరమున ఉన్న డి, 


శని. అంతర్జాతీయ పరివర్ధన సంఘము (104) 


|పప.చ బ్యాంకునకు అనుబంధ ముగ ఈ ఆంత 
ర్థాతీయ పరివర్ధన సంఘము ((nternationl 
Development Association) 1960, సెపైంబ 
రులో సంస్థావింపబడినది. విదేశీ దవ్యవు నిలువ 
అతి స్వల్పముగ ఉన్న సభ్యరాజ్య'ఎలకు (పపంచ 
బ్యాంకున బుణసౌకర్యము తగినంతగ లభించు 
టకు అవకాశ ము లేనందున, ఆ లోపమును పూరించి, 
బడుగుదేశ ములకు సాయపడుటకై, యు, సే. 
పోత్సాహ మూలమున ఈ సంస్థ రూపొందింప 
' బడినది (చూ: పు, 41). 


ఇందలి సభ్యరాజ్యములలో రెండు కక్ష్యలు 
కలవు. మొదటిక క్ష్యకు చెందినవి 18 రాజ్యములు; 


ఇవి అన్నియు ఆర్థికముగ సుసంపన్నః..లు. ఈ 
రాజ్యములు, తమ వాటా మొత్తఒంలనసు ఐంగార 
మునగాని లేదా స్వేచ్చగ పరివర్తసీ(సమగు చెలా 
మణి (ద్రవ్యరూపమునగాని విధిగ చెర్పంచి తీర 
వలెను. ఇక రెండవ కశ్ష్యకు చెంపినవి 94 రాజ్య 
ములు; ఇవి వర్థమాన రాజ్యములు. ఈ రాజ్యములు 
తమ వాటాలో 10% బంగారమునను లేదా స్వేచ్చా 
పరివ ర్తనీయపు చెలామణి (ద్రవ్యమునను చెల్జించ 
వలెను. తక్కినదానిని తమ దేశీయ నాణిమున 
చెల్పింపవచ్చును. ఇటుల సంస్థ రూపుగొనునాటికి 
మొదటి కక్ష్య రాజ్యములవలన "75.18 కోట్ల 


యో 


డొలర్టును, రెండవ కక్ష్య వానివలన 26.8 కోట్ల 


టేల్క, వ్యాపార్‌ సార్వ తీక నమ్మతీ 48 


డౌలర్లును వాటాలవలన లభించినది. మొదటి కక్ష్య 
రాజ్యములలో ఎక్కువ వాటాధనము (82.08 కొట్ట 
డాలర్లు) యు. స్టే. చెల్టించినది. రెండవ కక్ష్యకు 
చెందిన రాజ్యుములలో ఎక్కువ వాటాధనము 
(4.085 కోట్ట డాలర్లు) భారత వేశము బెల్లీంచినది. 
సభ్యరాజ్యము ల వోటు సామర్ధ్య ములు వాని పెట్టు 
బడుల నిష్పత్తులలో ఉండును. పై వాటాలవలన 
వచ్చిన ధనము గాకుండ, సంపన్న కక్ష్యలోని 
రాజ్యములు అంతటంతట ఇచ్చెడు ఆదనపు మొత్త 
ములును, సభ్యరాజ్యములుకాని స్విజర్‌ లండ్‌ వంటివి 
ఇచ్చెడు సహాయవు మొత్తములును, |పవంచ 
బ్యాంకునుండి బదలాయింపు చేయబడు మొత్తము 
లునుకూడ ఈ సంస్థ తన కార్యకలాపములను 
సాగించుటకు ఉపయోగపడుచున్న వి. 


[పపంచ బ్యాంకు అధ్యక్షుడే ఈ సంస్థకును 
అధ్యక్షుడుగ వర్తించుచు, తన సిబ్బందిద్వారానే 
ఈ సంస్థా కార్యక లాపములను నిర్వ ర్తింపజయును. 
అందులకే, మేనేజిమెంటు _ రుసుము రూపమున, 


లా యువక 


(ప్రపంచ బ్యాంకునకు, అం. ప. సంఘము ఏటేటా 
కొంత మొత్తమును చెల్రించుచున్నది. 


బడుగు దేశములలో [కొత్త భూములను సాగు 
నకు తెచ్చుట, పాతవానిని అభివృద్ధి చేయట, రోడ్ల 
నిర్మాణము, రైలురోడ్డ అభివృద్ధి, హార్భరుల నిర్మా 
ణము, అందలి వసతుల ఏర్పాటు మొదలగు కార్య 
[కమములకు, బుణములను ఇచ్చి ఈ అం. ప, 
సంఘము సాయపడుచున్న ది. ఈ బుణములకు 
వడ్డిలేదు. నామమా,తముగ ఖర్చులకై 8 [4% 
మా(తము రుసుము వసూలు చేయబడుచున్నది; 
చెల్లింపు వాయిదా గడువు 50 సంవత్సరములు. 
ఇట్టి బుణములవలన సహాయమును పొందిన దేశ 
ములలో తె వాన్‌ ఇండియా, పాకిసాన్‌, శ్రీలంక, 
ఈజిప్ట్‌, ఇండోనీసియా పముఖములు. 

జూన్‌ 80, 1972 నాటికి మొత్తముమీద 61 
దేశములకు 440 కోట్టి డొాలర్దను బుణముగ ఈ 
అం. ప. సంఘము ఇచ్చి సాయము చేసినది, 


నీలి. శుల్క, వ్యాపార సార్వత్రిక సమ్మతి (GATT) 


ద్వితీయ (ప్రపంచ యుద్ధానంతరిమున వివిధ 
రాజ్యములు [ప్రపంచపు శాంతికొరకై ఐ.రా.న.ను 
రూపొందించిన కాలముననే, [ప్రపంచపు ఆర్థిక 
వ్యవస్థను, వ్యాపార రీతిని, సర్వదేశముల (శేయస్సు 
నకు ఆనుగుణముగ నువ్యవస్థీకరించు ఆవశ్యకత 
కలదను విషయము గుర్తింపబడినది. తదనుగుణ 
ముగ వివిధ దేశముల మధ్య ఆర్థిక సంబంధ సహ 
కారములకు పరిష్కృత రూపమును కల్పించుటక్రై 
అంతర్జాతీయ (దవ్యనిధి (IMP), (పపంచ బ్యాంకు, 
అంతర్జాతీయ వ్యాపార వ్యవస్థ (110) అనునవి 
ఏర్పరుపబడవలెనని అంగీకరించు టయు జరిగినది. 


అందు తొలుతటి రెండును రూపుగొనిన తరువాత 
మూడవ దానిని రూపొందించుటకై హవానా 
యందు 17 రాజ్యముల సన్నాహక సంఘము 
(పాతిపదిక చర్చులనుజరివి, ఆ వ్యవస్థ ఆమోదింప 
నగు ఒక మూల |పణాళికను తయారుచేసినది 
(1948). ఈ మూల |పణాళికయందు వ్యాపారావ 
రోధముల తగ్గింపు చర్యలేగాక, గుత్త సంస్థలపై 
నియమనము మొదలగు కొన్ని వివాదాస్పద విషయ 
ములును (పస క్తింపబడుటవలన, యు. సై. లోని 
ధనస్వాములలో కొంత కలవరము చెలరేగినది. 
తతృలితముగ యు. స్తే, (ప్రభుత్వపు ఆమోదము 


గీత [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఈ [పణాళికకు లభింపకపోయను. అందువలన 
అంతర్జాతీయ వ్యాపార వ్యవస్థా నిర్మాణమే అనిర్జిష్ట 
ముగ వాయిదాపడినది. 

కాని ఈ హవానా చర్చల కాలముననే సన్నా 
హక సంఘ రాజ్యములును, మరికొన్ని రాజ్యము 
లును, తాత్కాలికముగ, అంతర్జాతీయ వ్యాపార 
వ్యవస్థ రూపొందువరకు, తమకుతామే ఒక ఒడంబ 
డిక మూలమున, శుల్క_ముల నియమనము మొద 
లగువానిని అమలులోనికి తెచ్చుకొనుట మంచిదను 
అభ్మిపాయమునకు రాగలిగినవి, అందులకు అను 
గుణముగ వారు ఒక ఒడంబడికను కుదుర్చుకొనిరి 
(అక్టోబరు 50, 1947). ఆ ఒడంబడికయే శుల).. 
వ్యాపార సార్వతిక నమ్మతి (General Agree- 
ment on Tariffs and Trade - GATT) 
అను పేర వ్యవహరింపబడుచున్న ది. ఆ ఒడంబడిక 
జనవరి 1, 1948 నుండి ఆమలులోనికి వచ్చినది. 
తొలుత అత్యల్ప సంఖ్యాక రాజ్యముల సభ్యత్వ 
ముతో మొదలైన ఈ ఒడంబడికయందు [కమేణ 
ఇతర రాజ్యములును చేరుటవలన 197కి, నెపైంబ 
రునకు ఇందలి సభ్యసంఖ్య 58 అయినది; పూర్తి 
సభ్యత్వము లేకపోయినను, ఈ ఒడంబడికను 
ఆమోదించిన ఇతర రాజ్యములు 16 కలవు. 
[పస్తుతమున ప్రపంచపు వ్యాపారమున 80% దీని 
అధీనమున ఉన్నది. ఈ విధముగ అంతర్జాతీయ 
వ్యాపార వ్యవస్థ లేనిలోటును ఈ సంస్థ దాలవరకు 
పూరింపగలిగినది. 

ఈశ నంస్థ ఓక ఒడంబడికకు ఫలితమే అగుట 
వలన ఇందలి సభ్యరాజ్యములు ఒడంబడికదారులు 
(Contracting Parties)అని 'పెర్దానబడుచున్నవి. 
విపరీత శుల్క-ముల విధింవును, వ్యాపార వసువుల 
రవాణాలోని అవరో ధములను తొలగించి, పపంచ 
దెశములమధ్య వ్యాపారము సుహృద్భావరీతిలో 
జరుగునటుల చూచుట ఈ ఒడంబడిక యొక. 
ముఖ్యోద్దేశము. ఈ ఒడంబడికదారులలో వీ ఒక 
రును, తక్కిన వారిలో ఏ ఒకరియెడలయైనను పక్ష 


పాతము వహించి, వారికి తన దేశమున వ్యాపార 
వసతులను, ఇతరులకందె ఎక్కువగ కల్పింప 
రాదు. అయినను, చెల్లింపులలోటును ఎదుర్కొన 
వలసి వచ్చిన సందర్భములలో అట్టి పత్యేక పరి 
గతిని ఎదురొ_నుటకై బద జక రాజ్యమునకు 
(పత్యేక సదుపాయములను కల్పించుటకు ఒక 
ఒడంబడికదారునకు అనుమతి లఖింపగ లమ. శుల్క 
ముల విధింపు వివిధ రాజ్యము లమధ్య ఇచ్చి పుచ్చు 
కొను వ్యవహారరితిలో జరుగగలదు వేరొక ఒడంబ 
డిక్‌ రాజ్యమునకు తన రాజ్యముద్వారా వేరొక 
రాజ్యపు వస్తువుల ఎగుమతి దిగుమతులు జరుగు 
టను ఒడంబడిక రాజ్యము నికోధెంపగూడదు. కా 
ఏ ఒడంబడిక రాజ్యమైనను తన దేశపు పరిశ్రమ 
లకు భంగముకలుగురితిలో వేరొక దేశము తన 
రాజ్యమునకు సరకులను విరివిగ చేర్చుచుండినటుల 
రుజువుచేసినపుడు, దిగుమతులపై అఆదనముగ 
సుంకము విధింపవచ్చును. 

పె సామాన్య నియమముబకు. లోబడి ఉరో 
(పత్యేక [పాంతమునకుచెండిన ఓవ _ బడిరదారులు 
[పాదే?కపు ఏర్పాటులగుకూడ కొన్నింటిని చేసికొన 
వచ్చును. 

చ సార్వతిక సమ్మతికి చెందిన ఒడంబడిర 
దారుల సమావేశము సంవత్సరముగణకు ఒకసారి, 
కేంద కార్యాలయ స్థానమగు, నీవాలో ఎరుగను; 
అవసర మునుబట్టి ఒక్కార సంవత్సరషు.న రెండు 
సమావేశములును జరుగును. ఒడంబడిక రాజ్యము 
లలో (పతి ఒకదానికి ఒకే ఓక వోటు కలదు. 
సమకాలీన [పపంచ ఆర్థిక పరిస్థితిని పర్యావలోకించి, 
తదనుగుణముగ సార్య|తిక సమ్మతియందు మార్పు 
లను ఈ సమావేశము కొనివచ్చును. మూడింట 
రెండువంతుల |పాబల్యము ఒక [పత్యేక విషయమై 
రావలయునని మూలపు ఒడంబడికలో మాచింప 
బడిన సందర్భములందుతప్ప తక్కిన అన్ని 
సందర్భములందును అధిక సంఖ్యాక (పాబల్యము 
వలననే నిర్ణయములు లీనికొనబడును. 


భారతదేశమునకు తొలుతటిగుండియు ఇందు 
సభ్యత్వము కలదు. 


ముక ప్రషలుతంయినాావాయకఖునేని. 


24. అంతర్హాతీయ అణంశర వుండలి (IAEA! 


1945 ఆగష్టు 8 న జపానునందలి హిరోషిమా 
నగరముపె ఆటంబాంబు [పయోగింపబడుటతో 
[ప్రపంచ చరి[తలో ఆణవిక యుగమునకు నాంది 
పలుకబడినదని చెప్పవచ్చును. తొలుత యు. సే. కు 
మ్మాతమే వేద్యమైన ఆణవిక విజ్ఞానముశ సోవియట్‌ 
రష్యా మొదలగు రాజ్యములును కాల[కమమున 
ముందంజ వేసినవి. అణువునందు నిహిత మైఉన్న 
అద్భుతశ కిని మానవ వినాశ మునకై ఉపయోగించు 
అఆవకాశముతోపాటుగ, మానవ [శేయము నకును 
దానిని ఉపయోగింప ఏలగునని శాస్త్రజ్ఞులు గుర్తిం 
చిరి. అట్టి పరిస్థితిలో ఈ శక్తిని మానవ (శయము 
నకు మా|తమే వినియోగించు సంకల్పముతో 
ఐ.రా.స, యొక్క. (పోత్సాహ, ఆదరణలతో 
1957 న అంతర్జాతీయ అణుళ క్రిమండలి (Inter. 
national Atomic Energy Agency) |పొదు 
ర్భావము నొందినది. 


““ఆణవళ క్తి, [పపంచమందంతట శాంతి, 
ఆరోగ్య, ఐశ్వర్యముల పంపుదలశై, వినియుక్త 
మగునటుల చేయుటకు త్మవకృషిని సాగించుచు, 
అట్టి కృషి ఏ రీతిగను యుద్ధ చర్యలకు సహకారి 
గాకుండ ఉండునటుల జ్మాగతవసించుటొ ఈ 
మండలి ధ్యేయముగ దాని మూలకాసనమున 
పేర్కొనబడినది. 


ఈ మండలికి ఐ.రా.స.తో సాధికారిక 
సంబంధము ఎట్టిదియు లేదనియ చెప్పవచ్చును. 
ఐ. రా. స. యందలి ఓక ఉపాంగముగగాని, దాని 
(ప్రత్యేక [పఏణతా మండలు (స్పెషలై జెడ్‌ ఏజన్బీ) 
అలలో ఒకటిగగాని ఇది వరిగణింపబడుటలేదు. 
ఐ రా.స. కు చెందిన వివిధ వ్యవస్థల కుటుంబమున 
ఓక స్వయంపాలనా [ప్రతిపత్తిగల సంస్థగ ఇది 
పరిగణింపదగినది, 


నవంబరు 15, 1970 నాటికి ఈ మండలి 
యందు 108 రాజ్యములు సభ్యత్యము హించి 
నవి, అందు భారతదేశమును చేరియన్నది. 


ఈ మండలియందు సాధారణనభ, పాలక 
వర్ణము, సచిలవాయము అను మూడు ఉపాంగ 
ములు కలవు, సాధారణ సభయందు సభ్యరాజ్యము 
లన్నింటికి (పాతినిధ్యముక లదు; పెద్ద, చిన్న రాజ్య 
ములను వివక్షతలేకుండ (ప్రతి రాజ్యమునకు ఒకే 
ఒక వోటు కలదు. మూలశాసనమున సవరణను, 
మూడింట రెండువంతుల పాబల్యముతో సాధారణ 
సభ ఆమోదించి, అమలులోనికి తేవచ్చును. డైనం 
దిన కార్యనిర్వహణను పాలకవర్గము (బోర్డ్‌ ఆఫ్‌ 
గవర్నర్స్‌) నిర్వహించును. ఇందలి 25 మంది 
సభ్యులలో 12 మందిని సాధారణసభ ఎన్ను 
కొనును. తక్కిన 18 మందిలో అయిదుగురు 
ఆణవిక విజ్ఞాన నుసంపన్నములగు రాజ్యముల 
పతినిధులై ఉండవలయును. ఈ స్థానములకు 
తొలుతటి మండలి ఏర్పడినపుడు కెనడా, (ఫాన్స్‌, 
(గెట్‌ (బిటన్‌, యు. సై సోవియట్‌ రష్యాల 
(పతినిధులను సన్నాహక సంఘము నియమించినది. 
వారి పదవీకాల పరిమితి ఒక సంవత్సర మే అయి 
నను, ఆణవిక విజ్ఞానమున వారిదే ఈనాడును 
అగ స్థానమగు టవలన, ఇప్పటికిని ఆ స్థానములందు 
ఆ రాజ్యముల (పతినిధులె కొనసాగుచున్నారు. 


తక్కిన 8 స్థానములలో, (పాదేశిక రీత్యా, 
[ప్రపంచమునందలి ఆయా (_పాంతములందు ఆణవిక 
విజ్ఞానమున గాఢపరిచిలిని, ఆర్జించగలిగినవానికి 
ఆయిదు స్థానములు (వత్యెకింపబడినవి. అవి ; ఆస్ట 
లియా (ఆగ్నేయ ఆసియా, వసిఫిక్‌ (పాంతములు,, 
జిల్‌ (లాటిన్‌ ఆమెరికా _పాంతము), ఇండియా 
(దక్షిణ ఆసియా (సాంతము), జపాన్‌ (దూర 


46 [పపంచ రాజ్య సర్వన్వము 


[పాచ్య పాంతము), దక్షిణ ఆ|ఫీకా (ఆధీకా, 
పశ్చిమ ఆసియా (ప్రాంతము). వేలో (బజిల్‌ 
స్థానమును, అర్జెంటినాయు పంచుకొనుటవలన, అవి 
రెండును తలకొక సంవత్సరము చొప్పున వంతుల 
వారీగా (పాతినిధ్యమును కొనసాగించుచున్న వి. 


ఇక మిగిలిన వానిలో రెండు స్థానములు, 
ఆణవికశ క్రి ఉత్స తికి సాధనములగు ముడిపదార్థ 
ములు కలిగిన దేశములకు - అనగా బెల్లియం, 
జెకోస్లోవాకియా, పోలండు, పోర్చుగల్‌ దేశము 
లకు - పత్యేకింపబడినవి. వీనిలో మొదటి రెండును 
ఒక్కొక సంవత్సరమును, కడమ రెండును ఒక్షాక 
సంవత్సర మును వంతులవారీగా అందు (పాతి 
నిధ్యము వహించుచున్నవి. 


పైవి పోను, మిగిలిన ఒక స్థానమును సాంకే 
తిక సహాయమొసగ సమర్థత గల దేశములగు - 
డెన్‌ మార్క్‌, నార్వే, స్విడెన్‌లకు జా [పత్యేకింప 
బడినవి. ఈ మూడింటిలో (పతిఒకటియు ఒక 
సంవత్సరము చొప్పున వంతులవారీగా ఆ పాతి 
నిధ్యమును వహించుచున్న వి. 


పాలకమండలి ఎన్నుకొనిన డై రెక్టరు-జనరల్‌, 
సచివాలయముపై అధ్యక్షత వహించి, పాలక 
మండలికి బాధ్యుడై దైనందిన వ్యవహారములను 
నిర్వహించును, 


ఆణవిక విజ్ఞానమున వివిధ దేశములు సాదిం 
చిన (ప్రగతి వివరములను నానా [పాంతములనుండి 


నెకరింది సభ్యరాజ్యములకు అందజేయుట, ఆ 
విజ్ఞానమును సభ్యరాజ్యములు మానవ (శేయన్సు 
నకై వినియోగించునటుల చూచుట - అను కార్య 
[క్రమములను ఈ మండలి నిర్వహించుచున్నది. 


కాని 1970లో ఈ మండలి, కొన్ని ఆగరాజ్య 
ముల పాబల్యమునకు లొంగి, ఆణవికాయుధముల 
వ్యాపన నిరోధపు ఒడంబడిక (Treaty on the 
Non-Proliferation of Nuclear Weapons) 
అనుదానిని చూపొందించినది. అణ్ముపస్ఫోటనమున, 
సమధిక విజ్ఞానమును అప్పటివరకు సాధించని 
దేశములు ఏవియ ఆ [పస్ఫోటకమునకు తదనంత 
రమున సైతము హూనుకొనరాదనుట అందలి 
సారాంశము. సాధన సంవత్తి రహితములగు 
కొన్ని సథ్యరాజ్యములు అందులకు అంగీకరించి 
నను, (ఫాన్స్‌తోపాటుగ భారతదేశమును ఆ ఒడంబ 
డికపె సంతకము చేయుటకు నిరాకరించిగది, 
శాంతియుత  [పయోజసములరు సెతము అణు 
(స్ఫోటనము చేయవలసిన అవసర కలదనియు, 
ఆ హక్కును కొన్ని అ|గరాజ్య పులు మ్మాతమే 
గుత్తకు తీసికొనుటవలన, వివిధ రాజ్య[.లమవ్య 
వివక్షత చూవినటుల అగుననియు భారతడదేస్మము 
భా ఏంచినది. 


ఈ మండ లియొక ,. ఎ ఖ్యకార్యాలయ ఏ 
ఆస్ట్రియా దేశమందలి వియన్నాలో ఉన్నది. 
wy 


a 


శిర. అంతర్జాతీయ పౌర విమానయాన వ్యవస్థ (5౯40) 


వివిధ దేశ ములమధ్య పౌరవిమానయానమును 
సువ్యవస్థితముచేయు కృషి 1919 లోని పారిస్‌ 
కన్‌ వెన్‌ షన్‌తో మొదలయ్యెనని చెప్పవచ్చును. 


ఆనాడు విమానయానము విసృత వ్యాప్తము కానం 
దున, చాలవరకు అది యూరపియన్‌ దేశములకు 
మా[తమే పరిమితమై ఉండినది. అటులే పశ్చిమార్ధ 


ఆంతర్జాతీయ పౌర విమానయాన వ్యవస్థ ఉ7 


గోళమున వివిధ దేశములమధ్య పౌర విమాన 
యానము సువ్యవస్థితము చేయుటకును పాన్‌ 
అమెరికన్‌ కన్‌ వెన్‌ షన్‌ అనునది 1928లో హవా 
నాలో ఆ దేశములచే రూపొందింపబడి, తదాదిగ 
అమలున ఉండినది. 


ద్వితీయ పపంచ యుద్ధకాలమున ఆతి 
దూరదేశములమధ్య విమానయానము సుసాధ్య 
మైన ఫలితముగ, _ యుద్ధానంతరమున |ప్రవంచ 
వ్యాప్తముగ పౌర విమానయానమున _ కొన్ని 
(పమాణములను, సంపదాయములను ఏర్పరచుకొన 
వలసిన ఆవశ్యకత కలిగినది. అందులకై 1944 న 
చికాగోలో 54 రాజ్యముల (పతినిధులు సాగించిన 
చర్చల ఫలితముగ జూన్‌ 6, 1945 మొదలుగ 
ఒక తాత్కాలిక అంతర్జాతీయ ఫౌరవిమానయాన 
వ్యవస్థ రూపొందినది. కాల్మకమమున దాని మూల 
శాసనమును అనేక (పపంచ రాజ్యములు ఆమో 
దించిన తరువాత అదియే అంతర్జాతీయ పొరవిమాన 
యాన వ్యవస్థ (Internationl Civil Aviation 
Organisation గ పరిణమించినది (ఏపిల్‌ 4, 
1947). అంతటితో పారిస్‌ కన్‌వెన్‌షన్‌, 
పాన్‌ ఆమెరికన్‌ కన్వెన్‌షన్‌ రద్దయినవి. 


దేశములను అతి|కమించి పౌరవిమానములు 
హోవునపుడు సరిహద్దులవద్ద ఇబ్బందులను సడలింప 
చేయుట; సాంకేతిక పమాణములను ఏర్పరచి 
తద్ద్వారా విమానయానమున కుశలతను, భ|దతను 
'పెంపొందింపజేయుట; అంతర్జాతీయ విమానయాన 
మునకు తగు రీతులలో, ఆయా దేశములందఠి 
విమానాశయములలో, సదుపాయములను, సం సేవా 
సాధ నములను నెలకొల్ప జేయుట; విమానయానము 
నకు సంబంధించిన సంఖ్యా వివరములను నానాదేశ 


ములనుండి నేకరించి సభ్యరాజ్యములకు అంద 
జేయుట; [ప్రయాణపు రేట్లలో పోటీలవలన [పయాణ 
వ్యవస్థలు నష్టపడకుండ వానిమధ్య సహకారమును 
'వెంపొందజేయుట; విమానయాన శాసన సంప 
దాయములను నలకొల్పి ఆమోదితములుగ చేయుట; 
ఐక్యరాజ్య సమితి నిర్వహించు అభివృద్ధి కార్యక్రమ 
ములలో భాగస్యామిత్యము వహించి వర్ధమాన 
దేశములకు విమానయాన సాంకేతిక జ్ఞానమును 
అందజేసి, అచట విమానయానమును [పోత్స 
పాంచుట - అనునవి ఈ వ్యవస్థ నిర్వహించు 
ముఖ్య కార్యక మములు. 


1974 నాటికి ఇందలి సభ్యసంఖ్య 128. 
ఇందు ఇండియాయు చేరి ఉన్నది. 


ఈ వ్యవస్థయందు సాధారణనభ, పాలక 
సంఘము అనునవి ఉపాంగములు. పాలక సంఘ 
మును సాధారణ సభయే ఎన్నుకొనును. సాధారణ 
సభయందు సభ్యరాజ్యములకు అన్నింటికిని సమాన 
పాతినిధ్యము కలదు. పాలకసంఘపు సభ్య సంఖ్య 
287. ఈ పాలక సంఘ సభ్యులను ఎన్ను కొనుటలో 
1. విమానయానమున చాల ముందంజవేసిన దేశ 
ములు, 2. విమానయాన సంస్థలు ఎక్కువగ లేక 
పోయినను అంతర్జాతీయ విమానయానమునకు పనికి 
వచ్చు విమానాశయములుకల దేశములు, ౨. సె 
వానిలో చేరక, భౌగోళికరీత్యా అంతర్జాతీయ విమాన 
యానమునకు ఉపకరింపగల రాజ్యములు - అను 
మూడు వర్గములకును సముచిత |పాతినిధ్యము 
కల్పించుట ఒక సంపదాయముగ పాటింపబడు 
చున్నది. 

ఈ వ్యవస్థయొక్క_ ముఖ్య కార్యాలయము 
కెనడా దేశమందలి మాంటిల్‌ నగరమున ఉన్నది, 


26, అంతర్జాతీయ దూరచదేశ సంయోజనము (111) 


వివిద దేశములమధ్య తంతి, రేడియోలవలన 
గాని, లేక తక్కు. విధముల వె ద్యుతిక - కొంత 
(ఎలెక్టొ _ మాగ్నెటిక్‌) పద్ధతులవలనగాని పంప 
బడు వార్తలు అంతర్జాతీయ దూరసందేశ ములు 
అని వ్యవహరింపబడుచున్న వి. వీనిని పంపుట 
లోను, [గహించుటలోను కొన్ని సామాన్య [ప్రమాణ 
ములను, సంజ్ఞలను, సంకేతముల ఏకరూపతను 
ఆయా విభిన్న రాజ్యములవారు ఆమోదించి అమలు 
పరచినపుడు మతమే ఈ వారా సౌకర్యము ఫల 
పదము కాగలదు. అందులకై 1982 లో మ్యాడిడ్‌ 
నగరమున తంతి - పెలిఫోన్‌లకు సంబంధించిన 
ఒక సాధికారిక సమావేశమును, తక్కిన రేడియో 
టెలిగ్రాఫ్‌ పద్ధతులకు చెందినవారి కై వేరొక సమా 
వేళమును జరిగి, వాని చర్చల ఫలితముగ కొన్ని 
సం|పడాయములు ఏర్పరుపబడి, ఆ సంపదాయ 
ములు 19కి4లో ఒక నూత్న సంపదాయముగ 
రూపొందినవి. ఆ సం పదాయమును ఆమోదించిన 
రాజ్యములు తదాదిగ అంతర్జాతీయ దూరసందెళ 
సంయోజనము (International Telecommuni- 
cation Union) ఆను వ్యవస్థగ వ్యవహరించినవి. 


ఈ సంయోజనము ఏర్పరచిన సం పదాయమున 
అంతటంతట కొన్ని మార్పులు జరిగినవి. 1947 లో 
అట్లాంటిక్‌ నగరమున జరిగిన ఈ సంయోజనపు 
సమావేశమున సాగిన చర్చల ఫలితముగ ఆ 
సంయోజనపు స్వరూ వముననే త్రీవతర వరివ ర్రనలు 
కాలానుగుణముగ కొనిరాబడినవి. 


ఈ సంయోజనము ఈ [కింది కార్య కమములను 
నిర్వ ర్రించుచున్నది. 


1. ఆయా సభ్యరాజ్యములకు రేడియో హౌనః | 


పున్యములను (ఫే క్వెన్సీలను) నిర్ధారించి, వాని 
వివరములను నమోదుచేసి ఉంచుట; ౨. దూర 


సందేశ సంస్థలకు సంబంధించిన ఆర్థిక వ్యవహార 
నిర్వహణము సువ్యవస్థితము లాభదాయకమునగు 
రీతిలో సాగుటకు అనుగుణముగ సాధ్యమైనంత 
తగ్గుస్థాయిలో సందేశ ములకు రెట్టను నిర్ణయించుట; 
లి. దూరసందేశ సాధనములను తగు రీతిలో 
ఉపయోగించి, పాణాపాయస్థితిలో నున్న వారిని 
రక్షించుటకు తగు యం తాంగ మును రూపొందిం 
చుట; 4. దూరసందేశ సాంకేతిక వ్యవహారములకు 
సంబంధించిన వివిధ విషయములను అనుశీలించి, 
ఫలితముల సేకరించి, ఆ వివరములను సభ్యరా జ్య 
ములకు అందజేయుట, 

ఈ సంయోజన వ్యవస్థయందు 1. సర్వ పతి 
నిధి సథ ౦100106620” Conference), 
౨. పరిపాలక సంస్థ, ఏ. సచివాలయము, 4. అంత 
రాతీయ పౌనఃపున్య సంలేఖర మండలి (Inter- 
national Frequency Registration Board) 
అనునవియు; రేడియో, టెలిఫోన్‌, ెల్మిగాపులకు 
క్రమముగ సంబంధించియుండు మూడు సంప 
తింపుల కమిటీలును అంతర్భాగ ములుగ పనిచేయు 
చున్నవి. 


సర్వ |పతినిధి సభయందు సభఖ్యరాజ్యముల 
రన్నిటికిని సభ్యత్వము రలదు; ఈ సభయందిలి 
(పతి సభ్యరాజ్యమునరును ఒకేఒక వోటు కలదు. 
సర్వ (పతినిధిసభ అయిదు మొదలు ఏడేండ్లకు 
ఒకతూరి జరుగును. గత సమావేశము 1079 లో 
జెనీవాలో జరిగినది. 

పరిపాలక సంస్థయందలి సభ్యసంఖ్య 95. 
వరిని సర్వ |పతినిధిసభ ఎన్నుకొనును. సాధారణ 
ముగ ఈ సంస్థ ఏడాదికి ఒకసారి సమావేళ 
మగును; కాని అవసరమగునెడల అంతకు తక్కువ 
వ్యవధిలోగూడ సమావేశము కావచ్చును. సభ్య 


సార్వదేశిక తపాలా సంయోజనము 49 


రాజ్యముల దూరనందేశ సంస్థలమధ్య తగు సహ 
కారము పెంపొందుటకు ఈ సంస్థ దృఢరీతిలో 
కృషిచేయుచున్నది. 


ఆ యా సభ్యరాజ్యములమధ్య రేడియో పొనః 
పున్యముల ఏర్పాటులో సంఘర్షణ ఏర్పడకుండ 


వారించుట కై తగు చర్యలను అంతర్జాతీయ వొనః 
పున్య సంలేఖకమండలి తీసికొనుచున్న ది, 

ఈ సంయోజనపు 
జెనీవాలో ఉన్నది. 


(ప్రధాన కార్యాలయము 


27, సార్వ దేశిక తపాలా సంధయోజనము (౮P లా). 


[ప్రపంచమున తపాలా వ్యవస్థ అనునది తొలు 
తగ ఆంగ్లదేశ మున సువ్యవస్థితమైనటుల భావింప 
దగియున్నది. 1840లో ఆ దేశమున “పెన్నీ 
రేటున తపాలాలో ఉత్రరములను పంపుట మొద 
లె నది; దూరముతో నిమిత్తం లేకుండా ఒక 
నిర్ణతపు రేటుతో, [పభుత్వ బాధ్యతపై ఉత్తరము 
లను ఒకచోటునుండి వేరొకచోటికి చేరవేయుటలో 
ఈ విధముగ ఆదేశము మార్ష్గదర్శినియైనది. 
తరువాత అనతికాలముననే తక్కిన దేశములును 
ఈ పద్ధతిని అనుసరించినవి. అంతట ఆ యా దెళ 
ములమధ్య తపాలా సర్వీసులను సక్రమ రీతిలో 
నిర్వహించుటకు కొన్ని సంపదాయములను ఏర్ప 
రచుకొనవలసిన ఆవశ్యకతను ఆ రాజ్యములు 
గుర్తించగా, ఆ ఆశయసాధనకె పారిస్‌ నగరమున 
1868 న 15 దేశముల ప్రతినిధులు సమావేశ మై 
చర్చలను సాగించిరి. ఆచట తిసికొనిన నిర్ణయము 
లను అనుసరించి ఆ తరువాత 1874లో బెర్నీ 
నగరమున 22 దేశముల సాధికార |పతినిధుల 
సమావేశము జరిగి “జనరల్‌ పోస్టల్‌ యూనియన్‌” 
అనుపేర ఒక అంతర్జాతీయ సంస్థను నెలకొల్పుటకు 
ఒడంబడిక కుదిరినది (9 అక్టో, ISAs తదను 
గుణముగ అనంతరమున అన్ని రాజ్యముల సద్భావ 
ముతో తపాలా సర్వీసుల విషయమున కొన్ని 
అంతర్జాతీయ నం్యపదాయములు రూపుగొనుటయు, 


[4] 


వానిని ఆమలుపరచుటకై జనరల్‌ పోస్టల్‌ యూని 
యన్‌ సంస్థావితమగుటయు జరిగినవి (1875), 
1878లో జరిగిన రెండవ తపాలా కాంగెస్‌ సంద 
ర్భమున ఈ యూనియన్‌ పేరును -సార్వదేశిక 
తపాలా సంయోజనము (యూనివర్నల్‌ పోస్టల్‌ 
యూనియన్‌) అను రీతిగ మార్చుట జరిగినది. ఆ 
తరువాత అంతటంతట తపాలా కాం[గెస్‌లు సమా 
వేశమగుచు, కాలానుగుణముగ ఆయా సం[పదాయ 
ములలో కొన్ని మార్పులను కొనివచ్చినవి. అట్టి 
వానిలో 17వ నమావేశము 1974లో స్విజ 
ర్లాండులో జరిగినది. 


ఈ సంయోజనము ఐక్యరాజ్య వ్యవస్థా కుటుంబ 
మున ఒక [పత్యేక నియోజక సంస్థగ 1947 
మొదలుగ పరిగణనను పొందినది. 

వివిధ దేశముల తపాలా వ్యవస్థల నిర్వహణ 
కౌశలమును పెంపొందింపజేయుచు; ఆయా దేశ 
ములమధ్య, ఈ రంగమునకు ““'సంబంధించినంత 
వరకు, అంతర్జాతీయ సమ్మగ సహకారమును వృద్ధి 
చేయుట ఈ సంయోజనపు అక్షరము. 

ఈ సంయోజనమున [పపంచమునందలి స్వయం 
పాలక రాజ్యుములకు అన్నింటికిని (బరా. స. 
సభ్యత్యముతో నిమి త్రము లేకుండ) సభ్యత్వము 
కలదని చెప్పవచ్చును. 


50 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఈ సంయోజనమున 1. సార్వదేశిక తపాలా 
కాంగెస్‌, 2. కార్యవర్గము, 8, తపాలా విషయ 
ముల సం[పదింపుల సంఘము, 4. అంతర్జాతీయ 
మండలి (ఇంటర్నేషనల్‌ బ్యూరో) అనునవి 
ముఖ్యాంగములు, కొంగెసున నభ్యరాజ్యములకు 
అన్ని ంటికిని సభ్యత్యమును, (పతి సభ్యరాజ్యము 
నకు ఒకేఒక వోటున్ను కలవు. సాధారణముగ 
అయిదేండ్లకు ఒకసారి ఈ కాంగెస్‌ సమావేశ 
మగును; కొని సభ్యరాజ్యములలో మూడింట రెండు 
వంతుల అభ్యర్థనపై [పత్యేక సమావేశములను, 
ఎప్పుడైనను జరుపవచ్చును. తపాలా అంతర్జాతీయ 
సం|పదాయములలో కాలానుగుణములగు మార్చు 
లను చేసి, అందులకు అనుగుణములగు ఒడంబడిక 
లను ఈ కాం|గెస్‌ రూపొందింపజేయును. 


కార్యవర్గమునందలి సభ్యనంఖ్య 81. వీరిని 
తపాలా కాం|గెస్‌ నభ్యులు ఎన్నుకొనెదరు; ఆటుల 
ఎన్నుకొనుటలో [పపంచమునందలి వివిధ [పాంత 
ములకు సమచిత (పాతినిధ్యమును కల్పించుటకు 
తగు శ్రద్ధ వహీంపబడును. వీరిలో 15 మందిని 


మాతమే మరల ఎన్ను కొనుటకు వీలగును; అంతే 
కాదు; ఏ నభ్యరాజ్యమును వరుసగా మూడు పర్యా 
యములకు మించి సభ్యత్వము వహింపకూడ'దు. 
అందువలన కార్యవర్గ సభ్యత్వము, వంతులవారీగా, 
ఏదియో ఒక సమయమున |పతియొక రాజ్యమునకు 
దక్కుటకు అవకాశము లభించుచున్న ది. 


తపాలా సర్వీసుల నిర్వహణనుగురించి గాఢతర 
అనుశీలనలను నిర్వహించి సాంకేతికములగు సల 
హోాలను రూపొందించుపనిని సం పదింపుల సంఘము 
నిర్వర్హించుచున్నది. ఈ సంఘమున నభ్యసంఖ్య 
80. ఈ సభ్యులు ఆరు స్థాయీ సంఘములుగ 
ఏర్పడి, వివిధ శాఖలకు సంబంధించిన సాంకేతిక 
వ్యవహార ముల అనుశీలనను నిర్వహింతురు. 


అంతర్జాతీయ మండలి 1875 లో ఏర్పరుపబడి 
నది. ఇది ఈ సంయోజనపు నచివాలయముగ 
వ్యవహరించును. 


ఈ సంయోజనపు [పధాన కార్యాలయము 
స్విజర్లండులోని బెర్ని నగరమున ఉన్నది. 
ఠి 


48. అంత ప్రభుత్వ సాగరిక సంప్రతింపుల వ్యవస్త (13400) 
జో జో ఘు 


అత్యంత [(పాచీన కాలముననుండియు, స ప్ర 
నమ్ముదములపై అధికారము, సర్వేసర్వ[తా, అన్ని 
దేశముల వారికిని, కలదను విషయము సూత్ర 
పాయముగ ఆందరివలనను అంగీకృత మైనది. 
కాని ఆయా చారితక యుగములందు నౌకా 
బలమువలన (పాబల్య మును ఆర్జించిన పెక్కు 
రాజ్యములు, పలు పపాంతములందు, నముదముల 
పెన సైతము తమ నిరంకుశాధికారమును వ్యావింవ 


జేసి, తక్కిన దేశముల వ్యాపార వాణిజ్యములకు, = 


స్వేచ్భాయానము నకు ఆటంక ములను కల్పించిన 


వనుట నువిదితమగు విషయము. అందువలన 
సముదములపైగల అంత ర్దాతీయాధికార మును నుప 
తిష్టితము చేయుటకై ఐ.రా.స, ఆధ్యర్యవమున 
వివిధ రాజ్యముల టతినిధులు 1949 లో జెనీవా 
నగరమున నమావేశమె ఒక ఆంతర్జాతీయ సాగరిక 
సం పదాయమునుగురించి ఒడంబడికకు రాగలిగిరి. 
కాని ఆ ఒడంబడికను వివిధ రాజ్యములు [ధువపర 
చుటలో జరిగిన ఆలన్యమువలన 1958 నుండి 
మా్యతమే ఆ ఒడంబడిక అమలులోనికి రాగలిగినది. 
అంతట 1050లో ఈ ఒడంబడిక రాజ్యములు 


అంతః|పభుత్య సాగరిక సేం పతింపుల వ్యవస్థ 61 


లండనులో సమావేశమై అంతః పభుత్వ సాగరిక 
సం|పతింపుల వ్యవస్థ (Inter Governmental 
maritime Consultative Organisation) ను 
ఏర్పరచినవి. ఐ.రా. న. యును దీనిని తన 
కుటుంబమున ఒక (పత్యేక నియోగముగ 
గుర్తించినది. 


ఈ వ్యవస్థ ఈ దిగువ లక్ష్యములతో వ్యవహ 
రించుచున్న ది, 


1; అంతర్జాతీయ వాణిజ్యమున పాల్గొనుచున్న 
సభ్య [పభుత్వములమధ్య నౌకాయానమునకు 
సంబంధించిన సాంకేతిక సమన్యల పరిష్కార 
విషయమున సహకారమును వెంపొందించుట, 2. 
నౌకాయానమున భ[దతను కుశలతను పెంపొం 
దించుటకు ఆచరణ సాధ్యములగు ఉన్నత [ప్రమాణ 
ములను ఆయా | పభుత్వములు అవలంబించునటుల 
చేయుట, లి. అంతర్జాతీయ నౌకాయాన విషయమున 
ఒక దేశమునెడల వేరొక దేశము అనుచిత వివక్ష 
తను (పదర్శించి, అభ్యంత రము లను ఏర్పరచుటను 
అరికట్టుట కై. కృషిచెయట, 4. నౌకాయాన 
సంస్థలు అనుచిత, సంకుచిత విధానములను అవలం 
బించకుండ చూచుట. 


1948 లో జరిగిన సమావేశమునకు ఆవ్వో 
నింపబడిన ఏ రాజ్యమైనను, లేదా ఐ రాస, లో 
సభ్యత్వముకల ఏ రాజ్యమైనను 1948 సంప 
దాయపు ఒడంబడికను ఆమోదించునెడల దానికి 
ఈ వ్యవస్థయందు సభ్యత్యము లభించుచున్నది. 
తక్కి.న రాజ్యములలో ఏదియైనను సభ్యత్వమున కై 
దరకాస్తు చేసినపుడు, దానిని వ్యవస్థా రాజ్యము 
లలో మూడింట రెండువంతులు ఆమోదించినపుడే 
దానికి సభ్యత్యము లభించును. భారత దేశమునకు 
ఇందు సభ్యత్వము కలదు, 1971 నాటికి ఇందలి 
సభ్యసంఖ్య 75, 


ఈ సంపతింపుల వ్యవస్థయందు 1. మహాసభ 
2. కార్యవర్గము లి. సాగరిక భ[దతా సమితి 
అనునవి ముఖ్యాంగములు. 

మహాసభ  (అసెంబ్రీ) లో సభ్యరాజ్యములకు 
అన్నింటికి (పాతినిధ్యము కలదు. రెండేండ్లకు 
ఒకసారి ఈ మహాసభ నమావేశమై బడ్డటును 
ఆమోదించి, సామాన్య కార్యకమ విధానమును 
నిర్ణయించును 


కాడ్యవర్గము (కౌన్సిల్‌) అంతటంతట సమా 
వేశమై వ్యవస్థా కార్యక లాపముల నిర్వహణతీరును, 
నిర్ణయించును, ఆసెంబ్రీ చర్చించదగు విషయము 
లకు పాతిపదిక రూపములను ఈ కార్యవర్గము 
రూపొందింపజేయును. ఇందలి నభ్యసంఖ్య 158. 
ఇందులో అంతర్జాతీయ నౌకాయానమున ఎకువ 
నౌకలను వినియోగించు రాజ్యములకు 6 స్థానము 
లును, సముద వాణిజ్యమున పత్యేక [పతిపత్తి 
కలిగినవారికి 6 స్థానములును, పె ఉభయవర్గము 
లకు చెందనివారికి 6 స్థాన ములును చెందునటుల 
ఈ నభ్యులను మహాసభ ఎన్నుకొనును. సంవత్సర 
మునకు రెండుసార్లు, సామాన్యముగ, ఈ కార్య 
వర్గము సమావేశ మగును; అయినను అవనరమగు 
నెడల అంతకన్న తరచుగను సమావేశములను 
జరుపును. 


సాగరిక భదతాసమితి (Maritime Safety 
Committee) లోని సభ్యసంఖ్య 16. సాగరిక 
యాన భ|దతా విషయమున (పత్యేక (శద్దగల 
రాజ్యముల పతినిధులనుండి, ఈ 16 స్థానములకు 
సభ్యులను మహాసభ ఎన్నుకొనును. ఈ స్థానము 
లలో సగము, ఎక్కువ నౌకా సంఖ్యగల 8 రాజ్య 
ములకు దక్కునటులను, తక్కినవి (పాంతీయ 
రీతిలో వివిధ [పాంతములకు అలభించునటులను 
ఎన్నికలో శద్ధవహింపబడును. నొకాయానమునకు 


ర్‌ [పపంచ రాజ్య సర్వస్వము 


సంబందించిన వివిధ సాంకేతిక విషయములను ఈ 
సమితి పర్యవేక్షించును. 


వ్యవస్థయొక దెనందిన పరిపాలనా వ్యవహార 
ములను నిర్వ ర్తించుటకు ఒక సెక్రటరీ = జనరల్‌ 


నరా లతానుకల. సజనకకుధారాబనానతిఅపుకు. 


ఆధ్వర్యవమున సచివాలయము కలదు. దిని [ప్రధాన 
కార్యాలయము లండన్‌లో ఉన్నది. 


29. ప్రపంచ వాతావరణ శాస్త్రీయ వ్వవస్థ (౪ M0) 


వాతావరణమున రాగల మార్పులను, థా న్రీయ 
పద్ధతిలో, తొలుతనే గుర్తించి వానినిగురించి 
ముందుగనే మానవులకు తెలియజేసి హెచ్చరించి, 
తగు సలహాలను ఇచ్చుటయే వాతావరణ శాస్త్రము 
(మీటియరాలజీ) వలన చేకూరు (ప్రత్యక్ష [ప్రయోజన 
యని చెప్పవచ్చును. - నావికులకు, వ్యవసాయికు 
లకు. ఇంకను తక్కిన కొన్ని వర్షముల వారికి ఇట్టి 
ఫౌచ్చరికలవలన ఎక్కువ |పయోజనము కలుగ 
గలదనుట నిర్వివాదాంళము. అయినను ఇటుల 
రాబోవు మార్పులను కచ్చితముగ సూచించుటకు 
తగినంత శాస్త్రీయ సంపత్తి వాతావరణ శాస్త్రము 
నకు ఇప్పటికి చేకూరలేదు అందువలన వర్ష 
పాతము, తుపాను మొదలగువానినిగురించి ఆ శాస్త్ర 
జ్ఞాలు ముందుగ తెలియజేయు సూచనలు కొన్ని 
యదార్థ ములు కాకుండుటయు జరుగుచున్నది. ఈ 
లోపమును నివారించుటకు ఆ శాస్త్రమున ఇంకెంతో 
పరిశోధన జరుగవలసియున్నది. బాతావరణమును 
వీ కా స్ర్రజ్ఞుడును కృ[తిమముగ పరిశోధనశాలలో 
సృజించ లేడు; కావున [పపంచ వాతావరజమున 
అన్ని [పాంతములందును పరిశోధన సాగునపుడే 
ఆ శాస్త్ర రహస్యములను ఎక్కువగ తెలిసికొన 
వీలగును. నేటి, విజ్ఞానశాస్త్ర వికసనమువలన 
లభించు గణి తములు (కంప్యూటరులు) ను, 
ఠా కెట్టును, కృత్రిమోపష్మగహములును, ఈ విసృత 
(పాంతమున పరిశోధనలను సాగించుటకు ఎక్కువగ 


య 


సాయపడగలవు. ఆట్టి పరిశోధనలను ఏకకాలము 
నందు వివిధ దేశముల కా స్త్రజ్జులు సాగించినపుడు 
మాత్రమే, వాని స్పష్టరూపములను, ఫలితములను 
తెలిసికొన సాధ్యము కాగలదు. 


ఇట్టి పరిశోధనలను సాగించుటకు ఏదో విధ 
ముగ కృషి 182% నుండియు సాగుచున్నను, 
1878 లో [పపంచ వాతాపరణ శాస్త్రీయ వ్యవస్థ 
m 
(World Meteorological Organisation) 
ఏర్పాటుతో దానికి ఒక సువ్యవస్థిత రూపము 
ఏర్పడినది, 1947లో ఐ. రా. న. కుటుంబమున 
ఈ వవసకు సానమయు కల్పింపబడుటతో, [ప్రపంచ 
d గ గ స్ట 
విసృతముగ అన్ని రాజ్యయుల సహకార మును 
దానికి లఖించినది. 
ఈ వ్యవస్థ ఈ దిగువ తెలుపబడిన అవ్యము 
లను కలిగియున్నది. 


1. ఆయా దేశములందు వాతావరణ శాస్త్రము 
నకు సంబంధించిన వివరము లను సరిశీలించుటరును, 
ఆ శాస్త్రమునకు సన్ని హితములగు అచటి భూభౌతిక 
శాస్త్ర విశేషములను కనుగొని తెలియజేయుటకును 
అనువుగ (పపంచ విస్పృతముగ ఒకదానితో ఒకటి 
ముడివడి యుండురీతిగ వాతావరణ పరిశోధన 
శాలలు సంస్థాపింపబడునటుల చూచి, ఆయా వాతా 
వరణశా స్త్ర కేం దముల అభ్యున్న తికిని, పరిపోషణ 
కును కృషిచేయట, 


ల్లీ ఇటీ అలీ 
[ప్రపంచ వాతావరణ శాస్త్రాయ వ్యవస్థ 58 


దీ. వాతావరణములోని మార్పులను గురించిన 
సమాచారము వెనువెంటనే ఒక కేం్యదమునుండి 
తక్కిన 'కే్యదములకు త్వరితగతిలో పంపబడుటకు 
వసతులను ఏర్పరచుట. 


లి. వాతావరణ శాస్త్ర పరికోధనల సందర్భ 
మున శాస్త్రవేత్తలు £ఒకేరీతి [పమాణములను 
వాడుచు, సంఖ్యా వివరములను శాస్త్రీయ పద్ధతిలో 
[పచురింపజేయుట. 


4. వైమానికులకు, నావికులకు, జలసమన్య 
లకు, వ్యవసాయమునకు, తదితర (పజా వ్యవహార 
ములకు వాతావరణశాస్త్ర పరిజ్ఞానము వినియుక్త 
మగునటుల చూచుట. 


5. వాతావరణ శాస్త్రమున అవేక్షణ (రిసర్చి), 
శిక్షణ _ పెంపొందింపజేయటకు [పోత్సాహమును 
కల్పించి, అట్టి అవేక్షణా శిక్షణలందు అంతర్జాతీయ 
స్థాయిలో సమన్వయతను సాధించుట. 


వాతావరణళాస్త్ర పరిశోధనళాలలు కలిగియున్న 
[పతిదేశమును = ఆది స్యతం|తమైనను, ఆస్యతం|త 
మెనను - ఈ వ్యవస్థయందు సభ్యత్వమును పొంద 
వచ్చును. 1970 నాటికి అందలి సభ్య రాజ్య 
సంఖ్య 182. ఇందు భారతదేశ మును నభ్యత్య ము 
కలిగియున్నది. 





ఈ వ్యవస్థయందు 1. [పపంచ వాతావరణ 
శాస్త్రీయ కాంగెస్‌, 2 కార్యవర్గము, లి. సచివాల 
యము అనునవి ముఖ్యాంగములు. 

కాం్యగెస్‌తో సభ్యరా జ్యములకు అన్నింటికిని 
సభ్యత్వముకలదు. నాలుగేండ్లకు ఒకసారి ఇది 
సమావేశమై ఒక అధ్యక్షుని, ముగ్గురు ఉపాధ్యక్షు 
లను ఎన్నుకొని, [పాంతీయ సంఘములను సాంకే 
తిక మండలులను ఏర్పరచి కార్య విధానపు మూల 
సూతములను నిర్ణయించును. ఆయా సభ్యరాజ్యము 
లందలి, వాతావరణళాస్త్ర వరికోధనశాలల డె రెక్ట 
రులే ఈ కాం[గెస్‌న సభ్యులుగ వ్యవహరింపవలె 
ననుట బక నం[పదాయముగ పాటింపబడుచున్నది. 

కార్యవర్గమందలి సభ్యసంఖ్య 24. ఈ సంఖ్యలో 
అధ్యక్షుడు, ముగ్గురు ఉపాధ్యక్షులును, 6 [ప్రాంతీయ 
సంఘముల అధ్యమలును చేరియున్నారు. తక్కిన 
పదునాలుగు స్థానములకు సభ్యులను కాం, గెస్‌ ఎన్ను 
కొనును. ఏడాదికి కనీసము ఒకసారియైనను కార్య 
వర్గము సమావేశమై కాంగెస్‌ విధానములకు అను 
గుణముగ కార్యక్రమములు జరుగునటుల (శద్ధ 
వహించును. 


ఈ వ్యవస్థ యొక్క- సచివాలయము ఒక సెక 
టరీ జనరల్‌ ఆధ్వర్యవమున జెనీవాలో పనిచేయు 
చున్నది. 


ర్‌6ి (ప్రపంచ రాజ్య సర్వస్వము 


క క కున్‌ ఆత్రికనావ్న 
స్స్‌ స్ట బ్‌ ph i వుడ్‌ న వ్రవజ్లక్ష్‌- > 
శ కక 3 శ శ పచ నై ress 


సల స 


Fad 


Wet ౬ 


5 11 
గా A 
శ 3 ళ్‌ / 4 ర ర | భాలిట్టో f dt 
న] య! క * శో | Hawtin Ty RA 5 
త క నా కదప 
ఫు క శి శ శ్రి 4 ల్లో y 


a [1 


స. 


గ [1 మ. 


న tN 
ల్లో 1 సు! 
Wi ss on i | | 
fe ot a న : 
1 £ 
(| ey ' wig | | 
ఖే J a 
శ | ళ్‌ 
గ్గ ఇని + ర్న x Fr 
3 Ys 
keen we bE . న క a న్‌. గ న్‌ 
i Et pe i aE 
bas, ఓ క్‌ ES a! | ia IY iy నే, స త 
లనీ న్‌ 
& ణో 4 
bs pie షై న! గ్‌ wy 
Eri, nh ta జీ et 
సగ ష్‌. Fe న. స shy స శ 
షీ అ ట్లో 


ల టి మ్య 
సః స్‌ ల 1 గ్య జ ళీ షి ళీ స! 
న వ క! 1 a 
a 


On 
స a 


/ ॥ త } గ 
న / హర 
న పతన లే i స [లే Sa నే గ న mr కః లే ర్ట న 
క్ష శె న. ig న్‌ 1 జ iy గ్త్‌ శ్‌ ల i re ప | | స లే స్ట. స్‌ (| న .. i 
Wi | shied న సళ a Se A ai i న 3 
kt yt 


శ 


భి స యి! 1 | 
by సై టై Wes నీ క్‌. yt] 5 a స 
| Tf: fess fy 8 
Fe WE bs hs a ia a ళీ ల్ల (శ be స సశ? క్‌ గ 
A ae న |] 


‘4 


= గ. ఖీ 
స్‌ | [షు hn! హ్‌ ' 


ee య న “ie 3 
ie, i aii 
న A A 
శ వ GN స క tk Mev OT . 


| న 


య్‌ ఛే (1 i న 
i 
ul 


a ta యః ot 





1. అంగోలా 


ముఖ్యనగరము ; లువాండా; నాణము : 
ఎన్కుడో; 1000 ఎస్టుడోలు లేదా ఒక కోంటో = 
రు. 260.75 కొలతూకములు : మెటిక్‌ 
విధానపువి; కొలగణన : సా. ] గం. కా భారత 
దేశమున సా. 5 గం. శి0ని. 

1. ఉనికి మొ. : ఆ/ఫీకా ఖండపు పశ్చిమ 
తీరమునఉన్న ఈ దేశమునకు ఉత్తరమున కాంగో 
(జయిరే) నదియు, ఉత్తరమునను తూర్పునను 
జయిరేదేశము, తూర్పున జూంబియా, దక్షిణమున 


| ఊర్హంంటక్‌ 


నమత 


వలు మౌటి 9 


టన 





నమీబియా సరిహద్దులందున్న వి. ఈ దేశముననే 
రాజకీయముగ అంతర్భాగ ముగ పరిగణింపబడు 
చున్న 'కేండిడా” అను (ప్రదేశమును, జయిరేదేశపు 
చీలిక, ఈ దేశమునుండి |పాదేశికముగ వేరుచేయు 
చున్నది. కేండిడాతోకలసి మొత్తపు దేశ వైశా 
ల్యము 12,46,700 చ.కిమీ. ఉత్తరదేశపు 
మిట్టభూముల ఎత్తు 910మీ. నుండి 1,520 మీ. 
వరకు మారుచుండును. దక్షిణపు పీఠభూమి ఎత్తు 
1,220 మీ. నుండి 2,180 మీ. వరకు మారు 


చుండును. నదులు అనేకములు ఉన్నవి; కానీ 
వానిలో ఏదియ నౌకాయానమునకు ఉపకరించదు. 


Pa శీతోష్ణస్థితి మొ. : వీఠభూమియందు సమ 
శీతోష్ట పరిస్థితియు, తక్కిన (పాంతములందు ఉష్ట 
మండల పరిస్థితియు కాననగును; నవంబరునుండి 
ఏపిల్‌ వరకు వానలు కురియును. 


తి జనసంఖ్య మొ. : 1970 సంవత్సరపు 
లెక్కల (పకారము జనసంఖ్య 56,78,046; ఇందు 
దాదాపు శి లక్షలమంది శ్వేతజుతీయులు, తకి్య-న 
వారు నీగో జాతీయులు. జనసాందత చ. కి, మీ.కు 
4. నగరములలో లువాండా (జ. సం. 2,24 540), 
నోవాలిస్‌బోవా (70,629), బెంగ్వేలా (40, 282), 
లోబితో (50.424) వేర్కొనదగినవి. దేశమున 
వివిధ ఆ|ఫీకన భాషలు వాడుకయందున్నను 
పోర్చుగీజు భాషయే ఆధికారభాషగ వాడుకయం 
దున్నది. 


4. సమాచార సా. :; ఇబిల్‌ ద్వారా తూర్పు, 
పశ్చిమ, దక్షిణ ఆ(ఫికా తంతివారా మండలముతో 
ఈ దేశమునకు సంబంధము కలదు. 1,808 కి.మీ. 
పొడవున తంతి సౌకర్యమును, 65 టెలిఫోను 
సేషనులును, 1556 తంతి కార్యాలయములును, లె! 
వైర్‌లెస్‌ కెందములును కలవు (1971). 


5. యాన సొ. : దేశపు రోడ్డ నిడివి 72,828 
కిమీ; రైలు మార్గముల మొత్తపు నిడివి 8,260 
కిమీ. దేశమున బెంగ్వేలా దగ్గర బయలుదేరిన 
రైలుమార్లము జయినే, రొడీసియా, జాంబియాల 
ద్వారా మొశాంబిక్‌లోని వీరా నగరమును చేరు 
చున్నది. అట్లాంటిక్‌ తీఠమందలి లోబితో, 
మోజమీడిస్‌ నగ రములవద్ద రేవు 


లువాండా, 


న్‌రీ [ప్రపంచ రాజ్య సర్వస్వము 


సౌకర్యములు కలవు. దేశమునందలి వివిధ 
[ప్రముఖ కెం దములను కలుపు విమానయాన 
సౌకర్యము కలదు. లువాండాలోని విమాన్నాళ 
యమునుండి విదేశ |ప్రయాణమునకు వసతులు 
కలవు. 


6. చరిత: భారతదేశమునకు సము[ద 
మార్గమును అన్వేషించు కృషి సందర్భమున 
డీ. శ. 1482న కాంగోనదీ ముఖద్యారమున 
కాలిడి, తదనంతరమున అంగోలాదేశపు తీరమును 
పరిశోధించి, ఆటనట స్థావరములను పోర్చుగీజు 
వారు నెలకొల్సిరి. 1575 లో లువాండా నగరము 
నిర్మింప బడెను. బానిస ప్యాపారము మొదలగు 
వానివలన పోర్చుగీజు వారిట మంచి ఆదాయము 
లను పొందిరి. బెర్జిన్‌ కొం| గెస్‌ (1884-85) న, 
పోర్చుగీజువారి ఆధిపత్యము గు ర్రింపబది, అంగో 
లాకు సరిహద్దులును నిర్ణయింపబడినవి. అంతటి 
నుండి పోర్చుగీజు స్నామాజ్యమున అడగియుండిన 
ఈ దేశమునందు ద్వితీయ [ప్రపంచ యుద్ధానంతర 
మున చెలరేగిన స్వాతంత్యా కాంతను అణచుటకు 
పోర్చుగీజు పాలకులు దమననీతిని ఆవలంబించిరి,; 
తత్సలితముగ దేశభక్తు లనేకులు పరిసర న్వతం[త 
ఆఫికన్‌ దేశములలో తలదాచుకొనిరి, ఐ.రా.స.యు 
పోర్చుగీజు చర్యను నిరసించినది (1962). కడకు 
పోర్చుగల్‌ దేశమున నియంతృ |పభుత్యము అంత 
రించి [ప్రగతిశీలక (పభుత్వము ఏర్పడిన తరువాత, 
ఆ (ప్రభుత్వము, వలస రాజ్యములకు స్యతం తతను 
కల్పించు విధానమును అవలంబించి అందు, 
అంగోలాకు సంబంధించినంతవరకు, తొలుతటి 
మెట్టుగ స్వయం పరిపాలనను పవేశ పెట్టి, దేశ 
నాయకులతో చర్చలను జరిపి, 1975, నవంబరు 
11 నకు స్వ్యాతంత్యమును కల్గించుటకు అంగీక 
రించినది (సె'పైంబరు, 1974). స్వాతం త్యము 
ఇటుల కనుచూపుమేరలో ఉండగ అంగోలా 


యందలి మూడు రాజకీయ పక్షములు అధికారా 
స క్తితో పోరాటమునకు దిగినవి;ి తత్సలితముగ 
వందలకొలదిగ దేశీయులు మరణించిరి. కడకు 
దేశమున |పజలకు అందరకు (పాతినిధ్యము 
వహించగల రాజకీయ పక్షము ఏదియు కన్పట్ట 
నందున పోర్చుగీజు వలస పాలకులు అధికారమును 
ఏకపక్షముగ త్యజించి దేశమును వదలిపోయిరి 
(నవంబరు tlh; 1975). అంతట ఆంగోలా విమో 
చక [ప్రజోద్యమము (MPLA) ఆనబడునది దేళ 
మున అధికారటును [గహపించినటుల [పకటించినను 
తక్కిన రాజకీయ పక్షములు దీనిని గు రించనందు 
వలన అంతస్సం[గ్రామము చెలరేగినది. ఈ పజో 
ద్యమ పక్ష |పభుత్యమును సోవియట్‌ వర్గమునకు 
చెందిన రాజ్యములును, కొన్ని తదితర యూరపీయ 
రాజ్యములును దాదాపు 22 ఆఫికన్‌ రాజ్యములును 
గుర్తించి సాయము చేయుచున్నవి. కాని తక్కిన 
పక్షముల [పభుత్వమును జయిరే మొదలగు దాదాపు 
22 తదితర ఆఫికన్‌ రాజ్యములును, యు. సై ; 
దశ్న్షిణ ఆ|ఫకా మొదలగు కొన్ని రాజ్యములును 
గుర్తించి దానికి సాయపడుచున్నవి. ఈ విధముగ 
అంగోలా రాజ్యము అగరాజ్యముల వై మనస్యము 
లకు గురియై ఈనాడు (1976, జనవరి) సువ్యవస్థిత 
(ప్రభుత్వమునకు నోచుకొనకున్నది. 


7. పరిపాలన : దేశము పరిపాలనా, సౌలభ్య 
మునతశై 18  మండలములుగ విభక్తమై 
ఉన్నది కాని _ప్రస్తుతమున సువ్యవస్థితపాలన 
ఎచటనులేదు. 


8. దేశరక్షణ : అంతస్పం[గ్రామమువలన 
ఈ దేశము కల్టోలిత మగుచున్నందువలన దేశ 
రక్షణను గురించిన వివరములు ఏవియు 
తెలియవు, 


9. అంతర్జాతీయ నేం. : సార్యదేశీయ పరి 
గణన పొందిన [ప్రభుత్వము లేనందున లెక్కింప 


అప్పర్‌ వోల్డా 59 


దగిన అంతర్జాతీయ సంబంధములు ఎట్టివియు 
ఏర్పడలేదు. 


10. ఆర్థిక రంగము : వ్యవసాయము, 
మత్స్య పరిశ్రమ, ఖనిజ పరిశ్రమ దేశ [ప్రజలకు 
జీవనాధారములు. _వ్యవసాయమువలన ఉత్పత్తి 
యగు ఆహార పదార్థములు చాలవరకు దేశ [పజ 
లకు మాతమే సరిపోవుచున్నవి. ముడి ఇనుము 
విరివిగ దొరకును. వెటోలుకూడ 1967 మొద 
లుగ ఉత్పత్తి అగుచున్నది. ఎగుమతులలో కాఫీ, 
పత్తి, మొక్కజొన్న, వ జములు, కలబందనార, 
చేపలు, కలప, ముడిఇనుము, సరత కొబ్బరి 
నూనె, చక్కెర పేర్కొనదగినవి, యంతసామ[గి 
మొదలగునవి దిగుమతి ఆగుచున్నవి. ఎగుమతుల 
విలువ 1218.7 కోట్ట కోంటోలు; దిగుమతుల 
విలువ 1212. కోట్ట కోంటోలు (1971). విద్యు 


దుత్పత్తి 45.7 కోట్ట కివా. బడ్జెటరీ వ్యయము 
1,02,90,089 కోంటోలు (1970). 


11. సాంఘిక రంగము: దేశమునందలి 
4,651 |పయిమరీ పాఠశాలలలో 4,40,985 
మంది; 101 నెకండరీ సన్నాహక పాఠకాలలలో 
౨9, 26కి మంది; 58 నెకండరీ పాఠశాలలలో 
18,911 మంది; 60 వృత్తి పాఠశాలలలో 12,620 
మంది; 5 ఉన్నత పాఠశాలలలో ౨2,812 మంది 
విద్యార్థులు కలరు (1970-71). దేశమున ఒక 
విశ్వవిద్యాలయమును, ఆరు మ్యూజియములును, 
పది లై బరీలును కలవు. దేశమున వై ద్యసంఖ్య 
450. 165 ఆసుష్మతులును తదితర వైద్య వసతు 
లును పనిచేయుచున్నవి; వీనియందలళి శయ్యా 
సంఖ్య 12,786 (1967). 


ని అప్పర్‌ వోల్టా 


ముఖ్యనగరము : అవగాడవుగౌొ; జెండా : 
నలుపు, తెలుపు, ఎరుపు అడ్డ చారలు ఎగువనుండి 
దిగువకు కలది; జాతీయ గీతము: పియరీ 





(మా పూర్వికుల గర్వకారణమైన 
వోల్టా క 0; నాణెము : (ఫాంకు (సి. అము ఏ, 
వినిమయపు రేటు అనిశ్చితము; సాధారణముగ 
100 సి. ఎఫ్‌. ఎ. [ఫాంకులు = రు. 2.60; కొల 
తూకములు : మె[టిక్‌ విధానపువి. కాలగణన : 
మ, 12 గం. = భారతదేశమున సా, 5-80 ని, 


1. ఉనికి మొ.: పశ్చిమ ఆఫీకాలో భూపరి 
వృతమై 980.16 ఊ. అక్షాంశ రేఖల 
మధ్యను, 2” _ ౯ పశ్చిమ తులారేఖల మధ్యను 
వి స్తరించి ఉన్న ఈ దేశమునకు ఉ త్రర, పశ్చిమము 
లందు మాలీ, తూర్పున నైగర్‌ గణరాజ్యము, 
దక్షిణమున దహోమీ, టోగో, ఘానా, ఐవరీకోస్టు 
దేశములు సరిహద్దులందున్న వి, దేశ వైశాల్యము 
2,74,200 చ, కిమీ. ఉత్తరమునుండి దక్షిణము 


గ్రీగ్రీ [ప్రపంచ రాజ్య సర్వ స్వము 


నకు వాలుగానున్న భూతలముకల ఈ దేశమున 
వోల్దానదియొక్క_ మూడు కాఖలును, దాని ఉపనది 
యగు సౌరోనడియు | పవహించుచున్నవి. ఈ నదుల 
లోయలే ఈ దేశమును ఆవరించినవని చెప్ప 
వచ్చును వానకాలమున మ్మాతమె ఈ నదులలో 
సీరుండును. భూసార రిత్యా సెదవడిన భూమిగ 
లెక్కి-ంపదగినది ఈ దేశము. 


శి, శీతోష్టస్లితి మొ. : ఉత్తరమున ఉష్టోోగత 
చాల ఎక్కువ. ఆ |పాంతమునడిన్న ముఖ్య 
నగరమున సరాసరి ఉష్ణో గత 106°ఫా. “హర్మ 
తాన్‌’ అను ఎడారి గాలివలన ఉష్ణో గత ఇంకను 
పెచ్చు పెరుగుచుండును, దక్షిణ [ప్రాంతమున 
ఉష్ణోగత కొంత తక్కువ. దేశమున సాలుసకిన 
సరాసరి వర్షపాతము 72 సెం. మీ. నుండి 120 
సెం. మీ. వరకు |పాంతములను అనుసరించి 
మారుచున్నది. చిట్టడవులును, పచ్చిగడ్డి మెదాన 
ములును విరివిగ కనబడును. అటనట కన్సట్టు 
దట్టపు అడవులలో ఏనుగు, కారుదున్న, నీటి 
గుురము మొదలగు పెద్దజంతువులు కొన్ని కలవు, 
లెళ్టును, కోతులును, నదులలో మొసళ్టును సర్వ 
సాధారణపు జంతువులు, 


లీ, జనసంఖ్య మొ. : అంచనాలను అనుసరించి 
జనసంఖ్య 52.1 లక్షలు (1970). దేశపు నగర 
ములలో అవగాడవుగా 'జ సం, 1,24,779); 
బోబో డవలస్ఫో (1,02,059) అనునవి పేర్కొన 
దగినవి. “మాన్‌డింగో అను ఆఫికన్‌ జాతి 
(ప్రజలు దేశమున విరివిగ కలరు; వీరియందును 
'మోసీ” అను ఉపజాతివారు వ్యవసాయమే ముఖ్య 
వృత్తిగ, మధ్యదేశమున వసించుచున్నారు. వీరికి 
ఓక విధమగు ఆంతరంగిక స్వయంపాలనా (పతి 
పత్తి కలదు. దేశమున వివిధ ఆఫికన్‌ భాషలు 
[పచారమున ఉన్నవి; అందువలన | ఫెంచిభాషయే 
అనుసంధాన, బోధనా, వ్యావహారిక భాషగ ఆమో 


దితమెనది. [ప్రజలలో దాదావు 12 లక్షలమంది 
ముస్టిములు, రెండు లక్షలమంది క్రైస్తవులు కలరు. 
తక్కిన వారందరు |పాబీన సంప్రదాయ మతాను 
యాయులు. 


4&4 సమాచార సా.: దేశమున 40 పోస్టా 
ఫీసులును, 80 తంతి - టెలిఫోన్‌ ఆవీనులును పని 
చేయుచున్నవి. పారిస్‌నకును, సన్నిహిత ఆఫ్రికన్‌ 
దేశములకును రేడియో _ టెలిఫోను సౌకర్యము 
ఇటనుండి కలదు. దేశపు [ప్రముఖ నగరములు 
రెండింట రేడియో [పసార కేందములు రెండు 
పనిచేయుచున్న వి. 


యానసౌకర్యము విరివిగ కలదు. ద్ర 
నిడివి 17,000 కిమీ. ఐవరీకోస్ట్‌ దేశములోని 
అబిశాన్‌నుండి నై గర్‌ దేశమ లోనికి పోవు రైలు 
మార్గము, ఈ దేశమున 505 కిమీ. చూరము 
వ్యాపించియున్నది. దేశపు |పముఖ నగరములు 
ఈ రైలుమార్గము (పక్కనె ఉన్నవి. దేశమున 
నిర విమాన శ్నేత్రములు (యెర్‌ ఫీల్టుబు) కలవు. 
వీనివలన దేశపు నగరముల మధ్యనేగార విదేశము 
లతోకూడ [ప్రయాణ సౌకర్యము లభించుచున్న ది. 


6. చరిత : 15వ శతాబ్దికి పూర్వపు ఈ దేశ 
చరిత అంతయు “మోసి” జాతి చరితయ అని 
చెప్పవచ్చును. 11 వ శతాబ్దిలో ఇటచేరిన ఈ జాతి 
వివీధ రా జ్యములను స్థాపించి విదేశీయుల, ముస్తి 
ముల దందయాతలను ఎదుర్కొని స్వాతంత్య 
మును రక్షించుకొని 15వ శతాబ్దిలో శీ ఆతను 
పొందినను ఎటులో 19 వ శతాబ్దివరకు నిలువ 
గలిగినది. అంతట వారీ అంతఃక ల్లోలములను 
అవకాశ ముగ [గహించి, (ఫెంచివారు ఈ [ప్రాంత 
మును ఆ కమించి (1896) తమ విశాల ఆఫీకన్‌ 
సామాజ్యమున అంతర్భాగముగ చేసికొనిరి అయి 
నను “మోసీ జాతివారికికల ఆంతరంగిక స్యపరి 


అప్పర్‌ వోల్టా 61 


పాలనా |పతిపత్తిని [(ఫెంచివారు ఆదరించిరి. 
ద్వితీయ (పపంచ యుద్ధానంతర మున, మోసీ జాతి 
పలుకుబడి లో పూర్వముండిన ఈ |పాంతమును, 
అప్పర్‌ వోల్టా అనుపేర ఒక (పత్యేక వలన దేశ 
ముగ |ఛెంచివారు రూపొందించి, [క్రమముగ రాజ 
కీయ స్వాతం[త్యమును కలుగజేసిరి (1960). 


7. పరిపాలన : 1960లో ఒక [ప్రజాస్వామిక 
గణరాజ్య విధానము [పజామోదితమై అమలులోనికి 
వచ్చినను, సైనిక సహాయమున 1966లో అధి 
కారమును |గహించిన లామిజానా సేనాని జాతీయ 
శాసనసభను రద్దుచేసి, రాజ్యా౭గ విధానమును 
అమలులో లేకుండ నిలిపియుంచెను. [పస్తుతమున 
రాజకీయ పక్షములు ఏవియ పనిచేయుటలేదు. 
దేశమున ల్‌ డిపార్టుమెంటులును, 6 కమ్యూనులును 
కలవు. అందలి | పజ్నాపతినిధుల సలహాతో ఆయా 
[పాంతములును [పభుత్య్వోద్యోగులు పాలించు 
చున్నారు. మతమునకు సంబంధించిన విషయము 
లలోతప్ప, తక్కిన అన్ని వ్యవహారములందును 
_ఖెంచి న్యాయశాస్త్ర మే అనుసరింపబడుచున్న ది, 

ర దేశరక్షణ : ఒక పదాతిదళము, ఒక వేగు 
దళము, ఒక వేర్మాటూపుదళము కలవు వీని 
యందలి మొ తపు సైనిక సంఖ్య 1,750. 


9. అంతర్జాతీయ సం. వ: 1960 మొదలుగ 
ఐ. రా. స. లోను, తదనుబంధ సంస్థలు 'పెక్కి.ం 
టను, పశ్చిమాఫికా శుల్క- సమ్మెశనమునను ఈ 
దేశము సభ్యత్వము కలిగి ఉన్నది. 

10. ఆర్థిక రంగము : పశుపోషణయే దేశపు 
ఆర్థిక వ్యవస్థకు ముఖ్యాధారము. ఎనుము జాతి, 
ఆవుజాతి, గొొరెజాతి, గాడిదలు, ఒంటెలు కలని 
మొత్తముమీద 65 లక్షలు కలవని అంచనా; 


నలా. 


ఆహార ధాన్యములగు జొన్నలు మొ. వానిక్రై దేశము 
కొంతవరకు విదేశములవై ఆధారపడియున్నది. 
ఎగుమతులలో సజీవ పశువులు, చర్మములు, (పత్తి, 
వేరు సెనగపప్పు, చేపలు ముఖ్యములు. మొత్తపు 
ఎగుమతుల విలువ 529 కోట్ట [ఫాంకులు; దిగు 
మతుల విలువ 1,012 కోట్ల ఫాంకులు, (ఫాన్స్‌ 
మొదలగు కొన్ని దేశముల సాయమున చెల్లింపుల 
లోటు పూరింపబడుచున్నది. దేశమున సాలీనా 
విద్యుదుత్పత్తి 2.268 కోట్ల కి, వా. (1968). 
బడ్జెటరీ వ్యయము 975.7 క్‌ [ఫాంకులు 
(1970). 


1i. సాంఘిక రంగము: పల్టెపట్టులందు 
సరియైన గృహవసతి కన్పట్టదు. దేశమున అక్ష 
రాస్యత 10% మామే. దేశమునగల 587 |పాథ 
మిక పాఠకాలలలో 97,929 మంది, 8! సెకండరీ 
పాఠశాలలలో 7,614 మంది, 10 సాంకేతిక పాఠ 
శాలలలో 1,854 మంది విద్యార్థులు పఠించు 
చున్నారు. ముఖ్యనగరమున ఒక (ప్రముఖ |గంథాల 
యమును, మ్యూజియమును కలవు. [ప్రభుత్వము 
(పచురించు దినపతిక ఒకటి మ్మాతమే దేశమున 
పచారమున ఉన్నది. దేశమున వైద్యసంఖ్య 68 
(74,820 మందికి ఒక వైద్యుడు). ఆవగాడవుగొ 
లోని ఆనుప|తి పశ్చిమాసియాలోని అట్టి వానిలో 
(పముఖము. ఇదిగాక పజల ఆరోగ్య రక్షణకై 
80 ఆరోగ్య కేందములును, 70 పసూతి శాల 
లును, 25 డిస్పెన్సరిలును బోటో డవలస్సో నగ 
రమున ఒక ఆనుప|తియు కృషిచేయుచున్నవి. 


12. యాతా సొ. : వేటకు అనువగు పదేశ 
ములు ఉన్నను, కొలదిగ మాతమే విదేశ యాతి 
కులు దేశమును దర్శించుచున్నారు. 


ల అఫార్స్‌ - ఇస్సాన్‌ పంతము 


(ఆఫ్రికాలోని (ఫెంచి వలస రాజ్యము) 


ముఖ్యనగరము : జిబూతీ; నొకౌము : జిబూతీ 
[ఫాంక్‌; 100 బి. |ఫాంకులు జారు, లె-50; కొల 
తూకములు : మెటిక్‌ విధానపువి. కాలగణన: 
సా, 8గం. = భారతదేశమున సా. 5 గం. 80ని. 


1. ఉనికి మొ.: ఉత్తర - ఆఫికా పశ్చిమ 
తీరమున, సోమాలీ ద్వీపకల్పవు ఉ త్రర భాగమున 
ఉన్న ఈ [ప్రాంతమునకు తూర్పున ఎర సము[ద 
మును, ఆగ్నేయమున సోమాలియా, తక్కిన దిశ 
లందు ఇతియో పియా సరిహద్దులందు ఉన్నవి. దేశ 
వె శాల్యము 28,000 చ. కిమీ. దేశమున ఆత్యధిక 
భాగము ఎడారి భూమి. జనావాసములు తీర 
[పాంత మున మాత మే కలవు. 


2 సీతోష్ట్షనస్థితి మొ : ఇచట శీతోష్టస్థితి 
దాదాపుగ సోమాలియాలోని పరిస్థితినే అనుకరించు 
చున్నది; ఎడారి [పాంతమున ఎండ వేడిమి 
ఎక్కువ; గాలిలో చెమ్మదనము తక్కువ. 


త్‌. జననంఖ్య 'మొ.: 1968 అంచనాను 
అనుసరించి జనసంఖ్య 1,25,000. అయినను 
జనులలో పలునురు విదేశములకు తరుచుగ జీవనో 
పాధికై పోవుటవలన, జనసంఖ్య విపరీతపు 
హెచ్చుతగ్గులకు లోనగుచున్నది. ముఖ్యనగరమగు 
జిబూతీలోని జనసంఖ్య దాదాపు 6£,000. దేశపు 
[ప్రజానీకమున (యూరపియనుల సంఖ్య దాదాపు 
10,200. |పజలలో మూడవవంతు ఆరబ్బుల 
సంతతివారు; వీరు సాధారణముగ వ్యవసాయము 
వలన జీవించుచున్నారు. తక్కిన ఆఫికన్‌లలో 
దనాకిల్‌, ఇస్సాసోమాలీ అను తెగలవారు ఆత్యధిక 
సంఖ్యాకులు. ఏరందరును గొడ్జెల కాపరులగు 
[దిమ్మరులు. ఆ(ఫికన్‌, అరబ్బు శాతుల _పజలు 


అందరును ముస్రిములు అరబ్బీ, అఫార్‌ , సోమాలీ, 
(ఇంచి భాషలు మాతృభాషల. గ ఆయా వర్గము 
లందు _పచారమునఉన్నను, _ఫెంచియే సాధికార 
భాషగ పరిగణనను పొందినది. 

4. సమాచార సా. : జిబూతీలోను, తత్పరి 
సరములందును తంతి తపాలా సౌకర్యములు 
కలవు. టెలిఫోనుల సంఖ్య 2,గి52 (1971). 
జిబూతీలో ఒక రేడియో పసార కేందము పని 
చేయుచున్నది. 


ర. యాన సొ. : దేశమున 880 కిమీ నిడివి 
కల రోడ్డు కలవు. ఇవి ఆన్నియు ఉత్తమ _కేణికి 
చెందినవి. ఇవిగాక కచ్చారోడ్డు 1280 కిమీ. 
పొడవున కలవు. ణఇతియోపి మాలోని అడ్జిస్‌ 
అబావబాను బిబూతీతో రలుపుచు ఒక రైలుమార్గము 
కలదు. ఇది ఈ దేశమున ౪6 3మీ. పయనించు 
చున్నది. 1949 లో ఈపాంతసు స్వేచ్చా 
వ్యాపార [పాంతముగ (పరకటింపబడినప్పటి 
నుండియు, జిబూతీకి, ఆంతర్జాతీయ గౌకాశ్రయ 
ముగ, (పతిష్ట కలిగినది. తూర్పు పశ్చిమ దేశ 
ముల వ్యాపార మార్గముల కూడలిలో, ఎర సము 
దపు ముఖద్వారమున ఉండుటవలన డజిబూతీ 
యందలి ఆంతర్జాతీయ విమానా శంపమునుండి 
యూరపు, తూర్పు ఆఫికొ, పశ్చిమ ఆనియా, 
ఇండియాలరు విమానయాన సౌకర్యము కలదు, 


6. చరిత: ఈ దేశపు _పాచీన చరితను 
గురించిన వివరములు ఏవియ అంతగ తెలియ 
వచ్చుటలేదు. ఈ ప్రాంతమున 19వ శతాబ్దిలో 
దనాకిల్‌ తెగల నాయకులు పలు నుండలములందు 
అధికారమును వప్లాంచి నామ మాత్రముగ ఇత్తి 


అఫార్స్‌ - ఇస్సాస్‌ పాంతము 68 


యోపియాదేశవ పాలకుని ఆధిపత్యమును అంగీక 
రించియుండిరి కాని ఫెంచివారు 1862లో ఈ 
తెగల నాయకులతో ఒడంబడికలను కుదుర్చుకొని, 
అట రాజకీయాధికారమును నెలకొల్పి, |కమకమ 
ముగ దానిని ధృఢతరము చేసికొనిరి. 1869 లో 
సూయెజ్‌ కాలువ తెరువబడిన తదుపరి, ( ఫెంచి 
కంపెనీలు ఇటచేరి, వ్యాపార రీత్యా జిబూతీకి 
(ప్రముఖ స్థానమును కల్పించినవి. 1946 లో దీనిని 
(ఖంచి దేశపు సము[దోత్తర మండలముగ [పక 
టించుట జరిగినది; 1956 లో ఆంతరంగిక స్వపరి 
పాలనము కల్పింపపడినది. 1967 లో జరిగిన 
జనాభ్మిపాయ సేకరణమున, _ ఫాన్సుతో చేరి 
యుండుటకు, [(పజలు తమ అంగీకారమును 
తెలిపిరి 


7. పరిపాలన: దేశమున పరిపాలనకు 
బాధ్యత వహించు ఒక |పతినిధిసభ కలదు; ఇందలి 
సభ్యసంఖ్య 89, వీరిని (పజలు ఎన్నుకొనెదరు. 
ఈ |వతినిధులు తమలోనుండి ఎన్నుకొనిన 8 
మంది సభ్యులు పరిపాలక సంఘముగ వ్యవహరించి 
పరిపాలనను నిర్యహింతురు. పారిస్‌లోని |ఫెంచి 
జాతీయ సభకు, ఒక |పతినిధిని ఈ |ప్రతినిధిసభ 
ఎన్ను కొనుచున్నది. దేశమున నాలుగు రాజకీయ 
పక్షములు కలవు. 


8. దేశరక్షణ: దేశపు రక్షణ భారము 
(ఫాన్సు దేశముమైన కలదు; (ఫెంచి [ప్రభుత్వము 
ఈ దేశమున 2 రెజిమెంటులును, ఒక యాం తిక 
పటాలమును కలిగి 4,400 యోధులుకల పదాతి 


దళమును, 150 మంది నావిక యోధులును కొలది. 


నౌకలును కల నావిక డళమును, రీ50 మంది 
యోధులుకల వాయు సేనను నిలివియున్నది. 


9. అంతర్జాతీయ సం. : దేశపు ఆంతర్జాతీయ 
వ్యవహారములు అన్నియు | ఫెంచి [ప్రభుత్వము 
ద్వారానే నిర్వహింపబడుచున్న వి. 

10. ఆర్థిక రంగము: కూరగాయలును, 
ఖ ర్టూరములును దేశమున ముఖ్యములగు పంటలు. 
దేశమున సహాజపు వనరులు చాల తక్కువ. కొన్ని 
[పాంతములందు పశుపోషణయి, తీర్మపాంతమున 
చేపల పర్మిశమయు జీవికకు ఉపకరించుచున్నవి. 
జిబూతీ పరిసరములలో కొన్ని పరిశ్రమలు కలవు. 
జిబూతీరేవు, నానా దేశముల వస్తువులకు వినిమయ 
స్థానముగ ఉపకరించుటవలననే ఎగుమతి దిగుమతి 
వ్యాపారమున చాలభాగము సాగుచున్నది. దేశపు 
ఎగుమతుల విలువ 61.7 కోట్ట (ఫాం; దిగుమతుల 
విలువ 819.5 కోట్ల ఫాం. (1968). దేశపు 
సాలుసరి బడ్జెటరీ వ్యయము 248.7 కోట్ల (ఫాం. 


11. సాంఘిక రంగము : దేశమున (పభుత్వ 
మును, |పయివేటు సంస్థలును నిర్వహించు 174 
(ప్రయిమరీ పాఠశాలలలో 6,422 మంది విద్యార్థు 
లును, ఉన్నత పాఠశాలలలో 1,475 మంది 
విద్యార్థులును కలరు (1970-71). జిబూతీలో 
891 శయ్యాసంఖ్యక ల 2 ఆసుషతులును, 7 
డిస్పెన్సరీలును కలవు. తక్కిన [పాంతములలో 
140 శయ్యలుకల 4 డి స్పెన్సరిలును, 5 వైద్య 
సహాయక సంస్థలును కలవు. సంచార జాతులవారి 
సౌకర్యార్థమై ఒక సంచారక వై ద్యసంస్థ పనిచేయు 
చున్నది (1971). 


4. ఆల్‌ జీరియా 


(ఆల్‌ - జిజైరియ 


ముఖ్యనగరము : ఆల్‌ జియెర్స్‌ (ఆల్‌జెర్‌); 
జెండా వ; ఆకుపసిమి, తెలుపు రంగుల రెండు 
నిలువు చారల భూమిక వై అరుణవర్ణ పు నెలవంకలో 
కుదురుకొనిన ఆయిదుకొనల ఎరని నక్ష|తము 








WEI Bs Tas rat 
a yes 


rere me pore Pre 7 GY Yor pA టా నో giao? oa RD Matis Ce 
జో 
యం నం. 
EE FRR - 
Fs 




















ల్‌ 





గ కయ 
2 PE Be గ 
గ గ 4 మ way," ల ( ఫశ ప న] 

గాగ సం స్త వయ గ్య యాట 
నే గస లలో? టి టో తల చ చి 
ET ie Ga HE DRE 

డ్డ య గం జే 

య En te bey 

ట్‌ 


సోగ 0 రే 
(్గ. గగ యస Hs forty 
స్స స 
గ గ్‌ ఫ్ర 












శై మ 


మైలు = 1౬093 ము 
టి 106 శరిరం 690 


కలది జాతీయ పతాకము; జాతీయ గీతము: 
కస్సమ్‌... (శపథం చెయుదుము...); నాణెము : 
దీనార్‌ అను పేరుకల అపరివ ర్రసీయపు కాగితపు 
కరెన్సీ (1 దినార్‌ జారు 1.52; చిల్లరగ లి 
దీనారునకు 100 సెంట్టు; 1,2,5,10,20,50, 
సెంటుల నాణెములును, 1,5,10,50,100 500 
దీనార్హ కరెన్సీ నోట్టును చలామణీలో ఉన్నవి; 
కొలతూకములు : మెటిక్‌ విధానపు కొలతూక 
ములే [పామాణికములు; కాలగణన: సా. 2 గం, 
= భారతదేశమున సా. ధ్‌ గం. 80 ని. 






1. ఉనికి మొ. : ఆఫికా ఖండమున, వాయవ్య 
భాగమున, మధ్యధరా సమ్ముద తీరమును ఆశ 
యించి నెలకొనిన ఈ దేశపు వైశాల్యము 28,81, 
741 చ కిమీ. దేశమునకు తూర్పున టునీసియా, 
లిబియా దేశములును; దక్షిణ ఆగ్నే యములందు 
నైగర్‌ దేశమును, నైరుతిన మాలీ, మారిటేనియా 
లును; పశ్చిమమున ఒక కొనన స్పెయిన్‌ పాలిత 
సహారాయును, తక్కిన పశ్చిమ భాగమునను 
వాయమ్యమునను మొరాకో దేశమును; ఉత్తరమున 


టీ ళో 


సరిహడ్దులందున్న వి, 
దేశపు తూర్పు _ పడమర గొరెట్టపు కొలత (12° 
నుండి 8 తూ. తులాలఖఎమభ్యు?, రమారమి 
2,400 కి.మీ; ఉత్తర - దత్నిణముల గరిష్టపు 


కొలత (87° నుండి 1%" ఊఉ. జూంశ రేఖల 


మధ్య) దాదాపు 2,100 &. మీ. 


మధ్యధరా సమువషును 


ఆట్లాసి పర్గ్యత మల రెందు EE దొదాపు 
సమాంతరముగ తూర్పు పడమర వ్యాపించి 
ఈ వేశమును మూడు సహాజ (పాంతులుగ విభ 
జించుచున్న పి, ITE పటు రీరరోంనరు చేరు 
వన ఉన్నది తెల్‌ పర్వత, శకి అనియు, దానికి 
దక్షిణమున ఉన్నది సహారా అట్టా పర్గ్జత ణి 
అనియు వ్యపహ్మృతములు. దేశపు నహట [పొంత 
ములలో ఉత్తరమున నున్నది సముదలిర 
పాంతము; మధ్యనున్నది వీకభూమి; దక్షిణమున 
ఉన్నది సహారా ఎడారిలోని ఒర భాగము. పర్వత 
| శేణులలో అత్మున్నతపు శిఖరపు ఎత్తు 2280 షస 

శి. శీతోష్టస్థితి మొ. : దేశమునందలి సమ్ముద 
తీర పాంతమును, పీఠభూమియు సమశీతోష్ట 
మండలమునకు చెందినవి. అచటి శీతోష్ణ పరిస్థితి 
చాలవరకు తక్కిన మధ్యధరా (పాంతపు దేశము 


ఆల్‌ జీరియా 65 


లందు ఉన్నటులే ఉండును. అందును సముద 
తీరృపాంతమున శీతర్తువున క50°__ 54° ఫా, 
మధ్యను, (గీష్మర్తువున 75° _ 79° ఫా. మధ్యను 
తాపమానము [పవ ర్రించుచుండును పీఠభూమి 
యందు, చలికాలమున 89° _. 4కి? ఫా. వరకును, 
ఎండకాలమున 79° _ 85 ఫా. వరకును తాప 
మానము మారుచుండును; దక్షిణ |పాంతము 
ఎడారియగుటవలన అచటి తాపమానమున మార్పు 
లలో వె వరీత్యము ఎక్కువ; అచట కీతకాలమున 
తాపమానము 14° ఫా, వరకును పడిపోయి, ఎండ 
కాలమున 128° ఫా, వరకును, కొన్ని సమయము 
లందు ఇంకను పైకిని, పోవును. దేశమున సమ్ముద 
తీరపాంతమున మ్యాతమే విస్తారమగు వర్షపాతము 
కలదు. అచటి సాలుసరి వర్షపాతము తీ7 నుండి 
68 సెం. మీ. వరకు మారుచుండును. తక్కిన 
[పాంతములందు వర్షపాతము చాల తక్కువ, 
అందును, దక్షిణపు ఎడారిలో అరుదుగ మా[తమే 
వానలు ఆటనట కురియుచుండును తెల్‌ పర్వత 
(శేణినుండి [ప్రవహించు కొన్ని నదులందు సంవత్స 
రము పొడవునను నీరు ఉండును. కాని వీనిలో 
ఏదియు నొకాయానమునకు ఉపకరించదు. సహారా 
యందు తప్ప, తక్కిన [పాంతములలో నిత్య 
భామల వర్గమునకుచెందిన వృక్షజాతుల వనము 
లును, ఆడవిపందులు, లేళ్ళు మొదలగు అల్ప 
మృగములును కననగును, 

లీ. జనసంఖ్య మొ.: 1966 సం.పు జనాభా 
లెక్కల [పకారము దేశపు జనసంఖ్య 1,21,01,994 
(1978 అంచనా 150 లక్షలు). ఏరిలో 
అత్యధిక భాగము సము! దతీర [పాంతమున 
వసించుచున్నారు. అచటి జనసాం[దత చ. కిమీ. కు 
60; వీఠభూమియందలి జనసాందత చ. కిమీ.కు 
1౧; దక్షిణపు సహారా పాంతమున_ సంచార 
జాతుం |పజలు మా|తమే అటనట అతిస్వల్బ 
సంఖ్యలో కాననగుచుందురు, దేశపు మొ త్తమున 


[*] 


జనసొం|దత చ. కి. మీ.కు 5 మాత్రమే, దేశపు 
ఆదిమ నివాసులు బర్భరజాతికి చెందినవారై నను, 
అరబ్‌ జాతితో తదనంతర కాలమున కలసిపోవుట 
వలన ఒక మి శమజాతి దేశమున రూపొందినది. 
స్వాతం త్యసిద్ధి (1962) కి పూర్యమున యూర 
పీయ [ప్రజలు సము ద్రతీరపు పట్టణములలో విరివిగ 
నివాసములను ఏర్పరచుకొనినను, ఆ తరువాత, 
దాదాపుగ వారు అందరును దేశమును వదలి 
పోయిరి. దేశ [ప్రజలలో అత్యధిక సంఖ్యాకుల 
మాతృభాష అరబ్బీ. బర్భరభాషా మాండ లిక ములు 
అటనట వ్యా వ్రియందున్నను, వాని సంఖ్యా వివ 
రములు తెలియవు. [పజలలో విద్యావంతులగు 
వారిలో పలువురు | ఛెంచిభాషనుకూడ మాటాడు 
దురు. దెశ [ప్రజలలో అత్యంత వ్యా పికలది సున్నీ 
సం[పదాయపు ఇస్టాం మతము. తక్కి.నవారిలో 
దాదాపు 25 వేలమంది యూదు మతానుయాయులు 
కలరు. అల్ప సంఖ్యలో క్రై సవులు కొందరున్నను 
1962 తరువాత వారిలో పలువురు దేశమును విడిచి 
నం యర, 


దేశమునందలి [పముఖ నగరములలో జన 
సంఖ్యా [పాబల్య [క్రమమున అల్‌ జియెర్స్‌ (9,08, 
850), కీలాన్‌ (8.27,498), కాన్‌స్టాన్‌టయిన్‌ 
(2,48, రర్‌రి), అన్నా బా (1,52,006) అనునవి 
పేర్కొ-నదగినవి. 


4. యాన సొ.: రాకపోకల వసతులు, 
సము[దతీర [ప్రాంతమున మా[తమె, తగినంతగ 
కలవు. జాతీయ రహదారుల మొత్తపు నిడివి 
18,649 కిమీ; రై లుమార్గముల మొ త్తపు నిడివి 
4100 కిమీ; దేశ, విదేశ యానములకు ఉపక 
రించు విమానయాన వసతి విరివిగ కలదు. దేశ 
మున పలు తరగతులకు చెందిన విమాన స్థావర 
ములు 200 ఉన్నవి (1971). _సముదతీరమును 
ఆశ్రయించి పెక్కు రేవులును . కలవు; వాని 


66 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


అన్నింట నౌకాయాన వసతుల _ప్రాముఖ్యమును 
అనుసరించి అల్‌ జియెర్స్‌, టోన్‌, ఓరాన్‌ అనునవి 
[కమరీతిలో గణనీయములు. 


ర. సమాచార సా,: దేశమున 862 తపా 
లాఫీసులును, బెలిఫోనుల వనతియు కలవు. టెలి 
ఫోనులలో సగమునకు పైగా అల్‌జియెర్స్‌ నగర 
ముననే ఉన్న వి. అల్‌జియెర్స్‌, ఓరాన్‌, కాన్‌ 
స్టాన్‌ బెయిన్‌లలో రేడియో వసార కేంద్రములు 
పనిచేయుచున్న వి. సహారాలోని పలుదూర |పాంత 
ములతోను, |ఫాన్స్‌, టునీసియా, మొరాకోలతోను, 
అల్‌ జీరియాకు రేడియో . టెలిఫోను సౌకర్యము 
కలదు. 

6. చరిత: తొలుతటినుండియు బర్భరుల 
నివాసభూమిగ ఉన్న ఈ దేశము, (ప్రాచీన కాలమున 
కార్రేజియన్‌, రోమన్‌, బైజాంటైన్‌ పాలకుల 
ఆరీనమున (క్రమముగ ఉండి, (ల. శ, వ శతా 
ద్దిలో ఆరబ్బుల వశ మైనది. ఆరబ్బుల (పాబల్యము 
వలన, బర్బరులును, వారితో మేళన మొంది డీ. స 
12వ శ తాబ్దినాటికి, అరబ్బీభాషా, సంస్కృతు 
లను, ఇస్టామును అవలందించిరి. అంతట వివిద 
ముస్టిం రాజవంశములవారు అట పాలనలను నెరపి, 
కడరు, అంతఃకలహములకులోనై , బలహీనులగుట 
వలన స్పెయిన్‌ పాలకులు దేశమును వశ పరచుకొనిరి 
(1510). కొని అనతికాలముననే దేళ| పజల 
సాయమువలన టర్కి దేశపు సా[మాట్టు ఈ దేశ 
మును వశపరచుకొని (1525); అచటి పాలనను, 
తన పతినిధి మూలమున నిర్వహించిను. టర్కీ 
స్యామాజ్యము కాలక్రమమున బలహీనముకాగా 
| ఛెంచివారు ఈ దేశమును వశపరచుకొని, తమ 
సా[మాజ్యమున అంతర్భాగ ముగ జేసిరి (1848). 
| ఫెంచివారి పరిపాలనలో తీరమునందలి సారవంత 
భూములు |ఫెంచి భూస్వాముల వశములయ్యెను. 
కడకు ద్వితీయ (ప్రపంచ యుద్ధానంతరమున 
_ఫించి పాలనను ఆంత మొందించు సంకల్పముతో 


[ఫ్రంట్‌ డి లిబరేషన్‌ నేషనల్‌ (౫. 1. షె) అను 
రాజకీయపక్షము, [పజలను సమీకరించి, షెర్దాత్‌ 
అబ్బాస్‌ అనువాని నాయకత్వమున |ఫెంచి (పభుత్వ 
మును ఎదిరించి దౌర్జన్య మార్గము నవలంబించి 
పోరాటమును సాగించినది. ఆ పోరాటవు ఫలిత 
ముగ తుదకు దేశము స్వాతంతతను ఆర్థించినది 
(1962, జులై 8). అంతలో స్వాతంత్య యోధు 
లందు ఆంతఃక ల్లోలయుయ చెలరేగి, అబ్బాస్‌ను 
నాయక త్వమునుండి తొలగించి, లిసెబెల్హా నాయ 
కత్వము వహించెను. అంతట దేశయున ఎన్నికలు 
జరిగి, పశాపతినిధులు దేశమునకు ఒక రాజ్యాంగ 
విధానమును రూపొందించి ఆమోదించి, బెన్‌ బెల్హాను, 
దేశాధ్యక్షుడుగ ఎన్ను కొనిరి (9 అక్షోబరు). 
కాని అనతికాలముననే ఫైనికవర్గపు సాయముతో 
హౌవరీ బౌమెడేన్‌ అనునరడ్షు, బెన్‌బల్హాను పద 
వీచ్యుతునిజేసి, అధ్యయవయ్యను (1965 ఉషాలై 
10). ఆంతటినుండి అతని నాయరత్యమున ఏష్టవ 
సమితి పరిపాలనను నిర్యషాంచుచున్చ ది. 

7. పరిపాలన: 1048లో ఒకి రాజ్యాంగ 
విధానము (ప్రజలచే ౬మోదిత మైనను, 10% ర లో 
విప్లవ నమితి నాయరుడగు బౌమెడీన్‌, [పభుత్వ 
మును వశపరచుకొని, అధ్యక్షుడైన తరువాత ఆ 
రాజ్యాంగ విధాన రద్దుచేయబడి, ఏస్టవసమితి 
నిర్ష౦ంచు మూలసూ[లసఎలకు అసనుపణముగ 
అధ్యక్షుడే, తాను నియమించుకొనిన మంతిమండలి 
సాయముతో, పరిపాలనను నిర్వహించుచున్నాడు, 
పరిపాలనా సొలభ్య' ఎన్తై దేశ 15 దిపార్ద 
మెంటులుగను, ఒక్కొక డిపార్టు..౨టు, రమ్యూ 
కం ల. విభ క్రమె ఉన్నది. నాలు" నంవత్స 
రములకు ఒకసారి క మూ్యూసున ఏన్నురొ నబడు 
అసెంబ్లీ, ఆ కమ్యూనులోని స్థానిక పాలనను 
నిర్వహించును. 

విష్ణవసమితి సభ్యులందరును, [పంట్‌ డి లిబ 
రేషన్‌ నెషనల్‌ పార్టికి చెందినవారు. ఆ పార్టీతప్ప 
తక్కిన అన్ని పార్ధిలును నిషిద్ధములు. 


ఆల్‌ జీరియా 67 


న్యాయపాలనను నిర్యహించుటకై 1966 లో 
చేసిన సంన్క.రణలను అనుసరించి దేశమున 152 
దిగువ కోర్టులును, 15 అపీలు కోర్టులును, ఓక 
సుపీమ్‌ కోర్టును పసిచేయదున్న వి. పౌర సివిల్‌) 
వ్యవహారములకు సంబంధించినంతవ వకు ఇస్తామిక 
న్యాయసూ తములు కొన్ని పట్టుల ఆదరింపబడు 
చున్నను దండ (క్రిమినల్‌) వ్యవహారములందు 
_వెంచి ధర్మశాస్త్ర నియమములే పాటింపబడు 
చున్నవి. 


8. దేశరక్షణ: దేశ సైన్యమున ఒక 
యాంతిక దళమును, 4 ఫిరంగుల దళములును, 
కొన్ని పదాతిదళములును, వీటి అన్నింట కలసి 
58,000 సైనికులును కలరు. నొకాబలము తగి 
నంతగ లేకపోయినను సోవియట్‌ రష్యా సాయమున 
6 తీవ నౌకలు, 10 మిసిలీబోట్టు, 2 మైన్‌ స్వీవర్దు, 
ఒక [టాలరు లభించినవి. సోవియట్‌ రష్యా సాయ 
ముననే, 140 పోరాట విమానములును, 4000 
వైమానిక యోధులునుగల విమాన దళమును ఈ 
దేశము ఆర్టించినది (1971. 


9. అంతర్జాతీయ సం.: ఐ రాస. యందు 
1972 లో ఆల్తీరియా సభ్యత్వమును గడించినది. 
తదాదిగ తదనుబంధ సంస్థలలో వెక్కింట సైతము 
సభ్యత్వమును ఆ రాజ్యము ఆర్జించినది. అరబ్‌ 
లీగునను, ఆ దేశమునకు సభ్యత్వము కలదు; 
భారతదేశముతోసహో, పలు |పముఖ డేశములతో, 
దౌత్య సంబంధములును కలవు. ఇ్యజాయెల్‌తో 
సాగిన యుద్ద ఫలితముగ 1967 నుండి యు, సే. 
దౌత్య కార్యాలయము మూసి వేయబడినది. 


10 ఆర్థిక రంగము: సోషలిస్టు సిద్ధాంత 
ములకు అనుగుణముగ, దేశపు ఆర్థిక వ్యవస్థను 
రూపొందించుట పాలకుల ఆశయము; అయినను 
ఉత్ప త్రి సాధనములలో కొన్ని -_ విదేశీయుల అధీన 
మున ఉన్న గనులు, దేశమును వీడిన వెంచివారి 


, భీమా కంవెనీలు - మాతమే ఇప్పటి 
తీయములు చేయబడినవి. 1971లో 
న సంస్కరణలవలన, భూగరిష్ట పరిమితి నిర్ణ 
యితమై, పెద్ద కమతములు సహకార వ్యవసాయ 
సంఘములకు పంచబడినవి. కాని తక్కిన రంగము 
లందు, వ్యకి యాజమాన్యముననే ఉత్పత్తి (పోత్స 
హింపబడుచున్నది. ఇప్పటివరకు దేశ సంపద 
చాలవరకు వ్యవసాయముపై ఆధారపడియున్నది. 
కాని పారి శామికము దేశమును, సంపన్నము 
చేయుటకై, చతుర్వర్గ _పణాళకల మూలమున కృషి 
జరుగుచున్న ది. వీనిలో తొలుతటిది 1970లో 
మొదలై నది. ఆ పణాళికా వ్యయమున 4ఓర్‌ం పరి 
[శమలకును, 15° వ్యవసాయమునకును [పత్యెకింప 
బడినవి దేశమున 62,000 చ. కిమీ. భూమి 
సెద్యమునకు అనుకూలముగనున్న ది, పంటలలో 
ముఖ్యమైనవాని ఉత్పత్తి (వేల మ్మెటిక్‌ టన్నులలో) 
గోధుమ 1,285; భార్హి 840; [దాక్ష సారాయము 
625; ఆలివ్‌ పండ్లు 220; నిమ్మ పండ్లు 471. 
8,220 లక్షల ఘనమిటరుల నీరునిలుచు 1కి జలా 
శయములవలన,  సేద్యభూములలో 1,55,000 
హె స్టైరులకు సిటిపారుదల జరుగుచున్నది (19/1). 
దేశమున పశుసంపద విరివిగ కలదు; వానిలో 
[పముఖముగ పెర్కానదగినవి గొట్జెలు; ప్‌ 
సంఖ్య 8 లక్షలు. అడవులు వి స్తీర్ణమున 85,000 
చ, కిమీ, ఉన్నను, అందు చిట్టడవు లెక్కువ; 
మిగిలినది దేశపు కలప అవసరములకు సరిపోవు 
చున్నది. మత్స్యపరిశమ పురాతన మార్గముననే 
సాగుటవలన ఎక్కువ అభివృద్ధిని చెందకున్నది. 
అందువలన దానిని ఆధునికము చేయుటకై కృషి 
జరుగుచున్నది, దేశమున విస్తారమగు ఖనిజ 
సంపద కలదు, [పాముఖ్య క్రమమున వాని 
ఉత్పత్తి (వెల మెటిక్‌ టన్నులలో) ఇనుము 
1,546; ఫాస్పేట్‌ 492; రాక్షసి బొగ్గు 15; 
తుత్తునాగము, 17; సీసము, 6.5 (1971). పనీ 


60 (ఎంచ రాజ్య సర్వస్వము 


అన్నింటికన్నను దేశసంపదకు ఎక్కువగ సాయ 
పడునవి పేెటోలియమ్‌, ఇంధనవాయువు (నెచు 
రల్‌ గ్యాస్‌). పెటోలియమ్‌ 96,846 వేల టన్ను 
లును, ఇంధనవాయవు 668.4 కోట్ట ఘన మీటరు 
లును 1971 తో ఉత్ప తి అయినవి. దేశమున 
విద్యుదుత్పత్తి, 189.6 కొట్టీ కి, వాట్లు (1971). 
1969 లో దేశపు సకలోత్ప త్రి విలువ (G. D. P.) 
1980 కొట్ట దీనారులుగ లెక్కింపబడినది. ఆనాటి 
వ్య క్రి ఆదాయము 1500 దీనార్హు. 1978 లో 
సకలోత్ప త్రి విలువ 2650 కోట్ట దీనార్దగ 


అంచనా. 


పభుత్యమునకు చెందిన బాంకే సెం|టల్‌ డి 
ఆల్‌జీరే అనునది నోట్లను జారీచేయు కేంద 
బ్యాంకు. దాని అజమాయిషీకి లోబడి 5 ఇతర 
బ్యాంకులు వ్యవహరించుచున్నవి. దేశ (ప్రభుత్వము 
నకు ఆదాయపు పన్ను, వ్యాపార ధనపు (టర్నో 
వర్‌ ) పన్ను, రేవు సుంకములు, పరోక్షపు పన్ను 
ఆదాయ మార్గములుగ ఉన్నవి. కొలది యేండ్ల 
నుండి పెటోలియంవలన వచ్చునదియే ఎక్కువగ 
ఆదాయ మార్గమైనది. [ప్రభుత్వమునకు వచ్చు 
ఆదాయమున 40% దానివలననే ఇపుడు లభించు 
చున్నది. రేవు సుంక ములందు _ [ఫాన్సు దేశముతో 
జరుగు వ్యాపారముపెనను, కామన్‌ మార్కెట్‌ 
వస్తువుల పైనను-కొంత తగ్గింపు ఈయబడుచున్న ది, 
197కిలో సాధారణ బడ్జెటు వ్యయము 648 కోట 


దీనారులు; పెట్టుబడి వ్యయము 
దీనారులు. 

జాతీయకరణవలన దేశమునందలి విదేశీయ 
పెట్టుబడులు రద్దయినను ఆ తరువాత విదేశీయ 


బుణములను, పెటుబడులను, ఆకరించుట కె |వభు 
0 న ) ష = 


1200 కోట్ట 


త్వము కొన్ని వసతులను కల్పించినది. అందువలన 
సోవియట్‌రష్యా, చీనాలనుండియేరాక జపాన్‌, 
యునై బెడ్‌ నైట్స్‌ నుండియు. కొంత పెట్టుబడి 
ఆల్టీరియాకు చరినద్షః 

11 సాంఘిక రంగము: దేశమున వైద్య 
వసతిని, కలిగించుటకు, 145 సాధారణ వైద్య 
శాలలును, 139 (పత్యేక రోగముల వైస్యశాలలును 
పనిచేయుచున్న వి. ఇదిగాక 1,295 దవాఖానా 
లును, 805 ఆరోగ్య కేం దములును కలవు. 
డాక్టర్ల సంఖ్య 1700 (1066). 

దేశమున పాథమిక విద, అరస్వీళోను, ఉన్నత 
విద్య (ఫెంచిలోను. బోధింపబడుచున్నది. [కమ 
[క్రమముగ ఉన్నత విద్యు ఆరబ్బిలోనే బోధించు 
వసతులను చేకూర్చ వలయునన |పభుత్యాశయము. 
[పాథమిక పాఠళాలలు 6,500 లో 1.851 వేల 
విద్యార్థులును, ఉన్నత పొఠకాలలు 60లో 
287,700 విద్యార్థులుసు పఠించుచున్నారు. ఆల్‌ 
జీయర్‌ ఓరాన్‌, రాస్‌స్టాన్‌ ఉమయినులలో ఉన్న, 
మూడు విశ్వ విద్యాలయ బలో ఏఏ,560 
విద్యార్థులు కలరు, (1972) 


క న AE 


5, ఇతియూపియా 
(ఈతియోపియా) 


ముఖ్య నగరము : అడ్జెస్‌ అబాదా;, జెండా: 
ఆకుపసిమి, ఎరుపు, అడ్డ చారలు పె నుండి దిగు 
నకు అమరియుండగ, అందు పసిమిచార మధ్యన 


యూదసింహపు చితము కలది; జూాతీయగీతము : 
ఇతియోపియా హాయదస్స్‌ ఇబల్లిష్‌ (ఇతియోపియా 
ఆనందసీమగ ఉండుగాక .. *) అను చరణముతో 


ఇతీయోపీయా 69 


మొదలగునది; నొణిము : ఇతియోదీయన్‌ డాలరు; 
ఒక ఇ. డాలరు =రు,. 8-00; కొలతూకములు : 
మెటిక్‌ విధానపువి; కొలగణన : 
= భారతదేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : తూర్పు ఆ(ఫీకాలో 4°_185°&, 
అక్షాంశ రేఖలకును, కికిం.4ర? తూ. తులారేఖల 





కును నడుమ విస్తరించి ఉండి, అబిసేనియా అని 
తప్పుపేరుతో ప్యవహరింప బడుచుండిన, ఈ దేశ 
మునకు ఉత్తరమున ఎ రసము దము; తూర్పున 
సోమాలియా, ఆఫార్స్‌-ఇస్సాస్‌ [పాంతము; దక్షి 
ణమున సోమాలియా, కెన్యా; పశ్చిమమున సుడాన్‌ 
నరిహద్దులలో ఉన్నవి. దేశ వైశాల్యము 11,84, 
820 చ, కిమీ. భూతల వైవిధ్యము వలన ఈ దెళ 
మున కనీసము ఆరు |పాంతములుగ నై నను విభ 
జింపదగి ఉన్నది, భూతలవు ఎత్తు సము[దపు 
మట్టమునకు దిగువ 116 మటర్హనుండి ఎగువన 
4,570 మీ. వరకు, |పాంతములను అనుసరించి, 
మారుచున్నది. ఆ(ఫికాఖండపు పర్వత శిఖరములం 
దెల్ట ఎత్తున మూడ వదిగ లెక్క..కువచ్చు రాన్‌ దాషన్‌ 
శిఖరము ఈ దేశమున కననగుచున్న ది. దేశమున 


సా, కీ గం. 


ఈశాన్యపు మూలనుండి నె రుతికి పయనించు ఒక 
లోయను ఈ దేశపు భౌతిక లక్షణములలో (ప్రముఖ 
ముగ లెక్కింపదగును,. సైనికులు వాడెడు డాలును 
అనుకరించు రూపము కలిగిన ఈ దేశమునకు మధ్య 
నున్న అక్షరేఖగ దీనిని భావింపవచ్చును. ఆ లోయ 
యొక్క మధ్యభాగము వినతమగు ఉన్నత 
భూమి; దీనికి వాయవ్యసీమన నిలువున పెక్రిలేచు 
పర్వత శెణి ఒకటి ఉన్నది. ఈ ఉన్నత భూమి 
పశ్చిమ్మపాంతమున _మైదానములకును, తూర్పున 
హిందూమహాసము[ దమునకును, _ [కమకమముగ 
దిగజారిపొవుచున్నది. ఇక ఇతర నిమ్నభూములు 
ఉష్టతకు పేరొందినవి. దేశవు ఆగ్నేయ పొంతము 
(ఒగాడెన్‌ అనబడునది) దాదాపుగ ఎడారి. ఉత్తర 
|పొంతపు దానాకిల్‌ ఎడారి ఎ(రసము దము వరకు 
విస్తరించి ఉన్నది. దేశపు సరస్సులందెల్ల [పము 
ఖము తానా సరస్సు. దీనినుండి పుట్టిన నీలపు నైల్‌ 
నది (బ్లు నైల్‌) దాదాపుగ ఒక వృ త్ర రేఖను అనుస 
రించుచు ఉన్నత పీఠభూమిని చుట్టి ప్రవహించి, 
కడకు వాయవ్యదిశగ పోయి సుడాన్‌ దేశములోనికి 
పోవుచున్నది. ఇటుల ఉన్నత [పాంతములను 
చొచ్చుకొనిపోవు ఈ నదీ తటపు ఎత్తు కొన్ని [పదే 
శములలో దాదాపు 1,220 మీ. వరకు ఉండును, 


ని. శీతోష్ట్షన్టీతి మొ. : భూతల వైవిధ్యమును 
అనుసరించి కీతోష్ట పరిస్థితియ పలురీతుల మారు 
చున్నది. దేశ 'మధ్యస్థమగు పీఠభూమియందలి 
+తోస్టస్థితి చాలవరకు సౌమ్యముగ ఉండును; ఈ 
[పాంతముననే ఉన్న ముఖ్యనగ రమున ఆత్యధి 
కొష్టత 70° ఫా.ను దాటదు. మాసపు సరానరిన 
అచటి అధికోష్టత డిసెంబరులో 56%*ఫా; మార్చి 
నుండి మే వరకు 62ిఫా; అచటి అత్యల్ఫోష్టత 
యందు వ్యత్యా సములు ఎకువ; సముదపు మట్ట 
మునకు దిగువగ ఉన్న ఎడారులలో ఉషప్పత దుర్భ 
రము, జిగాడెన్‌ ఎడారిలో సాలీనా వర్షపాతము 
10 సెం. మీ. లోపు; ఇక పళ్చిమ ఇతియోపియాలో 


//0 పపంచ రాజ్య సర్వస్వము 


సాలీనా వర్షపాతము 200 నెం మీ.; దేశ మధ్యపు 
పీఠభూమిమై సాలీనా సరాసరి వర్షపాతము దాదాపు 


120 సెం. మీ. 


వె విధ్యముకల వృక్షజాతులును, జంతువర్గ ము 
లును దేశమున విరివిగ కలవు అలంక ర ణర మ్య 
తకు పనికవచ్చు కొన్ని విధముల మొక్కలు ఈ 
దేశమున మాత్రమే కనవచ్చుట వలన, పినిఫివిరె 
శీయులును కొనిపోయి తమ దేశములందు పెంచు 
చున్నారు. ఏనుగు, సింహము మొదలగు పెద్ద జంతు 
వులును, కోతులు, సివంగులు మొదలగు మర్కట 
జాతులును దేశమున పలు పొంతములందు కలవు. 
పెద్ద కొమ్ములుగల ఆడ విమేక (వాలిస్‌ ఇబిక్‌ 
అనబడునది) ఈ దేశమున మాత మే కననగు 
చున్నది. 


తి. జనసంఖ్య మొ. : దేశమున జననంథ్యా 
గణన, శా స్రీయరీతిలో, ఇప్పటికి జరుగలేదు. 1969 
అంచనాలనుబట్టి దేశపు జనసంఖ్య 2,47,70,000 
నిర్ణయింపబడినది. దేశములోని _నగరములలో 
అడ్డిస్‌ అబాబా (జ, సం. 6,45,000). అస్మారా 
(1,90,500) సెర్కొనదగినవి, జన సాం[దత 
చ. కిమీ. కు 20, శీతోప్టస్థితియ, వ్యవసాయపు 
వనరులును అనుకూలముగ ఉన్న దె గ మధ్యపు ఎఠ ప్‌ఠ 
భూమియందు జన సాం|దత చాల ఎక్కువ. (ప్రజ 
లలో 5% మా(తమే పట్టణములందు వసించు 
చున్నారు. 


దేశమునందు వివిధ ఆ(ఫీకన్‌ జాతులు-కుఫిటిక్‌ , 
సెమిటిక్‌, హమిటిక్‌, నీగోజాతులు - కననగు 
చున్నవి. ఇందు సెమిటిక్‌ జాతులవారు |పజలలో 
మూడవవంతు ఉన్నారని చెప్పవచ్చును. హమిటిక్‌ 
జాతులవారు 40%; నీీగోజాతులవారు 6 . కలరు. 
పెన పేర్కొనబడిన జాతులవారుగాక, అరబ్బులు 
ఇటాలియనులు, ఆర్మీ నియనులు, గీకులు, భార 
త్రీయలు అటనట కన్పట్టుదురు. వీరి మొ త్రపు 


సంఖ్య 50,000 వరకు ఉండగలదని అంచనా 
(1968). 

దేశమున 70కి మించిన మాతృభాషలు [పజల 
తోని. పవిట [పాంతీయులందు [పచారమున ఉన్నవి, 
పీనితో అనేకములు,  సెమిటిక్‌-పహమిటిక్‌, కుఫి 
టక్‌ భాషా కుటుంబముల=ం చెందినవి. శాతీయ 
భాషగ పరిగిణింపబడు అంటాంక్‌ ను [ప్రజలలో 
60%, మాటాడుచున్నారు. దేశయముసందథి. ఎరి 
తి గీనియాయు 
చాలమందికి మాతృభాషలుగ ఉన్నవి, దేళోవాను 


లలో అత్యధిక సంఖ్యారుంందు సనాతీన శై స్తవ 
య చ్లా 


[టియా రాష్ట్రమున అరబ్బీ షర 


మతము = వ ర మతానుయా 
యులు దేశపు చ|కవ ర్తినే తమ పీఠాధిపత్రిగ భావిం 
తురు. తూర్పు ఉశాన సు | పొంతములలో ఇస్తాము 
మతమునకు ఎక్కు.వ అదరణ కలదు, పకృతి 
దేవతారాధకులు గ్‌ నుండి 15% వరకు ఊందురని 
అంచనా, ఒక సం పదాయపు యూద మతము, 
ఫలాషాలు అనబడు ఓక ఆల్బ్పసంథ్యాకవర్గమున, 
వ్యా ప్తికలిగి యున్నది. 


&ఓ. సమాచార సా.: తపాలా వ్యపహారము 
అన్నియు విటూనముల సహాయము చేతనే నిర్వ 
ర్రింపబడుచున్న పని చెప్పవచ్చును. దేశపు మొత్త 
మున 61) కేం దయులు తపాలా స్రావరములుగ విని 


Kn 


యుక్తము లగుచున్నఏ. దెళమునందలి వివిధ 
పధాన జనావాసములును అడ్డిస్‌ అబాబాతో 'బెరి 
ఫోనుద్యారానో, రేడియో- బెలి|గాఫ్‌ ద్వారానో సం 
బంధమును కలిగియన్నవి. యూరఫ్‌, ఊత్తర 
అమెరికాలలోని దేశోములతోను, భారతదేశముతోను 
చెరిఫోను సంబంధములు కలపు. మంఖక్థనగ రసున 
ఓక heed pi ఒక జెరివిజన్‌ కే్యదము 


ర. యాన సొ. ఐ దేశమున 7,200 క. మీ. 
నిడివిగల రి రోడ్డు మార్గములు ఉన్నవి, ఇందు దాదాపు 


ఇతీయోపీయా 71 


మూడవ భాగము తారువేయబడినవి. ఇవిగాక, 
ఎండకాలమున మాత్రమే పనికివచ్చు మట్టిరోడ్లు 
కలవు; వాని మొత్తపునిడివి 16.000 కిమీ, 
[ప్రముఖములగు మార్గ ములకు అన్నింటికిని ఆడ్డిస్‌ 
అబాబా లేదా అస్మారానగరము కూడలులుగ ఉపక 
రించుచున్న వి. ఈ విధముగ దేశమునందు వస్తూ 
త్పత్తికి "అరొందిన కే్యదములును, రేవునగరము 
లును అడిస్‌ అబాబా, అస్మారాలతో సన్నిహిత 
సంబఎధమును కలిగి ఉన్నవి. 


దేశమున రెండు రైలుమార్ష ములు ఉన్నవి. 
అందొకటి అడ్జిస్‌ అబాబాను జిబూతీరేవుతో కలుపు 
చున్నది. (ఈ రేవు నగరము _ఫెంచివారికి చెందిన 
అఫార్స్‌=ఇస్సాన్‌ పాంతమునఉన్నది). ఈ మీటరు 
గేజి రైలుమార్గము ఈ దేశమున 779 కి మీ. వయ 
నించును. రెండవ రైలుమార్షము ఎర్మిటియారాష్ట్ర 
మున ఉన్న [బాడ్‌ గేజి మార్గము, ఇది అస్మారాను 
మస్సావారేవుతో కలుపుచున్నది. దీని నిడివి 
806 కిమీ. 


దేశమున కొన్ని పాంతములకు రైలువసతి 
గాని రోడ్డువసతిగాని లేనందున అటువంటి [పాంత 
ముల మధ్య విమానయానపు వసతి తప్పనిసరి 
అగుచున్నది. ఆడ్డిస్‌-అభాజబా అస్మారాలలోని విమా 
నాశ్రయములు ఇందులకు కేం,దములుగ ఉపక 
రించుచున్నవి. విమానములకు దిగు వసతులు 
దేశమున వివిధ |పాంతములందు కల్పింపబడినవి. 
పై రెండు విమానాశయములనుండి ఆంతర్జాతీయ 
విమానయానమునకును తగు వసతులు కలవు. 


మస్సావా, అస్వాబ్‌ అను రేవులు విదేశవ్యాపార 
మునకు ఉపకరించుచున్న వి. ఇవి రెండును ఎర్ర 
సముదపు తీరమున ఉన్నవి. 


6 చరిత : ఆత్యంత పాబీనచరి త కలిగి 
నిరంతరాయముగ మనుగడను సాగించుచున్న 
(పపంచ రాజ్యములలో ఈ దేశము ఒకటిగ 


'పేరొందినది. తొలుత స్మీగోల నివాసముగ ఉండిన 
ఈ దేశమున కీ. పూ. 4000 |పాంతమున హమి 
టిక్‌ జాతులును, వారితరువాత సెమిటిక్‌ జాతులును 
చేరెననియ, ఆ ఉభయజాతులును నీగోలను, చాల 
వరకు తరిమివై చి, కొందరిని బానిసలుగ తీసికొని 
బానిసత్యము (పాతిపదికగ దేశమున సంఘవ్యవస్థను 
నెలకొల్పిరనియు చార్మితకుల భావన, కీ. పూ, 
1600 నాటికి ఈ దేశము [పాచీన ఈజిప్ర పాల 
కుల విశాల సా మాజ్యమున అంతర్భాగ ముగ 
ఉండెను. కాని కీ, పూ. 800 దరిదాపులలో 
ఈ దేశము స్వతంత రాజ్యముగ రూపొందుటయే 
గాక, కొంతకాలము ఈజిఫ్రపై సైతము సార్వ 
భౌమత్వము వహించెను. ఆనాడీ రాజ్యము అక్సుం 
రాజ్యము అని వ్యవహరింపబడినది. ఆ రాజ్యమునకు 
[పాభవమును సమకూర్చినది షీబారాణి అనియు, 
ఈమె యూద చరితలో పరెన్నికగన్న సాలమన్‌ 
చక్రవర్తికి భార్యయనియు సొం|పదాయిక కథనము 
కలదు, 


కి. శ 4వ శతాబ్దమున, ఈజిప్టులోని అలె 
గ్లాండియా నుండి ఇటకుచెరిన ఒక మతాచార్యుని 
మూలమున క్రై సవమతము ఈ దేశమున దృఢమగు 
స్థావరమును కల్పించుకొన కలిగినది, తరువాత 
కీ. శ. 7వ శతాబ్దమున మతావేశ |పెరితములగు 
ఇస్తామిక సేనలు ఉతర ఆ ఫికాలోని దేశము 
లన్నింట మతవ్యవస్థను తారుమారుచేసిన కాలమున 
సెతము ఈ దేశము క్రైస్తవ మతమునకు ఆట పట్టుగ 
నిలిచినది. అయినను అప్పటినుండి ముస్టింరాజ్య 
ముల ఒత్తిడికి ఈ దేశము అనేక సందర్భములందు 
లోనుగావలసి వచ్చినది. అయినిను ఈ దేశపు 
[ప్రాచీన రాజవంశము ఎటులో కాలు నిలువదొక్కు 
కొని 14వ శ తాబ్ధమున, ముస్ఫిం ఆకమిత [పొంత 
ములను తిరిగి వశపరచుకొని దేశ సమ్మగతను 
కాపాడినది. 16వ శతాబ్బ్దమున ముస్టింసెనలు 
మరల ఈ దేశమును వశపరచుకొనుటకు కృషి 


79 [పపంచ రాజ్య సర స్మము 


చేసినవి. కాని, అప్పటిలో సోర్చుగీజువారికి ఈరాజ్య 
ముతో పరిచయము ఏర్పడుటను అవకాశముగ 
[(గహించి సాటి క్రైస్తవులగు పోర్చుగిజుల సాయ 
ముతో దేశపాలకుడు ముస్టిం సేనలను నిర్ణింప 
గలిగెను (1548). 


18, 19 శతాబ్బములలో మాండలిక పాలకులు 
బలవంతులై , కేం[దాధికారమును నామమాత్రముగ 
చేసిరి; అంతట 19వ శతాబ్ది ఉత్తరార్థమున 
దేశమును పాలించిన తియొడోర్‌ రాజు, మాండలికు 
లను అడచి కేం దాధికారమును పునరుద్ధరించెను 
(1855). కాని ఈ కాలముననే ఇటలీదేశము 
ఆ(ఫీకాలో వలసలను నెలకొల్సు కృషిలో అంత 
ర్భాగముగ ఎర్మిటియా రాష్ట్ర ములోని పలు [పాంత 
ములను వశపరచుకొనగ 1896 లో ఇతియోపియా 
'సేనలు ఇటలీ సేనలను అడోవావద్ద ఓడించినవి, 
కొని, తదనంతరమున |బిటన్‌, [ఫొన్సులతో 
పాటుగ ఇటలీయు తీర|పాంత భూములందు తన 
అధికారమును నిలుపుకొనగలుగుటవలన ఎర్మిటియా 
రాష్ట్రము వారి వళముననే ఉండినది. మరల 
1985-1986 లో ఇటలీ సేనలు ఇతియోవియాపె 
దండె త్రి దేశమునంతటిని వశపరచుకొనగ, అప్పటి 
దేశ పాలకుడగు హెయిలీసెలాసీ చక్రవర్తి దేశమును 
వదలి గేట్‌ [బిటన్‌లో తలదాచుకొనెను. తరువాత 
ద్వితీయ (పపంచయుద్ధ కాలమున ఇటలీ సేనలను 
దేశమునుండి తరిమివై చి, (గేటు [బిటన్‌ ఈ దేశము 
తిరిగి హెయిలీ సెలాసీకి వశమగునటుల చేసినది. 
ఇటలీ అధీనమునఉన్న ఎరి|టియా రాష్ట్రము 
స్వతం|తమై 1952 లో ఇతియోవియాతో సమాథ్యా 
రీతిలో, కలియునటుల ఐ. రా. న. చేయగలిగినది. 
1960 లో ఈ రాష్ట్ర మును దేశమున అంతర్భాగ 
ముగ మేళవించుట జరిగినది. ఈ విధముగా 
హెయిలీసెలాసీ చక్రవర్తి దేశమును. ఏకీభూతము 
చేసి దృఢముగ పరిపాలనా వ్యవస్థను నెలకొల్పి 
నను, అధికారమంతయు  రాజతటుంబీకులయు, 


తద్మాశితులయు వళముననే ఉండి, పజలకు ఎట్టి 
భాగస్వామ్యమును లేకుండెను. ఇందులకు తోడుగ 
ముస్టిములు అధిక సంఖ్యాకులుగడఉండు  ఎరి 
[టియాలో స్వయం పరిపాలనాకాంక్ష ఎక్కువ 
కాసాగెను. ఈ పరిస్థితులలో నైనికవర్గము అధికార 
మును వశపరచుకొని, రాజును పదవీచ్యుతుని 
చేసినది (2'/ ఫ్మిబవరి, 1974). రాజవంశీయులను, 
రాజూ శితులను నిర్దాక్షిణ్యముగ నిర్మూలించుటయే 
గార, ఎర్మిటియాలో స్వాతంత్ర్య కాంక్షతో బయలు 
దేరిన తిరుగుబాటునుకూద ఆ సె నికవర్గము [కూర 
తతో అణచివెసినది. 

7. పరిపాలన: దేకము పప్రస్తుతమున నెనిక 
వర్షపు నిరంకుశ పాలనలో ఉన్నది. ఏకపక్ష విధా 
నపు |పభుత్యము త్వగలో నెలకొల్పబడగల 
దనియు, సోషలిష్టు [పభుత్వమును నెలకొల్పుట 
తమ ధ్యేయమనియు తాత్కాలిక సైనిక | పభుత్యము 
ఐఐ డిసెంబరు 1974న [పక టెంచినది; కాని 


వివరములు రూపొందింపబడ లేదు. 

8. దేశరతణ : (బిటిష్‌ (హుణులచే సుశిశి 
తమ రూపొందింపబడిన 4 డివిజనుల పదాతిసేవ 
కలదు; ఒక్కొ క డివిజనున, మూడు పటాలములు 
పనిచేయుచున్న వి. పీనియందే అంతర్భాగ ముగ 
ఒక యాంతిక వళమును కలదు. మొత్తము ఈ 
వివిధ రీతుల పదాతిసీనయందును 40,000 మంది 
నైనికులు కలరు. |బిటిషువారి సాయముచేతనే 
నిర్మితమయిన నావికసేనయు కలదు. ఇడి చాల 
వరకు తీర రక్షణకు ఉద్దేశితము; అందువలన 
అందులకు అనుగుణములగప నౌకలు 15 కలవు, 
మసావాలో ఒక నావిక శిక్షణ శిబిరము పనిచేయు 
చున్నది. మొత్తముమీద నావికసేనయందు 1,184 
మంది యోధులును, 240 మంది ఉద్యోగులును 
కలరు, 


అమెరికనులచేతను, స్వీడెన్‌ వారిచేతను కిక్షణను 
పొందిన వైమానిక యోధులు కల వాయుసేన 


ఇతీయోపీయా 78 


కలదు. ఒక బాంబరుదళము, _వెటరుదళము, 
తక్కిన అనుబంధ దళములు కలవు. మొత్తపు 
వాయుసేనలో 1,790 మంది యోధులును, కి80 
మంది ఉద్యోగులును పనిచెయుచున్నారు. 


9. అంతర్జాతీయ నం : ఐ. రా. స. 
యందును, తదనుబంధ (పత్యేక సంస్థలలో దాదా 
పుగ అన్నింటను ఈ రాజ్యమునకు సభ్యత్వము 
కలదు. ఆ(ఫికా ఐక్యతా వ్యవస్థయందు, ఈ 
రాజ్యము ప్రముఖ పాత్రను వహించుచున్నది. ఆ 
వ్యవస్థయొక. సచివాలయమును, ఆ|ఫీకా ఆర్థిక 
కమీషన్‌ [ప్రధాన _ కార్యాలయమును అడ్జిస్‌ 
అబా బాలో ఉన్నవి. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక 
వ్యవస్థకు వ్యవసాయమును, పవపోషణయు ముఖ్యా 
ధారములని చెప్పవచ్చును. ఆహారపు పంటల 
విషయమున దేశము స్వయంపోషక స్థితిలోఉన్నది. 
రొక్కపు పంటలలో (పముఖముగ పేర్కొన 
దగినది కాఫీ గింజల పంట. కాఫీ వంటలకు ఈ 
దేశమే మాతృభూమియనుట ఇచట గమనార్హ్మము. 
ఈ దేశమునందలి ‘కఫా? అను ప్రాంతమున 
పెరుగునది యగుటవలననే ఆ పంటకు కాపీ’ 
అను పేరు కలిగినది. ఇపుడును దేశపు మొత్తమున 
ఆ “కఫా” [పాంతముననే 'కాఫి పంట ఎక్కువగ 
పండుచున్నది. ఇప్పటికిని ఆ పంటలో ఎక్కువ 
భాగము, ఏ సేద్యము అవసరము లేకుండనే, ఆడవి 
చెట్టవలెనే (ప్రతియేటా ఎదుగుచున్నది; అయినను 
కాఫీ తోటలను కొన్నింటిని వేయుటయు (పస్తుత 
మున జరుగుచున్నది. దేశపు ఎగుమతుల విలువలో 
60% కావీగింజల ఎగుమతి వలననే లభించు 
చున్నది. 1971లో కాఫీ గింజల ఎగుమతి 
80,820 మె. టన్నులు, 


గోజాతి పశువులు దాదాపుగ మూడుకోట్టును, 
గొరెలు దాదాపుగ 125 లక్షలును దేశమున 


కలవు; |పజలకు కావలసిన పాలు, వెన్న వీనివలన 
లభించుటయేగాక, వీనిలో కొన్నింటిని సజీవము 
గను, కొన్నింటిని మాంసపు రూపమునను పారసీక 
సింధుకాకా [పాంతమునకు, అందును ముఖ్యముగ 
కువాయిట్‌కు, ఎగుమతిచేయుట జరుగుచున్నది. 
చర్మముల ఎగుమతివలనకూడ దేశమునకు మంచి 
ఆదాయము లభించుచున్న ది. 

పాచీన కాలమునుండియు ఈ దేశము బంగారు 
గనులకు సేరొందినది; అయినను (పస్తుతమున 
అడోవా, ఆకోబా అను [పాంతములందు మా|తమే 
గనులనుండి బంగారము తీయబడుచున్న ది. 
1968 లో దాని ఉత్పత్తి 1, 119 కి, (గా. తక్కిన 
ఖనిజములు వీవియు చెప్పదగిన మొత్తములలో 
లభించుటలేదు. దేశపు ఎగుమతుల విలువ 
9 58,047 వేల ఇ. డాలర్దు; దిగుమతుల విలువ 
4,892,522 వేల ఇ. డా. (1968). బడ్జెటరీ 
వ్యయము 75. కోట్ల ఇ. డా. (1972.78). 


11. సాంఘిక రంగము : దేశమున 10% 
మాతమ అక్షరాస్యులు ఉన్నటుల అంచనాలవలన 
తెలుచున్నది. దేశమున [పయిమరిీ, సెకండరీ 
స్ఫూూ.లులును, (ప్రయివేటు పాఠశాలలును మొత్తము 
మీద 2,000 కు పైబడి ఉన్నవి; ఇందలి విద్యార్థి 
సంఖ్య 7,90,812 (1970-71), ఉన్నత విద్యా 
బోధనను నిర్వహించుటకై హెయిలీ సెలాసీ విశ్వ 
విద్యాలయమునకు అనుబంధితములగు పెక్కు 
కళాశాలలు, విద్యా సంస్థలు కలవు. వీనియందు 
5,000 విద్యార్థులకు బోధనావకాశములు కలవు. 
సెకండరీ స్థాయి మొదలుగ విద్యాబోధన ఇంగ్లీషు 
లోనే చాలవరకు జరుగుచున్నది. పభుత్వాధ్యర్య 
వమున భాషకు ఒకొొ_క్క-టి చొప్పన, ఇంగ్లిష్‌, 
(ఫెంచి, అంహరిక్‌ భాషలలో మూడు దిన 
పతికలు అడ్జిస్‌ అబాబానుండియు, ఇటాలియన్‌ 
భాషలో రెండు దినప తిక లు ఆస్మారానుండియ 
(పచురింపబడు చున్నవి. ముఖ్యనగర మునను, 


2) [పపంచ రోజ్య సర్వస్వము 


అస్మారాలోను [గంధాలయములును, మ్యూబజియము 
లును ఉన్నను అవి ఉన్నత స్థాయికి చెందినవి 
కొవు. 

వె ద్య సహాయము కొరకై దేశము చాలవరకు 
యూరపీయ వైద్యులపై ఆధారపడి ఉన్నది. దేశ 
మున 9,810 శియ్యలుక ల 81 ఆనుపతులు 
ఉన్నను, ఇందు 14 ముఖ్యనగరముననే ఉన్నవి; 
ఆ నగరమునందలి మెనెలిక్‌ 11 ఆసుపత్రి అత్యంత 
ఆధునిక పరికరయుతముు అందలి శయ్యాసంఖ్య 
875, దేశమున మొ త్రపు వె ద్యుల సంఖ్య 862; 
ఇందు దేశీయవై ద్యుల సంఖ్య అత్యల్పము. 
దేశమున దర్శనీయ 
వానిని అభివృద్ధిచేసి, 


12. యాతా సొ.: 
స్థలములు పెక్కున్నను, 


విదేశీయ యాతికులను ఆకర్షించుటకు కృషి తగి 
నంతగ జరుగకున్నది, వీసా, పాస్‌పోర్టు మొదలగు 
అనుమతి ప| తములను విదేశీయ యా|తికులు విధిగా 
కలిగియుండవలయును. 

లి (ప్రసిద్ద పౌరులు : 1. యూరే (15వ 
శతాబ్ది): కై స్తవ మతమున కి కోప్టిక్‌ సం పదాయషపు 
_పార్థనా గితమునకు న్వరకల్పన కావించిన వాగ్గేయ 
కారుడు, 2 జరాయాకూద్‌ (1414-6 రి ప; _పనిద్ధ 
పరిపాలకుడుగనేగాక, ధర్మశీలుడుగను సారస్వత 
పోషకుడుగను పేరొందెను; ఆంహరిక్‌ సారస్వతము 
ఇతని కాలమున ఎంతయో అభివృద్ధిని పొందెను. 


ఈక్వటోరియల్‌ గినీ 


ముఖ్యనగరము : సాంతా ఇజబెల్‌; జెండా : 
ఆకుపనిమి, తెలుపు, ఎరుపు, ఆడ్జ చారలు కలిగి, 


ఈర్షటాోరియల్‌ P58 కో లో 


షో రాచురూన్‌ 
“ 










శి i శాంప్లో గో 
చేశ ఢంభు శో SE er 
క 
Cant స (న en [ 









న తా. నన 
ae 
| oa 


పటము 6, 


దండము కడనుండి, మధ్యచారలోనికి శీర్షము 
నటుల ఏర్పడిన నీలపు [తిభుజమును, వ. 


తెలుపుచారతో నడుమ (పత్రి చెట్టును కలది; 
నాణెము: గినీయ పెసేటా అను దకాంశప 
నాణెము; ఒక గి, వెసేటా =రు. 1.07; కొల 
తూకములు: మెటిక్‌ విధానపువి; కాల పరి 
గణన : సాయంకాలయు 1 గం. = భారతదేశ మున 
సా. క గం. ళీ0 ని, 


ఇ 


1. ఉనికి మొ. : ఆథికా పళ్చిమ తీరమున, 
తీరస్థమగు “రియో ముని" ఆను (ప్రాంతమును, ఆ 
నీరమునకు ఆనతి దూరముననే, ఆట్లాందిక్‌ మహా 
సముద  పరివృతముతై, _ జనాగాసితనులగు, 
అయిదు ద్వీపములును, ( ఫెర్నాండో పూ, అన్నో 
బోన్‌, కోరిస్కో, ఎతలోబీ చికో, ఎలోబీ (గ్రాండ్‌) 
కలసి “ఈక్వటోరియల్‌. గినీ అను. డేశముగ 
రియో మునియు, పె 
ద్వీపములును చేరియున్న యావర్‌ |ప్రదేశమును 
11 ఆ తిరి &. అక్షాంశ రేఖల మధ్యను, 


వ్యవ హరింపబడు దున్న వి. 


ఈక్విటోరియల్‌ గినీ 75 


6°26 - 11°20 తూ. తులా రేఖల మధ్యను 
ఇమిడి ఉన్నదని చెప్పవచ్చును. ఖండ స్థమగు 
రియోమునికి, ఉత్తరమున కామెరూన్‌; తూర్పునను, 
దక్షిణమునను, గేబన్‌; పక్చిమమున ఆట్లాంటిక్‌ 
మహా సముదము సరిహద్దులందున్న వి. దేశ 
వెశాల్యము 28,051 చ, కిమీ. ఫెర్నాండో హూ, 
అన్నో బోన్‌ అనునవి, అగ్నిపర్వత ద్వీపములు. 
రియోమునిలో తీరభూమియందలి ఇనుక మైదా 
నము తప్ప, తక్కినది అంతయు పీఠభూమి. 
ఈ పీఠభూమికి ఇరు[పక్కల, ముని, కాంపోనదులు 
కలవు. దేశమంతయు చాలవరకు అరణ్య 
మయము. వ్యవసాయమునకు అనుకూలమగు 
భూమియు, గాలి చెమ్మయు, ఇచట కలవు. 


శ. శీతోపష్టస్టితి మొ. : దేశమున వివిధ 
[పాంతములందు 59° ఫా. నుండి 71°ఫా. వరకు 
సరాసరి ఉష్ణో గత మారుచున్నది. సాలసరి వర్ష 
పాతముకూడ 180 సెం. మీ (సాంతా ఇజబెల్‌ 
వద్ద) నుండి 1.075 సెం. మీ. ( ఫర్నోండో పూలో) 
వరకు మారుచున్నది. 140 రకముల ఉత్తమ 
(కేణి వృక్షములు, ఈ దేశపు అడవులలో కలవు. 
ఏనుగులును, మర్కటడాతి వన్యజీవ ములును ఆఅడవు 
లలో కననగును,. 

తీ. జనసంఖ్య మొ.: 1970 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 2,90,000, నగర 
ములలో, సాంతా ఇజబెల్‌ (జ, సత 87,287), 
ఎబీబియన్‌ (81,120) బాటా (27,024), సాన్‌ 
కార్టోస్‌ (19,951) పెర్కొనదగినవి. వివిధ 
ఆ(ఫికన్‌ జాతులు చేరిన, ఈ జనానీకమున, ఫాంగ్‌ 
జాతివారు అత్యధిక సంఖ్యాకులు. వివిధ ఆఫ్రికన్‌ 
భాషలు, దేశమున, |పచారమున ఉన్నవి. ఆయినను 
స్పానిష్‌ భాషయే,  అధికారభాషగ  అమలున 
ఉన్నది. “పిచ్చింగ్రస్‌' అనబడు సంకరపు ఆంగ్ల 
మును, పోర్చుగీజు - బంటూ భాషల సంకర 
భాషయు, వ్యాపార భాషలుగ కొన్ని |పాంతము 


Cas 


లలో వాడుకయందు ఉన్నవి. దేశీయులటో మారు 
మూల [పాంతములందు కొలదిగ సాంపదాయిక 
[పకృతి దెవతారాధన వ్యాప్తియందున్నను, అత్య 
ధిక సంఖ్యాకులు (99%) రోమన్‌ కెతలిక 


శల 


ఓ. సమాబార సొ. : దేశమున 12 తపాలా 
ఫేసులు, 16 సంచార తపాఫీసులు కలవు, దేశ 
మున వివిధ ముఖ్య కేందముల మధ్య 'దెలిఫోన్‌ 
సౌకర్యము కలదు, సొంతా ఇజబెల్‌, సాన్‌కార్లోస్‌, 
బాటాలనుండి కెనరీ దీవులద్వారా యూరప్‌తో, 
రేడియో _ పెలిఫోను వసతి ఏర్పడియున్నది. 
ముఖ్యనగ రమున రేడియో (ప్రసార కేందము, 
చెలివిజన్‌ కెందము పనిచేయుచున్న వి. 


5. యాన సొ.: ఫెర్నాండో పూ ద్వీపమున 
158 కిమీ. నిడివిగల, మంచి కాం|కీటు రోడ్డు 
మార్గము కలదు; రియోమునిలో 1016 కిమీ, పొడ 
పన తారురోడ్డు వేయబడి ఉన్నవి. తక్కిన 
[ప్రదశములందు డొంక బాటలు మా|తమే కలవు, 
సాన్‌టా ఇజబెల్‌, బాటారియో, బెనిటో, పోర్టో 
ఇరేడియన్‌, సాన్‌ కార్డోన్‌ అనునవి రేవునగరములు. 
(పక్కనున్న ఆఫికా దేశములకు, ఈ రేవులనుండి 
నౌకా ప్రయాణ వసతి కలదు. బాటాలో అత్యుత్తమ 
మగు విమానాశ్రయము ఉన్నది. సాంటా ఇజబెల్‌ 
లోని విమానాశ్రయము దేశాంతర్గత విమానయాన 
మునకు ఉపకరించుచున్న ది. 


6. చరిత : ఈ దెళమున తొలుత పొట్టిజాతి 
(పిగ్మీ) మానవులు వసించిరనియు, వారిని మారు 
మూల [పాంతములకు తరిమి అంతటంతట, వివిధ 
ఆ/ఫకన్‌ జాతులు దేశమున బేరి రాజ్యములను, 
సంస్థాపించియండిరనియు తెలియవచ్చు చున్నది, 
15 వ శతాబ్ది ఆఅంతమున, పోర్చుగీజువారికి, ఈ 
పాంతము పరిచితమైనది. అన్నో బోన్‌, 'ఫర్నాండో 
పూ ద్యీపములను, ఆ కాలమున పోర్చుగీజువారు 


76 [పపంచ రాజ్య సర్వ స్యము 


ఆకమించిరి. కాని 1775లో కుదిరీన ఒక 
ఒడంబడికను అనుసరించి మరికొన్ని |పాంతము 
లతో పాటుగ, ఈ రెండు ద్వీపములను స్పెయిను 
వారికే పోర్చుగీజు [ప్రభుత్వము ఇచ్చివెసెను. ఈ 
ద్వీపములతో పాటుగ, రియోముని యందును, 
స్పెయిన్‌ సేనలు (ప్రవెశించి 1927 నాటికి ఇప్పటి 
ఈక్విటోరియల్‌ గినీని అంతటిని తమ ఆధీనము 
లోనికి తెచ్చుకొనగలిగినవి. 1958 నుండి స్పెయిన్‌ 
దేశమున ఒక రాష్ట్రముగ ఈ దేశము పరిపాలింప 
బడెను, కాని (పజల ఆందోళనకు ఫలితముగ 
జరిగిన, జనాభి పాయ సేకరణను అనుసరించి, 
అక్షోబరు 12, 1966న దేశము స్వతం| తతను 
ఆర్టించినది. 


7. పరిపొలన : సార్వజనిక వయోజన 
వోటింగ్‌ పద్ధతిన, దేశాధ్యక్షుడు ఎన్నుకొనబడును. 
అతని పదవీకాల పరిమితి క్‌ సంవత్సరములు. 
అతడు సర్వాధికారయుతుడు; జాతీయ శాసనసభ 
యందు 85 |పతినిధులు కలరు. శాసనసభకు 
ఎన్నికలు 5 ఏండ్లకు ఓకసారి జరుగును. దేశము 
రెండు రాష్ట్ర ములుగ పరిపాలనా రీతిలో విభ క్రము. 
(ఫెర్నాండో పూ, అన్నోబిన్‌ ద్వీపములు, ఒక 
రాష్ట్రముగను, తక్కినవి. ఒక రాష్ట్రముగను 
ఉన్నవి). స్థానిక [ప్రతినిధుల సాయముతో, అచటి 
పాలన నిర్వహింపబడుచున్న ది. స్వతంతమగు 
న్యాయశాఖ, సు[పెమ్‌కోర్ట ఆధ్వర్యవమున, న్యాయ 
పాలనను, నిర్వహించుచున్న ది. 

8. దేశరక్షణ : జాతీయ సంరక్షక దళము 
దేశపు ఆంతరంగిక భ|దతకు, బాధ్యత వహించి 
ఉన్నది. దేశ సమ్మగతను కాపాడుటకు, స్పెయిన్‌ 
దేశము పూచీపడి ఉన్నది. 


9, అంతర్జాతీయ సం. : 1966 మొదలుగ 
ఐ.రా.స, యందును, ఆ(ఫికా రాజ్య ఐక్యతా సంఘ 
మునను, ఈ దేశము సభ్యత్వము వహించియున్నది. 


న ఆలంజవాతాతనననాాన 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ, 
కకావ్‌, కాఫీ పంటలపైనను, అడవులందు దొరకు 
కలపవైనను, ఆధారపడియున్న ది. కోకావ్‌ విత్తన 
ములనుండి, కోకో, చాకోలెట్టు తయారగును. 
అన్నోబిన్‌ ద్వీపమున చేపల పరిిశమ విరివిగ 
సాగుచున్నది. దేశపు ఎగుమతుల విలువ 
181,71,89,000 వెసేటాలు; దిగుమతుల విలువ 
127,85,02,000 పెసేటాలు (1906). ఎగుమతు 
లలో 90% స్పెయినుకు చెరుచున్న వి; దిగుమతు 
లలో 50% ఆ దేశమునుండియే వచ్చుచున్నవి. 
విద్యుదుత్పత్తి 99,89,786 కిదా. (1966). 
సాలుసరి బడ్జెటర వ్యయయు 118.1 కోట్ల వె. 
(1970-71). 

11. సాంఘిక రంగము: గృహ నిర్మాణ 
విషయమున, స్పెయిన్‌ [పభుతాపు వలన పంపాలనా 
కాలమునుండియు, 1949 మొదలుగ, ఈ ఎశమున 
(ప్రత్యెక కృషి జరుగుచునే ఉన్నది. బడ్జెటులో 
86% ఇందులకు పచ్చింపబడుచున్న ది (1966). 
260 |పాథమిక పాఠశాలలలో ౨8,451 మంది, 
ఒకే ఒక మాధ్యమిక పాఠశాలలో 99౪ మంది, 
ఒకే ఒక ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యా 
రులు చదువుచున్నారు (1966), ఉన్నత ఏద్యకై 
విద్యార్థులు, విదేశములకు, అందును ముఖ్యముగా 
స్పెయిన్‌ దేశమునకు పోవుచున్నారు. అక్షరాస్యత, 
(ప్రభుత్వ అంచనాలను అనుసరించి, 1095“. 
సాంతా ఇజబెల్‌లో ఒక [ప్రముఖ (గ్రంథాలయ 
మును, మ్యూజియమును కలవు. "ఫెర్నాండో పూ లో 
మా|తమే ఒక దిన పత్రిక వెలువడుచున్న డి. 

12. యాతా సౌ,: “వీసాలు మొదలగు 
అనుమతి. పుతములు కలిగిన విదేశీయులకు 


మాత్రమే దేశమున పర్యటింప వీలగును. 


7. ఈజబివ్‌ 


రు 


(అల్‌ క న్‌) 


ముఖ్యనగరము : కయిరో; జెండా : ఎరుపు, 
తెలుపు, నలుపు రంగుల మూడు అడ్డు చారలలో 
మధ్యనున్న తెల్ల చార పై కుదురుకొనిన అయిదు 
కోణముల నక్షత చిహ్నములు రెండింటిని కలిగి 
యున్నది. జాతీయ గీతము : అల్‌నషీద్‌ అల్‌ 
వతన్‌; నాణెము ; అపరివర్తనీయపు కాగితపు 
కరెన్సీ రూపమున నుండు ఈజిప్టన్‌ పౌను (ఒక 
ను లాల; 17.18); చిల్లరగ ఒకపౌొనునకు 

















శ 
మ యో 


కష. 


(4 
యూ 
న్వు 





Cry య £ 

4) ఆభ్‌ bee 

to) * 
ఖు ఇనా 


ళ్‌ 


హోజుస్‌దొన్‌ $§ 










f అల్‌దవానొ క్ష 


af మ 
వ షై చన్ను మ్స కిన ష్ష్‌ న్న క్ష 
న. న. అ 


Pn లో 


గ 
ళం 








భా 





పటము 7. 


100 పియా స్తరులు. కొలతూకములు : మె।టిక్‌ 
మానమే సాౌాధికారముగ పరిగణనలో ఉన్నను, 
కొన్ని స్థానిక మానములును అటనట వాడుకలో 
కలవు; కాలగణన : సా, 2 గం, = భారతదేశ 
మున సా. 5 గం. కి0ని. 


1. ఉనికి మొ. : ఆఫికా ఖండపు ఈశాన్య 
భాగపు మూలన 21985._-ఖతి1”95 ఓ. అజాంశల 


మధ్యను (1,086 కిమీ... బీర. తీర్‌ తూ 
తులారేఖల మధ్యను (1,289 కిమీ.) ఉన్న ఈః 
దేశమునకు ఉత్తరమున మధ్యధరా సముదమును 
తూర్పున ఇ|జాయెల్‌ ను, ఎ|రసము[దమును; దక్షిణ 
మున నుడాన్‌దేశమును పశ్చిమమున లిబియా 
యును సరిహద్దులందున్న వి, దేశవై శాల్యము 
10,00,214 చ, కిమీ. భౌతిక పరిస్థితిని బట్టి, 
దేశమును పడమటి ఎడారి, నైలు లోయ, తూర్పు 
ఎడారి అని మూడుభాగములుగ విభజింపవచ్చును. 
పడమటి ఎడారి సహారాలో అంతర్భాగము. 
తూర్పు ఎడారి అరేబియా ఎడారికి చెందినది. నైలు 
లోయలోని, ఉత్తరభాగమగు, నైలుడెల్టా అత్యంత 
సారవంతము; ఆ లోయలోని దషిణభాగము ఎగుడు 
దిగుడు నల్లరాతి గుట్టలు. దేశమందు కొన్ని 
[పాంతములందు, అందును ముఖ్యముగ పడమటి 
ఎడారిలో, భూమి ఎత్తు సమ్ముదపు మట్టమునకు 
180 మీ. దిగువనుండి తూర్పు ఎడారిలో, నైనాయ్‌ 
[పాంతమున, సము దమట్టమునకు 2,100 మీ. ఎగు 
వకు మారుచుండును. 


శి. శీతోష్ణస్థితి మొ. ; ఈజిప్టున అత్యధిక 
[పాంతము, ఉపోష్టమండల [పొంతమునకు చెంది 
నది; కాని దక్నిజభాగము మా|తము ఉష్ణమండల 
మందున్న ది. మధ్యధరా తీర|పాంతము తప్ప 
తక్కిన దేశమున ఎండకాలమున తాపమానము 
100--110 ఫా. వరకు పోవును, అందును 
దక&్నిణ, పశ్చిమ (పాంతములందు, గరిహ్టైోష్టత, 
కొన్నియెడల 120° ఫా. అందుకొనును. మధ్యధరా 
తీరమున మాత్రము గరిష్టోప్షత 90 ఫా.ను దాటదు. 
నీత్రకాలము మా|తము సమశీతో క్షముగ, సాధారణ 
ముగ, ఉండును. వసంతకాభమున, ఎడారులన్నులడి 


78 (పపంచ రాజ్య సర్వ సము 


వెచ్చని యినుక తుఫానులు వీచును, దేశమున 
సరాసరి సాలీనా వర్షపాతము 5 సెం, మీ. గరిష్ట 
వర్షపాతమునకు, ఆ దేశమున పేరొందిన, అలెగ్గాం 
డియాలో సాలీనా వర్షపాతము ౨0 సెం. మీ. 
దేశమున అడవులు లేనేలేవని చెప్పవచ్చును. 
ఖర్జూర వృక్షముల తోపులును, నిమ్మ వనములును 
ఆటనట కననగును. అడవిపంది, నక్క, రెచు వంటి 
అల్పవన్యజంతువులు మాక మే అటనట కాననగును, 
ఎడారులలో లేళ్ళు అరుదుగ కన్పట్టుచుండును, 


రి. జనసంఖ్య మొ. : ప్రాచీన దేశీయ [పజ 
లతో అరవ్‌ జాతి (ప్రజలు కీ శ, 7వ శతాబ్ది 
మొదలుగ, మేళన మొందిన ఫలితముగ రూపొం 
దినదియే ఈజిప్టులోని అత్యధిక పజానీకము. 1966 
లెక్క.ల| పకారము దేశ జనసంఖ్య £,00, 75,856 
(1972 అంచనా 8,45,88,006). ఇందు 92% 
ముస్టింలు; తక్కిన వారిలో ఈజిప్ట్‌ దేశపు అత్యంత 
సనాతన క్రైస్తవ సంపదాయమగు కోప్టిక్‌ శాఖకు 
చెందినవారు దాదాపు 10 లక్షలమంది; మిగిలిన 
వారు పలువిధములగు తక్కిన శాఖలకు చెందిన 
క్రైస్తవులు. యూదులు తొలుత కొంతమంది దేశ 
మున ఉండినను, వారందరును, రాజకీయ కారణ 
ములవలన, 1966 లో దేశమునుండి వెడలిపోయిరి. 
దేశమున దాదాపుగ అందరికిని మాతృభాష అర 
పీయే; ఆయినను వశ్చిమపు ఎడారులలో, ఊట 
నీటివట్టుల (ఓయసిస్‌) ను ఆశ్రయించి అటనట 
వసించు అల్పసంఖ్యాకులు కొందరు బర్భర భాషా 
మాండలిక ములను మాటాడుచున్నారు. విద్యావంతు 
లలో పలువురకు, ఆంగ్లమో ,ఫెంచియో సుపరి 
చితము. జనసంఖ్యా (1972 అంచనా) కమమును 
అనుసరించి, కయిరో (58,84,000) ఆలెగ్గాం 
డియా (21,46,000) పెద్ద నగరములుగ గణ 
సీయములు, 

క. నమాచార సా. : (ప్రభుత్వపు ఆధిపత్య 
మున, ఓక జాతీయ వ్యవస్థ, పోస్టు, టెల్నిగాఫ్‌, 


టెలిఫోన్‌, రేడియో, టెలివిజన్‌ శాఖలను నిర్వ 
హించుచున్నది. 15,881 కిమీ ల తీగపొడవు 
గల తంతివారా సౌకర్యము దేశమున కలదు. 
కయిరో నుండి అరబ్‌వాణి (వాయిస్‌ ఆఫ్‌ ఆరబ్స్‌) 
అను పెర అంతర్జాతీయ, రేడియో |పసారము లి! 
భాషలలోను, దేశీయ |పసారము 6 భాషలలోను 
సాగుచున్నది. 


ధ్‌ యాన సొ. : చక్కగ పరిణతి చెందిన, 
యానసౌకర్య విధానము ఈ దేశమున కలదు. 
పక్కారోడ్డ మొత్తపు నిడివి 22,140 కిమీ. 
రైలు రోడ్డ మొత్తపు నిడివి 4,446 కిమీ. మధ్య 
ధరా సము[దమును, ఎ|రనము[దముతో కలుపు 
సూయెజ్‌ కాలువ, అంతర్జాతీయ యానమున కేగాక 
దేశమునను, నీటి రహదారిగ ఉపకరించు వసతి 
కలదు, కాని ఈజివ్ర-ఇ_జాయెలు, వైరుధ్యముల 
ఫలితముగ ఆ కాలువ 1967 జూను నుండియు 
మూతపడినది. కయిరో, ఆలెగ్గాం[డియా, లక్సర్‌, 
అళ్వాన్‌, మెర్చా, మ్యాతూలలో, ఆంతర్జాతీయ 
విమాన్నాశయములు కలవు. ఇవికాక దేశమున 
విమానయానమునకు పనికివచ్చెడు 6 విమాన సేత 
ములు కలవు, సముదపు రేవులలో, అలెగ్గాండియా, 
పోర్టుసయ్యద్‌, సూయజ్‌ నగరబుల రేవులు 
గణసీయములు. 


6. చరిత: మానవ శాతికి నాగరికతను 
[పసాదించిన, పాదీన నొగిరిరత్రా కేం దయులలో 
ఒకటిగ ఈజిప్టు పేరొందినది. సైలుసవవెట్టువల 
వలన పంటలను పండించుచు, కరువు, కాటకముల 
బాధనెరుగక, మనుటరు అవకాశము అభించిన, 
ఆ దేశపు (పాచీనజాతులకు, తు'ర్పు-పడమరల 
నుండు ఎడారులు, అనాగరిక జాతుల బెడద నుండి 
రక్షించుటకు, పెట్టని కోటలవలె ఉపరరించినవి. 
అందువలననే, అచటి [పాచీనమానవులు నిరంత 
రాయముగ ప్రగతిని సాధించి, (కీ, పూ. 8400 


ఈ బి 


నాటికే సుసంఘటితమగు సొంఘిక వ్యవస్థను, అభి 
పాయ |పకటనకు ఉపకరించు ఒక చితలిపిని 
రూపొందించుకొనిరి. ఆ చితలిపిలో లిఖితములగు 
“'పపెరస్‌” ప్యృతములను, శిలాలేఖనములను పండి 
తులు చదువగలుగుట వలన, ఆ దేశపు పాబీన 
చరిత్రలోని, విశేషములు విదితము లైనవి, 


కీ, పూ, లి,400లో ఈజిప్టుకు ఏకరాజ్యముగ 
“మెనిస్‌' అను [పభువు రూపొందించెనని [ప్రాచీన 
కథనము కలదు. తదాదిగ కీ. పూ. లిలి2ి వరకు 
ఆ దేశమును కీ! రాజవంశములు పాలించినవి. 
ఆ రాజులలో (పతియొకనికిని పేరో (ఫారో) అను 
బిరుదము ఉండెడిది, మూడవ రాజవంశపు రెండవ 
రాజగు, తసర్రస్‌ (జోసర్‌) కాలమున, శిల్వాది 
లలితకళలు వికసనమును పొందగలిగినవి. ఆ విక 
సనమునకు కారణభూతుడెన వాడు, అప్పటి 
పధానియగు, యెమ్‌ హెత్సీ (ఇమ్‌హోతెప్‌). నేడు 
సైతము, [దష్టలను వి భాంతమనస్కులుగ చేయు 
చున్న పిరమిడులలో తొలుతటివి, ఆ కాలమున 
నిర్మితములై నవి (రా జాలయు, [ప్రముఖులయు, 
మృతశ రీరములను లోనుంచి నిర్మించిన సమాభు 
లనే పీరమిడులని వ్యవహరింతురు). గిజా నగరపు 
సమీపమున నేడు కన్పట్టు పిరమిడ్‌, అన్నింటి 
యందును, జొన్నత్య, వై శాల్యములందు మిన్న. 
దాని నేలమట్టపు వైశాల్యము 72 చ, మీటర్లు; ఎత్తు 
187 మీ, ఒకొ_క్క_టి 2082 కి, (గా. బరువు 
గల ఇరువది వేల రాళ్ళు, దిని నిర్మాణమున, ఉప 
యోగింపబడినవి. 18వ రాజవంశమునకు చెందిన, 
తుతెన్‌ఖామేన్‌ అను ఫారోతై కీ. పూ. 18 వ 
శతాబ్దిలో నిర్మింపబడిన పిరమిడ్‌లో జరిపిన [తవ్వ 
కములు, చర్మిత పరిశోధకులకు ఎంతయో ఉపక రించి 
నవి. రాజళవముతో పాటుగ, ఆ సమాధిలో ఉంచ 
బడిన అమూల్య వస్తువులును, పరికరములును, 
ఉపకరణములును ఆనాటి సభ్యతా విశేషములను 
స్పష్టీకరించుటకు సహకరింభినవి. 


పు 79 
ల 


(కీ. పూ. 1790 |పొంతమున ఆసియావాస 
యోధజాతికి చెందిన హిక్సాస్‌లు, _ఈజిప్టును 
జయించి పాలించినను, కీ పూ 1580లో ఆ పాల 
నను అంతరింపజేసి ఈజి ఫు దేశీయ రాజవంశ మే 
మరల అధికారమును కైవసము చెసికొనినది. కాని 
డీ. పూ. 525లో, ఆ దేశము పారసీక [వభువుల 
వళశమయ్యెను. తదనంతర కాలమున, పారసీక 
సా[మాజ్యమును, _ అలెగ్దాండరు నాయకత్యమున 
[గీకులు, తుదముట్టించుటతో , ఈజిప్రన _గీకు 
పాలన మొదలయ్యెను (క. పూ, 8ిలి2). ఆలె 
గ్దాండరు మరణానంతరమున జరిగిన రాజ్య విభ 
జన వలన 'టాలమీ' వంశీయులగు [గీకురాజులకు 
ఈజిప్టు లభించెను. వారి పాలనా కాలమున ఆలెగ్దాం 
[చియా నగరము, (గీకు సంస్కృతికి |పముఖ 
కేందముగ రాజిల్లెను, గణిత, జ్యోతిషాది విద్యలు 
అట ఎంతయో వికసనమును ఆర్జించి, తరువాత 
రోమక, ఇస్టామిక సంస్కృతులకు, మూల 
[సోతన్సులుగ ఉపకరించినవి. [గీకుల (పాభవము 
సన్నగిలిన కాలమున కీ. పూ. 80లో, అప్పటి 
రాజ్జియగు క్రియోప్నాతాను. ఓడించి, రోమన్‌ 
పాలకుడగు ఆగస్టన్‌ ఈజిప్పును వశపరచుకొని, 
ఆ రాజ్యమును, రోమక సామాజ్యమున ఆంత 
ర్భాగముగ చేసెను. రోమనుల పరిపాలనా కాలము 
ననే, దేశమున క్రైస్తవమతము వ్యాపించి [క్రమముగ 
సర్వత వ్యాపింప గలిగినది. ,కి.ళ. 640 లో, 
ఇస్తాం మతావేశితులగు అరబ్బుల సేనావాహినులు 
రోమన్‌ సేనలను నిర్జించి, ఈజిప్రను లోగొనినవి, 
తత్సలితముగ అరబ్బుల భాషా, మత సంస్కృృతు 
లకు, దేశమున, అత్యధిక వ్యా ప్రి లభించి దేశము 
అరబ్‌ దేశముగ మార్చ్పొందినది. క్రీ. శ. 968 
నుండి 1171 వరకు, |వవక్త కూతురయిన ఫతీమా 
యొక. వంశ మునకు చెందిన పాలకులు ఈజిప్టను, 
సర్వస్వతంతులుగ పాలించిరి. వీరి కాలమున 
కయిరో నగరము, ఇస్టామిక సంన్కృృతికి, _పముఖ 


80 [పపంచ రాజ్య సర్వస్వము 


కేందముగ రూపొందినది. అనంతరమున అధి 
కారము వివిధ ముస్టిం రాజవంశముల చేతులుమారి 
కడకు 1517లో" టర్కీ, దేశపు స్మామాట్టులకు 
వశమయ్యెను, 1799లో  ఫెంచి సార్వభౌముడగు 
నెపోలియన్‌ దేశమును వశ పరచుకొనినను, తుదకు 
1805 లో మహమ్మద్‌ఆలీ ఆనునతడు, టర్జి దేశపు 
సులాన్‌ అనుమతితో, ఈజిప్పున [ప్రభువు (పాషా) 
కాగలిగెను. ఇతని వంఠీయులలో, ఇస్మాయిల్‌ 
అనువాని కాలముననే, 1856 లో, సూయెజ్‌ కాలు 
వను త్రవ్యించుటకు ఒక సంఘము రూపొందినది, 
దీనికి [పోత్సాహకుడు ఫెర్డినాండ్‌ డి లెసెప్‌ అను 
(ఇంచి పౌరుడు. అది మొదలుగ ఇస్మాయిల్‌ 
బలహీనతను, _దుర్భ్యయలాలసతను, అదనుగ 
[గహించి, [బిటిష్‌, (వుంచి పాలకులు దేశ రాజకీయ 
ములలో జోక్యము వహించిరి. కడకు 1884 లో 
(బిటిష్‌వారు, టర్కీ సుల్తాన్‌ అనుమతితో, ఈజిప్టు 
పాలనా వ్యవహారములందు సర్వాధికారములను 
ఆర్జించిరి. (పథమ (ప్రపంచయుద్ధ కాలమున, 
టర్కీతో వైమనస్యము ఏర్పడుటవలన, బిటిష్‌ 
వారు టర్కీదేశపు సా[మాట్‌కుగల అధికారములను 
కాదని ఈజిప్టును తమ రక్షిత రాజ్యముగ పక 
టించిరి (1914). తరువాత అహమద్‌ ఫవుద్‌ 
అను నతడు సులానుగ, ఈజిప్పును స్వతం[త దేశ 
ముగ, భిటిష్‌వారు [పకటించినను (1922), 
బ్రిటిష్‌ సేనలను, ఆ దేశముననే ఉంచుటవలన ఆ 
స్యాతం|త్యము నామమ్మాత మయ్యెను. కడకు 
ద్వితీయ (ప్రపంచ యుద్ధానంతరమున, ఈజిప్టు 
దేశీయుల ఆందోళనకు లొంగి, (బిటిష్‌ (ప్రభుత్వము 
తన సేనలను కొన్ని పాంతములనుండి మాతము 
తీసికొని పోయినది (1946). 


కాని కాలక్రమమున రాజరిక |పభుత్వముపట్ట, 
ప్రజలలో విముఖత పెచ్చుపెరుగగ, మహమ్మద్‌ 
నజీబ్‌ అనువాని నాయకత్వమున సైన్యము తిరుగు 
భాటుచేసి రాజగు ఫరూక్‌ను దేశమునుండి సాగ 


నంపి (1952, జులై 20), కడకు 1958 జూన్‌ 
18 న, దేశమును ఒక గణరాజ్యముగ [పక 
టించెను. అనతి కాలముననే, నజీబ్‌ను, పదవీ 
(భహ్షనిచేని, జమాల్‌ అబ్దుల్‌ నాసర్‌ అను సేనాని 
అధ్యక్షుడయ్యెను (1954, నవంబరు 4)... దేశ 
మును, నైన్యమును, అధునాతనములుగ చేయుటకు 
అతడు ఎంతయో (శమించెను. సూయెజ్‌ కాలు 
వను జాతీయముచేసి జాతీయాదాయమును వృద్ధి 
చేసెను (1956). భారతదేశపు |పధానియగు, 
నెహూ పండితునితోడను, యుగోస్టావియా అధినేత 
యగు టిటోతోను కలసి, అలీన రాజ్యములను ఒక 
నమర్థ వర్గముగ, రూపొందించుటకు ఆతడు కృషి 
సల్పెను. సిరియా, ఎమెన్‌ దేశములతో, ఈజిప్టును 
కలిపి, యునై బెడ్‌ ఆరబ్‌ రిపబ్లిక్‌ గ, అతడు ఒక 
సమాఖ్యను, రూపొందింప జేసెను (1956). కాని 
నాసర్‌ యొక్క విష్టవాత్మక ధోరణికి జంకి సిరియా, 
ఎమెన్‌లు అందుండి త్వరలోనే విడివడినవి. పళ్చి 
మానియాలో, ద్వితీయ (పపంచ యుద్ధానంతర 
మున, పాల స్తీనాలోని అరబ్బుల [పయోజనములకు 
విరుద్ధముగ రూపొందిన ఇ| శాయెల్‌ రాజ్యముతో 
ఈజిప్పనకుగల వై మనస్యమువలన 1067 రో ఆ 
రెండు దేశముల మధ్య, జూస్‌ 5న యుద్ధము 
మొదలై, నాలుగు దినములు సాగి, ఐ.రా.స. 
జోక్యమువలన అంతమయ్యిను. కాని ఆ నాలుగు 
దినములలోనే, తూర్పు ఎడారిలోని, గాడా చీలి 
కను, సైనాయిని నూయెజ్‌ కాలువ |పాంతము 
వరకు ఆ/కమించి, ఆ సూయిజ్‌ రాలువలోని రాక 
పోకలను ఇ|శాయిల్‌ అరిక ట్టినదీ. యుద్ధ విరమణ 
జరిగినను, ఇజ్రాయెల్‌ ఆ |పాంతముంను వదలు 
కొనుటకు నిరాకరించినది. ఈ పరిస్థితులలో 
నాసర్‌ మరణించెను (1970, సెప్టెంబరు 28). 
ఆంతట అన్యార్‌ అల్‌-సాదత్‌ అధ్యత్షుడ య్యెను 
(1970, అక్టోబరు 6). సాదత్‌ కాలమున, మరల 
ఇ|జాయెల్‌ తో జరిగిన యుద్ధమున (1978) 


ఈ జి 


సూయెడజ్‌ కాలువకు పశ్చిమమున కొన్ని పాంతము 
లను, ఈజిప్టు సేనలు కైవసము చేసికొనినను, 
తూర్పు ఎడారిలో అత్యధిక భాగము ఇ(జాయెల్‌ 
అధీనముననే నిలిచినది. అంతట ఐ.రా.స. 
జోక్యమువలన, యుద్ధము ఆంతమై మధ్యవర్తుల 
కృషివలన, సూయెజ్‌ కాలువను మరల తెరచుట 
జరిగినది అయినను ఇజాయిల్‌ (1975) సమస్య 
మా|తము అపరిష్కృతముగనే ఉన్నది. సుడాన్‌, 
లిబియా, నిరియాలతో తన దేశమును కలవి, 
ఒక సమాఖ్యను రూపొందించుటకు, సాదత్‌ కవి 
చేసి, విఫలతను పొందెను. 


7. పరిపాలన; 1971, సెప్టెంబరు 11న 
పజామోదమును పొందిన, ఒక రాజ్యాంగ విధాన 
మును అనుసరించి దేశమున పరిపాలన నిర్వహింప 
బడుచున్నది. 1956 మొదలుగు యునై బెడ్‌ 
అరబ్‌ రిపబ్దిక్‌ అను రితిగనున్న దేశనామము 
ఈజిప్టు (ఆల్‌ మిసర్‌ ) అరబ్బీ గణరాజ్యముగ, 
ఇందు మార్పుచేయబడినది. అరబ్‌ సోషలిస్టు 
యూనియన్‌ అనునడియే దేశపు ఏకైక, రాజకీయ 
పక్షముగ అందు గుర్హింపబడినది. ఇస్టామును 
జాతీయ మతముగ గు ర్రించినను, తక్కిన మతాను 
యాయుల, ఆచార, విశ్వాసములకు రక్షణ కల్పించ 
బడినది. అరబ్‌ సోషలిస్టు యూనియన్‌ చె నియ 
మితులై, [ప్రజలచే అయిగేండ్ల కొకసారి ఎన్ను కొన 
బడి, 8ిళ0 మందికి తగ్గని సభ్యులు జాతీయ |పజా 
సభలో ఉందురు. వీరిలో కనీసము మూడవవంతు 
మండిచే |వతిపాదింపబడి కనీసము మూడింట 
రెండువంతుల సభ్యులచేత ఆమోదితుడై , కడకు 
జనాభ్మిపాయము (రెపరెండము) న నెగ్గిన వ్యక్తి 
దేశాధ్యక్షుడగును. అతని వయస్సు ఎన్నికనాటికి 
40 ఏండ్లకు తక్కువ కారాదు. ఆతని పదవీ 
కాలము ఆరేండ్లు. కార్యనిర్వహణాధికార ము అధ్య 
తునియందే న్యస్తము, పరిపాలనలో తనకు సహో 
యము చేయుటకై ఉపాధ్యక్షుని, లేదా, ఉపాధ్య 


[6] 


వు 81 


తులను, మం[తులను అతడు నియమించుకొన 
వచ్చును. వారియెడల సదభివాయము లేనప్పుడు 
వారిని పదవులనుండి తొలగింపవచ్చును. జాతీయ 
పజానభను సయితము అధ్యక్షుడు రద్దుచేయ 
వచ్చును; కాని ఆ వెనువెంటనే, జనాభి పాయమునకు 
తన చర్యను నివేదించి, దాని తీర్పునకు లొంగ 
వలెను. రద్దుఅయిన అరువది దినముల లోపల 
పజాసభ మరల ఎన్ను కొనబడవల యును. 


దేశము పరిపాలనా సౌకర్యార్థము 21 రాష్ట్రము 
లుగ విభజింపబడినది. రాష్ట్ర ములు, మండలము 
లుగ, విభజితములు. మండలముల పరిపాలనకై 
మండల సభలు, ముదీర్‌ అను అధికారి ఆధ్వర్య 
మున పనిచేయుచు, స్థానిక పరిపాలనను నిర్వ 
హించును. 


న్యాయ పరిపాలనలో వ మతమునకు సంబం 
దించినంతవరకు, ఆ మత ధర్మములను గు రైెరిగిన 
పత్యేక న్యాయస్థానములు ఇదివరలో ఉండెడివి. 
కాని 1956 లో ఈ ఏర్పాటు రద్దుచేయబడి అన్ని 
Spe వ్యవహారములును, సామాన్య న్యాయస్థానముల 
లోనే విచారింప బడుచున్న వి, దేశమున సమ్మరీ 
న్యాయస్థానములు 165; దిగువ కోర్టులు 14 
కలవు. వీనిలో |పతిదానిలోను, ఒక జడ్డీ మాతమే 
పనిచేయును. ఎగువ కోర్టులు 19 కలవు. వీనిలోను 
(పతియొకట ఒకే జడ్డి పనిచేయను. ఒక్కాకట 
ముగ్గురు జడ్జీలు పనిచేయు 5 అవీలు కోర్టులును 
కలవు, 1981 లో ఆవీలు కోర్టులవై, పునర్విమర్శన 
చేయు అధికారము కలిగిన ఒక ఉన్నత న్యాయ 
స్థానము నెలకొల్పబడినది. ఇందు ఒక అధ్యతు 
డును, నలువురు ఉపాధ్యత్షులును ౩6 జడ్డిలును 
కలరు. వీరు మూడు వేర్వేరు వర్లములుగ సమా 
వేశమె, దండ వ్యవహారములను పౌర, వాణిజ్య 
వ్యవహార ములను, వ్యక్తి విషయిక వ్యవహార ము 
ను, క్రమముగ విచారించుదురు. పరిపాలనా 


82 (పపంచ రాజ్య సర్వస్వము 


నియమముల కొచిత్యానా చిత్యములను మాతమే 
పిచారించు న్యాయస్థానము (రా జ్యపాలనా న్యాయ 
స్థానము ఒకటి 1946 నుండి పనిచేయుచున్నది. 
ఇందు జడ్డీల సంఖ్య మూడునకు తగ్గక, అయిదు 
నకు మించక ఉండును. 


8. దేశరక్షణ : 18 ఏండ్ల వయసు వచ్చిన 
[పతి పురుషుడును, నైన్యమున మూడేండ్లు నిర్భంధ 
ముగ పనిచేయవలయునను శాసనము దేశమున 
అమలులో నున్నది. అంచనాలను అనుసరించి 
తివిధ రక్షక శాఖలందును, మొ త్రముమీద 
2,80 000 మంది పనిచేయుచున్నారు. ఇవిగాక 
జాతీయ రక్షకదళమున 1,80,000 మంది కలరు, 
సేనలో 2 టాంకు దళములును, 4 మరతుపాకీ 
దళములను, ళీ పటాలముల పారాచూట్‌ దళము 
లును, 12 ఫీరంగి దళములును కలవు. టాంకుల 
సంఖ్య, దాదాపు 1200. మొత్తపు సెనిక సంఖ్య 
దాదాపు 1,80,000. 


నాకా సేనయందు 12 జలాంతర్గాములు, ర్‌ 
డిసాయరు, 96 టార్పెడోబటోట్టు, 14 వాహక 
'బై/ (se) ల 
నౌకలు, తక్కువిధముల నౌకలు -60 ఉన్నవి. 
ఇందు పనిచేయు నావికులును, అధికారులును కలిసి 
మొత్తం 14,000 (1972), 


సోవియట్‌ రష్యా, జెకోస్తోవాకియాల సాయ 
మున, సమర్థమగు వై మానిక సేనను, ఈజిప్టు స 
కూర్చుకొనినది. వైమానిక యోధుల సంఖ్య 
దాదాపు 25,000. పలు తెరగుల పోరాటపు 
విమానములును, వాహక విమానములును కలిసి 
మొత్తం 550 విమానములు కలవు. వీనిలో ధ్యన్య 
తీతవేగపు పోరాటపు విమానములు 120. వైనుండి 
దిగువకు మిసిలీ (క్షిపణు) లను ప్రయోగించు 
విమానములును కొన్ని కలవు (1972). 

9. అంతర్జాతీయ సం. : ఐ,రా.స. యందు 
1945లో శఈజిష్ణ సభ్యత్వమును ఆర్థించినది, 


తదాదిగ, తదనుబంధ సంస్థసీలో _ వెక్కి ౦ట 
సైతము సభ్యత్యము కలిగి వర్తించుచున్నది, 
ఆరబ్‌ లీగునందు ఈజిప్పు నకు [ప్రముఖ స్థానము 
కలదు. అలీన రాజ్యముల కూటమునను, ఈజిప్టు 
సభ్యత్వమును వహించి, [పముఖపాతను నిర్వ 
పాంచుచున్నది. భారత దేశముతో సహా పలు 
[ప్రముఖ దేశములతో ఈజివ్ర దౌత్య సంబంధము 
లను కలిగియున్నది. కాని 1967 నుండియు, 
ఇ జాయెల్‌ తో సాగిన యుద్ధమున, యు. సే. 
అనుసరించిన వైఖరికి సిరసనగ, యు. సే. దౌత్య 
కార్యాలయము మూసివేయబడినది. అయినను 
1974 నుండి ఈజిప్టు, యు. స్టే. ల మధ్య సౌమ 
నస్యము కొంత ఏర్పడగలిగినది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక విధా 
నము సోషలిస్టు వ్యవస్థా [పాతిపదికకపై రూపొం 
దింప బడవలయుననుట, రాజ్యాంగవు ధ్యేయము. 
అందులకు అనువుగ |వణాశికా రీతిలో [ప్రభుత్వము 
1961 మొదలుగ కృషిచేయుచున్నది. |పస్తుతము 
అమలున ఉన్నది దశవర్ష (1971.80) [ప్రణాళిక 
1970తో 250 కోట్ల పొగ ఉన్న వాతీయా 
దాయము 1980 నాటికి రెట్టింపు కావలయుననుట 
ఈ |పణాళికా లక్ష్యము, 


సోషలిస్టు విధానమునకు ఆనుగుణముగ, 
ఉత్ప తి సాధనములను, అన్నింటిని జాతీయ 
ములుగ చేయుటకు కృషి 1956 మొదలుగ సాగు 
చున్నది. అందులకు పాతిపదికలుగ, సూయెజ్‌ 
కాలువయు, విదేశీయుల ఆస్తులును (1956), దేశీయ 
పరి శమలును (1961 ) జాతీయములు చేయబడినవి. 
పట్టణవు ఆస్తులును, వ్యవసాయ భూములును, జాతీ 
యములు చేయబడకపోయినను, అందులకు గరిష్ట 
పరిమితులు విధింపబడినవి. కుటుంబమునకు 100 
ఫడ్డానులను (ఒక ఫడ్డాన్‌ = 1.088 ఎకరము) 
మించి భూవసతి ఉండకూడదను నియమము 


ఈ బి 


కలదు. వ్య క్రి సాలుసరి ఆదాయము 5,000 ఈ. 
పౌనులను మించరాని రీతిగ పన్నుల విధానము 
రూ పొందింప బడినది. 

(పస్తుతమున దేశసంపదకు ముఖ్యాధారము వ్యవ 
సాయము. కాని దేశ వై శాల్యమున 4% అనగా 
60 లక్షల ఫడ్డానుల భూమి మాతమే సేద్యమునకు 
అనుకూలముగ ఉన్నది. ఇట్టి భూమి నైలునది 
లోయలోను, డెల్టాలోను మ్మాతమే కలదు. 
దీనిని ఆకయించియే దేశ పజానీకమున అత్యధిక 
భాగము జ్రీవించుచున్నారు. దేశమున వర్షపాతము 
చాల తక్కువగుటవలన నై లునదిలోని సీరే పంట 
లకు ఆధారము. నైలునది వెల్దువలవలన నిండిన 
జలాశయముల సాయమున భూములను సాగు 
చేయుట పాచీన కాలముననుండియు సం|పదాయ 
ముగ ఉన్నది. కాని ఇందువలన ఎక్కువ పంట 
లను పండించుటకు అవకాశములేదు. అందువలన 
ఈ శతాబ్దిలో నైలునదికి అడ్డముగ కొన్ని తావుల 
ఆనకట్టలు కట్టబడినవి. అట్టివానిలో నెల్ల, ఆత్యంత 
ఫలదాయక మైనది అశ్యాన్‌ ఆనకట్ట, సోవియట్‌ 
రష్యా ఇచ్చిన, ఆర్థిక, సాంకేతిక సాహాయముతో 
ఇది నిర్మింపబడినది. 1960లో మొదలైన ఈ 
ఆనకట్ట 1971 లో పూర్తియెనది. దీనివలన, ఇది 
వరలో సేద్యమున నున్నభూమికి, నిరంతరాయ 
ముగ, సాలుపొడవున నీరు లభించుటయేగాక, 
1980 నాటికి 4 65,000 ఫడ్డానుల భూమికి ఆద 
నముగ నీటిపారుదల లభింపగలదు. ఇదియేగాక, 
పశ్చిమపు ఎడారిలోని, భూగర్భ జలాధారములను, 
శాస్త్రీయ దృష్టితో పరిశోధించి, ఊట బావుల సాయ 
మున ఎడారి భూములను సస్యళ్యామలములుగ 
చెయుటకును కృషి జరుగుచున్న ది, 

పండించు పంటలలో నెల్చ అతి ముఖ్యమైనది 
(పత్తి పంట, (పపంచపు (పత్తి పంటలో 6% 
ఈజిపుననే పండింపబడుచున్న ది. అందునను, 
పొడుగు వీచు (పత్తికి ఈజిప్టు చాలా 'పేరుగనినది. 


వు రికి 


ఈ (పత్తిలో విసార భాగము విదేశములకు ఎగు 
మతి ఆగుచున్నది. 1970-7! సంఖ్యా వివరము 
లను అనుసరించి ఆ సంవత్సరపు పత్తి ఉత్పత్తి 
102 లక్షల కంటారులు. (1 కంటారు = 157.5 
క్రి, (గౌ). పంటల మార్పిడి పద్ధతిలో, (పతి 
సాలున, (పత్తితోపాటుగ, తక్కిన పంటలను 
గూడ పండించుచున్నారు. కొన్నిచోట్ల సాలున 
నాల్లు పంటలను పండించుటయు కలదు. వేల 
టన్ను లలో ఉత్ప తి [క్రమమున చెరకు (7486), 
వరి (2,584), మొక్కజొన్న (2,842), గోధుమ 
(1,720) ముఖ్యముగ పేర్కొన దగినవి. వేల 
సంఖ్యలో పెంపకపు పశువులు [క్రమమున 
గోసంతతి 2,088), మహిష సంతతి (2,075), 
మేకలు (1,152), గొ రెలు (1,968) లెక్కింప 
దగినవి, 


సముుద తీరమునను, నైలునదీ డెల్టాలోను, 
అక్యాన్‌ డామ్‌వలన రూపొందిన నాసర్‌ సరస్సు 
నను, మత్స్య పరిశ్రమ సాగుచున్నది. ఆ పరి 
శ్రమలో దాదాపు 14,000 పడవలు పనిచేయ 
చున్నవి. అయినను తగినంత ఉత్ప త్రిలేక చేపలను 
ఈజిప్టు దిగుమతి చేసికొనుచున్నది. 


దేశమున విద్యుదుత్పత్తి, ఆక్వాన్‌డామ్‌ నిర్మా 
ణానంతరమున, చాల పెరిగినది. డామువద్దనే 
1000 కోట్ట కిలోవాట్ట శక్తిని ఉత్ప త్తిచేయ వసతి 
కలదు. తకి),-న |పాంతములందు 600 కొట్ట కిలో 
వాట్ట శక్తి ఉత్పత్తి అగుచున్నది. 


పారి|శామికముగ దేశ మును సుసంపన్నము 
చేయుటకు కృషి జరుగుచున్నను, అందు (ప్రస్తుత 
మునకు ఎక్కువ పురోగతి సాధింపబడ లేదు, 
జాతీయోత్స త్రిలో 68% మాత్రమే దానివలన లభించు 
చున్నది. నూలు, సిమెంటు, చక్కెర, ఖాద్య 
తై లములు, సబ్బులు, పారి, శామికోత్సత్తులలో 
పెర్కొనదగినవి. దేశమునకు ఎక్కువగ ఆదాయ 


84 [ప్రపంచ రాజ్య సర ంస్వము 


మును కొనివచ్చు తక్కిన వానిలో, ముఖ్యముగ 
పేర్కానదగినది పెటోలియం. దినమునకు 180 
వేల పీపాల ముడి పెటోలియము ఉత్పత్తికి దేళ 
మున అవకాశము కలదు. ఇందు 60% సెనాయిలో 
లభించును. కాని ఆ (ప్రాంతము 1967 మొదలుగ, 
ఇ[జియెల్‌ ఆ|కమణలో ఉన్నందున, దేశమునకు 
చాల నష్టము కలిగినది, సూయెజ్‌ కాలువను, 
జాతీయముచేసిన తరువాత, ఆ కాలువలోని, రాక 
సోకల సుంకములవలన, జాతీయాదాయము, 
అత్యధిక ము కాగలదని ఆశింపబడినది. కాని 1967 
నుండి, యుద్ధ ఫలితముగ, ఆది మూతపడినది. 
1974 ఏపిల్‌ మొదలుగ, ఆ కాలువను మరల 
రాకపోకలకు అనువుగ చేయుటకై యు. సై; 
సోవియట్‌ రష్యాల సాయమున _పనిమొదలై 
1975లో సూయెజ్‌కాలువ రాకపోకలకు తెరువ 
బడినది. అంతేకాక సైనాయిలో ప్నెటోలు గను 
లున్న భాగము సైతము, ఆ సమయముననే ఈజిప్టు 
నకు ఇ|జాయెల్‌ అప్పగించినది. అందువలన 
1976 మొదలుగ ఈజిన దేశము ఆర్జికముగ 
ఎక్కు_వ పురోగతిని సాధించుటకు అవకాశ ములు 
ఏర్పడినవి, 


కార్మికులకు (చేడు యూనియన్‌ హక్కులు, 
1942 మొదలుగ కల్పింపబడినవి. కార్మిక 
సమాఖ్య అనునది [ప్రముఖ (టెడ్‌ యూనియన్‌. 
ఇందలి సభ్యుల సంఖ్య 15 లక్షలు. దేశపు ఎగు 
మతులలో ముఖ్యముగ పర్కొనదగినవి (పత్తి, 
నూలు, నూలు వస్త్రములు. 1971 లో ఇందువలన 
2281 లక్షల ఈ. పొనుల ఆదాయము లభించినది. 
ఇందులో, అత్యధిక భాగము (క్రమమున సోవియట్‌ 
రష్యా, ఇండియా, జపాన్‌, జెకోస్టోవాకియాలకు 
ఎగుమతియగును. మొత్తము దేశపు అన్ని విధముల 
ఎగుమతులు, లి4ీలివి లక్షల ఈ. పౌనులు? దిగు 
మతులు 4000 లక్షలు ఈ, పొ; దిగుమతులలో 
ఎక్కువ భాగము యంత్ర సామ(గి, రసాయన 


పదార్థములు. ఇందువలన చెల్టింపుల నిలువలో 
బుణమేర్చడుటయేగాక, పణాళిక పై పెట్టుబడికిని 
అధికముగ బుణములను చేయవలసి వచ్చుచున్న ది, 
సో. రష్యా ఇందు అత్యధిక భాగపు బుణములను 
ఇచ్చినది. 1967 మొదలుగ నూనె సంపత్తికి, 
శీరొందిన కువాయిట్‌, సొదీ అరేబియా, లివి 
యాలు ఇచ్చు ధనసహాయముకూడ ఈజిప్టనకు 
చాలవరకు ఉపకరించుచున్న ది. 


1971.12 బడ్జెటు లెక్కల [ప్రకారము ఆదా 
యము 192.2 కోట్ల ఈ. పౌ; వ్యయము 2శిక్‌.! 
కోట్ట ఈ. పౌ; వ్యయమున త0 కోట్లు పెట్టుబడి'కె, 
వినియూగింపబడుచున్న ది. (ప్రపంచపు బ్యాంకు 
లెక్కలను అనుసరించి, దేశమున సాలీనా తలసరి 
సకలోత్పత్తి (G.N.P.) 462 ఈ. పౌ (1970). 


బ్యాంకులు జాతీయములు చేయబడినవి. కేంద 
జాతీయ బ్యాంకు తన వివిధ శాఖలద్వారా బ్యాంకు 
వ్యవహారములను నిర్వ ర్రించచున్నది. 


11. సాంఘిక రంగము : సాంఘిక నంకెమ 
మునక [ప్రభుత్వపు ఆధ్యర్యవమున  వెక్కు 
సంస్థలు పనినేయుచున్నవి. ఇట్టి వ్యవన్గలు దేళ 
మున 864 కలవు. గృహనిర్మాణమున కై [ప్రణా 
శికా వ్యయమున 10.2" [పల్యకింపబడినది. 
దేశమున 6,000 డాక్టర్లును, 66,862 శయ్యా 
సంఖ్యగల [ప్రభుత్వపు ఆస్ప|తులును, 8,580 
[ప్రయివేటు ఆసు ష్మతులును కలవు. 

విద్యా విషయమున దేశము ఎక్కువ పురోగతిని 
సాధించుట కై. కృషి జరుగుచున్న ది. దాదాపు 70% 
నిరక్షరాస్యులుగ ఉన్నారు. ఉచిత, నిర్బంధ, 
(పాథమిక విద్యానిధానము 1044 నుండి ఆమలున 
ఉన్నది. 1950 నుండి మాధ్యమిక, సాంకేతిక 
విద్య ఉచితముగ లభ్యమగుచున్న ది. దేశమున 
88,056 పాథమిక పాఠళాలలలో 87,40,551 
మంది పఠించుచున్నారు. దేశమున 4 విశ్వవిద్యాల 


ఉగాండా 85 


యములు (కైరో, ఆలెగ్గాండియా, ఈన్‌షామ్స్‌, 
అస్సూత్‌) కలవు. పతీ విద్యార్థల సంఖ్య 
1,24,227. కయిరోలోని అల్‌ - అజార్‌ విద్యా 
పీఠము ఇస్తాం మత విద్యాకేం[దము. ఇది కీ. న్‌, 
972 లో స్థాపింపబడి, నిరంతరాయముగ నిలువ 
గలిగినది. దేశమనందలి ప, తికలన్ని యు జాతీయ 
మలు చేయబడినవి. ఆల్‌ - అహరమ్‌, ఆల్‌ - 
అక్సార్‌, ఆల్‌ = గుమూరియ అనునవి [ప్రముఖ 
డిన పతీకలు, 


12. యాతా సొ.: ప్రాచీన సంస్కృతి 
కేంద్రముగ సపేరెన్నికగనిన ఈ దేశమున [పాచీనపు 
వాస్తు, శిల్ప, కళా సామగి యాత్రికులను [పపం 
చపు నలుమూలలనుండి ఆకర్షించుచున్నది. గిజే 
వద్దనున్న పిరమిడ్‌, _ సింహికా న్మిగహము 
(స్ఫింక్స్‌), లక్పర్‌, కర్నక్‌లలోని మహత్తర 
దేవాలయములు, అక్వాన్‌ డాము, అచటి నాసర్‌ 
సరస్సు, అబూ సింబెల్‌ అవశేషములు దర్శనీయ 
ములు. 1972 లో 5,40,880 మంది విదేశీయులు 
వానిని దర్శించిరి. ఈ విలాసయా తల నిర్వహించు 
(ప్రభుత్వళాఖ 282 హోటళ్ళను నడపుచున్నది. 


18. (పముఖ వ్యక్తులు : 1. ఇమ్‌హోతెప్‌ 
(కీ. పూ. 27 శతాబ్ది) ధీశాలిగ పేరొందిన ఒక 
మంతి. ఈజిప్టు [పాబీన సంస్కృతికి మూలాధార 
ముగ వ రించినవాడు. 


(2. రామి "సెస్‌ 11 కి. పూ. 18వ శతాబ్ది) ఓర్‌ 
[ప్రముఖ విజేత; అబూ సింబెల్‌ వద్దనుండి, (పస్తుత 
మున పలు దేశములకు పంచబడిన, విగహసంపద 
ఈతని కాలముననే రూపొందినది. 


తి. కి యోపా్యతా (|కీ. హూ. 67.80). 
తన కాలమున, జగదేక సుందరిగ పేరొంది, తన 
సౌందర్యమునే ఒక సాధనముగ వినియోగించి, 
రోమక చ్యకవర్తులను, ఇరువురను [క్రమమున 
లోగొనిన రాజ్యతం్యతజ్ఞ, 


4. జమాల్‌ అబ్దుల్‌ నాసర్‌ (కీ. శ. 1918. 
1970) ఈజిప్టును ఆధునికము చేయు కృషికి 
నాందీ (వసావనచేసి, అలీనరాజ్య వ్యవస్థా నిర్మాణ 
మున పాల్లొనిన పరిపాలనావే త్త. 


ర. ఉగాండా 


ముఖ్యనగరము : కంపాలా; జెండా: నలుపు, 
పసిమి, ఎరుపు రంగులలో ఒకదాని తరువాత 
వేరొకటిగ సమవిస్తృతిలో అమరిన ఆరు అడ్డు 
చారలలో మధ్యభాగమున తెల్లని వృత్తమున 
చితింపబడిన కొంగ కలదు. జాతీయ గీతము: 
జాతీయ గీతము కలదు, వివరములు తెలియవు; 
నాణెము : ఉగాండా మిల్లింగ్‌ ; 1 ఉ. షః 
జారు. 1.05; కొలతూకములు : మెటిక్‌ 
విధానపువి; కాలగణన : సా. కి గం. = భారత 
దేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : మధ్య ఆఫికాలో తూర్పు 
భాగమున, 19-49) ఊఉ. అక్షాంశ రేఖలకును, 80°_ 
వీరీ తూ. తులారేఖలకును నడుమ విస్తరించి 
యున్న ఈ దేశమునకు ఉత్తర ఏశయందు 
సుడాన్‌; తూర్పున కెన్యా; దక్షిణమున టాంబా 
నియా; నైరుతీన రువండా; పశ్చిమమున జయిలే 
సరిహద్దులందు ఉన్నవి. దేశ వైశాల్యము 
2,86,087 చ. కిమీ; ఇందు 42,440 చ. కిమీ. 
భూమి నీటిమునకలో ఉన్నది. దేశము, చాలవరకు, 
1220 మీ, రమారమి ఎత్తుగల పీఠభూమి. పక్స్చి 


§6 [ప్రపంచ రాజ్య సర ఏస్యము 


మమున ఉన్నస్మ్మ్యరువెన్‌జోరి సర్వతములందలి 
ఉన్నత శిఖరవు ఎత్తు 4875 మీ; తూర్పు సరి 
హద్దునఉన్న ఎల్‌గన్‌ పర్వత శిఖరపు ఎత్తు 
4,820 మీ, తెల్ల నైలునది ఈ దేశముననే విక్షో 





రియా సరన్సులో జన్మించి, దేశమున ఊఉ త్రరదిశకు 
క్యోగా సరస్సువరకు పయనించి, _అటనుంచి 
పశ్చిమమునకు తిరిగి ఆల్‌బర్ట్‌ _సరస్సుచేరి, 
అందుండి ఉ త్రరమునకుపోయి సుడాన్‌లోనికి 
పయనించుచున్న ది. 


శి. శీతోష్టన్థితి మొ.: భూమధ్య రేఖపైననే 
ఉన్నను, దేశమున ఎండలు తక్కువనియే చెప్ప 
వచ్చును. దేశపు సరాసరి ఉష్ణోగత 11° ఫ్రా; 
దేశమున అత్యధిక భాగమున సాలునరి వర్షపాతము 
75 సెం, మీ; విక్టోరియా సరస్సు [పాంతమున 
మ్యాతము అది 148 సెం. శ. ఉన్నది. దేశమున 
నైరుతి సాంతమునను, దక్షిణ  పాంతమునను 
దాదాపు భూమియంతయు నేద్యమున ఉన్నందున, 
దట్టపుటడవులు అటనబట కొలదిగ మాత్రమే కన్పట్టు 
చున్నవి; వశ్చిమపు ఉన్నత భూములలో 'మూలీ' 
ఆను పెద్దజాతి వృక్షములు కన్పట్టును; వాని కలప 
గట్టితనమునకు పేరొందినది, వేటకై ప్రత్యేక 


న్‌క్షిత [పాంతములుగ లెక్కింపబడు కొన్ని అడవు 
లలో సింహము, ఏనుగు, నీటిగురము, కారెనుము 
మొదలకు పెద్ద జంతువులును, వివిధ మర్కట 
జాతులును విరివిగ కననగును. తక్కిన |పడేశము 
లలో, వ్యవసాయ భూముల రక్షణకై, వన్య మృగ 
ములు విరివిగ వధింపబడుచున్నవి. సరన్సులలో 
సిపీర మత్స్య జాతులును, చి తడి పట్టులందు 
ఆనేక సర్పజాతులును కననగుచున్న వి, 

తి. జనసంఖ్య మొ.: 1969 అక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 95,26,217, ముఖ్య 
నగరమగు కంపాలాలోని జనసంఖ్య రమారమి 
8,81,000. తక్కిన నగరములలో జింగా 
(47,000), అంబేలే (28,000) పేర్కొనదగినవి, 
దేశపు వివిధ ఆఫికన్‌ జాతులలో బంటూ జాతి 
అధికముగ కననగును; వీరిలో బుగాండా తెగవారు 
సంఖ్యా విషయికముగను, తక్కు. రీతులను (పము 
ఖత కలిగిఉన్నారు ఇస్టామును, క్రై స్తవ మతమును 
కొన్ని పాంతములందు విరివిగ వ్యాపించియున్నను 
దేశీయులలో అత్యధిక సంఖ్యాకులు పాచీన సంప 
దాయిక విశ్వాసములనే కలిగిఉన్నారు. దేశమున 
ఆసియావాస సంతతికి చెందినవారు దాదాపుగ 
91,000 ను, యూరపీయులు 9,70౧ ను ఇదివరలో 
ఉండినను వారిలో ఆత్యధిక సంఖ్యారులు 1071లో, 
(ప్రభుత్య విధానముల ఫలితముగ, దేశమును వదలి 
పోయిరి. 

దేశపు [ప్రజలలో అత్యధిక సంఖ్యాకులకు 
లుగాండా భాష నుపరిచితము; ఇంగ్లీషు అధికార 
భాషగ పరిగణనను పొందినది. 

4. సమాచార సా. : తూర్పు ఆఫికా తపాలా, 
దూరసందేశ వ్యవస్థయే ఈ దేశపు తంతి తపాలా 
సౌకర్యములను నిర్యపాంచుచున్న ది. దేశమున 
84,190 ఉలిపోనులు కలవు (1972). కంపా 
లాలో ఒక రేడియో (పసార కేందమును, టెలి 
విజన్‌ కేంద్రమును పనిచేయుచున్న వి. 


ఉగాండా 87 


క, యానసొ. : తూర్పు ఆఫ్రికా సామాజిక 
వ్యవస్థ (కమ్యూనిటీ) యే కెన్యా, టాంజానియాలతో 
పాటుగ ఈ దేశపు యాన సొకర్యములను నిర్వ 
హించున్నది. దేశమున 6,200 కిమీ, నిడివిగల 
పక్కా- రోడ్డు కలవు; ఇవిగాక 17,970 కిమీ. 
నిడివిగల సాధారణపు రోడ్డు ఉన్నవి. దేశపు 
రైలు మార్గముల మొత్తపు నిడివి 1,152 కిమీ; 
ఎన్‌ తిబ్బెలోని అంతర్జాతీయ విమానాశయమునుండి 
ఆ|ఫీకాలోని తదితర దేశ ములకును, (గేట్‌ [బిటన్‌ 
కును విమాన [ప్రయాణపు వసతులు కలవు. 
దేశాంతర్భాగ మున 12 నగరముల మధ్యకూడ 
విమాన |పయాణపు వసతులున్న వి, 

6. చరిత : కీ. పూ. 4000-8000 మధ్య 
కాలమున, ఈజిప్ట్‌నుండి కొన్ని హమిటిక్‌ జాతుల 
[ప్రజలు ఇటకు వలసవచ్చి చేరి, తమ నాగరికతను 
ఇచటి నీ! గోలయందును, తదితర ఆదిమ జాతు 
లందును వ్యావింపజెసిరి. కాలక్రమమున ఆఫికా 
లోనీ పరిసర [పాంతములనుండి పలు ఆఫీకన్‌ 
జాతులు ఇటకు చేరినవి, ఈ వివిధ జాతులు 
తొలుత చిన్నచిన్న రాజ్యములుగ చీలియుండినను, 
19వ శతాబ్దినాటికి బున్యోరూ, 
అంకోలే, తోరూ అను నాల్గు రాజ్యములు మా(తమే 
దేశమున _ప్రముఖతను అఆర్టించినవి 1862లో 
తొలుతగ శ్వేతజాతీయుడు దేశమున అడుగిడెను. 
అంతకు పూర్వమె అరబ్బులకును దేశముతో పరి 
చయము లభించెను. అంతట శ్వేతజాతీయులవలన 
క్రై స్తవమును, అరబ్బులవలన ఇస్టామును దేశమున 
కొన్నియెడల వ్యాపించినవి. 1886లో యూర 
పియను జాతుల ఒడంబడికలను అనుసరించి విక్టో 
రియా సరస్సునకు _తూర్పునఉన్న ఆఫ్రికా 
[పాంతము [బిటన్‌, జర్మన్‌ రాజ్యములకు దక్కి. 
నది. తరువాత 1894 లో ఉగాండాను అంతటిని, 
అచటి (పభువుల అంగీకారములతో తన రక్షణ 
లోనికి తీసికొని 1897లో బుగాండా రాజ్యపు 


బుగాండా, 


[ప్రభువును పద్యభస్టునిజేని, అతని కుమారుని 
రాజుగచేసి, వివిధ తెగల నాయకుల సహకారముతో 
దేశమున వలసపాలనను | బిటన్‌ (పవేళపెట్టినది. 
1962 లో దేశము వలసపాలననుండి విము క్తిచెంది 
స్యతంత్రతను ఆర్జించి, 1967 లో గణరాజ్యముగ 
మార్పొందెను. 1971 లో అప్పటి అధ్యక్షుడు 
డా. ఒబోదేను పదవినుండి తొలగించి ఇదీ అమీన్‌ 
అను సేనాని తన అధ్యక్షతన సైనిక [పభుత్వ 
మును నెలకొల్పెను, 


7. పరిపాలన: 1967లో ఆమోదింపబడిన 
ఒక రాజ్యాంగ విధానము ననుసరించి, |పజా 
స్వామిక గణతంత సమాఖ్యా (ప్రభుత్వము దేశ 
మున అమలునకు వచ్చినను, |వస్తుతమున ఇది 
ఆమీన్‌ నాయక త్యమున ఏర్పడిన సెనిక (ప్రభు 
త్వమే సర్వాధికారములను వహించినది, దేశమున 
విదేశీయుల పలుకుబడిని అరికట్టు మిషతో తీని 
కొనిన చర్యల ఫలితముగ భారతీయ సంతతి 
వారును, యూరపీయులును, ఆస్తులను అన్నింటిని 
వదలివై చి దేశమును వదలిపోయిరి. 


8. దేశరతణ : 5700 మందిగల నాలుగు 
పటాలముల సేనయు, 275 మందికల వాయు 
సేనయు కలవు. 


౪. ఆంతర్జాతీయ సం. : ఐ.రా.స, యందున, 
కామన్‌ వెల్లున, ఆ|ఫీకా సమైక్య సంఘమున, ఈ 
దేశమునకు సభ్యత్యము కలదు, ఇ్యజాయెల్‌, 
రొడీసియా, దక్షిణ ఆ!ఫీకాలతో తప్ప, తక్కిన 
[ప్రముఖ రాజ్యములతో దౌత్య సంబంధములు 
కలవు. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవ 
స్థకు వ్యవసాయమే ముఖ్యాధారము, జాతీయో 
తృత్తిలో సగమునకు మించియు, ఎగుమతులలో 
90% ఆదాయమును వ్యవసాయిక ఉత్స త్తివలననే 
లభించుచున్నవి. అయినను సేద్యమున ఉన్న 


88 [పపంచ రాజ్య సర్వస్వము 


భూమిలో 70% దేశావసరములకు సరిపోవు ఆహార 
థాన్యముల ఉత్ప త్రికే వినియ క్రమగుచున్న ది. 
ఎగుమతియగు రొక్కపు పంటలలో ప్రత్తి, కాఫీ 
పముఖములు. [ప్రపంచమున కాఫీ గింజలను 
పండించు దేశములలో ఈ దేశము అయిదవ స్థాన 
మును ఆక్రమించి ఉన్నది; పత్తి, కావీ తరువాత 
పొగాకు, చక్కెర, తేయాకు, కలబందనార [కమ 
ముగ లెక్కకు వచ్చునవి, దేశమున తగినంత 
పశుసంపద లేదు; పాలకొరకు, కెన్యాదేశమువె, ఈ 
దేశము కొంతవరకు ఆధారపడి ఉన్నది. మత్స్య 
పర్మిశమ పలువురను పోషించుచున్నది. తూర్పు 
ఆఫికాలో పలు [పాంతములకు ఈ దేశమునుండి 
చేపలు ఎగుమతి ఆగుచున్నవి. దేశమున ఖనిజ 
సంపద తక్కువ; రాగి మాతము కొన్ని గనుల 
నుండి తీయబడుచున్నది. దేశమున విద్యుదుత్పత్తి 
185 కోట్ట కివా; ఇందు 22.4 కోట్ల కివా. కెన్యాకు 
అమ్మబడుచున్న ది (1968). దేశపు ఎగుమతుల 
విలువ 180.94 కోట్ట ఊ. విల్లింగులు; దిగుమతుల 
విలువ 8,6 కోట్ట ఊఉ. షి. (1968). కెన్యా, 
టాంజానియాలతో ఈ దేశమునకు శుల్కు మేళనపు 
ఒడంబడిక కలదు. దేశపు బడ్జెటరీ వ్యయము 148 
కోట్ట ఉ. షి, (1972-78). 


11. సాంఘిక రంగము : కేం[ద, స్థానిక 
పభుత్యములును, మత (పచారక నంస్థలును విద్యా 
(పచారమునకై. కృషిని సాగించుచున్న వి. దేశమున 
2676 |పాథమిక విద్యాశాలలలో 6,68,546 


త రిదాశానా. ప్రగారాణాడలయోలునావుకల. 


మంది, 95 మాధ్యమిక, ఉన్నత పాఠశాలలలో 
బి2, క4రి మంది గి1వృత్తి విద్యాశాలలలో 2,708 
మంది విద్యార్థులు కలరు (1969). కంపాలాలోని 
మళెరేరే విశ్వవిద్యాలయ కళాశాలయంపలి విద్యార్థి 
సంఖ్య 1,589; వీరుగాక దాదాపు 2 500 మంది 
ఉగాండా దేశీయులగు విద్యార్థులు విదేశములలో 
చదువుచున్నారు | 1968). మకెరేరే కశాశాలలోని 
[గంథాలయము తూర్పు ఆ ఫకా [పొంత రాజ్యముల 
లోని అట్టివానిలో అతు త్తమము, కంపాలాలోని 
మ్యూజియమున మానవ విజ్ఞానశా స్ర్రమునకు చెందిన 
పెక్కు విశేషములు కననగును. ఇంగ్రషున రెండు 
దిన పృతికలును, లుగాండా భాషలో మూడు దిన 
పతికలును [పచురితములై |పచారమున ఉన్నవి. 

వైద్యశాలలను వెక్కాంటిని (పభుత్వమేగాక, 
మత సంస్థలును నిర్వహించుచున్న వి. మొత్తము 
మీద 15,500 శయ్యా నంఖ్యకల 55 ఆసుపత్రులు 
కలవు; వైద్య సంఖ్య 800 (1969). 

12. యాతా సొ.: దేశమునకు విదేశ 
యాతికులను ఆకర్షించుటకై (పభుత్యము హోటళ్ళు 
మొదలగు పెక్కు. సదుపాయములను కల్పించినది, 
జాతీయ వనములలో కొన్నింటిలో మృగయా 
వినోదమునకై వసతుల ఏర్పాటు కలదు. దేశము 
నందలి (పకృతిసిద్ధపు సరస్సులు - విక్టోరియా, 
ఆల్బర్ట్‌ మొ. - (పకృతి రసుణీయతకు నెలవులు. 
1968 లో 58,000 మంది విదేశీయ యాతికులు 
దేశమును దర్శించిరి, 


9. ఐవరీ కోని 


ముఖ్యనగరము : అవిజాన్‌; జెండా : నారింజ, 
తెలుపు, ఆకువసిమి నిలువుచారలు కలది; జాతీయ 
గీతము : లా ఆఅదిజానేసే,.. (నమస్తే, మా డిగా 


భూమీ...... ); నాణెము : (ఫాంక్‌ (సి. ఎఫ్‌. ఎ), 
ఏలువ అనిశ్చితము; సాధారణముగ 100 
సి, ఎఫ్‌. ఎ. |ఫాంకులు జరు. 2.60; కొల 


ఐవరీకోస్ట్‌ 89 


తూక ములు : మెటిక్‌ విధానపువి; కాలగణన: 
మ. 12 గం. =భారత దేశమున సా. 5 గం. 
శి0 ని, 


1. ఉనికి మొ. ; పశ్చిమ ఆఫికా తీరభూమి 
యందు వి*లి0/_/990” తూ. రేఖల మధ్యను, 
5°. 10 ఊ. అవాంశ రేఖల మధ్యను వి స్తరించి 





'అట్షంళల టిక్‌ మహాపముత్ర ఘా 


పటము 9. 


యున్న ఈ దేశమునకు ఊత్తరమున అప్పర్‌ 
వోల్టా, మాలీ దేశములును; తూర్పున 
ఘానా; పశ్చిమమున గినీ, లై బీరియాలు సరిహద్దు 
లందున్నవి దేశ వె శాల్యము లె,22,46క8ి చ. కిమీ 
దేశమున అత్యధిక భాగము మైదానము; తిక్కిన 
పాంతమున గినీ దేశపు పీఠభూములు ముందునకు 
సాగియున్నవి. ఇందలి ఆత్యున్నత శిఖరపు ఎత్తు 
1,520 మీ. కవల్టీ, సస్సాందదా, బందామా, కోమో 
అను నాలుగు నదులు ఉత్రరమునుండి దక్షిణము 
నకు [ప్రవహించుచున్నవి. ఇవి నౌకా [ప్రయాణము 
నకు తగినవికావు. తీరరేఖను అనుసరించి ఇసుక 
తిన్నెలు, వాని వెనుక మడుగులు, కొంతవరకు 
చిన్న గుట్టలు ఆంతటంతట కననగును. వీనికి 
వెనుక ఆటవీభూమి కననగును. ఒక్కొ_కచోట 


అటవీభూమి వెడల్పు 150 కిమీ, వరకు 


ఉండును. 

న నీతోష్షస్థితి మొ.: ఉత్తర [పాంతమున 
ఉష్ణో[గత ఎక్కువ; అచటి సరాసరి ఉష్టో[గత 
7కి? నుండి 50° ఫా. వరకు ఉండును. తీర 
[ప్రాంతమున వర్షపాతము 200 సెం మీ. నుండి 
800 సెం. మీ. వరకు ఉండును. అటవీ పాంత 
మున 180 సెం. మీ, నుండి 250 సెం. మీ. వరకు 
వర్షపాతము మారుచుండును, అడవులలో మహో 
న్‌ న పెద్ద వృక్షములును, ఏనుగు, నీటి 
గురమువంటి వెద్ద వన్యజంతు వులును క ననగును, 


తీ జనసంఖ్య మొ.: 1969 అంచనాలను 
అనుసరించి. దేశ జనసంఖ్య 42,00,000. వివిధ 
ఆఫ్రికన్‌ జాతులవారు ఇందు చేరియున్నారు. నగర 
ములలో అబిజాన్‌ (జ సం. 5,00,000), బువోకీ 
(1,05,000) పేర్కొనదగినవి. దేశమున వివిధ 
జాతులలో దాదాపు 60 ఆ,ఫీకన్‌ భాషలు (ప్రచార 
మున ఉన్నవి; కాని |ఫెంచి భాషయే సాధికార 
భాషగ వాడుకయందున్నది. దేశ [ప్రజలలో 65% 
(పకృతి దేవతారాధకులు; 28% ముస్టిములు; 
తక్కినవారు క్రైస్తవులు 


4. సమాచార సొ. :; దేశమున 125 పోస్టు 
ఆఫీనులు కలవు (1966). తంతి వార్తా సౌకర్యము 
'పెక్కింట గలదు. 'దెలిఫోనుల సంఖ్య 24,811 
(1966). ఫ్రాన్స్‌తో శకేబిల్‌ సౌకర్యము కలదు. 
ఆబిజాన్‌లోను, దేశమున ఇంకను 6 కేందము 
లందును రేడియో ప్రసార కేందములు కలవు, 


ర. యాన సౌ. : దేశపు రోడ్డ నిడివి 
82,620 కిమీ; ఇందు 900 కిమీ, తారు వేయ 
బడినది. ఆవిజాన్‌ నుండి, అప్పర్‌ వోల్లా దేశము 
లోనికిపోవు రైలుమార్షము ఈ దేశమున 652 కిమీ. 
వ్యాపించియున్న ది. ఆదిజాన్‌, సస్వాం|డా, టాబూ 
అనునవి ముఖ్యములగు రేవు పట్టణములు. ఆవి 


90 (పపంచ రాజ్య సర్వన్వము 


జాన్‌లో, అంతర్జాతీయ విమానయానమునకు ఉపక 
రించు విమానాశ్రయము కలదు. 


6. చరిత: ఈ దేశపు పాచిన చర్మితను 
గురించిన వివరములు తెలియవచ్చుటలేదు. కాని 
15వ శతాబ్దిలో పోర్చుగీనువారు ఇట సమ్ముద 
తీరమున కాలూనునాటికి అగ్ని, అ బాన్‌ అను 
రెండు దేశీయ రాజ్యములు కొంతవరకు సుస్థిర 
సాంఘిక వ్యవలస్థను ఏర్పరచి సహజీవనమున మను 
చుండినటుల తెలియవచ్చుచున్నది. కాని తదాదిగ 
యూరపీయజాతులు ఆ, ఫీకాఖండమునకు తమ పలు 
బడిని వ్యాపింపజేయుటకై జరిపిన కృషిఫలితముగ, 
ఈ |ప్రాంతము పెక్కుసారులు కల్లోలములకు లోనై. 
నెంచివారును, ఇం గ్లీషువారును సాగించిన ఆక 
మణలలో పలుమారులు చేతులుమారి, కడకు 
188% లో పూర్తిగ ఫెంచి అధికారమునకు లోనై 
నది. అంతట దేశీయుల తిరుగుబాటులను ఆడచి 
1908 నాటికి _ఫెంచి (పభుత్యము దేశమునందు 
అంతట వలసపరిపాలనను నెలకొల్సినది. దేశమునకు 
'ఐవరీకోస్ట్‌' అను పేరును _నెంచివారే వాడిరి. 
ద్వితీయ (ప్రవంచయుద్ధానంతర మున క్రమముగ 
స్వాతంత్ర్య పథమున పురోగమించి, ఈ దేశము 
కడకు ఆగస్టు 7, 1960 న పూర్ణస్వాతం|త్యమును 
ఆర్జించినది. 

7. వరిపాలన : దేశమున [ప్రజాస్వామిక గణ 
రాజ్య |పభుత్యవిధానము అమలున ఉన్నది. ప్రజలు 
అయిదెండ్హ కొకసారి ఎన్నుకొను అధ్యక్షునియందు 
కార్యనిర్వహణాధికారము న్య న్నమెనది. కాసననభ 
యందు సభ్యసంఖ్య 85. వీరిని అయిదేండ్దకొకసా౨ 
(పజలెన్ను కొనెదరు. సార్వజనికవోటింగు హక్కు- 
అమలున ఉన్నది. స్కుపెమ్‌కోర్లు సభ్యులను శాసన 
సభయే ఎన్నుకొనును. దేశమున [పసుతమున ఒకే 
రాజకీయపక్షము పనిచేయుచు, ఏకపట్టికా విధాన 
మున ఎన్నికలు జరుగుచున్న వి, దేశమున ఆరు 


మండలములు కలవు. ఎన్నుకొనబడిన సభ్యులుకల 
సమితి సాయమున కేంద పభుత్యాధికారి మండ 
అపు పరిపాలనను నిర్భ్యహించును, 


8. దేశరతణ: 4000 మంది సై నికులుకల 
మూడు పదాతిదళ ములు, వీ00మంది యోధులు పని 
చేయు వై మానికదళమును కలవు. 


9. అంతర్జాతీయ నం,: ఐ.రా స.లోను, 
తదనుబంధ [ప్రత్యేక సంస్థలందును 1960 మొదలుగ 
ఈ దేశమునకు సభ్యత్వము రలదు, పశ్చిమాఫికా 
శుల్క సమ్మేశనమున ఇదియొక సభ్యరాజ్యము 

10. ఆర్థికరంగము : వ్యవసాయము, అటవి 
సంప తి, చేపలపరి శమ అనునవి, ఈ దేశపు [పజ 


“లలో 90% కు జీవనాధారములు. కాఫీ గింజలను 


పండించు దేశములలో ఈ దేశము మూడవదిగ 
లెక్కకు వచ్చినది ; కలపయు విరివిగ ఉత్ప తి 
యగుచున్నది. ఎగుమతి పంటలలో కాఫీ ఆతి 
ముఖ్యము. తరువాత కోకో, అరటిపండ్లు, పైనాపిల్‌ 
క్రమముగ గణనీయములు, ఖనిజసంపద భూగర్భ 
మున విరివిగ ఉన్నటుల తెలియుచున్నను, మాంగ 
సీసు, వ|జముల గనులలో మా[తమే ఉత్స త్రిజరుగు 
చున్నది. దేశపు ఎగుమతుల విలువ 11,800 కోట్ల 
[ఫొంకులు; దిగుమతులవిలువ 8600 కోట్ట,ఖాంకులు 
(1969), దేశపు విద్యుత్స తి 87.2 కోట కి వా, 
(1968), దేశపు బడ్జెటరీ వ్యయము 5700 కోట్ట 
[ఫొంకులు (1970). 


11. సాంఘికరంగము : స్టా నికములగు 
కొన్ని మార్పులతో (ఫెంచి విద్యాపద్ధతి ఇట అనుస 
రింపబడుచున్నది, దేశమునందలి 2,020 [పయి 
మరీ పాఠశాలలో 4,07,609 మంది, 104 సెకం 
డరీ పాఠశాలలో $88,5ద6 మంది, 20 సాంకేతిక 
పాఠశాలలో $8,8909 మంది విద్యార్థులు పఠించు 
చున్నారు (1968). అబిజాన్‌లో ఒక విశ్వవిద్యాల 
యము 1968లో స్థాపింపబడినది. అచట దేశీయులతో 


పాటు తక్కిన కొన్ని పశ్చిమా ఫికాదేశముల విద్యా 
ర్థులును పఠించుచున్నారు. దేశీయ విద్యార్థి సంఖ్య 
608. ఒక దినప తిక (నెంచి) మాతమే దేశమున 
[పచురితము, దేశమున అయిదు ఆసువతులు, 59 
వై ద్యస్థావరములు, 58 |పసూతిశాలలు, 190 డిస్పె 
న్సరీలు. 6 కుష్టునివారణ కెందములు, ఒక మాన 
సికరోగ వైద్యశాల పనిచేయుచున్న వి, శ య్యాసంఖ్య 
6500; వైద్యనంఖ్య 162. దేశమున 17,980 
మంది |పజలకు ఒక వెద్యుడు కలడు. 


కాంగో 91 


12. యాతా సొ, ; అవిజాన్‌ నందు యాతి 
కుల సౌకర్యార్థము పెక్కు_వసతులను (ప్రభుత్వము 
కల్పించినది. 


13. (పనిద్ధ పౌరులు : ఫెలిక్స్‌ హౌఖవెత్‌ 
టొయినీ (జ, 1905): [| ఫెంచి (ప్రభుత్వపు మంతి 
వర్గమున స్థానమును ఆర్జించిన ప్రప్రథమ అఆఫికా 
వాసి, తనదేశము స్వతం[తతను ఆర్జించిన వెంటనే 
స్వతంయ్యత [ప్రభుత్వపు ఆధ్యకుడగ ఎన్ను కొనబడి 
ఇప్పటికిని ఆ పదవిలో కొనసాగుచున్నాడు. 


10. కాంగో 


ముఖ్య నగరము : (బజ్జవిల్రీ ; జెండా : 
ఎ రని భూమిక పై వాయవ్య భాగమున, సుత్తియు, 
ed పెనవేసికొని ఉండగ, పెన ఒకనక్షత 






పంల కలా చాలట 
గ 
క 2 is + fey ‘ 
= కక ( 
i న్‌ అడం) // 
ff 
వ న్‌ స 4 గ 
య ప హ్‌ 
pe గ లీ క్‌ | 
% గ్‌ 
re టీ శ్‌ వకోఎఆనది న f i 


పటము 10. 


చిహ్నమును, (పక్కలన ఆకుపచ్చ ఆకులును 
కలది; నొణిము : [ఫాంకు (సి. ట్‌; ఎ.); 100 


|ఫాంకులు జరు. 2.60; కొలతూకములు : 
మె।టిక్‌ విధానపువి; కాలగణన: సా 1 గం. 
= భారతదేశమున సా, 5 గం. కి0 ని. 


1. ఉనికి మొ. : ఆ|ఫకాఖండ మున భూమధ్య 
రేఖకు ఉభయపార్శ్వముల నెలకొని, కద-కి” ఊఉ 
అక్షాంశ రేఖల మధ్య విస్తరించి ఉన్న, ఈ దేశ 
మునకు వాయవ్యమున కామెరూన్‌ ; ఉత్తరమున 
నెంటల్‌ ఆ(ఫికన్‌ రిపబ్లిక్‌ ; తూర్పునను, దత్షి 
అమునను జయిరే రాజ్యము 3 ఆగ్నే యమున అట్టాం 
టిక్‌ మహాసము[దము ; పశ్చిమమున గేబన్‌ సరి 
హద్దులందున్న వి. దేశ వై కాల్యము 8,42,000 
చ. కిమీ. తీరభూమి నిమ్నమెన వృక్షరహితపు 
మైదానము. దానిని ఆశయించి, 490 మీ, నుండి 
610 మీ, వరకు ఎత్తు కలిగిన తిప్పల |శేణి కలదు. 
ఈ [| శేణియందు అడవులెక్టువ, ఈ [శేణికి తూర్పు 
నను, ఉత్తరమునను పీఠభూమి కలదు. ఈ పీఠళ 
భూమి వలననే కాంగోనదీ పరీవాహ (పదేశము, 
ఒగోవీనదీ పరీవాహ భూమినుండి వేరుపరుప 
బడుచున్నది. 


రిల [పపంచ రాజ్య సర్వస్వము 


ని, ఫీత్తో ష్టస్థితి మొ. : ఉష్ట మండల శీత్రోష్ట 
స్థితిని ఈ దేశము కలిగియున్నది. ఎండలెక్కువ. 
గాలిలో చెమ్మదనమును ఎక్కువయే. సాలీనా సరా 
సరి ఉష్ణోగత 80° ఫా నుండి 90° ఫొ. వరకు, 
[పదేశములను అనుసరించి మారుచుండును. వానలు 
ఎక్కువ. తతృ్పలితముగ దేశమున సగభాగము 
ఆరణ్యమయము, కీశ్రభూమియందు,  అటనట, 
పచ్చగడ్డి మైదానములు కలవు 


తి. జనసంఖ్య మొ : 1972 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 12,50 000. నగర 
ములలో (బజ్జవి ల్లీ (జ సం.2,50,000), సోయింటే 
నయిరే (జ, నం. 1,50 008) పేర్కొనదగినవి. 
దేశపు జనసాందత చ. కిమీ. కు 4. దేశమున 
[ప్రజలలో 7క తెగల అఫీకన్‌ జాతులు కననగును. 
అందు కోంగో జాతివారు అత్యధిక సంఖ్యాకులు, 
[ప్రజలలో బులి సంఖ్య దాదాపు 50%. ఈ జాతు 
లకు వివిధ ఆఫికన్‌ భాషలు మాతృ భాషలుగ 
ఉన్నవి. కాని | ఫెంచియే సాధికార వ్యవహారభాష. 
(ప్రజలలో 50% [పకృతి దేవతారాధకులు, తక్కిన 
వారిలో ఎక్కువ భాగము కై? స్తవులు. దాదాపు 
15 వేల ముస్టిములు కలరు. 


4. సమాచార సా. : దేశమున వివిధ ముఖ్య 
జనావాసములను కలుపుచు, టెలిఫోను సొకర్యము 
కలదు. రేడియో _ టెలిఫోను, చెలి గాఫ్‌ల ద్యారా 
పారిస్‌. డొకర్‌, తనానరీవే నగరములకు సరా 
సరిన వారలను పంపు వసతులున్న వి. (బజ్జివిల్టీలో 
బాలా సమర్థతగల రేడియో (పసార కందము 
కలదు. 1969 నుండి టెలివిజన్‌ (ప్రసార కే్యదము 
పనిచేయచున్నది. 1800 [ప్రజలకు ఒక టెలివిజన్‌ 
నెట్టు కలదని అంచనా. 


ర, యాన సొ, : తక్కిన ఆఫ్రికా దేశము 
లలో ఏ దేశమునను, కనరాని చక్కని రీతిలో 
ఇచ్చట ప్రయాణ మార్గములు ఏర్పడి ఉన్నవి. 


మొత్తపు రోడ్డ నిడివి 14,768 కిమీ. ఇందు 
8.768 కిమీ. కాం|కీటు చేయబడినది. 517 కిమీ. 
నిడివిగల రై లుమార్గ ములు గలవు. కాంగో, ఉబాంగీ 
నదులు నౌెకాయానమునకు చక్కగ ఉపకరించు 
చున్నవి పోయిందే నయిరే వద్ద ఒక హార్చరు 
కలదు. దేశములోని వీవిధ పాంతములకు విమాన 
యాన సౌకర్యము కలదు. (బజ్జవిల్రీలోని విమానా|శ 
యము నుండి (పక్క ఆ(ఫికన దశములకు పయ 
నించు వసతులు కలవు. పోయింటే నయిరేలో 
ఓక ఆంతర్జాతీయ విమానాశయము ఉన్నది. 

6. చరిత: ఈ దేశపు [ప్రాచీన చరితను 
గురించిన వివరముబు చక్కగ తెలియరాకున్న వి. 
అయినను 16వ శతాబ్బమున ఇచట ఒక రాజ 
వంశము కాంగో స్నామాజ్యమును ఓకదానిని నెల 
కొలివి పాలించెననియు, ఆంగోలాలో కొంత భాగము 
కూడ, ఆ సామాజ్యయున, ఆనాడు చేరియుండె 
ననియు తెలియవచ్చుచున్నది. తరువాత “ఆంటికో” 
అను వేరొక స్నామాజ్యమును అట రూపుగొని, 
కొంతకాలము మనెననియు చెప్పెదరు. కాని, 17వ 
శతాబ్ది తంతమునకు ఈ సా[మాజ్యసులు అన్నియు 
నామమా(త్రావశిష్టములై నవి. 15వ శతాబ్దిలో 
పోర్చుగీజువారికిని, 17వ భతాద్ది మొదలుగ 
_వెంచివారికిని, ఈ దేశముతో పరిదితి బర్చదినది. 
బానిస వ్యాపారము సిషేధింవబడిన తరువాత 
| ఛెంచివా రనేకులు, దేశాంతర్భాగమునరు చొర 
బారి, కాల్గకమమున, _బజ్జా అను [ఎంచియోధుని 
కృషి మూలమున, కాంగోనదియొక్క ఉభయ 
తటములందును, తమ అధికారమును సుస్థిరము 
చేసికొనిరి. 1960 మొదలుగ “మిడిల్‌ కాంగో” 
అనుపెర ఈ (ప్రదేశము (ఫెంచి సామాజ్యమున 
చేరియుండి, 1958 తో కాంగో అనుపేరుతో 
స్వతం తతను ఆర్జించినది. 

€. పరిపాలన: న్వతంతతను ఆర్జించినది 
మొదలుగ, ఈ దేశపు (ప్రభుత్వము పలుమార్పులకు 


కామెరూన్‌ 98 


లోనైనది. 1968లో ఆమోదితమై, అమలున 
ఉన్న, రాజ్యాంగ విధానమును అనుసరించి, 
జాతీయ శాసనసభకు సార్వజనిక వోటింగ్‌ 
పద్ధతిన అయిదేండ్డ కొకసారి ఎన్నికలు జరుగును. 
ఆ సభలో సభ్యసంఖ్య ర్‌, వీరును, వివిధ 
[ప్రాంతీయ పరిపాలనా సంఘ సభ్యులును, దేశా 
ధ్యక్షుని ఎన్నుకొనెదరు. అతని పదవీకాల పరిమితి 
ర్‌ ఏండ్లు. కార్యనిర్వహణ పైనను, నైన్యము పైనను, 
అత నికి సర్యాధికార ములు కలవు. (పధానిని అతడే 
నియమించును. శాసనసభ చర్చించి, ఆమోదించిన 
బిల్చును పునఃపరిశీలనకై అధ్యక్షుడు పంవినపుడు, 
మూడింట రెండువంతుల ఆమోదముతో మా(తమే 
అది శాసనము కాగలదు. కాని 1960 మొదలుగ 
దేశమున ఒకేఒక రాజకీయ పక్షము (కాంగోలీజు 
వర్కర్సు పార్టీ) పనిచేయుచు, పరిపాలనపై సర్వాథి 
కారమును చేపట్టినది. 


8. దేశరతణ : 2000 మంది నెనికులుగల 
పదాతిదళమును, 200 మంది యోధులుగల వై మా 
నికదళమును, 1800 వంది నావికయోధులుకల, 
నౌకాదళమును కలవు. 


9, అంతర్జాతీయ నం.: 1960 మొదలుగ 
ఐ.రా స. యందును, తదనుబంధ (పత్యేక సంస్థ 
లందు అన్నింటను ఈ దేశము సభ్యత్యము కలిగి 
యున్నది. (పెంచి కమ్యూనిటీలోను, ఆ(ఫికా దేశ 
ముల ఐక్యతా సంఘమున నభ్యత్వము కలదు. 
(పస్తుత (ప్రభుత్వము చీనా, సోవియట్‌ దేశములతో 
సన్నిహిత సంబంధ ములను 'వెంపొందించుకొనినది, 
1965 నుండి యు. స్టే, తో. దౌత్య నంబంధ 
ములు లేవు. 


10. ఆర్థిక రంగము : దేశమున వ్యవసాయ 
మునకు అనుకూలమగు భూమిలో 80% సేద్యమున 
ఉన్నది, అరటి, పెండలము మొదలగు ఉత్పత్తులు 
దేశావసరములకు మాతమే వినియోగపడుచున్నవి. 


కాని కొబ్బరి, కొబ్బరినూనె, వేరుశెనగ, పంచదార 
ఎగుమతి అగుచున్నవి. పొగాకు, కావి, కోకోలు 
కూడ పరిమిత స్థాయిలో, ఉత్పత్తి అగుచున్నవి. 
మత్స్య పరి|శమకు అవకాశములు ఎక్కువ కాని, 
ఉత్ప త్రి ఎక్కువగ జరుగుటలేదు. ఖనిజోత్స త్తిలో, 
ఇనుము, తుత్తునాగము, పొట్రాష్‌ [ప్రముఖములు 
ఎగుమతుల విలువ 1,172.9 కోట్ల (ఖొంకులు; 
దిగుమతుల విలువ 2028 8 కోట్ల ఫాంకులు 
(1967). విద్యుదుత్పత్తి 4 కోట్ట కివా, (1967). 
సాలుసరి బడ్జెటరీ వ్యయము 2,180 కోట్ట (ఫాంకులు 
(1972). 


11. సాంఘిక రంగము : అంచనాలనుబట్టి 
దేశమున అక్షరాన్యత D5, స్థానిక పరిస్థితులకు 
అనుగుణములగు మార్పులతో | ఖెంచి విద్యా విధా 
నము ఈ దేశమున అమలున ఉన్నది. దేశమున 
999 [ప్రయిమరీ పాఠశాలలలో 1,94,968 మంది, 
892 నెకండరీ హెఠశాలలలో 15,989 మంది, 
40 సాంకేతిక పాఠశాలలలో లి,889 మంది విద్యా 
ర్థులు చదువుచున్నారు (1968). (బజ్జవి ల్రీలో ఓక్‌ 
విశ్వవిద్యాలయము కలదు. ఒక [ప్రముఖ చితకళా 
కేందముగ బజవిల్లీ పేరొందినది; ఒక (పత్యేక, 

జి 0 
ఆ, ఫికారీతి కర్రా సం పదాయము అట పెంపొందింప 
బడుచున్నది (బజ్జవి ల్రీలో ఓక్‌ (ప్రముఖ [గంథాల 
యము కలదు. ఆ నగరముననే మూడు దిన పతి 
కలు, |ప్రచురితములగుచున్న వి. [బజ్జ విల్రలోను, 
జ ౦ 

హోయింటే నయిరేలోను, రెండు చెద్ద ఆసుషతులు 
కలవు. ఇవికాక 275 చిన్న ఆనుష తులు, 79 
డి స్పెన్సరీలు, 11 మాతా శిశు కేంద్రములు, 10 
గామీణ వైద్య 'కేర్యదములు పనిచేయుచున్నవి. 
వని అన్నింటి శయ్యానంఖ్య 5,005; వైద్యసంఖ్య 
109 (అనగా 18,850 మందికి ఒక వైద్యుడు). 
కుష్ట రోగమును, నిదా జాడ్యము (స్టీపింగ్‌ 
సిక్‌ నెస్‌) ను అదుపులోనికి తీసికొని రాబడినని 
(1967). 


94 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


123. యాతా సొ.: యాశ్రికులు వీసాలు 
మొదలగు అనుమతి పృతములను విధిగ పొంద 
వలెను. యాత్రికుల సౌకర్యమునకై (బజ్జవిల్టీలో 


5 హోటళ్ళను, పోయింటే నయిరేలో నాలుగింటిని, 
డోలిసీ నగరమున ఒక హోటలును (పభుత్వము 
నిర్వహించుచున్నది. 





11. కావెరూన్‌ 


ముఖ్యనగరము : ; యావాండీ; జెండా : ఆకు 
పసిమి, ఎరుపు, పనుపు, నిలువుదారలలో తొలుతటి 
పై భాగమున నిలువుగ అమర్చిన పసుపువన్నె, 
పంచకోణ నక్ష్యతములు కలది; జాతీయ గీతము : 
ఓ కామెరూన్‌, ష వపమము seats . 


లం న్న 
Pa al \ 
7 * అణా మాపో లే గ్‌ 
f తడ gw Sy 
i | 
7 rr హా కరము 5) be 
లో ey. 4 9 
ల్‌ 
a ( ల్‌ ఫ్‌ టి 
లా, ఠా టా క [| 13 ల్‌ 
sins 


on వ 


నా TEI 


| మం. 
జ్ర 


es . కాంగా ౪ 


పటము 11. 


(తరతరాల మా జన్మభూమి కామెరూన్‌...) ఆను 
నది; నాణెము: (ఫాంక్‌ (సి. ఎఫ్‌, ఎ), విని 
మయ విలువ అనిశ్చితము; సాధారణంగా 100 


ఫాంక్‌లు జారు. 2.60; కొలతూకములు: 
మెటిక్‌ పద్ధతివి; కాలగణన : సా. 1 గం. 
= భారతదేశమున సా, క గం. $0 ని. 

1. ఉనికి మొ. : ఆ(ఫికా ఖండపు పశ్చిమ 
భాగమున గినీ సింధుశాఖను ఆనుకొని, [తిభుజా 
కృతిలో ఉన్న ఈ దేశపు శీర్షము బాద్‌ సకన్సు 
(18° ఉ. అ; 14° తూ తు వద్దను, పీఠ రేఖ 
700 కిమీ. పొడవున 2 ఉ. అశజాంశ రేఖను 
ఆ శయించియు ఉన్నవి, తూర్పున చాద్‌. 'నెంటల్‌ 
ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ ; దక్షిణమున కాంగో, గేబన్‌, 
ఈక్వటోరియల్‌ గినీ; పశ్చిమమున గినీ సింధు 
శాఖ వాయవ్యమున నై గరియా సరిహద్దులందున్న వి, 
దేశపు వైశాల్యము 4,74,000 చ. కిమీ. దేశము 
భౌగోళికంగా నాలుగు [పాంతములుగ విభజింప 
దగి ఉన్నది. దక్షిణమున తీరము నానుకొనియున్న 
[ప్రాంతము దాదాపు 800 మీ ఎత్తుగలిగి, అటవీ 
మయమగు పీఠభూమి; మధ్య(పాంత ము “సనగా' 
నదిని ఆశ్రయించిన పచ్చగడ్డిభూమి, ఇందే అత్యు 
న్నతమగు అడమావా పీగభూమియు ఉన్నది; దీని 
ఎత్తు 760 మీటర్ణనుండి 1450 మీటర్లవరకు 
కలదు. ఉత్తర |పాంతము మైదానముగ ఉండి 
చాద్‌ సరస్సు వైపునకు దిగజారును; పశ్చిమ 
[పాంతమున అటవీమయములగు పర్యతసీమలు 
కలవు. ఇందలి అత్యున్న తవు శిఖరపు ఎత్తు 2,400 
మీటరు. దేశమున బీనోవీ, సనగా అను రెండు 
నదులు కలవు; ఇందు తొలుత టిది సంవత్సరమున 


కామెరూన్‌ 95 


చాల నెలల కాలము నౌకాయానమునకు అను 
కూలించును. 


శి. శీతోష్టస్థితి మొ.: సరాసరి ఉపహ్టోగత 
78° ఫా నుండి 79”) ఫా వరకు మారుచుండును. 
తీర పాంతమున వర్షపాతము సాలున 880 సెం మీ; 
తక్కిన |పాంతమున సగటున సాలుసరి వర్ష 
పాతము రి0 సెం.మీ; పశ్చిమమున పర్వత సము 
లందు వర్షపాత మెక్కువ, అట శీతోష్టత సమ 
స్థాయిలో ఆహ్లాద జనకముగ ఉండును. ఆఫ్రికా 
యందలి ఉష్ణ మండలమున కన్పట్లు అన్ని విధముల 
వృక్షసంతతియు, వన్యజంతు సంతతియు ఈ దేశపు 
అడవులలో కన్పట్టును. 


తీ. జననంఖ్య మొ. : 1969 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 56,50,000; జన 
వృద్ధి సాలీనా 2.1%; జనసాం|దత చ. కిమీ. కు 
12. నగరములలో యావాండీ (జ. సం, 
1,29,000); దవాలా (2,50,000). బిపీ 
(9,000) పేర్కొనదగినవి. |వజానీకమున 80 
ఆఫ్రికన్‌ జాతులవారున్నారు. వీరందరికి వెర్వేరుగ 
మాతృభాషలు కలవు; ఆయినను సాధికార భాష 
లుగ (ఫెంచి, ఇంగ్లీషు భాషలు ఆదరింపబడు 
చున్నవి. దేశ ప్రజలలో 88% క్రై స్తవులు. తక్కిన 
వారిలో దాదాపు 56,000 మంది ముస్టి ములు 
కలరు, మిగిలిన వారందరు సాం పదాయిక (పకృతి 
దేవతారాధకులు 


4. సమాచార సా, : దెశమున 88 పోస్టు 
ఆఫీసులు పనిచేయుచున్నవి, ఇందు 71లో తంతి 
వారా సౌకర్యములు కలవు, దవాలా నుండి పారిస్‌ 
మొదలగు |వపముఖ యూరవీయ నగరములకు 
రేడియో _ టెలిఫోను సదుపాయములు కలవు. 
యావాండీలోను, దవాలాలోను రేడియో (ప్రసార 
కేం[దములు పనిచేయుచున్న వి (ప్రముఖ నగరము 
లందన్నింట 'ెలిఫోను సౌకర్యములు కలవు. 


ర. యాన సొ. : దేశమున 12,820 కిమీ. 
నిడివిగల రోడ్డు కలవు; ఇందులో 860 కిమీ. 
మా|తమే ఉత్తను |శేణికి చెందినవి. రోడ్లను అభి 
వృద్ధిచేయుటకు కృషి జరుగుచున్నది. దేశమున 
ర్రైలురోడ్డ నిడివి 955 కిమీ. సముదపు రేవులలో 
ముఖ్యమైనది దవాలా. టికో, విక్టోరియా, కిబీ 
అను రేవులు ఆ తరువాత లెక్కింపదగినవి. భీనోవీ 
నదీ ముఖద్వారమున గగౌనావరకు సము[దపు 
టోడలు సంవత్సరమున రెండు మూడు నెలలు 
పయనించగలవు; కావున ఆ సౌకర్యము నైగీరి 
యాతో జరుగు వర్తకమునకు వినియు క్తమగు 
చున్నది. దేశమున, అన్ని తరగతులకుచెందిన 
విమానాశయములు 45 కలవు; అందు |పముఖ 
ములు దవాలా, యావాండీ, గరౌవా, టికోలలో 
ఉన్నవి. ఈ విమానాాశయములను, దేశీయ, విదే 
కీయ వైమానిక సంస్థలు వాడుకొనుచు, యాన 
సౌకర్యమును కల్సించుచున్న వి, 


6. చరిత: 19వ శతాబ్దికి పూర్వపు ఈ 
దేశ చరిత మనకు ఏమియు తెలియవచ్చుటలేదు. 
15వ శతాబ్దిలో ఇట పోర్చుగీజు వర్తకులును, మత 
[ప్రచారకులును కొలిడి కొంతకాలము వ్యవహరించి 
నటుల తెలియవచ్చుచున్న ది; కాని వారు కాశ్వత 
స్థావరములను వేటిని నెలకొల్పినటుల కన్పట్టదు. 
జర్మన్‌ దేశమునకు చెందిన గస్టైవ్‌ నక్సిగల్‌ అను 
సాహసికుడు దేశమును అన్వేషించి, అచటి ఆదిమ 
జాతుల నాయకులతో ఒడంబడికలను కుదుర్చు 
కొని, జర్మన్‌ రక్షిత రాజ్యముగ ఆ దేశమును 
1884 లో రూపొందించుటతో ఆ దేశపు ఆధునిక 
చరిద మొదలయ్యెను. ఆ దేశమున రైలు 
రోడ్డు మొదలగు పెక్కు ఆధునిక యానసౌకర్యము 
లను నెలకొల్పుటయేగాక జర్మనులు దవాలావంటి 
రేవు నగరములను సైతము నిర్మింపజేసిరి. [పథమ 
(పపంచ యుద్ధానంతర మున దేశమున అయిదవ 
భాగము (నైగీరియాకు _పక్కనఉన్న (ప్రాంతము) 


96 [పపంచ రాజ్య సర గస్వము 


బిటిష్‌వారికిని, తక్కినది (ఫెంచివారికిని మాండేటరీ 
[పాంతములుగ దక్కినవి. (ఫెంది (ప్రాంతమున 
వ్యవసాయమునకును, _ పర్మిశమలకును మంచి 
పోత్సాహము లభించినది. ద్వితీయ పపంచ 
యుద్ధానంతరమున 1958లో (ఫెంచి అధినపు 
కామెరూన్‌ న్వతం తతను ఆర్టించెను; 1960 లో 
బిటిష్‌ అధీనపు (ప్రాంతమును స్వతంత్రతను 
సంపాడించినది. అంతట 1961లో ఈ రెండు 
పాంతములును ఎకరాజ్యముగ, సమాఖ్యా విధాన 
మున, రూపొందినవి, 


7. పరిపాలన : దేశమున సమాథ్యారీతి పరి 
పాలన అమలునందున్న ది. తూర్పు (పూర్వవు 
(వింది ప్రాంతము) రాష్ట్ర మునను, పశ్చిమ 
(పూర్వపు బిటిష్‌ [పాంతము) రాష్ట్ర మునను వర్వేరు 
|పాంతీయ శాసన సభలు కలవు. తూర్పు దానిలో 
సభ్యసంఖ్య 100; పళ్చిమపు దానిలో సభ్యసంఖ్య 
8". ఆ ప్రాంతములకు వేర్వేరు మంత్రివర్గములును 
కలవు. (పధానులను దేశాధ్యక్షుడు నియమించును, 
జాతీయ శాసనసభకు తూర్పు [పాంతమునుండి 
40 మంది; పశ్చిమ |పాంతమునుండి 10 మంది 
ఎన్నుకొనబడెదరు. దేశపు అధ్యక్షుడును, ఉపా 
ధ్యతుడును, అయిదేండ్ల కొకసారి జరుగు ఎన్నిక 
లలో, (పజలవలన ఎన్ను కొనబడెదరు. వారు 
వేర్వేరు [పాంతములకు చెందియుండ వలయునను 
నియమము కలదు. దేశమున సార్వజనిక, వయో 
జన వోటింగు హక్కు. కలదు. దేశమున ఉన్న 
రాజకీయ పక్షములలో యూనియన్‌ కామెరూన్‌ 
అనునది ఎక్కువ |వజాదరణను ఆర్జించియున్నది. 
_ఖంచి న్యాయ విధానమును అనుసరించి, తూర్పు 
పాంతమునను, |బెటిష్‌ విధానమును అనుసరించి 
పశ్చిమ |పాంతమునను న్యాయ నిక్యహణ సాగు 
చున్నది, ఫెడరల్‌ కోర్టునకు అంతిమ నిర్ణయాధి 
కారము కలదు. 


8. దేశరక్షణ: దేశవు రక్షణకై 4,000 
మంది నెనికులుగల నాలుగు పదాతి దళములు 
కలవు. 800 మంది పనిచేయు వె నూనికయోధ 
దళమును కలదు. 


9: అంతర్జాతీయ నేం.: 1960 మొదలుగ 
అ. రా. స, యందును, తదనుబంధ (పత్యేక సంస్థ 
లలో దాదాపుగ అన్నింటను ఈ దేశము సభ్యత్వ 
మును కలిగియున్నది, ఆ(ఫికా ఖండ వ్యవహారము 
లకు సంబంధించిన పెక్కు సంస్థలలోను సభ్య 
త్వము కలదు. చాద్‌ సరస్సు పరీవాహ |ప్రదేశాభి 
వృద్ధికై, చాద్‌, నైగర్‌, నైగీరియా, కామెరూన్‌ 
దేశములు ఒక అంత ర్టేశీయ సమితిద్వారా కృషి 
చేయుచున్నవి. 


10. ఆర్థిక రంగము : వ్యవసాయ మె దేశ 
మున అత్యధిక సంఖ్యాకుల వృత్తి; తరువాత పశు 
పోషణయ, అఆటవీకృషియు _ లెక్కింవదగినవి, 
ఆహార వస్తువుల విషయమున బళము దాదాపుగ 
స్వయంపోషకము. కోకో, కాఫీ, (పత్తి పంటలలో 
ఎక్కువ భాగము విదేశములకు ఎగుమతి యగు 
చున్న వి. ఖనిజపు ఎగుమతులలో ఆలూ్య మినియం 
పముఖము తక్కిన ఎగుమతులలో కలప, అరటి 
పండ్లు, రబ్బరు కమరీతిలో పర్కొానదగినవి, 
దేశపు దిగుమతుల విలువ 8,28,08,000 
[ఫొంకులు; ఎగుమతుల విలువ శి,24,17,000 
ఫాంకులు (1969). దేశమున విద్యుదుత్పత్తి 
101 6 కోట్ట కివా. , (1969). దేశపు బడ్జెటరీ 
వ్యయము 2,5 కోట్ట (ఫాంగలు, 


11 సాంఘిక రంగము : దేశమున రుంర్పు 
[ప్రాంతమున ఫెంచిలోను, పశ్చిమ [పాంతమున 
ఇంగ్రీషులోను విద్యాబోధన సాగుచున్నది. [పయి 
మరీ తరగతులలో విద్యార్థి సంఖ్య 4,89,808; 
"సెకండరీ తరగతులలో వారి సంఖ్య 18,387. 
10682 లో యావాండీ నగరమున ఒక విశ్వవిద్యా 


లయము స్థావీంపబడినది. ఆందలి విద్యార్థి సంఖ్య 
1460 (1968). దేశమునందలి పెక్కు మ్యూజీ 
యములలో దవాలాలోనిది |పముఖము. |ఫెంచిలో 
ఒకటియు, ఇంగ్రషలో ఒకటియు దినప(తికలు 
పచారమున ఉన్నవి. దేశమున 280 మంది 
డాక్టర్లు కలరు. (ఆనగా 25,000 మందికి ఒక 
డాక్టరు). మలేరియా, కుష్టు, బోదకాలు వంటి 
వ్యాధులు విరివిగ వ్యా ప్రీయందున్న వి. వీనిని ఆరి 
కట్టుటకై |పభుత్వమును కొన్ని కై స్తవమత 


ల్‌ 


సంసలును విరివిగ కృషి చేయుచున్న వి. దేశము 


థి 


మొ త్తమున 44 ఆనుప/తులు, తక్కు తరగతుల 


లీ 


12. 


ముఖనగరము : నైరోబి; జెండా : నలుపు, 
య ఆకుపసిమి ఆడ్డు చారలును, చార చారకు 


_ఇజియోవీయ్యా. 


EHR 
సుడి శ వా 
( Yt ష్ట్ర. న |. 
su క్ట్రడూడాల్స్‌ని స్టా ఎ ౮ 
. షే 4, os 
“ఉగాండా J i ర్‌ 
స శి తి 
గ ; | 
| f hs జ 
యల త్‌ న 
| I స | 
| by | చర లెన్సా ప. | 2 
| ద లో కెన్యో -అు ! స 
| న (5 బాలాండ్క్‌ సె ీ 
| కి “ న్నీ 
స్‌ oes జక 4 నైరోబి న 
న ల జ i 
(1 G4 fe అ Fn | 
nD క 
వ ఇ క oy 
IN & ae 
ర ం . 
bores జ. వ్‌ గ్‌ 
/| 3g శా ; మ షే శే శ 
| గూ | ళీ శ స న 
పటము 12. 


మధ్య తెల్లని సన్నని అడ్డురేఖయును కలిగి, మధ్యన 
ఎరరంగున ఒక డాలును, కత్తెర రీతిగ రెండు 


[7] 


97 


వైద్యశాలలు 166 కలవు; వానిలో శయ్యానంఖ్య 
10,000 (1969). 


12. యాతా సొ. : (ప్రకృతి సౌందర్య 
మునకు పేరుగనిన అడవులును, వేర్వేరు ఆచార 
ముల వివిధ ఆదిమ శాతులును కల ఈ దేశము 
దర్శనీయమే ఆయినను, ఇప్పటివరకు అట్టి యాతి 
కుల సంఖ్య అత్యల్పముగనే ఉన్నది. యాికు 
లను ఆకర్షించుటక్షై (ప్రభుత్వము పలు దర్శనీయ 
పాంతములందు హోటళ్ళు మొదలగు వసతులను 
కల్పించినది. 


 ాశయ్యజయాయాయస్టవవయ్టిలటుదుటుయత్తు 


కన్యా 


బల్లెములు తెలుపునను చితింపబడినది; నాణెము: 
కెన్యా మిల్లింగ్‌ ; డక కెన్యా షి, =రు, 1,05; 
కొలతూకములు : |దిటిషి విధానవువే ఆయినను 
మెటిక్‌ విధానమునకు మార్చు యోచన కలదు. 
కాలగణన : సా. కి గం. =భారత దేశమున 
సా. 5 గం. లి0 ని, 


1. ఉనికి మొ.: జఆ్మఫికా ఖండమున 
భూమధ్య రేఖకు ఉభయ పార్శ్యములందును, 
దాదాపుగ, 4 ఉ_4ి ద. అక్షాంశ రేఖల మధ్యను 
84°_41° తూ. తులారేఖల మధ్యను విస్తరించి 
ఉన్న, ఈ దేశమునకు ఉత్తరమున ఇతియోపియా, 
సుడాన్‌, తూర్పున సోమాలియా, హిందూమహో 
సముుదము; దక్షిణమున టాంజానియా; పళ్ళి 
మమున విక్షోరియా సరస్సు, ఉగాండా దేశము 
సరిహద్దులందు ఉన్నవి. దేశ వైశాల్యము 
5,82,600 చ. కిమీ; ఇందు 18,898 చ. కిమీ, 
జలాంతర్గ తము, భూతల వెవిధ్యమునకు పేరొంది 
నది ఈ దేశము, తీర్మపాంతము సారవంతము. 


98 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


అటనుండి లోనికి పోవుకొలది, ఒక శాద్వలపు 
మైదానము [కమముగ 152కి మీ, ఎత్తునకు 
లేచును. అట తీరమునుండి 480 కిమీ. దూరమున 
ఒక పీఠభూమి మొదలై నైరుకికి వి స్తరించును. 
ఇందలి గరిష్టోన్నతి 9048 మీ. దేశపు [పజానీక 
మున 85% ఈ పిఠభూమియందు నివసించు 
చున్నారు. దేశపు వె శాల్యమున దాదాపు అయిదింట 
మూడువంతులను, ఆక్రమించిన ఉత్తర [పాంతము 
సారరహిత పుభూమి. ఆగ్నేయ [పొంతమున అధిక 
భాగమును అట్టిదియే. నైరుతి [ప్రాంతపు పీఠ 
భూమిని కెన్యా ఉన్నత భూములు అనియు వ్యవహ 
రింతురు. ఈ పీఠభూమియందే దేశపు ఉన్నత 
పర్వత శిఖరములు - కెన్యా పర్వతము (ఎత్తు 
5,200 మీ), ఎల్‌ గాన్‌ ప. (4,820 మి) - కలవు. 
తానా, అతీ అనునవి ముఖ్యములగు నదులు. ఇవి 
ఆగ్నేయమునకు (ప్రవహించి, హిందూమహా సము ద 
మును చేరుచున్నవి. ఉత్తర ప్రాంతమున రుడాల్స్‌ 
సరస్సును, పశ్చిమపు సరిహద్దున విక్టోగియా 
సరస్సును ఉన్నవి. 

శి. శీతోష్ణస్థితి మొ. : దెళవు భూతల వైవిధ్య 
మునే శీతోష్ణస్థితియ అనుకరించుచున్నది. తీర 
[ప్రాంతపు సరాసరి ఉష్ణో గత 80° ఫా. ఇటనుండి 
భూతలపు ఎత్తు 800 మీ. పెరుగుకొలది సరాసరి 
ఉష్ణోగత 8) ఫా. తగ్గుచుండునని సాధారణ 
రీతిలో భావింపవచ్చును. అందువలన, భూమధ్య 
రేఖపై ఉన్నప్పటికి, ఈ దెశపు జనావాస భూము 
లందు ఉహ్టోగత తక్కువగనే ఉన్నది. కెన్యా 
పర్వత శిఖరము, సదా మంచుచే కప్పబడియే 
ఉండును. సాలీనా సరాసరి వర్షపాతము 
125 సెం. మీ. నుండి 175 సెం. మీ. వరకు 
[పాంతములను అనుసరించి మారును. తీరమునను, 
ఉన్నత భూములందును, ఆ వర్షపాతము 100 
సెం. మీ; విక్షోరియా సరస్సు పాంతమున అది 
175 నెం. మీ. తీర పాంతమున కొబ్బరి తోటలును, 


చిట్టడవులును కలవు. ఉన్నత భూములందు కొన్ని 
యెడం దట్టపు అడవులు కలవు. ఉత్తర, ఆగ్నేయ 
[ప్రాంతములు దాదాపుగ ఎడారులు. వివిధ జాతుల 
జంతువులు అడవులందును, పర్వత సీమలందును 
కననగును. వానిలో ఏనుగు, ఖడ్గమృగము, 
సింహము, నీటిగు[రము మొదలగు పెద్దజంతువులు, 
మొసలి మొదలగు జలజంతువులును కలవు. పత 
లలో ఉష్ట్ర వక్షులును కొన్చి యెడల కన్పట్టును. 


తి. జనసంఖ్య మొ.: 1969 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 1,09,45, 708; 
ఇందు 1,87,087 ఆసియావాసులు; 40,598 
యూరపీయులు. 27,886 అరబ్బులు; తక్కిన 
వారు వివిధ ఆఫకన్‌ జాతులవారు. దేశపు నగర 
ములలో, నె రోబి (జ. సం. 5,09,286), 
మొంబాసా (2,46,000) పర్కొానదగినవి జన 
సాంద్రత చ కిమీ. కు 19, 


ఆైకన్‌ జాతులలో జనసంఖ్యరీత్యా ఎక్కువ 
[పాముఖ్యము కలది కికియూ తెగ; తరువాత 
లెక్కకు వచ్చునది లూవో తెగ, అరబ్బులు 
దాదాపుగ అందరును తీర్మపాంతమున వసించు 
చున్నారు. ఆసియా వాసులతో అత్యధిక సంఖ్యా 
కులు భారత దేశీయులు. వీరు సాధారణముగ 
పట్టణనులలోనే వసించుచున్నారు. యూరపీయు 
లలో అత్యధిక (బిటనుకు 
చెందినవారు. 


సంఖ్యాకులు 


ఆఫ్రికన్‌ జాతులలో వేర్వేరు మాతృభాషలు 
(ప్రచారమున ఉన్నను స్వాహిలీ అనునది దాదాపుగ 
అందరికిని తెలియ భాష, దీనితో బాటుగ ఇంగ్రీష 
కూడ అధికారభాషగ వ్యా ప్రియందు ఉన్నది. భార 
తీయులలో గుజరాతీ, పంజాబీ ఎక్కువగ వ్యాప్తి 
యందున్న వి. 

ఆఫ్రికన్‌ [ప్రజలలో 82% క్రై న్ల్వవులు; 4% 
ముస్టీములు; తకినవారందరు (వకృతి దేవతారాధ 


కులు. యూరపీయులందరును క్రైస్తవులు. భార 
తీయులలో హిందూ, ముస్టిం, సిక్కు, జైనమత 
ములు క్రమ ప్రాముఖ్యముతో | ప్రచారమున 
ఉన్నవి. 


క. నమాచార సొ.: ఉగాండా, టాంజా 
నియాలతోపాటుగ, ఈ దేశపు తంతి, తపాలా, 
దూర నందేశ సాధనములను, తూర్పు ఆ|ఫికా 
తంతి తపాలా వ్యవస్థయ సిర్వహించుచున్నది. 
నై రోబీయందు, ఒక రేడియో (ప్రసార కేందము 
కలదు. దీని |పాంతీయ శాఖలు కిసూమూ, 
మొంబాసాలలో ఉన్నవి. నై రోవీలోను, మొంబాసా 
లోను, టెలివిజన్‌ కేం|దములు పనిచేయుచున్న వి. 


5. యాన సౌొ.: దేశపు మొత్తమున 
42,000 కిమీ. ల నిడివిగల రోడ్డు కలవు, ఇందు 
8,000 కిమీ. మా[తమే తారు చేయబడినది (1970). 
వివిధ నగరములను, |పముఖ వ్యావసాయిక కేంద 
ములను మొంబాసారేవుతో కలిచెడు 6,926 కిమీ. ల 
నిడివికల రై లుమార్గము కలదు. మొంబాసా 
యందు, ఉత్తమ | శేణికిచెందిన హార్చరు కలదు. 
నై రోబియందలి, అంతర్జాతీయ విమానాశ్రయము 
నుండి, యూరప్‌, ఆసియా దేశ ములకును, ఆఫీకా 
లోని, ఇతర దేశములకును [ప్రయాణ సౌకర్యములు 
కలవు. మొంబాసాలోకూడ ఒక [ప్రముఖ విమా 
నాాశయము కలదు. 


6. చరిత: ఈ దేశపు ప్రాభీన చారి తక 
విశేషములు సవివరముగ తెలియకున్నను, తీర 
[పాంత పు తవ్యక ములందు లభించు అవశేషములను 
బట్టి, కీ. పూ. 6వ శతాబ్ది [పాంతముననే, కొంత 
నాగరికతా స్థాయిని ఆందుకొనిన ఆఫ్రికా జాతుల 
వారు ఇట వసించి, సమకాలీన యూరపీయ, 
ఆసియా దేశములతో వ్యాపార సంబంధములను 
కలిగియుండిరనియు , కొన్ని అసిర్దిష్ట కారణముల 
వలన ఆ నాగరికత అంతరించెననియు భావించు 


లి 


99 


టకు అవకాశము కలదు. [కీస్తుశకారంభము మొద 
లుగ ఈ తీరభూమికిచెందిన కొన్ని రేవు స్థలములు 
భారతీయులకును, |గీకులకును, రోమనులకును 
సుపరిచితములై ఉండెనని, [గంథాధారములవలన 
తెలియుచున్నది. కీ. శు ధవ శతాబ్ది మొదలుగ 
అరబ్బులు వ్యాపారము కొరకై తీర్యపాంతము 
లందు స్థావరములను నెలకొల్పుకొన మొదలిడి కాల 
క్రమమున ఇస్తాము మతమునకు, అరబ్బీ సంస్కృ 
తికి అట తావు కల్పించిరి. అరబ్బుల కాలమున 
సేతము ఈ తీరము భారతీయ, చీనా వర్తకులకు 
పరిచితమె ఉండినను, వా రెవరును అట నెలవులను 
ఏర్పరచుకొనలేదు. ఇటుల 15వ శతాబ్దివరకు, 
అరబ్బుల అదీనమునే ఆ [పాంతము ఉండెను. ఆ 
కాలమున అరబ్బీ భాషతో దేశీయభాష సంకరము 
చెందుటచే రూపొందినదియే స్వాహిలీభాష. 


16వ శతాబ్ది పారంభము మొదలుగ ఈ 
పాంతముతో పాళ్చాత్యులకు పరిచయము కలిగి 
నను వారు వ్యాపారముతో, కొంతకాలమువరకు, 
తృప్తిపడి ఊరకుండిరి. 19 వ శతాబ్ది ఆరంభమున 
తీర్మపాంత భూమి,  జాంబజిబారును పాలించు 
సుల్తాన్‌ కు, వశమయ్యెను. 1887లో ఆ తీర |పాంత 
భూమిని సుల్తాన్‌ ఒక బిటిష్‌ వర్తక సంస్థకు 
కౌలునకు ఇచ్చెను, కమ|క్రమముగ దేశాంతర్భాగ 
మునకును, |బిటిష్‌ కంపెనీ తమ అధికారమును 
వ్యాపింప జేసినది. 1885లో ఈ కంపెనీనుండి 
(బిటిష్‌ (ప్రభుత్వమే, హకుగలను కొనుగోలుచేసి, 
వతిఘటనను అడచి, దేశమునకు 
“తూర్పు ఆఫికా రక్షిత రాజ్యము అని పేరిడి 
పాలింప ఆరంభించినది. 1908 న మొంబాసానుండి, 
విక్టోరియా సరస్సు వరకు ర్రైలుమార్గము ఏర్పడిన 
తరువాత, ఆ మార్గమునకు ఉభయ పార్ళ్యముల 
ఉన్న భూమి సత జాతుల నివాసమునకు ఆనుకూల 
మని భావించి, ఆ |పాంతమును చట్టరీత్యా ఆ జాతు 
లకు (ప్రభుత్వము | పత్యెకించగా, (బిటిష్‌ కుటుంబ 


అరబ్బుల 


100 (పపంచ రాజ్య సర్వస్వము 


ములు అనేకము అచటికి వచ్చిచేరి వ్యవసాయ 
శ్నేత్రములను స్థాపించినవి. ఈ కాలముననే భార 
తీయులును, (బిటిష్‌ [ప్రభుత్వపు పోత్సాహముతో 
అటకు చేరి 1911 నాటికి యూరోపియనులకు 
మూడురెట్ట సంఖ్యలో ఉండిరి. రాజకీయాధికారము 
మాత్రము, క త జాతుల వశముననే ఉండినది. 
సాగుబడి భూమియందు 24% వారి ఆదీనముననే 
ఉండినది. ఏ విధముగ చూచినను, ఆఫ్రికన్‌ 
జాతుల పరిస్థితి కోచనీయముగ పరిణమించెను, 


ద్వితీయ (పపంచ యుద్ధానంతరము, “కెన్యెట్టా' 
అను దేశీయ నాయకుడు, [పజలను సంఘటిత 
పరచి, దేశీయ (పజల స్వాతం్యత్యమునకై ఆందో 
శన లేవదీసెను. ఆ కాలముననే కికుయూ జాతివారు 
కొందరు, “మావ్‌మాన్‌' అను దౌర్జన్య ఉద్య 
మముతో, శ్వేతజాతి అధికారమును అంతము 
చేయుటకు కృషిచేసిరి, ఈ ఉద్యమమును, తీవ 
తర చర్యలవలన అడచి, [ప్రభుత్వము కెన్వెట్టాను 
నిర్బంధించినను (1952) [పజల స్వ్యాతం|త్యా 
కాంక్షను నిర్మూలింపలేక పోయినది. కడకు 
1961 లో కెన్యెట్టాను విడుదలజేసి వివిధ ఘట్టము 
లలో, జరిపిన సంభాషణల ఫలితముగ, డిశంబరు 
12, 1964న దేశము స్వాతం, త్యమునుపొంది 
కామన్‌ వెల్తున సభ్యత్వముకల 
రూపొందినది. 


గణరాజ్యముగ 


7. పరిపాలన : జాతి, మత, వర్ణ వివతత 
లేని (ప్రజాస్వామ్య గణతం[త (పభుత్వ విధానము 
దేశమున అమలున ఉన్నది. అధ్యక్షుడును, అతడు 
నియమించుకొను మం్యత్రులును, సమమవ్షిగ జాతీయ 
శాసనసభకు బాధ్యత వహించి పరిపాలనను నిర్వ 
హింతురు. జాతీయ శాసనసభయందు శిష్టసభ, 
(పతినిధులసభ అనబడు రెండు కక్షలు కలవు. 
శిష్టసభలోని 41 మంది సభ్యులలో దేశమునందలి 
7 రాష్ట్ర ములలో పతియొకధానికి ఒక పతినిధియు, 


ముఖ్యనగరమునకు ఒక పతినిధియు చేరిఉన్నారు. 
[పతినిధుల సభలో 117 మందిని సార్యజనిక 
వోటింగు పద్ధతిన |పజలు ఎన్నుకొనెదరు. శిష్ట 
సభలో మూడవవంతు స్థానములకు 2 ఏండ్లకు ఓక్‌ 
సారి ఎన్నికలు జరుగు ఏర్పాటు కలదు. శిష్టసభకు 
పరిమితాధికారములు మా|తమే కలవు. 1969కు 
పూర్యుమున రెండు (పథాన రాజకీయ పక్షములు 
దెళమున పనిచేయుచుండెడివి, కాని, ఆ సంవత్స 
రమున |పతిపక్షము రద్దుచేయబడి, అధ్యతుడగు 
కన్వెట్టాకుచెందిన “కానూ” (కెన్యా ఆఫికన్‌ 
నేషనల్‌ యూనియన్‌) పార్టి మాత్రమే పనిచేయు 
టకు అనుమతింపబడి, ఆ పార్టీవారే (పతిఘటన 
లేకుండ ఎన్నుకొనబడిరి. 


8. దేశరతణ : 4 పటాలముల పదాతి దళ 
మును ఒక పేరాటూప్‌ దళమును కలవు. ఇందలి 
యోధ సంఖ్య 4,700. | బిటిష్‌వారి సాయముతో 


జా 


నిర్మింపబడిన ఒక వాయుసున కలదు; ఇందు 


యోధసంఖ్య 625. 


9. అంతర్జాతీయ సం. : rm op 
యందును, తదనుబంధ సంస్థలలో పెక్కంటను, 
కామన్‌ వెల్తునను, ఆ|ఫీకా సమైక్యతా సంఘమునను 
దేశమునకు సభ్యత్వము కలదు. 

10. ఆర్థిక రంగము : దేశపు ఆర్హిర వ్యవస్థ 
వ్యవసాయముపెననే చాలవరరు ఆధారపదిఉన్నది. 
అయినను ఈః ఉత్స త్రిలో అధిర్‌ భాగము, ద్వితీయ 
(పవంచయుద్ధము ముగియివరకు, (ఏటిష వ్యావ 
సాయికుల చేతులలోనే ఉండినది. స్వాతం |త్యా 
నంతరమున, బిటిష్‌ గుత్తాధిపత్యము తొలగి, వారి 
భూములలో కొన్నింటిని కొనుగోలుద్వారా, ఆఫ్రికన్‌ 
రైతులకు వశపగచిన పిమ్మట, అఆ[ఫికనులును 
వ్యావసాయిక ఉత్ప త్రిలో ముందంజవేసిరి. దేశావ 
సరములకుతగిన ఆహార పదార్థములను పండించు 
టయెగాక, తక్కిన పరిసధ దేశములకును ఈ 


దేశము కొన్ని ఆహార వస్తువులను ఎగుమతి చేయు 
చున్నది. రొక్కపు పంటలలో కాఫీ గింజలు, 
తేయాకు [ప్రముఖములు, దేశావసరములకుతగిన 
పశుసంపద కలదు. మత్స్య పర్మ్శిశమ కొంత అభి 
వృద్ధిని సాధించిన ఫలితముగ, చేపలు కొద్ది 
మొత్తములలో ఎగుమతి అగుచున్నవి. అరణ్యముల 
ఉత్పత్తులలో వాటిల్‌ చెక్కు మొదలగునవి ఎగు 
మతి అగుచున్నవి. ఖనిజముల ఉత్పత్తి అంతగ 
లేదు. ఉన్నవానిలో సోడాయాష్‌, రాతి ఉప్పు, 
[పముఖములు. విద్యుదుత్పత్తి సామర్థ్యము 
1,58,000 కి. వా. (1968). దేశపు ఎగుమతుల 
విలువ 79,690 వేల సైర్రింగ్‌ పౌండ్లు; దిగుమతుల 
విలువ 1,20,000 వేల సై. పౌండ్లు (1967). 
అయినను ఈ దేశమునకు ఉగాండా, టాంజానియా 
లతోగల ఒడంబడికవలన, ఈ మూడు దేశము 
లును, ఒకే వ్యాపార మండలమునకు చెరియున్నం 
దున, ఈ దేశమునకు ఆ రెండు దేశములతోగల 
ఎగుమతి _ దిగుమతుల లెక్కలు వె అంకెలలో 
చేరలేదు. దేశపు బడ్జెటరీ వ్యయము 61,292 వేల 
పౌండ్డు (1970.71). 


11. సాంఘిక రంగము: దేశమునందలి 
6,111 [పయిమరి పాఠశాలలలో 18,60,750 
మంది, దేశపు వివిధవృత్తి విద్యానంస్థలలో 8,189 


తలంలో న. 


కెన్యా 


101 


మంది విద్యార్థులు పఠించిరి. నైరోవీ విశ్వవిద్యాల 
యమున, విదేశములలోను మొత్తముమీద 4,881 
మంది కెన్యా వాసులు ఉన్నత విద్యను అభ్యసించిరి 
(1970). నైరోబీలోని మేక్‌మిల్దన్‌ లై[బరీ 
పముఖ [గంధాలయము. శై రొబీలోను, మొంబాసా 
లోను పేరొందిన మ్యూజియములు కలవు. ఇంగ్లీ 
షన మూడును, స్వాహిలీలో రెండును దిన 
పకికలు కలవు. దేశమున 18,104 శ య్యలుకల 
పలువిధముల వైద్యశాలలు కలవు, 


12. యాఠాసొ.: ఏచేశీ వినిమయ [దవ్య 
మును దేశమునకు నమకూర్చుటలో యాత్రిక 
పరిశ్రమ దేశపు ఆర్థిక వ్యవస్థలో సముచిత ప్మాతను 
నిర్వహించుదున్న ది. దేశమునందలి ఉన్నత పర్య 
తములును, పపంచ (పసిద్ధములగు జాతీయ 
వనములును, పరిరక్షితాటవులును, యా తికులును 
ఆకర్షించుచున్నవి. జాతీయ వనములందు 
వేటకు అవకాశములు కలవు. పాస్‌పోర్టు, 
వీసా పలు దేశములవారికి విధిగ ఉండితీరవలయును. 
యాతికులకు తగు వసతులు కలవు. 1969 లో 
విదేశీయ యా|త్రిక సంఖ్య 1,75,000. దీనివలన 
దాదాపు క కోట్ట ఆమెరికన్‌ డాలర్ల ఆదాయము 
దేశమునకు లభించినది. 


193. కేప్‌ వర్ణి దీవులు. 


ముఖ్యనగరము : పయ్యా; జెండా, జాతీయ 
డితము : వీని వివరములు తెలియరావు; నాణెము : 
కోంటో; ఒక కోంటో ఆరు. 260.75; కొల 
తూకములు : మెటిక్‌ విధానపువి; కాలగణన : 
ఊఉ. 10.80 ని. =భారతదేశమున సా.5 గం. 
£0 నిమిషములు. 


1. ఉనికి మొ. : ఆ|ఫకా ఖండపు పశ్చిమ 
తీరమునందలి డాకరునకు దాదావు $90 కిమీ. లు 
పశ్చిమమున, అట్టాంటిక్‌ మహా సము ద పరివృత 
ములై 14°46. 17°12” ఊ. అక్షాంశ రేఖలకును 
22°40 _ 25°52 వ. తులారేఖలమధ్యను ఈ ద్వీప 
ములు అటనట నెలకొని ఉన్నవి. ఇవి ఉత్తర 


102 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


వర్గము, దశ్నీణవర్గము అను రెండు వర్గములుగ 
ఉన్నవి, ఊత్తర వర్గమున సావో అంతావో, సావో 

విసెంటీ, సాంతా "లాజియా, సావో నికలావ్‌, 
os బో విస్టా ఆను దీవులును, దక్షిణ వర్గమున 
కావా, ఫోగ్లో, సాంతియాగో, మయో దీవులును 
కలవు. ఇవిగాక (ప్రతివర్గమున మరికొన్ని చిన్న 


ba, ల | 1 nad క్‌ 


న 


చావక 1 


. అక్లంటిక్‌ మహో పమూద్రభు 


pe 
స్‌ో 


. అ టో స్రమష, 





పటము లి. 
దీవులు ఉన్నవి, ద్వీపముల మొత్తపు వై కాల్యము 
4,088 చ.కిమీ. ఈ ద్వీపములన్నియు అగ్ని శ్రైలజ 
ములు. అత్యున్నత (పదేశపు ఎత్తు (ఫోగో దీవిలో 
2 850 మీ లు; ముఖ్యనగరమగు పయా, సాంతి 
యాగో ద్వీపమున ఉన్నది. 


2. కీతోష్టస్టితి మొ. : ఈ ద్వీపమున ఎండ 
లెకు,-వ; అంక [గీష్మబుతువు దుర్భరముగ 
ఉండును. వానలు తక్కువ; ఆ కొలది వర్షమును 
ఆగస్టు, అక్టోబరు మధ్యన కురియును. నాలుగు 
దీపములలో మా|తమే వాగులందు ఏడాది పొడ 
వున సీరుండును. మొత్తముమీద అనావృష్టి బాధ 
ఎక్కు_వ, 


తీ. జనసంఖ్య మొ.: మొత్తపు దీవుల జన 
సంఖ్య ౨,79,071 (1970). అందు సాంతియాగో 


దీవిలోని జనసంఖ్య, తక్కిన దీవులలోనిదానికన్న 
ఎక్కు.వ. ఆఫ్రికన్‌ జాతులతో సంకరత చెందిన 
పోర్చుగీజులు [ప్రజలలో దాదాపు 60“ ఉందురు; 
టాటో ఆఫికనుల సంఖ్య అత్యధికము; 

గో 2% మా|తమే అచ్చపు యూరవీయ సంతతివారు. 
సావో నికలావ్‌ దీవిలో స్వచ్చమైన పోర్చుగీజు 
భాషయే మాతృభాషగ ఉస్నను, తక్కిన దీవులలో 
ఆఫ్రికన్‌ భాషలతో సంకరతచెందిన అప|భంశపు 
పోర్చుగిజుభాష వాడుకలో ఉన్నది. ఆ అపభంళ 
ముననే కొంత సాహిత్యమును రూపొందినది. పజ 
లందరును క్రై స్తవులు. 

4. సమాచార సా. : తెలియవచ్చుట లేదు. 

5. యాన సొ. : ద్వీపములందలి మొత్తపు 
రోడ్డ నిడివి 1,477 కిమీ. LOT సావో 
విసెంటీ ద్విపమునందలి పోర్షో [గాందీ ముఖ్యమైన 


రేవు పట్టణము, సమ్ముద వ్యాపారమున 9001 దీని 


ద్వారానే నడచుచున్నది. ద్వీపములమధ్య [ప్రయా 
ణము మోటార్‌ బోట్ట సాయమున జరుగుచున్నది, 

6. చరిత: క్రీ. శ. 1460లో పోర్చుగీజు 
నావిరులు ఈ దీపములను కనుగొనిరి. తరువాత 
1462 లో పోర్చుగల్‌ నుండి కొందరిట వలనచేరిరి. 
వారివద్ద పనిచేయుట క్ర కాల|క యుమున ఆఫ్రికను 
లును ఇటకు కొనిరా బడుటవలన ఆ ఉభయ జాతుల 
మళనమువలన ఒక సమ్మ్‌ శ జాతి రూపొందినది. 
1587లో ఈ దీవులన్నియు పోప్పగీజువారి వలస ' 
రాజ్యముగ ఏకీకృత పరిపాలనలోనికి వచ్చినవి. 
ద్వితీయ పపంచ యుద్ధానంతరమున గినీ=బిస్సావ్‌ 
[పజలతో కలసి, ఇచటి [ప్రజలును స్వాతం్యత్యము 
నక్తై ఆందోళనను సాగించిరి. కడకు పోర్చుగల్‌ 
లొనె నిరంకుళ (ప్రభుత్వము అంతరించిన తరువాత, 
కేప్‌వర్టీ దీవులు స్వతం[తతను ఆర్జించినవి (జులై 
ర్‌, 18075). 

7. పరిపాలన, 8. దేశరక్షణ, $. అంతర్జా 
తీయ నం. : నూతనముగ స్వతంత్రతను ఆర్జించిన 


రాజ్య మగుటవలన వివరములు తెలియవచ్చుట 
లేదు. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవసాయము పై చాలవరకు ఆధారపడి ఉన్నది. 
వ్యవసాయ పంటలలో ముఖ్యమైనది కాఫీ; అరటి, 
వేరుసెనగ ఆ తరువాత లెక్కకు వచ్చును. దేశపు 
ఎగుమతుల విలువ 45, 64292 కోంటోలు; దిగుమతుల 
విలువ 578,464 కోంటోలు. బడ్జెటరీ వ్యయము 
2,75,988 కోంటోలు. 


11. సాంఘిక రంగము : దేశమున 45, 1098 
విద్యార్థులు పఠించు లి5ఉ [ప్రయిమరిీ పాఠకాలలును, 
799 మంది చదివెడు 7 సెకండరీ పాఠకాలలును, 
2,006 మంది విద్యార్ధలున్న 5 సెకండరీ సన్నా 
హక పాఠళాలలును, 869 మంది విద్యార్థులు చది 
వెడు 2 సాంకేతిక పాఠళాలలును, 80 మంది 
విద్యార్లలతో రిక చర్చి పాఠశాలయు ఉన్నవి 

(| 
(190-771). 


14. కొమోరో ద్వీపములు 


(((ఫైంచి వలన రాజ్యము) 


ముఖ్యనగరము : మొరోనీ; నాకము : 
సి, ఎఫ్‌, మ [ఫాంక్‌; అట్టి నాణములు 100 
=రూ, 2,60; కొలతూకములు ; మెటిక్‌ 
విధానపువి. కొలగణన : సా. శి గం. = భారత 
[దశ మున సా.కేర గం. తీ0 ని, 


భే naps మ యొక 
meet ees 





1. ఉనికి 'మొ.: హిందూ మహాసముదము 
నందలి మలగాసీ (మడగాస్క-రు) దీవికి వాయవ్య 


మున, మొజాంబిక్‌ చానెల్‌ అని వ్యవహృతమగు 
సమ్ముద భాగమున నెలకొని ఉండిన ఈ ద్వీప 
రాజ్యనున నాలుగు [ప్రముఖ ద్వీపములు (గాండ్‌ 
కొమోరీ, అంజువాన్‌, మాహేలీ, మయొపే) ను, 
మరికొన్ని అల్ప ద్వపములును చేరిఉన్నవి, శః 
ద్వీపము లన్నింటి మొత్తపు వె శాల్యము 2171 
చ. కిమీ, (|గాండ్‌ కొమోరీ 1,148; ఆంజువాన్‌ 
424; మాహేలీ 190; మయో పే లీ74 చ. కిమీ. 
వై శాల్యములు కలిగియున్నవి). అగ్ని పర్వతముల 
వలన ఈ ద్వీపములు రూపొందినటుల కా స్ర్రజ్ఞుల 
భావన. |గాండ్‌ కొమోరీలోఉన్న కర్ణాలా పర్వత 
శిఖరము ఈ కాలమునను అంతటంతట అగ్నిపర్వత 
ముగ విజృంభించుచున్నది. _ అగ్నిపర్వతముల 
నుండి వెలువడిన మృ తికలవలన ఈ ద్వీపములు 
అతి సారవంతములగుటవలన వృక్షసంపద ఎల్లెడల 
విరివిగ కాననగును. 


ని, శీతోష్షస్థితి మొ. ఏ; నవంబరు మొదలు 
ఏపిల్‌వరకు ఇచట బాగుగ వర్షములు కురియును. 


104 పపంచ రాజ్య సర్వస్వము 


అప్పుడు శీతోష్ణస్థితి ఉష్ణమండల పరిస్థితిని పోలి 
యుండును. తక్కిన కాలమున సౌమ్యముగ 
ఉండును. 


లీ. జనసంఖ్య మొ.: 1966 లెక్కలను 
అనుసరించి మొత్తపు జనసంఖ్య 2,48,517 
((గాండ్‌ కొమొరీ 1,26,205; అంజువాన్‌ 
80,082; మొహేలీ 10,800; మయొపే 81,980). 
ముఖ్యనగరమగు మొరోనీ, [గాండ్‌ కొమోరి దీవిలో 
ఉన్నది. దాని జనసంఖ్య 11,515. 1970 తో 
అంచనాను అనుసరించి దేశపు మొ త్రపు జనసంఖ్య 
9,75,227. దేశ (పజల మాతృభాష మలగాసీ; 
[ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు ముస్టీములు. 
యూర పియనులును, ఫెంచి సంతతికి చెందిన 
దాదాపు 2,000 దేశీయులును క్రైస్తవులు. 


4. సమాబార సా. : వివిధ ద్వీపములను 
కలుపుచు టెలిఫోను, తంతి సౌకర్యములు కలవు; 
ఈ దీవులనుండి మలగాసీ దీవికి వారా సంబంధము 
ఏర్పడియున్నది. మయొథ్రైలోని జువౌబీలో ఒక 
రేడియో స్టేషను పనిచేయుచున్నది. 


5. యాన సొ. : వివిధ ద్వీపములందు 1,024 
కిమీ. నిడివిగల చక్కని రోడ్డు కలవు. జువాణీలో 
ఉత్తమ స్థాయికిబెందిన నౌకాశ్రయము ఉన్నది. 
(పతి ద్వీపమునను, విమానములు దిగు వసతులు 
కలవు. వీనినుండి తక్కిన ద్వీవములకును ద్విప 
ములనుండి (ఫాన్ఫునకును, (అంచి విమానసంస్థ 
విమానయానమును నిర్వహించుచున్నది. 


6. చరిత ౩ వినీషియనుల కాలమునుండియు, 
అనగా డీ. పూ. పదవ శ తాబ్బమునుండియు, ఈ 
ద్వీపములను ఆంతటంతట వివిధ దేశముల నావి 
కులు సందర్శించినటుల తిలియవచ్చుచున్నది. 
ఆటుల వచ్చిన వారియందు పారసీక సింధుశాఖా 
పాంతమునుండి వచ్చిన అరబ్బులలో కొందరు 
మామే ఇట దేశీయులతోపాటుగ నిలిచి, తమ 


మతమును వ్యాపింపజేసిరి. 1508 లో పోర్చుగీజు 
వారికిని, 1517లో ఫెంచివారికిని ఈ దివులతో 
పరిచయము ఏర్పడినది. 16వ శతాబ్దమున మల 
గాసీ ద్వీపమునుండి మలగాసీ యోధులు ఈ 
దీవులవై దాడీజరిపి వశపరచుకొనిరి. అట్టి 
వారిలో ఒకరు మయొే దీవిని 1రి4కి లో (ఫెంచి 
వారికి ద త్రముచేసెను "1865లో మొహేలీ పాల 
కునితో మెటతి wae (ఫెంచివారు కుదుర్చు 
కొని, కాల కమమున (గాండ్‌ కొమోరీ, అంజువాన్‌, 
మొ హేలీ దీవులను 1886లో తమ రక్షణలోనికి 
తీసికొనిరి. 1912లో మొతము నాలుగు దీవు 
అను, తక్కిన అల్ప ద్వీపములను తమికు అదివరకే 
వక్కిన మలగాసీ దీవితో పరిపాలనారీత్యా | ఫెంచి 
వారు చేర్చిరి. కాని 1946 లో ఈ దీవులను మల 
గాసీనుండి విడదీసి, |ఫాన్సుదేశ పు సము[దో త్తర 
మండలముగచేసి, 1961 లో ఆంతరంగిక స్వపరి 
పాలనను _ఖంచి (ప్రభుత్వము కల్పించినది, కాని 
1974 లో [పజలలో కొన్ని పక్షములవారు దే 
స్వతం[తతకొర క్రై ఆందోళన చేయగ, (ఫెంచి 
[ప్రభుత్వము జనాభ్మిపాయమును సేకరించినది. 
అందు మయొై దీవియందలివారు తప్ప, తక్కిన 
దీవులవారు స్వాతంత్యమున వై వోటుచేనిరి. ఇట్టి 
పరిస్థితిని పరిష్కరించుటకు కృషిజరుగు లోపలనే, 
మయొక్లే (పతినిధులుతప్ప తక్కిన ,పతినిధులు 
ఆచబ్బాల్‌ అనువాని నాయకత్వమున ఏకపక్షముగ 
స్యతం తతను | పకటించిరి (జులై 6, 1976). 
కాని అనతికాలముననే ఆ (పభుత్వమును కూలదోని 
వేరొక (ప్రభుత్వము అచట అధికారమును [గ పొంచి 
నది; కాని దానికి ఇంకను పరిగణన లధింపలేదు 
(ఆగస్ట్‌ ని 1975). మయొళ్లే దీవి మాతము 
(ఫెంచి దేశపు సముదో త్రర మండలముగ కొన 
సాగుటకు అంతట నిర్ణయించుకొనిసది (ఫబవరి, 
1976). 


గోోం బీ యా 105 


7. పరిపాలన : దేశమున సార్వజనిక వయో 
జన వోటింగు పద్ధతిన ఎన్నుకొనబడిన 81 (పతి 
నిధులుకల శాసనసభ కలదు; ఈ శాసనసభకు 
బాధ్యతవహించు మం|తిమండలి కార్యనిర్య హణాధి 
కారమును కలిగియున్నది; (పభుత్వాధ్యమడుగ 
(ఫంచి | పెసిడెంటు నియమించు ఒక పైకమిషనరు 
వ్యవహరించును. కాని స్వాతం[త్య [ప్రకటనతో ఈ 
వ్యవస్థ రద్దుఅయినది; వేరొక వ్యవస్థ రూపొంద 
వలసి ఉన్నది. 

8. దేశరక్షణ : [పనుతకాలమువరకు దేశ 
రక్షణ బాధ్యత |ఫాన్సుదేశ ముపెననే ఉన్నది. 

9, అంతర్జాతీయ నం. : | ఫెంచి | పభుత్యమే 
ఈ దేశపు అంతర్జాతీయ సంబంధములను నిర్వ 
హించుచున్నది. 


10. ఆర్థిక రంగము : వ్యవసాయమే దేశపు 
ఆర్థిక వ్యవస్థకు ముఖ్యాధారము. కొబ్బరి, లవం 
గాలు, కాఫీ, ఆహారపు పంటలు, (వరి, చెరకు) 
పండ్లు దేశమున విరివిగ పండుచున్న వి. సిసల్‌ 


నారయ ఉత్ప త్తియగుచున్నది. లవంగాలేకాక 
నిమ్మగడ్డి మొదలగు పలువిధముల సుగంధ వన 
స్పతులును ఇట లభించును. ఈనుగంధ |దవ్య 
ములు, కొబ్బరి, నిసల్‌నార దేశపు ఎగుమతులలో 
[ప్రముఖములు, ఎగుమతుల విలువ 157.2 కోట్ట 
పహ ఇన స. [ఫొంకులు; దిగుమతుల విలువ 
288.4 కోట్ట సి. ఎఫ్‌, ఎ, [ఫాంకులు (1971), 
బడ్జెటరీ వ్యయము 159.8 కోట్ల | ఫాంకులు 
JA 

11. సాంఘిక రంగము : దేశమునందలి 
855 |పాథమిక పాఠశాలలలో 16,660 మంది, 
5 సెకండరీ పాఠశాలలలో 1,466 మంది విద్యా 
ర్థులు కలరు (19/2), జువౌజీలోను, [గాండ్‌ 
కొమోరీ దీవిలోను పెద్ద ఆనువతులు కలవు; 
తక్కిన దీవులలో చిన్న ఆసుష్మతులు పనిచేయు 
చున్నవి. వివిధ ద్వీపములందు సంచారక వైద్య 
దళములు [ప్రజలకు వె ద్య సహాయము ఆంద జేయు 
చున్న వి. 


15. గాంవియా 


ముఖ్యనగరము : బాత్‌ హర్‌ స్ట్‌; జెండా : 
ఎరుపు, నీలం, ఆకుపసిమి, అడ్డచారలును, చారలకు 
మధ్యను తెలుపు గీతలును కలది. నాణెము: 





గాంబియా పౌను. ఒక పొను ఇరు. 18.00; 
1971 మొదలుగ దశాంశ నాణెపు పద్ధతి అమలు 
లోనికి వచ్చినది. కొలతూకములు : వీటిష్‌ 
విధానపువి; కాలగణన : మ. 12 గం. జు ధారత 
దేశమున సొ. క గం. 80 ని. 


1. ఉనికి మొ. : పశ్చిమ ఆ ఫికా తీరమున 
18% _ 14 ఉత్తర అక్షాంశ రేఖల మధ్యను, 
14°80 _ 17° ప, తులారేఖలమధ్యను విస్తరించి 
యున్న ఈ దేశమునకు పశ్చిమమున అట్లాంటిక్‌ 
మహా సమ్ముదమును, తక్కిన మూడు దిక్కుల 


106 (పపంచ రాజ్య సర్వస్వము 


సెనెగల్‌ దేశమును సరి హద్దులందున్న వి. దేశ 
వై శాల్యము 9,801 చ. కిమీ. గినీ దేశమున జన్మిం 
చిన గాంబియానది ఈ దేశమున 480 కిమీ. 
దూరము |పవహించి, సమ్ముదమున సంగమించు 
చున్నది. 


ని. శీతోష్టస్టితి మొ : ఉష్టమండలపు శీతోష్ట 
పరిస్థితి ఇట కానవచ్చుచున్నది. ఎండకాలమున 
గరిష్టోష్టో గత 110°ఫా; సమ్ముద తీరమున 
మాత్రము కొంత తక్కువ సంవత్సరమున 
అత్యల్ప ఉష్ణో గత శరం ఫా. సాలీనా సరాసరి 
వర్షపాతము 100 సెం మీ. వన్యజంతువులందు 
కోతులు మాృాతమే ఇట కాననగును. పుష్ప వృక్ష 
ములు విరివిగ కలవు. 


తి, జనసంఖ్య మొ. : జనసంఖ్య, 1ల్ర/] 
అంచనాలను అనుసరించి, 8,88,000. జన 
సాంద్రత చ. కిమీ.కు 81. ముఖ్యనగరమగు, 
బాత్‌ హర్‌ స్ట్‌ జనసంఖ్య 81,600 (1967). దేశమున 
వివిధ ఆఫికన్‌ జాతుల [ప్రజలు కలరు. అందు 
మాన్‌డిన్‌ గో జాతివారు అత్యధిక సంఖ్యాకులు. 
జాతీయ భాషలలో వొలోఫ్‌, మాండింకా అనువానికి 
ఎక్కువ (ప్రచారము ఉన్నను ఇంగ్లీషే అధికార 
భాషగ వాడుకయందు ఉన్నది. [ప్రజలలో 80% 
ముస్టిములు. తక్కినవారు, పకృతి దేవతా 
రాధకులు, 


ఓ. నమాచార సా.: దేశమున తపాలా 
సౌకర్యము తగినంతలేదు. నదీ తటములందలి 
కొన్ని (గామములకై సంచార తపాలాఫీసులు 
వనిచేయచున్నవి. 6 తపాలాఫీసులును 8 ఏజన్సీ 
లును కలవు. పట్టణములందు చెలిఫోను సౌకర్య 
ములు కలవు. ముఖ్యనగరమున ఒక రేడియో 
[ప్రసార కేం[దము కలదు; ఆయినను, సెనెగల్‌ 
దేశమునందలి కేంద (పసారములనే ఇచ్చటి 
[ప్రజలు అభిమానింతురు. 


ర. యాన సొ. : దేశమున 1170 కిమీ. నిడివి 
గల రోడ్డు ఉన్నవి. ఇందు 580 కిమీ, ఊఉ త్రమ 
(శేణికి చెందినవి. బాత్‌హర్‌ స్టున చక్కని వోర్చరు 
కలదు గాంబియానదిలో పోటునీరు చాలదూరము 
వరకు ఎగువకు పోగలదు. అందువలన కొన్ని 
రకముల స్టీిమర్ద [ప్రయాణమునకు అందు వసతి 
చిక్కుచున్నది. రైలు మార్గములు దేశమున లేవు. 
“యుండమ్‌” అను | పదేశమునఉన్న విమానాథ 
యమువలన విమానయానమునకు వఏసతి లభించు 
చున్నది. 

6. చరిత: కి. శ 1455న పోర్చు గీజు 
నావికులు గాంబియానదిని కనుగొనుటతో, యూర 
పీయులకు ఈ |పాంతముతో పరిచయము ఏర్పడి 
నది. ఆంగ్లేయ వర్తకులు, 1678 లో ఇట కాలిడి 
అధికాధమును కై వసము చేసికొనిరి. ఆంతట 
ఆంగ్ల = _థంచి హోరాటములలో రెండు పర్యాయ 
ములు, ఈ [పాంతము చేతులుమూరి, కడకు పారిస్‌ 
ఒడంబడిక మూలమున, (బిటిష్‌ వారికి దక్కినది, 
తొలుత సియ్యెరా - లియోనీలోని వలస (ప్రభు 
త్వపు పొాలనతోనే ఈ దేశము ఉండినను, 18868 
నుండి [పత్యేక వలస రాజ్యముగ రూ పొందింపబడి 


(బిటిష్‌ సామాజ్యమున ఉండినది. 196కి లో 
ఆంతరంగిక స్వపరిపాలనను ఆర్జించి కడకు 


బపిల్‌ 28,1970 న స్వతం[త గణరాజ్యముగ 


రూపొందినది. కామన్‌వెల్తున సభ్యత్వమును 
ఐచ్చిక ముగ కల్లియున్నది. 
7. పరిపాలన : శాసనసథయందు (పజ 


లెన్ను కొనిన సభ్యులు శి£ మందియు, వివిధజుతుల 
నాయకులు ఎన్నుకొనిన సభ్యులు ,నలుగురును 
కలరు. వీరే దేశాధ్యక్షుని ఎన్నుకొనెదరు. అధ్యక్షు 
నిచే నియమితుడగు ఉపాధ్యకుడే ృపధానిగ పని 
చేయును. దేశమున పనిచేయు రాజకీయ పక్షము 
లలో పేపిల్స్‌ (పొ (గెసివ్‌ పార్టీ ఎక్కువ బలము 
గలది. పరిపాలనా సౌలభ్యమునకై దేశము నాలుగు 


గాంబియా 107 


మండ లములుగ విభ కమైనది. బకత (పతిదానిని, 
ఎన్నుకొనబడిన సభ్యుల సలహాతో, కమీషనరు 
పాలించుచుండును. ను పీమ్‌కోర్టు ఆధ్యర్యవమున, 
ఇంగ్లీష్‌ కామన్‌ చట్టమును అనుసరించి, న్యాయ 
పరిపాలన ఇట సాగుచున్నది, 


8. దేశరక్షణ : సైన్యము ఎట్టిదియు లేదు. 
పోలీసు బలగము 400 కలదు. దానికి సాయపడు 
టకై సైనిక |పతిపత్తి కొంత కలిగిన, 200 మంది 
కల దళము ఒకటి పనిచేయుచున్న డి. 


9. అంతర్జాతీయ నం. 2: 1965 మొదలుగ 
అ. రాస, యందును, తదనుబంధ సంస్థలలో 
'వెక్కింటను ఈ దేశము సభ్యత్వము వహించి 
యున్నది. 'సెనెగల్‌తో విదేశ వ్యవహార, రక్షణ, 
భ|దతా, |పగతి కార్య కమములకు సంబంధించిన 
[పత్యేక ఒడంబడికలు, ఈ దేశము కుదుర్చుకొని 
నది. సెనెగల్‌, (గేట్‌ [బిటన్‌లలో మాతమే 
ఈ దేశమునకు (పతినెిధులు కలరు. ఈ దేశమునకు 
పలు విదేశములతోగల దౌత్య వ్యవహారములను, 
సెనెగల్‌ దేశపు _పభుత్వమే నిర్వహించుచున్నది. 


10. ఆర్థిక రంగము : వేరుసెనగ పంట, 
ఈ దేశపు ఆర్థిక వ్యవస్థకు ముఖ్యాధారము. వరి, 
జొన్న, సజ్జ, మొక్క-_జొన్నవంటి ఆహార ధాన్య 
ములు దేశావసరములను కొంతవరకు తీర్చుచున్న వి, 
కొబ్బరిచెట్లును విరివిగ కలవు. వీని ఫలసాయమున 
కొంత ఎగుమతి అగుచున్నది. ఎగుమతుల విలు 
వలో 90% వేరుశనగవలన లభించుచున్నది. 
తక్కిన ఎగుమతులలో పర్కానదగినవి ఎండు 
చేపలు. ఖనిజ పర్మిశమ దాదాపుగ శూన్యము, 
ఎగుమతుల విలువ 6,555? వెల పౌనులు; దిగు 
మతుల విలువ '”,128 వేల పౌ. (1969-10). 


విదేశ యా|తీకులవలన లభించు |దవ్యమువలన, 
చెల్లింపుల లోటును, దేశము కొంతవరకు సర్దుకొన 
గలుగుచున్నది. దేశమున విద్యుదుత్పత్తి 109 
లక్షల కి. వా. (1967). బడ్జెటరీ వ్యయము, 
40,88,850 పౌ. (1970-71). 


11. సాంఘిక రంగము: దేశమున పజ 
అలో 15% ఆంగ్లమునను 20% అరబ్బీయందును 
అక్షరాన్యులు. అరబ్బీని టోథంచు మత పాఠ 
శాలలు విరివిగ కలవు. (పభుత్వాధ్వర్యమున 
నడుపబడు, 94 (పయిమరి పాఠశాలలలో 16,280 
మంది, 16 సెకండరీ పాఠశాలలలో 4,012 మంది 
విద్యార్థులు పఠించుచున్నారు (1968-69). ముఖ్య 
నగరమున ఒక గంథాలయము కలదు. దిన 
పుతికలు లేవు తక్కు. రకముల ప్మతికలు ఆయిదు 
కలవు. దేశమున వెద్య సంఖ్య 18. (ఆనగా 
18,670 మందికి ఒక వైద్యుడు కలడు). దేశపు 
మొ త్రమున, 240 శయ్యా సంఖ్య కల 5 ఆను 
ప్రతులు కలవు. మలేరియా, తయ, మహాచి 
మొదలగు సాం[కామిక రోగముల వ్యాప్తి ఎక్కువ. 
కుష్టురోగ నివారణకై [పపంచ ఆరోగ్య వ్యవస్థ 
ఈ దేశమున కృషిచయుచున్నది. 


12. యాతా సౌ. : యూరపీయులు అనే 
కులు దేశ పర్యటన ౩ ఇటకు వచ్చుచుంయరు. 
బెల్జియం, డెన్‌ నూర్క, ఐస్‌లాండ్‌, ఐర్‌లాండ్‌, 
ఇటలీ, లక్టైంబర్ల్‌ , హోలండ్‌, నార్వే, స్పెయిన్‌, 
స్విడెన్‌, స్విజర్జాండ్‌ , గెట్‌ బిటన్‌, తుర్కీ దశ 
ముల యాతికులు “వీసా లేకండనే ఇటకు 
రావచ్చును. తక్కిన దేశములవారు అనుమతి 
పొందవలెను. య్మాతికులకు పెక్కు. సౌకర్యము 
లను, పభుత్యము ఏర్పాటు చేసినది, 


న ల. 


16. 


ముఖ్యనగరము : కోనా కి; జెండా : దండము 
కడనుండి నిలువుగ వరుసన ఎరువు, పనిమి, ఆకు 
పసిమి వన్నెల చారలు అమరియున్నది. జాతీయ 
గీతము : లిబర్తీ. + 4... (స్వాతంత్ర్యము, ===. Yi 





పటము 16. 


నాకెము : గినీ (పాంక్‌; సాధారణముగ 100 గినీ 
|ఫాంక్‌ లు జారు. లి.08; కొలతూరములు: 
మె[టిక్‌ విధానపువి. కాలగణన: మ. 12 గం. 
= భారతదేశమున సా. 5 గం. తి0 ని. 


1. ఉనికి మొ. : ఆ(వికా ఖండపు ప్చిమ 
తీరమున 7ిలకిక' _ 12°80 ఉ. అక్షాంశ రేఖల 
మధ్యను, 8-15 పక్చిమ తు, రేఖల మధ్యను విస్త 
రించియున్న ఈ దేశమునకు ఉత్తరమున గినీ _ 
బిస్సావ్‌, నెనెగల్‌, మాలీ దేశములు; తూర్పున 
ఐవరీకోస్ట్‌ దేశము. దక్షిణమున సియ్యెరా లియోనీ, 
లై బేరియా దేశములు; పశ్చిమమున అట్లాంటిక్‌ 
మహాసము[దము _ సరిహద్దులందున్నవి. _ దేశ 
వైశాల్యము 2,45,685 చ. కిమీ.  వాయవ్యము 
నుండి ఆగ్నేయమునకు దేశపు నిడివి 766 కిమీ. 
పశ్చిమమున అట్లాంటిక్‌ తీరరేఖ నిడివి 272 కిమీ. 
దేశమును 1. ఒం|డుమట్టిగల తీరపు మైదానము, 
2, పూటాజల్హాన్‌ పర్వత (శేణిగల మధ్యగినీ, 


గిన్‌ 


8. చిన్నచిన్న తిప్పలతో ఎగుడుదిగుడు పచ్చిక 
వీడులుకల ఎగువ గినీ, 4. గినీ పీఠభూమి అను 
నాలుగు [పాంతములుగ భౌగోశళికరితిలో విభజింప 
వచ్చును. పీరభూమియందలి అత్యున్నత | పదేశపు 
ఎత్తు 1890 మీ. నైగర్‌నది గిసీ పీఠభూమి 
యందును, గాంబియా, సెనెగల్‌ నదులు ఫూటా 
జల్హాన్‌ కొండలందును ఈ దేశమున జన్మించు 
చున్నవి. 

2 శీతోష్ణస్థితి మొ. : దేశమున ఆత్యధిక 
ఉష్టో గత 100° a అత్యల్ప ఉష్ణో గత 
60° ఫా. ; ఏపిల్‌ నెలలో ఎండ అధికము; 
జులై, ఆగస్టులు వర్షము లెక్కువ. దిగువ గినీలో 
వర్షపాతము ఎక్కు.వ. కోనా! కీయందు సాలీనా 
సరాసరి వర్షపాతము 420) "సం. మీ; వూటా 
జల్హాన్‌లో వర్షపాతము తరు్కు-వ (150 - 200 
సెం. మీ); పీళఠభూమివైన వర్షపాతము 275 
సెం. మీ. పర్వత ములందును, వీళభూమియందును 
దట్టపు అడవులు కలవు. ఏనుగు, నీటి గు[రము 
మొదలగు పెద్ద వన్యజంతువులు అడవులందును, 
మడుగులందు మొసళ్ళును కననగుచున్నవి, విష 
సర్పములును విదివిగ కలవు. 


తి. జననంఖ్య మొ. : 1969 సం. అంచనాలను 
అనుసరించి జనసంఖ్య 87,80,000. చ. కిమీ. కు 
జనసాం[దత 15.8. దేశపు నగరములలో కోనా కి 
(జ. సం. 1.50,000), కన్‌కన్‌ (80,000), 
కిందియా (25,000) చేర్కొ_నదగినవి. బేశవు 
వివిధ ఆఫ్రికన్‌ జాతులలో ఫులానీ తెగవారు 
అత్యధిక సంఖ్యాకులు (దాదాపు 10 లక్షలు). 
దేశమున ఎనిమిది ఆ(ఫికన్‌ భాషలు [పచారమున 
ఉన్నవి. కాని దేశీ యభాషలు పరివుష్టతను ఆర్జించు 
వరకు |ఫెంచి భాషను పరిపాలనా వ్యవహారము 


లందు వాడుటకు నిర్ణరపము జరిగినది. దేశమున 
[ప్రజలలో 62% ముస్తిములు; 15s 
తక్కి.నవారు (పకృతి దెవతారాధకులు. 


క్రైస్తవులు; 


క. సమాచార సా. : [ఫాన్సు దేశముతోను, 
పరిసరదేశముల ముఖ్యనగరములతోను, కేబుల్‌ 
ద్యారా వార్తా సౌకర్యము కలదు. కోనా క్రిలోని 
వైర్‌లెస్‌ కేందమువలన ఆ(ఫికా ఖండములోని 
తదితర రాజ్యములతో దేశమునకు వారా సౌకర్యము 
ఏర్పడినది. దేశపు వివిధ |పాంతముల మధ్య 
టెలిఫోన్‌ సంబంధము వి సృతముగ కలదు. టెలి 
ఫోనుల సంఖ్య 7,488 (1972). కోనా|కిలో ఓక 
రేడియో |పసార కేందము పనిచేయుచున్న ది. 


ర. యాన సొ.: దేశమున లి,500 కిమీ. 
నిడివిన పక్కా రోడ్డును, 7,000 కిమీ. ల నిడివిన 
కచ్చారోడ్డును కలవు. కోనా|క్రినుండి కంకన్‌కును 
(662 కిమీ). ), సంగా రెడినుండి కంసార్‌ రేవునకు 
(150 కిమీ.) ను, రైలు మార్గములు కలవు. చీనీయ 
ఇంజనీర్హ సాయముతో రైలుమార్ష ములను పొడిగించు 
కృషి జరుగుచున్నది. కోనా| క్రివద్ద సహజ సిద్ధమగు 
లోతైన హార్చరు కలదు. కంసార్‌ వద్ద ఒక హార్బర్‌ 
నిర్మింపబడినది (1972). కసా, బెంతీ, కకాండీ 
అను చిన్న రేవులును కలవు. కోన్మాకిలోని అంత 
ర్దాతీయ విమానాశ్రయమువలన విదేశ ప్రయాణ 
సౌకర్యము ఏర్పడియున్నది. దేశమున వివిధ 
'ప్రాంతములమధ్య విమానయాన సౌకర్యము కలదు, 


6. చరిత: పశ్చిమ ఆ(ఫికాలో మధ్య 
యుగములందు ఒక మహా సా[మాజ్యముగ 'పేరొం 
దిన ఘానా సాామాజ్యమునందు ఈ దేశమున అత్య 
ధిక [పాంతము అంతర్భాగముగ ఉండెడిది. 15వ 
శతాబ్ది మొదలుగ పోర్చుగీజువారు మొదలగు 
యూరపువాసులకు ఈ |పాంతముతో పరిచయము 
ఏర్పడినను, నౌకా | పయాణమునగల కొన్ని ఇబ్బం 
ధులవలన వారిట ఎక్కువగ చొరబారకుండిరి. 


గన్‌ 


109 


18 వ శతాబ్ది అంతమున | ఫెంచివారు మ్మృాతము 
ఈ దేశపు తీర పాంతపు అన్వేషణలో శ్రద్ద వహిం 
చిరి. కడకు 1814లో యూరపీయ రాజ్యముల 
మధ్య జరిగిన శాంతి ఒడంబడికను అనుసరించి, 
| ఛెంచివారికి ఈ [పాంతమున హక్కు. లేర్పడి 
నటుల గు ర్రింపబడినది. _థెంచివారు దేశమునందలి 
వివిధ తెగల నాయకులలో కొందరిని లోబరచుకొని 
దేశమున అధికభాగమును తను రక్షిత రాజ్యముగ 
పక టించిరి (1949). కాని తక్కిన [పాంతముల 
తిరుగువాటులను ఆడచి 1898 నాటికి మ్మాతమే 
దేశమునంతటిని | ఫెంచివారు వశపరచుకొనగలిగిరి. 
తొలుత ఈ [పాంతమును సెనెగల్‌ దేశమున అంత 
ర్భాగముగనే | ఫెంచివారు పాలించిరి. కాని 1891 
నుండి (ఫెంచి గినీ అను పేరుతో దీనికి (పత్యేక 
(ప్రతిపత్తిని కల్పించిరి. ద్వితీయ (పపంచ యుద్ధా 
నంతరమున, _ఫెంచి వలన సా మాజ్యము [కమ 
ముగ అంతరించుటతో ఆక్టోబరు 2,1958 
దేశము స్యతంత్రను ఆర్జించెను. 

7. పరిపాలన : దేశమున [పజాస్వామిక 
గణరాజ్య విధానము 1958 నుండియు అమలులో 
ఉన్నది. సార్వజనిక వయోజన వొటింగు పద్ధతిన 
ఎన్నుకొనబడిన అధ్యక్షుడును, కాసనసభయు 
కలవు. అధ్యక్షుని పదవీకాల పరిమితి 7 ఎండ్డు. 
శాసనసభకు అయిదేండ్రకొక పర్యాయము ఎన్నికలు 
జరుగును. దేశమున ఒకే ఓక రాజకీయ పక్షము 
(గినీ (పజాస్వామిక పక్షము) పనిచేయుచున్నది. 
ఎన్నికలు ఐక పట్టికా విధానమున జరుగును. స్థానిక 
పాలనను (ప్రజా (పతినిధుల సాయముతో (ప్రభుత్వ 
(ప్రతినిధి నిర్యహించును. (_ఫెంచి న్యాయ విధాన 
మును అనుసరించియె న్ముపెమ్‌కోర్టు ఆధ్వర్యవమున 
ఇట న్యాయ పరిపాలన సౌగుచున్నది. 

8. దేశరక్షణ : దేశమున రెండేడ్డ నిర్భంధ 
సైనిక శిక్షణ అమలున ఉన్నది. 5,000 మంది 


110 (పపంచ రాజ్య సర్వన్వము 


సెనికులుగల పదాతిదళమును, 200 మంది వైమా 
నిక యోధులుకల వైమానిక దళమును కలవు. 
ఆయుధములకై ఈ దేశము చీనా, సోవియట్‌ 
జెకోస్తావాకియాల పై ఆధారపడి ఉన్నది. నౌకాసేన 
నిర్మాణమున ఉన్నది. 


9. అంతర్జాతీయ సం. :; ఐ.రా.స. యందును, 
తదనుబంధ సంస్థలు పెక్కింటను 1958 మొద 
లుగ ఈ దేశము సభ్యత్వమును కలిగియున్నది. 
ఆ(ఫికా ఖండ దేశములకు సంబంధించిన వివిధ 
సంస్థలందును ఈ రాజ్యము సభ్యత్వము పొందినది. 
ఆ ఫికాఖండ రాజ్యము లన్నింటిని కలుపుకొనిన 
“ఆఫికా సంయుక్త రాష్ట్ర ములు అను మహారాజ్యము 
రూపొందుటకు కృషిచేయుటయే గినీ వాసుల 
ధ్యేయమని ఈ దేశపు రాజ్యాంగ  విధానమున 
కలదు. ' 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవ 
సు వ్యవసాయమే ముఖ్యాధారము. దేశపు వ్యావ 
సాయిక ఉత్పత్తులలో ఛాళజాతి వృక్ష ఫలసాయ 
మును, అరటి పండును, కాఫీగింజలును, వేరుశనగ 
పప్పును [పముఖములు. కాఫీ, తేనె, అరటిపండ్లు, 
కొబ్బరి విదేశములకు ఎగుమతి ఆగుచున్న వి 
బాశకైఫట్‌ ఖనిజము దేశమున విరివిగ లభించు 
చున్నది. తరువాత చెప్పదగినది ముడి ఇనుము. 
బంగారము, వ|జముల గనులు ఉన్నను వాని 
ఉత్పత్తి చాల తగ్గినది. ఉత్ప తియగు ఖనిజములలో 
అత్యధిక భాగము దేశమునుండి ఎగుమతి అగు 
చున్నవి. మొత్తము ఎగుమతుల విలువ 1,610 
కోట్ట గిసీ ఫాంకులు; దిగుమతుల విలువ 1,120.1 
కోట్ల గినీ ఫాంకులు (1968). దేశపు విద్యు 


దుత్ప త్తి 20 కోట్ట కివా. (1968). దేశపు బడ్జెటరీ 
వ్యయము 2,780 కోట్ట గినీ  ఫాంకులు 
(1971-72). 


11. సాంఘిక రంగము : దేశమున 1800 
[వయిమరిీ, సెకండరీ పాఠశాలలలో, మొత్తముమీద 
దాదాపు 2,50,000 విద్యార్థులు పఠించుచున్నారు. 
విద్యాబో ధనమున పెంచి భాషకు పూర్వపు స్థానము 
ఇప్పటికిని కొంత నిలిచియున్నను, ఆ(ఫికా భాష 
లను _పోత్సహించి, (ప్రజలలో *“ఆఫికేయతను” 
నెలకొల్పుటకు కృషి జరుగుచున్నది. కోనా కిలో 
ఒక గణనీయమగఏ [గంథాలయము కలదు. దిన 
పత్రికలు లేవు. ప్రభుత్వమే ఒక సమాచార పత్ర 
మును దై నికముగా |పచురించుచున్నది. కోనా కిలో 
రెండును, తదితర (పాంతములందు 4ను ఆసు 
పతులు కలవు. వీనియందలి శయ్యా సంఖ్య 
6,800. వైద్యసంఖ్య 88 (42,000 [ప్రజలకు ఒక 
వైద్యుడు). 

13. యాతా సా. : ఆఫికాలోని స్వతం్యత 
రాజ్యముల (పజలందరును ‘వీసాలు లేకుండనే 
ఈ దేశమున విలాసయా తకు రావచ్చును. తక్కిన 
వారికి అనుమతి కావలెను. 


13. (పసిద్ధ పొరులు : సమాది తౌరే 
(1846 1898) దెళశవు జాతీయ యోధుడు, |ఫెంచి 
సా(మాజ్య వాదమును ఎదిరించి పోరాడి మర 
ణించెను. ఇతని మునిమనుమడగు సీకు తౌరే 
(జ. 1922) స్వతం్యత గినీ జనకుడు. కార్మిక 
నాయకుడుగ రాజకీయ జీవితమున కృషిచేసి 
1958 లో దేశాధ్యతుడై. తిదాదిగ ఆ పదవిలోనే, 
(పజాఖీష్టమును అనునరించి, కొనసాగుచున్నాడు. 


17. గెని-విస్సావ్‌ 


(1974 ట్రే స్వతంతతను వొందిన వలన రాజ్యము) 


ముఖ్యనగరము : బిస్సావ్‌; జెండా, జాతీయ 
గితము : మొదలగు వివరములు తెరియరావు. 
నాణెము : కోంటో; ఒక కోంటో =రు. 260.75; 





పటము 17. 


కొలతూక ములు * మె[టిక్‌ విధానపువి; కాల 
గణన : ఉఊ. 11 గం. = భారతదేశ మున 
సా. 5 గం. 980 ని. 


1. ఉనికి మొ. : అఇఆఫ్రికా ఖండపు పశ్చిమ 
తీరమున 10°52” _ 12940" ఉ. అశ్షాంశ రేఖల 
మధ్యను, 18988" _ 16°48 ప. తులారేఖల 
మధ్యను విస్తరించిన ఈ దేశమునకు ఉత్తరమున 
సెనెగల్‌; తూర్పునను ఆగ్నేయమునను గినీ; 
వాయవ్యమునను పశ్చిమమును అట్టాంటిక్‌ మహః 
సముద్రము సరిహద్దులందున్నవి. దేశ వై శాల్యము 
86,125 చ. కిమీ. ఇందు ,10% భూమి అంత 
టంతట సముదపుపోటు నీటిమునుకకు లోనగు 
చున్నది. 

న్‌; ఫీతోష్టస్థితి మొ.: ఎండలు తీ వముగ 
ఉన్నను, గాలిలో చెమ్మదనము ఎక్కువ. వర్ష 
పాతము సాలీనా సరాసరిన [ప్రాంతములను అనుస 


రించి 125 సెం. మీ. నుండి 800 సెం. మీ. వరకు 
మారుచుండును. చిన్నచిన్న నదులును, మడుగు 
లును, విసారముగ కలవు. 


తె. జనసంఖ్య మొ.: 1969 అంచనాలను 
ఆనుసరించి దేశ జనసంఖ్య 5,80,000. ముఖ్య 
నగరమగు బిసావ్‌న జనసంఖ్య 50,000. వివిధ 
ఆ[ఫికన్‌ జాతులవారు ఇందు కలరు. వారి మాతృ 
భాషలుగ పెక్కు. ఆ(ఫికా భాషలు దేశమున 
[పచారమునఉన్నను, |కియోల్‌ అనబడు సంకర 
భాష సర్వేనర్యతా వాడుకయందున్నది. |పజలలో 
45% ముస్టిములు; క్రైస్తవులు కొలదిగ కలరు; 
తక్కినవారు (పకృతి దేవతారాధకులు. 


4. సమాబార సా. : రెండు రేడియో - 
చెలిిగాఫ్‌ ప్రేషనులు, 28 తంతి స్థావరములు, ఒక 
రేడియోస్టేషను పనిచేయుచున్నవి. ెలిఫోనుల 
సంఖ్య కం G 


ర. యాన సొ.: 8,165 కిమీ. నిడివిన 
రోడ్డు కలవు. ఇవి ఉత్తమ (శేణికి చెందినవి. 
రైలుమార్గములు లేవు. నదులును, కాలువలును, 
చిన్న నౌకల ప్రయాణమునకు అనుకూలించు 
చున్నవి. 


6. చరిత : కీ. శ, 1446 లో ఈ దేశమున 
పోర్చుగీజు నావికులు కాలిడిరి. [కమ కమముగ 
ఇట పోర్చుగీజువారి పలుకుబడి పెరిగినది. తుదకు 
1820 నాటికి దేశమంతయు పోర్చుగీ జు సా్మామాజ్య 
మున అంతర్భాగమైనది, ద్వితీయ (పపంచ 
యుద్ధానంతరమున, తక్కిన పోర్చుగీజు ఆ్మకమిత 
[పాంతములందువలెనే ఇట సెతము [ప్రజలందు 
స్యాతంత్యాస్తి పెచ్చు పెరిగి, 1962 మొదలుగ 


112 [పపంచ రాజ్య సరంస్వము 


అందుల'కై. ఉద్యమములు సాగినవి. కడకు సెపైం 
బరు 24, 1978 న స్వాతంత్ర్య యోధులు దేశమున 
కొంత భాగమున న్యతంత |పభుత్యమును నెల 
కొల్పి దేశ స్వాతం[త్యమును (ప్రక టించిరి. తక్కిన 
ఆఫ్రికన్‌ రాజ్యములును, బఐంరా, స, యు, ఈ 
(పతిపత్తిని గు ర్రించినను, పోర్చుగల్‌ అందులకు 
నిరాకరించినది. కడకు పోర్చుగల్‌లోనే నిరంకుశ 
[ప్రభుత్వము ఆంతరించిన తరువాత అచటి నూతన 
[ప్రభుత్వము ఈ దేశపు స్వాతంత్యమును గుర్తించి 
నది (నెపైంబరు 10, 1974). 

7. పరిపాలన ; స్వ్యాతంత్యానంతరమున 
నూతనముగ ఏర్పడిన (పభుత్వ ప్యవస్థను గురించిన 
వివరములు తెలియవచ్చుటలేదు. 

8. దేశరతణ : వివరములు తెలియవు. 


9. అంతర్జాతీయ సం. : 1974 సెప్టెంబరు 
మొదలుగ ఐ.రా.స. యందు ఈ దేశము సభ్యత్య 
మును కలిగియున్నది. 

10. ఆర్థిక రంగము : ఆర్థిక వ్యవస్థ వ్యవ 
సాయము వై ఆధారపడి ఉన్నది. దేశావసరములకు 
తగినంతగ వరి, జొన్న పండుచున్నవి. వేరు 
సెనగయు, కొబ్బరియు, ఎగుమతి ఆగుచున్నవి. 


 భవనావాజమా నానన కమా పోలాకి. 


Ca 


దేశవు ఎగుమతులలో 80% విలువ వీనివలన 
లభించుచున్నది. పపసంపదయు విరివిగ కలదు, 
చర్మముల ఎగుమతివలన కొంత ఆదాయము 
లభించుచున్నది. ఈ ఎగుమతులలో అత్యధిక 
భాగము పోర్చుగల్‌ కు చేరుచున్నది. ఎగుమతుల 
విలువ 5,91,000 కోంటోలు; దిగుమతులు 
4,72,000 కోంటోలు. దేశమున విద్యుదుత్పత్తి 
5,600 కివా. మాతమే, బడ్జెటరీ వ్యయము 
౨,97,000 కోంటోలు (1967) 


11. సాంఘిక రంగము : దేశమున 98.8% 
నిరక్షరాన్యులు. [ప్రయిమరి పాఠశాలలో 1,827 
మంది, సెకండరీ పాఠళాలలలో 272 మంది, 
సాంకేతిక పాఠశాలలలో 854 మంది విద్యార్థులు 
పఠించుచున్నారు. దేశమున ఒక గంథాలయ 
మును, ఒక మ్యూజియమును కలవు. దేశమున 
మలేరియా, క్షయ మొదలగు అంటు శాడ్యములు 
ఎక్కువ. పోషరాహారపు లోపమువలనకూడ రోగ 
బాధ పెరుగుచున్నది. 6% శయ్యలుకల 5 ఆసు 
పత్రులును, 6 వె ద్య కేందములును, 50 చికిత్సా 
స్థావరములును కలవు. (ప్రభుత్వ వైద్యుల సంఖ్య 
బి5 (1960), 


18. గెబన్‌ 


ముఖ్యనగరము : లై బర్‌ విల్చీ; జెండా : ఆకు 
పసిమి, బంగారు పసిమి, రాజనీలపు మువ్వన్నె 
అడ్డుచారలు కలది; జాతీయ గీతము: లా కం 
కర్ణి ల ; నాణెము ; (ఫాంకు (సి, ఎఫ్‌, ఎ.); 
సాధారణముగ 100 [ఫాం జారూ. 2.60; కొల 
తూతములు : మెటిక్‌ విధానపుపి. కాలగణన: 
సా, 1గం. కాభారతదేశమున సా. 5 గం. 
80 నిమిషములు. 


1. ఉనికి మొ.: పశ్చిమా[ఫిరా తీరమున 
$9ఊ _ 8ిద. అక్షాంశ రేఖల మధ్యను, 9 _ 
14° తు. తులారేఖల మధ్యను వి నరించియున్న 
ఈ దేశమునకు ఉత్తరమున ఈక్విటోరియల్‌ గినీ, 
కామెరూన్‌ దేశములు; తూర్పునను దక్షిణమునను, 
కాంగో రాజ్యము; పశ్చిమమున 800 కిమీ, 
పొడవున అట్లాంటిక్‌ మహాసమ్ముదము సరిహద్దులం 
దున్నవి. దేశ వై శాల్యము, అంచనాలను అనుస 


గేబన్‌ 


రించి, 26,700 చ. కిమీ, దేశమంతయు జఒగోపీ 
నది పరీవాహ [ప్రదేశమున ఉన్నదని చెప్పవచ్చును. 
ఆ నది. ఈ దెశమున 800 కిమీ. [పవహించి 
అట్లాంటిక్‌ మహాసము దమున చేరుచున్నది. దేశ 
మున అటనట ఉన్నత పర్వతములు కలవు. అందు 
అత్యున్నతపు శిఖరపు ఎత్తు 1574 మీ. 


2, శీతోష్టస్థితి మొ. : ఉష్ణమండల [పాంతము 
లందు సహజముగ కన్పట్టు రీతిగ ఇచట గాలిలో 





పటము 18, 


చెమ్మదనముతో పాటుగ ఎండలును ఎక్కు వ, 
ఫి బవరి మొదలుగ జూన్‌ వరకు, వానలు ఎక్కు 
వగ కురియును, సాలీనా సరాసరి ఉష్టోగత 
80° ఫా, ముఖ్యనగరమగు లై బర్‌ విల్రీ పరిసరము 
లందు సాలీనా సరాసరి వర్షపాతము 250 
సెం. మీ.కు మించి ఉండదు. వాయవ్య తీర 
[పాంతమున ఆ వర్షపాతము 875 సెం, మీ. దట్టపు 
అడవులు ఎక్కువగ కలవు. వీనివలన దేశ 
మంతయు, నిత్యళ్యామలముగ కన్పట్టును. ఆ అడవు 
లందు 80 ఘీ, ఎత్తుకు వైబడిన చెట్టును, తీరభూమి 
యందు ఎత్తు రెల్లుగడ్డియు చూడనగును. ఊఉష్ష 
మండలపు అడవులలో కన్పట్టు వన్య జంతువులలో 
పెక్కు. రకములు ఈ అడవులందును కలవు. 


6] 


118 


తీ. జసనంఖ్య మొ.: 1971 ఆంచనాలను 
అనుసరించి జనసంఖ్య 7,52,295. ఇందు అత్య 
ధిక భాగము నదీ తటములను అనుసరించి నివ 
సించుచున్నారు. దేళాంతర్భాగమున చాలాచోట్ల 
జననివాసమే కన్పట్టదు. జనసాం[దత చ, కిమీ. కు 
౨,8; నగరములలో లై బర్‌ విల్దీ (జ.సం, 65,000), 
పోర్ట్‌ _ జన్‌ టిల్‌ (85,000) పేర్కొ_నదగినవి, 
[ప్రజలలో 80% పల్లెలందు వసించుచున్నారు. దేశ 
[ప్రజలలో దాదాపు 40 రకముల ఆ(ఫికన్‌ జాతుల 
వారు కలరు. “పిగ్మీలు" అని వ్యవహరించబడు 
పొట్టిజాతి [పజలు, ఇట లీ,000 మంది, అటనట 
అడవులలో, వసించుచున్నారు. అన్ని జాతులలో 
ఫాంగ్‌ జాతివారు అత్యధిక సంఖ్యాకులు 
(1,80,000), వివిధ ఆఫ్రికన్‌ భాషలు, ఆయా 
జాతులందు, పచారమున ఉన్నను  ఫెంచి భాషయే 
అధికారభాషగ ఆదరితము. |పజలలో 50% కైన 
వులు; తక్కి నవారు (పకృతి దేవతారాధకులు. 

4. నమాణార సా.: దేశమున లీలీ పోస్టా 
ఫీసులు, 27 రేడియో టాన్‌ స్మిటరులు, 4 చెలి 
ఫోన్‌ ఆఫీసులు పనిచేయుచున్నవి. పారిస్‌కును, 
మరికొన్ని సము|దాంతర స్థలములకును, ఇటనుండి, 
లెడియో - టెలిఫోను సౌకర్యము కలదు. లై బర్‌ 
విల్లీలో ఒక రేడియో ,పసార కేందము పనిచేయ 
చున్నది. టెలివిజన్‌ పసార కేందము 196కి 
మొదలుగ లై బర్‌ విల్రీనుండి [పసారము సాగించు 
చున్నది. 


ర, యాన సొ.: దేశమున |పస్తుతమున 
రై లుమార్గములు లేవు. ముడిఇనుము ఎగుమతి 
కొరకే ఒక రైలుమార్గము నిర్మింపబడుచున్నది. 
దేశమున 1,918 కిమీ, జాతీయ రోడ్డును, 2,87! 
కిమీ. [పాంతీయ రోడ్డును కలవు; ఇవికాక డొంక 
వాటల నిడివి 1,500 కిమీ. నదులమీద నౌకాసాయ 
మున |పయాణము చేయటయు ఎక్కువగ వాడు 


114 [పపంచ రాజ్య సర్వస్వము 


కలో ఉన్నది. లె బర్‌ విల్లీ, పోర్ట్‌ - జన్‌ టిల్‌ అను 
నవి ముఖ్యములగు రేవు నగరములు. ఇవిగాక 
నదీ ముఖద్యారమును ఆశ్రయించి, లై బర్‌ విల్రీకి 
16 కిమీ. ఎగువన, ఒక హార్చరు, ఓవెండోవద్ద, 
నిర్మింపబడుచున్నది. లై బర్‌ విల్లి, పోర్ట్‌ - జన్‌ టిల్‌ 
నగరములలో పెద్ద విమానాశయములు కలవు. 
పీనినుండి విదేశ [పయాణములకు వసతులు కలవు. 
దేశాంతర్భాగమున, విమానయాన సొకర్యమున కె. 
అడవులలో అటనట మొ త్రముమీద 1920 విమాన 
మతములు (ఐర్‌ ఫీల్డ్స్‌) రూపొందింపబడినవి. 


6. చరిత: క్రీ. శ, 15వ శతాబ్దికి 
పూర్వపు ఈ దేశచరిత మనకు ఏమియు తెలియ 
వచ్చుటలేదు. అప్పటికే ఆట పలు ఆఫ్రికన్‌ జాతుల 
వారు చేరిరనుట మా|తము స్పష్టము, 15 వ శతాబ్ది 
అంతమున పోర్చుగీజు నావికులు ఇట కాలూనిరి. 
తదాదిగ వివిధ యూరపియన్‌ జాతులవారు, బానిస 
వ్యాపారమునకై, ఇట చేరుట సంభవించినది. 
బానిస వ్యాపారము నిషేధింపబడిన తరువాత 
తక్కిన యూరపియన్‌ జాతులవారు ఇటనుండి 
వైదొలగినను, (ఫెంచివారు మాత్రము చొరవ తీసి 
కొని తమ పలుకుబడిని _ దేశాంతర్భాగమునకు 
వ్యాపింపజేసి 1889 లో దేశపు (పభువును అంగీక 
రింపజేసి, రాజ్య మును తమ రక్షణలోనికి తీసి 
కొనిరి. 1885 లో బెర్జిన్‌ కాంగెనున,  ఫెంచి 
వారికి ఈ [పాంతమునగల అధికారము గుర్తింప 
బడినది. అంతట అది [(ఫెంచి కాంగోలో ఆంత 
ర్భాగముగ కొంతకాలము ఉండినది. 1910లో 
ఈ దేశమును (పత్యేక వలసరాజ్యముగ (ఇంచి 
వారు రూపొందించిరి. తరువాత (పపంచ రాజకీయ 
ములలో వచ్చిన మార్పులవలన, ఆగస్ట్‌ 17, 


1960న ఈ దేశము స్వతంత్ర 


రా జ్యముగ 
మార్పొందినది. 


7. పరిపాలన: (ప్రజాస్వామిక గణతంత 
రాజ్యపాలన ఈ దేశమున 1960 మొదలుగ అమ 


లున ఉన్నది. సార్వజనిక వయోజన వోటింగు 
పద్దతిన దేశాధ్యక్షుడు ఎన్నుకొనబడును. అతని 
పదవీకాల పరిమితి 7 ఏండ్లు, కాసనసభయందలి 
47 మంది సభ్యులను పజలే ఎన్నుకొనెదరు. ఆ 
సభకు అయిదేండ్రకు ఒకసారి ఎన్నికలు జరుగును, 
దేశమున ఒకే ఒక రాజకీయ పక్షము (గేబన్‌ 
డెమో[కాటిక్‌ పార్టీ) పనిచేయుచున్నది. స్థానిక 
పాలన, చాలావరకు, అధికారులద్యారా జరుగు 
చున్నది. కొన్ని పత్యేక జాతులు వసించు చోటు 
లందు జాతి పెద్దలు పరిపాలించుటయు కలదు. 
లై బర్‌ విల్లీలోని ఉన్నత న్యాయస్థానపు ఆధిపత్య 
మున న్యాయ నిర్వహణ సాగుచున్న ది. 


8. దేశరక్షణ : ఒక పటాలపు పదాతి దళ 
మును, 6 విమానములకల విమాన దళమును 
కలవు. తీర రక్షణకై , ఒక రక్షణ నౌక కలదు. 


9. అంతర్జాతీయ సం. : 1960 మొదలు, 
ఐ.రా.స. యందు, తదనుబంధ (పత్యేక సంస్థలలో 
దాదాపుగ అన్నింట, |ఫెంచి కమ్యూనిటియందు, 
అ ఫికా వకీకరణ సంఘమున ఈ దేశమునకు సభ్య 
త్వము కలదు. సెంట్రల్‌ లకన్‌ _ రిపబ్రిక్‌, 
కొంగో (జ్జవిల్లి), చాద్‌, కామెరూన్‌ దేశములును, 
ఈ దేశమును ఒక కుల్క_సమ్మేళమున భాగస్యామ్య 
మును వహించియున్నవి. అందువలన ఈ దేశముల 
మధ్య, ఆర్థిక వ్యవహార నిర్వహణ సొలభ్యము 
కలిగినది. 


10. ఆర్థిక రంగము : ఇదివరలో ఈ దేశపు 
ఆర్థిక వ్యవస్థ, దాని అటఏ సంపదపైననే ఆధారపడి 
యుండినది. కాని ఇప్పుడు ఖనిజ పరిశ్రమ, ఆ స్థాన 
మును ఆక్రమించినది. దక్షిణ దేశమున లభ్యము 
లగు ఇనుము, మాంగనీజు నిక్నేపములు, (ప్రపం 
చమునందలి అట్టి గనులందు, అత్యంత సంపన్న 
స్థాయికి చెందిన వానిలో స్థానమును ఆర్జింప గలిగి 
నవి. ఇక ముడి పె టోలు ఉత్ప త్రిలో ఆ|ఫీకా 


ఖండ దేశములందు అయిదవ స్థానమును ఈ దేశము 
పొందినది. యురేనియము, బంగారము పరిమిత 
రీత్రిలో లభ్యములగుచున్న వి. వ్యావసాయిక రంగ 
మున వరి, మొక్కజొన్న, అరటి మొదలగునవి 
ఉత్స త్రి యగుచున్నను, దేశము విదేశములనుండి 
ఆహార వస్తువులను, ఎగుమతి చేసికొనుచున్నది. 
దేశపు ఎగుమతుల విలువ వీ,866 కోట్ల |ఫాంకులు. 
దిగుమతుల విలువ 2,20 కోట [ఫాంకులు 
(1970). విద్యుదుత్స తి 741 లక్షల కివా. దేశపు 
బడ్జెటరీ వ్యయము 1,670 కోట్ట [ఫాంకులు 
(1971). 


11. సాంఘిక రంగము : స్థానిక పరిస్థితు 
లకు ఆవసరములగు కొలది మార్పులతో (ఫెంచి 
విద్యావిధానము ఇట అమలున ఉన్నది. అక్షరాస్యత 
12%. దేశమున 647 (పయిమరీ పాఠశాలలలో 
85,628 మంది, లికి సెకండరీ పాఠశాలలలో 
7,216 మంది విద్యార్థులు పఠించుచున్నారు 
(1967). ఇవికాక 22 సాంకేతిక పొఠళాలలు 
కలవు. దేశమున విశ్వవిద్యాలయము లేదు, విదేశ 
ములలో గేబన్‌ విద్యార్థులు 800 మంది ఉన్నత 
విద్యను అభ్యసించుచున్నారు (1967), గణ 
సియములగు లై బరీలుగాని, మ్యూజియములుగాని 
లేవు; దినపత్రిక లును లేవు. (ప్రభుత్వము అంత 


న రాసు లట 


ts 


115 


టంతట ఒక సమాచార పత్రమును |పకటించు 
చున్న ది. దేశమున శ్‌ పెద్ద ఆసుషతులు, 27 
[పాంతీయ వైద్య 'కేందములు, 58 డిస్పెన్సరీలు, 
9 సంచార వైద్య కెందములు, (పత్యేక రోగ 
చికిత్సా కేం్యదములు 54 కలవు. మొత్తం శయ్యా 
సంఖ్య 4,788; వెద్య సంఖ్య 60 (అనగా 
దాదాపు 9,000 మందికి ఒక వైద్యుడు.) 

12. యాతా సొ. : దేశపు దట్టపు అడవులు 
వేటకు ఉపకరించుచున్న వి. తీరభూమియందు చేప 
అను పట్టు వసతులు కలవు. ఇందులకై పలువురు 
విదేశీయులు దేశమును దర్శించుచుందురు. | పఖ్యాత 
మానవతావాది డాక్టరు ఆల్బర్ట్‌ వ్విజ్జర్‌ , ఈ దేశ 
మున లాంబరీన్‌ వద్ద, స్థాపించిన ఆసుప తిని పలు 
వురు దర్శింతురు. విదేశ య్యాతికులకు (ప్రభుత్వము 
ఏర్పరచిన వసతులు కలవు. యాతికులు “పీసా? 
మొదలగు, అనుమతి పతములను విధిగ పొంది 
యుండవలయును. 

18. (ప్రసిద్ధ పౌరులు : ఆర్బర్డ్‌ - వ్వెజ్జర్‌ 
(18/5 = 1965). జర్మన్‌ దేశమున జన్మించిన 
వాడు; మతాచార్యుడుగ, వైద్యుడుగ, సంగీత 
శాస్త్రవే త్తగ, [ప్రపంచ ఖ్యాతిని ఆర్జించివాడు; ఈ 
దేశపు (పజలతశ్రై కృషిచేసి [పశ స్తమగు ఒక వెద్య 
శాలను అతడు ఈ దేశమున స్థావించెను. 


19. ఘూ నా 


ముఖ్యనగరము: ఆకా; జెండా: ఎరుపు, 
పసిమి ఆడ్డు చారలు వెనుండి అమరియుండగ 
నడుమనున్న పసుపు చారవై మధ్య నెలకొలకొనిన 
పంచకోణముల నల్లని నక్షత చిహ్నము కలది; 
జాతీయ గీతము; లిఫ్ట్‌ హైది ఫాగ్‌ ఆఫ్‌ ఘానా 
(ఘానా పతాకను పైపెకి కొనిపొమ్ము......); 


నాణెము : దళాంశ రీతిలోనున్న “చేది అనునది; 
విలువ 1 చేది =రు. 7.60; కొలతూకములు : 
బిటిష్‌ విధానపువి, కాలగణన: మ. 12 గం. 
= భారతదేశమున సా, 5 గం 80. ని. 


1. ఉనికి మొ. : పశ్చిమ ఆఫ్రికా ఖండపు 
దక్షిణ తీరమున 4945 _ 11010" ఊ. అక్షాంశ 


116 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


రేఖల మధ్యను 1°12" తూ, -- ్రిం15' ప. తులా 
రేఖల మధ్యను విస్తరించియన్న ఈ దేశమునకు 
ఉత్తరమున వాయవ్యమున అప్పర్‌ వోల్లా, తూర్పున 
టోగో, దక్షిణమున గినీ సింధుశాఖ, పశ్చిమమున 
ఐవరీకోసి సరిహద్దులందున్న వి, దేశ వైశాల్యము 
2,88,540 చ. కిమీ. ఉత్తర - దక్షిణముల గరిష్టపు 
నిడివి 885 కిమీ; తూర్పు పడమరల గరిష్టపు 
నిడివి 668 కిమీ. దేశమున అత్యధిక భాగము 





వోల్దానదియొక్క అరగాణిలో నున్నది (అనగా 
ఆ |పాంతమునబడు వర్షజలము వోల్టా నదిలో 
చేరుచున్నది). ఈ నది అప్పర్‌ వోల్దాలో పుట్టినను 
ఘానాదేశపు ఆగే షయ పాంతమున ప్రవహించి 
కడకు గినీ సింధు శాఖలో చేరుచున్నది. దేశపు 
తూర్పు |పాంతమునకల పర్వత (శేణులలో అత్యు 
న్నత (పాంతపు ఎత్తు $రిక్‌ ఘీ తీర 'పాంత 


మంతయు ఇసుక తిన్నెలతోనిండి, వాని మధ్య 
వెద్ద నీటిమడుగు లుండును. ఈ మడుగులను 
ఆశ యించి (పా, అంకో[బా అను రండు చిన్న 
నదులు (ప్రవహించి, ఇసుక తిన్నెలను చీల్చుకొని 
సముదమును చేరుచున్నవి. మిగిలిన అత్యల్పము 
లగు వాగులు, నిటిమడుగులలోనే ఆంతరించు 
చున్నవి. ఈ ఇసుక తిన్నెలను ఆనుకుని తీరపు 
పొడవున దట్టములగు అడవులు కలవు. 


2; శీతో ష్టస్టితి మొ. : ఉఊష్ట్రమంచలపు దేశము 
అందలి శీతోష్టస్థితియే ఈ దేశమున _ కననగు 
చున్నది. దేశమునందు ఉత్తరమున “నవరంగో” 
అనుచోట సంవత్సరము మొ త్రముమీద అత్యుష్ణతాప 
క్రమము 108 ఫా.న్ను, అషాంటీ రాష్ట్రమున 
కుమాసీ నగరమున అత్యల్పతాప [కమము 51° 
ఫా. న్ను వేద్యమగుచున్నవి. దేశపు ఆగ్నేయ 
పాంతమున “ఆగ్గిమ' నగరమును ఆశయించి 
అత్యధిక వర్షపాతమును, ఉత్తర దేశమునను, అ|క్రా 
నగరమును ఆశ్రయించిన మధ్యదేశమున అత్యల్ప 
వర్షపాతమును కలవు.  “హర్‌మత్తాన్‌" అను 
ఎడారిగాలి ఈళాన్యమునుండి దేశమున డిశంబరు 
మొదలుకొని మార్చి వరకు విచుచుండును. తతృలి 
తముగ దేశపు ఉ త్రర ప్రాంతమున ఆ సమయమున 
పగటిపూట వేడియు, రాతిపూట చలియు ఎక్కు 
వగ ఉండును, ఉష్టమండలపు వన్యజంతువులును, 
వృక్ష విశేషములును ఇట కననగును. అయినను 
వ్యవసాయముకొరకై దక్షిణ పాంతమున అడవులు 
చాలవరకు కొట్టివేయబడుటవలన, ఉత్తర (పొంత 
మున మ్మాతమె వన్యజంతువులు కననగుచున్నవి. 


తీ. జసనంఖ్య మొ.: 1970 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 85,45,561. 
ఇందులో వివధ ఆ(ఫికన్‌ జాతులవారు _ గ్వన్‌, 
ఫొంటి, ట్వి, ఈవీ, గా అడంగ్నే, జాతులవారు = 
చేరియున్నారు. ఈ వివిధ జాతులకును వేర్వేరు 


మాత్యభాషలు కలవు. వానిలో టీ, ఫొంటీ, 
ఈవీ, అనువానికి విశేష [ప్రచారము కలదు. అయి 
నను ఇంగ్లీషు భాషయె సాధికార సామాన్య భాషగ 
దేశమంతట వాడుకలో ఉన్నది. దేళ [ప్రజలలో 
42.8% క్రైస్తవులు; 88.2% సొం| పదాయిక 
ఆఫికన్‌ మతానుయాయులు; 12% ముసి ములు; 
తక్కి.నవారు ఏ మతమునకు చెందనివారు. 


దేశపు నగరములలో జనసంథ్యా (పాబల్యమును 
అనుసరించి ఈ [కింది నగరములు పేర్కానదగి 
నవి. అకా (జ. సం. 6,15,800), కుమాసి 
(2,50,000), సేకొండీ తకోరాది (1,28,000). 
దేశపు జనసాం[దత చ. కిమీ. కు 9. 


4. సమాచార సా. : దేశమున 187 పోస్టా 
ఫీసులును, 669 పోష్టల్‌ ఏజన్సీలును కలవు 
(1970). దేశమున తంతివారా సౌకర్యమునకై 
వేయబడిన తంతి పొడవు 8,524 కిమీ. ; టెలిఫోను 
తీగ పొడవు 88,705 కిమీ, అకా, కుమాసీ 
మొదలగు తొమ్మిది [ప్రముఖ నగరములలో 
ని స్తం్యతీవార్తా సౌకర్యములు కలవు. ఆకాలో ఒక 
రేడియో |పసార కేంద్రము పనిచేయుచున్నది. 


ర్‌. యాన సొ. : దేశమున రోడ్డ మొత్తపు 
నిడివి 82,180 కిమీ; ఇందు 5,470 కిమీ. వరకు 
తారు వేయబడినది. ఇవిగాక 24,150 కిమీ. పొడ 
వున దెశపు పలు మండములందు క చ్చారోడ్డు 
కలవు, దేశమునకు 587 కిమీ. పొడవున తీరరేఖ 
యున్నను సహజ సిద్ధములై న నౌకా శయములు 
లేవు. అందువలన కృతిమ రీతిలో సేకొండీ - 
తకోరాదీవద్ద ఒక లోతైన నౌకాశ్రయము పెద్ద 
ఎత్తున నిర్మింపబడినది (1920); తరువాత, 
అక్రాకు తూర్పున శి2 కిమీ దూరమున తీయావద్ద 
వేరొక నౌకాశ్రయము, వెనుకటిదానికన్న పెద్దది, 
నిర్మింపబడినది (1962); ఆఫికాయంద లి నౌకా 
యములందు అన్నింట ఇది పెద్దది. అ(కాలో ఒక 


117 


అంతర్జాతీయ నౌక్మాశయము ఉన్నది. ఆ(ఫికాలోని 
వివిధ [పాంతములకును, ఖండాంతర దేశ ములకును 
ఇటనుండి విమాన యానమునకు అవకాశములు 
కలవు. 


6. చరిత : దేశమున (పస్తుతమున నివసించు 
చున్న ఆ(ఫికా జాతులు అంతటంతట 12వ శతా 
బ్లము మొదలుగ ఇట చేర మొదలిడినటుల, స్థానిక 
గాథలవలన _ తెలియవచ్చుచున్నది. పశ్చిమ 
సుడాన్‌లో డీ. శ 10వ శతాబ్దిలో విలనిల్రిన 
ఘానా సా మాజ్యవాసులే ఇటకు తరలివచ్చిరని 
ఇచ్చటి [ప్రజల అభ్మిపాయము; |క్రీ. శ. 1471లో 
పోర్చుగిజు నావికులు ఈ [ప్రాంతమున కాలిడుటతో 
ఈ చేశపు లిఖిత చరిత మొదలయ్యెనని చెప్ప 
వచ్చును. ఇచట లభించు బంగారము, దంతము, 
మసాలా [దవ్యములు పోర్చుగీజు వర్తకులు పలు 
వురు ఇచట చేరుటకు కారణభూతములై నవి. ఆ 
కాలమున అంకో|బా, వోల్టా నదుల మధ్యదేశ మున 
బంగారము విరివిగ లభించెడిది. అందువలననే 
పోర్చుగీజువారు ఈ దేశమును “మీనా” (అనగా 
బంగారు గని) అని వ్యవహరించిరి. తరువాత 
ఇటకు చేరిన | ఫెంచి వర్తకులు ఈ దేశమును 'కోటీ 
డి లోర్‌* (స్వర్ణ తీరము) అని వ్యవహరించిరి. 
వారి ననుసరించి అనంతర కాలమున ఇటకు చేరిన 
ఆంగ్లేయులు తమ భాషలో ఈ దేశమునకు “గోల్డ్‌ 
కోస్ట్‌" (స్వర్ణ తీరము) అని పేరిడిరి. బంగారమే 
గాక బానిసల వ్యాపారముకూడ ఈ దేశమునకు 
పాళ్చాత్యులను ఆకర్షించినది. కాని కాల్యకమమున 
బానిస వ్యాపారము నిషెధితమైన తరువాత తక్కిన 
పొళ్చాత్యులు ఇటనుండి వై దొలగినను, ఆంగ్లే 
యులు మ్మాతము నిలిచి, ఈ దేశమున, తాము 
అప్పటికి దక్కించుకొనిన దానిని “మకుటపు వలసి 
(క్రౌన్‌ కాలనీ) గ మార్చిరి (1872), తరువాత 
కమముగ తక్కిన భాగమును (అషాంటీ [పాంతము 
మొదలగు వానిని) రక్షిత రాజ్యముగ చేసికొనిరి. 


118 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


(1901), [ప్రధమ (ప్రపంచయుద్ధానంతర మున 
జర్మన్‌లకుచెందిన టోగో లాండ్‌లో కొంత భాగము 
(బిటిష్‌ వారికి మాండేటరీ పాంతముగ దక్కినది. 
ద్వితీయ [పపంచ యుద్ధానంతర మున జనాభి ప్రాయ 
మును అనుసరించి ఆ మాండేటరీ [పాంతముకూడ 
గోల్డ్‌ కోస్ట్‌లో కలుపబడినది (1956). 1957 లో 
గోల్డ్‌కోస్ట్‌ స్వాతం |త్యమును ఆర్డించి, పూర్వపు 
ఘానా సాామాజ్యముపేర, ఘానా అను పేరును 
[గహించినది. తదనంతరమున (1960) ఆ 
రాజ్యము బిటిష్‌ కామన్‌ వెల్తున సభ్యత్వముగల 
గణరాజ్యముగ మార్చ్పొందినది. 1966 లో, అధ్యక్షు 
డుగ ఉండిన నుకూమాను పదవినుండి తప్పించి 
సెన్యము అధికారమును (గహించి, ఎన్నికలు జరిపి, 
1970లో పౌర |ప్రభుత్యమునకు అధికారమును 
అప్పజెప్పినది; కాని, అనతికాలముననే సైన్యము 
మరల జనవరి 18, 1972 న అధికారమును స్విక 
రించినది. 

7. పరిపాలన : స్వాతంత్యసిద్ధి తరువాత 
ఒక [పజాస్వామిక గ ణరాజ్య విధానము నెలకొల్ప 
బడినను, కాలకమమున అది నామావశిష్ట మైనది; 
జనవరి 18, 1972 మొదలుగ దేశము సైనిక 
[పభుత్వపు ఆధీనమున ఉన్నది. జాతీయ ఉద్ధరణ 
సంఘము (నేషనల్‌ రిడెంప్‌షను కౌన్సిల్‌) అను 
నది, సైనిక సహాయమున అధికారములను [గహించి 
నది, దీని అధ్యక్షుడే దేశాధ్యక్షుడుగ వ్యవహరించు 
చున్నాడు. ఆ సంఘపు కార్యవర్గ సభ్యులు 
మంతుల విధులను నిర్వహించుచున్నారు. దేశము 
పరిపాలనా సౌలభ్యమునకె 9 మండలములుగ 
విభక్తమై ఉన్నది. సాంపదాయికముగ వివిధ 
[పాంతములందు అధికారమును నిర్వహించుచున్న 
జాతినాయకుల సలహా సం|పతింపులతో పీనియందు 
స్థానిక పరిపాలన నిర్వహింపబడుచున్నది. అధ్య 
తుడు, ఉద్ధరణ సంఘపు సలహాతో, నియమించు 
ఒక ముఖ్య న్యాయమూ ర్రియొక్క ఆధ్యర్యవమున 


న్యాయపరిపాలన, వివిధ న్యాయస్థానములద్యారో, 
సాగుచున్నది. ఆంగృదెశపు పౌర, దండ న్యాయ 
సంహిత లే, స్థానిక పు మార్పులతో ఇట అమలునం 
దున్నవి. 1972 మొదలుగ రాజకీయ పక్షములు 
ఏవియు పనిచేయుటలేదు. 


8. దేశరతణ : 14,000 మంది సైనికులు 
కల పదాతిదళమును, 1,100 మంది నావిక 
యోధులుకల నౌకాదళమును, 1,100 మంది 
వైమానిక యోధులుకల వైమానిక సేనయు దేశ 
రక్షణకై. ఏర్పడియున్న వి. 


9. అంతరాతీయ సం.: 1957 మొదలుగ 
ఐ. రా. స. యందును, తదనుబంధ (పత్యేక సంస్థ 
లందును, తక్కిన [పముఖ అంతర్జాతీయ వ్యవస్థ 
లందును ఈ దేశము సభ్యత్వమునుక లిగి, [ప్రముఖ 
పాతను నిర్వహంచుచున్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవ 
స్థలో వ్యవసాయము |పముఖపా|త వహించి 
యున్నది. ఆ వ్యవసాయపు పంటలలో కోకో 
పముఖము. ఆహారధాన్య విషయములలో దేశము 
స్వయంపోషకము. రొక్క_పు పంటలలో కోకో 
తరువాత కాఫీ, కొబ్బరి, వేరుసెనగ చెప్పుకొన 
దగినవి. రబ్బరుచెట్ట పెంపకము (పస్తుతమున 
[పోత్సహింపబడుచున్నది. ఎగుమతులలో కోకో 
అతి [పముఖము. ఆడవులనుండి లభించు కలపలో 
కొంత భాగము ఎగుమతి యగుచున్నది. ఖనిజముల 
ఎగుమతులలో బంగారము, మాంగనీజు, వ[జములు, 
బాక్ష్రైట్‌ క్రమముగ [పాముఖ్యముకలవి. దేశపు 
ఎగుమతుల విలువ లి,57,4రి4 వేల చేదీలు; దిగు 
మతుల విలువ 4,48,142 వేల చేదీలు (1971). 
దేశపు విద్యుదుత్చ త్రిలో అత్యధిక భాగము వోల్టా 
నదినుండి జరుగుచున్నది. ఇందులకై వోల్దానదిపై 
ఓక ఆనకట్ట నిర్మింపబడినది. దాని ఫలితముగ, 
పపంచమునందలి మానవ నిర్మిత సరస్సులందెల్ట 


వేద్దదియగు వోల్టా సరస్సు (వైశాల్యము 9,065 
చ, కిమీ.) ఇట రూపొందినది. దేశపు మొత్తపు 
విద్యుదుత్పత్తి సామర్థ్యము 5,99,000 కివా. 
(1968), దేశపు బడ్జెటరీ వ్యయము 85.2 కోట్ల 
చేదీలు, చెల్లింపుల లోటును దేశము అంతర్జాతీయ 
బ్యాంకు మొదలగు వానినుండి బుణముల సాయము 
నను, ధనిక దేశముల సహాయము వలనను పూ ర్తి 
చేసికొన యత్ని ంచుచున్నది. 


11. సాంఘీక రంగము : దేశమున పట్టణము 
లందేగాక పల్లెపట్టులందును గృహనిర్మాణము సాగు 
టకు (ప్రభుత్వము విరివిగ బుణములనుఇచ్చి సాయ 
పడుచున్నది. క ర్మాగారములు మొదలగువానిలో 
పనిచేయు కార్మికుల _కేయస్సునకు అనుగుణము 
లగు కార్మిక శాసనములు అమలున ఉన్నవి. 1961 
మొదలుగ ఉచిత, నిర్బంధ [పయిమరీ విద్యా 
విధానము అమలు జరుపబడుచున్నది. దేశమున 
10,600 [పయిమరిీ పాఠశాలలు, 170 సెకండరీ 
పాఠశాలలు ఉన్నవి. మూడు విశ్యవిద్యాలయములు 
కలవు (1972). దేశీయులలో 4,800 మంది 
విద్యార్థులు విదేశములలో ఉన్నత విద్యను అభ్య 
సించుచున్నారు. దేశమున నాలుగు దినపతికలు 
(ప్రచారమున ఉన్నవి. ఏనిలో డైలీ [గాఫిక్‌' అను 
దాని వ్యాప్తి అత్యధికము; ఆ|క్రాలో ఒక | పముఖ 


స్టాకు. 


20. 


ముఖ్యనగరము : ఫోర్ట్‌ లామీ; జెండా : నీలి, 
పసిమి, ఎరుపు రంగుల నిలువు చారలుగలది. 
జాతీయ గితము : “పీపుల్‌ చాదీన్‌,...' (చాదీయు 
లారా లేచి కృషిచేయండి); నొణెము : [(ఫాంక్‌ 
(సి. ట్‌ వ్ర; 100 ఫాంకులు = రూ. 2.60); 
కొలతూకములు : మె।టిక్‌ మానపువి. కాలగణన : 


ద్‌ 119 


(గంథాలయమును, మ్యూజియ మును కలవు. దేశపు 
మొ త్రమున 597 మంది వైద్యులు కలరు; అనగా 
14,240 మంది [ప్రజలకు ఒక వైద్యుడు కలడు. 
10,296 శయ్యా సంఖ్యకల 154 ఆసుష్మతులు 
పనిచేయుచున్న వి. ఇవిగాక పజల ఆరోగ్య 
రక్షణకై 50 ఆరోగ్య కేందములును, 7 సంచార 
దళ వైద్య దళములును కృషిచేయుచున్న వి 
(1966). 

12. యాతా సొ,: విస్త్రృతమగు వోల్టా 
సరస్సును, దట్టపుటడ వుల [పకృతి రమణీయతను 
దర్శించుటకై యాతికులు దేశమునకు వచ్చుట 
కలదు. వేట సొకర్యమును కలదు. | పభుత్వము 
విదేశ యా, తికులను [పోత్సహించుటకై, తగు 
వసతులను ఏర్పరచి, కృషిచేయుచున్న ది. 

13. (వసిద్ధ పౌరులు: జె. ఇ. కేస్తీ హవర్డ్‌ 
(1867 జ 1980) ఘానాదేశ పు ను ప్రసిద్ధ [పజా 
సేవకుడుగ దేశమున ఆదరితుడు; క్యామీ ను [కుమా 
(1909 త్త 1972) దేశపు (పప్రథమాధ్యతుడు; దేశ 
రాజకీయ ములలో నేగాక, ఆ(ఫికా ఖండపు రాజు 
కీయములందును, అంతర్జాతీయ రాజకీయము 
లందును [ప్రముఖపాత్ర నిర్వహించెను; కాసి 
1966 లో దేశ భష్టుడై 1972 లో లండనున మర 
ణించెను, 


సా. 1గం. కాభారతదేశమున సా.5 గం, 


50 ని, 

1. ఉనికి: మధ్య ఆికాయందు రి 
విప్రం ఉ, ఆతాంశ రేఖల మధ్యను, 14° - 24° 
తూర్పు తులా రెఖలమధ్యను నెలకొనియున్న ఠః 
దేశమునకు ఉత్తరమున లిబియా, తూర్పున 


120 [పపంచ రాజ్య సర్వస్వము 


సుడాన్‌, దక్షిణమున సెంటల్‌ ఆఫ్రికన్‌ రిపబ్దీక్‌ 
పశ్చిమమున కామెరూన్‌, నై గీరియా, నైగర్‌ దేళ 
ములు సరిహద్దులందున్నపి. దేశ వైశాల్యము 
12,88,000 చ. కిమీ. ఉత్తరము సహారా యెడారి 
[పాంతమువలెనున్న ను, దక్షిణమునకు వచ్చుకొలది 
ఆ పరిస్థితులు శమళః మారి సస్యశ్యామలభూమ్‌, 
దక్షిణమున, అందును ముఖ్యముగ చాద్‌ సరస్సు 
[పాంతమున కననగును. 


న. శీతో స్ధితి మొ.: భూమి పరిస్థితులు 
తోష్ట పరిస్థితులలోను పాంతముల 


మారినటులనే 


వారీగా మార్పు కాననగుచున్నది. ఉత్తర (పాంత 
మున, ఎండకాలమున ఎండలును, శీతకాలమున 
చలియు ఎక్కువ; తూర్పు [ప్రాంతమున సమశీతో ష్ట 
పరిస్థితియు, తక్కిన [పాంతములందు ఈ రెండిం 
టిక్రి నుధ్యస్థితియు కన్పట్టును. జులై నుండి అక్టోబరు 
వరకు వానలు కురియును. ముఖ్యనగరమున సాలు 
సరి సగటు వర్షము 74 సెం, మీ, 


లి. జననంఖ్య మొ, : 1969 అంచనాలను 
అనుసరించి జనసంఖ్య 85.1 లక్షలు; జనసాం|దత 





చ. కిమీ.కు 8. దేశపు నగరములలో ఫోర్డ్‌లామీ 
(జ. సం, 1,50,000), న చ (జ. సం, 
80,000) పేర్కొనదగినవి. దేశ [ప్రజలందు 98% 
పల్లెలలో నివసించుచున్నారు. అరబ్‌ జాతీయులతో 
కొలదిగ సంకరతచెందిన వివిధ జాతుల న్నీగో 
[ప్రజలు ఇట వసించుచున్నారు. ఈ వివిధ జాతులకు 
వివిధ మాతృభాషలు కలవు. అయినను, ( ఫెంచియే 
వ్యవహార భాషగ ఆదరితము. ముస్టిము లెక్కు.వగ 
ఉన్న ఉత్తర (పాంతమున అరబ్బీయు విరివిగ 
వాడుకలో ఉన్నది. దక్షిణ [పాంతవున సొంప 
దాయిక (పకృతి దేవతారాధక మతములవారు 
ఎక్కువగ ఉన్నారు. (ప్రజలలో క మాతమే 


క్రై స్రవులు. 


4. సమావఐార సొ. : ఫోర్ట్‌ లామీనుండి 
పారిస్‌కు టెలిఫోన్‌ సంబంధము కలదు. దేశమున 
పలు తరగతులకుచెందిన 85 పోస్టు ఆఫీసులు 
కలవు; వీటి అన్నింట తంతివార్తా సొకర్యములును 
లభించుచున్నవి. ఫోర్డ్‌లామీయందును ఫోర్ట్‌ ఆర్‌ 
చందాల్డ్‌ వద్దను అబెకిలోను రేడియో [పసార 
కెందములు కలవు. దేశమున 50,000 రేడియో 
సెట్టులు ఉన్నవి (1968). 

5. యాన సొ.: రాకపోకల సదుపాయములు 
చాల తక్కువ. (పక్క దేశమగు కామెరూన్‌ 
నుండి ఫోర్డ్‌ ఆర్‌ చంమిల్డ్‌ కు రైలు మార్గ 
మును వేయుటకు యత్నములు సాగుచున్నవి. 
(ప్రస్తుతమున వానకాలమున దేశ మధ్యమున పలు 
[పాంతములను చేరుటకు అవకాశములు హన్యము. 


7. చరిత: యూరపియనులు ఈ దేశమును 
ఆక్రమించుటకు పూర్వపు దేశచర్మితను గురించిన 
వివరములు లభించుటలేదు. 19వ శతాబ్ది ఊత్త 
రార్భమున తొలుత _ిటిషి వారును తరువాత |(ఫెంచి 
వారును ఈ దేశమున వివిధ ప్రాంతములతో పరిచ 
యములను ఏర్పరచుకొనిరి. తరువాత |బిటన్‌, 


జర్మనీ [ఫొనులమధ్య జరిగిన ఒడంబడికలను 
అనుసరించి దేశము |ఫేంచివారివశ మైనది. ద్వితీయ 
పపంచ యుద్ధానంతర మున దేశము స్వతంతమె 
(1960), (ఫెంచి కమ్యూనిటీలో స్వేచ్చాపూర్వక 
ముగ సభ్యత్యమును కలిగియున్నది. 1967 మొద 
లుగ దేశమున వలు ఆంతఃక ల్లోలములు చెలరేగినవి; 
అంతట (ఫెంచి సేనల సాయముతో, అధ్యక్షుడు 
ఈ తిరుగుబాటులను అడచి (1968) దేశమున 
వ్యవస్థిత పాలనను నెలకొల్పెను. 


7. పరిపాలన: దేశమున ఒకే ఒక రాజకీయ 
పక్షవు ((పొొగెనివ్‌ పార్టీ) పాలన సాగుచున్నది. 
ఏకపట్టికా విధానమున  ఎన్నుకొనబడెడు "5 
నభ్యులుకల జాతీయ శాసననభ కలదు. అధ్యక్షు 
డుగ తోంబల్‌బాయే 1969లో ఎన్నికయ్యెను. 
ఇతని పదవీకాల పరిమితి 7 నంవత్సరాలు. దేశము 
14 మండలములుగ విభజింపబడినది. దేశమున 
1068 లో ఒక సు[వీమ్‌కోర్టు నెలకొల్ప బడినది. 
దాని ఆధికారమునకు లోబడి న్యాయ నిర్యహణ 
సాగుచున్నది. 


ర చదేశరకణ : దేశ భూతల సేనలో 700 
మందియు, వైమానిక సేనలతో 200 మందియు 
సె*ంకులు కలరు. ఇవిగాక దేశరక్ష్షణకు సాయపడు 
టకై ఒక ఒడంబడికను అనుసరించి, ఫోర్టులామీలో 
1,600 మంది | ఫెంచి సైనికుల స్థావరము ఒకటి 
కలదు, 


9. ఆంతర్జాతీయ సం.: ఐ. రా.న. లోను, 
తదనుబంధ సంస్థల 'పెక్కింటను, మధ్య ఆ|ఫికా 
ఆర్థిక సమ్మేళనమునను దేశమునకు నభ్యత్వము 
కలదు. చాద్‌ సరస్సుయొక్క పరీవాహ [పదేళ్ల 
మును అభివృద్ధి చేయుటకై కామెరూన్‌, నైగర్‌, 
నైగీరియా దేశములతో ఆర్థిక సహకార ఒడంబడిక 
ఈ దేశమునకు కలదు. 


చాద్‌ 


121 


10. ఆర్థిక రంగము : దేశ వైకాల్యమున 
20% మ్మాతమే సేద్యమునకు అనుకూలముగ 
ఉన్నను, ఆహార ధాన్యముల విషయమున దేశము 
స్వయం పోషకము; పత్తి ఇటనుండి ఎక్కువగ 
ఎగుమతి ఆగుచున్నది. పశుసంపదయు ఎక్కువ; 
మాంసమును చర్మములును ఎగుమతి యగుచున్నవి. 
అడవులలో లభించు తుమ్మబంకయు ఎగుమతి 
యగుచున్న ది. దెశవు ఎగుమతులు 850 కోట్ల 
[(ఫాంకులు; దిగుమతులు 1,500 కోట్ల [ఫాంకులు. 
ఎగుమతి దిగుమతులలో ఎక్కువ భాగము (ఫాను 
దేశముతో ముడివడి ఉన్నవి. బడ్జెటరీ వ్యయము 
1,25,68,: 582 |పాంకులు (1968). 


11. సాంఘిక రంగము: |ఫాన్సు దేళ్లవు 
విధానమును పోలిన విద్యా విధానము దేశమున 
అమలునందున్న ది. వెంచియే జోధనాభావ, 
దేశవు పయిమరీ పాఠశాలలలో 1,18,262 
మందియు,  సెకండదీ పాఠశాలలలో 9,089 
మందియు విద్యార్హన చేయుచున్నారు (1966), 
విదేశములలో 121 విద్యార్థులు ఉన్నత విద్యను 
అభ్యసించుచున్నారు. ఫోర్ట్‌ లామీలో ఒక పెద్ద 
[గంథాలయమును జాతీయ మ్యూజియమును కలవు. 
ఒక (ఫెంది దినప్మతిక |పచారమున ఉన్నది. 
దేశపు బడ్జెటులో 10%ను వైద్యావసరములకు 
(ప్రభుత్వము వెచ్చించుచున్నది. 8,716 శయ్యా 
సంఖ్యకల 161 ఆసుప[తులు కలవు (1966). 


12. యాతా సొ. : దేశపు దట్టపు అడవు 
లలో జంతువులను వేటాడుటతై. పలువురు విదే 
నీయులు దేశమును దర్శించుచుందుదు. జకొమా, 
బౌగ్వియా, అను [ప్రదేశములందు వేటాడుటకతై 
కొన్ని ఆటవి [పాంతములు (పత్యేకింపబడినవి. 
యాతికుల సదుపాయమునతై హోటళ్ళు మొదలగు 
వసతులు ఆ [పదేశములందు కలవు. 


 ఇతకంలాానాలంకు. సల్లులెకాతభంనలకనావాలోనిచ్కుతలు. 


21. జలయలుంరే 


ముఖ్య నగరము: కిన్‌ షాసా; జెండా : నీలపు 
భూమికమై, వాయవ్యపు మూలన పనుపు పచ్చని 
నక్షత చిహ్నమును, నై రుతి కోణమునుండి 
ఈళాన్యమునకు పసిమి అంచుగల ఎ[రని చారయు 
కలది; జాతీయ గీతము : *ది బూత్‌ కాంగోలే”... 
నాణెము : జయిరే; ఒక జయిరే జారు లి.75; 
కొలతూకములు : మెటిక్‌ విధానపువి; కాల 
గణన : కిన్‌షాసాలో సా. 1గం, జా భారతదేశ 
మున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : భూమధ్యరేఖకు ఈవల ఆవ 
లను, 52కి ఊ. _ 18927” ద. అజాంళ రేఖల 





పటము 21. 


మధ్యను, 18°10 _ 81918" తూ. తులారేఖల 
మధ్యను, మధ్య ఆఫికాలో విస్తరించిఉన్న ఈ దేశ 
మునకు ఉత్తరమున నెంటల్‌ ఆ|ఫీకన్‌ రిపబ్లిక్‌ , 
సుడాన్‌ దేశములు; తూర్పున ఉగాండా, రువాండా, 
బురుండి దేశములు, టాంగన్వికా సరస్సు; దక్షిణ 
మున జాంబియా, నైరుతిన అంగోలా; పశ్చిమమున 
అంగోలాకు చెండిన కబిందా రాష్ట్రము, కాంగో 
దేశము సరిహద్దులందున్న వి; దేశపు పశ్చిమపు 


కొనన ఒక చీలిక [పాంతము ముందునకు చొచ్చు 
కొనిపోయి. అట్లాంటిక్‌ మహాసమ్ముద తీరమున 
40 కిమీ. నిడివిన తీరరేఖగ అంత మొందుచున్నది. 
దేశ వైశాల్యము 28,44,982 చ. కిమీ. దేశపు 
మధ్యభాగము పల్ప్వముగనుండి, కడ ఆంచులందు 
పీఠభూమి కననగును. అందును ఆగ్నే యమున 
ఓక పర్వత శేణి కలదు; ఇందలి అత్యున్నత 
శిఖరపు ఎత్తు 1,880 మక తూర్పువఉన్న పర్వత 
| శేణిలోని అత్యున్నత [ప్రదేశపు ఎత్తు 5,120 మీ, 
దేశమున దాదాపుగ నగభాగము, అందును ముఖ్య 
ముగ మధ్యదె కము, దట్టపు అడవులతో నిండి 
యున్నది. ఉతర, దక్షిణపు అంచులందు పచ్చిక 
మెదానములును, కాంగోనది పరిసరములందు చిత్తడి 
భూములును కననగును. దేశమున అత్యధిక భాగ 
మును కాంగోనదీ పరీవాహ [పదశముగ భావింప 
వచ్చును. దేశపు వివిధ దిశలందు టాంగనికా 
మొదలగు సరస్సులు కలవు. దేశపు నదులలో 
పెక్కు. కాంగోనదీ శాఖలుగనో, కాంగోనదికి ఉప 
నదులుగనో ఉన్నవి. అట్టి ఉపనదులలో ఉజాంగీ 


Wear 


(పముఖము. 


2, శీతోష్టస్టీతి మొ. : తూర్పు దేశమునందలి 


పశ్చిమ, మధ్యదేశములందు ఉక తతత సహజ 
మగు శీతోష్టస్థితియు కననగును. సాలీనా సరాసరి 
ఉష్ణోగత మధ్యదేశమున 77° _ 79° ఫా. గ, 
చుట్టునున్న ఉన్నత భూములందు 64° __ 68 ఫా. 
గను ఉండును. ఏ[పిల్‌నుండి నవంబరు వరకు 
భూమధ్య రేఖకు ఊ_త్తరమునను, దశ్నిణమున నవం 
బరునుండి మే వరకును, భూమధ్య రేఖ పాంతమున 
బుతువులతో నిమిత్తము లేరుండగను వానలు 
కురియును, సాలీనా నరాసరి వర్షపాతము 118 
సెం. మీ. అఆడవులందు అతి (శేష్టజాతికి చెందిన 


జయి రే 128 


మహా వృక్షములును, తక్కు రకములును కాన 
నగును సింహము, ఏనుగు, కారెనుము, ఖడ్గ 
మృగము మొ పెద్ద వన్యజంతువులును, గోరిల్లా 
మొదలగు మర్కట జాతులును ఆ అడవులందు 
కన్పట్టును. నదులందును సరసులందును పెక్కు. 
విధముల మత్స్య జాతులును, మొసళ్ళును కలవు. 
వివిధ పక్షిజాతులు విరివిగ దేశమున కనబడును. 
మొసళ్ళను ఆశయించి జీవించు ఒక విధపు పక్షి 
ఈ దేశమున కన్చట్టునున్నది. 


లీ. జనసంఖ్య మొ.: 1970 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 2,16,87,876. 
జనసొం[దత చ కిమీ. కు 9. [వజానీకమున న్నీగో 
జాతి, పిగ్మీజాతి, హ టైట్‌ జాతి [ప్రజలు చేరి 
యున్నారు. నీగోజాతికిచెందిన బంటూ తెగవారు 
అత్యధిక సంఖ్యాకులు. [పజలలో మూడింట రెండు 
వంతులు ఈ తెగవారే. నగరములలో కిన్‌ షాసా 
(జ సం. 5,07,868), లుబుంబాష్ని (2,88,145) 
పేర్కొనదగినవి, బంటూభాషా కుటుంబమునకు 
చెందిన అనేక భాషలు, దేశమున ఆయా తెగలలో, 
మాతృభాషలుగ పచారమున ఉన్న వి, అందు 
విపులవ్యాన్తి కలది స్వాహిలీ. కాని సాధికార 
థాషగ |ఫెంచి వాడుక యందున్న ది. 


4. సమాచార సొ. : దేశమున వివిధ జనా 
వాసములమధ్య టెలిఫోను సోకర్యము ప్రీర్రిపిగ 
కలదు. మొత్తముమీద €85 పోస్ట్‌ ఆఫీసులు పని 
చేయుచున్నవి. తంతిలైనుల నిడివి £,ఉ59 కిమీ; 
వైర్‌లెస్‌ టెల్మిగాఫ్‌ కేం[దములు 161, టెలిగాఫ్‌ 
ఆఫీసులు 206 కలవు. చెలిఫోనుల సంఖ్య 
29,844 (1971). కిన్షాసావద్దనుండి కృషతిమోప 
[గహములవలన, వివిధ దూర[పా=తములకు వారా 
[ప్రసారము చేయుటకు అవకాశము కలదు. రేడియో 
[ప్రసార కేం దముల సంఖ్య 15. 

ర్‌. యాన సొ. : దెశమునందలి రోడ్డ నిడివి 
1,40,000 కిమీ. గ లెక్కదేలుచున్నను, అందు 


40,000 కిమీ. మా|తమే జాతీయ |పాముఖ్యము 
కలవి. అందును 2,000 కిమీ. నిడివిన మాతమే 
తారు వేయబడినది. _ ర్రైలుమార్లముల నిడివి 
5795 కిమీ (1970). ఈ రై లుమార్గములవలన, 
ఈ దేశమునకును, జాంబియా, అంగోలా దేశముల 
కును మధ్య [ప్రయాణ సౌకర్యము లభించినది. 
మటాడీ, బోమో అనునవి సమ్ముదపు రేవులు, నదీ 
తటములందలి కిన్‌ షాసావంటి పట్టణములు కొన్ని, 
నదులపై రహదారికి రేవునగరములుగ, వర్తించు 
చున్నవి. దేశము ఆతి విశాలమగుటవలన, అందలి 
వివిధ కేందముల మధ్య విమానయానము జరుగు 
టకు తగు వసతులు ఏర్పరుపబడినవి. కిన్‌ షాసా, 
లుబుంబాషి, కిసన్‌ గానీలలో అంతర్జాతీయ విమాన 
యానమునకు ఉపకరించు పెద్ద విమానాాశయములు 
కలవు. 

6. చరిత: 15వ శతాబ్దికి పూర్వపు ఈ 
దేశ చర్మితకు సంబంధించిన విషయములు తెలియ 
వచ్చుటలెదు. కాని ఆ శతాబ్దిలో పోర్చుగీజు నావి 
కులకు కాంగోనదీ [పాంతముతో పరిచయము 
ఏర్పడునా టికి అచట కాంగో అను దేశీయ రాజ్య 
మొకటి ఏర్పడియుండెనని మ్మాతము తెలియవచ్చు 
చున్నది. పోర్చుగీ జువారుకాని, తదనంతర శతా 
బ్రములందు వారిని అనుసరించిన తక్కిన యూర 
పేయ వ ర్తకులుగాని, దెశాంతర్భాగమునకుపోయి 
దానిని తెలిసికొనుటకు యత్నించలేదు. ఇట్టి అన్వే 
షణా కృషిని తొలుతగ సాగించినవాడు హనీ 
యం. స్టాస్రి, 1877లో అతడు ఎరిపిన అన్వెషణ 
వలన, దేశపు సంపదనుగురించి కొన్ని వివరములు 
బాహ్య [ప్రపంచమునకు తెలియవచ్చినవి. ఆంతట 
అప్పటి బెల్జియం దేశపు |పభువగు లియొపాల్చ్‌ 11, 
స్టానీని (ప్రోత్సహించి, అతడు గాఢతర రీతిలో 
ఇంకను అన్వెషణను సాగించుటకు వసతులను 
కల్పించి అతనిద్వారా దేశపు వివిధ తెగల నాయ 
కులతో ఒడంబడికలను ఏర్పరచుకొని, దేశముపై, 


i124 పపంచ రాజ్య సర్వ స్వము 


వ్యక్తిగతముగ, తన ఆధికొరమును స్థాపింప 
యత్నించెను. అంతట కొన్ని ఇతర యూరవీయ 
రాజ్యములును జోక్యము వహించుటకు యత్నించి 
నవి. కాని బెర్జిన్‌ కాన్‌ ఫరెన్సు (1884-85) లో 
జరిగిన ఒక తీర్మానవు ఫలితముగ లియొపాల్ట్‌ 
11కు ఈ దేశముపైగల అధికారము [ధువికరింప 
బడుటయు, దేశము కాంగో అనుపేర వ్యవహరింప 
బడుటయు జరిగినది. కాంగోనదికి ఆవల వేరొక 
కాంగో దేశముకూడ ఉండుటవలన ఇది తన రాజ 
ధాని పేరును అనుసరించి కాంగో (లియొపాల్ట్‌ విల) 
అని వ్యవహరింపబడినది. 1968 లో లియొపాల్డ్‌ 11 
తనకు దేశముపెగల వ్యక్తిగత రాజరికపు అధికార 
మును బెల్లియం (ప్రభుత్వమునకు దత్తము చేసెను. 
తదాదిగ, స్యతం తము పొందువరకు, దేశము 
బెల్జియం సామాజ్యమున అంతర్భాగ మై మనినది. 
ద్వితీయ పపంచ యుద్ధానంతరమున, తక్కిన 
వలసదేశము లందువలెనే, ఇట సెతము స్వాతం 
(త్యేచ్చ పెచ్చు పెరిగి, |పజలు తిరుగు బాటుచెసిరి. 
కడకు జూన్‌ 80, 1960 న దేశ మునకు స్వాతం[త్య 
మొసగి బెల్జియం (పభుత్వము వె దొలగినది. కాని 
సామాజ్యపాలనా కాలమున, దేశీయులందు విద్యా 
వ్యాప్తికి తగిన కృషి జరుపబడక పోవుటవలన 
(ప్రభుత్వ యంత్రము భగ్నమైనది. ఈ పరిస్థితు 
లలో (ప్రధానమం తియైన పాటిస్‌ లుముంబా దేశైక 
మత్యమును కాపాడుటకు కృషిచేసెను; కాని విదే 
శీయుల కుటలవలనను, వివిధ తెగల నాయకుల 
మధ్య వైషమ్యముల వలనను ఆ _పయత్నము 
వ్యర్థమై, కటాంగా అను సంపన్న రాష్ట్రము దేశము 
నుండి వెరుపడ యత్నించెను. అంతట లుముంబా 
ఇ. రా. స. సాయమును కోరెను; కాని ఐ.రా.స, 
కృషియు ఫలవంతము కాలేదు. దేశాధ్యకు నకును 
లుముంబాకును మధ్య వె మనస్యములు ఏర్పడినవి. 
అంతట లుముంబాను శత్రువులు చేజిక్కించుకొని 
వధించిరి (1961). దేశ పరిస్థితులను గమనించి 


అంతట ఐ. రా. న. సలహాపై దేశీయ పార్లమెంటు 
సమావేశమై ఒక (పధానిని ఎన్నుకొనినను 
కటాంగా రాష్ట్ర నాయకుడగు షోంబే క లసిరారుండెను. 
ఈ పరిస్థితిని చక్కజేయుటకై వచ్చిన ఐ. రా, న. 
కార్యదర్శి హేమర్‌ షెల్డ్‌, విమాన |పమాదమున 
మరణించెను. కడకు 1968, జనవరి 14 నాటికి 
దేశమున తిరుగుబాటు ఉద్మమములు, ఐ.రా.స. 
శేనల సాయమున అణచివేయబడెను. కాని 
1964న, ఐ. రా. స. సేనలు వెడలిపోయిన తరు 
వాత, దేశము మరల ఆంతరంగిక కల్లోలముల 
పాలయ్యెను. అంతట సేనాధిపతియగు జోసెఫ్‌ 
డిసైర మొబూతూ పభుత్యాధికాగమును కై వసము 
చేసికొనెను (1965, నవంబరు 24). తదాదిగ 
కొన్ని నిరంరుశ చర్యలవలన దేశమున అతడు 
రాజకీయ సుస్థిరతను నెలకొర్పెను. దెశమున 
జాతీయభాషా, సంస్కృతులయెడ ఆదరమును 
కల్పించుటరు దేశమునకు, నదులకు, పట్టణములరు 
విగసీయులిచ్చిన చేరులను ఇతడు మార్పు చేయిం 
ఆఅంతటినుండి 
“జయిరే' అనియు, రాజధాని 'కిన్‌యిసాి అనియు 
వ్యవహరింపబడుచున్న ఏ. కాంగో నదియు *జయిరే” 
అనియే పిలువబడుచున్నది. 


చెను. తత్స లితముగ దశము, 


7. పరిపొలన : స్వాతం[త్యానంతరమున ర 
దేశమున పరిపాలనా విధానము పలుమారులు 
మార్పుల నొందినది. 1974న  |వవచితమైన 
మొబూతూ వాదమును అనుసరించి ఇచటి పరిపాలనా 
వ్యవస్థ _(ప్రస్తుతమున పనిచేయుచున్నది. దేశమున 
ఒకే ఒక రాజకీయ పక్షము (విప్టవ |ప్రజోద్యమ 
పక్షము) మా(తమే పనిచేయుటకు అనుమ 
తింపబడినది. దీని అధ్యక్షుడు మొబూతూ |పస్తుత 
దేశాధ్యక్షుడుగ వ్యవహరించుచున్నాడు. ఈ సార్టీ 
నిర్ణయించు ఏకపట్టికను అనుసరించి శాసననభయ్స, 
కార్యనిర్వాహక వర్షమును రూపుగొని వ్యవహరించు 
చున్నవి. న్యాయసభయందలి సభ్యులనుకూడ ఆ 


జయిరే 


పార్టీయే నిర్ణయించును. ఆ పార్టీకి సంబంధించిన 
మహాసభ అయిదేండ్లకు ఒకసారి సమావేశమై 
పాలనా విధాన మూలసూ|తములను నిర్ణయించును. 
ఆ పార్టీకి చెందిన రాజకీయ సమితి దై నందిన 
పరిపొలనను పర్యవేక్షించును. అధ్యక్షుని పదవీ 
కాలము అయిదేండ్లుగ నిర్ణయింపబడినను, ఆ పరి 
మితి (పస్తుతాధ్యక్షునకు వరించకుండునటుల నిర్ణ 
యము జరిగినది. 


రి, దేశరక్షణ : 40,000 మంది సైనికులు 
గల 14 పటాలముల పదాతి దళమును, 7 వటాల 
ముల పేరాచూట్‌ దళమును, రి పటాలముల రక్షక 
దళమును, 6 పటాలముల మిలిటరీ పోలీస్‌ దళమును 
కలవు; ఈ దళములు సర్వాయుధ, శకట సమ 
న్వితములు. 


9. అంతర్జాతీయ సం, : 1960 మొదలుగ 
కి. రా. స. యందును, తదనుబంధ (పత్యేక సంస్థ 
లలో వెక్కునను, ఆ|ఫీకొ సమైక్యతా వ్యవస్థ 
యందునను ఈ దేశము సభ్యత్వము వహించి 
యున్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
యంతయు వ్యవసాయము మైనను, ఖనిజములమైనను 
ఆధారపడియున్న ది. దేశ (పజలలో లగ వ్యవ 
సాయముపై ఆధారపడియున్నారు. దేశమున పండు 
సజ్జ, మొక్కజొన్న, చిరుగడదుంప దేశావసరము 
లకు కొంతవరకు సరిపోవుచున్న వి; రబ్బరు, కాఫీ, 
పత్తి పంటలలో అధిక భాగము ఎగుమతి యగు 
చున్నవి, మత్స్య పరి|శమలోని ఉత్పత్తి దేశావ 
సరములకు సరిపోవుచున్నది. ఆహార పదార్థము 
అను దేశము కొంతవరకు దిగుమతి చేసికొను 
చున్నది. దెశమున అటవీసంపద విరివిగ కలదు. 
దాదాపు 10 కోట్ట హెౌక్ట్షేరుల వై కాల్యముకల అడవు 
లున్నవి. ఇందలి కలప చాలవరకు ఎగుమతి అగు 
చున్నది. ఖనిజసంపద విరివిగ కలదు. ఎగుమతుల 


125 


విలువలో 80" ఖనిజములవలన లభించుచున్న వి. 
ఖనిజములలో ముఖ్యముగ పేర్కొనదగినది రాగి. 
తరువాత వ్యజములును, కోబాల్బును లెక్కకు 
వచ్చును. బంగారము, తగరము మొచలగునవియు 
కొలదిగ ఉత్పత్తి అగుచున్నవి. ఎగుమతుల విలువ 
94.1 కోట్ట జయిరేలు; దిగుమతులు శీ1.9 
కోట్ల జయి రేలు; విద్యుదుత్పత్తి 24 వేల కోట్ట కివా, 
పపుచపు విద్యుదుత్పత్తిలో ఇది నాలుగవ 
భాగము. దేశపు బడ్జెటరీ ప్యయము 27.8 కోట్ల 


జయి రేలు. 


11. సాంఘిక రంగము : దేశము స్వతం[త 
మగునప్పటికి దేశమున ఉన్నత విద్య అభ్యసించిన 
వారు 12 మంది మాృాతమె ఉండిరి. అట్టి పరిస్థితి 
నుండి, దేశమును విద్యావిషయికముగ పునర్నిర్మిం 
చుటకు కృషి జరుగుచున్నది. 1966 లో 9,477 
[ప్రయిమరీ విద్యాశాలలలో 21,989,200 మంది, 
215 "సెకండరీ పాఠశాలలలో 1,47,680 మంది, 
75 వృత్తి విద్యాశాలలలో 28,951 మంది విద్యా 
ర్థులు పఠించిరి, లుబుంబాషిలో ఓఒకటియు, 
కిన్‌ షాసావద్ద ఒకటియు, లొవేనియావద్ద ఒకటియు, 
కిసన్‌ గాసీవద్ద ఒకటియు విశ్యవిద్యాలయములు 
కలవు. వీని అన్నింట విద్యార్థి సంఖ్య 2,442 
(1959). కిన్‌షాసాలోను లుబుంబాషిలోను పెద్ద 
మ్యూజియములు కలవు. దేశమున 9 దినపతికలు 
వివిధ నగరములనుండి |పచురితము లగుచున్నవి 
(1968). దేశమునుండి బెల్జియం దేశపు డాక్టరు 
వెళ్ళిపోవునప్పటికి (1960) దెశీయులలో డాక్టరు 
పట్టము పొందినవాడు ఎవడును లేకుండెను, అందు 
వలన పపంచ ఆరోగ్య వ్యవస్థవలన పంపబడిన 
వివిధ దేశీయులగు వైద్యులు అంతటినుండి ఇట 
పనిచేయుచు, దేశియులకును శిక్షణను ఇచ్చు 
చున్నారు (ఇట్టి వెద్యులలో భారతదేశమునకు 
చెందినవారును దాదాపు 180 మంది ఉన్నారు, 
1969 నాటికి అట్టి నానాదేశీయలగు వైద్యుల 


126 [పపంచ రాజ్య సర్వస్వము 


సంఖ్య 999, దేశమున 75,000 శయ్యాసంఖ్య 
కల 500 ఆసుపుతులును, 2,000 గామీణ వైద్య 
శాలలును కలవు, 


12. యాతా సొ.: పకృతి రమణీయతకు 
పేరొందిన [పాంతములు ఎన్నియో ఈ దేశమున 
కలవు. అందును 'కివూి [పాంతము ఆ దేశమున 
“భూతల స్వర్గము" గ పేరొందినది. విదేశ యాతి 
కులకు వీసా మొదలగు అనుమతి ప్యతములు 
కావలెను, 


13. (పసిద్ధ్ద పౌరులు: పా(టిస్‌ యెమెర్డి 
లుముంబా (1926-61), స్వాతం త్య యోధుడు; 
స్వాతం త్యానంతరమున దేశపు (ప్మృపథమ (ప్రధాన 
మంతి; విచ్చిన్న శక్తులనుండియు, సాామాజ్య 
వాదులనుండియు దేశమును రక్షించుటకు కృషిచేసి, 
తన జీవితమునే బలిదాన మొసగిన, (ప్రగతి శీలు 
డుగ చర్మితలో శే లదరొందిను, 


సశ జూాంబవీయా 


ముఖ్యనగరము : లుసాకా; జెండా: ఆకు 
పచ్చ భూమికయు, అందు కుడిపక్క దిగువ 
భాగమున మూడు వర్ణ ములు నిలువుగ దీరిన దీర్భ 
చతురసమును, దానిపైన _ ఎగురుచున్న టుల 
కాషాయ వర్ణమున చిత్రింపబడిన ఒక గరుడ 


న్‌ Phy trv ంఖానియా 
[గారా మనెం. 
టా, 





పఓము 22. 


పక్షియు కలదు; ఇందలి దీర్చచతుర్మసమున ఎరుపు, 
నలుపు, కాషాయ వర్ణముల రేఖలు నిలువున కలవు. 
నాణెము : క్యాచా; ] క్యాచా జరు. 10.87; 
కొలతూకములు : |బిటిష్‌ విధానపువి; కాలగణన : 


సా, ఐఇిగం. = భారతదేశమున సా. 5 గం. 
50 ని. 

Ll. ఉనికి మః ఆఫీకాయందు దాంబెసీ 
నదికిని, కాంగో (జయిరే) నదీ పరీవాహ |పదేశపు 
దక్షిణపు అంచుకును మధ్య $_ 18 ద. అ, 
మధ్యను, 23” - 84” తూ. తు. మధ్యను వి స్తరించి 
యన్న ఈ దేశమునకు ఉత్తరమున జయిరే 
దేశయు; రుంర్పున టాంజానియా, మలావీ దేశములు; 
ఆగ్నేయమున మొజాంబిక్‌; దజ్షిణమున రొదీసీయా, 
టోచ్వానా; పశ్చిమమున అంగోలం సరిహద్దులం 
దున్నవి. దేశ వైశాల్యము 7,52,269 చ. కిమీ. దేళ 
వె వై శాల్యమున అత్యధిక భాగ ఏ ము ఉన్నతి పీఠభూమి. 
ఇచట ఎచట చూచినను ఎత్తు 1,065 నుండి 
1,100 మ. వరకు ఉండును, ఊత్తరమున ఉన్న 
ముచింగా పర్వత శణియందలి ఉన్నతశిఖరవు ఎత్తు 
2,150 మీ.ను మించిఉన్నది. నదుల లోయలందు 
మ్మాతము 600 మీ. ఎత్తు పాంతములు కననగు 
చున్నవి. తూర్పునఉన్న లువంగ్యానదియు, పళ్చిమ 
మునఉన్న కప్యూనదియు జాంబెసీనదిలో కలియు 
చున్నవి, 


జూంబియా 127 


దేశపు ఉతర |పాంతమున బింగ్‌ వేలూ, 
మేరూ, టాంగస్యికా సరస్సులు, (పకృతి సిద్ధముగ 
రూపొంది ఉన్నవి సీనితో బంగ్‌ వేలూ సరన్సు, 
తత్పరినరపు బురద నేలలు 9,880 చ కిమీ, ల 
భూమిని ఆక్రమించి ఉన్నవి. జాంబియా. దేశపు 
సంపదకు మూలాధారమగు రాగి గనుల |పాంతము, 
దేశపు పశ్చిమ [పాంతమున, జయిరోతోగల సరి 
హద్దున ఉన్నది. 


వ సీతోష్టస్థితి మొ, దేశము ఉష్టమండలము 
ననే ఉన్నను, ఉన్నత పీఠభూమి యగుటవలన 
నీ ష్ణస్థ్‌తి సౌమ్యముగ ఉన్నది; సరాసరి గరిష్టోక్షత 
105°; కనిష్టోష్టత వ”? ఫా. నవంబరునుండి ఏపిల్‌ 
వరకు వర్షములు కురియును; వర్షపాతము సాలీనా 
75-90 సెం. మీ. వరకు ఉండును. దేశమున, 
ఆగ్నేయ పాంతమగు, బరోచీలాండున దట్టమగు 
అడవులు కలవు; అందు దేశీయపు టేకు లభించు 
చున్నది; ఉత్తర, తూర్పు [పాంతములందు పలు 
చటి అడవులను, తక్కిన (పాంతములందు గరిక 
భూములును, వానియందు అటనట ముండ్ల చెట్టును 
కన్పట్టును. లవంగవా లోయలోని అడవులలో 
ఏనుగు, ఖడ మృగ ములవంటి పెద్ద జంతువులు 
కలవు; తక్కిన చిన్న వన్యజంతువులు ఆటను, 
తక్కిన అడవు=ందును కన్పట్టుచున్నవి; 658 
రకముల పక్షిజాతులు కలవని తెలియుచున్నది; 
దేశమున సర్పజాతులును విశేషముగ కలవు. 


తీ. జనసంఖ్య మొ. : 1969 లెక్కల [పకా 
రము దేశపు జనసంఖ్య 40,56,995. దెళపు 
నగరములలో లుసాకా (2,80,200), కిము 
(జ. సం. 1,79,800), అనోడోలా (1,50,800), 
ముఫులీరా (1,01,200), చెంగోలా (92,800), 
రోన్‌ (90,400) పేర్టొనదగినవి. వీనిలో తొలుత 
టిదితప్ప తక్తినవి రాగిగనుల [పాంతమున ఉన్నవి. 
జనసాందత చ. కిమీ. కు 5. దేశపు (ప్రజలు వివిధ 


ఆఫికన్‌ తెగలకు చెందినవారు; మొ తముమీద 7కి 
ఆ(ఫికన్‌ జాతుల (పజలు కలరు. వీరిలో బెంబా, 
చేవా తెగలవారు సంఖ్యా (ప్రాబల్యము కలవారు. 
యూరవీయ సంతతికి చెందినవారు 67,400 కలరు 
(1969); ఆసియావాసుల సంతతివారును కొలదిగ 
కలరు. దెశమున ఆయా (ప్రాంతములందు విభిన్న 
ఆ|ఫికన్‌ భాషలు మాతృభాషలుగ |పచారమున 
ఉన్నను ఇంగ్లీషు ఆధికారభాషగ పరిగణన పొంది 
నది. [ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు (పకృతి 
దేవతారాధకులు; క్రైస్తవులు దాదాపు 5 లఅత్షల 
మంది మా|తము కలరు. ఆసియా వానుల సంత 
తిలో ముస్టిం, హిందూ మతములు [పచారమున 
ఉన్నవి. 


4. సమాచార సొ, : దేశమున లి పోస్టా 
ఫీసులు కలవు; దేశమున వివిధ [పాంతముల 
మధ్యను, రొడీసియా, దక్షిణ ఆ(ఫికా, జయిరేల 
తోను తంతి సంబంధములు కలవు. లుసాకా _ 
లండనుల మధ్యను, లుసాకానుండి తక్కిన పరిసర 
ఆఫ్రికా దేశములతోను రేడియో తంతి సౌకర్యము 
ఉన్నది. దేశమునందలి రేడియో [పసార కేం దము 
నకు లుసాక్రా, కి చ్వేలలో స్టూడియోలు కలవు; 
కిట్వేలో టెలివిజన్‌ |పసార కేందము పనిచేయు 
చున్నది. 

ర్‌. యాన సొ.: దేశమున 95,400 కిమీ. 
పొడవుగల రోడ్డు కలవు; కాని యిందు 6,200 
కిమీ, పొడవుగలవి మాత్రమే ఉత్తమ (శేణికి 
చెందినవి; 1,050 కిమీ. పొడవుగల రైలు మార్గము 
కలదు. దేశమునందలి రాగిగనుల [పాంతమును 
దక్షిణ |పాంతముతో ఈ మార్గము కలుపుచున్నది. 
టాంజానియా (పభుత్వముతో కలిసి డేరా-ఇన్‌- 
సలామ్‌ నుండి ఈ దేశపు రాగిగనుల |పాంతము 
నకు ఒక రైలు మార్గము, చీసీయ (ప్రభుత్వపు 
ధన, సాంకేతిక సాహాయ్యముతో నిర్మింపబడు 


126 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


చున్నది (191). టాంగన్యికా సరస్సు తీరమున 
ఉన్న ఉంపులుంగా రేవు, టాంజానియాతో వ్యాపార 
మునకు ఉపకరించుచున్న ది. అంగోలాలోని లొవి 
తోబే రేవునుండి ఈ దేశపు సమ్ముద వ్యాపారము 
నకు, ఒక ఒడంబడిక ద్వారా [పస్తుతమునకు వసతి 
క ల్పింపబడినది. 


6, చరిత : 19వ శతాబ్దికి పూర్వపు ఈ దేశ 
చరితను గురించిన వివరములు ఏవియు తెలియ 
వచ్చుటలేదు. ట్ర శతాబ్ది మధ్యభాగమునుండి 
తొలుత డేవిడ్‌ లివింగ్‌ ష్టన్‌ కృషివలనను, అనంత 
రమున వేరొక (ఫెంచి వన కృషివలనను, ఈ 
దేశముతో యూరపీయులకు పరిచయము కల్గినది. 
కాని ఈ |పాంతమున రాజకీయ పరివర్తనకు కారణ 
భూతుడైనవాడు సిసిల్‌ రోడ్పు అను ఆంగ్లేయ 
వర్తకుడు (చూ : దక్షిణ ఆఫికా, రొడీసియా). 
ఆతడు స్థాపించిన ఒక కంపెనీ ఇచటి భూములకమై, 
గుతాధిపత్యమును సంస్థాపించి, ఆంగ్లేయుల వలస 
లను ఏర్పర'చినది. 1924లో కంవెనీ అధికార 
మును అంతముచేసి, బ్రిటిష్‌ [పభుత్వము అధికార 
మును [గహించి, పాలింప ఆరంభించినది. ఆ కాల 
మున ఇది ఉత్తర రొడీసియా అని వ్యవహరింప 
బడెడిది. 1925లో దెశమున విరివిగ రాగిగను 
లున్నటుల వెల్లడి యైనది. అంతట యూరపి 
యనులు వలస వచ్చుటయు వెరిగినడి. 1948 
వరకు ఈ దేశపు (ప్రభుత్వమున ఆఫికన్‌ పతి 
నిధులకు తావే లేకున్నను, తదాదిగ ఏ కొలదిగనో 
(పాతినిధ్యమును కల్పించుట మొదలె నది. కాని 
అధికారమంతయు శ్వేతజాతులకే చెందియుండెను. 
1058 లో ఈ పొంత మును (పక్కనున్న న్యాసా 
లాండ్‌ (మలావీ), దక్షిణ రొడీసియాలతో కలిపి 
సమాఖ్యగ రూపొందుట జరిగినది. అంతటినుండి, 
అధిక సంఖ్యాక [ప్రజలగు ఆఫకనులు, తమకు 
అధికతర పాతినిధ్యము లభింపవలెననియు, 
సమాఖ్య రద్దు కావలెననియు ఆందోళనచేసిరి. 


కడకు అక్టోబరు 24, 1964న ఈ దెళము, 
“జాంబియా అను పేరుతో స్యతం|త్రతను ఆర్టించి 
కామన్‌ వెల్లున సభ్యత్వము కలిగియున్నది. 

7. పరిపొలన : 1964లో ఆమోదింపబడిన 
రాజ్యాంగ విధానమును అనుసరించి ఈ దేశము 
ఒక [పజాస్వామ్య గణతం్యత రాజ్యము. దేశమున 
సార్వజనికముగ వయోజనులకు వోటింగ్‌ హక్కు 
కలదు. అధ్యక్షుని, దేశపు వోటరు లందరును 
ఎన్నుకొనెదరు; ఆ ఎన్నిక సమయముననే జాతీయ 
శాసనసభకును ఎన్నికలు జరుగును (ప్రస్తుతపు 
అధ్యక్షుడగు కెన్నెత్‌ కొందా మాతము, జాతీయ 
శాసనసభా సభ్యులచే ఎన్ను కొనబడుటరు రాజ్యాం 
గము అనుమతించినది). శాసన సభయందలి 
సభ్యుల సంఖ్య 105; ఆదనముగ అయిదుగురు 
సభ్యులవరకు నియామకముచేయు అధికారము 
ఆధ్యక్షునికి కలదు. సాధారణముగ ఎన్నికలు 
అయిదేండ్లకు ఒకసారి జరుగును. శాసనసభ చేసిన 
తీర్మానము అధ్యక్షునికి ఆమోద యోగము కాని 
యెడల, దానిని మూడింట రెండుపంతులు |పాబల్య 
ముతో శాసనసభ తిరిగి ఆమోదించినపుడు, అధ్య 
కుడు దానిని విధిగ ఆమోదించి తీరవలెను; లేదా 
శాసన సభను రద్దుచేసి తిరిగి ఎన్నికలు జరిపి 
తీరవరెను. దేశమందలి వివిధ తెగల నాయకులలో 
272 మంది సభ్యులుగ ఉన్న నాయక సభరు 
సలహాలనొసగు అధికారము మాగశ్రమే కలదు. 
జనవాక్యమువలన ముఖ్యవిషయములను నిర్ణయించు 
పద్ధతి అమలున ఉన్నది. దేశమున పలు రాజకీయ 
పక్షములు ఉన్నవి; అన్నింట యునై టెడ్‌ ఇండి 
వెండెన్స్‌ పార్టీ బలవ త్తమము. అ ప్పెలేట్‌ కోర్టు, 
హైకోర్టులరు లోబడి స్థానిక న్యాయస్థానములు 
న్యాయ పరిపాలనను సిర్వహించుచున్నవి. 

8. దేశరక్షణ: దేశమునకు సముచితాయుధ 
సంపత్తియు, 8,000 సైనిరులును కలిగిన పదాతి 
దళము కలదు; 1,000 మంది యోధులును, కొన్ని 


జాంబియా 129 


ిక్షక విమానములునుకల వె మానిక దళము 
కలదు. 


9 అంతర్జాతీయ నం. : ఐ.రా.న,. 
యందును, తదనుబంథ [పత్యేక సంస్థలందును దేశ 
మునకు సభ్యత్యము కలదు. ఆధీకా ఐక్యతా 
సంఘమున సభ్యత్వమునువహించి, ఆ ఫికాలోని 
ఆన్వతంత రాజ్యములకు స్వాతంత్యమును కల్పించు 
కృషిలో, శాంతియుత మార్గమున, ఈ దేశము 
కృషి చేయుచున్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థకు 
మూలాధారము రాగిగనులలోని ఉత్స త్రి; అయినను 
[ప్రజలలో అత్యధిక సంఖ్యాకులకు జీవనాధారము 
వ్యవసాయమే; ఈ వ్యవసాయమున ఉత్స తి చాల 
తక్కువ; దేశపు సమష్టి జాతీయోత్స తీలో 10% 
మ్మాతమే ఇందువలన లభించుచున్నది. మొక్క. 
జొన్న, జొన్న మొదలగు ఆహార ధాన్యములు 
కొలదిగ పండుచున్నను విదేశములమీదనే ఆహార 
ధాన్యములకొర క్ర దేశము చాలవరకు ఆధారపడి 
యున్న ది. రొక్కూపు పంటలలో పెర్కానవగి నది 
పొగాకు; తరువాత లెక్కకు వచ్చునది (పత్తి. 
వ్యవసాయాభివృద్ధికె (ప్రభుత్వము ఎంతో కృషి 
చేయుచున్నది. దేశమున పకుసంపదయు తగినంతగ 
లేదు; దేశమున లభ్యమగు మాంసము దెశావసరము 
లకు సరిపోవదు; అందువలన బోచ్వానా, టాంజాని 
యాలనుండి మాంసమును ఈ దెశము దిగుమతి 
చేసికొనుచున్నది. దేశమున సగభాగమున అడవు 
లున్నవి; ఇందలి కలప చాలవరకు దేశావసరము 
లకు సరిపోవుచున్నది. 

[ప్రపంచమున రాగిని ఎగుమతిచేయు. దేశము 
లలో ఈ దేశము మూడవదిగ లెక్కకు వచ్చు 
చున్నది. తుత్తునాగము, సిసముకూడ ఇట లభించు 
చున్నవి. 1968లో రాగి 6,85,000 టన్నులు, 


[2] 


తుత్తునాగము 67,800 టన్నులు, సీసము 28,000 
టన్నులు, ఉత్ప త్రి జదీగినది; రాక్షసి బొగ్గుకూడ 
విరివిగ దొరుకుచున్న ది. పరి|శ్రమలలో |[పభుత్వము 
51% న్యామ్యము వహించి ఉన్న ది. దేశపు విద్యుత్‌ 
వినియోగము 487.18 కోట్ల కివా. (1971). 
ఇందు అధికభాగము, రొడిసియా, జాందియాలకు 
ఉమ్మడి సొ త్రగు జాంబెసీ నది పైఉన్న కరీబా జల 
విద్యుత్‌ కెందమునుండి లభించుచున్న ది. దేశపు 
ఎగుమతుల విలువ 47,95,78,000 క్యా; దిగు 
మతుల విలువ 89,52,18,000 క్యా. (1971; 
దేశపు బడ్జెటర్‌ వ్యయము 8,56,628 వేల క్యా. 
(1978). 


11 సాంఘిక రంగము: 1971లో 
7,29,801 మంది విద్యార్థులుక ల 2,598 పయి 
మరీ పాఠళశాలలును, 56,000 మంది పఠించు 
114 సెకండరీ పాఠళాలలును దేశమున ఉండినవి. 
యూనివర్సిటీ ఆఫ్‌ జాంబియా దేశమునఉన్న 
ఏకె క విశ్వవిద్యాలయము; ఇందలి విద్యార్థి సంఖ్య 
1,700 (1972). దేశమున ఒకే ఒక దినప, తిక 
ఆంగృమున (పచురింపబడుచున్నది. లివింగ్‌ స్టన్‌ 
నగరమున ఒక పెద్ద మ్యూజియము కలదు; పెద్ద 
[గంథాలయములు లేవు. వివిధ సంస్థలచేతను, 
[పభుత్వముచేతను నడుపబడు 64 ఆనుపుతులు 
దేశమున కలవు; ఇవిగాక, 4682 క్రి సిక్కులు పని 


చేయుచున్న వి. దేశమున వెద్య సంఖ్య 862 
(1969). 
12. యాతా సౌ.: దేశపు సరిహద్దున 


జాంటెసీ నది పెడిన్న విక్షోరియా జలపాతము, 
జాంబెసీనదిమీది కరిబా ఆనకట్ట, దేశమున వివిధ 
పాంతములందు మృగయా వినోదమునకై [పత్యే 
కింపబడిన అడవులు విదేశీయా యాతికులను 
ఆకర్షించుచున్న వి. 1971 లో 25,000 యాతి 
కులు దేశమును దర్శించిరి. 


నికి టాంజానియా 


ముఖ్యనగరము : డేరా-ఇస్‌-సలామ్‌; జెండా : 
ఒక నల్లని బద్దవంటి రేఖ జెండాయొక్క_ దిగువ 
భాగమున, దండమువద్ద మొదలై కర్ణరేఖగా పయ 
నించి, ఎదుటి కోణమునుచేరి, జెండాను రెండు 
తిభుజములుగ, _ విభజించుచున్నది; ఈ రేఖను 
[తిభుజములనుండి రెండు సన్నని పసుపు చారలు 
వేరుచేయగా వై (తిభుజము ఆకుపసిమిలోను, దిగు 
వది నీలిమలోను, చ్నితించబడిఉన్నవి. జాతీయ 
గీతము : ముంగూ జరీకి ఆపికా... (ఈశ్వరుడు 





ఆ ఫికాను కటాకించుగాక.....*. )* నాణము: 
టాంజానియా షిల్లింగు; ఇది 100 సెంట్టుగ విభ 
క్రము; 1. టాం. షి. =రు. 1.05; కొల 
తూకములు: |బిటిష్‌ మ్మెటిక్‌ విధానములు 
రెండును అమళలున ఉన్నవి. కొలగణన : 
సా. 8 గం. =భధారతదేశమున సా. 5 గం. 
80 ని. 
1. ఉనికి మొ : 


తూర్పు ఆఫికాలో, 
భూమధ్య రేఖకు దిగువనఉన్న, ఒక ముఖ్య 
భూభాగమును, దాని సమీపముననే తీరరేఖకు 


౨0 కిమీ. లోపలనే కుదురుకొనిన జాంజిబారు ద్వీప 
[పాంతమును కలిని టాంజానియా ఆని వ్యవ హరింప 
బడుచున్నవి. 1°_ 11945” ద. అ. రేఖలమధ్యను, 
29°91 _ 40°24 తూ. తులారేఖలమధ్యను, 
వి స్తరించియున్న ముఖ్య భూభాగమునరు ఉత్తర 
మున ఉగాండా, కెన్యా దేశములు; తూర్పున 
హిందూమహా సముుదము; దక్షిణమున మొజాం 
దిక్‌; నెరుతిన మలావీ, జాంబియా; పశ్చిమమున 
జయిరే, బురుండి, రువాండా సరిహద్దులందు 
ఉన్నవి. జాంజిబారు ద్వీప[పాంతమున, జాంబిబారు, 
పెంబా అను పెద్ద దీవులును, మరికొన్ని చిన్న 
దీవులును చేరిఉన్నవి. మొత్తపు టాంజానియా 
వె శాల్యము 9,42,578 కిమీ. ఈ లెక్కలో జాంబి 
బారు (1,658 చ, కిమీ.), "చెందా (984 చ, కిమీ.) 
కూడ చెరిఉన్నవి. 


ముఖ్య భూభాగమున, తీరరేఖను అనుసరించి 
వెడల్పున 16-64 కిమీ. ఉండు, ఒక చీలికతప్ప 
తక్కి.నది అంతయు సర్వసాధారణముగ 800 మీ. 
ఎత్తునకు తగని ఉన్నత భూమి. ఇందును అధిక 
భాగము ౧15-1870 మీ. ఎత్తుగల పీఠభూమిగ 
ఉన్నది ఈశాన్యదిశన సరే, నై రుతిన ఉసంబరా 
అనబడు పర్వత శేణులు కలవు. ఈశాన్యదిశన 
ఉన్న వానితో అత్యున్నతమగు కిలియాంబరో శిఖరపు 
ఎత్తు 5,895 మి; సరిహద్దులందు విక్షోనియా, 
టాంగస్యికా, మలావీ ఆను సరస్సులు ఉన్నవి. 
వీనిలో తొలుత టిది విసృృతి ఫక్కలో [ప్రపంచపు 
మంచినీటి సరస్సులందు రెండవ స్థానమును, రెండ 
వది, లోతు లెక్క_న, రెండవ స్థానమును ఆ[క 
మించి ఉన్నవి. దేశము లోపలన రుక్యా మొదలగు 
నాలుగు చిన్న సరస్సులు కలవు. 


(ప్రముఖ నదులగు నైల్‌, కాంగో, జూంబెసీ 
నదులు ఈ దేశమున జన్మించినను, దేశమునకు 


టాంజానియా 191 


అవి పనికివచ్చుటలేదు. వేరుగ చెప్పదగిన జీవ 
నదులును లేవు. వీఠభూమియందు, మధ్యభాగ మున 
సంవత్సరమున ఆరు నెలలు ఎచటను నీటిజాలు 
కన్పట్టదు. ఉన్ననదులలో వామీ, రుఖిజీ, రువహి, 
ఇంబెంకురు, రువుమా, కగేరా చెప్పదగినవి. జూంజి 
బారు దీవిలో పశ్చిమ [పాంతము మాతమే సార 
వంతమై జనావాస యోగ్యముగ ఉన్నది. అచట 
విస్తారమగు జనసాందత కలదు  పెంబాలో 
తూర్పు [ప్రాంతమున ఒక చిన్న చీలికతప్ప తక్కినది 
సారవంత భూమి. 


2, శీతోష్ణస్థితి మొ.: ముఖ్య భూభాగమున 
[ప్రాంతములనుబట్టి శీతోష్ణ పరిస్థితులు మారు 
చున్నవి; తీర పాంతమున సరాసరి ఉష్ణో[గత 
80 ఫా.; వర్గపాతము 100-190 సెం. మీ. పీఠ 
భూమి మధ్య|పాంతమున ఎండ లెక్కువ; గాలిలో 
చెమ్మదనము తక్కువ; వర్షపాతము 50-75 
సెం. మీ.; తక్కిన ఉన్నత భూమియ-.దు శీతోష్ట 
స్థితి సౌమ్యముగ ఉండును. 


జాంజిబారు ద్విపససముదయమున శీతోష్ట్ర పరిస్థితి 
ఉష్ణమండల రీతిలో ఉండును అయినను సము 
|దపు చక్చగాలివలన సౌమ్యత కన్పట్టును. అత్యధిక 
ఉష్ణో గత దాదాపు రికి” ఫా.; అత్యల్ప ఉష్ణో గత 
దాదాపు 75 ఫా. ; వర్షపాతము రమారమి 150 
సెం, మీటర్లు. 


దేశపు మొత్తమున మూడవ భాగమున శాద్వల 
భూములును, ఆత్యధిక వర్షపాతముకల పర్వత 
సీమలందు సాందాటవులును కలవు. ఏనుగు 
మొదలగు 480 రకముల జంతువులును, ఉస్ట్రపక్షి 
మొదలుగ 1,000 రకముల పక్షిజాతులును కలవు. 
ద్యీపములందు మాత్రము ఆల్పమృగములును, 
అందును కొన్ని వింతజాతులును, కననగును, 


తీ. జనసంఖ్య మొ. ; 1906లో జరిగిన 
జనాభా లెక్క-లను అనుసరించి దేశపు జనసంఖ్య 


1,22,81,842. ఇందులో ముఖ్య భూభాగమునకు 
చెందినవారు 1,18,76,982 (జనసాందత చ. 
కిమీ. కు 15.5); ద్రీంప [పాంతమునకు చెందినవారు 
9,54,860 (జనసాం[దత చ. కిమీ, కు 184). 
దేశపు పట్టణములలో డేరా - ఇస్‌ సలామ్‌ 
(జ, సం. ఆంచనా 2,50,600); టాంగా (68,000) 
గణనీయములు. దేశ [ప్రజలలో 95% బంటూజాతికి 
చెందిన పలుతెగల ఆ, ఫికనులు. ఆ, ఫీ కేతర జాతుల 
వారిలో 75% ఆసియావాసుల సంతతివారు. ఆందును 
భారత = పాకిసానులనుండి వచ్చినవారు ఎక్కువ; 
వీరిలో చాలమంది రాజకీయ కారణముల వలన 
196770 లో దేశమును వదలిపోయిలి. తక్కిన 
ఆఫికేతరులలో దాదాపు 25,000 యూరపీయులు, 
అత్యల్ప సంఖ్యలలో చీనీయులు మొదలగువారు 
ఉన్నారు, ద్వీప [పాంతమున అరబ్బుల సంతతి 
వారు గణనీయ సంఖ్యలో కలరు. దేశ పజలందు, 
మాతృభాషలుగ, వివిధ ఆఫ్రికన్‌ భాషలు |ప్రబా 
రమున ఉన్నవి. అయినను 'స్వాహిలి ఆనునది 
అధిక సంఖ్యాకులకు సుపరిచితము. బంటూభాషా 
కుటుంబమునకు చెందిన త భాష అరబ్బీ, ఇంగ్లీషు 
పారసీ, హిందీ, పోర్చుగీజు పదనులను పెక్కిం 
టిని తనలో కలుపుకొని రూపొందినది. స్వాహిలీ 
జాతీయ భాషగను, ఇంగ్రీష ఆధికార వ్యవహార 
భాషగను పరిగణింపబడుచున్నవి. 


దేశ పజలలో దాదాపు 60 లక్షలు సాం| పదా 
యిక వకృతిదెవతారాధనకు అలవడినవారు ; ముఖ్య 
భూభాగమున దాదాపు 20 లక్షల ముసి ములు, తీర 
పాంతమునను, దేశాంతర్భాగ పు పట్టణ పాంతము 
లందును కలరు. క్రైస్తవులును ఆ సంఖ్యలోనే 
ఉన్నారు. దీప పాంతపు [పజలలో దాదాపుగ 
అందరును ముస్టిములే. 

4. నమాబార సొ. : ఈ దేశమునకుచెందిన, 
తంతి, తపాలా సౌక ర్యములును, పెక్కు. విధముల 


182 [పపంచ రాజ్య సర్వ స్యము 


దూర సందేశ సాధనములును, తూర్పు ఆ|ఫికా 
తంతి తపాలా వ్యవస్థచే నిర్వహింపబడుచున్న వి. 
ఈ వ్యవస్థయందు, ఈ దేశముతో పాటుగా కెన్యా, 
ఉగాండాలును సభ్యత్వము కలిగియున్న వి. 
దేశమున తపాలాఫీనుల సంఖ్య 280 (1968). 
డేరా-ఇస్‌-సలామ్‌లో, ఒక రేడియో స్టేషను పని 
చేయుచున్నది. 


ర. యాన సొ.: ముఖ్య భూభాగమున 
40,000 కిమీ. పొడవున రోడ్డు కలపు. ఇందు 
94 400 కిమీ. అన్నిబుతువు లందును పయాణ 
మునకు ఆనుకూలము, ద్వీప పాంతమున 1020 
కిమీ. పొడవున రోడ్డు కలవు. అందు 584 కిమీ. 
ఊ త్తమ శేణికి చెందినవి. అంతర్జాతీయ సాహాయ్య 
ముతో 496 కిమీ. రోడ్డు, జాంబియా దేశమునుండి 
డేరా-ఇస్‌-సలామ్‌కు నిర్మింవబడుచున్నది. దేశపు 
ముఖ్య భూభాగమున, రై లుమార్షపు నిడివి 1887 
కిమీ. డేరా-ఇస్‌-సలామ్‌ను జాంబియాదేశపు రాగి 
గనులతో కలుపు ఒక రైలుమార్గము (1785 కిమీ.) 
చీనాదేశపు సహాయముతో నిర్మింపబడుట 1970లో 
మొదలైనది. డేరా-ఇస్‌-సలామ్‌న అన్నివసతులు 
కలిగిన వెద్ద హార్బరు ఉన్నది. కగేరా, రుఫిజీ 
నదులు నొకాయానమునకు కొంతవరకు ఉపకరించు 
చున్నవి. ఉంత్వారా, టాంగాలలోను హార్చరులు 
ఉన్నవి, ద్వీప [ప్రాంతమున జాంజిబారు రేవు 
లెక్కింపదగినది. 


డేరా- ఇస్‌-సలామునను, జాంజిబారునను అంత 
ర్దాతీయ విమాన్మాశయములు రెండు కలవు; ఇవి 
గాక ముఖ్య భూభాగమున పలురీతుల విమానా 
[శయములు 54 కలవు. 


6, చరిత : పురాతత్వ శా స్ర్రజ్ఞులలో కొందరి 
అభ్మిసాయములను అనుసరించి తొలిమానపుడు. 
ఈ దేశపు ముఖ్య భూభాగముననే రూపుగొనెను. 
కాని ఈ దేశపు |పాచీన చరితను గురించిన వివ 


రములు ఏవియు అంతగ తెలియవచ్చుట లేదు, 
క్రీ. వూ. 7వ శతాబ్దినుండియ అరేబియా ద్వీప 
కల్పపు దక్షిణ భాగపు కొన్ని రాజ్యములు అంత 
టంతట ఈ దేశపు తీరభూమి మైనను, ద్వీప 
[పాంతమునను, అధికారమును క లిగియుండెననియు, 
[పాచీన (గీకు భూగోళ శా స్త్రజ్ఞులకును ఈ (పాం 
తము తెలియననియు, |కీ. శ. 7-10 వ శతాబ్దిలో 
అరబ్బులద్వారా ఇస్టామ్‌, ఇట్‌, కొన్ని పాంతము 
లందు, నెలకొనగలిగెననియు మాతము తెలియ 
వచ్చుచున్నది. ఆ కాలమున భారతదేశపు వశ్సిమ 
తీర మునుండి కొన్ని జాతుల వారు, ద్వీష్మపాంత 
మునకు వచ్చిరనియును సాం పదాయిక కథనము 
కలదు; కీ. శ 1495లో పోర్చుగీజు వాదికి ఈ 
పాంతముతో పరిచయము కలిగినది. అంతట ఈ 
(ప్రాంతపు పాలకులలో కొందరు పోర్చుగీజువారికి 
మి|తులుగను. కొంతకాలము సామంతులుగను, 
వ్యవహరించి మనగలిగిరి. 1698 లో పోర్చుగీజుల 
ఆధివత్యమును అంతమొందించి, అరేబియా ద్వీప 
కల్పమునందలి ఓమన్‌ రాజ్యపు పాలకుడు, ఈ 
[పాంతమును అంతటిని వళపరచుకొనెను. ఈ 
దేశపు పాలకులతో ఒకడు, అల్‌ బూ సయ్యద్‌ 
అనువాడు, జాంబిబారునే తన రాజధానిగ చేసికొని 
(18:2), ఈ |పాంతమున సువ్యపస్థిత పాలనను 
ఎర్పరచెను. జాంబీబారున తొలుతగ లవంగ౫ముల 
పంటను అతడే [పవెపెట్టైను. అతని తరువాతి 
కాలమున పాలకుల బలహీనతవలన [కమముగ 
ముఖ్య భూభాగమున (తీర పాంతమునందు ఓక 
చీలిక తప్ప తక్కినద) అంతయు జర్మనులకు 
లభించినది. 1886_1890-లో ఈ చీలికను గూడ 
జర్మనీ కొనుగోలు చేసెను. ఆనాడు ఈ ముఖ్య 
భూభాగము టాంగన్యికా అనబడెడిది. ఈ భాగముతో 
కూడ, (పక్కనున్న రువండా, బురుండీలును, 
జర్మనుల అధినముననే ఉండెను, 1890 లో 
జాంజిబారు పాలకుని అభ్యర్థనను అనునరించి, ఆ 


టాంజానీయా 188 


ద్వీప పాంతమును (బిటిష్‌[ పభుత్వము తమ రక్షిత 
రాజ్యముగ [గహించినది, 


పథమ | పపంచ యుద్ధానంతరమున జర్మనుల 
నుండి, టాంగన్యికాను, మాండేటరీ [పాంతముగ 
[బిటన్‌ స్వీకరించినది. ద్వితీయ [పపంచ యుద్దా 
నంతరముననుండి అచటి |పజలకు, (క్రమముగ 
పరిపాలన యందు, భాగస్వామ్యమును కల్పించి, 
కడకు జ్యూలియస్‌ న్యెరేరే అనువాని నాయకత్వ 
మున సాగిన జాతీయోద్యమమునకును, ఐక్య 
రాజ్యసమితి అభ్మిపాయమునకును తలయొగ్గి 
డిశంబరు 9, 1961 వ టాంగన్యికాకు |బిటిష్‌ 
[ప్రభుత్వము స్వాతం త్యమును కల్పించినది. జాంటీ 
బారు ద్వీష్మపాంతమును, [కమగతిలో, డీశంబరు 
10, 1968 న స్వాతం త్యమును ఆర్థించినది, ఆ 
మరుసటి సంవత్సరమున నుల్తానును పదవి భమ్టుని 
జేసి, ద్వీష్మపాంతపు (పజా[పభుత్యము తమ 
[పాంతమును టాంగన్యికాతో సంలీనము చేయగ, 
తత్సలితముగ, టాంగన్యికా-జూంజిబారు సంయుక్త 
గ ణరాజ్యము రూ పొందినది (ఎ పిల్‌ 26, 1964), 
ఆ సంవత్సరపు అక్టోబరులో, ఆ వేరు టాంజా 
నియాగా మార్పుచేయబడినది, 


7. పరిపాలన: దేశమున ఏకపక్ష పరిపాలన 
గలిగిన, గణరాజ్య (పభుత్వ విధానము అమలున 
ఉన్నది. టాంగన్యికాలో ఆ|ఫీకన్‌ నేషనల్‌ యూని 
యన్‌ పార్ట్‌, ద్వీప [పాంతమున ఆఫో షిరాబి 
పార్టీ పనిచేయుచున్న వి. దేశమున వయోజనులకు 
అందరికి వోటుహక్కు. కలదు. జాతీయ శాసన 
సభకును, అధ్యక్ష పదవికిని ఎన్నికలు ఏక 
కాలమున జరుగుచున్నవి సాధారణముగ ఎన్ని 
కలు అయిదేండ్లకు ఒక పర్యాయము జరుగును, 
జాతీయ శాసనసభయందు ఎన్నుకొనబడిన సభ్యులు 
107, అధ్యక్షుడు నియమించిన వారు 62 మంది, 
పాంతీయ కమీషనరులు 20 మంది సభ్యత్వము 


కలిగియున్నారు. జాంజిబారు దేశవు [పాంతీయా 
ధ్యకుడు, దేశపు ఉపాధ్యక్షులలో ఒకడుగ 
ఉండును. రెండవ ఊఉపాధ్యత్షుని శాసననభలోని 
ఎన్నిక సభ్యులు ఎన్నుకొనెదరు. జాతీయ శాసన 
సభకే శాసన నిర్మాణాధికారము కలదు. శాసనసభ 
సాధారణ పాబిల్యముతో ఆమోదించిన తీర్మాన 
మును, ఆధ్యకుడు ఆమోదించనిచో, దానిని 
మూడింట రెండు వంతుల [వాబల్యముతో శాసన 
సభ తిరిగి ఆమోదించినపుడు అది చట్టమగుటకు 
ఆధ్యత్షుడు విధిగ ఆమోదింపవలెను; లేదా శాసన 
సభను రద్దుచేసి, ఆధ్యక్ష వదవికిని, ₹-సనసభకును 
తిరిగి ఎన్నికలను జరుపవలెను. బిటిష్‌ న్యాయ 
విధానమును, దేశీయ సాంపదాయిక విధానమును 
సంయు క్రముగ అనుసరించుచు, హైకోర్టు ఆధ్వ 
ర్యవమున, న్యాయపరిపాలన 900 స్థానిక న్యాయ 
స్థానముల ద్యారా నిర్యహింపబడుచున్న ది. 


8. దేశరక్షణ ' 4 పదాతిదళములును, వాయు 
సేనయు కలవు. [ప్రస్తుతమున బీనాతో కుదిరిన 
ఓక ఒడంబడికను అనుసరించి, దేశీయ వై మానిక 
యోధులు చీనాలోని పీకింగునగరమున శిక్షణను 
పొందుచున్నారు. 


9. అంతర్జాతీయ నం. :;: 1961 మొదలగు 
ఐరాన యందును, తదనుబంధ (పత్యేక సంస్థ 
లందును, కామన్‌వెలునందును, అవికా ఐక్యతా 
సంఘమునను, తూర్పు ఆఫ్రికా ఉమ్మడి సంసేవా 
వ్యవస్థ యందును, ఈ దేశము సభ్యత్వము కలిగి 
యున్నది, 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
చాలవరకు వ్యవసాయమువై అధారపడి ఉన్నది. 
వ్యావసాయిక ఉత్పత్తులందు 'నిసల్‌' అనబడు ఒక 
విధ పునార అత్యంత [ప్రముఖము, [ప్రపంచమున 
అవసరమగు ఈ నారలో 40% ఈ దేశమువలననే 
లభ్యమగుచున్నది, తక్తి_న వ్యావసాయికోత్పత్తు 


184 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


అలో చక్కెర, పత్తి, కాఫీ పేర్దానదగినవి. ద్వీప 
[పాంతమున, అందును పెంబాలో, లవంగపుపంట 
అత్యభికము; దేశమున వశుసంపద దేశావసర 
ములకు తగినంతగ కలదు. మత్స్య పరిక్రమ 
టాంగన్యికా సరస్సు (ప్రాంతమున విరివిగ సాగు 
చున్నది. దేశమున శీ భాగమును ఆక్రమించిన 
అటవీ |పాంతమున దేశావసరములకు తగినంత 
కలప దొరకుచున్నది. ఖనిజోత్పత్తులలో, ముఖ్య 
మైనవి వృజములు; తరువాత లెక్కకు వచ్చునది 
బంగారము. అభకము, వెండి, బొగు మొదలగు 
నవి కొలది మొ త్రములలో మాత మే లభించు 
చున్నవి. ఎగుమతుల విలువలో కాఫీ, (పత్రి, 
వ్మ[జములు, నిసల్‌, లవంగములు (కమ్మపాముఖ్య 
మును కలిగియున్నవి. దేశమున విద్యుదుత్ప తి 
సామర్థ్యము 71, 600 కివా. (1967). దేశపు 
ఎగుమతుల విలువ 179.24 కోట్ట టాం. షి.; 
దిగుమతుల విలువ 170.98 కోట్ల టాం, షి. 
(1969). దేశపు బడ్జెటరీ వ్యయము 148.5 కోట్ల 
టాం. షి. (1969-70). 


11. సాంఘిక రంగము: అంతర్జాతీయ 
కార్మిక వ్యవస్థా సం| పదాయములకు అనుగుణ 
ములగు కార్మిక శాసనములు దేశమున అమలున 
ఉన్న వి. దేశమున పట్టణ ములంద సయితము తగి 
నంత గృహవసతి లేదు ఆ వసతిని అభివృద్ధి 
చెయటకై ప్రభుత్వము (పణాళికాబద్ధముగ కృషి 


చేయుచున్నది. 9,02,609 మంది విద్యార్ధులు 
[పయిమరి పాథశాలలలోను, కి2ి, 608 మంది 
సెకండరీ పాఠకాలలోను కలరు; డేరా ఇస్‌ సలామ్‌ 
లోని యూనివర్సిటీ కళాశాలలో 2,028 మంది 
విద్యార్థులు కలరు; దాదాపు 1500 మంది విదేశ 
ములలో ఉన్నతవిద్య పరించుచున్నారు (1971). 
డేరా ఇస్‌ సలామ్‌లో, జాతీయ మ్యూజియమును, 
అచటకు టాంగాలోను పెద్ద (గంథాలయములును 
ఉన్నవి. ముఖ్యనగరమునుండి రెండు దినప తికలు 
ఇంగ్లీషనను, రెండు స్వాహీలీలోను వెలువడు 
చున్నవి. జాంజిబారులో, శాంజిబారీ ఆర్‌ కివ్స్‌న 
ఓక మ్యూజియమును, ఒర (గంథాలయమును 
కలవు. స్వాపాలీలో ఒకటియు, ఇంగ్రీషన 
వేరొకటియు దినపష్మతికలు శాంజిబారున |పక టింప 
బడుచున్న వి. దేశమున 22,117 శ య్యాసంఖ్య 
కల వివిధరీతుల వె ద్యశాలలు 1,899 ఉన్నవి. 
వై ద్యసంఖ్య 895 (1969). ఐ.రా.స. సహాయ 
ముతో మలేరియా మొదలగు రోగముల నిరోధ 
మునకై దేశమున కృషి సాగుచున్నది. 

12. యాతా స్మ పకృతి సిద్ధములగు 
విశాల సరస్సులును అత్యున్నత ములగు క్రిలిమాంజరో, 
మేరు శిఖరములును, సెరెంగితి జాతీయ వనమును 
విదేశీయ యాత్రికులను ఆకర్షించుచున్నవి, వేటకు, 
చేపలు పట్టుటకు, నౌకావిహారములకు, పర్వతా 
రోహణకు తగు సౌకర్యములును, నివాసవసతులును 
[పభుత్వముచెత ఏర్పాటు చేయబడినవి. 


అలాయిగాయయట్టైంననటటనును 


24. టునీసియా 


(టూనీషియా) 


ముఖ్యనగరము : టునిస్‌; జెండా : ఎర్రని 
భూమిక వె మధ్యనున్న తెల్లని వృ త్తమున ఎరుపు 
రంగున చిితింపబడిన నెలవంకయు, అయిదు కోణ 


ముల నక్షతమును కలది; నాణెము: టునీసి 
యన్‌ దినార్‌; 1 టు. దీనార్‌ ఆరు. 14.2క్‌; 
కొలతూశ ములు : మెటిక్‌ విధానపువి; కాలగణన : 


టునీసీయో 185 


సొ, 1 గం. =ధారతదేశమున సా. 5 గం. 
80 నిమిషములు. 

1. ఉనికి మొ.: ఆ|ఫకా ఖండపు ఊఉ త్తర 
తీరమున 7°88'_ 11°88" తూ. తులారేఖలకును, 
29°52'.87°21' ఊఉ. అఆ. రేఖలకును మధ్యన 


1 మేలు ఈ 1809 8 టు 


“1మ 17 30 1040 $0 4070 
Gah ht కక సర జ 


పటము ; 24, 


వి స్తరించియున్న ఈ దేశమునకు ఉత్తరమునను, 
తూర్పునను, మధ్యధరా సము[దము; దక్షిణమున 





లిబియా; పశ్చిమమున ఆల్‌ -జీరియా సరిహద్దులలో 
ఉన్నవి. దేశ వైశాల్యము 1,64,150 చ. కిమీ. 
అట్లాస్‌ పర్వత । శేణి తూర్పు పడమరలకు వ్యాపించి 
దేశమును రెండు (పత్యేక భాగములుగ విభజించు 
చున్నది; అందు ఉత్తర భాగము జలాధారములు 
గల భూమి; దక్షిణ భాగము దాదాపుగ ఎడారి, 
ఉత్తర భాగమున మజర్దానది ప్రవహించి మధ్యధరా 
సము[దమున చెరుచున్నది. ఆ భాగపు వాయవ్య 
పాంతము వి సృృతాటవులకును, మధ్య పాంతము 
సారవంతములగు _ గరికపట్టులకును ఈశాన్య 
[పాంతము ఫలవృక్ష వనములకును పేరొందినవి. 
దశ్నిణ భాగమున మధ్య[పాంతమున ఒక పీఠ 
భూమియు దక్షిణపు కొనన ఎడారి భూమియు 
కలవు; ఈ ఎడారి [కమ[క్రమముగ సహారా ఎడా 
రిలో అంతర్భాగమగుచున్నది. ఈ [పాంతమున 
ఆచ్చటచ్చట ఖర్జూర పృక్షములచే పరివృతములగు 
ఊటనీటి బుగ్గలును, ఉప్పునీటి మడుగులును కన్న 
ట్లును. ఉతర భాగమునందలి మెజెర్దా పర్వతము 
లును, దక్షిణ భాగమునందలి తిబెస్సా పర్వతము 
లును పేర్కొనదగిన కొండల వరసలు. 


శి. శీతోష్టన్టితి మొ.: ఉత్తర భాగమున 
తీరము వెంబడిన శీతోష్ణస్థితి చాలవరకు సౌమ్య 
ముగ ఉండును; దక్షిణ భాగమున ఎండ లెక్కు.వ, 
ఉత్తర భాగమున పర్వత (ప్రాంతమున సాలుసరి 
వర్షపాతము 150 సెం. మీ; తక్కిన [పాంతమున 
ఆది 40 సెం. మీ. నుండి 100 సెం. మీ. 
వరకు మారుచుండును, దక్షిణ భాగమున ఏ 
[పాంతమునను సాలుసరి వర్షపాతము 20 
సెం మీ.ను మించదు; సాధారణముగ |దిమ్మరి 
జాతుల (పజలు మాత్రమే ఇచ్చట నివసించు 
చున్నారు. ఊటనీటి పట్టు లను ఆశ్రయించి అచటచట 


వ్యవసాయము జరుగుచున్నది. ఉత్తర భాగమున 
అడవులలో  ఓకు చెట్టు మొదలగు పెద్దజుతి 
వృక్షములును, అడవిపంది, నక్క. మొదలగు 


186 [ప్రపంచ రొజ్య సర్వస్వము 


వన్యజంతువులును కన్పట్టును. దక్షిణపు ఎడారిలో 
పలురక ముల తేళ్లు కననగుచున్న వి. 


తీ. జననంఖ్య మొ.: 1966 సం. లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 45, కలి, 851; జన 
సాందత చ. కిమీ. కు 28. దేశపు నగరములలో 
టునిస్‌ (జనసంఖ్య 7,89,787), స్పొక్స్‌ 
(100,000), సూసా (90,000), విజెరా 
(70,000), కైర్యాన్‌ (50,000) లెక్కింపదగినవి. 
దేశపు |వజానీకముగ అరబ్బీ, బర్చర, తురీ_ 
[ప్రజల సంతతివారు. కననగుదురు. మొత్రపు 
(ప్రజలలో దాదాపు 80,000 యూదులును. 89.000 
యూరపీయులను కలరని అంచనా. దేశ పజలలో 
అత్యధిక సంఖ్యాకుల మాతృభాష అరబ్బీ; 
అత్యల్పసంఖ్యాకులలో బర్బుర భాష వ్యా ప్రియందు 


ఉన్నది. అరబ్బీయే అధికార భాషయైనను 
|ఫెంచియ పరిపాలనా _ విషయములందును, 


వ్యాపార సంస్థలందును విరివిగ వాడబడుచున్న ది. 


దాదాపుగ దేశీయ [పజలందరును సున్నీ 
సం పదాయపు ముస్టిములు, ఇస్టామును జాతీయ 
మతముగ [ప్రభుత్వము లెక్కి ంచిసను, మతేతరుల 
యెడ సహనభావము దేశమున విరివిగ కననగును, 
యూరపీయసంతతివారు అందరును క్రైస్తవులు. 


4. సమాచార సా.: _పభుత్వాధినమున, 
సువ్యవస్థితముగ పనిచేయు తంతి తపాలా వ్యవస్థ 
కలదు. దేశమున శి81 తపాలాఫీసులు కలవు 
(1966); 'చెలిఫోనుల సంఖ్య 76,870 (19/1). 
ఫ్రాన్సుతో ఈ దేశమునకు కేబుల్‌ సంబంధము 
కలదు. టునిస్‌ నగరములోని రేడియో కేందమున 
(ఇంచి, అరబ్బీ, ఇంగ్లీష్‌, జర్మన్‌, ఇటాలియన్‌ 
భాషలలో |పసారములు నిర్వహింపబడుచున్న వి. 
1966లో ెలివిజన్‌ సౌకర్యము కొన్ని 
[పాంతములకు తొలుతగ కల్పింపబడి, 1972 లో 
ఆ వనతి దేశమునకు అంతటికిని కల్పింపబడినది. 


ర. యానసొ.: దేశమున మొత్తపు రోడ్డ 
నిడివి 18,267 కిమీ, దీనిలో 10,848 కిమీ. 
(పధానమార్గముల తరగతికి చెందినది; 5,608 కిమీ, 
మధ్య తరగతికి చెందినది (1971). రైలుమార్గపు 
మొత్తపు నిడివి 2,805 కిమీ. (1969). ఈ 
లుమార్లము అంతయు తీరమునకు సమానాంత 
రముగ హోవుచు ఖనిజ ప్రాంతములకును, 
వ్యావసాయిక కేం దములకును, ఉపకరించు రీతిగ 
ఉన్నది. 


J 


pc 


దేశపు రేవులలో అతీ| పముఖమెనది టునిస్‌; 
ఇచ్చట ఆధునిక పరికర సమన్వితమగు మంచి 
హార్చరు ఉన్నది. దాని తరువాత రవునగరములుగ 
లెక్కకు వచ్చునని విజెరా; సూసా, సాక్స్‌; 
ఇందు కడపటిది ఫాస్పేటుల ఎగుమతికి ఎక్కువగ 
ఉపకరించుచున్నది. దేశపు వ ర్తకనాకాదళము 
టునిస్‌ నుండి, (ఫాన్సులోని 17 రేవునగరములకు 
రవాణా సౌకర్యములను కల్పించుచున్న ది, 

టునిస్‌ నగరమునకు దాపున ఉన్న ఎల్‌ 
అయోవినా విమావా[శ్రయము నుండి, పెక్కు. 
అంతర్జాతీయ విమానయాన సంస్థలు మొరాకో, 
ఆల్‌ నీరియా, యూరపులకు [ప్రయాణ సౌకర్యమును 
కల్లించుచున్న వి; దేశాంతర్గత నగతముల మధ్యను 
విమానయాన సౌకర్యము కలదు. అందుకు తగి 
నటుల |పముఖ నగరములందు మధ్యతరగతి 
విమానా్శాశయములు ఏర్పడి ఉన్నవి. 

6. చరిత : [పాచీనమగు చారితకసంప త్తి 
కలిగిన దేశములలో రిక టిగొ ఈ దేశము 
సేరొందినది. కీ. పూ. 193వ శతాబ్దమున ఫినిషి 
యనులను [పాచీనజాతి ఇట నెలవును కల్పించుకొని 
కార్రజ్‌ అను |పముఖనగరమును నిర్మించి, వర్తక 
వ్యాపారములు ఆలంబనముగ ఒక సామాజ్యమును 
స్థాపించి, వర్ధిల్లి కడకు |క్రీ. పూ. 146 లో రోమనుల 
దాటికి నిలువజాలక, అంతరించినది. అంతట రోమన్‌ 
సా్యమాజ్యమున ఈ [పాంతము ఆంతర్భాగ మై, 


టునీసీయా 187 


ర సా[మాజ్యము అంతరించుటతో ఆరాజకము 
పాలై విదేశీయ సాహసికుల దండయా తలకు 
పలుమార్జు లోనయ్యెను. [క్రీ శ. 7వ శతాబ్దమున 
ఆరబ్బీ సేవావాహినులు తక్కిన ఉత్తర ఆఫికా 
దేశములతోపాటుగ ఈ దేశమును లోగొని, తమ 
మత, భాషా, సంసృతులను ఎల్లెడల వ్యాపింపజైసి, 
పూర్ణ సంస్కృతుల అవశేషములను అంతరింప 
జేయుటవలన, ఈ దేశచర్మితలో ఒక నూతనా 
ధ్యాయము మొదలయ్యెను. తొలుత ఇది బాగ్గాదు 
కలీఫాల రాజ్య మున ఉన్నను, కాల|క నుమున 
అగ్లేజ్‌ వంశీయుల ఆధ్వర్యమున స్వతంత్ర 
మయ్యెను (క్రీ. శ. 800), ఆ తరువాత హఫ్సీ 
అను వేరొక రాజవంశము అధికారమును |గహించి 
(1886) కొంతకాలము పాలించినది. 1574 లో 
ఈ దేశము తుర్కీ స్నామాజ్యమున అంతర్భాగ 
మైనది. 1705 నాటికి ఆ సామాజ్యపు |వతి'ధి 
స్వతంతుడై ఒక రాజవంశ మును స్థాపించెను, 


19 వ శతాబ్దమున పొలకుల ఆస మర్థతవలన 
(ప్రభుత్వము విదేశీయులకు - అందును ఎక్కు_వగ 
(ఫెంచివారికి - బుణపడగ, |ఫెంచి [ప్రభుత్వము 
దేశపు రాజును ఒప్పించి, దేశమును తన రక్షణ 
లోనికి తీసికొని, పాలకుని ఆధికారము కట్టుదిట్టముగ 
దేశమున వ్యాపింపజేసినది. కాని [పజలలో (ఫెంచి 
సర్వాధిపత్య మునెడల నిరసన ఎక్కువై పలు 
రాజకీయ పక్షములు స్వాతం[త్యమునకై ఆందోళన 
చేసినవి వాటిలో, హబీబ్‌ బోర్లుబా నాయక త్యమున 
పనిచేసిన నియోదస్తూర్‌ పక్షము |ప్రముఖము. కడకు 
జాతీయవాదులతో జరిపిన సం ప తింపుల 
ఫలితముగ, దేశమునందలి బిజెర్తా రేవును మాత్రము 
తన అధికారమున కొంతకాలము ఊఉంచుకొను 
షరతుపై, తక్కిన దెశమునకు సుతం త తను 
కల్పించుటకు [ఫెంచి ప్రభుత్వము ఆంగీకరించినది 
(మార్చి 20, 1956). 1957 లో ఎన్నుకొనబడిన 
రాజ్యాంగ పరిషత్తు దేశపాలకుని వదవినుండి 


తొలగించి, దెశమున గణరాజ్య[పభుత్వ విధానమును 
నెలకొల్పినది. తరువాత  _పజాపభుత్వపు 
ఆందోళనకు లొంగి (ఫెంచి |పభుత్యము బిజెర్తా 
రేవుపై తన అధికారమును వదలుకొని ఆ రేవును 
దేశ వభుత్యమునకు అప్ప జెప్పినది (జూన్‌ విం, 
1962). 


7. పరిపాలన: 1959 లో ఆమోదింపబడిన 
రాజ్యాంగ విధానమును అనుసరించి దేశమున 
గణరాజ్య [పభుత్వ విధానము అమలునందున్నది. 
20 ఎండ్ల వయసునకు తగ్గని పతి పౌరునికి వోటు 
హక్కుకలదు. అయిదెండ్రకు ఓకసారి జాతీయ 
శాసనసభకును. అధ్యక్షపదవికిని ఒకసారిగ 
ఎన్నికలు జరుగును. శాసనసభయందలి సభ్య 
సంఖ్య 90. శాసన నిర్మాణాధికారము శాసనసభ 
యందు న్యస్త ము. శాసనసభచేయు తీర్మా నములను 
అధ్యక్షుడు వీటో చేయవచ్చును; కాని మూడింట 
రండు వంతుల [పాబల్యముతో ఆ తీర్మానమును 
జాతీయ శాసననభ తిరిగి ఆమోదించినయెడల అది 
విధిగ చట్టము కాగలదు. 1959 మొదలగు జరిగిన 
నాలుగు ఎన్నికలలోను హబీబ్‌ బోర్గుణాయె 
ఆధ్యక్షుడుగ ఎన్నిక య్యెను, కార్యనిర్యహణాధి 
కారము అధ్యక్షు నియందు ఉన్నది. అతడు 
నియమించిన మంత్రివర్గము అతనికి పరిపాలనలో 
సాయవడుచున్నది. 


దేశమున 138 రాష్ట్ర ములు కలవు. అధ్యక్షుడు 
నియమించు పాలకుడు, తాను నియమించుకొనిన 
సం|పతింపుతో రాష్ట్ర మున 
పాలనను నిర్వహించును. 


సలహా సంఘపు 


న్యాయశాఖకు స్యతంత (ప్రతిపత్తి కలదు. 
సు[పెమ్‌ కోర్టు ఆధిపత్యమున్క దిగువ కోర్టులు 
పనిచేయుచున్నవి. మతముతో నిమి త్తములేని 
రీతిగ పౌర, దండ, న్యాయ సంహితలు రూ పొందింప 
బడినవి, 


188 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


దేశమున ప్రస్తుతము ఒకే ఒక రాజకీయ 
పక్షను - పూర్వపు నియో దస్తూర్‌ పార్టి - పని 
చేయచున్నది. ఇది ఇపుడు దస్తూర్‌ సోవలిష్టు 
పార్టీ అని పిలువబడుచున్నది. _ దేశాధ్యక్షుడగు 
బోర్లుబాయే ఈ రాజకీయపక్షపు అధినేత, 


8. దేశరక్షణ: 20,000 సెనికులుగల 
పదాతి సేనయు, 2,000 నావికయోధులుకల నావిక 
సేనయ, 2,000 మంది పనిచేయ వాయుసేనయు 
ఉన్న వి. సైనికులు ఫాన్సునందలి రికణశాలలందు 
శిక్షణను పొందుచున్నారు. 


9. అంతర్జాతీయ సం.: 1956 మొదలుగ 
ఐ. రా. స. యందును తదనుబంధ (పత్యేక సంస్థ 
లందును ఈ దేశము సభ్యత్వము వహించియున్న ది. 
అరబ్‌రాజ్యముల సంఘమున ఈ దేశమునకు 
సభ్యత్వము కలదు; కాని, ఆధి పాయభేదములవలన, 
అంతటంతట అందుండి వై దాలగుచున్న ది. ఆఫికా 
ఐక్యతా సంఘమునను, ఈ దేశము సభ్యత్వము 
కలిగి ఉన్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవసాయము పె ఆధారపడి ఉన్నదని చెప్ప 
వచ్చును. దేశమునందలి వ్యవసాయోత్ప త్తిలో 
అత్యధిక భాగము ఆట్టాస్‌ పర్వత శేణికి ఉత్తర 
ముననే జరుగుచున్నది. దక్షిణ భాగపు పీఠభూమి 
యందును, ఎడారియందును, వీలైన చోటులలో 
బార్లీ మాత్రము విరివిగ పండింపబడుచున్నది. 
ఉత్తర భాగవు వ్యవసాయోత్పత్తులలో గోధుమ. 
ఆలివ్‌ పండ్లు, తదితర ఫలజాతులు ముఖ్యములు. 
(దాక్షసారాయము ఇట విరివిగ తయారగుచున్నది. 
1968 మొదలుగ చక్కె_రదుంప (బీటుదుంప) యు 
ఉత్ప త్తియగుచున్నది. దేశపు ఎగుమతులలో ఈ 
వ్యవసాయోత్సత్తులే పముఖములు. పశుపోషణయు, 
మత్స్యపరి|శమయు వెలకొలది (పజలకు జివ 
నాధారములుగ ఉన్నవి. దేశమున లిక లక్షల 


ఎకరముల ఆటవీభూమి కలదు. ఓకు కొయ్యనుండీ 
తయాఠగు బిరడాలు విదేశములకు ఎగుమతియగు 
చున్నవి, 

ఖనిజములలో ముఖ్యముగ పేర్కొన దగినది 
దక్షిణ [పాంతమున లభించు ఫాస్పేటు; ఉత్తర 
పాంతమున ఉ తమమగు ఇసుప ఖనిజము లభించు 
చున్నది. సీసము తుత్తునాగము లభించుచున్నను, 
వాని ఉత్పత్తి చాల తక్కువ. ప్కెటోలుగాని, 
రాక్షసిబొగ్గుగాని దెశమున ఖనిజరూపమున లభ్యము 
గాక పోవుటవలన పెద్ద పరి శ్రమలను స్థావించుటకు 
అవకాశము లేకున్నది. సూపర్‌ ఫాస్పేటును 
సిమెంటును, వ్యావసాయిక వస్తువులను ఆ|శయించి 
కొన్ని చిన్న పరిశ్రమలు దేశమున కలవు. వీని 
యందలి కార్మిక సంఖ్య 64,000 (1968). 
దేశమున విద్యుదుత్పత్తి 79 86 కోట్ల కివా. దేశపు 
ఎగుమతుల విలువ 150.8 కోట్ల దీనార్హు; దిగు 
మతుల విలువ  ఐివివి.ి కోట్ల దీ. (19071). 
(ప్రభుత్వపు బడ్జెటరీవ్యయము 154 కోట్ట స (1971). 

11. సాంఘిక రంగము : దేశమున సువ్య 
వస్థిత రీతిలో, _ఫెంచి వలస _పభుత్వపు కాలము 
నుండియు విద్యావాప్తిక్రై కృషి జరుగుచున్నది. 
దేశము స్యతం తమైన తరువాత ఇస్టామిక మత 
పాఠశాలల (పత్యేక _పతిపత్తి రద్దుచేయబడినది. 
దేశమునందలి బాలబాలికలలో దాదాపు 60% విద్యా 
శిక్షణను పొందుచున్నారు. ఈ శాతము [కమళః 
అభివృద్ధియగుచున్నది. పయిమరీ పాఠశాలలలో 
9,64,206 మందియు, ఉన్నత, సాంకేతిక, వృత్తి 
విద్యా పాఠశాలలలో 1,88,928 మందియు 
విద్యార్థులు కలరు; టునిస్‌ నగరమునందలి విశ్య 
విద్యాలయమున విద్యార్థి సంఖ్య 14,050 
(1970-71). |పయిమరీ పాఠశాలలలో మొదటి 
రెండు సంవత్సరములలో అరబ్బీయే బోధన 
భాషగ ఉన్నను, అటనుండి కమళః _వెంచికే 
(ప్రాముఖ్యము కల్పింపబడి, ఉన్నత విద్య _ఫెంచి 


లోనే బోధింపబడుచున్నది. దాదాపుగ 8,000 
మంది (పతి సంవత్సరమున ఉన్నత విద్యాభ్యాస 
మునకై విదెశములకు పోవుచున్నారు. 

టునిస్‌నగనరమున అత్యుత్తమ స్థాయికి చెందిన 
ఒక గంథాలయమును మ్యూజియమును ఉన్నవి. 
అరబ్బీ మొదలగు (పాచ్యభాషలకు చెందిన ఆపు 
రూపపు [వాత [ప్రతులు ఆ [(గంథాలయమున 
సేకరింపబడినవి. టునిస్‌లోని మ్యూజియమునను, 
సూసాలోని వేరొక మ్యూజియమునను పాచీన 
చారి తకావశేషములు కాననగును. టునిస్‌ నగరము 
నుండి రెండు దినప,త్రికలు అరబ్బీలోను, రెండు 
| ఫెంచిలోను వెలువడుచున్నవి. 12,654 శయ్యలు 
కల 89 ఆసుపతులు కలను; వై ద్యసంఖ్య 864 
(వీరిలో 490 మంది విదేశీయులు). 


12. యాతా సొ. : దేశపు పరిశమలలో 
“'య్మాతిక' పరిశ్రమను ముఖ్యమైన దానినిగ 
పేర్కొనవచ్చును. ఫిసీషియను, రోమన్‌ నాగరి 
కతలకు ఆటపట్టులై వర్ధిల్లిన నగరముల శిథిలావ 
శేషములను, అరబ్బీ నగరములను దర్శించుటక్తై 


ams TR 


189 


పలువురు విదేశీయ యాత్రికులు దేశమును దర్శించు 
చుందురు యూరపులోని కమ్యూనిసైతర 
రాజ్యముల పౌరులును, యు, సై ఫౌరులును వీసా 
లతో నిమిత్తము లేకుండ పాస్‌పోర్టులతో దేశమును 
దర్శించవచ్చును కాని ఆ యా దేశముల ప్రాముఖ్య 
మును అనుసరించి, వారు దేశమున ఉండదగు 
కాలము నెలనుండి నాలుగు నెలల వరకు మారు 
చున్నది. పై దేశములుగాక తక్కి-నవాని పౌరులు 
ప్యాస్‌పోర్టులను, వీసాలను తప్పక కలిగియుండ 
వలెను. య్యాతికులకు సహాయము చేయుటకై ఒక 
(పప్రభుత్వసంస్థ కృషి చేయుచున్న చి. వారి సౌకర్య 
మునక్షై 178 హోటళ్లు స్థాపింపబడినవి. 1971 లో 
6,08,200 మంది విదేశ యా,తికులు దేశమును 
దర్శించి, దేశమున 5.4 కోట్ట దీనార్హను వెచ్చించిరి. 


18. (పనిద్ధ పౌరులు : 1. పాచీన కా_ర్రేజి 
లప్‌ సా మాజ్యపు సేనానియగు హన్నీ బల్‌ 
(కి.పూ. 247-188), రోమన్‌ సేనలను పలుమారులు 
పరాజితములుగచేసి కడకు కీ. పూ. 202 లో 
వానిచే ఓడింపబడి మరణించెను. 


నిర టోగో 


ముఖ్యనగరము : లోమీ; జెండా: ఆకు 
పసిమి, పసుపుచారలు ఒకదాని తరువాత వేరొకటి 
అడ్డముగ అమరిన ఆయిదు చారలలో వాయవ్య 
భాగమున దండమును ఆనుకొనిన అఆరుణవర్ణపు 
చతుర్మసమున ఇమిడిన, పంచకోణముల శ్వేత 
నక్ష[తము కలది; జాతీయ గీతము : చెరేడి నోస్‌ 
ఏయూ (మముగన్న వారి భూమి...); నాకెము ; 
(ఫ్రాంక్‌ (సి. ఎఫ్‌. ఏ), వినిమయపు విలువ అనిళ్ళి 
తము, సాధారణముగ 100 వాంక్‌లు ఇరు. 2.60; 
కొలతూకములు : మెటిక్‌ మానపువి; కొల 


గణన : సా. 1! గం. = భారతదేశ మున సా.5 గం. 
వ0 ని, 

1. ఉనికి మొ.: ఆఫ్రికా ఖండపు పశ్చిమ 
తీరమున 6ఈ10"”-1195" ఉ&. అవాంశ రేఖల 
మధ్యను, 1°47" తూ _ 0౧25. ప తులాంశ 
రేఖల మధ్యను నెలకొనియున్న ఈ దేశమునకు 
ఉత్తరమున అప్పర్‌ వోల్దా, తూర్పున దహోమీ, 
దక్షిణమున గినీ సింధుశాఖ, పశ్చిమమున మానా 
దేశము సరి హద్దులందున్న వి, దేశపు ఉత్తర = 
దక్షిణముల నిడివి 540 కిమీ; దేశ వైశాల్యము 


140 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


దాదాపు 56,000 చ. కిమీ, దేశమున అటకోరా 
పర్వత శేణి అడ్డుగ పయనించుచున్న ది. దీని సరా 
సరి ఎత్తు 700 మీ; దేశమున [ప్రవహించు వోల్దా 
నది, కొంతవరకు ఘానా, టోగోలమధ్య నరిహద్దుగ 
ఏర్పడియున్నది. వేరొక ముఖ్యమైన నది ఓటి. 
ఇది ఉత్తర దేశమున (ప్రవహించి కడకు వోల్టాలో 


fy న్‌ 
మనీ 
స మం 
తీ 


శ 
Hae ee 
ETT ae 
థి 


పటము 12. 
కలియచున్నది. క2 కిమీ, పొడవుగల తీరరేఖ 
పొడవున ఇనుక [పదెశములును, అందు కొబ్బరి 
చెట్లు విరివిగను కన్పట్టును. 





ఖీ. శీతోష్ణస్థితి మొ.: ఈ దేశమున ఉష్ణ 
ండలపు ఏతోష్టస్థితి కననగును. కాని వర్షపాతము 
పరిసర దేశములందుకన్న చాల తక్కువ. పశ్చిమ, 
నైర్భతి,  [పాంతములందును మధ్యదేశమునను 
తక్కిన [పాంతములందుకన్న వర్షపాతము ఎక్టువ, 
ఉత్తరమున సాలీనా సరాసరి వర్షపాతము 100 
"నెం. మీ; దక్షిణమున 175 సెం. మీ. 


ల 


| 


తీ. జనసంఖ్య మొ.: 1970 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 19,55,916. జన 
సాందత చ. కిమీ. కు 99, ఉ త్రరమున కన్నను 
దశిణ పాంతమున జనసాం|దత ఎక్కువ. ముఖ్య 
నగరమగు లోమీ నగరపు జనసంఖ్య 1,894,800. 
[ప్రజానీకమున వివిధ ఆఫికన్‌ జుతులు కలగావుల 
గముగ కలసిఉన్నవి. ఆయా జాతులవారికి 
వేర్వేరు మాతృభాషలున్నను  ఫెంచియే సాధికార 
భాషగ వాడుకలో ఉన్నది. దేశీయ భాషలలో 
“ఈ వీ" అనుదానికి ఎక్కువ [ప్రచారము కలదు. 
దాని తరువాత లెక్కకు వచ్చునది" హౌసా” భాష, 
దేశ [ప్రజలలో మూడింట రెండువంతులు సాం[ప 
దాయిక (పకృతి దేవతారాధకులు. తక్కినవారిలో 
4,50,000 క్రైస్తవులును, 1,85,000 ముస్టిము 
లును కలరు. 


4&. నమాచార సొ.: దేశమున 32౨ తపాలా 
వీసులును, 12 తపాల ఏజన్సీలును, 4,567 
చెలిఫోనులును (1970) కలవు. వైర్‌లెన టెలి 
గాఫిద్యారా యూరప్‌, అమెరికాలతో ఈ దేశము 
నకు వారా సౌకర్యము కలదు. లోమీలో ఒక 
రేడియో పసార కేంద్రము పనిచేయుచున్న ది. 


ర. యాన సౌ.: దేశమున 4,644 కిమీ. 
పొడవున రోడ్డు కలవు; ఇందు 155 కిమీ. మాతమే 
ఉతమ (శ్రేణికి చెందినవి. 408 కిమీ. నిడివికల 
మూడు మీ. గేజి రై లుమార్గ ములు ఉన్న వి, లోమీకి 


సమీపమున ఒక పేద్ద తరగతి హార్చరు నిర్మిత 
మైనది (1968). కే మీవద్ద ఒక చిన్న హోర్చరు 
కలదు. లోమీవద్దనున్న అంతర్జాతీయ విమాన్నాశ 
యమునుండి పశ్చిమ, మధ్య ఆ|ఫీకా దేశములకును, 
యూరపులోని పలుదేశములకును విమానయాన 
సౌకర్యము కలదు, 


6. చరిత : దేశ (పజలలో అధిక సంఖ్యాకు 
లగు “ఈవీ” జాతి [ప్రజలు ఇచటికి 14 వ శతాబ్దిలో 
వచ్చి చేరినటుల తెలియుచున్నది. ఈ దేశము 
15 వ శతాబ్ది మొదలుగ పోర్చుగీజువారికి సుపరి 
చితమే అయినను, వారిట స్థిరస్థావరములను నెల 
కొల్పకుండిరి. 19 వ శతాబ్ది ఉ త్తరార్థమున జర్మన్‌ 
వర్తకులు కొందరు ఇటచేరి 15685 లో అచటి ఒక 
స్థానిక ప్రభువుతో కుదుర్చుకొనిన ఒడంబడికను 
అను వరించి ఆ |పాంతమును తమ ఆధిపత్యము 
లోనికి తెచ్చుకొని, సరిహద్దుల విషయమున బిటిష్‌, 
వెంచి నాయకులతో ఒడంబడికకు రాగలిగిరి. 
జర్మనులు ఇట్‌ రోడ్డను, రైలురోడ్లను నిర్మించు 
టయెగాక, సువ్యవస్థిత పరిపాలనను ఏర్పరచిరి. 
[పథమ (పపంచ యుద్ధానంతరమున ఈ దేశమున 
కొంత భాగమును బిటిష్‌ వారును తక్కినదానిని 
_ఫెంచివారును మాండేటరీ (పాంతములుగ [గ్రహించి 
పాలించిరి. ద్వితీయ పపంచ యుద్ధానంతరమున 
ఐక్యరాజ్య ధర్మక ర్హృత్య పాలనకు [బిటిష్‌వారును, 
| ఫెంచివారును తమతమ [పాంతములను అప్ప 
గించిరి. తరువాత జరిగిన జనాభి పాయ సేకరణను 
అనుసరించి  |చిటిష (పాంతము ఘానా దేశ 
ముతో మేళనమందినది (19561. అటులే |ఫెంచి 
వారి |పాంతమున జరిగిన |ప్రజా నిర్ణయమును 
అనుసరించి ఆ ప్రాంతము కడకు 1960లో 
సంపూర్ణ స్వతం తరాజ్యమయ్యెను, కాని 1987 లో 
సైన్యము (పభుత్యమును వశపరచుకొని, తతృలిత 
ముగ ఎయదేమా సేనాని అధికారమును [గహిం 
చెను, 1972 లో జరిగిన జనాభాభి పాయ స్చేక్ర 


141 


రణను అనుసరించి, ఆతని అధ్యక్షపదవి దువీ 
కృతమయ్యెను. 

7. పరిపాలన : దేశమున గణతం[త |పభు 
త్యము అమలులో ఉన్నటుల పరిగణింపబడు 
చున్నను, 'సేనాబలపు అండతో ఆధ్యక్షుడే పాల 
లను నిర్వహించుచున్నా డు; దేశమున వ్యవస్థితము 
లగు రాజకీయ పక్షములు ఏవియు పనిచేయుటలేదు,. 
పరిపాలనా సౌకర్యమునకై దేశము 19 మండలము 
లుగ విభక్తమై ఉన్నది. 1961లో దేశమున ఒక 
నువీమ్‌కోర్లు స్థాపింపబడినది. దాని ఆధిపత్యమున 
దేశమునందలి వివిధ న్యాయస్థానములు పనిచేయు 
చున్న వి. 


8. దేశరక్షణ : 1000 మంది సైనికులుగల 
ఒక పదాతిదళమును, |ఫెంచివారి సాయమున 
రూపొంది పనిచేయు 5 విమానముల వైమానిక 
దళమును కలవు. 


9. అంతర్జాతీయ నం. వ 1960 మొదలుగ 
అ. రా స. యందును తదనుబంధ సంస్ధలు 
పెక్కింటను ఈ రాజ్యము సభ్యత్యము కలిగి 
యున్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవసాయమువై ఆధారపడి ఉన్నది. ఆహార విష 
యమున దేశము స్వయంపోషకమగుటయే గాక, 
ఆహార ధాన్యములను కొలదిగ విదేశములకు ఎగు 
మతి చేయగలుగుచున్నది. రొక్క-పు పంటలలో 
కాఫీ, కోకో, పతి, కొబ్బరి, వేరుసెనగ లెక్కింప 
దగినవి. దేశమున ఖనిజసంపద విరివిగ ఉన్నటుల 
తెలియచున్నను, దానిని వినియోగించుకొను కృషి 
జరుగుటలేదు. ఫాస్పేట్‌ ఉత్పత్తి మాత్రము విరి 
మ సాగుచున్నది, దేశమున నదుల సాయమున 
సాలునకు 5.68 కోట్ట కి. వాట్ట విద్యుత్తు ఉత్పత్తి 
యగుచున్నది (1969). దేశపు ఎగుమతులవిలువ 
1147.7 కోట్ట [ఫాంకులు; దిగుమతుల విలువ 


142 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


స 


1457.2 కోట్ట |ఫాంకులు (1969). చెల్లింపుల 
లోటును పూడ్చుటకు అంతర్జాతీయ బుణముల 
పెనను, పరపతి పెనను దేశము ఆధారపడి ఉన్నది. 
దేశపు బడ్జెటరి వ్యయము 65లి. 88 కోట్ల [ఫాంకులు 
(1969). 

11. సాంఘిక రంగము : దేశమున నిరక్ష 
రాస్యతను తొలగించుటకై ఐ రా, స. సహాయ 
మున (పత్యేక కృషి జరుగుచున్నది. 1969.69 లో 
[పయిమరీ పాఠశాలలందు 1,57,548 మంది, 
సెకండరీ, టెక్నికల్‌ పాఠశాలలలో 18,126 
మంది విద్యార్థులు విద్యను అభ్యసించిరి. పయిమరీ 
విద్య ఉచితముగ బోధింపబడుచున్న ది. దేశమున 
రెండు దినప|తికలు, (ఫెంచి భాషలో [పచురింప 


 అదయాంములి కాకా లర మంతా కాలాలలో 


బడుచున్న వి. [పభుత్వ |పచార శాఖవారు నడువు 
చున్న గణనీయమగు [గంథాలయము ఒకటి కలదు, 
దేశమున వెద్య సౌకర్యముల కొరకై 2 జనరల్‌ 
ఆసుపుతులును, 15 సెకండరీ ఆనుష్మతులును 
150 డి స్పెన్సరీలును, 16 |పసూతి కేం దములును 
పనిబేయుచున్నవి దేశమున 19,920 మంది 
[ప్రజలకు ఒక డాక్టరు కలడని లెక్క- తేలుదున్న ది, 
మశూచి, మలేరియా, కుష్టు రోగము మొదలగు 
సాంక్రామిక రోగముల వ్యాప్తిని నిరోధించుటకు 
సంచార వెద్య దళములు పనిచేయుచున్నవి. 

12. [పనిద్ధ పౌ. : సిల్‌వానస్‌ ఒలింపియో 
(1902-1968) ఈ దేశపు స్వాతం|త్య యోధు 
లలో (ప్రముఖుడు. 


26. వఠతీణ ఆఫ్రికా 


ముఖ్యనగరము : కేప్‌టౌన్‌ (శాసననభలకు); 
[పెటోరియా (పరిపాలనకు); బ్దూమ్‌ఫీల్లు (న్యాయ 
నిర్వహణకు); జెండా : నారింజ, తెలుపు, నీలపు 


రంగా లా పాంటియా, 
స్‌ - _ తో 


al ud 
OR Wa శ 


దక్రణఆర్రీకా | 


పటము 26. 


అడ్డు చారలలో నడిమి తెలుపు చారకు మధ్యన 
బిటన్‌ దేశపు యూనియన్‌ జాక్‌, పూర్వపు 





ఆరంబి (పీస్రైట్‌ తాలూకు నిలువుచారల జెండా 
రూపము, (టాన్స్‌వాల్‌ దేశపు నిలువు ఆడ్డు రేఖలు 
వరుసగ అమరియుండునది; జాతీయ గీతము: 
ది స్తెమ్‌ ఫాన్‌ స్యిత్‌ ఆఫికా... (దక్షిణ ఆ ఫికా 
వాణి... ); నాణెము; దక్షిణ ఆ(ఫికా రాండ్‌ 


అను దశాంశపు నాణెము; ఓక రాండు =రు. 
10.50; కొలతూకములు: (బిటిష్‌ విధానవువె, 
కాలగణన: సా. & గం. జ థారతదేశమున 
సార్‌ గం. 80 ని. 


1. ఉనికి: ఆఫికా ఖండపు దశ్షిణపు కడన 
వవ _. లికి దక్షిణ అక్షాంశ రేఖల మధ్యన విస్త 
రించియన్న ఈ దేశమునకు వాయవ్యమున నమీ 
బియా; ఉత్తరమున బోచ్యానా, రొడీసియా; 
ఈశాన్యమున మొజాంబిక్‌, స్యాజీలాండ్‌; తూర్పున 
హిందూమహాసము దము, దక్షిణమున అట్టాంటిక్‌ - 
హిందూమహాసము[దముల కూడలి; పశ్చిమమున 


దక్షిణ ఆఫ్రికా 148 


అట్లాంటిక్‌ మహ నము[దము సరిహద్దులందున్న వి. 
దేశ వైశాల్యము 12,21,042 చ. కిమీ (దేశ 
మధ్యస్థమె “లెసోతో” అను పేరునఉన్న స్వతంత్ర 
రాజ్యపు వైశాల్యము ఇందు చేరదు). దేశమున 
అత్యధిక భాగము పీఠభూమి; సాధారణముగా 
అచటి భూమి ఎత్తు 900 మీ. కు పెబడియుండును. 
ప్చిమమునుండి తూర్పునకు పోనుపోను భూమి 
ఎత్తు వెరుగుచుండును. తూర్పున ఉన్న [డాకెన్స్‌ 
బర్డ్‌ పర్వత శైణిలో అత్యున్నత శిఖరపు ఎత్తు 
8,800 మీ. పశ్చిమమునను దక్షిణమునను సము ద 
తీరము మాతము శ్‌- 50 కిమీ. వరకు, 150 మీ. 
నుండి 180 మీ. వరకు ఎత్తుకలిగిఉన్న ది; ఈ తీర 
భూమి అత్యంత సారవంత మైనది. అటునుండి 
ఉ త్రరమునకుపోగా పర్వత వరివృతమగు బెట్ట 
భూమియు ఆపైన కలహారీ ఎడారియు కన్పట్టును. 
(డా కెన్స్‌బర్ష్‌ పర్వత '్రోణినుండి తూర్పున హిందూ 
మహానమ్ముదము వైపునకు [క్రమముగ నేలమట్టము 
తగ్గిపోవుట కన్పట్టును. దేశ మధ్యస్థమగు వీఠ 
భూమినుండి నీటిని కొనివచ్చు నదులలో ఆరంజి 
నదియు, లింపోపోనదియు [ప్రముఖములు. వానిలో 
తొలుతటిది అట్లాంటిక్‌ మహానము దమునను, 
రెండవది మొజాంబిక్‌ దేశముద్వారా హిందూ మహా 
సము దమునను కలియుచున్నవి. 


2 శీతోషన్టితి మొ : దెళమంతయు దక్షి 
ణార్జ గోళపు సమశీతోష్ణ మండలమున ఉన్నదని 
చెప్పవచ్చును; అందువలన థీతోష్ట పరిస్థితి సౌమ్య 
ముగ, ఉత్తరపు దేశములందుకన్న చల్చగ 
ఉండును. దేశవు సాలీనా నరాసరి ఉష్ణో గత 
60° ఫా,కు లోవుగనే ఉన్నది. పీఠభూమి [ప్రాంత 
మున ర్యాతింబగలుల ఉహ్టోగతలలో ఎక్కువ 
వ్యత్యాసము కన్పట్టినను, తీరభూమియందు 
మాత్రము ఆ వ్యత్యాసము చాల తక్కువ. దేశమున 
సాలీనా సరాసరి వర్షపాతము 44 సెం షః 


ఆయికను దేశమున లి0% పాంతమున ఆ వర్ష 
పాతము 25 నెం. మీ. ను మించదు. ఈ వర్షపాత 
మైనను అనిశ్చితము; అందువలన కొన్ని |పాంతము 
లందు తరచుగ కరవుబాధ కలదు. వానలు 
సాధారణముగ (గీష్మబుతువున కురియును; కాని 
పశ్చిమ తీర పాంతమున మాతము శీతకాలములో 
వర్షించును. దక్షిణపు కడనున్న కేప్‌రాష్ట్ర పు 
కోసాయందుమా[త్రము బుతువులతో నిమి త్రము 
లేకుండ వానలు కురియుచుండును, దేశ వి స్పృతికి 
అనుగుణముగ నానావిధముల వృక్షసంపదయు, 
దానిని ఆశయించి జీవించు వన్యజంతువులును 
కలవు. వన్యములలో ఏనుగులు, సింహములు, 
చిరుతపులులు, ఎనుములు, ఖడమృగములు 
మొదలగు పెద్దజంతువులును పలు] పాంతములందు 
కన్పట్టుచున్నవి. 

తి జనసంఖ్య మొ.: 1970 సం. లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 2,14,48,172; 
ఇందు 87,51, 828 క్యేతజాతీయ లు; ఆ(ఫికా 
జాతులవారు 1,50,57,952; ఆసియాదేశముల 
వారు 6 20,486. ఇందులో భారతీయసంతతివారు 
అత్యధిక సంఖ్యాకులు వర్ణ జాతులవారు 
20,18,458. ఆ (ఫికా జాతులవారందరును 
'బంటూ' జాతి అను పేర పిలువబడుచున్నారు ఏీరిలో 
(పముఖ తెగలు జూలూ (జ. సం, 40 లక్షలు), 
జోసా (89 లక్షలు), చ్యానా ల), సపది 
(16 లఅ.', సోతో (18 లక్షలు). దేశపు నగరము 
లలో జో హనెస్‌బర్ల్‌ (జ. సం. 14,07,968); కేవ్‌ 
టౌన్‌ (8,25,752), (పెటోరియా (5,71,541); 
బ్లూమ్‌ ఫీల్డ్‌ (1,80,179); డర్బన్‌ నగరము 
(8,74,001) అనునవి పెర్కొానదగినవి (1970). 
శ్వేత జాతులలో దాదాపు 1ర లక్షల మందికి 
మాతృభాష ఆ(ఫికాన్స్‌; ఇది ఒక డచ్చి 
భాషా వికృతి; ఇందు పోర్చుగీజు, ఇంగ్లీషు, 
ఆఫ్రికన్‌ భాషల పదములు కలగా పులగముగ చేరి 


144 పపంచ రాజ్య సర్వస్వము 


ఉన్నవి; తక్కిన శ్వేతశాతీయుల మాతృభాష 
ఇంగ్లీషు; ఆయినను శేతజా తీయులలో దాదాపు 
70% కు ఈ ఉభయభాషలతో పరిచితి కలదు. వర్ణ 
జాతులవారందరికి మాతృభాష ఆఫ్రికాన్సే; 
అయినను కొందరికి ఇంగ్లీషు భాషతోకూడ 
పరిచయము కలదు. పట్టణ [పాంతములందలి 
ఆసియాదేశీయలందరును పౌరవ్యవహారములందు 
ఇంగ్రీషననే మాటాడుచు, తక్కిన సందర్భములందు 
హిందీ, తమిళ్‌, చీనీజ్‌ మొదలగు తమతమ 
మాతృభాషలలో  (ప్రసంగింతురు. _ ఆ|ఫ్రికాజాతి 
యులలో జోసా, జూలూ, మొదలగు పలు భాషలు 
వాడుకయందున్నను, శ్వేతజా తీయులవద్ద పని 
చేయుటకై వారిలో కొందరు ఇంగ్లీషును నేర్చు 
కొనెదరు. వారి మాతృభాషలు సెతము ఇంగ్లీషు 
భాషాపదములను పెక్కి-ం౦టిని [గహించినవి. 
మొ త్రముమీద పట్టణములందు ఇంగ్నీ మను, పల్లె 
లందు ఆ(ఫికాస్స్‌భాషయు వ్యావహారిక భాషలుగ 
ఉన్నవని చెప్పవచ్చును, ఆఫ్రికాన్స్‌, ఇంగ్రీషుభాషలు 
సాధికార భాషలుగా పరిగణను పొందినవి. శ్వేత 
జాతీయులందరును క్రై_సవులు; వర్ణడాతులవారును 
దాదాపుగ అందరును కై స్తవులే. ఆసియావారిలో 
మా|తము వారివారి మతములు - అందును వి సృ 
తముగ హిందూ, '" ఇస్టాంమతములు - వ్యా ప్తిలో 
ఉన్నవి. బంటూశాతి వారిలో దాదాపు 16 లక్షల 
మంది క్రై స్త్రవులు, తక్కినవారందరును [పకృతి 
దేవతారాధకులు. 


శ. సమాచార సా.: దేశమున (నమీ 
బియాశోతోకలసి) 8,878 తంతితపాలా ఆఫీసులు 
పనిచేయుచున్న వి. పెలెక్స్‌ సదపాయముద్వారా 
112 విదేశములతో వారా సౌకర్యము ఏర్పడి 
యున్నది. 15,58,525 టెలిఫోన్‌ స్టైషన్లు కలవు. 
దేశపు రేడియో (బాడ్‌ కాస్టింగ్‌ కేంద్రము 20 


స్థషన్లద్వారా వివిధ భాషలలో [ప్రసారములను నిర్వ 
హించు చున్నది 

గ యాన సౌ.: దేశమున మొతపు రోడ్డ 
నిడివి 8,20,000 కిమీ., ఇందు జాతీయ రహ 
దారులకుబెందిన 1,800 కిమీ., రాష్ట్రములకు 
చెందిన లి0,7౧0 కిమీ., తారువేయబడినవి. 
మొ త్రపు రైలుమార్గముల నిడివి 22,400 కిమీ. 
ఇందు 7,520 కిమీ. లో విద్యుర సహాయమున 
బండ్లు నడుచుచున్నవి (1970). సము దతీరమున 
సర్వ పరికర సమన్వితములగు 4 హార్భరులు కలవు, 
ఇందు డర్చన్‌ రేవు (ప్రముఖ మెనది. కేవిటౌను, 
పోర్ట్‌ ఎలిజబెత్‌, ఈస్ట్‌లండన్‌ అనునవి తక్కినవి, 
ఇవిగాక అల్పపు రేవులును అనేకములు ఉన్నవి, 
నమీవియాలో, పరిపాలనా రీత్యా చేరియున్న 
వాల్విస్‌ బే హార్చరు కూడ ఈ దేశపు వరక 
వ్యాపారములకు ఉపయోగపడుచున్నది. దేశమున 
10 విమాన్మాశయములను (ప్రభుత్వమే నిర్వహించు 
చున్నది. ఇందొకటి నమీవియాదేశపు ముఖ్య 
నగరమున ఉన్నది. ఇవిగాక 1ఏ విమానా|శ 
యములు కలపు. వీనివలన దేశ, విదేశ విమాన 
యానగులకు సౌకర్యములు బాగుగా ఏర్పడినవి. 
బలి విదేశీయ విమానయాన సంస్థలును, దేశీయ 
(పభుత్వ విమానయాన సంస్థ్టయు ఈ విమానా శ 
యములను ఉపయోగింమయ కొనుచున్న ఏ 


6. చరిత : దేశమున పురాత త్త థా స్త్రజ్జులు 
జరిపిన [(తవ్వకములలో వెలువడిన మానవ కపాల 
శిథిలముల వలన ఈ [పాంతము మానవజాతి 
తొలుతటి నివాస భూములలో ఒకటిగ అక్కకు 
రాగలిగినది. కాని 15 ప శతాబ్ది అంతమున 
యూరపువాసులు ఇట కొలిడునాటికి రెండువిధముల 
జాతుల[పజలు - బుష్‌మన్‌ అనబడు ఆనాగరిక 
దిమ్మరి శాతివారును, హాటెన్‌ టాట్టు అనబడు 








*నమీబియా అనునది ఈ దేశపు వలసరాజ్యము (చూ; నమీబియా) 


దక&ిణ ఆ(ఫికా 145 


వ్యావసాయిక జాతి[పజలును - మా[తమే ఇట 
వసించుచుండిరి. 1488 లో బార్త్‌లోమ్యూ డయజ్‌ 
అను పోర్చుగీజు నావికుడు ఈ దేశపు దక్షిణపు 
కొననున్న గుడ్‌ హోప్‌ అ్యగమును కనుగొనెను, 
తరువాత 1497 లో భారతదేశమునకు సము[ద 
మార్గమును ఆన్వేషించుచు వాస్కో డి గామా అను 
పోర్చుగీజు సాహసికుడు ఈ దేశమునందలి నెటాల్‌ 
[ప్రాంతమును దర్శించెను. కాని అతడు ఈ దేశమున 
స్థావరములను నెలకొల్పలేదు. 1662 లో డచ్చి 
ఈస్ట్‌ ఇండియా కంపెనీ అను వ్యాపారసంస్థకు 
చెందిన జాన్‌ ఫాన్‌ రీబెక్‌ అనువాని నాయకత్వమున 
కేప్‌ (అగము) [పాంతమున తొలుతటి స్థావరము 
నెలకొల్పబడినది. డచ్చివారిటకు మలయా మొదలగు 
తూర్పు పొంతము లనుండి కూలీలను కొనివచ్చిరి. 
ఆ కూలీలును, డచ్చివారును దేశీయులగు వోటెన్‌ 
జాట్‌ జాతుల స్రీలను భార్యలుగ స్వీకరించు టవలన, 
కాలక్రమమున ఈ దేశపు రంగుజాతుల [ప్రజలు 
రూపొందిరి. దేశమున పశువుల సపెంపకమునకు 
విరివిగ అవకాశములు ఉండుటవలన |కమేణ 
యూరపీయ కుటుంబములును అనేకములు అటకు 
వలసవచ్చి దేశాంతర్భాగమునకు చొచ్చుకొని 
పోవుచు, దేశీయులను తరుమసాగినవి. తత్స 
లితముగ దేశీయ్మపజల సంఖ్య _సన్నగిలినది. 
యూరపియనుల ఈ దుర్మాకమణను ఆపుటకు 
కొన్ని ఆ(ఫికన్‌ జాతులవారు 1779 మొదలుగ 
1512 వరకు హోరాటములను  అంతటంతట 
సాగించిరి; కాని ఫలితము లేకపోయినది 


1795 లో కేప్‌ [పాంతమును (గేట్‌ బిటన్‌ 
ఆ[కమించినది. అంతవరకు తనకు ఉండిన 
అధికారములను డచ్చి[పభుత్యము 1814 లో 
వియెన్నా ఒడంబడిక ద్వారా |బిటన్‌కు ద త్రము 





చేసినది. 1820 నుండి [బిటన్‌ పౌరులు ఇటకు 
వలస చేరసాగిరి. అంతట ఇంగ్లీషు అధికారభాషగ 
రూపొందినది (1828). 1884 లో బానిసత్వము 
రద్దెనది. 


అనంత రకాలమున ఇంగ్లీష్‌ [ప్రజలతో కలిగిన 
పొరపొచ్చెముల మూలమున ఆఫికాన్స్‌ [పజలు 
(పూర్వపు డచ్చి సంతతివారు) న్‌్‌ [పాంతమును 
వదలి ఉత్తరభూములకు వలసపోయిరి (1886). 
వారివలన రూహొందినవే ఆరంజి ఫ్రీసేట్‌, (టాన్స్‌ 
వాల్‌ రాష్ట్రములు. వారిలో కొందరు నెటాలునను 
చేరిరి. బిటిష్‌వారు  నెటాలును 1048లో 
ఆక్రమించి అటనుండి [కమముగ పురోగమించి 
విస్పృత[పాంతములను వశపరచుకొనిరి (1887). 
ఆయినను, ఆ(ఫికాన్స్‌ పజల ఆధీనమున ఆరంజి 
(ఫె సైట్‌, _టాన్స్‌వాల్‌ రాష్ట్రములు కొంతకాలము 
స్వతంతతతో మనగలిగినవి; అట్టులే ఆ(ఫికన్‌ 
జాతుల ఆధ్యర్యపమున స్వాజీలాండ్‌ కూడ 
స్వతంత్రరాజ్యముగ కొంతకాలము ఉండినది. 


దేశమున ఇటుల పలు విదేశీయ స్థావరములు 
ఏర్పడిన తదుపరి చెరకు తోటలు వగేరాలలో పని 
చేయుటకు కుశలురగు పనివారి కొరత ఏర్పడెను. 
అందులకై ఇండెంచరు పద్ధతోపె భారతదేశము 
నుండి కూలీలు కొనిరాబడిరి. ఇండెంచరు వాయిదా 
గడచిన తరువాతకూడ వారిలో పలువురు ఇట 
నిలిచిపోయిరి. వారి సంతతియే నేటి దక్షిణ ఆ,ఫికా 
లోని భారతీయ సంతతి. 


1869 లో ఆరంజినది [పాంతమున వ|జపు 
గనులు వెలువడుటయు, విదేశీయులు అనేకులు వచ్చి 
చేరుటయు, తతృలితముగ యాన సౌకర్యాదు 
లేర్పడి దేశము సుసంపన్నమగుటయు జరిగినవి. 


* ఇండెంచరు పద్ధతి అనగా కొంత నిర్దిష్ట కాలమువరకు విధిగా జీతము వగెరాలను ఇచ్చి పనిచేయించుకొనుటక్తె 


ఏర్పడిన ఒడంబడిక విధానము. 


[10] 


146 [పపంచ రాజ్య సర్వస్వము 


ఇంతలో ఆరంజి ఫీ సేటు, [టాన్సువాలులలోని 
బోయర్లకును (డచ్చి సంతతి వ్యావసాయికులకును ) 
ఇంగ్రిషువారికిని విరోధము లేర్పడి పోరాటములు 
జరిగి, కడకు 1902 లో ఆ రాష్ట్ర ములును (టిటిష్‌ 
వారి వశ మైనవి, ఇటుల అంతటంతట (బిటిష్‌ 
వారికి వశములైన వివిధ పాంతములలో కొన్ని 
స్వయంపాలిత రాష్ట్ర ములుగను, కొన్ని మకుటపు 
వలసలుగను |బిటిషి సా మాజ్యమున చేరియుండి 
నవి. కాని డచ్చిజాతి |పజలు (బోయర్దు లేదా 
ఆఫ్రిక సీరులు) ను ఇంగ్లీషు [పజలును కాల|క మమున 
ఒక ఒడంబడికకు వచ్చిన మూలముగా 1909 లో 
ఈ రాష్ట్ర ములు అన్నియు “దక్షిణ ఆఫికా' అను 
పేర, (బిటిష్‌ సా|మాజ్యమున స్వపరిపాలనగల 
రాజ్యముగ రూపొందినవి, ఆ రాజ్యము 1926 న 
కామన్‌ వెల్త్‌ లో భాగస్వామియైనది. [పథమ [ప్రపంచ 
యుద్ధమున ఈ రాజ్యము పాల్గొని, సంధి ఒడంబడిక 
మూలమున నమీవియాను మాండేటరీ రాజ్యముగ 
తన పాలన లోనికి [గహించినది. 


దేశమున ఆర్థిక వ్యవస్థయంతయు, కేత జాతుల 
వశముననే ఉండినను, [ప్రజలలో వారు అత్యల్ప 
సంఖథ్యాకులగుటవలన, తమ అధికారమును నిలువ 
బెట్టుకొనుటక్తై పరిపాలనా విధానమును అందులకు 
ఆనువుగ ఏర్పరచుకొనుటకు, ఆ శ్వత జాతులవారు 
తొలుతనుండియు ఎంతయో (శ ద్ధవహించిరి. శ్వేత 
జాతులు కానివారికి వోటు హక్కును లేకుండ 
చేయటయేగాక, వారిని కడు హీనముగ చూచు 
చుండిరి. ఆచటి ఆసియావాసి సంతతివారికిని ఈ 
కష్టములు తప్పలేదు. అట్టి భారతీయ సంతతి 
(ప్రజల ఇకగ్రాట్టను అంతమొందించి వారితో స్వాభి 
మాన ఆత్మ గౌరవములను పెంపొందించుట కై , 
అప్పటిలో అచట పనిచేయుచుండిన మోహన్‌దాస్‌ 
కరంచంద్‌ గాంధి “'సత్యాగహము అను నూత్న 
ఆందోళనా విధానమును రూపొందించి, శాంతియుత 
రీతిలో పోరాడెను (1904-1914). అందువలన 


కొన్ని నత్ఫలితములు కలిగినను వర్హవిచక్షణ 
సమస్య అటులే నిలిచియన్నది. ఈ సమస్య పైననే, 
కామన్‌ వెల్త్‌లోని తక్కిన రాజ్యములలో అనేక 
ములు, దక్షిణ ఆఫ్రికా కామన్‌వెల్‌లో ఉండుటకు 
వ్యతిరెకించినవి. కడకు దక్షిణ ఆ(ఫికా గ ణరాజ్య 
ముగ రూపొంది కామన్‌వెల్‌నుండి వై దొలగెను, 
(మె లీ1, 1061). 


7. పరిపాలన: ఈ దేశమున ఒక విధమగు 
విచితమగు పరిపాలనా విధానము అమలునం 
దున్నది. (ప్రజాస్వామిక గణరాజ్య విధానము 
అమలునందున్నను సార్దమెంటులోని సభ్యులంద 
రును శ్వేత జాతీయలే. వోటుచేయు హర్క 18 
ఏండ్లకు పైబడిన శ్వేతజాతీయ శ్రీ పురుషులకు 
మాతమే కలదు. అత్యధిక సంఖ్యాకులగు బంటూ 
జాతీయులకుగాని తక్కిన జాతులవారికిగాని పార్ట 
మెంటున |పాతినిధ్యమేలేదు. కేప్‌ రాష్ట్రపు రంగు 
జాతులరు ఒక (పత్యేక వోటర్ల పట్టక కలదు; కాని 
అందలి వోటర్దు నలుగురు 'స్వేతజాతీయులను 
మా[తమె పార్ట మెంటుకు ఎన్ను కొనవలయును, పార్గ 
మెంటునందు రెండు కక్షలు కలవు. అందొకటి 
విధానసభ; రెండవది శిష్ట సభ. పార్ణమెంటునకు 
ఎన్నిక అయిదెండ్డ కొకసారి జరుగును. _ పార్ల 
మెంటు సభ్యులందరును దేళాధ్యముని ఎన్నుకొనె 
దరు. అతని పదవికాల పరిమితి ఏడు నంవత్స 


రములు, 


దేశమున నాలుగు రాష్ట్ర ములు (కేప్‌ ఆఫ్‌ గుడ్‌ 
హాప్‌, నెటాల్‌, (టాన్స్‌వాల్‌, ఆరంజి (ఫీ సైట్‌) 
కలవు. (పతి రాష్ట్ర మునను శే తజాతీయులచే 
ఎన్ను కొనబడిన శాసనసభ పనిచేయుచున్న ది. దీనికి, 
రాష్ట్ర విషయములందు శాసన నిర్మాణాధికారము 
ఉన్నను, దేశాధ్యక్షుడు అట్టి కాసనమును దేని 
నైనను, అవసరమని తోచునెడల, (త్రోసిరాజన 
వచ్చును. కేంద [ప్రభుత్వము నియమించు పరిపొల 


దక్షిణ ఆ(ఫికా 147 


కుడు, ఈ శాసనసభ సహాయముతో, రాష్ట్ర మును 
పాలించును. రాష్ట్ర శాసనసభకును క ఏండ్ల కొక 
సారి ఎన్నికలు జరుగును. పెద్ద నగరములకు 
ఎన్ను కొనబడిన నగరపాలక సభలును అధ్యక్షు 
లును కలరు. దేశమునగల 5 రాజకీయ పక్షము 
లలో నేషనల్‌పార్టీ, యునై బెడ్‌ పార్టీ అనునవి 
[పముఖములు, 


1951 లో ఆమోదింపబడిన ఒక చట్టమును 
అనుసరించి ఆయా జాతుల |పజలు తమతమ 
నిర్దిష్ట [పత్యేక ప్రాంతములలో స్వయంపాలక 
మండలములుగ రూపొందవలసియున్నది. ఇదియే 
'అపార్తిడ్‌" (వర్ణ విచక్షణ) విధానము అని వ్యవహ 
రింపబడుచు [పపంచమునందలి [ప్రగతిశీలక రాజ్య 
ముల వారిచేతను, అభ్యుదయ కాముకులచేతను నిర 
సింపబడుచున్న ది. దీసిని అనుసరించి ఆయా 
వర్ణములవారలు, తమతమ (పత్యేక మండలములలో 
పాలనను నిర్వహింప నేర్చుకొని కాలక్రమమున 
స్వయంపాలక మండలములుగ రూపొందవలసి 
యున్నది. ఆచరణలో ఇందువలన, ఆ యా జాతు 
లకు [పత్యేక నివాస |పాంతములు, విద్యాశాలలు 
ఏర్పరుపబడుట జరిగినది, హోటళ్ళు, పాఠకాలలు 
మొదలగునవికూడ ఈ రంగు విచక్షణతోనే నెల 
కొల్పబడుచున్న వి. 

పెన పేర్కొనబడిన చట్టమును అనుసరించి 
బంటూ జాతి (పజల నివాసమునకై ఆరు (పత్యేక 
మండలములు రూపొందింపబడినవి. వీనిలో 
ట్రాన్‌సీ.* అనుదానికి 1968 లో స్వయంపాలనా 
(పతిప త్తి కల్పింపబడినది. 


భారతీయ సంతతివారి యోగకేమములను కని 
పెట్టి యుండుటకై దక్షిణ ఆధీకా ఇండియన్‌ 


కౌన్సిల్‌ అను సలహా నంఘము ఏర్పరుపబడినది. 
[టాన్స్‌వాల్‌, నెటాల్‌, కేప్‌ రాష్ట్ర ములలో నీవ 
నించు భారతీయుల వివిధ సంఘములనుండి, [ప్రభు 
త్యమే ఈ కౌన్సిల్‌కు 25 మందిని నియామకము 
చేయుచున్నది. భారతీయుల [శేయస్సునకు సంబం 
ధించిన విషయములపై [ప్రభుత్వమునకు ఈ కౌన్సిల్‌ 
సలహాలను ఇచ్చుచున్న ది. 


వర్ణ జాతులవారికి ఓర్‌ (పత్యేక [పతినిధి సంఘము 
కలదు. ఇందలి సభ్యసంఖ్య 40. వీరిని ఆ జాతుల 
వారే ఎన్నుకొనెదరు. ఆయా జాతులవారి విద్యా, 
సాంఘిక |శేయాది విషయములను ఆ సంఘమే 
నిర్యహించుచున్నది. 

దేశమున న్యాయపరిపాలన రోమన్‌ డచ్చిలాను, 
అనుసరించి జరుగుచున్నది. కేప్‌ రాష్ట్ర మున 
మా[తము ఆంగ్ల న్యాయసంహిత, కొన్ని వ్యవహార 
శాఖలందు, అమలున ఉన్నది, బంటూ జాతుల 
వారికై కొన్ని |పాంతములందు పత్యేక న్యాయ 
స్థానములు కలవు. దేశమున అత్యుచ్చ న్యాయ 
స్థానము సు ప్రీమ్‌కోర్టు. 


8. దేశరక్షణ : దేశమునకు మూడు విధముల 
రక్షక బలము కలదు. అవి (1) శాశ్వత సేన, 
(2) ఆష్ట క (8) ఆదేశిక (కమాండో) సేన, 
17 నుండి 65 ఏండ్డవరకు వయసుగల పతి పౌరు 
డును సైనిక శిక్షణను పొందియుండి, అవసరము 
వచ్చినపుడు యుద్ధమున పాల్గొనవలెనను నియమము 
కలదు. శాంతికాలమున నెతము సర్వనన్నద్ధమై 
ఉండునది శాశ్వత సేన. ఆదేశిక సేనలో నివారును 
సుశిక్షితులే; అయినను అవసరమును అనుసరించి, 
[పభుత్వాదేశ [ప్రకారము యుద్ధరంగ మునకు వత్తురు. 
పౌర 'సెనవారు పైవారి యంతగ సుశిక్షితులుకారు, 


* దోసాజాతీ (పజల నివాస భూమిగ ఇది నిర్ణయింపబడినది. దీని వెళాల్యము 498,090 చ. కిమీ; జనసంఖ్య 
15 లక్షలు; వీరికి 109 మంది సభ్యులుకల ఒక శాసనసభ కలదు. పజలలో 18 ఏండ్లకు పైబడిన వారికి వోటు 


హక్కు ఏర్పడియున్నది. 


148 పపంచ రాజ్య సర్వస్వము 


శాశ్వత సేనయందు 10,000 మందికల పదాతి 
దళములును శీ100 మందికల నావికా దళమును, 
5,000 మంది కల వైమానిక యోధ దళములును 
కలవు. ఈ వివిధ సేనాంగములును పటుతర పరి 
కర, ఆయుధ సమన్వితములు, 


9. ఆంతర్జాతీయ నం.: ఐ. రా, స సంస్థా 
పక సభ్యరాజ్యములలో ఈ దేశ మొకటి. అయినను 
ఈ రాజ్యము అనుసరించెడు “రంగు విచక్షణి ను 
బట్టియ, నమీబియాకు స్వతంత్ర పతిప త్రిని కల్పిం 
చుటకు నిరాకరించుటవలనను, (పపంచ రాజ్యము 
లలో పెక్కింటితో _ అలీన రా జ్యములతోను, 
కమ్యూనిస్ట్‌ రాజ్యములతోను, ఆ(ఫికా యందలి 
వెక్కు. స్వతంత్ర రాజ్యములతోను _ ఈ దేశము 
నకు దౌత్య సంబంధములు రద్దయినవి, 


10. ఆర్థిక రంగము : |పపంచమందలి 
సంపన్న రాజ్యములలో ఇది ఒకటి. |పపంచమున 
సాలీనా గనులనుండి వెలికి దీయబడు బంగారమున 
సగము ఈ దేశమున లభించుచున్నది. కాని ఈ 
సంప త్తిలో అత్యధిక భాగము శ్వేత జాతీయుల కే 
దక్కు.టవలన జీవన వ్యయ (పమాణమున తక్కిన 
జాతులు శ్వేతజశాతులకన్న చాల తక్కువ స్థాయిలో 
ఉన్నవి. 

దేశమున 12% భూమి సేద్యమునకు అను 
కూలము; అందును 75% శ్వేతజాతీయులకే చెంది 
నది. ముఖ్యమ గు పంట మొక్కజొన్న; తరువాత 
లెక్కకు వచ్చునది గోధుమ. తక్కిన ధాన్యము 
లును, చక్కె.రయు దేశావసరములకు కొంతవరకు 


సరిపోవునటుల ఉత్పత్తి అగుచున్నవి. ఖనిజము 
లలో ఉత్పత్తి విలువలనుబట్టి బంగారము, రాగి, 
బొగ్గు, వ|జములు [క్రమముగ పరాాానదగనవి; 
పశుసంపదియు విరివిగ కలదు. పరి శమల 
యందును దేశము చాల వురోగమించి, పారి [కామి 
కోత్పత్తులను, యంత్రములను ఎగుమతి చేయ 
చున్నది. బోద్యానా, లెసోతో, స్వాజీలాండులతో 
కలసి ఈ దేశము ఒక శుల్క సమ్మేళనమున చేరి 
యున్నది. అందువలన ఎగుమతి దిగుమతుల 
లెక్కలలో, తకిి.న దేశముల సంఖ్యలును చేరి 
యున్నవి. అట్టి ఎగుమతుల విలువ 229.96 కోట్ట 
రాండ్లు; దిగుమతుల విలువ 287.79 కోట్ట రాండ్ల 
(1968). కాని ఎగుమతులలో బంగారమునకు 
సంబంధించిన లెక్కలు చేరుటలేదు. దేశమున 
విద్యుదుత్ప తి 4 094.8 కోట్ట కివా, ( 1960), 
దేశపు బడ్జెటరీ వ్యయము 280,54 కోట్ట రా. 


11. సాంఘీక రంగము: దేశమున సమ్మగ 
మగు సాంఘిక భ్యదతా విధానము అమలున 
ఉన్నది. దాని వలన నిరుద్యోగ భీమా, వార్థక్యపు 
పెన్షన్లు మొదలగు సౌకర్యములు పౌరులకు ఏర్పడి 
నవి. గృహనిర్మాణమునకు |పభుత్వ్యము విరివిగ 
సాయము చేయుచున్నది. దేశమున విద్యావిధానము 
నను రంగు విచక్షణ  అమలున ఉన ది. అందు 
వలన ఆ యా జాతులవారికి వేర్వేరుగ విద్యాశాలల 
వసతులు ఏర్పడియున్నవి. 1972 లెక్కలను 


అనుసరించి ఈ దిగువ వివరములు తెలియవచ్చు 
చున్న వి. 








పాఠశాలలు ఉపాధ్యాయ సంఖ్య విద్యార్థి సంఖ్య 
స్యేతజాతులు 2,662 లివి, 505 8,78,989 
వర్ణజాతులు 1,850 15,701 56,89,019 
ఆసియా జాతులు (చీనీయులు గాక) 868 6,084 1,79,648 
బంటూ 10,551 52,442 29,86,905 
చీసీయులు గ్ర 


— 609 





దహోమీ 149 


వైవీ ప్రభుత్య పాఠశాలలు. ఇవిగాక శ్వేత 
జాతీయులకు 197, వర్ణజాతులకు వ£, ఆసియా 
వాసులకు కి, బంటూలకు 448 [ప్రయివేటు పాఠ 
కొాలలు పనిచేయుచున్నవి. దేశమునగల 16 విశ్వ 
విద్యాలయములలో శ్యతజాతులకై క్షే] (విద్యార్థి 
సంఖ్య 56,495), బంటూలకొరకై రి (4,417 వి.); 
రంగు జాతుల వారికై | (600. వి.), భారతీయుల 
కొరకై 1 (2,668 వి) పనిచెయచున్నవి. ఆంగ్ల 
మున 15, ఆఫికన్స్‌లో 4, ఆంగ్ల, జూలూ, 
సెనెతో భాషా (పతులతో ఒక దినప[తికయు దేశ 
మున |పచురితము లగుచున్న వి (1969. [ప్రముఖ 
[గంథాలయములు పెద్ద నగరములలో అన్నింట 
ఉన్నను, జోహానెస్‌ బర్గ్‌ లోనిది అన్నింటికన్న 
పెద్దది. మ్యూజియములలో కూడ ఆనగరపు 
మ్యూజియమే ముఖ్యము. 1970లో దేశమున 6686 
ఆసుషతులు పనిచేయుచుండినవి. వె ద్య సంఖ్య 
7,271; దేశమున వివిధ ఆసుషతులలోని శయ్యా 
సంఖ్య 1,79,562. 


12. యాతా సొ.: దేశమున పర్యటించ 
గోరు విదేశీయులకు అనుమతి పృతములు ఉండి 
తీరవలయును. 196" లో 2,75,588 మంది విదే 
శీయులు దేశమును దర్శించిరి. ఇందులో పలువురు 
వ్యాపారాదుల కొరకును, విశ్రాంతి కొరకును 
వచ్చినవారు. 


18. అధీన (పొంతములు : పథమ (పపంచ 
యుద్ధ ఫలితముగ నమీబియా (నైరుతి ఆఫ్రికా) 
ఈ దేశమునకు వలస రాజ్యముగ దక్కి (1920) 
తదాదిగ, ఈ దేశపు పరిపాలనలోనే ఉన్నది (చూ; 
నమీబియా), 


14. (పనిద్ధ పౌరులు: 1. జనరల్‌ జాన్‌ 
(క్రిస్టియన్‌ న్మట్స్‌ (1870-1950); బోయర్‌ 
సంతతివాడు. ఆంగ్లేయులను తొలుత (ప్రతిఘటించి 
పోరాడినను, అనంతర కాలమున బిటిష్‌ కామన్‌ 
వెల్లునకు [ప్రముఖ ఆధారముగ నిలిచినవాడు. దేశ 
మునకు (ప్రధానిగా బాలకాలము పనిచేసెను. ఆ 
దేశమున గాంధిజీ సత్యా[గహాద్యమమును నిర్వ 
హించి నపుడు, ఇతడు గాందీజీని జైలున నిర్బం 
ధించెను; కాని గాంధీజీ యెడల గౌరవ భావమును 
(పదర్శించెను. 


క్‌ ఆల్బర్ట్‌ జాన్‌ లితూలీ: (18982 — 
1967) బంటూ జాతీయుడు. ఆఫ్రికన్‌ జాతీయ 
కాంగెసునకు అధ్యక్షుడుగ కొంతకాలము పని 
చేసెను. శాంతియుత విధానమునను, సహకార 
మార్గమునను దేశమునందు శ్వేత, శ్వేతైతర జాతుల 
మధ్య గౌరవయుత సంబంధములను నెలకొల్ప 
వీలగునని విశ్వసించి కృషిచేసినవాడు. [ప్రపంచ 
శాంతి సాధనకై కృషిచేసిన |పముఖుడుగ ఆతనికి 
1961 లో నోబెల్‌ కాంతి బహుమానము లభించినది. 


౨7. అహా 


ముఖ్యనగరము : పోర్టో _ నోవో; జెండా: 
దండమువద్ద ఆకుపచ్చని నిలువుచారయు, ఆ చారకు 
ఆనుకొని సమవి సృృతిలో అడ్డముగ ఎగువన పసిమి 
చారయు, దిగువన ఎరుపు చారయు కలది; 
జాతీయ గీతము : లా ఆవి నౌ విల్లే... (ఆ నవో 


దయం...); నాణెము : (ఫాంక్‌ (నీ. ఎఫ్‌. వ్ర, 
సాధారణముగ 100 సి. ఎఫ్‌. ఎ. (ఫ్రాంకులు = 
రూ 2.60; కొలతూక ములు : మెటిక్‌ విధానవువి 
కాలగణన : సా. 1 గం, =భారతదేశమున సా. 
ర గం. లీ0 ని, 


150 (పపంచ రాజ్య సర్వస్వము 


1. ఉనికి మొ.: ప్చిమ  ఆ్యఫికా 
యందు, గినీ సింధుశాఖయొక్క_ ఊత్తర తీరమున, 
0°40'-8°-40' తూ, తులారెఖల మధ్యను, 
6°40'.12°40' ఉ. అక్షాంశల మధ్యను విస్త 
రించి ఉన్న ఈ గణ రాజ్యమునకు ఉత్తరమున 


పటము 27. 


నైగర్‌, తూర్పున నైగిరియా, పశ్చిమమున 
టోగో, దక్షిణమున అట్లాంటిక్‌ మహాసవ ముదము, 
వాయవ్యమున అప్పర్‌ వోల్హా దేశము సరిహద్దు 
లందున్న వి, దేశ వైశాల్యము 1,15,760 చ. 
కిమీ. దేశపు నదులలోనెల్ల జొమీ అనునది పెద్దది; 
దాని నిడివి 455 కిమీ; అందు 200 కిమీ. వరకు 
నొకాయానమునకు ఆనువుగ ఉన్నది. తరువాత 
లెక్కింపదగినది కౌఫోనది; ఇది ఆహీమీ సరస్సులో 
చేరుచున్నది. దేశమున అగ్నేయదిశగా అటకోరా 
పర్వత గణి కలదు. ఇందలి అత్యున్నత శిఖరపు 
ఎత్తు 780 మీ. 





2 సీతోష్షన్థితి మొ. : దేశపు పశ్చిమ 
| పొాంతమున భూమధ్య రేఖ్మాపాంతపు తోష్ట 
పరిస్థితియు, ఉత్తర |పాంతమున ఉష్టమండల 
పరిస్థితియు కాననగుచున్నవి. ఉత్తర, తూర్పు 
[పాంతములందు సాలీనా వర్షపాతము 100 
సెం. మీ; నైరృతి * 'పాంతమున అ వర్షపాతము 76 
సెం. మీ; మధ్య పాంతమున అదియే 188 
నెం. మీ. పగటి ఎండలతీ వత జనవరిలో ఎక్కు వ, 
సంవత్సరము భాడతన పగలు, రా[తుల 
ఉష్టో గతల మధ్య వ్యత్యాసము 2రి° ఫా, గ 
ఉండును. దేశమున చెప్పుకొనదగిన విశాలపు 
అడవులు లేవు. తీరమున కొబ్బరి చెట్టు విరివిగ 
కనట్టును. ఆ దేశాంతర్భాగమున ఉన్న కొలది 
పాటి అడవులలో ఏనుగు, సింహము మొదలగు 
పెద్ద వన్య జంతువులును కననగుచున్న వి. 


r 


తి జనసంఖ్య మొ. : 1970 లోని అంచనాను 
అనుసరించి దేశపు జనసంఖ్య 27,18,000, జన 
సాందత చ.కి.మీ, కు 24. దేశజనులలో 
పెక్కూరు దేశపు దక్షిణపు (ప్రాంతమున వసించు 
చున్నారు. నగరములలో పోర్టోనోవో (జనసంఖ్య 
87,000), కొటోనూ (1,80,000), అబోమీ 
(84,000) పేరొ-నదగినవి. _బేళ|ప్రజానీకమున 
దహోమీ, అడ్డా, అయిజో, బరీచా, మొదలగు 
ఆ(ఫికన కల రాననగుచున్నారు, వీరిలో 
తొలుత టివారు అత్యధిక సంఖ్యాకులు. ఆయా 
జాతుల మాతృభాషలు వేర్యేరుగ ఉన్నను 
[వెంచియే వ్యవహార భాషగ వాడుక యందున్న ది. 
[ప్రజలతో దాదాపు ఏ85 వేల ముస్టిములును, 
886 వేల శొ స్తవులును కలరు. తక్కిన 
వారందరును [పకృతిదేవతా 
రాధకులు. 

4. నమాచార సా, : దేశమున 68 పోస్ట్‌ 
ఆఫీసులు 6,494 చెలిఫోనులు కలవు. కొటోనూ 
నుండి నైగర్‌, సెనెగల్‌, టోగోదేశముల ముఖ్య 


సాం పదాయిక 


దహోమీ 151 


నగరములకు తంతిసొంకర్యముసు, పారిన్‌కు 
రేడియో ౬ చెలరిఫోన్‌ సదుపాయమును కలవు. 
రేడియో పసారకేం| దము ఒకటి పనిచేయుచున్నది. 


ర. యానసొ. ; దేశమునందలి 6,820 కిమీ. 
నిడివిగల రోడ్డు మార్గములలో 1,152 కిమీ. 
మాతమే తారువేయబడినవి. దేశమునగల ఒకే ఒక 
రేవునగరము కొటోనూ. నై గీరియా దేశము అన్ని 
వైపుల భూపరివృతమగుటవలన ఆ దేశమును ఒక 
ఒడంబడికమూలమున లభించిన సదుపాయమువలన 
ఈ రేవునే తన ఎగుమతిదిగుమతులకు వాడుకొను 
చున్నది. దేశ పుతీరపు వెంబడి ఇనుక దిబ్బల వలన 
ఏర్పడిన జలాశయములు నౌొకాయానమునకు 
కొంతవరకు ఉపకరించుచున్న వి, కొటోనూలో ఒక 
అంతర్జాతీయ విమాన్మాశయము ఉన్నది. దేశమున 
తక్కిన [పాంతములలో ఆటనట చిన్న విమానా 
శోయములు కలవు వీనినుండి కొటోనూకు చిన్న 
విమానములు పయనించుచున్నవి. కొటోనూనుండి 
పశ్చిమా (ఫికాలోని పలు [ప్రముఖ నగరములకు 
విమానయాన సౌకర్యము కలదు. 


6. చరిత : 19 వ శతాబ్దికి పూర్యమున ఈ 
[పాంతమునకు ఒక దేశముగ పరిగణన లేకుండినది. 
అఫికాఖండమున తమ ఆధిపత్యమును నెలకొల్పు 
టకు _ఫెంచివారును ఆంగ్రాయులును సాగించిన 
పోటీలో కుదిరిన ఒక బడంబడిక మూలమున ఒక 
తీరుతెన్ను లేని రీతిలో సరిహద్దులు నిర్ణయింపబడి 
19 వ శతాబ్ది ఉత్రరార్థమున [| ఫెంచివారి ఆధి 
పత్యమున ఈ దేశము రూపొందినది (1888-89). 
అయినను స్థానికులు కొందరు ఫెంచివారి 
అధికారమును ఎదిరించి పోరాడిరి. కడకు 1894 లో 
అట్టి తిరుగుబాటులను అన్నింటిని అడచి | ఫెంచి 
వారు దేశమును కైవసము చేసికొనిరి. తదా 
దిగ (ఫెంచివారి పళశ్చిమాఫికా సమాఖ్యలో 
అంతర్భాగముగ ఈ దేశము వలసపరిపాలనలో 
ఉండినది. 1946 మొదలుగ దేశము అంచెలవారీగా 


స్వతంత్రతను పొంది, కడకు అగస్టు, 1060న 
పూర్ణ స్వాతంత్ర్య మును ఆర్జించినది. 


7. పరిపొలన : స్వాతం్యత్యము లభించిన 
తరువాత కొంతకాలము దేశమున [పజలచే 
ఎన్నుకొనబడిన _పభుత్వము అధికారమున ఉన్నను 
1968 మొదలుగ దేశమున ఒకవిధపు సైనిక 
[ప్రభుత్వమే అమలునందున్నది; ఈ (ప్రభుత్వమునకు 
పౌర్వపముఖులలో కొందరి అండయు కలదు, 
అందువలన 1970 లో జనాభ్మిపాయసేకరణ (రెఫ 
రెండం) ద్యారా ఒక ప్రాతిపదిక [ప్రభుత్వచట్టము 
(ఫండమెంటల్‌ స్టేట్‌ లా) ఆమోదితమైనది. దాని 
ననుసరించి ముగ్గురుపముఖులు సభ్యులుగాగల 
అధ్యక్షవర్గము దేశపరిపాలనను నిర్వహించు 
బాధ్యతను |గహించినది. ఈ మువ్వురిలో పతి 
యొకడును వంతులవారీగా రెండేండ్లు ఆధ్యక్షుడుగ 
వ్యవహరించుచుండును. స్థానికపరిపాలనను, ఆచ టి 
పజాపతినిధుల సలహా తో, కేంద పభుత్వ 
(పతినిధులు నిర్వహింతురు, న్యాయశాఖకు స్వతం్యత 
(పతిపత్తి కలదు. 

ర. దేశరక్షణ: 2100 మంది సెనికులు గల 
పదాతి దళములు రెండును, 100 మందిగల 
వె మానిక సేనయు కలదు. 


9. అంతర్జాతీయ సం.: 1960 మొదలుగ 
ఐ. రాస. లోను, తదనుబంధ (పత్యేక సంస్థలలో 
పెక్కింటను ఈ దేశమునకు సభ్యత్వము కలదు. 
నైగర్‌ నద్మీపాంతపు తక్కిన దేశములతో పాటుగ 
ఆ నదిని వాడుకొను విషయమున ఈ దేశమునకును 
ఒడంబడికద్యారా హక్కులు ఏర్పడి ఉన్నవి, 


10. ఆర్థిక రంగము : దేశపు అర్థికవ్యవస్థకు 
ముఖ్యాధారము వ్యవసాయము. సాగగుపంటలలో 
జొన్న, వేరుసెనగ ఆతిముఖ్యములు. పశుసంపదయు 
దేశమున విరివిగ కలదు. కొబ్బరిజాతి చెట్టనుండి 
లభించు నూనెవలన దేశమునకు కొంత ఆదాయము 


152 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


లభించుచున్నది, ఈ నూనెలును,  తదనుబంధ 
[దవ్యములును దేశమునుండి ఎక్కువగ ఎగుమతి 
యగుచున్న వి. దేశపు ఉ త్తరభాగమున (పత్తియు, 
దక్షిణభాగమున కాఫీయు, (కొత్తగ సాగుచేయబడు 
చున్నవి. వీని వలన మున్ముందు గొప్ప 
ఆదాయము లభింపగలదని _పభుత్వాభ్మిపాయము. 
దేశపు ఎగుమతుల విలువ 550.5 కోట్ల ఫాంకులు; 
దిగుమతుల విలువ 1220.8 [ఫాంకులు (1968). 
విద్యుదుత్పత్తి 2.8 కోట్ల కి, వా. ఇది యంతయు 
తాపవిద్యుత్తే. జలవిద్యుత్తును ఉత్ప క్రిచేయుటకే. 
తగు వసతులు లేనందున, టోగో, ఘానాల నుండి 
అట్టి విద్యుత్తును ఒక ఒడంబడిక ద్వారా ఈ 
దేశము |గహించుచున్న ది, దేశపు బడ్జెటరీవ్యయము 
988.6 కోట్ట [ఫాంకులు (1970). 


11. సాంఘిక రంగము : స్థానికపుమార్పు 
లతో (ఫెంచి విద్యావిధానము ఇట అనుసరింపబడు 
చున్నది, [పయిమరీ పాఠశాలలో 1,89, 784 
మంది, సెకండరీ పాఠశాలలలో శీ,917 మంది, 
వృత్తి పాఠళాలలలో 229 మంది, విదెశములందలి 


ఉన్నత విద్యాసంస్థలలో 1000 మంది దేశీయ 
విద్యార్థులు పఠించుచున్నారు. బడికేగు వయనుగల 
పిల్చలలో వీ1,, నుంది చదువుచున్నారు. పోర్టో 
నోవోలో ఒక రమ్యమగు మ్యూజియమును, 
పోర్టి నోవో, కొటోనూలలో [ప్రముఖ [గంథాలయ 
ములును కలవు, దినవ,తికలు ఏవియులేవు; కొన్ని 
వార పతికలు మా[తము, (పభుత్వ పర్యవేక్షణలో 
నడచుచున్నవి. దేశమున ఆరోగ్యకం దములు, 
తక్కిన అఫ్రికన్‌ దేశములతో పోల్చినపుడు 
ఎక్కువగ ఉన్నవనియే చెప్పవచ్చును. దేశమున 
20 వేల మందికి ఒక డాక్టరు కలడని తెలుచున్నది. 
కుష్టు, యాస్‌ మొదలగు జాడ్యములు చాలవరకు 


అరికట్టబడినవి. దేశమునందలి పలుతెరగుల 
వైద్యశాలల మొత్తపు సంఖ్య వితీ౦, 
12. యాతా ఫొ; దేశమున జాతీయ 


వనములను ఏర్పరచి వానిని మృగయా కేంద 
ములుగ అభివృద్ధి పరచుటకు కృషి జరుగుచున్నది. 
యాతికుల సౌకర్యార్గమె కొటోనూలో రెండు 
పెద్ద హోటప్టు నిర్మింపబడినవి. 


28. నవూబియా (సౌత్‌ వెస్ట్‌ ఆఫ్రికా) 


(దకీణ ఆ|ఫికా పాలనలో ఉన్న దేశము) 


ముఖ్యనగరము : విండహోక్‌; నాణెము : 
దక్షిణ ఆ(ఫికా దేశపు “రాండ్‌” నాణిమే చలా 
మణిలో ఉన్నది. 1రాండు = రూ. 10.50; 
కొలతూర ములు; (బిటిష్‌ విధానపువి; కొలగణన : 
సా, 1గం. జూభారతదేశమున సా. 5 గం. 
లీ0 ని. 


1. ఉనికి మొ. : ఆఅ ఫికాఖండమున నైరృతి 
మూలన, 12.25 ద. ఆశ్షాంశ రేఖల మధ్యను, 


19°-29° తూ. తులాంశ రేఖలమ ధ్యను విస్తరించి 
యున్న ఈ దేశమునకు పశ్చిమమున అట్టాంటిక్‌ 
మహాసము[దము; ఉత్తరమున అంగోలా; 
ఈశాన్యమున జాంబియా; తూర్పున బోచ్యానా, 
తూర్పునను దక్షిణమునను దక్షిణ ఆ (ఫికా సరిహద్దు 
లందున్నవి. ఈళాన్యమూలన దేశముటోని కా వీవీ 
చీలిక, తూర్పుగ ముందునకు చొచ్చుకొని పోయి 
అంగోలాను బోచ్యానానుండి వేరుచేయుచున్నది. 


నమీబియా 158 


ఈ చీలిక వెడల్పు శీ2.96 కిమీ. నిడివి 480 
కిమీ; తీరమును ఆనుకొనియున్న వాలిస్‌ బే అను 
[ప్రదేశము దేశమున చేరి 
యున్నది; అయినను అది చట్టరీత్యా దక్షిణ 
అఫికాలోని కేప్‌ |పావిన్స్‌కు చెందినటుల భావింప 
బడుచున్నది. దేశపు వైశాల్యము 38,28,145 
చ. కిమీ. భౌతిక రీత్యా దేశము మూడు మండల 
ములుగ విభజింపదగియున్నది: (1) తీరమువెంబడినే 
80.180 కిమీ. వెడల్పున ఉన్న నమీట్‌ ఎడారి. 
(11) మధ్య[పాంతవు పీఠభూమి; _ దీనిఎత్తు 
10002000 మీ. వరకు మారుచుండును. హెచ్చు 


పరిపాలనారీత్యా 





పటము 95, 


తగుల పరుపుడుతో కొంతవరకు ఇసుక నేలయు, 
మరికొన్ని యెడల గుట్టలును కలిగిన ఈ (పదశపు 
వైశాల్యము దేశవైశాల్యమున దాదాపుగ సగము 
(11) తూర్పు, ఈశాన్య, ఉత్తరమండలములు. ఇది 
యంతయు ఇసుకమైదానము; ఎచ్చటను నీటిమడుగు 
ఈ |పాంతమున కన్పట్టదని చెప్పవచ్చును, 

ని. శీతోష్టస్థితి మొ. : ఎండలు తక్కువయే 
యైనను, గాలిలో చెమ్మదనము చాల తక్కువ, అతి 
వృష్టియు అనావ్మష్టియు ఒకదాని తరువాత మరి 
యొకటి దేశమును బాధించుచున్న వి, తీర పాంతమున 
సాలీనా వర్షపాతము 0.5 సెం మీ. కాని లోనికి 
పోవుకొలది ఈ వర్షపాతము అతిశయించి, కా పివీ 





చీలికయందు సాలీనా 60 సెం.మీ. కు చేరుకొను 
చున్నది. నదులలో ఉత్తరపు సరిహద్దున ఉన్న 
కునీసీ, ఓకవాంగా నమలును, తూర్పు సరిహద్దున 
ఉన్న జాంబెసీ నదియు, ఆ [పాంతముననే ఉన్న 
మాషీనదియు [పముఖములు. 


త్రి, జనసంఖ్య మొ; 1970 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 7,46,828. ఇందు 
శ్వేతజాతీయుల సంఖ్య 90, 658; వర్ణజాతులవారి 
సంఖ్య 25,000; తక్కిన వారందరు స్రీగో 
జాతులలో పలుతెగలకు చెందినవారు. ఆందు 
ఓవంటో అను ఒకరీతి బంటూతెగకు చెందినవారు 
దాదాపు 50% ఉన్నారు. ముఖ్యనగరమగు 
ఫిరడ్‌ ఫోక్‌ జనసంఖ్య 50,000. 


క. సమాబార సా. : దేశమున 94 
పోస్టాఫీసులు, 7కి చెలిగాఫ్‌ ఆఫీసులు పనిచేయ 
చున్నవి; టెలిఫోన్‌ సౌకర్యములు విరివిగ కలవు 
(1970). 


5. యాన సొ. : 8,872 కిమీ. [కుంకు 
రోడ్డును, 8,988 కిమీ. పెద్ద రోడ్డును, 19,552 
కిమీ, జిల్హా రోడ్డును కలవు; ఇవిగాక డొంక బాటల 
నిడివి 25,298 కిమీ రైలురోడ్డ నిడివి 2,825 
కిమీ; వాల్విస్‌బే వద్దను, లీడరిట్ట్‌ వద్దను 
హార్చరులు కలవు. | పముఖ నగరములలో విమాన 
స్థావరములు ఉన్నవి (1970). 

6. చరిత : ఈ దేశమున మధ్యయుగముల 
నాటినుండి వివిధ ఆఫేకన్‌ జాతులు వసించుచుండి 
నటుల తెలియవచ్చుచున్న ది. 187ర లో ఈ దేశపు 
తీరపు వెంబడి ఉన్న వాల్విస్‌బే మొదలగు దీవులను 
(గేట్‌ బిటన్‌ ఆ/క మించుకొనినది; అంతట జర్మన్‌ 
వర్తకులు దేశమునచేరి పలుకుబడిని అఆర్జించగ 
[క్రమమున 1864లో ఆ దేశమును జర్మన్‌ 
[ప్రభుత్వము తన రక్షణలోనికి తీసికొని, దేశీయుల 
తిరుగుబాటులను అడచి, 1908 నాటికి తన ఆధి 


154 [పపంచ రాజ్య సర్వస్వము 


పత్యమును సుస్థిరము చేసికొనగలిగినది. (పథమ 
(పపంచ యుద్ధమున, మితరాజ్యముల పక్షమున 
పోరాడిన దక్షణ ఆ(ఫికా, కటనుండి జర్మన్‌ 
సేనలను తరిమివై చి దేశమును ఆ కమించుకొనినది. 
యుద్ధానంతరమున మాండేటరీ రాజ్యముగ దీనిని 
పాలించు హక్కు. దక్షిణ ఆఫీకాకు కలుగజేయడ 
మైనది (17 డిసెం. 1920) ద్వితీయ [ప్రపంచ 
యుద్ధానంతర మున రూపొందిన ఐక్యరాజ్య సమితి, 
తన ధర్మకర్తృత్వ సంఘపు అధిపత్యమును దశ్నిణ 
ఆఫికా గుర్తించి, నివేదికలను పంపుచు, స్వయం 
పాలనవై పునకు దేశమును పురోగమింవ జేయ 
వలసినదిగ ఆదేశించినది. కాని ఆ ఆదేశమును 
దక్షిణ ఆ|ఫీకా తోసిపుచ్చి, తన స్యంతభూమి 
వలెనే, దీనిని తన |పతినిధి ద్యారా పాలించుచు, 
అటకూడ తనదేశమున ఉన్న టులనే వర్ణవిచక్షణను, 
వేర్వేరు. రంగుల శాతులకు వేర్వేరు నివాస 
భూములను ఏర్పరచి, శ్వేతజాతి అధిక్యమును 
కాపాడుటకు యత్నించినవి. [ప్రపంచ రాజ్యములు, 
అందున ముఖ్యముగ ఆ|ఫీకా-ఆసియా రాజ్యములు, 
నమీబియాకు స్వాతం! త్య మును కల్గించుటక్ర 
ఐ. రా. స. ద్వారా చేసిన కృషియంతయు ఇప్పటికి 
విఫలమైనబే (1975). 

7. పరిపొలన : దక్షిణా[ఫీకా (ప్రభుత్వము 


నియమించు పరిపాలకుడు ఇట పాలనను 
నిర్వహించుచున్నాడు. అక్టోబరు, 18,1966 
మొదలుగ, ఈ దేశమునను, దక్షిణా|ఫికాలో 


ఉన్నటులనే “అపా [డ్‌ (వర్ణ విచక్షణ) విధాన 
మును అమలుపరచి నల్చజాతులకును, రంగుజాతుల 
కును, శ్వేత జాతులకును వేర్వేరు నివాస భూములను 
కల్పించు కృషి మొదలైనది. తత్సలితముగ నల్ద 
జాతులవారికై “ఓవంబోలాండ్‌” *కవంగోలాండు” 
అను రెండు మండలములు నిర్దేశింపబడి, అందలి 
శాసనసభలకు అచ్చటి నల్హవారే (పతినిధులను 
ఎన్నుకొను ఏర్పాటు జరిగినది, దేశపు శాసన 


సభయందు శ్వేతజాతివారికి మాత్రమే పాతి 
నిధ్యము కలదు. 10మంది సభ్యులుకల ఈ 
శాసనసభ సాయముతో పరిపాలకుడు పాలనను 
నిర్వహించును. దక్షిణ ఆఫికా శాసనసభకు ఈ 
దేశము ఆర్లురు సభ్యులను పంపును; వీరందరును 
ఫ్యేతజాతీయులే; 


8. దేశరతణ : దేశమును రక్షించు బాధ్యతను 
దక్షిణ ఆఫ్రికా రాజము నిర్వహించుచున్నది, 


9. అంతర్జాతీయ సం, : వలస రాజ్యము 
కావున అధికార రీత్యా అట్ట సంబంధ ములు ఏవియు 
లేవు, 

10. ఆర్సిక రంగము : భౌతిక పరిస్థితులను 
బట్టి పశుపోషణకు మాతమే దేశమున. విరివిగ 
అవకాశము కలదు. ఉత్రర, ఈశాన్య [పాంతము 
లందు ఏ కొలదిగనో సాగుబడి అగుచున్నను, 
అందలి ఉత్పత్తి దేశావసరములకు ఏ ఠీరునను 
చాలదు. పపపోషణ మూలమున వెన్న, జున్ను 
విరివిగ తయారగుచున్నవి. పదునుచేయబడసి 
చర్మముల ఉత్పత్తియు ఎక్కువయే. మత్స్య 
లెక్కలో 
ఉన్నది. ఏని అన్నింటికన్న ఎక్కువగ లెక్కింప 
దగినది ఖనిజసంపత్తి. వజములు విరివిగ లభించు 
చున్నవి. దేశమునకు అధికాదాయము ఇందువలన 
వచ్చుచున్నది. ఎగుమతి, దిగుమతులు దక్షిణ 
ఆఫీకా లెక్కలలో చేరియండుట వలన 
వివరములు తెలియవు. దేశ మునందలి 
గోమాంసమును దక్షిణ్యాఫికాయు, _ పెద్దచేపలను 
యు. స్టే. యు కొనుగోలు చేయుచున్నవి. మొత్తము 
మీద దిగుమతుల విలువకన్న ఎగుమతుల విలువరసే 
ఎక్కువనుట _ సుస్పష్టము. _ దేశపు బడ్జెటరీ 
వ్యయము 54,476 వేల రాండులు. 


పరిశమయ ఒక ముఖ్యవృ తిగ 


11. సాంఘిక రంగము : దేశమున విద్యా 
విధానమున సైతము వర్ణవిచక్షణయే అవలం 


నైగర్‌ 


బింపబడి, వేర్వేరుగ పాఠశాలలు నిర్వహింపబడు 


చున్నవి శ్వేతజాతివారికి సంబంధించిన రికి 
పాఠశాలలో 95,802 మంది, _ తక్కినరంగు 
జాతులక్రై ఏర్పడిన 56 పాఠశాలలో 12,270 


155 


మంది విద్యార్థులు పఠించుచున్నారు. (1970). 
4,500 మందికి ఒక డాక్టరు చొప్పున వై ద్యవసతి 
కాలదు. మొత్తము మీద 156 ఆసుషతులు కలవు; 
ఇందు 17 తెల్లవారికి మ్మాతమె ఉద్దేశింపబడినవి, 


29. నైగర్‌ 
(నై జర్‌) 


ముఖ్యనగరము : నియామీ; జెండా : నారింజ, 
తెలుపు ఆకుపనిమి అడ్డు రేఖలలలో మధ్యనున్న 
తెలుపు, భూమిక పె నారింజవర్ణ పు వృత్తము కలది; 
జాతీయ గీతము : దెబోర్‌ -నెగర్‌ 
యుండుము, 


(నిలిచి 


) 


నైగర్‌ నాణెము : 





పటము 29 
(ని. ఎఫ్‌. ఎఎ; 100 ఫాంకులు =రు. 2.60; 


కొలతూకములు : మె[టిక్‌ విధానపువి, కాల 
గణన : మధ్యాహ్నం 12 గం. = భారతదశమున 
సా, 5 గం £0 ని. 


1. ఉనికి మొ. : పశ్చిమా[ఫికాలో భూపరి 
వృతమగు ఈ దేశము 12°_ 24° ఊఉ. అజాంళ 
రేఖల మధ్యను, 0.80” _ 1580" తూ. తులా 
రేఖల మధ్యను వ్యాపెంచినది. దీని వాయవ్య a 
ఊ త్రరములందు ఆల్‌ జీరియాయు, ఉత్తరమున లిబి 


యాయు, తూర్పున చాద్‌ గణరాజ్యమును, దక్షిణ 
మున నై గరియాయు దహోమియు, నైరతిన అప్పర్‌ 
వోల్దాయు, పశ్చిమమున మాలీయు సరిహద్దులం 
దున్నవి. దేశ వైశాల్యము 12,67,000 చ. కిమీ. 
దేశమంతయు దాదాపుగ ఒక పీఠభూమి. సరాసరి 
ఎత్తు 860 మీ. దేశపు మధ్య, ఉత్తర భాగములు 
చాలవరకు ఎడారి [పాంతములు. మధ్యభాగమున 
నున్న పర్వత సీమయందు అత్యున్నతభూమి 
1800 మీ. ఎత్తు కలిగి ఉన్నది. దేశమున 296 
కిమీ. పొడవున న్రైగర్‌నది _పవహించుచున్నది. 
దేశపు తూర్పు సరిహద్దున చాద్‌ సరస్సు కలదు. 

ని, శీతోష్ణస్థితి మొ : ఉత్తర భాగము ఎడారి 
[ప్రాంతపు శీతోష్ట పరిస్థితిని కలిగియున్నది; 
ఎక్కడో కొన్ని ఉన్నత |[పాంతములందు తప్ప, 
అట సంవత్సరము పొడవున వర్షపాతము శూన్యము. 
దక్షిణ భాగమున వర్షపాతము విఐ సెం మీ నుండి 
75 సెం. మీ. వరకు [పాంతముల ననుసరించి 
మారుచున్నది. ఈ భాగము అరణ్యమయము; 
నింహమువంటి పెద్ద జంతువులును కననగును, 
నైగర్‌ నదిలో మొసళ్ళు, నిటి గుర్రములు కలవు, 


తి, జససంఖ్య మొ. : 1969 ఆంచనాలను 
అనుసరించి జనసంఖ్య 89,09,000; జనసాం[దత 
చ. కిమీ. నకు ముగ్గురు వ్యక్తులు మాతమే, 
అందును ఉత్తరపు ఎడారిలో అది ఒక వ్యక్తిని 


156 (పపంచ రాజ్య సర్వస్వము 


మించదు. అట దిమ్మరి జాతులు తమ పశువుల 
మందలతో స్థిరనివాసము లేక తిరుగుచుందురు. 
ముఖ్యనగ రమగు నియామీలో జనసంఖ్య 70,000. 
జనులలో 95% పల్లె [పజలు. జాతీరీత్యా "5% 
స్నీగో జాతులవారు, తక్కిన వారిలో అరబ్‌, 
బర్భర జాతులవారు అత్యధిక సంఖ్యాకులు. వివిధ 
జాతులలో వివిధ మాతృభాషలు |పచారమున 
ఉన్నను _ఫెంచియే అధికార భాష. బజారు భాషగ 
హౌసా అనుదానికి విశేష వ్యాప్తికలదు. [ప్రజలలో 
50 లక్షలమంది ముస్టిములు. దాదాపు 1 లక్షమంది 
క్రైస్తవులు. తక్కినవారు సౌంపదాయిక (ప్రకృత్యా 
రాధకులు. 


క్షీ. సమాచార సా,: దేశమున కిక్‌ పోస్టు 
ఆఫీసులు, 8078 చెలిఫోనులు కలవు (1969). 
నియామీలో ఒక రేడియో సెషను కలదు; ఇట 
నుండి (ఫెంచి, హౌసాలలో |పసారములు జరుగు 
చున్నవి. 


ర. యాన సౌ. : దేశమున 65,460 కిమీ. 
పొడవున రోడ్డు కలవు; కాని అందు పక్కారోడ్డు 
నిడివి 128 కిమీ. మాత్రమే (1969). నై గర్‌ 
నదిలో సంవత్సరమున 6 నెలలు నౌకలు తిరుగ 
గలవు. నియామీలో ఉత్తమ స్థాయికి చెందిన 
విమానాశ్రయము కలదు; తక్కిన [పముఖ నగర 
ములలో నాలుగింటను రండవ తరగతి విమాన్నాశ 
యములు ఉన్న వి. పశ్చిమా ఫికాలోని [ప్రముఖ 
నగరములకు నియామీనుండి విమానయాన సొక్ర 
ర్యము కలదు, 


6. చరిత: చరిత్రకు తెలియవచ్చినంతవరకు 
ఈ దేశమున తొలుతటినుండియు వసించుచున్న వారు 
వివిధ శాఖలకు చెందిన నీగో జాతులవారు. వీరిని 
లోగొని ఇచట తమ ఆధి పత్యమును స్టాపించుటకు 
అరబ్బులును బర్చురులును 10వ శతాబ్ది మొదలుగ 
కృషిచేనిరి. ఇటుల నలుపు తెలుపు జాతుల సంఘర్ష 


ణకు నెలవుగ ఈ దేశము పలుమారులు ఆయా 
జాతుల ఆధిపత్యమున చేతులు మారినది. తత్పలిత 
ముగ మాలి, మానా, గావ్‌, హౌస్తా, టోర్నూ 
స్మామాజ్యములలో ఈ దేశము అంతటంతట అంత 
ర్భాగమైనది. అరబ్‌ జాతీయు లిట ఇస్తామును 
ప్రవేశ వెట్టిరి, కాని అనతికాలముననే నీ గోజాతులు 
కొన్ని దానిని స్వీయము చేసికొని, సా[మాజ్య 
విసృతిని పెంచుటకు మతవ్యా ప్తిని సాకుగ గొని 
వ్యవహరించినవి. 19 వ శతాబ్దిలో |ఫెంచివారిట 
ఆడుగు పెట్టి ఆధిపత్యమునకై కృషిచేసిరి. దేశీయ 
జాతులు, తమ నాయకుల ఆధిపత్యమున తీ వముగ 
పతిఘటించినను, కడకు 1922 నాటికి (పతిఘట 
నను అంతరింపజేసి, [ఫంచివారు దేశమును తమ 
స్మామాజ్యమున అంతర్భాగము చేసికొనిరి ద్వితీయ 
పపంచ యుద్ధానంతర పు పరిణామముల ఫలితముగ 
కడకు 1960 లో దేశము సర్వస్వతం[తమైనది. 
7. పరిపాలన: 1960 లో ఆమోదింపబడిన 
రాజ్యాంగ విధానమును ఆనుసరించి ఇట పరిపాలన 
నిర్వహింపబడుచున్నది. [పజలకు సార్వజనిక 
వోటింగు హక్కు కలదు. కాని ఒకే ఒక రాజకీయ 
పార్టి (పార్టీ ప్రొగెసిస్టే నైగీరియన్‌) యే దేశమున 
అనుమతింపబడుటచెత ఏకపట్టికా విధానమున ఎన్ని 
కలు అయిదేండ్ల కొకతూరి జరిగి, శాసనసభకు 
50 మంది సభ్యులును, దెళాధ్యక్షుడును పజలబే 
ఎన్ను కొనబడుచున్నారు, మంతివర్గమును అధ్య 
తుడే నియమించుకొనును; ఆ మం|తివర్గము అధ్య 
కునికి బాధ్యత వహించి పాలించును. శాసన నిర్మా 
ణాధికారము శాసనసభదే అయినను శాసనమును 
పునఃపరిశీలించవలనినదిగా అధ్యక్షుడు కోరినపుడు, 
మూడింట రెండువంతుల సభ్యులు ఆమోదించిననే 
ఆ శాసనము అమలులోనికి వచ్చును. దేశము 16 
మండలములుకల 7 డిపాద్దుమెంటులుగ పరిపాలనా 
సౌకర్యమునకై విభక్తము. స్కుప్రంకోర్టు ఆధ్వర్య 
వమున దేశ న్యాయస్థానములు పనిచేయుచున్న వి. 


వ్‌ 


8. దేశరక్షణ : దేశమున 1,200 మందికల 
సేన కలదు. వైమానిక దళమున 100 మంది 
పనిచేయుచున్నారు. దేశమున రెండేండ్ర నిర్భంధ 
సెనిక శిక్షణ అమలునందున్నది. 


9. అంతర్జాతీయ నం, : 1960 మొదలుగ 
ఐ.రా.స. యందు ఈ దేశము సభ్యత్యమును 
కలిగిఉన్నది ఆ సంస్థయొక్ళ-_ అనుబంధ సంస్థ 
లలో 'పెక్రాంటను దానికి సభ్యత్వము కలదు. 
[ప్రపంచ [పముఖ రాజ్యము లన్నింటితో దౌత్య 
సంబంధములు ఈ దేకమునకు కలవు. 

10. ఆర్థిక రంగము : వ్యవసాయము, పశు 
పోషణ అనునవి ఈ దేశపు ఆర్థిక వ్యవస్థకు ముఖ్యా 
ధారములు. దేశమున 80% [ప్రజలు వ్యవసాయ 
ముపై ఆధారపడి ఉన్నారు. జీవ జంతువులు, 
చర్మములు, (పత్తి, పప్పుగింజలు దేశపు ఎగుమతు 
లలో ముఖ్యములు. దేశమున యురేనియమ్‌ గనులు 
కలవని తెలియుచున్నది. కాని వానిలో ఉత్పత్తి 
విరివిగ జరుగుటలేదు. తగరము, టంగ్‌ స్టన్‌ గనుల 
నుండి కొలది పరిమితులలో ఉత్పత్తి చేయబడు 
చున్నవి. దేశపు విద్యుదుత్పత్తి 2562 లక్షల కి. వా. 
(1968). ఇది అంతయు తాప విద్యు త్తే. నైగర్‌ 
నదిపై ఆనకట్ట కట్టి జలవిద్యుత్తును ఉత్ప త్తి చేయు 
టకు అవకాశము కలదు. భారీ పర్మిశమలు ఎట్టి 
వియు లేవు. (పత్తి, ఆహారధాన్యముల పర్మిశమలు 
మా[తమే కొన్ని కలవు [వజలలో 5,000 మంది 
మామే ఇందు పనిచెయుచున్నారు. దేశపు ఎగు 
మతుల విలువ 680 కోట్ల (ఫాంకులు (సి. ఎఫ్‌. ఎఎ); 
దిగుమతులు 1,185 కోట్ట (ఫాంకులు (1967). 
విదేశీయుల వెట్టుబడులవలన, విదేశముల సహాయ 
ములవలన చెల్లింపుల లోటు చక్కబరచబడు 
చున్నది. బడ్జెటరి వ్యయము 1,120 కోట్ట 
|ఫొంకులు (1969). 


157 


11. సాంఘిక రంగము : గృహనిర్మాణమును 
పట్టణములందు మ్మాతమే [ప్రభుత్వము ఎక్కువగ 
(ప్రోత్సహించుచున్నది. పల్హిలలో మట్టిమిద్దెలే 
పూర్వపు రీతిలో కొనసాగుచున్నవి. దేశమున 
[పాథమిక పాఠశాలలలో 77,261 మంది, సెకం 
డరీ పాఠశాలలలో 38,900 మంది, సాంకేతిక పాఠ 
శాలలలో 900 మంది పఠించుచుండిరి (1968). 
7.14 వయను వారికి నిర్భంధ నిద్యావిధానము 
ఆమలునందున్న ది. 24ల మంది విద్యార్థులు నిదేశ 
ములలో ఉన్నతవిద్య ఆభ్యనించుచుండిరి (1970). 
విద్యకై. పభుత్యము, సాలీనా 1కిరి కోట్ల (ఫొంకులు 
వెచ్చించుచున్న ది (1968). [ఫెంచిలో ఒక దిన 
పతిక మాతము ముఖ్యనగరమునుండి వెలువడు 
చున్నది. ఆరబ్బీలో వెలువడే కొలది పషృతికలు 
ముస్టిములందు మా(తము (ప్రచారమున ఉన్నవి. 
నియామీలో ఒక లై [బబరీయ, మ్యూజియమును 
కలవు. నియామి, జిందర్‌ నగరములలో |పతిదాని 
యందు ఒక్కొక్క ఆనుపతి కలదు. వీనితో 
కలసి మొత్తముమీద ౨,558 శయ్యాసంఖ్యకల 
55 ఆనుషతులు పనిచేయుచున్నవి. మకళూచి, 
మలేరియా మొదలగు సాంకామిక జాడ్యములు 
చాలవరకు అరికట్టబడినవి. 


12. యాతా సొ.: విదేశీయ యా తికులను 
ఆకర్షించుటతై _పభుత్వము పెక్కు. వసతులను 
కల్పించినది. 

13. (పనిద్ధ కొరులు : దేశీయులలో (పసి 
ద్ధుడు హమానీ డౌరీ (జననం 1916). ఇతడు 
తొలుత ఒక బడిపంతులుగ పనిచెసి, 1946లో 
ఒక రాజకీయ వక్షపు స్థానిక నేతగా పేరుపొంది, 
[కమమున, [పజాదరణవలన 1958లో దేశాధ్య 
కడై, ఇప్పుడును ఆ పదవిలోనేఉండి, దేశ భవిత 
వ్యమును తీర్చిదిద్దుచున్నాడు, 


830. నె గిరి యూ 


(దై జీరియా) 


ముఖ్యనగరము : లాగోస్‌; జెండా : ఇరు 
వైపుల ఆకు పసిమి నిడివి చారల మధ్య తెలుపు 
చారకలది; జాతీయ గీతము : నైగీరియా వుయ్‌ 
సాయిల్‌ దీ (నైగీరియా, నీకు జే కొష్టెదము). 
నాణెము : నైగీరియన్‌ హిను (ఒక నై. పొ. 
రూ 21.00) కొలతూకములు: బిటిషు 





పటము 80 


కొలతూకములే వాడుకలో ఉన్నవి; ఆయినా 
మెట్రిక్‌ మానమును |పవేళ పెట్టు యోచన కలదు. 
కాలగణన: సా. 1 గం. = భారతదేశమున సా. 
ర గం. లీ౦ని, 


1. ఉనికి మొ. : ఆ(ఫికాఖండపు పళశ్చిమతీరమున 
గినీ సింధు శాఖకు లోతట్టున ఉం80"-. 14017" 
ఉత్తర అఇాంశలమధ్యను, 2°80'.14°80' తూ. 
తులా రేఖలమధ్యను నెలకొనియున్న ఈ దేశమునకు 
ఉత్తర, వాయవ్యములందు నైగర్‌ గ ణరాజ్యము, 
ఈశాన్యమున బాద్‌ సరస్సు; తూర్పున కామెరూన్‌, 


దక్షిణమున ఆట్టాంటిక్‌ మహనసము[దము (గినీ 
సింధుళాఖ) సరిహద్దులందున్న వి. దేశ వైశాల్యము 
9,28,778 చ.కిమీ. తీరముపొడవున చి త్తడినేలయు, 
చిట్టడవులును, దానికి ఉత్తరమున ఉష్టమండలవు 
అడవులును 80.160 కిమీ. వెడల్పున కననగు 
చున్నవి. లోపలికి పోను పోను నేలమట్టము పెరిగి 
శాద్యలభూమియు, ఉత్తరపు కొనన ఎడారి 
యనదగు పరభూమియు,  కాననగుచున్న వి. 
తూర్పున సరిహద్దున కొలది కొండలు కలవు, 
తక్కిన [పాంతమున అట్టివి కనరావు. కొండలలో 
కొన్నింట 760 న్‌ ఎత్తుకు మించిన శిఖరములు 
కలవు. నై గర్‌, బెన్వి, (కాస్‌ అనునవి ముఖ్య 
ములగు నదులు. 

2. శీతోష్షస్థితి మొ. : దేశమంతయు ఉష్ణ 
మండలముననే ఉన్నను, వివిధ [పాంతములందు 
వేర్వేరు శీతోష్ష పరిస్థితులు కననగుచున్న వి. తీర 
ప్రాంతమున గరిష్టోషపత 90° ఫా; కాని గాలిలో 
చెమ్మదనము ఎక్కువ. లోపలి [పాంతమున 
100° ఫా. కు మించిన గరిషీష్టత; చలికాలమున 
చలి ఎక్కువ; జోస్‌ పీఠభూమి సమశీతోష్టపరిస్థితి 
కలిగిఉన్నది; తీర పాంతమున సాలుసరి వర్ష 
పాతము 175 సెం. మీ. 255 సెం. మీ. వరకు 
[పదేశములను బట్టి మారుచున్నది. లోపలికి 
పోయిన కొలది ఈ వర్షపాతము తగ్గి మధ్య 
దేశమున 125 సెం.మీ; ఉత్తర పాఃంతమున 50 
నెం. మీ. గను ఉన్నది. తీరమునక దూరముగ 
ఉన్న దట్టపుటడవులలో గోరిల్హాలు, చింపాంజీలు 
మొదలగు పెద్దజాతి కోతులును, లేజ్టమొదలగు 
సాధుజంతువులును కలవు. ఏనుగు, నీటిగురము, 
జిరాఫీ మొదలగు పెద్ద మృగములు ఆటనట కన 
నగుచున్నను, వానిసంఖ్య |కమముగ తగ్గుచున్న ది, 


నైగీరియా 159 


లీ. జననంఖ్య మొ. : 1969 అంచనాలను 
అనుసరించి దేశ జనసంఖ; 6,88.70,000. 
ఆఫికాదేశ ములలో నెల్ల అత్యధిక జనసంఖ్యాక 
దేశము నై గీరియాయే. జనసాం[దత చ. కిమీ. కు 
68. దేశపు నగరములలో లాగోస్‌ (జ, సం. 6,65, 
246), ఇబదాన్‌ (జ, నం, 6.2'/,8' 9) పేర్కొన 
దగినవి, దేశ | పజలలో ముస్టి ములు దాదాపు 262 
లక్షలు; క్రైస్తవులు 192 లక్షలు తకి నవారు 
వివిధ సంపదాయిక [పకృత్యారాధక మతములకు 
చెందియున్నారు, ఉత్తర నై గరియాలో ముస్రిము 
లును, దక్షిణ నై గీరియాలో క్రై స్తవులును ఎక్కువగా 
కలరు. దేశమున వివిధజాతులందు దాదాపు 250 
ఆ ఫికన్‌ భాషలు వాడుక యందున్నను, ఇంగ్లీషు 
భాషయే అధికార భాషగ సర్వత వ్యవహారమున 
ఉన్నది. ఆఫికన్‌ భాషలలో “హౌసా” అనునది 
మాతృభాషగ _ దేశపజలలో 40%న వాడుక 
యందున్నది. ఉత్తర పాంతమున ఇంగ్రీషనకు 
తోడుగ అధికార భాషగ 'హౌసాొాయు ఉపయుక్త 
మగుచున్నది. 


4. సమాచార సా. : దేశమున 1,428 పోస్‌ 
అఫీసులు కలవు. వీటిలో 280 లో తంతివారా 
సదుపాయములు కలవు.  చెలిఫోనుల సంఖ్య 
79,828; దాదాపు సగము ముఖ్యనగరముననే 
ఉన్నవి. 1957 మొదలుగ రేడియోపసారము, 
1959 మొదలుగ _ టెలివిజన్‌ వ్యా ప్తిలోనికి 
తేబడినవి, 


ర. యాన సొ. : దేశమున 80,000 కిమీ. 
నిడివిగల రోడ్డుకలవు; ఇందు 14,400 కిమీ, 
పొడవుగల రోడ్డు ఉత్తమశేణికి చెందినవి. దేశము 
నందలి [వముఖవదులగు నైగర్‌, బెన్వీలలో 
చాలవరకు నొకాయాన సౌకర్యము కలదు. దేశపు 
కోస్తాయందున్న 14 రేవులనుండియు విదేశ ములకు 
స్టీమరు సౌకర్యములు కలవు.  విదేశవ్యాపారమున 
దాదాపు 60% అపొపారేవు (లాగోస్‌) నుండి 


సాగుచున్నది, తరువాత తెక్కింపదగినది పోర్ట్‌ 
హార్‌ కోర్ట్‌, 4098 కిమీ. నిడివిగల రైలుమార్గము 
దేశమున (పధాన నగరములను రేవులను అను 
సంధించుచున్నది,. వై మానికయాన సౌకర్యములు 
నానాట అభివృద్ధి చెందుచున్నవి. లాగోస్‌, కానో 
నగరములందలి విమాన్మాశయములు అంతర్జాతీయ 
విమానయానమునకు ఉపకరించుచున్న వి. 


6. చరిత: ఈ దేశము 19వ శతాబ్ది 
అంతమున (బిటిష్‌ సా్నామాజ్యమున అంతర్గతమగు 
వరకు ఆ దేశమున నడచిన చర్నితను గురించి 
వివరములంతగ  తెలియవచ్చుటలేదు. మధ్య 
యుగములందు ఈ దెశమునందలి పలు[పాంతములు 
ఆంతటంతట ఘానా, మాలీ, సోన్‌ ఘే మొదలగు 
ఆ(ఫికస్‌ స్మామాజ్యములలో భాగములుగ ఊండి 
నటులను, 15వ శతాబ్ది (పాంతమున ఇస్లామ్‌ 
మతము ఇట తావు కల్పించుకొనినటులను, 19 వ 
శతాబ్ది ఆరంభకాలమున  “ఫులానీ? అని వ్యవ 
హృతమగు ఒక మున్థిం రాజకుటుంబపువారు 
దేశమున _అధికభాగమును ఆ|కమించినటులను 
తెలియవచ్చుచున్నది. 1861లో తమ వ్యాపార 
సౌకర్యములకొరకై లాగోస్‌దీవిని వశపరచుకొనిన 
[బిటిష్‌ [వభుత్వము కాలకమమున తన పలుకు 
బడిని తక్కిన దెశమునకును వ్యావింపజేసి, కడకు 
1914లో నైగీరియాను తన వలస రాజ్యముగ 
చేసికొనినది. ద్వితీయ (పపంచ యుర్ధానంతర మున 
దేశీయుల స్వాతం|త్యాకాంక్ష కు తలయొగ్ది, అంచెల 
వారీగా అధికారములను ద త్తముచెసి, బిటిష్‌ 
(ప్రభుత్వము 1960 అక్టోబరు 1 న దేశమునకు 
సర్వసత్తాక స్వాతం[త్యమును కల్పింపగ అంతట 
ఆ రాజ్యము |బిటిష్‌ కామన్‌ వెల్తున సభ్యరాజ్య మైనది. 
కాని 1968 మొదలుగ కేంద [ప్రభుత్వమునకు 
తూర్పు రాష్ట్ర ములు ఎదురుతిరుగుటవలన, దేశ మున 
అంతర్యుద్ధములు పదింబదిగ జరిగినవి. వీనిలో 
కడపటిది 1967లో జరిగిన తిరుగుబాటు; ఇందు 


160 (పపంచ రాజ్య సర్వ సము 


ఒజుకూ ఆను సేనాని నాయకత్వమున తూర్పు 
[పాంతము విడిపోయి, “బయ, ఫా అనుపేరున 
స్వతం[తతను |ప్రకటించినది. అంతట ఈ తిరుగు 
బాటును అడచివేయటకు కేంద [1పభుత్వము తీసి 
కొనిన చర్యలు బహుళ ర క్రపాతమునకు హేతువు 
లె నవి. కడకు తిరుగుబాటు అడగునప్పటికి 
(1960) దాదాపు 20 లక్షల ప్రజలు హతులై, 
దేశము అర్థికముగ సంక్షుభితమయ్యెను. తదాదిగ 
దేశమున సైన్యముదే పయిచేయిగ పరిణమించి, 
దాని అండగలవాడే అధ్యక్షుడగుచున్నాడు. 


7. పరిపాలన: దేశమున సమాఖథ్యా 
(ఫెడరల్‌) రీతి సైనిక పభుత్వము 1967 
మొదలుగ అమలునందున్నది. దేశమునందలి 12 
రాష్ట్రముల పాలనను మిలటరీ గవర్నర్లు నిర్వ 
హించుచున్నారు. దేశమున రాజకీయ పక్షములు 
ఏవియు పనిచేయుటలేదు. దేశమునందలి సుప్రీమ్‌ 
కోర్ట్‌ ఆధ్వర్యవమున న్యాయశాఖ పనిచేయు 
చున్నది. పతి రాష్ట్ర మునకు ఒక హైకోర్ట్‌ కలదు. 


8. దేశరతణ : దేశపు భూతల సైన్యమున 
2,62,000 సైనికులును, నొకాదళమున 2,190 
మంది నౌకాయోధులును పనిచేయుచున్నారు. చిన్నది 
యెనను, సమర్థ పంతమగు వె మానికదళము కలదు. 


9 ఆంతర్జాతీయ సం. : 1960 మొదలుగ 
ఐ. రా. స. యందును, ఆణవికళ క్రి సంఘమున 
తప్ప, తక్కిన ఐ.రా,స, అనుబంధ సంస్థ 
లందును ఈ రాజ్యమునకు సభ్యత్వము కలదు. 
ఆ (ఫికాఖండ రాజ్యముల సంస్థలందు ఈ దేశము 
సభ్యత్వము కలిగియున్నది. 


10. ఆర్థిక రంగము : నైగీరియా దేశపు 
ఆర్థిక వ్యవస్థకు మూలాధారము వ్యవసాయము, 
ఆహార ధాన్యములకు సంబంధించినంతవరకు ఈ 
దేశము స్వయం పోషక స్థాయిలో ఉన్నది. అంత 
ర్యుద్ధ కాలమున ఈ ఉత్పత్తి తగ్గి, ఆహార ధాన్య 


ముల విషయమునను దేశము ఇబ్బందిపడినను, 
(పస్తుతమున పూర్వస్థాయికి రాగలిగినది. దేశపు 
వ్యావసాయికోత్ప త్రీలో సగభాగమును దేశము ఎగు 
మతి చేయగలుగుచున్నది. దేశమున పశుసంపద 
అత్యధిక ము చర్మముల ఎగుమతివలన దేశమునకు 
ఆదాయము లఅభించుచున్నది. మత్స్య పరిశ్రమ 
విరివిగ సాగుచున్నది. దేశ వై శాల్యమున మూడవ 
వంతు అటవీమయము; అందు లభించు కలప విదేశ 
ములకు ఎగుమతి యగుచున్నది. ఖనిజములలో 
అత్యంత _పముఖమైనది వెటోలియమ్‌. దేశపు 
ఎగుమతులవలన వచ్చు ఆదాయమున 42% పెటో 
లియమవలన లభించుచున్న ది. దీని తరువాత తగ 
రము, రాక్షసి బొగ్గు వరుసగ గణనీయములు. దేశ 
మున విద్యుదుత్స త్రి 10,642 లక్షల కి. వా, 
(1935-66); దేశపు దిగుమతుల విలువ 2,487 
లక్షల నె. పౌనులు; ఎగుమతులు లి,197 లక్షల 
నై. పొనులు (1970). దేశపు బడ్జెటరీ వ్యయము 
2,680 అశల నై. పౌనులు (1970-71). 

11 సాంఘిక రంగము: దెశమున అక్ష 
రాస్యత 20% మాత మె; అయితే విద్యావ్యా ప్రిక్లై 
కృషి విరివిగ జరుగుచున్నది. దేశమునందలి 
దాదాపు 50 లక్షల బాలవాలికలలో దాదాపు లి! 
లక్షలమంది [ప్రయిమరీ విద్యా శాలలలో పఠించు 
చున్నారు (1966). 1,000 కి మించిన సెకండరీ 
పాఠశాలలు కలవు; 85 సాంశకేతిక పాఠశాలలు 
పనిచేయుచున్న వి. దేశమున ఉన్న అయిదు విశ్వ 
విద్యాలయములలో 9,006 మంది ఉన్నత విద్యను 
అభ్యసించుచున్నారు (1967-68). దేశమునందలి 
(గంథాలయములలో నెల్ల [పముఖమైనది ఇబదాన్‌ 
విశ్వవిద్యాలయమున ఉన్నది. లాగోస్‌లో ఒక 
(ప్రముఖ మ్యూజియం కలదు; దేశమున యాస్‌, 
మలేరియా మొదలగు సాంకామిక రోగముల 
వ్యాప్తిని అరికట్టుటకు కృషి జరుగుచున్నది. 
లాగోస్‌, ఇబదాన్‌ లలో మా(తము వెద్య కళాశాల 


బురుండి 161 


లకు చెందిన పెద్ద ఆసుష్మతులు కలవు. పపంచ 
ఆరోగ్య వ్యవస్థ సాయమున పల్లెవట్టులందు రోగ 
నిరోధమునకు కృషి జరుగుచున్న ది. దేశపు 
మొ త్రమున అన్నిరకములకు చెందిన పభుత్వ ఆసు 
పతులు 100, [ప్రయివేటు ఆసుష్మతులు 175 
కలవు. దేశవాసులలో 2,000 మందికి 1 ఆసు 
ప తిశయ్య చొప్పున మాతమే వైద్య సహాయము 
లభించుచున్నదని అంచనా, 

12. యాతా సొ. : యా(తికుల సౌకర్యము 
నె [ప్రభుత్వము పలుతావులందు నివాస వసతు 


లను కల్పించినది. లోగోస్‌, ఇబదాన్‌, కదూనా 
నగరములందు ఊత్తమ (ణికి చెందిన హోటళ్ళు 
కలవు. 1988 లో డెశమును 28,400 యాత్రికులు 
దర్శించిరి. 

18. (పనిద్ద పొరులు : హెర్‌ బర్డ్‌ మెకాలే 
( 1864-1946), నె గీరియా జాతీయవాద జనక 
డుగ పేరొందెను, 


వరసల కల చ్రైలదతకుకాంలడతవంలతతప్తు. 


లతీ1. బురుండి 


ముఖ్యనగరము: బుజుంబురా; జెండా; 
మూలలను కలుపు రెండు తెల్లని కర్ణరేఖలును, ఆ 
రేఖలు కలియు స్థలమున, ఒక తెల్లని వృత్తమును, 
దానిమధ్య ఆకుపసిమి అంచులుకల మూడు ఎర్రని 





నక్ష [త ములను కలవు; కర్ణ రేఖల వలన ఏర్పడిన 
నాలుగు (తిభుజములలో, ' (పక్కది ఆకుపసిమి 
రంగును, ఎగువను, దిగువను ఉన్నవి, ఎరుపు 


[స] 


రంగును కలిగియున్న వి. జాతీయ గీతము : చీరీ 
బురుండీ ఓ దో పేస్‌... (|పియ బురుండీ ఓ మధుర 
భూమీ...) నాణెము : బురుండి (ఫాంకు; 100 
బు. ఫా. =రూ, 11.25; కొలతూఠములు : 
మ్మెటిక్‌ విధానపువి; కాలగణన: సా. వఇిగం 
= భారతదేశమున సా. 5 గం. 80 ని, 


1. ఉనికి మొ. : మధ్య అ[ఫికాయందు తూర్పు 
[పాంతమున ౨°' 204028" ద. అక్షాంశ రేఖల 
మధ్యను, 3999-80” 50" మధ్యను వి సరించి 
యున్న ఈ దేశమునకు ఉత్తరమున రువండా; 
తూర్పున దక్షిణమున టాంజానియా; పశ్చిమమున 
జయిరే సరిహద్దులందు ఉన్న వి, దేశ వైశాల్యము 
27,884 చ. కిమీ. దేశము పర్వతములతోను, 
పీశ్రభూములతోను, నిండియున్న దని చెప్పవచ్చును. 
పశ్చిమమున టాంజానియా సరిహద్దున, రుజీజీ నదీ 
పరిసరములనున్న 792 మీ, ఎత్తుకల ఒక చీలిక 
భూమి మాత్రమే దేశమందు ఆంతట ఎత్తుతక్కువ 
భూమిగ లెక్కకు వచ్చుచున్నది. తక్కి న దేశమున 
ఎత్తు ఎచ్చటను 910 మీ. కు తగ్గదు. , తూర్పు 


162 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


[పాంతమున నున్న, పర్వతభూమి [క్రమముగ 
దక్షిణ పశ్చిమములకు. పయనించు కొలది, ఎత్తు 
తగ్గి 1,870 మీటర్ల ఎత్తును చేరుకొనును 
మధ్యదేశపు పీఠభూమి, సరాసరి ఎత్తు 1707 
మీటర్లు. ఆకన్యారూ, కగేరా నదులు, ఈ 
దేశమును రువండానుండి వేరుచేయుచున్న వి. 
దక్షిణపు సరిహద్దున మలగరాబీనది ఉన్నది; 
కగేరా, రువూవూ నదులు నైలునదికి ఉపనదులు, 


ని, ఫీతోష్టస్థితి మొ. : ఉష్ణమండల [పాంతముల 
ఉన్నతభూముల శీత్రోస్టరీతియే ఈ దేశమున కలదు. 
రా|తింబగలుల మధ్య తాపకమ వ్యత్యాసము 
చాల ఎక్కువ, [వదేశములను అనుసరించియు 
శీత్రోస్టస్థితి మారుచున్నది. మధ్యదేశపు పీఠభూమి 
యందు శీతోష్టపరిస్థితి సౌమ్యముగ ఉండి, 
సరాసరిన పగటి తాపమము 68° ఫా. వరకు 
ఉండును వర్షపాతము అసిశ్చితరీతిలో ఉండుట 
వలన, దేశమున అధికభాగము తరచుగ అనావృష్షికి 
లోనగుచున్న ది. వాయవ్య పాంతమున మా్యతము 
అత్యధిక ముగ వర్షించును 


దేశమున అధికభాగము గరిక పట్టు భూమి. 
అడవులు చాల తక్కువ; అక్కడక్కడ యూక 
లిప్టస్‌, కొబ్బరిజాతి వృక్షములు కనబడును. 
దేశమున ఒకపుడు ఏనుగులు మొదలగు పెద్ద 
జంతువులు విరివిగ ఉండెడిఏ. కాని దేశమున 
జనసంఖ్య విపరీతముగ పెరిగి, ఎల్లెడల జనా 
వాసములు ఏర్పడుట వలన వన్యజాతి అంతరించు 
చున్నది. 


తి. జనసంఖ్య మొ.; ఆ(ఫికాలో ఎక్కువ 
జనసాం[దత కలిగిన దేశములలో ఇది ఒకటి. 
1969 అంచనాలను అనుసరించి జనసంఖ్య 
84,75,00. జనసాంద్రత చ. కిమీ. కు 154. 
ముఖ్యనగరమగు బుజుంబురా (జ, సం. 70,000) 
తప్ప వేరుగ లెక్కింపతగిన 'పెద్దనగరములు లేవు, 


[ప్రజలలో తుతీ, పహూటూ, త్వా జాతుల 
(పజలున్నారు దేశ జనులలో తొలుతటి జాతివారు 
దాదాపు 14%; వీరు బాలా పొడగరులు, స్సుర 
దూపులు. హూటూ జాతివారు [ప్రజలలో 85% 
ఉందురు. వీరు బంటూ జాతిలోని ఒక శాఖకు 
చెందినవారు. త్వా జాతి [ప్రజలు చాల పొట్టివారు. 
వీరు [ప్రజలలో దాదాపు 1% ఉందురు. యూరపీ 
యులును, ఆసియావాసులును కలసి దాదాపుగ 
7,000 ఉందురు. “కిరుంది' ఆను ఆ(ఫికన్‌ భాష 
పజలలో విపుల |పచారమున ఉన్నది. ఇదియు 
[ఫెంచియు అధికార భాషలుగ పరిగణన పొందినవి. 
సాంప్రదాయికమగు, ఒక ఆఫికన్‌ మతమునకు, 
దేశమున విపుల వ్యాప్తి కలదు ప్రజానీకమున 
దాదాపు సగముమంది కె స్తవులు. 


ఆ 

క. సమాచార సా, 10,000 |పజలకు 9 
టెలిఫోన్లు చొప్పున కలవు 19069). బుజుంబురాకు 
బెల్జియంలోని (బస్పెల్స్‌కు మధ్య, రేడియో 
చెలిఫోను సౌకర్యము 1960 నుండి కలదు. 
బుజుంబురా, కిటేగా నగరములలో రేడియో 
పసార కేం దములు కలవు. 


ర, యాన సౌ : దేశమున రైలుమార్గములు 
లేవు. 6,000 కిమీ. పొడవున రోడ్డు మార్గములు 
ఉన్నను, అందు పక్కా._మార్ల ములు చాల తక్కువ, 
టాంగన్యికా సరస్సున నడచు నౌకల వలననే, దేశ 
వ్యాపారము సాగుచున్నది. అందు ఆ సరోతీరమున 
ఉన్న బుజుంబురా చక్కని రేవుగ ఉపకరిందు 
చున్నది. బుజుంబురాలో అన్నివసతులు కల 
విమాన్మాశయమును, కిటిగాలో ఒక విమాన 
క్నేతమును కలవు. దేశమున పలుతావులలో 
హెలికాప్టర్ణకు దిగువసతులు కలవు. 


6. చరిత : తొలుతనుండియు ఈ దేశచరిత 
రువండా చరిత్రతో ముడివడి యున్నది (చూ: 
రువండా ). జర్మనులు 19 వ శ తాబ్బమున, రువండా- 


బురుండి 168 


ఊరుండి అను పేరుతో, ఈ ఉభయ [పాంతములకై 
అధికారమును వహించి, ఆ [పాంతములపై స్థానిక 
తూత్సీ జాతి పాలకుని అధికారమును, తమ 
సర్వాధిపత్యమునకు లోబడి సాగనిచ్చిరి. [పథమ 
[పపంచ యుద్ధానంతరమున ఈ రండు [పొంత 
ములును, బెల్జియం ఆధిపత్యమున మాండేటరీ 
[పాంతములుగ పాలింపబడినవి, అయినను 
1959లో రువండాలో చెలరేగినటుల, ఇచట 
తూత్సీ = హూటూ పజల మధ్య వైషమ్యములు 
మాతము తలఎత్తలెదు. దేశమునకు జులై 1, 
1962 లో స్వాతంత్యము కలిగిన తరువాత 
కూడ, రాజ్యాంగ బద్ధముగ రాచరికము కొంత 
కొలము సాగినది; కాని 1966 లో అప్పటి రాజును 
వధించి, గణతం[త రాజ్యముగ దేశమును, అప్పటి 
(ప్రధాని |పకటించెను. తరువాత రాజవంశము 
అధికారమును  నిలబెట్టుకొనుటకై తిరుగుబాటును 
(పోత్సహించగ, పోరాటములు జరిగి, జననష్టము 
విపరీతముగ సంభవించినది. కడకు ఈ 
పోరాటమున విజయమును పొందిన ప్రధాని 
మెకోంజెరో, తానే ఆధ్యక్షుడాగ, ఒక నూతన 
(పభుత్య మును నెలకొల్పెను (జూలై 14, 1972), 

7. పరిపాలన: స్వాతం|త్యమును ఆర్జించిన 
వెంటనే దేశము ఒక రాజ్యాంగ విధానమును రూపొం 
దించుకొనినను, [పస్తుతమున 
నిలుపుదల చేయబడి, అధ్యక్షుడే సర్వాధికారములను 
వహించి పాలించుచున్నాడు, అధ్యక్షుడగు మెకేల్‌ 
మైకోంబెరో నాయకత్యమునఉన్న ఉ్యపోనా పార్టీ 
తప్ప, తక్కిన పార్టీలు అన్నియు నిషేధింపబడినవి. 

8. దేశరక్షణ : 2,600 మంది సైనికులు కల 
పదాతి దళము కలదు. బెల్జియం దేశీయులు, 


ఆ రాజ్యాంగము 


రక్షణబలముల నిర్మాణమున సలహాదారులుగ 
పనిచేయుచున్నారు. 
9. అంతర్జాతీయ సం.: ఐ.రా.స 


యందును తదనుబంధములగు కొన్ని (పత్యేక 


సంస్థలందును, దేశమునకు సభ్యత్వము కలదు. 
ఐ. రా. స. సంస్థల వలనను, యు. ష్‌ [బిటన్‌, 
(ఫాన్స్‌, పళ్చిమ జర్మనీ, బెల్జియం మొదలగు 
దేశముల వలనను, ఈ దేశము సాంకేతిక, భన 
సహాయములను |గహించుచున్నడి. 


10. ఆర్థిక రంగము : కీర్‌ |పజలు 
వ్యవసాయము పై ఆధారపడి జీవించుచున్నా రు. 
కాని అందలి ఉత్పత్తి చాల తక్కువ. మొక్క 
జొన్న, సజ్జ, అరటి, చిరుగడదుంప, బటాణి 
చిక్కుళ్ళు ముఖ్యములగు ఆహారపు పంటలు. 
రొక్కపు పంటలలో కాఫీ [పముఖము. ఎగుమతు 
లలో కాఫీ గింజలు, [పత్తి కమ [పాముఖ్యమును 
కలిగియన్నవి. పళసంపద విరివిగ ఉన్నను, 
మంచిజాతీ సకువులు చాల తక్కువ. ఖనిజములశై 
సర్వే జరుగుచున్నది. _ప్రస్తుతమున కసిటరై ట్‌, 
బస్టానసైట్‌' మొదలగు ముడి ధాతుదవ్యములు 
మొత్తము మీద 1000 టన్నులకు లోపుగ సాలీనా 
ఉత్ప త్తి అగుచున్నవి. విద్యుద్వినియోగ ము 12.2 
కోట్ట కి, వా. సాలీనా ఎగుమతుల విలువ 12.2 
కోట్ట బు. |పాంకులు (19977). బడ్జెటర వ్యయము 
212.1 కోట్ట బు. (పొం, (1971) 


11. సాంఘిక రంగము;  ఆధునికమగు 
గృహవసతి దేశమునందు, అందును ముఖ్యముగ 
పల్హిపట్టులందు, చాల తక్కువ, పల్లె [ప్రజలు సర్వ 
సాధారణముగ, గుడిసెలలో నివసింతురు. 7-16 
వయసున ఉన్న పిల్లలందరి విద్యాబోధన ఉచితము; 
అయినను విద్మావ్యాప్తి తక్కువ. 1,70,000 మంది 
విద్యార్థులు (పయిమరీ తరగతులలోను; 5,800 
మంది సెకండరీ పాఠశాలలలోను; 1,కికి7? మంది 
వృత్తి విద్యాశాలలలోను; బుజుంబురాలోని విశ్వ 
విద్యాలయమున 120 మంది విద్యార్థులును కలరు 
(1967-68). బుజుంబురాలో రెండు [గంథాలయ 
ములును, కిటేగొాలో ఒక మ్యూజియ మును కలవు. 


164 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


దినప[తిక ఏదియులేదు. (పభుత్యమే క్రమముగ, 
| ఫెంచి, కిరుందీ భాషలలో రెండు వారప(తికలను 
[పచురించుచున్న ది. [ప్రభుత్వ అధీనమునను, 
మత సంస్థల అదీనమునను పనిచేయు వివిధములగు 
ఆసుషతుల సంఖ్య 109; అందలి శయ్యాసంఖ్య 
2,961; డాకర్ల సంఖ్య 68. ఇందు ఆర్లురు 
టయ 
మా[తమే దేశీయులు (1966). 


12. యాతా సొ.: దేశమున యాంత్రిక 
పరిశ్రమ _ బాల్యస్థితిలో ఉన్నది. టాంగన్నికా 
సరోవర |పాంతభూమి ప్రకృతి రమణీయతకు 
సేరొండినది. తుత్సీ జాతివారి నాట్యములు జగత్‌ 
(పసిద్ధములు. 


త్‌, బోచ్వా నా 


ముఖ్యనగరము : గబెరోనిస్‌; జెండా : మూడు 
అడ్డుబారలు కలది; అందులో పెది, దిగువది లేత 
సీలపువి, మధ్య ఉన్నది నలుపు రంగుది; మధ్య 
నలుపును ఎగువదిగువల నీలమునుండి వేరుచేయు 


ల! 
4 
. 
{ 
గ 
i 
fe 
! 
: 
| 
\ 





పటము లివి, 


సన్నని తెలుపు చారలు కలవు; జాకీయ గీతము : 
ఫాత్‌షే లా రోనా (ధన్యదేశము) ; నాణెము: 
దక్షిణ ఆఫికాలో అమలున ఉన్న రాండు నాణెమే. 
ఇది 100 సెంట్టుగ విభక్షము; 1 రాండు 


=రూ. 10.50; కొలతూకములు: బిటిషి 
విధానపువి; కాలగణన: సా.2 గం. = భారత 
దేశమున సా. 5 గం. 80 ని. 

1. ఉనికి మొ.: ఆ(ఫికా ఖండపు దక్షిణ 
భాగమున 17°47_26°564' ద, అ. మధ్యను, 
౨0°_29°21 తూ. తు. మధ్యను వి సరించిన ఈ 
దేశమునకు ఉత్రరమున జాంబియా, నమీబియాకు 
చెందిన కా పివీ చీలిక; ఈళాన్యమున రొడీసియా; 
ఆగ్నేయ, దక్షిణములందు దక్షిణ ఆఫికా; 
పశ్చిమమున నమీబియా సరి వాద్దులందు ఉన్నవి. 
దేశ వైశాల్యము 6,00 8/2 చ, కిమీ, దేశ 
మంతయు ఉన్నతభూమి, సరాసరి ఎత్తు 1005 మీ; 
కన్యె వద్దనుండి రొడీసియా సరిహద్దువరకు ఫోవుచు 
1,282 మీ. ఎత్తు కలిగిన ఒక వీఠభూమి దేశమును 
రెండు విస్పష్ట భాగములుగ _ విభజించుచున్న ది. 
ఇందు తూర్పు |ప్రాంతము గుట్టలమయ మైన 
చిట్టడవుల గరికపట్టు; పశ్చిమమున కొంతవరకు 
చి త్తడినేల, కొంతవరకు [ప్రభుత్వమునతే 
స్వామ్యముకల జాతీయ భూమి, వానికి దక్షిణమున 
కలహారి ఎడారి ఉన్నవి, ఉత్తరమున చోబీ, 
తూర్పున లింపోపో, వాయవ్యమున ఒకవాంగో 


అనునవీ మాత్రమే దేశమున (ప్రవహించు నదులలో 
పేర్కొనదగినవి. 


2 శీతోష్ణస్థితి "మొ. ; దేశమున అక్షోబరు 
నుండి ఫ్మిబపరివరకు గరిష్టోష్టత 90° ఫా. 
వరకును; జూన్‌ మొదలు ఆగష్టువరకు కనిష్టోష్టత 
$0? ఫా. వరకును ఉండును. సాలున సరాసరి 
వర్షపాతము 45 సెం. మీ; అయినను ఉత్తరమున 
ఆ వర్షపాతము 68 సెం. మీ. ఉండగా, అది 
దక్షిణమున 2౫2 సెం. మీ,కు పడిపోవుచున్నది. 
ఉత్తరమున ఊన్న శజాతీయభూమి యందలి 
ఆడవులలో దాదావు 10 వేల వనుగులును, తదితర 
ములగు వన్యజంతువులును కలవు. వేటకై 
(పత్యేకింపబడిన కొన్ని తదితర వనములలో లేళ్ళు 
మొదలగు అఆల్పజంతువులు విరివిగ కలవు. 
కలహారి [పాంతము ఎడారియైనను అచటి పచ్చిక 
పట్టులను ఆశ్రయించి పెక్కు వన్య జంతువులు 
అచట |బతుకుచున్న వి. దేశమున 84% భూమి 
ముండ్ల పొదలు, అటనట గరికబీడులు కల శాద్వల 
భూమి, 


తీ. జనసంఖ్య మొ. : దేశసంఖ్య 6,80,879; 
ఇందు ఆత్యధిక భాగము తూర్పు |ప్రాంతముననే 
వసించుచున్నారు. దేశపు నగరములలో కన్యే 
(జ. సం. 89,200), గ చట్ట (జ. సం. 49, 156), 
మోల్‌పొలోల్‌ (జ. సం. 81,986), లొబాబీ 
(జ, సం, 12,920), (ఫాన్సిస్‌టౌన్‌ (జనసంఖ్య 
19,908), గబెరోనిస్‌ (జనసంఖ్య 18,486) 
అనునవి (పముఖములు. ఇందు చివర మూడును 
వ్యాపార కేం దములు (1970). 


[ప్రజలలో అత్యధిక సంక్యాకులు ఆ(ఫికాకు 
చెందిన బంటూ జాతివారు; పీరు ఎనిమిది తెగలుగ 
విభ క్రమె పత్యేక [పాంతములందు వసించుచు, 
తెగ పెద్దల నాయకత్యమున అంతరంగిక స్వపరి 
పాలనను కలిగి యున్నారు. అన్నిటిలోను 


బమాంగ్‌ వాతో తెగకు చెందిన పాంతము అత్యంత 
విశాలమై, దేశమున దాదాపు మూడవ భాగమును 
ఆక్రమించి ఉన్నది. వీరుగాక డాదాపు 6,000 
ఆదిమవాసులు (బుష్‌మెన్‌ అనబడువారు) కలహారి 
ఎడారిలో వసించుచున్నారు. ఏరి పూర్వులు క్ర శాఖి 
రుచికి పేరొందినటుల, అచటి. గుహాకుడ్య 
చ్మితములు (పస్సుటము చేయుచున్న వి. 

దేశమున అత్యల్ప సంఖ్యలలో యూరవియనులు 
(4,000), యూరవీయ సంతతివారు (8,500), 
ఆనియావాసులు (890) ఉన్నారు; వీరిలో 
దాదాపుగ అందరును గజిరోనిస్‌, లొబాబీ పరిసర 
ములలో బంగారు గనుల పనులలో పాల్గొను 
చున్నారు. 

దేశీయులలో పలువురు “సెచ్వానా' అను 
ఆ(ఫికన్‌ భాషను మాట్టాడెదరు; తక్కిన వారి 
యందు పెక్కు భాషలు (ప్రచారమున ఉన్నవి. 
ఆంగ్ల భాషయు, 'సెచ్వానాకు తోడుగ సాధికార 
భాషగ పరిగణన పొంది వ్యవహారమున ఉన్నది. 


దాదావుగ దేశీయులందరును [పకృతి దేవతా 
రాధకులు; రమారమి 48,000 మంది మాతమే 
క్రైస్తవులు కలరు (1968). 

ఓ. నమాచార సా.: దేశమున 29 పోస్టా 
ఫీసులును, 88 తపాలా ఏజన్సీలును, $198 జెలి 
ఫోనులును కలవు. వీనిలో అధిక భాగము తూర్పు 
|పాంతముననే ఉన్నవి. గ బెరోనిస్‌లో ఉన్న 
రేడియో స్టైషన్‌ ఇంస్తీష్‌, సెచ్యానా భాషలలో 
[పచారములను నిర్యహించుచున్న ది. 

5. యాన సొ. దేశమున 68,000 కిమీ. 
పొడవున రోడ్డును, 680.4 కిమ్‌. “పొడవున 
రైలుమార్గమును కలవు, దతశ్శిణ ఆ ఫికాలోని 
కేప్‌టౌనునుండి రొడీసియాలోని బులవాయోకు 
పయనించు రైలుమార్గమున, ఈ దేశపు రైలు 
మార్గము అంతర్భాగము. గబెరోనిస్‌, (ఫాన్సిస్‌ 


166 [పపంచ రాజ్య సర్వస్వము 


టౌన్‌, లొబాచీ నగరములకు ఆ మార్గము 
ఉపకరించుచున్నది. |ఫాన్సిస్‌టోనునను, గబెరోనిస్‌ 
లోను విమానాశయములు కలవు _ఇచటనుండి 
వీదేశములకు విమానయాన సొకర్యము కలదు. 
ఇవికాక దేశమున పలు[పాంతములందు విమానపు 
దిగువసతులు కలవు.  వీనివలన దెళాంతర్గత 
విమానయానము _ సాగుచున్నది. దేశమునకు 
స్యయముగ _ విమానయానసంస్థ లేదు; దక్షిణ 
ఆ (ఫీకా, జాంబియాలలోని అట్టి సంస్థలు ఇచ్చట 
విమానయానమును నిర్వహించుచున్నవి. 


6. చరిత: దేశమునందలి ఎనిమిది తెగలును 
బచ్వానా అను మూలపు తెగనుండియే ఆవిర్భవించి, 
17 వ శతాబ్దినుండి ఈ దేశమున వివిధ (ప్రాంతము 
లందు స్థావరములను ఏర్పరచుకొనినవని, సాంప్ర 
దాయిక కథనమువలన తెలియుటతప్ప, ఈ దేశపు 
పూర్వచరి తనుగురించి త కిన వివరములు ఏమియు 
తెలియరావు. యూరపియనులకు దక్షిణ ఆ,ఫ్రీకా 
లోని బోయర్గద్యారా, ఈ దేశము పరిచితమగు 
నాటికి, పైతెగల నాయకులు సామరస్య భావముతో, 
తమ]పాంతములను పరిపాలించుచు, బమాంగ్‌ వాతో 
తెగనాయకుని అధిపత్యమున దేశరక్షణకై కృషి 


చేయుచుండెడివారు. బోయర్డు ఈ దేశమును 
వశపరచుకొనుటకు యత్నించగ, ఈ తెగలు 
కొంతకాలము (పతిఘటించి కడకు (బిటిష్‌ 


[ప్రభుత్వపు రక్షణను పొందినవి (1885). అంతట 
వెచూనాలాండ్‌ అను పేరు ఏర్పరచి, ఈ దేశమును 
(బిటన్‌ పాలించినది. తరువాత కాల కమమున 
[ప్రజల అభీష్టమును అనుసరించి స్వతంతతను 
బిటన్‌ కల్పింపగ నెపైంబరు 80, 1966న ఈ 
దేశము స్వతంతమైనది, 

7. పరిపాలన : దేశాధ్యక్షుని యందు కార్య 
నిర్వహణాధికారము న్య స్త్రమైయున్నది; అతడే 
దేశమునకు అధిపతి; జాతీయ శాసన సభయందలి 
సభ్యులవలన, అధిక సంఖ్యాక బలముతో అతడు 


ఎన్నుకొనబడును. జాతీయ శాసనసభయందలి సభ్య 
సంఖ్య 87. ఇందులో, లివి మందిని (ప్రజలు ఎన్ను 
కొనెదరు; నలుగురిని (పత్యేక నియోజక వర్గములు 
ఎన్నుకొనును. ఈ తిరి మందియు ఎన్నుకొనిన 
వాడు శాసనసభకు సభాపతి (స్పీకరు) గ ఎన్నికై, 
సభలో సభ్యుడుగ లెక్కింపబడును. శాసనసభ 
గాక నాయకమండలి (హౌస్‌ ఆఫ్‌ చీఫ్స్‌) అనునది 
వేరొకటి కలదు. దీనియందు తెగల నాయకులు 
ఎనిమిది మందియు, వారును ఉపనాయకులును 
కలిసి ఎన్నుకొనిన  వడుగురును సభ్యులుగ 
ఉందురు. ఉభయ సభలును కలసి పార్తమెంటుగ 
వ్యవహరించును; నాయకమండలి ఎగువ సభగ 
వ్యవహరించును, 21 ఏండ్ల వయనునకు తగ్గని 
(పతి పౌరునకు వోటుహక్కు. ఉన్నది; అయిదేండ్లకు 
ఒకసారి తప్పక ఎన్నికలు జరుగవలయును. అవి 
శ్యాసతీర్మానము ఆమోదింపబడిన పుడు, అధ్యక్షుడు 
రాజీనామానై నను ఇవ్యవలెను; లేదా పార్ణమెంటును 
రద్దుచేసి ఎన్నికలు జరివి, కొ త్తపార్హ మెంటు 
ఆభీష్టమును అనుసరించవలెను. స్థానిక పరి 
పాలనను, న్యాయ నిర్వహణను అధునికము 
చేయటకు పస్తుతమున కృషి జరుగుచున్నది. 
దేశమున 4 రాజకీయ పక్షములు కలవు. వానిలో 
టోచ్వానా డెమోక్రాటిక్‌ పార్టి అనునది అత్యధిక 
(పతిప త్రి కలది. 

8. దేశరక్షణ: దేశమునకు ఎట్టి సైనిక 
బలమును లేదు; ఆంతరంగిక భదత కొరకు 
దాదాపు 00 మందికల పోలినులబలము కలదు. 

9, అంతర్జాతీయ సం. : 1966 మొదలుగ 
ఈ దేశమునకు ఐ. రా. న. యందును, కామన్‌ 
వెల్తునను సభ్యత్వము కలదు. ఆ|ఫకా ఐక్యతా 
వ్యవస్థయందును నభ్యత్వము కలదు. లెసోతో, 
స్వాజీలాండులతో సన్నిహితమై తి కలదు. ఈ 
మూడు రాజ్యములును దేశీయ, అంత ర్థేకీయ 
విధానములలో, సమన్వయిత భావమున వర్తించు 


టో చో నో 187 


చున్నవి. దక్షిణ ఆఫీకాలోని ఆఫికన్‌ [పజల 
ఆశయములయెడ సానుభూతి ఉన్నను, ఆర్థిక రీత్యా 
దక్షిణ ఆఫికాతో ముడివడి యుండుటవలన, 
దక్షిణ అ(ఫికా (పభుత్యమును నిరసించక దానితో 
సామరస్యమున ఈ దేశము వర్తించుచున్నది. 
రొడీసియానుండి వచ్చెడు దిగుమతులను మా(తమే 
1969 నుండి బోచ్యానా |ప్రభుత్యము నిషేధించినది. 


10. ఆర్థిక రంగము : దేశము కరువు 
కాటకములకు పలుమారు గురియగుచున్నది. 
దేశమున వ్యవసాయ యోగ్యముగనున్న 5 లక్షల 
ఎకరాలలో అధికభాగము తూర్పు పాంతముననే 
ఉన్నది. సజ్జ, జొన్న, మొక్కజొన్న, పండింప 
బడుచున్నను, _ దేశీయల ఆహారావసరములకు 
అవి చాలవు. కొన్ని నీటి పారుదల వసతులను 
అభివృద్ధి పరచి రొక్కపు పంటలను_పొగాకు, వేరు 
శనగ, పత్తి మొదలగువానిని-పండించుటకు కృషి 
జరుగుచున్నది. దేశమున పజసంపద విస్తారము ; 
పపపోషణయు చక్కగా సాగుచున్నది. 1954 కు 
పూర్వమున సజీవ పశువులే విరివిగ విదేశములకు 
ఎగుమతి ఆయ్యెడివి. అంతటినుండి కసాయిశాలను 


పెద్దసాయిలో నిర్వహించి, పపమాంసమును 
కూడ ఎగుమతి చెయుట ఆరంభమెనది. 


[పస్తుతమున ఈ దేశపు ఎగుమతుల విలువలో 
మూడింట రెండు భాగములు పశువులు, వాని మాంస 
చర్మములు మొదలగు వానివలన లభించుచున్నది. 


ఖనిజ పర్మిశమ తగినంతగా లేదు. 1866 నుండి 
ఇప్పటివరకు బంగారు గనులలో కొంత ఉత్పత్తి 
సాగినది ; కొని ఇపుడు ఆ గనులలో బంగారము 
లభించుట చాల తగ్గిపోయినది. పస్తుతము మాంగ 
పీజ్‌, రాతినార గనులలో కొంత కృషి 
జరుగుచున్నది. రాతిఉప్పు విరివిగ |తమ్మబడు 
చున్నది. కొద్దికాలము కిందట వజపుగనులు కను 
గొనబడి 1974 మొదలుగ అందు పని మొదలైనది. 


ఆవిరివలన మా|తమే విద్యుదుత్పత్తి జరుగుచున్నది. 
దేశమున విద్యుద్వినియోగము 1,28,80,164 కివా, 
(1968). దేశపు ఎగుమతుల విలువ 74,91,118 
రాండ్లు; దిగుమతుల విలువ 2,82,80,640 రోం. 
(1968). దక్షిణ ఆఫ్రికాలోని గనులలో ఈ దేశ 
వాసులలో పలువురు పనిచేసి, ఇంటికి పంపు [దవ్య 
మును, దక్షిణ ఆ (ఫికాతోఉన్న సుంకముల ఓఒడంబ 
డిక వలన లభించు మొత్తమును, |దిటిష్‌ |పభు 
శ్యముచేయు సహాయమును చెల్చింపుల లోటును 
సరిపుచ్చుచున్నవి. దేశపు బడ్జెటరీ వ్యయము 
1,96,54,950 (197172). 

11. సాంఘిక రంగము : దేశమున ఆకు 
రాస్యత 20%, దేశపు [పయిమరీ పాఠశాలలలో 
విద్యార్థి సంఖ్య 78,442; [పయిమరీ విద్యాశాలలు 
286, "సెకండరీ పాఠశాలలలో విద్యార్థులు 870; 
విదేశములందు విశ్యవిద్యాలయ ములలో పఠించు 
వారు 97; దేశమున విశ్యవిద్యాలయములు లేవు. 
(1972). దేశమున ఒకే ఒక దినపత్రికను, 
ఇంగ్లీషనను, సెచ్వానాభాషలోను, ప్రభుత్వము 
నడుపుచున్న ది. చెప్పదగిన |[గంథాలయములుగాని 
మ్యూజియములుగాని దేశమున లేవు. 


దేశమున 1785 శయ్యాసంఖ్య కల 
ఆసుపతులును, తక్కు. విధముల వై ద్యవసతులును 
92 కలవు; వైద్య నంఖ్య 40 (1972). 


12. విలాన యాతా సౌ,: దేశమున 
మృగయా వినోదమునకై (పత్యేకింపబడిన వన 
భూములందు వేటాడుటకు విదేశీయులు పలువురు 
దేశమును దర్శింతురు; గు హాకుడ్య ములందలి 
చరితపూర్యపు చిత్తరువులు కూడ పలువురను 
ఆకర్షించుచున్నవి. యా|తికుల సౌకర్యము కొరశ్రై 
పబ నగరములందు చిన్న హోటష్ట కలవు 


18. (ప్రసిద్ద పొరలు: 1. సెరెనీ భామా 
(జ. 1921); (పస్తుతమున ఇతడు దేశాధ్యముడు; 


168 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


బమాంగ్‌ వాతో తెగనాయకుని కుమారుడు; కాని ఒక 
ఆంగ్ల వనితను పెండ్రియాడుటవలన, దేశీయులలో 
భాందసుల ఓ త్తిడికి లోనై తన వారసత్వవు 
అధికారమును వదలుకొనెను. ఆక్‌ ఫర్డ్‌న ఉన్నత 
విద్యను ఆభ్యనించెను; దేశీయ [ప్రజలకు నాయకుడై 


కడకు అధ్యక్ష పదవిని పొంది, అటు దక్షీణ 
ఆ|ఫీకాలోని శ్వేతజాతి పభుత్యముతోను, ఇటు 
ఆ(ఫికన్‌ [పజల నాయకులతోను సామరస్య 
భావమున మెలగుచు తన దేశమును ఆధునికము 
చేయుచున్నాడు. 


Ana ఆఆఆ 


తికి వులగాసి 
(మడగాస్కర్‌) 


ముఖ్యనగరము : తనానరీవ్‌; జెండా : 
దండమువద్ద తెలుపున ఒక నిలువుచారయు, దానికి 
అభిముఖముగా అడ్డ ముగ ఎగువన ఎరుపుచారయు, 
దిగువన ఆకుపసిమి చారయు కలది; జాతీయ 
గీతము ; రీ తనిం[దాజనే మలాతా ఓ (ఓ మా 
(పియతమ మాతృభూమి); నాణెము: మలగాసీ 
[ఫౌంక్‌, 1,000 మ. [ఫాంకులు ఆరు. 27.00; 
కొలతూక ములు : మె।టిక్‌ విధానపువి. కాలగణన : 
సా. కి గం, జ=భారతదేశమున సా, 5 గం. 
ఏ0 ని. 


కే. ఉనికి మొ.: ఆ(ఫికా ఖండపు ఆగ్నేయ 
తీరమునకు సుదూరమున నెలకొనిన, ఈ ద్వీప 
రాజ్యము, హిందూమహా సముద్ర పరివృతమై |. ఎ 
25°80" ద. అక్షుంశ రేఖలకును, 44°20’ _ 
50°10 తూ. తులారఖలకును మధ్యన వి స్తరించి 
ఉన్నది. దేశ వైశాల్యము 5,90,000 చ. కిమీ, 
ఆఫ్రికా తీరమునుండి ఈ దేశమును మొజాంబిక్‌ 
చానెల్‌ వేరుచేయచున్నది. ఆఫికా తీరమునుండి 
ఈ దేశపు తీరమునకుగల కనీసపు దూరము 
884 కిమీ. [ప్రపంచమునందలి ద్వీపములందెల్ర 
విసృృతిలో నాలుగవదిగ లెక్కుకువచ్చు ఈ బ్వీపపు 
గరిష్టపు నిడివి 1,568 కిమీ; గరిష్టపు వెడల్పు 
676 కిమీ. తూర్పు కోస్తానుండి [కమ్మకమముగి 


భూతలము పెకి లేచి మధ్యదేశమున ఒక ఉన్నత 
పీఠభూమిగ పరిణమించి, అంతట పడమటికి దిగి 
సము[దపు ఒడ్డున గుట్టలుగ పరిణమించుచున్న ది. 
పీఠభూమి సైతము పలుతావులందు నీటికోతపడి, 
తూర్పువైవున పలు లోయలను జలపాతములను 
కలిగియున్నది. పూర్వపు అగ్నిపర్వత విజృంభణ 
ములవలన రూపొందిన కొండలు అనేకములు 
ఉన్నవి. ఏని అన్నింటిలోను పెద్దదియగు “చారత 
నానా" ఎత్తు 2,880 మీ. భూతలపు వాటమునుబట్టి 
[ప్రముఖనదులు అన్నియు తూర్పునుండి పశ్చిమము 
నకు [పవహించుచున్న వి, 

ని. శీతోష్టస్థితి మొ; శః ద్వీపరాజ్యము 
వ్యాపార వాయువుల మండలమున ఉండుటవలన, 
ఆగ్నేయ వాయువుల మూలమున, దేశపు తూర్పు 
నైరుతి కోస్తాలలో విపరితముగ వర్షించుచున్నది. 
ఈ [ప్రాంతపు “తమతావే'లో సాలుసరి వర్షపాతము 
560 సెం. మీ; దక్షిణ [పాంతమున వర్షము చాల 
తక్కువ; ఇచటి భూమి దాదాపుగ ఎడారిగ 
లెక్కి_ంపదిగి ఉన్నది. ఉన్న తినగిబట్టి దేశమున 
ఎండవెడిమి మారుచున్నది. తూర్పు తీరమున 
ఎండవేడిమి 70° - 80౮° ఫా, గ ఉండగ, పీఠ 
భూమియందున్న ముఖ్యనగరమున ఆ వేడిమి 55"- 
60° ఫా, గ ఉన్నది; కాని ఆనగర [ప్రాంతమున 


మలగా 


సాలుసరి వర్షపాతము 280 సెం. మీ. మాత్రమే. 
ఇచట జంతు, వృక్ష సంతతికి, ఆఫికాలోని అట్టి 
వానితో ఎట్టి సంబంధమును, కన్చట్టుటలేదు. దేశ 
మున అడవులు చాలతక్టువ. విషసర్పములు ఎక్టువ. 


|| 


య్‌. 
|| | 


|i 


| 


bf 
= 

OE 
ద; 


| 


పటము లికి. 
మర్శ_టములుగాక తక్కిన స స్తనజాతి జంతువులు 
(పకృతి సిద్ధముగ దేశమున కన్పట్టవు, 
తి. జనసంఖ్య మొ.: 1971 లక్కలనుబట్టి 


దేశపు జనస్త ౦ఖ్య 76,55,184; ఇందు 48%, 18 
ఎండ్ల వయనునకు లోబడినవారు. 1970 అంచ 


44113 
il 1141 


|| 


4 


i 





సీ 189 
నాలను అనుసరించి [కింది నగరముల జనసంఖ్య 
ఈ రీతిగ ఉన్నది. తనానరీవ్‌ 8,229,000, తుమ 
తావే 50,500; మజుంగా 48,500. పాదీన కాల 
మున అంతటంతట దేశమున వచ్చిచేరిన ఆఫికన్‌, 
అరబ్బీ [పజలు, ఆంతకు పూర్వమే ఇచట చేరిన 
ఇండోనీసియా జాతి [ప్రజలతో మేళవించుటవలన 
మలగాసీ పజానీకము రూపొందినది; [ప్రజలలో 
ఏకరూపత ఏర్పడియున్నను 14 
మొదలు 22 వరకు ఇందు తెగలు కలవని అక్క 
తేలుచున్నది. దేశీయులుగాక వ్యాపారాదులరీత్యా 
ఇచట వచ్చి చేరినవారిలో దాదావుగ 80,000 
_ఫెంచివారు, 87,000 కొమోరో ద్వీపవాసులు, 
17,000 భారతీయులు, 9,200 చీనియులు, తది 
తరులు 4,750 కలరని అంచనా (1968,. 


జాతిరిత్యా 


దేశీయులందలి వివిధ తెగలలో సాంస్కృతిక, 
రాజకీయ |పాబల్యమువలన మెరినా తెగకు అధిక 
[ప్రాముఖ్యము ఇదివరలో ఉండినను, [క్రమముగ 
తెగల మధ్యగల హెచ్చుతగ్గుల విభేదము తగ్గిపోవు 
చున్నది 

దేశమునందలి పజల మాతృభాష మలగాసీ. 
ఈ భాష ఇండోనీసియాభాషా కుటుంబమునకు చెంది 
నది; ఇందు లింగభేదమును, [కియా పరిణామమును 
కన్పట్టవు. వాక్య సిర్మాణమున కర్మణి (ప్రయోగ 
మునకు వ్యా ప్తిఎక్కువ. ఈ భాష ఇపుడు (ఫెంచితో 
పాటుగ అధికారభాషగ పరిగణన పొందినది. 

రాజ్యాంగ విధా నరీత్యా మత స్వాతం త్యము 
ఫౌరులకు కలదు. దేశమున ఒక సాం! పదాయిక 
మతము కొలది స్థానిక విభేదములతో దేశమున 
వ్యా ప్రియందున్నది. ఐతిహాసిక వీర పురుషుల 
ఆరాధనయు, పితృదేవతల పూజయు ఇందు 
ముఖ్యాంగములు. క్రైస్తవమత [ప్రచారము 19 వ 
శతాబ్ది మొదలుగ సాగుచున్నది; క్రై స్తవుల సంఖ్య 
దాదాపు 4 లతలు ఉండును; తీర|పాంతమున 
దాదాపు 5 లక్షల ముస్తిములు కలరు. 


ను ల్‌ జరీ లో న జ hy ఇచ 
170 పపంచ రొజ్య సర్వస్వము 


4. సమాచార సా, : దేశమున 547 తపాలా 
ఆఫీసులును, ళళ వైర్‌ లెస్‌ బెల్మిగాఫ్‌ స్టేషనులును 
కలవు. తంతి, టెలిఫోను సౌకర్యములును విరివీగ 
కలవు. తననారీవ్‌, పారిస్‌, మారిషస్‌, రియూని 
యన్‌లమధ్య సరాసరి 'వెలిఫోను సంబంధము 
కలదు. తనానరీవ్‌, పారిసలమధ్య వైర్‌లెస్‌ టెలి 
[గాఫ్‌ సౌకర్యము కలదు. దేశమున 7 రెడియో 
స్టేషనులు మలగాసీ, (ఫెంచి భాషలలో [పసారము 
లను నిర్వహించుచున్న వి, 

ర్‌, యాన సొ.: దేశమున 40,000 కిమీ. 
నిడివికల రోడ్డు కలవు; ఇందు 8,864 కిమీ. 
ఉత్తమ |శేణికి చెందినది. దేశమున మొత్తముమీద 
864 కిమీ. నిడివిగల నాలుగు ర్రైలుమార్గములు 
[ప్రముఖ నగరములను కల పుచున్నవి. తమతావే, 
ముజుంగా, డీగో సువరెజ్‌, తులియర్‌, నొస్పీబే, 
మనకారా అను రేవునగరములవలన నౌకా వ్యాపా 
రము సాగుచున్నది. ముఖ్యనగరమును, తక్కిన 
దేశీయ నగరములతోను, పారిస్‌, రోములతోను 
కలిపెడు విమానయాన వసతి కలదు, 

6. చరిత: |పాచీన కాలమున ఇండోసీసి 
యన్‌ |పజానికము అంతటంతట దేశమున వలస 
చేరుటవలన ఈ దేశమున జనావాసములు తొలుత 
ఏర్పడి, నాగరికత నెలకొనినదని చార్మితకుల 
భావన. 1506 లో పోర్చుగీజువారు ఇట కాలిడిరి, 
(ప్రాచీన కాలమున మార్కొాపోలో అను నావికుడు 
పేర్కొనిన మడగాస్కరు ఇది కాదగునని వారు 
భావించి, దేశమునకు ఆ పేరును పొరపాటున 
కల్చించిరి. వారిని అనుసరించి (ఫెంచి, డచ్చి 
(బిటిష్‌ వర్తక సంఘములును దేశమున చేరినవి. 
కాని రాజకీయాధికారము చాలకాలమువరకు మలగాసీ 
రాజుల ఆధీనముననే ఊండినది. ఈ రాజులను 
అందరిని నిర్ణించి దేశమును ఏకీకృతము చేసినవాడు 
అం|దియనామ పొయినీ మెరీనా (1787-1810). 


కాని అతని అనంతరమున రాజులు బలహీనులగుట 
వలన ఒక మాండలికునివలన తమకు దత్తము 
చేయబడినదను మిషతో | ఫెంచివారు ఒక రాష్ట్ర 
మను తమ రక్షణలోనికి తీసికొనిరి (1088), 
రాజు పతిఘటించినను పయోజనము లేక పోయెను. 
(బిటిష్‌ వారును మలగాసీయందు ఫెంచివారికి 
(పత్యేక [ప్రతిపత్తి కలదనుట గు ర్రించిరి, తత్పర్యవ 
సానముగ | ఫెంచివారు, దేశీయుల (పతిఘటనను 
నిర్మూలించి తుదకు దేశమంతట తమ ఆధిపత్య 
మును నెలకొల్పిరి. తుదకు ద్వితీయ (పపంచ 
యుద్ధానంతర మున సాగిన [పజోద్యమమునకు 
లొంగి | ఫెంచి [ప్రభుత్వము 26 జూన్‌, 1960 న 
దేశమునకు స్వతంతతను కల్పించినది. 


7. పరిపాలన: 1959లో ఆమోదింపబడి, 
1960 లో సవరింపబడిన ఒక రాజ్యాంగ విధానము 
వలన, సార్వజనిక వోటు హక్కు తో ఎన్నికైన 
[ప్రజా (పభుత్యముగల గణరాజ్య [పభుత్వము 
ఏర్పడినను, అది ]18మేీ, 1972న అధ్యక్షుని 
వలన రద్దొనర్పబడినది. ఆ సంవత్సరము జూన్‌ 
మొదలుగ |పధానియగు రామనంచవ సేనానియే 
సర్వాధికారములను [గహించి పాలించుచున్నాడు. 
దేశము పరిపాలనా సౌకర్యముకొరతై 6 రాష్ట్రము 
లుగ విభజింపబడి ఉన్నది. మలగాసీ [ప్రజలకు 
సంబంధించినంతవరకు వ్యవహారములు సాంప 
దాయిక శాసనమును అనుసరించి కోర్టులందు 
పరిష్క-రింపబడుచున్న వి. తనానరీవ్‌లోని సు[పీమ్‌ 
కోర్టునకు అప్పీళ్ళను పరిష్కరించు అధికారము 
కలదు. 


8. దేశరక్షణ : 8,500 సైనికులుగల ఒక 
పదాతిసేనయు, 100 మంది నావిక యోధులుకల 
నావిక దళమును, 400మంది పనిచేయు వాయు 
సేనయ కలవు. [ఫాన్స్‌ దేశముతో కుదుర్చుకొనిన 
ఒక రక్షణ ఒడంబడికను అనుసరించి, డీగో సువరెజ్‌ 


మలగాసే 171 


వద్దనున్న నౌకా స్థావరమున 2,500 |ఫెంచి 
ద ఫి 
సైనికులు కలరు. 


9. అంతర్జాతీయ నం.: 1960 మొదలుగ 
అ. రా. స. యందును, తదనుబంధ (పత్యేక సంస్థ 
లలో వెక్కింటను సభ్యత్యము కలిగియున్నది. 
కామన్‌ మార్కెట్‌ తో సన్ని హితత్వమును వహించి, 
దానివలన ఆర్థిక సహాయమును, పొందుచున్నది. 
(పెంచిభాష మాటాడు 11 ఆ(ఫికన్‌ రాజ్యములతో 
ఆర్ధిక సహకారపు ఒడంబడిక ఈ దేశమునకు 
కలదు. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
అంతయు వ్యవసాయముపైన ఆధారపడి ఉన్నది. 
దేశమున వ్యవసాయమున ఉన్న భూమిలో సగమున 
వరి పండింపబడుచున్నది; ఇదియే దేశ [ప్రజలకు 
ముఖ్యాహారధాన్యము. మొక్కజొన్న, చిరుగడ 
దుంపలు, ఉరలగడ్డలు మొదలగునవియు పరిమితపు 
మొ త్తములలో పండింపబడుచున్న వి, రొక్క_పు 
పంటలలో కాఫీ గింజలు, మసాలా దవ్యములు, 
చక్కెర, లవంగములు మొదలగు సుగంధ |[దవ్య 
ములు [కమ [పాముఖ్యము కలిగియున్నవి; సిసల్‌ 
నారయు పెద్దమొ తమున ఉత్పత్తి అగుచున్నది. 
ఎగుమతులలో పై వస్తువులే అధిక [ప్రాముఖ్యము 
కలవి. గనులందు [గాఫైట్‌, అభకము దొరకు 
చున్నది, సీమబొగ్గు లభ్యము కాగల సూచనలు 
ఉన్నను, అచట పని జరుగుటలేదు. వ్యవసాయ 
వస్తువులకు సంబంధించిన పరి|శమలు మా|తమే 
అటనట కొలదిగ కలవు; పరిశ్రమల అభివృద్ధికై 
(ప్రభుత్వము కృషిచేయుచున్నది. దేశమున విద్యు 
దుత్పత్తి 21 కోట్ల కివా. (1971). దేశపు ఎగు 


టా 


మతుల విలువ 4,080.6 కోట్ల మ (ఫాంకులు; 
దిగుమతుల విలువ 5 926 1 కోట్ల మ.  ఫాంకులు 
(1971). చెల్లింపుల లోటును సరిపుచ్చుటకు 
_ఛెంచి సహాయము చాలవరకు ఉపకరించుచున్న ది. 
దేశపు బడ్జెటరీ వ్యయము ళ₹,250 కోట్ట ను. 
(ఫాంకులు (1972). 


11. సాంఘిక రంగము: దేశమునందలి 
5,856 [పయిమరీ పాఠశాలలలో 9,88,015 
మంది విద్యార్థులు కలరు. 6 నుండి 14 వరకు 
వయసు కలిగినవారికి నిర్బంధముగ పయిమరీ 
విద్య టోధింపబడుచున్న ది (1970-71). 9,802 
మంది విద్యార్థులు పరించు 62 సాధారణ కళాశాల 
లును, ఉ6,885 మంది చదివెడు 15 ఉన్నత పాఠ 
లును కలవు. తనానరివలోని విశ్వవిద్యాలయ కఖా 
శాలల విద్యార్థి సంఖ్య 8,779 (1968). 2 162 
విద్యార్థులుకల 16 సాంకేతిక కళాశాలలును, 
లి,287 మంది చదివెడు 8 ఉన్నత సాంకేతిక 
పాఠశాలలును కలవు (1967.68). తనానరీవ్‌న 
[పామాణిక [గంథములుకల ఒక పెద్ద (గంథాలయ 
మును, ఒక మ్యూజియమును కలవు. చిన పుతికలు 
మలగాసే భాషలో ఏడును, [(ఫెంచిలో ఒకటియు, 
ఫెంచి - మలగాసీలలో ఒకటియు పచారమున 
ఉన్నవి దేశమున 17,700 శయ్యలు కలిగిన 
పలురీతుల వైద్యశాలలు 609 కలవు; వైద్యసంఖ్య 
659 (1969). 


12. యాతాసొ : విదేశీయ యా తికులు 
పీసా, పాస్‌ పోర్టులను విధిగ కలిగి ఉండవలెను. 
యాతికుల సౌకర్యమునకై హోటలుల వసతి 
కలదు. 


లశ వులాది 


ముఖ్యనగరము : జొందా; జెండా: నలుపు, 
ఎరుపు, ఆకుపసిమి అడ్డుచారలు పైనుండి క్రిందికి 
అమరియుండగ నలువు చారపె ఎరుపు రంగున 
ఉదయభానుని చితము కలది; నాణెము : క్వాచా; 





పఓము లి4. 


ఒక క్యాచా 100 తంబాలాలుగ విభ క్తము; ఒక 
క్యాచా జరు. 8.5; కొలతూకములు : (బిటిష్‌ 
విధానపువి; కొాలగణన : సా. 2 గం. = భారత 
దేశమున సా, 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : మధ్య ఆఫ్రికాలో తూర్పు 
ప్రాంతమున $9*చివి" _ 17°08” ద. అ. మధ్యను, 


889 _ 86° తూ. తు. మధ్యను విస్తరించియన్న 
ఈ దేశమునకు ఉ త్రరమునను తూర్పునను టాంజా 
నియా; దక్షిణమున మొజాంబిక్‌; పశ్చిమమున 
జాంబియా సరిహద్దులందున్న వి. దేశపు ఉఊ తర - 
దక్షిణముల నిడివి 882 కిమీ; తూర్పు పశ్చిమముల 
కొలత 80 కిమీ. నుండి 160 కిమీ. వరకు మారు 
చుండును. దేశ వై శాల్యము 1,26,988 చ. కిమీ; 
ఇందు 81,080 చ. కిమీ. భూమి నీటిమునకలో 
ఉన్నది. దేశమున మలావీ అను సరస్సు కలదు. 
దీనిలో తూర్పున కొంతభాగము మొజాంబిక్‌ కు 
చెందినను, తక్కినది ఈ దేశమునకే చెంది 
యున్నది; ఈ సరస్సు ఉత్తర - దక్షిణముల నిడివి 
క76 కిమీ; ఈ సరస్సు సమ్ముద మట్టమునకువైన 
457 మీ. ఎత్తున నెలకొనియుండుట ఒక విశిష్ట 
భౌతిక లక్షణము. తక్కిన దేశపు ఉపరితలమును 
చాలవరకు వీఠభూమి. ఇదటి ఎత్తు సాధారణముగ 
915 మీ. నుండి 1,220 మీ. వరకు మారుచుండును; 
ఉత్తరమున కొన్ని ప్రత్యేక _పాంతములందు, 
2,440 మీ. ఎత్తునకును, మాంజీ పర్వతములలో 
8,050 మీ., జొంబావద్ద 2, 185 మీ. కును ఈ ఎత్తు 
మారుచుండుట కననగును. దక్షిణమున మాతమే 
తక్కువ ఎత్తు (610 మ్‌.) కల [ప్రదేశములు కన 
నగును. 


డి. శీతోష్టన్థితి మొ. ; దేశమున వివిధ (పదే 
శములమధ్య ఎత్తున కననగు వ్యత్యాసములును, 
సమీపముననే విశాలమగు మలావీ సరస్సు ఉండు 
టయు దేశపు శీతోష్టస్థితియందు పెక్కు. _పాంతీయ 
విభిన్నతలకు కారణములై నవి. మొత్తముమీద 
గరిష్ట కనిష్టోప్పతలమధ్య వ్యత్యాసము చాల ఎక్టువ. 
మధ్య మలావీయందు గరిష్టోష్టత 97° ఫా; కనిష్టో 
ష్టత 26 ఫా. నవంబరునుండి వ్మఫిల్‌వరకు వర్ష 


మలావీ 


ములు కురియును. దేశమున 25% [పాంతమున 
అంతగ దట్టముగ ఉండని అడవులు కలవు. వీనిలో 
కొన్నిటియందు త గ్గజాతికి చెందిన కలప దొరు 
కును; కొన్ని [పాంతములలో ఏనుగు, ఖడ్గ 
మృగము, నీటి గు[రము, కారెనుము కననగును; 
చిన్న వన్యజంతువులు అన్ని అడవులందును 
ఉన్నవి. 609 రకముల పక్షిజాతులును, పలు రక 
ముల సర్పములును కలవు. 


తి, జనసంఖ్య మొ.:; 1979 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 45.5 లక్షలు; ఇందు 
90% పల్లెపట్టులందు నివసించుచున్నారు. మొ తపు 
జనసంఖ్యలో ఆసియా వాసుల సంతతివారు దాదాపు 
12 వేలు, యూరపీయ సంతతివారు రమారమి 
6 వేలు చేరియున్నారు, జనసాం[దత చ. కిమీ. కి 
లి8. నగరములలో బ్లోన్‌ టైర్‌ (జ. సం 110 వేలు), 
లిలోంగ్వే (19,600), జొంబా (19,700) 
పేర్కొ_నదగినవి. (పజలలో అత్యధిక సంఖ్యాకులు 
బంటూ జాతికి చెందిన పలుతెగల ఆ ఫకనులు. 
యూరవీయనులలో అత్యధిక సంఖ్య [బిటిష్‌ వారిది; 
డచ్చి, పోర్చుగీజు వారలును అల్ప సంఖ్యలలో 
కలరు; ఆసియా వాసులలో భారతీయుల సంఖ్య 
ఎక్కువ, దేశీయులలో పెక్కు. ఆఫీకన్‌ భాషలు 
[ప్రబారమున ఉన్నను చిన్యంజా అనునది సామాన్య 
భాషగ పలువురకు (గాహ్యము; అయినను ఇంగ్నీ చే 
అధికార భాషగ పరిగణనను పొందినది. దేశ (ప్రజ 
లలో పదిలక్షల మంది క్రైస్తవుల; ఆసియావాస 
సంతతివారిలో 684 ముస్టిములు, 19% పొందు 
వులు, త క్రినవారు క్రై స్తవాది మతములవారు. ఆఫి 
కన్‌ (పజలలో అత్యధిక సంఖ్యాకులు ల 
దేవతారాధకులు. 


శ. యాన సొ.: దేశమున 10,280 కిమీ. 
నిడివిగల రోడ్డు కలవు; వీనియందు 1,080 కిమీ. 
మా్యతమె పక్కారోడ్డు; తక్కినవి మట్టిరోడ్డు. దేశ 


178 


మున 487 కిమీ, పొడవుగల ,బాడ్‌గేజి రైలు 
మార్గము మధ్యదేశమందలి సలిమ్మా నగరమును, 
దక్షిణ [పొంతపు న్సాన్టీతో కలుపుచున్నది. ఈ 
రైలు మార్గము దక్షిణమునకు మొజాంబిక్‌లోనికి 
విస్తరించి వీరా రేవును చేరుచున్నది. బ్లాన్‌ టైర్‌లోని 
విమాన్మాశయమునుండి పరిసర దేశముల ముఖ్య 
నగరములకు విమానయాన వసతులు ఉన్నవి. దేశ 
మున వివిధ నగరముల మధ్యకూడ విమాన 
యానపు సౌకర్యములు కలవు. 


6. చరిత: కీ. శకారంభ కాలమునుండియు 
ఇచట, కొందరు ఆఫికన్‌ జాతులవారు వసించు 
చుండినటులను, 10వ క తాబ్దీకి పూర్వమునుండియే 
ఆరబ్బులకు ఈ [పాంతముతో పరిచయ ముండె 
ననియు తప్ప ఈ దేశపు పూర్వ చరితను గురిం 
చిన వివరములు ఎవియు తెలియవచ్చుటలేదు, 
1616లో ఒక క్రై స్తవమత [పచారకుడు, ఈ 
[పాంతమును దర్శించి, దాని ఉనికిని తెలియజేసి 
నను, తదనంతర కాలమున దాదాపు 250 సంవత్స 
రములవరకు యూరపువాసు అెవరను, ఇట కాలిడ 
లేదు. 1859లో తక్కిన మధ్య ఆ(ఫికాతో 
పాటుగ, ఈ |పాంతమునుకూడా డేవిడ్‌ లివింగ్‌ స్టన్‌ 
(చూ : జాంబియా) దర్శించి క్రైస్తవమత _పచార 
మునకు అంకురార్పణచేయగ,, ఆంత [బిటనునుండి 
వివిధ మత్మపచార సంఘములు ఆ |పాంతమున చేరి 
మత వ్యాపనమునకై కృషిచేసినవి. వారితో పాటుగ 
ఒక |బిటిష్‌ వర్తక సంస్థయు అట చేరి పలుకుబడిని 
ఆర్జించినది. అంతట అరబ్బులు దేశీయులను బానిస 
లుగ కొని పోవుటను నిరోధించుటకై [బిటిష్‌ ప్రభు 
త్యము అట జోక్యమువహించి, తెగల నాయకులను 
అంగీకరింపజేసి, '“న్యాసాలాండు” అను పేరు దేశ 
మునకు కల్పించి దానిని తమ రక్షిత రాజ్యముగ 
చేసికొనిరి; వారు కొన్ని (పజాస్యామ్య విధానములను 
(ప్రవెళ పెట్టినను, దానివలన శక్యేత జాతులకు మా|త'మే 
మేలు కలిగినది. 1958 లో ఉత్తర, దక్షిణ రొడీని 


174 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


యాలను, న్యాసాలాండును కలిపి ఒక సమాథ్యా 
రాజ్యముగ | బిటిష్‌ [ప్రభుత్వము ఏర్పరచెను. 
క్రై స్రవమత [ప్రచారకులవలన విద్యావ్యాప్తి ఎక్కు 
వగ జరిగిన ఫలితముగ దేశపు [పజలలో రాజకీయ 
చైతన్యము కలిగినది. అంతట వారు, హేస్టింగ్స్‌ 
బందా నాయకత్యమున, సమాఖ్యను రద్దుచేసి, 
ఆ|ఫేకన్‌ [ప్రజలకు అధికారముగల స్వతంత రాజ్య 
ముగ దేశమును రూపొందింపవలెనని ఆందోళన 
చేసిరి. తత్సలితముగ 1968 లో సమాఖ్య రద్దయి, 
జులై 8, 1964 న న్యాసాలాండ్‌, మలావీ అను 
పేరుతో, స్వతంత్ర రాజ్యమై కామన్‌ వెల్తున సభ్య 
త్రము కలిగిఉన్న ది. 

7. పరిపాలన : దేశమున గణతం[త (ప్రజాస్వామ్య 
(పభుత్యవు రాజ్యాంగ ము అమలున ఉన్నది. శాసన 
నిర్మాణాధికారము జాతీయ శాసనసభయందును, 
కార్యనిర్యహణాధి కారము అధ్యక్షుని యందును 
న్యస్తములై ఉన్నవి, 21 ఏండ్ల వయస్సుకు తగ్గని 
(పతి పొరునికి వోటు హక్కు. కలదు; జాతీయ 
శాసనసభకు సాధారణ పరిస్థితిలో ఎన్నికలు 
అయిదేళ్ళకు ఓకసారి జరుగును; ఆత్యయిక పరిస్థి 
తిలో ఈ వ్యవధి పొడిగింపబడవచ్చును. శాసనసభ 
యందు ఎన్ను కొనబడు సభ్యులు 50 మంది, అధ్య 
తుడు నియమించు సభ్యులు ఆయిదుగురు కలరు. 
దేశమున ఒకే ఒక రాజకీయ పక్షము - మలావీ 
కాంగెసుపార్టీ జ మా[తమే పనిచేయగలుగుచున్నది. 
ఆ పార్టీ నాయకుడు హేస్టింగ్స్‌బందా, యావజ్జీ వము 
అధ్యక్షుడుగ ఉండవలెనను నిర్ణయము జరిగినది, 
ఆతని అనంతరమున అధ్యక్షుని ఎన్నుకొను తీరును 
రాజ్యాంగ విధానము నిర్ణయించియున్నది,. కార్య 
నిర్వహణలో అధ్యమనికి సాయపడుటకు మం; తులను 
అతడు నియమించుకొనును; ఈ మంతులు శాసన 
సభయందు సభ్యులై ఉండవలెను. 1969 కి పూర్వ 
మున బ్రిటిష్‌ విధానపు న్యాయ నిర్వహణమే. దేళ 
మున అమలున ఉండినది; కాని తదనంతరమున 


సాం[పదాయపు ఆఫ్రికన్‌ తెగల న్యాయస్థానముల కే 
మరణకి క్షనుకూడ, అధ్యక్షుని తుది నిర్ణయమునకు 
లోబడి, విధించు ఆధీకారము కల్పింపబడినది. 


8. దేశరక్షణ: ఒక |బిటిష్‌ సేనాని నాయ 
కత్యమున పనిచేయుచు, 850 మంది దేశీయ సైని 
కులుకల పదాతిదళము కలదు. పౌరులలో పలు 
వురు సైనిక శిక్షను పొందుచున్నారు 


9. అంతర్జాతీయ నం : _ ఐక్యరాజ్యసమితి 
యందును, దాని ఆనుబంధ (పత్యేక సంస్థలందును 
దేశమునకు సభ్యత్వము కలదు. ఆ(ఫికా ఐక్యతా 
సంఘమున సభ్యత్వము కలిగియు, ఈ దేశ (ప్రభు 
త్వము దక్షిణ ఆఫికా, రొడీసియాలతో సామరస్య 
మున మెలగుచున్నది, 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక ప్యవస్థ 
వ్యవసాయము పై ఆధారపడి ఉన్నది. దేశమునుండి 
ఎగుమతియగు రొక్కపు పంటలలో ముఖ్యమైనది 
తేయాకు; తరువాత లెక్కకు వచ్చునది పొగాకు. 
ఆహార ధాన్యములలో మొక్కజొన్న |ప్రముఖము. 
ఖనిజ పరి|శ మలు చెప్పదగినవి లేవు; వ్యవసాయ 
వస్తువులకు సంబంధించిన పర్మ్శిశమలు మూతమే 
దేశమున కలవు. దేశమున విద్యుత్‌ వినియోగము 
10.57 కోట్ల క్రివొ, (1969). దేశపు ఎగుమతుల 
విలువ 4,98,00,065 క్వాం; దిగుమతుల విలువ 
7,14,00,000 క్యా. (1970). దేశము అంత 
ర్రాతీయ అభివృద్ధి సంఘమునుండియు (గేట్‌ (బిటన్‌ , 
యు, స దక్షిణ ఆఫీకా, పశ్చిమ జర్మనీ, డెన్‌ 
మార్కులనుండియు ధనసహాయమును |గహించు 
చున్నది. దేశపు బడ్జెటరీ వ్యయము క62 లక్షల 
క్యా. (1972-78). 

11. సాంఘిక రంగము: దేశమున విద్యా 
శాలలను అన్నింటిని [ప్రభుత్వమే నిర్వహించు 
చున్నది. మొత్తమున 8,808,458 విద్యార్థులు 
పఠించు 18,000 పయిమరీ పాఠ శాలలును, 


మారిటేనియా 175 


18,886 మంది విద్యార్థులుకల 5ఏ సెకండరీ పాఠ 
కాలలును కలవు. వీటి ఆన్నింట ఉపాధ్యాయ సంఖ్య 
9,407; సాంకేతిక, వృత్తి పాఠశాలలలోని శిక్ష 
తుల సంఖ్య 1.904 మలావీ విశ్వవిద్యాలయము 
లింబే నగరమున _ 1965 లో స్థాపించబడినది 
అందలి విద్యార్థి సంఖ్య 1,027 (1972). భాన్‌ 
చెర్‌లో ఓక పెద్ద [గంథాలయము కలదు. ఆ 
నగరమునకు సమీపముననే ఒక మ్యూజియము 
కలదు. వారమున నాలుగు దినములు వెలువడు 
ఓక ఆంగ్ల దినపష తిక జ్ఞాన్‌ టైర్‌ నుండి, వారిము 
నకు రెండు దినములు, ఆంగ్రమునను చిచేవా భాష 


లోను వెలువడు ఒక ప్మతిక లింబేనుండి [ప్రచురింప 
బడుచున్నవి. దేశమున 4,250 శ య్యాసంఖ్యకల 
55 ఆసుషతులు కలవు; ఇవికాక మత (పచార 
సంఘములు, [పభుత్వ సహాయముతో నడపు 64 
వై ద్యశాలలు కలవు. దేశమున వైద్య సంఖ్య 95 
(1965) 

12. యాతా సొ,: దేశమందలి మలావీ 
సరస్సు, మ్లాంటిీ పర్వతము, జొంబా శిఖరము 
విదేశీయ యాత్రికులను ఆక ర్లించుచున్న వి; యా|తి 
కుల సౌకర్యమునకై వసతులను ఆ యా |పదేశము 
లందు |పభుత్యము ఏర్పరచినది. 





తిర. వూరికునియా 


ముఖ్యనగరము : నయక్‌చోట్‌ ; జెండా: 
లేత ఆకుపసిమి భూమికపై, సువర్ణ రంజితమగు 


“0 


క 
GP 
ల్‌ో 


“ 
క 
1 
| 


rr 
Cp 





పటము శిక్‌, 


నెలవంక యు, అందు నక్ష[తమును కలది; జాతీయ 
గీతము ; 'మారివేనియా అను గీతము; నాణెము. 


(ఫాంకు సి, ఎఫ్‌. ఎ. (కమ్యూనిటీ ఫినాన్సిఎరే 
ఆఫ్రికానే) 100 [ఫాం = రూ. 2.60. కోల 
తూకములు ; మెటిక్‌మానమే [ప్రామాణికము ; 
కొలగణన ; మధ్యాహ్నం 12 గం. = భారత 
దెశమున సా. 5 గం. కీ0 ని. 


1. ఉనికి మొ: వాయవ్యపు ఆ|ఫీకాలో 
16°27 ఉ. ఆక్షాంశరేఖలమధ్యను, 5-19 
పశ్చిమ తులా రఖలమధ్యను వి సరించియున్న ఈ 
దేశమునకు వాయవ్య, ఉత్తరములందు స్పానీయ 
సహారాయ, ఈశాన్యమున ఆల్‌ జీరియాయు, 
తూర్పున మాలీదేశమును, దక్షిణమున మాలీ 
దేశమును, సెనెగల్‌ నదియు పశ్చిమమున అట్టాం 
టిక్‌ మహాసముదమును స్పానీయ సహారాయు సరి 
హద్దులందున్న వి. దేశపు వై కాల్యము 10,80,700 
చ. కిమీ దేశమున అత్యధిక భాగము ఎత్తు 
తక్కువగ ఉన్న చదును [పాంతము. దక్షిణమున 
ఉన్న సెనెగల్‌ నది యొకటియే జలమార్గము. 


శి. శీతోష్టస్థితి మొ.: దేశమున ఉత్తర 
భాగమున అత్యధిక [ప్రాంతమున సహారా ఎడారిలోని 


176 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


శీతోష్ణ పరిస్థితులు - యథాతథముగ కననగును. 
సము దతీరమున అత్యధికొష్పత 90° ఫా; అల్బ్పోష్టత 
79° ఫా. వర్షపాతము సాలీనా 42 సెం. మీ. 
వరకు ఉండును. దక్షిణ దేశమున వర్షపాతము 
అంతకు తక్కు.వగ ఉండును. దక్షిణదేశమున 
కొన్ని మధ్యతరగతి ఆటవీపాంతములు కలవు. 
ఎడారులయందు ఊటనీటి పట్టులలో పచ్చగడ్డి 
భూములును, కొన్ని ముండ్లచెట్టును కననగును. 
దక్షిణదేశపు అడవులలో సింహములు, చిరుతలు 
మొదలగు పెద్ద తరగతి వన్యజంతువులు కలవు ; 
కాని ఉ తరమున లెష్ట మొదలగు చిన్న జంతువులు 
మాత్రమే కననగును. 

తీ. జనసంఖ్య మొ. : 1972 అంచనాను 
అనుసరించి. జనసంఖ్య 11.8 లక్షలు. ముఖ్య 
నగరపు జనసంఖ్య 21,000; తక్కిన నగరములలో 
కేడి (జ, సం, 18000), ఆటర్‌ (జనసంఖ్య 
18,000), రోసో (జ. సం. 18,000) పేర్కొన 
దగినవి. బర్బర, అరబ్బీ, సీ గోజాతుల సమ్మిశ్రణ 
జాతికి చెందినవారు దేశీయులలో అత్యధిక 
సంఖ్యాకులు. దేశీయులలో దాదాపు సగముమ౭ది 
స్థిరస్థావరములేని [దిమ్మరి జాతులకు చెందినవారు, 
99%. [ప్రజలు ముస్టిములు; అత్యధిక సంఖ్యాకుల 
మాతృభాష “హస్సాసియా” అనబడు అరవ్వీ 
మాండలికము. 

ఓ. నమాచార సా. ; దేశమున 25 తపాలా 
ఫీసులు కలవు. వీనిలో 15 లో పెలిపోన్‌ సౌకర్య 
ములును, 24 లో తంతి సొకర్యములును కలవు, 
పారిస్‌కు నవాక్‌చోట్‌నుండి సరాసరి టెలిఫోన్‌ 
సంబంధము కలదు. దేశమున వివిధ ేం[దములమధ్య 
రేడియో బెలిఫోన్‌ సౌకర్యము క లదు. ముఖ్యనగర 
మున రేడియో సైేషన్‌ ఒకటి పనిచేయుచున్నది. 
దేశమున 45,000 రేడియోలు కలవు (1968). 

ర. యాన సొ. దేశమున రోడ్డు సౌకర్యములు 
(ప్రధాన నగరముల మధ్య మ్మాతమే కలవు. వాని 


మొత్తపు నిడివి 2,500 కిమీ, నవధిబౌ నుండి 
ఫోర్ట్‌ గౌరా వరకు 675 కిమీ. నిడివి గల రైలు 
మార్గము కలదు, సెనెగల్‌ నదిలో సముదము 
నుండి ఎగువకు 840 కిమీ. వరకు నౌకలు 
సోగలవు. దేశమునకు ఆంతటికి నవాధిబౌ అను 
నదియే ముఖ్యమైన సముద్రవు రెవునగరము. ఆ 
నగరముననే ఒక విమానయాన స్థావరమును 
కలదు. ఇటనుండి ఆతిదూర దేశములకు విమాన 
యాన సౌకర్యము కలదు. 


6 చరిత: స గోల చరితలో (పసిద్దిని 
ఆర్జించిన ఘానా స్మామాజ్యమున అంతర్భాగముగ 
తొలుత ఉండిన ఈ దేశమును, 11వ శతాబ్దిలో 
బర్భరులు వశ పరదుకొనగ, 14వ శతాబ్దిలో 
ఆ బర్భరులను లోగాని అరబ్బులు రాజ్యాధికార మును 
కైవసము చేసికొనిరి. 15 వ శతాబ్దిలో పోర్చుగీజు 
వారిట చేరి, నెలపు నార్జించిరి. అనంత రమున 
19 వ శతాబ్దిలో యూరపీయజాతులు ఆఫ్రికా 
ఖండమును విభజించుకొనినపుడు | చెంచివారికి ఈ 
దేశము దక్కినది (1815). దడేశమునందలి వివిధ 
[ప్రాంతములను జాతులను [క్రమము గ వశపరచుకొని 
1920లో, ఆయా [పాంతములను కలివి మారి 
'పేనియాగా | ఫెంచివారు రూపొందించిరి. ద్వితీయ 
[ప్రపంచ యుద్ధానంతరమున [క్రమేణ అధికార మును 
దేశీయులకు | ఫెంచివారు సం|క మింపజేసిరి, కడకు 
నవంబరు 28, 1960న ఈ దేశము సంపూర్ణ 
స్వాతం & మును ఆర్థించెను. 

7. పరిపాలన: 1961, మే20న ఆమోదింప 
బడిన ఒర రాజ్యాంగ విధానమును ఆనుసరించి 
ఇచటి పాలన సిర్వహింపబడుచున్నది. అయి 
దేండ్డకు ఒరసారి, సార్వజనిక వోటింగు (పాతి 
పదికన, శాసన సభకు 40మంది సభ్యులును, 
దేశాధ్యక్షుడును |పజలచే ఎన్నుకొనబడెదరు. 
దేశమున, హిజ్‌ట్‌ షాట్‌ ((పజాపార్టీ) అను ఒకే 


మారి చేనియా 177 


ఒక పార్టీకి మాతమే వరిగణన కలదు. ఈ పార్టి 
నియమితులు మ్మాతమే శాసనసభ్యులుగ ల పట్టికా 
విధానమున, ఎన్ను కొనబడెదరు. దేశము, పాలనా 
సౌలభ్యమునకై , 8 [పాంతములుగ విభ క్తము. 
[పాంతమున పరిపాలనను స్థానిక | పభుత్యము 
సిర్వహించును. పౌరవ్యవహారములలో ముస్టిం 
న్యాయశాస్త్రమును, దండవ్యవహారమున ( ఫెంచి 
న్యాయళాస్త్రమును ఇచటి న్యాయస్థానములు 
పాటించుచున్న వి. 


8. దేశరక్షణ : దేశమునకు 1000 మందిగల 
పదాతి సేనయు, 1000 మందిగల వాయుసేనయు 
కలదు. 1962 మొదలుగ నిర్భంధ సెనిక శిక్షణ 
అమలులోనికి కొనితేబడినది. 


9. అంతర్జాతీయ నం. : 1961 మొదలుగ 
రు. రా. స, యందును, అందలి అనుబంధ (పత్యేక 
సంస్థలయందు కొన్నింటను ఈ దేశము 
సభ్యత్యమును కలిగి యున్నది. ఈ దేశము, తన 
రాజ్యమున అంతర్భాగమే ఆను వాదమును మొరాకో 
(ప్రభుత్వము ]1956 లో లేవదీసినది; కాని కడకు 
ఆ వాదమును వదలుకొనినది; 1970 మొదలుగ ఈ 
ఉభయరాజ్యములు దౌత్య సంబంధములను కలిగి 
యున్నవి. [ప్రపంచ [ప్రముఖ రాజ్యము లన్నింటిలో 
మారి పేనియాకు దౌత్య సంబంధము కలదు. 

10. ఆర్థిక రంగము : ఆఫ్రికాలోని పేద 
దేశములలో ఇది ఒకటి. సెనెగల్‌ నదీతటమునను, 
ఎడారులలో ఊటనీటిపట్టులందును మాత్రమే 
కొలదిగ వ్యవసాయము సాగుచున్నది. సేద్య 
మునకు తగిన భూమి 89,000 హె. లు; ఇందు 
8,000 హె.కు మాతమె నీటిపారుదల వసతి 
కలదు. దేశమునందు దాదాపు రి లక్షల ఖర్జూర 
వృక్షములు కలవు. వీని ఫలములు దేశీయుల 
ఆహారమునకు ఎక్కువగ ఉపకరించుచున్నవి. 
పచ్చిక భూమి 89,000 హె. లు ఉండుట వలనే, 
పశుపోషణకు అవకాశ మేర్చడి, తత్సలితముగ 


[12] 


మాంసము లభించుచున్న ది. తుమ్మ జాతి చెట్టనుండి 
వచ్చు బంకయు, దేశమునుండి ఎగుమతి ఆగు 
చున్నది. సముద తీర |పాంతమునపు, సెనెగల్‌ 
నదియందును మత్స్యపర[శమ బోత్సహింపబడు 
చున్నది. చేపల ఎగుమతి వలన సాలీనా 126 
కోట్ల ఫా. (సి ఎఫ్‌, ఎ.) ఆదాయము లభించు 
చున్నది (1939). అకోజోట్‌ [ప్రాంతమున రాగి 
గనులలో పని 1970 లో మొదలై నది. ఈ దేశపు 
ఇనుప గనులు జగత్‌ (పసిద్ధములు. ముడిఇనుము 
ఎగుమతివలన సాలీనా 1710 న. (ఫా. లభించు 
చున్నది (1969). ఈ గనులలో పనులను 
ఆన్ని ంటిని విదేశీ కంపెనీలే నిర్వహించుచున్నవి; 
(ప్రభుత్వమునకు లాభమునందు సగం వాటా 
అభించుచున్నది. టి.వి. సెట్టి నిర్మా ఇమున 
ఉపకరించు ఇ్యటియం అనునది, ఈ దేశమున 
బౌనాగా |పాంతమున ఖనిజరూపమున ఊన్న టుల 
కనుగొనబడినది ; ఆయినను ఆ గనులలో ఇంకను 
పనిమొదలు కాలేదు. దేశమున విద్యుదుత్స త్రి 428 
లక్షల కి వా. దేశపు ఎగుమకుల విలువ 1820 
కోట్ట [ఫా; దిగుమతుల విలువ 984 కోట్ట (ఫా. 
(1968 . దేశపు బడ్జెటరి వ్యయము 749 కో 
(ఫాంకులు. _ఫెంచి స్మామాజ్యమున ఇదివరలో చేరి 
ఉండిన తక్కిన రాజ్యములతో పాటుగ మారిటేని 
యాకును సమష్టిగ జ్యాంకింగు వ్యవహారములను 
పశ్చిమ ఆ ఫెకా సెళ్యటల్‌ బ్యాంకే నిర ర్రించు 
చున్నది. దీనికి లోపడి స్థానికాధికారములు కలిగిన 
కొన్ని బ్యాంకులు దేశమున పనిచేయుచున్నవి. 
11. సాంఘిక రంగము: దేశపు ముఖ్య 
నగరమగు నవాక్‌చోట్‌న, 1957 మొదలుగ 
విరివిగ ఆధునిక పద్ధతిలో గృహనిర్మాణము 
సాగుచున్నను, దేశపు తక్కిన పాంతములందు 
ఇట్టిది కనబడుటలేదు ; ఈ గృహ నిర్మాణ 
విషయమున చీనా (పీకింగ్‌ ) (ప్రభుత్వము మారి 
చేనియాకు సాయపడుచున్న ది. మాతృభాషయగు 


178 [పపంచ రాజ్య సర్వస్వము 


ఆరబ్బీలో వోధించు సాం పదాయిక విద్యాశాలలు 
కలవు ; కాని |పసుతమున 'సెకండరీస్థాయి 
మొదలుగ |ఫెంచిలోనే బోధన జరుగుచున్నది. 
దేశమున మొత్తంమీద 5968 పాఠశాలలును, 
26,640 విద్యార్థులును కలరు (1968). [దిమ్మరి 
జొతులతోపాటుగ పోవుచు వారి పిల్హలకు విద్యను 
బోధించు |దీమ్మరి పాఠశాలలును కొన్ని కలవు. 
పజల మాతృభాషయగు అరట్ఫీని, ఆధునిక శాస్త్ర 
విషయ బోధనకు అనువుగ చేయుటకు, కృషి 
జరుగుచున్నది. _ఇస్టామిక శాస్ర్రీయ విషయ 
బోధనకు (పత్యేక పారళాలలు కలవు. దేశమున 
విశ్వవిద్యాలయము ఏదియును లేదు; (గంథాలయ 
ములుగాని, మ్యూజియములుగాని లేవు. దైనిక 


[పతికలును లేవు. డాకర్‌ నుండియు, పారిస్‌నుండియు 
వచ్చు పత్రికలే దేశమున |ప్రచారమున ఉన్నవి, 
దేశమున శిరిక శయ్యాసంఖ్యగల 4 ఆసువ। తులు 
కలవు. క్షయ, కుష్టు మొదలగు సాంక్రామిక 
రోగముల నిరోధించుటకై [పపంచ ఆరోగ్య సంస్థ 
వారి సాయమున (ప్రభుత్వము కృషి చేయుచున్నది. 


1న. యాతా సొ.: అదరార్‌ జిల్లాలోని 
చిన్‌ గ్వొట్టి అనునది ఇస్టామిక పుణ్య కే తము. 
ఇస్తామిక దేశములనుండి యా|తికులు ఇటకు వచ్చు 
చుందురు. దేశమున [ప్రయాణనసి'కర్యములు చాల 
తక్కువ. విదెశీయ యాత్రికులను ఆకర్షించుటకై 
ఇట్టి సౌకర్యములను 'పెంపుచేయుటకు (ప్రభుత్వము 
కృషి చేయుచున్నది. 


తి6. మారి షన్‌ 


ముఖ్యనగరము : పోర్ట్‌లూయీ; జెండా : 
ఎరుపు, నీలము, పనిమి, ఆకుపసిమి రంగుల 
నాలుగు అడ్డు చారలు పెనుండి దిగువకు అమరినది; 
జాతీయ గీతము ' మదర్‌ లాండ్‌, ఓ మదర్‌ లాండు 
ఆఫ్‌ మైన్‌ (మాతృభూమీ, ఓ నా మాతృభూమీ); 
నాణెము; మారిషస్‌ రూపాయి; ఒక మారిషస్‌ 
రూపాయి = భారతదేశపు రు. 1.85; కొలతూక 
ములు : మెటిక్‌ విధానపువి ; కాలగణన : 
సా, ఉ గం. =భారతదేశమున సా, 5 గం, 
50 ని, 


1. ఉనికి మొ. ః: మలగాసీ దీవికి తూర్పున 
880 కిమీ. దూరమున హించూమహాసము[ద పరి 
వృతమై 19°58 _ 20°82” ద, అక్షాంశ రేఖల 
మధ్యను, 57°17 _ 57°46' తూ. తులారేఖల 
మధ్యను నెలకొనిన ఒక ద్వీపరాజ్యము. ఈ రాజ్య 
మున |పముఖ ద్వీపమగు మారిషస్‌ మాతమేగాక్ష 


రోడిగే అను అగ్నిశె లజ ద్వీపమును, అగలేగా 
ద్వీపమును, కార్గడస్‌, కరాజో అను పేర వ్యవ 
హృతమగు చిన్నలంకల గుంపును చేరిఉన్న వి. 
మొత్తపు ద్వీపరాజ్యపు వైశాల్యము 1,848 చ. కిమీ. 
ఈ ద్వీపరాజ్యము మొత్తమును అగ్నిశె లజమని యే 
భూత త్త్యవే త్రల అభి పాయము. తీరము చుట్టును 
పవడపురాతి గుట్టలు విదివిగ రాననగును. మారిషస్‌ 
వ్వీపప్తు ఉత్తరపు తీరమైదానము చాల వెడల్పుగ 
ఉండును. అటనుండి భూమి ఉబ్బెత్తుగ పెకిలేచి 
450 మీ. ఎత్తుగల పీళభూమిగ వరిణమించును, 
ఈ పీరభూమికి అంచులందు మూడు పర్వత శేణులు 
కలవు “(గాండ్‌ ' అనునది ఉన్న వానిలోనెల్ల పొడ 
వైన నది. దీని పొడవు 40 కిమీ. 

వి, శీతోష్టస్థితి మొ. : ఆగ్నేయ పవనములు, 
దాదాపుగ సంవత్సరపు పొడవునను వీచుటవలన 
గాలియందు చెన్ముదనము ఎక్కువ. సముద తీర 


మారి 


మున ఉష్ట్రత 7° ఫా.; వీఠభూమి పెన 80 ఫా. 
అక్ట్‌బరునుండి మార్చివరకు, ఆగ్నేయ వ్యాపార 
పవనముల మూలమున, దీప మధ్యభాగ మున 
వానలు చాల విరివిగ కురియును; ఏపిల్‌ నుండి 

నెపైంబరువరకు మందములగు ఆగ్నేయ పవ 
నములవలన _|పతిదినమున జల్టులు పడుచునే 
ఉండును, ఎండకాలము అనునది లేనేలేదని భావింప 
వచ్చును. ద్వీప మధ్యమున సాలుసరి వర్షపాతము 
500 సెం మీ.; తీరమున 88 నుండి 150 సెం.మీ. 
వరకు వర్షపాతము మారుదుండును. డిసెంబరు- 
మేల మధ్య తరచుగ తుపానుల బాధ ఉండును. 





పటము శి. 


దేశమున తొలుత పీఠభూమియందు దట్టపు అడ 
వులు ఉండెడివిగాని, ఇపుడు దాదాపుగ అది 
యంతయు కొట్టివేయబడి ఆ భూమి చెరకుతోటలుగ 
మార్పుచెందినది. ఎగురలేని 'డోడో' అను ఒక 
వింతపశ్నీయు, రెండు రకముల వింత సర్పజాతు 
లును, ఈ ద్వెపరాజ్యమున మా(తమే కాననగు 
చున్నవి. తక్కిన పందులు, లేళ్ళు, ముంగిసలు 


ఉట్ల 


వష 


స్‌ 179 


మొడలగునవి అచట వలన చేరినవారివలన గత 
రెండు శతాబ్దులలో అటకు తేబడినవి, 


తి. జనసంఖ్య మొ.: 1971 అంచనాలను 
అనుసరించి ఇందలి జనసంఖ్య 8,80,600 ఇందు 
దాదాపు 6 లక్షలకు పెగా, భారతీయ నంతలతికి 
చెందినవారు. అందును తెలుగువారి సంతతికి 
చెందినవారు దాదాపు 70,000 ఉందురు. ఇక, 
తక్కిన ద్వీప వాసులలో [కియోల్స్‌ అనబడు 
న్మీగో _ యూరపీయ సంకర జాతివారు 2 లక్ష 
లును, యూరవీయులు 10 వేలును, చీనీయులు 
20 వెలును ఉందురు, పోర్ట్‌లాయీ 
1,88,140), రోజ్‌ హిల్‌ (జ, సం, 70,700) 
పేక్కానదగిన నగరములు. [కియోలులును, 
యూరపీయులును సాంస్కృతిక రీత్యా ( ఫెంచి 
వారుగ పరిగణనీయులు. [కియోల్‌ అని పిలువ 
బడు ఆప(భంశ పు | ఇంచి, వారి మాతృభాష. చ 
భాషయే, ద్వీపవాసు లందరికి సామాన్య భాషగ 
ఉన్నది. అయినను భారతీయులలో, హిందీ, 
తమిళము, తెలుగు ఆంతరంగిక వ్యవహారములకు 
సంబంధించినంతవరకు వాడుక భాషలుగ వ్యా ప్రిలో 
కలవు, ఆంగ్లభాష అధికార వ్యవహార భాషగ 
అమలులో కలదు. దేశీయులలో కియోలులును, 
యూరపీయులును, చీనీయులలో పలువురును 
క్రైస్తవులు; భారతీయ సంతతివారిలో దాదాపు 5 
లక్షలు హిందువులు; తక్కినవారు ముస్టిములు. 


(జ, సం. 


4. సమాచార సొ. : ద్వివమున వివిధ భాగ 
ములమధ్య తపాలా, తంతి, చెలిఫోన్‌ వసతులు 
విరివిగ కలవు. బలిపోను సైషనుల సంఖ్య 
19,119. [ప్రపంచపు తక్కిన దేశముల చెక్కిం 
టితో రేడియో 'చెలిఫోనుద్వారా సంబంధము కలదు, 
1965 మొదలుగ టెలివిజన్‌ (ప్రసార సౌకర్యము 
ఏర్పడి ఉన్నది. 

గ. యాన సొ. : రాజ్యమున 1,210 కిమీ. 
రోడ్డు మార్గములు కలవు; ఇందు 900 కిమీ, తారు 


180 [ప్రపంచి రాజ్య సర్వస్వము 


వేసినది. 180 కిమీ ల పొడవుగల రైలుమార్శము 
కలదుగాని ఇది సరకుల రవాణాకు మాత్రమే విని 
యు కమగుచున్నది. పౌర పయాణములు బస్సుల 
వలన మాతమే జరుగుచున్నవి. రాజ్యమునగల 
ఒకే ఒక రేవు పోర్ట్‌ లూయీ, పయిసన్స్‌ విమా 
నాశ్రయమునుండి, [ప్రపంచపు వివిధ పాంతము 
లకు విమానయాన సౌకర్యము కలదు. దెశాంతర్షత 
మగు విమానయానవసతి లేదు. 


6. చరిత: ఇది తొలుత ఎట్టి జనావాసమును 
లేని దీప [పొంతము. కీ. శ, 10వ శతాబ్ది 
[పాంతమున సము[దయానమును చేసెడి అరబ్బుల 
కును, మలేలకును దీనితో పరిచయము ఏర్పడినను, 
గణనీయములగు జనావాసములు ఏవియు అపుడు 
అట రూపొందలేదు. తరువాత 16వ కతాబ్ది 
మొదలుగ పోర్చుగీజువారు మొదలగు యూరపీయ 
జాతులును, ఆ ద్వీపములతో పిచితిని సాధించినను, 
కడకు 1508లో డచ్చినారు మాతమే అట 
కాలూని, ద్వీపమునకు మారిషస్‌". అను -శెరిడి 
వలసలను ఏర్పరచిరి. కాని 1710లో వారు ఆ 
దీవిని వదలిపోయిరి. అంతట 1715 లో | ఫెంచి 
వారు అట చేరి, రియూసియన్‌ దీవినుండి (ప్రజలను 
కొనివచ్చి ఇట చెర్చిరి. 1767 వరకు (ఫెంచి ఈస్ట్‌ 
ఇండియా కంపెనీ పాలనలో ఈ ద్వీపరా జ్యము 
ఉండి, తరువాత (ఫెంచి (ప్రభుత్వమునకు సంక 
మించి 1810 వరకు దాని పాలనలో ఉండినది, 
_ఫెంచి విష్టవ కాలమున ఈ ద్వీపము స్వతంత్రతను 
(పక టించినను అది మూన్నాళ్ళ ముచ్చటయె ఆయి 
నది. (ఫెంచి వారికిని, |బిటిష్‌ వారికిని జరిగిన 
యుద్ధముల సందర్భమున ఇది (బిటిష్‌ వారి వశ 
మైనది (1810), అయినను (బిటిష్‌ వలసలు 
ఏవియు ఏర్పడక, ఆర్థిక వ్యవస్థ _వెంచి పజల 
వశముననే ఉండినది, చక్కెర చెరకు తోటల 
సేద్యము విరివిగ జరిగి అందు పనిచేయుటకు 
ఆఫీకన్‌ బానిసలు తేబడిరి, కాని బానిసత్వము 


రద్దయిన తరువాత ఈ ఆఫికన్‌ జాతులు, వ్యవ 
సాయపు కూలీలుగ రానందున, భారతదేశమునుండి 
ఇండెంచరు పద్దతిలో కూలీలను కొనివచ్చుట జరిగి 
నది (1585-1807). అపుడు భారతదెశమున, 
హిందీ, తెలుగు, తమిళ |పాంతములనుండి ఇటళు 
కూలీలుగా తేబడినవారి సంతతి, ఇండెంచరు పద్ధతి 
రద్దయిన తరువాత అట స్థిర స్థావరము ఏర్పరచు 
కొనుటవలన, జనానీకమున, వారు అత్యధిక 
సంఖ్యాకులయిరి. 1968లో ఈ రాజ్యమునకు 
[బిటన్‌ స్వాతం[త్యమును కల్పించినది; తదాదిగ 
కామన్‌ వెల్లున సభ్యత్వమును కలిగి ఈ దేశము 
స్వతం్యత రాజ్యముగ వర్తించు చున్నది. 


7. పరిపాలన: బిటిష్‌ రాణి నియమించు 
గవర్నర్‌ వెద్దరిక మున, ఇట పాలన నిర్వహింప 
బడుచున్నను, మం; తివర్గపు నలహాను అనుసరించి 
గవర్నరు వర్తించును. 70 మంది సభ్యులుకల 
శాసనసభకు ఈ మంతివర్గము బాధ్యతను వహిం 
చును, అయిదేండ్లకు ఒకసారి జరుగు ఎన్ని కలలో 
ఈ శాసననభయందలి 62 మంది సభ్యులు రో ।డ్రిగే 
ద్వీపమునుండి ఇరువురును, తక్కి-నవారు మారిషస్‌ 
ద్వీపమునుండి) ఎన్ను కొనబడెదరు. దేశమునందలి 
అన్ఫి జాతుల పజలకు తగు (పాతినిధ్యమును 
కల్గించుటకై 8 మందిని గవర్నరు నియమించును. 
దేశమున 4 రాజకీయ వక్షములు కలవు. కాని 
వీసిలో మారిషస్‌ లేబర్‌ పార్టీయే అత్యధిక _పజా 
దరణ కలది దీని అధ్యక్షుడగు సర్‌ సేవాసాగర్‌ 
రామగులామ్‌ 1969 మొదలుగ దేశపు [ప్రధాన 
మంత్రిగ ఉండి, సాంన్యతిక రిత్యా, భారతదేశ 
ముతో ఎక్కువ సంబంధమును ఉంచుకొని, వివిధ 
జాతులమధ్య సామరస్యమును నెలకొల్పి, [ప్రజా 
స్వామికి ముగ, పరిపాలనను నిర్వహించుచున్నాడు. 
సుపీమ్‌కోర్టు ఆధ్వర్యవమున న్యాయ నిర్వహణ 
సాగుచున్నది. 


రీ. దేశరక్షణ : దాదాపు 400 మందికల 
స్పెషల్‌ మోబైల్‌ ఫోర్సు, పోలీసు దళములును 
మా|తమే కలవు. 

9. అంతర్జాతీయ నం. : ఐ.రా.స. యందును, 
తదనుబంధ (పత్యేక సంస్థలందును, ఈ రాజ్యము 
నకు సభ్యత్యము కలదు. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
యంతయు చక్కెర చెరకు తోటలపై ఆధారపడి 
ఉన్నది. 86,624 హౌెక్టేర్లలో చెరకు సాగగు 
చున్నది. ఈ పంటను వినియోగించి చక్కెరను 
తయారుచేయుటకు 25 ఫేక్ట రీలు పనిచేయుచున్న వి. 
ఇందువలన మంచిరకపు చక్కెర 88,765 మెటిక్‌ 
టన్నులు, 5,867,822 టన్నులు తక్కువ రకపు 
చక్కెర తయారగుచున్నది (1972) తక్కిన 
న్యావసాయికోత్పత్తులలో తేయాకు, పొగాకు, 
బంగాళాదుంప, ఉల్లీగ డ్డ మొదలగునవి [కమ 
[పాముఖ్యమును కలిగియున్నది. దేశపు ఎగు 
మతుల విలువ $86,0"/,56,811 రూ; దిగుమతుల 
విలువ 46,16,86,8889 రూ; (ఎగుమతులలో 
చకె_ర ఎగుమతి విలువ లి1,84,20,142 రూ). 
దిగుమతుల విలువలో మూడవవంతు ఆహార పదార్థ 
ములకై వినియుక్తము. ఖనిజ సంపద ఎట్టిదియు 
లేదు; విద్యుదుత్పత్తి 10.8 కోట్టి కీవా, (1966). 


తీ. 


ముఖ్యనగరము : బమాకో ; జెండా : ఆకు 
పసిమి, పసిమి, ఎరువు నిలువుచారలు కలది; 
జాతీయ గీతము : సౌందియతా సస్సా (సౌంది 
యతకు జయము) : నాణెము : మాలీ |ఫొంక్‌ 
(100 [ఫాంకులు = రూ. 1.86) కొలతూక ములు: 


151 


బడ్జెటరీ వ్యయము _ 8,81,85,489 రూ. 


(19172). 
/ 


11. సాంఘిక రంగము: |పాథమిక విద్య 
చాలవరకు మత సంస్థల అధీనమున ఉన్నది. 
అన్ని విధముల (ప్రయిమరీ పాఠశాలలు 882లో 
1,52,186 మంది విద్యార్థులు ; సెకండరీ పాఠ 
శాలలు 189 లో 47,.98 మంది విద్యార్థులు కలరు 
(1971). మారిషస్‌ విశ్వవిద్యాలయము 1967లో 
స్థాపింపబడినది. అందలి విద్యార్ధి సంఖ్య 260 
య. 68). రాజ్యమున 7 (గంథాలయములు క లవు; 
వానిలో రాజధానియందలిది [ప్రముఖ ము. మాహీ 
బర్న్‌లో ఒకటియు, పోర్ట్‌ లూయీలో ఓక టియు 
మ్యూజియములు కలవు. (ఫెంచిలో ర్‌, ఇంగ్లీషున 
5, చీనీ భాషలో లి దిన పకికలు కలవు. హిందీలో 
దె వార పుతిక ఒకటి కలదు (1968) దేశమున 
పెద్ద ఆసువతులు 9, _పత్యేకపు ఆసుప తులు లి, 
[పయివేటు ఆసుప తులు 24 కలవు. విని శయ్యా 
సంఖ్య 98,145. 


12. యాతా సౌొ.: హిందూ మహాసాగర 
యా తాసంస్థ అనునది, మలగాసీ, కొమోరో ద్వీప 
ములు, మారిషస్‌, రియూనియనులందలి యా్యాాత్రికు 
లకు [పోత్సాహమునిచ్చి, వసతులను కల్పించు 
చున్నది. విదేశీయులకు ప్యాస్‌పోర్ట్‌, _ వీసాలు 
ఉండవలయును. 


వూ లీ 


మెటటిక్‌ పద్దతివే; కాలగణన: మ, 19 గం. 
= భారతదేశమున సా. 5. గం. కి0 ని. 

1. ఉనికి మొ,: పశ్చిమ ఆ(ఫికాలో రమా 
రమిగ 10-269) ఉ. అక్షాంశ రఖలమధ్యను, 
418° పశ్చిమ తులారేఖలమధ్యను నెలకొసిఉన్న 


182 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఈ దేశమునకు ఉత్తర, ఈశాన్యములందు 
అల్‌ జీరియా, తూర్పున నైగర్‌, నై రుతి-దక్షిణము 
లందు ఆప్పర్‌ వోల్టా, దక్షిణమున ఐవరీకోస్ట్‌, 
ఆగ్నేయ జ పశ్చిమములందు గనీ, పశ్చిమమున 
సెనెగల్‌ , పశ్చిమ-వాయవ్యములందు మారి టేనియా 
సరిహద్దులందున్నవి. దేశవై శాల్యము 12,04.021 
చ, కిమీ. నెగర్‌, సెనెగల్‌ ఆనురెండు నదులు 
దేశమున [పవహించుచున్న వి. 


శి. శీతోష్టస్టితి మొ. : శీత్రోష్టరీత్యా దేశపు ఉత్తర 
దక్షిణ|పాంతములు విభిన్నరీతిలో ఉన్నవి, ఉత్తర 





పటము లి7. 


భాగమున ఎండకాలమున ఎండలును, చలికాలమున 
చలియు ఎక్కువ. దక్షిణభాగము సమతోష్ట 
[పాంతము, దక్షిణ [పాంతమున సాలీనా 140 
సెం. మీ. వర్షపాతము కలదు; ఉత్తరమున అది 
20 సెం. మీ. మించక, ఉత్తరపు కొనన ఎడారి 
పరిస్థితులు కననగును. వృక్ష సంపదయు, జంతు 
సంపదయు, ఆయా శీతోష్ణ పరిస్థితులకు అను 
గుణముగ ఉన్నవి. 


తి, జననంఖ్య మొ. : 1969 అంచనాలను 
అనుసరించి దేశ జనసంఖ్య 48,81,000. దేశ 


పజలలో 90% వ్యావసాయికులు. దేశనగర 
ములలో ముఖ్యనగ రమగు బమాకో (జనసంఖ్య 
170 వెలు, 'కేయీస్‌ (29,500) వ్పీగా 
(28,100) మోప్రి (82,000) పేర్కొ_నదగినవి, 
దేశమున బంబర మొదలగు వివిధ జాతుల (ప్రజలు 
కలరు; వీరికి ఆందరికి వేర్వేరు. మాతృభాష 
లున్నను, దేశపు వ్యావహారిక భాషగ (ఫెంచియే 
వాడబడుచున్న ది. [ప్రజలలో 90% ముస్టిములు, 
1% క్రైస్తవులు, తక్కినవారు [పకృత్యారాధకులు. 
దేశమున చట్టరీత్యా మతస్వాతంత్యము అమలున 
కలదు. 


4. సమాచార సా. : దేశమున 116 పోస్ట్‌ 
ఆఫీసులు (1966), 7,000 చెలిఫోనులు (1969) 
కలవు. బొమాకోకు పారిస్‌తో వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ 
సంబంధము కలదు. దేశమున పలు పాంతములలో 
రేడియో సైషనులును, 50,000 రేడియో సెట్టును 
ఉన్నవి. 


ర్‌. యాన సౌ. : దేశమున 7,860 కిమీ. నిడివి 
గల రోడ్డు కలవు; ఇందు 1,064 కిమీ, మాతమే 
పక్కారోడ్డు. రైలుమార్గముల నిడివి 686 కిమీ. 
దేశమున 1,616 కిమీ. పొడవున [పవహించు 
నైగర్‌ నదియందు పడవలు చాలవరకు పయనింప 
గలుగుచున్నవి. సెనెగల్‌ నదిమీదను నౌకాయాన 
సౌకర్యము కలదు బమాకోవద్దను, దానికి దగ్గరనే 
ఉన్న సీనోవద్దను, విమానాశయములు కలవు, 
యూరప్‌, ఆ( ఫికాలలోని పెక్కు [ప్రముఖ నగరము 
లకు వీనినుండి విమాన సౌకర్యము కలదు. 


6. చరిత : కీ. శ. శవ శతాబినుండి 
లిఖితరూపమున ఈ దేశపు చరిత తెలియినగు 
చున్నది. ఆ శతాబ్ది మొదలుగ 19 వ శతాబ్దివరకు 
ఘానా, మాలీ, గావ్‌ మొదలగు పలు సామాజ్య 
ములలో అంతటంతట ఈ పాంతము అంతర్భా 
గముగ ఉండినది. వీటి అన్నింట మాలీ 


సామాజ్యము అతి సమర్గవంతముగను, సుసంపన్న 
ముగను, పేరొందినది. 1[వ శతాబ్ది మధ్య 
కాలము మొదలుగ 17వ శతాబ్ది వరకు మనిన 
ఆ సామాజ్యము 1లే వ శతాబ్ది ఆరంభకాలమున 
అత్యుచ్చదశను పొందినది. దాని పేరునే ఈ దేశము 
ఇపుడు స్వీకరించినది. 19 వ శతాబ్దిలో (ఫెంచి 
వారు ఇట కాలూన యత్నించి, దేశీయ (పభువుల 
పతిఘటనను అంతరింపజేసి, 1898లో ఈ 
పాంతమును వశపరచుకొనిరి. | ఫెంచివారి కాలమున 
ఈ దేశము సౌదాన్‌ అను పేరున వ్యవహరింప 
బడెడిది. ద్వితీయ [ప్రపంచ యుద్దానంతరమున 
[ఫెంచి వలసలు స్వాతం్యత్యమును ఆర్జించిన 
ఫలితముగ ఈ దేశమును స్వతంతమై, 1960 లో 
మాలీ అనుపేర సర్వస్వతంర్యత రాజ్యమైనది. 

7. పరిపాలన: 14 మంది సభ్యులు కల 
సైనిక సంఘము దేశపరిపాలనను నిర్వహించు 
చున్నది. అధ్యక్షుడు ఆ సంఘమునకు బాధ్యతను 
వహించి పాలించుదున్నాడు. రాజకీయ పక్షములు 
ఏవియు పనిచేయుట లేదు. దేశము 42 మండల 
ములుగల 6 [పాంతములుగ విభ క్రమైనది. జాతీయ 
[ప్రభుత్వము [ప్రాంతీయ పాలకుని నియమించు 
చున్నది సుపింకోర్టు ఆధ్వర్యవమునకు లోబడిన 
న్యాయస్థానములు న్యాయనిర్యహణను సాగించు 
చున్నవి, 

8. దేశరక్షణ : దేశమున రెండేండ్ల నిర్బంధ 
సెనిక శిక్షణ ఆమలునందున్నది, రష్యా, తూర్పు 
యూరపు రాజ్యముల వలన దేశము సైనిక 
సామగిని స్వీకరించుచున్నది; ఆ దేశములే మాలీ 
సైనికులకు శిక్షణను ఇచ్చుళున్నవి. దేశమునకు 
8000 మంది కల సెనికదళము కలదు (1968); 
దేశ పునర్నిర్మాణ కార్యక్రమములందు, అనగా 
వయోజనవిద్య, సమష్టి వ్యవసాయము మొదలగు 
కార్యక్రమములలో,  సైనికులును పాల్గొను అవ 
కాశమును [పభుత్వము కల్పించుచున్నది. 


188 


9, అంతర్జాతీయ సం : 1960 మొదలుగ 
ఐ.రా.స, యందు ఈ దేశము సభ్యత్వమును కలిగి 
ఉన్నది. పశ్చిమ ఆఫీకా సుంకముల యూని 
యన్‌లో మాలీకి సభ్యత్వము కలదు. 

10 అర్ధిక రంగము : దేళార్థిక వ్యవస్థకు, 
వ్యవసాయము,  పశుపోవణ, మత్స్యపరిశమ, 
మూలాధారములు. ఆహారవిషయికముగ దేశము 
స్వయంపవోషకము. అయినను నేద్యమునకు అను 
కూలమగు భూమి ఆంతయు దక్షిణ [పాంతముననే 
ఉన్నది. చీనా సహాయమున చెరకు సెద్యము 
కూడ ఇట మొదలిడబడినది. దేశమున పండెడు 
పత్తిలో అధిక భాగము ఎగుమతి అగుచున్నది. 
దేశమున అన్నివిధముల పశుజాతియు కలని 
ము తంమీద 51 లక్షల వరకు ఉన్నది. పరిసర 
విదేశములకు సజీవజంతువుల ఎగుమతి ఎక్కువగ 
జరుగుచున్నది; ఇందులకుతోడుగ దూరదేశములకు 
మాంనపు ఎగుమతియు సాగుచున్నది. చేపల 
ఎగుమతియు గణనీయము. దేశమునుండి రాతి 
ఉప్పు (పక దేశములకు ఎగుమతియగుచున్నది. 
దెశపు ఎగుమతుల విలువ 528 కోట్ట మా. 
[ఫాంకులు; దిగుమతుల విలువ 1,678 కోట్ట 
(ఫాంకులు. విదశముల సహాయమువలన చెల్టింపుల 
లోటును దేశము సరిపెట్టగలుగుచున్నది. దెశ 
_ప్రభుత్యాధ్యర్యవ మున పనిచేయు మాలీ రిపబ్లిక్‌ 
బ్యాంక్‌ బ్యాంకింగు వ్యవహార ముల కేం[దము. 
దెశపు విద్యుదుత్చ త్తి 846 లక్షల కి,వా, 
(1968), సెనెగల్‌ నదిపై ఆనకట్టవలన ఈ 
ఉత్పత్తి ఇంకను పెరుగు అవకాశము కలదు. 
బడ్జెటరీవ్యయము 2,470 కోట్ట [ఫొంకులు. 

11. సాంఘిక రంగము : గృహనిర్మాణము 
నగరములందు మా(తమే, ఆధునికరీతిలో సాగు 
చున్నది. విద్యావిధానమున ఫాన్ఫుదేశమును ఈ 
దేశము ఆనుకరించుచున్న ది. మతవిషయిక పాఠ 
శాలలకు పభుత్వాదరణలేదు. తక్కిన వానిని 


184 పపంచ రాజ్య సర్వస్వము 


సు 


పభుత్వమే నిర్వహించుచున్నది. (ప్రజలలో విద్యా 
వ్యావ్తి గత ఇరువది ఎండ్లలో ఎక్కువై నది. 
చదువుకొను వయనుగలవారిలో 28% పస్తుతమున 
పాఠశాలలో చదువుచున్నారు. (ఫాను దేశీయులు 
పలువురు ఉన్నత విద్యాబోధకులుగ ఇట పనిచేయు 
చున్నారు. ప్రైమరీ పాఠశాలలలో 175, 585 
మంది, సెకండరీ పాఠశాలలో 2,740 మంది, 
సాంకేతిక పాఠశాలలో $8,026 మంది విద్యార్గులు 
పఠించిరి (1966-67). దేశమున ఉన్నతస్థాయికి 
చెందిన [గంథాలయములును, మ్యూజియములును 
కనరావు. బొమాకోలో ఒక చిన్న [గంధాల 
యమును. మ్యూజియమును కలవు. దేశమున 
[ప్రభుత్వమే రెండు దినపతికలను | ఫెంచిభాషలో 
నడపుచున్న ది, బొమాకోలో 400 శయ్యాసంఖ్య 
గల ఆసుప తియు, [పాంతీయనగర ములలో (పతి 
యొకట ఒక అసుష్యతియు పనిచేయుచున్న వి. 
ఇవిగాక ఆరోగ్య రక్షణ కేంద్రములు కొన్ని అట 
నట కలవు. వీటిలో కొన్నింటిని మత సంస్థలు 
నడుపుచున్న వి. 


12. విలానయా తా సొ.: చార్మితకముగ 
ఇస్టామిక విద్యా సంస్కృతులకు నెలవుగ 
పేరొందిన టింబక్‌ టూను, దేశపు (పకృతి సంపదను 
దర్శించుటకు, మృగయావినోదమున పాల్గొనుటకు 
వచ్చు విదేశీయలకొరకై (ప్రభుత్వము హోటళ్లు 
మొదలగు వసతులను, బొమాకో నగరమునను, 
కొన్ని [ప్రముఖ పదేశములందును విరివిగా 
కల్పించినది. 

18. (పనిద్ధ పౌరులు ; మాలీదేశ చరితలో 
స్వాతం్యత్యపీరులుగ 'పేరొందినవారు 1. సమోరీ 
తౌరీ 2, అల్‌హాజీ-ఉమేర్‌. వీరిలో తొలుతటి 
వాడు 1882-99 వరకు [ ఫెంచివారిని ఎదుర్కొని 
పోరాడి ఆ యుద్ధమున వీరస్వర్లమందెను, రెండవ 
వాడు | ఫెంచివారిపై మత యుద్దమును లేవదీని, 
| ఫెంచివారిని కల్టోలపరచి, 1964లో అంత 
రించెను. ఆధునికకాలమున (ప్రసిద్ధ మాలీయడుగ 
పేరొందిన మొదిబో కీటా (జననం. 1915) దేశపు 
రాజకీయరంగమున |పతిష్టను ఆర్జించి 1960 లో 
మాలీదేశపు పథమ అధ్యక్షుడయ్యెను. 


తీర. మొజాంవిక్‌ 


ముఖ్యనగరము : _ లోరెన్లో మార్‌క్విజ్‌; 
జెండా : తెలియరాలేదు; జాతీయ గీతము : తెలి 
యదు; నాణెము : ఎన్ముడో; 1000 ఎస్కుడోలు 
లేదా 1 కోంటో =రు. 260.75; కొల 
తూకములు : మెటిక్‌ విధానపువి. కాలగణన: 
సా, ఇ గం. జ భారతదేశమున సా. 5 గం. 
౨80 ని. 

1. ఉనికి మొ. : ఆఫికా తూర్పు తీరమున 
10°27' _ 26°52" ద, అక్షాంశ రేఖలమధ్య, విస్త 
రించిడన్న ఈ దేశమునకు తూర్పున హిందూమహో 


సముద్రము, దక్షిణమున స్వాజీలాండు, దక్షిణ 
మునను వళశ్చిమమునను దక్షిణ ఆఫికాదేశము. 
పశ్చిమమున రొడీసియా, వాయవ్యమున జాంబియా 
మలావీదేశములును మలావీనరస్సును సరిహద్దు 
లందున్న వి. దేశవె శాల్యము 7,68,080 చ. కిమీ., 
తీరరేఖ నిడివి 2,720 కిమీ. తీరము వెంబడి పల్లపు 
నేల, లోనికి పశ్చిమమునకు సోనునోను ఎత్తు పెరిగి. 
152 Sl; ఎత్తుగల పిఠభూమిగ పరిణ 
మించును; ఇంకను పశ్చిమముగ హోగా సరిహద్దు 
[పాంతమున 2,480 మీ. వరకు ఎత్తుగల పీఠభూమి 


మొజాంబిక్‌ 185 


రూ పొందును. ఉత్తరమున ఒక పర్వత శేణి 
కలదు; అందలి అత్యున్నత శిఖరపు ఎత్తు 
2,480 మీ, నదులలో, దేశమధ్యమున ఆగ్నేయ 
దిశగ (ప్రవహించు జాంబెజీ, దక్షిణమునందలి 
లింపోపో, ఊత్తరమునందలి లుగెండా, |పముఖ 
ములు, నదులలోయలలోను, డెల్లాలలోను భూమి 
ఆతిసారవంతము. కాని దేశమున దక్షిణ, మధ్య 
[పాంతములు సారరహితములగు ఇసుకనేలలు. 


స శీతోష్టసితి మొ.: తీర పాంతమున 
ఉ తరభాగమందు ఎండలెక్కువ; అయినను గాలిలో 


చెమ్మదనము కలదు, పీఠభూములందును, జాంబెజీ 


/ మ లీల End 


వై సమన 7 itt SERR CCT CRNERRT IRONS EIE 
|. టతాంజూను 
i a త్‌ 
క్త sarge or ca Tia య మ. అ య వేలం క కుకు 
శ 
ఓ 






Fr trap ee MDE 
Ca జౌ 

తో సా 
Ww 
“ 





చ చు న్వు ౧ 


పటము ౨6. 
నదికి దక్షిణ పాంతమునను ఏతోష్టపరిస్థితి సౌమ్య 
ముగ ఉండుచు అచటి ఉష్టోగత 540-970 ఫా, 
మధ్య మాతమె మారుచుండును. అక్షోబరునుండి 
మార్చివరకు వానకాలముగ లెక్కింపదగియున్నది. 
దేశాంతర్భాగపు అడవులలో సింహము ఏనుగు, 
ఖడ్డమృగము, చిరుత పులి, మర్శ.టజాతులు, 
హరిణజాతులు కననగుచున్న వి. 


తీ. జననంఖ్య మొ.: 1970 సంవత్సరం 
లెక్కలను అనుసరించి జనసంఖ్య 62,88,084. 
ఇందులో దాదాపు  రెండులక్షలమంది శత 
జాతీయులు. తక్కినవారందరు ఆ ఫికన్‌ జాతులకు 
ందినవారు. శ్యతజాతులందును, తక్కి నవారిలో 
అధిక సంక్యాకులయండును శైస్త్రవమతము వ్యా ప్రి 
యందున్నది. తక్కి నవారందరు [పకృతిదవతా 
రాధకులు. దేశపు నగరములతో  లోరెంజో 
మార్కి్విజ్‌ , వీరా, మొజాంబిక్‌ [పముఖములు. 
దేశీయులలో వివిధ ఆ.ఫికన్‌ భాషలును, శత 
జాతీయులకు మాతృభాషగ పోర్చుగీజును వ్యాప్తి 
యందున్నను పోర్చుగీజు భాషయే వ్యావహారిక 
భాషగ వాడుకయందున్న ది. 


4. సమాబార సొ.; దేశమున (ప్రభుత్వా 
ధీనమున పనిచేయు పోన్ట్‌ ఆఫీసులు, తంతి- టెలి 
(గౌఫ్‌ సర్విసులు కలవు (సంఖ్యా వివరములు 
లభించుటలేదు). దేశమున రేడియో (బాడ్‌ కాస్టింగ్‌ 
స్టేషనులు ఏడు పనిచేయుచున్నవి. 


ర. యాన సొ.:; దేశమున రోడ్ల నిడివి 
87,106 కిమీ; ఇందు 11,280 కిమీ. నిడివిగలవి 
పక్కారోడ్డు. శీ,70కి కిమీ. నిడివిగల రైలు 
మార్గ ములు కలవు. ఇవి దక్షిణ ఆ| ఫికా, రొడీ 
సియా, మలావీ, జాంబియా దేశముల రై ల్వేమండల 
ములతో అనునంధించి ఉన్నవి. అందువలగ ఆ 
యా దేశముల ఎగుమతి దిగుమతులు మొజాంబిక్‌ 
రేవులగుండా జరుగుటకు వనతి ఏర్పడినది. తీరము 
నందలి లోరెంజో మారిజ్‌, బీరా, మొజాంబిక్‌ 
అనునవి పముఖరేవునగరములు. దేశమున వివిధ 
ప్రాంతముల మధ్యనేగాక, దక్షిణా ఫికాలోని జోహో 
నెస్‌బర్ల్‌ , డర్చునులకును, రొడీసియాలోని సాలిస్‌ 
బరీకిని, మలావీలోని బ్లాన్‌ చైర్‌ కును విమానయాన 
వసతి, దేశమునందలి [పముఖ నగరములనుండి, 
ఉన్నది. 


186 [పపంచ రాజ్య సర్వస్వము 


6. చరిత: 15వ శతాబ్దికి పూర్వపు ఈ 
దేశపు చారి|తక విశేషములు ఏవియు తెలియవచ్చుట 
లేదు. ఆ శతాబ్దినాటికి ఆఫ్రికన్‌ జాతులకు చెందిన 
[ప్రజలు ఇచ్చట నివాసములను ఏర్పరచుకొనిరని 
మా|తము _ తెలియవచ్చుచున్నది. భారతదేశము 
నకు సముద్రమార్షమును అన్వేషించు కృషిలో 
వాస్కౌా డి గామా అను పోర్చుగీజు నావికుడు ఇట 
మార్చి, 1495 న కాలిడెను. తరువాత పోర్చుగీజు 
వర్తకులు కొందరు తీర పాంతమునందు స్థావర 
ములను ఏర్పరచుకొని కాలక్రమమున 1505 నాటికి 
దేశమున లోపలివై పునకు చొరబారిరి. తరువాత 
19 వ శతాబ్దిలో యూరపీయులు ఆ(ఫికాయందలి 
తమతమ వలసలకు సరిహద్దులను నిర్ణయించుచు 
ఒడంబడికలను  చేసికొనినపుడు మొజాంబిక్‌ కు 
సరిహద్దులు గు ర్రించుటయు, పోర్చుగీజుల వలసగ 
దానిని. పరిగణించుటయు జరిగెను 1891). 
ఇటుల ఆ దేశము పోర్చుగీజుల వలసగ దాదాపు 
500 సం. ఉండినది. అధికారము, ఐశ్వర్యము 
స్వతజాతుల వశమున ఉండగ, దేశీయుల పరిస్థితి 
కాల;క మమున క్రిష్టతరమయ్యెను. (ఫెలిమో అను 
దేశియ రాజకీయ పక్షము, ఈ దుస్థితిని ఎరుర్కొ-ని, 
దాదాపుగ ఇరువది సంవత్సర ములు, గెరిల్హా పద్ధతు 
లతో, సా|మాజ్య? గునలను |పతిఘటించి ఏ పోరా డినది. 
ss (పగతిశీలక రాజ్యములును, 
ఐ.రా.స, యు ఆ ఉద్యమమును సమర్థించినవి. 
కడకు పోర్చుగల్‌లో నిరంకుశ |ప్రభుత్యము 
పతనమై, |పగతిశిలక (ప్రభుత్వము ఏర్పడిన 
(ఏపిల్‌ విగ్‌, 1974, తరువాత, మొజాంబిక్‌ కు 
స్వాతం్యత్యమును కల్పించుటకు అంగీకరించి కమ 
గతిలో తీసికొనిన చర్యలమూలమున ఈ దేశము 
స్వతంత్రము (జూన్‌ 25, 1975) కాగా, (ఫెలిమో 
పార్టనాయకుడు సమోరా మెకేల్‌ దేశాధ్యక్షుడయ్యెను. 

7. పరిపాలన : ఇప్పటివరకు దేశము వలస 
పరిపాలనలో ఉండినది; తత్సలిత ముగ శ్వేత జాతి 


ఆధిక్యముకొర కై కృషిచేయ దక్షిణ ఆఫీకో, 
రొడిసియాలను అనుకరించుచు పభుత్యము ఇచ్చట 
వర్తించినది. స్వతంత్ర (పభుత్యము ఇంక నూత్న 
వ్యవస్థను రూపొందింపవలసి యున్నది. 


8. దేశరక్షణ : ఇప్పటి వరకు దేశరక్షణ 
బాధ్యతను వహించినది పోర్చుగీజు ప్రభుత్వము. 
ఇపుడు దేశరక్షణ బాధ్యత స్యతం| త వభుత్య 
మునకు లభించినది. (ఫెలిమో పార్టికి చెందిన 
గెరిల్లాదళములు, దేశ పభుత్యమునకు చెందిన 
సేనలుగ రూపొందవలసి ఉన్నది. 


9, అంతర్జాతీయ సం. : వలస రాజ్యముగ 
ఉండినందున ఇప్పటివరకు (ప్రత్యక్ష అంతర్జాతీయ 
సంబంధములు వవియు లేవు. కాని స్వతంతతను 
అర్జించిన వెనువెంటనే కొన్సి [ప్రముఖ రాజ్యములతో 
ఈ దేశమునకు దౌత్య సంబంధములు ఏర్పడినవి. 
వానిలో భారతదేశమును చేరియున్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు పు ఆర్థికవ్యవస్థ 
వ్యవసాయము పై ఆధారపడి ఉన్నది. కాని పక్క 
నున్న దేశముల ఎగుమతి దిగుమతులకు ఈ దేశపు 
రేవులే ఆధారములగుటవలన, సరకుల రాకపోకల 
రుసుమువలనను సుంకములవలనను, దేశమునకు 
గణనీయమగు ఆదాయము  లభించుచున్నడి. 
వ్యవసాయోత్పత్తులలో చక్కర, పతి, కొబ్బెర, 
కలబందనార, జీడిపప్పు, తేయాకు పేర్కొన 
దగినవి. దేశమున పపసంపదయు విస్తారముగ 
కలదు. దేశ వై శాల్యమున 85% ఆటసీమయము 
అయినను వ్యాపారరిత్యా కలపను తగినంతగ 
వినియోగించుకొనుటలేదు ; గనులలో రాక్షసిబొగ్దు, 
బాక్సయిట్‌ పరిమిత రీతిలో లభించుచున్న వి, వ్యావ 
సాయిక పరిశ్రమలు మాతమే కొలదిగ ఉన్నవి. 
ఎగుమతులలో జీడిపప్పు, (పత్రి, క 
చక్కెర, కొబ్బరి, తేయాకు (ప్రముఖములు. దేశవు 
ఎగుమతుల విలువ 46,12,831 కోంటోలు; దిగు 


మొరాకో 


మతుల విలువ 96,88,749 కోంటోలు (1971). 
విద్యుదుత్చ త్తి సమర్థత 2,70,000 కివా దేశపు 
బడ్జెటరీవ్యయము 88,88,870 కోంటోలు (1970) 


10. సాంఘిక రంగము : 4,095 పయిమరీ 
పాఠశాలలలో 4,96,881 మంది, 40 నెకండరీ 
సన్నాహక పాఠశాలలలో 7,807 మంది, 45 సెకం 
డరీ పాఠశాలలలో 10,524 మంది, 12 నార్మల్‌ 


187 


పాఠశాలలలో 1,124 మంది, 7 ఉన్న తపాఠశాలలలో 
1,145 మంది పఠించిరి (1968-69). ఇవిగాక 
14 902 మంది విద్యార్థులు కల 29 వృత్తి విద్యా 
పాఠకాలలు కలవు (1967-685). దేశమున ఒక 
విశ్వవిద్యాలయమును కలదు. వైద్యసంఖ్య 4498. 
చిన్న, పెద్ద ఆసుపృతులు మొత్తం 990. 


తీ9. మొరాకో 
(అల్‌ మ(గెబ్‌) 


ముఖ్యనగరము : రబాత్‌; జెండా : నలువై పుల 
నల్ద్జని అంచుగల ఎ రని భూమికపై అయిదు కోణ 
ముల ఆకుపచ్చని నక్షతము; జాతీయ గీతము : 





లాజ్‌ 
చాడా హక్రా బాకా టే Wan 
కనంగ ల లన 
es కూ భా గ Et / 
చ గ టి న 
ళీ ఇని 





మౌన శ 














యాని జ్‌ తః 





' 
కో 

| శా చై 

oe 


పటము : ౨9. 
స్వరమా[తమే; సాహిత్య మిందులేదు; నాణెము : 
దరహం; 100 మొరాకో [ఫొంకులుగ ఇది విభ 


క్రము; 1 దరహం జరు. 1.46. కొల తూక 
ములు : మృటిక్‌ విధానమే అధికార పరిగణనను 





గ భు స్ట క ల 
ష్‌ గ ళా ను! 
టా లో, a 
3 ji fer నా! సే కక. 
mt స జ 
కాడా! ల క్నార్‌ఎస్‌ పరర ప ర్ల 
డడ 


yy ల్‌ aos 
శం ళ్‌! 
అ 
యురౌక్‌ 
శ మైలు 01 bs 
Rn Ho 


పొంది ఉన్నది, కాలగణన : మ. 12 గం. 
= భారతదేశమున సా 5 గ. 80 ని. 

1. ఉనికి మొ. : ఆఫికా ఖండపు వాయవ్య పు 
తీరమున నెలకొనియున్న ఈ దేశము విర*-86 ఊఉ, 
అక్షాంశ రేఖలమధ్యను, 1? _ 11° పళ్చిమ తులా 
రేఖలమధ్యను వి స్తరించియున్న ది. ఈ దేశమునకు 
ఉత్తరమున మధ్యధరా సముదమును, తూర్పు 
ఆగ్నేయములందు ఆల్‌ జీరియాయును, దక్షిణమున 
స్పానిష్‌ సహారాయును, పశ్చిమ వాయ వ్యములందు 
అట్లాంటిక్‌ మహాసము[దమును సరిహద్దులందున్న వి. 
దెశపు వెకాల్యము 4,46,550 చ. కిమీ మధ్య 
ధరా సము్ముద, అట్టాంటిక్‌ మహాసమ్ముదములకు 
చెందిన 1,440 కిమీ. పొడవుగల తీరరేఖ కలదు. 
దేశము భౌతిక రీత్యా ఈ |కింది మూడు [పాంతము 
లుగ విభజింపనగును : (1) మధ్యధరా తీరమును 
ఆనుకొనియన్న సారవంతపు మైదానము; ఇందే 
ఎర్‌ రిఫ్‌ పర్వత శేణి కలదు; ఇందలి అత్యున్నత 
శిఖరపు ఎత్తు 2,440 మీటరు. (2) అట్లాస్‌ 
పర్యతావశికి చెందిన మూడు సమాంతర శ్రేణులు 
వ్యాపించిన [పాంతము; ఇందు ఈ [శేణులను ఆశ 


188 పపంచ రాజ్య సర్వస్వము 


యించిన పీఠభూములును, లోయలును కననగును, 
(8) దక్షిణ, తూర్పు మొరాకోలలో వ్యాపించిన 
మరుభూమి; ఇది [కమముగ ముందునకు సాగి 
సహారా ఎడారిలో కలసిపోవుచున్నది. అట్లాస్‌ 
పరత ములందు ఉత్తర ఆ|ఫీకాలోని పర్వత నిల్ల 
రములందెల్ట అత్యున్నతములని భా వింపదగు శిఖర 
ములు కలవు; వీనిలోని తూబ్‌కల్‌ శిఖరపు ఎత్తు 
4,165 మీ. అట్లాస్‌ పర్వత శ్రేణులలో దక్షిణపుది 
ఆంటీ అట్లాస్‌ అసి అనబడుచున్నది; ఇందు అగ్ని 
పర్వతమని చెప్పదగు సిరోవా శిఖరము 8820 మీ 
కలదు. 

మొరాకోలోని కొన్ని నదులు వాయవ్యపు 
మూలకు [ప్రవహించి అట్టంంటిక్‌ సము దమున 
సంగమించుచున్నవి; మరికొన్ని ఆగ్నేయ దిక్కుగ , 
సహారా ఎడారిలోనికి [ప్రవహించి అంతరించు 
చున్నవి. కాని మౌలోయా అనునది మాతము 
అట్లాస్‌ పర్వతములలో బయలుదేరి ఈశాన్యమునకు 
560 కిమీ. పొడవున పయనించి మధ్యధరా సము 
[దములో కలియుచున్నది. 

శి. శీతోష్టన్టితి మొ : దేశపు పశ్చిమ తీరపు 
[పాంతములందు సరాసరి ఉష్ణొో గత 61.5 ఫా. 
నుండి 8.89 ఫా. వరకు మారుచున్నదిః దెశ 
మధ్యభాగమున సరాసరి ఉష్ణో[గత [వాంతములను 
అనుసరించి 50° నుండి 80.6” ఫా. వరకు మారు 
చున్నది, అక్టాబరు, నవంబరు నెలలలో దేశమున 
వానలు కురియును. అత్యధిక వర్షము (75 నుండి 
100 సెం. మీ. వరకు) దేశమున వాయవ్య భాగ 
మున పడుచుండును. అట్టాంటిక్‌ తీరమును అనుస 
రించి బీలుగుజాతి పెద్ద వృక్షములును, అట్లాస్‌ 
పర్వత [శేణులను ఆ|శయించి నిత్యశ్యామలపు 
దేవదారుజాతి వృక్షములును కననగుచున్నవి, 
దక్షిణ, తూర్పు [పాంతములందలి మరుభూమిలో 
బెట్టు చేమలు సాధారణముగ కనబడవు; 
ఆ మరుభూమిలో అటనటనుండు ఊటబావులను 


ఆశ్రయించి మాత్రము కొన్ని చెట్టు కననగును, 
ఒకప్పుడు ఈ దేశమున సింహములు ఉండెడివి; 
కాని ఇపుడు అవి అంతరించినవి. చిరుతలు, 
నక్కలు, లేకు మొదలగు వన్యజంతువులు మ్మాతము 
కలవు. 

తి. జనసంఖ్య మొ. : దేశమున నివసించు 
వివిధ జాతులలో ఆరబ్బులును, బర్బరులును (పము 
ఖులు, బర్బురులు రిఫ్‌ (పాంతమునను, ఆట్టాస్‌ 
పర్వత మధ్యపు మైదానములందును సూస్‌ లోయ 
లోను కననగుదురు; ఆట్టాంటిక్‌ తీర పాంతమున 
అరబ్బులు ఆధిక ముగ వసించుచున్నారు. ఈ ఉభయ 
జాతులలోను సీ గోల లక్షణములు కలగలు 
చెందినవి దేశపు మొత్తపు జనసంఖ 
1,58,79,259. దేశపు నగరములలో |పముఖము 
లెనవి: కాసాబ్ఞాంకా (జ సం 19,08,878), 


అన ఈ 


రవాత్‌ (జ. న్న 8,67,620); మరా కేప్‌ 
(జ. సం. 8,82,741); వెజ్‌ (జ. సం 3,25,827) 
(1971). దేశ [ప్రజలలో అత్యధిక సంఖ్యారులు 
సున్నీ కాఖకు చెందిన ముస్టిములు, దేశ (పజలలో 
అత్యధిక ప్రబారమున ఉన్నది అరబ్బీ భాష. 
బరర్భ భాష అటనట మాటాడ బడుచున్నది; _ఫెంచి, 
స్పానిష్‌ భాషలతో విద్యావంతులలో పలువురకు 
పరిచితియున్నను 1964 మొదలుగ వాని వ్యాప్తి 
తగ్గిపోయినది. 


4. నమాచార సా. : తంతి, తపాలా, టెలి 
ఫోన్‌ సౌకర్యములను, [ప్రభుత్వమే నిర్వహించు 
చున్నది. దేశమున వివిధ పట్టణ మ.లమధ్య తంతి, 
చెలిఫోన్‌ సౌకర్యములును, స్పెయిన్‌, ఫాన్స్‌ 
జి బాల్జరులతో కేదిల్‌ సొకర్యమును కలవు. దేశ 
మునగల 1,71,544 జెలిఫోనులలో నాలుగవవంతు 
కాసాబ్దాంకాలోను, ఆరవవంతు రబాత్‌ లోను ఉన్నవి 
(1971). రవాత్‌, టాంజియర్‌, కాసాబ్దాంకాల 
లోను, ఇంకను మూడు నగరములలోను రేడియో 
(పసార కేంద్రములు కలవు. కాసాబ్దాంకా, రబాత్‌ 


మొరాకో 189 


నగరములలో టెలివిజన్‌ 
ఉన్నవి, 

న్‌. యాన సొ.: రేశమున రోడ్డ సౌకర్యము 
విరివిగ కలదు దేశపు రోడ్డ మొత్తపు నిడివి 
52,000 కిమీ; ఇందు 42% ఉన్నత స్థాయికి 
చెందినవి (1972). (పస్తుతమున సరాసరిన సంవ 
త్సరమున 00 కిమీ. చొప్పున [కొత్త రోడ్డు 
వేయబడుచున్నవి. రలు మార్గముల మొత్తపు 
నిడివి 1,756 కిమీ. 19868 నుండి ఇది జాతీయము 
చేయబడినది. రై లుమార్గమున ముఖ్యమైన శాఖ 
మరా కేష్‌నుండి కాసాబ్దాంకాకు పోవుచున్నది. 
అట్లాంటిక్‌ మహాసము[ద్ర తీరపు 2 రేవు పట్టణము 
లలో [ప్రముఖము కాసాబ్దాంకా. దేశపు సము[ద 
వ్యాపారమున 10% ఈ రేవుద్వారా రవాణా ఆగు 
చున్నది. మధ్యధరా తీరపు రేవులళో టాంబియర్‌ 
[ప్రముఖము. దేశమున 11 విమాన్శాశయములు 
కలవు; రబాత్‌, కాసాబ్దాంకాలలోని విమానా|శ 
యములనుండి అంతర్జాతీయ విమానయాన సౌక 
ర్యము కలదు. 

6. చరిత : ఈ డశమున ఆతి [పాచీన కాల 
మున నుండియు నివసించుచున్నది బర్బరజాతి. 
కానీ ఆంతటంతట (వాచీనయుగము మొదలుగ 
[కమమున ఫోనిష్నియనులు, కా ర్రజీనియనులు, 
రోమనులు (కీ. శ, 1వ శతాబ్ది"; వేండలులు 
(18: శ రీవ శతాబ్ది), బైజాంటైన్‌ పాలకులు 
(కీ. శ. 6వ శతాబ్ది ఈదేశముపై దండ 
యా|త్రలుచేసి వశపరచుకొని పాలించిరి. అంతట 
కీ. శ. 682 లో ఇస్టామ్‌ మతావేశ _పేరితములగు 
అరబ్బీ సేనలు ఈ దేశమును వళపరచుకొనినవి. 
అరబ్బు పాలకుల ఆధ్వర్యమున క్రమముగ ఇట 
ఇస్టామ్‌ మతమును, ఆరబ్బీ భాషయు సుస్థిర స్థాన 
ములను ఆర్జించినవి కాని కీ. శ, 974లో బర్భర 
జాతికి చెందిన పాలకులే దేశ పరిపాలనను వళ 
పరచుకొని కొనసాగించిరి, 16వ శతాబ్దిలో 


[ప్రసార శాలలును 


“స అది అను రాజవంశము దేశమున ఆధిపత్య 
మును వశపరచుకొనినది. ఈ పంశమునకుచెందిన 
ఆల్‌ మన్ఫూర్‌ పరిపాలించిన కాలము (1578- 
1608) నువర్ణ యుగముగ ఈ దేశ చరిత్రలో పేరు 
గన్నది. ఇతని ఆనంతరపు పాలకులు బలహీను 
లగుటవలన, 1644 లో అలావీ రాజవంశము ఆధి 
కారమునకు రాగలిగినది. ఈ రాజవంశికుడే, ఇపు 
డును దేశమున పాలనను నిర్వహించుచున్నాడు,. 


1844లో అప్పటి రాజును లొంగచదీసికొని 
(ఫెంచివారు దేశమున పలుకుబడిని ఆర్టించిరి. 
స్పెయిన్‌ వారును, ఫొను సమ్మతితో ఉత్తర 
మొరాకోను ఆ|కమించిరి. కాని మొరాకోలో స్థాన 
ములను ఆర్జింపవలెనని యునై టెడ్‌ సైట్స్‌: జర్మనీ 
[బిటన్‌లును ఫొన్ను, స్పెయినులతో పోటీకి 
వచ్చుటవలన ఈ ఆయిదు రాజ్యములును 1906 లో 
ఒక ఒడంబడికకు వచ్చినవి. అందువలన ఈ ఆయి 
దింటికిని దేశమున సమానముగ వ్యాపారావకాళ 
ములు ఉండవలెననియు, మొరాకో దేశపు రేవులు 
వెంచి, స్పానిష్‌ సేనల కాపుదలలో ఉండునటులను 
ఏర్పాటులు జరిగినవి. తరువాత 1912లో జర్మ 
సతో [ఫాన్స్‌కు కుదిరిన ఒడంబడిక మూలమున 
దెశముపె రక ణాధికారమును ఫాన్సు ఆర్టించినది. 
అందువలన నామమాతపు ఆధికారముతో సుల్తాన్‌, 
| ఫెంచివారి అదుపునకు లోబడి పాలింపవలసి 
వచ్చెను. |పజలు (పతిఘటించినను [ప్రయోజనము 
లేక పోయినది. 

ద్వితీయ పపంచ యుద్ధకాలమున యునై టెడ్‌ 
స్టేట్స్‌ సేనలు ఈ దేశమును తమ స్థావరముగ 
ఉంచుకొని యూరప్‌ కై దండయా[తను సాగించినవి; 
మొరాకో సేనలును వానికి తోడ్పడినవి (1942- 
45). కాని యుద్ధానంతరమున ఇ స్తికలాల్‌ పార్టి 
నాయకత్వమున [ప్రజలు స్వాతం్యత్యమునకై , 
సుల్తాన్‌ (పోత్సాహముతో ఆందోళన చేయగ, 


190 [పపంచ రాజ్య సర్వస్వము 


| ఫెంచి (ప్రభుత్వము సుల్తాన్‌ను దేశబహిష్కృతుని 
చేసినది; అయినను కడకు (ప్రపంచాభిపాయమునకు 
లొంగి [ఫెంచివారు 1956 లో దేశమునకు స్వాతం 
[త్యమును ఇచ్చి సులాన్‌తో రాజీపడిరి స్పెయిన్‌ 
వారు 1958లో తమ హక్కులను వదలుకొనిరి. 
అంతర్జాతీయ [పదేశముగ ఉండిన టాంజియర్‌ కూడ 
1960 లో దేశమున లీనమయ్యెను. అంతట మారి 
చేనియా దేశముకూడ తనకే రావలెనని మొరాకో 
పట్టుపట్టినను, ప్రయోజనము లేకపోయినది. కడకు 
మారిటేనియా స్వతంత్ర పతిప త్తిని మొరాకో 
సైతము గుర్తించినది (1972). కాని 1964 
మొదలుగ రాజరికమును |పతిఘటించు రాజకీయ 
పక్షములవలన అంతటంతట దేశము కల్టోలములకు 
గురియగుచున్నది. 


7. పరిపాలన: వంళానుగతమగు రాజరికపు 
'వెత్తనమున రాజ్యాంగ బద్ధము, (పజాస్వామికము 
అగు పాలన ఇట కలదు. ఈ దేశపు, ఇప్పటి పాల 
కుడగు హనన్‌ 11, 1962లో దేశమునకు ఒక 
రాజ్యాంగము నొసగగ, అది (పశామోదమును 
పొందెను. దీనిని అనుసరించి పార్టమెంటు ఏర్పడి 
నది; కాని పార్ట మెంటున కాదని, దానిని రద్దుచేని, 
తన చర్యకు, జనాభిపాయ సేకరణ (రెఫరెండం) 
ద్వారా ఆమాదమును పొందు హక్కు రాజునకు 
కలదు. అందువలన రాజునకు పొర్ణమెంటుతో 
వై రుధ్యము ఏర్పడగ 1985 లో పార్లమెంటును 
రద్దుచేసి, బఐరోక రాజ్యాంగ మును కల్పించి, జనాభి 
[పాయ సేకరణద్యారా తనకు అనుకూలమగు పార్ట 
మెంటును రాజు రూపొందించెను. ఇందులో నాలు 
గవవంతు సార్వజనిక వోటింగువలనను, తక్కిన 
వారు ఆయా (ప్రత్యేక నియోజక వర్గములనుండియు 
ఎన్నుకొనబడెదరు. కాని కొన్ని పలుకుబడిగల 
రాజకీయ పక్షములు ఈ ఎన్నికలు పజాభీ పాయము 
సూచింపవని తిరస్క-రెంచినవి. దేశమున నువ్యవ 
స్థితములగు ఆరు . రాజకీయ పక్షములు .కలవు. 


ఆందువలన 1971, 1972, 1978 లలో రాజుపై 
సైన్యములోని వర్గములు రాజకీయ సక్షముల 
పోద్భలముతో తిరుగుబాటులు జరిపినవి; కాని 
వానిని రాజు వెన్వెంటనే అడచివేయగల్లెను.. దేశ 
మున స్టానిక పరిపాలనను |పజా[పతినిధుల సాయ 
మున ఉద్యోగులు నిర్యహించుచున్నా రు. న్యాయ 
పరిపాలనా శాఖకు స్వతంత |[పతిపత్తి కలదు. 
రబాత్‌లోని సు వీమ్‌కోర్టు ఆధికారమునకు లోబడి 
వివిధ న్యాయస్థానములు దేశమున పనిచేయు 
చున్నవి, 


8 చదేశరతణ దేశమునకు 48,000 నెని 
కులుకల భూతల సేనయు, 500 మందికల నావిక 
'సేనయు, 4,000 మండికల వె మానిక సేనయు 
కలవు. వైమానిక దళమునకు విమానములును, 
ఆయుధములును సోవియట్‌ దేశపు సాయమున 
1956 మొదలుగ సమకూరినవి. 


9. అంతర్జాతీయ నం. 2: తొలుత స్వతంత 
తను ఆర్జించినపుడు, ఆల్‌ జీరియాతో సరిహద్దు 
తగాదా ఉండెడిది; కాని తరువాత 1౧గ4లో ఈ 
రెండు రాజ్యములమధ్య సామరస్యము ఏర్పడినది, 
1956 మొదలుగ ఐ రా.స, యందును దాని 
[పత్మెకాన బంధ సంస్థలయందును, ఈః దేశమునకు 
సభ్యత్వము కలదు. 1058లో ఈ దేశము అరద్‌ 
లీగులో చేరినది. ఆఫ్రికా ఐక్యవ్యషస్థలో కూడ రః 
భారత దేశ ము 
ముదతగు (ప్రముఖ రాజ్యములతో ఈ దేశమునకు 
దౌత్య సంబంధములు కలవు 


దేశమునకు సభ్యత్వము కలదు 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
యందు వ్యవసాయము కీలక స్థానమును వహించి 
ఉన్నది. దేశపు [ప్రజలలో 15% పల్లెపట్టులందు 
వసించుచున్నారు; దేశపు కార్మిక శక్తిలో 65% 
వ్యవసాయము, పశుపోషణ, చేపల పరి శమ, 
అను మూడింట వినియుక్తము. దేశమునకు కావల 


మొరాకో 191 


సిన ఆహార [దవ్యములలో 90% దేశముననే 
ఉత్ప త్తియగుచున్న వి. దేశపు మొ త్రపు ఉత్పత్తిలో 
కీ0/ వ్యవసాయమువలన లభించుచున్న ది. 
గోధుమ, బొర్చీ, చిక్కుళ్ళు, ఆలివ్‌ గింజలు, నిమ్మ 
జాతి ఫలములు వ్యవసాయోత్పత్తులలో పేర్కాన 
దగినవి. ఎస్పార్జో అను గడ్డికూడ దేశపు ఎగుమతు 
లలో [పముఖ స్థానమును కలిగియున్నది; కాగితపు 
తయారీకి ఇది ఉపయోగించును. దేశపు |దాక్ష 
తోటలు, దాక్ష సారాయపు తయారీకి ఉపకరించు 
చున్నవి. కాని 1967 మొదలుగ వీని వి స్తేర్ణము 
[క్రమముగ తగుచున్నది. చేపల పరి్మిశమ పలువు 
రకు జీవనాధారము; 1970లో 12.78 కోట్ట 
దరహముల విలువగల చేపలు ఎగుమతి చేయబడి 
నవి, 1978, మార్చి నెలలో భూమి సంస్కరణ 
లను గురించిన కాసనమును |పభుత్యము ఆమో 
దించినది. విదేశీయుల వశమునఉన్న 250 వేల 
హెక్టేరుల భూమియు, ఈ శాసనమువలన దేశపు 
రె తులకు లభింపగలదు. ఇందులకు తోడుగ, ఆన 
కట్టలద్వారా నీటిపారుడల వి స్తీర్ణమును ఎక్కువ 
చేయు కృషి 1968 నుండి మొదలైనది. దేశపు 
అటవీ ఉత్ప త్తివలన ఆధికాదాయము లభించు 
చున్నది. 


దేశపు ఖనిజములలో నెల్హ ముఖ్యమైనవి ఫా స్ఫెట్టు. 
మొత్తపు ఖనిజసంపదలో 50% దీని విలువ. 
యు, సై తరువాత పాస్పేటుల ఉత్ప తిలో 
లెక్కకు వచ్చునది ఈ దేశమే. ఇనుము, మాంగ 
సీజు, రాక్షసిబొగ్గు, కొలది మొత్తములలో మాతమే 
ఉత్పత్తి అగుచున్నవి. దేశము చాలవరకు జల 
విద్యుత్తుమీద నే ఆధారపడి యున్నది; దీని మొత్తపు 
ఉత్ప త్రి 19/1 లో 20 లక్షల  కిలోవాట్‌లు. 
కాసాబ్దాంకాలో తాపవిద్యుదుత్స త్రి _స్థావరము 
కలదు. దేశమున 16 బ్యాంకులు కలవు (1970). 
మొరాకో బ్యాంకు అనునది |పభుత్యపు ఆధ్వర్య 
మున, నోట్లను జారీచేయుచు కేంద. బ్యాంకుగ 


వ్యవహరించుచున్నడి. దేశపు బడ్జెటరీ వ్యయము 
668.2 కోట్ట దర హములు (1978). దేశపు ఎగు 
మతులవిలువ 2౪5. లి కోట్ల దరహములు; దిగుమతుల 
విలువ 85.7 కొట్ట దరహములు. 1967 మొద 
లుగ యు. సే. నుండి ఆర్థిక సహాయమును ఈ 
దేశము పొందుచున్నది; అటులే పశ్చిమ జర్మనీ, 
ఇరాన్‌ దేశములును కొంత ఆర్థిక సహాయమును 
ఇచ్చినవి. 


11 సాంఘిక రంగము: దేశమున కార్మి 
కుల సం షెమమునకై జాతీయ సాంఘిక భ|దతా 
నిధిని, [పభుత్వము 1961 లో నెలకొల్పినది. దాని 
వలన అస్వస్థత , వృద్ధాప్యము మొదలగు పరిస్థితు 
లందు ధనసహాయము కార్మికులకు లభించు సొక 
రము కలదు; 1960 మొదలుగ గృహనిర్మాణ 
కార్య క మమును (ప్రభుత్వమే చేపట్టి ఆల్పాదాయ 
వర్గములకు సాయపడ కృషిచేయుదున్నది; కాని 
ధనాభావమువలన ఎక్కువ పురోగతిని సాధింప 
జాలకున్న ది. దేశమున అక్షరాస్యత కొన్ని 
(పాంతములందు 15%నకు తక్కువ. 1965 మొద 
లుగ అరటబ్బీయే పభుత్వ వ్యవహార శాఖలందు 
అన్నింట వాడబడుచున్న ది. 1971-72 లో |పాథ 
మిక పాఠశాలలలో 12,81,486 మందియు, 
మాధ్యమిక పాఠశాలలలో 8,18 424 మందియు, 
ఉన్నత విద్యా సంస్థలలో 15,146 మందియు 
విద్యార్థులు కలరు. 7 ఏండ్ల నుండి 15 ఏండ్ల 
వయన్సువరకు నిర్భంధ విద్యావిధానము అమలు 
నందు ఉన్నది. రబాత్‌లోను,  ఫెజ్‌లోను విశ్వ 
విద్యాలయములు కలవు. ఆల్‌ -కరవీయిన్‌లో ఇస్తా 
మిక విద్యాపిళము కలదు. విశ్వవిద్యాలయములందు 
15,009 మంది విద్యార్థులు పఠించుచున్నారు 
(1971). దేశమున ఆనుషతులలొ ని ళశయ్యాసంఖ్య 
20,192, డాక్టర్హ సంఖ్య 1,128 (1968). దేశపు 
[గంథాలయములందెల్ల [ప్రముఖ మెనది ఆల్‌ కర 
ఫీయిన్‌ లోని గంథాలయము. ఇది 1కి వ శతాబ్దిలో 


192 [పపంచ రాజ్య సర్వస్వము 


నెలకొల్పబడినది, అరవన్బీభాషలోని అత్యంత [పాచీన 
[గంధములలో కొన్నింటి తొలి [పతులును అందు 
కననగును. దేశమున కాసాబ్దాంకానుండి మూడును, 
రబాత్‌నుండి నాల్లును, టాంజియర్‌ నుండి ఒకటియు 
దిన పతికలు వెలువడుదుశ్న వి. ఇందులో మూడు 
ఫెంచిభాషలోను, ఒకటి స్పానిష్‌లోను (ప్రచు 
రితములు. 

12. యాతా సౌొ.: దేశ మున పాచీన 
నాగరికతలకు చెందిన పెక్కు అవశేషములును 
శిథిల నగరములును కలవు; వానిని దర్శించుటకు 
పలువురు దేశమును దర్శింతురు. దేశమునకు ఇందు 
వలన కొంత ఆదాయమును లభించుచున్నది. అందు 
వలన |పభుత్వము యా తికులకె ఉన్నత స్థాయికి 
చెందిన హోటళ్ళను, తదితర వసతులను ఏర్పాటు 
చేసినది. 1972 లో ఇట్టి హోటళ్ళలోని శయ్యా 


సంఖ్య 52,000. ఆ సంవత్సరమున దేశమును 
దర్శించిన యా తికులు దాదాపు 12 లక్షలు. 

183 (పసిద్ధ పౌరులు: ఈ దేశమున పుట్టక 
పోయినను, ఈ దేశమునకు వచ్చిచేరి ఇచటి రాజా 
శ్రయమున తమ కృషిని సాగించిన మహా మేధావు 
లలో అవినెన్నా అని వ్యవహరింపబడు ఇబ్న్‌సినా 
(980-1087), ఆవె రోస్‌ అని వ్యవహరింపబడు 
ఇబ్న్‌ రషిద్‌ (1126 ఇ 1198) (ప్రముఖులు. 
ఇందులో |పథముడు వైద్యశాస్త్ర, తత్వశాస్త్ర 
నిష్ణాతుడై సమకాలిక [ప్రపంచపు మన్ననలను 
పొందినవాడు; రెండవవాడు తత్త్యవేత్త; దార్శ 
నికుడు. ఈ దేశీయుడగు ఇబ్న్‌ బతూతా (1804 = 
1868) ఆఫికాా యూరప్‌, ఆసియాలలోని పెక్కు 
దేశములను దర్శించి విశేషములను (గ్రంథస్థము 
చేసెను. భారత దేశమునుహడ అతడు దర్శించెను, 


తాక న స్తలస్టుననాములులనును. 


40. రియూనియన్‌ (బౌర్‌ బన్‌) 


( ఫెంచి పాలనలో ఉన్న రాజ్యము ) 


ముఖ్యనగరము : సెయింట్‌ డెనిస్‌; నాణెము: 
సః | ఫాంక్‌; అట్టి 100 [ఫాంకులు 
ఆరూ, 2.60; కొలతూఠములు : మెటిక్‌ 
విధానపువి; కాలగణన: సా శి గం. 45 ని. 
= భారత దేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : మలగాసీ (మడగాస్కర్‌ ) 
దీవికి తూర్పున దాదాపు 670 కిమీ, దూరమున, 
హిందూమహాసము[ ద పరివృతమై ఉన్న ఈ 
దేశపు వైశాల్యము 2,511.68 చ. కిమీ. మాస్కరీన్‌ 
ఆర్చిపెలగో ఆని వ్యవహరింపబడు ద్వీపజాలము 
లోని ద్వీపములందన్ని ౦ట ఇది పెద్ద దీపము. దేశ 
భూతలము అగ్ని పర్యతముల మూలమున రూపు 


గొనినదని శా స్ర్రజ్ఞుల అభి పాయము, దేశము 
పర్వశమయ భూమి; పది పర్వత శిఖరములు 
కననగును; అందొకటి ఇప్పటికిని అగ్ని పర్వతముగ 
ఉన్నది; దాని ఎత్తు 1980 మ శిఖరములన్నింట 
పెద్దదియగు. వీటాన్‌ డే నీగిస్‌ అనుదాని ఎత్తు 
8.068 మీటర్జు ఉష్టదెోోమునందు కననగు చండ 
మొదలగు వృక్షములు ఇచటి అడవులందును 
కననగును; ఆతివేగముతో ప్రవహించు వాగులు 
అనేక ములు ఉన్న వి 

ల శీతోష్షస్థితి మొ. : దేశమున సాలీనా 
సరాసరి ఉష్ణోగత 68° ఫా; శీతోస్టపరిస్థితి 
ఉష్ణమండల పరిస్థితులను పోలినదియే అయినను 


రియూనియన్‌ 198 


ఉన్నతి, సముుద సామీప్యము మొదలగు వాని 
వలన [పాంతములను ఆనుసరించి మార్పులను 
పొందుచున్నది. వర్షములు వికివిగ కురియును; 
అందును తుపానుల బెడద ఎక్కువ; దేశము ఎన్ని 
సారులో తుపానుల తాకిడి వలన నష్టము పొందనది. 
చుట్టునున్న సముదమున వేర్వేరు విధముల వింత 
జాతుల జలచరములు కాననగును. 

తీ. జనసంఖ్య మొ.: దేశపు జనసంఖ్య 
4,66,400. నగరములలో సెయింట్‌ _డెనిన్‌ (జన 
సంఖ్య 85,992); సెయింట్‌ పాల్‌ (48,186): 





పటము 40. 


సెయింట్‌ పియిరే (40,864) పేర్కొనదగినవి 
(1972), దేశ | పజలతో అయిదవ వంతు | ఫెంచి 
సంతతికి చెందినవారు; తక్కినవారిలో నీగో, 
మలే, ఇండోచీనీ, చీనీయ, భారతీయ సంతతులవారు 
కననగుదురు. [పజలలో (ఫెంచియు, తదితర 
భాషలతో సమ్మిశ మొందిన | ఫెంచిభాషా అప 
థంశరూపమె |కియోల్‌ అనబడునవియు మాతృ 
భాషలుగ వ్యా ప్తేలో ఉన్నవి. _ఖంచి భాషయే 
అధికార భాష, [పజలలో 60% రోమన్‌ 
కేతలిక్‌ సం|పదాయపు క్రైస్తవులు; తక్కి.నవారు 
ముస్టిములు. 


[18] 


ఓ. నమాచార సా.: దేశమున 50 పోస్టా 
ఫీసులు కలవు.  దేశవ్యాప్తములుగ టెలిఫోను 
వసతులు ఉన్నవి. మారిషన్‌, మలగాపీ, (ఫ్రాన్సు 
లతో టెలిఫోన్‌, చెలి గాఫ్‌ వసతులు ఏర్పడి 
ఉన్నవి, 


5. యాన సొ. దేశమున 2,060 కిమీ. 
నిడివిగల రోడ్డు కలవు; ఇందు 1,400 కిమీ. తారు 
వేయబడినది. రై ల్వేమార్లపు నిడివి 126.5 కిమీ. 
సము|దపు రేవునగరములలో ముఖ్యమైనది 
పాయింటీ-డే-గెలెట్స్‌; సెయింట్‌ పియరే చేపల 
పరిశమకు పేరొందినది. ముఖ్యన గరమునకు 
సమీపమున ఉన్న గిల్లో విమాన్నాశయమునుండి 
మలగాసీకి విమానయానపు వసతి కలదు. 


6. చరిత : పోర్చుగీజు నావికులు కీ, శ. 
1525 లో ఈ ద్వీపమున కాలిడునాటికి ఇట జనా 
వాసములు ఎట్టివియ లేవు. 16 వ శతాబ్ది మొదలుగ 
| ఫెంచివారు ఇట వలసజేర మొదలిడిరి; ఆనాడు 
వారు ఈ దీవిని బౌర్బన్‌ అను పేర వ్యవహరించిరి. 
| ఫెంచివారితో పాటుగ బానిసలుగ నీగోలును, 
కార్మికులుగ మలేలును, ఇండో=బీనా వాసులును, 
చీనీయులును, భారతదేశపు కేరళీయులును ఇట 
చేరిరి, (ఫెంచి వారికి |బిటిష్‌ వారికి మధ్య సాగిన 
యుద్ధముల ఫలితముగ ఈ దీవి ఒకపుడు బిటిష్‌ 
వారికి వశమైనది (1810). కాని తరువాత 
సంధి ఫలితముగ తిరిగి | ఛెంచివారికి లభించి 
నది (1815); అపుడు (ఫెంచివారు పూర్వపు 
"పేరుకు బదులుగ దీనికి రియూనియన్‌ అను 
పరును కల్పించిరి. ఆ సంవత్సరముననే బానిస 
వ్యాపారము రద్దగుటతో దేశ మందలి సిగోలకు 
స్వేచ్చ కలిగెను; కూలీలుగ వచ్చిన భారతీ 
యాదుల సంతతివారును [కమముగ ఇట పౌరుర్తె రి, 
1882 నుండి భారతీయులు వలసచేరుటను, భారత 
(ప్రభుత్వము నిషెధించినది, 


194 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


[(ఫెంచి వలస రాజ్యముగ కడు దీర్భకాలము 
కొనసాగిన ఈ దేశము 1946లో ప్రాన్స్‌ 
రాజ్యమున సముదో త్తర మండలపు ప్రతిపత్తిని 
పొందినది. 


7. పరిపాలన: (ఫెంచి పార్లమంటే ఈ 
దేశమునకు సంబంధించిన శాసన నిర్మాణాధి 
కారము కలిగి ఉన్నది. సార్వజనికమగు వోటింగు 
హక్కు. అమలున ఉన్నది, [పజలెన్ను కొనిన 
ముగ్గురు (పతినిధులు (ఫెంచి జాతీయశాసన సభ 
యందును, ఇద్దరు (పతినిధులు |ఫెంచి శిష్ట సథ 
యందును సభ్యత్వము వహించియుంచురు. | ఫెంచి 
అధ్యక్షుడు నియమించు ఒక పాలకుడు, (పజ 
లెన్నుకొనిన 86 మంది సభ్యులు కల సాధారణ 
సభ సాయముతో, దేశమున పరిపాలనను నిర్వ 
హించుచున్నాడు. |ఫాన్సునందువలెనే ఇట కూడ 
స్థానిక పాలన, మండలము (కమ్యూను) లందు 
ఎన్ను కొనబడిన పరిషత్తులద్వారా సాగుచున్నది. 
మండలముల సంఖ్య 29. 


ర. దేశరక్షణ : దేశమును రక్షించు బాధ్యత 
ఫెంచి _పభుత్యమునకు చెంది ఉన్నది, 


9, అంతర్జాతీయ సం. : |పాన్సు దేశమున 
అంతర్భాగముగ పరిగణింపబడుటవలన అంతర్జా 
తీయ సంబంధములు (నించి (ప్రభుత్వము ద్వారానే 
సాగుచున్నవి, 


10. ఆర్థిక రంగము : ఆర్థికపు వ్యవస్థ 
అంతయు వ్యవసాయముపై ఆధారపడి ఉన్నది, 
సేద్యమునకు తగిఉన్న మొ త్తపు భూమిలో 70% న 
చక్కెరచెరకు పండింపబడుచున్నది. తక్కిన 
దానిలో కాఫీగింజలు, పొగాకు, కర పెండలము 
సాగగుచున్నవి. ఇవిగాక సుగంధ (దవ్యములకు 
ఉపయోగించు వట్టివేరు మొదలగు కొన్ని మొక్క 
లును ఇట ప్రైరగుచున్నవి; వానిలో '“జెరేనియమ్‌' 
అనునది ప్రముఖము; దీని నూనె సువాసన కలది; 
ఈ నూనె ఉత్పత్తిలో ఈ దేశమే [ప్రపంచమున 
అగస్థానము పొందియున్న ది. ఆహార వస్తువులలో 
అధిక భాగమును దేశము దిగుమతి చేసికొను 
చున్నది; ఎగుమతులలో చక్కెర వలన అధికా 
దాయము లభించుచున్నది. మొత్తపు ఎగుమతుల 
విలువ 1.2! కోట్ల సి. ఎఫ్‌. ఎ. [ఫాంకులు; 
దిగుమతుల విలువ 4,71 కోట్ల సి. ఎఫ్‌, ఎ. 
|ఫాంకులు (1971). దేశపు బడ్జెటరీ వ్యయము 
6.725 కోట్ట సి. ఎఫ్‌. ఎ. [పాంకులు (1972). 


11 సాంఘిక రంగము: దేశమునందలి 
898 [పయిమరీ పాఠశాలలలో 1,17,285 మంది, 
తక్కిన ఉన్నత విద్యాశాలలలో 27,266 మంది 
విద్యార్థులు కలరు. ఒక జనరల్‌ ఆసుష్యతియు 
కొన్ని చిన్న ఆసుష్మతులును, ఒక మాతాశిశు 
కెం[దమును [ప్రజలకు వెద్య సహాయము కల్పించు 
చున్నవి (1972). 


41. రువంణా 


ముఖ్యనగరము : కిగాలీ; జెండా : ఎరుపు, 
పసుపు, ఆకుపసిమి నిలువుచారలు దండము కడ 
నుండి వరుసగ అమరగ అందు పసిమిచారమధ్యన 
“ఓ అను అక్షరము కలది. జ్ఞాతీయగ్లీతము : 


రువండా రువాచూ..,; నాణిము : రువండా [ఫొంకు; 
Ire (ఫా, =రూ. 0.075; కొలతూకములు : 
మెటిక్‌ విధానపువి; కాలగణన :; సా.2 గం. 
జ భ్రారతదేశమున సా, 5 గం. 80 ని, 


రువాండా 195 


1. ఉనికి. మొ: మధ్య ఆ ఫీకాలో తూర్పు 
భాగమున 1°4"._లి°క్‌0' ద. అక్షాంశ రేఖలమధ్యను 
28°51 80925" తూ. తులారేఖల మధ్యను విస్త 
రించియున్న ఈ దేశమునకు, ఉత్తరమున ఉగాండా; 
తూర్పున టాంజానియా, దక్షిణమున బురుండి; పి 
మమున జయిరే సరిహద్దులందు ఉన్న వి. దేశవై శా 
ల్యము 26,888 చ. కి, మీటర్జు, దేశము పర్వత పీఠ 
భూములతో ఎగుడు దిగుడుగ ఉన్నది. పశ్చిమమున 
ఉన్న, కివూ సరస్సునుండి ఉ త్తర్మపాంతపు ఆగ్ని 
పర్వత సీమకు పోవుసరికి భూమిఎత్తు 1,468 మీ, 
నుండి, 4,267 మీ. వరకు [క్రమముగ వృద్ధి 





యగును, ఉన్నత శిఖరమగు కరిసింబి ఎత్తు 
ఉ,58ి5 మీ.; మధ్య పీఠభూమి (ఎత్తు 1,706 మీ.) 
ఒక శాద్వలభూమి. తూర్పు సరిహద్దు నందలి, 
కగేర, దేశమధ్యమున [పహించు న్యవరోంగో, 
నైరుతి సరిహద్దునందలి రుజీజి, దక్షిణవు 
సరిహద్దున ఆకాన్యారూ నదులు పేర్కొనదగినవి. 


2 శ్రీతోష్షన్థితి మొ. : ఉష్ణమండలపు ఉన్నత 
భూములందు, కననగు శీతోక్షరీతియే ఈ దేశమున 
కననగును, పగటి-రాతుల తాప|క్రమముల మధ్య 
వ్యత్యాసము 25° ఫా, వరకు ఉండును. నైరుతి 


భాగమున వానలెక్కు_వ; ఊఉ త్తరమునను, తూర్పు 
నను వానలు చాల తక్కువ. దేశము తరచుగ 
కరవు బాధకు గురియగు చున్నది. 


ల్‌, జననంఖ్య : ఆంచనాలను అనుసరించి, 
దేశపు జనసంఖ్య 55 లక్షలు (1969). ఆ।|ఫీకా 
ఖండపు దేశముల అన్నింటిలో, ఎకువ జన 
సాం[దత కలది ఈ దేశము; జనసాం[దత 
చ కిమీ. కు 128; ముఖ్యనగరపు జనసంఖ్య 
15,000. దేశమున తుత్సీ, హూతూ, త్యా జాతుల 
వారు వసించుచున్నారు. ఇందులో తుత్సీ పజలు 
9%; వీరు పొడుగరి జాతిగను, యోధులుగను 
పేరొందినవారు. 1959-61 లో జరిగిన జాతి 
కల్లోలముల ఫలితముగ, ఈ జాతివారు, పలువురు, 
దేశమును వదలి పోయిరి. 90% [ప్రజలు హూతూ 
జాతివారు. వీరు బంటూ జాతికి చెందిన వ్యావ 
సాయికులు, త్వా జాతివారు అత్యల్ప సంఖ్యలో 
కలరు. వీరు చాలా పొట్టిరక వు మానపులు. [ప్రజ 
లలో పెక్కురి మాతృభాష కిన్యరువండా; కొని 
దానితోబాటుగ | ఫెంచియ అధికార భాషగ 
వాడుకలో ఉన్నది. |పజలలో 50% శ్ర స్తపులు, 
తక్కిన వారియందు సాంపదాయిక మత భావన 
వ్యాప్తియందున్నది, 


4. నమాచార సొ. : తపాలా, తంతి, టెలి 
సోనుల సౌకర్యములు కొలదిగ కలవు. సంఖ్యా 
వివరములు తెలియవు. కాని 10 వేల మందికి 4 
టెలిఫోనులు కలవని మ్మాతము తెలియవచ్చు 
చున్నది. రెండు రేడియో సైేషనులు కలవు. 


ర్‌ యాన సౌ. : దేశమున యాన సౌకర్య 
ముల వసతి తక్కువ. 1922 నుండి మాతమే, 
దేశమున రోడ్డను వేయుట మొదలై నది, (పస్తుత 
మున 5,400 కిమీ. నిడివిగల రోడ్డు కలవు. కాని 
ఇందు 2,080 కిమీ. మాత్రమే పక్కారోడ్డుగ 
భావింపదగినది, దేశమున రైలు మార్గములు లేవు. 


196 [పపంచ రాజ్య సర్వస్వము 


కివు సరస్సున నౌకాయాన సౌకర్యము కలదు. 
దేశపు ఎగుమతి దిగుమతులు బురుండీలోని 
బుజుంబురునుండి జరుగుచున్నవి. ఉగాండా ద్యార 
కూడ కొంత జరుగుచున్నవి దేశమున కిగాలి, 
బుతారే, సియాన్‌ గూగూలలో విమానా శయములు 
కలవు, ఇవిగాక హెలికాష్టర్ణకు డిగువసతులు 25 
చోట్ల ఉన్నవి. కిగాలిలో, అంతర్జాతీయ విమాన 
యానమునకు వసతులు కలవు, 

6. చరిత: తొలుత “త్వా అను పొట్టి 
మానవుల నివాసభూమిగ ఉండిన, ఈ [పాంతము 
నకు, హూతూజాతి |పజలు తరువాతి కాలమునవచ్చి 
చేరిరనియు. అంతట 12 వ శతాబ్దిలో ఎతియోవియా 
నుండి ఇటకు వచ్చిచేరిన, “తుత్సీ అను పొడగరి 
యోధజాతివారు పై రెండు జాతులను లోగొని, 
అధికారమును వశపరచుకొనిరనియు తెలియు 
చున్నది. ఈ తుత్సీ జాతివారు, సాధ్యమైనంతవరకు 
ఇతర జాతులతో మ్మిశమము కాకుండ ఉండుటకై. 
ఒక విధపు వర్ణ భేదమును అమలులోనికి తెచ్చి, 
అధికారమంతయు తమచేతులలోనే ఉంచుకొని, తమ 
జాతి రాజు ఆధ్వర్యమున దేశమును పాలించిరి. 
అయినను వీరు హూతూ [పజల భాషా సంస్కృ 
తులను, స్వీయములు చేసికొనిరి, 19 వ కోతాబ్దిలో, 
ఈ |ప్రాంతముతో యూరపియనులకు, పరిచయము 
ఏర్పడినది. అంతట తక్కిన యూరపియన్‌ 
జాతుల ఓఒప్పుదలతో జర్మనీ శ్ర [పాంతమును, 
బురుండీని తనవళమునకు తీసికొని, సాంప్రదాయిక 
రాజపాలనమునకు, భంగము కలుగకుండ 
పాలించినది, మొదటి (పపంచ యుద్ధకాలమున 
బురుండితో పాటుగ ఇది బెల్జియను సేనల వశమై 
యుద్ధానంతరమున  బెల్టియమ్‌ [పభుత్వమునకు 
మాండేటరీ [పాంతముగ దక్కినది. వీరును 
సాం[పదాయిక రాజపరిపాలనను ఆమోదించి, రాజు 
ద్వారానే దేశమును పాలించిరి. ద్వితీయ పపంచ 
యుద్ధానంతర మున, ఐ.రా.స, దినిని బెల్జియం 


అధీనమున ఉన్న ధర్మకర్తృత్వ పాంతముగ 
పరిగణించినది. ఇంతలో, దేశమున (ప్రజలలో, 
స్వాతం త్యాకాంక్ష పెచ్చు పెరిగినది. ఈ ఆదనుననే 
బెల్లియమ్‌ [ప్రభుత్వము హూతూ, తుత్పి (పజల 
మధ్య వై షమ్యములసు రెచ్చగొట్టగ, కల్టోల ములు 
చెలరేగి (1959) తుత్సీ (ప్రజలలో చాలమంది హతు 
లె రి. రాజుతో కూడ పలువురు తుత్సీ [ప్రజలు 
దేశమును విడిచి, ఉగాండా, టాంజానియా, జయి 
రేలకు శర ణార్జులుగ పోయిరి. అంతట, హూతూ 
[పజల అమోదముతో ఒక గణరాజ్యము ఏర్పడగ 
(1960) బెల్జియం పభుత్యము దానిని ఆమో 
దించినది. కాని ఐ.రా.స. మాతము పరిగణనకు 
నిరాకరించినది. అంతట ఐ.రా.స. సలహాతో 
దేశమున జనవాక్య' సేకరణ జరుగగ, [ప్రజలలో 
అత్యధిక సంఖ్యాకులు రాజరిక మును తొలగించి, 
గణరాజ్యమును నెలకొల్పుటను అంగీకరించిరి 
(1961). అంతట ఆ ప్రభుత్వమునకు పరిగణన 
ఏర్పడినది. ఈ విధముగ జులై 1, 1962న 
దేశము స్యతం|తము అయ్యెను. 


4. పరిపాలన : కార్య నిర్వ హణాధికారము 
అధ్యమనియందు కలదు. అతడే పరిపాలనలో 
తనకు సాయపడుట కై మంత్రులను, ఉద్యోగులను, 
నియమించుకొనును. దేశమున  వయోజనులకు 
అందరికి ఓటుహక్కు. కలదు. జాతీయ సభకు 
4 ఏంద్రకు ఒకసారి ఎన్నికలు జరుగును. శాసన 
సభలోని సభ్యులు 47. నె షృత్తిక, (పాతినిధ్య 
విధానమున సభ్యులు ఎన్ను కొనబడెదరు. బెల్జియం 
దేశపు న్యాయసంహితను అనుసరించి, ఇచట 
న్యాయనిర్యహణ సాగుచున్నది. దేశమున మూడు 
రాజకీయ పక్షములు కలవు వీనిలో “పర్మేవూతూ' 
ఆనునది బలవ త్రమము, 


ర. డేశరతణ : 2,500 మందిగల పదాతి 
సేన దేశమునకు కలదు. 


రొడీసీయా 197 


+. అంతర్జాతీయ సం : ఐ.రా.స 
యందును, తదనుబంధ (పత్యేక సంస్థలందు 
కొన్నింటను దేశమునకు సభ్యత్వము కలదు. 
బెల్జియం దేశముతో (పత్యేక సన్ని హిత సంబంధ 
మును కలిగి, ఆ దేశము వలన, దెశాభివృద్ధికై 
సాంశేతిక ధన సహాయములసు, రువండా 
గహించుచున్న ది. 


10. ఆర్థిక రంగము : దెళపు ఆర్థికవ్యవస్థ 
వ్యవసాయ, పశుపోషణలపె ఆధారపడి ఉన్నది. 
[పకృతి సిద్ధములగు వనరులు చాల తక్కువ. 
వ్యవసాయోత్పిత్తులలో, ముఖ్ధమైనది కాఫీ; (పస్తు 
తమున దేశము ఆహారవిషయమున స్వయం 
పోషకము. అటవీ సంపద చాల తక్కువ, ఖనిజ 
ములలో తగరము మాతమే కొలడిగ లభించు 
చున్నది. విద్యుదుత్పత్తి 12.5 కోట కి, వా. 
(1969). ఎగుమతుల విలువ 157.4 కోట్ట రు. (ఫా; 
దిగుమతుల విలువ 197.4 కొట్ట త ఫా; 
(1967). 


11. సాంఘీక రంగము : దేశమున 8,52, 
406 మంది విద్యార్థులు [ప్రమిమరీ పారశాలలలో 
పఠించుచున్నారు. 25 సెకండరీ పాఠశాలలు 
కలవు, అందలి విద్యార్థి సంఖ్య 7,300 (1969). 
బుతారేలో, దేశసంస్కుతి పరిణామమును వెల్ల 
డించు ఒక మ్యూజియం ఉన్నది, దేశమున దిన 
ప్మతికలు లేవు; వార మాసపష్మతికలు మ్మాతము 
కొలదిగ కలవు. 4,251 శయ్యాసంఖ్యక ల 20 
ఆసుషతులను, తక్కు విధముల వె ద్యశాలలును 
కలవు; వైద్యసంఖ్య 50 (1968). 

12. యాతా సౌ. 2: కివూ సరో,పాంతపు 
పకృతిరమణీయతను దర్శించి. దాని తీరభూము 
లలో, కొంతకాలము గడపుటకును, కగేరా జాతీయ 
వనమున మృగయా వినోదమున పొల్గొనుటకును, 
యా|తికులు పలువురు విదేశములనుండి, వచ్చు 
చుందురు బుతారే, కిగాలీ మొదలగు నగరము 
లందు, యాతికులకు తగువసతులు కల్పింప 
బడినవి. 


42, రొడిసియా 


ముఖ్యనగరము : సాలిస్‌బరీ; జెండా: 
మధ్యన తెలుపును, దానికి ఇరువై పుల ఆకుపసిమి 
రంగును కల్గిన నిలువు చారలలో మధ్యన 
రొడిసియా యోధలాంఛనము (కోట్‌ ఆఫ్‌ ఆరమ్స్‌) 
చితించబడియున్నది. నాణెము: రొడిసియన్‌ 
పౌండు; బంగారమున దాని విలువ 2.48828 
మిల్లి గాములు; ఒక రొ. పౌండ్‌ = రూ, 21.00. 
కొలతూకములు : |బిటిషి విధానమే అమలున 
ఉన్నది. కాలగణన : సా, 2 గం, = భారత 
దేశమున సా. 5 గం. లీ0 ని. 


1. ఉనికి మొ.: ఆ(ఫికాఖండమున దక్షిణ 
భాగమందు 15° 84'._22°25' ద, అక్షాంశ రేఖల 
మధ్యను 25°14-88°4' తూ. తులారేఖల 
మధ్యను వి స్తరించియున్న ఈ దేశమునకు ఉత్తర 
మున జాంబియా, తూర్పున మొజాంబిక్‌ , దక్షిణమున 
దక్షిణఆ(ఫికా గణరాజ్యము, పశ్చిమమున బోచ్యానా 
సరిహద్దులందున్న వి దేశవె శాల్యము 8,90, 622 
చ. కిమీ. దేశపు భూతలము సర్వే సర్వత మిట్ట 
పల్పములతో నిండియున్నది. అందును 756% భూమి 
సమ్ముదమట్టమునకు పైన 805 మీకు మించి 


198 [ప్రపంచ రాజ్య సర గస్వము 


యున్నది. ఇందును “హైవెళ్ల ' అని వ్యవహృత 
మగు పీఠభూమి 640 కిమీ, ల పొడవును, 860 
కిమీ. ల వెడల్పును కలిగి ఈశాన్యమునుండి 
నై రుతికి వ్యాపించి ఎచటను 1200 మీ, ల ఎత్తునకు 
తగ్గకున్నది. ఈ పీఠభూమియే ఈశాన్య భాగమున 
“ఇన్యంగా' పర్వత శైణిగ పరిణమించుచున్నది. 
ఈ పర్వత శేణిలోని అత్యున్నత శిఖరపు ఎత్తు 
2596 మీ. ఈ (శేణినుండి పెక్కు నదులు పుట్టు 





పటము 25, 


చున్నవి. ఉ తరమున ఉన్న జాంబెజీ నదియు, 
దక్షిణమున ఉన్న లింపోపో నదియు దేశపు నదు 
లలో [ప్రముఖములు, 


2 శీతోష్టస్థితి మొ. : దేశపు భూతలము 
ఎత్తుగ ఉన్నందున దేశమున అత్యధిక భాగమున 
+తోష్ట స్థితి అతి సౌమ్యముగ ఉండును. సాలుసరిన 
అత్యధిక ఉష్టో గత 100ఫా.; అత్యల్ప ఉష్ణో గత 
55 ఫా.; అక్టోబరు లేదా నవంబరునుండి మార్చి 
వరకు విపరీతముగ వానలు కురియును. తూర్పున 
నుండి పడమటికి పోవుకొలది వర్షపాతము కమేణ 
తగ్గిపోవును. పర్వత [పాంతములందు సాలీనా 


100 సెం. మీ. వర్ష మును, అత్యల్ప వర్షపాత 
పాంతముగ పేరొందిన లింపోపో పరీవాహ భూమి 
యందు 87.5 సెం. మీ. వర్షమును కురియు 
చున్నది; తక్కిన [పాంతములలో వర్షపాతము ఈ 
రెండింటికి మధ్యస్థముగ ఉండును. వర్షపాతము విరి 
విగా గల |పాంతములందు నిత్యశ్యామలపు 
అడవులు కలవు. తక్కిన దేశమున సైతము వృక్ష 
సంతతి ఎక్కు_గనే కన్పడును, అడ వులలో 
ఏనుగు, సింహము, ఖడ్గమృగము మొదలగు 
పెద్ద జంతువులే కాక కోతులు, లేళ్ళు, రేచులు 
మొదలగునవియును కన్సడును 


తి జనసంఖ్య మొ.: 1972 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య, 5'7,8౧,000. ఇందు 
2,67,000; ఆసియావాసుల 
సంతతికి చెందినవారును,  రంగుజాతులవారును 
కలిసి 27,400; తకి నవారందరు ఆ ఫికావానుల 
సంతతివారు. శ్వేత జాతీయులలో అత్యధిక 
సంఖ్యాకులు |బిటిష సంతతివారు; డచ్చిసంతతివారు 
కొలదిగ కలరు. దేశపు నగరములలో సాలిస్‌బరీ 
(జ, సం. 8,84,580), బులవాయో (జనసంఖ్య 
2,45,590) పెర్కొానదగినవి. స్వేతజాతీయ 
లందరును [౩ స్తవమతానుయాయులు; ఆ(ఫికన్‌ 
[ప్రజలలో 80,000 మా[తమే క్రైస్తవులు; తక్కిన 
వారందరు (పకృతి దేవతారాధకులు; ఆసియా 
వాసుల సంతతివారిలో హిందూ, ముస్త్రిం మతములు 
(పచారమున ఉన్నవి. ఆపికన్‌ [ప్రజలలో పలు 
విధముల ఆ(ఫికన్‌ భాషలు మాతృభాషలుగ 
వాడుకయందున్నను, శ్యేతజాతీయులలో అత్యధిక 
సంఖ్యాకుల మాతృభాషయగు ఇంగ్లీషు భాషయె దేళ 
మున సాధికార వ్యావహారిక భాషగ పరిగణింప 
బడుచున్నది. 


శ్వేతజాతీయులు 


శ. సమాచార సొ. ; తపాలా, తంతి, టెలి 
ఫోను వసతులు (ప్రభుత్వపు ఆధ్వర్యవమున నిర్వ 


రొడీసియా 199 


హీంపబడుచున్న వి. 1971 లో 1,81,572 చెలి 
ఫోనులును, 1,61,858 రేడియో లై నెన్సులును 
కలవు, సాలిస్‌బరీలో |పధాన రేడియో 'సేషను, 
దానికి సంబంధించిన రెండు స్టూడియోలు బుల 
వాయో, కిత్వే నగరములందును పనిచేయుచున్న వి. 
సాొల్రిస్‌బరీ, బులవాయో [పాంతములకు ఉపకరించు 
ఒక 'టేవిజన్‌ కందము సాలిస్‌బరీలో కలదు. 


ర. యాన సొ,: దెశమున ఊత్తవు (శేణికి 
చెందిన రోడ్డ నిడివి 8,568 కిమీ; దీని నిర్వహణ 
భారము కేరద పభుత్వము పై ఉన్నది.; ఇదిగాక 
స్థానిక సంస్థల అధీనమున ఉన్న తగ్గుస్థాయి రోడ్డ 
నిడివి 69,894 కిమి. (1971). 

దక్షిణ ఆఫికా, మొజాంబిక్‌, జాంబియా 
దేశముల రైలుమార్గములతో సంధించు చక్కని 
రైలుమార్గములు దేశమున కలవు. వీని మొత్తపు 
నిడివి 8,250 కిమీ. (1971). 


దేశము భూపరివృతమగుటవలన, మొజాంబిక్‌ 
దెశపు వీరా, లారెన్‌ జో మార్‌ క్విస్‌లద్వారా ఈ 
దేశము తన సముదోత్తర విదేశ వ్యాపారమును 
నిర్వహించుకొనుచున్నది, 


సాలిస్‌బరీ, బులవాయోలలో విమాన్మాశయములు 
కలవు. మొజాంబిక్‌, దత్నేణ ఆ ఫికా, మలావీలకు 
ఇటనుండి విమాన వసతి ఉన్నది. 


6. చరిత : (కీ. శ, 19 వ శతాబ్దికి పూర్వపు 
ఈ దేశచరి తను గురించిన వివరములు ఏవియు 
తెలియవచ్చుటలేదు. 16వ శతాబ్దిలోనే దీనిని 
గురించి, ముగ్గురు దేశాన్వేషకులద్యారా పోర్చుగీసు 
వారికి కొన్ని వివరములు తెలియవచ్చి 
నటుల ఆధారములున్నను, వారుగాని, తదితర 
యూరపీయనులుగాని 19 వ శతాబ్ది మధ్యమువరకు 
ఇట కాలిడలేదు. ఆంతట తొలుతగ కొందరు 
యూర వీయులు ఇట [పవేశించి, దేశము బంటూ 
తెగల ఆధీనమున ఉన్నటులను ఆతెగలపై 


సర్వాధిపత్యమును , 'మతబేలే' అను తెగవారు 
నిర్వహించుచుండినటులను కనుగొనిరి. అటుల 
ఈ [పాంతమును తక్కిన [పపంచమునకు పరి 
చితము చేసినవారిలో [ప్రముఖుడు డేవిడ్‌ లివింగ్‌ 
స్టన్‌ అను స్కాట్‌ లాండ్‌ దేశపు మత |పచారకుడు. 


ఈ దేశమున ఆంగ్రేయలకు తొలుతగ (పతి 
పత్తిని కల్పించినవాడు సిసిల్‌ రోడ్స్‌. దక్షిణ 
ఆ ఫేకాయందు వ[జపుగనుల వె ఆధిపత్యముకల ఆ 
(ప్రముఖుడు, రొడీసియాలోని “మతబేలే” తెగ 
నాయకునితో ఒక ఒడంబడికను కుదుర్చుకొని, 
దేశమును తద్వారా బిటిష్‌ పలుకుబడిలోనికి 
తెచ్చెను (1888), అంతటనుండి రోడ్స్‌ నాయ 
కత్వమున దేశమున |బిటిష్‌పౌరులు వలసచేరి 
భూమిని ఆ్మక్రమించుకొనుట మొదలె నది. దీనిని 
(పతిఘటించుచు 1898, 1896-97లో దేశీయులు 
జరిపిన తిరుగుబాటులు అణచివేయబడినవి. కాల 
[క్రమమున ఈ [పాంతమేగాక, దీని [పక్క_లనున్న, 
నేటి జాంబియా, మలావీ [పొంతములు బిటిష్‌ 
వారికి దక్కినవి. ఆ కాలమున, శాందియాను 
(బిటిష్‌ వారు ఉత్తర రొడీసియా అనియు, మలావీని 
న్యానా లాండ్‌ అనియు,  రొడిసియాను దక్షిణ 
రొడిసియా అనియు వ్యవహరించిరి (రొడీసియా 
అనుపెరు ఆ ప్రాంతమున |బిటిష్‌ అధిపత్యమును 
నెలకొల్పిన సిసిల్‌రోడ్స్‌ పేరును అనుసరించి 
రూ పొందింపబడినది). 1928 మొదలుకొని ఈ 
మూడు |పాంతములును వేర్వేరుగ బిటిష్‌ ఆధి 
పత్యమున ఉన్నను, 1958 లో (బిటిష్‌ ఆధిపత్యము 
క్రిందనే ఒక సమాఖ్యగ రూపొందినవి. 1968 లో 
సమాఖ్య రద్దె, ఉత్తర రొడీసియా (జాంబియా), 
న్యాసాలాండ్‌ (మలావీ) స్వతం[త రాజ్యములె నవి. 
అంతటినుండి ఈ దేశము రొడీసియా అని వ్యవ 
హరింపబడుట మొదలె నది. తక్కిన పై రెండు 
రాజ్యములకన్న, దక్షిణ రొడీసియాలో శ్వతజాతులు 
ఎక్కువ అధికారమును తొలుతనుండియు వహించి 


గట 


యుండినవి. సంఖ్యలో ఆ(ఫీకన్‌లు [పబలులై నను, 
రాజ్యాంగమున అధికారము మాతము క్యేతజాతుల 
చేతులలోనే ఉండెను. అధిక సంఖ్యాకులకు అధి 
కారము ఏమియులేని ఆ పరిస్థితిలో దేశమును 
స్వతం్యతముగ చేయుటకు బిటిష్‌ [పభుత్వము 
సిరాకరించినది. ఆ(ఫికన్‌ [పజలు సార్వజనికమగు 
వోటింగ్‌ హక్కుగల స్వాతంత్యము దేశమునకు 
కావలెనని ఆందోళనచేసిరి. ఆ్యఫికాా ఆసియా 
రాజ్యములు ఐ.రా. స. తో ఈ వాదమును బల 
పరచినవి. ఇట్టి పరిస్థితిలో రొడీసియా, స్మాతంత్య 
మును ఏకపక్ష నిర్ణయముగ [పకటించినది (నవం 
బరు 11, 1965). దీనిని బిటిష్‌ ప్రభుత్వము ఆమో 
దించక నిరాకరించినది. తరువాత, 'శ్వేతజాతులకు 
(పాబల్యముగల వోటింగ్‌ విధానమున, జరిపిన 
జనాభి ప్రాయసేకరణలోని నిర్ణయమును అనుసరించి 
ఆ దేశ (ప్రభుత్వము దేశమును గణరాజ్య పభుత్వ 
ముగ |పకటించినది (8 మార్చి, 190). దీనిని 
కూడ, దక్షిణ ఆ|ఫీకా తప్ప, తక్కిన [ప్రపంచ 
రాజ్యములు [పతిఘటించి, ఆంక్షలను, ఐ. రా. న. 
ద్యారా విధించినవి. 

1975 లో మొజాంబిక్‌ మొదలగు పోర్చుగీజు 
వలసలు న్వతంతములైన తరువాత, దేశ 
[ప్రభుత్వపు వై ఖరిలో కొంత మార్పువచ్చి, శ్వేతేతర 
[పజలనాయకులతో సామరస్యయుత మగు సం 
భాషణల వలన దేశభవితవ్యమును, (బిటిష్‌ మధ్య 
వర్తిత్యముద్యార  _ నిర్ణయించుకొనుటకు దేశ 
[ప్రభుత్వము కృషిచేయుచున్నది. అయినను 
(పస్తుతమునకు మాత్రము అల్ప సంఖ్యాక భ్వేత 
జాతీయుల అధిపత్యముననే ఇచట పాలన సాగు 
చున్నది, 


'₹. పరిపాలన: తక్కిన (పపంచదెశ ములలో 
దక్షిణ ఆఫికా తప్ప-వేరుగ ఏదియు గుర్తించని 
గణరాజ్య (ప్రభుత్వము దేశమున అమలునందున్నది. 


200 (పపంచ రాజ్య సర § స్వము 


ఆ రాజ్యాంగమును అనుసరించి శాసన నిర్మాణాధి 
కారము ఏకకక్యుగల శాననసభయందు న్యస్తమై 
యున్నది. కార్య నిర్యహణాధికారము మం త్రివర్గ 
సమేతుడగు |పధాని యందున్నది. శాసన సభ 
యందు అధికసంఖ్యాక బలముగలవాడు |పధానిగ 
నియమితుడగును, మం|తివర్గ మే అధ్యక్షుని నియ 
మించును. శాసనసభకు సభ్యులను ఎన్నుకొను 
వోటర్లను తెలియజేయు పట్టికలు-ఎ, బి, అనునవి 
కలవు. “ఎ పట్టిక యందలి వోటరుకు ఉండ 
వలసిన ఆస్తి, విద్య మొదలగు అర్హతలు 
ఆత్యున్నత స్థాయికి చెందినవి. అందువలన ఇందు 
సర్వసాధారణముగ శ్వేతజాతీయులు మ్మాతమే చేర 
గలుగుదురు. “వి పట్టిక ఆ(ఫికన్‌ పౌరులకు 
ఉద్దేశించబడినది. ఇందు వోటరునకు విధించు 
అర్హతలు తక్కువ స్థాయిలో ఉండును, అందు 
వలన ఆఫికనులు కొంతవరకు ఇందు చేరు 
అవకాశము కలదు. శాసనసభయందలి 65 మంది 
సభ్యులలో 50 మందిని *ఎ' పట్టిక వోటర్టును, 
15 మందిని బి పట్టిక వోటర్దును ఎన్నుకొనెదరు. 
అందువలన క తజాతీయులకు 50 కి తక్కు_వగాని 
స్థానములు లభించి, పరిపాలన వారి చేతులలోనే 
ఉండు అవకాశము ఏర్పడినది. 


6 దేశరక్షణ: దేశమున లి,400 మంది 
నైనిక సంఖ్యకల పదాతి దళమును, 80 హోరాట 
విమానములు కలిగి 1,200 మంది యోధులు కల 
చెమానిక దళమును కలవు (1969). ఇదిగాక 
రిజర్వుదళములలోని వారి సంఖ్య 4,000. శ్వేత 
జాతీయులతో 12 నెలల నైనిక శిక్షణ పొందిన 
వారందరు విధిగ పాంతీయ పటాలములందుచేరి 
మూడేండ్లు పాక్షికముగ శిక్షణను కొనసాగించ 
వలసియున్న ది. సేరామిలిటరీ దళములకు చెంది 
నంతవరకు 6,800 మంది నిరంతర నైనికులును, 
28,500 మంది రిజర్వులోను కలరు. 


రొడీసియా 501 


లీ. ఆంతర్జాతీయ సం.: దేశపు (పభుత్వ 
మునకు పరిగణన లేకున్న ందున, ఆంతర్జాతీయ 
(పతిప తి ఎట్టిదియు లేదు, 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
ఖనిజ పర్మిశమపైనను, వ్యావసాయిక కృషి పైనను 
ఆధారపడియున్నది. ఖనిజ పర్మిశమలందు ఆధి 
పత్యము శ్వేతజాతీయుల హస్తగతమై ఉన్నది. 
దేశమున ఉన్న భూమియు జాతులను అనుసరించి 
ఈ రీతిగ విభజింపబడి వేర్వేరు పొంతములుగ 
ఉన్నది. క్లేతజాతీయుల పాంతము 4.495 
కోట్ట ఎకరములు; ఆఫ్రికన్‌ [ప్రాంతము 4.495 
ఎకరములు; వన్యమృగముల రక్షణ, జాతీయ 
వనములు మొదలగువానికి |పత్యేకింపబడి జూలీయ 
[పాంతము అనబడునది 66 లక్షల ఎకరనులు. 


లే శ్వేతజాతీయుల పొ ంతమున పొగాకు 
ఎక్కువగ పండింపబడ. చున్నది; దానీ తరువాత 
అట [కమ [పాము ఖ్యము కలవి : బంగళాదుంపలు, 
వేరుసెనగ, తేయాకు. ఆ(ఫికన్‌ [పాంతములలో 
ముఖ్యమగు పంట మొక్కజొన్న; ఆ [పాంతమున 
పశుసంప త్రీ అధికము; మత్స్య పరిశమ అభివృద్ది 
చేయబడుచున్నది. 


ఖనిజ పరి|శమలో, ద్వితీయ [పపంచ యుద్ధము 
వరకు, బంగారమే |పముఖముగ ఉన్నను, తద 
నంతరమున ఆ స్థానమును రాతినార (అస్‌బెస్టన్‌ ) 
ఆకమించినది; తరువాత లెక్కకు వచ్చునది 
కోమ్‌. [1పపంచమున [కోమ్‌ ఉత్పత్తిలో ఈ 
దేశము మూడవ స్థానమును ఆక్రమించి ఉన్నది 
(1975). [ప్రపంచపు బొగ్గుగనులన్నింటను పెద్ద 
దిగ లెక్కింపబడు వంకీగని ఈ దేశమున ఉన్నది, 
మొత్తము మీద బంగారము, వివిధ రత్నములు 
మొదలగు శి4 విధముల ఖనిజ [ద్రవ్యములు షట్‌ 
గనులనుండి తీయబడుచున్నవి. 1965 లో తీయ 
బడిన బంగారపు విలువ లి.£ కోట్ట రొడిసియా 


పౌనులు. ఆ సంవత్సరము మొదలుగ (పభుత్వవు 
రిజర్వుబాంకే బంగారమును అంతను కొనుగోలు 
చేయుచున్నది. ద్వితీయ 
తరువాత డెళమున పతి మొదలగు వ్యవసాయ 
ద్రవ్యములకును భాతువులకును, ఎంజినీరింగ్‌ 
వస్తువులకును సంబంధించిన పరి|శమలు నెలకొల్ప 
బడినవి. కాని 1970 మొదలుగ  విధింపబడిన 
ఆంక్షలవల్స అందలి పురోగతి కొంతవరకు 
సంభించినది. దేశమున విద్యుదుత్చ త్తి చాలవరకు 
బొగువలననే ఇదివరలో జరిగెడిది. కాని 1959 
తరువాత, జాంజెజీనదిపె , జాంబియా రాజ్యముతో 
కలిసి నిర్మించిన జలవిద్యుత్‌ పాజెప్టవలన. ఈ 
దేశపు వాటాకు విరివిగ విద్యుత్‌ లభించుచున్నది. 
1960లో విద్యుదుత్పత్తి సామర్థ్యము 7,05,000 


కివా. 


[ప్రపంచ యుద్ధ ము 


దేశమునకు పరిగణన _ లేకపోవుటవలనను, 
విదేశవ్యాపారమంతయ, అంగోలా, దక్షిణ ఆఫికా, 
మొజాంబిక్‌ దేశముల _ రేవులద్వారా నడుచు 
చున్నందువలనను ఎగుమతి దిగుమతుల సంఖ్య 
వివరములు బాగుగ తెలియవు. అయినను ఎగుమతు 
లను (గహించిన, దిగుమతులను పంపిన దేశముల 
లెక్క_లద్వారా ఈ [కింది విధముగ లెక్కతేలు 
చున్నది. ఎగుమతుల విలువ 14.7 కోట్ల 
ఆమెరికన్‌ డాలర్లు దిగుమతుల విలువ 8.8 కోట్ల 
ఆమెరికన్‌ డాలరు (1968) ఇందులో దత్నిణ 
ఆఫికాద్వారా జరిగిన ఎగుమతి దిగుమతుల 
లెక్కులుగాని, బంగారపు ఎగుమతుల లెక్కలుగాని 
చేరలేదు. 


దేశపు బడ్జెటరీ వ్యయము 2,87,891 వేల 
డాలరు (1972.78). 


11. సాంఘిక రంగము : ఆయాజూతులకు 
వేర్వేరుగ విద్యావనతులను కల్పించుట తన 
విధానముగ (గ్రహించి [ప్రభుత్వము కృషిచేయు 


ష్‌ 


చున్నది. విద్యాశాలలు కొన్ని (పభుత్వాధీనమునను, 
కొన్ని క్రైస్తవ మత పచార సంఘముల ఆధీన 
మునను పనిచేయుచున్న వి. తమ విద్యా కృషిక్తె 
మతసంఘములు |పభుత్యమునుండి [గాంటులను 
పొందుచున్న వి. ఆ వీకనులకు 8,217 [ప్రయిమరి 
విద్యాలయములు కలవు; అందలి విద్యార్థి సంఖ్య 
7,50,648; సెకండరీ స్థాయి పాఠశాలలు 108; 
తక్కురకముల పాఠశాలలు 640. మొ తముమీద 
6 నుండి 16 ఏండ్లవరకు వయసుగలిగిన ఆ(ఫికను 
లలో 70% బాలబాలికలు 5 ఏండ్లకు తగ్గని 
[ప్రాథమిక విద్యాశిక్షణను, అందులో సగము మంది 
8 ఎండ్ల విద్యా శిక్షణను పొందుచున్నారు. 
ఆఫికన్‌లు కాని వారికి మొత్తము మీద 286 పాఠ 
శాలలు కలవు; అందలి విద్యార్థి సంఖ్య 69,708 
(1972). 

సాలిస్‌బరీలోని రొడీసియా విశ్వవిద్యాలయమున 
విద్యార్థి సంఖ్య 978; ఇందు ఆ(ఫీకన్‌లు 400 
(1972). 

బులవాయోలో,  దేశమునందంతటను వెద్దది 
యగు [గంథాలయము కలదు; ఆ నగరముననే 
ఆకర్షణీయమగు మ్యూజియమ్‌ కూడా కలదు. 
ఆంగ్రమున మూడు దినపతికలు సాలిస్‌బరీ, 
ఉమ్లాతీ, బులవాయో నగరములనుండి వెలువడు 
చున్న వి. 

యూరపియులకు, యూరపీయేతరులకు వర్వే 
రుగ వైద్య వసతులు కల్పింప బడినవి. 
(పప్రభుత్వముచెత నడుపబడు వివిధ తరగతుల 
ఆసుప తులు, ఆరోగ్యకేందములు మొదలగునవి 
మొత్తము మీద 112 ఉన్నవి; ఇతర సంస్థలు 
నడుపు అట్టి వసతుల సంఖ్య 105. 1000 మంది 
పౌరులకు ళీ వెద్యశయ్యలును, 6,480 మందికి 
ఓక వైద్యుడును కలరని లెక్కతేలుచున్నది. 


వగల [ప్రపంచ రాజ్య సర సము 


12. యాతా సొ.: యు, సే; బిటన్‌ 
మొదలగు కొన్ని యూరవీయదేశముల పౌరులు 
తప్ప తక్కిన దేశముల యా|తికులు వీసా, పాస్‌ 
పోర్టులను పొందవలెను. కాని |పస్తుతపు ఆత్యయిక 
పరిస్థితిలో, ప్రయాణములపై ని షేధములు అమలున 
ఉన్నవి. జాంబెజీ నదిమీద ఉన్న, విక్టోరియా 
జలపాతము, వేటకు ఉపకరించు వంకీ జాతీయ 
వనము, 'జింబాబ్యీ"లు అని వ్యవహరింపబడు 
శిథిలదుర్గములు యా, తీకులను ఆక ర్లించుచున్న ది. 
ఈ జింబాబ్వీలను నిర్మించిన [పాచీన నాగరికతను 
గురించి ఎట్టి వివరములును తెలియవచ్చుటలేదు; 
కాని ఆ నాగరికతకును పాచీన భారతీయ 
నాగరిక తకును, ఏదియో సంబంధము ఉండికీరునని 
వాని లక్ష్షణములవలన తేలుచున్నటుల చారిత్ర 
కలలో కొందరి అభ్మిపాయము. వీనిపేరనే తమ 
దేశమును “జింబాబ్వీ” అని వ్యవహరింపదగునని 
దేశపు ఆ(ఫికనులు భావించుచున్నారు, 


14. (పనిద్ధ పౌరులు : పూర్వపు వారిలో 
సుపసిద్ధుడు లోబెన్‌ గులా (1888. 94) అను రాజు; 
మతబేలే తెగకు చెందినవాడు; తొలుత బ్రిటిష్‌ 
వారికి దేశపు ఖనిజ సంపతిపై అధికారమును 
కల్సించినవాడు ఇతడే; అయినను తన పొర 
పాటును [గహించిన తరువాత యూరపియన్‌ వలస 
దారులకై 18908 లో దేశ విమోచనకశై తిరుగుబాటు 
జరివి విఫలుడయ్యెను. ఆధునికులలో సార్వజనిక 
మగు వోటింగ్‌ హక్కుకొరకును, దానిపై ఆధార 
పడిన స్వాతం్యత్యమునకును పోరాడెడు ఆఫ్రికన్‌ 
జాతీయ నాయకులలో నేషనల్‌ కాం[గెస్‌ నాయ 
కుడు జోషువా ఉన్‌ కోమో (జ. 1917); జిం బాబీ 
ఆఫ్రికన్‌ నేషనల్‌ యూనియన్‌ అధినేత ఊందాబ 
నింగీ నితోల్‌ అనువారు |పముఖులు. 





4లి. లిబియా 


ముఖ్యనగరము : బెన్‌ఘాజీ, |తిపోలీ అను 
రెండు నగరములును ముఖ్యనగ రములే. అయినను 
ఎల్‌ బెదా అనుపేర ఒక నూతన ముఖ్యనగరము 
నిర్మితమగుచున్నది. జెండా : ఎరుపు, తెలుపు, 
నలుపు అడ్డచారలుకలది జాతీయ పతాకము. 
జాతీయ గీతము : ఆల్‌నషీద్‌ ఆల్‌వతన్‌ (మన 
జాతీయగీతం); నాణెము : లిబియన్‌ దీనార్‌; 


యా యాం 


లీ సో 
+ చట భే య 
ర యో are 
ఇరు itt CRD 
FRED 


ళో 


నం 
ళో 


య్య భు ర 


పట 


రరర TF 2 
FTES 


7 


rs నన్‌ DS, 
RTE 
427 


Ny 

Ah, 

ప 

షే 
3 

మె 

మ 

స్స స SY 


1000 దరహములుగ ఇది విభ క్తము. 1 లి. దినారు 
జారు. 21,00; కొలతూకములు : మె।టిక్‌ విధా 
ముననకే అధికారక పరిగణన ఉన్నను స్థానికముగ 
సాం|పదాయికపు కొలతూకములును వాడబడు 
చున్నవి. కాలగణన: సా.2 గం. =భారత 
దేశమున సా. 5 గం. కి0 ని. 


1. ఉనికి మొ.: ఉత్తర ఆధికా తీరమున 
9_809" నుండి 25° తూ, తులారేఖల మధ్యను, 
19°“క8ి౦' నుండి 84” ఉ. అక్షాంశరేఖల మధ్యను 
వి స్తరించియన్న ఈ దేశమునకు ఉత్తరమున మధ్య 





ధరా సముుదమును, తూర్పున ఈజిప్ట్‌, సుడాను 
లును, దక్షిణమున చాద్‌, నై గర్‌ లును పశ్చిమమున 
టునీసియా, ఆల్లీరియాలును సరిహద్దులందున్న వి. 
ఆంచనాలను ఆనుసరించి దేశ వైకాల్యము 
17,59,540 చ, కిమీ. అట్లాంటిక్‌ మహాసముదము 
మొదలుగ ఎ|ర సముదమువరకు వ్యాపించియున్న 
ఉత్తర ఆఫికా పీఠభూమిలో ఈ దేశము ఒక అంత 
రాగము. ఇందలి అత్యున్నత (పదేశపు ఎత్తు 
8,150 మీ. భౌతిక పరిస్థితులరీత్యా ఈ దేశము 
(తిపోలిటానియా, సిరెనికా, 'ఫజ్జాన్‌ అను మూడు 
[పావతములుగ విభజింప వీలుగ ఉన్నది. జఫరా 
పాంతపు తీరభూమి మొదలుగ [కమముగ సోపాన 
సరళిలో ఎత్తునకులేచు మెదానములు  తిపోలి 
టానియాలో కలవు; ఇవి చాల సారవంతములు. 
తిపొలిటానియాలో తక్కిన భాగము ఇసుకయు, 
రాళ్ళును ఉండు పీఠభూమిగ కొంతవరకు ఉండును. 
దక్షిణపు కొనన అతి సిమ్నుభూములు తూర్పునుండి 
పడమరకు విస్తరించి ఉన్నవి. ఇందు పెక్కు 
[పాంతములందు ఊటవావులును, పాతాశజల సారిణు 
లును కలవు. సిరెనికాయందలి తీరభూమి [కమ 
మున 610 మీటరుల ఎత్తువరకు లేచుచు ఎగుడు 
దిగుడుగ ఉండును. ఈ [పాంతముననే లిబియా 
దేశపు మూడు పెద్ద పట్టణములు _ బెన్‌ ఘాజీ, 
ఎల్‌ బీదా, దర్నా అనునవి-కలవు, దక్షిణ సి రెనికా 
ఓక ఎడారి; ఆవైన తిబి స్తీ పర్వతములు కలవు. 
ఎడారిలో చెక్కు. ఊటబావులు కననగును. ఫెజ్జాన్‌ 
అనునది నిమ్నభూములమయమై ఊటబావులను 
అటనట కలిగియున్నది. దేశమున గణింపదగిన 
నదులు ఏవియులేవు. 

వ. శీతోష్ణస్థితి మొ. : ఒకవై పు మధ్యధరా 
సము[దమును, రెండవవై పున ఎడారియుఊన్న 
ఈ దెశము ఆ రెండింటి |పభావములకు లోనగు 


204 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


చున్నది. |త్రిపొలిటానియాలోని జఫరా పొంత 
మున ఎండకాలమున ఉష్ణో[గత 105 - 115 ఫా. 
మధ్య మారుచుండును. దక్షిణమునకు సోయిన 
కొలది ఉష్ణో[గత ఎండకాలమున 120° ఫా. వరకు 
పోవును. ఉత్తర సిరనికాలో ఉష్ణో గత కొంత 
వరకు తక్కువగ ఉండి 80° = 90° ఫా. మధ్య 
ఉండును. అత్యుష్ట [పదేశములే చలికాలమున 
హిమపాతమునకు లోనగుటయు కలదు, వర్ష 
పాత్రము ఒకొ)_క |పాంతమున ఒకొగాక్క 
తీరుగ ఉండును, [తిపొలిటానియాలో ని జబల్‌ 
[పాంతమున సాలున సరాసరి వర్షపాతము 87.5 
నుండి $0 సెం.మీ వరకు మారుచుండును. 
తక్కిన (పాంతములలో ఎటనై నను సాలున, సరా 
సరి వర్షపాతము 20 సెం. మీ. ను మించదు, ఈ 
వానలును శీతకాలమున పడును. దేశము తరచుగ 
అనావృష్షికి లోనగుట కలదు. ఖర్జూరజాతిచెట్టును, 
కొన్ని గుబురు మొక్కలును మాతమే దేశమున 
కననగును. ఒంటెలు, గొతైలు, మేకలు, తదితర 
పశుగణము మాత్రమే దేశమున కన్పట్టు జంతు 


జాతులు, 


తీ. జనసంఖ్య మొ. : దేశపు ఆదివాసులు 
బర్భర జాతివారు; అనంతర కాలమున వచ్చిన 
ఆరవ్‌జాతి ఈ ఆదిమ జాతితో సమ్మేళనము చెంది 
నది. 1964 లెక్కలను అనుసరించి దేశపు జన 
సంఖ్య 15,64,869. నగరములలో పేర్కొన 
దగినవి. క్రిపోలీ (జ. సం. 8,79,925), బెన్‌ ఘాజీ 
(జ, సం. 2,18,826). 1971 అంచనాలను 
అనుసరించి దేశ జనసంఖ్య 20,84,000. దేశ 
[పజల మాతృభాష అరవ్బీ; ఇంగ్రమతో పరిచితి 
విద్యావంతులలో పలువురకు కలదు; ఇటాలియన్‌ కు 
కూడ కొంత (పచారము కలదు. బర్బ్చర భాషను 
కొందరు అల్పసంఖ్యాకులు మా[తమే మాటాడుదురు. 
సున్నీ సం్యపదాయపు ఇస్టామును అవలంబించిన 


వారు అత్యధిక సంఖ్యాకులు. క్రై స్తవులును యూదు 
లును అత్యల్ప సంఖ్యలలొ కలరు. 

4. సమాబార సొ.: తంతి, తపాలా, చెలి 
ఫోను సొకర్యములను |ప్రభుత్యమే నిర్వహించు 
చున్నది. దూరవారా సౌకర్యములను పునర్వ్యువస్థిక 
రించు కృషి జరుగుచున్నది. తీర పాంత ములమధ్య 
కేబుల్‌ లైనులద్యారా వారా సంబంధమును ఏర్పర 
చుట ఇందు తొలుతగ జరిగినది. యూరపులోని 
[ప్రముఖ నగరములతో రేడియో టెలిఫోను సంబంధ 
ములు ఈ దేశమునకు కలవు. దేశమున విసరివేసి 
నటులున్న ఊటబావుల పాంతములతో రేడియో 
వారా సౌకర్య ముద్వారా ముఖ్యనగరములు సంబంధ' 
మును కలిగియున్నవి. |త్రిపోలీ, బెన్‌ ఘాజీలలో 
రేడియో [ప్రసార కేందములు కలవు, 1968 నుండి 
చెలివిజన్‌ (ప్రసార కేం[దమును పనిచేయుచున్నది. 
90,000 రేడియోలును, 2,000 పెలివిజన్‌ నెట్టు 
లును, 41,495 టెలిఫోనులును కలవు (1871). 

ర. యాన సొ. : దేశమున రోడ్ల సౌకర్యము 
విరివిగ కలదు; తీర|పాంతమున పళ్చిమపు సరి 
హద్దునుండి తూర్పుసరిహద్దువరకు పోవు 1,822 
కిమీ, రోడ్డు ఇందు |పముఖము; రెండు ముఖ్య 
నగరములును ఈ రోడ్డుమీదనే ఉన్నవి. ఈ రోడ్డు 
ఉన్న తస్థాయికి చెందినది. రెండవ ముఖ్యమైన 
రోడ్డు ఆల్‌ జీరియా సరిహద్దునందలి ఘాట్‌ నుండి 
ఫెజ్జాన్‌లోని దక్షిణ |పాంతమునకు పోవుచున్నది, 
దీని నిడివి 1.250 కిమీ. ఇంకను శాఖా మార్గములు 
పెక్కు. కలవు, మొత్తంమీద దేశములోని ఏ జన 
స్థావరమునకై నా కారులో పయనించుటకు వసతిగ 
రోడ్డు కలవని చెప్పవచ్చును; ఇందు కొన్ని కచ్చా 
రోడ్డును కలవు, 'తిపోలీనుండి జువారాకును (166 
కిమీ), బెన్‌ఘాజీనుండి సులూఖ్‌కును రెండు నేరో 
గేజి ర్రైలుమార్గములు ఉండెడివి. కాని అవి ఇపుడు 
పనిచేయుటలేదు. తిపోలీ, బెన్‌ ఘాజీ, తో(బుక్‌ 
అనునవి ముఖ్యములగు రేవు నగరములు. తిపోలీ 


రి వీయా 


వద్దను, బెన్‌ ఘాజీవద్దను ఉన్న విమానా,శ్రయములు 
అంతర్జాతీయ విమానయానమునకు ఉపకరించునవి. 

6. చరిత : అతి పాచిన కాలమునుండియు 
ఈ దేశపు రేవుపట్టణములు వివిధజాతుల దృష్టిని 
ఆకర్షించినవి. వ్యాపార రీత్యా వాని |పాముఖ్యమును 
గుర్రించిన కార్రేజియనులును, |గీకులును, అందు 
లై పోటీపడి పోరాటములను సాగించిరి. తద 
నంతర కాలమున కీ పూ. మూడవ శతాబ్దిలో 
రోమన్‌లును, కా రజియనులతో ఈ రేవులకొరకై 
పోరాడి కడకు వశపరచుకొనిరి. తొలుత రోమన్‌ 
సా|మాజ్యమునను, అనంతరమున తూర్పు రోమన్‌ 
(బై జాంటియన్‌) సా్నామాజ్యమునను అంతర్భాగ 
ముగ ఈ |పాంతము కీ. శ, 7వ శతాబ్దివరకు 
ఉండినది. |క్రీ. శ. 648 లో ఇస్టామిక సేనా వాహి 
నులు ఈ దేశమును లోగొని ఇస్తాము మతమునే 
గాక, అరబ్బీ భాషా సంస్కృతులను ఇట వ్యాపింప 
జేసినను దేశము సదా అంతఃకల్లోలములతో సత 
మతమగుచునే ఉండినది. 16వ శతాబ్దిలో యూర 
వీయ దేశములకు మరల ఈ దేశముతో పరిచితి 
ఏర్పడినను, వారెవరును ఇట పలుకుబడిని ఆర్టింప 
లేకపోయిరి. కడకు ఇది తుర్కీ.. స్మామాట్టులకు 
వశమైనను సుస్థిర పరిపాలనకు నోచుకొనక 
పోయెను. ఇటలీ ఈ దేశమును 1911లో వశ 
పరచుకొనినది. తదాదిగ, ద్వితీయ [ప్రపంచ 
సం[గామ కాలమున ఇటలీ సేనలను ఐక్యరాజ్య 
సేనలు తరిమివేయువరకు, ఈ దేశమును ఇటలీ 
పాలించినది. ఇటలిదేశపు నియంతయగు ముస్ఫో 
లిన వలస [ప్రభుత్వపు పరిపాలనను లిబియా 
యందలి మారుమూల |పాంతములకు  నైతము 
వ్యాపింపజేనెను. కాని *ననూసీ' అను మత 
సంస్కరణానుయాయుల బృందము సంఘటితమై 
వలస (పభుత్వమును ఎదిర్చి పోరాడి ఎన్నియో 
త్యాగములను చేసినది. ద్వితీయ [ప్రపంచ యుద్ద్ధా 
నంతరమున ఐ. రా. న. తీర్మానమును అనుసరించి 


205 


లిబియా స్కతంతతను ఆర్జించినది. (21 నవం 
బరు, 1949), సనూసీ నాయకుడు మహమ్మద్‌ 
ఇ దిస్‌ అల్‌ మహదీ రాజయ్యెను. కాని 1969 లో 
సైనిక వర్గమునకుచెందిన ఉద్యోగ బృందము 
రాజును పదవీ భష్టునిచేసి గణతంత రాజ్యముగ 
దేశమును [పకటించినవ. అంతట ఒక నూతన 
రాజ్యాంగమును, దానిని అనుసరించి ఒక పౌర 
[పభుత్వమును ఏర్పడినను, ఆ |పభుత్యము అనతి 
కాలముననే రాజీనామాను ఈయవలసి వచ్చినది. 
అంతట కలనల్‌ ఆల్‌ గద్దాఫీ నాయకత్వమున 
విష్టవ ఆధిపాలక సంఘము దేశ (పభుత్యమును 
వశపరచుకొనినది (1970). లిబియాను, ఇస్టామిక 
సోషలిజపు (పాతిపదిక పె ఆధునిక రాజ్యముగ 
చేయుటయు, అరబ్‌ [ప్రపంచమున  ఏకీభావమును 
నెలకొల్పుటయు గద్దాఫే సంకల్పములు. కాని 
ఈజిప్తు, సిరియాలతో తన దేశమును మేళవించి 
ఒక అరబ్‌ సమాఖ్యను ఏర్పరచుటకై ఆతడుచేనిన 
కృషి విఫలమైనది. పాల సేనా సమస్యపై తీవ 
వైఖరిని అవలంబించి వ్యవహరించవలెనని ఇతని 
పట్టుదల. ఇస్తామిక సూత ములను అనుసరించి ఒక 
సాంస్కృతిక విప్తవమును కొనితెచ్చి, |పజలే _పభు 
త్యమును నడుపుకొనునటుల చేయుటకై కొన్ని 
చర్యలను అతడు 197కి లో మొదలిడెను. 


7. పరిపాలన : దేశపు పరిపాలనాధికార 
మంతయు, 1969 లో రూపొందింపబడిన ఒక 
తాత్కాలిక రాజ్యాంగ విధానమును అనుసరించి, 
విప్రవ అధిపాలన సంఘమున న్య స్రమెఉన్నది. దాని 
అధ్యక్షుడు గద్దాఫీ; ఆ అధిపాలన సంఘమున 
అతడుగాక 11 మంది సభ్యులు కలరు. ఈ 
సంఘము నియమించిన ఒక మంత్రివర్గము కలదు, 
ఆ మం, తివర్గమున (ప్రధానియు, 12 మంది మంత్రు 
లును కలరు. దేశమున రాజకీయ పక్షములు 
ఎర్పడుటకు  శాసనరీత్యా అవకా శములేదు. 
1970లో విష్ణవ ఆధిపాలక సంఘము దేశమును 


206 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


10 రాష ములుగను, ఒక్కొక్క. రాష్ట మును కమ 
ey yy 

ముగ జిల్హాలుగను విభజించి స్థానిక పరిపాలనకు 

అవకాశ ములను కల్పించినది. ఈజిప్పున అమలునం 

దున్న న్యాయశాస్త్ర సంహితలును, విధానములును, 

ఈ దేశమునకూడ న్యాయస్థానములందు పాటింప 

బడుచున్న వి. 


8. దేశరక్షణ : దేశమునకు 18,000 మంది 
కల భూతల సేనయు, 1000 మందికల నౌకా 
సేనయు కలవు. _ఛించీ వారినుండి సంపాదించిన 
పోరాటపు విమానములుకల విమానదళము కలదు. 


9. అంతర్జాతీయ సం, : అ, రా. స 
యందును, తదనుబంధ సంస్థలలో పెక్కింటను 
లిబియాకు సభ్యత్వము కలదు. ఆరబ్‌ లీగునను 
సభ్యత్వము కలదు. దౌత్య సంబంధములు పలు 
[ప్రముఖ దేశముతో కలవు. 


10. ఆర్థిక రంగము: 19కరికు పూర్వ 
మున [ప్రపంచపు పేద దేశములలో ఒకటిగ పేరొం 
దిన ఈ దేశము ఆ సంవత్సరమున వెటోలియమ్‌ 
గనులు దేశమున కనుగొనబడుటతో , ఒక నూతన 
యుగమున [పవెశించినదని అనవచ్చును. 1950 లో 
తల సరి ఆదాయము కిర్‌ డాలరు ఉండగా, ఈ నూనె 
ఉత్సత్తివలన ఆ ఆదాయము 1967 నాటికి 926 
డాలర్హకు పెరిగినది. (ప్రన్తుతమున ఆ దేశమున 
రోజునకు కి0 లక్షల పీపాల ముడి పె టోలు ఉత్పత్తి 
అగుచున్నది. 1967 లో సమష్టి జాతీయోత్ప త్తిగ 
లెక్కింపబడిన 219.9 కోట్ట డాలర్ల సంపదలో 
58.5% పెటోలు వలననే లభించినది. 1950 లో 
కార్మిక శ_క్రిలో 80% వ్యవసాయ, పశుపోషణలలో 
ఉండగ, 1964 లో 85 7%. మాతమే అందు 
పనిచేయుచుండినది. 1972లో బ్రిటిష్‌వారి 
సెటోలియమ్‌ కంపెనీలను, 1978 లో అమెరికన్‌ 
ఆయిల్‌ కంపెనీలను (ప్రభుత్వము జాతీయము చేసి 
నది; తక్కిన కంపెనీలలో 51% వాటాలను (ప్రభు 


త్వము అఆర్డించినది. దెశపు భూమిలో చాల అల్ప 
విస్తీర్ణము మాత్రమే వ్యవసాయ యోగ్యముగ 
ఉన్నది. అయినను ఉన్నదానికే సీటి పారుదలను 
పెంచుటకు |పభుత్యము కృషి చేయుచున్నది; తత్స 
లితముగ 1968 నాటికి దాదాపు 5,01,000 
హె క్టరులకు నీటిపారుదల వనతి లభించినది. పశు 
పోషణలో ఇచటి రైతులు ఎక్కువ శద్ధి వహిం 
తురు. వారికి ధనరూపకముగ ఎక్కువ ఆదాయ 
మును అది కల్పించుచున్నది. ఆహార ధాన్యములలో 
బార్తీ ఎకుర-వగ పండింపబడుచున్న ది; కాని వర్ణ 
పౌతపు మార్పులవలన దీని ఉత్ప త్తియ హెచ్చు 
త గులకు సాధారణముగ లోనగును. దేశపు పశ్చిమ 
[పాంతమున ఆలివ్‌ , నిమ్మజాతి వృక్షముల తోటల 
పెంపకము ఎక్కువగ కలదు ఎడారులలో ఊట 
బావుల పాంతమున ఖర్జూర చెట్టు "పెంచబడు 
చున్నవి. ఎస్పార్టో అను గడ్డెయు ఇచట పెంచ 
బడుచున్నది. ఇది కాగితపు తయారీకి బాగుగ 
ఉపయోగించును. అయినను మొత్తముమీద వ్యవ 
సాయపు ఉత్పత్తివలన దెశమునకు లభించునది 
చాల తక్కువ. అదియు అనిశ్చిత రీతిలో మారు 
చుండును. చేపల పరిశ్రమను శా స్రేయ ద్రీత్రిల్రో 
అభివృద్ధిచేయు కృషి ఇపుడే మొదలై నది. 

ఇచటి పరిశ్రమలు చాలవరకు వ్యావసాయిక 
వస్తువులకు సంబంధించినవియె అని చెప్ప 
వచ్చును, 1972 నుండి 75 వరకు సాగిన (తివర్ష 
(ప్రణాశికను అనుసరించి. గృహనిర్మాణాదులకు 
సంబంధించిన కొన్ని నూతన పరిశ్రమలను స్థాపించు 
కృషి జరిగినది. లిబియాకు జలవిద్యుత్‌ 
సౌకర్యములు లేవు. అందువలన రాక్షనిబొగ్గు 
సాయమున విద్యుదుత్పత్తి జరుగుచున్నది. 1968 లో 
మొత్తపు విద్యుదుత్పత్తి 25.66 కోట్ట కి. వాట్టు. 
1962 లో విద్యుదుత్స త్తిసంస్థలు అన్నియు జాతీయ 
ములు చేయబడినవి. దేశవు బడ్జెటరీ వ్యయం 20.1 
రోటి దీనాగ్ద. దేశపు (1971-72) ఎగుమతుల 


లసోతో 


విలువ 9,66,807 వేల దీనార్హు; దిగుమతుల విలువ 
8,48,204 వేల దినార్హు (1972). ఎగుమతుల 
విలువలో దాదాపు 99% సెటోలువలన లభించు 
చున్నది. దేశమున బ్యాంకింగు వ్యవహారముల 
నిర్వహణ |పభుత్యాధిపత్యమునఉన్న కేంద 
బ్యాంకు (బెన్‌ ఘాజీ) ఆధ్వర్యవమున సాగుచున్నది. 
తక్కిన బ్యాంకులలో 51% లిబియా వాసులకు 
చెందియుండవలయునను నియమము కలదు. 


11. సాంఘిక రంగము: సాంఘిక సంషేమ 
కృషిని తమ (తివర్ష (పణాళికలో ఒక ముఖ్య భాగ 
ముగ (పభుత్వము పరిగణించి కృషి చేయుచున్నది. 
సంవత్సరమునకు 18,000 నూతన గృహములను 
నిర్మించవ లెనను ఏర్పాటు ఆందు కలదు. దేశమున 
6 ఏండ్లకు తగ్గని వారిలో అక్షరాస్యత 195] లో 
10% ఉండుగ, 1964లో అది 29%కు పెరిగి 
నది. దేశమునగల 1,684 పాఠశాలలలో 
4,70,428 విద్యార్థులు పఠించుచున్నారు (1971- 
1972). బెన్‌ఘాజిలోను, త్రిపోలీలోను రెండు 
జనరల్‌ ఆసుషతులు కలవు. ఇవికాక 5 820 
శయ్యలుకల 42 చికిత్సా కెందములు పనిచేయు 
చున్నవి. ఆధునిక పరికర సమన్వితమగు ఒక 
వెద్ద వైద్యశాల బెన్‌ఘాజీలో వేరొకటి 2.85 కోట్ట 
వ్యయముతో నిర్మింపబడుచున్నది. తిపోలీ, బెన్‌ 


207 


ఘాజీలలో [గంథాలయములు ఉన్నను, అవి పరి 
గణనీయ స్థాయికి చెందినవికావు : (పాచీన నొగది 
కతావశేషములను ప్రదర్శించు మ్యూజియములు 
తిపోలీలో కొన్ని కలవు, 


12. యాతా సొ.: సిరీన్‌, అపోలోనియా 
అను రెండు [పాచీన నగరముల అవశేషములు 
విదేశ యా,తికులను కొందరను, ఈ దేశమునకు 
ఆకర్షించుచున్న వి. వచ్చు వారందరికి పాన్‌పోర్టు 
లును, వీసాలును విధిగా ఉండితీరవలయును. 
యాతికుల సంఖ్య అంతగ పరిగణనియమెనది 
కాదు. 


18. (ప్రసిద్ధ పొరులు : ఓటోమన్‌ సుల్తానుల 
సైన్యములను (పతిఘటించి పోరాడి, దేశ స్వాతం 
[(త్యమును కాపాడి 1711 లో కరమనాలీ రాజ 
వంశమును సంస్థావించిన ఆహనుద్‌ కరమనాలీ 
ఒక (పనిద్ద జాతీయ వీరుడు. “సనూసీ' సౌభ్రా 
తృత్వ సంఘమును సంస్టాపించి, సిరినికా ఎడారుల 
లోని వివిధ జాతులను ఏకీకృత మొనర్చినవాడు 
సయ్యద్‌ మహమ్మద్‌ బిన్‌ అలీ ఆల్‌సనూసీ 
(1791-1851). ఈ సౌభాతృత్య్ణ సంఘమే తద 
నంతరమున, ఇటాలియన్‌ సా మాజ్య వాదమును 
(పతిఘటించి పోరాడినది. 


44. లెసోతో 


ముఖ్యనగరము : మసేరూ; జెండా : దండము 
వద్ద ఆకుపసిమి, ఎరుపు నిలువుచారలును, 
తక్కినది నీలభూమికయు కల్లి, ఆ భూమిక 
మధ్యన తెలుపురంగులో బనూటోజాతివాని టోపీ 
రూపము అమరియుండునది. జాతీయ గీతము : 
లెసోతో ఫాదే లా బో-నాతా...(మా తరతరముల 
మాతృభూమి లెసోతో .....0; నాణమ్ము : 


దక్షిణా ఫికా దేశపు రాండ్‌; ఒక రాండు 
= రూ, 10.50 కొలతూకములు : బిటిష్‌ 
విధానపువి; కాలగణన ; సా. 2 గం. = భారత 
దేశమున సా. 5 గం. 80 ని. 

1. ఉనికి మొ. : అన్ని వై పులను దక్షిణ 
ఆ(ఫికా రాజ్యపు భూభాగముచే పరివృతమై ఉన్న 
ఈ దేశము 2885-8040" ద, అకఇ్షాంశరేఖల 


908 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


మధ్యను, 97°_29°80' తూ. తులా రేఖల మధ్యను 
వి సరించియున్నది. దేశవైశాల్యము _ లీ0,8ీ44 
చ. కిమీ దక్షిణ ఆ ఫీకాలోని (డా కెన్‌, బర్గ్‌ పర్వత 
(శేణికి చెందిన మాలూతీ పర్వతములు ఉ తరము 
నుండి దక్షిణమునకు వ్యాపించి ఉన్నవి. ఇందు 
వలన ఒక పీఠభూమి రూపొందినది. అందలి 
అత్యున్నత [ప్రాంతపు ఎత్తు 8,450 మీ, దక్షిణ 
ఆ(ఫికాలో [ప్రవహించు ఆరంజినది ఈ దేశమున 
జన్మించినది. 


శి. శీతోష్టస్టితి మొ. : పీఠభూమియందు తప్ప 
తక్కిన 'పాంతమున గరిష్టోష్టత 90° ఫా.; 





త 20° ఫా; కొని పీఠభూములందు 
త 0ఫా. వరకు వడిపోవుచుండును. 
సాలీనా సరానరి వర్షపాతము 42 చెం. మీ; 
ఆయినను కొన్నీ ఉన్నత [పాంతములందు విగ 
సెం. మీ; కొన్ని పల్పపు పాంతములందు సరా 
సరికి చాల తక్కువ వర్షము సాలున కురియు 
చున్నది, ఎంత వాన కురిసినను నీరు, దేశపు 
వెలుపలికి, నేలతీరునుబట్టి, సులభముగ పోవు 
చున్నది. కావున దేశము తరచుగ కరువు బాధకు 
లోనగుచున్నది. దేశమున చిట్టడవులు కూడ దాల 


తక్కువ; పచ్చిగడ్డిమ్మాతము అటనట కననగును, 
సిటి కోతవలన పె రుపచ్చకు తావే లేకుండ ఉన్నది, 
పెద్ద వన్యజంతువులు ఏవియు లేవు. ఒకపుడు ఈ 
దేశపు తట్టుగు రములకు (పోసీలకు విరివిగ 
పేరుండెడిది; కాని ఇప్పుడు వాని సంతతి దాదాపుగ 
అంతరించినది. 


తి. జనసంఖ్య మొ.: 1966 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 9,69,684. 1972 
సంవత్సరం అంచనా 10,81,000; జనసాం[దత 
చ. కిమీ. కు లీ0 మంది. |పజలందరును నెసేత్రో 
తెగకు చెందిన బంటూజాతివారు. |పజలభాష 
'సెసేతో.  అంగ్లమునకును_ సెసేతో పాటుగ 
సమానస్థాయిలో సాధికార పరిగణన కలదు. 
(ప్రజలలో 10% క్రై స్తవులు; తకి నవారు [పకృతి 
దేవతారాధకులు, 


4. సమాచార సా. ; దెళమున 12 తపా 
లావీనులును, ర52 తపాలా ఏజస్సీలును, 16 చెలి 
లోను ఎక్స్‌ఛేంజీలును కలవు (1968). 


ధ్‌. యాన సొ.: 218.8 కిమీ. ల నిడివిన 
తారురోడ్డును, 779.5 కిమీ, ల నిడివిన కంకర 
రోడ్డును, దేశపు పడమటి సరిహద్దున కలవు. 
పర్వతమయమగు అంతర్భాగమున గుర్రపు బాటలు 
మా|తమే సాధారణముగ కన్పట్టును; అయినను ఆ 
(పాంతమునను 1268 కిమీ, ల నిడివిన రోడ్డు వెయ 
బడినవి, మసేరూనుండి, దక్షిణ ఆఫ్రికాలోని 
జోహానెస్‌బర్గ్‌కు విమానయాన వసతి ఉన్నది. 
దేశాంతర్భాగమునను, 29 (పదెశ ములందు, విమాన 
ములకు దిగువసతులు కలవు. 


6. చరిత : ఈ [పాంతమున తొలుత వసించిన 
జనులను గురించి వివరములు ఏవియు తెలియవు. 
కాని, 19 వ శతాబ్దిలో ఇచట బసూతో తెగకు 
చెందిన ఆఫ్రికన్‌ జాతి |పజలు వసించుచుండిరనియు, 
జూలూ, మతాబెలే తెగల దాడులవలన అందు 


లెసోతో 209 


అనేకులు అంతరించిన తరువాత, మిగతావారిని 
సుసంఘటిత పరచి మషోషే అను నతడు ఈ 
[పొంతమును ఒక రాజ్యముగ రూపొందించెనని 
తెలియవచ్చుచున్నది. ఈ రాజ్యమును 19 వ 
శతాబ్ది మధ్యభాగమున బోయర్దు (దక్షణా|ఫికాలోని 
డచ్చి సంతతివారు) ఆ|కమించుకొన యత్నించగా, 
మహో షె బిటిష్‌ (ప్రభుత్వపు రక్షణను ఆర్థించెను. 
అంతట 1868 లో ఇది బసూటోలాండు అను 
పేరుతో బిటిష్‌ రక్షిత రాజ్యమయ్యెను. మహషోషే 
మరణించిన తరువాత (1870) ఈ రాజ్యమును 
బిటిష్‌ [ప్రభుత్వము కేప్‌ రాష్ట్ర పభుత్యపు అదీన 
మున ఉంచెను. కాని ఆ రాష్ట్ర ములోని బోయర్హ 
దురాగతములను |పతిఘటించుటకు ఇచటి |పజలు 
మరల పోరాటములను సాగింపవలసి వచ్చెను. 
అంతట |బిటిష్‌ |పభుత్యము దీనిని మరల రక్షణ 
లోనికి తీసికొని (1884) దక్షిణ ఆ(ఫికాలోని తమ 
హైకమీషనరుద్యారా దేశమును పాలించినది. దేశము 
నందలి తెగల నాయకుల సహకారముతో ఇచట 
[పజా |పతినిధుల పరిపాలనను [కమరీతిలో |పవేళ 
వెట్టి, కడకు దేశమునకు స్యతంత్రతను |బిటిష్‌ 
పభుత్యము కలుగజేసినది (అక్టోబరు 4, 1966). 

7. పరిపాలన: రాజ్యాంగబద్ధమగు రాజ 
రికపు పాలన ఇట అమలున ఉన్నది. సార్వజనిక 
మగు వోటుహక్కుు కలదు. పార్టమంటున 
నేషనల్‌ అసెంబ్లీ, నెనెట్‌ అను రెండు కక్ష్యలు 
కలవు. అసెంబ్లీలోని సభ్యసంఖ్య 60. వీరిని 
అయిదెండ్ర కొక పర్యాయము [ప్రజలు ఎన్ను 
కొనెదరు. సెనెట్‌ లోని సభ్యులసంఖ్య లిలీ. వీరిలో 
వీని మంది బుసూతో తెగలోని వివిధ ముఠాలకు 
సంప్రదాయ సిద్ధముగా ఏర్పడిన నాయకులు, 11 
మందిని రాజు నియామకముచేయును ఈ పార్డ 
మెంటు సాయముతో రాజు పొలించును. రాజు 
మరణించినపుడు, [కొత్త రాజును ముఠానాయకులు, 
తమ సంపదాయరీతిలో, ఎన్నుకొనెదరు. దేశపు 


[14] 


9 జిల్హాలను |పభుత్యాధికారులు [పజాపతినిధుల 
సాయముతో పాలింతురు. హైకోర్టు ఆధ్యర్యవమున 
న్యాయపరిపాలన నిర్వహింపబడుచున్న ది. 


6 దేశరక్షణ: 600 మందిగల పోలీసు 
బలగము మాతమే కలదు; సెన్యము లేదు. 


9. అంతర్జాతీయ సం. : ఐ. రా. స. యందును 
ఆఫికా సమైక్యతా సంఘమునను దేశమునకు 
సభ్యత్వము కలదు. 


10. ఆర్థిక రంగము : వ్యవసాయము దేశ 
[ప్రజల ముఖ్య జీవనాధారము; పశుపోషణ అందలి 
ముఖ్యాంగము. భూమిని వేరొకనికి వి|క్రయించు 
హక్కు_ ఎవనికిని లేదు. భూమి అంతయు రాజునకు 
చెందినటులను, దానిని జాతి భ|దతకొరకె ధర్మ 
కర్తగ అతడు పాలించుచున్న టులను [పజలు 
భావింతురు. మురానాయకులు భూమిని అంతటంతట, 
వ్య కులకు పంచి ఇచ్చెదరు. ఇటుల స్వామ్యపు 
హక్కులు లేనందువలననే వ్యవసాయము కుంటు 
వడుచున్నదని కొందరి భావన. వ్యవసాయ 
యోగ్యమగు భూమియంతయు పళ్చిమమున పల్లపు 
పాంతమున ఉన్నది. దేశ వై శాల్యమున 12% 
మా;తమే సేద్యమున ఉన్నది, దేశావసరములకు 
చాలవరకు, ఆహార ధాన్యములు - మొక్కజొన్న, 
గోధుమ మొదలగునవి _ ఉత్పత్తి ఆగుచున్నవి. 
నేలకోతను నిరోధించి, భూసారమును కాపాడుటకై 
విదేశీయ నిపుణుల సాయముతో కృషి జరుగు 
చున్నది ఖనిజసంపద అంతగా లేదని సర్వేవలన 
తెలియవచ్చినది; వజములు మ్మాతము కొన్ని 
[పదేశములందు లభించుచున్న వి, ఎగుమతులలో 
పశువులు, వ[జములు ముఖ్యముగ పేర్కానదగినవి,. 
ఎగుమతుల మొ తపు విలువ 41.68 లక్షల రాండ్లు; 
దిగుమతుల విలువ 288 లక్షల డాలర్దు (19067). 
ఈ విధముగ దేశము ఎల్లపుడు చెల్టింపులలో టును 
ఎదుర్కొనుచున్నను, దక్షిణ్యాఫికాలో పనిచేయు 


210 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఈ దేశపు కార్మికులవలనవచ్చు ఆదాయమువలన 
అది పూరింపబడుచున్న ది. విద్యుదుత్పత్తి నామ 
మా[తముగ ఉన్నది; దక్షిణా ధికాపైననే విద్యుత్‌ 
సరఫరాకు ఈ దేశము ఆధారపడియున్నది. దేశపు 
బడ్జెటరీ వ్యయము 1.12 కోట్ల రాండ్లు (1968). 


11. సాంఘిక రంగము : దేశమున తగినంత 
గృహవసతి కలదు. క్రైస్తవ మత పచార సంఘ 
ముల దీర్గకాలవు కృషి ఫలితముగ దేశమున విద్యా 
వ్యాప్తి బాగుగ కలదు. అక్షరాస్యత 85%. 1,087 
[ప్రయిమరీ పాఠశాలలలో 1,15,€55 మంది; ర4 
సెకండరీ పాఠశాలలలో 11,986; 7 ఉపాధ్యాయ 
శిక్షణ శొలలలో 510 మంది పరించుచున్నారు. 
బోచ్యానా, లెసోతో, స్వాజీలాండులకు సమష్టిగ 
ఒక విశ్వవిద్యాలయము ఈ దేశమున కలదు. 


కమరుడ ననయముకుల్‌ ప్రైయుతునుమిలకదుకుయాతే 


ఆ విద్యావీళమున 218 మంది లెసోత్రో 
విద్యార్థులు చదువుచున్నారు (1972.78). మచే 
రూలో ఒక (గంథాలయము ఉన్నది, మ్యూజియ 
ములు లేవు. దినప|తికలు లేవు. దేశమున 10 
(పభుత్వ ఆసుప తులును, 9 మిషన్‌ ఆసుషతు 
లును మొత్తము 1,749 శయ్యలతో పనిచేయు 
చున్నవి. దక్షిణాఫికా (పభుత్వపు సంచారక 
వై ద్యళాల [పతి వారాంతమున ఈ దేశ మునకువచ్చి, 
వెద్య సహాయమును కల్పించుచున్నది. 


12. యాతా సొ. : కొండ పాంతములందు 
అటనటి కన్పట్టు పురాతన మానవుల చిత లేఖనము 
లును, దృశ్య రమణీయతయు దేశమునకు కొందరు 
యా [తికులను ఆక ర్షించుచున్నవి. [ప్రభుత్వము 
విదేశ యాత్రికులకు తగు వసతులను కల్పించినది. 


45. ల బీ దియా 


ముఖ్యనగరము : మ్మనోవియా; జెండా ; 
ఏకాంతరరీతిలో అడ్డముగ 6 ఎరుపుచారలు ర్‌ తెలుపు 
చారలు అమరియుండి, వాయవ్య భాగమున 
దండమువద్ద ఒక నీలిమపు చతుర్యసమున నెల 
కొనిన పంచకోణపు నక్షతము కలది; జాతీయ 
గీతము : ఆల్‌ హెయిల్‌, లై వీరియా, హెయిల్‌... 
(జే అనుడు లైబీరియాకు, జే యనుడు. ..); 
నొణము : డాలరు (అమెరికన్‌ డాలరుతో సమా 
నము; సొధారణముగ ఆమెరికన్‌ డాలర్ర ఎక్కు 
వగ చలామణిలో కనబడును) ఒక డాలరు 
=రు. 7.50; కొలతూకములు: యు. సే, లో 
ఉన్న వియే ఇచటను ఆదరింపబడుచున్న వి; కాల 
గణన : ఉ, 11 గం. 15 ని. = భారతదేశమున 
సా భ్‌ గం, 80 ని, 


1. ఉనికి మొ,; పశ్చిమాఫికాయందు త్వం] లీ" 
ఊఉ. అక్షాంళ రేఖకు ఆనుకొని ఉత్తరమునఉన్న ఈ 
దేశమునకు ఉతరమున గినీ గణరాజ్యము, 
తూర్పున ఐవరికోస్ట్‌, దక్షిణమున అట్లాంటిక్‌ మహా 
సముద్రము, పశ్చిమమున సియ్మెరా లియోని సరి 
హద్దులందున్న వి, దేశపు తీరరేఖ నిడివి 560 కిమీ.; 
దేశపు వైశాల్యము 1,12,820 చ. కిమీ. దేశపు 
ఉత్తర ప్రాంతమున గినీ దశవు సరిహద్దు నానుకొని 
460 నుండి 610 మీటర్గవరకు ఎత్తుగల పీఠభూమి 
కలదు; ఇది క్రమముగ తీరమును చేరుసరికి 
సము ద మట్టమునకు దిగిపోవును. తీర్యపాంతము 
నకు పీఠభూమికిని మధ్య దట్టపు అటవీ పాంతము 
కలదు. దేశమున ఆరు నదులు (ప్రవహించి అట్టాం 
ట్రిక్‌ _మహ్మాసమ్నదమున చఛేరుచున్న వి. వీనిలో 


లైవీరియా 


కవల్హా నదియందు మాతమే కొంతవరకు నౌకలు 
పయనించగలవు, సాధారణముగ నదుల ముఖ 
ద్యారము లన్నింట ఇసుక దిబ్బలు విరివిగ కన 
నగును. గిసీ సరిహద్దున నిందా పర్యత శ్రేణి 
యందును, వెౌలే పర్యతములందును దాదాపు 
1,280 మీ. ఎత్తుగల శిఖరములు కొన్ని కలవు. 


ని. శీతోష్టస్టితి మొ: ఉష్ట్ర మండల దేశముల 
శీత్రోస్టస్థితి ఇచట కననగును. _ఉష్టోగతలో 


స ఫి 


స్‌ 
Bs pg 
Ses 
EERE 
PRR NEF 5 
రు స ఖ్‌ 
న రము ఎ 
శ ap 
భవము ఖే ట్ర్‌ 
ys Se Yes 


న షే 
మ 


SE 
3 గై ట్‌ సం 3 
TS RE RR 
GE ae గ్ర 
సని ను 
MT పంటల న్య 


నా 

మన 

Prat TTS దడదడ నడమ 
లారా నడవక నుమ 0 Trt 

a నము 


“ర్ట మం. 
సంస స్‌ో 
సనన 

Sn We ay నరా, $s 
న నకు 


పటము 45, 


మార్పులు చాల తక్కువ. సాలున సరాసరి ఉష్ణో 
గత 82) ఫా, గరిష్ట ఉష్టో గత 100° ఫా, 
తీరమువద్ద సాలునరి వర్షపాతము 500 సెం. ష్‌, 
ఈ వర్షపాతము క్రమముగ దేశాంతర్భాగ మునకు 
పోవుకొలది తగ్గి, కడకు 175 సెం.మీ.ను చేరు 
కొనును. ఈ దేశపు అడవులు నిత్య శ్యామలవర్గము 
నకు చెందినవి. మహాగసీ మొదలగు ఉత్తమ 
జాతులు పెక్కు అందు కానవచ్చును. ఏనుగులును, 
కారెనుములును పూర్వకాలమున కానవచ్చెడివి; కాని 
ఇపుడు అంతరించినవి. చిరుతపులులు, వివిధ 
జాతుల కోతులు విరివిగ కననగును, పొట్టిరకపు 


ER TO CORN 
SLO, he NOT DI 


ల ఇ స ౪ 
x; 
క! 
గ సే 
య * గో 
నా 4 
భర 
ల 
జో 
గ్‌ ఈ 
ల na ఫో నశ 
ఫూ భా 
రాటు! గం Ney 
PG, Ay శ PI GS 
Ee Te a ? 
yr YW స్స ల 
అ ముల్లు ళ్‌ 
డ్‌ ban 
లీ Pe గ] పనో 
న గ?! 
ల గ్‌ లలో క 
త్‌ శ C3 
స 
గట Re ie # 
[1 
లలో ల త 
et 
శ శ oe? యు 
ద బ్ర PE స 
లి ఖీ ఖు Cy 
తో సక 
“A లీ (| or 


PRs ము 
SRI RY PNR HLS a 
SSNS DINER ES న్‌ 





211 


సీటిగుర్రము ఈ దేశమున మృాతమే కననగు 
చున్చ ది. 


లి. జనసంఖ్య మొ. ; 1962 లెక్కలను 
అనుసరించి జనసంఖ్య 10,18,000 (1972 లోని 
అంచనాలను అనుసరించి 15 లక్షలు.) ఇందు 16 
ఆఫికన్‌ జాతులు చేరియన్నవి. దేశపు నగరము 
లలో మ[నోవియా, (జ. సం. ఒక లక్ష) పేర్కొన 
దగినది. దేశమున 28 ఆ(ఫికన్‌ భాషలు మాతృ 
భాషలుగ ప్రచారమునఉన్నను, ఇంగ్లీషే వ్యావ 
హారిక భాషగ ఆదరింపబడుచున్న ది. 
20కు ఆది మాతృభాష. 20% ప్రజలు క్రైస్త 
వులు; కొలదిగ ముస్టిములు కలరు; తక్కిన వారం 
దరు |పకృతి దెవతారాధకులు. 


[ప్రజలలో 


4. సమాచార సా. : దేశమున వివిధ 
[ప్రాంతములమధ్య 1934 మొదలుగ టెలిఫోను 
సౌకర్యమును 1968 మొదలుగ రేడియో వారా 
సౌకర్యమును నెలకొల్పబడినవి. యు. సై. తో 
కేబిల్‌ ద్వారా వారా సౌకర్యము కలదు, యు, సై, 
నుండి (పసారితమగు వాయిస్‌ ఆఫ్‌ అమెరికాకు 
ఒక రిలే కేందము మ[నోవియాలో ఉన్నది. 
1964 నుండి ఒక టెలివిజన్‌ స్టేషన్‌ పనిచేయ 


చున్నది 3 


ర. యాన సొ,; ఉత్తమ శ్రేణికి చెంది 
1920 కిమీ. నిడివిగల రోడ్డు కలవు; కాని, దేశాంత 
ర్భాగమున రోడ్ల వసతి చాల తక్కువ. రోడ్డ 
అభివృద్ధికై ఒక | పణాళిక (1972-77) అమలు 
జరుపబడుచున్నది. మనోవియాలో ఉ త్రమస్థాయికి 
చెందిన హార్భరు కలదు. ఈ రేవు కుల్కరహితమై, 
"స్వేచ్చా వ్యాపారమును (పోత్సహించుచున్నది.- 
బుచనన్‌, (గీన్‌విల్లి, హార్బర్‌ అను చిన్న రేవు నగర 
ములును కలవు. (పపంచదేశ ములందన్నింట గొప్ప 
దిగ భావింపబడు వ్యాపార నౌకాదళము- (1963) 
ఈ దేశమునకు కలదు. ఆ వ్యాపార నౌకల మొత్తపు 


బ్ర 1వ (పపంచ రాజ్య సర్వస్వము 


టన్నేజి 2,92,15,000 టన్నులు; నౌకల సంఖ్య 
2,215 (1972). ౭జిస్రేషను రుసుము తక్టువగుట 
వలనను, కార్మిక చట్టముల అమలున నిర్భంధము 
తక్కు_వగుటవలనను విదేశీయ నౌకలు ఈ దేశపు 
లెక్కలలో రిజిస్టరగుటవలన ఈ నౌకాసంఖ్య 
ఇంతగ వెరిగినది. మ్మనోవియాకు 80 కిమీ. దూర 
మున ఒక అంతర్జాతీయ విమానాశ్రయము కలదు. 
దేశాంతర, ఖండాంతర [ప్రయాణములకు ఇది ఉపక 
రించుచున్నది. 

6. చర్మిత : యనై బెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా 
లోని సీ గోలను దురవస్థనుండి తప్పించుటక్తై వారికి 
ఒక వలసను ఏర్పరచుట సముచితమని భావించిన 
ఒక అమెరికన్‌ సంస్థ సాగించిన కృషిమూలమున 
యు. సై. లో బానిసత్వమునుండి విము కి పొందిన 
కొందరు న్మ్‌గోలు వారి కుటుంబములతో సహా ఇటకు 
1822 త్రో చేరుటద్వారా, ఈ దేశమునకు రూప 
కల్పన జరి గనని చెప్పవచ్చును. ఆదివరకే అట 
నున్న న్నీగోజాతులవారు వీరిని |పతిఘటించినను, 
కాలకమమున ఆ రెండు సీగో వర్గములమధ్య 
సామరస్యము కొంతవరకు స్థాపింపబడినది. ఆ 
తరువాత 186 లో ఈ దేశము ఒక గణరాజ్య 
ముగ రూపొంది, యు. సై, రాజ్యాంగ విధానమును 
ఆనుసరించిన రాజ్యాంగ విధానమును రూపొం: ంచు 
కొనినది. తొలుతనుండియు యు, స్టే. రాజ్యమును, 
అందలి కొన్ని వైయక్తిక సంస్థలును ఈ దేళ్ల 
[ప్రభుత్వమునకు అండగ నిలిచినవి. 1980 లో 
ఆర్థిక సంక్షోభ ఫలితముగ (ప్రభుత్వము దివాలా 
తీసినపుడు, ఒక అమెరికన్‌ రబ్బరు కంపెనీ, ఈ 
ఈ దేశమున రబ్బరుతో టలను నెలకొల్సి, రబ్బరు 
ఎగుమతిద్వారా దేశపు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధ 
రించినది. 

+. పరిపాలన: (ప్రజాస్వామిక గణతం[త 
[పభుత్వ విధానము అమలున ఉన్నది. నిర్ణీత 
మగు కనీసపు ఆస్థిగల పౌరునకు మ్మాతమే వోటు 


చేయు హక్కు కలదు; 1945 మొదలుగ స్రేల 
కును, ఓటు హక్కు ఈయబడినది. రెండు కక్ష్యల 
శాసనసభ కలదు; ఇందు (పతినిధుల సభలో రవి 
మంది, సెనెట్‌లో 18 మంది సభ్యులు కలరు. 
వీరిని, అధ్యక్షుని, ఉపాధ్యక్షుని దేశపు వోటరులే 
ఎన్నుకొనెదరు. సెనెట్‌ కు ఆరేండ్ల కొకసారియు, 
పతినిధులసభకు నాలుగేండ్డ కొకసారియు ఎన్ని 
కలు జరుగును. అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాల 
పరిమితి 8 సంవత్సరములు; కాని మరల ఎన్నుకొన 
బడినచో నాలుగేండ్ల కొలము చొప్పున ఎంతకాల 
మైనను ఎన్నుకొనబడి వదవిలో ఉండవచ్చును. 
దేశమున రాజకీయ పక్షములు మూడున్నను, 
టూ విగ్‌ పార్టీయే 1878 నుండి ఇప్పటివరకు అధి 
కారమును నిలుపుకొనగలిగి ఉన్నది, దేశము పరి 
పరిపాలనారీత్యా 9 కౌంటీలుగను, 4 మండలములు 
గను విభజింపబడినది. మండలములందు ఆయా 
(పాంతపు జాతి నాయకులు, కేంద పభుత్వ పర్య 
వెక్షణకు లోబడి పాలన నిరహింతురు. కౌంటీలు, 
(పభుత్వాధికారుల పాలనలో ఉన్నవి. సు ప్రమ్‌కోర్టు 
ఆధ్వర్యమున న్యాయపాలన జరుగుచున్న ది. 


8. దేశరక్షణ : దేశమున నిర్భంధ సెనిక 
శిక్షణ ఆమలున ఉన్నది; 4,000 మంది సైనికులు 
గల 10 పటాలముల పదాతిదళమును, 200 మంది 


యోధులు కల ఒక అల్పపు నాకాసేనయు కలవు. 


9 అంతర్జాతీయ సం.: అరా స, సంస్థా 
పనా కాలమునుండియు, అందును తదనుబంధ సంస్థ 
లలో పెక్కింటను, ఆ(ఫికాఖండపు అంత రైశీయ 
వ్యవస్థలందు కొన్నింటను ఈ రాజ్యము సభ్యత్వ 
మను కలిగిఉన్న ది. 

10. ఆర్థిక రంగము : [పజలలో దాదాపు 
90% కు వ్యవసాయమే జీవనాధారము; కాని వ్యావ 
సాయికోత్స త్రి దేశావసరములకు మించి జరుగుట 
లేదు. పంటలలో కర పెండలము, కాఫీ, చెరకు, 


నానోతోసు:ఇ పీన్సిపీ ప్రీ] ఓ 


కొబ్బరినూనె క్రమముగ పేర్కొనదగినవి, ముడి 
ఇనుము, రబ్బరు దేశపు ఎగుమతులలో [ప్రముఖ 
ములు. ఎగుమతుల విలువ 22,4 కోట్టి డాలర్దు; 
దిగుమతుల విలువ 16.24 కోట్ట డాలర్లు (1971). 
విద్యుదుత్పత్తి సామర్థ్యము 1,52,100 కివా, 
(1960). దేశపు బడెటరీ వ్యయము 6.52 కోట్ట 

డై (3) 
డాలర్లు (1970). 


11. సాంఘిక రంగము: మ[నోవియా 
యందు ఆధునిక గృహనిర్యాణమును _పభుత్వము 
విరివిగ [పోత్సహించినది; కాని పల్రైలందు పూర్వపు 
గుడిసెలే కన్సట్టును. దేశమున 1,084 పాఠశాల 
లలో 2,46,700 మంది విద్యార్థులు పఠించు 
చున్నారు; ఉపాధ్యాయ సంఖ్య 4,564 (1970,. 
మ/నోవియాలో ఒక విశ్వవిద్యాలయము ఉన్నది; 
విద్యార్థి సంఖ్య దాదాపు 800. మ్మనోవియాలోని 
మ్యూజియమున ఆ ఫికాఖండ పు పురాతన నాగరి 
కతావశేషములు కననగును. దేశమునందంతట 
[పముఖమగు గ్రంథాలయము కటింగ్‌ టన్‌ కాలేజి 


(సుకోకో) లో ఉన్నది. రండు దినపష్మతికలు 
[పచురింపబడుచున్నవి. దేశమున 82 ఆసుపతుల 
(శయ్యాసంఖ్య 2,200) ను; 155 క్రినిక్కులున 
కలవు; వైద్యసంఖ్య 96 (11,200 మందికి ఒక 
వెద్యుడు.) 


12, యాతా శ. మ్మనోవియాలో విదేశ 
యాత్రికులకు పెక్కు పసతులను 'పథుత్వము 
కల్పించినది; కాని దేశాంతర్భాగ మున మా[తము 
వసతులు తక్కువ. 

18. (పసిద్ధ హొరులు ; జోసెఫ్‌ జెన్‌ కిన్స్‌ 
రాబర్‌ ట్స్‌ (1609- 6) దేశమునకు రూపకల్పన 
చేసినవాడు. తొలుత ఏర్పడిన ఆమెరికన్‌ సీగోల 
వలసకు గవర్నరుగ ఉండి, తరువాత దేశమునకు 
రెండు పర్యాయములు (1848-56, 1872.78) 
అధ్యక్షుడై, స్వతంత దేశముగ లై వీరియాకు, 
యూరపీయ దేశములనుండి పరిగణనను ఆర్టించెను; 
తన |పతిభచే యూరపీయ రాజనీతిజ్ఞుల ఆదరణను 
పొందెను. 


46. సావోటోపోా - ప్రిన్సిప 


ముఖ్యనగరము : సావో టోమి; జెండా, 
జాతీయ గీతము ల వివరములు  తెలియరావు; 
ఎస్సు డో; 1,000 ఎస్సుడోలు లేదా 1 కోంటో 
జారు. 260.75; కొలతూకములు : మెటిక్‌ 
విధానపువి. కొలగణన : సా. కి0 ని, = భారత 
దేశమున 5 గం. 80 ని. 

1. ఉనికి మొ. : ఆికా ఖండపు పశ్చిమపు 
తీరమునకు కొలది దూరమున అట్లాంటిక్‌ మహా 
సముదడ పరివెష్టితములై ఉన్న రెండు వెర్వేరు ద్వీప 
ములు రాజ్యాంగ రిత్యా ఒక దేశముగ ఏర్పడిన ఈ 


రాజ్యమున సావో టోమీ అను ద్వీపము, ఆ ఫికా 
తీరమునకు దాదాపు 200 కిమీ. దూరమున 
1°44 ఊ. 0°01" ద. అక్షాంశ రేఖలకును, 
6028” _ 7028“ తూ, తులారెఖలకును మధ్య విస్త 
రించి ఉన్నది; రండవదియగు వీన్సివీ దీపము, 
సావో టోమీకి ఉ త్రరమున 120 కిమీ. దూరమున 
18.6 కిమీ. పొడవున, 6 4 కిమీ.ల సరాసరి వెడ 
ల్పున ఉన్నది. ఈ ఉభయ ద్వీపముల మొ తపు 
వె శాల్యము 964 చ. కిమీ. 

శి. శీతోష్ణస్థితి మొ, ; ఎండ వేడిమి ఎక్కు 


214 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


వగ, ద్వీపములందు అంతటను ఒకే తీరునఉన్నది. 
వర్షపాతము విరివిగ కలదు. 


తీ. జననంఖ్య మొ.: 1970 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 74,641. ఇందు 
అత్యధిక సంక్యాకులు ముఖ్యనగరమగు సావో టో 
మీలో నివసించుచున్నారు. పోర్చుగీజు సంతతికిని, 
న్మీగో సంతతికిని చెందిన జాతులు దేశమున కన 





పటము 46, 


నగును; [ప్రజలలో పోర్చుగీజు భాషయే వ్యా ప్రియం 
దున్నది. అందరును క్రై సవులు. 


క. సమాచార సా, : టెలిఫోన్‌ సౌకర్యములు 
దేశమున విరివిగ కలవు; ఇవిగాక రెండు వైర్‌లెస్‌ 
స్టేషనులును పనిచేయచున్న వి. 

ర. యాన ఫొ.: రోడ్డు మార్గముల నిడివి 
288 కిమీ; దేశపు రేవులలో సావో టోమీ ద్వీపము 
నందలి ఆనాపానిస్‌, (పిన్నిపే ద్వీపమందలి నోతో 
ఆన్‌తోనియో [పముఖములు. సావో టోమీలో ఒక 
విమాశయము ఉన్నది. 


6. చరిత : డీ. శ, 1471 లో పోర్చుగీజు 
నావికులు కాలిడునాటికి ఈ ద్వీపములందు మానవా 
వాసములు లేకుండెను. అంతటినుండి పోర్చుగీజు 


వారును, బానిస వ్యాపారముద్వారా ఆ పోర్చుగీజుల 
వలన తేబడిన పలువురు ఆ(ఫీకన్‌ జాతుల పజ 
లును ఇట చేరిరి. 1522 నుండి పోర్చుగల్‌ దేశపు 
[ప్రభుత్వము నియమించు గవర్నరు ఇట పాలించుట 
మొదలై నది. ఇటుల నాలుగు శతాబ్బముల కాలము 
పోర్చుగీజు సా[మాజ్యమున అంతర్భాగ ముగ వలన 
పాలనలో ఉండిన ఈ రాజ్యము, 1974 లో పోర్చు 
గల్‌న జరిగిన రాజకీయ పరిణామముల ఫలితముగ, 
స్వతం[తతను చెందినది (జులై 12, 1975); 
అంతట మాన్యుయెల్‌ వింటౌ డి కోస్టా అనునతడు 
అధ్యత్షుగ స్వతం్యత [ప్రభుత్వము ఏర్పడినది. 


7. వరిపాలన : దేశము కొలదికాలము [కింద 
టనే స్వతంత్రతను చెందినందువలన, [కొత్తగ 
రూపొందిన పరిపాలనా విధానపు వివరములు 
తలియవచ్చుటలేదు; కాని దేశము [పజాస్వామిక 
గణరాజ్యముగ ఉండగలదని |పకటింపబడినది. 


5. డేళరతణ : 1975 జులై వరకు పోర్చు 
గల్‌ దేశమే రక్షణ బాధ్యతను వవాంచినది. తరు 
వాత జరిగిన ఏర్పాటులు తెలియవచ్చుట లేదు. 


9. అంతర్జాతీయ నం. : పలు పముఖ రాజ్య 
ముల పరిగణన దేశమునకు, స్వతంత [పతిప త్తి 
కలిగిన తరువాత, లభించినది. 

10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవ 
స్థకు వ్యవసాయ మే మూలాధారము, వ్యవసాయపు 
భూములలో అత్యధక భాగము సుసంపన్న ములగు 
కంపెనీల వళమునఉన్నది; దేశీయులలో కూలివారు 
ఎక్కువగ దొరకరు; కావున మొజాంబిక్‌ నుండియు, 
అంగోలానుండియు కూలీలను తెచ్చి, వారి సాయ 
మున ఈ భూములందు కంపెనీ యజమానులు పంట 
లను పండింతురు. రొక్కవు పంటలే ఎక్కువగ 
పండింపబడుచున్న వి; వానిలో కోకో అగస్థానము 
వహించి ఉన్నది. తరువాత లెక్కకు వచ్చునది 
కొబ్బరి; శ కనా తయారుచేయుటకు ఉపయోగించు 


సియె[రా లియోనీ 9215 


వీంకోనా బెట్టు విరివిగ వెంచబడుచున్నవి. “పెవాని 
ఉత్పత్తులలో దాదావుగ అన్నియు విదేశములకు 
ఎగుమతి అగుచున్నవి. నూనెలు, సబ్బులు, 
సున్నము పర్మిశమలవలన ఉత్పత్తి ఆగుచున్నవి. 
దేశమున విద్యుదుత్స త్రి 58 లక్షల కివా. ఎగు 
నతుల విలువ 2,46,989 కోం ; దిగుమతుల విలువ 
1,82,527 కోం. (19868). సాలుసరి బడ్జెటరీ 
వ్యయము 1,75,880 కోం. (1970). 


11. సాంఘిక రంగము 8 దేశమునందలి 44 
[పయిమరీ పాఠశాలలలో 9,018 మంది, ఒక 


మాధ్యమిక పాఠశాలలలో 1,108 మంది, 4 సాంకే 
తిక పాఠశాలలలో 106 మంది, ఒక ఉన్నత పాఠ 
శాలలో 860 మంది విద్యార్థులు కలరు (1970- 
71). సావో_టోమీలో ఒక [గ్రంథాలయము 
ఉన్నది. 

మలేరియాయు, పోషకాహార లోపమును |పజా 
రోగ్యమునకు ముఖ్యావరోధములు. దేశమున 2 
ఆసుషతులు ఉన్నవి; వైద్యనంఖ్య 20 (1967). 


47. సియెర్రా లియోనీ 


ముఖ్యనగరము : (ఫీటొన్‌; జెండా : ఆకు 
పసిమి, తెలుపు, నీలం, అడ్డుచారలు వరుసగ పై 
నుండి అమరినది; జాతీయ గీతము : హై వుయ్‌ 


hk చు 
| య 


jh 
అంటెమనీఉ జ ఖ్‌ 


(| ~ 
లో ట్రంంక్రేణి 





పఓము 47. 
ఎగ్జాళ్ట్‌ దీ (నిన్నెంతో గౌరవింతుము...) నాణెము : 
లియోనీ; ఒక లియోనీ =రు. 9.00; కొల 
తూకములు : (బిటిష్‌ విధానపువి; కొలగణన : 


మ. 12 గం. =భారతదేశమున సా. 5 గం. 
3 


1. ఉనికి మొ.: పక్చిమఆ, ఫికా తీరమున 8955-" 
10° ఊ. అవాంశ లమధ్యను, 10°16" _ 18918" 
పశ్చిమ తులాంశల మధ్యను విస్తరించియున్న ఈశః 
దేశమునకు తూర్పునను, ఉ త్రరమునను గినీదేశము 
ఆగ్నేయమున లై బెరియా, నైరుతిన అట్లాంటిక్‌ 
మహాసము[ దము సరిహద్దులందున్న వి. దేశపు 
ఉత్తర, దక్షిణముల గరిష్టపు నిడివి 820 కిమీ. 
తీరమునకు సమీపమున ఉన్న షెర్‌బో మొదలగు 
కొన్ని లంకలును ఈ దేశమున చేరియున్నవి, 
దేశపు మొత్రపు వైశాల్యము '"9,లిఓ6 చ, కిమీ. 
దేశమున పశ్చిమపు కొననున్న భూభాగము, పర్వత 
మయము; ఇచ్చటి అత్యున్నత శిఖరపు ఎత్తు 880 
మీ. వీనినే సియ్మెరా లియోని (సింహగిరులు) అని 
పోర్చుగీజులు వ్యవహరించిరి. [కమముగ ఆ పేరే 
దేశమునకు లభించినది. దేశమున పశ్చిమ |పాంత 
మున, ద్వీపకల్ప భాగము తప్ప, తక్కినది 
అంతయు చిత్తడి నేలగా నుండు తీరమైదానము; 


216 పపంచ రాజ్య సర్వస్వము 


ఈ మెదానపు వెడల్పు 96 కిమీ, నుండి 160 
క. మీ, వరకు మారుచుండును. ఇచ్చట (ప్రవ 
హించు నదులు కొంతవరకు నాకాయానమునకు 
ఉవకరించుచున్నవి. తూర్పు, ఈశాన్య [పాంత 
ములు పీఠభూమి. ఇచ్చటి శిఖరముల ఎత్తు కొన్ని 
చోట్ట 1825 మీ. వరకు ఉండును 


శీ. శీతోష్ణస్థితి మొ. : సాలీనా సరాసరి ఉష్టో 
[గత 80° ఫొ, తీరమున, అందును పర్వతము 
లందు, వర్షపాతము 575 సెం. మీ. కు పె బడి 
యుండును. దేశమున పలుతావులందు వర్షపాతము 
810 సెం. మీ. కు తగ్గదు, దేశపు భూతలమున 
85%, - 45% గరికమెదానము; 20%, - 25% 
చిట్టడవి; 20% _ 25% (ఆగ్నేయ (ప్రాంతమున) 
అటవీ [పాొంతము; 10% = 20% చిత్తడి నేల; 
8% - 5% దట్టపు అడవి. మరకత కోకిల (ఎమె 
రాల్డ్‌ కుక్కూ) అనబడు పక్షి ఈ దేశమున 
మాత్రమె (అవికా ఖండమున' కన్పట్టుచున్నది. 


తి. జనసంఖ్య మొ.: 1969 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 25,10,000, జన 
సాం|దత చ. కిమీ, కు 85. వివిధ ఆఫికా జాతులు 
ఇందు చేరియున్నారు. అందు మెందీ జాతి (82%) 
అత్యధిక సంఖ్యాకులు, దేశపు నగరములలో (ఫీటౌన్‌ 
(జ, సం. 16,800), బో (85,000) గణనీయ 
ములు. దేశ |పజలలో పల్లె ప్రజలు 89%, మోడీ, 
బెమ్నీ అను ఆ ఫీకన్‌ భాషలకు దక్షిణ, ఉ తరము 
లందు, |కమముగ విపులవ్యా పి యున్నను, 
“కియో అనబడు సంకరభాష వ్యవహార భాషగ 
పజానీకమున [పచారమున ఉన్నది. ఈ భాష 
యందు ఆంగ్ల పదములును, పశ్చిమ ఆఫ్రికన్‌ భాష 
లలోని పదములును సంక రములై ఉన్నవి, అదికార 
పృతములందు, ఆంగ్లభాష మాాతమే ఉపయోగింప 
బడుచున్నది. దేశ [ప్రజలలో అత్యధిక సంఖ్యా 
కులు సాంప్రదాయిక (పకృతి దేవతారాధకులు; 


దాదాపు 8 లక్షల ముస్టిములును, 150 వేల కైన 
వులును కలరు. 


&. సమాచార సా. : దేశమున 18% ఫోస్టా 
ఫీసులును, ఏజన్సీలును పనిచేయుచున్న వి. తంతి, 
చెలిఫోను సౌకర్యములు విరివిగ కలవు. దూరదేశ 
ములకు కేబుల్‌, రేడియో, టెలిఫోను సౌకర్యములు 
ఫీటౌనున లభించుచున్న వి, ఫీటౌనున ఒక రేడియో 
[ప్రసార కేందమును, 'చెలివిజన్‌ [ప్రసార కేంద 
మును పనిచేయుచున్న వి. 


ర. యాన సొ.: దేశమున 8260 కిమీ, 
నిడివిన రోడ్డు కలవు; ఇందు 896 కిమీ. పొడ 
వున మ్మాతము తారువేయజఒడినది. ఫీటొన్‌ వద్ద 
నున్న హార్చరు (పకృతిసిద్ధమైనది. [ప్రపంచము 
నందలి [పళ స్తతమపు హార్బరులలో ఇది ఒకటి. 
వెపెల్‌, బెన్‌తో షెర్‌ టో అను చిన్న రేవులును 
కలవు. 92 కిమీ. పొడవున మ్మాతమే ఒక రైలు 
మార్గము కలదు. పెపెల్‌ రేవుకు గనులవద్దనుండి, 
ముడి ఇనుమును చేర్చుటకు ఇది ఉపయోగపడు 
చున్నది. ఫీటౌనుననే అంతర్జాతీయ విమానా|శ్ర 
యము కలదు. ఇచ్చటి నుండి పెక్కు విదేశము 
లకు పయనింప వీలగుచున్నది. దేశపు వివిధ 
నగరముల మధ్య విమానయాన సౌకర్యములు 
కలవు. 


6. చరిత : 16వ శతాబ్ది మొదలుగ 19 వ 
శతాబ్ది వరకు, బానిసలుగ వికయించుటకై ఆఫికా 
పజలను సేకరించుటకు అనువైన భూమిగ, 
యూరవీయ వరకులకు ఈ దేశము ఉపకరించి 
నది. యూరపియనులేకాదు, పరిసర ఆఫ్రికా దేశ 
ముల వారును, ఈ దేశ (ప్రజలపై బడి బానిసలను 
పట్టుకొనిపోయి, దూరదేశములందు విక్రయించెడి 
వారు. అట్టి పరిస్థితిలో బానిసల విమోచనకొర కై. 
కృషిసాగించిన ఓక (ప్రముఖుడు, (గౌన్‌ విల్టీ షార్‌. 
విమోచనపొందిన బానిసలకు నివాసభూమిగ ఈ 


సీయెరా లియోనీ 217 


[ప్రాంతమున కొంతభాగమును రూపొందించుట సమం 
జసమని భావించి, 1737లో అట్టి విము క్తబానిసల 
దళమును ఒక దానిని ఇటకుచేర్చి దీనికి |పావిన్స్‌ 
ఆఫ్‌ |ఫీడమ్‌ (స్వేచ్చా రాష్ట్రము, ఆని అతడు 
పేరిడెను. తరువాత కొందరు ఆ|ఫికన్‌ నాయకుల 
వద్దనుండి కొనుగోలు చేసిన కొంత భూమియు 
దీనికి కలిసెను. 1799 లో |గాన్‌విల్లీ షార్ప్‌ కృషి 
వలన, |బిటిష్‌ (ప్రభుత్వము ఈ [పాంతమునకు 
రక్షణ కల్పించి, [కమముగ 18039 లో మకుటపు 
వలస ((కౌన్‌ కాలనీ) గ (గహించెను. 1870 లో 
[బిటిష్‌ పార్టమెంటు బానిసత్వమును రద్దుచేసిన 
తరువాత వివిధ దేశములనుండి, విముక్తులై న జాని 
సలు పలువురు ఇట చేరిరి. అంతట పరిసర |పాంత 
ములను కొన్నింటిని (బిటిష[ ప్రభుత్వము తన రక్షణ 
కిందికి గహించి, అట చెరినవారికి వసతులను 
కల్పించినది (1896). ద్వితీయ [పపంచ యుద్ధా 
నంతరమున, [బిటన్‌ [కమ కమమున, స్వతం త 
పాలనను ఆంచెలద్యారా ఇట నెలకొల్సినది. కడకు 
ఏపిల్‌ 27, 1961 న దేశము స్వాతం త్యమును 
ఆర్జించినది. 


7. పరిపాలన: స్వ్యాతం|త్రకమును పొందిన 
తరువాత 1964 మొదలుగ ఈ దేశ పభుత్వము 
పలు పరివర్తనలకు లోనై నది. కడకు 1971 లో 
ఈ దేశమున గణరాజ్య (పభుత్వము నెలకొల్పబడి 
నది. వయోజన ఓటింగ్‌ పద్ధతిన ఎన్నికలు జరుగు 
చున్నవి. శాసన సభయందు 680 మంది ఎన్నుకో 
బడిన సభ్యులును, వివిధ జాతుల నాయకులు 12 
మందియు సభ్యత్వము వహించియున్నారు. దేశా 
ధ్యక్షని పజలే ఎన్నుకొనెదరు. కార్యనిర్వ హణాధి 
కారము అతనియందు న్య స్తమై యున్నది. సుపైమ్‌ 
కోర్టు ఆధ్యర్యమున న్యాయనిర్వహణ సాగుచున్న ది. 


8. దేశరక్షణ : 1,560 మంది సెనికులుకల 
ఒక పదాతిదళము కలదు. 


9. అంతర్జాతీయ నం. : ఐ.రా స. యందును, 
తదనుబంధ సంస్థలయందును, 1961 మొదలుగ 
ఈ దేశమునకు సభ్యత్వము కలదు. కామన్‌ వెల్తు 
నను ఈ దేశము సభ్యత్వము కలిగియున్నది. 


10. ఆర్థిక రంగము : వ్యవసాయ, ఖనిజ 
పరిశమలపె ఈ దేశపు ఆర్థికవ్యవస్థ ఆధారపడి 
ఉన్నది. వరి పంటలో తప్ప, తక్కిన ఆహారపు 
పంటలందు దేశము స్వయంపోషకము. తాళజాతి 
వృక్షముల ఫలసాయమున ఎక్కువ భాగము ఎగు 
మతి అగుచున్నది. తక్కిన ఎగుమతి పంటలలో, 
కోకో, ఆల్హము, అరటిపండ్లు క్రమముగ పేర్కొన 
దగినవి. ఖనిజములలో వ జములు, ముడిఇనుము, 
బాక్సైట్‌ ఎగుమతి అగుచున్నవి మొత్తపు ఎగు 
మతుల విలువ 8,20,68,109 లియోన్‌లు; దిగు 
మతుల విలువ 9,42,67,571 లియోన్‌లు (1971). 
విద్యుదుత్పత్తి 14.44 కోట్ట కిలోవాట్లు (1968). 
దేశపు బడ్జెటరీ వ్యయము 582 లక్షల లియోనులు 
(1972-78). 


11. సాంఘిక రంగము: దేశమున ఇండ్లు 
చాలవరకు కొయ్యతో నిర్మింపబడి ఉన్నవి. కాని 
[క్రమముగ కాం కీట్‌తో నిర్మించుటకు కృషి జరుగు 
చున్నది. దేశమున 1,89,418 మంది విద్యార్థులుక ల 
914 పయిమరీ పాఠశాలలును, 25,20 మంది 
చదివెడు 72 సెకండరీ పారశాలలును, రెండు 
సాంకేతిక విద్యా సంస్థలును కలవు (1968-69). 
సియె|రా లియోనీ యూనివర్సిటీ అనబడు ఒక విశ్వ 
విద్యాలయము మాతమే ఉన్నది, దీనికి ఆనుబంధి 
తములై రెండు కళాశాలలు పనిచేయుచున్నవి. ఆ 
విశ్వవిద్యాలయమున ఒక పెద్ద [గంథాలయమును 
[(ఫీటౌను నగరమున ఒక మ్యూజియమును కలవు. 
ఆంగ్లభాషలో వెలువడు నాలుగు దినపష్యతికలు కలవు, 
ఇవి అన్నియు [ఫిటౌన్‌ నుండియే |పచురితములు. 
దేశమున 21 ఆసుపతులు (శయ్యా సంఖ్య 


ర్తి] ర్రీ [పపంచ రొజ్య సర్వస్వము 


1, 068) ను 68 డిస్పెన్సరీలును పనిచేయుచున్న వి. 
వైద్య సంఖ్య 144. (16,000 మంది |పజలకు 

12 యాతా సొ. : దేశ మునందలి రమ్యము 
లగు సము|దతీర భూములను, [పకృతి రమణీయ 
తను దర్శించుటకు పలువురు విదేశీయ యా తికులు 
వచ్చుచుందురు. ఇట్టి వారికై |థీటౌను నగరమున 
హోటళ్లు మొదలగు వసతులను |పభుత్యము 
ఏర్పాటు చేసినది. 


18. (పనిద్ధ పొ.: సర్‌మిల్దన్‌ ఆగస్ట్‌ స్టీవీ 
మార్గయ్‌ (1895-1964). తొలుత వైద్యవృ త్తిని 
[గహించి, [క్రమముగ రాజకీయములలో పవేశించి, 
తన [పజా సేవ వలన, [పజల మన్ననను ఆర్జించి, 
ఇతడు దేశపు పథమ ప్రధానమంత్రి యయ్యెను, 
ఈతని మరణానంతరమున, చాలకాలము వరకు, 
దేశము కళ్లోలముల పాలయ్యెను. 


458. సుడాన్‌ 


ముఖ్యనగరము : కార్జూమ్‌; జెండా : ఎరుపు, 
తెలుపు, నలుపు అడ్డుచారలును, వీనిని ఆనుకొని 
దండమువద్దనుండి చొచ్చుకొనివచ్చు ఒక ఆకు 





పటము 45. 
పచ్చని [తిభుజమును కలది జాతీయ పతాకము; 
జాతీయ గీతము : జుందీ అల్‌ అల్తా (పరమేశ్వ 
రుని సైనికులము); నొణిము : సుడానీజ్‌ పౌండ్‌; 


ఒక పౌండు నూరు పియా న్తరులు (కురుష్‌లు) గ 
విభ కము. ఒక సు. పౌ. =రు. 21.52; కొల 
తూకములు : మెటిక్‌ విధానము సాధికార పరి 
గణను పొందియున్నను, దిటిష్‌ కొలతూకములును 
పలుతావులందు వ్యాప్తిలో ఉన్నవి; కాలగణన 
సా, వి గం. జ భారతదేశమున సా. 5 గం 
80 ని, 


1. ఉనికి మొ. ; ఆ(ఫికా ఖండపు రాజ్యము 
లందెల్ల విస్తృృతియందు మిన్నయగు సుడాన్‌ 
దేశము శి” _ 2కి ఊఉ. అజాంశ రేఖల మధ్యను, 
22° నుండి కి9 తూ, తులా రెఖలమధ్యను విస 
రించి ఉన్నది. ఉత్తరమున ఈజిప్ట్‌ దేశమును; 
తూర్పున ఎతియోపియాయును ఎరసము[దమును; 
దక్షిణమున కెన్యా, ఉగాండా దేశములును జయిరే 
యును; పశ్చిమమున లిబియా, చాద్‌, సెంటల్‌ 
ఆ(ఫికన్‌ రిపబ్లిక్‌ దేశములును ఈ దేశమునకు 
సరిహద్దులందున్నవి దేశవు మొత్తవు వైశాల్యము 
౨5,05,818 చ. కిమీ. దేశమున అత్యధికభాగము 
చదునైన మైదానము; అయినను దేశపు టంచుల 
యందు కొన్ని పర్వత (కేణులు కలవు; వీనిలో 
దక్షిణమునడన్న ఇమతాంగ్‌, నుబా| శేణులును, 


నుడాన్‌ 519 


పశ్చిమమునందలి జెబెల్‌ మర్లా శేణియు, ఈశా 
న్యమునందలి ఎరసము్ముద _ తీరపర్వతములును 
పేర్కొన దగినవి. ఈ [శేణులలోని అత్యున్నత 
శిఖరపు ఎత్తు 8,500 మీ మాత్రమే, దేశపు నదీ 
(పవాహములలో ముఖ్యమైనది నై లునది. దేశమున 
ఉత్తర భాగము ఎడారి, పశ్చిమమున భూమి 
యంతయు ఇసుక పర. 


2, శీతోష్షన్థితి మొ. ఏ: ఉత్తరపు ఎడారి 
[పాంతమునను, ఎ|రసము[దపు తీరమునను సంవ 
త్సరమున అత్యధిక కాలము ఎండ వేడిమి 
100° ఫా.ను మించి ఉండును. దేశపు మధ్యభాగ 
మునను, దక్షిణ భాగమునను, బుతు విభజన 
కొంత [కమరీతిలో కననగుచున్నది. దక్షిణమున 
ఉష్టమండలపు ఆటవీభూమి కననగుచున్నను, ఆది 
[క్రమమున మధ్యదేశమును చేరుసరికి పచ్చిగడ్డి 
మైదానముగ పరిణమించున్న ది. దక్షిణము నుండి 
ఉత్తరమునకు పోవునపుడు సాలుసరి వర్షపాతము 
కమరీతిలో తగ్గుట కననగును. దక్షిణమున సరా 
సరిన సాలుసరి వర్షపాతము 117 సెం. మీ; ఉత్త 
రమున ఆది 10 నెం. మీ. ను మించదు. ఎర 
సము[దపు తీరభూమియందు మా[తము, దెశపు 
మొత్తము మీద సమశీతోష్ట పరిస్థితులు కొంతవరకు 
కలవు. జంతుసంపద ఉ తర [పాంతమున తకుు_వ; 
దక్షిణ [పాంతమున జంతువులు ఎక్కువగనే 
కననగుచున్నను, అందును నీదీ అను ఈగ 
యొక్క బెడదవలన కొన్ని [పాంతములందు జంతు 
సంపద అంతరించుచున్నది. మధ్య ఆ ఫీకాయందు 
సహజముగ ఉండు వన్యజంతువులే ఈ దేశ మునను 
కననగుచున్న వి. 


తి, జనసంఖ్య మొ.; దేశపు మొ త్రపు జన 
సంఖ్య 1,64,89,000 (1972). జనసాం[దత 
చ. కిమీ. కు దాదాపు 6 మృాతమే. దేశ ప౦జలలో 
10% నగరములందు నివసించుచున్నారు. నగరము 


లలో కార్దూమ్‌ (జ. సం. 2 80 481), ఓమ్‌డర్‌ 
మన్‌ (=. సం. 2 సుడాన్‌ పోర్ట్‌ 
(జ, ee 8661 ౩ పేర్కానదగినవి. దేశ [పజ 
లలో ఆరట్‌ జాతికి త. 40%; న్మీగోజాతికి 
చెందినవారు 20%; తక్కినవారు తదితర ఆఫికన్‌ 
జాతులకు, ఆ ఫీ కేతర జాతులకును చెందిన 
వారు. దేశ[పజలలో 51% [పజలకు మాతృభాష 
అరబ్బీ; దక్షిణ సుడాన్‌ లోని నీ గోజాతులలో లివి 
ఆ,ఫెకన్‌ భాషలు, మాతృభాషలుగ, [ప్రచారము 
నందున్నవి; అయినను ఆ |పాంతమున అను 
సంధాన భాషగ ఇంగ్లీషు చాలవరకు వాడుకయందు 
న్నది. 1970 మొదలుగ | ఫెంచి భాషకూడ 
బోధింపబడుచున్న ది. దేశ [ప్రజలలో 72% ఇస్తాము 
మతానుయాయులు, దాదావుగ విరందరును ఉత్తర 
[పాంతపు ఆరు రాష్ట్రములలో నివసించుచున్నారు. 
దక్షిణ [ప్రాంతపు న్మీగోలలో (277 ౦) వివిధ సాం[ప 
దాయిక మతవిశ్వాసములు ఆదరింపబడుచున్నవి. 
దేశ పజలలో 1% మాత్రమే క్రై స్రవులు. కొలదిగ 
అటనట హిందువులును, యూదులును కననగుదురు, 
హిందువులందరును, ఇటకు భారతదేశమునుండి 
వ్యాపారార్థమై వలస వచ్చినవారు. 


4. సమాచార సా. : తంతి, తపాలా, 
రేడియో సౌకర్యములన్నియ  |పభుత్వాధీనమున 
పనిచేయుచున్న వి. దేశమున తంతి-తపాలా ఆఫీ 
సులు 129; రేడియో వెలిఫోన్‌ సైషనులు 99; 
వైర్‌లెస్‌ బెల్మిగాఫ్‌ ఆఫీసులు 27 కలవు (1966). 
ఓమ్‌డర్‌ మన్‌లో ఒక రేడియో సైషన్‌, లిక 
టెలివిజన్‌ కేందము పనిచేయుచున్న వి. 


ర్‌. యాన సొ. : దేశమున తగినంత రోడ్డు 
వసతి లేదు; ఉన్నరోడ్డు సైతము సరియైనవి కావు; 
వానకాలమున ఆ రోడ్లపై |పయాణముచెయట 
దుస్సాధ్యము. ఇదికాక, అంతర్యుద్ధ కాలమున 
దక్షిణ దేశముననున్న రోడ్డున్ను, వంతెనలును 


290 [ప్రపంచ రాజ్య సర ఏస్వము 


అధిక భాగము నాశనమైనవి. దేశపు మొత్తము 
మీద “మోటారు [ప్రయాణానికి తగిని రోడ్డ నిడివి 
48,000 కిమీ. గ అెక్కింపబడుచున్నను, అందు 
812 కిమీ. మాతమే తారువేయబడినది. రైలు 
మార్గపు నిడివి 4,756 కిమీ. ఇందులో ముఖ్యమైన 
రై లుమార్గము ఈజిప్టు సరిహద్దునందలి వాదీహల్సా 
నుండి ఖా రూమ్‌ ద్వారా ఎల్‌ ఒబీద్‌ కు పోవుచున్నది. 
దేశాంతర్గత జలమార్ష ముల నిడివి 4,068 కిమీ; 
సము[దపు రేవులలో [ప్రముఖమైనది పోర్ట్‌ సుడాన్‌. 
థార్జూమ్‌లోని విమానాశ్రయమునుండి, వివిధ ఆ ఫి 
కన్‌, అరట్‌ దేశముల ముఖ్యనగరములకు విమాన 
యాన వసతి కలదు; అంతర్జాతీయ విమానయానము 
చేయ విమానములు ఖార్టూమన ఆగుచున్న వి. 


6 చరిత : ఈ దేశపు చరితలో తొలుత 
నుండియు ఉత్తర (పాంతమే |ప్రముఖపాత 
వహించి వ్యవహరించినది. దక్షిణదేశము అనాదిగ, 
ఆదిమ జాతుల నివాసభూమిగ ఉండి, ఇరువదవ 
శతాట్టినుండి మాృాతమే చరిత గతిలో సముచిత 
పాతను నిర్వర్తించుచున్నది. అతి ప్రాచీన కాల 
మున ఈజిస్ట పాలకుల అధీనమున ఈ దేశము 
చాలకాలము ఉండినది. ఆ కాలమున ఈ దేశము 
“కుష్‌' అను పేరున వ్యవహరింపబడెడిది. కాని 
కీ. పూ. 750 నుండి క్రీ, శ. 800 వరకు ఈ 
దెశ'ును 'మేరోవీయి అని అనబడు దేశీయ రాజ 
వంశము సమర్గతతో పాలించినది. క్రీ. శ. 4 వ 
శతాబ్దిలో ఇట క్రై స్తవము తావు కల్పించుకొని 
కొన్ని క్రైస్తవ రాజ్యములు రూపొందినవి. క్రీ. శ, 
7వ శతాబ్దినుండి ఆరబ్బులు ఇట చేరి కమముగ 
ఇస్టామును వ్యాపింపజేసిరి. అంతట దేశము కీ. శ, 
16వ శతాబ్దిలో కొన్ని ముస్టిం రాజ్యములుగ 
విభక్తమై *“ఫుంజ్‌' అను నీ గో రాజవంశపు నామ 
మృాతపు ఆధిపత్యమునకు లోబడియుండినది. 
క్రీ. ఈ, 1820 లో తుర్కీ సామాట్టునకు (పతి 
నిధిగ ఈజిప్టను పాలించుచుండిన మహమ్మద్‌ 


అలీ, ఈ దేశమును వశపరకుకొని, దానిని తుర్కీ 
సా మాజ్యమున ఆంతర్భాగముగ చేసెను. కాని 
1885 లో, ముస్త్టిం మతానుయాయులను ఉద్ధరించు 
టకై తాను వచ్చితినని చెప్పకొనిన మహమ్మద్‌ 
ఆహమ్మద్‌ అనువాడు, [పజల అండతో తిరుగు 
బాటును లేవదీసి రాజ్యమును వళపరచుకొనినను, 
(బిటిష్‌ సేనలు వానిని జయించి దేశమున ఆంగ్లో. 
ఈజిప్టన్‌ ద్యంద్యాధిపత్యము అను పేరుతో, 
వాస్తవమున |బిటిష్‌ ఆధిపత్యమును నెలకొల్సినవి, 
1955 లో సుడాన్‌ స్యతం|తతను ఆర్టించినను, 
తదాదిగ పలు రాజకీయ పరివర్తనలకు లోనై నది. 
కడకు 1969 లో నెమెరీ సేనాని అధికారమును 
[గ్రహించి 1972 లో సుస్థిర పరచుకొని, ఎన్నికలు 
జరిపి, అధ్యక్షుడు కాగలిగెను. ద&ిణ రాష్ట్ర ములు 
(నీ గోజాతులు వసించునవి) స్వయం పరిపాలనా 
(పతిపత్తితో మనునటుల అతడు ఒక ఒడంబడికను 
సాధించి దక్షిణ రాష్ట్రముల అసంతృప్తిని కొంత 
వరకు ఉపశమింపజేయగలిగెను. 


7. పరిపొలన : దేశము (పస్తుతమున అధ్యక్ష 
పాలనలో ఉన్నది. అధ్యక్షుడగు నమెరీయే (ప్రధా 
నిగ సైతము వ్యవహరించుచున్నాడు. సుడానీస్‌ 
సోషలిస్ట్‌ యూనియన్‌ అను ఒకే ఒక రాజకీయ 
పార్టీ దేశమున పనిచేయుచున్నది. దాని అధ్యక్షు 
డును నెమెరీయే. పరిపాలనా సౌకర్యార్థము దేశము 
9 రాష్ట్రములుగ విభజింపబడి ఉన్నది. దేశమున 
స్యతం| త పతిప త్రికల న్యాయశాఖ కలదు. ఇస్టా 
మిక వ్యక్తిగత విషయముల నిర్ణయమునకై న్యాయ 
శాఖలో అంతర్భాగముగ “షరియా శాఖ పని 
చేయుచున్నది. 


8. దేశరతణ : దేశ [ప్రభుత్వపు అధీనమున 
18 పటాలముల పదాతిదళమును, ఓక కవచ దళ 
మును, రెండు ఆయుధ దళములును, కొలది యుద్ధ 
నౌకలుగల నౌకాదళమును, సోవియట్‌ పభుత్వ 


సు 


సాయమున నిర్మితమగుచున్న ఒక విమానదళమును 
కలవు. విమానదళ యోధుల సంఖ్య దాదాపు 700. 


9. అంతర్జాతీయ సం. : ఐ.రా.స. యందును 
తదనుబంధ సంస్థలు అన్నింటను సుడాన్‌కు సభ్య 
త్యము కలదు. ఆరబ్‌లిగులోకూడ సుడాన్‌ సభ్య 
రాజ్యము. (ప్రపంచ రాజ్యములలో [ప్రముఖములగు 
అన్నింటితోడను నుడాన్‌రు దౌత్య సంబంద ములు 
కలవు. ఇజాయెల్‌తో మా తము దౌత్య సంబంధ 
ములు లేవు. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక (పతి 
పత్తికి వ్యవసాయమే ముఖ్యాధారము. ఆహార 
ధాన్యములలో పేర్కొనదగినవి సజ్జ, జొన్న, 
గోధుమ, బారీ, కొన్ని రకముల పపష్పధాన్యములు. 
ఇవి దేళావసరములకు సరిపోవుచున్నవి. రొక్కపు 
పంటలలో అత్యంత  _ప్రముఖము 
పొడుగువీచు (ప్రత్తిలోను, పొట్టివీచు (పత్తిలోను, 
ఉత్తమ (శేణికి చెందినవి ఈ దేశమున ఉత్పత్తి 
యగుచున్న వి, దేశపు ఎగుమతుల ఆదాయ 
మున దాదాపు 60% (ప త్తివలననే ఈ దేశమునకు 
లభించుచున్నది. 1969-70లో మొ త్రముమీద 
"772,000 బేళ్ళ (పత్తి ఎగుమతి అయినది. దేశ 
మున 25,09,800 చ, కిము. వి స్తీర్ణముగల వివిధ 
రీతుల అటవి [పాంతము కలదు. ఇందు టేకు 
అడవులు విస్పతముగ కలవు. దేశావసరములకు 
సరిపోవు కలప ఇందువలన లభించుచున్నది. ఈ 
ఆడవులలోని ఒక జాతి తుమ్మచెట్టనుండి తుమ్మ 
బంక విరివిగ లభించుచున్నది. |పపంచమున వాడ 
బడుచున్న తుమ్మబంకలో 95% అనగా 50,000 
టన్నులను ఈ దేశము సాలీనా ఎగుమతి చేయు 
చున్నది. ఎగుమతి సరకులలో (ప్రత్తి తరువాత 
పర్కానదగినది, ఈ తుమ్మబంకయే, దేశమున 
బంగారము, ఇనుము, తుత్తునాగము మొదలగునవి 
అటనట లభ్యములగు నని తెలియుచున్నను, వానిని 


[పత్రిపంట. 


డాన్‌ 221 


వెలికిదీయు కృషి ఎక్కువగ జరుగుటలేదు. 
[ప్రాచీన కాలమున ఈ దేశము ఇనుప పరి[శమకు 
సపేరొండినది. ఆధునిక కాలమున 1965లో 
మా!తమే ఈ పరి శమ సంస్థాపితమై కొలది మొత్త 
ములలో ముడిఇనుము ఎగుమతి యగుచున్న ది. 
1972లో దేశపు ఎగుమతుల విలువ 1,012 
లక్షల సు. పౌ.లు; దిగుముతులు 1,082 లక్షల 
సు. పౌలు. దేశమును పణాళికల ననుసరించి అభి 
వృద్ధిపరచుటకు కృషి జరుగుచున్నది. 1961-7! 
వరకు ఒక పదిఏండ్ర పణాళిక సాగినది; 1971.75 
వరకు అయిదెండ్హ 'పణాశిక ఒకటి అమ 
లున ఉండినది. ఈ |పణాళికల వ్యయమునతై 
1967 నుండి అరబ్‌ దేశములవలన విరివిగ ఈ దేశ 
మునకు ధనసా హాయ్యము లభించుచున్నది. జాతీ 
యోత్ప తిని సాలీనా 7.6 చొప్పున అభివృద్ధి 
చేయుట ఈ (ప్రణాళికల లక్ష్యము. అయినను ఈ 
(పణాళికలు సాధించిన ఫలితములనుగురించి సరి 
యిన సంఖ్యా వివరములు లభ్యములగుటలేదు. 
దేశమున విద్యుదుత్ప త్తి 81 కోట్ట కిలో వాట్లు 
(1869). 1960 లో [పభుత్వముచేత స్థాపింపబడిన 
సుడాన్‌ బ్యాంకు అనునదియే దేశపు ఆర్థిక వ్యవ 
హారములకు మూలాధారము. దీనికి అనుబంధిత 
ములె. వ్యవసాయ బ్యాంకు మొదలగునవి పనిచేయు 
చున్నవి. ఇవిగాక కొన్ని విదేశీయ బ్యాంకుల 
శాఖలును దేశమున, (పభుత్వ పర్యవక్షణకు లోబడి, 
వ్యవహరించుచున్న వి, దేశపు బడ్జెటరి వ్యయము 
౨171 లక్షల సు. పౌనులు; మిగులుదల 9 
న్కు పౌనులు (1972-78). 

11. సాంఘిక రంగము : దేశపు పురుషు 
అందు 25%, న్రీలలో 5% మ్మాతమే అక్షరాస్సులు. 
పాఠశాలలను, దాదాపుగ అన్నింటిని, [ప్రభుత్వమే 
నిర్వహించుచున్నది. దేశమున అన్ని విధముల 
పాఠ శాలలయందును చేరి 6,14,827 విద్యార్థులు 
పఠించుచుండిరి. ఉపాధ్యాయ సంఖ్య 28,080 


992 (పపంచ రాజ్య సర్వస్వము 


(1969). ఖార్జూమ్‌న 1956లో ఒక విశ్వవిద్యా 
లయం నెలకొల్పబడినది (విద్యార్థులు 8,740). ఇది 
గాక కెయిరో విశ్వవిద్యాలయపు శాఖ ఒకటియు, 
ఓమ్‌డర్‌ మన్‌ మత విద్యావీఠ మును దేశమున 
కలవు. వీనిలో తొలుతటిదానియందు 8,250 
మందియు, రెండవదానియందు 500 మందియు 
విద్యార్థులు కలరు. దేశమునందలి | పముఖ [గంథా 
లయం థార్జూమ్‌ విశ్వవిద్యాలయమున కలదు. 
(సంపుటములు 70 వేలు). ఖార్లూమ్‌లోను మేరో 
లోను [ప్రాచీన నాగరికతా విశేషముల మ్యూజి 
యములు కలవు. దేశమున అత్యధిక భాగము వల్లె 
[పాంత మగుటవలన, ఆధునిక రీతిలో సాంఘిక 
సంసేవా కార్యక్రమములు, ఏవియు, అట వ్యాపింప 
కున్నవి. కొలది పట్టణములందు మా|తమే అట్టి 
వసతులు కలవు గృహనిర్మాణమునకై కొలదిగ 
నిధులు |పత్యేకింపబడినను అవి ఏ కొలడిమందికో 
మాత్రమే సరిపోవుచున్నవి. ఖార్జూమ్‌ నగరమున 
మాతము ఆధునిక నివాసగృహములు చాల కలవు. 
అయినను దేశపు మొ త్రముమీద ఆరోగ్యవసతులు 
చక్కగ ఉండుటకు ఈ శతాబ్ది తొలుతటి పాదము 
నుండియు కృషి జరిగినది. మలేరియా మొదలగు 
జాడ్యములు చాలవరకు నిర్మూలితములై నవి. వైద్య 
సదుపాయములను ఉచితముగ (ప్రజలకు [పభుత్వము 
చేకూర్చుచున్నది. దేశపు మొత్తమున 18,489 
శయ్యా సంఖ్యకల 72 ఆసుప[తులు పనిచేయ 
చున్నవి (1969). 


12. యాతా సొ.: దేశమునందలి కీకారణ్య 
ములలో వేటాడుటకును, [పకృతి సౌందర్యమును 
దర్శించుటకును, [పొచీన మేరో నాగరికతా శిథిలము 
లను దర్శించుటకును, విదేశీయులు పలువురు దేశ 
మును దర్శించుచుందురు. సీధికి సౌకర్యములను 
కలిగించుట కై పలువిధముల హోటబ్ళును, యాత్రా 
సంస్థలును పని చేయుచున్న వి. నిన ప్యాన్‌పోర్టులు, 
మశూచి మొదలగు వానికి సంబందించిన సర్టి 
వి కెట్టును యా[తికులకు ఉండితీరవలయును. 


18. _పసిద్ద పౌరులు : ఆధునిక యుగమున 
[పపంచ ప్రసిద్ధిని పొందిన సుడానీయులలో [పము 
ఖుడుగ పెర్కొానదగినవాడు మహమ్మద్‌ అవా 
మృద్‌ బిన్‌ అబ్బులా (1848-85). ఈతనికే 
“మహదీ” అను ఉపనామము కలదు. ఇస్టామును 
[ప్రపంచ వ్యా ప్రముగ చేయుటకు “మహదీ” ఒకడు 
జన్మించ నున్నా డని సం|పదాయాను యాయులగు 
ముస్టిముల విశ్వాసము. అట్టి “మహదీ'ని తానేనని 
[ప్రకటించుకొని సుడానీయుల ఆదరణను ఆర్జించి 
వారిని సమాయ త్తపరచి (బిటిష్‌ సాామాజ్య [పభుత్వ 
మును ఎదిర్చి పోరాడిన వీరుడితడు. ఇతనిని, 
ఇతని అనంతరమున ఇతని అనుచరులను |బిటిష్‌ 
వారు అంతరింపజేసినను, ఓమ్‌డర్‌మన్‌లోఉన్న 
ఇతని గోరీని, ఈనాడును సుడాసీయులు జాతీయ 
ఆలయముగ భావింతురు, 


49. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ 


ముఖ్యనగరము : బంగ్వి; జెండా: నీలి, 
తెలుపు, ఆకుపసుపు, పసిమిరంగుల అడ్డు చారలును, 
వానికి అడ్డుగ ఎరరని నిలువు చారయు, ఎడమ 


వైపు పె భాగపు మూలన పసుపురంగున, అయిదు 
కోణముల నక్ష[తమును కలది; జాతీయ గీతము : 
లా రినై జాన్స్‌... అను సపేరుకలిగి *“బంటూల 


నెం|టల్‌ ఆఫికన్‌ రిపబ్లిక్‌ వివిలి 


జన్మభూమియగు దేశమా అను అర్థము కల 
చరణముతో మొదలిడునది; నాణెము : |ఫాంక్‌ 
(సి. ఎఫ్‌. ఎ 03 మారకం విలువ అనిశ్చితము 
100 సి. ఎఫ్‌. ఎ, |ఫాొంకులు =రు. 2.60; 
కొలతూకములు : మెటిక పద్ధతివి. కాలగణన: 


సా, 1 గం. =భారతదేశమున సా. 5 గం. 
శీ0 ని, 
1. ఉనికి మొ.: ఆధికా మధ్య భూభాగ 


మున 2°18 __11°2' &. అక్షాంశ రేఖల 
మధ్యను, 12°20 _ 2745 తూ. తులారేఖల 


EN 


“1 1 


Pe Me సుడాన్‌ 
చ 


4 న 

గ్‌ ఇ 
చలో 
954 క 


పటము 49. 

మధ్యను వి స్తరిల్రిఉన్న ఈ దేశమునకు ఊ త్తరమున 
చాద్‌; తూర్పున సుడాన్‌; దక్షిణమున జయిరెే, 
కాంగో; పశ్చిమమున కామెరూన్‌ దేశము 
సరిహద్దులందున్న వి. దేశ వైశాల్యము 6,17,000 
చ. కిమీ. దేశపు ఉపరితలము చాల వరకు 
ఎగుడు దిగుడుగ ఉండును; ఈశాన్య భాగము 
నందలి ఫెర్టిట్‌ పర్వత (్రోణిలో అత్యున్నత శిఖ 
రపు ఎత్తు 1,280 మటర్జు; ఊఉ త్రరమునఉన్న 
అవందాజాలే కొండలలో ఉన్నత శిఖరవు ఎత్తు 
1,140 మీ. షరీ, ఊబాంగీ అనునవి దేశపు నదు 
లలో (పముఖములు; ఆందు రెండవది కాంగోనదికి 
ఉపనది. 


ని. ఫీతోష్టస్థితి "మొ; దేశము ఉష్టమండల 
మున ఉన్నందున, అందులకు అనుగు ణమగు శీతోష్ట 





పరిస్థితియే దేశమున కననగుచున్నది. వానల 
బుతువున కొన్ని ప్రాంతములందు తుఫాను 
లెక్కువ; అయినను దేశమున అత్యధిక భాగమున, 
అందును తూర్పు, ఈశాన్య [పాంతములందు, వర్ష 
పాతము చాల తక్కువ. దక్షిణ దేశమున దట్టపు 
అడవులు కలను; ఇందలి కొన్ని వృక్షముల ఎత్తు 
45 మీట టర్డు. ఉష్ట్రమండ లములం ందు సామాన్యముగ 
కననగు నులు మొదలగు వన్యజంతువులు ఈ 
అడవులలో విసారముగ కననగుచున్న వి. 


తి, జననంఖ్య మొ. : దేశపు జనసంఖ్య 
15,18,000 (1969); ఏడాదికి 2.6% చొప్పున 
ఈ జనసంఖ్య పెరుగుచున్నటుల అంచనా; 
చ. కిమీ. కు జనసాం[దత 2.7, దేశ జనులలో 
85% |పజలు పల్రెపట్టులలో నివసించుచున్నారు. 
ముఖ్యనగరమగు బంగ్వీలోని జనసంఖ్య 1,50,000. 
ఆఫ్రికాలోని పెక్కు. ఆదిమజాతుల |పజలు దేశ 
మున విరివిగ కలరు; తత్పలితముగ వేర్వేరు ఆఫీ 
కన్‌ భాషలు వివిధ పాంతిములందు వాడుకలో 
ఉన్నవి. ఆయినను (పెంచి భాషయే వ్యవహార 
భాషగను, బోధనా భాషగను వాడుకలో ఉన్నది. 
దేశపు [ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు [పకృతి 
దేవతారాధకులు; ఉత్తరమున, చాద్‌ దేశపు సరి 
హద్దు పాంతమున దాదాపు 50 వేల ముస్లి ములు 
కలరు. క్రైస్తవుల సంఖ్య దాదావు 2,76,000. 


4. నమాచార సా. : [పభుత్వాధీనమున పని 
చేయు, రేడియో, తంతి సౌకర్యములు కలవు. 
బంగ్వీనుండి పారిన్‌ నగరమునకు రేడియో తంతి 
సదుపాయము కలదు; దేశమున టెలిఫోనుల సంఖ్య 


2,800. బంగ్వీలో, ఒక రేడియో స్టేషన్‌ పనీ 
చేయుచున్నది. 
ర. యాన సొ. ; దేశమునందలి వివిధ ముఖ్య 


[పాంతములను ముఖ్యనగరములతో కలుపు రోడ్డు 
దేశమున కలవు; అట్టి రోడ్డ మొత్తపు నిడివి 


994 [పపంచ రాజ్య సర స్వము 


19,200 కిమీ; ఇందులో నాల్గవ భాగము మ్మాతమే 
ఉత్తమ స్థాయికి చెందినది. దేశమున రైలు మార్గ 
ములు లేవు; విమానయానమునకు ఉపకరించు 
విమానాాశయములు దేశమున బంగీ, జెర్‌ బెరాతీ, 
బవర్‌ అను చోటులందు ఉన్నవి. 


6. చరిత: 19వ శతాబ్ది అంతమున |ఫెంచి 
వారు ఇట కొలిడువరకు, ఈ దేశమున జరిగిన 
చారి|తక సంఘటనలు ఏవియు తెలియవచ్చుటలేదు. 
తక్కిన యూరపియన్‌ రాజ్యములతో తమకు 
అంతటంతట జరిగిన ఒడంబడికలను అనుసరించి, 
[(ఫెంచివారు ఈ దేశమునకు సరిహద్దులను ఏర్పరచి 
“ఉబాంగీ - షరీ* అను పేరున దీనిని తమ విశాల 
ఆఫీకన్‌ సా(మాజ్యమున అంతర్భాగ ముగ చేసి 
కొనిరి. 1958 లో |ఫెంచి కమ్యూనిటీలో అంత 
ర్భాగముగ ఈ దేశము స్యతం తతను ఆర్జించి, 
1960 లో సర్వ స్వతంత గణరాజ్యమయ్యెను. 
1966, జనవరి 1న సైనిక వర్గ ము అప్పటి [పభుత్వ 
మును కూలదోసి అధికారమును చెపట్టినది. 


శ. పరిపొలన : దేశమున సైనికవర్గవు ఆమో 

దముతో అధ్యక్షుడు [పభుత్వమును నిర్వహించు 
చున్నాడు. శాసనసభ ఎట్టిదియు లేకుండ అధ్య 
కుని ఫర్మానాలద్వారా పరిపాలన సాగింపబడు 
చున్నది. రాజకీయ పక్షములు నిషిద్ధములు. 


8. దేశరక్షణ : దేశమునకు 2,800 మంది 
గల రెండు పటాలముల సైనిక బలము కలదు, 


9. అంతర్జాతీయ సం. : 1960 మొదలుగ 
అ. రాన. యందును, తదనుబంధ సంస్థలలో 
పెక్కింటను ఈ దెశమునకు సభ్యత్వము కలదు. 
చాద్‌, కాంగో, గేబన్‌లతో సుంకములకు సంబంధిం 
చిన ఒడంబడిక ఈ దేశమునకు కలదు; తత్పలిత 
ముగ ఆర్థిక వ్యవహారములందు ఈ నాలుగు రాజ్య 
ములును ఒకే పొంతముగ వ్యవహరింప గలుగు 
చున్నవి. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవ 
స్థకు వ్యవసాయమును, పశుపోషణయు ముఖ్యాధార 
ములు దేశపు రొక్క._వు పంటలలో పత్తి, కావీ 
[ప్రముఖములు. ఆహారపు పంటలలో, సజ్జ, జొన్న, 
మొక్క జొన్న, చిరుగడదుంపలు [పముఖ ములు. 
అర టిపండ్డును, నిమ్మ జాతి పండ్లును కూడ విరివిగ 
పండును. పశుసంపద విరివిగ కలదు; దేశమున 
“వీ _ చీ' అను ఒక ఈగచేత సం|కమించు ఒక 
రోగమువలన పశుసంపద విరివిగ నష్టమగుచున్నను, 
ఆ రోగపు వ్యాప్తిని నిరోధించి పశుసంపదను 
ఎక్కువ చేయుటకు కృషి జరుగుచున్నది, దేశపు 
ఎగుమతులలో దాదాపు మూడవ భాగపు ఆదాయము 
వ్యావసాయిక వస్తువుల వలనను, పశువుల ఎగుమతి 
వలనను లభించుచున్న ది, దేశమున ఖనిజ పరి|శమ 
లలో ఆత్యంత |పముఖమైనది వ|జసేకరణ, ఎగు 
మతుల ఆదాయమున సగభాగము వజములవలన 
లభించుచున్నది. విద్యుదుత్స త్రి 246 లక్షల కి.వా. 
(19660. ఎగుమతుల విలువ 881.6 కోట్ట, 
(ఫాంకులు; దిగుమతుల విలువయు అంతియే 
(1968). దేశపు బడ్జెటరీ వ్యయము 125.98 
కోట్ట [ఫాంకులు. 

11. సాంఘిక రంగము: (ఫాన్స్‌ దేశపు 
విద్యా విధానమే ఈ దేశమున, కొలది స్థానికవు 
మార్పులతో , ఆమలునందున్నది. దేశమున కొన్ని 
పాంతములందు అక్షరాస్యత 80% వరకు ఉన్నను, 
కొన్ని మారుమూల పాంతములందు వినును 
మించకున్నది. నిధుల కొరతయు, ఉపాధ్యాయులు 
తగినంతమంది లేకుండుటయు విద్యావ్యాప్తికి 
ముఖ్యావరోధ ములు. ప్రైమరీ పాఠశాలలలో 
1,58,824 మంది విద్యార్థులును, సెకండరీ పాఠ 
శాలలలో 6,424 మందియు పఠించుచున్నారు 
(1967). ఉన్నత విద్యకై విద్యార్థులు ఫ్రాన్స్‌ 
దేశమునకు సాధారణముగ పోవుచుందురు. అట్టి 
వారి సంఖ్య 540 (1967). బంగ్వీలో ఒక (ఫెంచి 


సెనెగిల్‌ 225 


దినప్మతిక కలదు. దేశమున 50 ఆనసుప్మతులును, 
కొన్ని చిన్న వై ద్యళాలలును కలవు; వానియందలి 
శయ్యా సంఖ్య ౨,657 (1950). మొ త్రముమీద 
దేశీయులలో 87,410 మందికి ఒక వె ద్యుడు కల 
డని చెప్పవచ్చును. థి మరణసంఖ్య 1,000 
పుట్టుక లకు 190. 


12. యాతా సొ : దేశపు అడవులను, 
అందలి [పకృతి సంపదను దర్శించుటకు, అందు 


కనా లకు. 


వేటాడుటకు, విదేశీయులు పలువురు దేశమునకు 
దర్శించుచుందురు. యా తికుల సంఖ్యకు తగి 
నంతగ నివాస సౌకర్యములు ,పస్తుతమున లేవు. 

13. (పసిద్ధ కారులు: బ ర్రెలోమీ బొగా౩డా 
(1910-59) ఈ దేశవు స్వాతం, తమునిక్రై కృషి 
చేసిన వారితో [సముఖుడు. 


50. సెనెగల్‌ 


ముఖ్యనగరము : డాకర్‌; జెండా : దండము 
కడనుండి నిలువున వరుసగ ఆకుపసిమి, పసుపు 
ఎరువుచారలు కలిగి. నడిమిచారకు మధ్యన 
ఆకుపచ్చ నక్షత్రము కలిగినది; జాతీయ గీతము: 
పిన్సెజ్‌, తాస్‌...((మోగింపుడు వాద్యములను. * *); 





పటము 50. 


నాణెము : ఫ్రాంక్‌ (సి, ఎఫ్‌. వీ), అట్టి 100 
[ఫాంకులు = రూ. 2,60; కొలతూఠ ములు : 
మెటిక్‌ విధానపువి; కొలపరిగణన : మి. 12 గం, 
జసా, 5.80 గం. భారతదేశ మున. 


[16] 


1. ఉనీకి మొ.: ఆఫికాఖండపు పశ్చిమ 
తీరమున 12°_17° ఊఉ. అక్షాంశ రేఖలమధ్యను, 
క పశ్చిమ తులారేఖల మధ్యను, విస్తరించి 
యున్న ఈ దేశమునకు ఉత్తరమున మారిపేసియా ; 
తూర్పున మాలీ; దక్షణమున గినీ, గినీ-బిస్కావ్‌; 
పశ్చిమమున అట్లాంటిక్‌ మహానమ్ముదము సరిహద్దు 
లందున్నవి. దేశనై శాల్యము 1,97,161 చ. కిమీ. 
తీర్బప్రాంతమున కొంతవరకు ఇసుకతిన్నెలు, మరి 
కొంతవరకు పంకమయములగు నదీముఖద్వారములు; 
తీర |పాంత మునకు తూర్పున డఊత్తరమునుండి 
సెనెగల్‌ నదివరకు ఇసుక మైదానము; దక్షిణమున 
పల్పపు[పాంతము; ఆగ్న యముశ పూటా జల్టాన్‌ 
పర్వతముల దిగువ గుట్టలు కననగును. ఈ గుట్ట 
లలో అత్యున్నతపు ఎత్తు 458 మీ. సెనెగల్‌, 
సాలూమ్‌, గాంబియా, కాసామన్‌సీ అనునవి 
ముఖ్యములగు నదులు. ఇవి అన్నియు తూర్పు 
నుండి పడమరకు [పవహించును. 

జ్‌ శ్రీత్రోష్టన్థితి మొ, : శీ తోష్టస్థికులందు రత 
|పాంతములమధ్య వ్యత్య స్తత ఎక్కు.వ. సాలీనా 
సరాసరి ఉష్ణో[గత |ప్రదేశములను అనుసరించి 7కి 
నుండి 100° ఫా. వరకు మారుచుండును. వర్ష 


926 [పపంచ రాజ్య సర్వన్వము 


పాత్రమునకూడ వ్యత్య స్తతలు ఎక్కువ. కాసామన్‌సీ 
పాంతమున వర్షపాతము, సాలీనా సరాసరిన 200 
సె. మీ; ఉ త్రరదేశమున వర్షపాతము 50 నె. మీ. 
ఇక తూర్పు పాంతమున సాధారణముగ, ఎండ 
కాలమున, నీరే దొరుకదు. దేశమున అత్యధిక 
భాగము పచ్చిక బయలుల చిట్టడవి. వర్షపాతము 
ఎక్కువగ ఉన్న స్థలములందు, కొన్ని అడవులు 
కలవు. అయినను పెద్దజాతి వృక్షములు తక్కువ. 
ఈశాన్య పాంతపు అడవులలో అటనట సింహము, 
చిరుత కననగును. 


తి. జననంఖ్య మొ.: 1971 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య తీరి లక్షలు. నగరము 
లలో డాకర్‌ (జ. స 5,81,090), క నోలాక్‌ 
(96,288), త్రీయిస్‌ (90,456) పేకళ్కానవగినవి. 
వివిధ ఆ|ఫీకన్‌ జాతులు ఇందు చేరియున్నను, 
బౌలోఫ్‌ తెగవారు, ఎక్కువగ కననగుదురు. వారి 
జనసంఖ్య 7 లక్షలు. వివిధ ఆఫికన్‌ భాషలు 
[పచారమున కలవు. కొసి | ఫెంచిభాషయే అధికార 
భాషగ ఎల్లెడల వాడుక యందున్నది. ఆ ఫీకన్‌ 
భాషలలో వోలోఫ్‌భాషకు, కమకమమున 
[పచారము పెరుగుచున్న ది, దేశవాసులలో 75% 
ముస్టిములు, తకినవారు (పకృతి దేవతా 
రాధకులు 

4. సమాచార సొ,: దేశమున 74 పోస్టా 
వీసుబు కలవు. నించి (ప్రభుత్వపు కేబుల్‌ 
మార్గమువలన డాకరుకు కాసాబ్లాంకా, కోనార్కీ 
మొదలగువానితోను, (బిటిష్‌ (ప్రభుత్వపు కేబుల్‌ 
మార్గమువలన, |బిటిష్‌ పారి అధీనమున ఇదివరలో 
ఉండిన ఆ ఫికన్‌ రా జ్యములతోను వా రానొకర్యము 
కలదు. దేశమున వివిధ [పాంతముల మధ్య టెలి 
ఫోను వసతి ఏర్పడియున్నది. డాకరున రేడియో 
(పసార కేం|దమును, 'చెలివిజన్‌ (ప్రసార కేంద 
మును పనిచేయుచున్న వి, 


ర. యాన సొ; దేళవు రోడ్డ నిడివి 
10,800 కిమీ. ఇందు దాదాపు 1600 కిమీ, 
మాత్రమే మేలిరకమునకు చెందినది (1969), 
1804 కిమీ. నిడివిగల రైలుమార్గము కలదు, 
డాకరునందలి హార్బరు అఫికాఖండపు హార్చరు 
లలో (ప్రముఖముల%ు వానిలో ఒకటి. డాకరు 
నందలి యోఫ్‌ అంతర్జాతీయ విమానాాశయము 
నుండి పలువిదేశములకు విమానయాన సౌకర్యము 
కలదు. దేశమునందలి [పముఖనగరముల మధ్య 
విమానయానపు వసతులు ఏర్పడి ఉన్నవి. 

6. చరిత్ర: 16వ శతాబ్దికి పూర్వపు ఈ 
దేశ చరిత వివరముగ  తెలియవచ్చుటలేదు. 
పశ్చిమ ఆ|ఫీకాలో మధ్యయుగమున, అంతటంతట 
రూపుగొనిన తేగూర్‌, ఘానా, మాలీ సా[మాజ్యము 
లలో ఈ దేశమునందలి కొన్ని భాగములు చేరి 
యుండినటుల మాతము తెలియవచ్చుచున్న ది. 
15 వ శతాబ్ది మధ్యమున పోర్చుగీజు నావికులు, 
కేప్‌ వర్డీ పాంతమున, కాలిడినది మొదలుగ 
యూరపీయులకు ఈ |పాంతము పరిచితము అగుట 
మొదలై నది. 17వ శతాబ్ధి ఉత్తరార్థము మొదలుగ 
LES శతాబ్ది అంతమువర కు | ఫెంచివారును, 
ఇంగ్పషువారును పోటీపడి పళశ్చిమాఫికాను ఆక 
మించుటకు సాగించిన పోరాటములలో ఈ దేశమున 
పెక్కుపాంతములు చేతులు మారినవి. కడకు 
1815 లో | ఫెంచివారికి ఈ దేశము లభించినది. 
1902 లో నెనెగల్‌ను, తక్కిన (ఫెంచి ఆక్రమిత 
(పాంతములను వేరుపరచి, _ఫెంచివారు. ఆ 
దేశమునకు (ప్రత్యేక పతిపత్తిని కల్పించి పాలించిరి. 
1955 లో ఈ దేశము స్వతంతతను ఆర్జించి ఐచ్చిక 
ముగ _వించి కమ్యూనిటీలో ఉండుటకు ఆంగీక 
రించినది. 1960 లో మాలీ, దహోమీలతోకలని, 
మాలీ ఫెడరేషనున ఈ దేశము చేరినను, త్వరలోనే, 
వైరుధ్యములు ఏర్పడుటవలన అందుండి వైదొలగి 
నది, 


వెనెగల్‌ 227 


7. పరిపాలన: 1970లో ఆమోది_పబడిన 
ఒకి రాజ్యాంగ విధానమును అనుసరించి పాలన 
నిర్వహింపబడుచున్నది. సార్వజనిక వయోజన 
వోటింగు పద్ధతిన దేశాధ్యక్షు డును, జాతీయ సభ 
యందలి 80 మంది |పతినిధులును అయిదెండ్హ క్రొక్ర 
సారి ఎన్నుకొనబడెదరు. అధ్యక్షుడే (పధానిని 
నియమించును. శాసనసభ ఆమోదించిన బిల్చును 
అధ్యక్షుడు నిరాకరించి తిరిగి చర్చింపగోరిన 
సందర్భమున, మరల అయిదింట మూడు వంతుల 
సభ్యులు దానిని ఆమోదించిన డు మాత్రమే అది 
చట్టమగును. హైకోర్టు జడ్డిలను మొత్తం 16 మందిని 
శాసనసభ యే ఎమ్నకొనును. వీరి ఆధ్వ్యర్యమున 
దేశమున న్యాయస్థానములు పనిచేయును దేశమున 
సలురాజకీయ పక్షములు ఉన్నను, పగతి 
వాద సెసెగలీయ పక్షము (యూనియన్‌ (పా గెసివ్‌ 
సెనెగలీన్‌) మాత్రమే అధికారమును తన వశమున 
1958 మొదలుగ ఉంచుకొన గలిగినది, దేశమున 
స్థానిక పరిపాలనను _పభుత్వోద్యోగులే నిర్వహించు 
చున్నారు. 

8. దేశరక్షణ: కవచశకటయుత పదాతి 
దళములు నాలుగు కలవు. అందలి నైనిక సంఖ్య 
5,000. 200 మంది యోధులుకల వై మానికదళ 
మును కలవు. 


9. అంతర్జాతీయ సం.: 1860 మొదలుగ 
ఐ.రా.స, యందును, తదనుబంధ సంస్థలు 
పెక్కింటను, పశ్చిమా ఫికా శుల్కం సమ్మేళ 
నమునను, ఈ దేశము సభ్యత్వము కలిగియున్నది 


10. ఆర్థిక రంగము : వ్యవసాయమును, 
పశుపోషణయు దేశపు అర్థికవ్యవస్థకు ముఖ్యాధార 
ములు. వ్యవసాయమున ఉన్న భూమిలో 45% 
వేరుశనగ పంటకు వినియక్రము. తరువాత 
చెప్పుకొనదగినవి చెరకు, ప్రత్తి. దేశపు ఎగుమతుల 
విలువలో 75% వేరుశనగవలన లభించుచున్నది. 


ఆహారవస్తువులను ఈ దేశము కొంతవరకు, దిగుమతి 
చేసికొనుచున్నది.  ఆల్యూమినియమ్‌. ఫాస్పేటు 
గనులు విరివిగ ఉన్నటుల తెలియవచ్చుచున్న ది. 
కాని ఉత్పత్తి 1965 నుండి మా[తమే మొదలైనది. 
దేశపు ఎగుమతుల విలువ 4,218 కోట్ట [ఫాంకులు; 
దిగుమతుల విలువ ల,లి55.5 కోట్ట [ఫాంకులు 
(1970). చెల్లింపుల లోటును (భెంచి [ప్రభుత్వపు 
సాయమున దేశము పూరించుకొన గలుగుచున్నది. 
దేశమున విద్యుదుత్స త్రి 21 6 కోట్ల కిలోవాట్లు. 
(1969). దేశపు బడ్జెటరీ వ్యయము 5,704 కోట్ట 
[ఫాంకులు (1971729). 


11. సాంఘిక రంగము : డాకరు నగరమున 
గృహనిర్మాణరీతి యూరపులోని నగరములను 
గుర్తునకు తెచ్చును; కాని పల్రైపట్టులందు పూరిగుడి 
సెలే ఇప్పటికిని ఎక్కువగ కననగును. దేశమున 
[ప్రయిమరీ తరగతులలో 2,57,706 మందియు, 
సెకండరీ పాఠశాలలో 49,526  మందియు 
విద్యార్థులు పఠించుదున్నారు (1970) డాకరులోని 
పిశ్వ్చవిద్యాలయమున వివిధ విద్యాశాఖలందు ఉన్నత 
విద్య లభించుచున్నది. ఇందలి విద్యార్థి సంఖ్య 
5,561 (1972). ఇందు విదేశీయ విద్యార్థులును, 
పలువురు విద్యను అభ్యసించుచున్నారు. డాకరున 
ఒక పెద్ద మ్యూజియమును, [ప్రముఖ [గంథాలయ 
మును కలవు. షకికా (పచారము మాాతము చాల 
తక్కువ. రెండు దినప్మతికలు మాతము వ్యాప్తిలో 
ఉన్నవి. దేశమున ఉత్తమ శేణి ఆనుషతులు 5, 
తక్కు_విధముల ఆసుపతులు 4, వైద్యనహాయ 
కెందములు 42 పనిచేయుచున్న వి. 1068 
లెక్కలను అనుసరించి దేశమున వై ద్యసంఖ్య 217 
(ఆనగా 17,000 మందికి ఒక వైద్యుడు). 

12. విలాస యాతా సొ. : దేశమునందలి 
హాయిగొలుపు శీతోష్టసితి సాంస్కృతిక కార్యక్రమ 
ములు పశ్చిమ ఆఫికా [పజలలో వెక్కురను 
అకర్షింప కలుగుచున్నవి. యాతికులకు చక్కని 


9298 [పపంచ రాజ్య సర్వస్వము 


సొకర్యములను, ఒక పత్యేక పభుత్వశాఖద్వారా 
(ప్రభుత్వము కల్పించుచున్నది. 

18. (పముఖ పౌరులు : బ్బయసే డయానే 
(18721984); | ఛెంచిపార్త మెంటునకు ఎన్ను 
కొనబడిన  తొలుతటి నగో; ఆ ఫీకాఖండ ము 
నందలి పలుదేశముల స్వాతం తోద్యమములకు, 
ఇతడు మూలపూరుషుడు. సెనెగల్‌ దేశపు | పస్తుతా 


ధ్యక్షుడు లియోపాల్ట్‌ సీదర్‌ సెన్‌ ఘోర్‌ (జననము 
1906): :వెంచిభాషా కవిగ పశస్తిని 
పొందినవాడు |దావిడ భాషలకు సీగో భాషలతో 
కన్సట్టు సామ్యమును పరిశోధించుటకై, ఈతడు 
డాకరున ఒక అన్వేషణా కేందమును నెలకొల్ప 
జేసెను, 


రశ. సోమాలియా 


ముఖ్యనగరము : మొగదీషు; జెండా : లేత 
నీలపు భూమిక పై, మధ్యన పంచకోణపు తెలుపు 
నక్ష్యతముకలది; జాతీయ గీతము : సోమాలియా 





పటము 51. 


హనోలతో (సోమాలియా చిరకాలము వరిల్టుగాక .); 
నాణెము ; సోమాలీ షిల్లింగ్‌ ; ఒక సోంషి 


=రూ. 1.05; కొలతూకములు ; మెటిక్‌ 
విధానపువి; కొలగణన ; సా. లకి గం. = భారత 
దేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : ఈశాన్య ఆఫికాయొక్క 
ఆగ్నేయభాగమున 12° ఉ. 1989" ద. అక్షాంశ 
రేఖలకును, 41°8ి0'_ 51° తూ. తూలారేఖలకును 
మధ్యన విస్తరించియన్న ఈ దేశమునకు ఉ త్రర 
మున ఏడెన్‌ సింధుశాఖ; తూర్పున హిందూమహాో 
సమ్ముదము, పశ్చిమమున కెన్యా: ఇతియోపియా, 
ఆఫార్స్‌-ఇస్సాస్‌ ప్రాంతము సరిహద్దులందు ఉన్నవి. 
దేశ వైశాల్యము దాదాపుగ 17,00,000 చ, కిమీ. 
ఉత్తర _పాంతము పర్యతమయమగు పీఠభూమి. 
దాని ఎత్తు 915మీ. నుండి ౨185 మీ. వరకు 
మారుచుండును. ఈ పీఠభూమి దక్షిణమున వేవీ 
'షెద్టినదివరకును, పడమరకును పోవుకొలది దాని 
ఎత్తు తగ్గి దాదాపు 685 మీ. కు చేరుకొనును, 
మెద్టీ, జూబానదుల మధ్యదేశము, ఎక్కువ ఎత్తు 
లేకుండ, వ్యవసాయయోగ్యముగ ఉన్న ది. జూబా 
నదికి నైరూతిన కెన్యా సరిహద్దువరకు ఉన్న 
(ప్రదేశము నిమ్నమగు పచ్చికభూమి. జూబా, వేబీ 
షెట్టి నదులు రెండును ఇతియోఫియాలో జన్మించి, 


సోమాలియా 9299 


ఈ దేశమున |పవహించి హించూమహాసము[ దము 
వైపునకు పోవుచున్నవి. ఇవి నాకాయానమునకు 
తగినవి కావు; కాని వీనివలన వ్యవసాయభూములకు 
నీటిపారుదల సౌకర్యము లభించినది. హిందూ 
మహాసము[ద్రమును చేరక పూర్ణమే వేబీషెబ్టీనది 
భూమిలో ఇంకిపోవుచున్నది. 


ని, శీతోష్టస్థితి మొ. : దేశమున ఉష్టమండలవు 
శీత్రోష్ణపరిస్థితి కలదు; సంవత్సరము పొడవున 
ఎండవేడిమిలో, చెప్పుకొనదగినంతగ హెచ్చుతగ్గులు 
కన్పట్టవు. నిమ్న పాంతములందు సరాసరి తాప 
'కమము 76° నుండి 88° ఫా వరకు మారుచున్న ది; 
వీఠభూమియందు ఈ తాప|క్రమము చాలవరకు 
తగ్గును. నైరుతి, ఈళాన్య బుతుపవనములవలన 
దేశమున వర్షములు కురియుచున్నవి. సాలున సరా 
సరి వర్షపాతము ౨7 సెం. మీ. ఉండునని అంచనా; 
ఇదియెనను ఆనిశ్చితము; అందును ముఖ్యముగ 
ఊత్తరభాగము తరచుగ అనావృష్టిబాధకు లోనగు 
చుండును. 


దెశమున అడవులు ఎక్కువగ లేవు; ఎడారి 
[పాంతములందు తుమ్మమొదలగు ముళ్ల చెట్టి జాతు 
లును, నదీతటములందు బొప్పాయి మొదలగు 
చిన్న చెట్టును కననగును; ఏనుగు, సింహము, 
చిరుత, అడవిపంది మొదలగు వన్యజంతువులు 
కొన్ని [పాంతములందు కలవు; విషసర్పముల 
వివిధ జాతులు దేశమున కననగును, 


తి, జనసంఖ్య మొ.; అంచనాలను అనుసరించి 
దేశపు జనసంఖ్య 29 లక్షల 80 వేలు. నగరములలో 
మొగదీషు (జ. సం. 2 లక్షలు), హర్‌ గీసొ 
(50,000), కిస్మాయు (80,000) ముఖ్యముగ 
పేర్కొనదగినవి. దేశమున హమిటిక్‌, కుషిటిక్‌ , 
బంటూజాతుల వివిధతెగలు కాననగుచున్నవి. ఈ 
తెగలలో సమాలీ తెగ |పముఖము; దేశీయులలో 
రమారమి 80% ఈ తెగకు చెందినవారు. పె తెగ 


లకు చెందని అరబ్బీలు 82,000; భారత _పాకిసాన్‌ 
[పజలు 1,800; ఇటాలియనులు $,200 దేశమున 
వసించుచున్నారు. భారతీయులును, పాకిస్తానీలును, 
అరబ్బులును ఎక్కువగ చిల్రర వ్యాపారములను నిర్వ 
హించుచున్నారు. ఇటాలియనులు [పభుత్యోద్యోగు 
లుగను, ఉపాధ్యాయులుగను, వ్యాపారస్థులుగను 
జీవనము గడుపుచున్నారు. 

దేశీయ [పజల మాతృభాష సోమాలీ; ఇది 
కుషిటిక్‌ భాషాకుటుంబమునకు చెందినదిగ లెక్సి.ంప 
బడుచున్నది. దీనికి లిపిగాని, ఎట్టి సారస్వతము 
గాని లేదు. స్థానిక ముగ “ఉస్మానియా” అనబడు 
లిపిలో ఈ భాష అటనట [(వాయబడుచున్నను 
దానికి వ్యాప్తి తక్కువ. ఆందువలన ఇంగ్లీష్‌, 
ఇటాలియన్‌. అరబ్బీ బాషలే పాఠశాలలలో బోధన 
యందును వ్యవహార ప్మృతములందును వాడబడు 
చున్నవి. |వభుత్యపు /పచురణలు తరచుగ 
ఇంగ్లీషు, ఇటాలియనులలో వలువడుచున్నవి; కాని 
అందు అత్యంత! పముఖములై నవి అరబ్బీలో కూడ 
(ప్రచురింపబడుచున్నది. 

దేశీయులు అందరును సున్ని సంపదాయమునకు 
చెందిన ముస్టిములు. జాతీయమతముగ ఇస్టామును 
[ప్రభుత్వము గుర్తించినను, పౌరులకు మత 
స్వాతం[త్యము కలదు. యూరపీయులలో _కెస్తవ 
మును, భారతీయులలో పొందూమతమును విరివిగ 
వ్యాప్తిలో ఉన్న వి. 


శ. నమాచార సొ, : తంతి, తపాలా, చెలిఫోను 
వసతులు _వభుత్వపు అధీనమున వనిచేయచున్న వి. 
చెలిఫోనుల సంఖ్య 4,740. మొగదిషు, హర్‌ 
గీసాలలో రేడియో స్టైెషనులు కలవు. 


ర్‌, యాన సొ. :; దేశమున రె లుమార్గములు 
లేవు. రోడ్సమార్గముల నిడివి 12,985 కిమీ; ఇందు 
597 కిమీ. మ్మాతమే ఉ త్తమ (శేణికి చెందినది; 
4,160 కిమీ. మార్గము మధ్యమపు తరగతికి 


బ్లివ్ర్‌0 [ప్రపంచ రాజ్య సర 4స్వము 


చెందినది; తక్కినవి మట్టివాటలు. మొగదీషులోను, 

బెర్బెరాలోను మంచి హార్చరులు కలవు; వీనిలో 
రెండవది సోవియట్‌ (పభుత్వపు ఆర్థిక, సాంకేతిక 
సహకారముతో _ నిర్మితము. _ మొగదీషలోని 
విమాన్మాశయమునుండి వివిధ విదేశములకు యాన 
సౌకర్యము కలదు. 


6. చరిత: ఈ దేశము (పాచీన కొలపు 
ఈజి ఫ్రదేశీయ వర్తకులకు, 'సుగంధసీమి అను 
ఆర్థమొసగు పేరుతో సుపరిచితమై ఉండెడిది, 
సువాసనను వెద జల్డు వనస్పతి [దవ్యములు ఇట 
ఆనాడు విరివిగ లభించుచుండుట వలన ఆ పేరును 
అ వర్తకులు దేశమునకు కల్పించిరి. డీ. శ. 
10వ శతాబ్ది ఆరంభమున యెమెన్‌ మొదలగు 
ఎరసము[దతీర [పాంతములనుండి అరబ్బులు ఇట 
చేరి, దేశపు తీరమున స్థావరములను ఏర్పరచు 
కొనిరి. 15, 16 శ తాబ్దులలో పోర్చుగీజు దేశా 
న్వేషకులు పలువురు అంతటంతట దేశమునకు 
వచ్చి, తమ స్మామాజ్యమున దీనిని కలుపుకొన 
యత్నించిరి కొని విఫలులైరి. 18వ శ తాబ్బమున 
ఈ తీరపాంతము ఓమన్‌దేశపు సుల్తానునకు 
వళమయ్యెను, అతనినుండి జాంజిబారు ద్వీపపు 
సులానునకు ఈ అధికారము సంకమించినది. 
ఏడెన్‌ను 1889లో (బిటీష్‌వారు ఆ|కమించిన 
తరువాత వారికి ఈ |పాంతముపై ఆస కి కలిగినది, 
అంతట దేశపు ఉ త్తర్మపాంతమును అంతటిని తన 
రక్షణలోనికి బిటిష్‌ (పభుత్యము తీసికొనినది 
(1886), మతావేశపూరితుడగు ఒక నాయకుని 
నాయకత్వమున దేశ|[పజలు తిరుగుబాటు చేసినను 
[ప్రయోజనము లేకపోయినది (1920). ఈ విధముగ 
ఉ తరభాగము “బిటిష్‌ సోమాలీలాండు' అను 
పరున |బిటిష్‌ సా[మాజ్యమున చేరినది. 

దక్షిణ భాగమున ఇటారియనుల ఆక్రమణ 
1885 లో మొదలైనది. అచట  ఆధికారమున 
ఉన్న సుల్లానులతో కుదుర్చుకొనిన బడంబడికలకు 


ఫలితముగ 1925 నాటికి దక్షిణభాగమును 
అంతటిని ఇటలీ పభుత్యము తన రక్షణలోనికి 
తీసికొనినది. 


ద్వితీయ (ప్రపంచయుద్ధ కాలమున ఇటలీ సేనలు 
(బిటిష్‌ సోమాలీలాండును కూడ ఆక మించినవి. 
యుద్ధానంతరమున ఆ |పాంతము తిరిగి [బిటన్‌కు 
వశమైనది; కాని ఇటాలియన్‌ సోమాలీలాండ్‌ మె 
ఐ. రా. స. ధర్మకర్తత్వ సంఘము అధికారమును 
పొందినది. తరువాత [పజోద్యమముల ఫలిత 
ముగను, ఐ. రా. స సానుభూతివలనను, ఈ 
రెండు భాగములు స్యతంతములై, మేళనముచెంది 
ఒకే రాజ్య ముగ రూపొందినవి (1960); ఇతి 
యోవియాలోని ఓగడెన్‌ |పాంతము తమ రాజ్య 
మునకు చెందినదని, సోమాలియా [ప్రభుత్వము 
వివాదము  లేవదీసినను, ఆ సమస్య ఇప్పటికిని 
అపరిష్కృతముగ _ నిలిచియున్నది. కెన్యాతోను 
ఈ దేశమునకు సరిహద్దు తగవు కలదు. 


7. పరిపాలన: 1969 అక్టోబరు వరకు, 
అధికార విభజన |పాతిపదికగ ఉన్న _పజాస్యామ్య 
పరిపాలనా వ్యవస్థ దేశమున అమలునందుండినది, 
కాని 16 అక్తొబరు, 1969 న సైన్యము తిరుగు 
బాటుచేసి, అధ్యక్షుని వధించి, అధికారమును వళ 
పరచుకొనినది. అంతట 21 అక్టోబరున మహమ్మద్‌ 
సయ్యద్‌ బరగే నాయకత్వమున | కొత [ప్రభుత్వము 
ఏర్పడి పార్ట మెంటును, సుప్రైమ్‌కోర్టును, రాజ్యాంగ 
విధానమును రద్దుచేసినది. అధికారము అంతయు 2క 
సభ్యులుకల విష్టవ సంఘమున న్య స్తమైనది, 


8. దేశరతణ : 11,200 మంది సెనికులు 
కల భూతలసేన, సోవియట్‌ [ప్రభుత్వపు సర్వవిధ 
సహకారముతో వ్యవస్థిత మైనది; నాలుగు టాంకు 
పటాలములు కలవు. ఇటలీసా[మాజ్య (ప్రభుత్వము 
వదలిపోయిన వాయుసేన, సోవియట్‌ నిపుణుల 


సాయముతో, పునర్నిర్మితమైనది. దాదాపు 20 


సోమాలియా 251 


పోరాటపు విమానములు కలవు, అందలి యోధ 
సంఖ్య 1,250. 

9, అంతర్జాతీయ సం. : ఐ.రా.స. యందును, 
తదనుబంధ [పత్యేక సంస్థలలో వెక్కింటను ఈ 
దేశమున సభ్యత్వము కలిగి ఉన్నది. వివిధ 
ఆ(ఫికా రాజ్యసంఘము లందును సభ్యత్వము కలదు. 

10. ఆర్థిక రంగము : దేశమున అత్యధిక 
సంఖ్యాక _పజలు దిమ్మరి జీవితమునకు అలవాటు 
పడిన వారు; కొలదిమంది మా(తమే వ్యవసాయ 
మును వృ త్తిగ చేసికొని స్థిరస్థావరములు కలిగి 
మనుచున్నారు. దిమ్మ రిజాతులు, తమ పశువుల 
మందలనే, తమ సంప త్తిగ భావించుకొనెదరు. వాని 
మాంసము, పాలు వగైరాలే వారి జీవనాధారము. 
ఆయినను ఈ పశుజాతియు సరియైన పోషణను 
పొందుటలేదు. వ్యవసాయము కూడ పాతపడిన 
పద్ధతులలో జరుగుటవలన ఉత్ప త్రియు తగినంత 
లేదు. ఇటాలియను వ్యవసాయదారులు అరటి, 
చెరకు, పండించునున్నారు. ఆరటిపండ్డు ఎగుమతి 
అగుచున్నవి. ఎగుమతులలో 45% ఇవియే, తెలియ 
వచ్చినంతవరకు ఖనిజసంపడ కొంత కలదు, కాని 
గనులలో పని జరుగుటలేదు. గుగ్గిలపు చెట్టు అడ 
వులు మిజెర్తీన్‌ అను [ప్రాంతమున కలవు. వీని 
నుండి తయారుచేయబడు గుగ్గిలమును, తుమ్మ చెట్ల 
నుండి లభించు బంకయు, దేశమునకు కొంత 
ధనమును సమకూర్చుచున్న వి. దేశమున విద్యు 
దుత్పత్రి జరుగుచున్నది. మొత్తపు విద్యుదుత్పత్తి 
1.6 కోట్ల కివా. (1968). దెశపు ఎగుమతుల 
విలువ 21.2025 కోట్ట ip షిల్టింగులు; దిగు 
మతుల విలువ లీలీ.9'/9 కోట్ట ర (1968). 
చెల్టింపులలోటు చాల ఎక్కువ, 20 సంవత్సర 
ములవరకు సంవత్సరమునకు 50 లక్షల డాలర్దు 
చొప్పున దేశమునకు సాయము సమకూరిన యెడల 
మాత్రమే దేశమున ఆర్థిక సుస్థిరత చేకూరు అవ 
కాళము ఏర్పడగలదని ప్రపంచ బ్యాంకు అభి 


[ప్రాయము (1965). దేశపు సాలుసరి బడ్జెటరీ 
వ్యయిము 80.68 కోట్ల సో. షి. (1971). 


11. సాంఘిక రంగము: దేశమున 90 
పైగా నిరక్షరాస్యులు. |పయిమరీ పాఠళాలలలో 
28,770 మంది, సెకండరీ తదితర పాఠశాలలలో 
10,890 మంది విద్యార్థులు కలరు. మొగదిషులో 
ఓక విశ్వవిద్యాలయము కలదు; అందలి విద్యార్థి 
సంఖ్య 800 (1967). ఒక ఉత్తమ [గంథాలయము 
మొగదీషులో ఉన్నది; ఆచటనే ఒక మ్యూజియ 
మును ఉన్నది; ఆఫ్రికాలోని ప్రాచీన నాగరికతా 
విశేషములు అందు కననగును. ఇటాలియన్‌-ఆరబ్బీ 
లలో ఒక డిన పత్రికను (ప్రభుత్వము |పచురించు 
చున్నది. దేశమున కయ మొదలగు జబ్బుల 
వ్యాప్తి ఎక్కువ; |తాగుటకు పరికుభపు జలము 
కూడ అన్నిచోట్ల లభింపదు. 4,880 శయ్యా 
సంఖ్యకల 15 ఆసుష్మతులు కలవు; వెద్యుల సంఖ్య 
96; వీరిలో చాలామంది విదేశీయులు (1969). 


12. యాతా సౌ.: పాస్‌పోర్టు, వీసాలు 
లేకుండ ఏ విదేశీయ హౌరుడును దేశమున (పవెశింప 
రాదు. యా(తికులకు హోటళ్లు మొదలగు సౌకర్య 
ములను [ప్రభుత్వము కల్పించినది; జూబానదీ 
[పాంతమున వేటకు వసతులు కలవు. 


18. (పనిద్ధ కారులు : దేశచరి తలో అత్యంత 
(ప్రఖ్యాతి పొందినవాడు మహమ్మద్‌ అబ్దుల్లా బిన్‌ 
హస్సన్‌ (1860-1920); దెశభక్తుడుగను, కవిగను 
ఇతడు పేరొందెను. దేశమున వివిధ [పాంతములను 
ఆ|కమించియున్న [బిటిష్‌, ఇటాలియన్‌, ఇతి 
యోపియన్‌ [ప్రభుత్వ సేనలను (పతిఘటించి కడు 
దీర్చ కాలము, దేశీయుల సహాయ, ఆదరములతో, 
హోరాటమును ఇతడు సాగించెను. ఇతనినే ఇంగ్రీషు 
రచయితలు “పిచ్చి ముల్లా” అని పేర్కొనిరి. దే 
స్వాతం్యత్యమునకై కృషిని సాగించుచునే అతడు 
1920 లో మరణించెను. 


Pm 


రని, స్వానియ సహారా 


ముఖ్యనగరము : ఏల్‌ అయియూన్‌ ; జెండా, 
జాతీయ గీతము : ఈ నడుమనే స్వతం[త మగుట 
వలన వివరములు తెలియవు; నాణెము : స్పెయిన్‌ 
దేశపు నాణెమే; కాలగణనరితి : సా. 1 గం. 
== సా, 5.80 భారత కాలమానము. 


1. ఉనికి మొ.: ఆఫికాఖండపు ఊత్తర 
భాగమున పక్చిమతీరమున ఉ త్రరమున మొరాకో 
సరిహద్దునుండి, దక్షిణమున మారికేనియా సరి 


న జ. “a ఇ rr క Gl 
J ae BP WO 
“  జివర్‌ఆతీన్‌ 1 


4 ఆయు న! 


స్మ 
6 


| 

క్‌ 
లీ 
8 


థు 


శ 
న! 
U 
. 
ఇలా *ఆకీ 


మారి టేని యా 





హద్దువరకు వ్యాపించిన ఈ దేశపు వెశాల్యము 
266,000 చ. కిమీ. దేశము చాలవరకు ఇసుక 
[పాంతము, ఎడారి; చెప్పుకొనదగిన నదులు లేవు. 


ని. శీతోష్ణస్థితి మొ. వ ఎండకాలమున ఎండ 
లును, చలికాలమున చలియు ఎక్కువ వర్షపాతము 
ఎచటను సంవత్సరమున 10 సెం. మీ. మించదు, 
ఏదో ఆటనట వాగు వంకల పొంతములందుతప్ప 
చెట్టు కనబడవు. 


ల్‌. జనసంఖ్య మొ. : దేశమున జనసాంద్రత 
చాల తక్కువ. 1970 జనాభాలెక్క_లను అను 
సరించి దేశపు జనసంఖ్య 76,425. ఇందులో వలస 
చేరిన యూరపియుల సంఖ్య 16,800;  దేశీయు 


లందరును ముస్టినులు, వలనచేరిన యూరపీ 
యనులు కాతలిక్‌ శాఖకుచెందిన క్రైస్తవులు. దేశీయ 
లలో అరబ్బీకి సన్నిహితములగు భాషలు (పచా 
రముననున్నను, పౌర వ్యవహారములకు స్పానిష్‌ 
ఉపయోగింపబడు చున్నది. 

4. సమాణార సా. :;: ఎల్‌ ఆయియూన్‌టో 
ఒక రేడియో స్టైషన్‌, విల్హానిన్‌ నెరోస్‌లో వేరొక 
రేడియోచ్హుషన్‌ , ఆల్‌ అయియూన్‌, స్మరాలలో 
చెలివిజన్‌ స్థావరములు కలవు, 


5. యాన సొ.; 6,500 కిమీ. నిడివిగల 
వేర్వేరు తరగతుల రోడ్డు మార్గములు కలవు, ఎల్‌ 
అయియూన్‌ , విల్హాసిస్‌ నెరోస్‌లలో సము దపురేవు 
సౌకర్యములు కలవు. ఆ నగరములందే వైమానిక 
యానస్థావరములును కలవు. 


6. చరిత: బానిసవ్యాపారమునతై బానిస 
లను సేకఏంచుటకు పోర్చుగీజువారు ఈ [పాంతమున 
16వ శతాబ్దిలో చేరనను, కాల్మ్కకమమున 1884 లో 
ఈ [పాంతమున 'స్పెయిస్‌ తన ఆధిపత్యమును నెల 
కొల్పినది. మొరాకో స్వతంత్రతను అర్జించిన తరు 
వాత ఈ పాంతమంతయు తనకే చేరవలెనని ఆ 
దేశము వాదించినది. ఐ. రా-స.య ఈ విషయమై 
చర్చించి మొరాకో, మారిటేనియాలతో సం(పతించి 
ఈ [పాంతమునకు స్వతం తతను కల్పింపవలెనని 
'స్పెయినునకు సలహా ఇచ్చినది (1978). 
వయినను ఆ తీర్మానము కార్యరూపమును చాల 
కాలమువరకు పొందలేదు. కడకు స్పెయినున 
(ఫాంకోనియంతృత్వము అంతరించినపిదప అచటి 
నూత్న ప్రభుత్వము, స్పానిష్‌ నహారానుండి 
వైదొలగి, ఆ [పాంతమున దాదాపు మూడింట రెండు 
వంతుల _పదేశమును మొరాకోకును, తక్కిన 
దానిని మారిటేనియాకును సం[కమింపజేసినది 


స్యాజీలాండ్‌ 2లైశి 


(ఫీ[బవరి 28, 1976). మొరాకోకు దక్కిన 
దానిలో దేశపు ్మపజానీకమున నాలుగింట మూడు 
వంతులు నివసించుచున్నారు. కాసి అల్‌ జీరియా 
యును తనకు కొంత రావలెనని పట్టుపట్టి, కొన్ని 
చోట్ల గరిల్లా హోరా టములను [పోత్సహించినది. 
తతృలితముగ దేశమున [పభుత్వ స్థిరత నెలకొన 
కున్నది. 

7. పరిపొలన : (పస్తుతమున స్పెయిన్‌ 
దేశపు వలస పభుత్యము అంతరించి ఆయా 
[ప్రాంతములు వేర్వేరు రాజ్యమ.లకు కొలది కాలము 
[కిందటనే దక్కుటవలన, పరిపాలనలో వచ్చిన 
మార్పులు తెలియవచ్చుటలేదు. 

8. దేశరక్షణ : దేశమునకు స్వాతం, త్యము 
లభించిన తరువాత స్పానిష్‌ నైనికులు దెశమును 
వదలిపోయిరి. (ప్రస్తుతపు ఏద్బాట్టు తెలియవచ్చుట 
లేదు. 

9. అంతర్జాతీయ నం |పస్తుతమున వేరు 
రాజ్యములలో కలసిపోవుటవలన ఎట్టి ఆంతర్జాతీయ 
సంబంధములును ఉండనేరవు, 

10. ఆర్థిక రంగము : పారిశ్రామిక ముగను, 
వ్యవసాఘొక ముగ ను దేశము చాల పేదది దేశీయులు 


జంతువుల--ఒ౨టెలు, మేకలు, గొ రెలు, ఆవులు, 
గాడిదలు పెంపకంవలన జీవింతురు. దేశమునగల 
700 ఇర్హూరపుచెట్లు మాత్రమే దేశపు వ్యావసాయిక 
సంపద. ఉతర |ప్రాతమున ఫాస్పేటు గనులు 
కనుగొనబడినప్పటినుండి (1968) వానిని పని 
చేయటలో సె,బిన్‌ [ప్రభుత్వపు కంపెనీలు కృషి 
చేయుచు, దేశీయులలో కొందరికి ఉద్యోగ ములను 
కల్పింపగలిగినవి. దేశమున విద్యుదుత్పత్తి 55 
లక్షల కి. వా. దేశపు ఎగుమతులు దాదాపుగ శూన్య 
మని చెప్పవచ్చును; దిగుముకులలో ముఖ్యమైనవి 
ఆహార పదార్థములు. దిగుమతుల మొ త్తపు విలువ 
కిలక్షల 688 వల సెసెతాలు ( పెనెతా అనునది 
స్పెయిన్‌ దేశపు నాణెము. పె సెతా = రూ. 1.070 
స్పెయిన్‌ దేశము ఇచ్చు ఆర్థిక స హాయమువలన 
దేశపు ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు నడచినది. బడ్జెటరీ 
వ్యయము దాదాపు 25 కోట్ల పెసెతాలు (1969). 

11. సాంఘిక రంగము: దేశీయులలో 
విద్యావ్యాప్తి చాల తక్కువ. ప్రైమర్‌ పాఠశాలలో 
చదువు దేశీయ విద్యార్థులసంఖ్య 616 మా(తమే 
దేశమున రెండు ఆసుష్మతులు కలవు. 


ర్‌లి, స్వాజీలాండ్‌ 


ముఖ్యనగరము : ఇంబాబేన్‌; జెండా: నీలము, 
పసిమి, శోణము ((కింజన్‌), పసిమి, నీలము అడ్డు 
చారలు ఒకదాని దిగువన వరొకటి అమరియుండగ, 
మధ్యనున్న శోణభూమికపై డాలును బల్లెములును 
చి తింపబడినది; నాణెము : దక్షిణ ఆ(ఫికా రాండ్‌; 
ఒకరాండ్‌ =రూ. 10.50; కొలతూక ములు: కొలది 
మార్పులతో (బిటిష్‌ విధానపువే; కాలగణన: 


సా. 2 గం. జాభారత దేశమున సా.5ళ గం 
50 ని. 

1. ఉనికి మొ: దతీణ ఆ ఫుకాఖండమున 
25° 48'._27°20 ద, అకాంశల మధ్యను 
80° 48'_82° 8 తూ. తులారేఖల మధ్యను 
విస్తరించియున్న ఈ రాజ్యమునకు తూర్పున 
మొజాంబిక్‌ దేశమును తక్కిన అన్ని దిక్కు ల 


వివిక్త [ప్రపంచ రాజ్య సర్వస్వము 


యందును దక్షిణ ఆఫీకా రాజ్యమును సరిహద్దు 
లందున్నవి. దేళవై శాల్యము 11,400 చకమి, 
పడమటినుండి తూర్పునకు భూమి ఏటవాలుగ 
ఉన్నదని చెప్పవచ్చును పశ్చిమమున ఉన్నత 
భూమి ఎత్తు 1880 మీ, వరకును ఉండును; మధ్య 
భాగము 610 మీ, ఎత్తును; తూర్పు పాంతము 800 
మీటర్లు ఎత్తును కలిగియున్నవి, పడమటినుండి 
తూర్పునకు అనేక నదులు (ప్రవహించుచున్న వి, 












పటము 539. 
అందువలన దక్షిణ ఆ ఫీకాఖండమున ఎక్కువ నీటి 
వపతి కల రాజ్యముగ ఇది లెక్కకు వచ్చు 
చున్నది, 

2; శీతోష్టస్టితి మొ : అత్యున్నత పశ్చిమ 
పాంతమున సమశీతోష్టమండల పరిస్థితులును, 
మధ్య భాగమున ఊపోన్టమండలపు పరిస్థితియును, 
తూర్పు] పాంతమున ఉష్ణమండల పరిస్థితులును కన 
నగును, వర్షపాతము పళ్చిముపాంతమున సాలీనా 
100-225 సెం. మీ. ఉండును. తూర్పు[పాంత 
మున 50-687 సెం. మీ. ను, మధ్య(పాంతమున 


© 


మధ్యస్థముగను ఉండును. పశ్చిమ పాంతమున 
ఆడవ్నలును, మధ్య|పాంతమున పచ్చిక మెదాన 
ములును, తూర్పు పాంతమున చిట్టడవులును కలవు, 
పశ్చిమ ప్రాంతపు అడవులలో సిటిగ్మురము వంటి 
పెద్ద జంతువులును కన్పట్టును; నదులలో మొన 
శైక్కు.వ పక్షిజాతులు వివిధములు కన్పట్టును. 


తీ. జనసంఖ్య మొ: 1969 అంచనాలను 
అనుసరించి జనసంఖ్య 4,10,000; జనసాం[దత 
చ. కిమీ. కు 28 మంది. దేశ పజలలో క్యేతజాతుల 
వారి సంఖ్య దాదాపు 8,000; రంగుజాతులవారు 
12,820. తకి_నవారందరు ఆ(ఫికా (బంటూ) 
జాతి పజలు,. ఇందు ఇంభావానె, మాంజినీ తెగల 
వారు అత్యధిక సంఖ్యాకులు, బంటూ[పజల మాతృ 
బాష “సిస్వాతీ'; ఆయినిను ఆంగ్లభాష సాధికార 
భాషగ పరిగణను పొందినది. ఇఫ్రికన్‌ [ప్రజలలో 
దాదాపు 40%లో ఒక విధమగు సాంప్రదాయిక 
మతము (పచారమున ఉన్నది రాజే ఆ మతమునకు 
పీఠాధిపతి; 700 మంది ముస్టిములు ఉన్నారు. 
తక్కినవారందరును క్రై స్తవులు. 


4. సమాచార సా.: దేశమున లి2ి తపాలా 
ఫీసులును, 2 తంతి. చెలిఫోను ఏజస్సీల్మము, 6 
చెలిఫోను ఎక్స్‌చేంజీలును కలవు ఒక 10 కివా. 
(టాన్‌స్కిఓర్‌ కల రేడియో [పసారకేం దము 
ఆంగ్రమునను, సిస్వాతీలోను [ప్రసారములను నిర్వ 
హించుచున్న ది (1972). 


5. యాన సొ. : దేశమునందలి కంకరరోడ్ర 
నిడివి 1,488 కిమీ.; తారురోడ్డ నిడివి 162 కిమీ. 
తక్కువిధముల రోడ్డనిడివి 752 కిమీ. దేశమున 
22కి కిమీ. నిడివిగల రైలుమార్గము కలదు; దీనిపై 
రాకపోకల నిర్వహణను, ఒక ఒప్పందము మూల 
మున, మొజాంబిక్‌ దేశ (ప్రభుత్వపు రైల్వే సంస్థ 
నిర్వహించుచున్నది. ఈ రైలు మార్గము ముందునకు 
పోయి మొజుంబిక్‌ లోని లోరెన్కోో మార్క్విస్‌ 


స్వాజీలా౦డ్‌ ౨85 


రేవును చేరుచున్న ది. మటస్పావద్ద ముఖ్య విమా 
నాశయము కలదు. ఇటనుండి దక్షిణ ఆ ఫికా, 
మొజాంబిక్‌ లలోని వివిధ నగరములకు విమాన 
యాన సౌకర్యము కలదు ఇవిగాక దేశమున 
విమానపు మెట్టలు (ఏర్‌ గ్థిప్స్‌) 20 ఉన్నవి. 
ఇవి దేశమున విమానయానమునకు ఉపకరించు 
చున్నవి. 


6. చరిత: ఈ దేశపు [పాచీన, మధ్య 
యుగముల చరితను గురించిన వివరములు ఏవియు 
తెలియకున్నను, 19వ శతాబ్ది ఆరంభమునకు 
ఇచటి ఆఫీకన్‌ [ప్రజలు ఓక్‌ నిర్దిష్టపు వర్గముగ 
రూపొంది, ఎడనెడ జూలూ తెగవారితో పోరాట 
ములు సలువుచుండిరని మ్మాతము తెలియవచ్చినది. 
అంతట దేశ |పభువు బిబిష్‌ [పభుత్వ సహాయ 
మును అర్థింపగ వారు జోక్యము కల్పించుకొని, 
పక్కన ఉన్న జూలూ రాజ్యమునకును, ఈ 
రాజ్యమునకును మధ్యవ ర్తిత్వమును నిర్యహించి సంధి 
కుదిర్చి, అందులకు |పతిఫల ముగ దేశమున పశువుల 
బీడుల పె ఆధిపత్యమును సంపాదించి, ఇచటి రాజ 
రికమును మాతము గుర్తించుచు వ్వవహరింప 
సాగిరి పక్కనున్న (టాన్స్‌వాల్‌ [ప్రభుత్వము 
కూడ కొన్ని పచ్చికబీడులవైనను, గనులమైనను, 
గుతాధికారమును రాజునుండి [(గహించినది. కాని 
దక్షిణ ఆ|ఫీకాలో వచ్చిన మార్పులవలన 1908 లో 
(బిటిష్‌ (ప్రభుత్వమే, స్వాజీలాండ్‌ పె వెత్తనమును 
వహించి, రాజరికమును మ్మాతము గు ర్తించుచు 
పొలించినది. [కమ్మకమముగ |పజాపాలనకు అందు 
వసతులు ఏర్పరచి, బిటిష్‌ (ప్రభుత్వము దేశమునకు 
సెప్టెంబరు 6, 1968న స్వాతంత్యమును 
కల్పించినది. అంతటినుండి సర్యస్వతం| త (పతి 
పత్తితో, కామన్‌ వెల్తున సభ్యత్వము వహించి 
దేశము వ్యవహరించుచున్న ది. 


7. పరిపాలన : దేశము రాజ్యాంగ బద్ధమగు 
రాజరికపు పాలనలో ఉన్నది. సార్వజనిక వోటు 


ఛ్‌ 


సభలు- అసెంబ్లీ, సెకెట్‌ అనునవి-కలవు. ఈ 
సభలకు ఎన్నికలు అమయిదేండ్రకొక సారి జరుగును. 
ఆనెంబ్లీలోని వీ0 మంది సభ్యులలో వ4 మందిని 
[ప్రజలు ఎన్నుకొనెదరు. రాజు ఆర్గురను నియ 
మంచును. సెనెచ్‌లోని 19 మంది సభ్యులలో 
ఆర్లురు ఎన్నుకొనబడగా, తక్కి_నవారిని రాజు 
నియమించును. శాసనసభను రద్దుచేయటకు, 
సస్పెండు చేయుటకు రాజునకు ఆధికారము కలము. 
రాజును, రాజమాతయు తెగల పెద్దలును కల ఒక 
జాతీయసమితి కలదు. అది తెగకు స:బంధించిన 
ఆచారవ్యవహార ములను, గనుల వ్యవహారములను 
గురించి సలహాలను ఇచ్చును. కార్యవర్గ మునకు 
రాజే అధ్యక్షుడు; అతడు ఎక్కువ సంథ్యాబలము 
గల రాజకీయ పక్షనాయకుని పధానిగ నియ 
మించును. దేశమున రెండు రాజకీయపక్షములు 
కలవు, 


హక్కు. అమలున ఉన్నది. పార్లమెంటున రెండు 


8. దేశరక్షణ : 600 మంచీగల పోలీసు 
బలగము మా[తమే కలదు. 


9. అంతర్జాతీయ సం. : ఐ.రా.స. 


యందును, తదనుబంధ సంస్థలందు కొన్నింటను, 
ఆ|ఫుకా సమైక్య సంఘమునను ఈ దేశమునకు 
సభ్యత్వముక లదు. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థికవ్యవస్థ 
వ్యవసాయ పకుపోషణలపెనను, ఖనిజముల ఎగు 
మతి'పెనను ఆధారపడియున్నది. దేశమున 56% 
వి సీర్ణము ఆ|ధికన్‌ స్యాజీలకే (పత్యేకింపబడినది. 
ఈ భూములందు మొక్కజొన్న, సజ్జ ఎక్కువగ 
పండింపబడుచున్నవి. శ్యేతజాతులు తమ అధీన 
మున ఉన్న భూములలో రొక ,_పుపంటలను 
ముఖ్యముగ చెరకు, నిమ్మ పండించుచున్నారు. 
అడవులనుండి మంచి కలపయు లభించుచున్న ది. 
ఖనిజములలో ఉత్పత్తి విలువలనుబట్టి ముడి ఇనుము, 


వీల్‌ | [ప్రపంచ రాజ్య సర్వస్వము 


రాతినార పేర్కొనదగినవి. ఎగుమతులలో చక్కెర, 
కలప, ముడిఇనుము, రాతినార [పముఖములు. ఎగు 
మతుల విలువ 4.21 కోట్ల రాండ్డు; దిగుమతుల 
విలువ క§8.41 కోట్ల రాండ్లు (1968). విద్యు 
దుత్ప త్తి సమర్థత 10,000 కివా. (1969); కాని 
ఆనకట్టల నిర్మాణమువలన జలవిద్యుదుత్చత్తిని 
ఎక్కువచేయుటకు కృషి జరుగుచున్నది. దేశపు 
బడ్జెటరీ వ్యయము 1,64,14,200 రాండ్లు 
(1970-71); 


11. సాంఘిక రంగము : గృహవసతిని, 
పట్టణములలోనేగాక. పల్లైలందును వృద్ధిచేయుటకు 
(ప్రభుత్వము ఒక (పత్యేక కమిటీద్వారా కృషిచేయు 
చున్నది. 1968 నుండి వివిధజాతులమధ్య ఏకీ 
భావమును ఆభివృద్ధిచేయుటకై, అన్ని జాతుల 
విద్యార్థులును ఒకే పాఠశాలలో చదువు విధానము 
(ప్రవేశ పెట్టబడినది. దేశమున పాఠశాలలలో అనేక 
ములు కై) స్తవ మతసంస్థలచే [పభుత్వసహాయ 
ముతో నిర్వహింవబడుచున్నవి. మొత్తం 4065 పాఠ 
శాలలలో 64,955 మంది [పయిమరిీ తరగతుల 
లోను, 6,911 మంది సెకండరీ తరగతులలోను 


పరఠించుచున్నారు. బో చానా, స్వాబీలాండు, 
లెసోతోల సమష్టి విశ్వవిద్యాలయపు విద్యాపీళము 
ఈ దేశమున ఒకటి కలదు. అచట ఉన్నత విద్య 
బోధింపబడుచున్నది. అయినను స్వాజీ విద్యార్థులు 
కొందరు గెట్‌ విటన్‌కు యు. సై కు ఉన్నత 
విద్యకై పోవుచున్నారు. లెక్కింపదగిన (గంథా 
లయములుగాని, మ్యూజియములుగాని లేవు. ఒక 
ఆంగ్ల దినపత్రిక దేశమున |పచురింపబడుచున్న ది. 
దేశమున 885 శయ్యాసంఖ్యకల 10 ఆసుషృతులు 
పనిచేయుచున్న వి. 8,000 మందికి ఒకరు చొప్పున 
డాక్టరులు కలరు. 


12. యాతా సౌ. : మనోరంజకమగు దృళ్య 
వైవిధ్యము పకృతి సిద్ధముగ దేశమున ఉన్నను, 
అందులకు తగినటుల విదేశయా [తికులను ఆకర్షించు 
టకు _పభుత్యము కృషి చేయుట లేదు. (గేట్‌ 
[బిటన్‌తో పాస్‌పోర్ట్‌ ఒడంబడికలు గల రాజ్యముల 
వారు ఎవరై నను ఇటకు స్వేచ్చగ రావచ్చును. 
అయితే (పక్కనున్న మొజాంబిక్‌, దక్షిణ ఆఫికాల 
ద్వారా పయనించుటకు మాతము అనుమతిపుత 
ములు కావలెను. 


లస్ట్‌ 


Ill 
ఆసియా 
(భారతదేశము తప్ప తక్కిన రాజ్యములు 


సర్వస్వము 


చ రాజ్య 


(ప్రపం 





: శవ గ ॥ 


౧౨౧౧౩౮౬౦ 4ఉ ౧౧౦క్రానాలం 
౬౫౧౦ (63 






గో GEG 0౮౧ 
ఫస భగం 


9 d tN 
న్య mf 7 మ్‌ 
f 
స బంర్తగాండ౬ ౧౦౦ fz eq 6౮౮ Feline 6౮౩ 8 gs ఇ ర 





జా | 





క స ; 
భా | Et 
సె 


చ ర ere gH | 





ae 


1. ఆఫ్‌ ఘనిసాన్‌ 


ముఖ్యనగరము : కాబూల్‌; జెండా : నలుపు, 
ఎరుపు, ఆకుపసిమి వన్నెల నిలుపు చేఖల భూమిక పై 
మధ్యన తెలుపు వర్ణమున మసీదును, దానిని పరి 
వేష్టించి గోధుమకంకులును, “ఆఫ్‌ఘనిస్తాన్‌' అను 
పదమును కలది జాతీయపతాకము; జాతీయ 
గీతము : స్వరమ్మాతముగ ఉన్నది; నాణెము: 
“ఆఫ్‌ఘనీ* అనబడు అపరివర్తనీయవు కాగితపు 
కరెన్సీ [దవ్యపమాణముగ చలామణిలో ఉన్నది; 
ఇది 100 “పుల్ఫొ” గ విభ క్తము, విదేశీమారకమున 


'అఆంభునసినొన్‌ 
అలో 


శ మైలు [6094 





వై టే 40 ug Vy 210 


'ఆఫ్‌ఘనీ' విలువ అన్బితముగ మార్పులను పొందు 
చున్నది; 100 ఆఫ్‌ఘన్‌లు =రు. 18.66 లుగ 
అధికారపు విలువ; కొల తూకములు: మెటిక్‌ 
కొలతలును, తూకములును మాతమే సాధికార 
పరిగణను పొందినవి. అయినను కొన్ని స్థానిక 
(పమాణములును అమలులో ఉన్నవి, దైనిక 
కాలగణనరితి: ఊఉ. 10 56 = భారతదేశమున 
మధ్యాహ్నము. 


1. ఉనికి మొ.: మధ్య ఆసియాలో భూపరి 
వేష్టితమై ఉన్న ఈ దేశము 29__లికిం 95” ఉడా. 


అవ్షాంశరేఖలకును, 60°క£0-71°50' తూ. తూలా 
రేఖలకును మధ్యన నెలకొని ఉన్నదని చెప్ప 
వచ్చును; అయినను ఈశా న్యపాంతమున లిక 
చీలిక మాతము 7కి తూ. తూలారేఖవరకు 
ముందునకు సాగి ఉన్నది. ఈ దేశమునకు ఉత్తర 
మున సోవియట్‌ దేశమువకుచెందిన తుర్కమెన్‌, 
ఉజ్‌ బెక్‌, తాబిక్‌ గ ణరాజ్యములును, ఈశాన్యవు 
కొనన వీనాయును; తూర్పున, పాకిస్తాన్‌ చే ఆ;క 
మితమగు జమ్మూ-కాశ్మీర్‌ | పాంతమును, పాకిస్తాన్‌ 
దేశమును; దక్షిణమున పాకిస్తాన్‌; పశ్చిమమున 
ఇరాన్‌ దేశమును సరిహద్దులందున్న వి. దేశ 
వైశాల్యము ఇప్పటివరకు సరిగ లెక్కింపబడ 
కున్నను 6,47,50౧ చ. కిమీ గ ఆంచనా వేయ 
బడి“డి; దేశపు తూర్పు-పడమరల గరిష్టపు నిడివి 
రమారమి 1,280 కిమీ, ఉత్తర _దశ్నిణముల గరిష్ట్రపు 
నిడివి దాదాపు 530 కిమీ. 


ఈ దేశభూతలపు సరాసరి ఎత్తుదాదాపు 1 280 
మీటర్టు; కాని 6 100 మీటరుల సరాసరి ఎత్తుగల 
హీందూక. ష్‌ పర్వత శేణి ఈశాన్యమూలనుండి 
నై రుతిదిశకు రమారమి 960 కిమీ. పొడవున 
దేశమున వ్యాపించి, ఉత్తరప్రాంతమున్కు తక్కిన 
భూభాగ మునుండి వేరుచేయుచున్నది దేశమధ్య 
[పాంతము దాదాపు 1,850 మీటర్జు ఎత్తుగల పీఠ 
భూమి. ఇందు పఒ|పాంతములందు కన్పట్టు సార 
వంతపు తలోయల-దలి పచ్చిగడ్డి వీడులు మేకలు 
గొ రెలు మొదలగువానిని మేపుటకు ఉపకరించు 
చున్నవి. హిందూకుష్‌ పర్వతములకు ఉత్తరమున 
నున్న |పాంతము [క్రమముగ దిగజారుటవలన ఆట 
రమారమి 460 మీటరుల ఎత్తునకు మించని భూ 
పదేశములును కననగుచున్న వి; ఆట్టివా నియందు 
ధాన్యములు, పత్తి, మొదలగువానిని షండించుటకు, 


940 [పపంచ రాజ్య సర స్వము 


కొన్ని ఫలజాతివృక్షములను "పెంచుటకు అవకాశము 
కలదు. దేశపు వై రుతిపాలతము ఒక ఎడారి; అట 
[గీష్మమున ఎండలును,  శీతకాలమున చలియు 
దుర్భరములు. దేశమునండిలి నదులలో ఉత్తర 
[ప్రాంతమున [ప్రవహించు అమూదరి యా (ఆక్సస్‌) 
నదియ, పశ్చిమ ప్రాంతమున పారుచున్న హరి 
రుద్‌, ముర్‌ఘబట్‌ నదులును, తూర్పుభాగమున 
[ప్రవహించు కాబూల్‌ నదియు _పముఖములు, అటనట 
కొన్ని చిన్న సరస్సులును కలవు. 


ని. శీతోష్టస్థితి మొ.: కొండలు, లోయలు, 
పీఠభూములు విరివిగనుండి, తత్సలితముగ భూత 
లపు ఎత్తు, పలు[పొంత ములందు, విపరీతపు 
మార్పులకు లోనగుటవలన, దేశమున కొంతభాగ 
మున సమశీతోష్టమండల పరిస్థితులును, వేరొక 
భాగమున ఉష్ణమండల సన్ని హిత పరిస్థితులును కన 
నగుచున్న వి. ఆంతేకాదు, ఒకే పాంతమున రాతిం 
బవలుల శీతోష్టస్టితులమధ్య విపరీతపు భేవముండు 
టయు కలదు కాబూల్‌ నగరమున కొన్ని 
సందర్భ ములందు రాతింబవళుల తాప కమముల 
మధ్య వ్యత్యాసము 70“ ఫా గ  ఊండును. 
మొ త్రము మీద దేశమున సూర్యకాంతి ఎక్కువగ 
ఉండుటయు, వాయువు పొడిగను స్వచ్చముగను 
ఉండుటయు చాలవరకు కననగును. వర్షపాతము 
సాలుసరిన 25 నుండి $80 సెం. మీ. వరకు 
ఉండును. శీతకాలమునను, వసంతమునను హిమ 
పాతము ఎక్కువ. 


దేశమున వృక్షసంపద అత్యధిక ము; అందు 
ఓషధివర్గమునకు చెందిన ఇంగువచెట్టు మొదలగు 
నవియుకలవు, దేశమున ఎలుగులు, చిరుత పులులు, 
తోడేళ్ల, అడవిమేకలు ఆడవిగ్యారెలు మొదలగు 
వన్యజంతులు విరివిగ ఉన్నవి 


తి. జననంఖ్య మొ : శా స్త్రీయరీతిలో జన 
నంఖ్యా పరిగణన ఇప్పటివరకు ఈ దేశమున 


జరుగకున్నది; అయినను 1968లో జరిపిన ఆంచ 
సాను అనుసరించి దేశపు మొత్తం జనసంఖ్య 
1,61,189 000; ఇందు దాదాపు 10 లక్షలమంది, 
స్థిర నివాసమెరుగని, సంచార జాతులకు చెందిన 
వారు. దేశ పజలలో దాదాపు 71% పట్టణములలో 
నివసించుచున్నారు (పట్టణమనగ 8000 కు 
పైబడిన జనాభా కల _పదెశము). ముఖ్యనగర 
మగు కాబూలున 4,56,000, దక్షిణ్యపాంతము 
నందలి కాందహారున 1,21,000, పశ్చిమమున, 
క్షరాన్‌ సరిహద్దున ఉన్న, హీరట్‌ నగరమున 
62,000 ను జనులు నివసించుచున్న టుల అంచనా, 


భార త దేశమునకు ముఖద్వార ముననున్న టుల 
భావింపదగు ఈ దేశమున ఆర్యులు మొదలుగ, 
అంతటంతట, వివిధజాతులు, చేరియుండుట వలన 
దేశమున [పజల ముఖవె ఖరులందు ఆయా జాతుల 
లక్షణములు కలగలుపు చెందుటయేగాక, వారు 
మాటాడు భాషలందును ఈ సంకీర్ణత కననగు 
చున్నది. కాని [ప్రజలలో  ఫక్తూన్‌లు (వీరికే 
పరానులను పర్యాయ నామము కలదు) అని వ్యవ 
హరింపబడు వారికే సంఖ్యాబలయు కలదు, 
మొత్తపు జనసంఖ్యలో వీరు 5ళ%; వీరి తరువాత 
లెక్కకు వచ్చు తాజిక్‌ జాతీయులు 80% ఉన్నారు; 
ఏరుగాక అల్పసంఖ్యలలో మంగోలు జాతులకు 
చెందిన హజారాలును, తుర్క్‌, తుర్కో-మంగోలు 
లును అటనట మధ్య[పాంతపు పీభభూమియందును, 
ఉ త్రర్మవాంతమునను వసించుచున్నారు. 


దేశమున పుమా భాషయును, పారసీక భాష 
యును సాధికార భాషలుగ పరిగ ణ్యములు; 
అయినను సాంస్కృృతికముగ పారసీకభాషకే 
ఎక్కువ మన్నన కలదు. ఇవిగాక బెలూచీ 
భాషయు, పారసీక భాషా మాండలికములు 
కొన్నియు, దర్జిక్‌ , మంగోలు భాషా కుటుంబ 
ములకు చెందిన కొన్ని భాషలును, అటనట కొన్ని 
అల్బ సంఖ్యాక వర్గములందు (పచారమున ఉన్నవి, 


ఆఫ్‌ 


దేశపు [పజలలో 99“ ఇస్టామ్‌ కు తస్థులు; 
అందును 90% సున్నీ సం|పదాయానుయాయులు. 
హిందువులును. యూదులును, పార్సీమతపువారును 
అటనట అత్యల్ప సంఖ్యలో ఉన్నారు. దేశపు 
ఆధికారమతము ఇస్టామ్‌. 


4. సమాచార సా. : దేశమున జెలిగాఫ్‌ 
టెలిఫోన్‌ సౌకర్యములు (ప్రభుత్యముచే నిర్వహింప 
బడుచున్నవి. (పముఖ నగరములకేగాక, కొన్ని 
చిన్న పట్టణములకును, కొన్ని |పముఖ గామ 
ములకును ఈ సౌకర్యములు కలవు. రేడియో _ 
'చెల్మిగాఫ్‌వలన ఈ దేశము తక్కిన [పపంచ 
ముతో సంబంధము కలిగియున్నది. కాబూలున 
ఒక రేడియో |పసారకేందము పనిచేయుచున్నది. 


ర. యాన సొ: ఈ దేశమున రైలుమార్గ 
ములు లేవు; రోడ్డ సౌకర్యము మా|తము విరివిగ 
కలదని చెప్పవచ్చును. గత కొలది సంవత్సరము 
లలో రోడ్డ నిర్మాణము విస్తారముగ జరిగినది. 
యు. స్టే. [పభుత్వ సాహాయ్యమున కాబూల్‌ -కాంద 
హారుల మధ్యను, హీరట్‌ నుండి ఇరాన్‌ సరిహద్దు 
వరకును; సోవియట్‌ (పభుత్వ సాహాయ్యమున 
పూల్‌ -ఇ-కు[మినుండి షిబెర్‌ ఘాన్‌వరకును చక్కని 
రోడ్డు నిర్మింపబఒడినవి. దేశవు మొత్తమున పక్కా 
రోడ్డ నిడివి 2,000 కిమీ. దేశమునందలి నదులలో 
ఏదియు నౌకాయానమునకు ఉపకరింప 'సన్నది. 


కాబూల్‌,  కాందహారులలో విమాన్నాశయములు 
కలవు, (ప్రభుత్వమునకు చెందిన *ఆ౨మాన 
ఆఫ్‌ఘన్‌ ఏరోలైన్స్‌' అనునది దేశ, విదేశ 


వైమానిక పయాణములసు నిర్వహించుచుస్నది. 


6. చరిత: వెదికకాలమున ఆర్యావాసముగ 
ఈ దేశము ఉండెడిదనియు, భారతదేశమున సప్త 
సింధువున నెలకొనిన ఆర్యులకు, ఈ 1పాంతము 
సుపరిచితమనియు, వైదికాధారములవలన తెలియ 
వచ్చుచున్నది. భారతదేశమునకు ముఖద్వారముగ 


[16] 


ఘ 


నిస్తాన్‌ 


241 


వ్యవహరించిన, ఖై బరుకనుమ ఈ దేశపు సరిహద్దు 
ననే ఉండుటవలన, అనాది కాలమునుండియు 
వాయవ్య భారతమునకు వచ్చిన వివిధ జాతుల 
వారును ఈ దేశముద్వారానే వచ్చియుందురని చారిత్ర 
కుల భావన, 


(కి. పూ. అయిదు, నాలుగు శతాబ్దులలో సింధు 
నది పశ్చిమతటమువరకును వ్యాపించియుండిన విశాల 
పారసీక స్మామాజ్యమున అంతర్భాగముగ కొంత 
కాలము ఈ దేశము ఉండినది. తదనంతరమున 
కీ. పూ. 828 లో మహావిజేతయగు అలెగ్జాండరు 
పారసీక సా|మాజ్యమును తుదముట్టించిన తరువాత 
అతని సామాజ్యమున ఈ దేశము చేరినది. కాల 
[క్రమమున ఆట (గెకో బా క్రి యనులును. శరకులును, 
కుషానులును పరిపాలనను నెరవిరి. మౌర్యాశోకుని 
కాలమున ఇట స్థానమును ఆర్జించిన బొ"ద్దమతము 
శక కుషాణాదులను సైతము లోగాని కీ. శ, 
ఎనిమిదవ శతాబ్దివరకు ఆట మనగలిగినది కాని 
ఆ శతాబ్దిలో ఇస్టామిక సేవావాహినులు ఈ 
(పాంతమును వశపరచుకొని, ఇట ఇస్టామునకు 
నుస్థిరస్థా నమును కల్పించి బౌద్ధమత మును అంతరింప 
జేసినవి. 


కీ. శ. 1220 లో ఈ దేశము మంగోలుల 
వశ మె, తదాదిగ దాదాపు ఒక శతాబ్టివరకు వారి 
పాలనలో ఉండినది. అనంతరమున ఈ దేశము తన 
ఆ న్తిత్వమునే కత గ, ఇందలి వివిధ _పాంత 
ములు వేర్వేరు రాజ్యములలో చేరిపోయినవి, 
అయినను ఈ కాలమున ఆఫ్‌ఘ్‌న్‌ సరదారులనేకులు 
తమ అనుయాయులతో, భారతదెశమున వివిధ 
పాంతములను ఆ కమించి, అచటి. రాజకీయ 
ములలో కీ. శ. 16వ శతాబ్దివరకు (పముఖ 
పాతను నిర్వహించిరి 17వ శతాబ్దిలో, కొంత 
కాలము మొగల్‌ సామాజ్యమున అంతర్భాగముగ 
ఈ దేశము ఉండినది, మొగలుల్యపతివ్థ సన్నగిల్లిన 


942 [పపంచ రాజ్య సర్వస్వము 


తరువాత 18వ శతాబ్దిలో. పారసీకరాజగు 
నాడిర్‌ షా, ఆఫ్‌ఘనిసాన్‌ను తన స్నామాజ్యమున 
చేర్చెను కాని, అతని అనంతరమున, అతని 
అఫ్‌ఘన్‌ సర్గారులలో ఒకడగు అహమద్‌ షా 
దురానీ, స్వదేశమున, తన ఆధిపత్యమున 
స్యతం|త  _పభుత్వమును నెలకొల్పుటయేగాక, 
భారత రాజకీయములందును జోక్యము వహించి, 
మూడవ పానిపట్‌ యుద్ధమున (L761) మహారాష్ట్ర 
లను ఓడించెను. కొని, అతని వంశీయుల కాలమున, 
భారతదేశమున వాయవ్యభాగమున, ఆఫ్‌ఘనుల 
పాలన అంతరించినది. అనంతరమున దుర్చులులగు 
దురానీ వంశీయుల పాలనను తుదముట్టించి, దోన్స్‌ 
మహ్మద్‌ అను ఆఫ్‌ఘన్‌ వీరుడు దేశపాలనను 
వశ పరచుకొనెను (1626), దో నమహమ్మద్‌ 
పారించుకాల మున, రష్యా, [బిటనులు, ఆఫ్‌ఘన్‌సాన్‌ 
వ్యవహారములలో, తమ స్వామాజ్యముల సుస్థిరత కై 
జోక్యములను కలిగించుకొనినవి. ఈ జోక్యముల 
ఫలితముగ బిటిష్‌ వారితో, ఆఫ్‌ఘన్‌ సేనలు మూడు 
పర్యాయములు పోరాటములను జరిపినవి; కడకు 
బిటిష్‌ సేనలు విజయమందిన ఫలితముగ ఆఫ్‌ఘ 
నిస్తాన్‌ యొక్క విదేశాంగశాఖ పె యాజమాన్యము 
(బిటిషవారికి లభి౨చినది (1879). కాని 1921 లో 
జరిగిన వేరొక సనంధివలన ఈ అధికారమును 
[బిటన్‌ వదలుకొనినది, రెండు (పపంచయు ద్ధము 
లందును ఆఫ్‌ఘనిస్తాన్‌ తాటస్థ్యము వహించినది; కాని 
చాలవరకు మిత్రరాజ్యము6 యెడ నే సానుభూతిని 
(ప్రవర్శించినది. 

ఈ దెశమునకు పాలకుడుగి 1919 లో అధి 
కారమును [గహించిన అమానుల్దా, ఆధునిక భావ 
(యమేరేపితుడై, దేశమున సాంఘికాదిరంగములందు, 
అతిత్వరితగతిరో, సంస్కరణలను కొనివచ్చుటకు 
యత్నింపగ అది నచ్చని సనాతన మత సంప 
దాయానుయాయులు తిరుగుబాటులను జరిపి, 
అమానుల్లాను రాజ్య భ్రష్టునిగ చేసిరి (1929). 


ఆంతట బచ్చాయి-యి-సక్కోో అను ఒక సాహ 
సికుడు రాజ్యమును వశపరచు కొనగ, అతనిని 
అనతికాలముననే అంతరింపజేసి రాజవంశికుడగు 
మహమ్మద్‌ నాదిర్‌ షా అమీర్‌ అయ్యెను. (ఆఫ్‌ఘ 
నిస్తాన్‌ పాలకుల బిరుదనామము అమీర్‌), 
ఇతడును, ఇతని అనంతరమున ఇతని కుమారుడగు 
మహమ్మద్‌ జహీర్‌ షాయును, తగు మెలకువతో, 
దేశమును ఆధునికముగ చేయుటకు కృషి సలివిరి, 


భారత భూఖండము స్యతం|త్రతను ఆర్జించి 
భారత, పాకిస్తాన్‌ దేశములు రూపొందిన తరువాత 
(1947), వాయవ్యపాకిస్తాన్‌ లో ఉన్న పఠాన్‌ 
నివాస [పాంతనునకు స్యయంనిర్భయాధికారమును, 
ఆఫ్‌ఘనిసాన్‌ బలపరచినది; ఆ కారణమువలన 
పాకిసాన్‌తో ఆఫ్‌ఘనిస్తాన్‌కు విభేదములు చెలరేగి, 
వైమనస్యములు ఏర్పడినవి, 


197కి లో, ఆరోగ్యకారణములవలన, మహమ్మద్‌ 
జహీర్‌ షా ఇటలీలో ఉండగ, అతని బావమరిదియగు 
మహమ్మద్‌ దావూద్‌ఖాను, ఆఫ్‌ఘనిస్తాన్‌లో అధి 
కారమును వశ పరచుకొని, దేశ మును గణరాజ్యముగ 
[పకటించెను. (జూలై 18, 1978). 


7. పరిపాలన : పరంపరాగతముగ, దేశమున 
నిరంకుశ రాజ పరిపాలనమే అమలులో ఉండినను, 
ఆధునిక యుగ ధర్మమును అనుసరించి, [ప్రజలకు 
పరిపాలనయందు భాగస్వామ్యమును కలుగజేయు 
టకై, 1961 లోను, తదనంతరమున 1964 లోను 
పాలకుడే కొన్ని రాజ్యాంగ సంస్క రణలను పవేళ 
పెట్టెను. 1964 లోని సంస్కరణలను అనుసరించి 
వయోజన వోటింగు హక్కు అమలునకు కొనిరాబడి, 
1965 లో ఎన్నికలు జరిగి, కొత రాజ్యాంగము 
ఏర్పడినది. తత్సలితముగ రూపొందిన రెండు సభ 
లలో వోల్సీజిర్లా (లోకసభ) అనుదానియంద లి 
216 మంది సభ్యులను [ప్రజలే ఎన్ను కొనెదరు; 
దిగ్గువసభ (మెషానో జిర్గా) యందలి 84 సభ్యులల్లో 


ul 


ఆఫ్‌ ఘనిస్తాన్‌ £48 


28 మందిని |పజలును, 28 మందిని రాష్ట్ర సభలును 
ఎన్ను కొనగ, తక్కి_నవారిని రాజు నియమించును. 
రెండు సభలలో అధిక సంఖ్యాక బలముగలవానిని రాజు 
[పధానిగ నియమించును. అయినను ఈ సభలకు కల 
అధికారములు చాల పరిమితములు. 197కి జులైలో 
గణరాజ్యము పక టింపబడిన తరువాత, (పభుత్యాధి 
నేతగను, ముఖ్యమం|తిగను మహమ్మద్‌ దాపూద్‌ 
ఖాన్‌ వ్యవహరించుచు, తాసు నియమించుకొనిన 
12 మం్యతులుకల మంతిమండలి సాయముతో 
పాలనను నిర్వహించుచున్నాడు. త్వరలోనే గణ 
రాజ్య మూలసూ!తములకు అనుగుణమగు రాజ్యాం 
గము రూపొందింపబడగలదని, (ప్రజలకు, దావూద్‌ 
ఖాన్‌ వాగ్దానము చేసినను, అది ఇప్పటికి (1976) 
కార్యరూ పమును పొందకున్నది. 

పరిపాలనాసౌకర్యమునకై ఈ దేశము 29 
రాష్ట్రములుగ విభజిత మెనది, రాష్ట్ర ములు మండల 
ములుగను, అవి ఉపమండలములుగను విభ క్షములు. 
రాష్ట్ర పాలనను, గవర్నరు నిర్వహించును; అతనికి, 
[పజలెన్నుకొనిన రాష్ట్ర సభ పరిపాలనలో సాయ 
పడుచున్న ది. 

దేశమున న్యాయశాఖకు స్యతం|త (ప్రతిపత్తి 
కలదు; న్యాయనిర్వ హణలో ఉచ్చత మాధికారము 
సుపిమ్‌కోర్టునకు కలదు; ఆ కోర్టునకు లోబడి 
తక్కిన న్యాయస్థానములు పనిచేయుచున్న వి. ముఖ్య 
న్యాయాధిపతి సలహా పె జడ్డీలను రాజు నియ 
మించును. ఉరిశిక్ష ఆమలున నూతము రాజా 
మోదము తప్పనిసరిగ పొందవలసియున్నది, 


8. దేశరక్షణ: దేశమున 22.45 వయో 
పరిమితికల పురుషులు అందరును విధిగ సెనిక 
శిక్షణను రెండేండ్లు పొందవలెనను నియమము 
ఆమలున ఉన్నది. కాంతికాలమున సైనిక సంఖ్య 
లక్షమంది వరకు ఉండునని అంచనా. 

9. అంతర్జాతీయ సం. : పాకిస్తాన్‌తో తప్ప 
తక్కిన తన పొరుగు రాజ్యములతోను, భారత 


దేశముతోను, ఇ జాయెల్‌ తప్ప మిగిలిన [పపంచ 
రాజ్యములతోను ఆఫ్‌ఘనిసాన్‌కు సన్నిపాత దౌత్య 
సంబంధములు కలవు. పాకిసాన్‌తో వైమనస్యము 
ఏర్పుడినను ఏదియో ఒక విధముగ దౌత్య 
సంబంధములను ఆ దేశము కలిగియుండి వ్యవ 
హరించుచున్న ది. 


10. ఆర్థిక రంగము: తొలుతనుండియు 
ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ వ్యవసాయము పై ఆధారపడి 
యున్నది, దేశము పర్వతమయమేయయినను 
అచ్చటచ్చట సారవంతములగు మైదానములును 
లోయలును కలవు; ఆందువలన సేద్యమునకు 
ఆనువగు భూమి రమారమి 1.4 కోట్ట హెక్టేరులు 
లభింపగలదని ఆంచనా. ఇందు దాదాపు 80 లక్షల 
హౌక్తేరులు మ్మాతమే సాగగుచున్నది; అందును 
55.4 లక్షల హెక్టేరులకు మా తమే నదులు, 
బావులు మొ. వానివలన నీటిపారుదల వసతి కలదు. 
ఆహారపదార్థములలో, గోధుమ, చక్కెర, తప్ప 
తక్కిన అన్నింటియందును దేశము స్వయంపోష 
కముగ ఉన్నది. రొక్కపు పంటలలో (పత్తి, 
ఆముదము మంజిష్ట, ఇంగువ [ప్రముఖములు. 
దెశమున పండ్ల చెట్ట సుంపకము విరివిగ ఉండుట 
వలన దేశీయులు తమ ఆహారమున పండ్లను 
ఎక్కుగ వాడెదరు. ఈ దేశపు డఉన్నిగొ(రెలు 
జగత్‌ పసిద్ధములు; ఇచటి |పజలు ఆహారమున 
ఈ గొ రెల మాంసము ఎక్కువగ వినియుక్తము. 

దేశమున ఖనిజనంపద తగినంతగ ఉన్నటుల 
తెలియవచ్చినను, ఆ వసతుల అభివృద్ది సరిగ లేదు. 
పూల్‌ -ఇ-కు[మి మొదలగు తావులందు బొగ్గుగనులు 
కలవు. 1967-68 లో ఇట ఉత్పత్తి 1,51,000 
టన్నులు. షిబెర్‌ ఘాన్‌, సరిపోల్‌ (పాంతములందు 
ఇంధనవాయువు (నేచురల్‌ గ్యాస్‌) అభించుచున్న ది. 
ఇనుము, వెండి, రాగి, బంగారము మొ. ఖనిజముల 
ఉనికి తెలియుచున్నను వానిని వెలికితీయు కృషి 
మొదలిడబడకున్న ది, 


244 [ప్రపంచ రాజ్య సర | స్వము 


దేశమున, 1984టళో ఒక జవుళిమిల్లును 
స్థాపించుటతో పారి శ్రామికోత్స త్తి మొదలిడబడెనని 
చెప్పవచ్చును. ఆ జవుళ పర్మిశమ [క్రమముగ 
విస్పృతిచెంది ఈ నాడు దేళపర్మిశమలలో అతి 
[ప్రముఖ స్థానమును ఆర్జించినది; తోళ్లఊనకం, 
బూట్లు, ఊలు వస్తువులు. గ్గాసు మొ. వానికి చెందిన 
పరిశమలును త్వరితగతిలో ఆభివృద్ధి చెందినవి. 
గతకొలది సంవత్సరములలో దెశమున విదివిగ 
భారీఎత్తున పరి [శమలను నెలకొల్పుటలో యు, స్టే, 
సోవియట్‌ దేశము, పశ్చిమ జర్మనీ, చీనీయ, |బిటిష్‌ 
[పభుత్వములు సాంశకేతికముగను, ధన 
రూపముగను సాయమొసగినవి. దేశపు పర్మిశమ 
లలో అత్యధిక భాగ ము కాబూలున ఉన్నవి. కాంద 
హార్‌, పూల్‌-ఇ-కుమి, సరోబి మొ. తావులందు 
జలవిద్యుదుత్స త్తి యం తముల మూలమున జరుగు 
చున్నది. మొత్తవు విద్యుదుత్పత్తి 42.26 కోట్ట 
కిలోవాట్టు (1971-72). 

విదేశ వ్యాపారము దేశీయ పభుత్వపు పర్య 
వేక్షణకు లోబడి సాగుచున్నది. దేశమున ఉన్న 
మూడు బ్యాంకులలో (ప్రముఖమైనది 'దా ఆఫ్‌ఘ 
నిస్తాన్‌ బ్యాంకు”. ఎగుమతులలో ఊలువస్తువులు, 
నిలువజేసిన పండ్లు, తాజాపండ్లు, గింజలు, చర్మ 
ములు, ముడిప తి, ఇంధనవాయువు | పము ఖములు, 
సోవియట్‌ రష్యాతో చేసికొనిన ఒక ఒడంబడికను 
అనుసరించి, గొట్టములద్యారా ఇంధనవాయువును 
ఆ దేశమునకు ఆఫ్‌ఘనిస్తాన్‌ ఎగుమతిచేయుచున్న ది. 
దేశపు చెగుమతుల విఇవలో 15% ఈ ఇంధన 
వాయువును ఎగువతి చేయుటవలన లభించుచున్న ది. 
డిగుమతులలో సెటోం, తదనుబంధ ఉత్పత్తులు, 
నకల, సిగరెట్టు, పొగాకు, మోటారుబండ్డు 
పముఖమలు. ఈ దిగుమతుల విషయమున 
(పభుత్వము గుత్తాధిపత్యమును కలిగియున్నది. 
దేశపు మొత్తపు ఎగుమతుల విలువ 618 కోట్ట 
ఆఫ్‌ఘనీలు; దిగుమతుల పిలువ 941 కోట్ల ఆఫ్‌ఘ 
సీలు (1971.72). 


దేశమున ఉత్పత్తిని [క్రమబద్ధము చేయుటకై 
(ప్రభుత్వము 1956 మొదలుగ 1972 వరకు 
మూడు పంచవర్ష్మపణాళిక లను నిర్వహించినది. 
కాని కొన్ని అభ్యంతరములవలన _- సాం కేతిక 
విజ్ఞానము, పరిపాలనాకౌశలము లేకుండుట మొద 
లగు వానివలన ఈ [పణాళికలు గమ్యమును చేర 
జాలకపోయినవి. (పసుతమున నాలుగవ |పణాళిక 
అమలున ఉన్నది. 


దేశమున సమష్టి జాతీయోత్పత్తి (6. ౫. ౨, 
స. జా. ఉ,) ని నిర్ణయించుటకు సంఖ్యావివరములు 
సమ్మగముగ లేకున్నను, లభ్యములగు వానిని అను 
సరించి, స జా. ఉ. విలువ, 1970-71 లో 150 
కోట్ట అమెరికన్‌ డాలర్లుగ ఉఊండినదని ఆఫ్‌ఘన్‌ 
పభుత్వాధికారులు లెక్క_దేల్చిరి. ఈ లెక్కను 
అనుసరించి 1967-70 కాలమున సగటున జాతీ 
యోత్పత్తి సాలున 8% పెరిగెననియ, 1971లో 
దేశమున తలసరి సాంవత్సరిక ఆదాయము 106 
డాలర్లు ఉండెననియ తేలుచున్నది, 


దేశ పభుత్వపు బడ్జెటరి వ్యయము (1972-78) 
887 కోట్ల ఆఫ్‌ఘనీలు. 


11. సాంఘిక రంగము ; దేశమున సాంఘిక 
సంసేవా కార్య|కమములలో అత్యధిక భాగ ము మత 
సంస్థల ఆదీనముననో, వ్యక్తుల అధీనముననో 
ఉన్నది. పేదలకు సాయపడుటతై స్థానిక (పభుత్వ 
ములు తలసరి పన్నును ఒకదానిని విధించి, దానిని 
వెచ్చించి, దర్శిదులకై ధర్మశాలలను కొన్ని 
[పాంతములందు నిర్వహించుచున్న వి. (పార్మిశ్రామి 
కోత్ప త్తి మొదలైన తరువాత కార్మికులకును ఊద్యో 
గులకును, కొత్తగ సాగుబడికి తెచ్చిన పాంతము 
అందలి రె తులకును, గృహములను నిర్మించి, 
ఇచ్చుటలో (ప్రభుత్వము (శద్ధవహించుట ఆరంథ 
మైనది, 


ఆఫ్‌ ఘనిస్తాన్‌ £45 


దేశమున లి0% అక్షరాస్యులని అంచనా. ఉచిత 
నిర్భంధ [పాథమిక విద్యావిధానము సిద్ధాంతరీత్యా 
అమలులో ఉన్నను, 15 గురిలో ఒకరు మాతమే 
చివరవరకు ఆ శిక్షణనుపొందుచున్నారు. మాధ్యమిక 
విద్యయు దేశమున ఉచితముగ లభించుచున్నది; 
అయినను విద్యాస క్తి తగినంతగ లేదు. మాధ్యమిక 
పాఠశాలలలోని విద్యార్థుల సమష్టి సంఖ్య 84,152 
మ్మాతమే. (1968) 


కాబూలున ఒక విశ్వవిద్యాలయము 1988 
లోను, వేరొకటి జలాలాబాదున 1968 నను సంస్థా 
పితములై పనిచేయుచున్నవి, ఈ రెండింట మొ త్తపు 
విద్యార్థులసంఖ్య 7,897 (1970. 

[గంథాలయోద్యమము త్వరితగతిన దేశమున 
ఆదరణను ఆర్జించుచున్నది. కాబూలునందలి పబ్లిక్‌ 
లె|బరీలో 60,00౮ సంపుటములును, 4కిలి [వాత 
[గంథ ములును కలవు. కాబూల్‌ పరిసరముననున్న 
మ్యూజియమున |పాచీనకాలపు బౌద్ద, పౌరాణిక 
యుగములకు చెందిన  అవశేషములు కననగు 
చున్న వి. 

దేశమున పరిమిత స్వాతంత్యముతో వార్తా 
పత్రికలు పనిచేయుచున్నవి. 10,500 పాఠకులు 
గల 20 దై నికప్మతికలు దేశమున ఉన్నవి (1967). 
వీనిలో *అనిస్‌", 'హివాద్‌”, “ఇస్టాహ్‌” అనునవి 
(పముఖములు. 

12. యాతా సౌ. : ఆతిపురాతన కాలము 
నుండియు వివిధనాగరికతల కూడలిగ పేరుగనిన 
ఈ దేశమున రమణీయ (పకృతి దృశ్యములేగాక 
బామియాన్‌ వంటి చారిత్రక స్థలములును కలవు. 
బామియాన్‌ వద్దనున్న ఉన్నత బుద్ధ విగహముల 
పరిరక్షణలో భారత పభుత్యము ఆఫ్‌ఘన్‌ |పభుత్య 


ఏకు ఇకా నడా దటతును. 


మునకు సాయపడుచున్నది. యాతికులకు తగు 
సౌకర్యములను సమకూర్చుటకై (ప్రభుత్వము ఒక 
(పత్యేక శాఖను ఏర్పరచినది. దేశమున సాలుసరి 
యాత్రికుల సంఖ్య 1,00,288 (1970) 

18. (పనిద్ధ వ్యక్తులు: డేశ్లపరిపాలకులలో 
మహావిజేతలుగ  సపేరొందినవారు 1. గజనీ 
మహమ్మద్‌ (971-1080); 2. మహమ్మద్‌ 
ఘోరీ (మ. 1206); 4. జహీరుద్దిన్‌ బాబర్‌ 
(1488-1580), వీరిలో మూడవవాడు మధ్య 
ఆసియాలోని ఫెర్ద్హానాకు చెందినవాడైనను, ఆఫ్‌ ఘన్‌ 
స్టాన్‌ను వశపరచుకొని, దానినుండియే, భారత 
దేశముపె దండెత్తి, లోడివంశజులను ఆంతమొం 
దించి మొగల్‌ సా(మాజ్య (పతిషాపకుడయ్యెను 
(1526). అరబ్బీ, పారసీక సాంస్కృతిక చరి[త 
అలలో ఖ్యాతిని ఆర్జించిన |పముఖులలో కొందరు 
అఫ్‌ఘనిస్తాన్‌న జన్మించిరి; మరికొందరు వేరొక 
చోట జన్మించినను, ఈ దేశమునే తమ స్థావర 
ముగ చేసికొనిరి. విజ్ఞాన ఖనియగు ఆల్‌-బెరూని 
(978-1048), వేరొకచోట జన్మించినను, ఆఫ్‌ఘ 
నిసాన్‌లోని గజనీనగరమున వనించి తన [గంథ 
ములను రచించెను. పారసీక మహాకవియగు జలా 
లుద్దీన్‌ రూమీ (1207-78) ఈ దేశములోని కూల్డ్‌ 
నగరమున జన్మించి, యౌవనమున టర్మీకి 
పోయెను, వేరొక పారసీక మహాకవి, అబ్దుల్‌ 
రహమాన్‌ జామి (1414-92), తన జీవితమున 
ఆత్యధికభాగమును ఈ దేశమునందలి హీరట్‌ 
నగరమున  గడపెను. ఈ కోవకు చెందినవాడే 
(ప్రసిద్ధ పారసీక చిత్రకారుడు విహ్‌జాద్‌ 
(1450-1520). 


పములలో సా,” గం, 





కలిమంతన్‌ దీ 
శూలవేసిలో సా, రి గం; మొలుక్కాస్‌లో 


సా, రి గం. 


లీి౦ని. 











జావా, 


80 ని; 











లందు కాలగణన మారుచున్నది. భారతదేశమున 
సా. 5 గం. 80 ని. అయినపుడు ఇండోనీసియా 


లోని పడాంగ్‌ (ఉత్తర సుమత్రాలో) సా. 6 గం. 
50 ని; పాలెంబాగ్‌ (దక్షిణ సుమ తాలో) సా,” 


గం; 


కోల 
న్‌ 


దిగువన 


తెలుపునను, ఎగువన ఎరుపునను ఆడచారలు కలది; 
50 ఇండో 








2. ఇండోనీసీయా 





a 


జాతీయ గితము : ఇండోనీసియా రాయా 


క్‌ 


); నాణెము: రూపాయి; 
క్షము; 

పువి. కాలగణన : 

మగుటవలన వివిధ (పదెశము 


జకరా; జెండా : 


రూ 100 (భారత): 


సేనులుగ విభ 
తే 


లీ 


ముఖ్యనగరము 1 
తూకములు : మె|టిక్‌ విధాన 


(మహతమ ఇండోనీసియా 
దేశము ఆకతివిస 


సిీసనియా రూ, 


ఇది 100 


—~o9 శ లూ 23 0 హం శర 
గ న్‌ 
తం ర్రైపటల్ట్ద గై Py 
ళు కో wh Bx 
tea 5 ణం + 
స మ స 
వ sty 
వ as 
1. = 
8g ABa~s 
> 9 9 + టి 
క. 
లకు గ) 9 శి Ee 
Ens Cros 
Na HB 9 
wan" hb be § 
Wh Swe ర్స్‌ స్‌ 
b Dero న 4 cdf 
రియ ౪౯+ స్తం 
గే 2 ల ఫె ళం; విలయ 


ద 
పెడ 
ద 


1. జావా, 


ఎ ఈ ద్వీపరాజ్యము 
గ 


రిక ..140° (దాదాపు 5,240 కిమీ, పొడవున) 


తూ. తులారేఖల మధ్యను 6° ఉ_11° ద. అజూంశన 
సుందావరమున 


ఇండోనీసియా యందు 6 వెద 


సరించియున 


అష 


బృహత్‌ 


ఉనికి మొ. ; 
ద్వీపములును, దాదాపు 8,000 అల్పద్వీపములును 


చేరి ఉన్నవి. ఆసియా, ఆస్టేలియాలమధ్య ఒకవృ త్త 
& జట! 


ఖండమువలె ని 
ద్వీపములు అను రెండు భాగములుగ లెక్కింపడు 


ద్వీపములు 1. బృహత్‌ సుందావర్గము, వి, అల్ప 
చున్నవి, 


రేఖల మధ్యను వ్యాపించి ఉన్నది. ఇందలి 


ఇండోసీసీయా 


ఇది ఇరియన్‌ బరాత్‌, అనియు విలువబడుచున్నది. 
4,12,781 చ. కిమీ.) 8. తైమర్‌ దీవిలో పశ్చిమ 
సగము చేరి ఉన్నవి. (తైమర్‌ దీవిలో తక్కిన 
సగము పోర్చుగీజువారి వలస _ రాజ్యము). 
పైవియు, తక్కిన వివిధ ఆల్బద్వీపములును చేరిన 
ఇండోనీసియా ద్వీపరాజ్యపు మొత్తపు వైళాల్యము 
19,04,845 చ కిమీ. సము|ద పరివృతమగు ఈ 
రాజ్యమునకు ఊఉ త్రరమున దక్షిణ చీనా సముదము; 
ఉ త్రరమునను తూర్పునను పసిఫిక్‌ మహాసము[దము 
దకశిణమునను పడమరను పహిందూమహాసముదము 
కలవు. 

పెద్ద ద్వీపములందు అన్నింట పర్యత శేణులు 
మధ్యభాగ మున ఉండుటయు ఆవి తీరముల వెపు 
నకు దిగజారివి సృృత ములగు నిమ్న |పదేశములుగను, 
తీరపు మెదానములుగను పరిణమించుటయు కన 
నగును : ద్వీపములందు 'పెకి్రిాంట, కొన్నియెడల 
ఆరిపోయిన అగ్నిపర్వతములును, కొన్నియెడల 
ఇప్పటికిని రగులుచున్న  అగ్నిపర్వతములును 
కన్పట్టుచున్న వి. ఈ ఆఅగ్నిపర్వుతములనుండి వెలు 
వడిన మృ త్రిక, నదుల మూలమున, మైదానములకు 
చేరి, భూమిని సారవంతము చేయుచున్నది. జావా, 
సుమ తాలలోని కొన్ని పర్వత శిఖరములు 
8,660 మీ. ఎత్తునకు లేచియన్న వి. జావా, బలి, 
లంబక ద్వీపములలో విస్త్తుతములగు నిమ్న 
భూములును, పర్యతపార్శములందు సోపాన 
(శేణిలో సేద్యము చేయవీలగు [పొంతములును 
కలవు కలిమంతన్‌లో విస్తృతములగు చి తడి 
నేలలయందు ఆటవులను, అంతగ సారవంతములు 
కాని పర్యతభూములను ఉన్నవి. సుమత్రా ద్విపపు 
తీర పాంతము కొంతవరకు వ్యవసాయ యోగ్యము; 
శూలవేసియందు పర్వత సీమలు ఎక్కువగ కలపు. 

శి. శీతోష్టస్టితి మొ. : భూమధ్యరేఖకు ఉభయ 
పార్శములందును కుదురుకొని ఉన్న ఈ రాజ్యమున 
ఉష్ణమండల శీత్రోష్టస్థితి లక్షణములు =అధిక మగు 


24" 


వర్షపాతము, గాలిలో ఎక్కువ _చెమ్మదనము, 
అత్యధిక పు ఊష్టత, మందపు గాలులు-కనవచ్చు 
చున్నవి. గాలిలో చెమ్మదనము 82 '.. బుతువును 
బట్టికాక [ప్రదేశపు ఉన్నతిని అనుసదించియే తాప 
[కమమున మార్పులు కలుగుచున్నవసి స్టూలముగ 
చెప్పవచ్చును. సము_దమట్టమునకు సమానముగ 
ఉండు తీర పాంతమున సాలీనా సరాసరి తాప 
[క్రమము 77° నుండి 81° ఫా. వరకు మారు 
చుండును. లోపలికి పోయిన కొలది పగలు-ర్మాతుల 
మధ్య తాపకమ వ్యత్యాసము ఎక్కునగుచుండును. 
ఉన్నత (పాంతములందును ఈ వ్యత్యాసము 
ఎక్టువగనే ఉండును. జకరా నగరమున సాలీనా సరా 
సరి తాపుక్రమము 78° ఫా. అచటి సాలీనా సరాసరి 
వర్షపాతము £06 సెం. మీ; నవంబరునుండి మార్చి 
వరకు ఈ రాజ్యమున వర్షకాలము. నిమ్న|పాంతము 
లందు సాలీనా సరాసరి వర్షపాతము 175 నుండి 
810 సెం. మీ. వరకు మారుచుండును, 'పడెశపు 
ఎత్తు చెరిగిన కొలది ఈ వర్షపాతపు _పమాణమును 
ఎదిగి, ఉన్నత పర్వత సిమలందు కొన్నింట 600 
సెం. మీ. ను చేరుకొమను. సుమ్మతా, క లిమంతన్‌ ల 
లోని తీర భూములందు వర్షపాతము 800 నుండి 
8680 సెం. మీ. వరకు మారుచున్న ద. దక్షిణ 
మునకు పోవుకొలది, రాజ్యమున వర్షపాతము 
తగ్గుచు, ఆ స్టైలియాఖండపు ఎడారి పరిస్థితులకు, 
కడకు సన్ని హితమగుచున్న ది. 

ఈ రాజ్యపు వృక్షసంతతియందు ఆసియావృశ్న 
జాతులును, ఆస్టేలియా ఖండపు వృక్షజాతులును, 
మిశితములై కానవచ్చును, ఉ త్తర్మపొంతపు నిమ్న 
భూములందు ఉష్టమండలపు ఆడవులు కననగు 
చున్నను, దక్షిణమునకు పోవుకొలది వీనియందలి 
సాం[దతయు, విలక్షణతయు [క్రమముగ సన్న గిలి 
కడకు చిట్టడ వులుగ పరిణమించును. ఇక జంతు 
వర్గమున సైతము, ఈ రాజ్యము ఆసియా-ఆ స్రైలి 
యాల మధ్య ఒక సేతువుగ వర్తించుచున్నదా 


948 [పపంచ రాజ్య సర్వస్వము 


అనునటుల వివిధ జంతుజాతులు కలగాపులగ ముగ 
కలసియున్న వి. సుమత్రా, కలిమంతన్‌, జావాల 
లోని జంతుసంతతి మలయా ద్వీపకల్పపు సంతతికి 
అన్ని విధముల సజాతీయమే అయినను, (పతి 
ద్వీపము ఒక విలక్షణతను కలిగి ఉన్నదని చెప్ప 
వచ్చును. ఒరాంగ్‌ -ఉటాన్‌ (కోతి మనిషి) అను 
బలీయ  వానరజాతి సుమత్రా, కలిమంతన్‌ల 
తోని కన్సట్టును; జావాలో అది కన్సట్టదు. 
పెద్దపులి సుమత్రా, జొవాలలోనేగానీ, కలి 
మంతన్‌న లేదు. ఏనుగు, రేదు సుమత్రాదీవి 
యందునను, అడవి ఎద్దు తావాయందును, సివంగులు 
కలిమంతన్‌లో మ్మాతమే కలవు, శూలవేసి, మొలు 
కాస్‌, తెమర్‌ దీవులలో, ఆస్టేలియా జాతికి చెందిన 
వింత జంతువులు ఉన్నవి; ఆస్ట్రేలియాలోని కంగా 
రూకు సన్నిపాతమగు వింత జంతువు (మర్ఫూ 
పియల్‌ అనబడునది) తైమర్‌ దీవిలో కననగు 
చున్నది. ఈ రాజ్యపు ద్వీపములందు అన్నింట, 
అందును ముఖ్యముగ మొలుక్కాస్‌లో, పక్షి, సరీ 
సృప, ఉభయచర జంతువులు అనేకములు కలవు. 

తి, జననంఖ్య మొ.: జనసంఖ్యా [ప్రాబల్య 
మును అనుసరించి [పపంచ రాజ్యములలో ఈ 
రాజ్యము అయిదవ స్థానమును ఆక్రమించి ఉన్నది. 
1971 లెక్కల |పకారము రాజ్యపు జన సంఖ్య 
11,92,892, 499. [పాంతములవారీగా జావా, 
మదుర ద్వీపములు 7.6 కోట్లు; సుమత్రా 2.08 
కోట్టు; శూలవేని 85 లక్షలు; బలి, నూసా తెంగారా, 
పశ్చిమ ఇరియన్‌ 88 లక్షలు; కలిమంతన్‌ లలి 
లక్షలు జనసంఖ్య కలిగి ఉన్నవని స్థూలముగ 
చెప్పవచ్చును. దేశపు [ప్రజలలో పెక్కు_జాతుల 
వారు ఆయా ద్విపములందు కననగుచున్నా రు. 
అజనీ, బతక్‌. మినాంకాబూ జాతులు సుమత్రాలో; 
జవానా, సుందానీ జాతులు జావాలో; మదురి 
జాతి మదురలో; బలీనీ జాతి బలిద్వీపమున; 
శసక్‌ జాతి లంబక్‌ దీవియందు; మీనాదోనీ, 


బుగీనీ జాతులు శూలవేసిలో; దాయక్‌ జాతి టోర్ని 
యోలో; ఇరియన్‌ జాతి పశ్చిమ ఇరియాలో (ప్రముఖ 
ముగ కన్పట్టును. మానవ విజ్ఞాన శాస్త్రరీత్యా పై 
జాతులు పేర్కానబడినను, దేశపు 1980 జనాభా 
లెక్కలలో దేశీయులు జాతిరిత్యా ఇండోనీసియన్‌, 
చీసీయ, తదితర ఆసియావాసి, యూరపీయ జాతు 
లను నాలుగు జాతులుగ మాతమె 'పేర్కొనబడిరి. 
ఇండోనీసియన్‌ జాతి అనుదానిలో వెన చెప్పబడిన 
ఆజినీ మొదలగు జాతులు చేరియన్నటుల అందు 
లెక్కింపబడినది. కురుమట్టపు ఎత్తు, లేతనుండి 
ముదురు చామనచాయవరకు మారెడు దేహవర్ణము, 
దట్టమగు జుట్టు, విశాలమగు నుదురు, వెడల్పగు 
ముక్కు, లావు పెదిమలు ఈ జాతివారి రూప 
లక్షణములు. రాజ్యమున తూర్పుభాగమున వసించు 
వారిలో సీ గోలక్షణములు కొన్ని కననగును; 
(పస్తుతమున రాజ్యమున యూరపీయ సంతతివారి 
సంఖ్య చాల తగ్గిపోయినడి, 


దేశమునందలి జావా, మదుర ద్వీపములు జన 
సాం|దతకు సేరొందినవి; ఇచటి జనసాందత 
చ, కిమీ, కు 577; (పపంచమునందెల్ల ఇది ఆత్య 
ధికము. దేశపు నగరములలో జకరా (దాదాపు 
జ, సం 47,74,000), బాండుంగ్‌ (18,05,000), 
సురబాయా (7,90,000), సీమారంగ్‌ 
(5,96,000), మెదస్‌ (5,68,000), పాలెం 
బాంగ్‌ (5,68,000) మకస్సర్‌ (4,55,000), 
మలాంగ్‌ (4,04.000); జోక్షకరా (8,71,000) 
పేర్కొానదగినవి. 


దేశమున వివిధ భాషలు (పచారమున ఉన్నను, 
మలే భాష సర్వజనులకు చాలవరకు విదితము; 
అందువలన దీసిని (పాతిపదికగ (గ్రహించి, డచ్చి, 
ఇంగ్లీషు, అరబ్బీ, సంస్కృత, తదితర ఇండోనీ 
సీయ మాండలిక భాషా పదములను, అందు తగు 
రీతిలో మిశితము చేసి ప్రయత్న పూర్వకముగ 
రూపొందించిన ‘భాషా ఇండోనీసియాి అనునది 


ఇ౦డోనీసియా 248 


దేశపు అధికార భాషగను, సామాన్య భాషగను 
ఇపుడు లెక్కి_ంపబడుచున్న ది. ఈ భాషకు విపుల 
వ్యాప్తిని అతిత్వరితముగ కల్పించుటకు జరిగిన 
కృషి, కొంత అవ్యవస్థతకు తొలుత కారణ భూత 
మైనను, క్రమముగ దేశమునకు అంతటికిని అది 
సామాన్యభాష కాగలుగుటయే గాక, విజ్ఞాన శాస్తా 
దులను విద్యాశాలలందు బోధించుటకు పాళ్చాత్య 
భాషలతో దీటుగ, బోధనభాషగ ఉఊపకరింపగలుగు 
చున్నది. పాఠశాలలందు ఇంగ్లీషును రండవభాషగ 
బోధించుచున్నారు. “భాషా ఇండోనీసియా'ను తగు 
రీతుల వికసనము పొందజేయుటకు [ప్రభుత్వము ఒక 
(పత్యేకశాఖద్యారా కృషి చేయుచున్నది. ఈ భాష 
రోమన్‌ లిపిలో [వాయబడుచున్నది, 

దేశపు [ప్రజలలో 90% ముస్టిములు; అయినను 
రాజ్యాంగ విధానము మతస్వాతం్యత్యమును గుర్తించు 
చున్నది హిందువులు దాదాపు 60 లక్షలు. ఇందు 
2౨5 లక్షలు బలిద్వీపమున నివసించుచున్నారు. 
క్రై స్తవుల సంఖ్య కీ0 లక్షలు; బౌద్ధులు దాదాపు 
పది లక్షలు కలరు. వీరితో అత్యధిక సంఖ్యాకులు 
చీసీయులు. 

శీ. సమాచార సా. : దేశమున 727 తపాలా 
ఆఫీసులును, 1,146 (గామీణ తపాలా ఏజస్సిలును, 
515 చెలిగాఫ్‌ ఆఫీసులును కలవు (1954); 
ఇప్పటి సంఖ్యా వివరముల తెలియవచ్చుట లేదు. 
దేశమునందలి [ప్రముఖ నగరములను కలుపుచు 
రేడియో- టెలిఫోను సౌకర్యములను పంపుటకు వీలు 
కలుగుచున్నది. |పభుత్యాధీనమున ఉన్న రేడియో 
రిపబ్లిక్‌ ఇండోనీసియా అనునది, 69 ట్రాన్స్‌ 
మిటర్టద్వారా దేశీయులకొరకు వివిధ మాండలిక 
ములలోను, జాతీయ భాషలోను [పసారములను 
నిర్వహించుచున్నది; విదెశములకొరక్రై ఇందుండి 
అరబ్బీ, చీని హిందీ, ఉర్వూ, ఇంగ్లీషు, డచ్చి, 
| ఫెంచి, ఇండోనీసియన్‌ భాషలలో [పసారములు 
జరుగుచున వి. 19068 నుండి టెలివిజన్‌ సౌకర్య 


మును ఏర్పడినది. 1964 మొదలుగ రేడియో 
పసార నిర్వహణ అంతయు, నైనిక సమాచార 
శాఖాధికారియొక ,_ పర్యవెక్షణకు లోబడి నడచు 
చున్నది. 


5. యాన సొ.: విసృత మహాసము[దమున 
విసరివేసినటులున్న పలుదివులు చెరియున్న 
ఈ రాజ్యమున యాన సౌకర్యమే దాని ఆర్థిక 
రాజకీయ |ప్రతిప త్తికి ఒక మూల సంభమని చెప్ప 
వచ్చును. ద్వితీయ (పపంచయుద్ధమువలనను, తద 
నంతరపు పరిణామముల వలన, డచ్చివారి, యంత్ర 
సామ్మగియు, ఉద్యోగి బృందమును దేశము 
నుండి తరలింపబడుటవలన, దేశపు యానసౌకర్య 
ములు బాగుగా దెబ్బతినినవి. 


అంచనాలను అనుసరించి దేశమున 80,000 
కిమీ, రోడ్డుమార్గములు కలవు. ఇందు 28,800 
కిమీ. జావా-మదుర దీవులందు, 28,800 కిమీ. 
సుమ!తాయందు ఉన్నవి. ఐ.రా. స. సహాయముతో 
రోడ్డను ఆభివృద్ధిచేయటకు కృషి జరుగుచున్నది, 


జావా, మదుర, సుమత్రా, శూలవేసి. బంకా, 
బిల్టితోన్‌ దీవులలో రైలు మార్గములు కలవు, 
అయినను అందు అత్యధిక భాగము జొవాలోనే 
ఉన్నవి. వాని మొత్తపు నిడివి 6,600 కిమీ. 


దేశాంతర్గతములగు నదులు సుమ తా, కలిమంతన్‌ 
లలో నౌకా పయాణమునకు ఉపకరించుచున్న వి. 
విదేశీయ వ్యాపారమునకు ఉపకరించు సము[దపు 
రేవులలో జావాలోని తంజుంగ్‌ పీయోక్‌ (జకర్తా), 
సురబాయా; నుమతాలోని బేలవాన్‌ (మేదన్‌) 
[పముఖములు. వానియంతగ కాకపోయినను జావా 
లోని జీరెబాన్‌, సీమారంగ్‌; సుమ్మతాలోని 
పొాలెంబాంగ్‌ , పడంగ్‌ ; కలిమంతన్‌ తోని 
బంజర్‌ మానిన్‌, బాలిక్‌ పాపన్‌, పోంతియానక్‌; 
బిన్‌తాన్‌లోని తంజుంగ్‌ పివాంగ్‌; హలవేసిలోని 
మకాసర్‌ ద్వితీయ |్రేణికి చెందిన రేవులుగ 


కీ (ప్రపంచ రాజ్య సర్వస్వము 


లెక్కింపదగినవి. జకర్తాలోని క్రేమజోరన్‌ విమానా 
[శయము అంతర్జాతీయ స్థాయికి చెందినది. పలు 
విదేశీయ విమానయాన సంస్థలును, దేశ పభుత్వ 
మునకు చెందిన గరుడ విమానయాన  సంస్థయు 
నానాదేశములకు విమానయాన సౌకర్యములను 
కల్గించుచున్నవి; దేళాంతర్షత మగు విమానయాన 
ములను దేశీయమగు గరుడ విమానయాన సంస్థయే 
ని 3పాంచుచున్నది. 


6. చరి[త : ఆతి, పాచీన కాలమునుండియు 
కః ద్వీపరాజ్యము మానవ నివాసముగ ఉండెననియు 
పసిఫిక్‌ మహాసముదమున చెల్హాచెదరుగ ఉన్న 
ద్వీపములలో వసించిన పొలినీసియన్‌ జాతికిచెందిన 
(ప్రజలే ఇట తొలుత వసించిరనియు, ఆంతట 
మలేసియాద్యారా భారతీయ [ప్రజలలో కొందరును, 
తీరృపాంతములందు కొందరు చీసీయులును వలస 
చేరిరనియు, ఈ జాతుల మేళనము వలననే 
(ప్రస్తుతపు ఇండో నీసీయా (పజానీకము రూపొందె 
ననియు చారితకుల భావన, కీస్తు శకారంభకాలము 
నుండియు చీసీయులకును భారతీయులకును ఈ 
ద్వీపములు సుపరిచితములు. కీ. శ, 7కిలో 
అజశకుడను రాజు భారతదేళవు సౌరాష్ట్ర మునుండి 
తగు పరివారముతో జావాకు వలసవచ్చి అచట 
రాజ్యమును నెలకొల్పెనని జావాయందలి గాథల 
వలన తెలియవచ్చుచున్నది, హిందూ మతమును 
ఆ ద్వీవమున |ప్రచారమునకు తెచ్చిన తొలుతటి 
వాడు అతడే కమ్మక్రమముగ సుమతా మొదలగు 
దీవులందును ఆ మతము వ్యాపించినది E ధ్‌ 
ర్‌వ శతాబ్దమునుండి బౌద్ధమత [పచారకులును 
ఇటకు చేరి తమ మతమును వ్యావింపజేసిరి. ఈ 
రెండు మతములును సహన భావముతో అట 
మెలగినవి. రాజులును, |పజలును ఆ రెండింటియెడ 
సమానాదరమును |పదర్శించిరి. కాలక్రమమున 
హిందూమతము చాలవరకు బౌద్ధమతమును 
లోగొనెను, 


క్రీ. శ. మొదటి శతాబ్ది మొదలుగ 15వ 
శతాబ్ది ఆరంభము వరకు భారతీయ మత భాషా, 
సంస్కృృతులబే | పభావితములై న రాజవంశ ములు 
అనేకములు ఈ ద్వీప రాజ్యమున పాలించినవి, 
వీనిలో డీ. శ, నాలుగవ శ తాబ్దమున సుమశా 
యందు నెలకొనిన “శ్రీవిజయి రాజ్యమును, డీ. శ్‌, 
ఎనిమిదవ శతాబ్బమున మలయాయందు స్థాపితమె 
రివ శతాబ్దిలో ఇండోనీసియాను ఆంతటిని 
లోగొనిన శైలేం[ద రాజ్యమును, కీ శ. 10వ 
శతాబ్దికి చె.ది, జావా తూర్పుభాగమున రూపొందిన 
మాఠరరాజ్యమును, (కః శ, 14వ శతాబ్దిలో 
ఇండోనీసియా దీవులను ఆన్నింటిని పాలించిన 
మజాపహిత రాజవంళశమును చార్మితక పశ సిని 
ఆర్జించినవి. 18వ శతాబ్దిలో చీనాపాలకుడగు 
కుబ్బయుఖాన్‌ ఈ ద్వీప కాజ్యమును జయించినను, 
మరల దేశీయ పాలకునికే రాజ్యమును ఇచ్చెను. 


కీ. శ. 11వ శతాబ్దివరకు చీనా, భారత 
దేశముల మధ్య ఆర్థిక, సాంస్కృతిక వినిమయ 
కేందములుగ ఠః ద్వీపములందలి అనేకనగరములు 
విలసిల్లి నవి, చీనానుంచి వచ్చెడు బౌద్ధయాతికులు 
ఇట కొంతకాలము నిలిచి, ఇచటి నగరములందలి 
విద్యాశాలలందు సంస్కృృతమును అభ్యసించి, 
అందు పాండిత్యమును సంపొదించి, భారతదేశము 
నకు పయనించెడివారు. 


తై లే్య్యద రాజులలో పలువురు భారతదేశమున 
సమకాలికులగు పాల, చోళరాజులతో సన్నిహిత 
సంబంధములను కలిగియుండిరి. దక్షిణ భారత 
పాలకుడగు రాజేందచోళచ్య్శకవర్తి (1018-42ప.) 
తన నౌకాబల సాహాయ్యనున శై లేందరాజ్యముపై 
దండయా త జరిపి కొంత రాజ్యమును వశ పరచు 
కొనినను, అనతికాలముననే శె లేం[ద్రరాజులు 
స్వతం తులై రి. 

దేశమును పాలించిన కడపటి [ప్రముఖ రాజు 
రాజసనగరుడు (1850-1889 ప.). నేడు “పాన 


ఇండోనీసీయా బి51 


తరనమ్‌' అని వ్యవహరింపబడు ఒక పట్టణము 
నందలి దేవాలయపు గోడలపై రామాయణ, 
భాగవత విశేషములను శిల్బరూపమున అతడు 
(పదర్శింపజే సెను; రమ్యతకు 
'పేరొందినవి. 


ఆ శిల్పములు 


మలక్కా_దీవిలో మొదట 15వ శతాబ్ది అరంభ 
మున ఇస్టామ్‌, పారసీక వర్తకుల కృషివలన, 
కొలూని రొజాదరణ పొంది అటనుండి క్రమమున 
ఆ శతాబ్ది అంత మునకు దీవులందెల్ల వ్యావించెను; 
హిందూమతము బలిద్వీపమునందునను జావాలో 
కొన్ని మారుమూల (పాంతములందును మాతమే 
అత్యల్ప సంఖ్యాకులను ఆ శయించి నీలువగలిగినది. 


ఇటుల దేశమున ఇస్తాము వ్యాపించినను, 
ఇస్టామిక రాజవంశమేదియు, దేశమునంతటిని ఏకీ 
కృతము చేయలేకపోయినది. దేశమంతయు, చిన్ని 
రాజ్యములుగ విభక్షమై సులానుల పాలనలో 
ఉండినది ఇట్టి సమయమున 16వ శతాబ్దిలో 
పోర్చుగీజువారు ఇట చేరి దేశమునంతటిని తమ 
వళములోనికి తెచ్చుకొనిరి; కాని ఆనతికాలముననే, 
1696లో ఒక డచ్చి వర్తక సంస్థ ఇచటికి వచ్చి 
పోర్చుగీజువారిని తరిమివై చి, దాదాపుగ దేశమును 
అంతటిని ఆ కమించినది. త్రైమర్‌ దీవిలో తూర్పు 
సగము మాృాతము పోర్చుగీజువారి అధీనమున 
నిలిచినది. డచ్చి వర్తక సంస్థనుండి దేశపు పరి 
పాలనా బాధ్యతను 1800 లో డచ్చి [ప్రభుత్వము 
[గహించినది. 


1811 లో బిటిష్‌ పభుత్యము ఈ ద్వీప 
రాజ్యమును వళపరచుకొనినను, తరువాత కుదిరిన 
సంధిని అనుసరించి, 1816లో డచ్చి [పభుత్వ 
మునకే తిరిగి అప్పజెప్పినది. డచ్చివారు, ఈ 
దేశపు సహజ సంపత్తిని, తమ మాతృదేశపు 
(కేయస్సునకై. వినియోగించుటనే తమ లక్ష్యముగ 
ఇడుకొని తమ వలసపాలనను నిర్యహించిరి. 20 వ 


శతాబ్ది మొదలుగ, నామమా్శాతముగ, |పజలకు 
పరిపాలనయందు ఏ కొలదిగనో భాగస్వామ్యము 
కల్లించినను ఆది పజలను సంతృప్తి పరచినది 
కాదు. తత్ఫలితముగ అహమద్‌ సుకర్ణో, 
మహమ్మద్‌ హట్టాలను వారి నాయకత్వమున దేశీ 
యులు ఆందోళనను సాగించిరి. ఇంతలో ద్వితీయ 
(పపంచయుద్ధిము ఆరంభమై ఈ ద్వీపరాజ్యము 
1942, మార్చి రిన జపానీయ సేనల వశమైనది. 
1946 లో జపానీయ సేనలను మి|త్రరాజ్య సేనలు 
ఓడించిన వెనువెంటనే, సుకర్నో, హట్టాల నాయ 
కత్యమున ఒక జాతీయ (ప్రభుత్వము ఏర్పడినది 
(17 ఆగస్టు, ! 945). తిరిగి దేశమును ఆక్రమించు 
టకు డచ్చివారు యత్నించి విఫలులై, ఐ. రా, స, 
జోక్యమునకు _ ఫలితముగ, _ జాతీయవాదులతో 
ఒడంబడికను కుదుర్చుకొని ప్చిమ ఇరియన్‌ 
[పాంతమును మాతము తమ అధినమున ఉంచు 
కొని, తక్కిన దేశమునకు స్వతం[తతను కల్పించిరి 
(7 డిసెంబరు, 1949). తరువాత ఐ.రా.స. 
కృషివలనను సంపతింపుల ఫలితముగను, పశ్చిమ 
ఇరియన్‌ పజల అభ్మిపాయమును ఆనుసరించియు, 
ఆ [పాంతము కూడ ఇండోనీసియాలో అంతర్భాగ 
మైనది (1 మే, 1968). 1976లో తూర్పు 
తై మరున పోర్చుగీజు వలసరాజ్యము అంతరింపగ, 


ఆ [పాంతమును ఇండోనసీసియా వశపరచు 
కొనినది. 
7. పరిపాలన : దేశము స్వతంత్రతను 


పొందిన తరువాత 1950 లో రాజ్యాంగ విధానము 
ఆమోదింపబడి తదనుఫారముగ నై పృత్తిక (పాతి 
నిధ్యమున, (ప్రజలచే ఎన్నుకొనబడిన ఒక పతినిధి 
సభ 260 మంది సభ్యులతో ఏర్పాటయ్యెను; 
అహమద్‌ సుకర్ణో అధ్యకుడుగను, మహమ్మద్‌ 
హట్టా ఉపాధ్యకుడుగను ఎన్నుకొనబడిరి. కాని 
కాలపరిమితియగు నాలుగేండ్డును ముగియక మునుపే 
అధ్యక్షుడు ప్రతినిధిసథను రద్దుచేసి, మరల 


రీ [ప్రపంచ రాజ్య 


రాజ్యాంగ పరిషత్తును ఎన్నిక లద్వారా సమావేశ పర 
చెను (1950. కడకు ఈ పరిషత్తు రూపొందించిన 
రాజ్యాంగ విధానము సైతము అమలులోనికి 
రాలేకపోయినది. అధ్యక్షుడగు సుకర్ణో, తనక్షు 
(పజాసామాన్యమున ఉన్న అసాధారణమగు పలుకు 
బడిని ఉపయోగించుకొని, పొర్రమెంటును లక్ష్య 
పెట్టక, తన ఇచ్చవచ్చిన రీతిలో సలహా సంఘ 
ములను ఏర్పరచుకొని, రాజ్యాంగ విధానమును 
పదే పదే మార్చుచు, నియంత్రిత [ప్రజాస్వామ్యము 
(గై డెడ్‌ డెమెక్రసీ) ను, అమలుపరచి, దాదావుగ 
నిరంకుశుడయ్యెను. ఇట్టి పరిస్థితులలో క మూనిస్ట్‌లు 
సేనలోని కొందరి సాయముతో, దేశమంతటా ఒక 
తిరుగుబాటును లేవదీసి అధికారమును వళ 
పరచుకొన యత్నించిరి (80 సెపైంబరు, 1965), 
దీనిని, నుహర్తో సేనాని నాయకత్యమున, సెని 
వర్గము నిశ్శేషముగ అడచివేసినది. ఆ సందర్భమున 
దాదాపు 80,000 కమ్యూనిస్టులు వధింపబడిరి; 
కమ్యూనిస్టుల వలన నైన్యమున పలువురు [పము 
ఖులు చంపబడిరి. అంతట, విద్యార్థుల దౌర్హన్య 
పూర్యక మగు ఆందోళనలకు లొంగి, సుహరోకు 
ఆధికారములను ద త్రముచేసి, నామమాత్రపు అధ్య 
కుడుగ ఉండుటకు సుకర్ణో అంగీకరించెను (12 
మార్చి, 1968) [క్రమశః (ప్రజాభిష్టమునకు లొంగి 
ఆతడు వై దొలగగ, సుహలో సేనాని దేశాధ్యక్ష 
డయ్యెను (మార్చి, 12, 1967). మార్చి 28, 
1968 న |పజా సంఘము అతని అధ్యక్షపదవిని 
ధువపరచి ఆమోదించినది. 

దేశమునందలి రాజకీయ పక్షములలో కమ్యూ 
నిస్ట్‌పార్ట 1966 నుండి నిషేధితమైనది. పెక్కు 
రాజకీయ పక్షములు [ప్రజలలో పనిచేయుచున్నను, 
ముస్టిమీన్‌ ఇండోనీసియా అనునదియే (ప్రభుత్వపు 
ఆదరణతో 1968 మొదలుగ వ్యవహరించుచున్న ది. 
దేశమునందలి 19 రాష్ట్ర ములలోను [పతియొక 
దానిని (పభుత్యనియమితుడగు గవర్నరు, ఎన్ను 


సాయముతో, పాలించు 


సుపీమ్‌కోర్టు ఆధ్వర్యమున పనిచేయు వివిధ 
[శేణుల కోర్టులద్వారా న్యాయనిర్వహణ సాగు 
చున్నది. దండన్యాయము పౌరులందరికి ఒకే ఒక 
తీరుగ ఉన్నను, పౌరన్యాయ వ్యవహరణ మాతము 
ఇండోనీసియనులు, యూరపియనులు, తదితర 
విదేశీయ (పాచ్యదేళవాసు ల-అను మూడు తెగల 
వారికి వారి వారి సంపదాయములను అనుసరించి 
వేరువేరు తీరులుగ ఉన్నది అయినను వాది పతి 
వారులు విభిన్న ములగు తెగలకు చెందినపుడు 
వ్యవహరణకు అనువుగ ఒక సామాన్య పౌర న్యాయ 
సంహితయు అమలున ఉన్నది. 


ర దేశరక్షణ : పదాతి, నాకా వాయు 
సేనలుగ దేశపు సేన మూడు విభాగములుగ 
ఉన్నది. 15 దళములును, ర యాంకిక పటాల 
ములును కలిగిన పదాతిసేన కలదు; ఇందలి సైనిక 
సంఖ్య 2,50,000 (1978). నొకాసేనయందు 
4 డిన్రౌయర్డును, 6 జలాంతర్గాములును, 21 టార్పెడో 
బోట్టును, తదితర విధముల నౌకలు 201 కలవు; 
నావికయోధ సంఖ్య 25,000 (1972). వాయు 
సేనయందు 16 పోరాటపు జెట్‌ విమానములును, 2 
దళముల బాంబర్జును, ఏ వాహక  విమానదళ 
ములును ఒక గస్తీ విమాన దళమును ఉన్నవి; 
అందలి సెనిక సంఖ్య 50,000. 


9. అంతర్జాతీయ నం. : 1950 లో ఐ. రా. స. 
యందు ఈ దేశమునకు సభ్యత్వము లభించినది. 
కొని బోర్నియోలోని సారవాక్‌, సాబాలను చేర్చు 
కొని మలయా దేశము మలేసియాగ రూపొందుట, 
ఈ దేశమునకు ఇష్టము లేకపోపుటవలన, ఆ 
మలేసియాకు ఐ.రా. న.లో స్థానము లభించిన 
వెంటనే, ఆ ఆంతర్జాతీయ సంస్థనుండి ఈ దేశము 
వైదొలగినది (7 జనవరి 19651. మరల 1966 లో 


ఇండోనీసియా 258 


దేశపు [పభుత్వ విధానమున మార్పువచ్చిన తదు 
పరి ఐ.రా.స, లో సభ్యత్వమును |గహించినది. 
కొలంబో [పణాళకయందును, కొన్ని తదితర 
అంత 8 (పభుత్వ సంన్ధలందును ఈ దేశమునకు 
సభ్యత్వము కలదు. మలేసియాతో ఈ దేశము 
మై|తీ ఒడంబడికను కుదుర్చుకొనినది (మార్చి, 
1970). మలక్కా జలసంధియందు ఈ రెండు 
దేశయుల మధ్య ఉన్న సరిహద్దురేఖయు నిర్దారిత 
మెనది. చీనా [ప్రజా గణరాజ్యముతో తప్ప తకాన 
అన్ని |పముఖదేశములతోను ఈ దేశమునకు దొత్య 
సంబంధములు కలవు. 


10. ఆర్థిక రంగము: వ్యవసాయోత్పత్తు 
లును ప్మెటోలియమును ఈ దేశపు ఆర్థిక వ్యవస్థకు 
మూలాధారములు. దేశపు కార్మిక బలమున నాలు 
గింట మూడువంతులు వ్యవసాయ, మత్స్య, అటవీ 
కృషులలో పనిచేయుచున్నారు. దాదాపు 1.7 కోట్ట 
హెన్టేరుల భూమి సేద్యమున ఉన్నెద్‌. ఇందు 
శ5_4౧% భూమియందు ఎగుమతులకు ఉపయో 
గించు పంటలే పండింపబడచున్న వి. వ్యవసాయ 
యోగ్యమగు భూమిలో 60'. జావాద్వీపమున 
ఉన్నది దేశమునందు విదేశీయుల యాజమాన్య 
మున కొన్ని వ్యవసాయ క్నేత్రములు కలవు; కాని 
వీని యందు ,పభుత్యము సంయుక్త స్వామ్యమును 
కలిగియున్నది. 


దేశపు ఎగుమతి ఆదాయమున దాదాపు 50% 
వ్యవసాయపు ఉత్పత్తుల ఎగుమతి వలన లభించు 
చున్నది. వానిలో రబ్బరు, వనస్పతి నూనెలు, 
కాఫీగింజలు. పొగాకు, మిరియాలు, తేయాకు, 
కొబ్బరి, [కమరితిలో [ప్రముఖతను కల్లి ఉన్నవి. 
దేశీయుల ముఖ్యాహారపు పంటయగు వరి దాదాపు 
సాలున 155 లక్షల టన్నులు _పండింపబడు 
చున్నను, దేశావసరములకు చాలకున్నది. నూనెల 
ఎగుమతియందు [పపంచ రాజ్యములలో గణ్య 


స్థానము ఈ దేశమునకు కలదు. పశుసంపద విరివిగ 
కలదు; పశువుల కొవు? దేశమునుండి ఎగుమతి 
యగుచున్న ది. దేశీయుల ఆహారమున చేపలకు 
పముఖస్థానము కలదు; లెక్కలను తేల్చి చెప్పుట 
కష్టమే అయినను, సామాన్యముగ సమ్ముదతీర, 
నదీతీర వాసులందు బెస్తవృ తి ఎక్కువగ వ్యాప్రి 
యందున్న ది. [పభుత?పు అంచనాలను అనుసరించి 
1968 లో 1,175 వేల టన్నుల చేపలు పట్టు 
వడినవి. 


దేశమున మూడింట రెండువంతుల వై శాల్యమున 
అడవులు కలవు: ఇందు 74% కలిమంతన్‌ లోను, 
వశ సుమ్మతాలోను, 2 జావా-మదుర దీపము 
లందును ఉన్నది. లభ్యమగు కలపలో దాదాపు 
సగభాగము వికేశములకు ఎగుమతి యగుచున్న ది. 
కమళశః దేశపు ఎగుమతులలో వె[టోలియమ్‌, 
రబ్బరు తరువాత కలపయే మూడవదిగ లెక్కకు 
వచ్చునట ల చేయుటకు అడవులను [ప్రభుత్వము 
అభివృద్ధిచెయుచున్నది. 


ఖనిజోత్సత్తులలో ముఖ్యముగ పేర్కొ_నదగినది 
'పె[టోలియం; దాని వలన మొత్తపు ఎగుమతుల 
విలువలో మూడవవంతు దేశమునకు లభించు 
చున్నది. 1968 లెక్కలను అనుసరించి, పె[టో 
లియం ఉత్ప త్తిచేయు (ప్రపంచ రాజ్యములలో ఈ 
శతు సానమున ఉన్నది; ఆ సంవత్సర 
మున ఈ దేశపు ముడి పె[టోలియపు ఉత్పత్తి 
297 లక్షల మెటిక్‌ టన్నులు. దేశమున భూగర్భ 
మున పెటోలియమ్‌ లభించు తావులు ఇంకను 
అనేకములు కలవని అంచనా. ఇప్పటికి తెలిసినంత 
వరకు ఉత్స క్రి సాగుచున్న [పాంతములలో ఆతి 
[ప్రముఖము సుమతాదివి. దేశపు ఉత్పత్తిలో 10% 
ఇచట లభించుచున్నది. తరువాత లెక్కింపదగినది 
కలిమంతన్‌. జావా, మదుర ద్వీపములలో చాల 
కొలదిగ మాతమే పెటటోలియమ్‌ లభించుచున్నది, 


౨54 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


విదేశీయ సపె్కెటోలియం కంపెనీలను దాబాపుగ 
అన్నింటిని, పరిహారమును చెల్లించి, (పభుత్యము 
వశ పరచుకొనినది, 


ఒక కాలమున తగరపు ఉత్స తిలో ఈ దేశము 
(ప్రముఖస్థానమును కలిగియుండినది; కాని ప్రస్తుత 
మున దాని ఉత్పత్తి చాల తగ్గినది; బాక్సైట్‌ గనులు 
అనేకములు కలవని అంచనా; అందు కొన్నింట 
మాతమే [(తప్వకము సాగుచున్న ది, ఆ ఖనిజము 
అంతయు ఎగుమతి యగుచున్నది. దేశమున, 
దేశావసరములకు ఉపయోగించునంతవరకు, రాక్షసి 
బొగ్గు లభించుచున్న ది. ఇక నికెల్‌, మాంగనీజ్‌ , 
రాగి, వెండి, బంగారము, వ|జముల గనులు 
కలవని పరిశీలనవలన తెలియుచున్నను, వానిని 
(తవ్వుటకు తగిన కృషి జరుగుటలేదు దేశమున 
విద్యుదుత్పత్తి 167.7 కోట్ట కివా, (1£67), కాని 
తరువాత పెక్కు (పాజెక్టులు నిర్మింపబడినవి. 
కావున ఆ ఉత్పత్తి దాదాపుగ రెట్టింపు 


అయినది. 


దేశమున పాచీన కాలమునుండి సాగుచున్న 
కుటీర పర్మిశమలు కలవు; ఆధునిక పరిశ్రమలు 
ఎక్కువగ అభివృద్ధి చెందలేదు. [పభుత్వము 
పార్మిశామికముగ దేశమును అభివృద్ధి చేయటకు 
కృషిచేయుచున్నది. వ్యవసాయ _ వస్తువులను, 
పెటోలియమును సంస్క-రించు పరి శమలును: 
సిమెంటు, నేతపర్మిశమలును కాగితపు పరిశ్రమ 
లును; కాగితపు పరి|శ్రమయు; ఎరువులకు, నౌకా 
నిర్మా అణమునకుచెందిన కొన్ని పరి శమలును చిన్న 
స్థాయిలో దేశమున కలవు. 


దేశపు ఎగుమతుల విలువ 190.4 కోట్ల 
అమెరికన్‌ డాలర్లు; దిగుమతుల విలువ 120.7 కోట్ట 
అమెరికన్‌ డాలర్లు (1971). (1965 లో దేశము 
విపరీతపు ఆర్థికోల్బణ (ఇన్‌ ఫైషను) కు లో నైనది. 
అంతట దేశపు నాణెమునకు విలువను తగ్గించుట 


జరిగి 10,000 ఇండోనీసియ రూపాయలు =| 
అమెరికన్‌ డాలరుగ లెక్కి ంచుట జరిగినది.) 


దేశపు బడ్జెటరీ వ్యయము శీ4884.28 కోట్ల 
ఇండోనీసియా రూ. దేశపు బ్యాంకులలో బ్యాంక్‌ 
నాగర  ఇండోనీసియా అనునది | పముఖము. 
విదేశీయ బ్యాంకులును కొన్ని పనిచేయుచున్న వి, 


11. సాంఘిక రంగము ' దేశమున పట్టణము 
లలోను, పల్లెలలోను గృహవసతి చాల తక్కువ 
దేశమున కార్మికోద్యమము శక్తివంతము; కార్మిక 
సంఘములలో షరీకడ్‌ ఆర్లనాసి కార్యవాన్‌ "సేలూరా 
ఇండోనీసియా అనునది అత్యధిక సంఖ్య కలది. 


దేశమున నిరక్షరాస్యత అంతరింపజేయబడినదని 
(ప్రభుత్వము 1965 సంవత్సరారంభమున [పక 
టించినది. దేశమున, పీ - | పయిమరిీ విద్యార్థులు 
8,26,218 మంది, 1,25,74,828 మంది 
[పయిమరిీ విద్యార్థులు, 16,07,812 మంది 
జూనియర్‌ సెకండరీ విద్యార్థులు, 11,48,502 
మంది సీనియర్‌ సెకండరీ విద్యార్థులు కలరు 
(1968). దేశమున 21 విశ్వవిద్యాలయములు 
(1 ఇండోసీసియా 2. గజమద కి. అయిర్‌ లంగ 
4. అందాలస ర్‌. హసనుద్దీన్‌ 6. పంచచారణ 
7. ఉత్తర నుమతా రి. శ్రీవిజయ 9 లంబక 
మంగరాట్‌ 10. షాకువల 11. దీపనగర 
12. ఉత్తర మధ్య శూలవేసి 18. రియావూ. 
14. మలూకు 15. తూర్పు నూసా తెంగర 
16. పళ్చిమ నూసా తెంగర, 17. చం|దవాసి 
18. మూలవర్మన్‌, 19. బవిజాజ, 20 పంచశీల, 
వే, బంద్‌ కర్ణో) కలవు. ఇవిగాక బాండుంగ్‌ లోను 
సురబాయాలోను సాంకేతిక విద్యా సంస్థలు రెండు 
ఉన్నవి. సురబాయాలో ఇస్టామిక విద్యాసంస్థ 
[పభుత్వాధ్వర్యమున పనిచేయుచున్న ది. పీని 
అన్నింట విద్యార్థి సంఖ్య 1,92,416 (1908) 
విద్యాబోధన “భామా ఇండోనీసియాి'లోనే సాగు 


ఇ|జాయెల్‌ 255 


చున్నను, ఇంగ్లీషు ద్వితీయ భాషగ ఆదరింపబడు 
చున్నది. 

జకరాలో ఒక (ప్రముఖ [గంథాంయమును 
మ్యూజియమును కలవు. వృక్ష విజ్ఞానమునకు ఉప 
కరించు నాలుగు ఉద్యానవనములు( జావాలో మూడు, 
సుమ తాలో ఒకటి) ఉన్నవి. డశమున 86 దిన 
పతికలు కలవు; ఇందు 79 భాషా ఇండోనీసియా 
లోను, 6 ఇంగ్రీిషునను, 1 చీనీభాషలోను వెలువడు 
చున్నవి (1965). 

12, యాతా సొ.: దెళమున [పాచీన 
చార్మితక నిర్మాణ విశషములు-బౌద్ధ హిందూమత 
ములకు సంబంధించినవి - అనేకములుకలవు. బౌధ్ధ 
నిర్మాణములలో |పముఖము బొరాబుదూర్‌లోని 
పర్వత స్తూపము. ఒక పర్వతమును ఆధారముగ 
గొని దిగువనుండి [శేణుల వరుసలో నిర్మించిన బౌద్ద 
విహార ములును, బుద్ధ వి|గహములును, మధ్యన 
ఉన్నత శిఖరమున ఒక కేరదాలయమునుకలది ఈ 
స్తూపము. తక్కిన నిర్మాణములందు జావాలోని 
చండి సింహగిరి, చండీజాగో ఆలయములు [ప్రముఖ 
ములు, బలిద్విపము [పాచిన కళలకు పుట్టినిల్దు. 
వీనిని దర్శించుటకు యా తికులు పలువురు దేశమును 
దర్శించుచుందురు, విదేశియ యా|తికుడు పాస్‌ 


“a 


పోర్టు, పీసొంను విధిగ కలిగి ఉండవలెను. 
1068 లో దాదాపు 40,000 మంది విడేశియ 
యా తికులు డెళ్లమును దర్శించిరి, వీరు దేశమున 
డాదాపు 20 లక్షల అమెరికన్‌ డాలర్దును వెచ్చించిరి. 


[ప్రముఖ పౌరులు : 'పాలీనులలో మజాపహిత 
సా[మాజ్యమును ఇండోనీసియా దివులకు 
అన్నింటికిని వ్యాపింపజేసిన మహామం;తి గజమద 
(కీ. శ, 1881-18ికిక) అను నతడు సుప్రసిద్ధుడు. 
ఆధునికులలో, దేశమున  మహిళోద్యమమును 
నెలకొల్సి, దానిని పరిపోషించి, మహిళావిమోచ 
నమునకై కృషిసల్పిన ఆబెంగ్‌ కర్తిసీ రాకుమారి 
అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్టించినది. దేశపు జాతీ 
యోద్యమమునకు నాయకుడై స్వాతం త్యమును 
ఆర్షించి, దేశమును సాంస్క్కతికముగ, రాజకీయ 
ముగ ఏకము చేయుటకు కృషి చేసినవాడు 
అహమద్‌ నుకర్ణో (1902-70). చివరి దినములలో 
[ప్రజాదరణను ఈయన కోల్పోయి పదవీ భష్షుడెనను 
ఇతడు దేశమునకు ఎంతయో సేవజేసిన వాడుగను, 
ఆఫో-ఆసియా రాజ్యములందు ఐకమత్యమును 
నెలకొల్పుటకు కృషిచేసిన వాడుగను గణనీయుడు, 
అఫందీ (జ. 1910) సుపసిద్ధ కళాకారుడు 
ఆంతర్జాతీయ కీ ర్రిని పొందెను. 


నహ న న న. 


త. ఇ|జాయెల్‌ 


ముఖ్యనగరము : జెరూనెలమ్‌  (యెరూష 
లాయిమ్‌). జెండా : తెల్లని భూమిక పై, రెండు 
స్‌లపు అడ్డుచారలమధ్య, ఆరు కోజముల నీల 
నక్ష[తము; జాతీయ గీతము : హతిక్వా (ఆశ 
యము); నాణెము : ఇ జయిలీ పౌను; ఇది 100 
అగరాట్‌లుగ విభ క్రము ఒక ఇ. పొ. జారు. 2 14 
కొలతూకములు : మెటిక్‌ విధానమునకే అధి 


కారిక పరిగణన కలదు; అయినను కొన్ని స్థానికపు 
మానములును వాడుకలో ఉన్నవి. కాలపరిగణన : 
సౌ, వి గం. =భారతదేశమున సా. 5 గం, 
50 నిమి. 

1. ఉనికి మొ. : పశ్చిమాసియాలో మధ్య 
ధరా సము[దపు తూర్పుతీరమున సన్నని చీలిక 
రూపమున, లిళ్రి15 = 29°80 4, అక్షాంశ 


లీరరీ (పపంచ రాజ్య సర్వస్వము 


రేఖలకును, లీ4°17 _ 85°41" తూ. తులా 
రేఖలకును మధ్యన నెలకొనియున్న ఈ దేశమునకు 
ఉత్తరమున లెబనాన్‌; ఈళాన్యమున సిరియా; 
తూర్పున జోర్డాన్‌; ద = ఆగ్నే యములందు 
అకాబా సింధుశాఖయు, ఈజిప్పునకు చెందిన సినాయ్‌ 
పాంతమును సరిహద్దులఃదున్న వి, దేశపు వెశా 
ల్యము ౨0, 700చ. కిమీ; కాని 1967లో ఆరబ్‌ 


BRITE 


పై టమ 
పటము 4, 

రాజ్యములతో ఈ దేశము సాగించిన పోరాటపు 
ఫలితముగ సరిహద్దులు కొంతవరకు మార్పులను 
పొంది విస్తరించినప; తతృలితముగ, ఈజిప్ట 
దేశపు సినాయ్‌ (ప్రాంతమును, జోర్డాన్‌ దేశపు 
పశ్చిమ తటభూమియు, సిరియా సరిహద్దున 
గోలాన్‌ ఉన్నత భూములును ఈ దేశపు ఆక్రమణ 
లోనికి వచ్చినవి. ఈ ఆక్రమిత భూముల వై శా 
ల్యము 67,780 చ. కిమీ, 





భౌతికముగ, ఉత్తర దక్షిణముల పొడవును 
అనుసరించి, మూడు |పాంతములుగ ఈ దేశమును 
విభజింపవచ్చును : ly తీరమైదానము aa పర్వత 
(పాంతము.; ఇందు ఉత్తరపు గాలిలీ గుట్టలును, 
మధ్యదేశపు సమేరియా, జుడేలును, దక్షిణపు 
నెగెవ్‌ మండలనును చేరియున్నవి; లి. జోర్డాన్‌ 
లోయ. పర్వత [ప్రాంతమున అత్యున్నత శిఖరపు 
ఎత్తు 1,208 మీ; నెగెవ్‌ మండలము ఎడారి 
[పాంతము; దేశమున దాదాపు సగవు భూమిని ఇది 
ఆక మించి ఉన్నది. జోర్డాన్‌ నది ఈ దేశమున 
117 కి. మీ, ప్రవహించి, అంతట జోర్డాన్‌ దేశము 
లోనికి పోవుచున్నది. మృత సము[దమునను నాలు 
గవవంతు హక్కు ఈ దేశమునకు కలదు. (చూ, 
జోర్డాన్‌ 1; కిన్నెరెట్‌ అను వేరొక సరస్సు దేశపు 
ఉత్తర భాగమున ఉన్నది. ఇదియే గేలిలీ సముద 
మనియు పిలువబడుచున్నది. జోర్డాన్‌ నది దీని 
ద్వారా (పవహించుచున్న ది. 


న్‌; సీతోష్ట స్థితి మొ. : దేశమున చాలవరకు 
మధ్యధరా [ప్రాంతపు సమశీతోష్ణ పరిస్థితులు కన్న 
ట్టును. ఎండకాలమున ఎండలు 100° ఫాను 
దాటవు. జనవరి మాసమున ఉపష్ణత 40° - 50" 
మధ్య మారుచుండును. తీరమున సముదపు తడి 
గాడ్పులవలన ఉష్టత (గీష్మమున చాల తగ్గి 
యుండును. నవంబరునుండి ఏపిల్‌ వరకు వర్ష 
బుతువు. ఆ సమయమున గెలిలీ పాంతమున 
సరాసరిన సాలున 106 సెం. మీ వర్షపాతము 
కలదు. కాని అకాబాసింధుశాఖ |పొంతపు ఎడారిలో 
వర్షపాతము మా|తము ఏ సంవత్సరమున 2 సెం 
మీ, ను దాటదు; అయినను ఇట తుషార (06%) 
పాతమువలన జలసదుపాయము కొన్ని అదనపు 
నెం. మీ వరకు లభించుచున్నది. ప్రాచీన కాలమున 
ఈ పాంతమున పెరు పచ్చలు విరివిగ ఊండెడివని 
చెప్పబడినను  పస్తుతమున తీరమైదానమున 
మా(తమే చెట్టు విరివిగ కన్పట్టుచున్నవి; వన్య 


ఇ(జాయెల్‌ 257 


జంతువులు చాలవరకు నశించినవి; అచటచట సకస 
లును రేచులును మా[తమే కననగును,. 


తే జనసంఖ్య మొ.: 1961లో జరిగిన 
జనాభా లెక్కలను అనుసరించి దేశపు జనసంఖ్య 
21,79,491. కాని ఆ తరువాత వలసచేరిక మొద 
లగు వానివలన జనసంఖ్య విరివిగ పెరిగినది. 
1971 లో ఈ సంఖ్య 82,00,500 కు పెరిగినది. 
ఇందు పాత జెరూసల్‌ మ్‌ (పాంతపు 65,000 _పజా 
సీకమును చేరియున్న ది. (ఈ పొంతమును 1967 
తరువాత, ఆ|కమణద్యారా, తన ఆధీనమున ఇ|జ్రా 
యెల్‌ ఉంచుకొనినది). ఇదిగాక తక్కిన ఆక 
మిత (పాంతమున వసించు 10,80,000 ; పజలు 
ఇందు లెక్కకు రాలేదు. దేశపు [ప్రముఖ నగరము 
లలో జెరూ నెలమ్‌ (జ. సం. 8,04,500), తెల్‌ 
అవీవ్‌ (జాఫా; జ. సం 8, 62,200), హైఫా 
(జ. సం, 2,17,400) వేర్కొ_ నదగినవి. దేశపు 
జనసాం[దత చ, కి.మీ. కు 159. దేశ పజలలో 
అత్యధిక సంఖ్యాకులు (1969 లెక్కలను అనుస 
రించి 85.5) యూదులు. ఈ యూదులలో 
సాంస్కృతిక రీత్యా పశ్చిమ దేశములనుండి వలస 
చేరినవారు, తూర్పు దేశములనుండి వలస చేరినవారు 
అను విభేదములు కలవు; ఈ రెండు వర్గములకును 
సాంస్కృతిక ఐక్యము కమేణ చేకూరుచున్న ది. 
తక్కిన వారందరును ఆరవ్బీజాతికి చెండినవారు. 
అరబ్బీ జాతివారిలో మూడింట  రెండువంతులు 
ముస్టిములు; క్రై స్తవులును, తడితరులును, అత్యల్ప 
సంఖ్యలలో కనుగొననగుదుగు. దేశభాష పా|బూ 
అయినను ఆల్పసంభఖ్యాకుల ఆరబ్బీకి సైతము 
అధికార రీత్యా మన్నన కలదు; ఆంగ్లభాష, పె 
తరగతులలో, ఎల్పెడల బోధింపబడుచున్నది. 


4. సమాచార సా. . తంతి, తపాలా మొద 
లగు సౌకర్యములు దేశమున విరివిగ కలవు. 
_పభుత్వపు యాజమాన్యమున ఇవి పనిచేయు 


[17] 


చున్నవి. 1972 కో 525 తపాలాఫసులును, 870 
వేల వతెలిఫోనులను దేశమున కలవు. దేశము 
నందలి ప్రముఖ నగరము లన్నింటిమధ్య రేడియో- 
టెలిఫోను సౌకర్యము ఉన్నది. 'కోల్‌ ఇజాయెల్‌” 
అని వువహరింపబడుచున్న ఒక రేడియో (పసార 
కేందమును, టెలివిజన్‌ |పసార కేందమును 
జెరూసెలమున పనిచేయుచున్నవి. దాదాపు 6 
లక్షల రేడియోలును, 5 లక్షల టెలివిజన్‌ సెట్లును 
దేశమున కలవు (1871). 


ర. యాన సొ, : దేశమున రోడ్డ సౌకర్యము 
నానాట విస్తరించుచున్నది. _ దేశపు మొత్తపుకోడ్ర 
నిడివి 9,280 కిమీ; ఇదియంతయు ఉన్న తపు 
తరగలికి చెందినవియే.  ఎ్యరసము.దమును మధ్య 
ధరా సము[దముతో సంధించు ఒక ముఖ్యమైన 
రోడ్డు ఉ త్రరమునుండి దక్షిణమునకు పోవుచున్నది. 
654 కిమీ. పొడవున ప్రధాన రైలుమార్గము 
ఒకటియు, మొత్తవు నిడివి 295 కిమీ. గల శాఖా 
రైలుమార్గములును దేశమున కలవు, హైఫా 
[ప్రముఖనుగు రెవునగరము; ఇందలి హార్చరున 
పెద్ద తరగతి స్టీమర్దుసెతము నిలుచుటకు వసతి 
కలదు; తక్కిన రేవునగరములలో తెల్‌ అవీవ్‌, 
ఆష్‌ దాద్‌, ఈలత్‌ పేర్కొనదగినవి తెల్‌అవీవ్‌ 
నగరపు సమీపమున 'లోడ్‌'లో ఉన్న విమాన్నాశ 
యము ఉన్నతస్థాయికి చెందినది. [ప్రపంచము 
నందలి పలు ప్రముఖ దేశములకు ఇటనుండి విమాన 
యాన సౌకర్యము కలదు. దెశాంతర్లత విమాన 
యానమునకు ఉపకరించు చిన్న విమానా|శ్రయములు 
దేశమున పలుతావులందు కలవు 


6 చరిత: 1948వ సంవత్సరమున మె, 
14న, ఐ. రా. స. తీర్మానములను అనుసరించి 
రూపొందిన ఈ రాజ్యము, |పాచీన జాతియగు 
యూదుల మాతృభూమిగ [పాచీన కాలమున మని 
యుండి, కీ. శ. ఒకటవ శతాబ్దిమొదలుగ, వేరు 


విరి [ప్రపంచ రాజ్య సర్వస్వము 


రూపమున చర్మితగతిలో పాల్గొని, నేడు మరల 
యూదుల మాతృభూమిగ అవతరించి కొనసాగు 
చున్నది. యూదుమతము, యూదుజాతి అనునవి 
సమానార్థక పదములు. వారియందు జాతియు, 
మతమును విడదీయరాని రీతిగ పెనగొనినవి. 
ఒకపుడు, మెసపోటేమియాలో ఉర్‌ నగర |పాంత 
మున వనసించిన ఈ జాతి 'అ|బహమ్‌' అను కులపతి 
నాయకత్యమున, ఆ దేశమును వదలినదనియు, 
అటనుండి శతాబ్దముల కాలము వేర్వేరు భూములలో 
పయనించి, ఆట పెక్కు అవరోధ ములను ఎదు 
ర్కొానియు, తన ప్రత్యేకతను, మతవిధా నరీతిని 
విడనాడక మని కడకు పాల సీనాను (ఆనగా నేటి 
ఇ|జాయెల్‌ ను, తత్సరిసర భూమియు చేరియున్న 
(పదెశమున) చేరి *సాల్‌* అనువాని నాయకత్వమున 
ఇజాయెల్‌ అను ఒక రాజ్యమును డీ. sua TS 
శతాబ్దిలో అట నెలకొల్పినదనియు వారి పౌరాణిక 
గాథలు తెలుపుచున్నవి. ఇందు చారితక సత్యమును 
చాలవరకు కలదనుట అటనట జరిపిన (తవ్వ 
కములవలన స్పష్టమెనది. కొంతకాలము తరువాత 
ఈ రాజ్యము అస్పీరియనుల వశమై వారి అనంత 
రమున క్రీ. పూ. 6వ శతాబ్దమున పారసీకు 
లకును, తరువాత [కిమముగ [గీకులకును, రోమ 
నులకును వశమైనది. రోమనుల పరిపాలనను 
భరింపజాలక యూదులు తిరుగుబాటుచేయగ ఆ 
(ప్రభుత్వము ఆతిరుగుబాటును నిర్ణయతో అడ 
చుటయే గాక జెరూ సెలమునందలి యూదుల 
దేవాలయమును సర్వనాశనము చేసినది. las 
T1). తత్సలితముగ దేశమునందలి యూదులలో 
అత్యధిక భాగము దేశమును విడిచి చెల్హాచెదరుగా 
ఉత్తర ఆ(ఫికాా చీనా, యూరప్‌, భారతదేశము, 
అరేబియా మొదలుగ పెక్కు [పాంతములకు వలస 
పోయిరి. భారతదేశ మున కెరళరాష్ట్ర మున నివ 
సించిన యూదవర్గము, ఈ కోవకు చెందినదియే. 
ఆయా దేశములందు, అత్యల్పసంఖథ్యాకులుగ మను 


చునే వారలు, తమ చరితను విస్మరింపక, తమ 
మత విధులను వదలక, ఏనాటికై నను, తమ 
మాతృభూమికి చేరుకొనునటుల చేయుటకై భగ 
వానుని వాగ్దానము కలదని నమ్మియుండిరి. తాము 
చేరిన |ప్రాంతములందెల్ల, తను |పతిభా, కౌళల, 
విజ్ఞతల వలన వారు సంఘమున గణ్యతను ఆర్టింప 
గల్రిగిరి, యూరవున పార్మిశామిక యుగము మొల 
కెత్తినప్పటినుండియు, అందు వారు నిరవధిక 
కృషి సలిపి, పెక్కు రాజ్యములందు పలుకుబడిని 
సంపాడించిరి. అయినను జీనస్‌ కిస్‌ ను నిలువ 
వేయించుటలో వారికి |పస_క్తి కలదను మిషతో, 
ఆఅంతటంతట, (యూదసంఘములను కూరముగ 
హింసించుట క్రై సవరాజ్యములందు జరుగుచుండెడిది. 
ఇట్టి పరిస్థితులలో పపంచ యూదులకు అందరికిని 
మాతృభూమిగ, పూర్వపు ఇజాయెల్‌ దేశమే 
కావలెనను ఆందోళన తొలుత” రష్యాలో బయలు 
దేరి, 1897 లో తియోడర్‌ హెర్‌జెల్‌ అను రష్యన్‌ 
యూదుని నాయకత్యమున బలషడినది. ఆతడే 
'జియోనిజమ్‌' (యూదవాదము) అను పదమును 
రూపొందించెను. అప్పటిలో పాల స్తీనా [పాంతము 
తుర్కీసులాన్‌ అధినమున ఉండెను (పథమ 
[పపంచ యుద్ధకాలమున యు, సై. లోను, (గేట్‌ 
(బిటన్‌ లోను వసించుచుండిన యూద|పముఖులు 
మి|తరాజ్యముల సానుభూతిని, యూదుల ఆశయ 
పూర్తికె పొందుటకు యత్నించిరి. ఇందు [పము 
ఖుడు వీజ్‌ మన్‌. 

[పథమ [పపంచ యుద్ధానంతరమున పాల స్తీనా 
[పాంతము మాండేటదీ రాజ్యముగ (గేట్‌ [బిటన్‌కు 
దక్కినది. అంతట నానాజాతి సమితి తీర్మాన 
మును అనుసరించియు, అదివరకే 1917లో 
యూదులకు బిటన్‌ ఇచ్చిన వాగ్గానమునకు అను 
గుణముగను, పాలస్తీనాలో, ఆదివరకు నివసించు 
[ప్రజల మత, లౌకిక స్వత్వములకు భంగము కలుగని 
రీతిలో అ దేశముననే యూదులకు మాతృభూమిని 


ఇ|జాయెల్‌ 259 


నెలకొల్పుటకు ఏర్పాటులు జరిగి, తతృలితముగ 
యూదులు పలు! పాంతముంనుండి అటకు రాదొడ 
గిరి. అచటి అరబ్‌ ,పజానీకము ,పతిభఘటించి 
పోరాడినను ఫలితము లేకపోయినది. అయినను 
యూదులసంఖ్యను 75,000ను దాటకుండ ఊంచి 
అరబ్బుల సంఖ్యాధిక్యమును కాపాడుట తన విధాన 
మని దిటన పక టి=చినది (19890. ఇంతలో 
[పపంచ పరిస్థితులు యూదులకు సహకరించినవి; 
జర్మనీలో యూదుల నిర్మూఐనమునతై హిట్టరు 
సాగించిన మారణహోమమువలన, యూదులయెడ 
పపంచ |పజలకు సానుభూతి అఆతిశయించినది. 
అందువలన [బిటన్‌ అనుమతి లేకుండనే ద్వితీయ 
పపంచ సం|గామ కాలమున  లక్షలకొలదిగ 
యూద [ప్రజలు దేశమున చేరిరి. మాండేటరీ అధి 
కారపు ఆరంభమున 56,000 మంది యూదులు 
మాత్రమే దేశమున ఉండగ 1946 కు ఆ సంఖ్య 
6,08,000ను దాటినది. ఆ పరిస్థితులలో బిటన్‌ 
తన మాండేటరీ అధికారమును నిలుపుకొన జాలక, 
ఐ రా. స. కు నివేదించినది. ఆంతట పాలస్తీనా 
దేశము-అరబ్‌ |పాంతము, యూన | పాంతము-అను 
రెండు పొంతములుగ విభ బింపబడునటులను 
జెరూసలమ్‌కూడ అరబ్‌ (పాంతము, యూద 
[ప్రాంతము అను రెండు భాగములుగ ఉండునటులను 
ఐ. రా. స. తీర్మానించినది. ఈ నిర్ణయమును ఒప్పు 
కొనక అరబ్బులు తిరుగుబాటుచేసిరి; తతృలితముగ 
1,700 మండి అరబ్బులను యూదులు అంత 
మొందించిరి; అరబ్బు [పజలలో అత్యధిక సంఖ్యా 
కులు దాదాపు 4 లక్షలమంది [పక్కనున్న ఆరబ్‌ 
దేశములకు పోయి అట తలదాచుకొనిరి, అంతట 
19048 మే 14న, ఐ.రా.స. నిర్ణయించిన (పాంత 
ములనేగాక, మరికొన్ని |పాంతములను తమ అధీన 
మునకు తెచ్చుకొని “ఇజాయెల్‌” రాజ్యము అవత 
రించినటుల యూదులు |పకటించిరి. అరబ్‌ రాజ్య 
ములు అప్పటిలో సైనికరీత్యా జోక్యము వహించి 


నను 'పతిఫలము బక హోయనది; ల్‌ 
యుద్ధ విరమణరేఖ, ఐ.రా.స సైనిక పర 
ణలో, రూపొందినను, శాంతి ఏర్పడలేదు. 
తదాదిగ ఇ'జాయెల్‌ _ అరద్‌ రాజ్యములమధ్య 
ఏర్పడిన వివాదము ,పపంచ సమస్యగ పరిణమించి 
నది. 1949 నుండి మరల లి లక్షలమంది ఆర 
బ్బులు, ఇ|జాయెల్‌ నుండి, (పక్క-దేశములకు కాంది 
కీకులుగ తరలివచ్చిరి. వీరిలో అత్యధిక భాగము 
జోర్డాన్‌ రాజ్యమున పళశ్చిమతట భూమిలోచేరి 
జోర్డాన్‌ రాజకీయములలో విషమ సమస్యలను 
తెచ్చి పెట్టిరి. తరువాత 1956, 1967, 1978 
లలో ఇ జాయెల్‌కు అరబ్‌ రాజ్యములతో యుద్ధ 
ములు సొగినవి. వీనిలో రెండవదాని వలితముగ 
ఈజిప్పునకులెందిన సినాయ్‌ ప్రాంతమును, జోర్డాన్‌ 
లోని పశ్చిమ తటభూమియు, సిరియాకుచెందిన 
గోలాన్‌ ఉన్నత భూములును, జరూ సెలమున అరబ్‌ 
పాంతమును, ఇ జాయెల్‌కు దక్కినవి. కాని 
197కి లో జరిగిన యుద్ద ఫలితము గ సినాయలోని 
సూయెజ్‌ తూర్ప్చుతట [పాంతమనుండి ఇ|జాయెల్‌ 
వెనుక వైపునకు పోయినది. |ప్రస్తుతమున ఈ 
అన్ని డిక్కు.లయందును యుద్ధవిరమణ అమలునం 
దున్నది; ఆ; కమిత |పాంతములనుండి వె దొలగవల 
నదిగ ఐ. రా. స. ఆదేశించినను ఇ|జాయెల్‌ అందు 
కొన్నింటినుండి మాతమె వై దొలగినది. అరబ్‌ రాజ్య 
ములతో యుద్ధవిరమణ అమలునందున్నను పాల స్తీనా 
కాందిశికులు రూపొందించుకొనిన వి మోచనదళ ములు 
అంతటంతట కఇ|జాయెల్‌ సేనలపె చెదరు దాడులు 
జరుపుటయు, వారి స్థావరముల నిర్మూలనపు నెప 
మున [పక్క ఆరబ్‌ రాజ్యముల, ముఖ్యముగ లెబ 
నాన్‌, సరిహద్దుల పై, దాడులను ఇ|జాయెల్‌ జరు 
పుటయు సాగుచునే యున్నది. పాల సీనా కొంది 
నీకుల సమస్య అతి త్మీవమనుట (పపంచ రాజ్యము 
అలో అనేకములు గు రించినవి; ఆ కాందిశీకుల 
నాయకుడుగ ఆరాఫత్‌ సేనానికి ఐ. రా. స. యు 


విరి 0 (పపంచ రాజ్య సర్వస్వము 


పరిగణనసు కల్పించినది (నవంబరు, 1974). 
ఈ సమస్యను విజ్ఞతతో పరిష్క రించినపుడే పక్చి 
మాసియాయందు శాంతి నెలకొనగ లదు. 

7. పరిపాలన : దేశమున గణరాజ్య పభుత్వ 
విధానము అమలునందున్న ది. సుస్థిర రూపమున 
రాజ్యాంగ విధానము రూపొందింపబడక పోయినను 
నెస్సెత్‌ (జాతీయ శాసనసభ) అంతటంతట 
రాజ్యాంగరీతినిగురించి చేయు వివిధ కాసనములే 
[క్రమముగ రాజ్యాంగ విధాన చట్టముగ కోడికృత 
ములు కాగలవని తీర్మానింపబడినది. 18 ఎండ్ల 
వయసునకు తగ్గని పతి పౌరునికి, స్రీ, పురుష 
వివక్షత లేకుండ, వోటుహక్కు కలదు. నెస్పెత్‌ 
యొక్క పదవీకాల పరిమితి 4 సంవత్సరములు. 
నెస్సెత్‌నకు ఎన్నికలు నైష్పత్తిక |పాతినిధ్య 
విధానమును అనుసరించిన రహస్యపు వోటింగు 
ద్వారా జరుగును. నెస్పెత్‌లోని సభ్యులు రహస్యపు 
వోటింగులో అధ్యక్షుని ఎన్ను కొనెదరు అతని 
పదవీకాల పరిమితి 5 సంవత్సరములు, నెస్పెత్‌ 
సభ్యులలోనుండి ఒకనిని |పధానిగ అధ్యక్షుడు 
నియమించగ, ఆ [పధాని తన విశ్యాసపాతులగు 
వారిని కొందరిని మంతులుగ నియమించి మంతి 
వర్గమును ఏర్పరచును ఈ మం|తు లందరును 
నెస్కెత్‌లోని సభ్యులు కావలయునను నియమము 
లేదు. కాని మం, తివర్గ మును ఏర్పరచిన వెను 
వెంటనే, |పధాని దానిని నెస్పెత్‌కు తెలియపరచి 
నెస్పెత్‌ యొక్క ఆమోద తీర్మానమును పొంది 
నుడ ఆ మం|తివర్గమునకు పాలించు హక్కు. 
కలుగును. దేశమున 12 రాజకీయ పక్షములు 
కలవు. ఇందులో మపాయ్‌ (ఇ జాయెల్‌ కార్మిక 
పక్షము, గహాల్‌ (మితవాద పక్షము, మిజ్‌ రాబీ 
(జాతీయమత పక్షము అనునవి |పముఖములు. 
నెస్పెత్‌లోని 120 మంది సభ్యులలో |పస్తుతమున 
88 మంది సభ్యులు ఈ మూడు పక్షములకును 
చెందియున్నారు, కార్యనిర్యహణాధికారము మంతి 


వర్గమున న్యస్తమై ఉన్నది. నెస్నెత్‌కు బాధ్యత 
వహించి దాని విశ్వాసమును కలిగియున్నంత 
కాలము, మం|తివర్గము పాలించుచున్న ది, పరి 
పాలనా సౌలభ్యమునకై దేశము ఆరు మండలము 
లుగ విభ క్రమెనది. మత విధులకు సంబందించిన 
విషయముల నిర్ణయమనకె ఆయా మత సంప 
దాయములకు వేర్వేరు న్యాయస్తానములు ఉన్నను 
తక్కిన పౌర, దండ వ్యవహారముల పరిష్కార 
మును, ఆధునిక లౌఎక న్యాయశాస్త్ర సంప్రదాయ 
మును అనుసరించి నిర్వ ర్తించు న్యాయస్టానములు, 
స్థాయీ భేదములతో దేశమున పనిచేయచున్నవి, 


8. దేశరతణ : పోరాటమున జ్మాంచి, పోరా 
టములోనే మనుచున్న ఈ దేశము తొలుతనుండియు 
ఆధునిక పరికర సమేతమగు సుళిక్షిత నైన్యమును 
సమకూర్పుకొనుటలో శద్ధవహించినది, దేశము 
లోని యూదు జాతీయులందరును, విధిగ వెనిక 
శిక్షణను పొందియుండవలయునను నియమము 
కలదు. 18 నుండి 26 ఏండ్ల మధ్య వయన్సుగల 
స్రీగాని, పురుషుడుగాని ఆ శిక్షణను పొంది తీర 
వలయును. దేశావసరము కలిగినపుడు వీరంద 
రును సెన్యమున చేరి పనిచేయవలయును. స్రీలు 
ఫోరాటమునగాక, దక్కిన కార్యక మములందు 
విధి నిర్వహణను సాగింతురు. దేశమున శాంతి 
కాలమునందు 61,500 మందికల భూతలసేనయు, 
2,200 మందికల నావికసేనయు. 11,000 మంది 
కల వె మానికసేనయు పనిచేయుచున్నఏ. [ఫెంచి 
వారినుండియు యు. సై. నుండియు సేకరింపబడిన 
అత్యంతాధునిక యుద్ద విమానములును, ఆయుధము 
లును ఈ దేశమునకు కలవు. 


9. అంతర్జాతీయ సం. : ఐ.రా, స. యందు 
ఈ దేశమునకు 1949 లో సభ్యత్యము లభించినది. 
అమెరికా, పశ్చిమయూరపునందలి రాజ్యములతోను, 
ఆఫికా ఖండమున ఆరబ్బు రాజ్యముల తప్పో 


ఇ|జాయే ల్‌ వీ81 


తక్కిన వానితోను, ఆస్టేలియా, న్యూజీలాండుల 
తోను ఈ దేశమునకు దౌత్య నంబంధములు కలవు. 
ఆఅసియాయందు ఫిలిప్పీన్‌ ద్వీపములు, జపాన్‌, 
తాయిలాండు ఆనువానికి మాతమే ఈ దేశముతో 
దౌత్య సంబంధములు కలవు. కమ్యూనిస్ట్‌ రాజ్యము 
లలో రుమేనియా మ్మాతమే దౌత్యసంబంధము 
కలిగియున్నడి. అరబ్బు రాజ్యములు, వైరుధ్య 
ఫలితముగను, తక్కిన దేశములు పాల స్తేనా 
సమస్యయెడగల సానుభూతి వలనను ఇ|జాయెల్‌ తో 
దౌత్యసంబంధ ములను పెట్టుకొనకున్న వి, యూదుల 
ఎడ సానుభూతిని వహించిన భారతదేశము సెతము, 
పాల స్తీనా సమస్యయెడ ఇ్యజాయెల్‌ వహించిన 
కఠోర వైఖరికి నిరసనగ, ఇ(జాయెల్‌తో దౌత్య 
సంబంధములను పెట్టుకొనకున్నది. 


10. ఆర్థిక రంగము : ఇరువడియేడు సంవ 
త్సరముల |కితమున మాతమే రూపుగొని, తదా 
దిగ ఎడతెగని సరిహద్దు పోరాటములలో మునిగి 
యున్న ఈ దేశము అవరోధములను అన్నింటిని 
ఎదుర్కొనుచు ఆర్థికరంగమున సాధించిన పురో 
గతి, మానవుని సంకల్పమునందలి పటుత్వమునకు 
ఒక నిదర్శనముగ భావింపదగును. ఇట్టి పురో 
గతికి, విదేశములనుండి అంతటంతట, వచ్చిచేరిన 
పెట్ట బడులు కారణమనుట కొంత నిజమేలయైనను, 
అచటి [1పభుత్వమును |ప్రజలును సహకారముతో 
సాగించిన కృషికి అందు ఎక్కువ భాగస్వామ్యము 
కలదనుటను ఎవరును కాదనలేరు. ఇటుల విదేశ 
ములనుండి వచ్చిచేరిన పెట్టుబడులు 1967 నాట్‌కి 
980 కోట్ల డాలర్డుగ లెక్క_తేలినవి, 


దేశమున వ్యవసాయ యోగ్యమగు భూమి చాల 
తక్కు_వ; |క్రొ తభూమిని సాగునకు అనుకూలముగ 
చేయుటకు [పభుత్యము సాగించిన కృషిఫలితముగ 
1971-72లో దేశపు మొత్తమున 10 లక్షల 
ఎకరముల భూమి సాొగయినది; ఇందు 480 వెల 


ఎకరములకు నీటిపారుదల వసతులు నమకూర్చ 
బడి వి, ఎక్కువ భూమిని సాగునకు తెచ్చుటలో 
ముఖ్యమగు అవరోధము నీటి కరువు. దీనిని ఎదు 
రొ-నుటకై “జల పరిపాలనా వ్యవస్థ" ఆఅనుదానిని 
ఓక (పత్యేకాధికారి ఆధ్యర్యవమున [ప్రభుత్వము 
నియమించినది. ఉత్తరపు నదులనుండి నీటిని దక్ష 
ణపు ఎడారులకు తరలించుట, జలాశయములను 
నిర్మించి నీటిని నిలువజేసి, ఆదనున ఉపయోగిం 
చుట, కొన్నియెడల నము దపు నీటిని యంత్రసాధ 
నములద్వారా మంచినీటిగ, తక్కువ ఖర్చుతో, 
మార్చి, వినియోగించుట మొదలగు కార్య కమము 
లను ఈ వ్యవస్థ నిర్వహించుచున్న ది. 


వ్యవసాయ రంగమున సహకార విధానమును 
ఇ జాయెల్‌ చక్కగ ఉపయోగించుకొని, తక్కిన 
దేశములకు వరవడిని దిద్దగలిగినది. సహకార 
రీతిలో సమష్టిగ వ్యవసాయము ఇట పలు వమ్నేతము 
లందు సాగుచున్నది. ఈ శే త్రములను “కిబ్బుజ్‌ లు 
అని వ్యవహరింతురు. ఇందు వ్యవసాయికులంద 
రును సమష్టి హక్కుకలిగి, ఆదాయ, వ్యయ, 
[(శమలకు సమముగ హక్కు బాధ్యతలను కలిగి 
యుందురు. గోదుమ, బార్రి మొదలగు ఆహార 
ధాన్యముల విషయమున దేశము స్వయంపోష 
కముగ ఉన్నది; పండ్లు, అందును నిమ్మజాతి 
పండ్తు, విరివిగ దెళమున ఉత్ప త్రియగుచున్న వి, 
1971-72లో 9,88,000 టన్నుల నిమ్మజాతి 
పండ్లు ఎగుమతి చేయబడినవి. పశుసంపద, [ప్రభు 
త్వపు (పోత్సాహమున, విరివిగ అభివృద్ధిచెందినది. 
మాంసము, పాలు దేశవాసులకు అవసర మయినంత 
వరకు అలభ్యములగుచున్నవి. సముద తీరము 
లందును, సరస్సులందును చేపల పరి|శ్రమయు విరి 
విగ అభివృద్ధి చెందినది. అయినను మొ త్రముమీద 
జాతీయోత్ప త్రిలో వ్యవసాయమువలన 6% 
మా[తమే లభించుచున్నది; కార్మికళ _క్రియందు 8% 
మాతమే ఇందులకు వినియు క్రమగుచున్నది, 


262 [ప్రపంచ రాజ్య సర్యన్వము 


దేశమున జాతీయాదాయమున 27% పర్మిశమల 
వలన లభించుచున్నది; నానాట ఈ శాతము వెరుగు 
చున్నది. ఈ ఉత్ప త్రిలో ఆధికభాగము దేశావసర 
ములకే సరిపోవుచున్నను, దేశపు మొత్తము ఎగు 
మతులలో 50% పారిశ్రామిక ఉత్పత్తులే. పారి 
(శామికపు ఎగుమతులలో [ప్రముఖమైనది సానబెట్టీన 
వ|జముల ఎగుమతి. ముడివ|జములను చౌకగా 
దిగుమతి చేసికొని వానిని సానబెట్టి ఎక్కువధరకు 
ఈ దేశము ఎగుమతి చేయుచున్నది. విద్యుత్చరి 
కరములు, వెద్యుతిక సామగి, యాన సాధన 
యంత పరికరములు, లోహ పరిశ మలు, తక్కిన 
పరిశ్రమలలో పేర్కొ నదగిన వి. జవుళి పరిశ్రమయు 
చాల అభివృద్ధిని ఆర్జించినది; ఈ ఉత్పత్తిలో 15% 
ఎగుమతి యగుచున్నది. 197! లో విద్యుదుత్పత్తి 
676.9 కోట్ల క్రి, వాట్లు, 

దేశమున చెటోలు గనులు విరివిగలేవు. ఉన్న 
వాసియందలి ఉత్పత్తి సాలున లక్ష టన్నులు 
మాత్రమే; దేశపు ఆక్రమణలోఉన్న నసినాయ్‌లో 
1971 న కొన్ని పెద్ద వనరులు కనుగొనబడినవి. 
కాని ఈ పాంతమును తిరిగి ఈజిప్టనకు 1975 లో 
ఇచ్చివేయుట జరిగినది. మృత సము[దపు దాపున 
లభించు ఇంధనవాయువు, ఫా స్పేటు-పొటాష్‌ పరి 
[(శమలకు వినియుక్త మగుచున్నది. దక్షిణ 
నెగెవ్‌లో రాగిగనులు కనుగొనబడి, ఉత్పత్తి 
1972 లో మొదలై నది. దేశపు ఎగుమతుల విలువ 
11,01,892 వేల డాలర్లు; దిగుమతుల విలువ 
19,57,588 వేల డాలర్లు (1972, దేశము పారి 
(శామిక పథమున అభివృద్ధిని సాగించుటకు యంత 
ములను దిగుమతి చేసుకొనుచున్నందున ఈ చెల్లిం 
పులలోటు తప్పని సరియగుచున్నది. విదేశముల 
వలన సహాయము, విదేశములలోని యూద ధని 
కులు పంపించు "పెట్టుబడులు ఈ లోటును పూరించు 
చున్నవి. దేశమున సాలునకు తలసరి ఆదాయము 


1,147 _డాలర్హు (19068).బడ్జెటరీ వ్యయము 
1,980 కోట్ల ఇృజాయల్‌ పౌనులు. ఇందు అభి 
వృద్ది కార్యక్రమములకు 467 కోట్ట పౌనులు ఖర్చగు 
చున్నది (1978-74). ఇ|జాయెల్‌ బ్యాంకు ఆను 
నది కేంద బ్యాంకుగ వ్యవహరించుచున్నది. వ్యాపా 
రపు బ్యాంకులు 5 కలవు. 


11. సాంఘిక రంగము: సాంఘిక సం శే 
యమున క్రై (ప్రభుత్వము గద్దతో కృషిచేయు 
చున్నది. ఆశకులు, వికలాంగులు, అనాథలు 
అయినవారికి పెన్షన్‌ లను [ప్రభుత్వము చెల్లించు 
చున్నది. హదస్సావంటి కొన్ని సాంఘిక సంస్థ 
లును, వలసవచ్చినవారు తొలుత ఎదుర్కొాను, సమ 
స్యలను పరిష్క_రించుటకు సాయపడుచున్న వి. దేశ 
మున గృహనిర్మాణము అతిత్వరిత గతిలో ముందు 
నకు సాగుచున్నది. 1970 నాటికి దేశమున 
(1955 మొదలుగ) 5 లక్షల నూత్న గృహవస 
తులు కల్పింపబడినవి. ఏనికి ఆయిన వ్యయమున 
మూడింట రెండువంతులను (ప్రభుత్వమే భరించినది, 
14 ఎండ్ల వయసువరకు బాలబాలికలకు నిర్భంధ 
ఉచిత  విద్యాశిక్షణవసతి ఉన్నది. యూదులకు 
హిబూలోను, ఆరబ్బులకు అరబ్బీలోను విద్య 
బోధింపబడుచున్నది. 1971-72 లో అన్ని 
తరగతుల  విద్యాళశాలలందును మొత్తముమీద 
6,27,208 యూద విద్యార్థులును, 1,19,400 
అరబ్బీ విద్యార్థులును పఠించుచుండిరి. ఉన్నత 
విద్యా సంస్థలు ఆరు కలవు. విచేశములనుండి 
వచ్చిన విద్యార్థులు సైతము ఏనియందు కొన్నింట 
శిక్షణ పొందుచున్నారు. ఆ సంస్థలందు [ప్రముఖ 
మైనవి : 1. జెరూసెలమ్‌లోని ప్నాబూ విశ్వ 
విద్యాలయము, 2. హైఫాలోని ఇ|జాయెలీ చెక్ని 
యాన్‌. వె ఆరు సంస్థలలోని విద్యార్థి సంఖ్య 
28,520 (1968-69). విద్యకై. సాలు వ్యయము 
148.88 కోట్ట ఇ. పౌనులు. దేశమున 26 దిన 
పతికలు (పచారమున ఉన్నవి. వీనిలో మూడు 


ఇరాక్‌ 


తప్ప తక నవి తెల్‌ -అవీవ్‌నుండి [పచురింపబడు 
చున్న వి. దినష్మతికలలో అత్యధికభాగము హి బూ 
భాషకు చెందినవి. అరబ్బీకి చెందినవి రెండు 
కలవు; ఇంగ్లీష్‌, ' ఫెంచి, జర్మన్‌; ఇద్దిషి, హంగేరి 
యన్‌, పోలిష్‌ భాషలకు చెందినవి ఒక్కొాక్క 
పత్రిక చొప్పున కలవు. జెరూ సెలములోని జాతీయ 
[గంథాలయమును, ఇ|జాయెల్‌ మ్యూజియమును 
[పముఖములు. తెల్‌ అవివ్‌లో ఒక (పసిద్ధమగు 
మ్యూజియమును, అరబ్బీ [గంథాలయమును 
కలవు 


దేశమున వైద్య సహాయము, [పభుత్వ సంస్థల 
అధ్యర్యమునను, వైద్య వృ త్రిసంస్థలవలనను విరి 
విగ లభించుచున్నది. 410 మంది [పజలకు 1 
డాక్టరు కలడని లెక్కలవలన తెలియుచున్నది 
(1969) [పపంచమునందు వేరుగ ఎచటను ఇట్టి 
నిష్పత్తి సౌకర్యము కనబడదు. అన్ని విధముల 
డాక్టగ్దును చేరి దేశమున 9,000 మంది కలరు; 


వ్ర 


శయ్యాసంఖ్య 21 610; ఆసుష్మతులు 1508; మాతా 
EES ఆరోగ్య రజా కేంద్రములు 600 (1969). 


12. యాతా సౌ.: |పభుత్యాదాయమున 
గణనీయాంశము యాతికులవలన లభించుచున్న ది. 
దేశపు పురోభివృద్ధిని కనుగొనుటకు, పాచీన స్థల 
ములను దర్శించుటకును, మత క్నేత్రములను 
'సేవించుటకును పలువురు సాలుపొడవున దేశము 
నకు వచ్చుచుందురు. 1972 లో ఇట్టెవారి సంఖ్య 
727,582; వీరికి సౌకర్యములను చేకూర్చుటకు 
ఒక [పత్యేక [పభుత్వశాఖ పనిచేయచున ది. 

18. (పసిద్ధ పురుషులు : ఇజాయెల్‌ నిర్మాణ 
మున |పముఖపాత వహించిన చెయిమ్‌ వీజ్‌ మన్‌ 
(1874-1952) యూద వాదోద్యమపు నాయకుడు 
గనేగాక |పముఖ రసాయనికుడుగను స్నుప 
సిద్ధుడు; నోబెల్‌ బహుమతిని 1966లో పొందిన 
హలేఏ అగ్నాన్‌ (1888-1970) సుపసిద్ధ నవలా 
రచయిత 


4. ఇరాక్‌ 


ముఖ్యనగరము : బాగ్దాద్‌ ; జెండా : ఎరుపు, 
తెలుపు, నలుపు వర్ణముల అడ్డు చారలలో, మధ్య 
నున్న తెలుపు చారలపై వరుసగ ఆకుపచ్చ వర్ణమున 
చి తితములగు మూడు నక్షత్రములు; నాణెము: 
ఇరాక్‌ దీనార్‌; 1000 ఫిల్దులుగ ఇది విభ క్రము. 
1. ఇరాక్‌ దీనార్‌ =రు.21.00 ; కొల 
తూకములు : మెటిక్‌ విధానమునకు సాధికారిక 
పరిగణన ఉన్నను, స్థానిక మానములు చాల 


(పదేశములందు వాడుకలో ఉన్నవి. కాలపరిగణన: 
సా ల్రి_00 గం=సా. 5-80 భారతదేశమున. 


కే. ఉనికి మొ.: పశ్చిమాసియా యందు 
29°_87°80° ఉ. అక్షాంశ రేఖల మధ్యను, 


89°-4ర° తూ. తులారేఖల మధ్యను నెలకొని 
యన్న ఈ దేశమునకు ఉత్తరమున తుర్కీ దేశ 
మును, తూర్పున ఇరాన్‌; దక్షిణ నై రృతులందు 
పారసీక నింధుశాఖ, కువాయిట్‌, సాది అరేబియా 
లును: వాయవ్యమున సిరియాయును, సరిహద్దు 
లందున్నవి. దేశపు మొత్తవు విస్తీర్ణము 
4,84,924 చ. కిమీ. భౌతికముగ ఈదేశము 
మూడుమండలములుగ విభ క్తము ;-- (1) పశ్చిమ 
నైరుతి దిశలందు ఉన్న ఎడారిభూమి (2) మైదాన 
ములు (8) ఈశాన్యమున ఉన్న ఉన్న తభూములు 
ఇందు ఎడారిభూమి ఎత్తు సమ్ముదమట్టముపై 
610 మీ, నుండి 915 మీ. వరకు మారుచుండును; 


96 [ప్రపంచ రాజ్య సర ఇస్తుము 


కాని యూ్యఫటిన్‌ నదివై వునకు వచ్చుకొలది ఎత్తు 
తగ్గును; ఇచట నీటి సదుపాయము బావులవలనను, 
వెల్లువనీరు నిలిచి, “వాడీలు" అని వ్యవహరింపబడు 
జలాశయములవలనను _ అభించుచున్నది. ఇక 
యూఫటిస్‌, టైగిస్‌ అను రెండు మహానదులను 


ఆ|శయించిన మెదానపు పొంతము, రెండు 
పాంతములుగ ఒకచిన్న తిప్పలవరుస వలన 


విభ క్రము. కైనదుల వండ్రుమట్టిచేత రూపొంది 





పటము ఫ్‌. 


నదియే ఇందలి దిగువ భాగము. బ|సావద్ద ఈ 
రెండునదులు సంగమించి ఒకే ఒక [ప్రవాహముగ, 
షత్‌ ఆల్‌ అరబ్‌ అనుపేర, పయనించి, సము] ద 
మున చేరును. ఈ |పవాహపు లోతు వెడల్పులు 
చాల గొప్పవి ఆగుటవలన సమ్ముదయానము చేయు 
పెద్ద స్టమరులునై తము ఇందు పయనించి బసా 
వరకు రాగలుగుచున్న వి. యూ ఫటిస్‌, (టై గిస్‌ 
నదుల మహా పవాహమును నియమనము చేయుటకై 
ఆనకట్టలు కట్ట, సెద్యపుభూములకు పారించుట, 
ఇరాక్‌ చర్మితలో తొలుతటినుండియు కనవచ్చు 
చున్నది. దేశమున ఈశాన్య [పాంతమున కనవచ్చు 


ఉన్న తభూములు, ఒక్కాక చోట 8000 మీ. ల 
ఎత్తును కూడ దాటుచున్నవి. 


జి, శీతోష్టస్టితి మొ.: ఇచట మేనుండి 
అక్షోబరువరకు ఎండలు కాయును; ఆ సమయమున 
ఆత్యధిక ఈష్ణో గత 120° ఫొ; శీతకాలమున 
అత్యల్ప ఉష్టో గత క0° ఫా. సాధారణముగ 
అక్టోబరు _. మే నెలల మధ్యకాలమున _ వానలు 
కురియును. అత్యధిక వర్షపాతము 8% 5 నెం. మీ. 
అత్యల్ప వర్షపాతము 14 సెం, మీ.; అందువలన 
వ్యవసాయము నీటిపారుదల వసతులపై మాతమే 
ఆధారపడి ఉన్నది; యూ ఫటిన్‌, పైగిస్‌, 
నదీమండలముల దిగువ భాగమునను, వండు 
నేలలందును రెల్దుజాతి మొక _లే కొక, పెద్ద 
చెట్టును కననగుచున్నవి. రెండునదుల లోయకు 
తూర్పున ఉన్న జగోస్‌ పర్వతశ్రేణిలో ఓక్‌ జాతి 
మహావృక్షములు కలవు; లేష్ట, నక్కలు మొదలగు 
అల్పములగు వన్యజంతువులు మాతమే దేశమున 
క న్పట్టును 


తీ జనసంఖ్య మొ.: 1965 లో జరిగిన 
జనాభా లెక్కల సేకరణను అనుసరించి దేశపు 
మొతపు జనసంఖ్య 80,97,280; 1971 అంచ 
నాలను అనుసరించి ఆ సంఖ్య 97,50,000. దెశపు 
నగరములలో బాగ్దాదు (జనసంఖ్య 18,84, 151), 
మొసల్‌ (జ స. 8,48,121), బసా (జ. సం. 
4,20,145) ముఖ్యముగ పేర్కొనదగినవి. |పజలలో 
సగము మంది పల్లెలలో నివసించుచున్నారు. 
(ప్రజలలో దాదావు 80% ఆరబ్‌జాతివారు; అల్ప 
సంఖ్యాకులలో కుర్దు ముస్టిములు [ప్రముఖులు;జ్యాగోస్‌ 
పర్వతపరిసరముఎందు, క్రీ. పూ. 8000 నుండి 
ఈ జాతివారు నివసించుచున్నటుల తెలియుచున్నది. 
తుర్కోమన్‌లు మొదలగు ఇతర అల్ప సంఖ్యాక . 
జాతులవారును కొలదిగ కలరు. [ప్రజలలో అత్యధిక 
సంఖ్యాకులు ముస్తిములు. దాదాపు 2,50,000 


శై స్తవులు (వివిధ శాఖలవారు) కలరు, [ప్రజలలో 
అరలబ్బీని 79%, కుర్దిషిను 16% పారనీక భాషను 
త్‌ తుర్కిభాషను 2% మాతృభాషలుగి కలిగి 
యున్నారు. వ్యాపార వ్యవహారములందు ఇంగ్రీష్‌, 
(ఫెంచి భాషలకు బహుళవ్యా ప్తి కలదు. 

ఓ. సమాచార సా. : దేశమున సువ్యవనస్థిత 
మగు తంతి, తపాలా, టెలిఫోను వసతి కలదు. 
1968 లెక్కలను అనుసరించి 822 తంతి, తపాలా 
ఆఫీసులు పనిచేయుచున్న వి. దేశమున గల దాదాపు 
120 వేల చెలిఫోనులలో సగము బాగ్గాదున కలవు. 
బాగ్జాదున ఒక రేడియో, పసారకే౫[దమును. టెలి 
విజన్‌ (ప్రసార స్థావరమును, పనిచెయచున్నవి. 


ర్‌ యాన సొ.: దేశపు భౌతిక పరిస్థితులవలన, 
రాక, పోకల  వసతులకై రోడ్తనిర్మాణమును 
సాగించుట క్షేశకర సమస్కగ పదిణమించినది. 
నదీలోయలు వెల్దువలకు గురి యగుచుండుట, నదులే 
కొన్ని యెడల గతులను మార్చుకొనుట ఇందులకు 
ముఖ్యకారణములు. పూర్వపు బిడారు మార్గములను 
అనుసఏఎంచి కచ్చారోడ్డు కొన్నికలవు వీని అన్నింట 
(పముఖ మైనది, జోర్జాను సరిహద్దును=డి బాగ్జాదు 
నగర ముద్వారా ఇవాన్‌ సరిహద్దునకు పోవుచున్నది 
ఇట్టి రోడ్డను, ఆధునాతనరీతిలో చక్కాబకచుటకు 
_ప్రపంచబ్యాంకు సహాయముతో [ప్రభుత్వము కృషి 
చేయుచున్నది. అన్ని విధముల పక్కా రోడ్డనిడివి, 
7280 కిమీ బాగ్గాదునుండి సిరియా సరిహద్దునకు 
ఒక రై లుమార్గమును, దేశపు ఉ త్రర|పాంతము 
నందలి ఇర్‌బిల్‌ నుండి కిర్కు_ల్‌, బాగ్గాదులద్యారా 
బసాకు వేరొక రైలుమార్గమును కలవు. మొత్తపు 
ర్రైలుమార్గముల నిడివి ౨528 కిమీ (1970). 
బిసా (ప్రముఖమగు రేవనగరము దేశపు 
అంతర్జాతీయ వ్యాపొరము అంత యు ఈ రేవుద్వారా 
నడచును, బాగ్గాదు, బసాలందు అంతర్జాతీయ 
విమానమార్గమున ఉన్న (ప్రముఖ విమానాశ్రయ 
ములు కలవు, 


Om; 


265 


6 చరిత: అతి సకాతన కాలముకుండియు 


మానవావానభూమిగ పెరొంది, మానవజాతికి 


I 
లు 
మే 
గ్ర 
ON 
Ob 
య 
ట్ర 

? ప్ర” 
tr 
ల 
చం 
బ్రో 
ల 
Cp 
GA 
hE 
లో 
( 


వ్‌ జాడే 
౧దెశము బావా 
(a) 


మధ దీం 
వ్యవహరింపబడి, తరువాత ఈ శ 

ముగి మువరకు ఆ పేరుతోనే (ప్రనద్దిని పొందినది. 
కీ శ్‌ ఆరవళతాబ్దిలో ఈ |వాంతము పారసీక 
సా|మా జ్యమున ఆంతర్భాగమై, ఆనంతర మున, 
ఆ సా మాజ్యమును అంత మొందించిన _గీకులకు 
వళమైనది. |గీకు విజేత అలెగ్జాండరు ఈ దేశము 
నందలి బేబిలన్‌ నగరమున మరణించెను (కి హూ. 
828,. కీ పూ. 188 లో [గీకులను తరిమివైచి 
పార్గవులు (పార్తియన్‌లు) ఆను రాజవంకికులు 
దీనిని వశపరచుకొని పాలించిరి. [కి శ. 224 లో 
వారిని అంతమొందించి శశ (ససానెయన్‌) 
వంశీయులగు పారసీక రాజులీ దేశమును తమ 
రాజ్యమున _ అంతర్భాగముగ చేసికొనిరి. వీరి 
కాలమున రోమన్‌లతో పారసీకులు సాగించిన 
సరిహద్దు యుద్ధములకు ఈ దేశము నెలవై నది. 
క్రీ. శ. 687 లో పారసీకులను పదభష్షుంను చేని 
ఇస్తామిక సేనావాహినులు తక్కిన పారసీక 
రాజ్యముతో పాటుగ దీనిని శతైవసముచేసికొని 
ఇస్తామును ఎల్రెడల _ వ్యాపింపజేనినవి, వారి 
పరిపాలనలో కొంతకాలము వరకు (అబ్బాసీయ, 
కలీఫాల ఆధిపత్యమునందు) ఈ దేశపు బాగ్జాదు 
నగరము ఒక ఇస్తామిక సా|మాజ్యమునకు ముఖ్య 
నగరముగ వవర్థిల్లినది. 18 వ శతాబ్దిలో మంగోలు 


సేనలు ఈ దేశముపై దండెత్తి ముఖ్యనగరమునే 


ల్లీగ్రీ గ్రి [ప్రపంచ రొజ్య సర్వస్వము 


గాక, దేశపు ఆర్థికవ్యవస్థనే సర్వనాశనము చేసినవి. 
15తి4 లో ఇది తుర్కీ సా్యామాజ్యమున అంతర్గత 
మైనది. పథమ పపంచ యుద్ధానంతర మున 
శాంతిసంధిని అనుసరించి, [బిటనుకు మాండేటరీ 
రాజ్యముగ ఈ దేశము దక్కినది. ఆయినను 
పజల స్వాతం త్య కాంక్షను అణగ దొక-జాలక 
ఆమీర్‌ ఫెజల్‌ అను అరబ్బీనాయకుని దేశ 
పభువుగ బిటిష్‌|పభుత్యము గుర్తించి (1921), 
[క్రమముగ దేశమునుండి వైదొలగి, మైైతి ఒడం 
బడికను చేసికొనెను (1980). 1982లో 
ఇరాక్‌ సర్వ స్వతం్యతము కాగల్లెను, 1958, 
జులై ఉన సైన్యము కాశిమ్‌ నాయక త్యమున 
తిరుగుబాటుచేసి, రాజరికమును అంతముచేసినది. 
తరువాత వివిధ వర్ణముల తిరుగుబాటుల వలన పలు 
మారు చేతులు మారిన (ప్రభుత్వము 1068 లో 
జనరల్‌ ఆహమద్‌ హసన్‌ అలీబకర్‌ వశమైనది. 
అతని అధ్యక్షతన ఎర్పడిన గణరాజ్య (ప్రభుత్వము 
ఇప్పుడు పరివాలనను సాగించుచున్న ది. 


ఇ జాయెల్‌ తో అరబ్బులు సాగించిన అన్ని 
యుద్ధములందును ఇరాక్‌ యథోచిత సాహాయ్య 
మును అరబ్‌ రాజ్యములకు ఆందజేసినది. ఇప్పటి 
గణరాజ్య (పభుత్వము దేశమునందలి కర్డ్‌ అల్ప 
స-ఖ్యాక సమస్యను, సామరస్యధోరణిలో పరిష్క. 
రించుకొనగలిగివది, 


7. పరిపాలన: 1958లో  రాజరికము 
అంతమైనప్పటినుండియు దేశమున గణరాజ్య 
(ప్రభుత్వము అమలున ఉన్నది. 10608 లో జారీ 
అయిన తాత్కాలిక రాజ్య విధానమును అనుసరించి 
పరిపాలన నిర్వహింపబడుచున్నది. జాతీయ 
మతమగు ఇస్టామును అనుసరించు విధానములు 
| పాతిపదికగ (ప్రజాస్వామ్య యుతమగు గణరాజ్య 
(ప్రభుత్వము ఇరాకున అమలునందున్నటుల ఆ 
రాజ్యూంగ విధానము తెలుపుచున్నది. [ప్రజలకు 


మత, అభి పాయ, సమా వేశాది స్వాతం|త్యోములు 
కలవు. జాతీయ శాసనసభ రూపొందు వరకు 
విప్పవ సమితికే పరిపాలన అప్పగింపబడినది. ఈ 
సమితియందు అధ్యక్షుడును, అతడు నియమించిన 
నలుగురు ఉపాధ్యకలును మాత్రమే కలరు, 
దేశమునందలి 16 రాష్ట్ర ములను, అధ్యక్షుడు, 
తాను నియమించు గవర్న ర్ధద్వారా పాలించును. 
సాదీ అరేబియా సరిహద్దున, సమష్టిగ సగము 
హక్కుగల ,పాంతమును, ఈ రాష్ట్రములలో చేరి 
ఉన్నది. దేశమున ఆరబ్‌బాత్‌ పక్షము, కుర్తిష్‌ 
(ప్రజాస్వామిక పక్షము, కమ్యూనిస్ట్‌ పక్షము అను 
రాజకీయ పక్షములు కలవు. ఆరద్‌ బాత్‌ పక్షమే 
ఇపుడు అధికారమున ఉన్నది. ప్రస్తుతపు దేశా 
ధ్యకుడే ఆ పక్షపు |పధాన కార్యదర్శి. 

మత సంబంధ విషయములను నిర్ణయించుటకు 
మత న్యాయస్థానములు, వేర్వేరుగ ఆయా మతముల 
వారికి కలవు. తక్కిన అన్ని విధముల పౌర, 
దండ వ్యవహార ములను సామాన్య న్యాయసంహిత 
వలననే కోర్టులు పరిష్క-రించుచున్న వి. 

8. దేశరక్షణ : 18 యెండ్ర వయ సువచ్చిన 
(పతి పురుషుడును సైనిక శిక్షను విధిగ రెండేండ్ల 
కాలము పొందవలననియు, ఆతరువాత 18 
ఏండ్రలో ఎపుడు సైన్యమున చేరవలసినదని కోరి 
నను వెంటనే చేరవలయుననియు చట్టరత్యా విధింప 
బడినది. 90,000 సైనిక సంఖ్యక ల సేన కలదు, 
ఇందు రెండు పదాతి దళములును, రెండు పార్వ 
తీయ దళములును, ఒక టాంకు దళమును చేరి 
యున్నవి. వీరి ఆయుధ సామగిని, సోవియట్‌ 
రష్యానుండి, పభుత్యము సేకరించినద. సోవియట్‌ 
(ప్రభుత్వపు సాయముచే నిర్మింపబడిన చిన్న 
నౌకాదళమును, 225 పోరాటవిమానములు 7,500 
మంది నైనికులును కల వై మానిక దళమును కలవు. 
సోవియట్‌ (ప్రభుత్వము అధునాతన ఆయుధ 
సామగిని వె మానిక దళమునకు సమకూర్చినది. 


జ 


9. అంతర్జాతీయ సం రా.స.ను 
సంస్థాపించిన తొలుతటి సభ్యరాజ్యములలో ఇరాక్‌ 
దేశమొకటి; ఐ రా.స. యొక్క అనుబంధ 
సంస్థల వెక్కింటను ఇరాక్‌కు సభ్యత్వము కలదు. 
అరబ్‌ లీగునను తొలుతటినుడియు ఈ దేశము 
సభ్యత్యమును కలిగిడి న్నది. బాగ్గాదు ఒడంబడిక 
అనబడు మధ్య [పాచ్యరాజ్య సంస్థయందు తొలుత 
ఈ దేశమునకు నభ్యత్వము ఉండెను. కాని, 1958 
విప్ణవము తరువాత అందుండి విరమించి [ప్రయోజ 
నాత్మకమగు తటస్థ భావమును తన ఆంతర్జాతీయ 
విధానముకు ఆలంబనమ.గ ఈ దేశము [గహించి 
నది. భారతదేశముతోడను తక్కిన |పముఖ దేళ 
ములతోడను ఇరాక్‌కు దౌత్య సంబంధ ములు 
కలవు. కాని ఇ|జాయెల్‌ యుద్ధమువలన 
యు. స్పై. తో 1097 లోను, గేట్‌ బిటన్‌తో 
1971 లోను ఈ దేశము దౌత్య సంబంధములను 
విడనాడినది. 


రు, 


10. ఆర్థిక రంగము ; వాచీన కాలము 
నుండియు ఈ దేశము వ్యావసాయిక దేశమే ఆయి 
నను, 1925లో దేశమున పెటోలు గనులు 
కనుగొనబడినప్పటినుండియు, [క్రమముగ దేశ సంప 
దలో అత్యధిక భాగమునకు ఆ గనులే మూలా 
ధారము లగుచున్నవి. 19689 లో జరిగిన లెక్కల 
సేకరణవలన దేశమున ఆ సాలున ఉత్ప తిఅమిన 
సంపత్తి విలువ 108.9 కోట్ల దీనారులు. అందు 
82% ప్కెటోలు ఉత్పత్తుల వలనను, 19% వ్యవ 
సాయమువలనను లభించినది; కాని నానాట 
వెటోలు ఆదాయము విపరీతముగ పెరుగుచున్నది. 
పభుత్యాదాయమున మూడింట రెండు వంతులు 
ప్కెటోలు గనులవలన లభించుచున్న ది. 


అయినను వృ త్రిరీత్యా అత్యధిక సంఖ్యాక జనము 
(దాదాపు 50%) వ్యవసాయమునే ఆ|శయించి 
జీవించుచున్నా రు. దేశ వై శాల్యమున 46.2% 


> 


ఇరాక్‌ 


వ్ర? 
యోగ్యమైనను ఆందు నాలుగవవంతు 
చేయబడుచున్న ది 19.9 లో 


ఇ 


ము 


సేద్యము 
అనుసరించి వ్యవసాయ 
ణలు తొలుతగ పవేళ వెట్టబడి, 1970 లో 
ంస్క-రితములు చేయబడినఐ. ఆయనను 
పెంచవలయుననిన, నీజిపారుడల వనతు 
'పెంవుచేయవలసిన ఆవశ్యకత కలదు; 
కావున అనేక _వాజెక్టులపై మ్‌ సాగుచున్నది. 
పంటలలో గోధుమ, వరి, బార్చీ 'పముఖముబు. 
[పత్తి పొగాకులును అటనట పండింపబడుచున్న వి. 
కాని పై పంటలన్నియు దేశపు వనియోగమునకే 
సరిపోవుచున్న వి (ప్రపంచమున లభించు ఖర్జూరపు 
పంటలో అత్యధికభాగము ఈ దేశమున కలదు. 
ఇందు చాలవరకు ఇతర దేశములకు ఎగుమతి 
చేయబడును. పపస:పద ఎక్కువగ కలదు. 
చేపల పర్మిశమకు ఆవకాశములు తక్కువ. యుగ 
యుగములనుండి చేపను పట్టుటవలన నదులలో 
మత్స్య స పద సన్నగిల్లినది. దేశమున ఆటవీ 
సంపదను ఎక్కువగ వృద్ధిచేయుటకు [(పభుత్వము 
కృషిచేయుచున్నది. 


te “et 
న్‌ 
“a ఈ ఖే జం. 
తా 
ఇ న ఇ 


దేశపు ఖనిజసంపదలోనెల్త [ప్రముఖమైనవి 
ప్కెటోలు; వేరువిధపు లోహపు గనులు ఉన్నటుల 
సర్వేలవలన తెలియవచ్చినను వానిని వెలిదీయుటకు 
యత్నములు జరుగుటలేదు. 1970 లోని లెక్క 
లనుబట్టి 'పెటోలు ఉత్ప త్తిని సాగించు దేశము 
లలో ఉత్పత్తి సామర్థ్యమునుబట్టి యెనిమిదవదిగ 
ఈ దేశము లెక్కకు వచ్చినది. 1972 జూన్‌ 1వ 
తేదీన నూనె పర్మిశమ జాతీయము చేయబడినది. 


ఆప్పటినుండి |పభుత్యనియమునకు లోబడి 
కొన్ని క మ్యూనిస్ట్‌ దేశముల సహాయములతో 
ఉత్స త్తి సాగుచున్నది. ఆంచనాలను అనుసరించి 
1౭/6 నాటికి పెటోలు వలన (ప్రభుత్వమునకు 
ఆదాయము 50 కొట్ట దీనార్హను అందుకొనగలదని 


దీ డ్రిర్ర పపంచి రాజ్య సర్వస్వము 


తేలుచున్నది. 1972 మార్చి అంతమునకు ఈ 
ఆదాయము కిర్‌.4 కోట్ల దీనార్దు. దేశమున ఇంధన 
తైలపు సాయమున విద్యుదుత్చ త్తి జరుగుచున్నది; 
మొత్తము విద్యుదుత్పత్తి 191.4 కోట్ల కిలోవాట్టు. 
ఇందు దాదాపు సగము బాగ్జాదు నగరమున విని 
యుక్తము. తక్కిన పర్మిశమలవలన 10% లోవుగ 
మ్మాతమే జీవించుచున్నా రు. అందు [పముఖమైనది 
నూనెవద్ది పరిశ్రమ. దేశపు ఎగుమతుల విలువ 
5,45,971 వేల దీనార్హు; దిగుమతుల విలువ 
47,870 వేల దీనార్డు (1971) దేశమున 
బ్యాంకులు జాతీయములు చేయబడినవి. 


11. సొంఘిక రంగము: 1960 నుండియు 
దేశమున ఆధునికరీతిలో గృహముల నిర్మాణమును 
(పభుత్వము | పోత్సహించుచున్న ది. సాలుసరిన, 
15,596 నూత్న గృహము నిర్మాణము జరుగు 
చున్నది. దేశమున అక్షరాస్యత చాల తక్కువ. 
దేశములోని మొత్తపు అన్ని విధముల పాఠశాలలు 
సంఖ్య 4661. విద్యార్థి సంఖ్య 16,65,728 
(1972-78 . బాగ్దాద్‌, మొసల్‌, బసా, నులే 
మానియా, ము స్తన్‌ సిరియాలలో యూనివర్సిటీలు 
కలవు. ఇండలివిద్యార్థినంఖ్య 48,078 191.72). 


జనపాల. ్యములులయాయూలకలమజయాన్న. 


దేశమున 15,542 శయ్యలు కల 147 ఆసుపత్రులు 
వె ద్యసహాయమును కల్పించుచున్నవి (1967), 
బాగ్జాదునుండి అయిదు దినపతికలు |పచురితము 
లగుచున్న వి, 


12. యాతా సొ.: దేశమును. దర్శించ 
వారిలో అత్యధిక సంఖ్యాకులు, మత మే తములను 
దర్శించు ముస్టిములు. 1969 తో ఇటుల వచ్చిన 
వారి సంఖ్య 10,842, 


13. (పనిద్ధ పౌరులు : బాగ్గాదుననుండి 
ముస్టిం ప్రపంచముపె ఆధిపత్యమును నెరపిన 
కలీఫాలలో హరూన్‌ అల్‌రషీద్‌(ప. 787-809), 
ఆల్‌ మామూన్‌ (ప. 818-88), అల్‌ ముతాసిమ్‌ 
(6888-42) ప్రముఖులు. వీరి కాలమున 
అరబ్బీ సాహితికి బాగ్గాదు కే_[దమైనది. ఆ సాహి 
త్యోద్యమమునకు పట్టుగొమ్మ హునాయిన్‌ ఇబ్న్‌ 
ఇషాక్‌ (మ. 8/8). అతని సమకాలికుడు యాకూబ్‌ 
ఆల్‌ -కి=డి గీకు తత్యశా స్ర్రమును, భారతీయ 
గణితశా స్త్రమును మధించి సారమును అరబ్బులకు 
అందజేసెను. ముస్టిం న్యాయళాస్త్రములలో ఓక 
దాని ఆవిష్కర్తయగు అబూ హనీఫా (మ. 767) 
ఈ దేశీయుడే. 


గ, ఇరాన్‌ 
(శేష్వారే షాహిన్‌షాహే ఇరాన్‌) 


ముఖ్యనగరము : తెహ్‌రాన్‌; జెండా : ఆకు 
పసిమీ, తెలుపు, ఎరుపురంగుల అడ్డచారలలో 
మధ్యనున్న తెలుపు చాయయందు, పంజాలో క తిని 
చేపట్టియన్నటుల చితింపబడిన సింహముపై 
ఉదయ సూర్యుని చిత్రము కలది జాతీయ పతాకము; 
జాతీయ గీతము : షాహిన్‌షా_ఇ-మా బిందాబాదా 


(చక్రవర్తి చిరకాలము మనుగాక) అను పల్టవితో 
మొదలిడును; నాణెము : “రియల్‌” అను పేరుగల 
ఆపరివ ర సీయపు కాగితపు క రెన్స; దాని తుల్య 
మూల్యము 11.782 మిల్లి గాముల బంగారముగ 
(పభుత్వ నిర్ణయముకలదు. వినిమయవ విలువ 101 
రియాలులు =రు.10.00. వ్యవహార సౌకర్యార్భమై 


ఇరాన్‌ 


ఒక రియాల్‌ 100 దీనార్జుగ విభ క్రము. 
5,10,25,50 దీనార్హ నాజెములును, 1,2,5,10 
రియాలుల నాణెములును, 5,10,20 50,100, 
900,500.1000 రియాలుల నోట్టున్ను చెలామణిలో 
ఉన్నవి. ఇఏగాక పహ్హవి అనబడు బంగారు 
నాణెము, వ 1 బ్‌, 5 పహ్హాఏల 'పమాణజణము 
లలో అమలునందు ఉన్నది. ఒక పహ్వవీ = 7.883 
గాముల బంగారము; కొలతూకములు : మె[టిక్‌ 
కొలతలు సాధికారముగ అమలునందున్నను, స్థానిక 


hh 


పటము 6. 


ముగ సాంపదాయికపు వివిధరితుల కొలతూక 
ములు ఆటనట వ్యా ప్రియందు ఉన్నవి. కాల 
పరిగణన : సా. $,80 ని. = భారతదేశమున 
సా. 5. 80. ని. 

1. ఉనికి మొ. : పశ్చిమ ఆసియాలో 
హిందూ మహాసము[ద తీరమున ఉన్న ఈ దేశము 
25.40 ఉ. అక్షాంశ రేఖలమధ్యను 44°_68° 
తూ. తులారఖలమధ్యను నెలకొని ఉన్నదని చెప్ప 
వచ్చును ఈ దేశమునకు ఉత్తరమున కొంత 
వరకు కాస్పియన్‌ సము[దమును, తక్కిన మెరన 
సోవియట్‌ దేశమునందలి [టాన్స్‌ కశేసియన్‌, 
టర్కీసాన్‌ [పాంతములును, తూర్పున ఆఫ్‌ఘ 
నిస్తాన్‌, పాకిస్తాన్‌ దేశములును, దక్షిణమున పాఠ 





269 


సీక, ఓమన్‌ సింధు శాఖలను పశ్చెమమున 
ఇరాక్‌, టర్రీ_ దేశములను సరిహద్దులందున్న వి. 
దేశపు విస్తృతి 16,48,000 చ. కమి. 


దేశపు మధ్యభాగము ఒక ఉన్నతమగు వీళ 
భూమి; ఈ పీఠభూమి సరాసరి ఎత్తు 1.280 
మీటర్లు దీనిని పరివేష్టించి దాదాపు అన్నివై పుల 
పర్వత _శేణులు కలవు ఎనిలోనెల్లి అత్యున్నత 
మైనది జ గోస్‌ పర్వత శేశి. దీని అత్యున్నత 
శిఖరపు ఎతు 4,800 మీటర్లు, దేశపు వాయశుపు 
కొనన ఆరంభమైన ఈ |శెణి, తొలుత నైరుతి 
మూలగ పయ'ంంచి పారసీక సింధుశాఖయొక 
తూర్పు తీఠమనుచేరి, అటనుండి తూర్పునకు తరిగి 
బెలూచిస్తాన్‌ వరకు పోవును. వాయవ్యమ ననే 
జ గోస్‌ పరం“ ఆణి మొదలిడినచోటుననే ఆరంభ 
మగు వేరొక పరర శేణి, “ఎల్‌ొబర్డ్‌” అనబడునది, 
కాస్సియన్‌ సము దపు దక్షిణ తీరమును ఆశ 
యించి పయనించుచున్నది. ఈ పరత | శేణి వెడ 
ల్పున జ గోస్‌ (శణికన్న తక్కు_వగ నున్నను 
ఎత్తున మాతము దానికి సరిపోవును చెళవు 
తూర్పు సరిహద్దున అటనట చెదరియుండిన పర్వత 
(శేణులు కొన్ని కన్పట్టును. ఇవి జ[గోస్‌, ఎల్‌ 
బర్జ్‌ ల యంతగ  ఉన్నతములు కాక పోయినను 
దేశమునకు ఒక అడ్డుగోడగ మాతము ఉపకరించు 
చున్నవి. 

దేశపు మధ్యనున్న పె పీశభూమియందు కొంత 
భాగము రాతి ఉప్పనేల; మరికొంత భాగము, గుల్ల 
రాతి ఇసుకపుర్ర. అయినను పీఠభూమి అంచు 
లందు, అనగా పర్వత |శేణుల దిగువ |పాంతము 
లందు మాత్రము సేద్యమునకు అనుకూలించు 
పాంతములు కననగును. ఈ [పాంతములందు 
మాతిమే దేశపు మొత్తముమీద, వ్యవసాయము 
జరుగుచున్నది. ఇట్టి పర్వత శేణీ పరిసర | పాంత 
ముననే దేశపు ముఖ్యనగరము సైతము నెలకొని 


970 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


యున్నది. పీఠభూమి మధ్యనున్న ఉప్పునేలలును, 
ఇసుక పృరలును చాలవరకు జనావాస రహితములైై 
ఉన్నవి 

ఈ దేశము అంతటంతట భూకంపములకు 
లోనగుచున్నది సన్నిపాత భూత ?లమున అట్టిది 
1068లో సంభవించి, 1920 చ కిమీ మేర 
భూమి సంక్షుభితమై, దాదాపు 20,000 (ప్రజలు 
నశించిరి పర్వత, శేణులనుండి బయలుదేరిన అనేక 
నదులు దేశ మున (పవహించుచున్న వి. ఏనిలో నెల్ల 
ముఖ్యమైనది 'కరున్‌' నది ఇది పారసీక సింధు 
శాఖలో పడుచున్నది. నౌకా[ప్రయాణమునకు ఈ 
నది చక్కగ అనుకూలించుచున్న ది. 


శి శీతోష్ణస్థితి మొ : ఇచ్చటి శీతోష్ణ పరి 
స్థితి, ఆ యా బుతు కమమున, విపరితపు హెచ్చు 
తగ్గులకు లోనగుచున్నది. [గీష్మమున (ప్రపంచ 
మున ఎటను కనరాని ఉష్టోగత కన్పట్టును; ఆ 
సమయమున తాష్మ్కకమము 180° ఫా ను అత్మిక 
మించును. శీతకాలమున సర్వసాధారణముగ. దేశ 
మున తాపకమము 0 ఫా. గ ఉండును; అయి 
నను ఆ సమయమున వాయవ్యపు జగోస్‌ పర్వత 
[పాంతమున మృాతము తాపకమము - 20° ఫా 
వరకు పడిపోవును. 

కీతోష్టపరిస్థితిలోని ఈ విధపు వ్యత్య స్తతను 
మరింతగ త్మీవతరము చేయునవి అచటి. వడ 
గాడ్పులు. (పతి సంవత్సర మునను గీష్మమున 
120 రోజులు ఈ వడగాడ్పులు, త్మీవవేగముతో, 
దేశమున, అందును తూర్పు పాంతమున, ఒకొక). 
సారి గంటకు దాదావు 180 కిమీ వేగముతో 
వీచును. వీని త వతవలన కొన్ని సందర్భము 
లందు కొన్ని భవనములే కూలిపోవును. 


దేశమున అత్యధిక భాగము చాలవరకు అనా 
వృష్టి [పాంతమే; అయినను ఉత్తరపు, వాయవ్యవు 
భాగములందు మాతము తగినంతగ వర్షము పడు 


చుండును. అందును ముఖ్యముగ కాస్పియన్‌ 
సము ద తీరమున సాలుసరిన 200 సెం. మీ వర 
పాతము కలదు. పీఠభూమియందు సాలున వర 
పాతము 0 సెం మీ లను మించదు. తక్కిన 
పాంతములందు గరిష్ట వర్షపాతము 12,5 సెం మీ, 
మాతమే. 


దేశ విస్తీర్ణమున పదవ భాగము అటవీభూమి; 
కాస్పియన్‌ సము[దతీరపు పర్వత శణులందు ఈ 
అడవులు ఎక్కువగ కననగును ఇందు దేవదారు, 
ఓరు, భూర్జ పృక్షములు ఎక్కువగ ఉన్నవి. ఆ 
అడవులలో పెద్దపులులును, ఎలుగులును, తక్కిన 
ఆఅల్పజాతి వన్యమృగ ములును విశేషముగ కన్పట్టు 
చున్నను, పెదవులుల సంఖ్య అంతటంతట తగి 
a) ౧ 
పోవుచున్నది. 


తి. జనసంఖ్య మొ. : దేశమున తగినంత 
వర్షపాతము ఉన్న కొలది పాంతములందు మ్మాతమే 
జనసాం్యదత విశేషముగ ఉన్నది. పీఠభూమి 
యందలి ఉప్పు పరలందును, ఇసుక ఎడారు 
లందును జనావాసములు చాల కొలదిగ, చెదరవేసి 
నటుల, అటనట కన్పట్టును. అట్టి |ప్రదెేశ ములందు 
ఉండువారిలో అత్యధికులు స్థిరనివాస మెరుగని 
|దిమ్మరిజాతులవారు డాని ఈ శతాబ్ది మధ్యకాల 
మున వీరు నివసించు (పాంతములందు పెటోలు 
నూనెగనులు ఎక్కువగ కనుగొనబడుటవలన, ఈ 
దిమ్మరి జనులలో, పలువురు ఆ నూనెగనుల 
యం[తశాలలలో పనివారుగ చేరుటవలన స్థిరనివాస 
మునకు అలవాటుపడుచున్నారు. ఈ [దిమ్మరి 
జాతులు దేశపు జానాభాలో 10% ఉందురని 


అంచనా, 


చారిత్రక పరిణామము లనుబట్టి ఇచటి. |పజా 
సీకమున ఇరా“యన్‌ , ఆఫ్‌ఘన్‌, తుర్కీ, అరబ్‌ 
జాతుల సంకీర్ణ లక్షణములు చాలవరకు కన్పట్టు 
చున్నవి, దేశపు మొత్తవు జనసంఖ్య, 1966 


ఇరాన్‌ 


లెక్కలను అనుసరించి, 2,5/,55 210. జన 
సాం[దత చ. కిమీ.కు 16. పజలలో 88% 
పట్టణములలో నివసించుచున్నారు. ఒక్కాక్యా 
దానియందు లక్షకు పెఒడిన జనాభాకల పట్టణ 
ములు దేశమున 14 వున్నవి. వానిలో నెల్ల మిన్న 
యినది తెహ్‌రాన్‌ (జ. సం. 27,19 10); తరు 
వాత పేర్కొనదగినవి ఇస్ఫహాన్‌ (జ సం. 
4,24,045); మేషద్‌ (జ. సం. 4,09,616); 
తా|బిజ్‌ (జ. సం. 4,08,818; ఆబదాన్‌ (జ, సం. 
2,72 962 ; షిరాజ్‌ (జ సం, 2,69,865). 


ఫారసీభాష సాధికార భాషగ, దేశమున పరిగణ 
నను ఆర్జించినది 50% కు మించిన దేశ పజలకు 
అది మాతృభాష దేశమున వాయవ్య నైరుతి 
భాగములందును, ఈశాన్యమున కొన్ని [పదేశము 
లందును తుర్మీభాషకు సన్నిహితములగు మాండ 
లిక భాషలు కొన్ని మాతృభాషలుగ [పచారమున 
ఉన్నవి. ఇవిగాక, పారసీకన్న _ విభిన్నము 
లయ్యును, ఇండో-యూరపి యన్‌ కుటుంబమునకే 
చెందిన కుర్దిష్‌, బెలూచి మొదలగు భాషలు 
వాయవ్య, ఆగ్నేయ సాంతములందు విశేషముగ 
వ్యా ప్రియందున్నవి. [ద్రవిడభాషా కుటు-బమునకు 
చెందిన (బాహ్విని మాటాడు అల్ప సంఖ్యాకులు 
కొందరు ఆగ్నేయ ఇరానున వసించుచున్నారు. 
అల్ప సంఖ్యాక వర్గములకు చెందిన ఆరబ్బీలు, ఆర్మీ 
నియనులు, ఆస్సీరియనులు, యూదులు తమ మాతృ 
భాషలనే నిలువుకొని నివసించుచున్నారు. 


దేశ పజలలో 98% ముస్త్టిమ.లు. అందు అత్య 
ధిక సంఖ్యాకులు ష్‌యా సం|పదాయమునకు 
చెందినవారు. షియా సం|పదాయపు ఇస్టామే దేశపు 
సాధికార మతము. ముస్టిముల తరువాత, అల్ప 
సంఖ్యాకులు గ, క్రైస్తవులు, యూదులు బహో 
యీలు, పార్చీలు, క్రమముగ లెక్కింప 


దగినవారు, 


271 


4. సమాచార సొ.: దేశమున తపాలా, 
చెలి గాఫ్‌, టెలిఫోన్‌, రేడియో [ప్రసార సాధన 
ములు పభుత్వాధీనమున పనిచేయుచున్న వి. తెహె 
రాన్‌లోని రెడిమో స్టేషను అత్యంత శక్తి 
యుతము ఆహవాజ్‌, జెందాన్‌, కెర్‌మాన్‌షా 
నగరములందున్న రేకియో సైేవనలు పరిమిత 
శ క్రి వంతములై స్థానికావసరములకొరకు కార్య 
క్రమములను నిర్వహించుచున్నవి 1956 లో దేశ 
మున తొలుతగ టెలివిజన్‌ (పసారకేందములు 
తెహ్‌రాన్‌, అబదాన్‌ నగరములందు సంస్థాపిత 
ములై పనిచేయ మొదలిడినవి. 


ర. యాన సొ. : దేశమున, పలు విధము 
లగు, రసాలు కలవు వీని మొత్తవు నిడివి 
87,120 కిమీ. ఇందు సాం పదాయిక ముగ ఉన్న 
ఒంటె బిడారు డెఎకదారులును, ఆధుకనియుగపు 
రోడ్డును చేరియన్నవి ఇందు 12,286 కిమీ 
మాత్రమే పక్కారోడ్డుగు పరిగణింప దగినది. 
ఆసియాలోని వివిధ దేశములను-టర్కీ మొదలుగ 
తాయిలాండువరకు - కలుపుచు నిర్మింప సంక 
ల్పింపబడిన మహాపథమున, ఇరాన్‌ |పభుత్వము 
తన దేశమున వేయవలసిన రోడ్డు మార్గమును 
1966 లోనే సకమముగ పూ ర్రిచేసినది. ఆ మహా 
పథము టర్కీలోని బాజర్‌ గాన్‌ వద్ద మొదలై 
ఇరాన్‌ లోని తాబిజ్‌, మెషద్‌ నగరములద్వారా 
పయనించి, [క్రమమున ఆఫ్‌ఘనిస్తాన్‌, వాకిసాన్‌, 
ఇండియా, బంగ్లాదెక్‌, బర్మాలను అతిక్రమించి, 
తాయిలాండ్‌ను చేరుకొనును. 


దేశమునగల 4,944 కిమీ. రైలుమార్గము 
[పభుత్వాథినమున ఉన్నది. ఆందు పథాన 
మార్షము, పారసీక సింధుశాఖనుండి కాస్పియన్‌ 
తీరమునకు తెహ్‌రాన్‌ ద్వారా పయనించును. తెహ్‌ 
రాన్‌నుండి ఉపమార్గ ములు బయలుదేరి దేశమున 
వివిధ (పాంతములకు పోవుచున్నవి, 


272 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఇరాన్‌ దేశమునందలి (ప్రముఖ రెవుస్థలము 
ఖొరమ షహర్‌; పారసీక సింధుశాఖ తీరమున 
ఇది ఉన్నది ఆ సింధుకాఖను ఆ|శయించియే, 
బందర్‌ షాపూర్‌, బందర్‌ అబ్బాస్‌ ఒను రేవు 
నగరములును కలవు. కాస్పియని సము దతీరవు 
రేవులలో బందర్‌ పహ్హావీ, నవ్‌ షహర్‌ అనునవి 
[ప్రముఖములు. రిజయె సరస్సును, కరుణ్‌ నదియు 
దేశాంతర్గత జలమార్షములుగ ఉపక రించుచున్నవి. 


(పభుత్వాధినమున ఉన్న ఇరాసీయ జాతీయ 
విమానమార్గము దేశమున 15 నగరములమధ్య, 
విమానయానమును నిర్వహించుచున్నది. తెహ్‌రాన్‌, 
అబదాన్‌ నగరములందలి విమాన్నాశయములు 
అంతర్జాతీయ విమానయానమునకు ఉపకరించు 
చున్నవి. 


6, చరిత : అతి [పాచీన కాలము నుండియు 
మానవావాసముగ ఉండి, మానవ చర్మితను 
తీర్చిదిద్దిన [ప్రాచీన దేశములలో ఒకటిగ రాన్‌ 
పేరొందినది. [కీ పూ. 6,000 లోనే శిలాయుగవు 
మానవులు ఇట వసించి, నాగరికతా పథమున 
తొలుతటి అడుగులను వేయనేర్చిరని [తవ్వకముల 
వలన విశదమగుచున్నది. చితవు నగిష్షీపనిగల 
మృణ్మయ పా|త్రలను, కంచు పరికరములను వాడ 
నేర్చిన మానవ నాగరికత E పూ. 8000 [పాంత 
మున ఈ దేశమున వ్యాప్రియందుండెననుట చారి 
[తకుల కృషివలన వెద్యమైనది. కీ. పూ 1500 
[పాంతమున, రెండు తెగల ఆర్యజాతులు- మీడులు, 
పారసీకులు అను వారలు _ ఈ దేశమునకు చేరి 
పశ్చిమ, దక్షిణ ఇరాన్‌ లను క్రమముగ తమ 
నివాన భూములుగ చేసికొనిరి ఏక్‌బతన్‌ (నేటి 


హమదాన్‌) ను రాజధానిగ చేసికొనిన, మీడు 
రాజులలో [ప్రముఖుడగు క్షయార్ద, * పొరుగున 
నున్న ఆస్సీరియన్‌ రాజుల |పాభవమును అంత 
మొనర్చి, విశాల సా[మాజ్యమునకు (పభువయ్యెను 
(కీ. పూ. 6వ శతాబ్ది). కాని అనతికాలముననే 
పారసీకుల నాయకుడగు కురుష్‌, తిరుగుబాటుచేసి, 
మీడుల అధికారమును అంత మొనర్చి, మీడు పార 
పీక జూతులను సమ్మేళన మొనర్చి, సా్యమాజ్య 
పాలకుడె ఆసియా మైనరువరకు సా(మాజ్యమును 
వి స్తరింపజేసెను (క్రీ. పూ. 558). ఈతని వంళమే 
హఖమనీషి వంశమని పేరొందినది. ఈతని రాజ 
ధాని పార్సానగరము. ఈతని అనంతరమున 
[క్రమముగ సింహాసనమును అధిష్టించిన కాంభోజ, 
దుర్యూష, కరక 1, బుతక్షరక్ష | అనువారలు 
అతి సమర్థులుగ 'పేరొందిరి. వీరు హఖమనీష్షి 
సామాజ్యమున గీను ఈజిస్థ్రలను చేర్చుటయేగాక, 
మధ్య ఆసియాలోని ఆక్పస్‌నదివరకును, తూర్పున 
సింధునది తటమువరకును సా|మాజ్యవు ఎల్లలను 
వి స్తరింపజేయగలిగిరి. హఖమనీషి సామాట్టులు 
జరతుష్ట్ర (జొరాస్ట్రియన్‌) మతమును ఆదరించి 


ఇటుల నానా రాజ్యములను, జాతులను లోగొనిన 
హఖమనీషి స్మామాజ్యము మహావిజేతయగు అలె 
గ్ధాండరు ధాటికి ఆగలేక అంతరించినది (క్రీ. పూ 
894 - 880). కాని అలెగ్జాండరు అనంతరమున 
(గీకులు ఇరానున ఎక్కువకాలము నిలువజాలక 
పోయిరి, (కీ, పూ. మూడవ శతాబ్బమున శక 
జాతుల [దిమ్మరి మూకలు దేశమున చొరబడి, 
పార్థవ (పార్షియన్‌) అను నామముతో ఒక 


as sl ce eu Ct era ee tut eae 

* మీడు, పారసీక నామములగు క్షయార్ష, హఖమనీషి, కురుష్‌, దుర్యూష, క్షరక్షవంటి పదములు గికు 
బార్మితకుల రచనలలో సియగ్గరస్‌, ఆకిమీనియన్‌, కై రస్‌ (నైరస్‌), దరయన్‌, జార్టెన్‌వంటి వికృత రూపములను పొంది 
పాళ్చాత్యుల మూణమున ఆ తీరుగనే పచారములోనికి వచ్చినవి. కాని ఇట ఈ చార్మితక కథనమున తొలుతటి మీడు, 


పారసీక నామములే స్వచ్చరూపమున వాడబడినవి 


రాజవంశ మును సంస్థాపించి, పాలింప నారంభించిరి. 
b పూ. 240). హక మత సంస్కృతి 
సం|పదాయములనే వీరును ఆవలంబించిరి. ఈ 
పార్థవరాజులు నిరంతరము, సమకాలిక రోమన్‌ 
[పభువులతో యుద్ధములుచేసి బలమును కోలుపోగా, 
వారిని తొలగించి, అచ్చపు పారసీకజాతికిచెందిన 
నీయి పాలకులు రాజ్టమును వశ పరచుకొనిరి 
(కి. శ్‌ 226), పీరి కాలమున సైతము రోమన్‌ 
ప్రభువులతో యుద్ధములు ఎడతెగక సాగినవి. 
అయినను సొంస్కృతికముగను, భాషా విషయికము 
గను ససావియన్‌ |పభువులు దేశమునకు విశేష 
ముగ సేవచేసిరి; లలితకళలను పోషించి, ఇరాన్‌కు 
లలితకళా రంగమున అనశ్వరమగు క్యాతిని కల్పిం 
చిరి. ఈ (ప్రభువుల ఆస్థానము గీకు, హిందూ, 
చీనీయ సంస్కృతులకు వినిమయ కేం దముగ 
ఉపకరించినది. 


క్రీ. శ. 7వ శతాబ్ది తొలిపాదమున, ఇస్టామిక 
మతావేశ। పేరితములగు అరబ్బీ సేనలు క. 
దండెత్తి ససాసీయ  రాజవంశమును అంత 
మొందించి, దేశమును వశపరచుకొని, ఇస్రామ్‌ను 
దేశమున వ్యాపింపజేసినవి. ఆంతట (పాచీన జర 
తుష్ట్ర మతానుయాయులలో కొందరు, తమకు 
దక్కిన మత [గంథములతో భారతదెశమును చేరి 
అట తలదాచుకొనిరి; వారి సంతతివారే “పార్సీలు” 
అని నేడు భారతదేశ మున వ్యవహృతులు, 


కీ. శ. 9వ శతాబ్దివరకు ఇరాన్‌ దేశము 
అరబ్బుల అదినమున ఉండినది ఈ మధ్య కొల 
మున దేశము ఇస్టామిక సంస్కాతికి వూర్తిగ 
లోనైనది. లిపి, భాష, కళలు మొదలగువానిపె 
సైతము అరబ్బులు తమ |పభావమును నెరవిరి, 
అయినను ఇరాన్‌ తన పత్యేక వ్య కిత్వమును 
ఏలైనంతవరకు, కాపాడుకొనుటకు యత్నించి 
కొంతవరకు సఫలతను ఆర్జించినది. ఇస్టామిక 


(య! 


279 


[ప్రపంచమున ముత, తత శా స్త్ర వివ హొ ములందు 


ఆరబ్బీకి దాముఖ్యమున్న న MoD సాంస్కలిక వవ 
హారములందు పంక భాషదే, దక్షిణ, మధ్య 


ఆసియాలందు, పెచేయి అయిన 


అరబ్బుల | పాభవము &ణదశ నొందినపుడు, 
ముస్టిమ్‌ రాజవంశములవారు పెక్కురు ముందునకు 
వచ్చి క్రమమున దేశమును హెలించిరి. ఇట్టిజారిల్‌ 
గజ్నపి వంశమునకు చెందిన గజనీ మహమూద్‌ 
(11 వ శతాబ్ది) ప్రముఖ విజేత. ఈత డార్డించిన 
సా్యమాజ్యము పశ్చిమ ఇరాన్‌ మొదలుకొని సింధు 
నది తటమువరకు వ్యాపించెను. కాల కమమున 
గబ్నవీ వంశీయులను తుదముట్టించి సెల్టుక్‌ 
రాజవంశము రాజ్యాధికారమును వశము చేసికొనెను. 
ఈ సెల్టుక్‌ లు తుర్క జాతివారు;  ఆయినను 
పారసీక భాషా సంస్కృతులను ఆవలంబించి పరి 
పోషించిరి. వీరి పాలనలో పారసీక స్నామాజ్యము 
బాస్పరస్‌ జలసంధినుండి తుర్మసాన్‌ వరకు 
విస్తరించినది. ఈ నెల్టుక్‌ ల అనంతరమున దేశ 
మును ఖ్వార్‌జమ్‌షా వంశికులు వశపరచుకొని 
కొంతకాలము పాలించిరి. 


18 వ శతాబ్దమున ఇరాన్‌ దేశము మంగోలుల 
హ స్తగతమయ్యెను. మహావిజేతయగు చెంగిజ్‌ కాన్‌ 
మనుమడగు హులగూ ఇరాన్‌ ను ఆ(కమించి, ఆట, 
ఒక రాజవంశమునకు మూలపురువడయ్యెను. ఇత 
నికిగల ఒక బిరుద మునుబట్టి ఈ రాజవంశమునకు 
“ఇల్‌ ఖాన్‌” అనుపేరు కలిగను. ఈ మంగోలులు 
ఇస్టామును స్వీకరించి, _ ఇరానీయుల భాషా 
సంస్కృతులను స్వీయిములుగ చేసికొని పరిపో 
షించిరి. కాని 14 వ శతాబ్దిలోని ఈ రాజవ:శికులు 
అంతఃకలహములవలన బలహీనులుకాగా వారిని 
అంతమొనర్చి, తైమూర్‌ అకు వేరొక మంగోలి 
యన్‌ విజేత ఇరాన్‌ను తన విశాల సామాజ్యమున 
అంతర్భాగముగ చేసికొనెను అయినను, అసమర్థు 


2T4 [పపంచ రాజ్య సర్వస్వము 


లగు అతని వంశీయుల కాలమున మాండలికులు 
స్వతం[తులై దేశము ఆల్పరాజ్యములుగ విభ క్ర 
మయ్యెను (16 వ శతాబ్ది), ఇట్టి, మాండలిక రాజ 
వంశములలో ఒకటి _ 'సఫావీ" అనునది |పాబల్య 
మునకువచ్చి, ఇరాన్‌ను మరల ఏకీకృతము చెసి, 
తన ఆధిపత్యమును నెలకొల్పెను. ఇస్సహాను నగర 
మును తమ రాజధానిగ చేసికొని, ఈ నఫావీ రాజ 
వంశమువారు దేశమును పాలించి జాతీయ సంస్కృ 
తికి పునరుజ్జీవనమును కల్పించిరి. ఈ పాలకులలో 
షా అబ్బాన్‌ (1587-1628) ఆతి |పసిద్దుడు, 
కాని, 1722 లో, ఆఫ్‌ఘన్‌ సేనలు దేశమును వళ 
పరచుకొనగ, నాదిర్‌ కులీ అను జాతీయ వీరుడు 
దేశ [పజలను సమీకరించి, ఆఫ్‌ఘనులను పార 
(దోలి, రాజ్యమును వశపరచుకొని, నాదిర్‌షా 
అను పేరుతో |పభువై ఆఫ్‌షర్‌ రాజవంశమునకు 
మూలపురుషుడయ్యెను (1786). 18 వ శతాబ్ది 
అంతమున దేశము మరల అరాజకము పాలుకాగా 
'క్షజార్‌' రాజవంశము ముందునకువచ్చి, దేశమున 
వ్యవస్థిత పాలనను ఏర్పరచెను. ఈ రాజవంశికులే 
1926 వరకు దేశమును పరిపాలించిరి. 


కడపటి కజార్‌ పాలకునివద్ద (ప్రధానిగ ఉండిన 
రిజాఖాన్‌, తన పాలకుని తొలగించి, రిజా మె 
అను పేరుతో తానే ఇకరానునకు (పభువై పహ్హఏ 
రాజవంశ మునకు మూలపురుషుడయ్యెను. దేశమున 
విదేశీయులకును, వారి _ప్రభుత్యములకును, వారి 
వర్తక సంస్థలకును ఉన్న పలుకుబడిని అంతముచేసి 
రిజా షా కేంద [పభుత్వమును బలవత్తరము 
చేసెను. కాని ద్వితీయ [ప్రసంచయుద్ధ కాలమున 
అతడు జర్మనుల పలుకుబడికి దేశమును లోజేయ 
చున్నాడను అనుమానమువలన, తమ భద్రతకొరకై , 
(బిటిష్‌ సేనలును, సోవియట్‌ సేనలును దేశమున 
కీలక స్థానములను ఆ(కమించినవి. అంతట 
రిజా షా పదవీపరిత్యాగము చేసి తన కుమారుడగు 
మహమ్మద్‌ రిజాను రాజుగ చేసెను; 1942 లో 


కుదిరిన ఒక మైతీ ఒడంబడికను అనుసరించి 
పపంచ యుద్ధము ముగియుదనుక దేశమున 
అమెరికన్‌ - |బిటిష్‌ - సోపీయట్‌ సేనలు అవసర 
మగు అధికారములతో మెలగుటకు ఇరాన్‌ [ప్రభు 
త్యము అంగీకరించెను. 


(ప్రపంచ యుద్ధము ముగిసిన తరువాత 1946, 
జనవరిలో |బిటిష్‌ - అమెరికన్‌ సేనలు దేశము 
నుండి వెడలిపోయినను, సోవియట్‌ సేనలు అటుల 
చేయక, పెగొ అజర్‌ బై జాన్‌ రాష్ట్ర మున స్వయం 
పరిపాల నోద్యమమును సమర్థించినవి, కాని, ఆ 
తరువాత భ|దతాసమితికి ఇరాన్‌ తన వివాదమును 
నివేదించిన అనంతరమున (1946, మే) సోవియట్‌ 
సేనలును వైదొలగినవి. అటనుండి [కమమున 
ఇరాన్‌ దేశ ప్రభుత్వము యు. సై, వైపునకు మొగ్గు 
చూపినది. ఇంతలో దేశమున జాతీయాభిమానము 
వెచ్చు పెరిగి, రాజవ్యతిరేకమగు తూ దే ((పజా) 
పక్షము మొసాదిక్‌ అనువాని నాయకత్వమున 
ఎన్నికలలో [పాబల్యమును సంపాదించినది; ఆ వెను 
వెంటనే [పధాని పదవిని పొందిన మొసాదిక్‌ నూనె 
గనులను జాతీయములుగ చేయుటయేగాక, రాజ 
రికమునెడల వ్యతిరేకతను రెచ్చగొకైను; తత్సలిత 
ముగ రాజు దేశమును వదలిపోయెను, కాని ఆ 
వెనువెంటనే సైన్యము రాజపషమును అవలంబించి, 
మొసాదిక్‌ ను, అతని అనుయాయులను తొల 
గించగ, రాజు దేశమునకు తిరిగివచ్చి పరిపాలనను 
వశపరచుకొనెను (1958). 


దేశ [ప్రజలలో వ్యా నియందున్న దారి ద్య 
మును, అజ్ఞానమును తొలగించుటవలన మాతమే 
వారియందలి అసంతృ పియు, దేశమున తీవ 
వాదుల పలుకుబడియు, తొలగగలవని |పభువు 
గుర్తించి 1950 నుండియు తానే స్వయముగ 
చారవతీసికొని భూసంస్కరణలు _కొనివచ్చి, 
సాంఘిక సం సేవారంగమును పటిష్టతరము చేసెను. 


ఇరాన్‌ 


మధ్య [పాచ్య ఒడంబడిక (సెంటో) లో తన దేశ 
మును భాగస్వామిగ చేసీ యు. సై వలనను, పశ్చిమ 
రాజ్యముల వలనను విరివిగ ధన సాహాయ్యమును 
ఆతడు పొంది దేశమున కొన్ని వసతులను 
చేకూర్చెను, కాల|క మమున దేశము ఆర్థిక 
సుస్థిరతను చేకూర్చికొని. ప్రస్తుతము విదేశీయ ధన 
సాహాయ్యమునుకూడ త్యబించినది. దేశపు నూనె 
గనులవలన వచ్చు విపరీతపు ఆదాయము ఇందులకు 
ఎంతయో తోడ్పడినది. 


7. పరిపొలన : 1906 లో ఆమోదింపబడి, 
1907, 1925, 1949, 1957 లో సవరణలను 
పొందిన ఒక రాజ్యాంగము అమలునందున్నది; 
కొని వంశానుగతమగు రాజరికమునకు విశేషాధ 
కారములు కలవు; రాజు ముస్టిము ఆయియు ౦ండ 
వలయునను నియమము కలదు; తన ఇచ్చ వచ్చిన 
వానిని [పధానిగ నియమించుటకును, శాసనసభను 
రద్దుచేయుటకును రాజునకు సర్వాధికారములు 
కలవు. కాసనసభయందు మజ్జిస్‌, సెనెట్‌ అను 
రెండు కక్ష్యలున్నవి. మజ్జిస్‌న సభ్యసంఖ్య 290. 
నాలుగేండ్లకు ఒకసారి జరుగు ఎన్నికలలో వయో 
జన వోటింగు విధానమున, 21 ఏండ్లు వయసునకు 
తగ్గని [పజలవలన వీరు ఎన్నుకొనబడెదరు 1968 
నుండి న్రీలకును వోటుహక్కు_ కల్పింపబడినది. 
సెనెట్‌ లోని 60 మంచి సభ్యులలో 0 మందిని 
రాజే నియామకము చేయును; తక్కిన సభ్యులను 
రెండు అంచెలలో |పజలు ఎన్నుకొనెదరు. |పజా 
విత్త వ్యవహారములను చర్చించు అధికారము మబ్దిన్‌ 
నకు మాతమే కలదు. తక్కిన అన్ని విధముల 
శాసన నిర్మాణమున రెండు కక్ష్యలును పాల్గొనును. 
మజ్జిస్‌నకు జరుగు ఎన్నికలకు నియోజక వర్గ ములు 
వృత్తులను అనుసరించి-రై తులు, వర్తకులు, న్యాయ 
వాదులు మొ, వర్గముల పద్ధతిలో _ఏర్పరుపబడిన వి, 
సెనెట్‌న సభ్యత్వమునకు, ఉద్యోగవిరమణము 
చేసిన సేనానులు, ఉన్నతోద్యోగులు,. మాజీ 


275 


మంతులు మొ. ఉన్నత స్థాయివారలు అర్హులు. 
1941 నుండి దేశమున రాజకీయ పక్షముల ఏర్పాటు 
అనుమతింపబడినది. వానిలో “ఈరాదె మిల్టి” (ప్రజా 
సంకల్ప), తూ దే (ప్రజా సామాన్య) పక్షములు 
మా|తమే విస్తృతముగ పలుకుబడిని ఆర్జింప గలిగి 
నవి. ఇందు రెండవది తీ వభావ పేరితమై, రాజు 
రికమును వ్యతిరేకించునది. 1949 లో రాజరిక 
మును నిర్మూలించుటకు జరిగిన ఒక విఫల యత్న 
మునకు తూ దే పక్షపు ఆమోదము కలదను అధి 
[ప్రాయము కలుగుటవలన, అంతటినుండి అది 
నిషేధింపబడినది. కాని [పజలలో ఏదియో ఒక 
మారురూపమున అది ఇప్పటికిని, పనిచేయచునే 
ఉన్నది. 1957 నుండి [పభుత్వమే కొన్ని భిన్నాభి 
[పాయములుగల రాజకీయ పక్షములు రూపొందు 
నటులజేయ సంకల్పించి కృషిచేసినది. ఇటుల 
రూ పొందించినవానిలో మిల్లూన్‌ (జాతీయ) పక్ష 
మును, మర్టమ్‌ (జన) పక్షములును కొంత ముందు 
నకు రాగలిగినవి. అయినను 196కి లో, ఈ 
రెండింటిని అధిగమించి, ఇరాన్‌ -ఇ-నవిన్‌ (నవీన 
ఇరాన్‌) పక్షము రూపొంది [పచాదరణను 
ఆర్జించినది. 


స్థానిక పరిపాలనకై దేశము 14 ఉస్తాన్‌లుగ 
విభ క్రము; వానిలో (పతిదానిని ఓక గవర్నరు, 
(పజలెన్ను కొనిన “అంజుమానుిల సాయముతో 
పాలించును; ఈ ఆంజుమానుల అఆధికారములు చాల 
పరిమితములు. పరిపాలనా సొకర్యమునతై 
ఉస్తాన్‌, షహరెస్తాన్‌లుగను; షహ రేసాొన్‌ (పకి 
యొకటి బక్ష్‌ (జిల్లా) లుగను విభజితవములు. 


(ఫ్రాన్స్‌లోని న్యాయనిర్వహణ రీతిని అనుక 
రించు న్యాయ వ్యవస్థ దేశమున పనిచేయుచున్న ది. 
తెహ్‌రాన్‌లోని స్నువీమ్‌కోర్టు, న్యాయ నిర్వహణ 
మున ఉచ్చతమాధికారములను కలిగియున్నది. 
దానికి లోబడి ఉన్నత న్యాయస్థానములును, తక్కు 


276 (పపంచ రాజ్య సర్వస్వము 


విధముల న్యాయస్థానములును దేశమున [ప్రముఖ 
[పదేశములందు పనిచేయచున్నవి. పౌర (నివిల్‌ ), 
దండ (క్రిమినల్‌), వ్యాపారిక (కమర్షల్‌ ) న్యాయ 
సంహితలు,  ఫెంచి, స్విస్‌ సంహితలు ఆధారము 
లుగ, 1980 లో రూపొందింపబడినవి. 


8. దేశరక్షణ: దేశమున రెండెడ్డ నిర్భంధ 
సైనికసేవ అమలన ఉన్నది. దేశ సైన్యమును 
ఆధునికము చేయుటలో సాయపడుచు, యు, మై. 
సెనిక సంఘము, దేశమున పనిచేయుచున్నది. అతి 
సమర్థమగు నెనికదళమును  నిర్మించవలయు 
నని రాజు సంకల్పము. మొ త్రముమీద 2 లక్షల 
మంది చెనికులుగల 8 సేనాదళములు కలవు. 
19కర్‌ నుండి వై మానికసేన |పలేక ప్రతిపత్తిని 
ఆర్జించినది; అందు 20,000 మంది పనిచేయు 
చున్నారు, 180 పోరాట విమానములును, అందు 
లకు తగిన సంఖ్యలో హెలికాప్టరులు మొ. 
ఆ సేనకు కలవు. ఆధునిక రీతిలో నౌకాబలమును 
రూపొందించుటకు కృషి జరుగుచున్నది. 


9. అంతర్జాతీయ సం. : ద్వితీయ [ప్రపంచ 
యుద్ధానంతరమున ఇరాన్‌, పాళ్చాత్య రాజ్యముల 
వైపు ఎక్కువగ మొగ్గుమూపి, మధ్య పాచ్య ఒడంబ 
డిక ( సెంటో) లో సభ్యత్యము వహించినది. కాని 
ఆ ఓఒడంబడికనుండి ఇరాక్‌, పాకిస్తాన్‌లు వెదొల 
గుటతో ఇరాన్‌, |పాంతీయ సహకారమునకై 
తక్కు-విధముల కృషిచేయచు, సోవియట్‌ 
రష్యాతో కూడ నన్ని హితత్యమును 'పెంపొందించు 
కొనుచున్నది. తనకు పొరుగున ఉన్న బహరీన్‌పె 
తనకు హక్కు. కలదను వివాదమువలన ఆరబ్‌ 
రాజ్యములతో వై మనస్యములు ఏర్పడినను, ఐక్య 
రాజ్య సమితి తీర్పును అనుసరించి, బహరీన్‌ పై 
హక్కును ఇరాన్‌ వదలుకొనుటవలన (1970) ఆ 
వై మనస్యములు చాలవరకు ఆంతరించినవి. అయి 
నను ఇరాక్‌ తోగల ఒక సరిహద్దు వివాదమువలన 


ఇరాన్‌ _ ఇరాకులమధ్య కలతలు ఏర్పడి ఇప్పటికిని 
అపరిష్కతముగ నిలిచియున్న వి, భారత = 
పాకిస్తాన్‌ సంఘర్షణలలో తొలుత ఇరాన్‌, పాకిస్తాన్‌ 
పట్టున సుముఖత చూపినను, బంగ్భాదేశ్‌ రూపొం 
దిన తరువాత భారతదేశముతో గాఢ సన్ని హితత్వ 
మును వెంపొందించుకొనుచున్నది. ఇరాన్‌కు, 
ఐ. రా. న. యందును, తదనుబంధ సంస్థలలో 
పెక్కింటను సభ్యత్యము కలదు. 


10. ఆర్థిక రంగము : పాచీన కాలపు 
భూస్వామ్య విధానముమై ఆధారపడియుండి, చాల 
వెనుకబడియున్న, ఈ దేశపు ఆర్థిక వరిస్థితిని 
ఆధునికము చెయుటకు కృషి 1950 లో మొదలైన 
దని చెప్పవచ్చును. తదాదిగ (ప్రభుత్వము కొన్ని 
నిర్ణిత అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణముగ 
కృషిని సాగించుచున్నది. ఇట్టి (ప్రణాళికలలో 
అయిదవది (1978-76) (పస్తుతమున అమలున 
ఉన్నది; ఈ అయిదవ (ప్రణాశిరావ్యయము $,550 
కోట్ట అమెరికన్‌ డాలర్లకు సమానము. 


1950లో తన స్వంత భూములను రై తులకు 
ఇచ్చివేయటతో, భూసంస్క_రణలకు రాజే మార్గ 
దర్శి అయ్యెను. తరువాత 1962 లో ఆమోదిత 
మగు భూసంస్కరణల చట్టమును అమలునకు 
తెచ్చుటవలన 1971 నాటికి దెళమున, సేద్యము 
చేయువానికే, ఎల్బయెడల భూమియందు హక్కు 
లభించినది. ఇందులకు తోడుగ ఆధునిక యం|త 
ములను, సాంకేతిక రీతులను పనిగొని వ్యవ 
సాయము చేయుటయు , సహకార సంఘములద్వారా 
వ్యవసాయ కృషియు [పోత్సపాంపబడినవి. 


దేశమున మొ త్తపు భూమిలో 11.5% మాత మే 
'సేద్యమునకు అనుకూలమయినది. నీటిపారుదల 
వసతులు పరిమితములు. అయినను భూసంస్కర 
ణలవలనను, వ్యవసాయము ఆధునికము చేయ 
బడుటవలనను ఎక్కువ ఉత్పత్తి సాధింపబడు 


ఇరాన్‌ 


చున్నది. 1966 లో, ఇరాన్‌ దేశము, తనకు 
కావలసిన గోధుమలో 96% ను, బియ్యములో 
100% న్కు చక్కెరలో 40%ను, ఉత్ప త్రిచెని, 
స్వయంవోషకతను సాధించినది. 
రొక్క-పు పంటలలో [ప్రముఖము (ప తిపంట; దాని 
తరువాత పొగాకు, జనుము లెక్కకు వచ్చును. 
ఇరాన్‌ దేశము ఫలసంపదకు చాల పేరుగనినడి; 


దాక్ష, ఖర్జూరము అందు (పముఖములు. 


దాదాపుగ 


పశుపోషణయందు రై తులేగాక, [దిమ్మరిజాతుల 
[పజలును (శ ద్రవపించుచున్నారు. గొ|రెల వెంప 
కము విరివిగ జరుగుచున్న డి; సాలీనా దాదాపుగ 
8,000 టన్నుల ఉన్ని ఎగుమతి యగచున్నది. 
[ప్రభుత్వాధీనము ననున్న జాతీయ మత్స్య సంస్థ, 
కాస్పియన్‌ సముద తీరమునను, పారసీక సింధు 
కాఖయందును ఆ పరి|ళమను వృద్ధిచేయుటకు 
కృషిచేయుచున్న ది. 


దేశభూమిలో 11.5% అఆటవీభూమి. దీనిని 
కా న్రీయరీతిలో పరిరక్షణచేసి, ఆటవికోత్స తిని 
పెంపొందించుటకు |పభుత్యము _శద్ధవహించినది. 
కాస్పియన్‌ తీరముననున్న 60 లక్షల ఎకరముల 
వి సీర్ణముగల అడవి, |పపంచపు అత్యుత్తమ అటవి 
భూములందు ఒకటిగ, పేరుగనినది. 


దేశమున ఖనిజసంపద విరివిగ కలదు; రాగి 
గనులు విస్తారముగ పలుచోటుల ఉన్నటుల 
తెలియవచ్చుచున్నను, వానినుండి ఉత్పత్తి తగి 
నంతగ సాధింపబడుట లేదు. సీసము, తుత్తునాగము 
కూడ లభ్యములగుటకు ఆవకాశములు కలవు. 
అల్ప [(ప్రమాణములందు ఇనుము, రాక్ష నిబొగ్గు 
మొదలగునవియు కలవు. కాని అన్నింటికన్న 
ఎక్కువగ లబ్ధమై దేశసంపద శే కారణమైనది 
వెటోలియము; ఈ ఖనిజపు భూగర్భపు నిలువ 
మొత్తము కర్‌ లక్షల కోట్ల పిపాలు ఉండునని 
అంచనా; నానాట ఇంకను |క్రొ త్రగనులు కనుగొన 


277 


బడుచున్న వ. 1951లో పెటోలియం పరిశ్రమ 
జాతీయము చేయబడినది; కాని అప్ప టివరకు 
ఉత్పత్తిని సాగించుచుండిన ఆంగ్లో = ఇరానియన్‌ 
కంపెనీ మొదలగునవి లేవదీనిన వివాదములవలన 
కొంత కాలహరణము జరిగి కడకు కొన్ని ఒడం 
బడికలు జరిగినవి, ఆట్టివానిలో విశ మె, 197కి న 
జరిగిన కడపటి ఒడంబడిక |పస్తుతము అమలున 
ఉన్నది. దానిని అనుసరించి జాతీయ ఇరాని 
యన్‌ ఆయిల్‌ కంపెనీ అను [ప్రభుత్వ సంస్థ 
యొక ఆధిపత్యమును, ఆంగీకరించి దాని సమ్మ 
తితో కొన్ని తావులందు కన్నార్షియమ్‌ అను సమష్టి 
(పతిప త్తితో ఉత్స తీసి సాగించుటకు పూర్యపు 
కంపెనీలు, అనుమతిని ఆర్డించినవి. 1971 లో 
దెళమున మొత్తపు పెటోలియమ్‌ (డూడ్‌) 
ఉత్పత్తి 2,270 లక్షల మెటిక్‌ టన్నులు, 


తక్కిన పరిశ్రమలలో ముఖ్యముగ పేర్కొన 
దగినవి వస్త్రపరి శమ, తివాచీల పరిశ్రమ. ఇందు 
రెండవది ఈనాటికిని అచ్చముగ గృహపరిశ్రమ 
గనే ఉన్నది. పారసికపు తివాబిలు జగ (త్పసిద్ధ 
ములు. దేశదేశములందును వీనికి గిరాకి కలదు. 
1970లో 6 కోట్ట అమెరికన్‌ డాలర్హ విలువగల 
తివాచీలు విదేశములకు ఎగుమతి చేయబడినవి. 


ఇనుము, యంతముల పర్నిశమలును దేశమున 
[క్రమముగ అభివృద్ధి చెందుచున్నవి. సోవియట్‌ 
సహకారముతో ఇస్పహానున ఒక ఉక్కు. కర్మా 
గారము నెలకొల్పబడినది. కొన్ని ఇతర దేశములు 
అల్యూమినియం మొదలగు పరిిశమల అభివృద్ధిలో 
ఇరాన్‌కు సాయపడుచున్న వి. 


యంతశ కికి సప్కెటోలియమేకాక విద్యు 
చ్చక్తియ దేశమున  వినియుక్తమగుచున్నది. 
విద్యుచ్చ_కిలో దాదాపు మూడవవంతు జలవిద్యుత్తు. 
మొత్తముమీద 1,089 వేల కి.వాట్ట విద్యుత్తు 
ఉత్పత్తి సామర్థ్యము దేశమునకు కలదు (1968). 


గ్ర 
(3 

గ్ర 
a 
Co 
0 

వే 
స్‌ 
లొ 


ర్శిక pn టమును 
కాలము, నెల వ అదనపు ప పనికి (పత్యేక వేతనము 
మొదలగువాచి విషయమున కార్మికులకు సదుపాయ 
ములు కల్పింపబడినవి; కాని వీనిని అమలునకు 
తెచ్చుటకు తగిన యంతాంగము నెలకొల్ప 
బడలేదు. 


ఈ హః ఎగుమతులలో ముఖ్యమైనది పె టో 
లియమ్‌. |పపంచమున 'పెటోలియమును ఎగుమతి 
చేయు న ఇరాన్‌ గణ్యస్థానమును పొంది 
యున్నది. 1972.78 లో ఈ దేశము 15,060 
కోట్ట రియాలుల విలువగల పవెటోలియమ్‌ను, 
తదనుబంధ [ద్రవ్యములను ఎగుమతి చేయగలిగినది. 
తక్కిన ముఖ్యములగు ఎగుమతులు : తివాచిలు 
(478.5 కోట్ట రి.); ముడి[ప త్తి (276.1 కోట్ల రి.); 
పండు (288.8 కోట్ట రి.) (192-778). దిగుమతు 
లలో మోటారు వాహనములు, యం[త పరికర 
ములు, రసాయనములు, విద్యుత్‌ పరికరములు 
పేర్కొనదగినవి. 1972.78 న మొత్తపు ఎగు 
మతుల విలువ 17,262.4 కోట్ట రియాలులు; 
దిగుమతుల విలువ 18,421.4 కోట్ట ది, 


దేశమున బ్యాంకింగు వ్యవహార ములలో బ్యాంక్‌ 
మెల్తి ఇరాన్‌, బ్యాంక్‌ మర్క_జాయ్‌ ఆను రెండు 
బా శంకులు (ప్రముఖ స్థానములను ఆక మించి 
యున్నవి. నో ట్టను జారీచేయుచు బ్యాంక్‌ 
మర గాజాయ్‌, కేంద బ్యాంకుగ వ్యవహరించు 


చున్నది. ఇవిగాక, (పభుత్వాధినముననే, వ్యవ 
సాయాది పత్యేక కార్యములకు | పోత్సాహము 
కల్పించు 9 విధముల బ్యాంకులు పనిచేయుచున్నవి. 
వీనితోపాటుగ |పయివేటు బ్యాంకులు 19 పనిచేయు 
చున్నవి. విదేశీయులకు చెంది, (దవ్య వినిమయ 
మును నిర్వర్రించు బ్యాంకులు 6 కలవు. 


దేశపు బడ్జెటరీ వ్యయము 69,615 కోట్ల రియా 
లులు (1972). పభుత్యపు ఆదాయమున 27% 
(ప్రత్యక్షపు పన్ను లవలనను, తక్కినది పరోక్షపు 
పన్నుల వలనను లభించుచున్నది. 


11. సాంఘిక రంగము: దేశమును ఆధు 
నికముగచేయ కృషిలో సాంఘిక సంసేవనుకూడ, 
ఒక ముఖ్యాంగముగ, చేయుటకు (ప్రభుత్వము 
1961 నుండి కృషిచేయుచున్నది. “వహ్టావీ రాజ 
వంశ ధర్మనిధి” అనుదానిని 4,650 కోట్ల రియా 
లుల మూలనిధితో రాజు 1961 లో సంస్థాపించి, 
దాని ఆదాయమును ఇరానీయ పజల సాంఘిక, 
విద్యా, ఆరోగ్య రంగములందు వినియోగించుటకు 
ఏర్పాటు చేయబతో ఆ కృషి మొదల య్యెనని 
చెప్పవచ్చును. దీనికి తోడుగ పభుత్యమును 
[పణాళికలలో , సాంఘిక సంసేవకై , కొంత ధన 
మును ప్రత్యేకించి వినియోగించినది. మూడవ, 
నాలుగవ |పణాళీికల అమలు కాలమున దాదాపు 
నాలుగు లక్షల గృహములు నూతనముగ, నిర్మి 
తములై నవి, 


పారసీక భాషా సాహిత్యములు [ప్రపంచ విఖ్యా 
తములేయైనను, ఆ దేశమున విద్య తొలుతటి 
నుండియు కొన్ని ఉన్నతవర్గములలోనే కుదురు 
కొనినది. ఈ వ్యత్యస్తతను తొలగించుటకై జరుగు 
చున్న కృషిమూలమున దేశమున 1972 లో 40% 
పజలు విద్యావంతులై రి, నిర్బంధ ఉచిత పాథ 
మిక విద్యావిధానము ఒక శాసనము మూలమున 
1948 లో మొదలై నడి. 1970-71 లో దేశమున 


ఇరాన్‌ 


గల 26,884 పాఠశాలలలో 45 లక్షల విద్యార్థులు 
పఠించుచుండిరి. 

తెహ్‌రాన్‌ విశ్వవిద్యాలయము 1985న స్థాపింప 
బడినది. తరువాత [క్రమమున తాిజ్‌, మెషెద్‌, 
అహవాజ్‌, షిరాజ్‌, ఇస్స హాన్‌, రిజయేలలో విశ్వ 
విద్యాలయములు నెలకొల్పబడినవి. ఉన్నత విద్యా 
విధానము [ఫాన్స్‌దేశపు విధానమును వరవడిగ 
గహించినది. 1870-71 లో విశ్వవిద్యాలయ 
శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య 74,000. 


తెహ్‌రాన్‌ లోని మ్యూజియమున ఆ దేశపు 
[ప్రాచీన సంస్కృతిని వెల్లడించు అనేకావశేషములు 
భ|దపరుపబడియున్న వి, గులిసాన్‌ రాజభవనము 
నందలి [పాచీనపు [వాత | ప్రతులును, రత్న సింహాస 
నములును, తక్కిన పెక్కు. అమూల్య వస్తువులును 
యాశశ్రికులను విరివిగ ఆకర్షించుచున్న.వి 

[గంథాలయములలో తెహ్‌రాన్‌లోని జాతీయ 
[గంథాలయమును, పార్లమెంట్‌ గంథాలయమును, 
ఆమూల్య|గంథములకును, [పాచీనపు |వాత|పతుల 
కును పేరొందినవి. 


1955 లో [ప్రభుత్వము జారీచేసిన ఒక చట్టము 
నకు లోబడి ఈ దేశమున వారాప,తికలు పనిచెయు 
చున్నవి. దైనిక వార్తాషతికలు పెక్కున్నను, 
వాని [ప్రచారము చాల తక్కువ. ఇతె లాత్‌, కయ్‌ 
హాన్‌ అనువానికి మ్మాతమే లక్షకుమించిన పాఠ 
కులు కలరు. ముఖ్యనగ రమున [ ఫంచి, ఇంగ్లీషు 
దినష్మతికలు రెండు |పచారమున ఉన్నవి. దేశ 
మున వైద్య వసతులు | క్రమముగ అభివృద్ధి చెందు 
చున్నవి. 88,124 శయ్యలుగల వైద్యశాలలు 
కలవు. ఇందు సగము తెహ్‌రాన్‌ నగరమున 
ఉన్నవి. వై ద్యసంఖ్య 8,970 (1971). 

1న. యాతా సౌొ.: పారా, ఇస్ఫహాన్‌ 
వంటి [పాచీననగరావశేషములను, జగోస్‌, ఎల్‌ 


979 


బర్ట్‌ పరత శేణులలోని రమ్యద్భశ్యములను 
చూచుటకు యాత్రికులు దేశమును దర్శించుచుం 
దురు. కొన్ని దేశముల పౌరులకు ఉచితముగ (పభు 
త్వము వీసాలను ఇచ్చుచున్నది. య్యాతికులకు 
సదుపాయములను కల్పించు యాష్రిక ఏజన్సీలు 
పెక్కు పనిచేయుచున్న వి. 1972లో 4,58,881 
మంది విదేశీయ యూ, తికులు దేశమును దర్శించిరి. 


138. (పనిద్ద పొరులు, : అతి |పాచెన చరిత 
గల ఈ దేశమున పెక్కురు ప్రసిద్ద పురుషులు 
జన్మించి ఖ్యాతిని ఆర్టించిరి. వారిలో (పపథమ 
ముగ పేర్కొనదగినవాడు జరతుష్టుండు. 
(క్రీ. పూ. 6 వ శతాబ్ది 2). ఈతడు ప్రవచించిన 
జరతుష్ష 9 మతము దాదాపు 1200 సంవత్సరముల 
కాలము ఇరాన్‌ సంస్కృతిలో ముఖ్యభాగముగ 
వర్ధిల్లి నది. ఇరానీయ [పప్రథమ స్మ్నామాట్‌ కురుష్‌ 
(కీ. వూ, 6 వ శతాబ్ది); ఈతని పట్టాభిషేకపు 
2,500 వ జయంతిని పారసీక 'పభుత్యము మహా 
వైభవముతో 1971 అక్టోబరులో నిర్వహించినది. 
దెశమున ఇస్తాము వ్యాపించిన తరువాత జన్మించిన 
మహాకవులలో మొదట గణనీయడు షానామా 
రచయితయగు ఫిర్దౌస్‌ (940-1020); 12 వ 
శతాబ్దపు వాడగు ఉమర్‌ ఖయ్యామ్‌ తన రుబా 
యితులవలన పపంచశథ్యాతిని ఆర్జించెను. సెల్టుక్‌ ల 
పరిపాలనా కాలమున [ప్రభవించిన మహనీయులలో 
[పముఖకవి నిజామీ (114-1202), మత్నవఏ 
రచయిత జలాల్‌ ఆల్‌ -దిన్‌ రూమి (1207-78), 
'గులిస్తాన్‌' రచించిన సౌదీ (ముస్టిహ్‌ ఉద్‌-దిన్‌ 
11584 2 = 1291), మధురతకు పేరొందిన 700 
గజలులను రచించిన హావిజ్‌ (మ. 1889). 
లెక్కింపదగినవారు. 


పాఠరసీకవు [పాచీన చితకారులలో (పపంచ 
ఖ్యాతిని ఆర్జించినవాడు బిహ్‌జాద్‌ (15 వ్‌ శతాబ్ది), 


పటము 7. 
మూరఐను [ప్రభుత్వము గుర్తించుచున్నది. కొల 


పరిగణన : సా. 4గం. భారతదేశమున సా. 


5. శీ0౦ గం. 


1. ఉనికి మొ. : అరేబియా ద్వీపకల్పమునందు 
ఆగ్నేయతీరభూమి [పాంతమున 58-60 తూ. 
తులారేఖం మధ్యను, 16-25? ఉ. అక్షాంశ రేఖల 
మధ్యను నెలకొనియున్న ఈ దేశమునకు ఊఉ త్రరమున 
కొంతవరకు సంయుక్త అరబ్‌ అమీరేట్టును, 





Xe 
cA 
Gn 
స్ట 
yp, 
GC 
VU 
ue 


_న భాగమున సౌదీ అరేబియాకు చెందిన రబ్‌ 
ఖాలీయును, పశ్చిమమున _ చాలవరకు 
రవ-ఆల్‌ ఖాలీయును, కొంతవరకు దక్షిణ 
యమెన్‌ దేశమును సరిహద్దులందున్న వి. దేశ 
వె శాల్యము దాదాపు 2,12,500 చ. కిమీ, 
దేశమున ఆతంధికభాగము ఎడారిభూమి; తీర 
'వాంతమును, వ్ర సీయపు మూలన ఉన్న ధూపార్‌ 
వీఠభూమియు కొంతవరకు సారవంతభూ ములు. 


తక 
నూ 
చా 
క 
జో 


E 


PAR శీతోష్ణస్థితి మొ, : సంవత్సరమున అత్యధిక 
భాగము ' “మే నుండి అక్షోబరు వరకు) గీష్మ రు రువుగ 
ఇచ్చట పరిగణనీయము, ఆ కాలపు అత్యధికోష్టత 
180° ఫా; చలికాలమున సైతము తాష్మకమము 
కశ హై. కు తక్కువగ ఉండదు. దేశమున 
మస్కట్‌ [ప్రాంతమున సాలునరి వర్షపాతము సరా 

న 10 సెం. మీ; ధూఫార్‌ |పాంతమున 62.5. 
నెం. మీ. ఎడారులందు కననగు ముళ్లపొదలు 
మాత్రమె ఇట సహజముగ కననగు వృక్షజాలము; 
ధూపార్‌ పాంతమునను, _ తీర పాంతమునను 
కొబ్బరిచెట్లు విరివిగ కననగును. చిరుతపులి, 
నక్క, లేడి మొదలగు చిన్న జంతువులు మాతమే 
ఆటనట కననగును. 


ల్‌. జనసంఖ్య మొ. : దేశమున అత్యధిక 
సంఖ్యాకులు ఆరబ్బీ జాతికి చెందినవారు; మస్క-ట్‌ 
నగరమునను, తత్సమీపమునను మ్మాతము భారత, 
పాకిస్తానీయ సంతతికి చెందినవారు గణనీయ 
సంఖ్యలో కననగుచున్నారు. దేశపు జనసంఖ్య 
7,50,000 (ఆంచనా మాత్రమే); మస్కట్‌ 
నగరపు జనసంఖ్య 6,200; [పజలలో దాదాపుగ 
లక్షమంది సంచారజాతులకు చెందినవారు. దేశమున 
దాదాపుగ అందరును ఇస్టామ్‌ మతానుయాయులు; 
ఆత్యధిక సంఖ్యాకుల మాతృభాష అరబ్బీ అయి 


ఓమన్‌ 


నను మస్కట్‌ , మ్మటానగరములందలి భారతీయ, 
పాకిస్తానీయ సంతతివారిలో ఉరూ, తదితర 
భారతీయ భాషలు |[పచారమున ఉన్నవి. 


4. సమాచార సా. : మన్కట్‌లోని తంతి, 
తపాలా, టెలిఫోన్‌ సౌకర్యముల వలన ఈ 
దేశము తక్కిన [ప్రపంచముతో సంబంధమును 
కలిగియున్నది. 


ర. యాన సొ. : దేశపు తీర్మపాంతమునను, 
వేర్వేరు పట్టణ [పాంతములను కలుపుచును రోడ్లు 
నిర్మింపబడినవి; పకా్రారోడ్డనిడివి 160 కిమీ. 
దేశమున అత్యధిక [ప్రాంతమున రాకపోకలకు 
ఒంటెలు ఉపకరించుచున్నవి. మస్కట్‌, మ్మటా 
లలో హార్చరులు కలవు. మస్కట్‌ లోని విమా 
నాశ్రయము ఆతి పముఖమైనది, తక్కిన చోట్టను 
చిన్న విమాన్నాశయములు కొన్ని కలవు. 


6. చరిత: ఆతి _పాచీనకాలమునుండియు 
జనావాసముగ ఉండిన ఈ [పాంతము ఫోనీషి 
యనులకును పారసీకులకును క్రై స్తవశకపు పూర్వ 
కాలముననే సుపరిచితము. (కీ, శ. 7వ శతాబ్దిలో 
ఇచటి [ప్రజలు ఇస్టామును అవలంభించిరి. కాని అ 
మతమున “ఇబా అను సంపదాయమునకు ఇచట 
ఎక్కువ మన్నన లభించినది తమ ఇమామును 
తామే ఎన్ను కొనవలయుననుట ఈ సంప్రదాయపు 
ముఖ్యలక్షణము. కీ. శ, 1508లో పోర్చుగీజు 
వారు తమ సమ్ముదమార్గముల సంరక్షణకై 
మస్కట్‌ [పాంతమును వశపరచుకొని అట ఒక 
నౌకాస్థానమును నెలకొల్సిరి. 1650లో దేశీయులు 
తిరుగుబాటుచేసి పోర్చుగీజువారిని తరిమివేసిరి; 
తదనంతరము ఆ అరబ్బునాయకులు అ(ఫికా 
తూర్పుతీరపు పోర్చుగీజువలసలను కూడ వళపరచు 
కొనిరి. కాల్మకమమున ఆ నాయకులలో 
(పముఖుడగు ఆల్‌ అబా సయ్యదు రాజరికమును 
నెలకొల్పెను (1776). 19వ శతాబ్దిలో మస్కట్‌ = 


281 


ఓమన్‌"” అన్నపేక ఈ దేశము యూరపీయులకు 
సుపరిచితమయ్యును. అప్పటికి ఆఫికా తీర 
[వాంతవజలన్మాయు ఓమన్‌ నుండి విడివడి వేరువేరు 


ఉండెను ఓమనే వాంతమున వి3విగ సాగుచున్న 
బానిసవ్యావారమును  ఆరికట్టుమిష బిటిష్‌ 
పభుత్వము ఈ డదేశవ్యవహారయులలో  లౌలుతగ 
జోక్కము కలిగించుకొని 1822), కడకు 
సులాన్‌ పై అధికారమును ఆర్జించి, తమ సమ్మతి 
లేనిదే అతడు తన రాజ్ఞుమున ఏ [పాంతమును 
ఆన్యా|క్రాంత మును చేయరాడను ఒడంబడికకు 
ఒప్పించిరి 1891). 1951 లో ఈ ఒడంబడిక 
రద్దయినది. అంతట _బిటిష్‌ ప్రభుత్యముతో ఒక 
మ్మైతి ఒడంబడికను మాృాతమే దేశ |వభువు 
కుదుర్చుకొని, సర్వసత్తాకతను అర్జించెను. తరువాత 
దేశమున మతాధిపతియగు ఇమామ్‌తో వై రుధ్యము 
ఏర్పడి, కొన్ని అరవ్‌ రాజ్యములు ఇమామ్‌ను 
సమర్థించినను, దేశ (ప్రభువు తన పభుత్యమునకే 
పరిగణను పొంది కడకు 1972లో తన 
దేశమునకు ఐ. రా. స. యందు సభ్యత్వమును 
పొందెను. 1958 లో బెలూచిస్థాన్‌ లో తనకు 
హక్కు_గల గ్వాడూర్‌ రెవును తత్పరిసర భూమిని, 
పాకిస్తాన్‌కు ఓమన్‌ [పభుత్వము ఆమ్మి వేసెను. 

7. పరిపొలన: దేళపభువు దేశమును 
సర్వ స్వతం[తాధికారములతో పాలించుచున్నాడు. 
దేశమున రాజకీయ పక్షములు ఏవియు పనిచేయుట 
లేదు, స్థానికపాలకులను (వలీలను) (ప్రభువే 
నియమించును. దేశీయులకు సంబంధించినంతవరకు 
ఇస్టామిక న్యాయసంపాత (పరిషత్‌) ను అను 
సరించియ న్యాయ నిర్వహణసాగుచున్న ది. 

8. డేశరకణ: దాదాపు 550 సైనికులు గల 
సేన కలదు; అదిగాక ఒక చిన్న వైమానిక 
దళ మును కలదు, 


282 “పపంచ రాజు సరంస్యమయు 


9. అంతర్జాతీయ నం. : :పరముఖడదెేశము 
అన్నింటితోను ఈ చేశడు దొత ధ 
కలిగియున్నది. 


10. ఆర్థిక రంగము : 1987లో దేశమున 
పె టోలియం గనులు కకుగొనబడినవి; కాని 
1964 మండి మాత్రమ వాని వలన ఉత్పత్తి 
విరివిగా జరుగసాగినడి. వివిధ విదేశీయ కంపెఎలు 
ఈ ఉత. తిని సాగించుచున్నవి. 1969 లో 
పె.టోల్‌ నూనె వలన ఆదాయము 7.2 కోట్ల 
డాలర్హు. వ్యవసాయోత్పత్తులలో ముఖ్యమైనది 





వ్‌ ఇందు అధిక భాగము భారత 
దేశమునకు ఎగుమతిదేయబడుచున్నది. 


11. సాంఘికరంగము : దేశమున మత 
విషయిక పాఠశాలలు పెక్కు గ్రాన్నను, ఆధునిక 
విద్యాశాలలు మస్కట్‌, మ్మటాలలో మా[తమే 
కలవు. సెకండరీ pe విద్య వరకు మ్మాతమే 
దేశమున లభ్యము. “కెండు వారప[తికలు- ఒకటి 
ఇంగ్లీషులోను, రెండవది అరబ్బీలోను-|పచారమున 
ఉన్నవి. మ్యూజియములు, లై [బరీలు ఎట్టివియును 
లేవు; 207 శయ్యలు కల 8 వైద్యశాలలు కలవు. 


7. కటార్‌ 


ముఖ్యనగరము : దోహా; జెండా : దండము 
వద్ద తెలుపుచారయు, దానికి అఆభిముఖముగ ర కొనలు 
గల క విశ వర్ణ పట్టికయు కలిగినది; నాణము : 
కటార్‌ రియల్‌, వినిమయపు విలువ 1కంరి 
=రు, 1-90; కొలతూకములు : బిటిష్‌ మెటిక్‌ 
విధానములకు చెండినవియు కొన్ని స్థానిక 
[పమాణములును వాడుకలో ఉన్నవి; కాల పరి 
గణన: సా, లి గం. 20ని. = భారతదేశమున 
సొ.ర్‌ గం. శీ0 ని, 


1. ఉనికి మొ.: పారసీక సింధుశొాఖయొక 
పశ్చిమ తీరమున నెలకొని, చిన్న ద్వీపకల్పాకృతిలో 
ఉన్న ఈ దేశపు విస్తీర్ణము 10,000 చ. కిమీ; 
దేశపు గరిష్టపు నిడివి 120 కిమీ; గరిష్టపు వెడల్పు 
80 కిమీ. ఈ దేశమునకు సౌది అరేవియా, అబూద 
భీలతోఉన్న సరిహద్దులు ఆనిర్భారితములై వివాద 
మునకు లోనై నవి. దేశమున కొంత ఇసుకపష్మర; 
కొంత శిలామయము. మొత్తముమీద ఆంతయు 
ఒక ఎడారి. [త్రాగుటకు నీరు “సైతము ఆలభ్యము; 


అందువలన సము[దపు సీటిని శుద్ధ జలముగ మార్చి 
ఉపయోగించి, (ప్రభుత్వము (పజలకు అందజేయు 
చున్నది. 


శ. శీతోష్ణస్థితి మొ. : దీర్చ (గీష్మమునకు 
ఈ |పాంతము పేరొందినది. సాధారణముగ మే 
నుండి అక్టోబరు వరకు ఎండకాలముగ లెక్కింప 
వచ్చును. ఆ సమయమున నీడలో సైతము 110° 
ఫా. తాపషకమము ఉండును. సరాసరి తాప 
క్రమము, సంవత్సరము మొ త్రముమీద ఆగస్ట్‌లో 
909 ఫా. యును, జనవరిలో 60° ఫా, యును 
ఉండును. సాలీనా వర్షపాతము 5-10 సెం. మ 
వరకు ఉండును. అరేబియా ఎడారి పరిస్థితులే 
ఇచట కన్పట్టును; చెట్టు చేమలు దాదాపుగ శూన్య 
ములు. ఒంటెల మేతకు ఉపయోగించు కంపచెట్లు, 
సమ్ముద తీరపు (పక్కన కన్పట్టును; అటనట 
ఖర్జూర చెట్లు చూడనగును. 

తి. జనసంఖ్య మొ.: దేశపు జనసంఖ్య 
1,70,000. ఇందు 1,80,000 ముఖ్యనగరమగు 


కొటార్‌ 


దోహాలో వసీంచుచున్నారు. జనుల మాతృభాష 
అరబ్బీ; జనులందరు సున్నీ శాఖకు చెందిన 
ముస్తిములు, 

4. సమాచార సా. : కటారున టెలిఫోను, 
రేడియో- చెలిఫోను సౌకర్యములు మాతమే కలవు. 
యూరప్‌, అమెరికాలతో ఏనిద్వారా ఈ దేశము 
సంబంధమును కలిగియున్నది. 


5. యాన సౌ.: రైలు రోడ్డు దేళమున లేనే 
లేవు; 1960 మొదలుగ రోడ్డు నిర్మాణము కొంత 
జరిగినది; కటారును సౌదీ అరేవియాతో కలుపు 
ఒక పక్కారోడ్డు నిర్మింపబడినది (1970). ముఖ్య 
నగరమగు దోహా ఒక రేవు పట్టణము; ఇదిగాక 
ఉమ్మా సయ్యద్‌ అను వేరొక పెద్ద హార్చరును 
కలదు సము[ద (ప్రయాణమును నిర్వహించు 
కొన్ని కంపెనీల స్టేమరులు దోహా, ఉమ్మాసయ్యద్‌ 
రెవులవద్ద ఆగుచుండును. దోహాయందు ఒక 
విమానాశ్రయము కలదు. ఆంతర్జాతీయ విమాన 
యానమునకు ఇది ఉపకరించుచున్న ది, 


6. చరిత : [ప్రాచీన కాలమునుండియు ఇది 
అరబ్బులు నివసించు [పాంతములలో ఒకటిగ ఉండె 
ననుటకన్న 19వ శతాబ్ది పూర్వపు వివరములు 
ఏవియు దీనినిగురించి తెలియవచ్చుటలేదు. పార 
సీక సింధుశాఖలో తమ నౌకాయాన పరిరక్షణకై 
అచటి చిన్న చేకు రాజ్యములలో పలుకుబడిని 
ఆర్జించ సంకల్పించిన | బిటిషి (ప్రభుత్వము, అప్ప 
టిలో కటారును పాలించు షేకుతో ఒక ఒడంబ 
డికను ఏర్పాటు చేసికొని రాజ్యమును తన రక్షణ 
లోనికి తీసికొనినది (1668). [పథమ (పపంచ 
యుద్ధకాలమున ఈ [పాంతపు షేకు, టర్కీరాజ్యపు 
రక్షణలోనికి పోయినను మరల 1916 ఒడంబడిక 
ద్వారా (బిటిష్‌ రక్షణను అంగీకరించెను. 1971, 
సెపైంబరు 1 న [బిటన్‌ ఈ ఒడంబడిక హక్కు 
లను వదలుకొని, దేశమునకు స్వతం తమొసగి, 


288 


వేరుగ ఒక మై తి ఒడంబడికను కుదుర్చుకొనెను. 
అంతట ఆ వాంతపు షేకు తనకు దేశవు అమీరుగ 
పకటించుకొనెను; కాని, ఆతని అసమర్థతను నెప 
ముగ [గపాంచి ఆతని సన్నిపాత ్ఞాతియగు 'షేకు 
ఖలీఫా అహమ్మద్‌ ఆల్‌తాని, ఆతనిని రాజ్య 
(భస్టునిచెసి, తానే ప్రభువయ్మెను (ఫిబవరి 22, 
1972.) 


7. పరిపొలన : రాజు తాను నియమించు 
కొనిన, 20 మంది సభ్యుల సలవోసంఘప్తు సాయ 


కున పరిపొలనను. నక పనున్వాడు; 


8. దేశరతణ : దేళవు భ(దతికై [ప్రభుత్వము 
ఒక చిన్న వైమానిక దళమును కలిగియన్నది. 
ఇందు 6 పోరాట విమానములును, కి హెలీకాస్టరు 
లును కలవు. 


9, అంతర్జాతీయ సం. : కటారునకు 
ఐ రా. స. యందు సభ్యత్యము కలదు. దేశమున 
పెటోలు పరిశ్రమవలన ఉద్యోగములు విరివిగ 
దొరకుచున్నందున, ఆందులక్రై పొరుగు అరబ్బీ 
దేశములనుండియు, ఇరాన్‌, పాకిస్తాన్‌, భారత 
దెశములనుండియు |పజలు తాత్కా-లికముగ వలస 
వచ్చుచున్నారు. 

10. ఆర్థిక రంగము : ఇరువదవ శతాబ్దికి 
పూర్యమున దేశ పజలు సాం|పదాయికముగ, 
సము[దమునుండి ముత్యములను "సేకరించి, వానిని 
విదేశ వర్తకులకు విక్రయించి జీవించెడివారు; 
మత్స్యపరి| శమ అనుబంధ వృ శిగ ఉండెడిది, 
కాని 1989 లో దేశమున పె చోలియమ్‌ గనులు 
కనుగొనబడుటతో దేళపు ఆర్థికవ్యవస్థ ఒక వింత 
పరిణామమును పొందినది. ఆ నూనెను త్రితీయ 
క్ర ంపెనీలవల్ణ ఆధికాదాయము  రాదొడగినది. 
1972లో అమీరు జారీచేసిన ఫర్మానావలన కటార్‌ 
జాతీయ సప్కెటోలియమ్‌ కంపెనీ రూపొందినది; 
అంతటినుండి దాని సర్వాధిపత్యమునకు లొంగిన 


చు యటం అవించేనపి, చః a న i ఆతం౭దిక 
భాగం ఆభివృద్ధి కార్య క ములకు విసియు క్తము. 
దేిమున ఇంఫన వాయవు కూడ దొరుకునని 

ద, దానినీ వనియోగివచి, సల దపు 
ఉపునీరును, మందిసిరుగ చేయుచున్నారు. మంచి 
సెటిని ఉపయోగించి తర వాంతపు.లందు కూరలను, 
పండించుటయెగాక, దెశావసరములకు 


ను 
mil 
మించినవానిని ఎగుమకిచయుటి జరుగుచున్న ది. 
3 


ల 
ఎరువులను, సాలీనా ఉత్ప త్రెచేయ కర్మాగారము 
ఉమ్మా సయ్యద్‌ ద్ద 


స్థావింపబడి, సాలీనా లక్షటన్సు ల సరకును ఉత్ప త్రీ 
rd 


11. సాంఘికరంగము : సపె[టోలియమ్‌ 
వలన సాంఘిక 
శేయోకార్య కమములు విరివిగ సాగుచున్నవి. 
పాఠశాలలు నెలకొల్పబడుచున్నవి. మొత్తమున 
1071 పాఠళాలలలో 19,581 మంది విద్యార్థులు 
పరించుచున్నారు. 


వలన లభించు ఆదాయము 


జ్‌ 


విష గబుద్యాలయ ములు లేవు, 
పంచమున, ఆత్యంత ఆధునిక పరికరములుగల 
ద్యశాలలలో ఒకటిగ పేరుగనిన వైద్యశాల 
హాలో ఉన్నడి; అందు శయ్యాసంఖ్య 180; 
ఇడికాక' యొ తమున 491 శ య్యాసంఖ్యగ ల నాలుగు 
వేరువిధముల వైద్యశాలలును కలవు. ఒక జాతీయ 
బ్యాంకును, మూడు విదెశ బ్యాంకుల శాఖలును 


దేశమున పనిచేయచున్నవి. 


| 


ey FY 


ల ( 


8. కాంబోడియా (ఖర్‌) 


ముఖ్యనగరము : ఫణమ్‌ వెబ్‌ ; జెండా : 
నీలభూమిక పై వాయవ్య మూలన, ఎరుపుభూమిక పై 
తెలపున అంగోర్‌ వాట్‌ దెవళపు చ్మితమును, 
దాసికి కుడివై పు ఆడ్డముగ మూడు తెల్లని నక్షత 
ములును కలది; నొణము: రియల్‌ ; 100 
రియెల్‌లు = రూ. 18-64; కొలతూకములు : 
మెటిక్‌ విధాగపువి: కాలగణన: సా. 
గం. = భారతదేశమున సా. క గం, 80 ని, 


1. ఉనికి మొ. : ఇండో-చీనా ద్వీప కల్పపు 
ఆగ్నేయ _(పొంతమున 100.15” ఉ ఆక్షాంశ 
రెఖలకును, 102° 81/--108 తూ. తులా రేఖ 
లకును మధ్యన వి స్తరించియున్న ఈ దేశమునకు 
ఈళాన్యమున లావోస్‌; తూర్పు ఆగ్నేయములందు 
వియెత్‌ నామ్‌; దశ్నీణమున సయామ్‌ సింధు 


శాఖ; పశ్చిమమున, ఉత్తరమున శతాయిలాండ్‌ 
సరిహద్దులందు ఉన్నవి. దేశవై శాల్యము 1,72,511 
చ. కిమీ. ఆటవీమయములగు పర్యతములును, జల 
పవాహముల వసతి చక్కగ కలిగిన మైదాన 
ములును కలది ఈ దేశము, తోన్లేపాప్‌ (మహీ 
నరస్సు), మీకాంగ్‌ నదులు నెలకొనినది ఇందలి 
మధ్య దేశము. మీకాంగ్‌ నది ఇటనుండి లావోస్‌ 
లోనికి పోవుచున్నది. తోన్హపాప్‌, సయాం సింధు 
శాఖల మధ్య కర్ణమం పర్యతములును, గజపర్వత 
[శేణియు కలవు. ఉత్తరమున తాయిలాండ్‌ 
సరిహద్దును ఆనుకొని శి20 కిమీ. పొడవున దంగ్‌ 
రెక్‌ పర్వత [శ్రేణి కలదు; దీని ఎత్తు 800-750 మీ. 
వరకు ఉండును. దేశపు తీరభూమి కొలది 
పొడవుగలదియే అయినను (పకృతి సిద్దమగు 


కాంబోడియా 285 


ఉత్తమమైన _ హార్చరును _ కంపాంగ్‌ 
(సింహానక్‌ విల్రీ) కు - కలిగియున్నది. 
దేశీయుల ఆరిక జీవన వ్యవ స్థకు మీకా: 


నదియ. తోనేపాప్‌ సరసు ను ళన ము 
న 


క. ఆ వెల్లువ జలమే మహా-సరస్సును 
నింపుచున్నది; కాగుగ నిండినపుకు ఆ సరస్సు 
వై శాల్భము ౨070 చ. కిమీ; సాధారణముగ దాని 
వైశాల్యము 260 చ. కిమీ. 


దేశమున  అధికభాగము 
అందలి సాం|దాటవులలో విభిన్న 


పర్యతమయము; 
వృక్ష, జంతు 


కాంనెడియా 


క యమొలు CTU 
పేలు 


మైళీ is ss 723 100 





పటము 9. 


సంతతులు కలవు. తాళజాతి. రబ్బరు, కొబ్బరి, 
మామిడి, అరటి, నారింజ వృక్షములును, ఎత్తుగ 
రెల్టుగడ్డియు అట కాననగును. ఏనుగులు, కారె 
నుములు, పులులు, చిరుతలు అడవులలో విరివిగ 
వసించుచున్న వి. పాములును, చేపలును, వివిధ 
కీటక జాతులును సలు[పాంతములలో వి సృతముగ 
కనబడుచున్న వి. 


శ శీతోష్టస్థితి మొ.: ఉష్ట మండ లపు శీతోద్దస్థితి 
ఇట కలదు, జూన్‌ మొదలుగ నవంబరు వరకు 


వానలు ఏరియును. గరి హైష్టత 00) ఫా. 


కనిష్టోష్టత 76 ఫా; గాలిలో చెమ్మదనము చాల 
ఎక్కువ. దేశపు నిమ్న _పాంతములందు వర్షపాతము 
సాలున 200 సెం. Es వేకత నే ఈ 


వెల్టువలకు గుడరియ గుదుండును; 


వృద్ధియగు ఏచున్న ద. నగరములలో ముఖ్యనగర నుగు 
ఫణమ్‌ పెణ్‌ ( (జ సం. అంచనా 18 లక్షలు), బ త్రం 
బాంగ్‌ (60,000 పేర్కొనదగినవి. దేశమున 
85% ఖర్‌ a తక్కిన న వారిలో వియత్‌ 
Ee ఇ 9 లక్షలు, చీసియులు (4 లక్షలు), 
మలయోజనెలిని మన్‌ వర్గములవారు (8 లక్షలు) 
కలరు. దాదాపు 6,000 warm పట్టణము 
లందు వసించుచునా రు. 'పెలీన్‌ నగర | పాంతమున 
కొందరు బర్న్మీ అటు న వాకునే ప. పరిసకము 


అందు లావో దేశీయులును వనించుచున్నా రు, 


దేశీయుల మాతృభాష ఖర్‌ (కాంబోజీ); 
ద్వితీయ భాషగ (ఫెంచి భాష వి నృతముగ వ్యాప్తి 
కలిగియున్నది వపేయులు మొదలగు అల్ప 
సంక్యాక జాతులు తమ మాతృ భాషలనే మాటాడు 
చున్నారు. హనయానబౌద్దము జాతీయ మతము; 
దేశీయులలో 90% ఈ మతమును అనుసరించు 
చున్నారు, ముసి ముల సంఖ్య 85,000; దాదాపు 
50,000 శై స్తవులు కలరు. 


ఓ. సమాచార సా. : దేశమున 568 పోస్ట్‌ 
ఆఫీసులు పనిచేయుచున్నవి (1968). టెలిఫోను 
వసతులు వి స్కృతముగ కలవు, ముఖ్యనగ రమునుండి 
హాంగ్‌కాంగ్‌, పారిస్‌, టోకియోలకు బెలిఫోను 
సౌకర్యమును; హాంగ్‌కాంగ్‌. ఒసాకా, పారిస్‌, 
సెగానులతో వెలెదిపు సంబంధమును కలవు, 


286 పపంచ 


తంతి ైలిహోను సంబంధములు నేరు" నింగపూరుతో 
ఏర-డి ఉనా వి. 
i రు 


ర. యాన సొ.: దేశమా ౨,574 కిమీ. 
బా 


కంకర రోడ్డును, MCR మతు కచ్చారోడ్డను 
కలవు. 1970 నుండి సాగిన అంతర్యుద్ధ కాః లమున 
ఈ రోడ్డయందలి వంతెనలు అనేకములు నాశనము 
లెనవి. ఫణమ్‌ పెణ్‌ నుండి తాయి సరిహద్దునందలి 
హోయిపేట్‌ వరకు 885 కిమీ, నిడివిన మీటరుగెజి 
రై లుమార్షము ఉన్నది. ఫణమ్‌ పెజ్‌ నుండి కాంపాంగ్‌ 
సేమ్‌కు 552 కిమీ. పొడవున వేరొక రైలు 
మార్గము 1969లో పూర్తి చేయబడినది. 
మీకాంగ్‌ నడితీరమున ఉన్న ముఖ్యనగరము ఓక 
రేవు నగరముగ కూడ ఉపకరించుచున్నది. కొలది 
పాటి సము దనౌకలు మీకాంగ్‌ నది ఎగువకు 
పయనించి ఆ రేవునకు చేరుకొనగలిగెడివి. కాని 
కంపాంగ్‌ సోమ్‌ హోర్చరును అభివృద్ధిచేసిన 
తరువాత, విదేశ వ్యాపారమునకు ఆ రేవు ఎక్కువగ 
ఉపయోగపడుచున్నది. ఫణమ్‌ పెణ్‌ నగరమునకు 
సమీపమున ఉన్న పోచెన్‌ టోంగ్‌ విమానాశ్రయము 
నుండి కొలంబో, న్యూఢిల్లీ, బాంబే, కరాచి, ఏతెన్స్‌, 
టోకియో, వియెంతియేన్‌, “సైగాన్‌, బాంగ్‌ కాక్‌, 
సింగపూర్‌,  హాంగీకాంగ్‌, రోమ్‌, పారిస్‌లకు 
విమాన ప్రయాణ వసతి కలదు. సిమ్‌రీప్‌ వద్దను 
వేరొక అంతర్జాతీయ విమాన్మాశయము కలదు. 
దేశమున వివిధ [ప్రాంతీయ నగరముల మధ్య 
విమానయాన సౌకర్యము ఏర్పడి ఉన్నది 


6. చరిత : (కీ. శ. ఆరవ శతాబ్దివరకు ఈ 
దేశము, ఆగ్నేయ ఆసియాయందు ఆ కాలమున 
అధికభాగమును పాలించిన, చంపా (ఫూనాన్‌) 
రాజ్ఞుమున దాదాపు 400 సంవత్సరములు 
అంతర్భాగ ముగ ఉండెను ఆ చంపా రాజ్య 
పాలకులు భారతీయ మత సంస్కృతులను అవలం 


సరం సము 


దించినవారు. వారి పాలనను అంతమొందించి 
[కీ శ. ఆరవ శతాబ్దిలో భఖ్మేరు జాతీయులు తమ 
శమునకు స్వతంతతను కల్పించిరి. అట్టి ఖ్మేర్‌ 
జాతి నాయకుల మూల పురుషుడు “కంబు స్వయం 
భువి అనియు వానినుండియే ఈ దేశమునకు 
“కాంభోజి అను పేరు కూడ  కలిగెననియు 
దేశీయుల సాం పదాయిక కథనము. ఈ పేరే 
కడకు 'కాంబోడియా”గా మార్పొందినది. 


కేర్‌ పాలకులును భారతీయ మతసంస్కృతుల 
యెడ ఆదరము కలవారు. ఈ వంశమునకు 
చెందిన రెండవ జయవర్మ కీ. శ. 802లో 
“అంకారధామ” అను పేరున ఒక ముఖ్యనగరమును 
దాని పరిసరమున *అంకారవాట్‌' అను దేవాలయ 
మును నిర్మింపజే స సును, డీ. శ, 10, 11 శ తాబ్దము 
అందు ఈ రాజుల సామ రాజ్యము ఆగ్నేయ, 
ఆసియాయందు అత్యధిక భాగమును లోగొనినది. 
కాని 19వ శతాబ్దమున తాయి, వియెత్‌నామ్‌ 
సైన్మములు దండెత్తి వచ్చి దేశమును ఆరాజకము 
పాలు చేసినవి. తదాదిగ తాయి రాజ్య పాలకులకు 
సామంతులుగ ఈ దేశపు రాజులు అతిహినస్థితిలో 
కాలమును గడిపిరి. ఈ దుస్థితి నుండి బయట 
పడుటకై 1869 లో అప్పటి రాజు | ఫెంచివారి 
రక్షణను ఆర్థించెను. అప్పటికే _ఫెంచివారు 
లావోస్‌, వియెత్నామ్‌లలో పలుకుబడిని కలిగి 
యుండుటవలన వారు కాంబోడియాను ఆ 
రాజ్యములతో చేర్చి _ఫెంచి ఇండో_చీనా అను 
పేర ఒక రక్షిత రాజ్యమును సంస్థాపించి 
పాలించిరి. ఈ |ఫెంచి వలసపాలనయు 
కాంబోడియావాసు లకును తత్పాలకునికిని బాధా 
కరముగ పరిణమించెను. ఇంతలో ద్వితీయ | పపంచ 
యుద్ధకాలమున జపాను సేనలు ఇండో-చీనాను 
ఆకమించిన సమయమున రాజగు నింహానక్‌, 
జపానీయుల పక్షమవలంబించెను. 1945 న జపాన్‌ 
సేనలు పరాజితములైన తరువాత, | ఫెంచివారు 


fib 


కాంబోడియా 287 


ఇండో-చినాను ఆక్రమించినను, ఆందల దేశముల 
[పజల జాతీయోద్యమముల వలన చాల (పతిబంధ 
కములను ఎదుర్కొ_నవలని వచ్చినది. ఆ ఆదనున, 
కాంబోడియా పాలకుడు తన దేశమును స్వతంత 
ముగ |పకటించి (6 మె, 1947), కడకు |ఫెంచి 
వారి ఆమోదమును పొంది | ఖంచి యూనియన్‌లో 
నియమిత స్వాతం త్యముతో ఉండుటకు అంగీక 
రించెను. అయినను ఇండో చినాలోని పరిస్థితులు 
| ఫెంచివారికి [క్రమముగ అనకూలముగ పరిణ 
మించినవి; అంతట కాంబోడియా 9 నవంబరు, 
1958న పూర్ణ స్యతం|త రాజ్యముగ రూపొందినది. 


కాంబోడియా పాలకుడగు సింహానక్‌ ఉదార 
భావ సంపన్నుడు; దేశమున కాసన బద్ధ వంశాను 
గత రాజరికపు పాలనను నెలకొల్పి దేశాభివృద్ధికై 
కృషిచేయచు, పూర్వ పశ్చిమ అగ రాజ్యములలో 
అన్నింటి సాయమును [గహించి, తాటస్థ్యపు విదేశ 
నీతి అవలంబించెను. కాని దక్షిణ ఉత్తర 
వియెత్నామ్‌ల అంతర్యుద్ధమున దక్నిణ వియెత్‌నా 
మీయ విమోచనసేనలు కాంబోడియాలో నెలవులను 
ఏర్పరచుకొనుట వలన అతని పరిస్థితి క్రిష్టమయ్యిను 
అంతట యు. సై. తో అతడు సంబంధములను 
దూరము చేసికొనక తప్పలేదు. ఈ పరిస్థితులలో 
'లాన్‌ నోల్‌” అను సేనాని ఆధిపత్యమున సేనలో 
కొంత భాగము ఆతనిని పదచ్యుతుని చేసి 
అధికారమును (గహించినది. తతృలితముగ దేశము 
నందలి కమ్యూనిస్ట్‌ వర్గమునకు రాజు చేయూత 
నిచ్చి, తాను పికింగనకు పోయి అచట తలదాచు 
కొనెను (మార్చి, 1970). 1970 ఆక్టోబరులో 
దేశనామము ఖ్మేర్‌ రిపబ్లిక్‌ గ మార్చబడినది. 
దేశీయ కమ్యూనిస్ట్‌ సేనలు, ఉత్తర వియెత్‌నమీస్‌ 
సేనల సాయముతో లాన్‌నోల్‌ |పభుత్యమును 
అంతరింపజెయుట కై యుద్ధమును సాగించి 1975 


మార్చిలో విజయమును సాధించినవి. రాజగు 
సింహానక్‌ 1975 సెపైంబరులో దేశమునకు తిరిగి 
వచ్చి పాలకుడయ్యెను. కాని అనతికాలముననే 
అతడు స్వచ్చందముగ ఆధికారమును పరిత్యజించెను 
(మార్చి, 1976). తతృలితముగ దేశమున కమ్యూ 
నిస్ద (ప్రభుత్వము నెలకొనెను. 


8. దేశరక్షణ : సేన యందలి సంఖ్యా వివ 
రములు తెలియవు. 


9. అంతర్జాతీయ సం. : ఐ. రా. న. యందు 
1955 మొదలుగ ఈ దేశము సభ్యత్వమును కలిగి 
యున్నది. కాంబోడియా, లావోస్‌, తాయిలాండ్‌, 
దక్షిణ వియత్నాం రాజ్యములు పీకాంగ్‌ నది 
యొక్క. పరీవాహ [పదెశమున విద్యుదుత్పత్తి 
మొదలగు వానిలో పరస్పరము సహకరించుకొను 
చున్న వి. 


10. ఆర్థిక రంగము: దేశపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవసాయముపై ఆధారపడి ఉన్నది. వరి, రబ్బరు 
ముఖ్యములగు ఉత్పత్తులు. దేశపు మొత్తపు వైశాల్య 
మున 2 కోట్ట ఎకరములు సేద్యమునకు అను 
కూలము ఇందు 40 లక్షల ఎకరములు మా్యతమే 
సేద్యమగుచున్నది. అందును 85% వరికి, లి% 
రబ్బరునకు, తక్కిినది నానా విధముల ఇతరపు 
పంటలకును వినియు క్రమగుచున్న ది. దేశపు ఎగు 
మతుల విలువలో ఆత్యధిక భాగము బియ్యపు ఎగ 
మతివలన లభించుచున్నది. కాని అంతర్యుద్ధము 
వలన ఈ ఎగుమతులు చాల దెబ్బ తినినవి; దేశమున 
88 లక్షల హెచ్టేరుల అటవీ ప్రాంతము కలదు. 
కాని రాకపోకల సదుపాయములు తగ్గుటవలన 


288 


లో 


వాసిని ఫలవంత'.గ ఉపయోగ.చుకొపఓట జరుగ 
కున్నది; ఆగ్నేయ, ఆసియాలోని తక్కిన దేశము 
లతో పోల్చినపుడు, ఈ = 

'సోమకు అవకాశములు మెడ! 


i 
వానికి సడియగు వినియోోము రేక“ డి. దేశ 


మున పకునంపద అత్వాధిక యు; అనేక పశువులు 
విదేశ. లకు ఎగుమతి అను చున్న వి 


ఖసిజముల ఉనికి తక్కువగ ఉన్నది, ఇను 
ఇ స హౌ'స్వెటులును ఎకుఒవి  గనులందు 
కలవని అంచనా. ధాస్పేటును వికివిగ పనిగొను 
టకై. యం[తాగారములు సంస్థాపితములై నవి. 
విద్యుదుత్పత్తి 5.8 కోట క్రివా (1964. దేశపు 
ఎగుమతుల విలువ 809,81,65,000 రియళ్ళు; 
దిగుమతుల విలువ 404,84,24,000 8 (1968). 
దేశపు బడ్జెటరీ వ్యయము 2,200 కోట్ట రః 
(1972). 


11. సాంఘిక రంగము; తక్కిన ఆగ్నేయ, 
ఆసియా దేశ ములతో పోల్చి చూచినపుడు ఈ దేశ 
మున చాలవరకు చకి3ని గృహవసతి కలదనియే 


తీ, ౪7,290 మంది బద్యార్గుల కల 1,490 పయి 
మరీ పాకకాలలను; 81,611 మంది పరించు 95 
నెకండరీ పాఠళశాలలును కలవు; 12,458 మంది 
ఉన్నత విద్యను పఠించువారు కలరు (1900-71). 
(ఆంతర్యుద్ధ కాలమున పాఠశాలలు అనేకములు 
మూసివేయబడినవి). 1959లో వ్మర్‌ వళ్ళ 
విద్యాలయము సంస్థాపితమైనది. ఇందు 14,560 
మంది విద్యార్థులు కలరు (1968 ; ఇచటి విద్యా 
విధానము |ఫెంచి విధానమును అనుసరించుచున్న ది. 
1964లో సోవియట్‌ దేశపు సాయమున ఒక 
పాలీ- టెక్నిక్‌ సంస్థ, యు, సై. సాయముతో ఒక 
ఇంజనీరింగ్‌ పాఠశాల కొలకొల్ప బడినవి, దేశ 
మున క్మెర్‌ భాషలో 8, చీనీయ భాషలో ఒకటి, 


ఫెంచి భాషలో రెండు డినప;తికలు |పచురింప 
దబిడుచున్న వి. “ఫణమ్‌ పెజణ్‌* లోని జాతీయ [గంథాల 
యము దేశమున అట్టివానిలో _ప్రముఖము. ఆ 
మ్యూజియమును ఉన్నత 
a చెందినదే, చార్మితకుల దృష్టిలో ఈ 
దోమే ఒక మ్యూజియము. భ్యర్‌ సా మాజ్యపు 
వాలయములు, శాసనములు, స్తూపములు, వి|గహ 
ములు దేశపు నానా [పాంతములందు కానవచ్చు 
చున్నవి. అన్నింటిలోను చార్మితక ఖ్యాతిని 
ఆర్థించినది. 'అంకార వాట్‌ దేవాలయము; దీని 
బహిః 'పాకారపు చుట్టుకొలత 5,540 మీ; ఈ 
పాకారమున 50 గోపురములు కలవు. దేవాల 
యపు కూడ్యములపై రామాయణ, భాగవతముల 
గాథలు శిల్పకళా విశిష్టతతో మలచ బడినవి, 


Ob 


దేశమున రోగబాధ ఎక్కువ; దేశీయ సామాన్య 
పౌరుని సరాసరి ఆయుః పమాణము వఐ2ి సం. 


మాృాతమే దేశము స్వతంతతను ఆర్జించిన 
తరువాత వైద్య వసతులు పల్రెపట్టులందును 
ఏర్పడినవి. పజలలో 2 880 మందికి ఒక 
వెద్యుడు చొప్పున కలరు. మొ తపు వెద్య 


సంఖ్య 400 (1969). దేశమున 58 ఆసు 
ప/తులును, 8586 డి స్పెన్సరీలును, 26 |పనూతి 
కాలలును పనిచేయుచున్న వి (1968). 60 
శయ్యలు కలిగిన ఒక వైద్యనౌక తోన్హేఫాప్‌ 
సరస్సు తీరమున పయనించుచు తీరవాసులకు 
వె ద్యసహాయమును కల్పించుచున్నది. ముఖ్య 
నగరమున యు. సై, సోవియట్‌ దేశము, ఫాన్సు 
దేశముల వభుత్యముల సాయమున నిర్మించిన 
మూడు ఉత్తమ వై ద్యళాలలు కలవు. 

12. యాతా సొ. : దేశమును దర్శించు 
విదేశీయులు పాస్‌పోర్టు, వీసాలను విధిగ కలిగి 
యుండవలెను. హోటల్‌ సదుపాయములు పరి 
మితముగ కలవు. ముఖ్యముగ 'అంకారవాట్‌ను 


కువా 


దర్శించుటకై విదేశియ యాత్రికులు ఈ దేశమునకు 
వచ్చెదరు. 

18. (పసిద్ధ పొరులు : పాచినులలో Ee 
రాజవంశపు రెండవ జయవర్మ, ఏడవ జయవర్మ 
[పముఖులు. ఆధునికులలో ఆంతర్జాతీయముగ 
పేరొందిన వాడు నరోత్తమ సింహానక్‌ (జ. 1922). 


ముట్‌ 259 


ళో 


అత మ ఆజ్‌ wo అల్లో 
. ఫంచి వలస వాలనా కాలమునుండియు చ| [ప్రజల 
హూ 


ర 
ఆశ యయులకు వాతినిధ్య యను వహించి, 


ర 
చ] 
as) 
et 
XK 
tA 
రం 
tr 
జ 
eA 
[స 


సతనోలకాణాతాంాటుదిదిలుదులాంచుదుదదాతటవతా నతన. 


9. కువాలుుట్‌ 


ముఖ్యనగరము : ఆఅల్‌-కువాయిట్‌. జెండా : 
పొడవు, వెడల్పులు వివ నిష్ప త్తిలోనున్న 
భూమికపై సమాన భాగములలో రూపొందిన 
ఆకుపసిమి, తెలుపు ఆడ్డుచారలలోనికి, దండము 
[పక్క-నుండి ముందునకు చొచ్చుకొని వచ్చిన 
నలుపురంగు వీఠాకృతి గలది. జాతీయ పతాకము. 





ఇల 5 
ర జ న య జ 
ట్‌ 
ల్‌ 
లీ 
ళు 4 
జీ 
ఈ + 
క. 
న్‌ ళ్‌ 
ల 
7 
అ. 
రయ అళంహమశ్వీ 
ల శ 
జ వ ఇ 


శ i 
| క్వాయిట్‌ | మ య 


నొణెము : కువాయిట్‌ దీనార్‌ (కు, దీ; ) దీని 
విలువ  బంగారములో, 2.48829 
(గాములుగ నిర్ణయితము. ఒక దినార్‌ 1000 
ఫీల్గులను చిల్లర నాణెములుగ విభ క్తము (1 కు, 
దీజ రూ. 21.00 ) కొలతూక ములు : మెటిక్‌ 


[19] 


సమాన 


మానమునకే సాధికార పరిగణన ఉన్నను, 
తక్కినవియు వ్యాప్తిలో ఉన్నవి. కాలపరిగణన : 
సా కిగం. = భారతదేశమునసా. 5.80 గం. 
1. ఉనికి, హద్దులు, పరిమాణము : పారసీక 
సింధుశాఖయొక్క పశ్చిమ తటమున ఉన్న ఈ 
దేశ మునకు ఉత్తర పశ్చిమములందు ఇరాక్‌ 
దేశమును, తూర్పున హెరనీక సింధుశాఖయు, 
దశ్నిణమునను పశ్చిమమున కొంతవరకును సౌదీ 
ఆరేదియాయు సరిహద్దులందున్నవి. సరిహద్దులను 
గురించి పక్క దేశములతో ఎర్పడిన వివాదముల 
వలన సరిహద్దురెఖలు ఇదమిత్స ములుగ నిర్ణయములు 
కాకున్నవి. దక్షిణమున సౌదీ అరేబియాతో గల 
సరిహద్దున తటస్థ [ప్రాంతమని వ్యవహృతమగుచు, 
5120 చ. కిమీ విస్ర్తీర్ణముగల [ప్రాంతము కలదు. 
ఇందు సౌదీ ఆరేవియయు, కువాయిట్‌ను సమష్టిగ 
సమాన హక్కులు కలిగియుండి, ఎవ5ినైైపు 
సగభాగమును, వారి రాజ్యమున అంతర్భాగ ముగ 
మాతము [గహించి పాలించుచున్నవి. సెసరి 
హద్దులలోని [పాంతముగాక సింధుశాఖలోని కొన్ని 
అల్పద్వీపములును రాజ్య్ఞమున చేరి ఉన్నవి. పనీ 
అన్నింటితోడను,  దెళపు విస్తీర్ణము దాదాపు 
16,900 చ. కిమీ, ఉండునని అంచనా. దేశ 
మంతయు దాదాపు సమతలముగ ఉన్న ఎడారి 
భూమి. దేశమున నదులు ఎట్టివియు లెవు, 


YF Ua అదనం గి Pa 
290 పపంచ రాజు సర్విస్తుము 
జ a ఇ ఆ ఖీ ష్య అ 
రి. సతోప సిత మున రద అక్టోబరు బను'లు మొ. వాసి సంఖ? 1.57 6డి 
ren ల్‌ 
వరకు దేశపు వండ కాయ? ఆకొాలంపంన Ge) 
wt, రం జ తా స ఇదు ఆ అ బాంకు గగ Mors ను 
lth Dl రాం మ. ల tl అ బార్‌ 
చే as | ధ్‌ hae ea జ కువామిట్‌ నగరపు విమానానయము, ఆంత 
రుకొకను. తకాలమున తాప కమా Cc ల న్‌ _ 
pa " రాతియ విమాన నూన మారమున కీలకసానము 
పటుల గ్ర క్రి క షర ల. పాలుసవ వదపాతమకు న వెట్‌ Ce బే bu నం త క 1 న్‌ జలే టో 
(an ప ల్యే లీ యు. కావాయిున్‌ రో భం” 
9 ర్‌ సెం, క చున్ని 17 డ్‌ చెం, ర HA es we hel నో జగతో వ Drew షు ఆన కొనియున RA 
న కుం కాది న క్‌ జ » భో ఒల్లో ఇదర 
మారుచుండు రు లె అనో సవాజమయము” రన్వృట్టు మ పల ఆఆ చు గ మం గొపు, హార్భరు నిర్మితమై 
త్‌ a 
Gr? RD జ న లలి ఇల్ల 
చిన్న పొడల చెట్టును, అల్బ మృగములును పత్తు (1966. షిిచెయుచున్నడి ఆల్‌ _అఆహమదీవద్ద 
జ 
ర్న దాదాకు చెత కం కళల 
లును మా తమే ఇఓ కినననను; అవియును ఆర అరరే బబ్దు అ ర్చరు కలదు, 
అ 
పాంతవునన ఏకు వగ ఉన వి; పచిక భూము 
be (oI నూ 


తి. జననంఖ్య మొ. : వ జనసంఖ్య, 
1970 లెక్కలను అను 
50'. నకు పైగా టూ! సళ నివసించు 
చున్నారు. [ప్రజలలో అత్యఢిక సంధ 
భాష అరబ్బీ; ఆయినను ఇంగ్రషుతో పదము 
పలువురకు కలదు. దేశ (ప్రజలలో రిం ముసి 


మ్‌ 
ములు (వీరిలో అత్యధిక భాగము సున్ని సంప 


నకుల మాతా 


దాయపు వారు'; న్‌ క్రై స్తవులు; తక్కినవారు 


వివిధేతర మతములకు చెందిన భారతీయ సంతతి 
వాదు. 

4. సమాచార సా.: తంతి, Se చెలి 
ఫోన్‌, రేడియో, పెలివిజన్‌ సదుపాయములను 


జ్య అ దా WO జగ 

[పభుత్వమె నిర్వహించుచు ఎది: దేశము చాల 
చిన్న డేయెనను అందు 65 097 చెలిఫోనులను, 
దాదాపు ఒక లక్ష పెలివిజన్‌ నెట్టును కలవు 


(1972). 


5. యాన సొ.: దేశమున రై లు మార్గములు 
లేవు; కాని రోడ్డు సౌకర్యమును మాతము _పభు 
తము విరివిగ కల్పించి, అందు వాహనముల 
సదుపాయమునుకూడ బాగుగ ఏర్పాటు చేసిన 
పక్కారోడ్త నిడివి 1,040 కిమీ. (1968). దేశ 
మున యాం[ిక వాహనముల (కార్డు, లారీలు, 


పు పప్రాఎన చర్మితను 

రించిన వివరములు ఏవియు తెలియవచ్చుటలేదు; 
యున్న ఫయలకా 
దిమనందు ప్రరాత త్యవె త్తలు కనుగొనిన అవ 


కేషములను అమసకించి చూడగ, కీ. పూ. ఆరవ 


భతాబ్టి (పాంతమునుండియు, ఆతి దీర్భకాలము, 
భారతదేశ ముతో పశ్చిమాసియా [పాంత తమునకు 
సాగిన వర్తక వాాపారముల మార్గ మునందు, య 


ద్వేషము ఒక Ae ఉండెన నుట విదిత మైనది. 

కాని ఆనాడు ఇట వసించిన (ప్రజల వివర ములు 
ఏవియు తెలియరావు. jn శ 7వ శతాద్దియందు 
ఇట ఇస్తాము వ్యాపించెను. ఆ తరువాత ఈ దేశము 
ఏంతఓంతట వివిధ ముస్టిం రాజ్యముల వశమున 
నుండి పలుమారు చేతులు మారినది. కీ. స్ట 
716 లో అనీజా తెగకు చెందిన అరబ్బీ | పము 
జులు ఇట పలనచేర, 1756 లో అబ్దుల్‌ రహేమ్‌ 
ఆనువాని వాయకత్వమున ఒక చిన్న రాజ్యమును 
నెలకొర్పిరి. 19 వ శతాబ్ది ఉ త్తరార్థమున, తుర్కీ 
పభుత్యము తన అధికారమును ఇట వ్యాపింప 
జేయ యత్నింపగ, అప్పటి దేళపభువు, |బిటిష్‌ 
(ప్రభుత్వపు రక్షణను పొందెను అందులకు "బదు 
లుగ తన దేశమున ఏ భాగమును, (బిటిష్‌ వారి 
ఆనుమతి లేకుండ, అన శ1కాంతము చేయకుండు 


టకు ఆ పభువు అంగీకరించెను (1899). 


1961, జూన్‌ 19న, త 'పధుతంయు 
తన హక్కులను వదలుకొనుట 
స్వతం[తమయ్యును, 1922 లో జౌ ఆరే 
బియాతో సరిహద్దు పరి కనా జకెగి పసుతపు 
తటస్థ 'పాంతము ఏరా ఎటయ్యెను. ఇరాక్‌తో గల 
సకిహద్దు వివాదము, 196కి, అక్టోబ రులో జరిగిన 
ఒడంబడిక వ వలన నమనిపోయిన 


7. పరిపాలన : టగా ఎన్ను కొనబడిన 
రాజ్యాంగపరిషత్తు రూపొందించిన కనన 
విధానమే 196కి, జనవరి 29 నుండి అమలులో 
ఉన్నది. నాలుగేండ్ల కొకసారి జరుగు pred 
వలన 50 మంది (పతినిధులుకల జాతీయసభ 
ఎన్ను కొనబడును. వంశానుగత పాలనాధికారము 
గల అమీరు కార్యనిర్వహణాధికారమును కలిగి 
యున్నాడు. అమీరే పధానిని నియమించుటకు, 
తొలగించుటకు, అధికారమును కలిగియున్నాడు. 
దేశమున రాజకీయ పక్షములు ఏవియు పనిచేయుట 
లేదు. ముస్టిముల “షరియతి' న్యాయ సంహిత 
మత విషయములందు ఆమలులో ఉన్నను, 1959 
నుండి ఆధునిక రీతిలో న్యాయస్థానములు నెలకొల్ప 
బడి, పౌర, దండ, వాణిజ్య వ్యవహారములలో 
ఆధునిక న్యాయ సంహితలు అమలులోనికి 
తేబడినవి. 


8. దేశరక్షణ : దేశము చిన్నదై నందువలన, 
ఆత్మరక్షణకొరకై దాదాపు 5,500 మంది సెని 
కులు గల రక్షక దళము మా;తమే (పభుత్వము 
నకు కలదు; సామాన్య రక్షక భటులును ఇందు 
చేరియున్నారు. 


9. అంతర్జాతీయ సం : 1968 నుండియు 
ఈ దేశము ఐ.రా.స. యందు సభ్యత్వమును 
కలిగి అందలి పత్యేక ఏజన్సీలలో అన్నింట 
స్థానమును పొందినది. ఆరబ్‌లీగునను దీనికి సభ్య 
త్వము కలదు. ఆరబ్‌-ఇజాయెల్‌ తగాదాలో 


చిన. ఆర్థిక ఫై మూరాధారము, ఆ చేళపు 
పెటోలియప్పు ఇనిజయు. ప్రపంచమున ఇమ జాకి 
తెలియువచ్చిన పె'టోలియమ్‌ ఖనిజ దవ్యమున 
18.6. ఈడేళమన కలదు. 1172.7కి లో 
పె టోలియం ఉత్పత్తులవలన దేశమునకు 51 కి 
కోట్ల దెనార్ల ఆదాయము లభించినది 


జా | 
మయినది రసాయనిక ఎరువుల పరి శమ, దశమున 


తగిన నది; దానిని సా తాత. పీరు దొళకదు. 
కావున ధాన్యోత్నత్తి చాల తక్కువ. తన ఆహార 
[దవ్యములకై విదేశీయ దిగుమతులపైన డెళము 
ఆధారపడి ఉన్నది. పశుపోవణ - ఒంటెలు, 
గొ రలు, మేకల పెంపకము -_ విరివిగ సాగు 
చున్నది. సమ్ముద తీరమున చేపల పరి శమ 
నానాటికి అధివృద్ధి చెందుచున్న డి; 1972 మొద 
లుగ చేపల ఎగుమతివలనను కొంత ఆదాయము 
లధించుచున్న ది. చేశమున ఆడవులు లేవు. కావున, 
సంవత్సరమునకు 25,000 చొప్పున [కొత్త చెట్టను 
నాటి పోషించుటకు [ప్రభుత్వమే కృషిచేయు 
చున్నది. విద్యుదుత్స త్రి 568,000 కివా. (1969). 
1912-18 బడ్జెట్‌ వ్యయము లి] కోట్ట కు, దీనార్హు. 
సమష్టి జాతీయోత్పత్తి 79.8 కొట్ల కు. ది. 
(1969). 

11. సాంఘిక రంగము : సాంమెిక సం సేవా 
రంగమున |పపంచమున ఏ దేశమును సాధింపని 
[ప్రగతిని కువాయిట్‌ సాధించినదని చెప్పవచ్చును. 


అవనర మైన పట్టులందు, సము[దపు జలమును 


వసతిని కల్పించుట 


ల 
గృవానిర్యా ణమునకై బుణమును 


ఉన్నత విద్యను విడేశములలో కొనసాగించుటకు 


పభుతం- మే కావలసిన ధననహాయమును కల్వ చు 
ఈడి. 19-2-7౨ లో దేశమున అన్ని విధముల 


సంఖ్య 1,56,877; 
వ ఫి 9,854. దేశమున 

వ సదుపాయము అందరికిని ఉచితముగ 
అంచు సౌకర్యము కలదు. న. 


న జ మ్యూజియమున ఫయలకా 
దీవికి చెండిన పురాతనా నావశేషములు పదర్శిత 
ములు. దేశమున అయిదు దినప|తీకలు (అరబ్బీ) 
కలవు. 


10. కొరియా (ఉత్తరు 


ముఖ్యనగరము : ప్యోంగ్యాంగ్‌ ; జెండా : 
వెడల్పయిన ఎరరని అడ్డుచారకు ఆటునిటు సన్నని 
నీలి ఆడ్డుచారలు, ఈ చారలను వృారచారనుండి 
వేరుచేయు తెల్లని చాల సన్నని అడ్డుబారలు, 
ఎరని అడ్డుచారలో ఎడమ సగమున దండము 
వైపున తెల్చని వృత్త భూమికపై కుదురుకొనిన 
అయిదు కోణముల నక్ష్యతము కలది; నాణెము : 
వోన్‌; 100 చోంగ్‌లుగ ఇది విభ కము; 1 వోన్‌ 
= రు. 095 ; కొలతూకములు: మె;టిక్‌ 


విధానపువి; కాలగణన: సౌ. 9 గం. = భారత 


దేశమున సా, 5 గం. 80. ని. 


1. ఉనికి మొ, : ఈశాన్య ఆసియాలో దాదా 
పుగ 481” - 88) ఉ. అక్షాంశ రేఖలకును మధ్య 
నెలకొనిన ఈ దేశమునకు ఉత్తరమున బీనా 
యందలి మంచూరియా రాష్ట్ర ము ఈశాన్యమున 
సోవియట్‌ దేశపు దూర్మపాచ్య |పాంతము; దక్షిణ 
మున దక్షిణ కొరియా; తూర్పున జపాన్‌ సము 
దము; పశ్చిమమున కొరియా ఆఖాతము; సరిహద్దు 


అందున్న వి. దేశ వైశాల్యము 1,22,870 చ. కిమీ; 
దేశ మంతయు పర్వతమయము; అందలి అత్యు 


న్నతమగు పాయెక్తూ శిఖరవు ఎత్తు 2,745 మీ. 
దేశపు నదులలో ఉత్తరపు సరిహద్దు సమీపమున 
ఉన్న తూమెన్‌ (517 కిమీ, యాలూ (786 
కిమీ. ', వాయవ్యమున ఉన్న చోంగ్‌ చన్‌ 
(197 కిమీ ), ముఖ్యనగరమునకు దగ్గరగ పవ 
హించు తేదాంగ్‌ (485 కిమి ) పముఖములు. 
హాన్‌నడి ముఖద్వారము ఈ దేశమును దక్షిణ 
కొరియానుండి వేరుచేయుచున్న ది. 

నం ఫీతోష్టస్టితి మొ. : సాలున సరాసరి 

గత 70_”రో పాకు. ప్రాంతములను అనుసరించి, 
మారుచున్న ది. వసంత, శిశిర బుతువులు ఆహ్లాద 
కరములుగ ఉండును; శీతకాలమున చలి ఎక్కువ, 
వర్షపాతము సాలున సరాసరిన 60 సెం.మీ. 
బ్మపిల్‌ నుండి సెపఫైంబరు వరకు మాత్రమే విరివిగ 
వానలు కురియును; అందువలన దేశపు పంటలు 
ఆనావృష్టి బాధకు తరచుగ లోనగుచున్న వి. వృక్ష 


byt 


కొరి యా (ఉత్తర) 298 


సంతతియందు జ విధ్య మెక్కువ. చీనా చైవీరి 
యాలలోని జంతు సుతతియె _ తోడేళ్ళు, ఎలు 
గులు, ఆడవి పందులు, చిరుతలు - ఉత్తర 
[ప్రాంతమున ఎక్కువగ కాననగును. 

తీ జననంఖకి మొ.: డె 
148 లక్షలు (1971); జనవృ్ధి సాలున 2.8%; 
జనసాం[దత చ. కిమీ. కు 11. చేశపు నగర 


లలో ప్యోంగ్యాంగ్‌ (1967 జ సం, 8,40,000 
(4,20,000), చోంగ్‌ జి 


స 


గి 


en 


హామ్‌హంగ్‌ 


పటము 11. 
(2,65,000), కిన్‌ చెక్‌ (2,65,000), వోన్‌ సాన్‌ 
(2,15,000) పర్కొానదగినవి. దేశీయ (ప్రజలు 
మంగోలాయిడ్‌ జాతికి చెందినవారు. దేశమున 
దాదాపు 50,000 చీనీయులు కలరు. 1944 కు 
పూర్వము దాదాపు 7 లక్షల జపానీయులును 
ఉండెడివారు. కాని ద్వితీయ [ప్రపంచ యుద్ధము 
తరువాత వారందరు జపానుకు పంపివేయబడిరి. 
దేశీయుల భాషయగు కొరియన్‌, 
కుటుంబమునకు చెందినది; ఆ కుటుంబమునకు 


ఆలాయిక్‌ 
లు 





చెండిన తుర్కీ, మంగోలియన్‌, జపానసీయ భావ 
లకు ఇది కొంతవరకు సన్నిహితము. 14 హల్లు 
లును, 10 అచ్చులునుకల హాన్‌ _ గుల్‌ లిపిలో 
ఈ భాష |వాయబడుచున్నది. 1945 నుండి అధి 
కార వృవహారములందు కొరియన్‌ భాష ఈ లిపిలో 
వాడబడచున్న ది. అంతకు పూర్వమున 1910 
వరకు చీనియ భాషయు, 1910 నుండి 1945 
వరక జపాసియ భాషయు అధికార భాషలుగ 
ఉండినవి, 


1545 కు హపూరంమున బౌద్ధమతము, కన్ఫూష 
యన్‌ వాడము, క్రై నవ , ందోగ్యమను దేశీయ 
మతమును, భూతహపూజయు, దేశమున వివిధ 
పాంతములందును, _పజా వర్షములందును [ప్రచార 
మున ఉండెడివి. కాని 1945 నుండి దేశమున 
ఆధికారమును (గహించిన క మ్యూనిస్ట్‌ [ప్రభుత్వము 
మత భావనయెడ నిరాదరణ వహించి ఉన్నది. 


EA 
న 


RF 


4. సమాచార సా. : తపాలా, టెలిఫోను, 
తంతి సౌకర్యములు _పభుత్వాధీనమున నడచు 
చున్నవి. ప్యోంగ్యాంగ్‌ నుండి మాస్కో, పీకింగ్‌, 
(పెగ్‌ వార్సా, తూర్పు బెర్జిన్‌, బుడావెగ్త్‌, 
సోఫియా, బుకారెస్త్‌, ఊలాన్‌ బతోర్‌లకు ెలి 
ఫోన్‌ సౌకర్యము, అంతర్జాతీయ మార్గము లద్వారా, 
కలదు. ప్యోంగ్యాంగ్‌న ఒక రేడియో [ప్రసార 
కెం[దము కలదు. వ్యక్తులు రేడియో నెట్టను 
కలిగియుండుటను (ప్రభుత్వము ఆదరింపదు; [పజ 
లకు [ప్రసారములు వినవచ్చుటకై వివిధ [ప్రముఖ 
స్థావరములందు లౌడ్‌స్పీకర్ణను [ప్రభుత్వము 
ఏర్పాటు చేసినది; అట్టివాని సంఖ్య 8,66,000 
(1968). 


ర్‌, యాన సొ.: జపానీయుల అదధీనమున 
ఈ దేశము ఉండిన కాలమున రై లుమార్గములు 
విరివిగ నిర్మింపబడినవి. కాని |పస్తుతమున కొరియా 
దేశము రెండుగ విభక్తమైన తరువాత అందు కొన్ని 


దవణ రాజ్ఞ ములుగ 1245 లో విభక్త మగుట 
వలన ఉత్తర కొరియాదేశము రూపొందినది; 
అంచువలన 1945 వరకు ఈదేశపు చరిత 
కొరియా చర్మితలో మిశితమై ఉన్నది. కీ. పూ. 
2౨,88 లో ఈ కొరియాచేశమున ఒక రాజవంశము 
వరకు 
దేశమును 


ఆధిపత్య యును సావించి |కీ పూ. 1129 
అధి ర పెననయు, అంతట 
“కీజా అను చీనీయ పండితుడు వశపరచుకొనె 
ననియు, ఆతని వంశమువారిని ఆంత మొందించి 
'వీమాన్‌? అను దేశీయ రాజవంశము కీ. పూ. 
194 లో దేశమును ఆక్రమించి కొలదికాలము 
పాలించిన తరువాత దేశము మూడు స్యతంత 
రాజ్యములుగ విభక్షము కాగా, క్రీ. పూ 57లో 
'సిల్హా' వంశపు రాజుల ఆధ్వర్యమున దేశము 


& 
Cs 
Et 
లీ 
al + 


గ్‌ hare 
అమన రప రజను త యుననున్న 
St ere “సెల్దా' వంశపు రాజును తొల 
మ: స 
Ar కోర్యో ఆను వంశపువాడును, ఆ కోర్యో 
వ వమునుండి 8. శ. 1892లో “యీ వంశపు 


ణు జాపి ళ్శి Was లో 
చిర కోరో=ద 2% యులు పాలించు కాలమున చెసీయ 
సంస్వుతితో పాటుగ జౌద్ధమతమును దేశమున 
మడిచి కదుయుగ జాతీయమతమెనది, 
wa షు బి 
యీ రాజవంళపు సేజోంగ్‌” (కి. శ్‌, 


1419-1450 ప.) [ప్రపంచ పనిద్ధ సార్యభౌము 
లలో ఒకడు; ఈతడే కొరియన్‌ భాషకు 24 అక్షర 
ముల ధంన్యాల్యక లిపిని, అక్షరముల ముదణను 
దెశమున (పవేశపెపైను. సాకస్వతము, విజ్ఞానము 
కసిల్రనవి. 17ప శతాబ్ద 
దేశమును _ కల్లోలితము 
చేసినవి; ఆయినను తదాడిగ బనాలోని “మంచూి 
ర్యబౌముని నామమాతముపు అధికార 
మును గు ర్తించుదు దెశము మాతము స్వతంత 
మనగలిగినది; కాని 1876 
మొదలుగ జవాను, యు. సై. బీటన్‌, (వాన్స్‌, 
జర్మనీ, ఇటలీ, రష్యాదేశముల [పభుత్వములు 
వ్యాపార ఒడంబడిక లను ఆంతటంతట కుర్చుకొని 
దేశమున వసతుంను సంపాదించినవి. 1904లో 
రష్యాపై విజయము సాధించిన జపి+ను, ఈ దేశ 
మున పుకుబశడిని ఆర్జించి, క్రమముగ 1910 
నాటికి దేశమున వలస [ప్రభుత్వమును నెలకొల్పి 
1945 వరకు పాలించినది. 


సెనలు 


ద్వితీయ _పపంచ యుద్ధమున జపాను ఓడిపోయి 
నపుడు (1945) దేశమున ఉ త్రరభాగమును సోవి 
మట్‌ రష్యాయు, దక్షిణభాగమును యు, స్టే. సేనలు 
ఆక్రమించి యుండునటులను అయిదెండ్ర తరువాత 


ఉథయ ఖాగమొుల (పభుత్యములను చెసిన 
కృషిలో దక్షిణ భాగమునకు ఐ.రా.న. ఆధం 
ర్య్గమున కొన్ని ఇతర దళములను ఉతర భాగ 


ఢ 


నో 
యుద్ధము భారత [ప్రభుత్వపు కృషివలన అంతమై, 
సంధేపదిరి తదాగర్మా ఈ ఉభయ కొరియాలును 
వేర్వేరు దేశములుగ, హాన్‌నదీ ముఖ ద్వారమున 
మొదలిడి తరువాత శిరి వ ఆక్షాంగరేఖను అను 
సరించు ఒక రేఖ సరిహద్దుగ 
తరువాత ఉభయ దేశములు సముడితమని భావిం 


మనునటులను 


చిన కాలమున ఏకమగునటులను య. జరిగినది 
(27 మ్రల 15058). 
ములును ఎకమగు అవకాశములు (ప్రస్తుతము 
కన్చట్టుట లేదు. 


cA 


7. పరిపాలన : 1972 రాజ్యాంగ విధానమును 
అనుసరించి దేశపు పరిపాలన నిర్వహింపబడు 
చున్నది. ఉచ్చతమ |పజాసభ యందలి వారం 
దరు 100% వోళ్టతో ఎన్ను కొనబడినటుల [ప్రక 
టింపబడినది, యవార్థప బున పరిపాలనను నిర్వహిం 
చునడి కొరియన్‌ కార్మిక “కమ్మూనిస్ట్‌) పార్ట. దాని 
సాధారణసమితి ఒక రాజకీయ సమితి (పోలిట్‌ 
బురో) ని ఉన్నుకొనును ఆ పాలిట్‌ బురో కార్య 
దర్శియే దేశ పరిపాలనా బాధ్యతను దేశ పభుత్వపు 
ఆధ్యక్షుడుగ, నిర్యహించును. _ పోలిట్‌ బురోలోని 
తక్కిన సభ్యులు వివిధ మం|తిత్యశాఖలను నిర్ణ 
హింతురు. 1972లో ఆకార్మిక పార్టీలోని 


కల 
తక 295 
# 
WOM, pra ల్లో శే జ ఎ జ 
సభు లసంఖ దాదాపు 15 అక్ష; కమూంనిద్‌ 
ర్త శ అజ టు 
ధా ral లి 
అాణాాన్హ్యా గా భు క రూ [a జ i : Win ల 
న్నా అతుల సంఖాబలయుకల చిన్న 
శ ££ డ్డి శ 
ఇ జ్‌ 
మొలచి దా క రా ప జ ఆల్‌ రాడా షె 
వట య me ఊం మ్‌ Mee కానిది పాది 
చ యం అ ౭౬ త్తు 
వం ౪ మారు భది లల జం ఇ ఖో 
Cs Fas జో క మగ్‌ న DIT జి! గామ, 
“ యు యా bn 
జ” అలా సన వ అయ్యా వాక్‌ శశ (ae ed ఇ ఇ 
Cult tg ఆ ఆ త ఆఆఆ "పాష (zt De వద అలా పకానభల 
ఆధి ఇ టు 
జ వి గా 
అ అ మయం ఆదం రాజం ని అల 
GON wor చి "చూప వబడుచున క 
ము 


9. అంతర్జాలీయ సం. : ఐ.రా. స.యందు 
ఈ దేశమునకు 'సభ్యత్వము లేదు; 1975 ₹ నె 
బరులో హత సిఫారసు చేసినము, భ|దతా 
ఘమున యు. సై. వీటో చేసినందున ఈ దేశము 
సభ్యత్వము లభించకపోయినది. అయినను 
కమ్యూనిస్ట్‌ రాజ్యముల తోను, ఆలీన రాజ్యములలో 
'పెక్కింటితోను 'దౌత్యసంబంధములను ఈ దేశము 


కలిగియున్నది. 


రో 


10. ఆర్థిక రంగము : పణాళికలను ఆను 
సరించి దేశమును సుసంపన్నము చేయుటకై కృషి 
జరుగుచున్నది (ప్రస్తుతమున (1971-76) ఆరు 
సంవత్సరముల (పణాశిక అమలున ఉన్నది. 
దేశమున 20% భూమి సేద్యమునకు అనుకూలము; 
తక్కినది పర్యతమయము; 1946లో భూసంస్క- 
రణలు ఆమలునకు వచ్చి 7,24,500 మంది పేద 
రైతులకు భూవసతి కల్పింపబడినది. సమష్టి వ్యవ 
సాయ క్షేత్రముల పద్ధతిలో వ్యవసాయము సాగు 


298 [ప్రపంచ రాజ్య 


య 


సై 
చున ది. మూడవవంతు భూమికి నీటిపారుదల 
సౌకర్థము కలడు. యాం తిక, థాన్రీయ హరు 


బి 
పవ పడతుం వలన ఉత తి చాల పెవగినవి, 
ధ్‌ 


1971లో ఈ ఉత్పత్తి 60 లతలు టన్నులు; 
ద ఆతంధికభాగము వకిపంట. పషపోషణయు 
విరివిగ పోతా హింప బడుచున్నది ఆగవ్రలను 
పెంచుకువి విరివిగ సాగుచున్నడి మత్య్యపరి 
కః wm or) 
ల వావ 
శమయందు దేశము పురోగతిని సాధించినది; 
aun 
నాలున 12 లక్షల టను ల చేపల పటుబడి కలదు 


అమే 
me 


జ నిజరీత్యా వశము సుసంపన్నము. బొగ్గు, 
ఇనుము విరివిగ ఉత్పత్తి ఆగుచున్నవి. 1970లో 
బి75 లతల మె. టన్నుల రాశసిబొగ్గు [తవ 
బడినడ; 19864 లో 74లక్షల మె. టన్నుల ముడి 
ఇనుము, 12ివెలం మె. టన్తుల రాగి నిజము 
(తవ్వ బడినవి, జపాన్‌ వలసపాలకులు దేశమున 
స్థాపించిపోయిన వివిధ పరిశ్రమలను - నూలునేత, 
విదుత్స త్తి,జవుళీ పర్మిశమ, రసాయనకపు ఎరు 
వులు మొ, పర్శిశమలను - ఇప్పటి ;పభుతంము 
ఎంతో అభివృద్ధి చేసినది. మొత్తపు కార్మికులలో 
40% వారి కామిక కార్మికుతె ఉన్నారు. విద్యు 
దుత్పత్తి సాలీనా 1 660 కోట్ట కీవా, (1970) 
నానా దళములతో జరుపు ఎగుమతి దిగుమతుల 
సంఖ్యా వివరములు తెలియవు, కాని అందు అత్య 
ధికథాగము కమ్మూనిస్ట్‌ దేశములతోనే సాగు 
చున్నది. 1971లో సోవియట్‌ రష్యాకు ఎగుమ 
మతులు 12,29 కోట్ట రూబెల్‌లు; ఆ దేశమునుండి 
కొరియాకు దిగుమతులు లికి.౮1కోట్ల _ రూబెల్‌లు. 
బడ్జెటరీ వ్యయము 9. 5కోట్ట వస్‌ (1972). 

11. పాంఘిక రంగము : యుద్ధఫలితముగ 
దేశమున విపరీతముగ ఇండ్ల కొరత ఉండుట 
వలన [ప్రభుత్వము 1860నాటికి 2.46కోట్ట చద 
రపు మీటరుల నెలవిస్తృతి కల ఇండ్రను నిర్మింప 
వేసినది. 


వదతి: అమలు 
ళా ఖా 
15 దండ వరస 10 వడు ఈ నిరాందవిదాం 
6 రు ఒ లీ 
వెలగ షో జు పా 
బోడన సా చున్న ది. దక మునందలి అన్ని 
విఫముల పాఠశాలల మొత్తపుసంఖ్య 9,260; 
ఇందలి ఏదాంరిసంజః కిబిలక్షలు; పె పాఠశాలల 
బిఇ 3 అ 
సంఖలొ ఉన్నత విద్యను దించు 569 సంస్థ 
లును చేరి జిస్కవి; వానిలోని విద్యార్థి సంఖ్య 


2, 1:00, వీరిలో మూడింట రెండువంతులు 
సాంకతిక, ఇంజనీరింగు విద్యలను అభ్యసించు 
చునా చు. శశువులకై (పత్యేక సశుకిక్షణ శాలలును, 
శిశ్తుమందిరము (కెబి లును కలవు; ఇందలి 
ధ్యాయసంఖ్య ఒక లక్ష; వారి శిక్షణలో ఉన్న 
%ళు సంఖ్య [8.2 లక్షలు (1970-1971), పార్టికి 
చెంవన “నోడోము” ఆను దినపతిక మృాతమే 
పణార మున ఉన్నది. ప్యోంగ్యాంగ్‌ లోని కేంద 
U 'పేరొందినది; 
దేశమున 13 మ్యూజియములు కలవు. ఆసుపత్రులు 
మొదలగు వై ద్యసౌకర్యములను గురించిన సంఖ్యా 
వివరములను |పభుత్యము [పకటించుట లేదు. 
కాని, 1964లో చేసిన ఒక ప్రకటనను బట్టి 
10 000 మంది పౌరులకు 19మంది వైద్యులు 
కలరని తెలియవచ్చుచున్నది జేడ్‌ యానియన్‌ 
సభ్యులకు ఉచిత వై ద్యసౌక ర్యములును సాంఘిక 
[శీయో సదుపాయములును ఏర్పడి వున్నవి. 


గంథాలయము చాల వెద్దదని 
అక 


12. యాతా సౌ. : క మ్యూనిస్ట్‌ దేశములనుండి 
మాతమె యాత్రికులు దేశమును దర్శించుటకు 
వచ్చుచున్నారు; యా తికులకు సౌకర్యములను 
ఒక (పభుత్వ సంస్థ సమకూర్చుచున్నది. 

138. (ప్రనిద్ధ పా. ; ఆధునిక యుగపువారిలో 
కిమ్‌-ఇల్‌ -సుంగ్‌ సేనాని (జ. 1912) [ప్రముఖుడు. 
దెశపు అధినేతగ 1948 నుండి ఇతడు వ్యవహ 
రించుచు దేశపు అభివృద్ధికై కృషి చేయుచున్నాడు. 


11. కొరియా (దకిణ 


ముఖ్యనగరము: సీయొల్‌; జెండా; తెయ్‌కి; 
అని వ్యవహృతమగు ఈ జండాయందు కొరియన్‌ 
తం|తశాస్త్రమున ఉత్తమ భావనలకు (ప 
లని భావింపబడు కొన్ని ముదలు కలవు; తెల్లని 
భూమిక మధ్యన కుదురుకొనిన ఒక వృ తమున 
ఎగువ భాగము  ఎరువునను, డిగువభాగము 
సీలిమమునను చి.తతములు; న త్రమునకు 
నాలుగుమూలల |పతిమూలన ఖండాఖండ రేఖలు 


| 


దము టు 
రడ నాక ల 


పఓము 12, 

ఓక [కమరీతిన ఉన్నవి; జాతీయగీతము : 
సపాయెక్తు పర్యతము తయించుపోవు వరకు, ఆని 
ఆర్థమొసగు చరణముతో మొదలిడునది; నాణెము : 
వోన్‌; 100 వోన్‌లు =రు. 2.95; కొలతూక 
ములు : మెటిక్‌ వానితో పాటుగ దెశీయములును 
వాడుక యందున్నవి; కాలగణన : సా. 9 గం. 
= భారతదేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ.: ఈశాన్య ఆనియా యందు 


దాదాపుగ తికి? 7. 88%” ఉ.  అజాంశరేఖల 





a 


అ కం ఆ ము య కం నొ 
దమన ఈ రు నా సముదము; తూర్పున 
es 
మ. డా wf.” ల్‌ wr ణ్‌ లో కో a 
జపాన్‌ సయుదము సవపాదుల9ందు ఉన్నవి. 
nn ళు 
చా లా నీ షు జు ళ్‌ హె స్‌, 
దక దకాల్యము ౪5,451 చ. కిమి. తూరు, తీర 
ల a పల శా ప. జా జో ళో తో ను శ్‌ 
ముదము నుదుంంలణ లబడ లు = "శి బో లదు 
యమ Woe 


6 సిర 
వరకు మారుచుండును. పక్షిసంతతియు జంతు 
సంతతియు ఉత్తర కొరియాయందు ఉన్న రీతిగనే 
ఉండును (చూ: కొరియా, ఉతర). 


రై 


తి. జననంఖ్య మొ. : దెళవు మొత్తపు జన 
సంఖ్య వి కోట్టు 46 లక్షలు; జనసాం[దత చ. 
కిమీ, కు 272, నగరములలో సియౌల్‌ (జ. సం. 
55,09, 998), పూసాన్‌ (18,78,785), దేశీ 
యుల మాతృభాష కొరియన్‌; 14 హల్టులు, 10 
అచ్చులు, కలిగిన హల్‌ _ గుల్‌లిపిలో ఈ భాష 
వాయబడుచున్న ది. [పజలందు బౌద్దమతము, 
కన్ఫూషియన్‌ వాదము, క్రై స్తవము, ఛాందోగ్య 
అనబడు దేశీయమతము |[పచారమున ఉన్నవి. 
భూతపూజయు ఆటనట వ్యావ్రియందు ఉన్నది. 
(క స్తవమతము దేశ మున సువ్యవస్థిత మై ఉన్నది; 
దాదాపు 150 లతల క్రైస్తవులు కలరు. |కెస్తవ 


+ జట అలీ ఫ్‌. 
296 పపంచ రాజ్య సర్వస్వము 


న్‌ా 
ళ్‌ లం ఆల జం స స సల Mal a Ye రె జ వం లట న 
ముత ఆ లు చం మ అ ge 4 మన So స = త్తడె Ma 
శ్‌ , (= య wi 
జ్జ లు 
ఆ క రోబో Wr ఇఒ టోగొనె 
స ఇట కుత “ఎల త ల అల కంద్‌ అతో రా 
Cr 7 
ER టో జీల జ వ ల వి 
జని ఇచిన స బం క ల. కనూ wr బెద్‌ 
ద 
Ua ఇ వో చ oa ఇ wu 
మతము వా న కూ స. యే రు నా చ ఆ EY తదా క్‌ 
a అలన 
నశ ళ్‌” pa బలో 
యాయలు దందా పూచోపము కెకుండ తకు 
ఓ ఇ 
వ గకెళా af తల 
ఆరాడాా వితలను రొనసాగించుచునారు 


తీ f 
నుండి దేశమున  చెంవెజగ్‌ సౌకర్యము ఏర-శి 
నది, పభుతా-వేనమువ, సేయౌల్‌లో ఒక 


టన్నే జి $,81, 80. (1969 .. 'సీచూల్‌ నుండి 
టోకియోకున్తు హాంక్‌ కాంగ్‌ కును విమానయాన 
సౌకర్యము కలదు. 

6. చరిత: అతిహైబన చరిత్ర కలిగిన 
కొరియాదేశము, 1945లో ఆగరా జ్యముల అభి 
[పాయభేచముల వలన ద్విధా విభక్షము కాగా 
రూపొండినది ఈ దేశము. ఆందువలన ఆంతవరకు 
ఈ దేశచరి తయు కొరియాదరితలో అంతర్భాగము 
(కొరియా చర్మితక్షై చూ; కొరియా, ఉత్తర). 


1950-58 వరకు సాగిన ఉత్తర దక్షిణ కొరి 
యాల సంగ్రామము తరువాత కుదిరిన సంధిని 
అనుసరించి ఉతర దక్షిణ కొరియాలు వేర్వేరు 
దేశములుగ మనుటకును, తదనంతరమున సము 
చితనమయమున ఉభయ రాజ్యములు ఇష్టపడి 
నప్పుడు ఏక దేశముగ ఏర్పాటగుటకును నిర్ణయము 
జరిగినది (చూ కొరియా, ఉత్తర. తదాదిగ ఈ 


న్‌! ళ్‌ ల , ఇ కు ణం ఇమ జ A 

దశము ఒక 'పజాన్వామిక గంరాజ్యముగ పురాగ 
టం "జి Wi 

కంర రన చె కు లం ఇచిన సహాయ 


పహ శు 
సంపరక్‌, ఈ దళపు అభు దియమునకు చాల ఉపక 
pa 


రించినడి కాని 1560లో | ప్రజాధి|పాయమునకు 
లొంగి ఆధ్యక్షుడగ సింగ్మన్‌రీ పదవిని త్యజించి 
విదేశములకు బోడాను అంతట ఓక పభుతంము 
ఎను కొనబడినను, సెసికవర్షము ఆ పభుత్వ 


వ హార్‌ స సేనాని నాయకత్వమున |పభుత్యమును 
ఏర్పరచినది (16 మే, 1911;. తరువాత 
బిలో ఒక నూత్న రాజ్యాంగ విధానము 
రూపొందింపబడి, 
ఆ రాజ్యాంగ విధానము 
కలలో 1968, 1971లలో పార్కు. సేనానియే 
ఆధ్యక్షుడుగ ఎన్నికై దేశమును పాలించు 
చున్నాడు. 

7. పరిపాలన: అధ్యక్ష విధానపు |పభు 
తము డేశమున ఆమలున ఉన్నది. అద్యక్షుని 
పదవి కాలపరిమితి నాబుగెండ్డు; సార్వజనిక 
వోటింగు పద్ధతిలో అతని ఎన్నిక నాలుగేండ్లకు 
ఒకసారి జరుగును, పరిపాలన యందు అతనికి 
సాయపడు రాజ్యసమితి కలదు; ఇందు 10 నుండి 
20 వరకు సభ్యులు ఉందురు; వీరందరు (పధాని 
నాయక త్యమున, అధ్యక్షునికి బాధ్యత వహించి 
పనిచేయుదురు. |పథానిని, రాజ్యసమితి సభ్యు 
లను అధ్యక్షుడే నియమించును. శాసన నిర్మాణాధి 
కారము జాతీయ  శాసనసభయందు న్యస్తము. 
అందలి 175 స్థానములలో 191 ని సాధారణ 
ఎన్నికలవలన నింపెదరు. ఆ ఎన్నిక యందు 
ఆయా రాజకీయ పక్షములు సంపాదించిన వోట్ట 
నిష్పత్తిలో తక్కిన 44 స్రానములకు వివిధ రాజ 
కీయ పక్షములు తమ సభ్యులను నిర్ణయించును. 
శాసన సభకు పోటిచెయు పతి అభ్యర్థియు వదియో 
ఒక రాజకీయపక్షమునకు చెంది యుండవలయును. 


జామోదము పొందినది. 


అధ్యమనికి నిభారసు చేయుటకు శాసనసభకు 
అధికారము కలడు; కాని |పభుత-మును ఆధశం 
సించుటకు ఆ సభకు అధికారముకళేదు. 

దేశమున క5రాజకియ పక్షములు కలవు; 
వీనిలో (పజాన్వామ్మ గంతంత పక్షము బల 
కరగ మవ 

ప 


దేశము పరిపాలనా సౌకరామునకె 10 రాష 
మ లా “రు! 


ములుగ విభ కము. అందు ఎన్నుకౌొన బకిన 
Val ఇ లో 

స్థానిక సంస్థల సాయమున పరిపాలన నిర-హింప 
బడుచున్నది. న్యాయశాఖ సలుల - మతపుతి 

య మ/ a జ యు 
కల్లియిన్నది. నుఏమ్‌కౌర్టు పథాన న్యాయమూర్తిని 
{ ణా pn 
అధ్యక్షుడు, జాతియశానన సభ ఆమాఎముతొ, 
న్యాయసలహా స_ఘపు పకివాదనపె నియ 


లను సనియమించును. 


8. దేశరతణ : భూతలసేనయందు 5,60,000 
మంది. జలసేన యందు 18,5600 మంది; 
వాయుసేనయందు 28,000 ఎది యోధులు 
కలరు (1978). యు. స్టే. ఇచ్చెడి సహాయ 
మును, శిక్షణయు ఈ వివిధ శాఖలకు చక్కగ 
ఉపకరించుచున్న వి. వాయిసేనకు 220 పోరాట 
విమానములు కలవు. 


9. అంతర్జాతీయ నం. :ఐ. రాస యందు 
ఈ దేశమునకు సభ్యత్వము లేదు, కాని 
కమ్యూనిస్టైతర రాజ్యుములలో పెకిి.ంటితో 
దొత్యసంబంధములు కలవు. ఆహార, వ్యవసాయ 
వ్యవస్ధ, [ప్రపంచ ఆరోగ్య వ్యవస్థవంటి ఆంతరా 

థి థ్‌ జ 
తీయ సంస్థలందును, పెక్కు అంతః (పభుత్వ 
వ్యవస్థలందును సభ్యత్యము ఈ దేశమునకు కలదు. 


10. ఆర్థిక రంగము: దేళపు ఆర్థిక వ్యవ 
స్థకు వ్యవసాయమే ముఖ్యధారము. 1962-66 


(a 

caw భవా a ం - ం నో 

అకు re wn oer! అక్షం క్‌” ou a ఆటల ల Capers) 50 
అటే. స్టార్ట 


Ca 
{AN 
ఫ్‌" 
i 
ఓ 
| 
ft» 
న 
t9 
సీసీ 
= f 
లు 
గ్‌ 
న 
(1 
ల్ని 
{i 
Sg 


ల్‌ 
169 
వ © 


A గధ కా! 
(4 
(య 


ఇదు పటుబడి 8,62,800 
969 ; తికమునకు దూర 
ఇ లో 

ణా అవి 
మున సద గర యమున తిమింగెలముల వటను 


జాలరులు కొనసాగిందచుచునా దు, 


ఖనిజముల౭దు కృషి ఎక్క వగ జరుగు 
చున్నది. 1969 ల 1,18,000 మంద కార్మికులు 


ఆ రంగమున కుషిని సాగించిది; అయినను, 


క 
నున్న గని ఉత్తమ శణికి చెందినడిగ లెక్కకు 
వచ్చినది; దిని ఉత్పత్తి 1,000 మె. టన్నులు 
(1969). కి_నవాఎలో తక్కువ రకపు రాక్షసి 
బొగ్గు (9,089 టన్నులు), ఇనుము 7లి4 టన్నులు) 
పేర్కాన దగినవి, పరి శమలందు 12,2 లక్షల 


కార్మికులు పనిచేయు చున్నారు; గృహావసర 


800 (పపంచ 


వనువుల ఉతు త్తి మాతమే ఇదు జరుగుచున్నది; 
"త 


pa అల లో జొ oa ఇక్‌ గ జు జ 
జవ్పుశీ ణఅరుకులు, రుతకల హొ, , అ మయి 
నరవ he సా = 

జల అటి శ ey 


Gr లో పజ మె 
బల్‌ CTI దం మనల క్ల మట! 


ములు. వశమున విద-దుత.తి 853.53 కోట 

జ ఈ తీ శత) 

కివా. 1535) జంపు ఎగుమతుల విలువ 

62,9౨5 కొట ఆమెడెకన్‌ డాలరు; దిగుమతుల 
ag) ళా 

విలువ 18863 కోట డాటర్హు (1969) 


11. సాంఘిక రంగము: దేశమున పలు 
సారులు యుద్ధములు జరుుుటవలనను, 1945కు 
పూర్వము వలసవాలనలో ఊండుట వలనను, దేశ 
మున గృహవసతి చాల తక్కుువగ ఉన్నది. 
దానిని వుద్ధిచేయుకకు పభుత్యము కృషి చేయు 
చున్నది. 1969 లో దేశమున 5,810 (పాథమిక 
పాఠశాలలలో 56,22,816 మంది; 1,468 మధ్యమ 
పాఠశాలలలో 11,47,408 మంది; 861 ఉన్నత 
పాఠశాలలలో 5,80,101 మంది విద్యార్థులు పవెం 
చిరి. దేశమున 1కి జాతీయ విశ్వ విద్యాలయములు, 
58 కళాళాంలు, 22 జూనియర్‌ కాలేజీలు, 
708 సాంకేతిక పెాఠళాలలు, ఉన్నత విద్యను 
బోధించుచున్న వి. ప న్న మొత్తపు విద్యార్థి సంఖ్య 
1,28,693. దేశమున 44 దినపతికలు [పచార 
మున ఉన్నవి. ఇందులో రెండు ఆంగ్ల డిన ప!తిక 


లును చేకఉన్న వి. సియౌల్‌లో ఒక ఊత్రమ 
[గంథాలయమును, మూ్యూజియమును కలవు. ఆ 
మ్యూజియవు శాఖలు పూయో,  కోంగ్‌జూ 
నగరముఐందును కలవు. దేశ చరితకు సంబం 
ధించిన 4,000 కళాఖండములు, చారెతక అవ 
శిషములు ఆ మ్యూజియములండేగాక, దేశమున 
పలు ,పాంతములందును కానవచ్చుచున్న వి. 

డెశమున 2,400 మంది పౌరులకు ఒక 
వైద్యుడు సరాసరిన కలడు. దేశమున వె ద్యసంఖ్య 
18,590. 

1. యాతా సొ.: యాతిక పరి 
శమ ఇంకను జాల్యావస్థలోనే ఉన్నది. 1967 లో 
90,000 మంది దేశమును దర్శించి5. యాత్రకు 
లకు నౌకర్యములను కలుగ జేయుట కై. పభు 
త్యము కృషిని మొదలిడినఏ. వీసాలేకుండ పాస్‌ 
పోర్టుతో ఏ విదేశీ పౌరుడై నను 72 గంటలు ఉండ 
వచ్చును. వీసాలు ఉన్నవారు 15 రోజులు ఉండ 
వీలగును. 

18. (పసిద్ధ పౌరులు : ఆధునికులలో సింగ్‌ 
వున్‌రి (1875-1965) ఒక్కడే అంతర్జాతీయముగ 
"పేరును పొందినవాడు. దేశ స్వాతం్యత్యమునకై 
కృషిచేసి, స్వతంత దేశమున పథమాధ్యతుడెన 
ఈతడు, జీవితచరమ కాలమున | పజాదర ణను కోలు 
పోయి విదేశములకు [ప్రవాసమెగి అట మరణించెను. 


1న. 


ముఖ్యనగరము : వీకింగ్‌; జెండా: ఎరని 
భూమిక పె ఎడమవై పు ఎగువమూలమున, దండము 
వద్ద, బంగారు వర్ణమున ఒక పెద్ద నక్షత్రమునకు 
కుడివె పున వృత్తఖండము రీతిలో అమరిన నాలుగు 
చిన్న నక్ష్యతములు; జాతీయ గీతము: తుంగ్‌- 
(తూర్పు దిశ ఎరబారినది); 
నాణెము : రెన్‌మిన్‌బి =రు 8.18; కొలతూక 
ములు : మెటిక్‌ విధానపువి; కాలగణన : సా. 8 
గం. = భారతదేశమున సా. ర గం. 90 ని. 
మంచూరియాలో మాత్రము సా. 9 గం. = భాఠత 
దేశమున సా, క గం. 80ని 


పాంగ్‌ హుంగ్‌ 


1. ఉనికి మొ : ఆసియా ఖండపు తూర్పు 
తీరమున విశాలభూమిని ఆవరించియున్న ఈ దేశము 


ట్‌ వాకా తలుంబీ Ge cise = వైవో నా. 
లీ స్ట్‌ 


1 mas $r 


భల భో 2 
లాండోటెా నస్‌ ఘం య 
ఆను 
ర త్వ తాబ ం చెయ్‌ 
హా కీ ఛాయ అద జ జ 
- ఎస సం 
£5 
క్ల మ 


క స్టే 


యాలుకల టట్‌ 
క్‌ి గ 
ముల్‌ కరస క్ల దీ ప స్ట 
స = 
2 పత్తా 
ల స గ లై ఖే 
కా 18, 


18°_54° ఉ, అక్షాంశ రేఖలకును, 7కిె-18ిక° 
తూ. తులారేఖల మధ్యను నెలకొని ఉన్నది. 
ఉత్తర దక్షిణముల గరిష్టపునిడివి 4,800 కిమీ; 
తూర్పు పడమరల నిడివి ఉ,000 కిమీ. 11,200 
కిమీ, నిడివిగల దేశపు తీరరేఖ ఈశాన్యపుమూలన 





చీనా 


యాలూనద్‌ ముఖద్వారమునుండి దక్షిణమున తాన్‌ 
కిన్‌ సింధుశాఖ వరకు విస్తరించి ఒక పెద్ద వత్త 
రేఖవలె కుదురుకొని ఊన్నడి. ఈ రేఖనుండి 
ముందునకు చొచ్చుకొనిపోయిన ద్విపకల్పములు 
మూడు కలవు; వీనిలో ఉత్తరమున ఉన్న రెండు 
ద్వీపకల్పములు-లియావోతుంగ్‌ , షాతుంగ్‌ -పచ్చ 
సము[దములోనికిని దక్షిణమున ఉన్న లుయిచౌ 
ద్వీపకల్పము దక్షిణ చినా సము |దములోనికిని 
చొచ్చుకొని ఉన్నవి. Sos ఈ దేశ 
మునకే చెందిన వివిధ ద్వీపములు కలవు. వానిలో 
అన్నింటికన్న పెద్దది తై న కాని ఈ ద్వీపము 
(ప్రస్తుతమున ఈ రాజ్యపు ఆధీనమున ఉండక, 
[పభుత్వ వ్యతి రెకమగు వేరాక చీడియ [ప్రభుత్వపు 
వశమున ఉన్నది (చూ:ఐత్తై వాన్‌ ). తక్కిన చివులలో 
హానాన్‌ అనునది పెద్దది; ఇది ప్రేరపు దవ్నిణభాగము 
నకు చేరువన ఉన్నది. మిగిలిన దివులందు దక్షేణ 
చీనాసముదములోని లంకలు అనేకములు చేరి 
ఉన్నవి; దాదాపు 4 ఊఉ. ఆక్షాంశరేఖవరకు ఈ 
లంకల వరుస కన్పట్టును. ఇక భూతలపు సరిహద్దు 
లందు ఈశాన్యపు దిక్కునుండి ఆగ్నేయమూల 
వరకు ఆఅ్మపదక్నిణపు వరునలో [క్రమముగ ఉత్తర 
కొరియా, సోవియట్‌ యూనియన్‌, మంగోలియా, 
ఆఫ్‌ఘనిస్తాన్‌, భారతదేశము, నేపాల్‌, భారత 
దేశము, భూటాన్‌, మరల కొంతవరకు భారత 
దేశము; బర్మా, లావోన్‌, వియెత్‌నామ్‌ కుదురుకొని 
ఉన్నవి ఈ మొ తపు భూతలపు సరిహద్దు నిడివి 
14,400 కిమీ. మంగోలియా, బర్మా, లావోస్‌, 
వియత్‌నామ్‌లతో సరిహద్దు నిర్భారితమైనది. కాని 
తక్కిన దేశములతో సరిహద్దులు వివాద్యగ స్తములై 
ఉన్నవి. దేశములోని వివిధ (పాంతములు, ఆందలి 


న. Wy” Ym fre sf DN వి Wen 
రాష ఒక్‌, మో pore సంకు, మ మ్ల ™ rds యప ప్‌ో క errr ee ఫో ఈ. | ) నదికి డ్‌ 4 చె; 
య్‌ గ శ జక జో లగా ఇ Wn x సళ జో “nm అ బు 
ప స న న న స రుషి సముదమాన కలియు 
జజ షె వాట్‌ నర ఆర 3 ఇద ట్ట అద ఖల ద్‌ 
వాం బైల్‌ వా వ వట టల లేల టీ గ కా అ నా డీ త్రరపు మెైదానమున పచ న 
ఉనాటిరిజ్రీ Ge. దార రం ఉం అయ్య Eo ఆత మలు లు 


5 అల్లో & ్ట్‌ 
సంగ్‌ హా, ప్రవాహపు డగువభాగము కలదు. 








య pen = ణి క్‌ ల a న 
వే వ. భు లో జాలం 
మయి పీకభూమి అ రెండు విధములు" విభజింప బాంతమున- అవాంగ జ్జ గ్‌ 
a . శ ¢ రాసన నికో యు రా దో ణ్‌ 
వచ్చును. గమ భూములు Cougs vw eG ఇరా, స లు డెల్టాయు జరిఉన్న వి 
అమె! నో el 
న — వె జా x 
రూ ర న త అమ త కాంటన్‌ ) నగరము స్‌ 
మ be 
ప నాలాల జో అవ జీ 
నదులు (పవహించుచున్న వి పివిలో రొలుతజణిది పరివష్టితము. 
ee 
అట ల 
చీనాదేశీయ రాష్ట, వెళాల్య, జనసంవ్యాదుల పటిక 
తో జ్‌ rn అద [a Ee వ జో 
నరు పాంతము, వె కారము జననం ంఖ జనస9ఖ Ss 
అ పము I ప్రీ ౨9 ఏలో 1971 (౧ంత త లం 
సంఖ్య రాష్ట్ర ఏ0 చ. కిము విల (వే వలలొ") (రక్షల ) 





1 ఈశాన్య |పాంతము (షెన్యాంగ్‌ 
1. హీలుంగ్‌ కియాంగ్‌ 488.6 11,897 250 హార్చిన్‌ 
2. కీరిన్‌ 187.0 11,290 200 బాంగ్‌ చున్‌ 
8. లియావో నింగ్‌ 150.0 18,545 280 షెన్యాంగ్‌ 
11 ఉత్తర పాంతము , పేకింగ్‌ ) 
1. పోటీ 202." 55,955 480 షిహ్‌ చియాచుంగ్‌ 


వ. లోని మంగోలియా 
(స్వయం పాంనా (పా.) 1177.5 6,100 60 హూ హేహోత్‌ 


8. పీకింగ్‌ (పురపాలక సంస్థ 7.1 2,788 70 ae 
సీ 
5. టేన్‌ స్టీన్‌ (పురపాలకసంస్థ) 4.0 2,694 40 ఆలా 


Ep 


లో 


157.1 14,814 200 తెయువాన్‌ 


11! తూర్పు (పాంతము (షాంగే, 

1. షాంటుంగ్‌ 158.8 48,877 570 చీనాన్‌ 
2, కియాంగ్నీ 164 8 16,778 250 నాన్‌ చంగ్‌ 
లీ. కియాంగ్సూ 102.2 41,252 470 నాన్‌కింగ్‌ 
4. షాంగే (వురపాలక సంస్థ) 56 6,204 100 జో 





క గ 1959 (వలో ) 197 a =e 
5. అన్‌వీ 1*93.9 50,544 £50 

6. చేకియాంగ్‌ 101.5 22,586 వస హాంగ్‌ చౌ 
7. హూకీన్‌ 128 1 18,143 150 కా దౌ 
వ లై వాన్‌ * 86.0 7,551 180 తెపీ 

IV కేంద దకీణ |పాంతము 

1. హోనాన్‌ 1670 44,215 50 చెకగ 
వ హూపీ 15/5 27,790 850 వూహాన్‌ 
వీ, హూనాన్‌ 210 5 ల్రీ9,227 వర0 చాంగ్‌ షా 
4. క్వాంగ్‌ టుంగ్‌ 291 4 84,770 480 కాంగ్‌ చౌ 
ధ్‌, క్యాంగ్సీ-చువాంగ్‌ 

(స్వయం పాలనా న 220 4 19,561 240 నానింగ్‌ 

V నైరుతి పొంతము (చుంగ్‌ కింగ్‌ ) 

1. షెక్వాన్‌ 569.0 62,804 700 చెంగ్‌ టూ 
ది, క్తి చౌ 14.0 15,087 200 క్రీయాంగ్‌ 
కి యున్నాన్‌ 486 2 17,478 £30 కున్‌మింగ్‌ 
4. తిబెత్‌ (స్వ. పా.) 1221.8 1,278 10 లాసా 
V1 వాయవ్య [ప్రాంతము 

1 షన్సీ 195.8 15,881 210 సియన్‌ 
న, కాన్‌సూ 966.5 180 లాన్‌ చౌ 
8. నింగ్‌సియా-హుయి(స్వ. ప్రా.) 66.4 న 20 యిన్‌చువన్‌ 
4. చింమే 721.0 1,671 20 సీనింగ్‌ 

4 సింకియాంగ్‌ -ఉఊయొగుర్‌ 

(స్వయం పా. ప్రాంతము) 1,846.8 4,874 80 ఉరుంచి 


కౌోతె వాన్‌ దీవిపై పస్తుతమున రోజకీయాధికారము చీనా [ప్రభుత్వమునకు లేదు, 


లు 








మధ్య ఆసియాకు చెందిన 
కిద భూములు కలవు; ఇవియే తారిమ్‌ పరీ 
వాహభూమి, 
వడ హృతములు. నిను ఉత యు కెన్‌ పార్‌ ఆను 

రొక ఉన్నత పర్వత శేణి క ఐదు. ఈ పర-త 
శే కీసర. కొంత దూరము పయనించి, అట 
నుండి సోవియట్‌ రష్యాలోసికి చొచ్చుకొని పోయి 
నడి; బేనాయందలి భాగములోని అత్యున షత శిఖ 
రము తెన్‌ గీ ఖాన్‌; దీని ఎత్తు 7,200 మీ. 


జుంగాచిన్‌ 


మధ్య ఆసియా యందలి పామీరులనుండి అల్‌ 
టాయ్‌, టీన్‌షాన్‌, కున్‌లూన్‌, హిమాలయ పర్వత 
(శణులు బయలుదేరి వివిధ దిశలలో చీనా దేశము 
వె పునకు పయనించి వి స్తరించినవి. ఇందు _పళిదాని 
యందును సమాంతర |! శకెణులు అనేకములు ఉన్నవ 
వివిధ నదుఐకం జన్య స్థలములు లుగ ఇవి ఉపకరించు 
చున్నవి. పె వానిలో ఆల్‌టాయ్‌, హిమాంయములు 
[క్రమముగ ls నైరుతి దిశలందు ఇనా సరి 
హద్దులుగ ఉన్నవి. టీన్‌ _షాన్‌ (శేణి సింకియాంగ్‌ 
|పాంతమును విభ జించునున్న ది; కున్‌ లూన్‌ [కణ 
వివిధ శాఖలతో చీనాదేశమున వ్యాపించి, ఆ దేశపు 
భూతల రూపరేఖకు ఆలంబనముగ ఉన్నది. 


దేశమునండలి పెద్దనదులు అన్నియును 
తూర్పున పసిఫిక్‌ మహాసమ్ముదము వై పునకు 


పదజశపు వక్షజలమున అత్యధిక 
భాగమును కొనివోవుచు 4,000 కిమీ. |పవహించు 
ఇర 


తున. దఊంయమంచూరిలూ (హంతపు తక్కిన నదు 
లలో లియావో హో, తూమెన్‌, యాలూ అనునవి 


చినాకును ఉతర 
కొడియాకును మధ? నరిహ ద్దుగ ఉన్నది. ఊత్తర 
నాలోని న పలంచెల్ల ప తుం wi నదు 
లలో విస్తృతియందు రెండవడిగను లెక్కకు 
వచ్చునది హుయంగ్‌ శో, కాన్సూరా ష్టమున జన్మిం 
4,800 కిమి. తూర్పుగ ప్రవహించి, 
రాష్ట్రమునుచేరి, ఆట 4 చిహ్‌లీ (పో హై) 
see చేపచున్నది. ఈ నదికి చెందిన 


లోయయొక్క- వైశాల్యము 15,54,000 చ. కిమీ. 


క యందలి వానిలో యాంగ్‌ట్‌జీ 
జట నదియు, దాని ఉపనదులును 
దేశపు నదులందెల్ల ఈ నది 
. సమ్ముదమున చేరుటకుముందు 
. ఈ నది |పవహాంచి 18,18,000 
వకు లొని వర్షజలమును కొనిపొవుచున్నది 
దవ్శిణ చినాలోని నదులలో మీన్‌, పెరల్‌ (చూ) 
నదులు 'పముఖములు, మీకాంగ్‌, యూవన్‌ నదు 
లును దక్షిణమున కొంత దూరము [పవహించి 
ఆ తరువాత ఇతర దేశములను చేరుచున్నవి. 


న ఫీతోష్పస్టితి మొ. 1 చినాదేశము, ఆంత 
యను, సమశీతోక్ట మండలముననే ఉన్నను 
భూతల ల అనుసరించి శీతోష్టపరిస్థితి 
ఆయా ,పాంతములందు విభిన్న రీతులలో ఉక ల్‌ 
Se తాపకమము సాధారణముగ ఉత్తర 
మంచూరియా యందు - 179 ఫై. ఉండగా, ఆ 
కాలముననె ఉ త్తరచీనాలో 809 ఫా., యాంగ్‌ట్టి 
లోయలో 40° ఫ్యా ఇంకను దక్షిణమున 60° ఫా, 


గా ఉండుట కననగును, ఎండకాలపు 
మున ఇంత విపరీతముగ వై విధ్యము కన్పట్టదు. 
ద&ిణ, మధ్యబినాలయందు, ఎండకాలమున (జులై 
నెలలో) తాప్మకమము దాదాపు 80% ఫా.గ 
ఉండును; ఉత్తర చీనాలో ఆ కాలమున ఎండవేడిమి 
అటులనే ఉన్నను, అచట  ఎండకాలపు నిడివి 
తక్కువ; రా|తులందు వేడిమి చాల తగ్గిపోవును, 
సాలుసరిన, గరిష్ట తాప్మకమముల మధ్య అంత 
రము ఉత్తర మంచూరియాలో చాల ఎకువ; 
అచటి కనిష్ట గావ కమమ -17° ఫా, గరిష్ట 
తాప శమము 70° ఫా; అచటి చలికాలపు వి స్పృతి 
ఆరునెలలకు పైగా క గ ఉష్టమండలమునకు 
చేరువనున్న హైనాన్‌ దీవిలో సాలుసరి తాప[క 
మముల అంతరము 15ి మాత మే. 


గ్రీష్మ  బుతువుననే దేశమున _ వర్షములు 
కురియును; దకిణమునకు వచ్చినకొలది వర్ష 
పాతము ఎక్కువగుట కననగును. మధ్య ఆసియా 
యందలి ఎడారి [పాంతములలో సాలున వర్ష 
పాతము 10 సెం. మీ. పెరల్‌ నదిలోయలో వర్ష 
పాతము 200 సెం. మీ.; సెవీరియా, మంగోలి 
యాలలో శీతకాలమున కన్చట్టు బలవ త్రమ వాయు 
పీడనము వలన బీనాయందు ఆ కాలమున చలితో 
పాటుగ పొడిగాలియు ఎక్కువగ రూపొందు 
చున్నది; అటులే ఎండకాలమున, పసిఫిక్‌, హిందూ 
మహాసము[దముల ఎగువన రూపొంది దెశముపై 
వీచెడు అర్థ బుతుపవనములును, శ+ీతోష్టస్థితిపై, 
[ప్రభావమును నెరపుచున్న వి 


వృక్ష, జంతు సంతతులును, [పొంతీయ విభేద 
ములను అనుసరించి, వేర్వేరు తీరులుగ ఉన్నవి 
దశిణమున ఉష్టమండలపు వననంతతి కననగును. 
అచట సంవత్సరమున మూడుకారులు ధాన్యపు 
పంటలును, ఏడుకారులు కూరగాయల పంటలును 
పండించబడుచున్న వి. అచట పండు పంటలలో 


[£0] 


805 
వరి, చెరకు, పొగాకు, ఉష్టమండలపు పండ్ల 
జాతులు [కమకితిలో పేర్కాన దగినవి 


హైనాన్‌లో పలు పాతములందు దట్టపు ఉష 
మండలపు అడవులు కలవు. మధ్యడెశములో 
యాంగ్‌ ట్‌ జీ నడిళలోయయ:ందు ముఖ్యపు ఆహారపు 
పంట వరియే అయినను, శేయాకునకును, సిల్కు 
ఉత్ప త్తికిని ఆ [పాంతము 'పేరొందినది. ఇదిగాక 


'తుంగ్‌' అనబడు తె లవిశేషము, సమ్మ జాతి 


పండ్డు, వెదురు ఆచట లభించుచున్న వి ఉత్తర 
చనాయందును డడిణ మంచూరియా యందును 


పూర్వకాలమున ఆకురాలు వృక్షముల అడవులు 


ఉండినవి. కాని అవి ఇప్పుడు ఆంతరించి, వాచి 
స్థానమున గోధుమ, పత్తి, జొన్న, సజ్జ సాగగు 


చున్నవి. దెశమునందు, ఉతర మంచూరియాలో 
మా! తమే నల్ల రేగడనేల కననగుచున్న ది; ఒకప్పు 
డిట మంచి గద్దివీడులు ఊఉండెడివి; కాని ఇపుడచట 


చాల వరకు గోధుమ, సోయాచిక్కుష్ట సాగగు 
చున్నవి. ఆ (పాంతపు పర్గ్యతములను ఆవరించి 
సూచ్య[గజాతి వృక్షముల అడవులు కలవు; 


వీనిలో బొచ్చుకల జంతువుల సంఖ్య అత్యధిక ము. 
నైరుతి చీనాలోని పరిస్థితి దక్షిణపాంతము లోని 
దానిని పోలియే ఉన్నను, పర్యతములందు 
మాతము సూచ్య్యగ జాతివృక్షములును, “పండా” 
అనబడు పెద్దజాతి జంతువులును కలవు. లోని 
మంగోలియా, మధ్య ఆసియాయును చేరియున్న 
పశ్చిమచీనా యంతటను వర్షపాతము తక్కువగ 
ఉండు బెట్టభూమి కలదు. ఇచ్చట గరిక పట్టులు 
కొన్నియెడల క న్పట్టును. వృక్ష, జంతు, సంత 
తులు ఆచట చాల కొలదిగ మాతమే కలవు; 
అచటచట ఊటనీటి పట్టులను ఆశ్రయించి ఆ 
[పాంతమున, (ప త్తిమొదలగు కొన్ని పైరులు సాగగు 
చున్నవి. తిబెతీపీఠ భూములలో, తూర్పున చక్కని 
పెరుపచ్చ మైదానములు కలవుగాని, పశ్చిమమున 
మా|తము దాదాపుగ అంతయు ఊషరభూమియే. 


806 పపంచ రాజ్య సర్వస్వము 


ఖే జ 
ఆ వీకళభూములలో తిజెతకు నహ ప 
దగు చమక మృగములును న. నర 


ఎలుగుబంటులును న్వు ట్టును, 


తీ. జనసంభఖం మొ. 15958 టో సేకరింప 
బడిన జనాభాలిక్క లను అనునరించి దేశపు జన 
సంఖ్య 60,19,898 085 ఇందులో లై వాన్‌ దీవికి 
చెందిన జనసంఖ్యయు చేరిఉన్న డి 1971 లో 
[ప్రభుత్యము చేసిన ఒక  (పకటనవలన ఆనాటికి 
దేశపు జనసంఖ్య 78, ౧1, ౧6,000ను చేరుకొనినది. 
(రాష్ట్రముల వారీగా జనసంఖార వివరములు 
802వ పుటలోని పట్టికవలన తెలియనగును). దేశపు 
జనవృద్ధిని ఒక పరిమితిలో ఉంచుటకు కుటుంబ 
నియం తణ మూలమున, 
ముతో, కృషి జరుగుచున్నది 

1957 లెక్క_లను అనుసరించి, ఒక లక్షకు 
మించిన జనసంఖ్యగల పట్టణములు 124 దేశమున 
ఉన్నవి; లక్షకు లోబడిన జనసంఖ్య కల పట్టణ 
ములు 58 ఉన్నవి. డేశమునందలి అత్యంత 
[ప్రముఖ నగచములును 1968 లో వాని జన 
సంఖ్యలును ఈ తీరుగ ఉన్న వి: షాంగే 
(ఒకకోటి); పీకింగ్‌ (70లక్షలు); చుంకింగ్‌ (44 
లక్షలు); టీస్‌చిన్‌ (40లక్షల). 


లో సాచి అడ 
(పభుత్వ (వెత్సాహ 


'పైవాని యంతగ |పముఖములుగాని కొన్ని 
నగరముల పేరులును, 1957 లోని వానిజనసంఖ్య 
లును ఈ రీతిగ ఉన్నవి; షెన్యాంగ్‌ (దీనికే ఇది 
వరలో ముక్షైన్‌ అనిపేరు; 24 లక్షలు); ఊహన్‌ 
(21.5 లక్షలు); కాన్‌ టిన్‌ (18.4 లక్షలు) 
హార్చిన్‌ (15.ళ్‌ లక్షలు); పోర్ట్‌ ఆర్డర్‌ టెరెన్‌ (15 
లక్షలు); నాన్‌కింగ్‌ (14.2 ల); సియాన్‌ 
(18.1 ల); చిన్‌గ్‌ టూ (11.2ల); చెంగ్‌ టూ 
(11ల.) కైయావన్‌ (10.2 ల) 

అచ్చపు చీనీయజాతి “హాన్‌” జాతి అని పేర్కాన 
బడుచున్నది. ఈ జాతికి చెందని [ప్రజలు దేశీయు 
లలో 6% కలరు. ఈ 6% [పజలును దాదాపు 53 


వివిధ ఉపశాతులకు చెందినవారుగ లెక్కింపబడు 
చున్నారు, ఆయినను థాషా రీత్యా వీరు రెండు 
(ప్రముఖ కుటుంబములకు-_సినో-తిబెతీ, ఆల్హాయ్‌ 
ఆనువానికి _ చెందిన వారుగ పరిగణసియులు. 
సినో_కిబెకీ ఉపజాతులలో చువాంగ్‌లును, తిబెతీ 
లును, ఆల్లాయ్‌ కుటుంబపు వారిలో ఉయ్‌గుర్‌ 
లును, మంగోలులును 'పముబులు. ఆయా డఉపజా 
తులలో |పముఖము లైనవాని పేరులును, 1957 
లోని. వాని సంఖ్యా వివరములును దిగువ ఈయ 
బడినవి. 


1. చువాంగ్‌ (77,80,000; తాయి |పజలకు 
సన్నిపాతులగు వీరు క్వాంగ్సీ రాష్ట్రమునందు నివ 
సించుచున్నారు, వీరు బౌద్ధులు, 2, ఉయుగుర్‌ 
(89,00,000): తుర్కీలకు సన్నిహితులగు ముసి 
ములు; సికియాంగ్‌ వీరి నివాసభూమి. కి.హూయీ 
(89,80,000); చఉనీయ భాషనే మాటాడు ముస్తి 
ములు; కాన్యూ, చింగ్‌ హామ్‌ [పాంతములందును, 
వాయవ్య చేనాలోని తకి బ్రాన కొన్ని పాంతములందును 
వీరు కలరు. 4. యీ లోలో (లవి 60,000): తిబెతీ 
యులకు సన్నిహితులై బౌద్దమకానుయాయులగు 
వీరు నైరుతి చీనాలో ఉన్నారు. ల్‌. తిబెతీ 
(27,70, 00) : తిబిత్‌లోను, తదనుబంధ పొంతము 
లందును వసించుచున్న బొద్ధ[పజలు, 6. మియావ్‌ 
(26,80,000): నినో తిబెతీ కుటుంబమునకు చెందిన 
ఒక (పత్యేకవర్గము; దక్షిణ నైరుతి చీనాలలో 
ఏరి నివాసభూములు కలవు. 7. మంగోల్‌ (16, 
40. 000): లోనిమంగోలియా వీరి నివానభూమి. 
8. పూయీ (18,10;000): 
సన్నిపాతులై ,వారివలెన బౌద్దులగు ఈ 1పజలు 
నై రుతిచినాలో వనించుచున్నారు: 9. కొరియన్‌ 
(12,50, 000): ఉ త్రరకొరియాకు దగ్గరగ ఉన్న 
చెనీయ [పాంతము వీరి నివాసభూమి. 10. మంచూ 
(24,80,000); నాను: 10 శతాబ్దిలో, 
జయించి పాలించిన మంచూల చాతికి చెందినవారు 


తాయ్‌ పజలకు 


తామని వీరు చెప్పుకొ సెదరు హాన్‌ జాతి 
[ప్రజలనుండి ఏవిధముగను వీరు వేరుగ కన్చట్టరు. 


భా 
వగు, 


బీనాదేశీయలయ్యును, తక్కిన దేశములలో 


నివసించు చినీయులసంఖ్య దాదాపు 16.24 
లక్షలు ఉండునని అంచనా (1962); 
ఇందు తైవాన్‌కు చెందిన డాదాపు 76 


లకశ్షలును చేరియున్న ది. తాయిలాండ్‌లోని కిరి 
లక్షలు, హాంగ్‌ -కాంగ్‌ లోని కిక లక్షలు, ఇండో 
నీసియాలోని 25 లక్షలు, మలేసియాలోని 25 
లక్షలు, సింగపూరులోని 12,5 లక్షలు, యు.స్తె. 
లోని 2.87 లక్షలు, కెనడాలోని 52,000, (గేట్‌ 
[బిటన్‌ లోని 12 వేలు బనీయ। పజలు ఈ లెక్కలో 
చేరి ఉన్నారు. 


దేశమునందలి చీనీయ (హాన్‌ జాతి) (పజలును, 
తక్కిన ఉపజాతులలో కొన్నియు 'వీసీయి భాషనే 
మాతృభాషగ కలిగియున్నను, ఆ భాషవివిధ మాండ 
లిక వికృతులను కలిగియున్నది. అయినను ఆ భాష 
[వాయబడులివి, చి[తలిపి ఆగుటవలనను, ఆ లిపి 
దేశమంతట ఒకే తీరుగ ఉండుటవలనను, పలుకు 
బడిలో వ్యత్యాస నులు ఎన్నియున్నను, లిఖతభాష 
మ్మాతము ఆందరకును ఒకే తీరుగ వేద్యమగు 
చున్నది. మాటాడు భాషవిషయమున సైతము, 
వీకింగ్‌ పరినరములందలి మాండలికమునే |పామా 
ణిక భాషగ '*“పూతోన్‌ఘువా" అనుపేర (ప్రభు 
త్వము ఆదరించి పోత్సహించుచున్న ది. దేశపు 
చితలిపిని సరళతరము చేయుటకు కృషిజరుగుటయే 
గాక, చినీయ భాషను రోమన్‌ లిపిలో బోధించు 
యత్నమును 1958 లో మొదలై నది. 


ఉపజాతుల ప్రజలలో హూయీ, మంచూ, షే 
(ప్రజలు మ్యాత్రమే చీనీయ భాషను మాతృభాషగ 
[గహించిరి; తక్కినవారికి వేర్వేరు మాతృభాషలు 
కలవు. అందు 20 కి పైబడిన భాషలకు |ప్రత్యేకపు 
లిపులును, సారస్వతములును ఉన్నవి. ఆయి 


చీనా 


[పాఒన కాలమునుండియు కన్‌ ప్యూషియన్‌ , 
తావో మతములును, శ్రీసు సోకారంభము మొద 
లుగ బౌద్ధమును దేశమున పజలందు తావు 
కల్పించుకొని వర్ధిల్లినవి. [ప్రజలు ఈ మూడు మత 
ముల మేలిలక్షణములయెడ సమానాదరణ వహించి, 
వానిని అనుసరించిరి. కన్‌ప్యూషియన్‌ మతమును 
మతమని చెప్పుటకన్న ఒక సాంఘిక సం పదాయ 
మని చెప్పదగును. మాతాపిత్సభ క్రి, 
న్యాయనిరతి, ధర్మబద్దత ఈ  సం|పదాయము 
బోధించు ముఖ్యధర్మములు. రావో జూ అను నీయ 
దార్శనికునిచే కి. పూ. గవ శతాబ్దిలో నెలకొల్ప 
బడినది తొవోమతము. ఈ మతమును, బౌద్దమత 
మును ఆరాధనా తంతమునకు పజలందు వ్యాప్తి 
కల్గించినవి. చెసీయ [పజలలో 1948 నాటికి దాదాపు 
15 కోట్ట బౌద్దులును, 80 కోట్ట తావోమతస్థులును 
కలరని అంచనా. వీరిలో జ్రానపిపాసాయుతులగు 
పలువురు, మత|ప మేయము లేకుండ, కన్‌ వ్యూషి 
యన్‌ బౌధలను |పమాణములుగ గహించి నడ 
చెడువారు. 19058 నాటికి దెశమున ముస్టిములు ఒక 
కోటి ఉన్నటుల అంచనా, రోమన్‌ కేతలిక్‌ సంప 
దాయయవ క్రై స్తవులు దాదాపు 80 లక్షలు ఉన్నను, 
వాణికన్‌లోని పోపతో తమకుగల 
ములను వారు తెంచుకొని, ఆచ్చపు దేశీయ మత 
ముగ వ్యవహరించుట 195 లో మొదలై నది. 
(పొ బెస్టంటు సంప్రదాయపు కై. స్త్రవుల సంఖ్య 
దాదాపు పదిలక్షలు. (పస్తుతపు కమ్యూనిస్ట్‌ (ప్రభు 
త్వపు విధానములను అనుసరించి మత|[పచారము 
నిషిద్ధము. 


w= వ 
(a 


సంబంధ 


1966 సంవత్సరపు మధ్యకాలమున, కమ్యూ 
నిన్‌ పారీ సహకారముతో సాంస్కృతిక విపవము 
యి నో. చ్‌ 
మొదలై నది. దానిని కొనసాగించిన అరుణ రక్ష 


ళో షె 

మతసంసల'పెగుగు క్షీ _ 

థి క కలా లు 
సాగించి. తత .లీతముగ మత సంస్థలు, 
సరే సరంతా వబ్బతినినవి; అవి మరల తల 
జ తినకటుల కన్నట్టదు. ఈ దండయా త, 
ఈనాడును, కనప్యూషియన్‌ సం'పదాయము'పై 
సాగుదున్న డి, కన్‌ హ్యూషియన్‌ భావములు మానవ 


జాతిని, అందును దరు ముగ త్రీజాతిని, శృంఖలా 
బదము చేసి పురోగతిని అడ్డుకొనునవి యని నేటి 
స 


చీనా పాలకుల విశ్వాసము. 


4. సమాచార సా.: 19598 లెక్కలను 
అనుసరించి దేశమున 64,000 తంతి తపాలా 
ఆఫీసులు కలవు. తదాదిగ ఎంతయో అభివృద్ధి 
జరిగినది. సంఖ్యా వివరములు తెలియకున్నను పతి 
(గ్రామీణ సమష్టి క్నేత్రము (కమ్మూను) న తపాల 
ఆఫీసును, తంతి బెలిపోన్‌ సదుపాయములును కల 
వని తెలియచున్నది తపాలాఫీసులందే వారాప; తి 
కలును, తదితర ప[తికలును వికయింపబడుగు. 
దేశము మొతనున టెలిఫోను వసతి విరివిగ 
కలదు. దేశము ఆతి విళాలమగుటవలన మారుమూల 
[పాంతములతో సన్నిపాత సంబంధమును కలిగి 
ఉండుటకు చెలిఫోనులు చాల ఉపకరించుచున్నవి. 
అయినను వ వ్యక్తియు, స్వతః వ్య క్రిహోదాలో, 
పెలిఫోనువసరిని కలిగిఉండుటకు [ప్రభుత్వము 
అవకాశమును కల్పించుట లేదు. 8/8 కేర్యదము 
లలో వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ వసతులు ఉన్నవి. 


దేశమున 122 బాడ్‌కాస్టింగ్‌ స్టేషనులు 
(1959), 28 టెలివిజన్‌ సైషనులు కలవు 
(1980). దాదాపు ఒకకోటి రెడి మో సెట్టును 
ఒక లక్షకుపైగా పెలివిజన్‌ సెట్టును ఉన్నవి 
(1965). బాడ్‌ కాస్టింగ్‌ విషయమున ముఖ్య 
కేంద్రము పీకింగ్‌ నగరమున ఉన్నది. దాని [ప్రసార 
ములను, స్థానిక పు నైషనులు రిలే చేయుచున్నవి. 


870 ఠో రేడియో వీకింగు నుండి వారమున 
1,400 గంటలు పసారములు, శికి విదేశీయ 
భాషలలోను 5 చీసీయ మాండలికములలోను నిర్వ 
పీ=పబడినవి. ఈ సంఖ్యలో పీకింగ్‌ రేడియోను 

౨గినది మాస్కో రేడియో మాతమే, 
పెన తెలుపబడిన పికింగ్‌ (పసారపు గంటలలో 100 
గంటలు ఆ;ఫీకాకును, 40 గం. పశ్చిమ ఆసియా 
కును, 120 గం. అమెరికా రాజ్యములకును; 100 
గం. |పాచ్యఆసియా దెశములకును, క్‌ళి0 గం. 
యూరపీయ డేళములకును (ఇందు 420 పెగా 
రషియన్‌ భాషలో) ఉద్దేశితములై నవి, 


అదిగమింప ri న 


ర, యాన సొ. _పభుత్యపు నివేదికను బట్టి 
దేశమున ఉత్తమ |శేణికి చెందిన రోడ్డు లి లక్షల 
కిమీ. పొడవునను ద్వితీయ (శేణికి చెందినవి 5 
లక్షల కిమీ పొడవునను వ్యాపించి. ఉన్నవి 
(196౪). దేశపు రైల్వే మార్గముల నిడివి 81,198 
కిమీ. (1958). ఆ తరువాత దాదావు 6,400 కిమీ. 
నిడివి కల కొత్త మార్గ ములు నిర్మి ంపబడినటుల 
తెలియవచ్చుచున్నది. ఉ త్తర--దక్షిణములకు పయ 
నించు రైలు మార్గములలో పీకింగ్‌ -కాన్‌ టన్‌ 
(క్వాంగ్‌ చౌ) రై లుమార్గము (2,8ి00కిమీ); టీన్‌ చిన్‌ _ 
షాంగే రై లుమార్గము (1500 కిమీ.) పావ్‌ నీ_చుం 
కింగ్‌ రైలుమార్గము (1,174 కిమీ.) ముఖ్యములై 
నవి. తూర్పు-పడమరలకు పయనించు వానిలో 
లీన్‌ యువన్‌ -లాన్‌చో రై లుమార్గము (1,500కిమీ.) 
లాంచో -సింకియాంగ్‌ రైలుమార్గము (1,800కిమి); 
షాం మె=యుమికువాన్‌ (వియెత్‌నామ్‌ సరిహద్దు) 
రైలుమార్గము; పీకింగ్‌ -లాన్‌ చో రై లుమార్గము 
[పముఖములు. మంచూరియాలోని మార్గములలో 
చినీయ తూర్పు రైలుమార్గము (సోవియట్‌ సరి 
హద్దులోని మంచౌలీనుండి తూర్పున సోవియట్‌ 
సరిహద్దున ఉన్న స్లాడివాస్టక్‌ వరకు._2, 8'/0 కిమీ); 
దక్షిణ మంచూరియా రై లుమార్గము (1,120కిమీ); 


చాంగ్‌ చున్‌ - షెన్యాంగ్‌ (ము క్లైన్‌) రై లుమార్గము 
(1,850 కిమీ.) గణింపదగినవి, 


దేశాంతర్గత |ప్రయాణములకు నదీ మార్గ 
ములును చాలవరకు డఉపకరించు చున్నవి, 
వీని మొ త్తపు నిడివి 1,67,040 కిమీ (1960). 
యాంగ్‌ ట్టినదియు. సుంగారీనడియ, డిగువ పళ్ళి 
మనదియు (కాంటన్‌వద్ద) ఇందులకు ఎక్కువగ సము 
చితములు. ఈ మార్గములందు చాలవరకు చిన్న 
నౌకలు మాత్రమే నడువగలవు. దేశమునకు 
10,22,456 టన్నుల [పమాణముగల 265 ఓడల 
వర్తక నౌకాదళము కలదు (1971. డై రెన్‌, టీన్‌ 
చిన్‌, షాంగే, చిన్‌గ్‌తావ్‌, కాన్‌టన్‌ 
నగరములవద్ద దేశపు ముఖ్యములగు హార్చరులు 
కలవు. 


మాస 
వాం£, 


దేశీయము, అంతర్జాతీయమునగు విమాన 
యానము (పభుత్వాధీనమున నిర్వహింప బడు 
చున్నది. ఇట్టి పౌరవిమానమునకు ఊఉపకరించు 
వీిమానముల సంఖ్యా వివరములు సరిగ తెలియవు; 
కాని 850 మొదలుగ 500 వరకు వాని అంచనా 
మారుచున్నది. బర్మా, వియెత్‌ నామ్‌, 
మంగోలియా, సోవియట్‌ సైబీరియా, ఆఫ్‌ఘని 
సాన్‌, ఉత్తరకొరియాదేశములకు ఈదేశమునుండి 
విమానయాన వసతి కలదు. కాన్‌టన్‌, షాంగేలలో 
జెట్‌ విమానములకు వసతులు కలవు. దేశాంతర్గత 
ములగు 70 నగరములమధ్య విమానయాన వసతులు 
ఏర్పడి పనిచేయుచున్నవి (1964). పాకిస్తాన్‌ 
విమానయానసంస్థ _ కరాచినుండి పీకింగునకును; 
[ఫెంచి విమానయాన సంస్థయును, ఇతియోపియన్‌ 
విమానసంస్థయు, తమ దేశముల ముఖ్యనగ రముల 
నుండి షాంగేకును పయాణములను నిర్వహించు 
చున్నవి. విమాన్నపయాణములను గురించిన ఒడం 
బడికలను ఇటలీ [గీకులతో కూడ చీనా (ప్రభుత్వము 
1978లో కుదుర్చుకొనినది. 


చీనా 


809 


6. చరిత పరిణామగతిలో ఆదిమ 
మానవుడు తొలుతగ రూపొందిన [పాంతములలో 
ఈ దేశమును చేకియున్నదవి చారి తకుల భావన. 
అంతేకాదు; పాచీన మానవ నాగరికతా కేంద 
క యాంగ్‌ట్‌జీ నవ పెంతమును ఒకటిగ 
లెక్కకు వచ్చినది. ౭ స్రీయుల సాం పదాయిక కథ 
కుత కీ.పూ. 2,000 సంవత్స 
రములకు పూర్వము ననే ఈ దేశమున రాజరికము నెల 
కొన గలిగననియు యు అట్టి రాజవంశములలో తొలుటిది 
యగు “శియా”' వంశము క్ర పూ.2200 నుండి 1700 
వరకు దేశమున ఒక ;పాంతమును పాలించెననియు 
ఆలియనగుచున్నది. తరువాతి షాంగ్‌ రాజవంశము 
(కీ. పూ 1700- 1200) హుయాంగ్‌ హోనదీ పరి 
సర భూమిని అంతటిని సనం ఆని లిఖిత 
రూపమున కొన్ని [పామాణిక పతములను కూడ 
రూపొందించినది; కంచున పోతపోసియో, లేదా 
తాబేటి చిప్పల'పె 'పెనను, ఎముకలపెనను చెక్క 
బడియో ఈ లిఖిత ఆధారములు లభించుచున్నవి. 
షాంగ్‌ వంశమును అంత మొందించి, [ప్రభుత్వమును 
వశపరచుకొనినది పశ్చిమ చౌ రాజశంశము 
(కీ. పూ, 1200-800). వీరి కాలమున సంఘము, 
వ్యావసాయిక భూస్వామి విధానమున, సువ్యవ 
స్టితమై సుసంపన్నమై వర్ధిల్రినది. అప్పటివరకు 
తమకు రాజధానిగా ఉండిన సియాన్‌ నగరమును 
వదలి, ఈ రాజవంశపువారు డీ. పూ. 770లో 
లోయాంగ్‌ను రాజధానిగ చేసిరి. ఆంతటినుండి 
ఈ రాజవంశ మె తూర్పు చె రాజవంశ మను పేరును 
వహించి |క్రీ. పూ. 249 వరకు దేశమును పాలించి 
నది. వీరి పరిపాలనా కాలముననే (ప్రముఖ దార్శ 
నికులు-క న్ఫూషియస్‌, లావో జీ.దేశథ మున ఉద్భ 
వించి సంఘవ్యవస్థను సుసంస్కరితము చేయుటకు 
కృషిచేసిరి. 
ఇంతలో, కీ, వూ. 475లో ఒక చిన్న మండ 
లమును పాలించుచుండిన చిన్‌” వంశము కమశః 


చా 
‘ గ్య 
మర్రి 


గ ఈతడు పేరొందను. దేశ 
వ్యవస్థిత ము చేయుటకు ఆతడు 
కృషిచేసి ఘా. తగిన యం! తాంగమును 
నెలకొల్చెను. దెశముపెకి అంతటంతట దండె తి 
వచ్చి, కల్టోల ములను కల్లించుచున్న మంగోల్‌ 
జాతులను నిరోధించుటకై దేశపు ఉతర, పశ్చిమ 
సరిహద్దుల వరుసన ఒక పెద్దగోడను నిర్మించు 
కృషిని ఇతడు మొదలిడెను. ఆ గోడ ఆ తరువాత 
పూర్తియె, ఈనాటికిని నిరిచియుండి ' చీసీయ మహా 
కుడ్యము” ఆని వ్యవహృతమగుచున్న ది. 

“బిన్‌? వంశీయుల అనంతరమున దేశమును 
పాలించిన “హాన్‌” రాజవంశపు (క. కూ. 206. 
కీ శ 220) కాలమున, ఆ పాలకులు హూణుల 
దండయా తలను (తీప్పగొట్టి, దేశపు పశ్చిమపు సరి 
హద్దును, ఇంకను పశ్చిమమునకు కొనిపోవ గలిగిరి. 
సమకాలీనములగు రోమక సా(మాజ్యము మొదలగు 
[ప్రపంచ (ప్రసిద్ధ రాజ్యములతో ఈ పాలకులు దౌత్య 
సంబంధములను కలిగియుండిరి. హాన్‌ వంశీయుల 
(ప్రతిష్ట సన్నగిలిన తరువాత దేశమున మూడు 
మాండలిక రాజ్యములు ముందునకు వచ్చి ఆధిపత్య 
మునశకై పెనగులాడినవి. దేశము ఇటుల రాజకీయ 
ముగ ఏకతను కోల్పోయినను, సాంస్కృతికముగ 
మాతము ఏకతను కోల్ళోవక మనగలిగినది. హాన్‌ 
వంశకాలమున దేశమున తావును ఆర్జించిన బౌద్ధ 
మతము ఈ కాలమున పలువురు మాండలికుల 
ఆదరణను ఆర్జించి పబలినది; యాంగ్‌ ట్రీ నదీ 
పరిసరములందు వివిధ కళలును, విజ్ఞానకాస్త్ర 
ములును వికసిల్హినవి. కడకు సూయీ రాజవంశీ 


మరల సీకీకుతమైనడి వారినుండి ఆధిపత్యమును 
లాగుకొనిన టాంగ్‌ వంశమును (618-907) 
దేశపు రాజకీయెకతను కాపాడగలిగినది. టాంగ్‌ 
వంశీయుల న అందును ముఖ్యముగ టాయ్‌ 
మున, 627-_ -£9), చీనాదేశ్షము 
ఒక్త వ రాజ్యముగ రూ పొందుటయ గాక 
వాణిజ్యమున, కళావికసనమున, వైజ్ఞానిక విష 
యములందు (పాచ్య ఆసియా కే కేందభూమిగ 
రాణించినది. |క్రీ. శ. 907 మొదలుగ దేశమున 
ఆరాజకత ఏర్పడి, అయిదు రాజవంశములు 
వేర్వేరు [పొంతములను వశపరచుకొని పాలించినవి ; 


ఆయినను దేశమును మరల సుంగ్‌ రాజవంశము 


(960-1279) ఏకీకృతముచేసి, సమర్థతతో ఆతి 
దీర్హ కాలము పాలించగలిగినది. ఈ రాజవంశపు 
పకిపాలనాకాలమున సారస్యతము, త త్వళాస్త్రము, 
లలితకళలు పలురీతుల వికసనము పొందినవి; 
విజ్ఞానళాస్త్రమునను చీనాదేశము ఆ కాలమున 
ముందంజ వేసినది. ఆక్షరముల ఆచ్చు కూర్పును, 
తుపాకి మందును, నావికా దిక్చూచిని చీనీధయలు 
ఆకాలమున కనుగొనిరి. వారినుండియె తక్కిన 
దేశములవారికి తరువాత ఇవి లభించినవి. 


[క్రీ 1126 మొదలుగ చీనాదేశమువై మంగో 
లుల, తారారుల దండయాతలు పదింబదిగ 
సాగినవి; వాని ధాటికి ఆగజాలక [ప్రభుత్వము తన 
రాజధానిని పలుమారులు వేర్వేరు దిక్కులకు మార్చి 
నది. కాని కడకు చెంగిస్‌ఖాన్‌ అను మహానాయ 
కుని ఆధ్వర్యమున సాగిన మంగోలుల దండ 
యాతకు చీనాదేశము, కీ. శ. 1లివ శతాబ్దమున, 
లొంగినది; తతృలితముగ దేశమును వశపరచుకొని 
పాలించిన, మంగోలుజాతికి చెందిన, యూవాన్‌ 
రాజవంశము (క. శ 1219-1868 న సుప 
సిద్ధుడు కుబ్బ్దయుఖాన్‌ (12791294). ఇతని 
కాలమున దేశము ఆర్థిక రంగమున పురోగమించు 


టయే గాక, అంతర్జాతీయథ్యాతిని ఆర్జించి పలువురు 
యూరపీయ _ సాహసికలను, మత(చారకులను 
ఆకర్షింపగలిగినది. అట్టి సాహసికులలో ఎక్కువ 
'పీరొందినవాడు మార్కోపోలో, ఆ కాలమున 
చీనీయ సారస్యతమున నాటకనునకును నవలకును 
ఎక్కువ ఆదరణ చేకూరినది. 


మంగోలుల పరిపాలనను దేశీయులు తుదముట్టిం 
న తరువాత దేశీయమగు మింగ్‌ రాజవంశము 
(1868-1644) చాలకాలము పాలించినది. వీరి 
కాలముననే పోర్చుగీజు (1516), స్పానిష్‌ 
(1557). డచ్చి (1606), ఇంగ్లీష్‌ (1687) 
నావికులు బినాదేశమున కాలిడిరి. ఇంతలో ఈశాన్య 
పాంతమునుండి'మంచూి అను విదేశీయజాతి దండ 
యా|త బేసి, మింగ్‌ రాజవంశ మును కూలదోసి, 
పభుత్యమును వశళపరచుకొనినది (1644). ఇదియే 
నీనాదేశపు చివర రాజవంశము. ఈ వంశము 
విదేశీయమే అయినను చీనీయ సంస్కృతిని 
స్వియము చేసికొని, [ప్రాచీన పరిపాలనా విధానపు 
రీతులను, చట్టములను యథాతథముగ కాపాడి, 
పరిపాలన నెరపినది. వీరి పరిపాలనా కాలముననే 
మంగోలియా, మంచూరియా, తిబెత్‌, తై వాన్‌, 
మధ్యఆసియాలోని తుర్కీ సాన్‌ |పాంతములు 
చీనీయ స్నామాజ్యమున అంతర్భాగములు చేయ 
బడినవి. 


18వ శతాబ్ది అంతమున కాంటన్‌ రేవు మాత్రమే. 
విదేశీయ వ్యాపారమునకు ఆనుమతింపబడినది. 
కాని అటనుండి నల్హ్వమందు వ్యాపారమును సాగించు 
[బిటిష్‌ వారిని దండించుటకై తీవా | పభుత్యముచేసిన 
యత్నము కడకు 1889లో బిటిష్‌ కం వెనీతో 
యుద్ధముగ పరిణమించి, అందు చీనా [పభుత్వ 
సేనలు ఓడిపోవుబయు (1342), కాన్‌టన్‌కు 
తోడుగ ఆమోయ్‌, పూచూ, నింగ్‌పో, షాంగేలను 
కూడ విదేశీయుల వ్యాపారవు రేవులుగ అనుమ 


ty 


9811 
తించుచు, హాంగ్‌కాంగ్‌ దీవిని ఎర్హకాలపు వెలు 
పద్దతిని బిటిష్‌వారికి చకా ప్రభుత్వము దత్తము 
చేయుటజయు జరిగినవి ఈ విధముగా చీనీయ 
(పభుతుపు బలహీనత స్పష్టమైనంతనే తక్కిన 
యూకపియన్‌ రాజ్లములను జపాన్‌ దేశమును 


దేశీయులు చేసిన తిరుగు బాటు (బాక్సర్‌ తిరుగు 
బాటు-19%00. విఫలమైనది. కడకు దేశీయులు 
వ సా మాజ్య |పభుత్వమును కూలదోసి రాజు 
రికమును పదవినుండి తొలగించిరి. (ఫే! బవరి, 
1912) అంతట చినీయ గణరాజ్య (ప్రభుత్వము 
సన్యత్‌ సేన్‌ నాయకత్యమున నెలకొల్పబడినది. 


పుట్టినదిమొదలుగ చీసీయ గణరాజ్య ప్రభుత్వము 
పలు అవరోధములను ఎదుర్కొనినది. కడకు 
[ప్రభుత్వమంతయు 1916 మొదలుగ _ సేనానుల 
వశ మైనది. [పథమ (ప్రపంచయుద్ధమున మిత 
మండలివై పుననే చినా పోరాడినది; కాని వెర్సె 
యిల్స్‌ సంధికాలమున, చినాలోని అన్యా [కొంత 
భూములను చీనాకు పూర్తిగ ఇచ్చుటకు మిత 
రాజ్యములే నిరాకరించినవి; ఏవియో కొలదిగ 
హక్కులను విదేశరాజ్యములు వదలుకొనుటకును, 
షాంటుంగ్‌ ద్వివకల్పమునుండి జపాను, (బిటిష్‌ 
సేనలు వై దొలగుటకును మా|తమే అంగీకారము 
కుదిరినది (1982). 


సన్యత్‌ సెన్‌ మరణానంతరమున (19265), 
అతని అనుయాయియగు చియాంగ్‌ కే-షేక్‌, 
దేశమున, నాంకింగ్‌ రాజధానిగ, ఏకికృత [ప్రభు 
త్వమును నెలకొల్పెను (1928). తొలుత ఇతనిని 


వ్‌ 12 [ప్రపంచ రాజ్య సర 9స్తుము 


కమ్యూనిష్షులును బలపకచిరి. కాని త-రలోనే 
ములు కలిగినవి; ఆంతట కమ్యూనిష్టులు; 
దేశవాయవుభాగమున యేనాన్‌ను తమ 'స్థైవ 
రముగ చేసికొని పోటీ పభుత్యమును నెలకొల్పిరి. 
ఈ ఆంత ౩కలహములను ఆదనుగ [గహించి జపాన్‌, 
మంచూరియాను వళపకచదుకొని, 
దేశముపె తన పలుకుబడిని ఎక్కువ చేయుటకు 
కృషిచేసినది; తత్పలితముగ 1987 మొదలుగ 
చినా, జపానులమధ్య యుద్ధము సాగినది. అంత 
దేశమున ఆ ధికభాగము తపతి వకళకముకాగా 
చీసీయ 'పభుత్వము తన రాజధానిని చుంకింగ్‌ నకు 
తరలించి పోరాటమును కొనసాగించినది; కమ్యూ 
నిన్ల్‌ సేనలు, జాతీయ |పభుత్యముతో సహకరించి 
జపాన్‌డేశపు సేనలతో పోరాడినవి. ద్యితీయ 
(పపంచ యుద్ధకాలమున జపాన్‌ దేశపు (ప్రభుత్వము 
మి[తరాజ్య సేనలపై యుద్ధము [పకటించినంతనే 
(డిశంబరు, 1941) మిత్రరాజ్యములు చీనాపక్ష 
మున చెరినవి. ఆ యుద్ధము ముగిసిన తరువాత, 
జపాన్‌ సేనలు దేశమునుండి వెదొలగగ చీనా 
దేశమునందలి అన్ని పాంతములందును బీనా 
జాతీయ [పభుత్వపు అధికారము సుస్థాపితమై, 
విదేశీయులకు గల రేవువనతులు మొదలగునవి 
అన్నియు రద్దయినవి. పోర్చుగీజు "వారి వశమున 
మకావో, [బిటిష్‌ వారి ఆదీనమున హాంగ్‌కాంగ్‌ 
మాత్రము నిలిచియున్న వి 


ఇంతలో కమ్యూనిస్ట్‌ నిస్‌లతో జాతీయ[పభుత్వము 
నకు కలతలు ఏర్పడి కడకు అంతర్యుద్ధ మునకు 
దారితీసినవి. ఈ ఆంతర్యుద్ధపు ఫలితముగ దేశపు 
ముఖ్య భూభాగమున కమ్యూనిస్ట్‌ [ప్రభుత్వము 
నెలకొనగలిగినది (1949). చియాంగ్‌ కే_ షేక్‌ 
నాయకత్వమున ఉన్న జాతీయ పభుత్మిము తన 
సేనలతో తైవాన్‌ దీవికి తరలిపోయి, యు. స్టే- 
సహకార సానుభూతులతో అట నిలువగలిగినది. 


లీనా సా వ _మాజ్యవ నకు చాది క్‌ 


దాయిక పాలకుడగు దలై లామాతో వై మనస్యములు 
కలుగుటయు, అంతట దలైలామా, కొంతమంది 
తన అనుచరులతో, దేశమును వదలి భారతదేశమున 
తలదాచుకొనుటయు జరిగినవి (1959). భారత_ 
చినాదేశముల సరిహద్దు విషయమున చీనా అవలం 
బించిన వైఖరి 1969 లో ఆ ఊభయదేశముల 
మధ్య సరిహద్దుపోరాటమునకు దారితీసినది. కడకు 
ఏకపక్షముగ నిర్ణయమును తీసికొని తాను ఆక 
మించిన [పాంతములనుండి వెదొలగి, యుద్ధ 
ఖై దీలను టీనా (ప్రభుత్వము విడుదల చేసినది. 
అయినను ఈనాటికిని ఆ సరిహద్దు సమస్య అపరి 
ష్కృతముగ నిలిచియే ఉన్నది. అటులే సోవియట్‌ 
రష్యాతోను ఉత్తర సరిహద్దు విషయమున ఈ 
దేశముశకు వివాదము కలదు. 1969 లో ఈ 
వివాదము ఉభయపక్షముల మధ్య ఆయుధ సంఘ 
రగ్షణను దారితీసినది. ఆ పోరాటము త్వరలోనే 
విరమింపబడినను ఆ వివాదము మాతము పరి 
ష్కతము కాలేదు, 

చీనీయ మానవ సమాజమును సోషలిస్టు సమా 
జముగ నిర్మించుట [ప్రభుత్వపు ధ్యేయము. ఈ 
కృషిలో తొలుత సోవియట్‌ రష్యాయు ఈ దేశము 
నకు సహకరించినది. కాని తరువాత, విధానము 
లందు ఏర్పడిన అభి పాయ భేదములవలన, సోవి 
యట్‌ సహకారము ఉపసంహరింపబడినది (1960). 
దేశమును అతి త్యరితగతిలో పారి[శామికము 
చేయటకు జరిగిన కృషి 1950-59 లో “వెను 
ముందంజ అను కార్య|కమముగ పరిణమించినది. 
సమష్టి వ్యవసాయమును అభివృద్ధిచేసి, దేశమున 
వెద్ద పరిశ్రమలను నెలకొల్పి ఆర్థిక వ్యవస్థా 


సదమునకు తగు పునాదులను అతి స్వల్పకాల 
ములో నిర్మించుట ఈ కార్య|కమపు లక్ష్యము. 


1960-62 లో దేశము ఆర్థిక సంవోభము 
ఎదుర్కొనవలసి వచ్చినది; అయినను 1985 


నాటికి లక్షరమున కొంత సాధింపగలిగినది. 1966-_ 


49లో “సాంస్కృతిక విప్పవపు' ఉద్యమము, 
దేశమున చెలరేగి పౌరుల జీవితవిధానమునను, 


భావములందును విస్రవకర పరివర్తనలను కొనివచ్చు 
టకు కృషిచేసినది. ఈ అన్నింట చీనియ క మ్యూ 
నిస్ట్‌పార్టీ అధినాయకుడగు మావ్‌ సేతుంగ్‌ [వాత 
లును, బోధలును, నాయకత్వమును దేశీయులకు 
మార్గదర్శక త్వము వహించినవి. 


ఐక్యరాజ్య సమితిలోని శాశ్వత సభ3రాజ్య 
ములలో చీనాదేశము ఒక స్థానము చు కలిగియున్నది. 
కాని, చీనా భూభాగమున తన ఆధికారమును నెల 
కొల్పిన చీనా (పజాగణతం|త  |పభుత్వ్యమును 
కాదని, ఆ స్థానము త్రైవాన్‌లోని చినీయ |ప్రభు 
త్యమునకు చెందవలెనని యు. సై. |పభుత్యము 
పట్టుదల పట్టుటవలనను, ఆ (పభుతామునకు 
ఐ.రా.స. యందున్న పలుకుబడి మూలమునను, ఈ 
దేశవు పభుత్యమునకు ఆ స్థానము చాలాకాలము 
వరకు దక్కలేదు. కాని (పపంచరాజ్యములందు 
చీనీయ పజాగణతం త [పభుత్వ |పతిష్ట పెరిగిన 
కొలది, యు. సై. సైతము [క్రమముగ తన పట్టును 
వదలుకొని, చీనీయ | పభుత్యముతో సామరస్యమును 
నెలకొల్పు కొనుటకు ఇచ్చగించినది. తతృలితముగ 
26 అక్టోబరు, 1971న ఐ.రా.స. యందు సభ్య 
త్వమును, భదతాసంఘమున శాశ్వత సభ్యత్వ 
మును, ఈ దేశమునకు లభీంచినవి 


7. పరిపాలన: 1949వ సంవత్సరమున చీనా 
ముఖ్యభూభాగము, కమ్యూనిస్టుల వశమయ్యును; 
1950 లో తీర పాంతమున ఉన్న హైనాన్‌ మొద 
లగు కొన్ని దీవులును వారి వశ మైనవి, 


ప్ర18 


nD 
ay 
టీ py 
ఓ) 
ఠా 
ర్‌ 
(a 
జు 


శీ)న వా (పజారాజకీయ 
మమును వీకింగ్‌ నగరమున 
ఆ 
సంఘము ఒక సాధారణ కారం కమము'ను “పజా 
త మూలకాసశమును ఆమోదించినది. 

భారములుగ గహించియ 
సు రూపొందింపబడి, పథమ 

0 నెపైంబరు 1945 న 
తింపుల సంఘము, అంతటి 


స 

Lo) 
సంస్థాపితమైనటుల ఆతడు 1 ఆక్షోబరు 
సుంను ఏత మైనటుల అతడు ఆక్టొబ జ 
న 


యందు రాష్ట్రములకు, సాంయంపాలిత పాంతము 
లకు, కెందపాలనలోని పుర పాలక సంస్థలకు, "నేనా 
నివహములకు, విదేశములందలి చఉనీయులకు (పాతి 
నిధ్యము కలదు. 8 డిసెంబరు, 19868 న సవరింప 
బడిన ఎన్నికల చట్టమును అనుసరి౨చి రాష్ట్ర 
ములును, స్వయంపాలిత పాంతిములును 4 లక్షల 
[ప్రజలకు ఒక |పతినిధి చొప్పున (ఏరాష్ట్రమునకును 
10 మంది |పతినిధులకు తగ్గకుండ) ఈ సంస్థ 
యందు [పతినిధులను కలిగియుండును; ఇక రెండు 
లక్షలకు తగ్గక మూడు లక్షలజనసంఖ్యకు మించని 
నగరములు, కేంద్రపాలిత నగరములు, పారిశ్రామిక 
నగరములు, పార్మిశామిక | పాంతములు-50,000 
మందికి ఒకరుచొప్పున (ప్రతినిధులను ఈ పరిషత్తున 
కలిగియందురు. వరుగాక ఉపజాతులపక్షమున 
800, సేనానివహములకొరకై 120, విదేశము 


14 పపంచ రాజు సర్వస్వము 


లందలి చీనియుల పక్షమున 80 పతిపిధులు ఇందు 
ఉందురు. 1964, నెపైంబరులో ఎన్ను కొనబడిన 
మూడవ కాం గస్‌న క, 640 పతిని ధులు కలరు. 
1965 లో ఇది ఒక సమావేశ మును జరిపినది. 
నాలుగవ కాగన్‌ ఇంక ఎక్కుకొనబడ వలసి 
ఉన్నది. 


“రాజ్యనభ' అనునది కాం గయొక్క కార్య 
నిరా-హక్ర వర్గముగ వ వ్యవహరించును. పధానియు, 
కొందరు ఉప పధానులును sa కొన్న ము 
ఆధ్యకులును కం సభ్యులు దెళపు ఆర్థిక, 
సాంఘిక, సాంస్కృతిక, వి దేశియ పాలనావ్యవహార 
ముల పె నిరేశాధికారమును ఆడి కలగి ఉన్నది. 


(a) 


య 


దేశమున పరిపాలనా యం|తాంగ మును, కమ్యూ 
నిన్‌ పార్టీయంతాంగమును విడదీయరాని రీతిలో 
కలిసిమెలసి వ్యవహరించుచున్నవి. కొన్ని సంద 
రృములందు ఈ రెండు యంత్రాగముల మధ్య 
సీమారేఖను నిర్ణయించుట సాధ్యముకాదు. తొలుత 
కమ్యూనిస్ట్‌ పార్టి ఆమోదముతో కొన్ని చిన్న పార్టీ 
పసిఇసినవః. కొని 'సాంస్కృతిక విప్పవ' 
కాలమున ఆవి ఆడచివేయబడినవి. సాంస్కృతిక 
విప్టవకాలమున చెంరేగిన ఆందోళనల ఫలితముగ 
కమ్యూనిస్ట్‌ పార్టయందును, పాలనాయంతాంగము 
నందును పలువురు (ప్రముఖులు సెతము పదవులను 
కోల్పోయిరి. ఆ విస్టవపు కాలమునుండి పార్టీ 
యం[తాంగముపై కమ్యూనిస్ట్‌ పార్టీకే చెందిన * వజా 
విమోచన సేని యొక, తపతి ఎక్కు. 
వెనది. 


దేశము పరిపాలనా రీత్యా 21 రాష్ట్రములు, 
5 స్వయంపాలిత [పాంతములు. ల కేం (దవాలిత 
నగరములు-ఆనురీతిగ విభ కమైనది. రాష్ట్ర 
ములు స్వయంపాలిత [పాంతములుగను, అవి 
మండలములుగను, మండలములు క మ్యూనులుగను 
విభజింపబడినవి. రాష్ట్రస్థాయిలో పరిపాలనను 


'పజాసమితులు ఇదివరలో నిర్వహించెడివి; కాని 
1967-68 లో వీనికి బదులుగ విష్టవ సమితులు 
ర్పడినవి. ఆ స్థాయికిచెండిన | పజాన=ఘముచేత 
ఆవి జప్నుకొనబడి ఆ సంఘమునకు బాధ్యత 
వహించి, వీకింగ్‌ లోని రాజ్య సభకును జవాబుదారీని 
1970 లోని ఏర్పాటును 


tr 


a జ Xt 
కలగ పరివాలంచును, 


అనుసరించి న్యా యకెర్యహణాధికారము, ఉచ్చతమ 
పజానాాయసానమునస, విభిన సాయీలందు 


పనిజేయ స్థానిక న ee పత్యేక 
(పజాన్యాయ న్‌ టే. కలదు. ఉచ్చతమ 
నా యస్టానపు అధ్యకతుడును, తక్కిన సభ్యులును 
జాతీయ _పజాపరిషత్తుచేత ఎన్ను కొనబడుదురు. 
వీరి పదవీకాల పరిమితి 4 సంవత్సరములు. స్థానిక 
[పజాసంఘములు స్థానిక న్యాయస్థాన సభ్యులను 
ఎన్ను కొనుచున్నవి. న్యాయ నిర్వహణ చర్చలో 
సామాన [ప్రజాసికమును పాల్గొనవలయు ననుట 
ఈ న్యాయస్థానముల కార్యనిర్వహణమున లక్ష్యము. 


Oo 


8 దేశరక్షణ: దేశరక్షణ రీత్యా దేశము 
11 |వాంతములుగ విభక్రము ఒకొక్క 
ప్రాంతము ఒకొక్క సేనానాయకుని ఆధ్వర్య 
మున ఉండును; అచటి భూ, జల, వాయు సే గునలవై 
అతనికి అధికారము కలదు. 1955 మొదలుగ 
నిర్బంధ నై నికశిక్షణ అమలున ఉన్నది. 15వ 
ఏట అది మొదలై, 4 ఏండ్లు భూతలసేనలోను, 
వాయుసేనలో క వండ్లును నౌకా సేనలో 
6 ఏండ్తును సాగుచున్నది. సెనికులందు స్థాయీ 
భేదము 1965 లో రద్దుచేయబడినది.  విధినిర్య 
హణ విభేదము మా|తమే అమలున ఉన్నది. 


దేశరక్షణకై ఆణవికశ క్రిని పనిగొను విష 
యమున దీక్షవహించి చీనా కృషిచేయచున్న ది; 
కాని ఎట్టి దురాక్రమణకును ఆది వినియోగించ 
బడదని ఆ దేశ పభుత్యము పలుమారు |పకటించి 
నది. 1964 మేలో తన తొలుతటి ఆణవిక సాధ 


నమును చీనా | పేల్చినది 19067 లో తొలుతటి 
ఉదజనిబాంబు కోధితమైనది; మొదటి కృతిమ 
ఉప[గవాము 1970 ఏపిల్‌ లోను, రెండవది 1971 
మార్చిలోను (పయు క్రములై నవి, 


చీసీయ భూతల సేనలందు 188 డివిజనులు 


కలవని తెలియుచున్నది సంథ్యావివరములు 
విపులముగ తెలియవచ్చుటలేదు. కాని నానావిధ 


ఆధునికాయుధ సుసంపన్నమగు ఈ సేనయందలి 
మొత్తపు సెనికుల సంఖ్య 25-26 లక్షల మధ్య 
ఉండునని అంచనా (1969); ఇదికాక “పజాసేని 
అనబడునది వేరొకటి కలదు; ఇందు సెనికవృ త్తి 
నుండి విరమించినవారు ఎక్కువగ కలరు; ఈ 
సేనలోని సైనికసంఖ్య దాదాపు ఒక కోటి, 


నావిక సేనయందు 1, £5, 000మంది పని 
చేయుచున్నారు (1972). చింగ్‌ తావ్‌, లూషాన్‌, 
షాంగే, చౌషాన్‌, వాంపాప్‌, చాంకాంగ్‌ -ఆను 
తావులందు నౌకా స్థావర ములు కలవు. వెద్ద యుద్ధ 
నౌకలను చీనా పస్తుతమున నిర్మించుట లేదు; 
కాని తక్కు_విధముల వానిని త్యరితగతిలో నిర్మించు 
చున్నది. 42 జలాంతర్గాములు, 4 డిస్టాాయర్దు, 
815 గన్‌బోట్లు, 200 టార్పెడోబోట్లు, తక్కినవి 
568 [పస్తుతమున ఆ సేనావిభాగమున ఉన్నవి 
(1972). 

అంచనాలను అనుసరించి వాయు సేన యందలి 
యుద్దొచిత విమానసంఖ్య 2,750 (1972. ఇందు 
బాంబర్హ సంఖ్య 00. ఈసేన 40 దళములుగ 
విభ క్రము. విమానముల యం|తరీతి సోవియట్‌ 
దేశపు [పమాణములను అనుసరించి నిర్మితము. 

వాయుసేినయందు 2.50,000 మంది సెనికులు 
కలరు (1972). 


9. అంతర్జాతీయ నం : చీనాలోని నూత్న 
పరిణామమును యు.సే, యు., దానిని అనుసరించిన 
కొన్ని రాజ్యములును పరిగణించని కారణమున చీనా 


దేశపు ఐ.రా.స. సభ్యత్వమును, భదతాసంఘ 


చీనా 


ఏ1క్‌ 
"త దకుతంముకు డే కొదోని రీనా ప తం 
ధాం త అఖంతచమును త వా-ఎ€ గణ గ పభు ఇయ 
య ఓ లు ee టూ తే 
వళముననే తాలుత ఉండికవి, కాని 1970 ఆంత 
మునకు. ప్రపంచ  _పజాభిపాయమునకు లొంగి 
యు, సేయు. సుముఖతను వహించుటవలన ఆకోబరు 
బిర, 1971న ఎనాదేశపు ముఖం భూభాగపు కమ్యూ 
నిస్ట్‌ పభుత్శమునకు ఆరెండుపదవులును దకి _నవి 
ae Fp కాజుములలో దాదాపుగ 
న షూ చ 


యందును కలిగన  విఖేవములను అనుసరించి 
ఏర్పడిన విభేదములు అటులనే నిలిచియున్న వి 

10. ఆర్థిక రంగము : పాబిన కాలము 
నుండియు బీనా వ్యావసాయికదేశముగ 'పేరుగనినది; 
కాని ఇప్పటి కమ్యూనిస్ట్‌ ప్రభుత్వము దేశమును 
త్వరితగతిలో పారి శామికముగ చేయటకు దీక్ష 
వహించి కృషిచేయుచున్నది. అమినను వ్యవ 
సాయమునెడల _ నిర్ణక్ష్యతను వహించుటలిదు. 
దేశమున పనివేయగలుగువారిలో 75% ఇప్పుడును 
వ్యవసాయ రంగముననే కృషి చేయుచున్నారు, 
1960 నుండి 1970 వరకు జరిగిన పురోగతిని 
గురించి [పభుత్యపు సంఖ్యావివరములు తెలియ 
వచ్చుటలేదు. ఆ తరువాత కొన్ని వివరముణను 
(ప్రభుత్వము [పకటించినను అవి సమ్మగములు 
కావు. అయినను చాలవరకు వానిని ఆధారములుగ 
[గ్రహించి రూపొందించిన సంఖ్యా వివరములు 
మాతమే [పస్తుతమున లఅభ్యములు. 

1958 అంతమునకు _ దేశమునందలి వ్యావ 
సాయిక కృషియంతయు సాంఘికము చేయబడినది. 
దాదాపు 50 కోట్ట సంథ్యాబలముగల రైతాంగము 


516 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


వూ 


74,000 కమ్మూనులుగ వ్యవస్థితమైనది. ఒక 
కమ్యూనున కొన్ని _గామములు చేడియుండును; 
అందు మొ తముమీద రైతుకుటుంబముల సంఖ్య 
5,000 వరకు ఉండును. ఈః కమూ;నుకు చెందిన 
ఉత్పత్తి, వ్యాపారము, సంఘ: శేయము, భదత 
మొదలగువాని విషయమున మూన్‌ 
బాధ్యత వహించును. 

దేశమున దాదాపు 11 కోట్ట హెర్టేరుల వ్యవ 
సాయయోగ్య భూమి ఉన్నది (1964). దాదాపు 
లక్ష (టాక్టర్ల సహాయముతో ఇందు వ్యవసాయము 
సాగుచున్న ది. పపంచ ఆహారవ్యవసాయ వ్యవస్థ 
వారి అంచనాలను ఆనుసరించి దేశమున 1969లో 
ఉత్పతి, మ్మెటిక్‌ టన్నులలో, ఈ రీతిగ కలదు. 
ఉరలగడ్డలు లీ]2 లక్షలు; గోధుమ 810 లక్షలు; 
సోయా చిక్కుళ్ళు 115 లక్షలు; వేరు సెనగ 
బి7 లక్షలు; పొగాకు 7,85,000; తేయాకు 
1,78,000; |ప త్తీవిత్తులు 80 లక్షలు. 


పశుసంవద విరివిగ కలదు. ప్ర. ఆ. వ్య. వారి 
అంచ నాలను బట్టి 1970లో గొ|రెజాతి 706 
లక్షలు; గో, మహిషజాతి 682 లక్షలు; పందులు 
282 లక్షలు కలవు, 


దేశమునందలి అడవుల విస్తీర్ణము 120 లక్షల 
హెక్టేరులు. ఇందు అత్యధికభాగము హీలుంగ్‌ 
కియాంగ్‌, షెచ్యాన్‌, యున్నాన్‌ పాంతములందు 
ఉన్నవి. వృక్షములన్నింట ముఖ్యముగ ఉపయోగ 
కారియైనది “తుంగ్‌ వృక్షము; దీనినుండి తైలము 
లభించుచున్నది. [కొత్తగా కొన్ని [పాంతములను 
అటపీమయములుగ చేయుటకు [ప్రభుత్వము కృషి 
చేయుచున్నది. అడవులలో బహు విధముల కలప 
లభించుచున్నను, అందు టేకు ముఖ్యము. 


దేశమున ఖనిజ సంపద విరివిగ కలదు. అన్ని 
రాష్ట్రములందును రాక్షసిబొగ్గు, గనులు కలవు. 
1971 లో రాక్షసిబొగ్గు, లిగ్నయిటు మొ త్రపు 


ఉత్పత్తి 8,570 లక్షల మె, టన్నులు. ఇనుప ఖనీ 
జము పలు రా ష్ట్రములందు లభించుచున్నను అందు 
అధికభాగము షాస్సీ రాష్ట్రమున ఉన్నది. 1970 లో 
దానీ ఉత్ప తి ౨70 లక్షల మె. టన్నులు, 

పెటోలియం దేశమున పలుతావుల కలదు. 
టాచింగ్‌, యూమెన్‌, కరమాయ్‌ అను |పాంత 
ములు అందులకు సపెరొందినవి. ముడి వెటోలి 
యపు ఉత్పత్తి 1971 లో 254 లక్షల టన్నులు; 
ఇంధనపు వాయువు ఉత్పత్తి 10,000 లక్షల ఘన 
మీటర్లు (1967). 


చినాదేశము తొలుతటి నుండియు తగరపు 
ఉత్పత్తికి సపేరొండినది; యున్నాన్‌ రాష్ట్ర మున అది 
ఎక్కువగ లభించును. దాని ఉత్పతి 20,000 మె. 
టన్నులు (1967). విద్యుత్‌ పరిశ్రమలో విరివిగ 
వాడబడు టంగ్‌ స్టన్‌ ధాతువు విరివిగ లభించు 
దేశములలో చినాయు ఒకటి; యూనాన్‌, క్యాంగ్‌ - 
టుంగ్‌, యున్నాన్‌ రాష్ట్రములలో దీని వ్యాప్తి 
ఎక్కువ. దీని ఉత్పత్తి 20,000 మె. టన్నులు. 
(1964). తక్కిన ధాతువులలో అంచనాను అను 
సరించి 1967 న ఉత్ప తి: బాక్సయిట్‌ (4 లక్షల 
టన్నులు); మాంగసీజు (8 లక్షల టన్నులు: 
సీసము (ఒక లక్ష టు); రాగి (90,000 టు) 

దేశమున విద్యుదుత్పత్తి జలవిద్యుత్‌ యంత 
ముల వలనను, రాక్షని బొగ్గు వలనను సాగు 
చున్నది. (గామసీమలకు విద్యుత్‌ను అందుబాటు 
లోనికి తెచ్చుటకై |పభుత్యము నిరంతర కృషిని 
సాగించుచున్న ది. మొ త్తపు విద్యుదుత్స త్తి అంచనా 
లను అనుసరించి 4700 కోట్ల కి. వా (1960). 


దేశమున గత ఇరువది యేండ్లలో పారి[శామి 
కోత్ప త్తి విరివిగా పెరిగినది. భారీ యంత్రముల 
ఉత్పత్తికి [ప్రభుత్వము [ప్రాధాన్యము ఇచ్చుచునే 
సామాన్య వస్తూత్స త్తిని కూడ విరివిగ సాగించినది. 
ముఖ్యముగ ఊక్కు ఉత్పత్తులు, రసాయనిక [(దవ్య 


ములు, జవుళీ వస్తువులందు ఈ పురోగతి ఎక్కువగ 
నబడుచున్నది. 1968 మొదలుగ వాహన శకట 
ముల ఉత్పత్తి యందు ఎక్కువ కద్ధ చూవబడు 
చున్నది. విమానములనుకూడ, సోపియట్‌ నమూ 
నాలను అనుసరించి, చీనా నిర్మించుచున్న ది. 


దేశపు ఎగుమతుల విలువ 280 కోట్ల అమెరికన్‌ 
డాలర్జు; దిగుమతుల విలువ ౨15 కోట్ట అ. డాలర్డు 
(1971). బడ్జెట్‌ను (ప్రభుత్వము (పస్తుతమున 
[ప్రకటించుట లేదు. 1960 లో |పకటింపబడిన 
దానిని బట్టి ఆ సాలున బడ్జెటరీ వ్యయము 
7,002 కోట్ల రెనిమిన్‌ బి (యువాన్‌) లు. |పభు 
తము దేశీయముగ గాని విదేశీయముగగాని 
చెల్లించవలసిన బుణములను అన్నింటిని చెల్లించి 
వేసినది (1969). దేశమున బ్యాంకింగ్‌ నిర్వహణ 
[ప్రభుత్వమునకు చెందిన (పజాబ్యాంకు ఆధీనమున 
ఉన్నది; ఆ బ్యాంకునకు చెందిన 84,000 శాఖా 
కార్యాలయములు దేశమున పనిచేయుచున్న వి. 


11. సాంఘీక రంగము :- [పభుత్య్వో 
ద్యోగములందును, [ప్రభుత్వ నిర్వహితములగు 
సకల పరి|శ్రమలందును పనిచేయువారికి అందరికిని 
సాంఘిక సంశయ కొర్యకమము వలన భదత 
చేకూర్చబడుచున్న ది. ఈ కార్యక్రమము వలన 
రోగమున, [పమాదమున, జీవనవసతియు, వైద్య 
సహాయమును (ప్రతి వానికి లభించుచున్న వి; పెన్ష 
నులు, మరణానంతరము సన్నిహితులకు ధన సహో 
యము, |పసూతికాలపు సహాయము కూడ లభించు 
చున్నవి. కమ్యూనుల విషయమున అచటి నిర్వాహక 
సంస్థలు సభ్యులలో అంగవికలులు, రోగబాధితులు 
అయిన వారికి నివాస, ఆహార వసతులను ఏర్పర 
చును; వృద్ధులకు అ'శయములను కల్పించును. 


1959 లో [పాథమిక విద్యాశాలలందు 9 
కోట్టును, మాధ్యమిక, సాంకేతిక పాఠశాల లందు 
129 లక్షలును విద్యార్థులు ఉండినటులను, 1965 లో 


చీనా 


817 


ఉన్నత హెఠశాలలలో 150 లక్షల విద్యార్థులు ఉండి 


నటులను తెలియవచ్చుచున్న ది. నైన్వు ఆకాడమీకి 


వో 


ఇంజనీరింగు కళాశాలలు; 118 ఆటవికృషి, వ్యవ 
సాయ కళాశాలలు; 142 వైద్య కళాశాలలు ఉప 
కరించుచున్న వి (1961. దాదాపు 1,70,000 
విద్యార్థులు 1962 లో పట్టభ,దులై 3. వీరిలో 
మూడవవంతు సాంకేతిక శాక్తములకు చెందిన 
వారు. వీకింగు, ముక్టైన్‌, షాంగే నగరములలో 
సుప్రసిద్ధ [గంథాలయములు కలవు; వీనిలో తొలు 
తటి దాని యందు దాదాపు £5 లక్షల (గంథములు 
కలవు. పీకింగ్‌లోని సా[మాజ్య వెధము, జాతీయ 
విష్టవ భవనము చెప్పదగిన మ్యూజియములను 
కలిగియున్నవి. ప్మతిక్నాపచురణ |పభుత్యాధేనమున 
ఉన్నది. జెన్‌ మిన్‌-జిహ్‌పో (పేజా షత్రిక), 
ఏహ్‌-ఫాంగ్‌ చున్‌ పాన్‌ (విమోచన సైన్యము) 
అను దైనిక పతికలకు ఎక్కువ వ్యాప్తి కలదు; 
అందు తొలుతటి దాని పాఠకసంఖ్య లిక లక్షలు 
(1972). 

[పభుత్వ ఆరోగ్యశాఖ ఆధ్వర్యవమున, 
(పాళ్ళాత్య, చీనియ వెద్యశా స్ర్రముల సాయముతో, 
వెద్య సహాయము సజలకు కల్పీంపబడుచున్న ది. 
దేశ మునందలి వైద్యశాలలలో శయ్యా సంఖ్య 
5,10,000 (1959). శిశు మరణసంఖ్య చాల 
తగ్గి 19657 నాటికి 1000 మందికి 7.0కి గ 
ఉండినది. చీనీయ సంపదాయపు వైద్యులు 
4,70,000; పాళ్చాత్య సం|పదాయపు వైద్యులు 
80,000 కలరు (1958). వైద్యులలో 80-50% 
పల్లె సీమలందు పనిచేయునటుల |పభుత్యము చేయ 
గలిగినది. వీరుగాక, మాధ్యమిక విద్యను పఠించి, 


£18 పపంచ 


వె ద్యమున సముచిత శిదణ పొండిన క్యాషిక 
మ 
యువకులు “కాలినడక వెదులు” ఆను పేరున పల్లె 


ప్‌ య 
ల. 
వీములందు చడించుచు ప్రజలకు నాయవపడు 


18. _పసిద్ధ పౌరులు. : ఆతి [పాపేన చర్మిత 
కలిగిన ఈ దేశమున మహాపురుషులు ఎందరో 
జన్మించిరి. అందు ఆంతర్జాతీయ పశ సి పొందిన 
కొందరి పేరులు ఈ దిగువ ఈయబడినవి. 


(8 


1. కనపూషియస్‌ (551-479 (కే. పూ.) : 
ఇతని ఆచ్చపు నీసీయ నామము కుంగ్‌ వూ జూ. 
ఈతడు |పబోధించిన భావ పరంపర చీనియ 
సంస్కృతికి, సాంఘిక వ్యవస్థకు, ఆలంబనముగ 
ఆధునిక కాలమువరకు నిలువగలిగినది. నేటి 
కమ్యూనిస్ట ప్రుభుత్యము ఈతని వాదములను నిర 
సించుచున్న ది. 


బి. లావో జూ (ర. 604 కి. పూ.) ; తావో 
మత సంస్థాపకుడు. 


ల. మెన్షియన్‌ (మెన్‌గ్‌ _ జూ; 885-289 
కీ పూ): సచ్చీలత మానవ సహజమనియు, 
దుష్పరిపాలకుని [పజలు తొలగించ వచ్చుననియు 
వాదించిన తత్వవేత్త. 

ఉ. మోతీ (ర. 465-890 |క్రీ. పూ.) : విశ్వ 
మానవ |పేమను బోధించిన విజ్ఞాని. 


5. చూ యువాన్‌ (840-278 కి. పూ), 


లీ సావ్‌ ఆను ఇతని కావ్యము విశ్వ పశస్తిని 


ర. స్సూ-మా చీన్‌ (145-87 క్రి వూ). 
వేసీయ చర్మితను తొలుతగ రచించినవాడు. 


7. బాన్‌గ్‌ పాంగ్‌ (క్రీ శ. 78-189). 
భూకంప యం్యతమును తొలుతగ నిర్మించిన 
ఖగోకవేత్త. 


క. చాంగ్‌ చుంగ్‌ చింగ్‌ (le శ్‌ 152-219). 
సుపసిద్ధ వైద్యుడు, 

ర. చూ చుంగ్‌ - చిహ్‌ (ls: శ 429.500). 
వృత్తమునకును, తన్మధ్య రేఖకునుగల నంబంధ 
మును అనగా ౯ అను దానిని 8.14159265 గ 
నిర్ణయించిన గణిత శాస్త్రవే త, 


10. లూ- సిన్‌ (క్రీ. శ. 1881-1986). 
ఆధునిక సు, పసిద్ధ కవి, 


11. ఆధునికులలో తొట్టతొలుతగ పేర్కొన 
బడవలసినవాడు సన్‌యత్‌ సేన్‌ (కి. శ. 1867. 
1925). చీనాలో _పజాస్వామ్య వ్యవస్థను నెల 
కొలుపు కృషిని తొలుతగ బయలుదేరదీసి, సమ 
కారిక చినీయ యువకలోకముపై తన _పభావ 
మును నెరపినవాడు. 


12. ఆధునికులలో పపంచ (పఖ్యాతినిపొందిన 
చీవీయ రాజ్య తంతవేత్త మావ్‌ చీ=_ తుంగ్‌ 
(జ. 1898). చీనీయ  కమూ?నిస్‌ విపవమును 
\ J వీ ట య 
తీర్చిదిద్దిన | పజ్జాశాలి. 80 వండ వయసునకు పె 

యు చో లం శన 
బడియు దేశపు రాజకీయ భవితవ్యమును రూపొం 
దించుటలో, దేశ [(పజలకు మార్షదర్శకుడుగ 
ఉన్నాడు, 


తెల్లని భూమికమై ఎరరని వృత్తము కలదు; 
జాతీయ గీతము : కిమి గాయో (మా సార్వభౌముని 
పరిపాలన); నాణెము : యెన్‌; 100 సేనులుగ 


ల 


» 
ల శ 
* ల ద్‌ 
* స దం 
నో = 
ms శ 
F జ 


నాన 
వా 


138. క వా (ళో 





(నిప్పాన్‌) 


ఇది విభక్షము; లీ60 యెన్‌లు =రూ. 7.50; 
కొలతూక ములు : మె టిక్‌ విధానపువి; కాల 
గణన: సా. 9 గం. కధభారతదేశమున సా. 
5 గం. లి0ని, 


A 


| 


pf 
ననా న వయా 
= 
rn రా 
= స 
వడా 
నా. 
ఇ 
—— జ 


పటము 1కి. 


1. ఉనికి. మొ: జపాన్‌ ద్వీప సమూహ 
రాజ్యము, ఆసియా ఖండమునకు తూర్పుటంచున 
కొలది దూరమున, పసిఫిక్‌ మహా సముదమున 
ఒక వృత్తరేఖవలె ఈకాన్యమునుండి నై రుతికి వంక 
దీరి 45980” _ 80°20’ ఉతర అక్షాంశ రేఖల 
మధ్య 2,240 కిమీ. పొడవున ఉన్నది. ఈ ద్వీప 
ములు కుదురుకొనిఉన్న ఈ విశాల [పాంతమునకు 
ఉత్తరమున రీకచున్‌ సముదము; తూర్పు, 
దక్షిణములందు పసిఫిక్‌ మహో సము[దము, పళ్ళ్చి 
మమున జపాను సముదము; నైరుతిని తూర్పు 


చీనా సము[దము కలవు. ఈ ద్వీపరాజ్యమున చేరి 
యున్న పలుదీవుల మొత్తపు వె శాల్యము 
శ్రి, 77,8854 చ. కిమీ. ఆందు ముఖ్యమై నవి నాలుగు 
ద్వీపములు. ఏ. హౌొక్క_యిడో (78,518 చ.కిమీ.) 
౨. హోన్‌మా (2,80, 722 చ. కిమీ), వీ, షికోకూ 
(18,772 చః కిమీ), 4. క్యూమా (41,998 
చ. కిమీ.). 

ఈ ద్విపమాలయొక్క_ భూతలరీతి అతి సంక్సి 
ష్ట్వము. భూతత్వ శాస్త్రజ్ఞులు, ఆగ్నేయాసియా 
మొదలుగ, జపాను, అల్యూషియన్‌ దీవులద్వారా, 


భూతలమున 80 - వైశాల్యము పర్వతావరితమని 
చెప్పవచ్చును. ఈ హరః తములలో 580కి బగ 
2,000 మీ. ఎత్తునకు పైబడి ఉన్నవి. వీని 
ఆన్ని ంట ఆత్యున్నతమగు హూజిీ పర్వతపు ఎత్తు 
8,776 మీ; భూమిపైనుండి ఒక చక్క-ని శంకువు 
వలె సోష్టవ రీతిలో రూపుగొని ఉన్నది ఈ 
పర్వతము. 

పూజీ సర్వతము సుపావస్థలోఉన్న ఒక అగ్ని 
పర్వతము; 1707లో ఇది ఒకసారి విజృంభించి 
నది. మొత్త ముమీద జపాను దీవులందు అన్నింట 
కలసి 196 అగ్నిపర్వత ములు ఉన్నవి; వీనిలో 
80 ఈనాడును నిప్పులును [కక్కుచునే ఉన్నవి 
ఈ అగ్నిపర్యతముల వలననే దేశమున ఆటనట 
వేడినీటి ఊటబావులు ఉండుటయు, ఆ [పాంతము 
లందు జనానీకము అంతటంతట విశాంతి కొరకు 
చేరి కొంతకాలము హాయిగ గడపుటకును అవకాశ 
ములు లభించినవి, 


భూగర్భ శాస్త్రజ్ఞుల ఆభిపాయమును అనుస 
రించి, ఈ ఆగ్నిపర్యతముల ఉఊనికివలన్క జపాను 
భూతలము సన్నిహిత భూతకాలమున రూపుగొని 
యుండినదనియు, తక్కిన దేశముల భూతలముల 
వయస్సుతో పోల్చినపుడు ఈ దేశపు భూతలపు 
వయసు చాల తక్కువ అనియు, అందువలన 


భూతలమయు స్థిరముగ కుదురుకొనుటకు లోపుగ, 
తులను పొందవలసి ఉన్న దనియు 
అట్టి వికృతులు భూగ ర్భమున సాగు 
ననే నేల తిమ్మిరులు అంతటంతట 
మున అనుభవ వేద్యము లగుచుండును. జపా 
[ప్రజలు ఇట్టివానికి అలవాటు పడుటవలన 
అంతగ లక్ష్య పెట్టరు; కాని ఇట్టి నేలతిమ్మి 
ఒకొక పుడు 'భూకంపముగ పరిణమించి 
నష్ట సంజనకము అఆగుచుండును. (పపంచ 
మున తెలియవచ్చి నంత వరకు భూకంపములందెల్ద 
అత్యంత నష్టదాయకమెనది జపానున 192కి లో 

సంఘటిల్రినది. ఆ సమయమున టోకియో _ యోక 
హామో "పంతము సర్యనాశనమై, 40,000 కు 
పైగా జననష్టమైనది. 


తన్ని విక 
తేలుచున; ది. 
వల 
ఇరు 


wo 
రదు 


ws 


Fe 


య 
fh 


దేశమున మైదానపు భూమి చాల తక్కువ, 
ఆ మైదానములు, చాలవరకు, తీర పాంతములందే 
కనవచ్చుచున్నవి. వానిలోనెల్ల పెద్దది కాంటో 
మైదానము. టోకియో అఖాతమును ఆశయించి 
యున్న ఈ మెదానపు వైశాల్యము 6,475 చ. కిమీ. 
చదునగు పాంతము తక్కువగుటవలన, జన 
సాం[దతయ చాల ఎక్కువగ ఉన్నది; తమ 
సంఖ్యకు తగినంతగ తావు తమకు లేదని జపా 
నీయుల అధి పాయము. 


నదుల పొడవు చాల తక్కువ; వేగము 
అధికము. ఉన్న నదులలో పొడవైన నది 
షినానోగవా (866 కిమీ; హోన్‌షూ ద్విపమున 
ఉ త్తర-మధ్య ప్రాంతమున |పవహించి ఈ నది 
సము దమున చేరుచు న్నది. సరస్సులలో కెల్ల 
ఆతి వి సృృతమైనది వీవా; క్యోటోనగర సమీపమున 
ఉన్న ఈ సరస్సు వైశాల్యము 678. చ. కిమీ. 
హొక్కయిడో దీవిలోని ఆకాన్‌ జాతీయవనమున 
నెలకొని ఉన్న మన్‌ షూ సరస్సు జలస్వచ్చతకు 
పపంచమంతట పేరొందినది. నీటి ఉపరి 


dt 
లొ 
ల 
వస్‌ 
Ca 
య 


స 
సవంతులుకు, _ ఎండకాలమున పసిఫిక్‌ మహి 
సాగరమునందలి వాయు'సవంతులును, ఈ డేశపు 
కీత్రోప్టస్టితిపై |వభావమును  నెరపుచున్న వి, 
దేశమున నాలుగు బుతువులు-[గీష్మ, రీత్ర, 
హేమంత, వసంతములు _ విస్పష్ట 'కమరీత్రిలో 
[పవ ర్రించును. ఎండకాలము జులై మధ్యన 


మొదలిడును. ఆ బుతువున వెచ్చదనము ఎక్కువ 
యైనను, గాలిలో చెమ్మదనము ఎక్కువ, సాలున 
సరాసరి ఉష్టో[గత దశీణ ద్యెపములంచు 61°ఫా,; 
ఉత్తర ద్యీపములందు ఆడి 45° ఫా. ఎండకాలము 
మొదలిడుటకు ముందుగ దాదాపు ఒక్‌ నెలవరకు 
వర్షములు కురియును. ఆ కాలమున ఆంతటంతటి 
తుఫానుల బాధయును ఉండును. సొలున మొ తపు 
వర్షపాతము 100 నుండి 250 సెం. మీ. వరకు 
[ప్రాంతములను అనుసరించి మారుచున్నది. హొక్క్ల 
యిడోలో తప్ప తక్కిన దేశమున శీతకాలము 
కాధాసంజనకముగ ఉండదు; ఆ కాలమున సైతము 
పలుదినములందు సూర్యకాంతి తగినంతగ ఉండును 
హౌొక్షయిడోలో మాత్రము శీతకాలము దీర్భతరము; 
హిమపాతమును విరివిగ ఉండును, తక్కిన 
దేశమున కొన్ని పర్వత వాంతములందలి ఉన్నత 
భాగములు మంచుచేత, శీతకాలమున కప్పబడును. 
శీతకాలపు క్రీడా వినోదములకొరకు ఇట్టి తావులు 
చక్కగ ఉపక రించుచున్న వి 

శీతోష్టస్థితిలోని మార్పులను అనుసరించి వృత, 
జంతు సంతతులును, ఆయా [పాంతములను బట్టి 
మారుచున్నవి. హొక్త్షయిడోలో ఉన్నత [పాంతము 


Ei] 


oy సల a బే సావో షే నప 
లందు సూచ్య గజాతి వుత్నములునుు. తకిాన 
ఖు pa | rr 
యః తలం చు కు ఎంటి ఈ తు అ) కన 


గొళిశాతులును కలవని త జ్జుల లెక గః 

తి. జనసంఖ్య మొ.: 1270 లో సేకరింపబడిన 
లెక్కలను అనుసరించి. దేశపు జనసంఖ్య 
10,87.20,080. ఇందులో విదేశీయులు-ఆమెరిక'న్లు 
190, 195; బిటిష్‌ 8,107; జక్మనులు ౨ 668; కెనడి 
యనులు 1,578; కొరియనులు 6,22,690; చినీ 
యులు రీ2ి,లెకిలె చేరిడిన్నారు. దేశపు జనసా ౫దత 
చ. కిమీ.కు 250; జనసాందత లెక్కలో 
[ప్రపంచమున ఈ దేశము మూడవ స్థానము కలిగి 

న్నది; అయినను సాసన ఉన్న నేలను 
మా్యతమె లెక్కకు తీసికొనన యెడల ఈ దేశపుదే 
అ_గన్ఞానము. జపొనీయులు పలువురు విదేశ ములలో 
నివసించుచున్నారు. ఏరి మొత్తపు సంఖ్య 12.1 
లక్షలు (1 66. అందు (బజిల్‌ 5,95,055; 
యు సే 4,64,882; కెనడా 29,157; ఆర్డైం 
టీనా 19,200; బొలీవియా 5,100 జహానీ (పజ 
లను కలిగిఉన్న వి. పొక్క_యిడోలో జనసాం[ దత 
చాల తక్కువ; పోన్‌ షూ దివిలో జన సాందత 
అత్యధిక ము. డేశమున నగరముల సంఖ్య 565; 
వీనిలో లక్షకు మించిన జనసంఖ్య కలవి 18!. 
అన్నింట జనసంఖ్యాబలమును ఆనుసరించి 
టోకియో (8,841 వేలు); ఒసాకా (2,980 వేలు); 


822 పపంచ రాజ్య స 
యాకహామా (2,225 వెలు); చనా. “వ, 086 
వేలు'; కోటో 1,413 వేలు _ పేరొన_నదగినవి, 

జీ జ్‌ 


అభి పాయము. రూపరేఖను అనుసరించి మంగోలి 
యన్‌ వర్ణమునకు జపానీయులు సన్నిహికులు. 
కీ. శ, 2 లేదా లివ శతాబ్దములందు జసియా నుండి 
చేరిన “'యమాటోి తెగ, నారా _పాంతమున 
తొలత రాజకికమును నెంకొలిపి, [కఘముగ 
తక్కిన [పాఇతములకు ఎగ!బాకి, అచటి తత్పూ 
ర్వపు జాతులతో మేళశనము చెందినదని కొందరి 
భావము. ఇండోసీసియా మొదలగు దూర దేశముల 
నుండియు పాచిన కాలమున పజ లిటకు వలస 
వచ్చిరనుటకు నిదర్శములు కలవు. కాని హౌక ౫. 
యిడోలో (పత్యేక పాంతమున వసించు “ఆయినూి” 
అను ఓక ఆడిమజాతి, జపానీయ జాతికన్న విభిన్న 
మని తెలియవచ్చుచున్నది; వీరియందు ఆర్యజాతి 
లక్షణములు కన్నట్టును. వీరే జపాను దేశపు ఆతి 
|పాచీన వాసులని కొండరనుచున్నను, ఇందు 
ఏకాభిిపాయము కన్పట్టదు. 

మలయో- పొలినీసియన్‌ భాషా వర్గపు ఛాయలు 
కొన్ని జపాసీయ భాషయందు కన్పట్టుట నిజమే 
యైనను, జపానీయభాషను దానితో ముడివెట్టక దానిని 
రిక పత్యేక విశిష్ట భాషగ పరిగణించుటయే సము 
చితమని భాషా శాస్త్రజ్ఞుల అభి పాయము, విజ్ఞాన 
శాస్త్రీయ బోధనకు ఉపయోగించు పదములు 
తకు,వగనే ఉన్నను, తక్కు విధముల ఈ భాష 
సుసంపన్నము. జపానీయ భాష తొలుత చబీనీయ 
చితలిపిలో |వాయబడెడిడి; కాని వ్యాక రణపు 
మార్పులు ఆవసరమగునెడల వాడుటకై కతాగణ, 
హిరగణ అను రెండు రీతుల అక్షరములను వారు 


తరువాశ రూపొందించిరి; (ప్రస్తుతమున ఈ మూడు 


విధముల లిపులను కలిసికట్టుగ జపానీయులు 
చున్నారు క్రమముగ చితిలిపి సంకేత 
ముల సంఖ్యను తగ్గించి లిఖిత భాషను ఎక్కువగ 
సుగమము చేయుటకై. కషి జరుగుచున్న డి, ఆ 
కృషిలో అంతర్భాగముగ _పభుత్వమె 1850 
చితలిపి అక్షరములను [ప్రకటించి వానిని మాతమే 
,_ పభుత్వ వ్యవహారములందు ఉపయోగింపవలెనని 
ఉత్తరువు చేసినది. వారా |పతికలుకు ఈ అక్షర 
ముల పట్టిక నే అనుసరించుచున్న వి. విజ్ఞాన 
కాచ్రేయ, సాంకేతిక పదములను యూరపీయ 
భాషలనుండి యథాతథముగ [గ హించి, వానిని 
కతాగణ ఆక్షరమాల ద్వారా వాయుదురు 


ను. 
లో 
లీ 


దేశమున షింటో, బౌద్ద, క్రై స్తవ మతములు 
(పజలందు |పచారమున ఉన్నవి, షింటో అనునది 
తొలుత [పకృతి దేవతారాధనలో రూపొంది, చీనా 
నుండి వచ్చిన కన్ఫూషియనస్‌ వాదముచే |వభా 
వితమై, విగృదేవతారాధనను, పూర్వ సార్వభౌ ముల 
ఆరాధనను ముఖ్యాంగములుగ (గహించి, 1868 
నుండి పాలకుల [పోత్సాహముతో జాతీయ మత 
ముగ పరిగణనపొంది, జాపనీయులందరు షింటో 
ఆరాధనకు బద్దులె యుండవలెనను స్థితికి చేరు 
కొనినది. కాని ద్వితీయ (పపంచ యుద్ధమున 
జవానుదేశము పరాజితమైన తరువాత ఇందలి 
సార్వభౌమారాధన మొదలగునవి తొలగింపబడి, 
ఆదియును తక్కిన మతములవలెనే వ్యక్తి అధి 
రుచిని అనుసరించి ఆదరించదగునదిగ లెక్కకు 
వచ్చినది. బౌద్ధము కీ, శ. 552లో చినా, కొరి 
యాలద్వారా జవానుదెశమున చేరి దేశమున అత్య 
ధిక |పజానికపు ఆదరణమును పొందినది. దేశ 
మున షింటో, బౌద్దమత ములు రెండును ఇటుల 
ఆదరణీయములగుటవలన ఒకే వ్యకి తాను షింటో 
వాదిననియు, బౌద్ధుడననియు చెప్పుకొనుట నంభ 
వించుచున్నది. తత్సలితముగ 1970 లెక్క_లలో 
8588 లక్షల షింటో అనుయాయులును, 849 


జు 


G 


తల బొద్దుల.ను ఉన్నటుల లెక్క తేలినని. దేశ 
మున కై స్తవుల సంఖ్య 8,04,889. డెళమున మత 
సా 

ప్ర 


టీ 


జ్‌ 


4 
ఢీ 


తం: తరము రావాంంగ విధానమున ఆమోద 


నది. 


re 


శీ. సమాచార సా. ; జపాను డేకమున౭దరలి 
తపాలా ఆఫీసుల సంఖ్య 19,726; తవాలాఫను 
లందు, తంతి టెలిఫోన్‌ సౌకర్యములు కలవు; 
దేశపు మొత్తమున 1.82 కోట్ల కెలిఫోనులు కలవు 
(1867) రెడియో పసారములును, టెలివిజన్‌ 
|పసారములును, పభుత్వాధ్యర,మున మాతమే 
గాక, కొన్ని యెడల [పయివేటు యాజమాన్యమునను 
నిర్యహింపబడుచున్న వి. దేశపు ముత్తమున 501 
రేడియో సైషనులును, 1,758 కెలిపిజన్‌ కేంద 
ములును పనిచేయుచున్న వి; టెలివిజన్‌లో 1పసార 
మంతయు వర్ణ చి తములలో నిర్వహింపబడు 
చున్నది. 


ర. యాన సొ. : దేశము దాదాపుగ పర్వత 
మయమైనను యాన సౌకర్యములు విరివిగ ఏర్పడి 
ఉన్నవి. జాతీయ [ప్రభుత్వమును, మండల పది 
షత్తులును నిర్వహించు రోడ్డ మొత్తపు నిడివి 
దాదాపు 960 వేల కిమీ; ఇందు 272 వందల 
కిమీ, కాంక్రీటు వేయబడినది. అతిప్రముఖములగు 
రోడ్డు ఒసాకా 'కే్యదముగ వి సరించి ఉన్నవి; 
రోడ్డు మార్గములను ఇంకను  విస్తరించుటకు 
(ప్రణాళిక (1970-75) ను అనుసరించి కృషి 
జరుగుచున్నది. టోకియో, ఒసాకా, 'నగోయా, 
కోబేనగరములలో, నేలపైన |[పయాణపు ఇబ్బందిని 
తగ్గించుటకై , నేలదిగువ సొరంగపు మార్గములు 
ఏర్పడి ఉన్నవి. టోకియో నగరమందలి ఇట్టి 
సౌరంగపు మార్గముల మొత్తపు నిడివి 277.8 
కిమీ (1975). 


[పభుత్వాధ్వర్యమున పనిచేయు జాతీయ రై ల్యే 
సంస్థకు చెందిన రై లుమార్గముల నిడివి 20,987 


రో 


యై జి 

పయాణములను నిరంహించుటలో జహాసీయ 

జాతీయ కైక్వేసంస్థ _పేరాందినది. టోకియో 

నుండి ఓనాకాకు పోవు ఎక్‌ పెస్‌రైలు కిగం.10ని 
క కిమీ. దూరము ప= 


జపాన్‌ దేశపు వర్తక నౌకాదకము, యుద్ధ 
మునకు పూర్వమున, సంఖా బలమున పపంచ 
దేశముఐలో మూడవ స్థానమును ఆ;కమించినది; 
కాని యుద్ధమున విరివిగ నష్టములకు లోనై, 
1946 నాటికి సము దయాన సమర్థములగు ,పయాణ 
నౌకలు 17 మా,తమే మిగిలినవి. కాని తరువాత 
పభుత-ము, పజల సహకారముతో సాగించిన 
పునర్నిర్మాణ కృషి ఫలితముగ, వర్తక నౌకా 
దళము, సంఖ్యాబలమున, [ పంచ రాజ్యములలో 
రెండవస్థానమును ఆక్రమించినడి. అయినను దేశపు 
ఎగుమతి, దగుమతి వ్యాపారము విపరీతముగ 
వెరుగుటవలన దేశీయ వర్తక నౌకలు ఎగుపుతి 
వ్యాపారమున ల7.4', దిగుమతి వ్యాపారమున 
47% వరకు మా|తమే _ నిర్వహించు చున్నవి, 
తక్కిన ఎగుమతి డిగుమతి వ్యాపారమున విదేశీయ 
వర్తక నౌకలు పాల్గొనుచున్నవి (1268). దేశపు 
మొ త్తపు వర్తకనౌకల సంఖ్య 8,484 (1970); 
ఇందు 100 టన్నుల [పమాణ మునకు తగ్గ ని 
నౌకలు మాతమే చేరి ఉన్నవి; అన్నింటి మొ త్రపు 


తిలిక్తీ పపంచ రా 


టన్నేజి 2,66,47,000 ఓక్నులు; పనితో 
పయాణిక నౌకలు 551 క,*8,000 టన్నులు), 
సరుకు నాకలు 5619 (1,53,49,000 టన్నులు), 
నూనెనౌకలు 2,264 (1.08 కోట్ల టన్నులు) చేరి 
ఉన్నవి. దేశమున పెక్కు. రేవులును, 
హార్చరులును కలవు; వాని అన్నింట కిటక్యూషూ, 
కీవాన్‌ హార్చురులు _(పముఖములు; ఇందు రెండవది 
టోకియో, యోకహామా వాంతములు రెండింటికి 
ఉపకరించుచున్న ది, 


జాపసీయ విమానయాన సంస్థ (జాల్‌) దేశీయ, 
విదేశీయ విమానయానమున అత్యధికాంశమును 
నిర్వహించుచున్నది. టోకియో లోను, ఒసాకా 
లోను అంతర్జాతీయ విమానా శయములు కలవు. 
జపానునుండి యు. సే , యూరప్‌, ప శ్సిమ 
ఆసియా, ఆగ్నేయ ఆసియాలకు విమానయాన 
సౌకర్యములు కలవు. టోక్యోనుండి ఉత్తర|ధువము 
మీదుగా లండనునకు నిర్వహింపబడు విమాన 
యానము ఈ లెక్క_లో చేరినదియె. 


6. చరిత : జపాను దేశపు [పామాణిక 
చరిత కీ. శ లి శతాబ్దములలో యమాతో 
జాతివారు తక్కిన యోధజాతులను లోగొని 
దేశమున ఆధిపత్యమును నెలకొల్పుటతో ఆరంభ 
మయ్యెనని, చారితకుల ఆధిపాయము. ఆ 
'యమాతోి” జాతికి తొలుతగ ఆధిపత్య మును 
చేకూర్చిన 'పముఖుని రాజసంతతికి చెందినవాడే 
నేటి జపాసీయ సార్యభౌముడని జపాను దేశీయుల 
అభి పాయము. 


కీ. శ. నాలుగవ శతాబ్దిలో కొరియాదేశముతో 
జపానునకు పరిచయము ఏర్పడినది. అప్పటికె, 
హాన్‌ రాజవంశపు కాలమున, చీనాలో సర్వతో 
ముఖ వికసనము పొందిన కళాకౌశలములు 
కొరియాద్వారా జపానునకు లభించినవి. చీనీయ 
చితలిపినికూడ జపాను, అంతటి, ,సీయము 


ర స్వ 


ర్త 


చేసికొని తన్యూలమున చిసియుల గణిత, ఖగోళ, 


మును గహించినది. ఆ విధముగనే తదనంత 
రమున చీతా, కొరియాల దారా మహాయాన 
బౌద్దమతమును జపానున కీ, శ. ర588 లో కాలిడి 
తారలతో దేశమున వ్యాపించినది. చీనియ (పభుత్వ 


గో 


విధానమున జపాసియ పాలకులును 
గహించిరి. అంతవరకు రాజధానిగ ఉండిన 


“నారా'ను త్యజించి, చీనీయ రాజధానిని అనుక 
రించుచు క్యోటోనగరమును నిర్మించి దానిని తమ 
రాజధానిగ జపానియ సార్వభౌముడు |గహించెను 
(794, తరువాత దాదాపు 1,000 ఎండ్ల వరకు 
అదియే దేశరాజధానిగ ఉండినవి. 


కీ శ 794 నుండి 1192 వరకుగల కాలమున 
జపాను తాను సీంకరించిన విదేశీయ కళా విజ్ఞా 
నములను స్వీయములుగ చేసికొనుటకు వానికి 
ఒక జాతీయ ప్రత్యేకతను సంతరించుటకు కృషి 
చేసినది. 9వ క తాబ్బమున చీనాతో సంబంధములు 
తెగిపోవుటయు ఇందులకు కొంత సహకరంచినది. 
చీవీయ చి; తలిపికి బదులుగ దేశీయములగు రెండు 
విధముల అక్షరమాలలు నిర్మింపబడుటయు, 
ఆచ్చపు జపానీయ సౌరస్వతము రూపొందుటయు 
ఈ కాలముననే జరిగినది. ఈ సమయముననే 
జపాను చరితను వేరొక మలుపునకు |దిప్పిన 
వేరొక సంఘటనయు జరిగినది. తామును పూర్వపు 
రాజవంశపు సంతతి వారమనియె చెప్పుకొను 
రెండు కుటుంబములు (పథాని (షోగను) పదవి కై 
ఫోరాటములు సాగించినవి; కడకు 1195 లో 
మినమోతో కుటుంబము ఆ పోరాటమున నెగ్గి 
పదవిని వళపరచుకొని, రాజును నామమ్మాత 
ముగ అధికారమున ఉంచి పరిపాలనను సాగించి 
నది. ఆ కుటుంబ నాయకునియందే, వంశాను 
క్రమమున షోగను పదవిఉండు ఏర్పాటు జరిగి 
నది. తరువాత అంతటంతట పోరాటముల వలన 


తట, ఒక అయిదు సంవత రకముల కాలము 
(18: త్ర_1889 మా 
# 
లీ 5 నట్‌ nen "ఇ? 
మును సగ్గియము చిసికొనగలిగినడి.  తకిఒన 


ఆ! 


ఖీ 
Fee 
ps 
న 
fe 
Cu 
OX 
GE 
౧0 
(| 
లో 


కాలమున అంతట 
అధికారమును కలిగి, నామమ్మాతముగ రాజును 


అధికారమున ఉంచి పరిపాలనను నిర-హించిరి. 


ఈ షోగనుల పరిపాలనా కాలమున 
“బుషిడో' అను వ్యాతధర్మమునకు [పభుత్వా 
దరణ లభించినది. క నె 
దానికే పలుకుబడి లభించినది. సెనిక శిక్షణకు 
[ప్రముఖత చేకూరినద, చీనావాలకుడగు కుబ్బయు 
ఖాన్‌ 1274 లోను 1281 లోను ఈ దేశమును 
జయించుటకు నావిక బలమును పంపి విఫలు 
డయ్యెను, ఆ సమయమున తుఫానులు అతని నౌకా 
దళమును నాశనము చేసినవి: దిగిన చీనీయ యోధు 
లను నిర్మూలించుటలో జపాను సేనలును కొంత 
పాల్గొనినవి. షోగను పదవిని స్వీకరించిన వంశము 
లలో కడపటిడి తోకుగావా వంశము (1608-18 
67). ఈ వంశపు తొలుతటి షోగనుల కాలమున 
పోర్చుగీజు నావికులును, మత బోధకులును దేశ 
మున కాలిడి3 Sn పీఠ వలననే తుపాకు 
లతో పరిచయము జవానువారికి కలిగినది. తరు 
వాత స్పానిష్‌, డచ్చి. !బిటిష్‌ వర్తకులును అట 
కొలదిగి చేరిరి. ఈ విదేశీయులు సాగించు క్రై స్తవ 
మతబోధ (క్రమముగ రాజరికమునకును, జపానీయ 
సాంఘిక వ్యవస్థకును ముప్పు కలిగించునని 
భావించి, షోగనులు క్రైస్తవ మతబోధను నిషే 
ధించి, విదేశీయులు దేశమున చొరకుండ నిషే 
ధించిరి; అయినను డెజిమా అను చిన్న దీవియందు 
మాత్రము డచ్చి, చీనీయ వర్తకులు ఉండు 
టకు వారు ఆసమయమున  ఆనుమతించిరి 
(1814); జపానీయులు ఎవరును దేశమును విడచి 


825 


పోరాదను శాసకమును కూడ ఆ సమయముననే 


ప్రభుత్వము ఆఅమలుపరచినది. 


ర 


దాదాపు 5౪ 
'పపంచమునుండి వేరుపెడిి, జవాను దేశము పె 


కతిగ ఉండినది. ఈ కాలమున సైతము డెజిమా 


పానీయ పండితులకు కొంతవరకు తెలియ వచ్చి 
న్‌? తత్సలితముగ జూహూ పపంచముతో సంబం 
ఢము ఏర రచుకొనుట  సముచితమని వారు 
త్రీడీ చేయసాగిరి. ఇందులకు 
తోడుగ చేవాకు పోవు నౌకలు, జపానులో ఓక 
మజిలీని నెలకొల్పుకొనుట సౌకర్యముగ ఉండునని 
యు. సే. భావించి, 'పెెరీ' ఆను నావికసేనాని 
ఆధ్వర్యమున ఒక నెకొాదళమును పంవినది. ఆ 
నౌకా దళము, దేశీయ చుభుత్యపు is 
త న టోకియా  అకాతమున లంగరు 

నది (18ర్‌కి). తరువాత 1554 లో ge 
ఓక se wes ఒడంబడికను జపాన్‌ (పభుత్వము 
కుదుర్చుకొని, [కమముగ రష్షియా, గేటు, విటన్‌, 
హాలండులతో కూడ, అట్టి ఒడంబడికలను ఆ 
సంవత్సరముననే కృదుర్చుకొనినదె. తత్పలితముగ 
దేశమునకు విదేశియులతోడను, వారి సాంఘీక 
వైజ్ఞానిక ప్రతిపత్సితోను పరిచయము కలిగి, 
దేశపు రాజకీయములపై ఆ (ప్రభావము కనడ 
సాగినది. కడకు ప్రజల ఆందోళనకు లొంగి 
1867 లొ తోకుగావా వంశము షోగన్‌ పదవిని 
త్యజించగ, “ప్పిబ్రీ” చక్రవర్తి సర్వాధికారములను 
వహించి, |పజామోదముతో, దేశమును ఆతి 
త్యరితగతిలో ఆధునికము చేయటకు కృషిచేసెను 


గలి 
fx 
గ్‌ 
గ్‌ 
(ey & 
ణి 


1868-1912 వరకు సాగిన ఈ మీజీ [పభువు 
పాలనమున, దేశమున రాజ్యాంగబద్ధమగు రాచరి 
కము నెలకొల్పబడినది. పాళ్చాత్యనాగరిక తను, 


826 పపంచ రాజ్య 


* చో త్తి ఈ ఐస్‌ జే 

విజ్ఞాన శాస్త్రమును దేశము పసీంయము చేసికొన 
అ 
నా! 


గలిగినది. 15945 వ సౌగన చీనా_జవాన్‌ 
యుద్ధమును 1004-1605 న నడచిన రజ 
జపాన్‌ యడ్ల వ కన రువాను విజయ ములను ఆర్జించి, 
కొరియా, తె వాన్‌, రి యుక్షా దీవులను, దక్షిణ 
సథాలిన్‌ దీపిని పళశపరచుకొని, మంచూరియా 
యందు కొన్ని హక్కులను ఆక్టించగలిగినది 


సముదములోని కొన్ని చేవులపై ఆధిపత్యమును 
ఆర్జించి, (ప్రముఖ [పపంచ రాజ్యములలో ఒకటిగ 
గణనకు రాగలిగినది. దేశము పారి శామికముగ, 
[ప్రముఖ పాళ్ళాత్య రాజ్యములవలి, అభ్యుదయ 
మును సాధించినది. 

1980లో |పపంచమును సంక్షుణితము చేసిన 
ఆర్థిక క్రిష్టత జపానున రాజకీ ను పకముల 
[పాబల్యమును తగ్గించి, అధికారము సెనిక వర్గపు 
హ స్తగతమగుటకు తోడ్పడినది. అంతట జపాను 
నకు ఒక మహి సాామాజ్యమును సమకూర్చుటకు 
కృషి, 1981లో మంచూరియాను ఆకమించుటతో, 
మొదలై నది. 1888 లో నానాజాతి సమితి నుండి 
జపాను వె దొలగినది. 1986 లో జర్మనీ, ఇటలీ 
లతో మెతిని కుదుర్చుకొని చీనా యందు దురా 
[(క్రమణకు జపాను పూనుకొని, రెండవ (పపంచ 
యుద్ధకాలమున అక్షరాజ్యముల పక్షమును అవలం 
బించి తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియాలను, 
పసిఫిక్‌ దీవులను కొన్నింటిని ఆ[కమించీనది. 
కాని కడకు యు. సై. జపాను దీవులపైననే వాయు 
మార్గమున దండయాతలను నిర్వహించి, హిరో 
షిమా, నాగసాకి నగరములపె ఆణుబాంబులను 
(ప్రయోగించగ, జపాను దేశపు రాజరిక (పతిప త్రికి 
భంగము రాసీయని షరతుతో, మిత సేనలకు 
జపాను సేనలు లొంగినవి 14 ఆగస్టు, 1045), 


సరి ౧స్వము 


నా! 


1945 మొదలుగ 195] వరకు ప్రభుత్వము, 
దేశమును ఆకమించిన, యు. స్టే. సేనల అదుపు 
ఆజ్ఞ ల౮) ఉండినది. 1251 టో కుదిరిన శాంతి 
ఒడంబడికను అనుసరించి 1952 ఏ|పిల్‌లో ఈ 
దేశము సర్వసత్తాక స తం! తను ఆర్జించి, తదాదిగ 
శ పునర్శిర్యా మిలో నిమగ్నమై ఆర్థిక 
వ్యవస్థను నరుజీవితముచేసి పపంచ సుసంపన్న 


ద 
జంములలో ఒకటిగ ఈనాడు పేరొందినది. 


జ 


సం 
ఎ 
క్ర 


రు 
ట్టి 


Cn 


గి 
t3 


(| 


7. పరిపొలన: 1946, నవంబరు కిన 
[పకటితమై మె మరుసటి సంవ వత్సరపు నవంబరు కిన 
క్‌ గా వచ్చిన రాజ్యాంగ విధానమును అను 
సరించి తమన ఆ. సర్వసతాకత [పజల 
యందు న్యస్త సమై ఉన్నది. రాజ్యపు పభుతకును, 
[ప్రజానికపు ఐక్యత కును పతీకముగ సార్వభౌముడు 
వ్యవహరించును. యుద్ధ [ప్రయత్నములకును, 
దౌర్భన్యమార్గమున ఒక దేశము వేరొక దేశమును 
లొంగదీయు విధానమునకును ఈ రాజ్యాంగ విధా 
నము స స్వ సి చెప్పినది. 


శాసన నిర్మాణాధికారము పార్హమెంటు (డయట్‌ ) 
నంచు కలదు. అందు లోకనభ, శిష్టసభ అను 
రెండు కక్ష్యలు కలవు, తొలుతటి దానిలోని సభ్య 
సంఖ్య 491: రెండవదానిలో సభ్యసంఖ్య బి52, 
లోక సభకు సభ్యుల ఎన్నిక నాలుగేండ్లకు ఒకసారి 
జరుగును; కాసి నాలుగేండ్డు ముగియక ముండే 
శాసనసభను రద్దుచేసి, ఎన్నికలు జరుపుటకు అవ 
కాశము కలదు. ఈ దేశమునకే చెందిన ఓకినావా 
దీవితో కలిపిన మొత్తపు దేశము, ఈ ఎన్నిక 
లకై 188 నియోజక వర్గములుగ విభ క్తమెనది. 
వీనిలో ఒకటి తప్ప తక్కినవి అన్నియు అనేక 
సభ్య నియోజక వర్గములగుట వలన, ఆయా 
నియోజక వర్షపు ని సతి, జనసాం|దతలను అను 
సరించి 8 మొదలుగ 5 వరకు లోక సభాసభ్యులు 
ఆట ఎన్నుకొన బడుదురు. 20 ఏండ్ల వయనునకు 


ణి 


తగ్గని హెౌరులకు ఆందరికిని 
శ్‌ష సభకు జరుగు యి కల 
లట వాం 

మంతయు ఒకే ఒక 
వితమై అందుండు 
శిష్ట సభా సభ్యులు 


152 మండి శిష్ట 


డియోజక 


సర 
fx 2 
(| 
క 
క. 
0 £: 
oq 
గ్ర 
డె 
స. 


చున్న వి. శిష్టసభా సభ్యుపి పదవీకాల 


సంవత్సర ములు; మూడెండ్లకు కాం శిష్టవభ 


లోని సగము మండి సభ్యుల ఎన్నిక జరుగు 
ఏర్పాటు కలదు 

కార్యనిర్వహణాధికారము మం తివర్లమున 
న్య స్తము, ఈ మం|తీవర్గము తన విధినిరహణ 


మున పార్ట మెంటునకు, సమష్టైగ బాధ్యత వహించి 
వర్తించును. |పధాని కాదగువాని పేరును పార 
మెంటు అమోదించిన తరువాత అతడు అధికార 
మును (గహించి, తక్కిన మంత్రివర్గ సభ్యులను 
నియమించును; వారిని, అవసరమగు నెడల, 
తొలగించుటకును అతనికి అధికారము కలదు. లోక 
సభ అవిశ్వాసమును వెల్లడించునెడల [పదాని 
రాజీనామా చేయవలయును, లేదా 10 దినముల 
లోపల లోక సభను రద్దుచేసి తిరిగి ఎన్నికలు 
జరుపవలెను. |పధానియు, తక్కిన మం|తులును 
పార్ట మెంటున సభ్యులై ఉలడవలెను. రాజ్యపు 
ఆయవ్యయములను సరిచూ బి పర్యవక్షించుటకు, 
ఒక గణక మండలి (ఆడిట్‌ బోర్డ్‌) స్వతంతాధి 
కార (పతిపత్తితో వ్యవహరించుచున్నది; దీనిపై 
మంత్రి వర్గమునకు ఎట్టి అధికారమును లెదు. 


పరిపాలనకై దేశము 46 మండలములుగ 
విభక్త మెనది; టోకియో నగరమును ఒక మండల 
ముగ ఇందు లెక్కకు వచ్చుచున్నది. ఈ మండలము 
పాలకులను, (పతినిధుల సభలను మండలపు 


లెల్ల 
వోటకడే ఎను కొనెవకు పతిగిధుల సభల 
య్‌ (స ఆజా 
నాయసుతో వాంకుడు మండలమున స్థానిక 
ము. # 
పడివాలన నిరహించును 
దేశవసునంవలి రాజకీయ పక్షణులలో మిత 
స తో 
వాడి. పకా సా-మిక స ఎక్కువ 
లా వలో 
బలము కలదు; తకువార లెక్కకు వచ్చునది 
న వన జ వ జై జా యె చె ల 
సోషంన్‌ వార; కమూసిస్ట్‌ వారకి కొన్ని కార్మిక 
జ | ఓ ము డి వా ద 
సఘములందు కొంత వలకెబడి కలము కాని 
CESS st యా అల్వ్పనంక్యాక పక్షముగ 
మూ తమె లక అ వచచన, డి, 
లు (wn వళ (an 
వాాయళాఖకు సతత పతిపతి కలదు. 
శి చ స్సు an pa 
సు వీమ్‌ కోరు, 8 హెకోరులు, మండల నాఇయ 
ట్ల (on) Ce డ్రి లి 
స్థానములు ఈ శాఖకు చేరియున్నవి. సుపీమ్‌ 
yo 
fe ఖ్‌ క 
క్త్‌ ర్జు నందలి 'పముఖి న్యాయాథిశులను, మంతి 
వర్షపు సంహాతో నారాభౌముడు నియమించును. 
శ న అ ఠా జ జ 
తక్కిన న్యాయాంకులను ఒం 6 వర్గమే, 
అరుగు వారి పళికనుండి, నిరసించి నియ 
లి డు భు 
మించును 


8. డేశరమణ :1950 వరకు దేశరక్షణ 
బాధ్యత, దేశమును అప్పటిలో ఆ కమించిన, యు. సై. 
మొదలగు రాజ్యముల 'సినలడిగ ఉండెను. కాని 
తదనంతరమున యు సై. తో కుదుర్చుకొనిన 
పరస్తర రక్షణ విధానమునకు అనుకూలముగ 
దేశరతణకే గాని, విదేశముల పె దండయా[తకు 
ఏ విధముగను అనువుపడని రీతిలో దేశపు సైనిక 
బలము [క్రమశః నిర్మింపబడినది. 1972 లో భూతల 
దేశరక్షక సేనలో 1,79,000 యోభులు కలరు; 
వీరుగాక 86,000 మూలబలము కలదు. దేశరక్షక 
నావిక సేనయందు 44 000 మంది యోధులు 
కలరు; వాయుసేనయందు 41,000 సైనికులు 
కలరు. దేశరక్షణ మాత్రమే ఈ సేనకు ధ్యేయ 
మగుటవలన, భూతల సేనయందు ఒక యాం | తిక 
దళము మాతమే కలదు; నావిక సేనకు 2కి2 


జో ౪ అలో జో 
$58 [ప్రపంచ రాజ్య సర్వస్తూము 


యందు 970 విమానములున్నను, దూరమునకు 
3 

హోగలుగు బాంబరు వడియులెదు. యు. సై తో 

set సిక ను ఆనుసకించి, 


9. అంతర్జాతీయ సం. : 1956 వ సంవత్సర 
మున ఉత. ఐ,రా,స. సభ్యత్వము అభి= తపనకు 
తదనుబంధ (పత్యేక సంస్థలందు అన్ని ౦ట శః 
దేశము ఇపుడు సభ్యత్వము కలిగ యున్న వ్‌ 
కొలంబో |పణాళిక యందును, ఆసియా ఆభివృద్ధి 
బాంకునను ఈ దేశమునకు సభ్యత్తము ఉన్న ది. 
వర్థమాన దేశములలో వెక్కింటికి అర్థిక , సొంకే 
తిక సహాయములు ఈ దేశము వలన లభించు 
యు. సై. తో ఈ దేశమునకు అత్యంత 


యు, సే సై. అ|కమించిన ఆమాసీ ద దీంపములు 1 
లోను, బోసిన్‌ ద్వీపము 1967 లోను, ఓక్‌నావా 
ద్వీపము 1972 లోను తిరగి జపానునకు 
ఈయబడినవి. సోవియెట్‌ రష్యాతో ఇప్పటికి 
కాంతినంది కడురలేదు; ఆ దేశము 
మున ఆ;కమించిన |పాంతముల విషయమున 
కలిగిన అభిిపాయ భేదములు ఇందులకు అవరోధ 
ములుగ ఉన్నవి; అయినను సోవియట్‌ రష్యాతో 
జపాను సౌహార్దముతో మెలగుచున్నది. తొలుత 
తైవాన్‌లోని చీనీయ [పభుత్వమును పరిగణించి 
దానితో కాంతి ఒడంబడికను ఈ రాజ్యము కుదుర్చు 
కొనినది. కాని 1974 లో ఐ.రా.స. సభ్యత్వము 
చీనీయ భూభాగపు కమ్యూనిష్టు (పభుత్వమునకు 
లభించిన తరువాత దానినే గు ర్రించినది; అందులకు 
అనుగుణముగ శాంతిసంధిసి కుదుర్చుకొనుటకును 
కృషిచేయుచున్న ది. 


10. ఆధిక రంగము: ఆసియా రాజ్యము 


య. 


దెళపు కార్మిక వర్గమున ఒక ముకథ్యాంశము 

కుక సాయమునన పనిచేయుచున్న ను, 
మొత్తము మీద దేశము పాౌర్మిశామిక వర్గమునకు 
కు వచ్చుచున్నది. వ్యవసాయ 
విచేయవారి శాతము [కమశః క్షీణెంచు 
చున ది. వ్యావసాయికులలో పలువురు ఆదనప్ర 
ఆదాయములకై తీరిక కాలమును పరిశ్రమలకు 
వినియోగించుచున్నా రు, 


5 
ఓ. 
వే 


దేశమున వ్యవసాయ యోగ్యమగు భూమి 56 
లక ల హెన్టైరులు. ఇందులో 29 లక్షల ఎకరము 
అందు, వరి పండింపబడుచున్నది తేయాకు, 
జనుము, మల్బరీ మొదలగు పార్మిశామికపు పంటలు 
2,56,500 హెక్టేరులలో సాగగుచున్న వి. శాగ్రీయ 
విజ్ఞానమును ఉపయోగించి వ్యవసాయోత్పత్తులను 
వెంచుటయందు వ్యావసామికులు కుశలతను పొంది 
యున్నారు. దెళావనరములకు మించి వరివంట 


పబ దాని వలన ఉత్ప త్రియగు 
ర హ్‌ త: 20కు మా, (తమ 
సరిపడుచున్నది; తక్కిన చక్కెరను విదేశముల 
- అందును ముఖ్యముగ క్యూబా, ఆస్టేలియా, 
_ ఆ, ఫీకాలనుండి - దిగుమతి చేసికొనుచున్న ది. 
వరిగాక తక్కిన ఆహారపు పంటలలో బార్తీ, 
గోధుమ, సోయా చిక్కు_ళ్లు, చిరుగడ దుంపలు, 
బంగాళా దుంపలు [క్రమ పాముఖ్యమును కలిగినవి. 
పండ్రతోటలును విరివిగ కలవు; అందు ఆపిల్‌, 


కక 


మందారిన్‌ పండు ఎక్కువగ డిత్వత్రి అన 
ళు న a 
చున్నవి. 
పశుసంపద విరివిగ కలదు; గోసంతతికి చెండెన 
పశుసంఖ్య లీ6.4 లక్షలు; పాలు దేళావసనులకు 


సరిపోవుచున్న టై 


[ప్రపంచమున చేపలను ఆధదికముగ సేకరించు 


రాజ్యములలో 'పెరూడేశము తరువాత లెక ys 
వచ్చునది జపాన్‌. 1970 లో మొతపు మత 
సేకరణ 938 లక్షల మెటిక్‌ టన్నులు; యితే 


సమ్ముద మధ్యమున పట్టు చెపలును, తిమింగముల 
సేకరణమును ఈ లెక్కలలో చేరలేదు. 1970_ 
71లో 16,877 తీమింగిలమలు పట్టువడినవి; 
పీనినుండి తీయబడిన తిమింగలపు నూనె 72,606 
మెటిక్‌ టన్నులు. 


ఖనిజములలో ఇమము, తుత్తునాగము, మాంగ 
నీజు, అల్యూమినియం, రాగి [కమముగ [ప్రాముఖ్య 
మును కలిగి యున్నవి 1970లో ఇనుము 
8,62,000 టన్నులు; తుత్తునా గము 2,79,579 
టన్నులు ఉత్ప తి అయినవి. వెండి, బంగారము 
చాల కొద్ది మొ త్తములలో లభి=చుచున్న వి. దెశావ 
సరములకొరకై ముడి ఇనుప ఖనిజమును భారత 
దేశము మొదలగు వానినుండి జపాను దిగుమతి 
చేసికొనుచున్నది; హోన్‌షూదీవిలో ముడిపెటోలు 
కొలదిగ లభించుచున్నది; 1970లో ఆచటి 
ఉత్పత్తి 8,99,179 కిటో మీటర్టు; దేశావసర 
ములకు ఇది ఏ విధముగను సరిపోవదు; కావున 
అందులకై ఇతర దేశములపె ఈ దేశము ఆధార 
పడి ఉన్నది. 1970 లో ఇటుల దిగుమతి అయిన 
'పెటోలియం 19.6 కోట్ట కిలో మీటర్జు; దేశమున 
ఇంధనవాయుపు ఉత్ప త్రి లిక లక్షల ఘు. మీటరు 
(1970). 


దేశమున విద్యుదుత్ప తి లల్‌,95,880 లక్షల 
కివా (1970). దేశమున వేర్వేరు తీరుల పారి 


ట్ట 


న! జో జ. ల్‌ జ ఫ్‌ ™ 
కాక యం తపు.ల మొతపు సంఖ ౮,45,929 
a 
a) 


ఖో క్ని రా 
Sra, ఉమకు వసువ్తులు, క్‌ు త్ర వే దవ 
గ! 
ము. అ కా షె 
ముల దము do cee రడ తన టి 
లు pon చె చ 

ఫ్‌ » వ శ ర కల్లో 
పపంచమునఐదలి నేక as పై గ చాదొజ్యు 
నూ అమో 

ఆశ త నాక క లో ye? ష్‌ ఇ జ రో 
£0? ణే అకు చడ wre డిర్భి ంపబడు ల 

Wn అగ అష shes TS వా న్‌ యాతన అ oe న్‌ 
(6౦౦౬ బ్రా yr షా కా కా నం భత య య మ ము ak ea 

ళో =ప్ర pea + mr అట్ట గా నా ణీ తొల 
యని పేకొండిన 'గ్లోట్‌టిక్‌ బోలో” నాక 1272 

చ నాళ Se af, 
ఆక్ట్‌ బకులో ఈ దకపు నౌకా నిర్మాణకేం'దము 
నుండి వెబువచినడి. 
రా గ ఒర న ల 
విదిధములగు మోటారు వాహనముల సిర్యా ణమున 
=) ఖీ న్‌ా ఇల Va) 
యు. సై తరువాత పేరెంవిన తు దాజ్యము 
Pra 


లర 
fi 

న] 

ts 

f i 

a 

(| 
get 
bf 

[| 
yb ( 
౮ 

{ 

fx 
PA 
pr 
రని 
ల్‌ 
EA 


అధికా, దక్షిణ ఆమెరికాలలోని కొన్ని దేశములకు 
ఎగుమతి ఆగుచుక పది, 


విమాన పర్మిశమయందును దేశము పురోభి 
వృద్ధిని సాధించినది. |పస్తుతమున |[పయానికుల 
విమానములు, వ్యక్తులును వర్తక నంస్థలును 
ఉపయోగించు చిన్న విమానములు మాత మే 
దేశమున ఉత్ప త్తి ఆగుచున్నవి. కొన్ని రకముల 


wu” గా 
6 ఎమన్న ఆటలో ఆ 


యి 
జ 
విమానములు 158 ఎ*.మతియైనవి. 


ia కనా! a a స్తు వి 
డి శామికాభిము డితో వాదుగ  దశమున 
(an “om 
a రొ ఆరా అంటు స తో వాడ వచనద చ్‌ 
బాంంకిం*ఎ విధానమును అం వ్యద్ధిచెండిన డెక్ట 
హా గూ సఖ్య డా 
త్త Cu భక అ తణాదికాతకు కలడ డాయ అ ద 


విలువ 1,931.8 కోల్టీ 
దిసమతుల విలువ 1,88-.1 
కొట్ట అ. డాలర్లు (1870). 

దేశపు బడ్జెటరీ వ్యయము 9,41 481.5 కోట్ల 
యెన్నులు 19T1_72), 


11. సాంఘిక రంగము : దేకపు [పజానీక 
మున 70% పట్టణములలో సివసించు 
చున్నారు. వీరియందును 58% టోకియో, ఒసాకా, 
నగోయా నగరములందు కలరు, అందువల్ల ఇట్టి 
పట్టణములందు పజలకు గృహవసతి సౌకర్య 
ములను కల్పించుట.  _వభుత్వము తన విధిగ 


ad 


యుద 
థు 


దాదాపు 


భావించి కృషి కెయుళున్నది. ద్వితీయ 


కో జ ఉన్న 


జ ఆదీ 
(య స లా! 
కొడగు 6 షన పుశర్శ్ని ర్యాణ 
మునకు, నాగిక సంస్రలద్వారా, [పభుత్షము చేసిన 
(2 టు ర్‌ 
క్ర లన చాలవరకు 
ససలమె ఈ సమస్య ప 


అందు 


EN 


గ్భ హముల 


గాసుణ స్ట 
మాత ము త క 
సంతృ పిన కలిగించు రితిగ పరిష్కుతము 
కాకున్నది. 1969 లో [ప్రభుత్వము జరిపిన ఒక 
స ర్వెవలన వ్‌) (ప్రజలు తమకు గల గృహవసతి 


వలన సంతృ పి చెందకున్నారని తెలియవచ్చు 
చున్నది. కావున 1989 నాటికి ఈ సమస్య 
చక్కగ పరిష్కరింపబడుటరు ఆనువుగ 


[పభుత్వము ఒక |పణాశికను తయారుచేసినది. 


దేశపు జనసాం దత ఎకు,వయెనను, కుటుంబ 
నియం;తణ కార్యక్రమములను చక్కగా అమలు 


పరచి, ప్రభుత్వము జనసంఖ్య పెంపుడలను 
ర. చేయగలిగినది. జనాభా పెంపుదల 


పణాళికా వత (పజల జీవ వనవ్యయ [ప్రమాణమును 


ఓ 
పెంచుటకు [పభుతృ్యమునకు వసతి లభించినది 
దేశమున సామాన్య పౌరుని దై నికాహారము 2,454 


కేలరీల పుష్టిని కలిగిఉన్నది 


యుద్ధానంతర మున సాంఘిక సం[శేయ కార్య 
క్రమము. ఆతి విస్త తిని సాధించినడి; [పభుత్వ 
సంసలేగాక కొన్ని మత సంసలును, పౌరసంసళలును 

థు థి థి 
ఈ రంగమున కృషిని సాగించుచున్న వి. ఈ 
కార్యకమము వలన సాంఘిక భీమా, అవసరమగు 
పట్టుల (పభుత్వ సాహాయ్యము, వృద్దులకు జీవన 
సౌకర్యము, అనాథ శిశురక్షణ, దోగ బాధితులకు, 
వికలమనసు),_లకు  అంగవికలులకు కావలసిన 
సాహాయ్యము లభించుచున్న వి. 


కార్మిక శైయన్సునకె [ప్రభుత్వము చట్టముల 
ద్వారా కృషిని సాగించుచున్నది. యుద్ధానంతర మున 
కార్మికోద్యమము చాల ముందంజ వేసినది. మొత్తము 
మీద 1,11,48,882 మంది సభ్యులుకల 565,812 
కార్మిక యూనియనులు కలవు (1969 జూన్‌). నిరు 
ద్యోగిత చాల తక్కువ; 1.1% మాతమే అచ్చపు 
నిరుద్యోగపు తరగతికి చెందినవారు (1969). 
నిరుద్యోగులకు |పభుత్యము భృతిని ఇచ్చుచున్న ది. 


6 నుండి 15 ఎండ్ల వయసుగల వారికి నిర్బంధ 
ఉచిత విద్యాబోధన వసతి దేశమున ఏర్పడి 
యున్నది. దేశమున  శిశుళాలల, పాథమిక 
విద్యాశాలల మొ త్రము కిక్‌,486 లో 1,11,08,110 
మంది; 11,040 మాధ్యమిక పాఠళాలలలో 
47,16,888 మంది; 4,798 ఉన్నత పాఠశాల 
లలో 42,81,542 మంది; 479 జూనియర్‌ 


క్షళాకాలలో 2,68,819 మంద్‌ న వు 
మె, 1970) ఇవిగాక అంగవిక 
బడినవి 417 పత్యేక వర్గపు పాకశాలలు కలవు; 
వీవిలోని విద్యార్థి సంధ్య ల0,7గిర. 


ల 

(౧ 
pay 

ft 
006, 

వ. 

f+ 

౬౧౬ ౬ 


అటి 
దేశమున (ప్రభుత్వపు ఆధం-ర్థమున పిచయు 
4 
[పము విశ్వవిద్యాలయములు టొకియో, 


ర్వ (. ప్‌ 3 
యములు కలవు; విసిలో కీయో పేళ్య విద్యాలయము 
సు పసిద్ధము. సిని అన్నింటి కి చెంచిన కళాళాలలు 
ఉన! త విద్యా సంసలు మొతము మీద 442 

oo లి ఇ జో 
కలవు; వీనియందలి విద్యార్థి సుఖ 14,50,885 
(1970) 

ఆణవిక విద్యా బోధనకు, పరిశోధనకు 
దేశమున వసతులు కలవు; అయినను అణవిక 
విజ్ఞానమును మానవ సౌభాగ్యమునకు మాతమే 


ఉపయోగించి, యుద్ధ సాధనములకై దానిని విని 
యోగింపకుండుటకు జపాన్‌ పభుత:ము కృత 
నిశ్చయత వహించి కృషిచేయుచున్నది. రోదసీ 
పరిశోధనయందు దేశము పురోగమించనది. ఫీ'బవరి 
11,1970న తొట్టతొలుతగ ఒక  కృతిమోప 
గహమును జపాన్‌ దేశము రోదసిలోనికి పంపినది, 
దేశమున [గంథాలయోద్యమము 19050 నుండి 
కమేణ అభివృద్ధియగుచున్న ది. జపాను జాతీయ 
జ్రీవనమున మ్యూజియములు తొలుత నుండియు 
ఆనంద, విజ్ఞాన సౌధకములుగ  పేరొందినవి,. 
పెద్దవియు, చిన్నవియ కలసి దేశమున 289 
మ్యూజియములు కలవు. దేశమున స్థానిక, జాతీయ 
దినపతికల మొత్తవు సంఖ్య 116 (19869). 
వీనిలో అసాహీ, యొమియూరి, మయినీచి, సాంకీ, 
నిక్కీ-అను అయిదు జాపనీయ జాతీయ దిన 
పత్రికలు ఎక్కువ ఖ్యాతిని ఆర్డించినవి. ఏనిలో 


1 

తొఎచటి దాని పాఠక సంధు 89,20,000 

ర రం స ల్‌ స్త్‌; 

భావనల కాన్న హర తకలు రదకతుతగు 
చన పి 
Sn 


అః ఎల. పొరిషషాళో ఖ్‌ న్‌ Bm ఇ జ 
జమా యము అం గరం జటలువొలటిు 74 
GE లూ శ 4 అధ ఇల 
| 969) సట తు అద వ MT దశముదు 
my న మ్‌ ఆ న ధు 
కఫం ముదల. నాంకాం.కి వ్యాధుల వ్యాప్తి 
జా is 
wan వచ నటనా న వొ క్‌ మాల ఆప ఆగి లి జో 
మంటి 6ంచిన ది; వా eT a CTE అనుబంధ 
ఠి లు ల 
కల రా, ఎ అం జ అకు స్యా ఏం 
ఆ భామింపబడు క్రస్త్రక ర ఉన్మాదము, 
rar ఓ 
ణి నీ శ్ర కా ల క్యా జా వటి ఆల ow 
నత. చేశ DEN జకమున ఏది 
కా ur (rm 
aa | జ నా నో ల టే. నే 
మండికి ఒక ఇదూడ.చొద న వెద ఎంకాం 


సుకు పెగా ఉనాడి. 100 
an ర 

మందికి ఒకటి చొప్పన ఈ ళయ్యా సంఖ్య లెక్క 
హో డ్డి ద 

అట గ 

తబుదున్న డి 1969 మొతపు ఆన్న చ పములు 

జసుపతుల సంఖ 7,708; ఇదా సంఖ 

_ ల ఈ స్ట 
1.19,680 (1982. 


hs 
వికిషయులేగాక, దేశీయులలో పలువురు సై తము 


అ టట్‌ ఇ ల స 7 
దశమునంద లి (ప్రసిద్ధ వాంతముఅను సందర్శి-చు 


మంచురు. విసా, పాస్‌హోర్టులను విదేశీయ 
యా; తి కులు విధిగ కలిగియుండవలెను. అట్టి 
య్యాతికుడు దేశమున ఉండద గరిష్ట కాలపదిమితి 


60 దినములు. 1969 లో 6,05,774 మంది 
విదేశీయులు జపానును దోర్శించిరి, జాపనీయులు 
విదేశములను దర్శించుటకు గల నిర్భంధ ములను 
[ప్రభుత్వము 1964 లో తొలగించినది. అందువలన 


7,12,080 మంది జాపనీయులు విదేశ ములను 
దర్శించిరి. 

18 (పసిద్ధ పౌరులు : 1 హిడెయో నోగూచి 
(18761928) : పచ్చజ్యరము అనబడు దాని 
మూలకారణపు, సూక్ష్మజీవులను కనుగొనిన శాస్త్ర 


(a ఖు ఖే 
పల్లీ పపంచ 
nn 
స a టీ 4 a “32 
వేత. ౨. హిపకీ యకాడా జ. 1909: పసిద్ద 
అతో శ త ఢి 
- వు 
గజ సో లో ల న ~~" Cn Cane 2 
భెతక భావ 4 సిరి విజాశనమున ఆనక 
స సా రా 
4 Fs ల a Va వాళ D8 రాజ 
నూతన three రేం దే కవాతు? ఇతనికి 
త న ఆ ఆం కని 
ted జ్‌ స బం బహుమానము అడం దణ 
నావా వాళ్‌ అ గ్‌ z ఈష. వ 
వ res తోమోగాగ” జ 1206); వైద్యు 
% 
యో ఈ. లో లా భం Cay శ్రీ యా 
తికగతి కార్ర్రమున ఆతనికి 1560ల నోబెల్‌ 


పటము 15, 


కము; జాపీయ గీతము : ఆష్‌ అల్‌ _ మాలిక్‌ 
(రాజు చిరంజీవి యగుగాక); నాణెము : జోర్డాన్‌ 
దీనార్‌, 1000 షిల్దులుగ ఇది విభ క్రము. (ఒక 
జో. దీనార్‌ =రూ.21 00); కొలతూక ములు : 
మెటిక్‌ విధానమునకే అధికారిక పరిగణ ఉన్నను, 





ఏసృము 


బహుమానమున భాగము లభించినది. 4. హిరోష్షిగే 
(1797-1858) : (పకృతి దృశ్య చి తణమున 
ఆంతర్జాతీయఖ్యాతిని ఆర్జించినవాడు. 5. యుసువారీ 
కనబాతా (జ 1899): సారస్వత సేవకై 1965 లో 
నోబెల్‌ బహుమతిని ఆర్థించెను 


న్‌ 
G 
పల్లైపట్ట లందు స్థానిక మానములు వాడుకలో 


ఉన్నవి. కాలపరిగణన : సా. 2 గం. = భారత 
దేశమున సా, 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. :  పళశ్చిమాసియాయందు 
కిక_శి9° తూ. తులారేఖలమధ్యను, ౨980" _ 
8ీ2° 45 ఊఉ. ఆక్షాంళాలమధ్యను నెలకొనిన 
ఈ దేశమునకు ఉత్తరమున సిరియాయును 
తూర్పున ఇరాక్‌, ఫౌదీ ఆరేవియాలును, చక్షిణ 
మున సౌదీ ఆరేవియాయును, నై రుతిమూలన 14.5 
కిలో మీటర్ల పొడవున అకాబా సింధుశాఖయు, 
పశ్చిమమున ఇ|జాయెల్‌ రాజ్యమును సరిహద్దులం 
దున్న వి. దేశపు వాయవ్య భాగమున ఉ త్తర-దక్సి 
ఐములకు పవహించుచున్న జొర్జాన్‌నది దేశమును 
రెండు భాగములుగ విభజించుచున్న ది. దేశపు 
మొతత్తపు విస్తీర్ణము 98,990 చ. కిమీ; కాని జోర్డాన్‌ 
నదికి పశ్చిమ తటమున నున్న ర్‌,542 చ. కిమీ 
విస్తీర్ణము కల [పాంతము, (పస్తుతమున ఇ|జాయెల్‌ 
దేశపు ఆక్రమణలో ఉన్నది. దేశమున అత్యధిక 
భూభాగము, 600 నుండి 900 మీటర్లు వరకు 
ఎత్తుగల ఒక వీఠభూమి. ఈ పీఠభూమి యొక్క 
పశ్చిమవు అంచును, జోర్డాన్‌ నదీలోయనుండి వేరు 
చేయు ఒక పర్వత శెణి కలదు; ఈ కేణి, పీఠ 
భూమి మట్టముపై త00 నుండి 600 మీ. వరకు 


ఎతున మాద డును. ర్‌ నదికి పదమట 
మియే aap సరత కూప 


4G శ్రరభాగము సము దమట్టమునకు దిగువన 
మీటర్ల మట్టమున నుండి ne మునకు 
కొలది Pee లోతునకు పడిపోయి మృతసము 
[దము (డెడ్‌ గీ సను చేరునప్పటికి 400 మీటర్ల 
దిగువమట్టమునకు చెరుకొనును. “'మృతసము దము” 
అనునది నాల్లువైపుల భూభాగము కలిగిన ఉప 
కిటి జలాశయము. ఉత్తర దక్షిణముబందు దిని 
పొడవ 68 కిమీ; వెడల్పు 16 కిమీ 
మందంతట ఆత్యంత నిమ తమమౌు 
ఈ సము దము 'పేరొందినద. ఇందలి నీటి మట్టము 
సముద్రపు మట్టమునకు త98 మీ. దిగువ ఉండును. 
మృతసముదమున ఎక్కువలోతున ఉండు పదే 
శము సు|దమట్టమునకు 792 మీ. దిగువన 
కలదు. ఈ మృతసము దమున వివిధములగు ఖనిజ 
లవణములు మొ త్తపు జలమున 80% వరకు కలవు. 
మృత సము[దమును దాటిన తరువాత నిమ్మత తగ్గి, 
భూతలము కమెణ అకాబా సింధుశాఖను చేకుటకు 
పూర్వముననె సము దమట్టమును అందుకొనును. 
దేశమున ఆత్యధిక భాగము ఎడారి. 

ని, శీతోష్ణస్థితి మొ. : దేశమున, అందును 
ముఖ్యముగ కీశభూమియందు,  ఎండకాలమున 
ఎండలును, శీతకాలమున చలియు ఎక్కువ. అత్య 
ధిక ఉప్టోోగత 120° ఫా. పీఠభూమి యందు, 
అందును పర్వత పాంతములందు సాలున తివి 
నెం. మీ నుండి 62 సెం. మీ వరకు వర్షపాతము 
కలదు, తక్కిన [పాంతములందు 20 సెం.మీ 
మించి ఉండదు. జోర్డాన్‌ లోయయందు వృక్ష 
విశేషములు కొన్ని కానవచ్చినను, ఎడారులందు 
నుండ్డ పొదలు మ్మాతమే కననగును. నక్క మొద 


ప్రయిన 


అ 


అమ F 
లి చిన. జంతువుతగాపవి పెద ఎకుజంతువులు 
> ళ్‌ 
న్న a 
దాసా 
a షై అంటు జు 
రి. జనసంఖం మొ ; జనాభా కక- లు తొట 
ఖై “4 స! 
తొలుత* రక] టో క NCE ed 
EET hs తే ఆవుల రా re షోల అ లే 
మొ తకు అం 170.228 -జాటో 
మయి జలు చక -గావడ్‌ 4 fy! OY Te 5 ET 
ఇయు HEE FS జ! Mee < ఖో 
డావాపగ 2 2ళపు వాయ. భాధా యమున, 
శ్‌ ల్‌ ల్‌ de) శో 
అన రిపపంయయునకూ రు; 


వాత కాంవళకులు పలువుర గో మహాప తట 
మున చేరుటవలన, జనసంజ- జో మారులు చాలా 
చ 2 
కలిగియుండుటకు అవకాశము పదా డిచది. 839 
యు! 
అంచనాలను ఆఅనుసడ౭చి, నగర యముఅలందు 
ఆమా. న్‌లో 2, 50,000 ను, అర్‌ కీర్‌ 
62,60౦0 ను, జరా;3.కో b,92, 00కు జలు ఏవ 
ల్‌ 
సించుచునారు. పపచకున  పటుకరకేటు 
0 E య 
ఎకు_వగా ఉండు దేశములలో బోరాన్‌ కూడ 


అక*కు వఇదూను. 
1006838 47 మంది. తూరూతటపు పజలలో 


చెందినవారు; 
జాతితో సమ్మి Meee 
నుండి వచ్చి వలస చేరిన అర్భజాతులవారును అట 
నట కొన్ని మారుమూల పాంతయులందు కననగు 
దురు దేశ, పజలలో అత్యధిక సంఖ్యాకులు 
ములు; క్త సవులు 6.4. 
లంచరికినీ, అరబ్బీ మా 

సంఖ్యాక వర్గముల మాత్సభాషలు 
కూడ అరబ్బీని మాటాడుదురు. పక్సిణములందు 
ఆంగ్ల భాషా పరిచయము కలవారు కొననగుదురు. 


ముస్లి 
న్‌ 


ఓ. నమాచార సా.: [పభుత్యాధ్యర్యవ మున నిర్వ 
హింపబడు తంతి, తపాలా, టెలిఫోను, టెలివిజన్‌, 
సౌకర్యములు దేశవ్యా ప్రముగ కలవు; విదేశముల 
తోను తంతి, తపాలా వసతులు చక్కగా నిర్వ 


ర్‌ యానసొ. : దేశమున రాకపోకల సౌకర్య 
ములు చాల తక్కువ. మ నుండి అమ్మాన్‌ 
ద్యారా నకబ్‌ ఇష్పార్‌కు పోవు ₹60 కి మం కొడపు 
గల ఒక రైలు మార్గము కలదు. య. 


క సం కలుపుచు, ఆటనుండి 'ప 

దేశ మ ములగు ఇరాక్‌, సిరియా, సౌది క 
లకు పోవు రోడ్డు మార్గములు మొత్తము 5,568 
కిమ్‌ కతోడవన ఇందు తారువేసినది 
8.504 కిమీ. (1968. దేశవు ఒకే రేవు నగర 
మగు అకాబా, అకాబాసింధు కాఖయొక్క ముఖ 
[పదేశమున ఉన్నది అంతర్జాతీయ విమాన 
యానమునకు ఉపయోగించు విమానాాశయములు 
అమ్మాన్‌, జెరూసెలములలోను, సాధారణ విమానా 
శయములు దేశమున తక్కు. [పాంతములందు 
ఏడు చోట్టను కలవు. 


ఉన్నవి. 


6. చరిత : ఇందలి పశ్చిమ తట భూమియందు 
ఉన్న _ జెరికో ,పాంతము, [కీ పూ. 600 
[ప్రాంతమునుండియ,  _ జనావాసితమై ఉన్న టుల 
అచటి తవంక ములవలన తెలియవచ్చినది. కి పూ. 
16 వ శతాబ్దిలో ఈజిప్ట్‌ దేశపు పభువులు ఈ 
దేశమును జయించితి, 'కీ పూ. 1కివ శతాబ్ది 
యందు ఇచట సెమిటిక్‌ జాతి ప్రజలు వలసచేరిం; 
12 వ శ తాబ్బమున హిబూ తెగలుకు ఇట నివా 
సము ఏర్పరచుకొ..నవి; కాల క మమున దేశపు 
పశ్చిమ భాగమంతయు యూదు రాజ్యమున అంత 
ర్భాగమై కొంతకాలము ఉండినది. (కీ. పూ. 4వ 
శతాబ్దమున అలెగ్ధాండరు నాయకత్య్వమున గీకులు 
ఈ దేశమును తమ సా[మాజ్యమున అంతర్భాగ 
ముగ చేసికొని, దాదాపు 800 సంవత్సర ములు తమ 


హెబనలో ఉ:చుకొనిరి, తదనంతరమున రోమన్‌ల 


వశ మైనది. గేక్‌ రోమన్‌ పరిపాలనా కాలము 
లందు ఇట వర్తక వ్యాపారములలో పపంచ 
క్యాతిని ఆ రించిన అనేక నగరములు రూపొంది 


ము స శ్‌ 400 |పాంతమున ఈ దేశము 
నందు మ. విరివిగ్య వక కాని 
|కీ. శ, 688 లో దినిని అరబ్‌ సేనలు వశపరచు 
కొని ఇస్టామును ఎల్లెడల వ్యాపింప జేసినవి, 
తరువాత వివిధ ముస్తిం రాజవంశ ముల పాలనలలో 
చేతులు మారి ఈ |పాంతము కీ. శ. 16 శతా 
బిలో తుర్కీ సా, మాజ్యమున అంతర్షతమయ్యెను. 


[ప్రథమ పపంచ యుద్ధానంతర మున జోర్డాన్‌ 
నదికి తూర్చునఉన్న [పాంతమును, [బిటిష్‌ వారు, 


"టాన్‌ జొర్జాన్‌ అను పేర ఒక దేశముగ 
నిర్మించి, హషమైట్‌ వంశీయుడగు అబ్దుల్లా అను 
అర్‌ రాజవంకికుని ఆట అమీరుగ చేసిరి (1928); 
ఆ సమయముననే పశ్చిమ [పాంతమును, పాల స్తీనా 
అను తమ మాండేటరి రాజ్యమున ఆంతర్భాగముగా 
చేసిరి. 1946 లో (టాన్స్‌జోర్జాన్‌ సర్వస్వతం 
(త్రము అయ్యెను. అంతట పాలస్తీనా యుద్ధమును 
(1948) అవకాశముగ తీసికొని పక్చిమత టమున, 
న. లోని కొంత భాగమును, అబ్దుల్హా వశ 
పరచుకొని, పజామోదమును కొంది, రెండు 
| పొంత ములను 'జోర్డాన్‌' అనుపేర ఏకదేశముగ 
చేసెను (1950). ఆ వంశికుడగు హుస్సేన్‌ 
ఇప్పటిపాలకుడు; ఇతని కాలమున ఇ|జాయెల్‌ తో 
1967 లో అరబ్బులకు ' జరిగిన యుద్ధమున, 
ఇ[జాయెల్‌ సేనలు పశ్చిమతట భూమిని వశము 
చేసికొని, ఐ.రా.స . తీర్మానములను కాదని, ఇప్పటి 
కిని తమ స్వాధీనముననె ఉంచుకొనినవి. 


7. పరిపాలన: రాజ్యాంగ బద్ధమగు ఏకరాజ 
పాలన ఇటసాగుచున్నది. జాతీయ శాసన సభ 
యందు రెండు కక్ష్యలు కలవు. అందలి (పతినిధి 
సభయందలి 60 మంది సభ్యులు నాలుగేండ్ర 


కొక తూరి (ప్రజలలో మగవారివలన, వయోజన 
వోటు వద్దతివ, ఎన్నుకొనబడెవరు. ఎగువనభ 
యందలి 80 మంది సభ్యులను పము; జాతీయుల 
నుండి, రొజు నియమించును. కాని1967 తరువాత, 
అత్యయిక పరెస్థితి ఏర్పడి, రాజు తాను నియమించు 
కొనిన 80 మంది సభ్యులుకల సలహాసంఘప్పు 
సాయమున పాలనను నిర్వహించుచున్నాడు. 
స్థానిక పరిపాలనను, తాబేదారులద్యారా, ఒక మంత్రి 
నిర్వహించుచున్నాడు ముస్తిం, క్రైస్తవ న్యాయ 
సంహితలు వేర్వరుగ ఆయా వివాదములకు సంబం 
ధించిన వారిని బట్టి న్యాయ నిర్యవాణమున వినియో 
గింపబడచున్న వి. 


8. దేశరక్షణ : రెండు పదాతి దళములును 
రెండు కవచిత దళములును దేశమున కలవు. సెనిక 
సంఖ్య 58,000. అకాబా ఆశయముగ చిన్న 
నౌకా సేనయ కలదు. రెండు పోరాటపు దళముల 
వై మానిక సేన కలదు. ఇందలి సెనిక సంఖ్య 
4,000. యు. సై. నుండి ఆర్జించిన ఆధునిక 
పోరాటపు విమానములును, ఆయుధ సామ,గియు 
ఈ దళములకు కలదు. 


9. అంతర్జాతీయ సంబంధములు : భారత 
దేశముతోను, తక్కిన |పముఖదేశములలో 
పెక్కింటితోను, ఈ దేశము దౌత్య సంబంధము 
లను కలిగియున్నది. ఐ.రా.స. యందును, అరబ్‌ 
లీగునను ఈ దెశమునకు సభ్యత్వము కలదు. 
ఇ జాయెల్‌ తో దౌత్య సంబంధములు లేవు. 


10. ఆర్హిక రంగము : దేశపు ఆర్థిక (ప్రతి 
పత్తికి వ్యవసాయమే ముఖ్యాధారము. అయినను 
దేశపు భూమిలో మొత్తమున 10% మాతమే 
సేద్యమునకు యోగ్యము. నీటివనరులను కల్పించి 
పంటల ఉత్పత్తిని ఎక్కువ చేయుటకు [పభుత్వము 
కృషి చేయుచున్న ది. బియ్యము తప్ప, తక్కిన 
గోధుమ, బార్చి మొదలగు ఆహార ధాన్యముల 


అల్‌ ఆలో ఇ న్‌ న న్‌ చి జ్‌ జల్ల 
విషయమున దేశము సయం పోషకము, సహకార 
చ 
సవ, స ఎవ అల్ల ఒల్లో = 
వ్యవనాయ ఊత కృషి, పభుతంము చత ఆదరి 
టలు టన ధు 
జో భో లో జ్‌ ళో 
తమె కమముగ దందంజదయుచన చి, ఒంటె 
క | య్‌ 
ఆ న నలం ఆబో శ 
లుం, మేకలును, ర్‌ం లక్కు క. కలవు 


నుుల రాక-పోకలకు ఉపయోగపడ.చున్న వి. 
అటవీ సంపద చాలా తకు _వ; చేపల పరి శమయు 


[(ప్రనుఖములు. దేశమున విద 
లతల కి. వా (1968). దేశపు చారి[ఛా 
143, 126 లలో జదెగిన యుద్ధము వలన 
చాల కుంటువడినడి. 1972 లో డెళ ప 

విలువ 17,000 వేల డో. ది వార్డు; వగఎమతుల 
విలువ 95,810 వేల జో. దెవార్డు. చెల్లి ంపుల 
లోటును, కువామిట్‌, సౌది అ 

ఆర్థిక నహాయము వలనను, బుజణముల వలనను 
(ప్రభుత్వము పూడ్చుకొనుచున్న వె. డెళపు సమష్టి 
జాతీయోత్స త్తి 28 66 కొట్ట ట్‌ దీనార్జు (1971). 

వ 


మున 
లలో విద్యావ్యా ప్తి చాల తక్కువ. కాని |పస్తుతపు 
(ప్రభుత్వము, పతి బాలుడును, బాలికయు ౪ ఏండ్లు 
విదిగ పాఠశాలలలో విద్యను అభ్యసించ పలయు 
నను చట్టము చేసినది. అయినను మారుమూల 
(పాంతము లందు ఈ చట్టము సరిగ అమలు పరువ 
బడలేదు. లభ్యములె న లక గ్రాలను అనుసరించి 
ఉభయ తటషులందు 6,80 285 మంది విద్యా 
రులు పఠించుచున్నారు (1671-72). అమ్మాన్‌ 
వద్ద ఒక విశ్వవిద్యాలయము కలదు అందలి 
విద్యార్థి సంఖ్య 2,207 (1967-68). దేశమున 


996 “పపంచ రాజ్య సర్వ స్వము 


ప 
న మూజియమ్‌ జరూ సెలము 
కాని ఆ నగరము ఇపుడు ఇ జాయెల్‌ గన! 
ఉన్న ది. అమ్మాన్‌ లో పురావస్తు మ్యూజియమ్‌ 
ఒకటియు, వస్తామిక మ్యూజియము వేరొాకటియు 
కలవు. అమ్మాన్‌ మ్యూజియంతో చేరి 80,000 
సంపుటములుకల (పనిడ్ధ గ్రంథాలయము ఉన ది. 
12. విలాస యాతా సౌకర్యములు : 
1967 యుద్ధము నకు పూరమున 
యా[తికలవలననేమి, కైసవ, 


సాధారణ 
ముసిం మత 
గ్రా 


యాతికుల వంననేమి, దేశమునకు మంచి ఆదా 
యము లఅభించెడిది. క్రీస్తు జన్మభూమిగను, ఆ 
మహాపురుషుని కార్య తే[తముగను జెరూ సెలము 
పెరొందినది. అదియును తత్పరిసరములును 
క్రై స్తవులకు పుణ్య కే తములు; జెరూనెంము లోని 
శిలాహర్మ్య శిఖరము 
(డోమ్‌ ఆఫ్‌ ది రాక్‌ )ను ముస్టిములకు పుణ్యస్థల 
ములు. అటులనే జెరికో మొదలగునవి మానవ 
చర్మితతో ముడివడినవి. ఇవి అన్నియు ఇపుడు 
ఇజాయెల్‌ వశమున ఉండుట వలన వానిని 
దర్శించు | వారితో జోర్డాన్‌ (ప్రభుత్వమునకు ఎట్టి 
సంబంధ మును లేకున్నది. కాని తూర్పుతటమున 
చార్మితాత్మక స్థలములను దర్శించుటకు వెక్కురు 
ఇప్పటికిని వచ్చుచునే ఉన్నారు. కట్టివారి సంఖ్య 
1972 లో 2,92,041. పూర్ణపు సెమిటిక్‌ 
రాజ్యమునకు ముఖ్యనగరమగు నబాతే, గీక్‌ 
రోమన్‌ కాలపు జరాష్‌లోని అవశేషములును 
తూర్పుతీరపు చార్మితక స్థలములలో పముఖములు. 


ఆల్‌ _ అక్సా మసీదును, 


ననున ల. 


15. తాయిలాండ్‌ (పదే”్‌ తాయ్‌ 


ముఖ్యనగరము : బాంగ్‌కాక్‌ (కుంగ్‌ తెప్‌); 
జెండా: పె నుండి దిగువకు ఎరుపు, తెలుపు, 
అడ్డు చారలు; అందు 
మధ్యనున్న సీలిచార తక్కిన ప్రతిదానికి రెట్టింపు 
వెడల్పు కలిగి ఉండునది, జాతీయ గితము : 
మూడు విధముల జాతీయ గీతములు, సమయ 
(పాముఖ్యమునుబట్టి, అమలున ఉన్నవి. అవి 1. 
ఫ్రెన్‌శాసన్‌ [పాబరామి (చ[కవర్తిని స్తుతించునది) 
2. ఫ్రెంగ్‌ చార్జ్‌ తాయ్‌ (తాయి జాతీయ గీతము) 
లి. ఫైంగ్‌ మహాజాతి (విజయ గీతము) నాణెము : 
100 శతాంగములుగ విభక్తమైన “బహి; ఓక 


నీలము, తెలుపు, ఎరుపు 


బహ =రు. 0.96; కొలతూకములు : మె[టిక్‌ 
విధానపువి; కాలగణన: సా. ? గం. = భారత 
దేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : ఆగ్నేయ ఆసియాయందు 
6°.21° ఉ. అతుంశ రెఖలకును, 97-106 
తులా రేఖలకును మధ్య విస్తరించి ఉన్న ఈ 
దేశమునకు పశ్చిమ వాయవ్యములందు బర్మా; 
తూర్పు, ఈళాన్యములందు లావోస్‌, కాంబోడియా; 
దక్షిణ, ఆగ్నే యములందు మలేసియా సరిహద్దు 
లందు ఉన్నవి. ఈ దేశమున కొంత భాగము 
మలయా ద్వీపకల్పము లోనికి చొచ్చుకొని పోయి 


స 


387 


తాం లొంరక్‌ 


x | జ "9 e uy 3 య $ 
PIRI Wed PALE ఇ శి చిర్‌ క్లే కసి 
[ద స ర Ee EG 
dae. a a2 Ad $28 cag 2 AeA pS 
లలి () క్‌. ల ‘3 AE (0) య %3 స్త్ర గారే 
ళం ils 4: t= | గ f ట్ర రగ ఎ ౮ pw va లగా సన fh 
గర ఆ టప Hohn Hg hp "gm, చి Ch 
4} flu a a hg DS COG 
నే శై (| £ శ క ya న (4 cq f కస క్‌ ఓ 
fds కట య fo 33 3 1 wa ¥ Yd గ సలు. 
li అ సా లే గ] సే . [1] శ ౯ శ. wa # ( స గ్‌ yn క్‌ J రే va ల్ల fh గక Se వే ల ఓం [2 
స | స్ట v3 a Tt) x) 9 x న్న Pp FR ౮0 షష ( (le Wg J} | St శి 2 
hs న త No 
tT I CAD Cm wht mA 
a3 3 «7 చే + జ్‌ | 4 Sa గి 1! జ్జ స్టో న్‌ 1] cH} a ( a 3 గి ఇత ్ట్‌ y3 
Syma VS. ad ph Be cA hd awd, 
bs 1) 3 1; fy | ; 3 3 న % GY 3 గ్గే ha ప న్‌ గ se ర ప 1] ఖై స్థ #3 9 ff 
«3 ae శ్‌ pa i » wi శే vo i ళు గ్‌ i ei ra వా ౧ 
lap yt fxr చం లిం 9 hw “3 ప 1 31 స a శ 70 1 wg బాలి hh 2 స్‌ 
git ot Grad ty w (౮ ॥ స మ ఇ క Ma వ bh. తో a 
శ ఖు wai ౯] నీ J స్‌ ఖా జ | x 34 క fa 4 ¥ ఇ త లే » a 
ye యక ¥} భః క ఛౌ స. | st య స శ్రే న్‌ ॥] అ ప్తి ఛై భ్‌ 3 సు 3 ళ్‌ 4 ౮ ba ‘fre న గ] గ "oy న ve థీ 0 ల 
aN oy yi 0 0 J 6 9 #4 (౧; ec Be + ste 
han ly gy) త్‌ ss భి ర 204 0 దం x} చలీ HH హీ 
ole oo గి ఇత్తి 39 స AG 
సద | 2 md Mia dd ఉప ఖీ Mh సా 8a 3 గీ వ 4 22% 








Ui re 
pale 




















oy sh ర జి | 
Yo శ లే $ 73 | వీ 
6,3 a [1 b x : న | | | 
hi 2 + | 
Mal ay ® Why బట a Af (| 
{ dT] a 4 ys (| 
యు ల నగ స Wn (| 7 వ్‌ 0 న 1||); 
SRC ye 1. | | J YE NN 
REI 
న స్ట్‌ 11. I సై టీ 
క ఫే ౨ bn iil IE | hy | సగ Fn 
Meg lr arte I: 
స్ట గ ER: i |||) ఇ గస అ . 
ry “HH ౧ 3 టి | | | ముం 
va na) hb i Any J 5 111 
Re. Ea 
యై గ 4 స /. AMT యి!!! ల ae Were, మా 
1 న ల 3 ea be . Rn న్‌. లీ ౩ య స భ్‌ య x 
AJ bm స 9 | TM 11 ger * షు. 
౧ 13] ఖై ba 3s వ | | || 111 క య 
a3 7 i] | ఇ ల $ 
sw B00 DI] hy | 00 
శి ల్‌ ™ 


సీటి 


కరువు ఎక్కువ; నేల చాలవరకు ఊషర భూమి. 


శ 
3 


| పవహించు 


% 
మీకాంగ్‌నదిలో చేరుచున్నది; ఈ 


తకుగ-వ 


యనుఐడియు , చిన్న 


మధ్యలో 
లు వేరు చేయుచున- వి. దాని 


ట్‌ 


చ్‌ 


టు 
ల్ని 


దును ఆగుకొనీ 
వరపాతము చాల 


కొండ వరుసలు, గు 
| పాంతమున 


సలా. 


ఖై 
ల 


లట 
$ ఉన్నత భూములు శి, 


టము 16. 
కొలది పాటి తీర్మపాంతము కలదు. ఆ తీరరేఖ 


పొడవు 2,720 కి. మీ. 


[22] 


భౌతిక లక్షణములను బటి దేశము 1. మధ 


లోయ 2. ఉతర వాయవ 


885 (పపంచ రాజ 
సయామ్‌ సిండుకాఖను Stee యుశ్చ 

ఆగ్నేయ కీళభూమి డె శాలు మునందు శాల చిన్నడి 

దీనిని మధ౭లోయాకండియు, కాంబోడియా 


హ్హా 
ఆ పరుతములందు 1, 
ములును కలవు; ఇ 
సంతతి ఎప-_వ, 


Cc 


లోయనుండి 960 కిమీ. దిగువకు ద్వీపకల్ప 
[పాంతము వ్యాపించి, దక్షిణమున మలేసియా 
దేళపు సరిహద్దును చేరుచున్నది. ఒక వైపు అంద 
మాన్‌ సముుదమును, వేరొక వైపున సయామ్‌ 
సింధుశాఖను కలిగియున్న ఈ దీంపకల్పపు వెడల్పు 
16 నుండి 216 కిమీ. వరకు మారుచున్నది “కా” 
భూసంధి (పాంతెమున ఈ వెడల్పు వశ కిమీ. 
మాతమే. ఇందలి జనావాసములందు ఆధిక భాగము 
తీరభూములందును, ఇందలి ఏవిధ నదుల లోయ 
లందును కలవు. చావ్శోఫయ, పింగ్‌, వాంగ్‌, 


నాన్‌, మూన్‌, చీ నదులు ఇందు (ప్రహించుచున్న వి. 


నీ. ఫీతోష్టస్థితి మొ.: దేశమున సాలున 
మూడు బుతువులు-ఎండకాలము, వానకాలము, 
చలికాలము - స్పష్టముగ అనుభవ వేద్యములగు 
చున్నవి. మార్చినుండి మె వరకు ఎండకాలము; 
జూన్‌ నుండి అక్టోబరు వరకు బుతుప “నముల 
వలన వానలు కురియును; నవంబరు నుండి మార్చి 
వరకు చలికాలము. దేశమున వీ [పాంతమునను 
కనిష్టోవ్షత ర్‌క్‌? ఫా తగ్గదు; గరిష్టోప్టత రర 
మించదు. బాంగ్‌ కాక్‌ నగరమున సాలున కని పోషత 
77° పా; గరిష్టోన్షత ౮8° ఫా వ 

దేశమున సాలున సగటు వర్షపాతము 100 
నెం. మీ, బ్యాంగ్‌ కాక్‌ నగరమున ఆ వర్షపాతము 
148 నెం. మీ; గాలిలో చెమ్మ దనము "78%. 


దేశమునందలి భూతలమున 70% ' అటవీ 
భయము; బేకు మొదలగు మేరిజాతి కలప రక 


మరతును  వరుతును కొబ్బరి చెట్టును, ఇందు కలవు; 
తీర పాంతములదు 'పేమురకపు తుంగ పొదలు 
విరివిగ కలవు. దేశమున వైవిధ్యముకల జంతు 
సంతతి కలదు; అంచు తెల్పి ఏనుగు | పముఖముగ 
పేర్కొ నడగినది. మర్క._ట జాతులును విశేషముగ 
కలవు; శాస్త్రజ్ఞుల లెక్క-లను అనుసరించి 1000 
రకముల పక్షిజాతులు కలవు. అనేక విధముల 
మత్స్యజాతులును, మొసళ్లును, తాబేష్టను జలాశ' 
యములందును సముద జలములందును కాన 
నగును 


తే. జనసంఖ్య మొ.: 1970 అక్కలను 
అనుసరించి దేశపు సంఖ్య 8,41,52,000; వీరిలో 
16% చీసీయులు; దాదాపు 10,000 మంది 
భారతీయులు కలరు; వీరు చాలవరకు వర్తక 
వ్యాపారములను ఆశయించి జీవించుచున్నారు. 
మలీ, ఖ్మేర్‌, మోన్‌, కరెన్స్‌, వియత్‌నమీస్‌ కూడ 
అల్పసంఖ్యలలో కొన్ని | పాంతములందు కలరు, 
దేశీయుల మాతృభాష తాయిభాష; పదరూపమున 
చీసియభాషకు ఇది సన్నిహిత మైనను, సంస్కృతము 
నుండి, పాళీనుండి 'పెక్కుపదములను ఈ భాష 
|గహించినది. చీనీయులు మొదలగు అల్పసంఖ్యాక 
వర్గములకు వేర్వేరు మాతృభాషలు ఉన్నను వారికి 
తాయిభాషయు సుపరిచితము. వ్యాపార, వాణిజ్యము 
లందు, ఇంగ్లీషు భాషకు వ్యాప్తి ఎక్కువ. దేశము 
నందలి ఉన్నత పాఠశాలలందును, కళాకాలలందును 
ఇంగ్లీష్‌ విధిగ బోధింపబడుచున్న ది. దేశీయులందు 
హీనయాన బౌద్ధము విపుల పచారమున ఉన్నది; 
చీనీయులు మా్మాతమే మహాయాన బౌద్దమతాను 
యాయులు; ఏరుగాక 10,25,569 ముస్టిములును; 
1,50,058 [కెస్తవులును; 4,61,817 కన్ఫూషి 
యన్‌ సంపదాయవు వారును, 8,488 హిందు 
వులును కిక్‌,2కిరి తదితరమతముల వారును; 
ఏమతమునకు చెందనివారు 18,979 మంది కలరు 
(1980). 


తాయిలా౨ఎడ్‌ లీప్‌ ఏ 


దేశపు ప్రముఖ నగరములలో ముఖ్యనగరమగు 


బ్యాంగ్‌కాక్‌ (1958 లో జ. సం. 20.4 లక్షలు, 
ధనపురి (క 5,40, 800; చీంగ్‌మాయ్‌ ‘66,000, 
పేర్కానదగినవి. 'చావో ఫ్రియానదికి తూకు 


తటమున బ్యాంగ్‌ కాక్‌ నగరము, దానికి అఖి 
ముఖముగ ఆ నది యొక్క పడమటి తటమున 
ధనపురి ఉన్నవి. 


క. సమాచార సా. : దేశమున 425 
ఆవీసులు కలవు, ఇవిగాక కంటా పద్దతిపై 
పనిచేసే ఆఫీసులు 815, రైెల్యె బె పోస్ట్‌_ఆఫేసు 
462 ఉన్నవి (1971). ముఖ్య వాణిజ్య కేంద 
ములగు నగరముల మధ్య టెలిగ్రాఫ్‌, టెలిఫోను 
వసతులు కలవు; టెలిఫోనులలో నాలుగింట మూడు 
వంతులు ముఖ్యనగరమున ఉన్న వి. 


శ్రీ రాజ చోనవురి అనుచోట ఆంతరిక్షమున 
ఓక ఉప[గహాపు స్థావరము 19668 లో నెలకొల్ప 
బడినది; దాని ద్వారా |పపంచమునందలి పలు 
[పాంతములతో సమాచార సౌకర్యము దేశమునకు 
ఏర్పడి ఉన్నది. 19/0 లో అచట నెలకొల్పబడిన 
వేరొక ఉప్మగహము ద్వారా హిందూమహాసము[ద 
[ప్రాంత దెశములతో వారా సంబంధ సౌలభ్యము 
విసృతము చేయబడినది. రేడియో టెలిగాఫ్‌, 
రేడియో- టెలిఫోను వసతులు పభుత్వవు కార్య 
నిర్వహణకు మా(తమే ఉపయోగ పడుచున్న వి. 

బ్యాంగ్‌ కాక్‌ నగరమున రేడియో (ప్రసార 
వసతియు, టెలివిజన్‌ |పసార వనతియు ఏర్పడి 
ఉన్నవి. 


రి 


ల్‌. యాన సొ. : దేశమున అన్నివిధముల 
రోడ్డ మొత్తపు నిడివి 15,612 కిమీ; ఇందు 
8, 785 కిమీ. పొడవున కాంక్రీటు చేయుటయో లేదా 
తారువేయుటయో జరిగినది (1969), రైలు 
మార్గముల మొత్తపు నిడివి 8,765 కిమీ,; బాంగ్‌ 
కాక్‌ నగరము వివిధ రై లుమార్గములకు కూడలి, 


శే అ 
Shs ers wu 
ళు మ 
౬ న పభుతా మే దాము భో = 
ఆ అహ. ene రంపం స్‌ో లో క టం స ఈక 
"జ, ను టూ. rae ధ్‌ 
నాందీ ఇ... జ్‌ చం చాత న జ అ 


ములకు, ఒక మజిలిగా వాడుకొనుచును వి. 


6. చరిత : ఈ దేశమున తొలుత శ్రీ, స్ట 
6వ శతాబ్ది మొదలుగ మోన్‌ -ఫ్యర్‌ క జాతుల పాల 
కుల రాజులు కొందరు, వివిధ | 


చిన్న చిన్న రాజ్యముల లను న వంకాను 


పౌంతములందు 


గతముగ పాలనను సాగించినటుల తెలి యవచ్చు 

న్నది. ఈ పాలకుల కాలమునకు Pans: 
త. బౌద్దమతము క స. ప్‌ 
కాలమున అది దేశమంతట. చ్యాపింపగ౦గెననియు 
చార్మితకుఐు అభ్మివాయము. బౌదమతముతో 
పాటుగ భారత దేశమునుండి ఇటకు హిందూమత 


పచారకులును వచ్చిచె కిరి, వారి కృషియు కొంత 
వరకు ఆనాడు ప టట, దేశమున 
ఇపుడు కన్నట్టు దేవాలయ Me వలన స్పష్ట 
మగుచున్న ది. Es శ 18వ శతాబ్దిలో చీనా 
పాలకుడగు కుబ్బయ్‌శాన్‌ చే, తరుమబడిన దతిణ 
ఛీనీయ తాయ్‌జాతులవారుు, ఈ దేశమువైబడి, 


840 ; పపంచ రాజ్య సర్వస్వము 


మోన్‌-ఖ్మేర్‌ పాలకులను ఆంతమెండించి, దేశ మును 
శపరచుకొని, అచటి పజలను తమలో లీనము 
చేసికొని, దేశమున తాయెజాతికి | పాముఖ్యమును 
కర్పించిరి; అయినను వీరు కూడ భారతీయ మత 
సంస్కృతులనే ఆదరించి పరిపోషించిరి. ఇటు 
లేర్పడిన తాయ్‌ రాజములలో తూర్పు పాంతపు 
సుఖోదయ రాజ్యమును, పశ్చిమమునందలి ఆయోధ్య 
రాజ్యమును ఎక్కువగ చేరొండినవి 'కమశః 
అయోధ్య రాజ్యము బలవ త్తరమై తాయిలాండ్‌లోని 
తక్రిన రాజ్యముల పెననేగాక కాంబోడియా మొదలగు 
పరిసర రాజ్యములపై ఆధిపత్య మును నిర్వహింప 
గలిగినది. 16వ శతాబ్దిలో పోర్చుగీజువారికి ఈ 
రాజ్యముతో పరిచితి లభించినది. ఇంతలో బర్మా, 
పెగూ రాజ్యముల దండయా[తలను అయోధ్య 
రాజ్యము ఎదుర్కొనవలసి వచ్చినది; అంతట 
పోర్చుగీజుల సాయముతో అయోధ్య పాలకుడు 
ఆ దండయా (తలను తిరుగగొట్టి, చెగూను జయించ 
గలిగను కాని కడకు 19వ శతాబ్దిలో అయోధ్య 
రాజ్యమున అంతఃకలహములు చెలరేగగ ఆ 
అవకాశమును ఉపయోగించుకొని, బర్మా పాలకులు 
ఆ రాజ్యముపై దండెత్తి ముఖ్యనగరమైన 
అయోధ్యను నాశనము చేసిరి. 


కాని అనతికాలముననే దేశీయ సెనికులు, 
శ తువులను తరిమివేయగలుగుటవలన బ్యాంగ్‌ 
కాత నగరము రాజధానిగ ఫియాచ!కి అనునతడు 
దేశమున సుష్యవస్థిత పాలనను నెలకొల్పెను ఇతని 
వంశపు వారే నేకును తాయిలాండ్‌ను పాలించు 
చున్నారు. 


19 వ శతాబ్దమున ఆగ్నేయ ఆసియాలో వివిధ 
[పాంతములు (బిటిష్‌, (ఫెంచి [పభుత్వముల 


వశమయినపుడు, తమ దేశమున పశ్చిమ [పాంత 


మున కొంత భాగమును (ఫెంచివారికిని, దక్షిణ 
మున కొంత భాగము (బ్రైటిష్‌ వారికిని తాయిలాండి 


పాలకులు ఇచ్చివేయవలసి వచ్చినది.  బిటిష్‌, 
(కంచి |పభుత్యముల మధ్యగల నైరుధ్యాములవలన, 
తాయిలాండ్‌ లోని తక్కిన భాగము మాతము 
స్యతం త్ర ముగ ఎటులో సిలువగలిగినది. 


దేశమున చూలాలంకరణ [ప్రభువు పాలించు 
కాలమున (1868-1910) ఆధునిక పరిపాలనా 
విధానము (పవేశ వెట్టబడినది; కాని |పభుత్యపు 
సర్యాధికారములు రాజువశముననే ఉండినవి. తుదకు 
1982 లో పజాందోళనకు లొంగి, రాజ్యాంగ బద్దు 
డగు పాలకుడుగ ఉండుటకు రాజు అంగీకరించుట 
వలన |పజా [పాకినిధ్య సంస్థలు ఏర్పడినవి. కాని 
స్థిరమైన పభుత్యములు లేకుండుటయు ఆంతటం 
తట నిరంకుశ [ప్రభుత్వములు ఏర్పడుటయు ఈ 
దేశమున పరిపాటి అయినది. 


ద్వితీయ [ప్రపంచ యుద్ధపు కొలమున, పరి 
స్థితులను బట్టి జపానుతో సహకరించినను, తరు 
వాతి కాలమున యు, సే. తో సహకార భావము 
వహించి, కమ్యూనిస్ట్‌ చినాకు వైదొలగి, ఈ 
రాజ్యము వ్యవహరించినది. కాని 1975 లో దక్షిణ 
వియెత్‌నామ్‌, కాంబోడియాలలో కమ్యూనిస్ద రాజ్య 
ములు ఏర్పడిన తరువాత, తన వైఖరిని మార్చు 
కొని, దేశమునుండి సైనిక స్థావరములను యు. “సే. 
ఎత్తివేసికొనునటుల దేశ పభుత్యము ఒత్తిడి 
చేయగలిగినది. 


7. పరిపాలన: దేశమున వలళానుగతము, 
రాజ్యాంగ బద్దము ఆగు రాజరికపుపాలన కలదు. 
1959 లో ఆమోదింపబడిన ఒక రాజ్యాంగ విధాన 
మును అనుసరించి 1969 న ఎన్నికలు జరిగి, 
“సహ |పజా తారు” అను పక్షము అధికారమును 
గహించగలిగినది; కాని 1971 లో అప్పటి 
[పధాన మం[తియగు ధనం కి త్రికాచరణ్‌ సేనాని, 
రాజ్యాంగ విధానమును నిలుపుదల చేసి, నెనిక 
[ప్రభుత్వమును నెలకొల్పెను; కాని 1974 లో విద్యా 


శ్‌ మొ లలా 
ముతో పజాసొంమిక పరివాలనను నెలకొలుటకు 
య 4 


71 రాష్ట్రములు కలవు. 


న 
వజా పతినిధుల సాయమున వత? నియమి 


cs 


గ్రే 
"లో 
ఫై 
౭9 
ల్‌ 
Ee 
ల 
ర్స 
ha 2 
ల 
న్‌ 
q 
(లన 
ద) 
( 
A 
eA 
29 
గ 


హించుచునా గడు. 


న్యాయ నిరాహణ “'డికా అనబడు ఉచ్చతమ 
న్యాయస్థానపు ఆధిపత్యమునకు లోబడి వివి 
కేణుల న్యాయస్థానముల ద్వారా కొనసాగంపబడు 
చున్నది. 


8. డెశరతణ : 21 నుండి 80 ఎండ్ల వరకు 
వయసు కలిగిన (ప్రతి సమర్థ పురుషుడును సేన 
యందు, అవసరమగు నెడల, విధిగ పనిచేసి తీర 
వలయునను నియమము కలదు. దేశపు పదాతి 
సేనలో కాంతి కాలమున నైనిక సంఖ్య ఒక్‌ లత; 
ఇందు మూడు టాంకు పటాలములు కలవు; నౌకా 
సేన యందు సైనిక సంఖ్య 21,600; ఇందు 
డిస్ట్రాయరుకు పైబడిన యుద్ధ నౌకలు లేవు, 
యు. స్టే. సాయమున వ్యవస్థితమైన వాయుసేన 
కందు, అందు యుద్ధరంగ [పథమృశెణికి ఉపకరించు 
విమానములు 140 కలవు; మొత్తపు అన్ని విమాన 
ముల సంఖ్య 250; యోధ సంఖ్య 25,000 
(1972). 


9. అంతర్జాతీయ నం. : ఐ.రా.స. యందును, 
కొలంబో |పణాళికా రాజ్య సంఘమునను, ఈ 
రాజ్యమునకు సభ్యత్యము కలదు. మీకాంగ్‌ నది 
దిగువ పరీవాహ |పదేళమును అభివృద్ధి చేయు 
విషయమున కాంబోడియా, లావోస్‌, తాయిలాండ్‌, 
వియెత్‌నామ్‌ల మధ్య సహకారపు ఒడంబడిక 
కలదు. 


వా ఖు 
స్ట వ్యవసాయము ముకాధారము దేశమున వ్యవ 
సాయ యోచ్చోమగు భూమి కి కోట్లు ఎకరములు 
కలడు. అందు £.5 కోట్ట ఎకరములు సెద్యమున 
కలదు. వ్యవసాయము 'పాజిన సం పదాయపు పరి 
కరములవల=నే నాగుచున్నను, వరి ఉత్పత్తిలో 
ఈ దశమ పేరు గవించినది, 1.8 కోట ఎకరము 
లలో వడి సాగగుచున్నడి వేల టన్నులలో, 
10690 న, ముఖ్యములగు పంటల ఉతాతీ ఈ 
తీరుగ ఉన్ని; క్‌ ‘18,846 ; మొక్కజొన్న 
L407); చకార “చెరకు 8,847, 
టెంకాయలు (1,11; వేరుసెనగ (160.5), 
(పత్తి (128.8), పొగాకు “71.1. పశుసంపద 


విరివిగ కలదు. టేకు కలపను తెచ్చుటకు 
ఏనుగులు విరివిగ వాడబడుచున్న వి, 1967 లో 
అట్టి ఏనుగుల సంఖ్య 11,500. 


దేశమున దాదాపు 60% ఆటవీమయము. 
ఇందు ఉత్తరపు ఆడవులందు వేకు లభించు 
చున్నది. రబ్బరు ఉత్పతి 1969 లో 2,81,600 
టన్నులు. మత్స్య పర్మిశమయు విరివిగ ఆదరింప 
బడుచున్నది, దేశీయుల భోజనమున చేపలకు 
ఎక్కువ _పాముఖ్యము కలదు. దేశావసరములకు 
పోగా మిగిలిన చేపలు జపాను మొదలగు 
విదేశములకు ఎగుమతి ఆగుచుచున్నవి. మొత్తపు 
చేపల పట్టుబడి 8 లక్షల టన్నులు (1969). 


ఖనిజ [ద్రవ్యములు దేశమున చాల తక్కువ. 
ఉన్నవానిలో ముఖ్యమైనది తగరము. తగరపు 
ఉత్ప త్రిలో ఈ దేశమునకు |[పపంచమున మూడవ 
స్థానము లభించుచున్నది. లిగ్నాటుకూడ ఉన్నను, 
దానిని త్రవ్యుట తగురీతిగ జరుగుట లేదు. దేళ 
మున విద్యుదుత్పత్తి 188.85 కోట్ట కి.వా 
(1965). పింగ్‌ నది మీద ఉన్న భూమిపాల్‌ 
ఆనకట్ట వద్ద ఉన్న జలవిద్యుత్‌ కేంద్రము 


11. సాంఘిక రంగము : దేశమున 16 
నుండి 60 ఎండ్ర వయనసుకల సాంఘిక 
భీమా వసతి 1954 మొదలుగ అమలున ఉన్నది. 
మాతాశిశు సంరక్షణ, ఆరోగ్య సేవ, 


సహాయము, వికలాంగ సా హాయ్యము 


వాదికి 


వార్ధక్య 
థ 

ఇందువలన 
లభించుచున్నవి; కార్మికుల సంకేమమునకై. తగు 


జ జట wl 


కాసనములు ఆమలున ఉన్న వి. 


దేశమున అక్షరాస్యత 70% (1970). చ 
నుండి 14 ఎండ్ల వరకు వయసు కలిగిన బాల 
బాలికలకు నిర్భంధ, ఉచిత, విద్యావసతి కలదు. 
దేశమున 69 శిశురకణ శాలలలో 22,624 మంది; 
25,887 |పయిమరీ పాఠశాలలలో 48,08,194 
మంది 464 సెకండరీ పాఠశాలలలో 1,87,659 
మండి విద్యార్థులు కలరు 19868). [పయివేటు 
పాఠశాలల సంఖ్య ఇందు చేరలేదు. దేశమున 9 
విశ్వవిద్యాలయములు (చూలాంలకరణ, దమ్మసాత్‌, 
రామకమాంగ్‌, బింగ్‌ మాయ్‌, కోన్‌కన్‌, సాంగ్ల 
రాకుమార, వైద్య, లలితకళా, వ్యవసాయ విశ్వ 
విద్యాలయములు! కలవు. ఇవిగాక 20] వృత్రి 
విద్యాశాలలు ఉన్నవి; ఏనిలోని విద్యారులసంఖ్య 


69,922. బాంగ్‌ కాక్‌ లోని జాతీయ ' గంథాలయము 
దేశమునందలి గోంథాలయాలలో (పముఖము; ఆ 
నగరమున ఉన్న జాతీయ మ్యూజియంలో తాయి 
సంస్కూతికి చెందిన కళాఖండములు అనేకములు 
కననగును. దేశమున 15 దెనప[తికలు తాయి భాష 
లోను, ఇంగ్రిషున 2, చీసియ భాషలో రి దిన 
పతికలు (పచురింపబడుచున్న వి; ఇవి అన్నియు 
బ్యాంగ్‌ కాక్‌ నుండియే వెలువడుచున్నవి. దేశమున 
మలేరియా మొదలగు ఉష్ణమండల జాడ్యముల వ్యా పి 
నిర్మూలింపబడినది. రోగులకు సాయము చేయుటకై 
28,257 శ య్యాసంఖ్యక ల 171 ఆసుష్మతులు పని 
చేయుచున్నవి. వై ద్యసంఖ్య 8,528; అనగా 8, 550 
మండి (పజలకు ఒక వైద్యుడు చొప్పున కలరని 
తేలుచున్న ది. 


12. యాతా సొ. : దేశమున దర్శనీయ 
స్థలములు పెక్కు. కలవు; బ్యాంగ్‌కాక్‌ లోని వజ 
బుద్ద వ్మిగహము, రామాయణ చితములు, చలువ 
రాతి దేవాలయము పలువురను ఆకర్షించుచున్నవి. 
విదేశీయ యాతికులకు అందరికి పాస్‌ పోర్టు విధిగ 
ఉండవలెను. 1970 లో 4,85,866 మంది విదే 
శీయులు దేశమును సందర్శించిరి. 


13 హౌరులు వ దేశపు [పాబిన 
పాలకులలో పలువురు ఆత్యంత క్యూతిని ఆర్థించిరి; 
1. రామ కంహెగ్‌ (18వ శతాబ్ది): తాయి భాషకు 
లిపిని తొలుతగ ఇతడు రూపొందింపజేసెను. 2. 
మంగకూట (1851-1868 ప్ర, ౨. అతని 
కుమారుడు చూలాలంకరణ (1866-1910 ప ‘ 
ఏరిరువురును అధునిక పరిపాలనారీతులను, నాగరిక 
తను, దేశమున పవేశ పెట్టిరి. 


(పముఖ 


16. తు వ్‌ (కు ర్క) 


ముఖ్యనగరము : అంకారా; జెండా: ఎరస 1. ఉనికి మొ; యూరపు - ఆనియాల 
భూమిక పె డండమునకు వెన్ను చూవీయు న్న కూడలి యందు, ఆసియాయందలి ఆసియామెన 
తెల్లని నెలవంకయు, ఆ వంకకు ఎదురుగ తెల్లన రును, యూరప్తలోని లేన్‌ భూభాగమును కలని 
నక్ష|తమును కలది జాతీయ పతాకము నాణెము : ఏక చేకశ్‌ముగ్‌; పవ హారంపబడుచున్న ఈ దేశము 
తుర్కీ లీరా ఇడి 100 కురులుగ విభ క్రము. ౨5-40... 4౩౫౩ తూ. తులా రేఖలమ ధ్యను 85°49 
1లీరా =రు 0.50. కొలతూకములు : మెటిక్‌ ఉన ఆ. అడశాంశ రేధల మధును విస్తరించి 
విధానమే శాసనబద్దము. కాల పరిగణన : యున్నవ తూర్చుపడమకం నిడివి 1,664 కిమీ ; 
సా గం, = భారతదేశమున సా. 5 80ని. ఉ త్తర-దక్షిణముల పొడవు 638 కిమీ. మధ్య 


Iu 


చొట 
దీ 
వో 2 


(న్‌ వ. ng 


up: 





ధరా, ఈజియన్‌, నల సము[ద తీర రేఖలను ఆసియామైనరున సముుదముల తీర్మపె పాంతము 
అలముకొనిన ఈ దేశమునకు పశ్చిమమున బల్లిరియా, తప్ప తక్కినదంతయు అకక కీర 
(గీస్‌ దేశములును; దక్షిణమున ఇరాక్‌, సిరియా భూమి. ఈ పీఠభూమి “అనటోలియా” అని వ్యవ 
లును; తూర్పున సోవియట్‌ రష్యా, ఇరాన్‌ దేశ హృతము. ఆందలి పర్వతములందలి 118 శిఖర 
ములును సరిహద్దులందున్నవి. దేశ భూతలమున ములు శి,000 మీ.కు పైబడిన ఎత్తుకలవి. తక్కిన 
97% ఆసియాలోను, 83 యూరపునను ఉన్నది. వాని సరాసరి ఎత్తు పశ్చిమమున 600 మీ నుండి 
దెశవు మొత్తపు వై శాల్యము 7,79,462 చ. కిమీ. తూర్పున 1,800 మీ, వరకు మారుచుక ్న ది. తూర్పు 
యూరపునందలి తుర్కీ పాంతమును ఆసియా తుర్కీలో జన్మించి, ఇరాక్‌ లో నికి (ప్రవహించిన 
యందలి [పాంతమునుండి వేరుచేయుచు బాస్ఫరన్‌ యూఫటిస్‌, మై గిస్‌ నదులు తప్ప తక్కిన 
జలసంధియు, మర్మ్కరాసము[దమును, డార్భనల్‌ నదులు మాతు చాల చిన్నవి. పీఠభూమిలో 
జలసంధియ కలవు. ఈజియన్‌ సముద్రమున తూర్పు |[పాంతమున వాన్‌ సరస్సు (8715 


తీరమునకు కొలడి దూరమున ఉన్న ఆల్ప దీపములు చ.కిమీ.) మధ్య్యపాంతమున ఉన్న తుజ్‌ (ఉప్పు) 
కొన్నియు తుర్కీరాజ్యమున _ చేరియున్నవి. సరస్సును సరన్నులలో చెప్పుకొనదగినవి. దేశపు 


I ff” వవ టన ద ళో జ 
సహజమగు | కాశ రం ము వయుొడి ఒఉడియులేదు 
Be అ చూస్‌ పా 
[తేసు 'వాంతము చిన గుటలవకుసవతొా నిండి 
సా చ శ్రా 
ల్‌ త నీ ఖో 
యున్నది దా ఆఅఅలఆతంధాక ఖా. Son 


భూకంపము లు నంభపించును వి. ఓలి, డి? 

౨8 న ఎరిజియన్‌ | వాంతమున సంభవించిన మోర 
టు 

భూకంపపు ఫలితముగ దాదాపు 89,000 జైలు 


మరజంచిరి. 


న. శీతోష్ణస్థితి మొ. : దేశమధ్యపు ఆనటో 
లియా పీళభూమియందు ఉష్ణో గర 54 ఫా. నుండి 
64° ఫా. కు మారుచుండును. నల సము దతీరము 
కొంతవరకు మేలుగ (57° నుండి 59° వరకు) 
ఉండును. ఉత్తర ఈజియన్‌_-మర్మరా [పాంతమున 
68° సా, నుండి 57° ఫా. వరకు ఉష్టో గత మారు 
చుండును. తక్కిన సము[ద తీరములందు సరాసరి 
ఉష్టో గత 68_68°ఢా, మధ్య ఉండును; అచట 
సాలుసరి వర్షపాతము 69 నుండి 108 సెం. మీ. 
వరకు ఉండును. ఉత్తర ఈజియన్‌_-మర్మరా 
(పాంతమున 5-49 సెం.మీ, మధ్యను, నల్ల 
సమ్ముదపుతీరమున 69.246 సెం మీ. మధ్యను; 
అనటోలియా పిఠభూమియందు 929 క్ర_6కి.75 
నెం.మీ. మధ్యను వర్షపాతము కలదు. తుర్కీ 
దేశమున తూర్పున ఉన్న మూడవవంతు భూతలము 
దేశమంతట అధిక శీతల [పొాతముగ పేరుగన్నది. 
అచటి సరాసరి ఉహ్ట్మోగత 48°-89° ఫా మధ్యను; 
వర్షపాతము 89.25_49.25 సెం. మీ. మధ్యను 
ఉండును, దేశమున వృక్షసంతతి, [పాంతములను 
అనుసరించి, వివిధరీతుల మారుచున్న ది, దవ్నిణ, 
నెర్భతి, ఉత్తర తుర్కీ[పాంతము లందలి పర్వత 
నీమలలో సూచీ ప|త వృక్షజాతియు, ఆకురాల్పు 
తరగతికి చెందిన పెద్దరకపు వృక్షములును కన 
నగును. వీని కలప చాల విలువగలది. వన్య 


నక్త అప, ఆడవిపందులు. చిరుత 
Ww 

తకిం_పదగినవి. నావా విదముల 
పడజాతులుకు, సరాజాతులును కననగుచున్న వి. 


జనాభా లెకు__లను అనుసరించి దేశపు జనసంఖ్య 
6,549. దెళప్పు నగరములలో ఇస్తాన్‌ బుల్‌ 
7820, ఆంకారా (జ, సం. 

12,08,791) పేర్టానదగినవి. ఈ దేశపు పౌరులు 
అతని 


గనే లెక్క ంపబడుచు పశ్నిమజర్మనీ, ఆ స్టాయా, 
బెలియం, నెదర్‌ లాంచ్చు, స్విజర్‌ లండులలో 


కానక టనే ఉన్నవారు 6,86 800 (1972) మంది 
కలరు. దాదాపు 92% పజల మాతృభాష తుర్చీ.. 
ఊరల్‌ - ఆల్హాయిక్‌ భాషా కుటుంబమునకుచెందిన 
ఈ భాష అరబ్బీ - పార్శిలచే (ప్రభావితమై 1980 
[పాంతమువరకు ఆరవ్బీలిపిలో [వాయబడెడిది కాని 
అంతట జరిగిన లివి, భాషా సంస్కరణలను అను 
సరించి, అప్పటినుండి ఇది రోమన్‌ లిపిలో [వాయ 
బడుచు, ఆరబ్బీ పార్చీల పభావమునుండి 
విడివడినది. కుర్దిష్‌ను మాతృభాషగా కలవారు 
దాదావు 6% కలరు. వీరు, సిరియా, ఇరాకులతో 
ఈ దేశమునకు గల సరిహద్దు [ప్రాంతమున వసించు 
చున్నారు. ఆరబ్బీ మొదం౭గు భాషలను మాటాడు 
వారు చాల అత్కల్ప సంఖ్యలలో ఉన్నారు. 
ఆయినను పజంలో దాదాపుగ ఆందరికిని తుర్చీ. 
భాష తెలియును, దెశ [ప్రజలలో 99.5% [పజలు 
ముస్టిములు. దేశమున మత [పస క్రిలేని [ప్రభుత్వము 
ఊండుటడలన, మత, ఆరాధనా స్వాతం త్యములు 
పజలకు కల్పంపబడినవి. అల్పసంఖ్యాక మత ము 
లందు క్రై స్తవము (పముఖము. 

4. నమాచార సొ. : [ప్రభుత్వపు పర్యవేక్షణకు 


లోబడిన ఒక అర్జాధికార సంస్థ దేశమందలి తంతి, 


టీ 
తపాలా, ఇడి 
హించుచున్నది. 
కా pan 
'పెలిఫోనులలో మూశవవంతు ఇనాన్‌బు 


Vk 
షష 


వ్ర 


నను, ఆరవవంతు ఆంకారా 
దేశమున 12 నగరములలో 
కేంద్రములున్నను, 


ఆతీసమర్ధత కలని 


ద ఆ 
a 


ul 


f 
డ్‌) ఇ 


స్మ 


; దశము మిటపల ముల 
కఫ య 


ర్‌ యాన 
భూమి యగుటవ పయాణమార్షముల 
ణము ఆతివ్యయ పయాసలను కగిగించుచున్న ది; 
అందువలన ఆ కార్య కమము త్వరెతగతిలో నడ 
చుట లేదు. దేశమున అన్ని విధముల రోడ్డ మొ త్తపు 
నిడివి 1,24.790 కిమీ.;  తేస్‌ను తక్కిన 
తుర్చీ-తో భూమార్గముద్యారా  కలుపుటకై 
బాస్ఫరసన్‌ జలసంధిపె 1560 మీ. పొడవుగల 
విశాలమగు వంతెనను నిర్మించు కృషి 1970 లో 
మొదలై సాగుచున్నడి, దేశమున మొత్తపు రైలు 
మార్గముల నిడివి 9,881 కిమీ.; అంకారా, ఇసాన్‌ 
బుల్‌ నగరములునుు, నల్పసము ద మధ్యధరా 


వ 


wet టు 


హా 
గుల్మ 


| 
టు 
సమ్ముద తీరపట్టజములును దేశమునందలి తక్కిన 
[పాంతములతో ఈ రైలు మార్గమువలన కలుప 


బడినవి. సమ్ముదపురేవులలో ఇసాన్‌బుల్‌, ఇజ్‌ 
మిర్‌, సమ్‌సున్‌, మెర్చిన్‌, ఇస్క_-ందరున్‌ , 
(తబ్దాన్‌ పముఖములు. మొత్తము 76.6 లక్షల 
టన్నెజి కల వ్యాపారనౌకలను దేశము కలిగి 


యున్నది (1969). |పభుత్వపు ఆధ్వర్యమున 
నిర్వహింపబడు విమానయానసంస్థ కలదు. ఇస్తాన్‌ 
బుల్‌, అంకారాలలోని విమానాశయములనుండి, 
(పపంచపు పలుదేశములకు విమానయాన సౌక 
ర్యము కలదు. 


తు రీ 


ts 
l 


వీర్‌ 


[ల] 


కూడలిలో 


కొలమునుండియు 


(x 


ఫ్‌ శ 


౮ 


ళో లో 
తయునుండి౫దు జనా 


వలన 


న. 
అనో 


తలు] 
క్ష శే 
చ 


(౮ బ్య eg 


లెగ్‌ 


ర్‌ 


J ల 


క్‌ 0 
[0] 
i} గ 


గన్‌ 
ష్‌ 


(1 
ష్‌ aK 


య క్‌ 


eh ep 9 
ee { 
య 


(౧ 


రు 

గ 
క 
ch 
Ex 


ఉండి. శిధిల 
సానమున కాన్‌ 


థి 
ంచి, దానిని ముఖ్య 


నగరపు 
గరమును సిర్మి 
రా ్యమును వాలించిరి. (ఈ 
సాన్‌ బుల్‌" అను పేరున వ్యవ 
దేశమున క్రై స్తవ 
మతము ఎల్రెడల వ్యాపించినది. క్రీశ. 1071 లో 
ఈ దేశమునందలి అనటోలియా, నెల్డుక్‌ శాఖకు 
చిందిన, తుర్కులకు వళ మైనది. ఈ తుర్కులు 
ఈశాన్య ఆసియాలోని ఒక సంచార యోధజాతికి 
చెందినవారు. ఇందరి వివిధపు తెగలు కీ.శ. 
7వ శతాబ్ది మొదలుగ ఆసియాలోని పలు [పొంత 
ములకు పయనించి అఆటనట పెక్కు రాజ్యములను 
వశపరచుకొనినవి. అనటోలియాలోని సెల్డుక్‌ 
తుర్కులు, ఆటకు చేరుటకు ముందుగనే, ఇస్తా 
మును ఆవలంభించిరి. కాని 13వ శతాబ్దిలో 
మంగోలులు ఆసియాలోని వివిధ (పాంతములను 
జయించినపుడు అనటోలియాలోని 
తుర్కు-లను సైతము నిర్మూలించిరి, 


ల రజ్జు (ల్లు 
x 
Es 


fe 


2A 


సెలుక్‌ 
ti 


ఆ తరువాత 


దేశమంతయు అంతట తురు 
అయినది. కాల క్రమమున 1€ 
నకు పరిసరభూములను J 
ఓటోవన్‌ పాలకులు, యూర వ్‌, ఆ 
ఖండ ములలో వ్యాపించిన ఒక విశాల 
నకు ఆధిపతులైరి. ఓటోమన్‌ స్నామాట్‌, ముస్టిం 
మత వీఠాధిప&గ, కలీఫా ఆను బిపదును వహిం 
చెను. అయినను 16వ శతాబ్ది మొవలుగ యూర 
పీయ దేశములు ఆధునిక విజ్ఞాన నాహాయ్యమున 
పురోగమింపగ, ఈః సా మాజ్యము 
మతాధారపు మధ్యయుగపు నాగరికతతో మనినది. 

(పథమ ప్రపంచ యుద్ధకాలమున ఓటోమన్‌ 
సులాన్‌ , జర్మన్‌ పక్షమున పోరాడి, విజితుడయ్యెను 
(1918). తతాలితముగ సామాజ్యమునందలి 
పాలిత దేశములు తుక్కానుండి వేరుపరుప బడు 
టయేగాక, తుర్కీ సైతము మి|తరాజ్యముల ఆక 
మణకు లోనయ్యెను. [గీకు సేనలు దేశముపెకి 
దండే త్తినవి. ఇట్టి సమయమున ముస్తఫా కెమాల్‌ 
అను యోధుడు జాతిని సమీకరించి, సేనలను 
సమాయ త్తపరచి, [గీకు సేనలను ఓడించి తరిమి 
వె చెను (1922) అనంతరమున ఆతడు ఒక 
జాతీయ [ప్రభుత్వమును ఏర్పరచి, నామమా[తతపు 
అధికారముతో మ్మితరాజ్యముల చేతి కీలుబొమ్మగ 
ఉన్న, సులాన్‌ను పదవినుండి తొలగించి మిత్ర 


ప్రాహ 


ఇం లో 
యః 


పకింటి 
2 
స్‌ 


మా తము 


రాజ్యములతో రాయబారములు సలిపి, తుర్కీ 
క్ట వ్య రతం త పతిపత్తిని వారు గు ర్తించునటుల 
నెను 1928). అంతట దేశము గణతంత రాజ్య 
ముగ [పకటితమై కలీఫాపదవియు, రాజవంళవు 
హక్కు-లును రద్దుచేయబడినవి. ము సఫా కెమాల్‌, 
తుర్క గణతం|తరాజ్యపు పథమ అధ్యక్షు 
డయ్యెను. అతడు దేశపు దుస్థితిని గహించి, దేశ 
మును ఆధునికము చేయుతలంపుతో, త్వరితగతిలో 
సాంమిక, ఆర్థిక, రాజకీయ, భాషా, సాంస్కృతిక 
రంగములందు పలుసంస్క్యరణలను _పవేశ పెట్టి, 
ఆనతికాలమున జనసమాజపు స్వరూపమునే మార్చి 
వేసెను. ఆతడు మరణించిన (1988) తదుపరి 
సైతము అతడు పెట్టిన వరవడిలోనె నడచి మత 
పన క్రిలేని లౌకిక [పజా తంత గణరాజ్యముగ, 
ఈ దేశము పురోగమించినడి. ద్వితీయ [పపంచ 
యుద్ధకాలమున ఈ దేశము తటస్థత వహించి 
వర్తించినది. ఆ యుద్ధము ముగిసిన వెనుక యు సే. 
వైపునకు మొగ్గి నేటో, నెంటోలను సెనిక ఒడం 
బడికలలో ఖాగస్వ్యామినియె తదాదిగ యు.సే. 
వలన సెనిక, ఆర్థిక, సాహాయ్యములను విరివిగ 
పొందుచున్న ద. 1960 లో, ఆడ్నాన్‌ మెండరిస్‌ 
అనువాని నాయక త్యమున ఉన్న (ప్రభుత్వము 
(పజాసికపు వివిధ స్వాతం త్యములను ఆరికట్టి 
నందున, నెన్యము తిరుగుబాటుచేసి [పభుత్వ 
మును కూల దోని, 1061 లోని ఎన్నిక లద్వారా 
వేరొక పభుత్యమును నెలకొల్పినది. మరల 
1971 లో కూడ సైన్యము జోక్యము వహించి 
అప్పటి |పధానిని తొలగించి, వేరొక |పధాని 
మం|తివర్గమును ఏర్పరచునటుల చేసినది. 


ల 
wn 0X 


el 


‘ 


7. పరిపాలన : 1961 లో రూపొందింపబడి, 
తదనంతరమున 1971 లో కొన్ని సవరణలను 
పొందిన రాజ్యాంగవిధానమును అనుసరించి. ఇట 
పాలన నిర్వహింపబడుచున్నది. కాసన నిర్మాణాధి 
కారము జాతీయ మహాసభయందు న్య సము. ఈ 


మహాసభయందు పతినిధభుల 
రెండు కక్ష్యలు కలవు. 
4ల0 మంది సభ్యులును, నా 
ఎన్ను కొనబడుదురు, 
(ప్రజలు ఎన్నుకొన 
సియమించును. శెష్ణసభా 
6 నంవత్పరములు. 
సభ్యులు రెండేండ్లకు ఓికతూడి 
అది వ్యవస్థితము. సార్వజనిక, 
వయోజన వోటింగు పద్ధతిని, 
నిధ్య విధానమును అనుసరించి 
జరుగును. పార్టీ పట్టికల పై, బహు 
రాష్ట్ర ముల వరుసన ఎన్నికలు సిర్వహింపబడును. 
జాతీయ మహాసభ దేశాధ్యక్షుని 
ఆతని పదవీకాల పరిమతి 7న 
సభ్యులనుండి పధానిని అధ్యక్షుడు నియమింపగ, 
(పధాని మం|త్రివర్గమును నియమించుకొని, జాతీయ 
మహాసభకు బాధ్యత వహించి పాలించును. డెశమున 
పరిగణనపొందివ 10 రాజకీయ పక్షములు పసిచేయు 


a 


చున్నవి. వఏనిలో జస్టిస్‌ పార్ట, ఢిపద్దికన్‌ విపుల్స్‌ 

రు | య భె 
పార్ట, ఎక్కువగా |పజాదరణను తడిని! 
న్యాయశాఖ స్యతం[తతతో వంర్తించుచున్న ది. 


1986కు పూర్యమున కొరానును అనుసరించిన 
న్యాయపరిపాలన జరుగుచుండెడిది కాని అపుడు 
ముస్తఫా కెమాల్‌ (ప్రవేశ వెట్టిన సంస్కరణలను 
అనుసరించి పౌరన్యాయమునకై స్విజర్హండ్‌ దేశపు 
పౌర న్యాయసంహితయు, దండ ((కిమినల్‌ ) న్యాయ 
మున ఇటలీ దేశపు దండన్యాయ సంహితయు, 
దెశపరిస్థితులకు ఆనుగుణములగు కొలది మార్పులతో 
జాతీయ మహాసభచే ఆమోదితములై అమలులోనికి 
వచ్చినవి. స్థానిక పరిపాలన, _ ఎన్నుకొనబడిన 
సంస్థల సహాయమున గవర్నరులవలన నిర్వహింప 
బడుచున్నది. 


8. దేశరక్షణ : |పస్తుతమున దేశమునకు 


పంతు వ్యవనాయమున ఉన్న 
ఉత్పత్తులలో ఆహారధాన్యములకు, ఆందును 
గోధుమకు, ,పాధాన్యము కలదు. పంటలు సరిగా 
ఉన్న సంవత్సరముల-దు, ఈ దేశము ఆహార 
ధాన్యములలో కొంతభాగమును ఎగుమతి చేయు 
చున్నది. పొగాకు, పత్రి ముఖ్యపు రొక్క_పంటలు. 
దేశము ఎగుమతుల విలువలో ఆయిదింట రెండు 
వంతులు పొగాకు, [పత్రి వలన లభించుచున్నది. 
సీమబాదము మొదలగు పప్పుకాయలను, ఫలములను 
తుర్క ఎగుమతి చేయుచున్నది. సౌలుసరి ఎగు 
మతుల విలునలో  అయిదవవంతు ఇందువలన 
లభించును పశుసంపద, సంఖ్యారీత్యా, విరివిగ 


లు ళ్‌ అ 
846 పపంచ రాజ్య 
ణా 
న వా Ag వాళి 
కలదు; కాని వాని పోషణ సయున తిల్‌ 


జరుగుట లేదు. గొ.కెలును, మెకలును కలని 


Cw) 
చేపల పరి మ విరివిగ సాగుచున్న్వ డి. దేశ వ్రైశాల్య 
అదీ 
మున 15% చి! 'కమించిన ఆడవల కతన విలువ 
గల కలవ లభించుచుని ద. 126 లో కలపవలన 


ఆదాయము అదంచినడి. ఖనిజ సంపదను గురించిన 
కాస్త్రీయాన్వషణ చక a జరుపబడలేదు. తెలియ 
వచ్చి. ఉత్ప త్తి సాగుచున న్న వానిలో (ప్రముఖ మైనది 
రాక్షసిబొగ్గు. పపంచమున ఉత్ప త్రినిబట్టి, రాక్షసి 
బొగ్గునకు న 5 మూడవ స్థాన 
మును ఈ దేశము ఆ|క్రమించుచున్న డి. 1971 లో 
76,48,000 టన్నుల బొగ్గు ఉత్ప త్తి జరిగినది. 
పెటోలుక్రై జరిగిన అన్వేషణకు ఫలితముగ కొన్ని 
చోట్ట చిన్న బావులు కనుగొనబడి, 84,66,000 
టన్నుల పె[టోలు ఉత్ప త్రి అయినది (171; 
కాని దేశావసరములకు ఇది సరిపోదు. దేశమున 
విద్యుదుత్ప త్రి సమర్థత 1086.17 కోట్ల కి. వాట్లు 
తలసరి విద్యుద్యినియోగము 207 
వా. (1968). పరి శ్రమలలో నెల్ల [ప్రముఖమైనది 
లస పర్మిశమ. ఆహార పరి|శమలలో | పముఖము 
బీటు చక్టిర పరిశ్రమ; దెశావసరములకు తగినంత గ 
చక్కెర ఇందువలన లభించుచున్నది. తక్కిన 
వానిలో సిమెంటు, కాగితపు పర్మిశమలు గణనీయ 
ములు. దేశమున [పభుత్వరంగమున పెద్ద పరి 
(శ్రమలు ఉన్నను, పారిశ్రామికోత్స తిలో మూడింట 
రెండువంతులు [ప్రయివేటు సంస్థల వలన జరుగు 
చున్నది. దేశపు కార్మిక శకి యందు 10.4% 
పరి|శమలను ఆ|శయించి జీవించుచున్న ది. దేశపు 
వెరసి జాతీయోత్పత్తి 5,400 కోట్ల తుర్కీ_లీరాలు 
(1970). విదేశములలో పనిచేయు తుర్కీ_వారు దేశ 
మునకు పంపించు మొత్తముల వలన దేశమునకు 


విదేశయ వినిమయ 'దవ్యము ఎక్కువగ సమకూరు 
క దిని విలువ 27.8 కో ట్ల డాలర్లు | Oe 

డళపు ఎగుమతుల విలువ 909 కోట్ట ప లీ; 
మతుల పిలువ 1772.5 కట స ల్రీ ns 
చె ల్రింపులలోటు వలన దేళము విదేశ ములనుండి, 
ముఖ్యముగ యు. సై. నుండి, బుణములను చేయ 

స్ట వ్‌ బడ్జెటరీవ య 8847.2 
కోట్ల తు. లీ. (1971-72, దేశమున (పభుత్వ 
మునకు చెందిన ఒక కేం; వ్యదబ్యాంకును, 50 తక్కు 
విధముల బ్యాంకులును, [ప్రయివేటు రంగమున 
లలి వ్యాంకులును పనిచేయచున్న వి 


స్త 


3 


11. సాంఘీక రంగము: అంతర్జాతీయ 
నియమములను అనుసరించిన కార్మిక శాసనములు 
డేశమున అమలునందున్నవి. గృహవసతి పట్టణ 
ములందు ఆధునిక రీతిలో ఉన్నను పల్లెపట్టు 
లందు |పాతవడిన పద్ధతులను అనుసరించియే 
ఉన్నది. అచట గృహవసతి ఆధునికము చేయు 
టకు డెకపు పంచవర్ష [పణాళశికలలో వసతి కల్పింప 
బడినది. ఇప్పుడు మూడవ పంచవర్ష [ప్రణాళిక 
1978-77) అమలున ఉన్నది. దేశమున అక్ష 
రాస్యత (ఏడు ఏండ్రపై వయస్సువారిలో ) 50% 
(1969). డెశమున 51,82,786 విద్యార్థులతో 
89,100 |వాథమిక విద్యాశాలలును; 11,47,957 
విద్యార్థులతో 2,467 మాధ్యమిక విద్యాశాలలును; 
2 62,701 విద్యార్థులతో 688 వృత్తి విద్యా 
శాలలును కలవు. దేశమున తొమ్మిది విశ్వ 
విద్యాలయములు కలవు; వీనిలో కి ఆంకారాలోను, 
లీ ఇస్తాన్‌బుల్‌లోను, ఒకటి ఎర్‌ జురమ్‌లోను, 
ఒకటి ఇజ్‌మిర్‌లోను, ఒకటి [తబ్‌జోనులోను 
ఉన్నవి, వీనికి సంబంధించిన 156 కళాశాలల 
లోను 1,69,672 విద్యార్థులు పఠించు చున్నారు 
(1971-72). దేశమున పచారమున ఉన్న 44కి 
తుర్కీభాషా దినప,తికలలో ఇస్తాన్‌ బుల్‌ నుండి 
55, ఆంకారానుండి 22 వెలువడుదున్న వి. [గీకు 


ద్ద [ 
9 
Po 
0, 
[గ 
8 
OX 
౮ 
& 


;పతులును గల 


ae 


యూ 
ఇస్రాన్‌బుల్‌ లోని తోప్‌కాపీ రాజభనపు మ్యూజియమ్‌ 


12. యాతా సౌ. : దేశమునందు ఎవసన్‌ 
పెర్‌ గామమ్‌, ఇలియమ్‌, హాలీకర్నా సస్‌, మొదలగు 
[ప్రాచినగీకు నాగరికతా కేందములందలి వ్యయ 
ములను, ఇస్తాన్‌బుల్‌లోని రోమన్‌ భవనములను. 
దర్శించుటకు యూ, తికులనేకులు దేశమును దర్శించు 


మాలా 


వ 


చున్నారు. ఇట్టి వారి సంఖ్య 9,85,656; పీక వం 


ల్‌ లేశ!) 


5: కోయి డాలరు 1972. “నటో' 
గ్‌ Fa . 


మ. 
ఇ 
వం యా జ జ దేశచాన ఖగ 
ye) నాచు: ఆ “అకా తెకంలు <a శ మున అబ్బు 
ee 


17. నేపాల్‌ 


ముఖ్యనగరము : కాట్మ౦డూ; జెండా : 
నడుమన కలిసి యున్న రెండు అరుణ |కతిభుజము 
లకు, కడయంచులు నీలిరేఖలో ఆలంకరింపబడగ 
వె |కిభుజమున చం|దరేఖయు, దిగువ దానివె, 


29425 30 73 3100ను 
nt AR | 


పటము 15, 
సూర్యబింబమును చి త్రింపబడినడి; జా తీయగితము : 
జయ నేపాల భూమీళా, మహావీరా, శక . 





ఆను అర్థము కలది; నాణెము : నేపాలీ రూపాయి 
(ఒక నే, రు. =రూ. 0.14); కొలతూకములు : 
భారతదేశపు విధానపువే ఇట వాడుకలో కలవు; 
కొలపరిగణన : భారత కాలమానమే ఇట అవలం 
బింపబడినది. 


i 
ఖ్‌ 
29 
శయ 
ల్ల 


హెమాలయ పర్యత సానువు 
లందు 2420 _ 8010 ఊఉ. అక్షాంశరేఖల 
మధ్యను, 8015 _ 5815 తూ. తులారేఖల 
మధ్యను నెలకొనియున్న ఈ దెశమునకు ఉత్తర 
మున చినాదేశపు తిబెత్‌ [పాంతమును; తూర్పున 
భారతదేశ మునండలి అక జర పశ్చిమ బెంగాల్‌ 
రాష్ట్ర ములును; దక్షిణ, పశ్చిమములందు భారత 
దేశపు బీహార్‌, ఉత్తర [పదేశ్‌ రాష్ట్ర ములును సరి 
హద్దులందున్న వి, దే వె శాల్యము 1,41,460 
చ, కిమీ. దేశపు తూర్పు - పడమరల నిడివి 840 
నుండి 880 కిమీ. ల వరకును, ఉత్తర దక్షిణముల 


వ్‌5్‌0 పపంచ 
వెడల్పు 92 నుండి 200 &£ ౬ శలకును మారు 
చుండును. పామాలఅలరు పళ-త శణియందు 
గ్‌ా! నా 
800 కమీ. నిడివిల భాగము ఈ చెశమువన 
ఉనాది దేశమునన, దశప్త్ప సకహద్దులందును, 
6 
'పపంచమునందెల్ల ఉన్న తములుగ సేకొందిన 
పర్యతములు పెక్కు కలవు. 
జశము, భౌ తిక రిత్యా మూడు విభిన్న [వాంత 
ములుగ విభజింపదగి యున్నది : * ఇందు తొలు 


తటిది దక్షిణముననున్న తెరాయ్‌ దేశ కైశాలమున 
ఇడి నాలుగవ ప్రాంతమును ఆ[కమించి, దెశపు 
జనసంఖ్యలో మూడవవంతును కలిగియున్నది 
ఉత్తర హిందూస్థానవు మైదానమును ఆనుకొని 
యుండు ఈ పాంతమున ఆ మెదానపు లక్ష్షణములే 
అనేకములు కన్పట్టును. ఈ తెరాయులో ఏనుగులు, 
పెద్దపులులు మొదలగు భారతదేశీయ వన్యజాతి 
జంతువులు విరివిగ వసించుచుండును. ఈ అడవులు 
వేటకొరకే కాక. 
సేకరణకును ఉపయోగపడుచు న. 


కలప మొదలగు న ఫలసాయ 


ఇక రెండవది, తక్కిన రెంటికన్న విస్తృతి 
యందు మిన్న. ఇందు చురియా, మహాభారత్‌, 
హిమాలయ పర్వత *ణులు తూర్పు పడమరలకు 
వ్యాపించి ఉన్నవి. ఈ పకంతములు ఉత్తరమునకు 
పోనుపోను ఎత్తున వెరుగుచు, కడకు నేపాల్‌ 
దేశము సరిహద్దున ఎవరెస్టు (గౌరి భంకర శిఖర 
మున అత్యున్నత స్థాయిని చెరుకొనుచున్నవి. ఈ 
శిఖరపు ఎత్తు 084.7 స ఈ పర్యత, కెణుం 
నుండి పెక్కునదులు (పవహించుచున్న వి. వీనిలో 
మూడునదులు, తిబెత్‌న జన్మించి, ఈ పర్యత 
| శేణులగుండా దక్షిణమునకు [ప్రవహించి [క్రమముగ 
కర్నాలీ గండక్‌, కోసీనదుల పరీవాహ [ప్రదేశము 
లకుచేరి, నేపాల్‌లోని, తక్కునదులవలెనే, భారత 
భూమిని చేరి గంగానదీ మండలమున ఉపనదులుగ 
పరిణమించుచున్న వి. 


ను అనియు కు 
ుహోభారత పర్వత, శేణులమరక? నెల 
శ పాంతపు వైశాల్యము 598 
చ. కిమ్‌. నన అయినను భూమి అత్యంత 
పారవంతము దేశమునందంతట అత్యున్నత జన 
సాందతకల ,పడేశముగ ఇది పేరొందినది. ఈ 
లోయలోన ముఖ్యనగరమగు కాట్మండూ, సము[ద 
మట్టమునకు 1, ఉలికి మీ. ఎత్తున, నెలకొని ఉన్నది. 


ఈ దేశప సరిహద్దుననుండి | పపంచమున 
ఉన్న తతమమని శేరొందిన ఎవరెస్టు శిఖరమును 
(పపథమముగ 29 మే, 1958 న, న్యూజీలాండు 
వానీ ఎడ్మండ్‌ హిలరీయు, తెన్‌ జింగ్‌ నోరే 

య 
అను షెర్పాయ ఆరోహింపగలిగిరి. 


న శీతోష్టస్టితి మొ. : నేపాల్‌ లోయకు 
దిగువను, తెరాయ్‌లోను, ఉష్పమండలపు శీతోన్టస్థితి 
కననగును. తక్కిన (పాంతము 3 ఎండకాల 
మున “సైతము  ఉష్ణో గత 90 ఫా.ను మించదు. 
లోయయందు వర్షపాతము సాలీనా 150 సెం. మీ. 
వరకు ఉండును; జూన్‌నుండి అక్టోబరు వరకు 
వర్షర్తువు. లోయకు ఉత్తర భాగమున ఉష్టత [కమ 
[క్రమముగ తగ్గి అతు తర [పాంతమున సంవత్స 


ముజందు 


రమున అత్యధిక భాగమునందు, పరత ములు 
మంచుతో నిండియుండును. దేశమునందంతట 


తుపానుల బెడద ఎక్కువ; భూకంపములవలన 
భయమును ఆంతటంతట కలదు. అత్యుత్తర 
|పాంతమున సూచ్యగజాతి వృక్షపు అడవులును; 
వివిధ పుష్పజాతుల మొక్క_లను కననగును. అచటి 
కొండలలో చమరమృగములు, కస్తూరిమృగములు 
విదివిగ కలవు. 


తి. జననంఖ్య మొ. : 1969 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 1,08,485, 000. 
దేశ నగరములలో కాట్మండూ (జ. సం.- 2 


లో ఇల్‌ 


CR) 


ఓ 


ఎక్షలు', పటన్‌ 'జ. సం. 60 వేలు. భట్‌గాం 


# 


స 
జు సం కల్‌ వేలు) శేవాకదానపి. తూరు 
ర 


* ఇ మ్‌ 
' పొంతమునుండి వచ్చిన మంగోలియన్‌ జాతులును, 
జలా 

భారతదేశమునుంచి చచ్చిన ఆరధజాతులును 


ఈ దేశ పజానీకమున చాలవరకు సమ్మి శణము 
చెందినవి. డశపజలలో నిక్‌ ', కు మాత్మభాష 
నేపాలీ; మాతృభాషగ కాక పోయినను, ఇంకను 
0% కు ఇది సుపదిచితమగు భాష. అందువవన 
నేపాలీయే సాధికార భాషగ పరిగణనను అర్జించివది. 
ఇక ఉ త్తరపాంతపు భుజియాలలో తిబెతీ భాషయు, 
తక్కినవారిలో నేవాలీయ మాతృభాషలుగ _పచార 
మున ఉన్నవి. ఇవిగాక హింది, పహాది, నేవాది 
మొదలగునవియు కొన్ని అల్పసంభా 
[ప్రచారమున నున్నవి, 


దేశపు రాజవంశము హిందూమతమునకు చెంది 
యున్నది. [ప్రజలలో బౌద్ద, హిందూమత ములు 
కలగాపులగముగ ఆదరింపబడుచున్నవి సామాన్య 
[ప్రజలకు నంబంధించినంతవరకు ఈ రెండు మత 
ములమధ్య విభేదము కన్పట్టదు. దళ పజలలో 
1% ముస్టిములు క్రై న్రవమత సంఘములు నిషేధింప 
బడకున్నను, క్రై స్త్రవమత పచారము నిషిద్ధము. 


4. సమాబార సా దేశమునందలి పోస్టు, 
తతి, చెలిఫోను వసతులను భారత పభుత్యము 
165 వరకు నిర్భహించినది. ఏపిల్‌ 18, 
1! 65 న ఆ వసతులను నేపాల్‌ [ప్రభుత్వము వళ 
పరచుకొని తదాదగ నిర్వహించుచున్నది. భారత 
సరిహద్దు (ప్రాంతపు పఏరగంజ్‌ తోను, తయులోని 
కొన్ని పట్టణములతోను కాట్మండూకు టెలిఫోను వస 
తులుకలవు. భారత, యు. స్టే, దేశములతో కుదుర్చు 
కొనిన ఒక ఒడంబడికను అనుసరించి 56 వైర్‌ 
లెస్‌ సేషనులతో ఒక సమాచార మండలమును 
నెలకొల్పుటకు కృషి జరుగుచున్నది కాట్మండూలో, 
ఒక రేడియో (పసార కేంద్రము కలదు. ఇటనుండి 


dbl 
ఆ అంట్‌ న అ 
షంగ్రీషు, మా మ ల ట్ల ల్‌, నేవాదడీులో పనార 
ము జరుగుచున డి 


లా NY ర కటి అ ye 
రోడ నిరాణమునక కవి జకునుచును ది. దెళపు 
క. ము. కంటా కలో లో 
WwW Mn > ia కళ్ళ ను జ్‌ యీ 
తూరు పడను. వాంతములను కలుపు హౌర్‌ డు 
ag we pp 
~~ బాలీ “ళల మదా న అని pe క 
mo హు యని. BEDE; aD 
a a 
అ క VS on Wa hae AM 
సరెహద్దువంచై కాట్లు అదన రం నాకు పభుత 
అట అటు ఎర్నో ఆం ద వావ ఇ సొ అల న. జ్యో ఇ" 
ఛే Cn స 
SI తస 1 800 వపా = చకాగ్గ 
యమం CI" యయ SE a, ue CD 
ములు అలీ 
a లౌ లు అ ము ౪ దొ సళ 
చక ని రోడ్లుమార్గములు తయారై నవి కుర చిన్న 
వ క 


ం,పచాయికపు గు|రపు 
మార్గముల వెంబడిన చమరమృగములు, మేకలు, 
గొ రెలు, గు[రముల సాయమున పయాణములును, 
సామానులను  చెరవేయటయు జరుగుచున్నవి. 
కావున ఈ విదిష 'పాంతముల మధ్య యాన 
నొకర్యమునకై విమానమలను ఉపయోగించుటకు 
కృషి జరుగుచున్నది. దమన. -నినిక కేంద 
ములలో విమాన కే తములు ఇందులకై నెలకొల్ప 
బడినవి. కాట్మండూలోని |త్రిభువన్‌ విమాన్నాశ 
యమునుండి ఈ కే తములకు 'పభుత్వపు విమాన 
ములు రాకపోకలను నిర్యహించుచున్నవి ఆ 
విమానాశయమునుంది ఇండియా, పాకిసాన్‌, 
బంగ్లాదేశ్‌ , తాములాండులకు విమానయాన సౌకర్య 
ములు కలవ, 


తీ52 


6. చరిత : 
దేశచర్మితను తెలియ 
గంథము ఈ దును. తంకమబునంను 
ఉదంతములన్ని యు చాంవరరు అలౌకిక పౌరాంక 
విషయములతో ముడివడి ఉన్నందున, అందుం 


జడ లో దొ గో జల్‌ అర్‌ ఆక 
కుతిప హని గ్పి ర్త టే అతు వె వేరుషపరుప 


తరువాత దానిని pees పాలించిరి. 
అంతకు పూర్వమె ఇట హిందూ, బౌద్ధమతములు 
తావు కల్పించుకొడినవి. కాల eS శ 
ధిన్నమె 46 చిన్న రాజ్యములుగ విభ క్తము కాగా, 
ఆ రాజ్యములలో “గూర్జా' అనుదాని అధిపతియగు 
పృథ్వీనారాయణ షా అనునతడు తొలుతగ కాట్మం 
డూలోయను 1769 లో వశపరచుకొని కమముగ 
రాజ్యమును వి స్తృతపరచి, దేశమునకు | పస్తుతపు 
సరిహద్దులను ఏర్పరచి, నేటి రాజవంళమునకు 
మూలపురుషు డయ్యెను. 


భారతదెశమున | బిటెష్‌ (పభుత్వము నెలకొనిన 
తరువాత, సరిహద్దుల విషయమై వచ్చిన ఒక 
తగాదాను పురస్క రక ) [విటిష్‌ _పభుత్యము 
నేపాల్‌ పె 1814లో దండెత్తి, 17 కిరా 


టము సాగించినది. కడకు క 181 
కుదిరిన ఓక ఒడంబడికను నుసనరి౭చి 
భూభాగమును నేపాల్‌ షదలుకొని, (బిటిష్‌ కెసి 
డెంటును కాట్మ ండూలో ఉంచుకొనుటకు అంగీక 
రించినది. అంతకు పూర్ణము", 1792 లో నేపాల్‌ 
సేనలు తిబెత్‌పై దండెత్తిన ఫలితముగ, చీసీయ 
సేనలు నేపాల్‌లోనికి చొరుచుకొనిరాగా, చీనీయ 
(ప్రభుత్వపు షరతులకు అనుగుణముగ నేపాల్‌ 
దేశము తన ఉత్తర సరిహద్దులను నిర్ణయించు 
కొసినది. 


ముతో గల సంబంవములు చాలవరకు మై తీ 
భావమున నా క్రారత [ప్రథమ స్వాతంత 
సం[గామ కాలమున (185) నెపాల్‌ పభుత్యము 
తన సేడలను పంపి _బిటిష్‌ |పభుత్యమునకు 

BSc 9S శతాబ్ది ean 


సాలా | పభుత్వమున రాజరికపు ఆ వికారము సన్న 
గిలి, మంతుల అధికారము ఎక్కు.వయైనది. జంగ్‌ 


బహదూర్‌ అను అప్పటి [(పధానమంతతి, రాచరిక 
మును నామమా,తముగ ఆధికారమున ఉంచి, అధి 
కారమును తానే వశపరచుకొని, మంత్రిత్వము తన 
వంశ పారంపరా సం|క మించునటుల చేసెను, ఈ 


గ 


మం'తి వంశ మె “రాణా వంశము ఆనుపేర _పసిద్ధి 


f 


వహించినడి. ఈ రాణాలు ఇటుల, పేరున తప్ప 
తకె,_న అన్ని విధముల, రాజాధికారములను 
వసించి, రాజకికమును నామమ్మాతముగ కొనసాగ 
సిచ్చిరి. 


భారతదేశము స్వాతం[త్యమును ఆర్జించగనే, 
దాని ఫలితములు నేపాల్‌ నను కానరా మొదలిడినవి. 


వెళ [పంట స్వాతం[త్యాకాంష్ష బయలుదేరి 
194 ల లె 3 నేష్రాలీ కాంగెన్‌ ఉద్భవించెను. దేశమున 
ఆందోళనలు చెలరేగగ రాణాల పరిపాలనను 


అంతము చేయుటకు కృషిజరిగను. దేశపు రాజగు 
శి భువన ఏకవికమ, పజల యెడల సానుభూతి 
రాణాలయెడ నిరసనగ, భారతదేశము 
స కొంతకాలము తలదాచుకొనెను. కడకు 
పజల ఉద్యమము విజయవంతమై, రాణాలపాలన 
అంతరించి, |తిభువన వీరి (కముని రాజరికపు 
ఆధ్వర్యమున [కొత్త |పభుత్యము ఏర్పడెను 
(ఫే బఎరి 15, 1951). [ప్రజాతంగత [పభుత్వమును 
ఎర్పరచుటకు రాజు సుముఖత వహించినను, దే 
పరిస్థితులవలన, ఆ [ప్రయత్నము విఫలమయ్యెను. 
19059 లో ఓక (పప్రజాతం[త రాజ్యాంగము ఏర్పడి 
నను పనిచేయలేక పోయినది. ఇప్పటిరాజు, ఏరేంద 


తాకీ 
fu 


పరప కమ్‌ షా డెక్క ఒకి నూతన రా శ్యాంగ మును 
168 నుండి అమలులోనికి తెచ్చెను. 


పెద్దరాజ్యములగు చీనా థారతదేశముల మధ్య 

నెలకొనియు న్న ఈ దేశము ఆ రెండు రాజ్టముల 

యెడ సమాన మె తీభావము వహించి. వాని తగ 
బు అనా 


యయ వ నా కంచము వి ఎవరం 2 
వులలో తాటస్థ్థము వహించి అర మయం వలపు రాం 
ర 


7. పరిపాలన: 
రాబడిన రాజ్యాంగమును అనుసరించి నేపాల్‌న, 
“రాజ్యాంగబద్ధ మై హిందూ మతానుయాబియగు 
రాజదికము పాలనను నిర్వహించుచున్న ది; నాలుగు 
సోపానముల పంచాయతీ రాజ్యవిధానముగ ఇచటి 
పరిపాలన పేర ర్కొానబడుచున్నది గామ 'పక్షిణ' 


పంచాయత్‌ , జిల్లా పంచాయత్‌, పాం 
పంచాయత్‌, జాతీయ పంచాయత్‌  ఆనునవి ఈ 
నాల్లు సోపానములు. దేశము మొత్తమున 8,580 
[గామపంచాయతులు, 14 నగరపంచాయతులు, "5 
జిల్దా పంచాయతులు, 14 [పాంతీయ పంచాయతులు 
కలవు. గ్రామ, నగర పంచాయతుల సభ్యులను 
ఆయా  [గామీణవోటరులును, నగరవోటరులును 
ఎన్నుకొనెదరు. ఆంతటనుండి వై సోపానమునకు 
దిగువ సోపానమునుండి ఎన్నికలు జరుగును. 
జాతీయపంచాయత్‌లోని సభ్య సంఖ్య 125 పీరిలో 
9౦ మందిని పాంతీయ పంచాయతులు ఎన్ను 
కొనును; 15 మందిని వివిధ ఆర్థిక సంస్థలును 
నలుగురను పబ్టభ [ద నియోజక వర్గమును ఎన్ను 
కొనును; తక్కిన 16 మందిని రాజే నియమించును, 
కార్యనిర్షహణాధికారము రాజునందు న్య స్తమె 
ఉన్నది. మంతివర్ణమును, జాతీయపంచాయత్‌ 
సభ్యులనుండి రాజే నియమించుకొనిన ఒక జాతీయ 
మార్గదర్శక సంఘమును 1978 నుండి పనిచేయ 
చున్నవి. అవసరమైనపుడు ఆత్యయిక పరిస్థితిని 
[పకటించి, రాజ్యాంగమును 
అమలునుండి తొలగించి, 


[28] 


తాతా లికముగ 
సర్వాధికార ములను 


ఐం? శా జో re అగ మ ఇ" జో ఆర్తి వా త: 
Wa స శ జ వూ. డు wu GIS Ww pe) hi 30 
ae} (a 
ప్‌ అవన 
ఇ ఇన CT) 
కకక బు జీ ఇ అవ గౌ ॥ ఎ క్రీ 
లర మొదలుగ వనామున ఆనక రాజకి 
Wr అప న క్రీ ఇ దా షు ne క్‌ 
పక ములుటు చం మా కాం గెస్‌, పజాపరివ 


థి టు 
పణాశికా వవసయందుకు నేపాల్‌ సభంతం 
a అ థి ఓ) ఉఎ 
వహించి ఉన్నది 
10. ఆరిక రంగము : దేశ పజలలో 80% 
ళా యు 
వ్యవసాయముపె ఆధారపడే ఉన్నారు. దేళజైళాల్య 
తు సక పనాయయోగ్యమగు భూమి 55 లక్షల 
ఎకరములు మాఃతమే అందును 10 అతల ఎకర 
త ~ లీ # జడ నవ ము! ష్‌ శో 
ములు సాగగసటవేదు వ-పహెమయయోగ పు 


ల బి 
భూమిలో 4% కు మాతరమె నీటిపారుదల వసతి 


కలదు. దేశమున కి 566 వెల టన్నుల ఆహార 
ధాన్యములును 286 వేల రొక్క_వు పంటలును 
పండింప బడుచున్నవి. ఆహారధాన్యయులలో 


పముఖము వరి (2,822 వేల టన్నులు. తక్కిన 
ఆహారధాన్యములలో జొన్న, గోధుమ కమముగ 
[పాముఖ్యము కలవి; రొక,_పు పంటలలో చెరకు, 


లీరి4 పపంచ రాజ్య సర్వస్వము 


నూనెగింజల, జనుము, పొగాకు కమముగ 
[ప్రముఖత కలవి. బంగాళాదుంపలు, తేయాకు 
కూడ కొన్ని పాంరవులందు కొడ్డిస్థాయీలలో 
పండింపబడుచున్న వి (1964-65. పశుపోషణయు 
ఆర్థిక రంగమున చాల 'పముఖము. చమరమృగ 
ములు, గోజుతి, కోక. అందు పే 

జున్ను తయారుచెయు. పరి శమను [ప్రభుత్వము 
పోత. హించుచున్న ది. నషా జున్నుకు విదేశ 

గ! oo 


ములలో పెద్దగిరాకీ కలదు. 


దేశమున మూడవవంతు వైశాల్యము అటవీ 
మయము, ఇందలి కలప కొంత భాగము విదేశ 
ములకు ఎగుమతియగుచున్నది. ఆ ఎగుమతి 
సాలీనా 20 లక్షల ఘ. అడుగులు. ఓషదీవనములు 
అనేకములు (పభుత్వ పోతాహమున పనిచేయు 
చున్నవి. 


ఖనిజములు భూగర్భమున విరివిగ ఉన్నటుల 
లెక్క_తేలచున్నను, గనులను పనిచెయించుటకు 
తగిన కృషి మొదలిడబడలేదు. 1970 నుండి, 
ఇనుము, రాగి, గనులలో పని మొదలైనది. 
అ|భకము కొలదిగ తవ్యబడుచున్నను, దానిని 
భారతదేశమునకు ముడిసరకుగ పంపి అచట 
చక్యబరచుట జరుగుచున్నది. వ్యవసాయవస్తు 
వులకు సంబంధించిన పరి|శ మలును, రంపపు 
మిల్లులును కొన్నికలవు, 


ఎగుమతులలో జనపనారయు, జంతువులును, 
[పముఖములు. మొ తపు ఎగుమతుల విలువ 
8951 లక్షల నే. రూ; దిగుమతుల విలువ 4,447 
లక్షల నే. రూ. (1967-68). దేశపు విదేళ 
వ్యాపారము చేశా, భారతదేశములతోనే సాం|ప్రదా 
యికముగ జరుగుచున్నను, గత కొలది సంవత్సర 
ములనుండజి సోవియట్‌ రష్యా, యుగోస్తావియా, 
పాకిస్తాన్‌లతో కూడ వస్తువిగిమయవు పద్ధతిలో 
సాగుచున్నది. అయినను ఈ వ్యాపారము సైతము 


భారతదెశముదా-రానే జరుగుచున్నది. భారతదేశము, 
తన భూభాగములనుండినేపాలునకుపోవు వస్తువులపై 
ఎగడువుతి సుంకములు లేకుండచేసి సాయపడు 
చున్నది. 

డెశమున విద్యుదుత్స తికి చాల అవకాశము 
లున్నను, తగిన కృషి జరుగుటలేదు. దేశమున 
మొత్తమున ఉన్న విద్యుదుత్పత్తి సమర్థత 1968లో 
87,700 క. వా. మాతమె. 

దేశపు బడ్డటరీ వ్యయము 9/.లి కొట్ట నే, రూ; 
ఇందు ఆభివృద్ధి కార్య! క మిములకు సంబంధించినది 
68.లి కోట్ల నే. రూ; బడ్జెటరీ ఆదాయము 49,4 
కోట్ల నే. రూ. (1970-71). ఇందలి లోటును, 
చెల్లింపులలోటును, విదేశముల సహాయమువలన 
దేశము పూరించుకొనుచున్నది. అట్టి విదేశీయ 
సహాయమున దాదాపు సగము (రు. 15 కోట్టు) 
భారతదేశమువలన లభించుచున్న ది. 


దేశపు ఆర్థిక వ్యవహారములను నిర్వహించు 
బా౭ంకులలో రా షబాంంక్‌, నేపాల్‌ బాంక్‌ అను 
ట్రీ చ్‌ ఫ్రీ 
నవి |[పముఖములు. 


11. సాంఘికరంగము : 1962 లో జరిగిన 
ఆంచనాలను అనుసరించి దేశ పజలలో 6 అక్క 
రాస్యులు. 1966 లో [ప్రయిమరి స్థాయియందు 
8,94,700 మంది విద్యార్థులకు బోధించు 
18,960 ఉపాధ్యాయులును, ఉన్నత విద్యలో 
10,285 మందికి బోధించు '751 మంది ఉపాధ్యా 
యులును కలరు. భారతదేశపు విద్యావిధానమునే 
నేపాల్‌ అనుసరించుచున్నది. జాతీయ భాషతో 
పాటుగ ఆంగ్రభాషకును పాముఖ్యము కలదు. 
1959 లో తిభువన విశ్వవిద్యాలయము నెలకొల్ప 
బడినది; దీనికి అనుబంధితములై. వివిధ కళాశాలలు 
పనిచేయుచున్నవి. కాట్మండూలోని 7 (పముఖ 
గంథాలయములలో. ఆతిపాచిన సంస్కృత 
గంథములు కలవు. దేశమున 11 దినష్మతికలు 


ne] 


లి! 
Ly 


(9 నేపాలీలో, రెండు ఇంగ్రీషలో వెలువడు 
చున్నవి. ఎన అన్నింట 'గూర్భాప త' ఆను నే 
దినప తికకు ఎక్కువ పచారము కలదు; పత్రికా 
స్వాతం త్యము, గ ర్రింపబడి 
అమలున ఉన్నది. 

దేశమున 2,046 శయ్యాసంఖ్యగల 57 ఆసు 
పతులు పనిచేయుచున్న వి. అమినను వీనియందు 
అత్యధికభాగము కాట్మండూ తోయలోనే కలవు. 

12. యాతా నః దేశము పకృతి 
రమణీయతకు నెలవగుటవలన పలువురు విదేశీయ 


t 
(రూ 


రాజ్యాంగ రీత్యా, 


యాతికులను ఆక ర్షించుటకు ఆవకాశమున్న ను, 
విదేశీయులరాకను, తొలుతజి పభు త?ములు 


నలత వతడుమున్లపుపటనశశాన్తాయితమదలుొలనామ లము. 


స్‌ నిర్‌రి 
నిేధించనవి. 1956 మొదల, ఈ నిషేధమును 
సడలించుటవలన , పలువురు దేశమును దర్శించుట 
మొవలె నడి. 1935 త్త ఇద్టి వారి సంఖ్య 25,000 
వీరలో 50 ఆఅమెరికావాసులు. విదేశీయ 
యా తికుల సౌకర్శమునకై కాట్మండూలో శి 


18. పాకిస్తాన్‌ 


ముఖ్యనగరము : ఇస్లామాబాద్‌, జెండా : 
దండమువద్ద తెలుపుచారయు, తక్కినదానిలో శ్యామ 
హరితవర్ణము పైన  తెలుపున బాలేందురేఖయు, 
పంచకోణపు నక్ష(తమును కలది. జాతీయగీతము : 
“జయతు పవి |తభూమీ; పాకిస్తాన్‌ : మత విశ్వాస 
మునకు పెట్టనికోట 1' అను అర్థముకలిగిన ఉర్దూ 
గీతము. నాణెము : రూపాయి (పాకిస్తాన్‌); ఇది 
100 పైసలుగ విభ క్రము (ఒక పాకిసానీ రూపాయి 
= రూ, 1.67); కొలతూకములు : మెటిక్‌ 
విధానము 1966, డిసెంబరునుండి వాడ.కలోనికి 
కొనిరాబడినది. కాలపరిగణన : సా. 5 గం. = 
భారతదేశమున సా, 5, 80). 


1. ఉనికి మొ. : భారత ఉపఖండమున, పళ్ళి 
మోత్తర భాగమున ఉన్న ఈ దేశమునకు పళ్చి 
మమున ఇరాన్‌, ఆఫ్‌ఘనిస్తాన్‌; ఈశాన్యమున, 
తూర్పున, అగ్నేయమున _ భారతదేశమును; 


దక్షిణమున అరేబియా సము[దమును సరి 
హద్దులందున్న వి. దేశవె శాల్యము 8,01,408 
చ. కిమీ. భారతదేశ మున ఆంతర్భాగమగు 
కాశ్మీరున దాదాపు మూడవవంతుకకు పైగా 
పస్తుతమున పాకిసాన్‌ ఆకమణలో ఉన్నది. 


దాని వైశాల్యము ఇందు చేర్చబడలేదు'. దేశమున 
ఉ త్రరభాగమందలి అటవీమయములగు పర్వత 
[శేణులు కమ్మకమముగ ఉ తర మునకు వొనువాను 
ఎత్తునకు లేచుచున్నవి. వానియందు 6,700 మీ. 
ఎత్తునకు మించిన శిఖరములు 640 కలవు; దేశపు 
దక్షిణ, పశ్చిమ [పొంతముబు, సింధు_బెలూచీ 
స్థానములందలి బెట్టభూములు మొ తమున 
పాకిస్తాన్‌ దేశమున మూడింట రెండువంతులకు 
మించిన పాంతము, ఊషరభూమిగనో, దాదాపుగ 
ఊపరసమానముగనో ఉన్నది డేశవు నదులలో 
కెల్ల [పముఖము సింధునది. 


856 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


శి శీతోష్టస్టితి మొ. : దేశమున ఏపిల్‌ 
మొదలుకొని జూన్‌వరకు విపరీతముగ ఎండలు 
కొయును; ఆపుడు ఉష్ణో గత కొన్ని సమయము 
లందు 120° హా. వరకు పోవును. జులై నుండి 
సెపైంబరువరకు వానలు కురియును; సాలీనా వర్ష 
పాతము నదీపరీవాహ [పదేశములలో 88 సెం. మీ, 
ఉత్తర [పాంతములలో 150 సః గను ఉన్నది. 
దేశపు దశిణ [పాంతము చిరుపొదల భూమిగ 
ఉన్నను, ఉత్తరపు పర్యతారణ్యములలో ఓీకు 
మొదలగు పెద్దజాతి వృక్షములు కననగును, 





లేడి అడవి పంది, ఎలుగు వంటివియే వన్యజంతు 
వులలో పెద్దవి, 

లి జననంఖ్య మొ.; 1972 'సెస్టైంబరు 
అంచనాలను అనుసరించి దేశపు జనసంఖ్య 
6,48,92,000. జనసాందత చ. కిమీ. కు 118. 
దేశపు (పముఖ నగరములలో జనాభా 1968 
ఆంచ నాల పకారము ఈ దిగువ రీతిలో ఉన్నది, 
కరాచీ 28,86,000; లావోర్‌ 17,47,000; 
హౌదరాబాద్‌ 6,56,000; రావల్సిండి 4,89,000; 
పెషావర్‌ 2,85,000; శ్వెట్టా 1,27,000; 
ఇస్టామాబాద్‌ ర్ర0,000. దేశపు జనసంఖ్య సాలు 


అందులకు 


సరిన 2.1", చొప్పున పెరుగుచున్నది. దేశప్ప 
పశ్చి మ్మపాంతమున బెలూచీ వర్గము కలదు; ఇది 
ఆరద్‌జాతి సంతతికి చెందినది. ఇందు 12 తెగలు 
కలవు. సింధునది డెల్చ్మాపాంతమున సింధీ పజలును, 
ఉత్తరమున ఊన్న పాంతమున 
“(బాహ్యా ఆనబడు ఒక తెగయు ఉన్నారు. ఈ 
ఈ “బాహు [పజలు (దావిడజాతికి చెందినవారు. 
ఇక దేశపు ఉ త్రరభాగమున ఇండో-ఆర్యన్‌ తెగకు 
చెంది ఇస్తామ్‌మతమును అవలంబించిన జాట్‌, 
రాజపు;తతెగలును, వాయవ్య|పాంతమున దృఢ 
కాయులు, యుద్ధ్యవియులుఅగు పఠాన్‌ జాతి పజలును 
వసించుచున్నారు. ఈ పఠాన్‌ తెగలలో చాలమంది 
స్థిరనివాసములకు అలవడ నివాదు. 


దేశ|పజలలో ర. పం ఇస్లామ్‌ మతానయాయులు; 
అందును ఎక్కువమంది సున్ని శాఖకు చెందిన 


వారు; షియాలును, ఇస్మెయిలీలును, ఆహమ్మ 


దీయులును పరిమితసంఖ్యలలో ఇందు కలరు; 
అయినను ఆహమ్మ దీయులను, ఇస్టామునకు చెందిన 
వారుగ [ప్రభుత్వము పరిగణించుటలేదు. 
హిందువులు 1.5% కలరు, క్రై స్తవులును, పార్సీ 
లును ఆత్యల్పసంఖ్యలలో ఉన్నారు. 


సింధీ, పంజాబీ, పుషూ అను పాంతీయ 
భాషలు సింధు, పంజాబ్‌, సరిహద్దు-బెలూచిస్తాన్‌ 
[పాంతములలో [క్రమముగ మాతృభాషలుగ 
వాడుకలో ఉన్నను, ఉరూ జాతీయ భాషగ 
పరిగ ణింపబడుచున్నది; దేశ 
[ప్రజలలో దాదాపు సగముమంది ఆ భాషను 
మాటాడెదరు; తక్కిన వారిలో అత్యధిక సంఖ్యాకులు 
దానిని అర్థము చేసికొనెదరు. ఇవిగాక ఆస్ట్రియన్‌, 
[దవిడియన్‌, ఇండో-ఆర్యన్‌  టిబెటో-బినీజ్‌ 
మొదలగు వర్గములకుచెందిన వివిధభాషలు అత్యల్ప 
సంఖ్యాక వర్శములందు ఆఅటనట [పచారమున 
ఉన్న వి. 


ఆధి కారరీత్యా, 


£ P 


ey 


శ. నమాచార సా.: 1970 లెక్కలను 
అనుసరించి 14,266 కు పెగా తపాలాఫీసులును, 
1241 తంతి ఆఫధనులును, 1,55,006 చెలి 
ఫోనులును కలవు. కరాచీలో ఒక రేడియో (ప్రసార 
కేంద్రమును, దాని కాఖలు హైదరాబాదు, కట్టా, 
లాహోరు, రావల్‌ పిండి, పెపావరులలోను పనిచేయు 
చున్నవి. విచేశములతో రేడియో _ ఇెలిఫోను, 
రేడియో టెలి! గాఫ్‌ సౌకర్యములు కలవు. కరాచి, 
లాహోర్‌, రావల్సిండీలలో టెలివిజన్‌ ;పసార 
క్రేదములు పనిచేయుచున్న వి. 


ర. యాన సొ.: దేశమున ఉతమ శేణి 
రోడ్ల నిడివి 17,070 కిమీ. అన్ని గేజీల రైలు 
మార్గముల నిడివి 8,582 కిమీ. (1౪72). కరాచి 
యందు (పకృతిసిద్ధమగు హార్చరు ఉన్నది. బెలూ 
చిసాన్‌ రాష్ట్రపు మకక్రాన్‌ తీరమున వేరొక నౌకా 
శ్రయమును నెలకొల్పు యోచన కలదు. దేశీయ 
నౌకాసంస్ధ 25 విదేశములకు నాకాయానములను 
నిర్వహించుచున్నది. కరావీయందు ఉఊ తమ స్థాయికి 
చెందిన విమానాశ్రయము ఉన్నది; అచటి దేశీయ, 
విదేశీయ విమానయాన సంస్థలు లండన్‌, [ఫాంక్‌ 
ఫర్డ్‌, మాస్కో, చెహరాన్‌ -అంకారా, జెడ్డా, డేరా 
ఇన్‌ సలామ్‌, కాబూలు నగరములకు [పయాణము 
లను నిర్యహించుచున్న వి, 


6. చరిత : భౌగోశికముగ భారత ఉపఖండ 
మున ఒక భాగమగు ఈ దేశపు చరిత భారతదేశ 
చర్మితతో ఆగస్టు 14, 1947 వరకు ముడివడి 
యుండినది. ఆ తేదీన భరత ఖండమునుండి 
రాజ్యాంగరీత్యా విడివడి పాకిస్తాన్‌, మహమ్మదాలీ 
జిన్నా నాయక త్యమున, స్వతం[త రాజ్యమైనది. 
[వివరములకు చూ: భారతదేశ (ఇండియా) 
చరిత |. స్వతంతతను పొందినపుడు, ఈ దేశము 
పశ్చిమ పాకిస్తాన్‌, తూర్పు పాకిస్తాన్‌ అను రెండు 
భాగములుగ ఉండినది. (అప్పటి పక్చిమ భాగమే 


తా 


నాంస్ట్యాతీక ముగ 
సతమతమగుటయేగాక, భారతడేశ ముతో విరుద్ధ 


స 


కాశ్మీర్‌ 
ముతో 1547-48 లోను, 
దేశముతో యుద్ధములను 
యుద్ద పు పర్యవసానముగ, రా. న, 
వహించి, ఆ పాంతపు రాజకీయ భవిష 
వాక్యముద్వారా నిర్వహించుట 
ఉభయ పక్షములను అ:ఃగీకరింపజేసినను, అందు 
లకు ,పాతిపదికగ తన సేనలను కాశ్మీర భూమి 
నుంది ఉపసంహరించుటకు పాకిసాన్‌ నిరాకరించుట 
వలన ఆ ఒప్పుదలకు కాలడోషము పట్టినది. తద 
నంతరమున కాశ్మీరముకొరకే 1965 లో భారత 
దేశముపై పాకిస్తాన్‌ దండయా|త జరివీ, విఫల 
యత్న తను చెందగ సోవియట్‌ రష్యా జోక్యము 
వహించి ఉభయ రాజ్యములమధ్య యుద్ధ పూర్వ 
స్థితి కుదురుకొనునటుల చేసినది. 


1970లో పాకిస్తాన్‌న జరిగిన ఎన్నికలందు 
తూర్పు పాకిస్తాన్‌ (బంగ్లా రాష్ట్రము)న ఆవామీలీగ్‌ 
పార్టీ ఆధిక్యమును ఆర్జించి, _ గరిష్టతమమగు 
[ప్రాంతీయ స్వాత (అ (త్యమును వాంఛించినది. 
అప్పటి పాకిసాన్‌కు అధ్యకుడగు యాహ్యోాఖాన్‌ 
ఆందులకు నిరాకరించి, ఆ పార్టీకి నాయకుడగు 
షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ను పశ్చిమ పాకిస్తానున 
నిర్బంధించి, దమన నితిని ఆవలంబించి [పజోద్య 
మమును ఆడచివేయ యత్నించగ దాదాపు కోటి 
మంది భారతదేశమునకు పారిపోయి. తలదాచు 
కొనిరి, దేశమునందు స్వాతం్యత్యమునై 
యుద్ధము కొనసొగెను; భారతదేశము బంగ్లా రాష్ట్ర పు 


[పజల ఆశయములపై సానుభూతిని |పకటించి 


858 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


కృషిచేసినది. తత్పర్శ్యవసానముగ పాకిస్తాన్‌ 
భారతదేశముపె యుద్ధము పకటించుటయు, 
భారత సేనలు రంగ మునిగి బంగ్లా రాష్ట్ర ములోనికి 
చొచ్చుకొనిపోయి, పాకిస్తాన్‌ సేనలను ఓడించగ, 
ఆ సేనలు లొంగుటయు, _ బంగ్లాడెళ్‌ అనుపేర 
తూర్పు పాకిస్తాన్‌ స్యతం|త రాజ్యముగ రూపొందు 
టయు జరిగినది (జననరి iz, 1912). 


1971లో, బంగ్భాయుద్ధ పర్యవఫానముగ 
యాహ్మోఖాన్‌ రాజీాామాను ఈయగ జుల్‌ ఫికర్‌ 
అలీ భుట్టో దేశాధ్యకుడయ్యెను. భారతదేశము 
అవలంబించిన సామరస్యపు వై ఖరివలన ఈ ఉభయ 
దేశములమధ్య సంభాషణలు కొనసాగి సిమ్లా 
ఒడంబడిక రూపొందినది 1974), తత్సలిత 
ముగ పాకిస్తాన్‌కు చెందిన యుద్ధఖైచీలను భారత 
దేశము విడుదల చేసినది. 1976, జూన్‌లో దౌత్య 
సంబంధములును భారతదేశముతో మరల ఏర్పడి, 
రాకపోకలు పునరుద్ధరితములై నవి 


7 పరిపాలన: పాకిస్తాన్‌ ఏర్పడినప్పటి 
నుండియు ఆ దేశపు రాజ్యాంగ వ్యవస్థ ఎన్నిసార్లో 
మార్చ్పొందినది; తొలుత ఆది కామన్‌ వెల్తునందు 
అంతర్భాగముగ డొమినియన్‌ |పతిప త్తితో వ్యవహ 
రించినది; 1956 లో ఒక రాజ్యాంగ విధానమును 
రూపొందించుకొని ఇస్తామిక గణతంత్ర విధానపు 
సమాఖ్యగ పరిణమించినది. 1958 లో అధ్యక్షు 
డగు సికందర్‌ మీర్జా రాజ్యాంగమును రద్దుచేసి 
ఆధ్యక్షపాలనను [పవేశ పెట్టెను; అనతికాలముననే 
అతనిని తొలగించి ఆయూవ్‌ ఖాన్‌ అధ్యక్షుడయ్యెను. 
1968 లో వేరొక రాజ్యాంగ మును [పవెళ వెట్టినను, 
దేశపు పూర్వ, పశ్చిమ భాగములలోని రాజకీయ 
కల్లో లములవలన దేశమున మైనికవాలన ఏర్పడి 
యాహ్యాఖాన్‌ అధ్యక్షుడయ్యెను ఈతని కాలమున 
1970లో ఎన్నికలు జరిగినవి. కాని, తూర్పు 
భాగము అధికతర ఆంతరంగిక స్వాతం త్యము 


కోరుటవలన, అంతర్ముద్ధము చెలరేగి, తత్ప్వలిత 
ముగ బంగ్లాదేశ్‌ స్వతంతమగుట జరిగినది. 
అంతట భుట్టో అధ్యక్షుడెన తరువాత ఏపిల్‌ 10, 
1978 న వేరొక రాజ్యాంగము ఆమోదింపబడుట 
జరిగినది, ఈ రాజ్యాంగ రీత్యా, కామన్‌ వెల్తునుండి 
విడివడిన స్వతం[త ఇస్టామిక గణతం త సమా 
ఖ్యగ దేశము రూపొందినది. దేశమున సింధు, 
పంజిబ్‌, బెలూచిస్తాన్‌, సరిహద్దు రాష్ట్రము అను 
నాలుగు రాష్ట్ర ములందు (ప్రాంతీయ శాసనసభలును, 
కేందమున జాతీయ సభయు పరిపాలనను నిర్వ 
హించుచున్న వి. అయినను, కెందమునకు బలవ త్ర 
మాధికారములు కలవు. దేశమున పాకిస్తాన్‌ పీపుల్స్‌ 
పార్టి, పాకిసాన్‌ ముస్టింలీగ్‌ , కౌన్సిల్‌ ముస్టిం 
లీగ్‌, జమాయత్‌ -ఇ-ఇస్టామీ అను నాల్లు [ప్రముఖ 
రాజకీయ పక్షములు కలవు. ఇందులో తొలుతటి 
దాని నాయకుడు దేశాధ్యకుడగు భుట్టో. కేం దము 
నను, పంజాబ్‌, సింధులలోను ఈ పార్టీకి అధిక 
బలము కలదు. సరిహద్దు, బెలూచిస్తాన్‌ రాష్ట్ర ముల 
లోని పుమా మాటాడు (పజలలో, అధికతర 
స్వాతం త్య (ప్రతిపత్తి వాంఛ [పకటికృత మగుట 
వలన ఆత్య్మయిక పరిస్థితిని కొనసాగించి, కేంద్రమే 
సర్వాధికారములను వహించి పాలనను నిర్వహించు 
చున్నది. 


8. దేశరక్షణ ; దేశము తన ఆదాయమున 
60% ను సైన్యమునకును, యుద్ధ పరికరముల కొర 
కును వినియోగించుచున్నది రక్షక బలమునందు 
10 పదాతి దళములు, 2 కవచ దళములు, ఒక 
వె మానికయోధ దళము చెరియున్నవి. సైనికుల 
మొత్తపు సంఖ్య లి 95,000 (బంగ్లా యుద్ధ పర్యవ 
సానముగ భారత సేనకు ఖైదీలగ చిక్కి, 
తదనంతరమున విము క్రిపొందిన 95,000 ఇందు 
చేరియున్నారు) మూడు జలాంతర్గాములు, నాలుగు 
డిన్రాయరులు మొదలుగాగల ఒక పరిమిత నౌకా 


దళమును కలదు. కరాచీలో ఒక నౌకా స్టావరము 
కలదు. నౌక౯కాదళమున 350  ఉవ్శాగులును, 
ఏ,5ర్‌0 చావికయాధులును కలరు వైమానిక 


200 పోరాటపు విమానములు కల 


గతులకు చెందిన వై మానిక యోధులు 
మంది ఉన్నారు (19/2), 


దళపు ముఖ్య స్థూవ 


15,000 


9. అంతర్జాతీయ సం 
తదనుబంధ (పత్యేక స ంస్థలండు 


లుగ పాకిస్తాన్‌ 


క్షే 


యంచు 
1847 మొద 
సభ్య త్వ ము వహించి యున ది. 


oo 


* కురాసన, 


వ 


గ 


x 
ళో 


ఆఫో - ఆసియా కేళమల వ్యవస్థలందును, ఇస్తా 
మిక రాజ్యముగ ముస్తిము we రాజకీయ, 


సాంస్కృతిక వ్యవస్థలందును ఈ దేశము సభ్య 
త్వము కలిగియున్నది. ఆఫ్‌ఘనిస్తాన్‌తో, పుష్తా 
[పజల రాజకీయ (పతిపత్తిని గురించిన వివాదముల 
వలన, వైమనస్యములు కలవు కాని దొత్యసంబం 
ములు మాత్రము కొనసాగుచునే ఉన్నవి. వైమ 
నస్మములు త్యజించి బంగ్దాదేక్‌ తోకూడ పాకిస్తాన్‌ 
దౌత్య సంబంధ ములను ఏర్పరచుకొనినది. ఇక 
తక్కిన వానిలో, కఇజాయెల్‌, దక్షిణ ఆఫ్రికా 
తప్ప మిగిలిన అన్ని ,పముఖ దేశములతో 
ఈ దేశమునకు దొత్యసంబంధ ములు కలవు. చీనా, 
యు. సే., ఇరాన్‌లనుండి ఆర్థిక నైనిక పరికర 
సాహాయ్యమును, సౌదీ ఆరేబియావంటి ముస్టిం 
రాజ్యములనుండి ఆర్థిక సాహాయ్యమును ఈ దేశము 
స్వికరించుచున్నది. 


ల్‌ 


10. ఆర్థిక రంగము : దేశ (పజలలో 75% 
వ్యవసాయమును ఆశ యించి జీవించుచున్నారు. 
ఆహార వసువులకు సంబందించినంతవరకు దేశము 
స్వయంపోషకమగుటయేగాక, కొన్ని సంవత్సరము 
లందు ఆహార ధాన్యములను ఎగుమతి చేయగలిగి 
నది. దేశమున వ్యవసాయ యోగ్యమగు భూమి 
680 లక్షల ఎకరములు. ఇందు 110 లక్షల భూమి 


నో 859 
బీడుభూ2.; తకి:.? మ్‌ వా be ల జీ ఉన్నది. 
పళ్ళిమ, ఉత్తర హాంతముల౭మతప్ప మిగిలిన 
దేశమున Me ర వసతులు బాగుగ కలవని 
చెప్పవచ్చును 230లో భారత - పాకిస్తాన్‌ 
కదిరి ఒడంబడికను. అనుసరించి 
సింధునదిలోను, డాడి ఉపకకులలోను ఉన్న 
జలమున ఒక నిశి త భాగపు. పొకిసాన్‌కు దక్కి 
లు మ 
నది. అంతట ఆ జలమును సడి-సియోగడు చేసి 
కొనుట కై, ఆంతర్జాతీయ బాంకు నక తనన, 
740 కిమీ. పొడవున కాలువలను నిర్మించుటకు 
కృషిజరిగె అందు కొంత భాగము పూర్తి 
యెనడి; నిందునడిమిక, 'బిటిష్‌ పకిపాలనా 
కాలమున దిన లాబుడ్‌ బానేజీనలన 


బ్రానచగినది ప్తి 
లను అనుసరించి దేశమున వేల టన్నులలో ఈ 
దిగువ రీతిగ ఉత్స త్రి జరిగినది: గోధుమ 6,500; 


వరి 2,165, మొక్కజొన్న 694, చెరకు 
21,624; (పతి 650. పత్తిని ఎగుమతి 
చేయు దెశములలొ పాకిస్తాన్‌ పముఖతను 


దేశమున ఖనిజసంపద తగి 
నంతగ లేదు; తక్కుపరకపు రాక్షనిబొగ్గు కొంత 
లభించుచున్న ది; అందువలన బొగ్గును విశషముగ 
దిగుమతి చేసికొనవలసి వచ్చుచున్నది. పెటో 
లియంకూడ కొలదిగ మృాతమే లభించుటవలన, 
అందులకై విదేశములపె దేశము 


2 Wr 
వహించియున్న ది 


ఆధారపడి 


880 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


న 'సూయీ అఆనుచోట ఇంధన వాయువు 
రాబి 


య 
ములాన్‌కు గొట్టములద్వారా పంపబడి 
కొరకును, గృహావసరమ కొరకును వినియుక్త 
మగుచున్నది. ఈ వ వసతి వలన 1985-69 లో 
10 కోట ఘ. అడుగుల ఇంధన వాయువు ఉత్ప త్తి 


ఆయిన. 


పాకిసాన్‌ రూపొందునాటికి అటనున్న పా 
(శొమిక సంపత్తి చాల తక్కువ. కాని 1947 
తరువాత జరిగిన నిర్విరామ కృషివలన గుడ్డల 
మిల్తులును, యంత పరికరముల ఉత్పత్తి మిల్లు 
లును నెలకొల్పబడినవి. పార్మిశామిక కార్మిక వర్ల 
మున 80) కుటీర పర్మిశమలందును, చిన్నతరహా 
పరిశ్రమలందును పనిచేయుచున్నారు. విద్యు 
దుత్పత్తి సామర్థ్యము 1968 నాటికి 288.18 కోట్ట 
కివా. తరువాత మంగ్గా ఆనకట్టవలన, ఆ ఉత్ప త్రి 
సామర్థ్యమున 80 లక్షల కి.వా.లు వచ్చి చేరినవి 
(1968). 1977 నాటికి పూ ర్తికానున్న తర్చేలా 
ఆనకట్టవలన నా సామర్థ్యమున 21 లక్షల కివా. 
పెంపుదల ఉండగలదు. 


దేశపు ఎగుమతుల విలువ 280 కోట్ల 
పా. రూ; దిగుమతుల విలువ కి20 కోట పా రూ. 
(1971-72. దేశపు బడ్జెటరీ వ్యయము 718 
కొట్ట పా. రూ. (1972-78). 


11. సాంఘిక రంగము : దేశమున సాంమిక 
సంసేవా కార్యక మములందు కృషి పౌరసంస్థల 
వలన మ్మాతమే ఎక్కువగ జరుగుచున్నది. కాని 
పాకిస్తాన్‌ రూపొందిన కాలమున మత కలహముల 
వలన భారత, పాకిస్తాన్‌ లమధ్య భారీఎత్తున కొన 
సాగిన జనానీకపు తరలింపులో, భారత దేశము 
నుండి వచ్చిచేరిన ముస్టిము శరణార్ధుల నివాసము 
నకై పెక్కు నగరములందు వలసలను నిర్మించి 
గృహవసతిని కల్పించుటలో మాతము [ప్రభుత్వము 


సమథధెక కవి షిచేసినది. ఈ విధముగ 1,986 000 
కుటుంబముఐకు నివాస వసతులు ఏర్పడినవి. 


న విధముల గృ హనిర్మా ణము పట్టణములందు 
మాతమే కొంతవరకు సాగినను, పల్రెపట్టులందు 
వ్యవస్థిత రీతిలో ఆ కృషి సాగుటలేదు. 


దేశమున అక్షరాస్యులు 18.60 (1961). 
జాతీయభాషగ ఉర్దూ బోధింపబడుచున్న ను, ఆధి 
కారభాషగ ఇంగ్రేషే వాడుకయందున్న ది. దేశ 
మున 42 లక్షల విద్యార్థులుగల 40 వేల పయి 
మరీ పాకశాలలును, 12 లక్షల 70 వేల విద్యార్థు 
అతో 5,660 నెకండరీ పాఠశాలలును కలవు. 
డెశమున ఆయిదు విశ్వవిద్యాలయములు, 
(పంజాబ్‌, సింధ్‌, పెషావర్‌, కరాచి, లై లాపూర్‌) 
సామాన్య కళాశాలలు లిర్‌!, యింజనీరింగ్‌ కళా 
శాలలు ర్‌, తదితర సాంకేతిక సంస్థలు నిర్‌ కలవు. 
వీనియందలి విద్యార్థి సంఖ్య 2,80,700 
(1969-70). 


దేశమున దైనిక పతికలలో 19 వ్యతికలు 
ఇంగ్లీషనను, 88 ప్మతికలు దేశీయ భాషలందును 
వెలువడుచు |పచారమున ఉన్నవి. దేశమందంతట 
పెద్దదిగ భావింపదగు [గంథాలయము లాహోరు 
నందలి పంజాబ్‌ విశ్వవిద్యాలయమున ఉన్నది. 
పాకిస్తాన్‌ జాతీయ మ్యూజియమున (ప్రాచిన సింధు 
నాగరికతావశేషముషను, బౌద్ధ వ్మిగహములును, 
ఇస్తామిక సాంసాతిక విశేషములును కననగును. 
పెషావరులోని మ్యూజియమున గాంధార సం(ప 
దాయమునకు చెందిన బౌద్ధ శిల్పావశేషములు 
కలవు. 

దేశమున అనారోగ్య పరిస్థితులను, సాం కామిక 
జాడ్యములను అరికట్టుటకు [ప్రభుత్వము కృషి 
చేయుచున్నది, ఆన్ని విధముల _ ఆసుషతుల 
సంఖ్య 2,262; శయ్యా సంఖ్య 88,809 
(1967. 


12. యాతా సూ; 
ఒడంబడిక లుఉన్న డె 
విదేశములనుండి వాకిసాన్‌కు వచ్చువారికి విహాలు 
విధిగ ఉండితికవలయును. మొహొంజోదాకో మొడ 
అగు సింధు నాగరికతా Coe చెజావరు 
దగ్గరనున్న తక్షశిలావశేషములను, క 

| పాంతపు ఆటవి సీమలను దరి ంచుటకు విడెకయ 
యా తికులు వచ్చుచుందురు. యా ఆకులకు తగు 


పు 
సౌకర్యములను ,ప్రభుత=ము వర్న రచినది, 


ముఖ్యనగరము : కైజాన్‌ సిటీ; జెండా: 
దండమువద్ద తెలుపురంగున ఒక సమభుజ (తిభు 
జము; ఆ |తిభుజపు భుజములను ఆనుకొని ఎగువ 
నగమున నీలి అడ్డ చార, దిగువ సగమున ఎరుపు 
అడ్డ చార; [తిభఘుజపు కోణములలో పకిదానియందు 
పసిమిరంగున ఒక పంచకోణవు నక్ష తము, తీభుజ 
మధ్యమున ఎనిమిది కిరణముల సూర్యచితము 
పసిమిరంగున కలది; జాతీయ గీతము : తియెరా 
అదోరాద, వాజూదెల్‌ - సోల్‌ చె ఓరియంటే 
444౬ (ఉదయ భూమీ, పునరుత్థాన సూర్య 
తనూజా...... ) అను గీతపాదముతో మొదలగు 
నది; నాణెము : పేసో; ఇది 100 సెంటవోలుగ 
విభ క్రము. ఒక చేస్తో =రు, 1.92; కొల 
తూకములు : మెటిక్‌ విధానపువి; కాలగణన : 
సారిగం. = భారతదేశమున సా. 5 గం. 
80 ని, 


1. ఉనికి మొ.: దాదాపు 7,100 దీవులు 
చెరియున్న ఈ ద్వీప సమూహ రాజ్యము, ఆసియా 
ఖండపు ముఖ్య భూభాగమునకు ఆగ్నేయ దిశన, 


ఇ లా శై 


ణో న 
షు అల అహా అగ లల్ల ల ఆల్‌ 7 దా 
కర న ద య ర ల స ల కలి అం తన రాణ 
క 


ఆ భూభాగమునుండి దక్షిణ నీనా సముదముచేత 
వేదుచేయబడి ఉన్నది. అన్ని వై పుల ఉలపరివృత 
మగు ఈ దీప సమూహ రాజ్యమునకు ఉత్తరమున 
బాషీ కాలువ, తూర్పున పనిఫిక్‌ మహాసము[ దము, 
దక్షిణమున  సెలివిన్‌ సముదము, పశ్చిమమున 
దక్షిణ చినా సమ్ముదము సరిహద్దులందు ఉన్నవని 
భావింపదగును. పాదేశిక రీత్యా 21°20" _ 
480 &. అక్షాంశ రెఖలమధ్యను, 11055" - 
12686 తూ. తులా రేఖలమధ్యను ఈ ద్వీప 
రాజ్యము విస్తరించి ఉన్నది. కాని ఈ |పదెశమున 
ఉన్న ఒక్క దీవి పాల్మాన్‌ అనబడునది _ 
మాతము ఇండోనీసియాకు చెందిఉన్నది. రాజ్యము 
నందలి అన్ని దివుల మొత్తపు వె శాల్యము దాదాపు 
వీ లక్షల చ. కిమీ. ద్వీపములందు (పముఖము లగు 
నవి 12 మ్మాతమె; వాని పేరులును, ద. కిమీ. లో 
వై శాల్యము లును ఈ దిగువరీతిగ కలవు; లూజాన్‌ 
(1,08,800 చ, కిమీ. ), మీందనావ్‌ (98,590), 
సమర్‌ (18,4178), నెగోస్‌ (12, 558, పాల 
వాన్‌ (14,952), పానే (12,847), మిందోరో 


లగ్రిలి పపంచ రా 
pn 
శాల అవ్‌ న =వై గరం డి 
ఖే కలా ల్‌ ల్‌ 
bad ~~ bon శా 
బొహాల్‌ 4,18!', మన్నాతే 4 sl] కత 
౪ 
దా౭గనిస్‌ (Lele జ కాన్‌ దిశలలో 25 
జ) శ న 
చ. కిమీ ల డెశాలామును మించినది లిక్‌! 
ముల డై 
మ్మాతమే కలవు 
ఈ దేవలు, దాదాపూ ఎసి" య, అగి పరంత 
a Bey whe 3 or 48 ద ళ్‌ oo స 
నముదూ తమల భావింప బడుచున్న వి, 





పపము 20, 


పూర్వపు ఆగ్నిపర్యతముల అవళేషములు పలు 
దీవులందు కాననగుచున్నను, _ లూజాన్‌లోని 
పూలోగ్‌ పర్వతము. (ఎత్తు 2,981 మీ.), మింద 


జ జ. 
Sal 


నావ్‌లోని ఆపో (ఎత్తు 2,954 మీ.) 


(పముఖములు. చాల దీవులందు తీరమైదానముల 
వెడల్పు చాల తక్కువ; కాని లూజాన, మిందనావ్‌ 
దీవులలో విశాలములగు మైదానపు భూములు దేశ 
మధ్యమున, తీరమున కాననగుచున్న వి. నదుల 
నిడివి చాల తక్కువ. ఉన్న వానిలో లూజాన్‌ లోని 
కగాయన్‌, ఆగ్నో, అబా, బైకోల్‌. పాపంగా 
నదులును, మిందనావ్‌ లోని కోతబాతో, ఆగూసాన్‌ 
నదులు (పముఖములు. వెక్కు దీవుల తీరభూ ముల 


రంత 


యా 


లోనికి సముదము చొచ్చుకొనుటవలన ఆఅఖా త ములు 
వీర్పడినవి; ఇట్టి వానిలో మనిలా అథాతము 
చేరొందినడి, దేశాంతర్గత జలాశయములలో 
లూజాశ్‌లోని లాగునా దీ బే, మిందనాన్‌ బోని 
లానావ్‌ సరస్సు |పముఖములు 


* 
. 


ని. శీతోష్టస్థితి మొ ద్వెప సమూహమునం 


గజ 


దంతట, అత్యున్నత పర్వత సీమలందు తప్ప 
తక్కిన అన్ని [పొాంతములందును, సాలున తాప 
క్రమము 70° ఫా. - 80, ఫా. పరిమితిలోనే 


ఉండును. రెండు తీరుల బుతుపవనముల (ప్రభా 
వము ఈ ద్విపములపై కలదు; అందువలన ద్వీపము 
లందలి తూరు తీరములలో శీతకాలమున 200 _ 
850 సె. మీ. వర్షపాతమును, పశ్చిమ తీర భూము 
లలో ఎండకాలమున 200 _ 8560 సెం. మీ వర్ష 
పాతమును కలవు; కొన్ని ద్వీపముల మధ్యభాగము 
లందును, దక్షిణ (పాంతములందును వర్షపాతము 
100 = 200 సె; మీ: మధ్య ఉండును. లూజాన్‌ 
ద్రీవియందలి పర్వత సీమలలోని బాగ్వివా అను 
[ప్రదేశమున 1911లో 24 గంటలలో 115.51 
సెల ము వోన పడినద్వ్‌ః [ప్రపంచమున ఒక [ప్రదేశ 
మున దినమున వర్షపాతమున, తెలిసినంతవరకు, 
ఇదియే గరిష్టతమము. తుఫానుల బెడద, దీవులందు, 
చాలఎక్షువ. అన్నేయ ఆసియాలోను, ఇండోనీసియా 
యందును కననగు వృక్షసంతతియే చాలవరకు 
ఈ దీవులందును కలదు; గడ్డిబీడులు ఎక్కువ; 


ఎదుగుచుక ప pen అడవిపంది, 
లేడి, కోతి oe దాదాపు 1000 శాతుల 
పక్షులు కననగును; ప్ల అధికము ము; కొండ చిలు 
వలు, నాగుజాములు మొదలగు సర్వజాతులు వెశేష 
ముగ కలవు. 

తి జననంఖ్య మొ.: 1870 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ .U 
దేశపు [పాత ముఖ్యనగరమగు మనిలా 


జనసంఖ్య 18,80,786; 'పస్తుతపు ముఖం 


సి 
AX 6 
మ 


f 


గ 
టి 
య ¢ 


మగు క్వెజాన్‌ సిటి జనసంఖ్య 7,4, 452, 
తక్కిన నగరములలో వానే 

యిలో |జ.సం. 2 09,788); సదు పిక ని 
సేబూ (8,47,116 ; మిందనావ్‌లోని జంబోంగా 
(1,99,901; ఆ దీవిలోనే ఉన్న దవా ఫ్‌ 
(8 92,478 ; బూసీలాన్‌ డివిలోని జాసిలాన్‌ 
(1,48,829); నెగోస్‌ లోని బేకొలాడ్‌ 
(1,87,800 ; పశ్చిమ నె గోస్‌ లోని సాన్‌కార్లోస్‌ 
(90,558); 
[ప్రముఖములు. సరాసరిన దే 

చ. కిమీ. కు 120; జనవృద్ధి సొలున రమారమి 
8.5% 


మలయా-ఇండోనీసియన్‌ మానవజాతికిచెందిన 
వారు దేశమున 99.057 కలరని అంచనా; 
తక్కినవారిలో చీనీయ, భారతీయ, నీ|గో, యూర 
పియన్‌, అమెరికన్‌ సంతతులవారు చేరియున్నారు. 
చీసీయులు చాలవరకు, వివాహములద్వారా, దేశీయ 
జాతిలో మిశితమగుచున్నారు. 


దేశమున దాదాపు 70 దేశీయ భాషలు మాతృ 
భాషలుగ వివిధ [పాంతములందు పచారమున 
ఉన్నవి; ఈ భాషలన్నియు మలే-ఇండోనీసియన్‌ 
భాషా కుటుంబమునకు చేరినవి. వీనిలో *“తగలాగ్‌” 
అనబడునది దేశీయులలో 387కు పరిచితము. 


దు 
మిందనావ్‌ ఎవులలోని పర్యత ,పాంతపు గహన 
భూములందు పకృతి డేవతారాధకులు కొందరు 
కలరు; దేశ పజల లలో రమారమి 0.2', : మాతము 


శీ. సమాచార సా.: దేశమున 1,458 
తపాలా ఆఫీసులు 1,846 పెలే-కమ్యూనికేషన్‌ 
స్థావరములు కలవు (1970, డెశమున రేడియో 
[పసార కేందములు 178; చెలివిజన్‌ స్థావరములు 
7 కలవు (1968) | 


ర. యాన సౌ.: దేశపు రోడ్డ నిడివి 
7కి, 582 కిమీ; ఇందు దాదాపు 10', అత్యుత్తమ 
స్థాయికి చెందినది; రోడ్డ నిడివిలో దాదాపు 4ర్‌% 
క దీవిలో ఉన్నది (1971). రైలు మారి 
ములు మొత్తపు నిడివి 1,854 కిమీ; ఇందులో 
1 140 క్రిమి. లూజాన్‌ దీవియందును, తక్సినది 
పానే దీవిలోను కలవు (1970). దేశమునచేరి 
ద్వీపములు అనేకములు ఉన్నందున జలమార్గము 
లకు ఎక్కువ [పాధాన్యము కలదు. ఇటుల దేకాం 
తర్షత [ప్రయాణమునకు ఉపయోగించు నెకల 
మొత్తపు టన్నేజి 9,29,000 (1969). దేశమున 
వివిధ ద్యీపములందు కలని మొత్తమున 85] 


964 [ప్రపంచి రాజ్య సర 3స్యము 


రేవులు కలవు; వినిలో 20 రేవులు మాతమే 
విదేశీయ వ్యావారమున క్రై నియమితములు. రేవులలో 
నెల్ల మనిలా నగరపు రేవు, అంతర్జాతీ యముగ 
సశృరొందినడి; తరువాత సేబూ, ఇలాములో రేవులు 
కమమ.గ లెక్కి_ంపద౧నవి. 


దేశమున 74 విమానాశయములు కలవు; 
విమానాకయము పలు విదేశీయ 
విమానయాన సంస్థలకు మజిలిగా ఉపయోగపడు 
చున్నది; (ప్రభుత్వమునకు చెందినవిగాక, వైయక్తిక 
యాజమాన్యమున క9 విమాన్నాశయములు దేశమున 
కలవు. 


6. చరిత : ఈ డేశపు పూర్వ చరితను 
గురించిన వివరములు బాగుగ తెలియరాకపోయినను 
[కీసు శకారంభమున ఇట దేశీయులందు ఒక నాగ 
దిక వ్యవస్థ నెలకొన గలిగెననియు, ఆ [పజలపై 
మలయా, జావా ద్వేపములద్వారా భారతీయ 
సంస్కృతీయు తన [ప్రభావమును నెరపగలిగ 
ననియు, ఆ (పాచీనుల లిపి భారతీయ లిపులకు 
సన్నిపాతముగ ఉండెననియు తెలియవచ్చుచున్న ది. 
ఈ దేశమునందలి వివిధ భాషలలో కన్పట్టు 
సంస్కృత తత్సమములు, తద్భవములు ఇందులకు 
[ప్రబల నిదర్శనములు. 


(పపంచ చర్మితలో తొలుతటి భూ పదక్షిణ 
యా[తను నిర్వహించినవాడుగ పేరొందిన ఖెర్ణి 
నాండ్‌ మెజెల్తాన్‌ అను పోర్చుగీజు నావికుడు 
[కీ. శ. 1521 మార్చి 6న ఈ దేశమున కాలిడు 
టతో పాళ్ళాత్యులకు ఈ దేశముతో తొలుతగ 
పరిచితీ లభించినది. ఆ నావికుడు స్పెయిన్‌ దేశపు 
పాలకుని ఆదర, (పోత్సాహములతో తన యాతిను 
నిర్వహించుచున్నందున ఈ ద్వీపములు స్పెయిన్‌ 
దేశపు పాలకునకు చెందినవిగ [పకటించెను. అది 
మొదలుగ స్పెయిన్‌ పాలకుల సేనలు అటచేరి, 
దేశీయుల (పతిఘటనను నిర్మూలించి దీపములను 


వశపరచుకొని, తమ దేశపాలకుడగు ఫిలిప్‌ పేర 
దేశమునకు ఫలిప్పీన్స్‌ అను పేరు కల్పించిరి. 
కి. శ. 1600). స్పెయిన్‌ (ప్రభుత్వపు పోత్సా 
హమున దేశమున కె స్త్రవమతము, బుందనావ్‌ 
సూలూ ద్వెపముల మస్ట్‌ ములందు తప్ప, తక్కిన 


— 


(పజలందు వ్యాపించినది. స్పెయిన్‌ దేశపు వలస 
పాలన దాదాపుగ ఇట నాలుగు శతాబ్దములు సాగి 
నది. 1820 తో దశకిణ అమెరికా కాలోని స్పానిష్‌ 
వలసలు తిరుగు బాటుచేసి స్వాతం త్యమును గడించి 
నవి; ఆ సందర్భమున ఫిలిప్పినో |ప్రజలును ఆందో 
శన సలుపగ స్పెయిను |పభుతణము దేశీయులకు 
కొలది అధికారములను కల్పించినను మొ తముమీద, 
ఈ నాలుగు శతాబ్దములలోను, దేశ (ప్రజలు 
'స్పెయినుదేశపు నిరంకుశపాలనలో అడగియుండ 
వలసివచ్చినది. దేశ పజలు స్వాతంత్యమునకై 
సాగించిన పోరాటములు నిర్ణాశిణ్యముగ అడచివేయ 
బడినవి. కడకు స్పెయిన్‌ దేశమునకును, యు. స్టే 
కును మధ్య సాగిన పోరాటమున స్పెయిన్‌ పరాజిత 
మగుటవలన ఈ రాజ్యము యునై టెడ్‌ స్టేట్స్‌కు 
వశమయ్యను (1898, తరువాత [పజల ఆందోళ 
నను ఆదరించి యు. స్టే. (పభుత్యము అంచెల 
వారీగా దేశీయులకు |పభుత్యమున అధికారమును 
కల్పించి 1944 కు స్వపరిపాలన దేశమున రూపొం 
దింపజేయుటకు 1984 లో చట్టమూలక ముగ ఆమో 
దించినది. ఇంతలో ద్వితీయ |! ప్రపంచయుద్ధ సంద 
ర్భమున ఈదెశము జపాను సేనల వశ మైనది 
(డిశెంబరు 9, 1941). కాని కడకు జపాను 
దేశము ఓడిపోయిన ఫలితముగ యు, సే. ఈ 
రాజ్యమును మరల వశపరచుకొని, తన పూర్వవు 
వాగ్దానమును అనుసరించి, 1946 జులై 4వ 
తేదీన దేశము స్వతం్యత గణరాజ్యముగ రూపొందు 
టకు సహకరించెను. 

ద్వితీయ [పపంచ యుద్ధఫలితముగ ఈ దేశము 
విపరీతముగ దెబ్బతినినది: [పజలయందు అత 


ఇతడు 195కి నుండి 1957 వరకు దెశాధ్యక్షుడుగ 
ఉండెను. 


7. పరిపాలన : 1978 జనవరి 17న 
ఆమోదింపబడిన నూతన రాజ్యాంగవిధానమును 
అనుసరించి దేశమున పస్తుతమున పాలన నిర్వ 
పింపబడుచున్నది దెశాధ్యక్షుడే  ప్రధానిగ 
నెతము వ వ్యవహరించుచు తనకు పరిపాలనయందు 
సాయపడుటకై అతడు 18 మంది కార్యదర్భులను 
నియమించుకొని వారి ద్వారా వివిధ శాఖలను నిర్వ 
హించును. ఆధ్యక్షుడును, ఉ పాధ్యక్షుడును, నాలు 
గేండ్డకు ఒకసారి జరుగు ఎన్నికలలో ఎన్ను కొన 
బడుదురు. శాసననిర్మాణాధికారము 
కలదు; కాం|గెస్‌లో సెనెట్‌, (పతినిధుల సభ ఆను 
రెండు కక్ష్యలు కలవు. సెనెట్‌ లోని సభ్య సంఖ్య 
24; (పతినిధి సభలోని సభ్యసంఖ్య 120. ఈ 
సభ్యులను నాలు గేండ్లకు ఒకసారి |పజలు ఎన్ను 
కొనెదరు. 21 ఏం ద వయనునకు తగ్గక, ఇం గ్రిష 
గాని, స్పానిష్‌ గాని, 'వదియైన దేశీ యభాషనుగాని 
చదువుటయో, [వ్రాయటయో నేర్చి, కొన్ని నివా 
సార్షతలు కలిగిన (పతిపౌరునికీ వోటువాక్కు 
కలదు. దేశమునందలి రాజకీయపక్షములలో నేష 
నలిస్ట్‌ పార్టి, లిబరల్‌ పార్టి అనునవి ముఖ్యములు, 
దేశమున 68 రాష్ట్రములు, 61 |పముఖనగరాలు, 
1488 మ్యునిసిపాలిటీలు, 21 స్థానికపాలనా 


క 
కాం గగకు 


(+ 
et” 


ఉగ ఇ ఈగ నో భ్‌ ౨వ మె 

ముతత త కతవుం “పనా పతినిధుల స రంపదు 
టే 
pr 


ఇ 

Yt దం ల టో 

ల్‌ న హూ! ల (pe కు అ WNT జ 
ము 


క. 


ము. 
_ wp pW జం ల్‌ 
భూతల, న్‌ వ్‌ య అదోగు ద fu తు 99 
కా [2 
హా గ న ఖో 


భూతలసేనయందు 18,౮00 చూభులు కలరు; 
టాంకుదశములును కలవు. నౌకాసేశనయంచలి 
డిస్టా యర్షను 


మించిన పెద పోరాటపు నౌకలు లేవు. కతన. 


యంద? యోధ సంఖ్య 9,000; విమాన సంఖ్య 
160 | (1972). 


9. అంతర్జాతీ క్రియ సం. : ఐ.రా.స. సంస్థాపన 
కాలమునుండియ ఆదు ఈ దేశము సభ్యత్వమును 
కలిగి ఉన్నది; దాని ప్రత్యేక సంస్థలందును ఈ 
దేశమునకు సభ్యత్వము కలదు. కమ్యూనిస్ట్‌ దేశ 
ములతో దౌత్యసంబ బంధములు లేకుండ ఈ దేశము 
చాల కాలము వైదొలగి ఉండినది; కాని 1974 లో 
ఐ. రా. స. యందు చీనాకు సభ్యత్వము లభించి 
ఆగ్నేయాసియాలో యు. స్టే. పలుకుబడి తగ్గిన తరు 
వాత ఈ దేశము తన వైఖరిని మార్చుకొని 1975 
మొదలుగ, చీనా మొదలగు కమ్యూనిస్ట్‌ రాజ్య 


866 పపంచ రాజ్య సర్యసంము 


ములతో దొత్యసంబంధ ములను ఏర" రచుకొనుట 


ఆరంభించినడి 


10. ఆర్థిక రంగము: దేనపు ఆర్థిక 
వ్యవస్థ వ్యవసాయముపై ఆధారపడి ఉన్నది; 
దేశపు భూమిలో 8. వ్యవసాయమున ఉన్నది; 
ఇదిగాక, 25% వ్యవసాయయోగ్యముగ చేయబడు 
టకు అనుకూలముగ ఉన్నది. వ్యవసాయమున 
ఉన్న భూమిలో నాలుగింట మూడువంతులు ఆహార 
ధాన్యోత్ప తికై వినిచూగింపబడగా, తక్కినది 
వ్యాపారపు పంటలకై వినియ క్ర్షమగుచున్నది. 
దాదాపు 40% వ్యావసాయిక భూమిలో వరి పండింప 
బడుచున్నది; వరి తరువాత చెప్పుకొనదగిన ఆహార 
ధాన్యము మొక్కజొన్న. వ్యాపారపు పంటలలో 
జనపనార, చక్కెర, 
1970లో ఆయా పంటల ఉత్పత్తి, టన్నులలో శః 
దిగువరీతిగ ఉన్నది; వడ్డు, 52.కి లక్షలు; కొబ్బరి 
17.8 లక్షలు; చక్కెర 25 9 లక్షలు; మొక్క 
జొన్న 20.1ల; పొగాకు 61,200; జనపనార 
1,22,400, ఇవిగాక కొలది పమాణములలో 
కాఫీ, కోకో, రబ్బర్‌ , పండ్లు, కూరగాయలు ఉత్పత్తి 
అగుచున్నవి. 


కొబ్బరి ముఖ్యములు. 


దేశపు వై శాల్యమున ర్‌®ి% అటవీమయము. 
దేశమునుండి 1969-70లో 686 లక్షల ఛు. 
మీటరుల కలప ఎగుమతి అయినది; తక్కిన 
అటవీ ఉత్పత్తులలో బంక, చెదురు, యక్షధూవం, 
వనస్పతినూనెలు, పేము, రంగుకలప పేర్కొన 
దగినవి. చేపల పరిశమయు విరివిగ ఆదరింవ 
బడుచున్నది; పపపోషణకు ఎక్కువ ఆదరము 
కలదు. దేశీయులలో మాంసాహారము అంతగా 
వ్యాప్తిలో లేదు. 

దేశపు ఆర్థిక వ్యవస్థలో, వ్యవసాయము తరువాత 
లెక్కకు వచ్చునది ఖనిజకృషి. రాగి మాంగనీజు 
ఇనుము, బంగారము ఆందు [కమ _పాముఖ్యము 


కలిగి ఉన్నవి. దెశమున ఇదివరలో [ప్రముఖ 
పర్మిళశమలు ఏవియులెవు; కాని (పస్తుత మున వ్యావ 
సామిక వస్తువులపై ఆధారపడిన పరి! శ్రమలు 
కొన్ని నలకొల్పబడినవి. దేశమున విద్యుదుత్చత్తి 
మర్థ్యము 1969 లో 12,48,000 కివా. దేశపు 
ఎగుమతులలొ్‌ నార, ఆహారధాన్యములు, కలప 
ముఖములు. దేశపు ఎగుమతుల విలువ 749 89 
కోట్ట సేసోలు (151 దిగుమతుల విలువ 
801.85 కోట్ట పేసగోలు.సాలుసరి బడ్జెటరీ వ్యయము 
819.7 కొట సేసోలు (1969-70). 


వే ౯ 


11. సాంఘిక రంగము: దేశమున గృహ 
వసతి చాలా తక్కువ; కార్మిక | శేయస్సునకై తగు 
కార్మిక శాసనములు అమలునందున్నవి. ఉచితము, 
నిర్సంధమునగు [ప్రమిమరి విద్యాబోధన అమలున 
ఉన్నది. జాతీయ భాషయగు తగలాగ్‌ బోధింప 
బడుచున్నను, విద్యాబోధనలో ఇంగ్లీషే ముఖ్య 
మాధ్యమంగా వాడుకలో ఉన్నది. 10 ఏండ్ల 
వయసుకు తగ్గని [ప్రజలలో 88.37% అక్షరాస్యులు 
(1970). దేశమున ,పాధమిక పాఠశాలలలో 
69.09 999 మంది, సెకండరీ పాఠశాలలలో 
18,87,5లిర్‌ మంది, కాలేజీస్కూ-ళ్లలో 5,78,865 
మంది పఠించిరి (1967-65). ఫిలిప్పీన్‌ విశ్వ 
విద్యాలయము 1908 లో సాపింపబడినది. ఇందలి 
విద్యార్థి సంఖ్య 21,776 (1966-67). 


దేశమున 400 [గంథాలయములు కలవు. 
అందు ఫిలిప్పీన్స్‌ విశ్వవిద్యాలయ [గ్రంథాలయము 
[ప్రమ ఖము; మనిలాలోని జాతీయమ్యూజియం 
పముఖత _ చెందినది. దేశమున _ పత్రికా 
స్వాతం త్యము అమలున ఉన్నది. ఆరు దిన 
పతికలు ఇంగ్లీషునను ఒకటి తగలాగునను, 
రెండు వీనీయ భాషలోను వెలువడుచున్న వి. 


దేశమున 47,86 శ య్యాసంఖ్యక ల ఆసు 
ప[తులును, మాతాశిశు కేందములును కలిసి 
మొత్తం 71 కలవు; వైద్యసంఖ్య 24 921] 


పటము 21. 


ఒక టాకా = రూ. 060; 


a కనా గ ఖు 
చే ¥c bb సూ 
ధ్‌ #5292 % 9 Ya అ . 
Ep శ? స న 9 ఛం] బో ww “5 0 hm 6 a 4 Ne 2 YE “ఈ. 
hh | స సత్ర ప శ ఏలే టాం సట రి టే సా 
ళ్‌] DEA t కె 32 9 బి “2 ve ఖై 
॥ YP arn) టట Sor 430 ళా "చై టె త సం భభ Ye 
ఎ ౪} స పాశం చ 30 Yr} తే న * "a cry x శ గి 
ట్‌ [1 a} é} స్థ స “3 , t+ 7 fh hh జై (3 Fl 3 Hh) 
a3 in f) Mr § bb గే వ తక కళ్ళి mh 
| వ i శే ఇ 90 fi శి షః ర y¥ Ne an 0 J ia “ “2 fb 
న. 3 2 లె మ రా ఖ్‌ ణప న. మ. జ ట్రై 
నం సట wp gi Ca ee bo gg) yy 1B 
 . DS re 
a ee sid hyn భా aw ఇ 
. WIth, ఆ క t1) 1 జ స్‌ న్‌ <3 స i ఖో గ 3] 3 క స సీ Br 3 ళం 
[ 41 ల] “i | 1 re ల స! గ్‌ “0 ఆలి b ౮] 1 . . స v2 0 
13 qe న జ్‌ నీ PF A అ న్‌ ip v3 శ్‌ fy ig స) కల్‌ [ra <a by vo క & 
MET eh Mr CRY Te Mm ag 
‘a «1 ah 3 లః [2 “91 33 us [2 (13 138, ' 15 పష. A కీ నం 
2 ho Dos 2 bs కా | “3 5 3 (౯ a 6 
శ ఇ 3 lp wi dle a ia తి 3 (1 iat ag rie Cy nn = 
by, sl) © | G తలే 2 3 0) లి హ్‌. /| ఘు fg “0 ఆ 
కోక! m3 క) "3 5 3 Ge (క్రి స వ! ఖం నులి vy ob త YY h ఇర] Go 
~~ by! 0 bh» yi = nia Mr Te: 00 
శే er. వి q3 2 nn 9 bh Vy ఖ్‌] ge range 
జ aya ae WEA SER ey |] ల లొ 
[Ce SH స లిం సు శర be చేశాడే hb 
Ee 
0 ॥ 3 ( 
‘ లీ ళీ Ya ఇ 
శా. దీ, 1 ee 
4 haw లనే RE CE 
న్న ¥ న + 
() ' ca 2 33 2 ఇస్స్‌ ఫ్‌ 
న్న 
ప శ ర గం ళా aw క. 
fa yi 63 3 se గ 3 | రగ 
శ ౧౩ 0 ౪) v3 3 Yd { 
3 a 
9 శి ట్‌ 3, లీ 9 waif | | 
త hg Rh / 
fa మ ms v3 i | Ey 
crn గ్గే న! v2 3B 5" N= సం : నం 
Je ల ర Sy 
a «3 a ప! క గ 3 ఖీ 
Ye bw dale ge i 
aw Jh hf 
2 సే | a ¥3 లీ Cc గ్‌ గ్‌ . 
33; 3 2 ల h Ye 2 3 
లి * DD ws wa ఫు 1 | యట నో 
డా ont i 5 fr Ge 
ల్‌ bug స 3 wo ha |} Gres 
Ted స్ట్‌ ల్‌ ఖ్‌ 
1౧ $8295 # | స PRE 





దేశ 
కై 


వర్షపాతము 


సాలు పొడవున 


మున ఉష్టత ఎక్కువగ ఉన్నను, గాలిలో చెమ్మ 


దనముకూడ ఎక్కువగనే పండును. 


మ, 


ని. శీతోషసితి మొ. 


న! 
* 


కొలతూక ములు 


టిటిష్‌ విధానపువే గతమున ఉన్నను మె,టిక్‌ 


868 పపంచ రాజ్య సర్యసమొ 


ళ్‌ al ~ ఇ” 
నందు నాలు వ 


BO 


విరివిగ కలదు; ఏ _చాంతము 
పాతము 125 సెం దు.కు తగ్గదు. కార్స్‌బ కారు, 
సిల్‌ హైట్‌ [పాంతములలో ఆ వర్షపాతము 3/5 
సెం.మీ. నుండి 500 నెం. మి 


(4 


౬ 


మీ, వరకు ఉండును. 
దేశమున వన్యసంతతి అధికము; ఏనుగులు, పెద్ద 
పులులు మొదలగు పెద్దజ జంతువుల రకములును 
గణనీయ సంఖ్యలో కదం కలవు. దాదాపుగ 
స సనజాతి జంతువుల రకములు 200, పక్షి 
జాతులు 750, సరీస్వవ జాతులు 150, మత్స్య 
జాతులు 200 కలవని లెక్క_లవలన తెలియు 
చున్నది. 


తీ. జనసంఖ్య మొ. : 1961 లెక్కలను 
అనుసరించి, ఈ దేశపు జనసంఖ్య 6,08 59,21; 
1972 లోని ఆంచనాలనుబట్టి ఆ సంఖ్య 7.5 కోట్లు. 
జనసాంద్రత చ. కిమీ కు 525. దేశపు నగరము 
లలో ఢాకా (1961 జ. స. 7,89,000); చిట్ట 
గాంగ్‌ (7,79,000); నారాయణ గంజ్‌ 
(ఉ 2000); ముల్నా (౨,86,000) పేర్కొన 
దగినవి, _పేజలలో అత్యధిక సంఖ్యాకులు బెంగా 
వీలు. వీరిలో _దావిడ, మంగోల్‌ జాతుల లక్షణ 
ములు మిళితములై నటుల శాస్త్రజ్ఞుల భావన, చిట్ట 
గాంగ్‌ [పాంతమున మా|తము అల్ప సంఖ్యాకులగు 
మంగోలాయిడ్‌ జాతుల కొండజాతి |పజలు కలరు, 
దేశీయులలో అత్యధిక సంఖ్యాకుల మాతృభాష 
బెంగాలీ; బీహలరీలు ఇదివరలో కొంతమంది ఉన్నను 
[పస్తుతమున వారి సఖ్య చాల తగ్గిపోయినది. 
దేశీయులలళో 80.4 .. [ప్రజలు ముస్లి ములు; 17.4% 
హిందువులు; తక్కినవారు బౌద్దులు, కై స్తవులు 
(1961). 


4. నమాచార సా.: దేశమున (పభుత్వాధ్య 
ర్యమున పనిచేయు తంతి తపాలా వసతులు కలవు 
(సంఖ్యా వివరములు తెలియవు); రేడియో చెలి 
ఫోను రేడియో టెల్మిగాఫ్‌ వసతులును కలవు. 


శాకాలో డక చిమ [పసార కేం [దమును, దాని 
కాడలు చిట్టగాంగ్‌ , రాజ వ! సిల్‌ హెట్‌లలోకు 
కలవు. ఢాకాలో ఓక ఇెలివిజన్‌ కేం|దము పని 


చేయుచున్నది. 


ర్‌ యాన సొ. : దేశమున రోడ్డ వసకి చాల 
9,820 కిమీ. పొడవున 
రె లుమార్గ పు నిడివి 8,246 కిమీ 
దేశాంతర్గత .పయాణములకు, సరకుల రవాణాకు 
నదీ మార్గములు ఎక్కువగ ఉపయోగపడుచున్నవి 
సము[ద తీరమునఉన్న చిట్టగాంగ్‌ రెవుద్వారా 
విదెశ వ్యాపారమున ఆధిక భాగము సాగుచున్నది; 
దానికి సమిపమునఉన్న చాల్నా రేవు సెతము కొల 
దిగ ఇందు సాయపడుచున్నది. 


6. చరిత: ఈ దేశపు చరిత్ర 1949 వరకు 
భారతదేశ చరితతో ముడివడియుశ ది. 19468 లో 
ఆ ఉపఖండము రాజకీయముగ విభ కృమైనపుడు 
పాకిస్తాన్‌న ఈ దేశము అంతర్భాగ ముగ ఉండి 
తూర్పు పాకిస్తాన్‌ అని వ్యవహరింపబకినది. కాని 
[పాదేశిక, భాషా సమస్యలవలన చెలచేగెిన విఖేద 
ముల ఫలితముగ, ఆంతరంగిక స్వపరిపాలనకై 
షేకు ముజిబుర్‌ రహమాన్‌ నాయకత్వమున, 
ఆవామీలీగ ఆను రాజకీయ పక్షము ఆందోళన 
పారంభించి 1970 డిశెంబరున జరిగిన ఎన్నికలలో 

అత్యధిక స్థానము లను అసెంబ్లీలో ఆర్థించినది; 
ఆంతట [ప్రజల ఆకాంక్షను దౌర్దన్య మార్గమున 
అడచుటక్రై పాకిస్తాన్‌ కేంద ప్రభుత్వము కృషి 
చేయగ, ఆది కడకు తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌ల 
మధ్య యుధద్ధముగ పరిణమించుటయు, అంతట 
పాకిస్తాన్‌ దుశ్చోర్యలవలన _ భారతదేశము కూడ 
యుద్ధమున దిగవలసి వచ్చుటయు కడకు 1972 
జనవరి 12 స్వతంత బంగ్లాదేశము అవతరించి షేక్‌ 
ముజిబుర్‌ రహమాన్‌ ప్రధాని అగుటయు 
జరిగినవి. ఆ సంవత్సరపు అంతమున ఒక నూతన 


బంగాదేర్‌ 869 
as] 


రాజ్యాంగ విధానము అమలులోనికి కొనిరాబడి, 
చేకు ముజిబుర్‌ రహమాన్‌ పధానిగనే నూత్న 
[ప్రభుత్వము ఏర్పడినది. కాని దేశపు ఆర్థిక, రొజు 
కీయ పరిస్థితి ఆందోళశనాజనకము కాగా షేక్‌ 
ముజిబుర్‌ రహమాన్‌, రాజ్యాంగ విధానమును 
రద్దుచేసి, తానే అధ్యతడై, దేశమున బంగ్లా గాదేశ్‌ 
కృషిక్‌ |కామిక అవామీలీగు అను ఒకే ఒక రాజ 
కీయ పక్షమును ఏర్పరచి, తక్కిన పక్షములను 
నిషేధించి, పాలనను తన మంత్రివర్గ సాయమున, 
తాను నియమించుకొనిన జాతీయ సంఘపు సలహాతో 
కొనసాగింప మొదలిడెను (1965 జనవరి 6). 
కాని దేశపు ఆర్థికవ్యవస్థ నానాటికి దిగజారుటవలన 
దానిని అరికట్టుటకై, ఆయన 100 టాకాల 
నోట్టను రద్దుచేసెను (ఏపిల్‌ Ts 1975); ఇంధన 
వాయు భూములను జాతీయము చేసెను. కాని 
ఇంతలో కొన్ని ఆంతరంగిక కల్టోలముల ఫలిత 
మున సైన్యము తిరుగు బాటుచేసి, షేక్‌ ముజిబుర్‌ 
రహమాన్‌ను సకుటుంబముగ వధించి, దేశమున 
కొత్త ప్రభుత్యమును, ముసాక్‌ అహమ్మదు 
అధ్యక్షతన నెలకొనజేసినది (ఆగస్టు 15, 1975). 
కాని అనతికాలముననే అతడును, నై న్యమున 
"వేర్‌ రొక వర్షమువారి జోక్యమువలన పదవి (భష్టుడు 
కాగా, వేరొక [ప్రభుత్వము ఏర్పడినది. 


7. పరిపాలన : దేశమున పజాస్వామ్య, 
లౌకిక, గణతం[త రాజ్యాంగ విధానమే ఇకనుందు, 
ఆచరణలో ఉండగలదని కొత (ప్రభుత్వము 
[పకటించినది; కాని (పస్తుతమున సెన్యవు సహాయ 
ముతో అధ్యక్షుడు తన మంతి వర్గ ముద్వారా 
పాలనను నిర్వహించుచున్నా డు. 


8. దేశరక్షణ : దేశ స్వాతం త సం|గామ 
కాలమున |పముఖపా[తను నిర్వహించిన ము క్రి 
వాహినిని (పాతిపదికగ [గ్రహించి భూతల సెన్య 
మును, అటులే పాకిసాన్‌ [ప్రభుత్వము వదలి 
పోయిన కొన్ని చిన్న నౌకలు ఆధారముగ ఒక 


క 


నౌగా సేనయు, అట్టివయగు కొలది విమానములతో 
వాయు సేనను నెలకొల్పి వానిని పటిష్టతరములు 
చేయటకు కృషి జరుగుచున్న ది. సంఖ్యావివరములు 
తెలియ వచ్చు టలేదు. 

9. అంతర్జాతీయ సం : దెశమునకు ఐ.రా.స. 
యందును, వెక్కు తదనుబంధ సంస్థలయందును 
సభ్యత్వము కలడు. తొలుత ఫేనాయ, పాకిస్తాన్‌ 
దేశమును ఈ దేశముతో డొత్యసంబింధ ములు నెల 
కొల్పుకొనకున్న ను, ముజిబుర్‌ రహమాన్‌ మరణా 
నంతరమున అవియు అట్టి సంబంధములను మొద 
రిడినవి. ఆయినను ఆస్తి, ఆప్పులపంపక మును 
గురించి పాకిస్తాన్‌తో ఈ దేశమునకు కల వివాదము 
ఇంకను ప న. కాకున్నది. కామన్‌ వెల్తున 
ఈ దేశమునకు న. తే. ముజిబుర్‌ 
రహమాన్‌ మరణానంతరమున, భారతదేశమునెడల, 
ఈ దేశ : పభుత్వము కొంత వై మనస్యము 
వహించినది. సామరస్య పూర్వక ముగ సాధింపదగు 
ఫరక్కా బారేజి వంటి ౧టివనరుల సమస్యల 
విషయమున బంగ్లాదేశ్‌ మొండి పట్టుదంబట్టి, ఆ 
సమస్యను ఆంతర్జాతీయము చేయుటకై కృషి చేయ 
చున్నది, 

10. ఆర్థికరంగము : దేశపు ఆర్థికవ్యవస్థకు 
వ్యవసాయ మే" ముఖ్యాధారము = దేశపు ప మొ త్రపు 
వైశాల్యమున 68% అనగా దాదాపు 224 లకల 
ఎకరములు సేద్యమున ఉన్నది. ఉత్ప త్తియగు 
ముఖ్యమగు ఆహారవు పంట వరి. సాలున దాదాపు 
ఒక కోటి టన్నుల ఉత్పతి ఇందు జరుగుచున్నది. 
అయినను దేశమున జనసంఖ్య ఆధికమగుటవలన, 
దేశావసరములకు ఇది సరిపోకున్నది. రొక్కపు 
పంటలలో [ప్రముఖత వహించినది జనపనార. 
[ప్రపంచమున ఉత్ప త్తియగు ఈ పంటలో 80% 
ఈ దేశమున పైరగుచున్నది; దాదావు 105 వేల 
ఎకరములలో తేయాకు ఉత్పత్తి జరుగుచున్నది. 
దేశమున పశుసంఖ్య విసారము; వ్యవసాయమునకు, 
రాకపోకలకు పాలు వగైరా ఆహార దవ్యములకు 


870 (పపంచ రాజ్య సర్వస్వము 


న! 


గో మహిష సంతతులు దేశమున ఏరివిగ వాడుక 
యందున్నను సంఖ్యా వివరములు తెలియవు. 
దేశమున 22,165 చ. కిమీ. వె శాల్గముగల ఆటవి 
భూమి కలడు. ఇందలి కలప దేశావసరములకు 
సరిపోవుచున్న ది. అడవులళోని కొయ్యను ముడి 
సామ[గిగ గహించి, కర్ణవులివద్ద ఒక కాగితపు 
ఫ్యాక్టరీ పనిచేయుచున్న ది. ఇందలి ఉత్పత్తి 
రోజునకు 100 టన్నులు. దేశము ర శామికముగ 
పురోగతిని సాధింపకున్నది. జవుళీ, చ కరః 
ఆల్హకం, ఆల్ఫ్యూమినములకు సంబంధించిన కొన్ని 
పర్మిశమలు మాతము కలవు. దేశమున విద్యు 
దుత్పత్తి సామర్థ్యము 160 వేల కివా.; తీతాన్‌వద్ద 
ఇంధనవాయువు లభించుచున్న ది; ఇది ఢాకాకు 
పెపులద్వారా పంపబడుచున్న ది, దేశపు ఎగుమతు 
లలో అత్యంత |పముఇత చెందినది జనపనార, 
ఎగుమతుఐ సంశఖాక్జివివరములు తెలియవచ్చుట 
లేదు. కాని దాని ఎగుమతివలన 1972-"శి లో 
విదేశియదవ్యము, 875 కోట్ల టాకాల విలువకు 
అధించినదని తెలి చువచ్చుచున్న డి, 


11. సాంఘిక రంగము : స్వాతంత్య సం 
[గామవు అనంతరమున దేశము ఆర్థిక ముగ క్రల్లో 
లితమమునది; వివిధ సాంఘిక రంగములందు 
సాధించిన పురోగతిని గురించి వివరములు 
తెలియవు. విద్యాబోధన |పభుత్వపు ఆధ్యరమన 


నిర్వహింపబడునున్న ది. దేశమున ఆక్షరాన్యుత 


160 (1961,; విద్యాబోధన బెంగాలీ యందు 
నిర్వపాంపబడుచున్నది; ఇంగ్లీమనకు ద్వితియ 
భాషగ [పాముఖ్యము కలదు. ఢాకా, రాజషాహి, 
మైమెన్‌ సింగ్‌, _ చిట్టగాంగ్‌లకో విశ్వవిద్యాలయ 
ములు కలవు. దేశమున 1975 జూన్‌లో దిన 
పతికలు |పచారమునందుండి నిలపివేయబడి ఇతి 
పూర్‌ (బెంగాలీ): బంగ్లాదేశ్‌ టయిమ్స్‌, (ఇంగ్లీషు) 
అనునవి మ్మాతమే (ప్రభుత్వపు ఆధిపత్యమున 
వెలువడు వనతి కల్పింపబడినది ఢాకాలోని విశ్వ 
విద్యాలయమున [ప్రముఖ [గంధాలయమును, దర్శ 
నీయమగు మ్యూజియమును కలవు. దేశమున 
6,668 శయ్యాసంఖ్యకల వై ద్యశాలలు కలవు, 


12 యాతా సొ, : కామన్‌ వెల్తునందు సభ్య 
త్యముకల దేశములవారికి వీసాలు ఆవసరము లేదు; 
ప్యాస్‌ పోర్టులు కావలయును. ఈ సదుపాయము 
కొన్ని తక్కిన  దెశములకును కలదు. ఈ 
సౌకర్యములేని తక్కిన దేశీయులు ప్యాస్‌ పోర్టు, 
వీసాలను విధిగ పొందియుండవలయును. యాతి 
కుల సంఖ్యా వివరములు తెలియవచ్చుటలేదు, 


18. (పనిద్ధ కొరులు : ఆధునికులతో అత్యంత 
(పథ్యాతిని ఆర్జించినవాడు 'షేక్‌ముజిబుర్‌ రహ 
మాన్‌ (1917-1975); దెశ స్వాతం త్యమునకె 
పోరాడి సఫలతను ఆర్జించిన ఈతడు, కడకు దుర్మ 
రణము పాలయ్యెను. 


al బర్మా 


ముఖ్యనగరము : రంగూన్‌; జెండా . ఎరుపు 
రంగున ఉన్న భూమికపె _ఎగువమూలన 
దండమువద్ద, అమరిన ముదురునీలపు చిన్న దీర్గ 
చతుర[సవు భాగమున కుదురుకొనిన పంచకోణపు 
పెద్ద నక్ష! తమను పరి వేన్టించి కోణముల మధ్య 
నుండు ఆయిదు చిన్ననక్ష తములు (తెలుపున) 
కలది. జాతీయ గీతము: కాబా మక్యేః* + 


(మా మాతృభూమి... .--. ) అనునది. నాణిము; 
కియాత్‌; ఇది 100 పయాన్‌లుగ విభ క్రము; ఒక 
కియాత్‌ = రూ 140; కొలతూక ములు: 
బిటిష్‌ విధానపువి; కాలగణన : సా. 6-80 గం. 
= భారతదేశమున సా, 5 గం శి0 ని. 


ఓ. ఉనికి మొ.: ఆగ్నేయ అనియాలో 
రవి. 1019 తూ. తులా రేఖలమధ్యను, 1028s 


ఊ. అవాంశ రేఖలమధ్యను, నెలకొనియున్న ఈ 


వళమునకు ఊ& తరమున ఇండియా, చేనాయికు; 
తూర్పున తాయిలాండ్‌ , లావోస్‌, చనాలును; 


నైరుతిన బంగాళాథాతమున అంతర్భాగమగు ఆంద 


మాన్‌ సమ్ముదమును, పశ్చిమమున ఇండియా, 
బంగ్లాదేశ్‌లును _సరిహద్దులందున్న వి. దేశపు 
(గం 
డ్‌ ౮ స 
యయ DDES 
వ శ ప్ర 
ీ / / 
భ్‌ య 
జైన | fF 
1’ పట్ర న 
గులో య ra J 
Mn it | 
LE 3 x 
KY Ff ఛి 
IC ండ గీ 
ఈ స "2 యా 
~~ ; ళ్‌ టే 
gE ge x ౭ న్‌ జడ భూమి తరి 
స MANES Er కన. స్‌. 
య సై జ న్‌ 
కై ఈ f ( 
శృ మ g (J 
5 న. 
న్న స p + 





పటము 22. 


తూర్పు-పడమరల గరిష్టపు నిడివి 920 కిమీ; 
ఉత్తర-దక్షిణముల గరిష్టపు నిడివి 1,920 కిమీ; 
దేశపు వైశాల్యము 6,78,084 చ. కిమీ; తీరరేఖ 
నిడివి 1,920 కిమీ. భూతలరీత్యా, ఈ దేశము 


ఐర్మా 


871 


నాలుగు సహజసిద్ద _పాంతములుగ విభజింపదగి 
న 1. పశ్చిమమునను, ఊఉ త్తరమునను 
పర్రతమయభూమి. ఇందలి శెఖభరముల ఎత్తు 
1,580 మీ. నుండి 6,100 మీ. వరకు కలదు. 
మామా పరత శణికిని బంగాళాకాత 
మునకును మధ్యనున్న చీలికభూమి ఇందే చేరి 
యున్నది. 2, తూర్పున ఉన్న మ్‌ ఉన్నత 
భూములు. దాదాపు 900 మీ. సరాసరి ఎత్తుగల 
ఈ పీఠభూమి, దక్షిణమునకు చిలికగ కొనసాగి 
మలేదీపకల ములోనికి, ఆగ్నేయదిశ గ 800 కిమీ. 
చొచ్చుకొని పోవుచున్న ది. లీ. మధ్యబర్మా తూర్పున 
ఉన్న సాల్మీన్‌ నదికిని, పశ్చిమమున ఉన్న 
ఐరావతి, దాని ఉపనది చించ్విన్‌ నది ఆనువానికిని 
మధ్యగ ఉన్న ఈ [పాంతము వ్యవసాయమునకు 
అనువైన భూమి. 4. ఐరావతీ, సిరాంగ్‌ నదుల 
మధ్య పదెశ యును అత్యంత సారవంతమగు 
ఐరావతి డెల్దామండ లమును చేరిన [పాంతము. 
ఆసియా యందెల్బ ఆతిసారవంతమని పేరొందిన 
ఈ [పాంతము, వరిపండుటకు (ప్రపంచథ్యాతి 
పొందినది, దీని వైశాల్యము 25,900 చ, కిమి. 


దేశపు తీరరేఖను అృశయించియు, సమీపపు 
ఆల్బద్యీపములందును, సహజ నిద్ధములగు, ఓడ 
రేవులు వెక్కు కలవు. 


స, నీతోష్షస్టితి మొ. : ఉష్ణమండల సహజ 
మగు ఎతోష్ట పరిస్థితులను కలిగియున్న ఈ దేశమున 
సంవత్సరమునందు, మూడు బుతువులు-వర్ష, (గీష్మ 
గీత బుతువులు మా,తమే అనుభ వ వెద్యములగు 
చున్నవి. మే మధ్యనుండి, అక్టోబరు మధ్యవరకు 
వర్షబుతువు; ఇక్‌ ఎండలు, రెండు పర్యాయములు. 
ఏపిల్‌ నుండి, మే మధ్యవటబకును, అక్టోబరు మధ్య 
నుండి, నవంబరు నెలయంతటనూ, కాయును. 
ఇక తక్కిన కాలమును ఫీతకాలముగ లెక్కింప 
దగును. ఎగువ బర్మాలో సాలీనా వర్షపాతము 


872 పపంచ రాజ్య సర్వ స్వము 


డిగువ బర్మాలోను, రంగూన్‌ 

[ప్రాంతమునను, వర్షపాతము 250 సెం. మీ. ఇక 
మధ్యబర్మా ఆనగా అరకాన్‌ యూమాకుు, 
పశ్చిమ [వాంతమున సాలుసరి వర్షపాతము 80 
సెం. మీ. 115 సెం. మి. వరకు ఉండును ఈ 
[ప్రాంతముననే మాండలే నగరము ఉన్నది. మధ్య 
బర్మాయందు ఎండ లెక్కువ; ఎండకాలమున తాప 
[క్రమము 100ఫా. ను, అతి క మించును. శీకకాల 
మున 60° ఫా. గా ఉండును. దిగువ బర్మాలో 
కనిష్టోష్టత 60° ఫా.: గరిష్టైష్టత 100° ఫాం 
ఎగువబర్మాలో సమశీతోష్టత కననగును, 

దేశమున వృక్ష సంపద ఆత్యధికము; దాదాపు 
60 విభిన్నజాతుల వృక్షములు కలవు. అటవీ 
వె శార్యమున, దాదాపు నాల్గవవంతు భూమియందు 
టేకు వృతక్షమలు కలవు. ఈ చెకు అడవులు 
సాధారణముగ ఉన్నత పర్వత సీమలందు కననగు 
చున్నవి. ఏనుగులు, పెద్దపులులు, మొదలగు వన్య 
జంతువులు విరివిగ కలవు 

తీ. జనసంఖ్య మొ : 19/2 ఆంచనాలను 
అనుసరించి, దేశపు జనసంఖ్య ౨88.7 లక్షలు. 
దేశపు (ప్రముఖ నగరములలో రంగూన్‌ (1971 
జ. సం. 19,27,000, మాండలే (1969 జ. 
సం; 8,60,000 కు పెగా ), మౌల్మీన్‌ (1971 
జ. సం: 1,65,555), (ప ఎబుఖములు దేశమందలి 
[పజంలో అత్యధిక సంఖ్యాకులు | 75%) తిబెతీయ 
జాతికి సన్నిహితులు; చినీ యజాతితో సాన్ని హిత్యము 
కలవారు షానులు, కరెనులు, కదిస్‌లు, కాయాలు, 
చిన్‌లు తక్క నవారిలో ఆతరధక సంఖ్యాకులు. 
వీరుగాక బర్మాలోని ఆదిమవానులుగ భావింపదగిన 
మోన్‌, ప్యూ జాతుల |పజలు అల్పసంఖ్యలలో 
కలరు. భారత, ప కిసాన్‌ [పజల సంతతికి చెందిన 
వారు 1965 లో 7లక్షల వరకు ఊండిరి కాని 
వారిలో అత్యధిక సంఖ్యాకులు మాతృదేశములకు 
తిరిగి పోయిరి. యూరపీయుల సంఖ్య చాల 
స్వల్చ్బము. 


[ప్రజలలో 80% బర్మీయ భాషను మాతృ భాషగ 
కలవారు. తక్కిన వారియందు వివిద మాతృ 
భాషలు [పచారమున ఉన్నవి బర్మీయ లిపి దక్షిణ 
భారతీయ భాషల లిపులకు సన్నిహితము. బర్మా 
భాషయే, జాతీయభాషగ పరిగణనను ఆందినను, 
ఇ= గ్లీషను వాడుట ఆమోదితమెనది రాజ్యాంగ 
విధానము ఆంగ్లమనను, బర్మీయ భాషలోను 
రచింపబడినది. 


బర్మీయులలో 65% ధేరవాద (హినయానపు) 
బొద్దులు. రాజ్యాంగ విధానమున మత స్వాతం|త్య 
మునకు పరిగణన ఉన్నను, బు ద్దశాసన వ్యవస్థ 
అనుదానిని [ప్రభుత్వమే చట్టము మూలమున నిష్మెంచి 
వివిధ బౌద్ధ సంఘముల మధ్య సమన్వయతను 
పోత్సహించుచు, మారుమూలపాంతపు (పజలు 
సెతము బౌద్ధమత మును అవల9భించునటుల 
చేయుటకు కృషిచేయుచున్నది చీసియస=తతికి 
చెండిన బర్మీయులలో.  మహాయానబౌద్ధము 
(పచారమున ఉన్నది. పర్వత పాంత పజలలో 
కరెన్‌లు, కాయాలు, కచ్చిన్‌లు, చిన్‌లు అను 
తెగలవారిలో కొంతవరకు క్రై స్త్రవమతము వ్యాపింప 
గలిగినది. 


4. నమాచార సా.: దేశమున 1,092 
పోస్టాఫీసులు, 27 865 ెలిఫోనులు, 288 తంతి 
అఫిసులు కలవు, చెలిఫోనులలో దాదాపుగ సగము 
రంగూనుననే ఉన్నవి. రేడియో- "టెలిఫోను, లేదా 
వైర్‌లెస్‌ టెల్మిగాఫ్‌ వలన యు. స్టే: సో, రష్యా; 
[బిబన్‌ డెన మార్క, స్విజర్‌ లండ్‌ , ఆస్ట్రియా 
కెనడా, ఇటలీలతో ఈ దేశమునకు వారా సం 
బంధము కందు. దేశమునను కొన్ని దూర, పాంత 
ముల మధ్య వైర్‌లెస్‌ వార్తాసౌకర్యము ఆమలున 
ఉన్నది. రంగూనున రేడియో [పసార కేంద్రము 
ఒకటి పనిచేయచున్నది (1972). 


ర్‌. యాన సౌ.: దేశమున 8,925 కిమీ. 
పొడవున _పధానములగు రోడ్డును, 9,680 కిమీ. 


సిడుపున తక్కువిధముల రోడ్డును 
(1970-71). 4.250 కిమ్స్‌ పొడవుగల 
గేజ్రి రెలుమార్లములు దేశమున 


ire 


కలవు 
మీటరు 
కలవు. ఇందు 
రంగూన్‌నుండి ,హోముకు (265 కిమీ.,, రంగూన్‌ 
నుండి మాండలేకు 618 స ఆటనుండి 
మెయిత్‌ కియి నాకు (1, 157 కి యె) పోవుమార్గములు 
ముఖ్యములై నవి. కొలది పదిమికతిగల నౌకల పయ 
నమునకు అనుకూలించు జలమార్లములు దేశమున 
'పెక్కుకలవు. ఐరావతి డెల్హాలో 8,200 కిఏీ 

నిడివియు, సాల్విన్‌ మొదలగు నదులలో 400 
క్రి, మీటర్ల నిడివియుగల జలమార్ష ములు కలవు. 
రంగూన్‌ న అన్ని వసతులు కల హార్చరు కలదు. 
దేశపు సముద వాణిజ్యమున రిక్‌” డనివతవనే 
సాగుచున్నది. తక్కినరేవులలో అక్యాట్‌, బస్సీన్‌, 
మౌల్మీన్‌, తవాయ్‌, మెర్‌గ్వి Eye నదగినవి. 


రంగూన్‌కు సమీపమున ఉన్న మింగలదాన్‌ 
విమానాశ్రయము ఆత్యు త్తమస్థాయికి చెందినది, 
ఇటనండి 9 విదేశీయ విమానయాన సంస్థలు, 
పపంచపు, పలుదేశములకు [పయాణములను నిర్వ 
హించుచున్నవి. పై విమాన్నాశయముగాక, తగ్గు 
స్థాయికి చెందిన 86 విమాన క్షేత్రములు, దేశమున 
ఆయా పొంతములందు కలవు. దేశమున 
మారుమూల [పాంతములను కలుపుచు, (ప్రభుత్వపు 
విమానయాన సంస్థ [ప్రయాణములను నిర్వహించు 
చునద్ని. 


6. చరిత : [క్రీస్తు శకారంభమునకు పూర్వము 
నుండియే ఈ దేశమున భారతదేశీయ మత సంస్కృ 
తులు, నెలవు కల్పించుకొని, అనేక రాజ్యములు 
రూపుగొనుటకు కారణభూతమైనను, వానిని గురిం 
చిన వివరములు అసమ్మగముగ మాత్రమే తెలియ 
నగుచున్నవి క్రీ. శ 1044లో అనువతరాజు 
పాగన్‌ నగరము కేందముగ, ఒక రాజ్యమును 
సంస్థాపించుటతో ఈ దేశమున చార్మితక యుగము 


బరా 


ఆరంభమయన వది చెప్పు sai we శీ. శ 1287 
వరకు ఈ రాజ్యము ప ముగ మన 
గలిగినడి. ఆ3తఓ అవి, మంగోలు చండయా (తల 
వలన అంత క౭చగ, దేశము నామమా తముగ చినా 
సా మాజ్య్ఞమున, అః తర్చా మెడను, యళఖార్థమున 
ఆకాజకముపొాలై. న wre శతాబ్దము ము ఆ స్థితిలోనే 
ఉండినది. 1754 2 ఆఅలవంగ హాయ ఆనరాజు 
ఉ తర_దడిణ es పాలకులను గిరించి, 


గక 2 హ్‌ వ 
ఓడిపోగా ఆరకాన్‌, తెనా సెచమ్‌ పాంతములు 


(బిటిష్‌ వారికీ దక్కి నవి. తరువాత 1852 లోను, 
1556 లోను క వండయా తల మూలమున, 
ఆంచెల వారీగా, తక్కంన రాజ్యమును బిటిష్‌ వారికి 
లభించినది ఆదేకమును ఆంతటినుండి 1987 వరకు, 
తమ భారత సా మాజ్యమున, అంతర్భాగముగ 
'బిటిష్‌వారు పాలెంచిరి. 1987 నుండి బర్మాను 
| పత్యేక (పాంతముగ ఉంచి, [బిటిషవారు తమ 
పాలనను కొనసాగించిరి. ఆయినను, జాతీయ 
వాదుల ఆందోళనకు లొంగి, అంతటంతట పరి 
పాలనయందు కొలదిగ భాగ న్వామ్యమును, (పజా 
(పతినిధులకు కల్పించిరి. 

ద్వితీయ పపంచ సం గామ కాలమున జపాను 
సేనలు, దేశముపై దండెతగ, జాతీయవాదులు 
జపాను సేనలతో సహకరించి, (బిటిష్‌ సేనలను 
తరిమివై చిరి. తదనంతరమున జపానీయుల అధి 
కారమును, తొలగించుటకై, ఆ జాతీయవాదులే 
జపాను సేనలను ఎదిరించి, మ్మితమండలి సేన 
లకు, సాయము చేసిరి. తత్పలిత ముగ 4 జన 
వరి, 1945 లో దేశము స్యతం త రాజ్య మెనది. 

స్వతం!త్రతిను ఆర్జించినవిదప దేశము వివిధ 
ఆంతరంగిక సం జోభములను ఎదుర్కొని రాజ్య 


874 [ప్రపంచ రాజ్య సర సము 


వ్యవస్థయందు పెక్కు మార్పులకు లోనై నది. 
1962 లో అప్పటి |పజాతం[త గణరాజ్య సమాక్యా 
[వభుత్వమును అంతరింపకేసి, సైనిక విష్ణవ 
సంఘము అధికారమును కైవసము చేనికొనినది. 
ఆ సమితికి అధ్యమడగు వాని ప నన్‌, (ప్రస్తుతము 
ఆధిపత్యము వహించి, పరిపాలన నెరపుచున్నాడు. 


7. పరిపాలన : ఇప్పుడు దేశమును పరి 
పాలించునది విస్ణవసమితి. దీనియందే సర్వాధికార 
ములును న్య స్తములె ఉన్న వి. పార్ట మెంటు రద్దయి 
నది. రాష్ట్ర ములందు మా|తము రాష్ట్ర మహా సమి 
తులను, వాని అధ్యక్షులను [ప్రభుత్వము 
నియమించి వారిద్వారా పాలనను నిర్వహించు 
చున్నది. 1962 మొదలుగ విష్టవసంఘము తన 
అధికారములను, అధ్యక్షుడగు నే విన్‌కు దత్తము 
చేసినందున, చట్టములన్నియు అతనిపేరనే జారీ 
యగుచున్నవి. ఒక మం|త్రిమండలిని నియమించు 
కొసి తద్వారా దేశపాలనను, అధ్యముడు నిర్వ 
ర్హించుచున్నాడు. న్యాయకాఖయు, ఆతని ఆధ్వర, 
ముననే పనిచేయుచున్నది. తగు సమయమున, 
దేశమున |పజాతంత పరిపాలన నెలకొల్పబడ 
గలదని నె విన్‌ పలుమారులు పేర్కొనినాడు, 
పెక్కు రాజకీయ పక్షములు దేశమున ఇదివరలో 
ఉండినను, 1962 మొదలుగి విష్ణవసమితి స్రాపించిన 
బర్మా సోషలిస్టు ప్రోగాం పార్టీలోనే తక్కిన 
పార్టీలు చేరవలెనని ఆదేశింపబడి, ఆ పక్షమునకు 
మాతమే పరిగణన కల్పింపబడినది. 


8. దేశరక్షణ : దేశపు పదాతిదళమున దాదా 
పుగ 1,80,000 మంది సైనికులు కలరు. దేశ 
భ|దతలకు మ్మాతమే ఉద్దేశతమగు ఈ సేనకు 
అందులకు తగిన ఆయుధ, శకట సంపత్తిని, 
[బిటన్‌, యు. స్టై., యుగోస్టావియా సమకూర్చినవి. 
నౌకొదళమున 6,000 నావికయోధులును, కోస్తా 
రక్షణకు ఉపయోగించు పలురకముల నౌకలు 


60ను కలవు. వైమానిక దళమున యోధ సంఖ్య 
6,500. ఆ దళమునకు 21 పోరాటపు విమానములు 
తక్కు రకముల విమానములు 51, హౌలి 
కాప్టర్లు 40 కలవు. ఆంతరంగిక భ|దతకొరకు 
పనికివచ్చు ఆయుధ సామ।గి మ్మాతమె వీనికి 
కలదు. 


9, అంతర్జాతీయ సం.: 1948 మొదలుగ, 
ఇ. రా. స. యందును, తదనుబంధ (పత్యేక సంస్థ 
లందును, ఈ దెశము సభ్యత్వము కలిగియున్నది. 
ఆ[ఫో._ఆసియా సంస్థలందును, తదితర అంత; 
[పభుత్వ సంస్థలందును, దీనికి సభ్యత్వము కలదు. 
కొలంబో (పణాళికద్యారా యు. సే, [(బిటన్‌, 
ఆస్టేలియా, కెనడా, న్యూజీలండులనుండి ఆర్థిక 
సాంకేతిక, సహాయము లభించుచున్నది. అంతే 
గాక ద్వైపాక్షిక ఒడంబడికలద్యారా పళ్చిమ 
జర్మనీ, ఇండియా, సోవియట్‌ రష్యా, చీనా జపా 
నులనుండియు ఈ దేశము ఆర్థిక సహాయము 
పొందుచున్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవసాయమువై ఆధారపడి ఉన్నది. సాగుబడిలో 
ఉన్న భూమియందు 70%కు పైగా (12,802 
వేల ఎకరములు 1971-72), వరి సాగున 
ఉన్నది. 1969 లెక్కల |పకారము దేశావసరము 
లకు పోగా, 15 లక్షల టన్నుల బియ్యము విదేశ 
ములకు ఎగుమతి చేయబడినది. దెశమున వరిపంట 
తరువాత లెక్క-కువచ్చునది చక్కెర చెరకు. అల్ప 
వి స్తృ్రతిలో వేరుశనగ, పప్పుధాన్యములు నూవులు, 
(పత్తి క్రమ ([పాముఖ్యమున ఉత్పత్తి అగుచున్నవి. 
1955 లో ఆమలునకు కొనిరాబడిన భూమి సంస్క 
రణలను, అనుసరించి 88,46,911 ఎకరముల 
భూమియందు పేదరై తులకు స్వామ్యము కల్పింప 
బడినది. (ప్రస్తుతము అధికారమునడన్న ప్రభు 
త్వము, వ్యవసాయమునకు అత్యధిక , పాధాన్య 


బర్మో 


us కల్పించి, యంత సామ, మొదలగు 
వానిని సమకూర్చి రైతులను వోత్సపాంచు 
చున్నది. 


తెన్నా సెరిమ్‌, ఐరావతి డెల్టా పాంతముఎలో 
రబ్బరు తోటల పెంపకము చిన్న స్థాయిలో జరుగు 
చున్నది. 1968లో రబ్బరు ఉత్పతి 9,100 
టన్నులు. దేశమున వవన యోత్సత్తుల పంప 
కము పభుత్వ సంస్థలద్వారా మా;తమే నిర్వహింప 
బడుచున్న ది. దేశమున పకస3పదయు, విసృత 
ముగ కలదు, 

వ్యావసాయిక కృషికి తరువాత [పముఖముగ 
'పేర్కొనదగినది మత్స్య పరిశమ. ఈపకిశమ 
విరివిగ నది | పాంతములందే వ్యాపి పొంది 
యున్నది. సము[దమునందలి చేపలను పట్టు 
టకు బర్మీయులు అంతగా ఇచ్చగింపరు, కాని 
కొలది సంవత్సరములనుండి, జపానీయ, తాయి 
సంస్థల సహకారముతో సముద [పొంతమునకూడ, 
మత్స్య సేకరణ విరివిగ జరిపించుటకు, (ప్రభు 
తము కృషిచేయ చున్నది. 


దేశమున 57% భూమి అటఏమయము. అడ 
వుల ఉత్పత్తులలో, ముఖ్యముగ పేక్మానదగినది 
చేకు కలప. [ప్రపంచపు మార్కాటులలో కావలసిన, 
టేకు కలపలో 75% బర్మా ఎగుమతి చేయు 
చున్నది. 1971-72 లో 2,860 టన్నుల, టేకు 
కలప ఉత్పత్తి అయినది. దీని విలువ 1209 
లక్షల కియాత్‌లు; తక్కిన విధముల కలప 
9,72,000 టన్నులు, దీని విలువ 932 లక్షల కి. 


దేశమున విభిన్న రీతుల ఖనిజసంపద విరివిగ 
కలదు. సీసము, తుత్తునాగము, వెండి, రాగి, 
నికెల్‌, కోబాల్డ్‌ ధాతువులు అందు ముఖ్యములు. 
చౌక్‌, లనీవా |పాంతములలో, పెటోలు బావులు 
కలవు. ద్వితీయ (ప్రపంచ యుద్ధమునకు పూర్వ 
మున,  ఖనిజముల ఎగుమతిజేయు దేశములలో, 


tn 
1} 


8765 


పముఖ _శేణికి చెందిన దేశము” బర్మా పేరొం 

చను. యుద్దమువలనను, తదనంతకపు ఆంత కంగిక 
నో 

కల్లొలములవలనను విని ఉత్పత్తి మందగించినది. 


చం 
అవే 
షీల, 

1 జ్‌ 
ట్‌ FE 
{4} 

ప 


ే పధుత్వాధ్యర్థమున, దశ గనులను 

పబిబేయించుటకు కృషి మొనలైకది. తొలుత 

ఒక _బిటిష్‌ కంవె* ఆఫీపత్సమున పనిచేయు 
నె 


చోవిపవఎ పపశ మను 19868 లో 


హు 


'పభుత+ము జాతీయము చేసినది. తరువాత 


జ Fe a 
పె టోలియం సంస్థలశుకూడ పభుత్వము 
జాతీయ మొవర్నినది. 1971-72 లో 


74.1 లక్షల, పీపొల ముడి వెటోలియం ఉత్పత్తి 
జరిగివడి. ఆయదా అను ప్రచెళమున, ఇందన 
వాయువు లభించుచున్నది దేశమున విద్యుడుత్చ త్తి 
6,540 లక్షల కివా. దేశపు ఎసమతుల విలువ 
5.691 లక్షల కి; దిగుమతుల విలువ 5 లీ4రి 
లక్షల కి. (1870-71). దేశమున బ్యాంకు 
లన్నియు. 1969 లో జాతీయములు చేయబడి 
అన్నియును, ఒకే ఒక పజాబ్యాంకుగా 
రూపౌందినవి. దీని వివిధ శాఖలద్యారా దేశ-_ 
విదేళ్ల వ్యాబారము సిర్వహింపబడుచున్నది. దెళ్లవు 
బడ్జెటరీ వ్యయము 970.2 కోట్ల క్రి (1972.78), 


11. సాంఘిక రంగము : ద్వితీయ [పపంచ 
యుద్ధమునకు పూర్వమున, ఆగ్నేయ, ఆసియా 
దేశములందు అన్నింట గృహవసతికి సంబంధించి 
నంతవరకు ఈ దేశపుడే పెచేయిగ ఉండినది. కాని 
యుద్ధ ఫలితముగ పరిస్థితి తారుమారై నది. |పస్తుత 
[పభుత్వము 1970 మొదలుగ ఒక |పణాళికను 
అనుసరించి, చౌకధర గృహవసతిని [పజలకు సమ 
కూర్చుటకు కృషి జరుపుచున్నది. 
ఇప్పటివరకు రంగూన్‌ నగరమును, తక్కిన జిల్లా 
నగరములును మాత్రమే ఈ కృషివలన లాభపడ 
గిలిగినవి. 


అయినను 


§78 [ప్రపంచ రాజ్య సరి ౩స్వము 


దేశమున అక్షరాస్యత 57% (1954). 
1964 మొదలుగ వృత్తి ' పాముఖ్యము కలిగిన 
విద్యావిధానమును విప్పవసమితి [పవేశ 
పెట్టినది. _ విద్యాబోధన, ఐర్మీయ భాషలో 
సాగుచున్నను, ఇంగ్లీమభాష సెకండరీ సాయి 
నుండి, విధిగ బోధింపబడుచున్నది. విద్యాబోధన 
ఉచితముగనే జరుగుచున్నను, నిర్బంధ విద్యావిధా 
నము ఆమలున లేదు. 

197172 లో దేశపు మొ త్తమున 85,28,500 
మంది విద్యార్థులుక ల 17,809 పయిమరీ పాఠ 
శాఅలును, 7,88,100 మంది విద్యార్థులుక ల 
1,142 మాధ్యమిక పొఠకాలలును, 1,82,000 
మంది పఠించు, 561 ఉన్నత పాఠశాలలును పని 
చేసినవి. వాని మొత్తమున ఉపాధ్యాయ సంఖ్య 
82,500. 

దేశమునందలి విశ్వవిద్యాలయములు (రంగూన్‌, 
మాండలే) వికేం దీకరింపబడినవి తతృ్సలితముగ 
విశ్వవిద్యాలయ  |పతిపత్తికల 10 సంస్థలు 
రూ పొందినవి (1967). ఆ సంస్థలలో చదువు విద్యా 
ర్జుల సంఖ్య, 51,074 (1970-71). 

గణనీయములగు [గంథాలయములుగాని, 
మూ్యజియములుగా ని దేశమున కన్పట్టవు. కాని 
దేశమంతట విరివిగ కన్పట్టుచు, 'పగోడాలు అను 
ఫేరన వ్యవహరింపబడు, రమ్య బౌద్ధాలయములు, 
బర్మీయ కళాభిరతికి నిదర్శనములుగ సిలిచియున్న 
వని చెప్పవచ్చును. 

విప్పవ [ప్రభుత్వము రాజ్యాంగ విధానమును, 
అమలునుండి తొలగించినను, పతికా స్వాతం్యత్య 
మును మ్మాతము సాగనిచ్చినది. అయినను, ఒక 
(పభుత్వ వార్తాకేందమే దేశీయ వార్తలను ఆంద 
జేయు, గుత్తాధికారమును కలిగియున్నది. దేశమున 
12 దినపతికలు వెలువడుచున్న వి. ఇందు 
మాండలేనుండి వెలువడు ఒక బర్మీయథాషా దిన 


కానక శంతన. 


ప[తికతప్ప, తక్కినవి అన్నియు--5 బర్మీయ 
భాషలోను, 8 చీనీయ భాషలోను, ౨ ఇంగ్రీషునను, 
1 తమిళమునను, రంగూనునుండియే [పచురింపబడు 
చున్నవి (1969), 

1968 నాటికి దేశమున, అందును పల్రిలందు 
వైద్య సదుపాయమునకు తగిన వసతులు లేకుండి 
నవి. కాని తదాదిగ, (ప్రభుత్వపు కృషివలన 
పరిస్థితి కొంత మెరుగై నది. దేశమున 21,671 
శయ్యాసంఖ్యక ల 815 ఆసుప|తులును, 65 
డి స్పెన్సరీలును కలవు. వైద్య సంఖ్య 9,685. 
అనగా 12,500 మందికి ఒక వైద్యుడు కలడని 
లక) తేలుచున్నది. 

12 యాతా సౌ. : విదేశీయులు దేశమున 
పర్యటించుటను, (పభుత్యము అంతగా పోత్స 
హించుటలేదు. దేశమున పర్యటింప గోరువారు 
తగిన “వీసా పాస్‌పోర్టులను, తక్కిన విధముల 
ఆవశ్యక పతములను కల్షియుండ వలెను. 

18. (పనిద్ధ పౌరులు : తొలుతగ క్రీ. శ, 
1044లో పాగన్‌ కేం దముగ, ఒక రాజ్యమును 
నెలకొల్పి, బౌద్ధమతమునకు ప్రముఖ స్థానమును 
కల్పించిన అను [వత రాజు, 

2. బర్మాను ఏకీకృతము కావించి, దాదాపు 
180 సంవత్సరములు దేశమును పాలించగలిగిన 
ఒక రాజవంశమును నెలకొల్పిన అలవంగపాయ 
(1752-60 పృ. 

లీ, దేశ స్వాతం్యత్యమును ఆర్జించుటలో, 
(పముఖపాత వహించి, ఆధునిక బర్మా జనకుడుగ 
పేరొంది, అల్ప వయసుననే దుర్మరణముపా లైన 
ఆంగ్‌ సాన్‌ (1916-47). 

4. బర్మాదేశపు (ప[పధమ (పధాని యూనూ 
(జ. 1907). పదవీ భష్టుడై ఇతడు |పస్తుతమున 
భారతదేశ ముననుండి, ఆధ్యాత్మిక విషయములందు 
కృషి చేయుచున్నాడు. 


అరు (౧5౨61 కొలతూకములు : బిబిష్‌, 
మె;టిక్‌ _పమాణములును, స్థానిక ప్రమాణము 
లును వ్యాప్తిలో ఉన్నవి; కాలగణన ౩ సా.కి గం 
20 ని. = భారతదేశమున సా. 5 గం. ౩0 ని. 


£9 
గ్గ 


[ p 09 
న్నే 

em 
of 


న్‌ 

ద్వీపముల కూటమి; ఈ ద్వీపములు 
సింధుశాఖలో కటార్‌, సౌదీ అకబియా భూఢథా 
ములమధ్య నెలకొని ఉన్నది. ఏీనిలోనెల్త సె 
ద్వీపము బహరీన్‌ (28 ఊఉ; 50°50 తూ.); 
దీని గరిష్టపు నిచివి ఉ కిమీ; గరిష్టపు వెడల్పు 
19 కిమీ; అన్ని ద్వీపముల మొత్తపు వైశాల్యము 
869.6 చ. కిమీ. దాదాపుగ అన్ని ద్వీపములును 
కొంతవరకు ఇసుక పరలు, కొంతవరకు సున్నపు 
రాతినేలలు; నేల చదునుగఉన్నను, బహరీన్‌లో 
మ్మాతము 140 మీ. ఎత్తుగల ఒక చిన్న గుట్ట 
ఉన్నది. కటారు ద్విపకల్పమున తనకు చెందిన 
భూమి కొంత కలదను బహరీన్‌ ప్రభుత్వపు 
వాదము వివాదమున ఉన్నది. 


వే 


రల 


ని, శీతోష్ణస్థితి మొ. : ఇందు (గీష్మబుతువు 
ఆతి దీర్భము; సాధారణముగ 'మేనుండి అక్షోబరు 
వరకు విరివిగ ఎండలు కాయును; అవుడు నిడన 
సెతము 110°- 120° ఫా. తాప్మకమము 
ఉండును. దేళపు సరాసరి ఉషహ్టోగత ఆగస్టున 
909 పా; జనవరిలో రమారమి 60° ఫా. గను 
ఉండును. దేశపు సరాసరి సాలీనా వర్షపాతము 
5.10 సెం. మీ. ఇదియు చాలవరకు అనిశ్చితపు 
మార్పులకు లోనగును. తీరభూములందు కన్పట్టు 


శ ఆగ ఖీ వ 
ట్టు పు వశష్షములుతవ్యు వరు 
నాటీ 
విధదు వ్యతసంతతి ఇదు; జంతువులలో లేకు. 
నకలు మా నుం అటనట కన*"పచువః వి 


సమాచార సా. : దేశపు వివిధ దీప 


ములమధ్యను, నిదేశములతోను తంతి, ఇెలిఫోను 
సౌకర్యములు విరివిగ కలవు; ఒక రేవయో స్టైషను, 
'చెలివిజన్‌ కేం;:దము పనిచేయచున పి. 

లా ద్‌ 


5. యాన సా. : రైలుమార్లములు డేశమున 
లేనేలేవు; ద్వీపవ-లలోను, నగరములళలోను రోడ్డు 
కలవు. బహరీన్‌ను (పక్కద్వీపముతో కలపుచు 
ఒక వంతెన 1974లో నిర్మింపబడినది. ద్వీపముల 
మధ్య |పయాణములకు “ధో అనబడు చిన్ననౌకలు 
పనికివచ్చుచున్నవి. విమానయానము దేశమున 
చాల వి స్తృతముగ అభివృద్దిచెందినది. మహ్నరఖ్‌ 
ఆను నగరమున ఉన్న విమాన్మ్శాశయము పలు 
ఆంతర్జాతీయ నిమానమార్గముల కూడలిగ ఉప 
కరించుచున్న ది. 


6. చరిత : బహారీన్‌ ద్వీపసముదాయము 
తొలుతనుండియు ఆరబ్బుల ఆవాస [పాంతములలో 
ఒకటిగ ఉండి, ఇస్తామిక మతచరి,తలో సైతము 
గణనీయపాతను నిర్వాహించినది. ఇస్హామిక 
మతమున ఒక మార్పునకు కారణభూతులయిన 


979 [పపంచ రాజ్య 


కర్మేతియనులనువారు ఇట కొంతకాలము పాలనను 
నెరపిరి. వారి 'పొభవము శేణించిన తరువాత ఈ 
[పాంతము దోపిడిగాండకు, సము[దపు దొంగ 
లకు నిలయమయ్యెను; కడకు తమ సము[దయాన 
మార్గ ముల రక్షణకై పోర్చుగీజువారు బహరీన్‌ను 
వశపరచుకొని (1521) ఆట 1602 వరకు అధి 
కారమును నెరవిర. తరువాత ఇరాన్‌ (పభుత్వము 
దానిని వశపరచుకొని 1782 వరకు పాలించినది. 
అంతట ఆరేబవియానుండి వలసవచ్చిన ఉతుబ్‌ తెగ 
నాయకుడు బహరీన్‌ను జయించి దానికి, షేక్‌ అను 
బిరుదముతో, పాలకుడ య్యెను. అప్పటినుండియు , 
మధ్యకాలమున కొలది నంవత్సరములందు తప్ప 
ఇప్పటివరకు ఆ వంశపువారే ఇవట ఆధిపత్యమును 
నెరపుచున్నారు. 1861 లో అప్పటి చేకు, టర్కీ, 
ఇరానుల బెడదనుండి తప్పించుకొనుటకై , (బిటిష్‌ 
(ప్రభుత్వపు రక్షణను పొంచెను; [క్రమముగ (బిటెన్‌ 
అచట తన స్థానమును, 1880 లోను 1892లోను 
ఒడంబడిక లద్వారా సుస్థిరము చేసికొనగలిగినది. 
ద్వితీయ [ప్రపంచయుద్దానంతరమున అరబ్‌ (పపంచ 
మునందు అంతట చెలరేగిన స్వాతం త్యాకాంక్షను 
గుర్తించి, దేశ్మపజలకు, షేకు ఆధ్యర్యముననే, 
(పభుత్వమున భాగస్వామ్యమును కలుగ జేయుటకు 
కృషిమొదలిడి, కడకు | పజాఖ్మిపాయములకు 
లొంగి, 1971లో దేశమునుండి, టిటిష్‌ 
[ప్రభుత్వము వె దొలగెను. అంతట షేకు దేశమును 
స్యతం తముగ (పక టించి, తన్ను ఆమీరుగ 
[పక టించుకొ నెను. ఇంతలో బహరీన్‌న తనకు 
హక్కుకలదని ఇరాన్‌ పభుత్యము వివాదమును 
లేవదినినను, ఐ. రా. న. తీర్పును శిరసావహించి 
వివాదమును వదలుకొ నెను. 


7. పరిపాలన: దేశమున రాజపాలన నిరం 
కుశమే ఆయినను, రాజకుటుంబమునుండియు, 
తక్కి-నవారినుండియు, కొందరు ప్రముఖులను 
మం|తివర్గ ముగ నియమించి రాజు పరిపోలనను 


సరంసంము 


అం అం 


నిర్వహించుచున్నాడు. 1972లో 
పరిషత్తునకు ఎన్నికలు జరిగినవి; ఆ రాజ్యాంగ 
పరిషత్తు ఒక రాజ్యాంగ విధానముమ రూపొం 
దించినను ఆది ఇంకను అఆమలునకు రాలేదు 
(1974). 


రాజ్యాంగ 


ర దేశరక్షణ: నైనిక వ్యవస్థ ఇంకను 
వ క రూపొందింపబడలేదు; పోలీసు దళములతో 
పాటుగ నుశిక్షతములగు నౌటుదళ ములు కొన్ని 
దేశభదతకై పనిచేయుచున్నవి, 1971లో 
కుదిరిన ఒక మ్మెతి ఒడంబడికను అనుసరించి, 
బహరీన్‌ పె జరుగు దురాక్రమణను నిరోధించు 
బాధ్యత |బిటనుకు కలచు. 


9. అంతర్జాతీయ సం :ఐ. రా, స,యందును 
తదనుబంధథ సంస్థలయందు వెక్కింటను బహ 
రీన్‌కు సభ్యత్వముక లదు 


10. ఆర్థికరంగము : తొలుత ముత్యముల 
సేకరణ పైనను, చేపలను పట్టుటమీదను ఆధార 
పడియున్న ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ, పెటోలియం 
గనులు 1982 లో దేశమున కనుగొనబడుటవలన, 
అద్భుతము గొలుపురీతిగ పరివ ర్రనము చెందినది. 
దేశమున (ప్రభుత్వపు ఏర్పాటులకు లోబడి రండు 
కంపెనీలు వెటోలియమ్‌ ఉత్పత్రిని సాగించు 
చున్నవి. మధ్య పాచ్యమునందెల్ట్చ పేరొందిన నూనె 
శుద్ధి కర్మాగారములలో రెండవదిగ లెక్కకు 
వచ్చునది ఇట కలదు. 1971లో 94 కోట్ట 
పీపాల నూనె శుద్ధి చేయబడినది. దేశమున ఇంధన 
వాయువు చౌకగ లభించుచున్నది. దేశమున విద్యు 
దుత్స తి 66,400 కి. వాట్టు (1968) 1970లో 
ఒక అల్యూమినియమ్‌ ఉత్పత్తి కర్మాగారము, 
సంవత్సరము నకు 1,20,000 టన్నుల సరుకును 
తయారుచేయునది, పని మొదలిడినది. దేశమున 
చేపల పర్మికమయు, ముత్యముల సేకరణయు 
శా న్ర్రీయరీతిలో కొనసాగింపబడుదున్న పి. సారవంత 


భూటాన్‌ 879 


|పదేశ ములున్న స్‌ కూరగాయల ప 
తముగ సాగగుచున వి 
ఆదాయమున ర0% పె 
చున్నది. దేశపు బడ్డటరీవ 
బహరీన్‌ దినారులు కూ 


జ్‌ నోధింపబిడుచున్నది. 


విదా ధుల మొత్తపు సంఖ 51,224 1ళ2. 


వ అంటి అట లలో 
ఎవ ంవిదాలయములు లేవు. దశమున 'పతివారుని 
పభుత-ము ఉచెతముగ వె దణసహాయమును 
మ న ఒఅ 
కల్పించుచున &. 970 శయ్యలుకల [పభుత్వ 


శీ 
దంకాలలు కలవు. దేశమునందలి ఒకే ఒక దెనిక 


జై జగ వాళి ఆం 
లతిక అచ ఇంగ్లీషులల్‌ మ.ఖ్యనగరము “ఉం 


నిత భూటాన్‌ 
(దుక్‌ -యాల్‌) 


ముఖ్యనగరము : తింపూ (తాషి ఛో జోంగ్‌); 
జెండా : ఎత్తు, వెడల్పులు నాలుగింటికి అముముగ 
నిష్ప తి కలిగిన భూమికను, నె రృతి-.ఈశాన్య రేఖ 


ళా 


పె వెపున నారింజ పసిమి 


రెండుగ విభజించగ, 





వర్ణమును. కిందివైపున లోహితవర్ణమును కలిగి 
యుండగ, వీని రెంటిని అ|కమించుచు, మధ్యన 
ఒక “'మహానాగ'పు చ్మితము కలది; నాణెము: 


భారతదేశపు నాణెములే ముఖ్యముగ వాడుక 
యందున్న వి. చేనీయనాజెములును అటనట చెలా 
మణిలో ఉన్నవి; ఇవిగాక దేశీయ _పభుత్వపు 
వెండి, రాగి నాణములు కొన్ని ఉన్నను వాని 
వాడుక చాల తక్కువ. కాలపరిగణన : భారత 


™ 


దేశపు కాలగణనయె ఇట అవలంబింపబడినది. 


కే. ఉనికి మొ. : హిమాలయ పర్వత మధ్య 
మున, భూపరివృతమె దాదాపుగ 26°80" 
28°80 ఊఉ. అక్షాంశ రేఖలమధ్యను, _ రిరి”4ర్‌” 
9215 తూ, తులారెఖలమధ్యను వి స్తరించి 
యున్న ఈ దేశమునకు వాయవ్య, ఉత్తర, ఈశాన్య 
దిక్కు_లందు చీనాదెశపు తిబెక్‌ పాంతమును, 
తక్కిన దిక్కులందు భారత దేశపు [పాంతములును 
సరిహద్దలందున్న వి. దేశ వె శాల్యము (అంచ 
నాలను అనుసరించి) 47,000 చ. కిమీ, తూర్పు 
పడమరల గరిష్టపు నిడివి 804 కిమీ.; ఉత్తర 
దక్షిణముల గరిష్టపు కొలత 144 కిమీ. దేశ 
మంతయు అత్యున్నతములగు పర్యతములతో నిండి 


$80 [ప్రపంచ రాజ్య సర స్వము 


యుండి భూతలము ఎగుడుదిగుడుగా ఉండును, 
మొ త్రముమీద దక్షిణమునుండి ఉత్తరమునకు నెల 
మట్టము పెకిలచుచున్నటుల 
ఊఉ త్తర-దక్షిణములకు సాగుచు పర్వత, శేణులు 
సమానాంతరముగ  తీరియుండి వానిమధ్య లోతు 
చరియలు కన్సటును ఉతర నరిహదున ఉన్న 
(on) ఆ 0 
కూలా కాంగ్‌ (7రరీలి కిమ్‌.); చోమో శారి (7,819 
మీ.) ఆనునవి అత్యున్నత శిఖరములు. దచిణ 
మునకు |పవహించు నదులు దేశమున పెక్కు 
కలవు; ఆవియన్నియు [బహ్మపుతానదిలో కడకు 
చేరుచున్నవి. 


భావింపవచ్చును. 


2 శ్రీత్రోష్టన్టితి మొ.: భూతలపు ఎత్తు విప 
రీతపు హెచ్చుతగ్గులకు లోనగుచుండుటవలన, 
శీతోష్టన్థితియు _ వివిధ్యప్రాంతములందు వేర్వేరు 
రీతులుగ ఉన్నది. మొత్తముమీద ఉన్నత పర్వత 
భూములందు సంవత్సరము బొడవునను అత్య 
ల్బ్పోష్టతయే ఉండును. భారతదేశపు మైదాన 
(పాొంతమునకు దాపున ఉన్న ఈ దేశపు [పాంత 
మున సాలీనా సరాసరిన వర్షపాతము 500. 625 
సెం. మీ. వరకు మారుచుండును. ఉన షత 
భూములకు పోవుకొలది వర్షపాతము [కమెవి తగ్గి 
పోవును. 1520 మీ. ఎత్తునకు తగ్గిన [పాంతము 
అందు దట్టపుటడ వులును, ఆ పె ఎత్తున భూర్జ 
వృష జాతి అడవులను కననగును. పన్యజంతువులు 
విరివిగ అందు తిరుగుచుండును. తగ్గుఎత్తుగల 
పాంతపు అడవులలో ఎనుగు మొదలుకొని పొట్టి 
పందివరకు వివిధజాతులును, ఆ పె |పాంతపు 
అడవులలో కస్తూరిమృగమును, తక్కుజాతుల 
లేళ్లను కనబడును. 


తీ. జనసంఖ్య మొ. : జనాభాలిక్టలు దేళ 
మున వఏనాడును సేకరింపబడలేదు; అయినను 
ఐ.రా.స. 1968లో జరిపిన అంచనాను అను 
సరించి దేశ జనసంఖ్య 7,50,000. జనసాం[దత 


చ. కిము.కు 16. కుగామములు విశేషముగ 
కలవు. తింపూ నగరము ముఖ్యనగరమే యెనను, 
(పభుత్వకార్యాలయములు అనేకములు పేరో 
జోంగ్‌లో కలవు (ప్రజలలో అత్యధిక సంఖ్యా 
కులు భుటియా జాతివారు; తిబెకియన్‌వారికి వీరు 
రూపురేఖలందు అతిసన్ని హితులు. ఇక దేశ [పజ 
లలో 20% నేపాలీయులు. వీరందరును దేశపు 
పశ్చిమ పాంతమున చిరాంగ్‌ మండలమున వనించు 
చున్నారు. పహాడియాలును, సిక మనుండి ఇటకు 
వచ్చి చేరిన లెప్పాలును కొద్ది సంఖ్యలలో కలరు. 
నేపాలీల వలన 1966 నుండి నిషేధింపబడినది. 
ఈ దేశపు నేపాలీయులు నేపాలీ భాషనే మాటాడె 
దరు; తక్కిన వారిలో జొంకా, బుంతంకా, సర్‌ 
చప్‌కా ఆను భాషలు |పచారమున ఉన్నను జొంకా 
అనునదియే సాధికార భాషగ మన్నన పొందినది. 
నేపాలీయలు తప్ప తక్కినవారందరు. లామా 
విధానపు బౌద్దమతమునకు చెందినవారు; నేపాలీ 
యులు హిందూ మతానుయాయులు. 


4. సమాచార సా.: 1968 అక్షోబరు 
మొదలుగ దేశమున తపాలా సౌకర్యము ఏర్పరుప 
బడినది. 1963 లెక్కలను అనుసరించి దేశమున 
80 పోస్టాఫీసులు పనిచేయచున్నవి; 480 కిమీ. 
నిడివిన టెలిఫోను మార్గమును. 89 టెలిఫోను 
'ఎక్సేంజీలును కలవు, 


5. యాన సొ.: భారత (ప్రభుత్వపు సాయ 
ముచే 1961 మొదలుగ నిర్మింపబడిన 1,600 కిమీ. 
పొడవుగల రోడ్డు మార్గము కలదు. పేరోవద్ద 
విమాన క్షేత్రము కలదు; ఇటనుండి కలకతాకు 
విమానమున పయనించవచ్చును. తొలుతనుండియు 
ఈ దేశమునకు, కొండకనుమలద్వారా, తిబెత్‌తో 
రాకపోకల వసతులు ఉండెడివి కాని 1959 తరు 
వాత, చినాలోని (ప్రభుత్వపు వె ఖరివలన, ఆ 
మార్గములు మూత బడినవి. 


భూటాన్‌ 


6. చరిత : శీ. శ, 15వ శతాబ్దికి పూర్వపు 
ఈ దేశ చరితను గురించిన వివరములు అంతగ 
తెలియవచ్చు టలేదు రవ శతాబమున తిబెతీయులు 
దేశమును వశపరచుకొని, ఇచటి ఆడిమవాసు 
లను మారుమూల పాంతవ లకు తరిమినటు 
తిబెక్‌లోని బౌద్ధలామాల మూలముననే ఈ దేశమున 
12 వ శతాబ్దిలో బౌద్దమతము వ్యాపించి 
నటులను  మ్యాతము _ తెలియవచ్చుచున్నది. 
1772లో ఈ దేశపు దండుమూకలు, భారతదేశము 
నందలి కూచ్‌ -వీహార్‌ పై దండయా తను జరుపగ, 
'బిటిషవారు ఆ డండయా,తను తిరుగగొట్టిరి; 
అంతట 1774 లొ ఉభ యపక్షములమధ్య శాంతి 
ఒడంబడిక కుదిరినడి. కాని తదడంతరమున 
నైతము భూటానీయ సాయుధదళములు, 'ద్వార్‌'లు 
అనబడు కొండచరియలద్వారా భారతదేశపు మైదాన 
(పాంతమునుచేరి, అస్వాము బెంగాల్‌ లలోని, 
సరిహద్దు మండలములను ఆంతటంతట దోపిడి 
చేయసాగినవి. అంతట బ్రిటిష్‌వారు భూటానీ మూక 
లను తరిమివేసి, 'ద్వార్‌' లను వశపరచుకొనిరి 
(1866). ఈ సమయమున కుదిరిన ఒక ఒడంబ 
డికవలన, మైదాన పొంత ములకు దండ 
యా(తలను నడపుటకు భూటానియులు మానుకొని 
నందులకు [పతిఫలముగ సాలీనా రు. 50,000 
భృతిని, భూటాన్‌ [పభుత్వమునకు చెల్లించుటకు 
(బిటిష్‌ [ప్రభుత్వము అంగీకరించెను. తరువాత 
భూటాన్‌ దేశమున జరిగిన కొన్ని రాజకీయపు 
మార్పులవలన ఉగెయిన్‌ దోర్ది వాంగ్‌ చుక్‌ ఆకు 
మాండలికుడు దేశపు మహారాజుగ 1907లో 
ఎన్ను కొనబడెను. కాల కమమున 1910లో 
భూటాన్‌తో |బిటిష్‌వారు వేరొక ఒడంబడికను 
కుదుర్చుకొనిరి. ఇదియే పునథా ఒడంబడిక అని 
వ్యవహృతము. దీనిని అనుసరించి, భూటాన్‌ దేశపు 
ఆంతరంగిక వ్యవహారములలో (బిటిష్‌ (ప్రభుత్వము 
జోక్యము క ల్పించుకొనకుండునటులను, విదేశ 


881 


వ 
న 
స్రీ 

ర 
ట్ల 
EB 
tf 


దిజిష్‌ పభుతాము భారత భూమినుండి 
అ మ 

వ దొంగిశంతట, ౨ 'పభుత౧మునకు 

స! న. 


పునణా ఒడంబడికవలన చేకూరిన ఆధికారములు 


ట్‌ క బిజిష్‌ fn వశ 
పరచుకొనిన *దాఃద్‌ల _పొంతమును 88 చ,కిమి.) 
భూటాన్‌కు ద తముచేసెను, తదాదిగ ఈ రెండు 
దేశములును మైతీ భావమున మెలగుచున్నవి. 
భూటాన్‌ దేశమును ఆధునికయు చేయుటలో భారత 
దేశము సహకరించుటయేగాక, ఐ.రా.న.లో 
భూటాన్‌కు సభ్యత్తమును కల్పింయటకును కారణ 
భూతమైనది. 


7. పరిపాలన: రాజ్యాంగ చట్టబద్ధమగు, 
రాజరికపు పాలన దేశమున అమలున ఉన్నది 
'చొంగ్‌ డూ” అని వ్యవహరింపబడు ఒక శాసన 
సభ కలదు. ఇందలి సభ్యసంఖ్య 180. ఇందు 
82 మందిని మహారాజు నియమించును; తక్కిన 
వారిని వివిధ గామముల పెద్దలు ఎన్నుకొనెదరు; 
ఈ గామ పెద్దలను ఆయా (గ్రామీణులు, ఇంటి 
కొక వోటు లెక్క. పద్ధతిన జరుగు ఎన్నికలో, 
ఎన్ను కొనెదరు. ఈ శాసనసభ తింపూలో ఏడాదికి 
రెండుసార్జు సమావేశమగును. మహారాజుమీద 
విశ్వాసమున్నటుల మూడేండ్లకు ఒక పర్యాయము 
శాసనసభ తీర్మానించిననే మహారాజు తన పదవిలో 
కొనసాగగలడు. శాసననభ, మూడింట రెండు 
వంతుల పాబల్యముతో, ఒక తీర్మాన ముద్యారా 
మహారాజును తొలగింపవచ్చును. మహారాజపదవి 


౪ క 


882 పపంచ రాజ్య సర్వస్వము 


ట్‌ 


కాశీ అయినపుడు, రాజవంగీకులలో ఒకనిని మ 
రాజుగ నిర్ణయించు ఆధికారము శాసనసభకు 
కలదు. ప్రభుత్వము 'పవేళ పెట్ట బిల్దులను కాదను 
టకు ఆ సభకు అధికాకమున్నది. 1969 నుండి 
ఇట్టి విశేషాధకారములు శాసనసభకు కలుగజేయ 
బడినవి. [గామ పంచాయతీలే న్యాయపాలనను 
నిర-హించును; అపీలున తుది పరిష్కారపు అధి 
కారము మహారాజునకు కలదు. దేశమున రాజకీయ 
పక్షమని చెప్పుకొనదగినది భూటాన్‌ నెషనల్‌ 
కాంగగెస్‌. దిని సభ్యులలో దాదాపుగ అందరును 
నేపాలీయులే; నేపాలీయ హక్కులను కాపాడుట 
దీని సంకల్పము. కొని 1950 నుండి ఇది అకమ 
సంస్థగ [పకటితము. 


8. దేశరక్షణ: భూటాన్‌ దేశపు రక్షణ 
భారము, ఒడంబడిక ద్వారా, భారతదెశమునకు 
చెంది ఉన్నది. అయినను భూటానునకు 5000 
సెనికబలము కలదు. సైనికులకు ఆయుధములు, 
వాహనములు మొదలగువానిని భారతదేశము సమ 
కూర్చుచున్నది. 


9. ఆంతర్జాతీయ నం.: ఐ. రా స 
యందును, కొలంబో [పణాళకా వ్యవస్థయందును 
ఈ దేశమునకు సభ్యత్వము కలదు. కలకతాలో 
భూటాన్‌ కుచెందిన ఒక వ్యాపార కమీషనరు కలడు. 
వివిధ దేశములతో దొతకసంబంధ ములను, భారత 
దేశ రాయబారులద్వారా, భూటాన్‌ నిర్వహించు 
చున్నది. 


10 ఆర్థిక రంగము : వ్యవసాయమును, 
పశుపోషణయు దేశ పజల జీవనాధారములు. వ్యవ 
సాయమునకు అనుకూలమగు భూవసతి చాల 
తక్కువ. లోయలలోని సారవంతపు భూములందు 
వరి ఎక్కువగ పండింపబడుచున్న ది. కుటుంబము 
నకు లి0 ఎకరములకు మించి ఉండగూడదను నియ 
మము కలదు. ర్రైతులందరు స్వంత వ్యవసాయ 


(వభుతు తోటలలో ఫలవృ్యక్షములవలన నిమ్మ 
జాతి ఫలములును, ఆపిల్‌ పండును విరివిగ ఉత్పత్తి 
అగుచున్నవి. దేశమున విరివిగ దొరకు '“దస్నే" 
మొక్కనుండి కాగితమును తయారుచేయుట. ఒక 
పర్మిశమగ దేశమున వ్యా వియందున్నది. మొత్తము 
మీద ఆహార విషయమున దేశము స్వయం పోష 
కమే అయినను, సంపత్తి రీత్యా, (పపంచమునందలి 
పేద దేశములలో ఇది ఒకటిగ లెక్కకు వచ్చినది. 
విద్యుదుత్స త్తికిగల అవకాళముఅనుగురించి సర్వే 
జరుగుచున్నది. ,పస్తుతమున తింపూ, పేరో, 
వంగ్‌ డూ, ఫడాంగ్‌ ల వద్దనున్న సేషనులనుండి 
కొలదిగ, స్థానికావసరములకు మాతమే, విద్యు 
దుత్చ త్రి జరుగుచున్నది. 


ఖనిజములలో రాగి, ఇనుము, జిప్సం మొదలగు 
నవి దొరకు అవకాశములు కలవు; కాని అందు 
కృషి జరుగుటలేదు; సాలీనా 80,000 టన్నుల 
బొగ్గు మా|తము (తవ్వబడుచున్నది. దేశము 
నందలి అడవులనుండి లభ్యమగు కలపను ఆశ 
యించి పర్మిశమలను స్థాపించుటకు కృషి జరుగు 
చున్నది. కొయ్య, రాగి, ఇనుము, ఇత్తడి మొద 
లగు వానివలన చేతిపనులద్వారా తయారగు వస్తు 
వులు ఈ దేశమునుండి భారతదేశమునకు ఎగుమతి 
యగుచున్న వి. బడ్జెటరీవ్యయము రు. 1,95,40,000 
(1968-69). బడ్జెటులోని లోటును పూడ్చుటకు 
భారతదేశము సాయపడుచున్న ది. 


11. సాంఘిక రంగము : దేశమున [పయిమరి 
స్థాయిలో 12,542 మంది, సెకండరీ స్రాయిలో 
2,268 మంది, వృత్తి విద్యాశాలలో 105 మంది 
విద్యార్థులు పఠించుచున్నారు; పాఠ కాలలసంఖ్య 
112 (1961), (ప్రభుత్వపు ఖర్చుపై 480 మంది 


భూటాన్‌ 888 


విద్యార్వలు భారతడదేశమున ఉనా ్నతవిదను అభ్య 
సించుచున్నారు. దేశమందలి కొన్ని బౌద్ధ విహార 
ములలో, గ. హివీన బౌద్ధమత 
గ్రంథములు కలవు. వీనిని సేకరించి తింపూలో 
ఒక జాతియ [గంథాలయమును నెలకొల్పుటకు 


24. మంగోలియా 


ముఖ్యనగరము : ఉలాన్‌ బతోర్‌; జెండా: 
రెండు ఎరుపు సిలువుచారలమధ్య అమరిన లేత 
నీలపు నిలువు చారయు, దండమువద్దఉన్న ఎరుపు 
చారలో ఎగువన సువర్ణ ఛాయలో ఓక పంచ 
కోణప్ప నక్షతమును ఆ దిగువన ఆ ఛాయలోనే 
సోయంబూ అనబడు తాం; తిక చిహ్నమును కలది; 
జాతీయ గీతము : నయిరాందక్‌ మంగోల్‌ ఆర్ట్‌ 





పటము 24. 


ఉల్‌ సిన్‌ ...... (మా మంగోలు విప్లవ స్వతంత 
భూమి. .....); నాకొము : తుగిక్‌; ఇది 100 
మంగోలులుగ విభ క్రము; ఒక తుగగిక్‌ 
=రు. 1 85; కోలతూకములు : మెటిక్‌ 
విధానపువి; కొలగణన : సా రి గం. = భారత 
దేశమున సా. 5 గం. శి0 ని, 


* 1. ఉనికి మొ. : ఆసియాఖండ మధ్యమున, 
41°81 52°16 ఊఉ. అక్షాంశ రేఖలమధ్యను 
67°27. 119°కశ' తూ. తులా రేఖలమధ్యను 
కుదురుకొనిఉన్న ఈ దేశమునకు ఉ తరమున సోవి 
యట్‌ సంయుక్త గణరాజ్యమును; తూర్పు, దక్షిణ, 
పశ్చిమములందు చీనాయు సరిహద్దులందున్న వి. 
దేశ వైశాల్యము 15,81,000 చ. కిమీ. దేశ 
మంతయు విశాలమగు పీఠభూమి; భూతలపు ఎత్తు 
915 మీ. నుండి 1,215 మీ. వరకు మారుచుండును. 
పశ్చిమపు అంచును ఆనుకొని ఒక పర్వత శేణి 
కలదు; అందలి తాబూన్‌ బోగో శిఖరపు ఎతు 
4,658 మీ. ఉత్తరపు సరిహద్దును అనుకొని ఖభెంటీ 
పర్వత శేజియు, మధ్య పశ్చిమ దేశమున. ఖంగై 
(శేణియు కలవు. దేశపు దక్షిణ భాగము గోబి 
యుడారి; కాని ఆ ఎడారి నేలమట్టమునకు దిగువ 
పెద్ద జలాశయములు ఉన్నటుల ఈ నడుమ జరిగిన 
పరిశోధనలవలన వెల్పడై. నది. 


శి. శీతోష్టస్టైతి మొ. : దేశమున తాషృక్రమము 
బుతువులను అనుసరించి విపరితపు హెచ్చుతగ్గులకు 
లోనగుచున్నది; వర్షపాతము చాల తక్కువ. జన 
వరిలో ఈ దేశమున కొన్ని [పాంతములందు 
ఉష్ణో గత 26.6” ఫా. వరకు పడిపోవును. కొన్ని 
[పాంతములందు కి ఫా.గ ఉండును. ఎండ 
కాలమున వానలు కురియును. సాలున సరానరి వర్ష 


884 పపంచ రాజ్య సర్వస్వము 


పొతము [పాంతములకు అనుసరించి 25 నుండి కిరి 
సెం. మీ. వరకు మారుచుండును. గోబి మెడారిలో 
సాలున వర్షపాతము TO తగ్గియుం ర్న 
దేశమున శీతోష్టత _1పాంతములను అనుసరించి 
మారుచున్న టులనే వృక్ష, జంతు సంతతులును 
[పాంతములను అనుసరించి మార్పునొందుచున్న వి, 
ఉ తరమున పైను, వృక్షముల అచవులందు ఎలుగు 
బంటి, ఎ;రలేడి, మంచుచిరుత, అడవిపంది, 
తోడేలు కననగుచున్నవి. మధ్య  పాంతమున 
ఆడవి గురములు దుషులు విరివిగ కన్పట్టును. 


తి. జనసంఖ్య మొ.: 197! లెక్కలను 
అనుసరించి దేళ జనసంఖ్య 12,27,800; ఇందు 
పట్టణవాసులు 40; జనసాందత చ. కిమీ. కు 
0.78. నగరములలో ఊలాన్‌ బతోర్‌ (జ. సం. 
2,70,000) (పముఖము. తక్కిన వానిలో దాదాపు 
20 వేల జన సంఖ్యకు మంచనివి అయిదు 
నరములు 40 వేలు జనసంఖ్యగలవి 4 నగరములు 
కలవు. పజలలో 15.6% మంగోలాయిడ్‌ జాతిలో 
ఉత్తర శాఖకు చెందినవారు; తక్షినవారు తక్కిన 
శాఖలకు చెందినవారు. |పజలలో వివిధ మంగో 
లియన్‌ మాండలిక భాషలు |పచారమున ఉన్నను, 
కాల్కా మంగోలియన్‌ అనబడునది అధికారభాషగ 
పరిగణ నను పొందినది ఈ భాషకు పూర్వము 
నుండియు ఒక లిపి [ప్రచారమున ఉన్నను, 1946 
మొదలుగ కొలది మార్పులతో రషియన్‌ లిపియే 
(ప్రస్తుతమున, అధికార రీత్యా, ఆదరణపొంది వ్యవ 
హారమున ఉన్నది. దేశీయులు లామా సం|పదాయపు 
బ్రౌదమతానుయాయులు; కాని దేశపు కమ్యూనిస్ట్‌ 
(ప్రభుత్వము 1987-89 లో బౌద్ధ విహారములను 
మూసివేసి, వాని ఆస్తులను స్వాధీనము చేసికొనినది; 
లామాలు అనబడు బౌద్ధ సన్యాసులు ఏదియెన ఓక 
శామికవృ్భ త్తిని ఆవలంబించునటుల (పోత్సహించి 
నది. అందువలన దేశమున మతమునెడ ఆదరణ 


థి 


సన్న గిలినది; ముఖ్యనగరమున మాతకు పస్తుర 
మున ఒక బౌద్ధ విహారము కలదు. 


శ. సమాచార సా. ; దేశమున 80 తపా 
లాఫీసులును, 25 తంతి ఆవీసులును, తి1 చెలి 
తన కెందములును కలవు 1964), ఉలాన్‌ 
బతోర్‌లోను ఓల్‌జియోలోను కేడియో పసార 
కేం!దములు కలవు; 1970 నుండి ఒక టెలివిజన్‌ 
కేం,దమును పనిచేయుచున్న ది. 

క. యాన సొ.: దేశమున దాదాపు 8,000 
కిమీ. పొడవుగల రోడ్డు కలవు; ఇవి అన్నియు 
కంకర చేయబడినవి; ఇవిగాక కచ్చారోడ్డు 
80,000 కమి. పొడవన ఉన్నవి. ఉఊలాన్‌ 
బతోర్‌ను సోవియట్‌ యూనియన్‌తోను చీనాతోను 
కలుపుచు, 1,428 కిమీ. పొడవున రైలుమార్గము 
కలదు; ముఖ్యనగరమునుండి మాసో», రీ కింగ్‌, 
హానోయ్‌లకు విమాన [ప్రయాణవసతి కలదు. 


6. చరిత : మంగోల్‌ జాతికి పపంచ చరి 
[తలో తొలుతగ ఒక ప్రతిపత్తిని చెహర్చినవాడు 
మహా విజేతయగు చెంఘిజ్‌ఖాన్‌. వివిధ మంగోల్‌ 
తెగలను ఏకీకృత మొనర్చి, (క్రీ. శ. 18వ శతాబ్ది 
తొలిపాదమున తన విజయ యాత్రలను మొదలిడి 
డీ. శ. 1227 నాటికి పశ్చిమమున యుకెయిన్‌ 
లోని నీపర్‌నది మొదలుగ, తూర్పున పసిఫిక్‌ 
మహాసము దమువరకు అన్ని దేశములను లోగొని, 
ఆనాటివరకు |[పపంచము కనివిని ఎరుగని మహో 
సా మాజ్యమును ఆతడు నెలకొల్ప గలిగెను ఆతని 
అనంతరమున అతని పు[తపౌ(తులు ఆ రాజ్యప 
ఎల్హ్బలను పశ్చిమమునను దషేణమునను విస్తరింప 
జేసిరి. కాని ఆ కాలనున, ఆ స్మామాజ్యమును, 
ఆ కుటుంబ సభ్యులు విభ క్తము చేసికొనుటలో చీనా 
సాామాజ్యము కుబ్రయుఖాన్‌ అనువానికి దక్కినది. 
మంగోలియన్‌ జాతికి జన్మభూమియగు మంగోలి 
యాయు అంతట, ఆ స్మామాజ్యమున అంతర్భాగ 
మైనది. ఆ కాలముననే బౌద్ధమత మునకు మంగోల్‌ 


మంగోలియా ీరిర్‌ 


లందు స్థానము లభించి, జాతీయ మతమైనది. 
తరువాత చీనాయందు మంగోల్‌ రాజవంశము 
ఆంతమైన తరువాత మంగోలియా వేరుపడినను, 
ఆంతఃకలహ ములకు లోనై తతృలితముగ కడకు 
1698 నాటికి ఆ దేశము బీనా సా|మాజ్యమున 
అంతర్భాగ మైనది. 1911 లో చీనాలో రాజరికము 
ఆంతమైనపుడు, కాలా. మంగోలులు తమ [పధాన 
మత గురువు (లామా) నాయకత్యమున తమ దేశ 
మునకు స్వతంత్రతను కల్పించగ రూపొందినదియే 
నేటి మంగోలియా. మంగోలియాను మరల 
1919 లో చీనాసేనలు ఆక్రమించినను 1928 లో 
సోవియట్‌ |పభుత్యపు సాయముతో దేశము విము 
క్రమై కమ్యూనిస్ట్‌ విధానపు రాజ్యాంగ విధానముతో 
[ప్రజాగణ రాజ్యముగ రూపొందినది (నవంబరు 
26, 1924). చీనా తొలుత ఈ స్యతంత్ర (పతి 
పత్తిని గుర్తించుటకు నిరాకరించినను, 1946 లో 
జనవాక్య నిర్ణయమును కడకు ఆమోదించి, 
1950లో సోవియట్‌ |పభుత్య్వముతో చేసికొనిన 
ఒడంబడిక ద్వారా మంగోలియా స్వాతం త్యమును 
గు ర్రించినది, 


7. పరిపాలన: 1960లో ఆమోదితమగు 
రాజ్యాంగ విధానమును అనుసరించి సర్వాధికార 
ములును “కురల్‌ ' అనబడు |పజాసభయందు న్య స్త 
ములు. 18 ఏండ్ల వయసునకు పెబడినవారికి 
అందరికి ఓటుహక్కు కలదు. ఏకపట్టికా విధాన 
మున 2,500 పౌరులకు ఒక _పతినిధి చొప్పున 
“కురల్‌ 'కు సభ్యుల ఎన్నిక జరుగును; ఈ సభ్యులు 
తమనుండి 9 మందిగల పాలకసభ ((వెసిడియం)ను 
ఎన్నుకొనెదరు; ఈ పాలక సభయే పరిపాలనకు 
బాధ్యత వహించును; కాని యథార్థమున అధికార 
మంతయు కమ్యూనిస్ట్‌ పొర్టీయందు కలదు. 


8. దేశరక్షణ : రెండేండ్ల నిర్బంధ సైనిక 
శిక్షణ అమలున ఉన్నది. సోవియట్‌ |పభుత్యపు 


[25] 


సహాయమున ంధించిన అత్యంత ఆధునిక ఆయుధ 
ములుకల భూతల సేన కలదు; అందలి సైనిక సంఖ్య 
ఆంచనాలనుబట్టి 17,500 (1967. కొద్దిపాటి 
వాయుసేనయు కలదు; అందు పోరాటపు విమాన 
ములు లేవు; తక్కు. విధముల విమానములు 
మా|తము కలవు. 


9. అంతర్జాతీయ సం. : 1961 మొదలుగ 
యందును తదనుబంధ సంస్థలలో 
కొన్నింటను ఈ దేశము సభ్యత్యము వహించి 
ఉన్నది. చీనా, సోవియట్‌ రష్యాలమధ్య వైరుధ్య 
ములు తలఎత్రినది మొదలుగ ఈ దేశముతో 
బీనాకుగల సంబంధములును సన్నగిలినవి. 


అ. రా. స. 


10. ఆర్థిక రంగము : పశుపోషణ, దేశపు 
ఆర్థిక వ్యవస్థకు, ముక్యాలంబనము. ఇవుడది సహ 
కార సంఘముల [పొతిపదిక పె వ్యవస్థీకృత మైనది. 
దేశపు మొత్తపు పళుసంఖ్య 226 లక్షలు; వ్యావ 
సాయిక భూమియందును, పళుసంప త్తియందును 
80% సమష్టి ష్మేతములకు చెందియున్నది. సేద్య 
మునడిన్న 455 వేల హెక్టేరులలో దాదాపు 98% 
భూమియందు ఆహారధాన్యముల ఉత్పత్తి జరుగు 
చున్నది. గోధుమ ముఖ్యమగు ఆహారపు పంట. 
1970 మొదలుగ దేశము ఆహార విషయమున 
స్యయంపోషక మై, కొలదిగ ధాన్యమును ఎగుమతి 
చేయగలిగిఉన్నడి. పార్మిశామిక ఉత్పత్తి చాల 
తక్కువ. సిమెంటు, ఉన్ని, తోపు, జవుశీలకు 
సంబంధించిన కొన్ని పరిశమలు, ముఖ్యముగ 
ఊలాన్‌ -బతోర్‌ పాంతమున, కలవు. ఖనిజము 
లలో వుల్‌ ఫ్‌రామ్‌, ఫ్రోర్‌స్స్పార్‌ అనునవి ముఖ్య 
ములు; ఇందలి ఉత్ప త్తియందు అధికభాగము ఎగు 
మతి అగుచున్నది. రాక్షసిబొగ్గు పరిమిత స్థాయిలో 
అభించుచున్న ది; అడవులు దేశమున 8% భూతల 
మును ఆక్రమించినవి; దేళావసరములకు కావలసిన 
కలప ఇందువలన లభించుచున్నది. విద్యుదుత్స త్తి 


986 [పపంచ రాజ్య సర్వస్వము 


త్తీడ్వీ కోట్ట కివా, (1970. శప్పు ఎగుమతుల 
విలువ 7.5 కోట్ట రూబుల్‌ లు (సోవియట్‌ నాణె 
ములు); దిగుమతుల విలువ 10. కోట్ట రూబుల్‌లు 
(1970). బడెటరీవవయము 191.9 కోట తు 'గెక్‌లు 

జ లి సం 
(1970). 


11. సాంఘిక రంగము: దేశమున అధిక 
సంఖ్యాక 'పజలు |దిమ్మరి జీవనమునకు అలవాటు 
పడినవారు కావున “వాసమునకు డేరాలవంటివానిని 
ఎక్కువగ ఉపయోగింతురు; కాని |[పస్తుతమున 
స్థిరనివాసపు వసతులను, ముఖ్యనగరముననేగాక, 
తక్కిన [పాంతములందును, కల్పించుటకు కృషి 
జరుగుచున్నది. 8 ఎండ్ల వయసునుండి విద్యా 
భ్యాసము మొదలగుచున్నది. శు విద్యాశాలలందు 
82,000 మంది; 504 సాధారణ పాఠశాలలలో 
2,27,600 మంది, సాంకేతిక పాఠశాలలలో 
11,240 మంది విద్యార్థులు కలరు; విదేశములందు 
పఠించు విద్యార్థి సంఖ్యయు ఈ సాంకేతిక విద్యార్థు 
లలో చేరిఉన్నది (1970). ముఖ్యనగరమున ఒక 
విశ్వవిద్యాలయము కలదు; ఇదిగాక వేరుగ వివిధ 
శాస్త్రములకుచెండిన కొన్ని ఉన్నత విద్యా సంస్థలు 
కలవు; వీని అన్నింటిలో ని విద్యార్థి సంఖ్య 8,280; 
సోవియట్‌ రష్యాకును, తూర్పు యూనియన్‌ 
దేశములకును, ఉన్నత విద్యకై సాలినా పంపబడు 


విద్యార్థిసంఖ్య §,000 (1970). కమ్యూనిస్ట్‌ 
పార్టికి చెందిన ఒక దినపత్రిక మాత్రము కలదు; 
తక్కు. విధముల వార్తా షృతికల సంఖ్య 85. ముఖ్య 
నగరమునంచలి [పభుత్వ [గంథాలయము దేశమున 
అట్టి సంస్థలందు ప్రముఖము. ఆ నగరముననే ఒక 
మ్యూజియం కలదు, 


దేశమున 10 వేల [ప్రజలకు 94.8 వైద్య 
శయ్యల చొప్పున ఆసుపష్మతులందు శయ్యలు 
కలవు. వైద్యసంఖ్య 2 800. వృద్ధులకును, విక 
లాంగులకును జీవనభృతి వారివారి అర్హతలను 
అనుసరించి నెలసరిన 125 నుండి 800 తు!గిక్‌ల 
వరకు మారుచున్నది. 


12. యాతా సొ.: ఇదివరలో విదేశ 
యాతికులకు (పోత్సాహము లేకున్నను, (ప్రస్తుత 
మున [పభుత్వము విదేశీయ యాత్రికులను కొంత 
వరకు [పోత్సహించి సదుపాయములను సమహర్చు 
చున్నది. పాస్‌పోర్టు, వీసా, మొదలగునవి యాతి 
కులు విధిగ కలిగి ఉండవలెను. 


13. పసిద్ధ పౌరులు : 1. దేశ చరి తలోనేగాక 
[ప్రపంచ చర్మితయందును మహో విజేతగ, పెరొం 
దినవాడు తాముజిన్‌ అను నిజనామముగల చెంఘిజ్‌ 
కాన్‌ (క్రి శ. 1206-27 ప.). చెంఘిజ్‌ ఖాన్‌ 
అను విరుదమునకు *మహి విజీత" అని అర్థము. 


నిర. వులేసియా 


ముఖ్యనగరము : కౌలాలంపూరు; జెండా: 
దండమువద్ద, నాలుగవవంతు జెండాను ఆ[కమించిన, 
సీలపు దీర చతుర సమున అమరిన సువర్ణ 
చాయలో వెలసిన నెలవంకయు, 14 కోణముల 
నక్ష[తమును ఉండగ తక్కిన భాగమున, ఏకాంతర 


రీతిలో, 7 ఎరుపు అడ్డుచారలును, 7 తెలుపు అడ్డు 
చారలును కలిగినది. జాతీయ గీతము : నెగరాకూ 
గా (మా దేశము...) అనునది; నాణెము : మలే 
సియా డాలరు; 100 సెంట్టుగ ఇది విభ కము, 1మ. 
డాలరు =రు. 2.45; కొలతూకములు : బిటిష్‌ 


విధానపువి. కాలగణన ౩ సా. 7-80 = భారత దేళ 
మున సా, 5 గం. 50 ని, 


1. ఉనికి మొ. : ఈ సమాథ్యా రాజ్యమున. 
పాదేశికముగ, ఒకదానితో వేరొకటి, ఏరీతిగను 
కలియని మూడు విభిన్న్మపాంతములు - పళ్చిమ 
మలేసియా, సారవాక్‌, సాబా అనునవి చేరిఉన్నవి. 
(ఇందు తొలుతటిది పశ్చిమ మలేసియా అనియు 
కడిపటి రెండును తూర్పు మలేసియా అనియు 





పటము చిర్‌, 


రాజ్యాంగ రీత్యా, వ్యవహరింప బడుచున్నవి). 
వీనిలో పశ్చిమ మలేసియా అనునది, ఆసియా 
ఖండపు ముఖ్య భూభాగమునకు చేరిన ఒక ద్వీప 
కల్పము; 100°_119° తూ, తులారేఖల మధ్యను, 
1°_7° ఊఉ, అకాంశ రేఖల మధ్యను (744 క్రిమి.) 
విస్తరించియున్న ఈ ద్వీపకల్పపు వై కాల్యము 
1,81,587 చ. కిమీ. తూర్పు-పడమరల కొలత, 
ఎచటను శి20 కిమీ. కు పైగా ఉండదు. ఈ 


మాన్‌ సమ్ముదము; 
దేశపు భూమియు ఉన్న వి, 


సారవాక్‌, సాబా అనునవి, 
'పాంతములు. ఆ దీ-పమున వాయవ్య భాగమున 
720 కిమ్‌. పొడవున, వి స్త్రరించియున్న ది సారవాక్‌ , 
దిని వైశాల్యము 1,21,400 చ. కిమీ, సాణా 
అనునది బోర్నియో ద్వేపపు ఉర్తర భాగమున ఉన్న 
(ప్రాంతము. దని వైళాల్యము 80,520 చ. కిమి, 

పైవిగాక, పశ్చిమ తీరమునకు 
సమీపమున ఉన్న, కొన్ని అల్పద్వేపములును, ఈ 
రాజ్యమున చేరిఉస్న వి. 


వాని 
మలఠలసి 


యా 
సంప 


పశ్చిమ మలేసియా భూతలమున అయిదింటి 
నాలుగు భాగములు అడవులతోను, చిత్తడి నేలల 
తోను నిండియున్న ది. అందు ఉత్తర [పాంతము 
పర్వత, శేణిమయము; అందలి ఆత్యున్నత శేఖ 
రములు గుణాంగ్‌ తాహాన్‌ (21 90 మీ), 
గుణాంగ్‌ కొర్చూ (2185 మి) అనునవి. పశ్చిమ 
తీరమునకు సమాంతరముగ 80 కిమీ. దూర 
మున, ఊత్తర-దక్షిణములకు పయనించు ఒక 
పర్వత శేణి జలమండల విభజన రేఖగ వర్తించు 
చున్నది. ఇటనుంది తూర్పు, పశ్చిమ దక్నిణములకు 
కొన్నినదులు |పహించుచున్న వి. పశ్చిమ సముద 
తీరముననే, పశ్చిమ దడులేసియాలోని, అత్యధిక 
సంఖ్యాక జనము నివసించుచున్నారు, ముఖ్యములగు 
సమ్ముదపు రేవులును ఇటనే ఉన్నవి. 


సారవాక్‌ అంతయు ఒక తీరమైదానము. 
ఒండ్రుమట్టి కలిగిన చిత్రడినేల _ విశషముగ 
కన్పట్టును. దేశమును ఆవరించి చిందరవందరగ 
పెక్కు. పర్వత శణులు పయనించుచున్నవి. అటవీ 


868 [పపంచ రాజ్య సర్వ స్వము 


[ప్రాంతము ఎక్కువ, పెక్కు.నదులు నౌకాయాన 
మునకు అనుకూలముగ ఉన్నవి. 


సాదా [ప్రాంతము చాలవరకు అటవీమయము. 
పశ్చిమతీరము మ్మాతము, ఒం!డుమట్టి గలిగిన 
సమతలము. ఇటనే దేశపు రబ్బరు తోటలును, వరి 
సాగుభూమియు ఉన్నవి. పశ్చిమ తీరమునకు 50 
కిమీ. దూరిమున, బయలుదేరి, ఊఉ తర-దక్షిణ 
ములకు పోవు [కాకర్‌ పర్వత. కేశి, ఈ [పాంత 
మును, రెండుగ విభజించుచున్నది. ఇందలి 
అత్యున్నత శిఖరము కినబాలూ (8,100 మీ.) 


శి. శీతోష్ణస్థితి మొ. : పశ్చిమ మలేసియా 
యందలి శీతోష్ణస్థితి, భూమధ్య రేఖా (పాంతపు 
రీతికి చెందినది. సాలుసరిన అత్యధికోష్టత 87° ఫా. 
అత్యల్పోష్టత 74° ఫా. వర్షపాతము సాలున సరా 
సరిన 250 సెం.మీ. తూర్పు మలేసియా, 
భూమధ్య రేఖపైననే ఉన్నను, చాలవరకు సౌమ్య 
మగు శీతోస్టస్థితిని, కలిగియున్నది. పశ్చిమ 
మలేసియా యందలి అరణ్యములలో, 'పేకు, 
చందనవృక్షము మొదలగు నిత్యహరిత జాతికి 
చెందిన వృక్ష విశేషములు కననగును. ఏనుగులు, 
ఖడ్గ మృగములు మొదలగు వన్యజంతువులును 
కలవు. 


తి. జననంఖ్య మొ. : 1970 జనాభా లెక్క 
అను అనుసరించి జనసంఖ్య 1,04,34,000; 
ఇందులో దాదాపు 16 లక్షలమంది మా(తమే తూర్పు 
మలేసియా (సారవాక్‌=సాబా) లో వసించున్నారు. 
దేశపు మొత్తము మీద జనసాం|దత, చ. కిమీ. కు 
48. దేశపు (పముఖనగరములలో, 1969 ఆంచ 
నాలమ అనుసరించి, ఈ [క్రింది రీతిగ జనసంఖ్య 
కలదు : కౌలాలంపూర్‌ (5 లక్షలు); జార్జిటొన్‌ 
(250 వేలు; జోపోర్‌ బాహూ (80 వేలు); 
కుచింగ్‌ (70,000); కోటకిన్‌ బాలు (22,000). 
ఇందులో చివర రెండును [క్రమముగ సారవాక్‌ , 


సాబాలలోని నగరములు. దేశ|పజలలో, మతే, 
చీనీయ, భారత, పాకిస్తానీ సంతతుల |పజలు చేరి 
ఉన్నారు; దాదాపుగ 52 లక్షల మలేలును, 88 
లక్షల చీనీయ సంతతివారును, 9 లక్షల భారత, 
పాకిస్తాని సంతతివారును కలరని చెప్పవచ్చును; 
వీరుగాక తాయి, సింహాశీయ, యూరపీయ, 
యూరేసియను, ఆదిమ వాసులును అల్ప 
సంఖ్యలలో కలరు. అత్యధిక సంఖ్యాకులగు 
మలేజాతీయుల మాతృభాషయగు, మలే (భాషా 
మలేసియా) అనునది జాతీయ భాషగ లెక్కింప 
బడుచున్నది. చీనియ, అరబ్బీ, తమిళ్‌, హిందూస్తానీ 
భాషలును, మాతృభాషలుగ ఆయా వర్గములందు 
[పచారమున ఉన్నవి. ఇంగ్రీషనకును బహుళముగ 
వ్యా వ్రిగలదు. 


మలేలలో అత్యధిక సంఖ్యాకులు పల్టెపట్టు 
లందును, బీనీయులు వ్యావసాయిక [గామీణ, ఖనిజ 
[పాంతములందును, భారత-_పాకిస్తానీ సంతతివారు 
కొంతవరకు పట్టణములందును, కొంతవరకు రబ్బరు 
తోటలలో పనివారుగను వసించుచున్నారు. 


ఇస్టాము [పభుత్వాదరిత మతముగ పరిగణింప 
బడుచున్నది. పశ్చిమ మలేసియాలో 50% కు 
పెగా ముస్టిములు, చీనీయులలో బౌద్ధమత మును, 
భారత సంతతి వారిలో హిందూ, సిక్కుమత 
ములును, ఎక్కువగా వ్యా పియందు ఉన్నవి. 
తూర్పు మలేసియాలో కొలదిగ క్రైస్తవులు ఉన్నను 
అత్యధిక సంఖ్యాకులు [పకృతి దేవతారాధకులు. 


&. నమాచార సొ.: దేశమున సువ్యవస్థిత 
మగు, తిపాలా-తంతి వ్యవస్థయు, దూరవార్తా 
వ్యవస్థయు, (పభుత్వపు ఆధ్వర్యమున పనిచేయు 
చున్నవి. ఆసియాలో వేరెచటను కనరానిరితిగ 
(1000 మందికి 12 'ెలిఫోనులు) టెలిఫొను 
సౌకర్యము పశ్చిమ మలేసియాలో కలదు. దేశమున 
అయిదు రేడియో స్టేషనులు పనిచేయుచున్న వి. 


మలేసియా 889 


5. యాన సౌ.: పళ్చిమ మలేసియాలో 
ముఖ్యమగు రోడ్డుమార్గ ము, ఉ తర-దక్నీణ రేఖను 
అనుసరించి, ఉన్నది. మొత్తపు ఆ [పాంతపు రోడ్డ 
నిడివి 15,280 కిమీ. ఇదియంతయు ఉన్నత 
స్థాయికి చెందినదియే. సారవాక్‌లో 8,170 కిమీ. 
పొడపునను, సాబాలో 2,480 కిమీ. పొడవునను 
రోడ్డు కలవు. పశ్చిమ మలేసియాలో ఉత్తర 
దక్షిణ |పాంతములను కలుపుచు, 2,06 కిమీ. 
నిడివిన మీటరుగేజి రై లుమార్గము కలదు. ఈ రైలు 
మార్గము, అందలి బండ్లు, స్టుషనులు, ఆత్యుత్తమ 
దీతిలో నిర్వహింప బడుచున్నవి, రైలు బండ్ర 
న్నియు, 1964 మొదలుగ, డీజెలు-విద్యుత్‌ సాయ 
మున, నడచుచున్నవి. తాయిలాండులోని రైలు 
మార్గముతో ఈ దేశపు రై లుమార్గము, కలియు 
చున్నది. తూర్పు మలేసియాలో, సాబా పశ్చిమ 
తీరము నందలి [పాంత ములను కలుపుచు, ఒక 
రైలుమార్గము కలదు, 


పశ్చిమ మలేసియాలో కౌలాలంవూరునను, 
పెనాంగ్‌ నను, అంతర్జాతీయ విమానాశయములు 
కలవు. ఇటనుండి ఆగ్నేయ ఆసియాదేశములకును 
ఆస్ట్రేలియాకు, ఇండియాకు, పశ్చిమ ఆసియాకు, 
యూరపునకు |పయాణవసతి కలదు. పళ్చిమ, 
తూర్పుమలేసియాలలో వివిధ  |పాంతములను 
కలుపుచు విమాన |ప్రయాణములను, దేశీయ 
విమానయాన వ్యవస్థ, నిర్యహించుచున్నది. ఆందు 
లకు అనుగుణముగ, పశ్చిమ [పాంతమున పలు 
తావులందును, సాబాలో కిన్‌ బాలునను, సారవాక్‌ లో 
కుచ్చింగ్‌ నను చిన్న విమానాాశయములు కలవు. 


మలేసియా యొక్క ఆంతర్జాతీయ వ్యాపారము న 
70%ను సింగపూరు రేవు నిర్వహించుచున్నది 
(ఇది మలేసియాకు చెందినదికాదు). ఇదికాక 
దేశపు పశ్చిమ తీరమునందలి పెనాంగ్‌, స్వెటైన్‌ 
హామ్‌, మలక్షా రేవులును, తూర్చుతీరపు తుంపొాత్‌, 


దుంగుద్‌ కేవులునుు కొలడిగ వ్యాపారమును 
నిర్వహింప గలుగుచున్న వి 
సారవాక్‌ లో సము దతర మునను, నదులలోను, 


పయనించు నశౌకలే ముఖ ములగు యానసాధ 
నములు. ఈ నౌకా సంస్థలు, చాలవరకు, చీనీ 


యుల అధ్‌నమున ఉన వి, 


6. చరిత : మకెజాతి _పజల పూర్వికులు 
దక్షిణ చెనానుఐడి క్రీం పూ 2000 _పాంతమున 
ఈ దేశమునకు చేరియందురని చార్‌ తకుల భావన. 
కీ. శకారంభ కాలము మొదలుగ ఈ ప్రాంత 
మునకు మత, సంస స్యతు= కేర్యా భారతదేశ ముతో 
సాన్నిపాత్యము ఏర్ప డినది. ఆనాటి తక్కిన 
ఆగ్నేయ. ఆసియా రాజ్యములందు జరిగిన రీతిగనే, 
ఇటసెతము భారత సంస్ఫృతిజేత, [వభావితము 
లైన, పెక్కు న్యతం తరాజ్యములు రూపుగొనినవి 
అట్టివానిలో కీ.శ 600 |పాంతమున రూపుగొని 
ఈ దేశమును, ఇండోనీసియాను లోగొని అత్యంత 
[పాభవమును ఆర్జించిన 
ముఖ్యముగ పేర్కొనదగినది. ఆ రాజ్యము కాల 
గర్భమున కలిసిన తరువాత 15 వ శతాబ్దిలో ఇత్‌ 
అరబ్బు వ్యాపారుల మూలమున ఇస్తాము మతము 
వ్యాపించి, హిందూ-బొద్దమత ములను దాదాపుగ 
అంతము జేసినది. (కీ. శ 1511 లో పోర్చుగీజు 
వారు, మలకా.ను వశపరచుకొనిరి, కాని, 
1641 లో డచ్చివారు వారిని తరిమివై చి, దేశమున 
పలుకుబడిని ఆర్డించిరి. 1786 లో (బిటిష్‌ వారి 
ఈస్ట్‌ ఇండియా కంపెనీ కౌలుమీద, పెనాంగ్‌ 
(కెడా) ఆను |పాంతమును ఆర్డించినది. తదనంతర 
కాలమున,  మలక్కాా పాంతము 1829 లోను, 
తికి నవి అంతటంతటను |[బిటిష్‌వారికి, దేశపాల 
కులతో కుదిరిన  ఒడంబడికలను అనుసరించి, 
లభించినవి. తాయిలాండ్‌తో కుదిరిన ఒక ఒడం 
బడికను అనుసరించి ఉతర 


శ్రీ విజయ రాజ్యము 


రాష ములు 
ప 


$90 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


లభించినవి (1909. ఈ విధముగ |బిటిష్‌వారి 
అధికారము. [కిందకు కొంత భాగిమను, రక్షిత 
|పాంతముగ కొంత, పాంతమును 1914 నాటికి 
వచ్చుటద్యారా దేశమంతట ఏదియో ఒక విధముగ 
బిటిషి పరిపాలన ఏర్పడినది. 


1941 లో జపానీయ సేనలు, ద్వితీయ (ప్రపంచ 
యుద్ధకాలమున, దేశమును వళపరచుకొనినను, 
19045 లో బిటిష్‌ సేనలు, ఈ [పాంతమును 
తిరిగి వశపరచుకొనినవి. ఆ తరువాత 1948 లో 
దేశమున సమాశ్యారాజ్యమును, బిటిష్‌ (ప్రభుత్వము 
ఏర్పరచినది. కడకు శి! ఆగస్టు, 1957న ఆ 
సమాఖ్య (నెటి పశ్చిమ మలేసియా) మలయా ఆను 
పేర, కామన్‌ వెల్లున సభ్యత్వముగల స్వతం[త 
రాజ్యమయ్యెను. 


సారవాక్‌ అను [పాంతమును 1841 లో ఒక 
[బీటిష్‌ సాహసికుడు, బోర్నియోలోని, |బూనీ 
పొలకునినుండి స్వికరించి, అచట ఒక రాజరికమును 
స్థాపించెను. 1888 లో అది బిటిష్‌ రక్షిత రాజ్య 
మైనది. జపానీయ సేనలకు 1941 లో వశమైన 
దీనిని మరల (టిటిష్‌ సేనలు, 194ర్‌ లో ఆక 
మించెను. అంతట పూర్వపు రాజవంశికుడు, 
సారవాక్‌ను, |బిటిషివారికి దత్తను చేసెను, 
సాబాయు, తొలుత (బూనీ పాలకుని నుండి, 
(బిటిష్‌ వర్తక సంస్థకు ఓక దానికి దత్తమై 
(1879), 1941 లో జపాన్‌ వశమై, 1945లో 
తిరిగి |బిటిష్‌వారికి వశమైన తరువాత, మకుటపు 
వలసగ రూపొందినది. 


16 సెపైంబరు, 1968 న |బిటిష్‌ _పభుత్వపు 
సమ్మతితో, మలయా, సారవాక్‌, సాబా, సింగ 
పూరులు మలేసియా అనుపేర ఏక నమాఖ్యగ 
రూపొందినవి. కాని తదనంతర కాలమున 
సింగపూరు అందుండి విడివడినది (7 ఆగస్టు, 
1965). తదాదిగ తక్కిన మూడు పాంతములును 


ft 
a 
౭0 
by 
7 
రో 
ర్ట 
OO 
CA 


మాఖొ ారాజ్యముగ శ వ్యవ 


7. పరిపాలన : దేశమున సమాఖ్యా రాజ్యాం 
గము అమలున ఉన్నది. అయినను దేశాధ్యక్షుడు 
(యాంగ్‌ దీ [ప్రధాన్‌ ఆగంగ్‌ ) మలే రాజ్యములోని 
[ప్రాచీనములగు మాండలిక రాజ్యముల పారంపర్య 
పాలకులలో ఒక డై ఉండవలనను నియమము 
కలదు. ఉపాధ్యక్షుడును వారినుండియే ఎన్ను కొన 
బడవలెను. వీరిరువురిలో [పతివాని పదవీకాల పరి 
మితి 5 ఏండ్డు. అయిదేండ్రకు ఒకసారి సమా 
వేశమై తొమ్మిదిమంది మాండలిక రాజులును, ఈ 
అధ్యక్ష, ఉపాధ్యత్షులను తమనుండి ఎన్ను కొనె 
దరు. ఆధ్యక్షుడును, రెండు పతినిధి సభలును 
కలిసి, పార్ట మెంటుగ భావింపబడుదురు. ఇందు 
ఒక |పతినిధి సభకు “దివాన్‌ నెగర్‌* అనియు, 
రెండవదానికి “దివాన్‌ రియాయత్‌' అనియు పేరులు 
కలవు. తొలుతటి దానిలో 558 మంది, రెండవ 
దానిలో 144 మంది సభ్యులు కలరు. 9 మంది 
సభ్యులుకల పారంపర్య పాలక మండలికి, దేశపు 
భ వితవ్యమును గురించిన [ప్రముఖ సమస్యల విషయ 
మున సలహాలనిచ్చు అధికారము కలదు, 


దివాన్‌ నెగర్‌లోని సభ్యులలో 16 మందిని, 
వారివారి పరిపాలనానుభవము, విద్వత్తు మొదలగు 
వానిని పరిగణనకు తీసికొని, అధ్యక్షుడు నియ 
మించును. తక్కినవారిని దేశమునందలి, 19 
రాష్ట్ర ములు ఎన్నుకొనును. దీని పదవీకాల పరిమితి 
6 సంవత్సరములు. దివాన్‌ రియాయత్‌లోని 144 
మంది సభ్యులను, దేశపు మొ త్తమునఉన్న 144 ఏక 
సభ్య నియోజక వర్గములు ఎన్నుకొనును. వీరి 
పదవీకాల పరిమితి 5 సంవత్సరములు. అయినను 
అంతకు పూర్వముననె, అవసరమగు నెడల, 
ఆ సభను రద్దుచేసి, మరల ఎన్నికలు జరుపు అధి 
కారము, అధ్యక్షునికి కలదు. దివాన్‌ రియా 


మలేసీయా త్ర] 


యత్‌లో, అత్యధిక సంఖ్యాక బలము కలవానిని, 
_పధాన మంత్రిగ అధ్యక్షుడు నియమించును. ఆ 
(పధానియే తన మంతి వర్షమును నియమించు 
కొనును. కార్యనిర్వహణాధికారము, మం త్రివర్గ 
సహితుడగు [పధానియందు కలడు. దేశమున అల 
యన్స్‌పార్టీ, మలయన్‌ సాలిడారిటీ కన్వెన్‌షన్‌, 
పాన్‌మలయన్‌ ఇస్టామిక పార్ట, సోషలిస్టు |ప్రంట్‌ 
అను రాజకీయ పక్షములు [కమ |పాముఖ్యమును 
కలిగియన్నవి. అలయన్స్‌ పార్టి, |పస్తుతమున 
ఆధికారమున ఉన్నది. 


దివాన్‌ రియాయత్‌లోని 144 సభ్యులలో 
సారవాక్‌కు 24, సాబాకు 16 స్థానములు కలవు. 
తక్కినవి పశ్చిమ మలేసియాకు చెందినవి. దేశపు 
రాష్ట్ర ములలో, ఎన్ను కొనబడిన శాసనసభలు కలవు. 


8. దేశరతణ : దేశమునకు 88,50 నెనిక 
సంఖ్యకల పదాతిదళము కలదు (1969). ఇది 
సర్యాయుధ సమన్వితము. ఇందులకు తోడుగ 
దేశరక్షణకు సంబంధించినంతవరకు (గెట్‌ వీటన్‌తో 
ఈ దేశము ఒక రక్షణ ఒడంబడికను కుదుర్చు 
కొనినది. దేశమునకు, ఒక స్వల్పపు నావిక దళ 
మును కలదు. ఇందలి యోధసంఖ్య 8,000. 20 
పోరాట విమానములును, 110 తక్కు విమానము 
లునుకల వైమానిక దళము కలదు. అందలి 
యాధసంఖ్య తి,000 (1969). 


9. అంతర్జాతీయ సం. : ఇ. రా. స. 
యందును, తదనుబంధ నంస్థలయందును, కామన్‌ 
వెల్తునను, కొలంబో [పణాళికయందును, ఆగ్నేయ, 
ఆసియా రాజ్య సంఘమునందును, ఈ దేశమునకు 
సభ్యత్వము కలదు. ఇ|జాయెల్‌ తో తప్ప తక్కిన 
[ప్రముఖ [పపంచ రాజ్యములతో , దౌత్య సంబంధ 
ములు ఉన్నవి. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ, 
రబ్బరు తోటలు, కొబ్బరిజాతి తోటలు, తగరపు 


దేశమున ఆరవవంతు వైశాల్యము మ్మాతమే 
వ్యవసాయమున ఉన్నడి. ఇటుల సాగగుచున్న 65 
లక్షల ఎకరాలలో, "3 లక్షలు ay తోటల 


కొబ్బరిజాతి నూనె చెట్టి. కిం స 
(పధానావార వసువగు న. దేశావసర 
ములకు అవసరమైన దానియందు, 60 : మాతమే 


దేశమున ఉత్పత్తి అగుచున్నది; తక్కిన దానికి 
ఈ దేశము తాయిలాండ్‌ నుండి వచ్చు బియ్యపు 
దిగుమతులపై ఆధారపడి ఉన్నది 

దేశమున రబ్బరుతోటలలో, అధికభాగము 
యూరపీయ, చినీయ, భారతీయ సంతతుల వారి 
వశమున ఉన్నవి, సాలుసరి రబ్బరు ఉత్పత్తి 
1,089 వేల టన్నులు; కొబ్బరిజాతినూనె (పామా 
యిల్‌ ఉత్ప త్రి 2,81098 టన్నులు (1969). 
చేపల పరిశ్రమను, జపానీయ సహాయముతో, 
అభివృద్ధిచేయుటకు కృషి జరుగుచున్నది 


దేశమున అటవి [పాంతము ఎక్కువ అయినను, 
లభించెడు కలప ఆంతగ నాణ్యమైనది కాదు. 
అయినను దేశపు పర్మిశమలలో, రంపపు పరి[థమ 
మూడవ స్థానమును ఆ కమించి ఉన్నది. దుంగల 
రూపమునను, కోతచెక ,_ల రూపమునను. ఈ 
కలప విదేశములకు ఎగుమతి అగుచున్నది. 


దేశమున ఖనిజసంపద విరివిగ కలదని సర్వే 
వలన తెలియుచున్నను, తగరపు ఉత్ప త్రి మాతమే 
(పస్తుతమున విరివిగ సాగుచున్నది. (పపంచావసర 
ములకు కావలసిన తగరముస 40% ఈ దేశము 
సమకూర్చు చున్నది. తరువాత లెక్కకు వచ్చునది 


99 [ప్రపంచ రాజ్య సర సము 


బాకైట్‌. ఉత్ప త్రి అయిన ఈ ఖనిజము ఆంతయు 
(దాదాపు 9 లక్షల టన్నులు-1967) విదేశములకు 
ఎగుమతి అగుచున్నది. 


సాబాలో విరివిగ గనులున్నను, ఉత్పతి 
అంతగ జరుగుటలేదు; సారవాక్‌లో పెటోలియం 
[దవ్యములు  లభించుచున్న వి. 1968లో వాని 
ఉత్పతి 8,170 వేల టన్నులు. దేశమున వ్యావ 
సాయికోత్సతులకు సంబంధించిన _ పరిశ్రమలు 
మ్మాతమే కొన్ని కలవు. 


దేశపు ఎగుమతుల విలువలలో దాదాపు ఆయి 
దింట రెండు భాగములు రబ్బరువలనను, ఒక 
భాగము తగరము వలనను లభించుచున్నదని చెప్ప 
వచ్చును. దేశపు ఎగుమతుల విలువ 510 కోట్ల 
మ. డాలర్లు. 


దేశమున విద్యుదుత్పత్తి 264.15 కోట్ల కి. వా. 
(1967). ఇందు 80% మతమే జలవిద్యుత్తు. 
దేశపు బడ్జెటరీ వ్యయము 278.5 కోట్ట మ. డా. 


11. సాంఘిక రంగము వ దేశమున పట్టణ 
ములలో నేగాక, పల్లెపట్టులందును, గృహనిర్మాణ 
మును, [పభుత్వము విరివిగ పోత సహించుచున్నది. 
(పభుత్మిమే గృహములను నిర్మించి, 17 సంవత్సర 
ములలో, నెలసరి వాయిదాలమీద [కయధనమును 
చెల్లించు పద్దతిలో, [ప్రజలకు గృహములను 
ఇచ్చుట పట్టణములందు అమలున ఉన్నది. బుణ 
ములను ఇచ్చి తద్వారా పల్టెలందు, గృహనిర్మాణ 
మునకు [పభుత్వము సహాయము చేయుచున్నది. 

దేశమున దాదాపు 80 లక్షల సంఖ్యాబలము 
గల కార్మికులకు, వసతులను చేకూర్చు విషయ 
మున, |వ్రభుత్వము శ్రద్ధతో కృషిచేయుచున్నది. 
దేశమున కార్మిక యూనియన్‌ ఉద్యమము 
సుసంఘటితము. యూనియన్‌ సభ్యులలో దాదాపు 
65% భారతీయ సంతతివారు. కార్మిక భ|దతా 
కాసనముల _విషయిమున, తక్కిన ఆసియా 


దేశములకన్న, ఈ దేశము చాల పురోగమించినదనీ 
చెప్పవచ్చును. పరిశమలందు, వారమున 46 
గంటల పనిమా[తమే జరుగవలెనను నియమము 
ఇచ్చట అమలున ఉన్నది. 


దేశమునందంతటను, ఆరేండ్ల [పయిమరి విద్య, 
ఆయా జాతులవారి మాతృభాషలలో, ఉచితముగ 
బోధింపబడుచున్న ది. 1980 నాటికి |[పయిమరీ, 
సెకండరీ విద్యలలో, జాతీయ భాషయగు వలే 
బోధనాభాషగ రావలెనని (పభుత్యపు సంకల్పము. 
ఐనను అప్పటిలో సైతము, ఇంగ్లీమనకు ద్వితీయ 
భాషగ [పాముఖ్యము ఉండగలదు; (పసుతమున 
ఉన్నతవిద్య ఇంగ్రీషుననే బోధింపబడుచున్న ది. 

1969 లో [పయిమరీ పాఠశాలలలో విద్యార్థి 
సంఖ్య 18,90,000; సెకండరీ పాఠశాలల 
విద్యార్థి సంఖ్య 4,89,969. (పయిమరీ పాఠశాలలు 
4,459; సెకండరీ పాఠశాలలు 679. 


దేశమున మూడు విశ్వవిద్యాలయములు (కౌలాలం 
పూరులోని మలయా విశ్వవిద్యాలయము, జాతీయ 
విశ్వవిద్యాలయము; పెనాంగ్‌ లోని "పెనాంగ్‌ 
విశ్యవిద్యాలయము ) ఉన్నవి. వీని యందలి 
విద్యార్థి సంఖ్య 6,772 (1969-70. ఇస్టామిక 
మతకా స్త్ర బోధనకు, ఒక (పత్యేక కళాకాల కలదు, 
తూర్పు మలేసియాలో విశ విద్యాలయములు 
లేవు. 1970 మొదలుగ సాంకేతిక, వృత్తి విద్య 
లకు దేశమున [పా ముఖ్యము కల్పింపబడినవి. 


సెలాంగర్‌లోను,  పెరావ్‌లోను పేరొందిన 
మ్యూజియములు ఉన్నవి. కౌలాలంపూరులోని 
మలయా విశ్వవిద్యాలయపు [గంథాలయము దేశపు 
[గంథాలయములలో [ప్రముఖము. 

దేశమున పతికా స్వాతం[త్యము కలదు. పష్మతికొ 
[పచురణయు, సాంకేతికముగ ఊత్తమ స్థాయికీ 
చెందినది. దేశపు మొత్తమున 82 దినపతికలు 
(ప్రచారమున ఉన్నవి. ఇందులో 7 ఇంగ్రీషునను, 


మాల్‌ దీవులు 898 


రీ మబేభాషలోను, 11 చీనీయ భాషలోను, 4 తమిళ 
మునను, 1 పంజాబీలోను వెలువడుచున్న ఏ. 
స్టెయిట్స్‌ట్రేమ్స్‌ అను ఆంగ్ల పత్రికకు విశేష 
వ్యావీ కలదు; అ తరువాత చేర్కొ_నదగినది 
“ఉతుసన్‌ మెలయు" ఆను మలే భాషాప తిక 
(1969). 

దేశమున ఆరోగ్య వసతులను [ప్రభుత్వము 
(శద్ధతో నిర్వహించుచున్నది. ఆయినను డాక్టర్లకై 
కొంత వరకు విదేశములమై ఆధారపడి యున్నది. 
దేశపు మొ త్తముమీద 2౦,848 శ య్యాసంఖ్యకల 
పలు తరగతుల ఆసుషుతుల సంఖ్య 72 (1971). 
క్షయ మొదలగు రోగములను అరికట్టుట కై. 
[ప్రభుత్వము (పత్యేక వెద్య సదుపాయములను 
కల్పించుచున్న ది. పల్రెపట్టులందు 1400 ఆరోగ్య 
కెం దములు ( హెల్త్‌ క్రినిక్టులు) పనిచేయచున్న వి. 


12. యాతా సౌ : కామన్‌ వెళ సభ్యత్వము 
కల దేశముల పౌరులును యు. స్టే. పారులును 
మలేసియాఓ వీసాలేకుండ దర్శింపవచ్చును. వీరు 
గాక ఇంకను, 15 డశముల వపౌరులకుకు ఈ 
వసతిని 'పభుత్వము ఒడంబడికలడ్యారా కల్పించి 
నడి. యాతికులకై కెలాలంపూరు, పెనాంగ్‌ 
మొదలగు వానియందు పభుత్యము సొకర్యములను 
కల్పించినది. కేమరాన్‌ పీఠభూములు, (అజరు 
కొండ, పెనాంగ్‌ కొండ, తీర్మపాంతమునందలి 
కొన్ని ద్వీపములు యా: తికులను ఆకర్షించుచున్నవి. 


138. (పసిద్ధ హౌరులు ; మున్దీ అబ్బిల్హా బిన్‌ 
ఆర్స్‌ ఆల్‌ _క బీర్‌ (1796-18354) మలే సాహిత్య 
మున పేరుగన్న |పసిద్దరచయిత; మలే సారస్వత 

ధి KE 
జనకుడుగ ఇతడు సంభావితుడు. 


26. మాల్‌ దీవులు 


ముఖ్యనగరము : మాలే; జెండా: అరుణ 
భూమికలో కుదురుకొనిన హరిత దీర్భ చతుర|సపు 
మధ్యనున్న తెల్లని నెలవంక; నాణెము: మాల్‌ 
దివియాూ రూపాయి; ఒక మా. రూపాయి 
=రు, 1.60; కొలతూకములు: స్థానికపువి; 
కాల పరిగణన : సా. 5 గం. =భారతదేశమున 
సా, 5 గం. 80ని. 


1. ఉనికి మొ. : భారత, శ్రీలంకలకు నైరుతి 
దిశన, 7°7' ఉత _ 0948" ద. అక్షాంశ రేఖలకును, 
72°81 _ 78°46 తూ, తులారేఖలకును మధ్యన 
అటనటి చెదరియున్న 19 అఆతలముూలలో చేరిన 
1,087 దీవులుకల ద్యీపసమూహము ఈ రాజ్యము. 
ఈ దీవులలో 195 మాతమే జనావాసితములు. 


ఈ ద్వీపములలో అత్యు త్తరమున ఉండునది భారత 
దేశపు కన్యాకుమారి అగమునకు 480 కిమీ. ల 
దూరమున నై రుతిదిశన ఉన్నది. భారతదేశమునకు 
చెందిన 'మిన్నికాయ్‌. అను అతల ద్వీపము, ఈ 
మాల్‌దీవులలోని ఆత్యు త్తరపు దీవికి 112 కిమీ. ల 
దూరమున ఉన్నది. మాల్‌దీవుల మొత్తపు వైశా 
ల్యము 298 చ. కిమీ. 


౭: శీతోష్టన్థితి మొ భూమధ్య రేఖా 
[పాంతపు దేశముల శీత్రోష్టస్థితి ఇందు కననగును. 
సరాసరి ఉష్ణో గత 81° ఫా. నైరుతి బుతుపవన 
ములవలన, వర్షములును, తుపానుతో కూడిన వాన 
లును పడుచున్నవి. మధ్యభాగపు దీవులందు 
కన్నను, ఉతర దక్షిణ దీవులలో వృక్షసంతతి 


* అతలము, లేదా అతల ద్వీపము (Atoll) అనగా మధ్యను, వెలుపలను జలరాశి కలిగిన కంకణమువంటి 
భూభాగము. ఈ మధ్యనున్న జలరాసిలో అటనట చిన్న చిన్న ద్వీపములు ఉండును, 


ర్రిరి4 పపంచ 


a 


ఎక్కువ; జంతువులరో సహజ నిద్ధముగ కుందే 
ళును, ఎలుక లును మా[తమె కలవు. జలచర 
పక్షులు ఎక్కువగ ఉన్న వి, సముద జలాలలో 
సొరచేప మొదలగు పెద్దచెపలు కలవ, 


తి. జనసంఖై మొ. : 1969 అక్కలను 
అనుసరించి జనసంఖు 1,10,000. తాజా అంచ 
నాలను అనుసరించి 122 వెలు. దేశమున ఆ యా 


Uy & wy వ 9 
9 నే 
బో ఖ్‌ గ Pd భా గి ళ్‌ + ల 
Ca న... 
శ w 
a రాళ్లు! శ్లో గ గే తళ ళీ ఖే 
తం! సు ఖో 


గ We 
aS 
* ly స 
“yw స 4 


పటము 268, 


చారితక కాలములందు వచ్చిచేరిన పశ్చిమ భారత 
వాసులు, చేసీయులు, అరబ్బులు, ఆ|ఫికనులు 
మొదలగువారు డేశీయులతో సంకరత చెందుట 
వలన ఇచటి (పజలలో ఈ విభిన్నజాతుల లక్షణ 
ములు కలగాపులగముగా కననగును. పజల 
మాతృభాష దివేహి; ఇది [పాచీన సింహళీ భాషకు 
సన్నిహితము; అరబిక్‌, ఊర్దూల [పభావమునకును 
ఇది లోనె నది. దాదాపుగ |పజలందరును సున్నీ 
సం పదాయానుయాయులగు ముస్టిములు. 





రాజ్య సర్వ స్వము 


క. సమాచార సా. ; ఆయా అత లములమధ్య 
రడియా బెలిఫోను సంబంధము ఏర్పడి ఉన్నది. 
ముఖ్యనగరమున 60 కివా. రేడియో సేషను ఒకటి 
[పసారములను నిర్వహింపబడుచున్నది. తక్కిన 
[పపంచముతో ఈ దేశమునకు వారా సౌకర్యము 
(శ్రీలంక ద్యారా మాతమే కలదు, 


5, యాన సౌ.: ముఖ్యనగరమునను, కొన్ని 
పెద్ద దీవులందును మంచిరకపు రోడ్డు ఉన్న వి, 
దేశీయములగు చిన్న పడవలవలన మా|[తమే ద్వీప 
ములమధ్య రాకపోకలు జరుగుచున్నవి. మాలే 
హార్చరుకు సమీపమున ఒక విమాన కే|త్రము, 
కొలంబో [పణాళికా సాహాయ్యమున నిర్మితమైనది. 


6. చరిత : (కీ. శ, ఆరంభ కాలమునుండియు 
చీనీయులకును, భారతీయులకును ఈ ద్వీపములు 
సుపరిచితములై ఉఊండినటుల తెలియవచ్చుచున్న ది. 
ఆ కాలమున అచటి ప్రజలు బౌద్ధులు; పశ్చిమ 
భారత |పభువులకు ఇచటి పాలకులు ఆ కాలమున 
కప్పములను చెల్లి ంచుచుండిరి. 1158 లో అరబ్బుల 
వలన ఇచటి |పజలు ఇస్తామును ఆవలంబించిరి. 
కీ. శ. 1507లో పోర్చుగీజువారు ఇట కాలూని, 
దాదాపు ఒక శతాబ్ది కాలము ఆధిపత్యమును నెరవిరి, 
తరువాత 17వ శతాబ్దిలో (క్రీలంక యందలి డచ్చి 
పాలకులు, ఈ దీవుల సులానుతో ఒక ఒడంబడిక 
కుదుర్చుకొని, ఆతనిని తమ సామంతునిగ చేని 
కొనిరి. 188 లో ఈ దీవులు |బిటిష్‌ [ప్రభుత్వపు 
రక్షణలోనికి వచ్చినవి. కాలకమమున 1965 లో 
ఆ దీవులకు |బిటిష్‌ [పభుత్వము స్వాతం[త్యము 
కల్పించినది. అనంతరమున నవంబరు 11, 
1968న ఆ రాజ్యమున గణ (ప్రభుత్వము ఏర్పడి 
నది. ఈ దేశమునకు చెందిన గాన్‌ దీవిలో 
మాత్రము, ఒక ఒడంబడికను అనుసరించి నైనిక 
స్థావరమును నెలకొల్పుకొని యుండుటకు కౌలు 
హక్కును [గేట్‌ |బిటన్‌ కలిగియున్నది. 


యెమన్‌ అరబ్‌ గణరాజ్యము 895 


గై పరిపాలన : నాలుగేండ్లకు ఓకసారి జరుగు 
ఎన్నికలలో [పభుత్వాధ్యతుడు ఎన్ను కొనబడును; 
కీ మంది ఎన్నుకొనబడిన సభ్యులుకల “మజిలిన్‌' 
కలదు. అధ్యక్షునిచే నియమితుడై 1పధాని, తన 
మం|తివర్గ పు సాయమున మజిలిన్‌కు బాధ్యత 
వహించి పాలించును. 


8. దేశరక్షణ: ఆంతఃకల్టోలములను అడచు 
టకు సమర్థమగు పోలీసుదళము కలదు. డ్యపముల 
తీరరక్షణకు సాయుధములగు చిన్న రక్షక నౌకలు 
ఉన్నవి. 

9. అంతర్జాతీయ సం. ; 1965 నుండి 
ఐ. రా, స. యందును, తదనుబంధ సంస్థలలో 
పెక్కి_ంటను ఈ దేశమునకు సభ్యత్వము కలదు. 


10. ఆర్థిక రంగము : ఈ రాజ్యపు ఆర్థిక 
వ్యవస్థ చేపల పరిశ్రమపై ఆధారపడి ఉన్నది. 
ఎగుమతులలో 90% చేపలే; ఇక కొబ్బరి, తాబేలు 
చిప్పలు మొదలగునవియు కొలదిగ ఎగుమతి ఆగు 
చున్నవి, దేశీయుల ముఖ్యాహార వస్తువగు బియ్య 
మును అంతటిని ఈ రాజ్యము దిగుమతి చేసికొను 
చున్నది; జొన్న, గుమ్మడి, అనాస, చ కైర 
చెరకు, మామిడిపండ్లు దేశావసరములకు చాలినంతగ 
పండింపబడుచున్న వి. అడవులు ఎట్టివియు లేవు. 


ను హులులూలే దీవిలోను మా,తమే 
కఫరా అవకాశములు కొలదిగ కలవ. 
ఎగుమతుల విలువ 1.407 కోట్ట మా. రూ దిగు 
మతుల విలువ 1.175 కోట్ల మా. రూ. 1969). 


బడ్డటును గురెంచిన వివరములు తెలియ. 


11. సాంఘిక రంగము: పజలలో 62% 
విద్యావంతులు; కాని వీరిలో అత్యధిక సంఖ్యాకులు 
'పయిమకీ స్థాయివారె. దేశమున ఉన్నవానిలో 
దాదాపుగ అన్నియు పయిమర్‌ పాఠకాలలే; భారత 
దేళపు ' పభుత్వము లి పాస్కూలులను నెలకొల్పు 
టకు పూనుకొనినది (19/5.. _పసుతమున, 
మేధావులగు విద్యార్థుఐను, భారత, పాకిసాన్‌ 
లకు పంపి (ప్రభుత్వము చదివించుచున్నది. టిటిష్‌ 
[ప్రభుత్వపు సాయమున నిర్మింపబడిన ఒక ఆసు 
ప్యతి (48 శయ్యలు కలది) మాలెలో కలదు. 
వివిధ ద్విపములందలి [పజలకొరకై సంచారక 
వైద్యశాల కలదు. మాలేలో ఒక గంథాలయమును 
మ్యూజియమును కలవు రెండు దిన పుతికలు 
కలవు, 

12. యాతా సౌ.: [పకృతి సౌందర్యమును 
దర్శించుటకు పలు దేశముల యా(తికులు ఇటకు 
వచ్చుచుందురు. కాని నివాస వసతులు తక్కువ. 


27. యెమెన్‌ అరబ్‌ గణరాజ్యము 


ముఖ్యనగరము : సనా; జెండా : ఎరుపు, 
తెలుపు, నలుపు అడ్డచారలలో, నడుమనున్న 
తెలుపు చారన కుదురుకొనిన ఆకుపచ్చ నిక్ష[తము 
కలది; జాతీయ గీతము : అల్‌-వతన్‌... (కాంతి 
కలుగు దేశమునకు); నాణెము : రియాల్‌; ఒక 
రియాల్‌ 40 బుక్‌షులుగ విభ క్షము. రియాల్‌ 


జర్రు. “000? కొలతూకములు : తూకప్పు 
[ప్రమాణము వకియా (దాదాపు వ్‌ (గాములు); 
నిడివికి స్థానిక [ప్రమాణము కలదు. (ఆది రమా 
రమి 65 సెం. మీ. కు సమానము). 


1. ఉనికి మొ. : అరేబియన్‌ ద్వీపకల్పపు 
నెరృతిమూలన ఈ దేశము నెలకొనియున్నది. 


96 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


దినికి పశ్చిమమున ఎ[రసము్ముదమును, దక్షిణమున 
యెమెన్‌ జనతా పజాస్వామ్య గణరాజ్యమును, 
తక్కిన వై పుల సౌదీ ఆరెబియాయణక సరిహద్దు 
లందు ఉన్నవి. దేశవై శాల్యము 192,000 చ. కిమీ. 
(అంచనా). భౌతికముగ తీర|పాంతపు సమభూమి, 
లోపలవై పు పీళభూమి అని ఈ దేశమును రెండు 
[పొంతములుగ విభజింపవచ్చును. పీఠభూమిలో 
కొన్ని చిన్న నదులున్నను, అవి సముదము 
వరకును చేరక ఆంతరించుచున్న వి, తీర పాంతము 





దాదాపుగ ఎడారి. వీఠభూమిన, ఒకపుడు, పెద్ద 
అడవులు ఉండినను సేద్యమునకై కొట్టివేయ 
బడినవి. ఇపుడు చాల కొలదిగ మాతమే ఆడవి 
భూమి కన్పట్టుచున్నది. పీశభూమియందు పెక్కు. 
ఫలవృక్ష జాతులును, అల్పమృగములును విరివిగ 
క న్పట్టును, 


2. శీతోష్టస్టీతి మొ. : తీర పాంతమున వేడి 
విపరీతము. ఎండకాలమున సగటు ఉష్ణోగ్రత 
180° ఫా వరకు పోవును; చలికాలమున మా[తము 
అది 68° ఫా, కు పడిపోవును. పీఠభూమియందలి 
శీతోష్టపరిస్థితి చాల బాగుగ ఉండి సౌమ్యతకు 


'పేరొందినది. సాలుపొడవున అత్యధికోష్టత అట 
71° ఫా. మాతమే; అల్బోష్టత 5'79 ఫా, వర్ష 
పాత్రమును పీఠభూమియందు ఎక్కువ; అట సాలున 
40 నెం. మీ. నుండి 80 సెం. మీ. వరకు అది 
మారుచుండును. తీర|పాంతమున సాధారణముగ 
వర్షపాతము సాలుసరిన 12.5 సెం.మీ.ను మించదు. 


శ్రీ, జనసంఖ్య మొ.: అంచనాల ననుసరించి 
దేశపు జనసంఖ్య 60 లక్షలు; వీరిలో 96% పల్లె 
పట్టులలోనే జీవించుచున్నారు. రాజధాని సనాలో 
120 వేలు, తయిజ్‌ నగరమున 80 వేలు [ప్రజలు 


నివసించుచున్నటుల అంచనా. [పజలందరును 
ముస్తిములు; మాతృభాష అరబ్బీ. 
4. సమావార సా. : పట్టణ ములందు 


మ్మాతమే తంతి, చెలిఫోను సౌకర్యములు కలవు. 
పల్లె పాంతములందు తపాలా'సౌకర్యములు సెతము 
చాల తక్కువ. కైరో, రోమ్‌, ఏడెన్‌లతో రేడియో 
సంబంధము కలదు. సనా నగరమున రేడియో 
(పసార కేందము కలదు. 


ల. యాన సొ.: 1961 వరకు దేశమున 
సాధారణపు డొంక బాటలు మాతమే ఉండినవి. 
ఆ తరువాత చీనా యు. స్టేట్స్‌, సోవియట్‌ రష్యా 
పభుత్యముల సాయముతో పెద్ద నగరములను 
కలుపుచు పక్కారోడ్డు నిర్మింపబడినవి. పక్కా 
రోడ్డ మొత్తపు నిడివి 1,088 కిమీ; దేశమున 
రై లుమార్గములు లేవు. సోవియట్‌ ఇంజనీర్హ 
సాయముతో అల్‌హుదయిదావద్ద ఒక హార్చరు 
నిర్మింపబడినది. సనా నగరమున ఆంతర్జాతీయ 
విమానయానమునకు ఉపయోగించు విమాన్యాశ 
యము కలదు. దేశమున వివిధ (ప్రముఖ నగర 
ముల మధ్యను, [పక్కనున్న ఆఫికాదేశపు నగర 
ములతోను విమానయానమునకు వసతి కలదు. 


6. చరిత : కీ. పూ. వేయి నంవత్సరము 
లకు పూర్యమునుండియు స్వచ్చ సెమిటిక్‌ 


యొమెన్‌ జనతా _(పజాస్వామ్య గణరాజ్యము 897 


జాతికి ఆవాసమై సబా మొదఐగు పలు ,పాచేన 
రాజ్యములు నెంకొని అంతరించిన ఈ 'పాచన దెశ 
మున, ఇస్టామ్‌ (కీ. శ. 7వ శతాబ్దిలో స్థానమును 
ఆర్టించినది. అంతట ఇట “ఇమామ్‌” అనఐడు 
ఎన్నుకొనబడిన అధినేత పాలించు సల్మపదాయము 
రూపుగొనినది. కాని ఈ ఇమామ్‌ల ఎన్నికలలో 
వచ్చిన వె రుధ్యములవలన దేశము పలుమారులు 
విదేశీయుల పాలనలో _ ఈజిప్టును పాలించిన ఫాతి 
మేయుల పాలనలో కొంతకాలమును, మరికొంత 
కాలము టర్కిష్‌ పాలకుల అధీనమునను - ఉండ 
వలసివచ్చెను. 16వ శతాబ్దిలో తక్కిన అరబ్బీ 
రాజ్యములతో పాటుగ ఈ దేశము టర్కీ. సామా 
జ్యమున అంతర్భాగ మై, [ప్రథమ [పపంచ యుద్ధా 
నంతరమున స్వాతం్యత్యమును [పకటించినది. 
1962 లో అప్పటి ఇమామ్‌ మరణించగ, వైనికో 
ద్యోగులు [పభుత్వమును వశపరచుకొని గణరాజ్య 
[పభుత్వమును సంస్థాపించిరి. 

7. పరిపాలన : 1970లో ఆమోదింపబడిన 
రాజ్యాంగ విధానమును అనుసరించి పరిపాలన 
జరుగుచున్నది; 179 సభ్యులుక ల సంపతింపు 
సభయందు పరిపాలనాధికారము న్యస్తమై ఉన్నది. 
వీరిలో 159 మందిని నాలుగేండ్ల కొకసారి జరుగు 
ఎన్నికలో (ప్రజలు ఎన్నుకొనెదరు. తక్కినవారిని 
అధ్యమషడు నియమించును. అధ్యక్షుని సం(పతింపు 
సభ ఎన్నుకొనును. ఇస్టామిక న్యాయ సంహితను 
అనుసరించి న్యాయనిర్వహణ జరుగుచున్నది. 

8. దేశరక్షణ : ఈజిప్ట్‌, జెక్‌, సోవియట్‌ 
(పభుత్వముల సాయముతో నిర్మింపబడిన ఒక 


చిన్న వై మానికదళము కందు. చిన్నచె నను, 
నుక&ితమగు సేన కలదు. 


9. ఆంతర్జాతీయ సం. : ఐ.రా.స. యందును, 
డాని అనుబంద సంస్థల యందు సపెక్కి-ంటను 
ఆరబ్‌ లీగునను ఈ దేశమునకు సభ్యత్వము 
కలదు. 


10. ఆర్ధిక రంగము: వ్యావ సాయికోత్స త్తిపై 
ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్నది. 
కాఫీయు, |పత్తియు, 'కాట్‌' ఆను మాదక 'దవ్య 
మును ఈ దేశపు ముఖ్య ఎగుమతులు. ఆహార 
విషయమున ఈ దేశము స్వయంహాోషకమగుటయే 
గాక ఆందు కొంత భాగమును ఎగుమతి చేయ 
గలుగుచున్నది. కాని తలసరి ఆదాయము చాల 
తక్కువగ ఉండు దేశములలో ఇది యొకటి. 


11. సాంఘిక రంగము: సాంఘిక పురో 
గతి సాధింపబడని దేశములలో ఇది యొకటియని 
చెప్పవచ్చును. పల్రెపట్టులందు సాంప్రదాయిక మత 
విద్యావిధానమే ఇప్పటికిని సాగుచున్నది. పట్టణ 
పాంతములందు ఆధునికరితిలో విద్యా విధానము 
కొంత తావు కల్పించుకొనినది. తయిజ్‌ నగరమున 
ఒక విశ్వవిద్యాలయము కలదు. ఉన్న తవిద్యను 
ఆభ్యసింపగోరువారు విదేశములకు, ముఖ్యముగ 
ఈజిప్పునకు, పోయి ఆట చదువుచున్నారు. 1966 లో 
ఇట్టివారి సంఖ్య 980. సనానగరమున ఒకటియు, 
తయిజ్‌ నగరమున వేరొకటియు అరబ్బీ దిన 
పష్మతికలు కలవు, 


28. యెమెన్‌ జనతా ప్రజాని న్య్వామ్య 
గణరాజ్యము (ద&ీణ కమర్‌) 


ముఖ్యనగరము : మదీనత్‌ అష్‌ - షాట్‌; 
జెండా : ఎరుపు, తెలుపు, నలుపు అడ్డచారల 
లోనికి దండమువద్దనుండి ముందునకు (తోసికొని 


వచ్చిన ప్‌లవ ర్జు _తిభుజమున ఆరుణవర్ణ పు మే 
[తము కలది pene పతాకము; జాతీయ గితము : 
అస్‌.-సలామ్‌ ఆల్‌ _గుమూరి (మహా (పణామము); 
నాణెము : యమెనీ దినార్‌; ఇది వేయి ఫిల్చులుగ 
విభ క్రము; 


ఒక దినార్‌ =రు. 18.00; 





పటము 25. 


కొలతూకళక ములు : స్థానికపు కొలతూకములే పరి 
గణనలో ఉన్నవి; కాలగణన: సాకి గం. 
= భారతదేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ : అరేబియా ద్వీపకల్పపు 
దక్షిణపు అంచున ఉన్న ఈ దేశమునకు తూర్పున 
కీమెన్‌, దక్షిణమున వఏడెన్‌ సింధుకాఖ; ఉతర 
మున యెమెన్‌ ఆరబ్‌ గణరాజ్యమును, సౌదీ అరే 
బియాయును; పశ్చిమమున _ ఎ(రసము[ దము 
సరిహద్దులందున్నవి. దేశపు మొత్తపు వై శాల్య 
మును గురించిన అంచనాలు 2,87,800 నుండి 


౨2,94,400 చ. కిమీ. వరకు మారుచున్నవి; [పక్క 
దేశములతో సరిహద్దుల నిరారణ సరిగ జరుగక 
హపోవృుటయే పకల హు ఆ ఎర సమ్ముదము 
నందలి కమరాన్‌ ద్వీపము (180 చ, కిమీ.) ను, 
పెరిమ్‌ ద్వీపము (198 చ.కిమీ)ను, శోక్కోత 
ద్విపము (8,600 చ. కిమీ.) ను ఈ రాజ్యమున చేరి 
ఉన్నవి. భౌతికముగ ఈ దేశమును నాలుగు 
[ప్రాంతములుగ - (1) పర్వతమయమగు పళ్ళ్చిమ 
[పాంతము; ఇట 2,440 మీ. ఎత్తుకల శిఖరములు 
సెతము కలవు. (2) తీర పాంతపు ఎడారిభూమి, 
(8) సముదపు మట్టమునకు 762 మీటరుల సరాసరి 
ఎత్తుననున్న ఉత్తర ప్రాంతపు ఎడారి. (4) జోల్‌ 
అని వ్యవహృతమగు ఉన్నత పీఠభూమి (ఇట 
భూమి ఎత్తు 915 మీ. నుండి 1,525 మీ. వరకు 
మారుచుండును) - విభ జింపనగును. పె నాలుగవ 
[ప్రాంతముననే వాడి హ్మదమావత్‌ అను దీర్చమగు 
లోయ కలదు. దేశమందలి లోయలలో సారవ త్తమ 
మని ఇది పేరొండినది. దేశమున నదులు ఎట్టివియు 
లేవు. 


ని. శీతోప్టస్థితి మొ. : పశ్చిమపు పర్వతసీమ 
యందును, పీఠభూమియందును శీతకాలమున ఉఊష్టో 
గత వవ) ఫా. ఉండును; కాని అచట ఎండ 
కాలమునను, తక్కిన [పాంతములందు సాలు పొడ 
వునను ఉషహ్టోగత 100 ఫా.ను మించియే 
ఉండును. అయినను గాలితో చెమ్మదనము 
ఎక్కువ. పశ్చిమపు ఉత్తర భూములందు శీత 
కాలమున పడెడు వర్షముతప్ప, తక్కిన దేశమున 
వర్షపాతము దాదాపుగ కూన్యమనియే చెప్పవచ్చును. 
ఉన్నత భూములందు వర్షపాతము వేర్వేరు తావు 


శ న జ క్‌ ఇ” 
యెమెన్‌ జనతా (ప్రజాస్వామ్య గజరాజు 299 


లను అనుసరించి 12.50 సెం. మ. నుండి "5 
నెం, మీ. వరకు మారుచుండును. ఉన త 
ఈ 


వృక్షములు కనరావు; తక్కిన [పాంతమున 
ధపు చెట్టును కనరావు, 


తి, జనసంఖ్య మొ. : దేశమున జనసం ౦థ్యా 
గణన, _ఏడెన్‌ లోతప్ప, తక్కిన _హపాంతమున 
జరుగలేదు; దీడెన్‌లోనై నను 195ళ లోనే కడపటి 
జనాభా లెక్కలు తేల్చబడినవి. అంచనాలను అనుస 
రించి దేశపు మొత్తపు జనసంఖ్య 14,75,000. 
నగరములలో ఏడెన్‌ (జ. సం. 1,50,000 ; 
మదీనత్‌ అష్‌షాబ్‌ (జ, స, 29,000; లెక్కింప 
దగినవి. దేశ [పజలలో 90% అరబ్బీ జాతికి 
చెందినవారు; తక్కిన జాతులవారు ఏడెన్‌ వంటి 
రేవునగరములలో కననగుదురు. ఇందు భారత, 
పాకిసానీ సంతతులవారు |పముఖముగ అకా న 
దగుదురు. పజలలో 90 ముస్తిములు; తక్కిన 
వారిలో క్రై స్తవాది తదితర మతములు |పచారమున 
ఉన్న వి. ఆత్యధిక సంఖ్యాకుల మాతృభాష 
అరబ్బీ; తూర్పు పాంతపు మారుమూలలందు 
మహి అనబడు ఒక భాష మాటాడబడుచున్నది. 
ఈ భాష [ప్రపంచమునందలి భావా కుటుంబము 
లలో దేనికిని చెందినటుల క న్పట్టదు. 


4. సమాబార సొ. : అత్యంతాధునిక 
సొమ్మగి కలిగిన తంతి, టెలిఫోను సౌకర్యములును, 
తపాలా వసతులును ఏడెన్‌లో మాృాతము కన్పట్టును. 
తక్కిన [పాంతములందు పెక్కింట సాధారణపు 
తపాలా వసతులును పరిమితముగనే ఉన్నవి. ఒక 
రేడియో ప్రసార స్థావరము ఏడెన్‌లో పనిచేయు 
చున్నది. 


5. యాన సొ. : దేశమున రై లుమార్ష్గములు 
లేవు; డొంకబాటలును, కచ్చారోడ్డును దేశమున 
వివిధ [ప్రాంతములకు పోవుటకు ఉపకరించు 


చున్నవి. ఇట్టివాని సిడి ఈ, 00 కి మ ఏడెన్‌లో 
మాతము 200 క, మీ. తారుకోడ్డు ఉన్నవి. ఖోర్‌ 
మకర్‌ వద్దనున్న. విపులమగ we తుద 
అంచర్జాతీయ దదరాన నాన మాకమున ఒక _పసిద్ధ 


కు సన? క 
టు (12! మం 
తరువాత, స్థానిక పాలకులు సెతం'తులెడి 


క్రీ. శ క శతాబ్దిలో ఇచటి : 3 
ఆవలంబించిరి. ఆంతటెనుండి, తకిిన ౨అరేబి 
యాతోపాటుగ, ఇదియు [క్రమముగ వివిధ ముస్తిం 
సా మాజ్యములలో అంతర్భాగముగ మన సగడను 
సాగించినది. 1785 లో దేశ మునందలి మాండలిక 
[ప్రభువు లలో ఓకడై లాహెజ్‌ను పాలించు షేకు, 

విదేశీయులను రరిమివైచి, తన వంశపు రాజరిక 
ముతో ఒక స్వతంత |పభుత్వమును స్టాపించెను. 
1888 లో |బిటిష్‌వారు ఏడెన్‌ను వళపరచుకొని, 
తమ నౌకలకు బొగ్గుని నింపుకొను స్థావరముగ దానిని 
ఉపయోగించు కొనసాగిరి ఆ సమయముననే వడెన్‌ 
పరిసరములనున్న మాండలిక రాజ్యములు (బిటిష్‌ 
వారి రక్షిత రాజ్యములుగ ఉండుటకు అంగీకరించి 
నవి. 1982 వరకు బొంబాయి రాష్ట్ర మున, పరి 
పాలనారీత్యా, అంతర్భాగముగ దినిని ఉంచి, ఆ తరు 
వాత దానిని “మకుటపు వలసి (క్రౌన్‌ కాలనీ) గ 


400 (పపంచ రాజ్య సర ంస్వము 


టిటిష్‌ [పభుత్వము పాలించినది. ద్వితీయ [ప్రపంచ 
యుద్ధానంతర మున దేశ పజలలో స్వాతంత్యా 
కాంత వెచ్చుపెరిగి (పజల పక్షమున జాతీయ 
విమోచనదళము పోరాడి రశిత రాజ్యములలో 
అధికారమును కైవసము చేసికొనినది (1967); 
అంతట [బిటిష్‌ [ప్రభుత్వము ఆ దళముతో సమా 
ధానపడి ఏడెన్‌ను వారికి వశ మొనర్చినది. అంతటి 
దక్షిణ యెమెన్‌ అను పేరుతో రూపొందిన ఈ 
రాజ్యము, 1970లో యెమెన్‌ జనతా [పజాస్వామ్య 
గణరాజ్యము ఆను [కొత్త పేరును పొందినది. 
ఉ త్తరమునఉన్న యెమెన్‌ అరబ్‌ గణరాజ్యముతో 
కలిసి ఒకే ఒక రాజ్యమగుటకు సం! పతింపులు 
జరిగినను ఆవి ఫలింపకున్న వి. 


7. పరిపాలన : 1970లో ఆమోదింపబడిన 
రాజాంగ విధానమును అనుసరించి ఒక తాత్కా 
లిక |పజావిధాన సమితి రూపొందినది. ఇందలి 
101 మంది సభ్యులను జాతీయ విమోచక 
దళమును, సేనాదళములును, వివిధ వృత్తుల 
వారును, కార్మిక సంఘములును ఎన్నుకొనిరి. ఈ 
సమితి నిర్ణయములను అనుసరించి అధ్యక్షుడు పరి 
పాలనను నిర్వహించుచున్నాడు. ఏడెన్‌లో 
మా|తము, మతముతో సంబంధములేని, పౌర, 
దండ న్యాయశాస్త్రములును అనుసరించి న్యాయ 
నిర్వహణ సాగుచున్నది, తక్కిన [పాంతములందు 
ముస్టిమ్‌ న్యాయసంహితయు, స్థానిక సం|పదాయ 
ములును మన్ని ంపబడుచున్న వి. 

8. దేశరక్షణ: స్థానిక [పజలనుండి, 
స్వాతంత్య పోరాటపు కాలమున, సమీకరింపబడిన 
9 పటాలముల సేనయు, ఒక చిన్న వైమానిక 
దళమును కలవు. 

9. అంతర్జాతీయ సం. :; అరబ్‌ లీగునను, 
ఐ.రా.స, యందునను, తదనుబంధ సంస్థలలో 
వెక్కింటను ఈ దేశమునకు సభ్యత్వము కలదు, 


10. ఆర్థిక రంగము : దేశమున 75% 
_పేజలు వ్యవసాయముపై ఆధారపడి జీవించు 


తానా నాకాక 


చున్నారు. కాని దేశ సంపదలో 8 మా|తమే 
వ్యవసాయమువలన లభించుచున్న ది. వ్యవసాయ 
యోగ్యముగ పరిగణింపదగు 15 లక్షల ఎకరము 
లలో దాదాపు అయిదవవంతు మా[తమే సాగున 
ఉన్నది. ఉన్నత పాంతములలో కురియు వానల 
వెల్టువ౬ వలన లోయలలోని భూమిని సాగుచేయుట 
సాం|పదాయికముగ జరుగుచున్నది. ఈ నీరును 
నిలువజేసి ఎక్కువ భూమిని సేద్యములోనికి తెచ్చు 
టకు కృషి జరుగుచున్నది. జొన్న, సజ్జ, గోధుమ, 
బార్జి ధాన్యములు, దేశపు ఉపయోగమునకు 
మాతమే, పండింపబడుచున్నవి ఎగుమతి పంట 
లలో (ప్రతి ప్రముఖము. చేపల పరిశ్రమకు ఎక్కువ 
అవకాశములు కలవు. కావున దీని అభివృద్ధికి 
[ప్రభుత్వము కృషిచేయుచున్నది. ఏడెన్‌లోని జను 
లందరును పర్మిశమలపై ఆధారపడి ఉన్నారు, 
అచటి పరిశ్రమలలో నూనెకుద్ధి పరిశ్రమ [పము 
ఖము. 1971లో దేశపు ఎగుమతుల విలువ 4.4 
కోట్ట దీవారులు. దిగుమతుల విలువ 6.5 కోట్ట దీ; 
ఈ చెల్లింపుల లోటును నివారించుటకు కమ్యూనిస్ట్‌ 
దేశములనుండియు, కొన్ని అరజ్‌ రాజ్యముల 
నుండియు, సహాయమును |పభుత్యము [గహించు 
చున్నది. 197! లో దేశపు బడ్జెట్‌ వ్యయము 
1.756 కోట్ట దీనారులు. 


11. సాంఘిక రంగము: ఏడెన్‌ లోతప్ప 
తక్కిన |పాంతములందు సాంమిక సేవా వసతులు 
దాదాపుగ శూన్యములు; అట్టివానిని అట సంస్థా 
పించుటకు (ప్రభుత్వము తన కృషిని ఆరంభించినది. 
ఏడెన్‌లో చక్క_ని గృహవసతి కలదు; కార్మిక 
శైయస్సునకై కృషియ అచట సువ్యవస్థితము, 
దేశమునందలి 4177 విద్యా సంస్థలలో అత్యధిక 
భాగము ఏడెన్‌నందే కలవు, ఏడెన్‌ లోతప్ప 
తక్కిన [పాంతములందు వైద్య వసతులు కదా 
చిత్తుగ కనబడును. అరబ్బీ భాషలో మూడు దిన 
పుత్రికలు ఏడెన్‌నుండి (పచురితము లగుచున్న వి. 


ముఖశ్రనగరము : వియెంటియేన్‌ (పకిపాలనకు); 
లవంగ్‌ (పబంగ్‌ (అధ్యక్షుడు నివసించునడి'; 
జెండా : ఎరని భూమిక పె తెల్లని రంగన చి 
మగు మూడు శిరముల ఏనుగు; జాతీయ గీతము : 


ఫెంగ్‌ సత్‌ లోవో; నాణెము: కిప్‌; ఇడి 100 


ళ్‌ 
ఫాం హోమం 


ని డా 


౨౮ ఈ 


నెంటులుగ విభ కము; 100 కిప్టలు =రు. లి.1 
కొలతూకములు : మె టిక్‌ 


Fem] 
ఎ! 
కాలగణన : సా. 7 గం. = భారత దేశమున 


సా. క సం. ఫ్‌ నా 
1. ఉనికి మొ. : గా. ఆపి యాల 


వ్య వ 


A Jf. 
న్‌ న 59 శల యు... లం 





pf Fam 


పటము 29. 


ఇండో-చీనీయ ద్వీపకల్పమున, భూపరివృతమై 
18°41’ _ 22°40 ఉ. ఆశాంశ రేఖల మధ్యను, 
100°_107° తూ. తులారేఖల మధ్యను కుదురు 
కొనిఉన్న ఈ దేశమునకు ఉత్తరమున చీనా; 
తూర్పున, ఆగ్నేయమున వియెతనామ్‌ దక్షిణమున 
కాంబోడియా; దక్షిణ, పశ్చిమములందు తాయి 
లాండ్‌; పశ్చిమమున బర్మా సరిహద్దులందు 
ఉన్నవి. దేశ వైశాల్యము 2,86,800 చ. కిమీ; 
ఉత్తర దక్షిణముల నిడివి 1,280 కిమీ. 
భూతలమున మిట్టపల్ద ములను పర్యతములును 


[56] 


విశేషముగ కన్పట్టును; ఆంచయకు ము ఖై ముగ 
ఉత్తర పాంతమున పర్వతములు ఎక్కువ. 
ఇందలి శిఖరములు కొన్న దాదావు 2,440 మీ. 
ఎత్తు కలపి. ఈ పర్వతములందును దేశపు తూర్పు 
[పాంతమునను సాం|దాటవులు కలవు. దేశమున 
కొలది |వాంతముతప్ప తక్కినది ఆంతయు 
మీకాంగ్‌ నదివలనను, డాని ఉపనదులవలనను 
లాభపడుచున్న ది, దేశపు _ప'యిఖ నగరములు 
ఆన్నియు ఈ నదీతటములందుననో, వానికి సమీవ 
ముననో కలవు, 


2. శీతోష్ణస్థితి మొ వ్యపిల్‌ నెలలో 
ఎండలు ఆత్యధికము సాగున గరష్టోప్టత 
రికి? ఫా; కనిష్టోవ్హత 79 ఫా. మేనుండి సెప్టెం 
బరు వరకు వానలు ఎకు,_వగ కురియును, ఆ కాల 
మున నెలకు సరాసరిన 23 నుండి 80 సెం. మీ. 


వరకు వర్షపాతము ఉండును. నవంబరును 
మార్చివరకు అంతటంతట వానలు కురిసినమ, ఆ 
వర్షపాతము నెలసరిన ఒక సెం. మీ. మాఃతమే. 


0౮ 
ట్‌ 


హూ. 


దేశమున మూడింట రెండు భాగములు అటవీ 


[పాంతము, వెదురు, పేము, తాళజాతి వృక్షములు 
ఇందు ఎక్కువగా కలవు. ఈ అడవులలో ఏను 
గులు, చిరుతలు, పెద్దపులులు సంచరించుచుండును. 
దేశమున సరుకుల మోతకు, (పయాణములకు 
ఏనుగులు ఎక్కువగ వాడబడుచున్నవి. వివిధ 
సరీసృప జాతులును, నానావిధముల పక్షిసంతతు 
లును, మత్స్య జాతులును ఇచట కలవు. 


తీ. జనసంఖ్య మొ. : దేశమున శా న్రీయ 
రీతిలో జనసంఖ్య గణన ఇప్పటికి జరిగినదికాదు; 
ఆయినను ఆంచనాలనుబట్టి దేశ జనసంఖ్య 29 
లక్షలు. దేశపు నగరములలో వియెంటియేన్‌ 
(జ. సం. 150 వెలు); లవంగ్మపబంగ్‌ (22 వేలు); 
సవజ్ఞఖిత్‌ (86 వేలు) పెర్కొనదగినవి. (పజల 
యిందు అత్యధిక సంఖ్యాకులు లావోజాతికి చెండిన 
వారు; వీరు తాయ్‌జాతికి సన్ని హితులు; దేశమున 
దాదాపు 27 వేల వియెత్‌నమీయులు, 15 వేలు 
చీనియులు, ఇతర దేశీయులు దాదాపు 9,000 
నివసించుచున్నారు. “లావో” భాష అధికార జాతీయ 
భాషగ పరిగణన పొందినది; ఇది తాయుభాషకు 
సన్నిపాతము; ఇందు సంస్కృత, పాళీ, పారసీక 
పదములు అనేకములు కలిసియున్నవి. దేశమున 
పర్వత సిమలందు నివసించు కొన్ని తెగలలో 
మాన్‌-ఖ్మేర్‌ మాండలికములు కొన్ని వ్యా పియందు 
ఉన్నవి. దేశమున [ ఫెంచిభావకు సాద్దికారముగ 


ద్వితీయ భాషగ పరిగణన కలదు; పడిపాలన 
యందును, వ్యాపారమునను దీనికి విశేష వ్యా ప్రి 
కలదు; ఇపుడు అంగ్లభాషకూడ ఎక్కువగ అభ్య 
సింపబడుచున్న ది. 


దేశీయులందరును హీనయాన సం పదాయపు 
బౌద్ధమతానుయాయులు. ఈ మతము జాతీయ 
మతముగ ఆదరణ పొండినది. బౌద్ధ విహారములు 
పల్లె పల్లెను, నగరాలలో విశేషముగ కలవు; 
ఇవియే [పజల చుత, సాంస్కృతిక, విద్యా కేంద 
ములుగ ఉపకరించుచున్నవి. 


4. సమాచార సా.: తంతి తపాలా సౌకర్య 
ములు అన్నియు ప్రభుత్యాధీనమున పనిచేయ 
చున్నవి. టెలిఫోను ద్యారా ([పపంచమునందలి 
వివిధ పాంతములతో ఈ దేశము వారా సదు 
పాయములను 1968 మొదలుగ కలిగి యున్నది. 
వియెన్‌టియెన్‌లో ఒక రేడియో (పసార కేంద్రము 
కలదు. 


గ్‌. యాన సొ.: దేశమున 2,700 కిమి. 
పొడవుగల పక్కా రోడ్డును, 4,500 కిమీ. పొడ 
వున కచ్చా రోడ్డును కలవు (1971), దేశమున 
ర్రైలుమార్గము ఏద్తియులేదు. దేశమున వివిధ 
[పాంతములను అనుసంధించు దేశీయ విమానయాన 
సంస్థలు రెండు పనిచేయుచున్న వి. వియెన్‌ టియేను 
నుండి సైగాన్‌, బాంగ్‌ కాక్‌, హాంగ్‌ కాంగ్‌, ఫణమ్‌ 
'వెణ్‌, హానోయ్‌లకు వీమానయానముద్యారా రాక 
పోకల వసతులు కలన. మీకాంగ్‌నదియు, దాని 
ఉపనదులును కొంతవరకు నెకాయానమునకు అను 
కూలములై , (పయాణికుల రాకపోకలకును, సరకు 
లను చేర్చుటకును ఉపకరించుచున్న వి. 


6. చరిత : కీ. శ, 14వ శతాబ్దిలో ,. దక్షిణ 
షనానుండి తరుమబడిన తాయెజాతి |పజలలో 
కొందరు ఇటచేరి, ఫాన్‌ గౌమ్‌ అనువాని నాయకత్వ 
మ్లును 'లాన్స్‌షాంగ్‌” అను రాజ్యమును సంస్థాపించు 


5 
వ్యవస్థను చక్కగ తీర్చిదిద్ది, ఈ రాజ్యము దాదాపు 
నాలుగు శతాబ్దములు నిరంతరాయముగ మనగలిగి 
నడి. 1707లో ఆంతఃకలహములవలన ఈ 
రాజ్యము, వియెంటియేన్‌, లవంగ (పబంగ్‌ ఆను 
రెండు రాజ్య ములుగ చెలినది. ఈ అవకాశమును 
వినియోగించుకొని తాయిలాండ్‌ పాలకులు దేశ 
ముపై దండెత్తి వియెంటియెన్‌ రాజ్యముకు ఆక 
మించిరి (1828); చీనీయులును, వియెత్‌ ామీయ 
లును లవంగ  (పబంగ్‌ పె ఆధిపత్యమును నెం 
కొల్పిరి. కడకు వీరిని అందరిని, ఆవలకునెట్టి, 
1598 లో (ఫెంచివారు ఈ రాజ్యమును తమ రవణ 
లోనికి తీసికొనిరి. 


2 


1945 లో జపాను సేనలు ఆగ్నేయ ఆసియాను 
ఆకమించినపుడు, జపాను పాలకుల పోత్సాహ 
ముతో లవంగ |పబంగ్‌ [పాంతపు వంశానుగత 
రాజ్యపాలకుడు “లావోస్‌*' దేశము స్వతం[తతను 
ఆర్జించినటుల [ప్రకటించెను (1946; తదనంతరము 
ఫెంచివారు ఈ [పాంతవు రాజ్యములను తిరిగి వళ 
పరచుకొనినపుడు, ఈ రాజరికమును గుర్తించు 
చునే తమ సర్వాధిపత్యమును నెలకొల్సిరి. కాల 
కమమున, [పపంచమునందలి నూతన పరిస్థితుల 
వలన, 1958లో ఈ దేశపు సర్వతం[త స్యతం 
[తను [ఫెంచివారు గుర్తించి, తమ అధికారములను 
అన్నింటిని త్యజించిరి. కాని తదాదిగ దేశము 
అంతఃకల్లోలములకు లోనై నది. దేశమున [ప్రజలు 
మూడు రాజకీయ పక్షములుగ ఏర్పడి, రాజకీయ 
సమస్యను ఆయుధములద్వారా పరిష్కరించుకొను 
టకు యత్నించుట ఇందులకు మూలకారణమని 
చెప్పవచ్చును. కడకు 1974లో మధ్యస్థ పక్షపు 
సువచ్ద. ఫౌమా నాయత్వమున వామ, దక్షిణ “పక్ష 
ముల |పరతినిధులుకల నూత్న [ప్రభుత్వము _ఏర్బడి 


వా 
గి (ల 
అవ జో ఛ క శ్‌ జె తో (| ఆటీ 
ఇ క తా మర ఇ అ ఈ 
కు వాల ల Meo ఖో న బా జో షు స ఇటీ 
క తనం జ మ కా 2 పం జతి wr లకక వ న 3 
శ్ర 
డాటా = 4 ప్రా జ షా లో సభల 
కంల నకం మించ యిలాటి నీకే తై తరువాత 
జ్‌ గా గా లూ అడ Wa a జో జ్‌ ళ్‌ తో జ్‌ జో 
| por Won ల ol 
{ ie 1 ది శక అత ఫై న PR? ప న్‌ la rie శత పక్కపు 
న 3a 


Wo ఆ నా య RY జ అచ డొ అ జో 
మును వహించినందువలన, రాజ మవంగ వతన 
లోక్‌. 

జ (నో ఖ్‌ * ఖో అమ క అప లలో 

పదల పరితాగమును. చెడును. దశమున వామ 
Ww అస ధో నూ ఇ లా ల న అలో 
పష పు త్న తమున గజరాజ: 'పభుతగము 

బీజ wal po dw: 


8. దేశరక్షణ: దేశమున ఇదివరలో వేర్వేరు 
రాజకీయ పక్షములు పతే 
యుండినవి. ,పస్తుతమున గణరాజ్య _పభుతగము 
ఏర్పడిన తరువాత ఈ సేనలన్నియు ఒకే 
పభుతంము కిందకు  కొనికాబడినవి. విటి 


శ 


అన్నింట కరిసి మొ త్తముమీచ 1,85,000 మాతల 


9. అంతర్జాతీయ నం. : 1955 మొదలుగ 
ఈ దేశము ఐ.రా.స. యందును, తదనుబంధ 
పత్యేక సంస్థలందును సభ్యత్వమును కలిగిఉన్నడి. 

I0. "ఆర్థిక రంగము : దేళపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవసాయముకైననే- చాలవరకు ఆధారపడి ఉన్నది; 
ఆంతరంగిక కల్గోలములవలన, ఈ వ్యవసాయము 


404 [పంచ రాజ్య సర ఏస్వము 


'సెతము కొన్ని [పాంతములందు దెబ్బతినినడి; 
అందువలన ఆహార పదార్థములను సెతము కొంత 
వరకు, తాయిలాండు మొదలగు వానినుండి దిగు 
మతి చేసికొనవలసి వచ్చినది; అయినను మామూలు 
పరిస్థితులలో దేశము ఆహార విషయమున స్యయం 
ఫోషకము. వరి ముఖ్యమగు పంట; ఇది దాదాపు 
550 వేల హెశ్టేరులలో సాగగుచున్నది; తరువాత 
మొక్కజొన్న, పొగాకు, పత్తి, నిమ్మజాతి ఫల 
ములు, తేయాకు, కాఫీ, [కమరితిలో పేర్కొన 
దగినవి; పశుసంతతి విశేషముగ కలదు. దేశము 
నందు ఆధిక భాగమును ఆవరించిన అడవులనుండి 
కలప విశేషముగ లభించుచున్నది. దీని సేకరణలో 
ఏనుగులును, దిగువకు కొనిపోవుటలో నదులును 
ఎక్కువగ ఉపకరించుచున్నవి; ఈ కలపలో కొంత 
భాగము విదేశములకు ఎగుమతి అగుచున్నది. 
ఖనిజోత్పత్తులలో (ప్రముఖముగ 'పేర్కానదగినది 
తగరము; ఇందు అధికభాగము ఎగుమతి అగు 
చున్నది. దేశమున విద్యుదుత్పత్తి చాల తక్కువ; 
దానిని వృద్ధిచెయుటకు కృషి జరుగుచున్నది. 
దేశపు ఎగుమతుల విలువ 148.5 కోట్ల కిప్పులు; 
దిగుమతులవిలువ 1978.9 కోట్ట కిప్పులు (1971); 
చెల్లింపుల లోటును పూ ర్రిచేయుటకు (ప్రభుత్వము 
విదేశముల సాయముపై ఆధారపడి ఉన్నది. దేశపు 
బడ్జెటరీ వ్యయము 2,280 కోట్ట కిప్పులు 
(1972-78). 


11. సాంఘిక రంగము : దేశమున గృహ 


లాలకంకారాతరారక జలా టు లను తంతు. 


వసతి చాల తక్కువ; సాధారణపు ఇండ్ల నిర్మాణ 
మున కొయ్యయు, వెదురును విరివిగ ఉపయోగింప 
బడుచున్న వి. దేశమున దాదాపు 2,50,000 విద్యా 
రులు కల లి,812 |పాథమిక పాఠళాలలు కలవు; 
20 కళాశాలలు ఉన్నవి; 4 ఉన్నత పాఠశాలలు, 
కి సాంకేతిక పాఠకాలలు ఉన్నవి; వీనిలోని విద్యార్థి 
సంఖ్య దాదాపు ౫,700. ఇవిగాక ఒక వైద్యశాస్త్ర 
పాఠళాల, ఒక న్యాయశాస్త్ర సంస్థ, ఒక పార్టీ 
విద్యాసంస్థ _పనిచేయచున్నవి (1970.71. 
దేశమున ఏడు దినష్మతికలు (పచారమున ఉన్నవి. 
అయినను వాని మొత్తపు పాఠక సంఖ్య 8,000 
మా[తమె. దేశమున పెద్దనగరములందు మా[తమే 
ఆసుష్మతులు కలవు; తక్కిన చోటులందు సంచా 
రక వైద్య దళములును, [గామిణ వైద్యు సహాయ 
కేందములును పనిచేయుదున్నవి. దేశమున 
మొత్తపు చెద్య సంఖ్య 110; అనగా 25,000 
[ప్రజలకు ఒక వైద్యుడు సరాసరిన కలడు. 


12. యాతా సొ. : విదేశీయ యా తికులను 
ఆకర్షించుటకు (ప్రభుత్వము పెక్కు-_ సౌకర్యములను 
కల్గించుచున్నది. [పకృతి రమణీయకతను పేరొందిన 
స్థలములును, కళాకుశలతకు 'పీరొందిన విహార 
ములును దేశమున అనేకములు కలవు. లవంగ్‌ 
(పబంగ్‌ లోని ఆలయమున బుద్దుని వక్షస్థలపు ఆస్థి 
శకలము కలదు; అందువలన అది [ప్రపంచపు 
బౌద్ధులకు సమ్మాన్యమైనది. విదేశీయ యాత్రికులు 
పాస్‌పోర్టులను, వీసాలను కలిగియుండవలెను. 


80, కెబనాన్‌ 


ముఖ్యనగరము : బీరూట్‌; జెండా : రెండు 
ఎరని ఆడ్డుచారల మధ్య ఒక తెలచారయు, ఆ 
తెర్జచార పై ఆకుపసిమి, గోధుమవన్నెలతో దేవ 


దారు వృక్షమును ఊండును; తెల్లచార వెడల్పు, 
ఎ్మరచారలలో (ప్రతియొకదానికి, రెట్టింపు ఉండును. 
జాతీయగీ తము : “కుల్లూనా లిల్‌ వతన్‌ లిల్‌ జల్లా 


లెబ 


లిల్‌ ఆలమ్‌' (మనమందరమును దేశముకొరకు, 
కీ రికొరకు, పతాకముకొరకు నాణెము : లెబనిజ్‌ 
పౌను; ఇదియే లివెర్‌ లిబనాయిన్‌ (లి. లి అని 
వ్యవహృతము; 1లి.లి =ధూ. లి.42; ఇది 100 
పియా సరులుగ విభజితము. కొలతూకములు : 
మెటిక్‌ విధానము సాధికారిక పరిగణన పొందినది; 


1 మలు అ 1600 [మీ 
మం శ 10 1 2 2 36 


పటము 90. 


కాని స్థానికములగు కొన్ని మానములును ఆటనట 
వాడుకలో ఉన్నవి. కాలపరిగణన ; సా, 2 గం. 
=భారతదేశథమున సా, 5 గం 3౩0 ని. 


1. ఉనికి : పశ్చిమాసియాయందు మధ్యధరా 
సముదపు తూర్పుతీరము వెంబడి 240 కిమీ. 
పొడవునను, 48 నుండి 80 కిమీ. వెడల్పునను 
వ్యాపించియున్న ఈ దేశమునకు ఊఉ త్రరమునను 
తూర్పునను సిరియాదేశ మును, దక్షిణమున ఇ|జా 
యెల్‌ను సరిహద్దులందున్నవి. దేశవై శాల్యము 
10,400 చ, కిమీ. సమ్ముదతీరముననుండి భూమి 
ఎత్తు క్రమముగ పెకిలేచి 40 కిమీ. దూరము పోవు 





న్‌ 406 


నప్పటికి లెబనాన్‌ పర్వత శనగ పరిణమించును; 
ఈ పర్వత కేణియండు 2100 మొదలుకొని 8,000 
మీటరుల ఎత్తువరకు ఉన్న పర్వత శిఖరములు 
కలవు. తీరమునకు సమానాంతరముగ పయనించిన 
ఈ ఇ లయకడు కాలగతిలోని మార్పులవలన, 
లోయలు అనేకములు రూహొందినవి. ఈ పర్వత 
కెడికి తూర్పువైపున “బికా లోయ అనబడు 
చదును [పాంతము కలదు. దిని ఉత్తర దక్షిణ 
ముల పొడవు 125 కిమీ; వెడల్పు 16 కిమీ. ఈ 
లోయకు తూర్పుటంచున ఆన్‌ టీ-లెబనాన్‌ పర్యత 
(శేణి సిరియానుండి లెబనాన్‌ ను వేరుచేయుచున్న ది. 
దేశమున నదులు ఏవియును లేవు. పర్వత భూము 
లందు, 1200-1500 మీ. ఎతున కననగు ఊట 
బావుల నీటివలన, వ్యవసాయమును కొనసాగింప 
వీలగుచున్నది. 


శి. శీతోష్టన్థితి మొ.: దేశము చిన్నదియే 
యెనను, ఇందలి వివిద [పాంతములందు వేర్వేరు 
తీరుల కీతోష్ట పరిస్థితులు కాననగును. మధ్యధరా 
పాంతము సమశీతోష్టతకు పేరొందినది; ఇచ్చట 
ఆత్యధికోష్టత 81.5 ఫా; అత్యల్పోష్టత 55.69 
ఫా; లెబనాన్‌ పర్వత ₹ణియందు $ీ తకకాలము దుర్భ 
రముగ ఉండి, పర్వత శిఖరములు మంచు గడ్డతో 
కప్పివేయబడును, వికాలోయలో ఎండకాలమున 
విపరీతపు ఎండలును, చలికాలమున ఎక్కువ 
చలియు ఉండును. వర్షపాతమునను ఈ విభేద 
ములే కననగును. తీరభూమిన సాలునరి వర్ష 
పాతము 75 నుండి 100 సెం. మీ. వరకు 
ఉండును; పర్వత శబియందు 125 నెం. మీ.ను 
అందుకొనును. వికా లోయయందు శి7.5 సెం. 
మీ. ను మించి వర్షవాతముండదు. ఎండకాలమున 
సము[దతీరమున విపరీతముగ చెమటపట్టును; గాలి 
లోని ఎక్కువ చెమ్మదనమే ఇందులకు కారణము. 
కొండలపై దేవదారుచెట్టు, ఓకు చెట్టు మొదలగు 
పెద్ద వృక్షములును, తీరభూమియందు ఆలివ్‌, 


408 [పప పంచ రాజ్య సర్వస్వము 


అత్తి మొదలగు సామాన్య వృక్షములును కననగును, 
మన్య మృగజాతి తశ న NE చెప్పవచ్చును. 
కొండలోయలలో  అటనట నక క్కలును, తోడేళ్చును 


ఆల్ప సంఖ్యలలో వసంణుచున మ 


వ 


ప్‌, జనసంఖ్య యొ: 1992  మొదలుగ 
దేశమున జనాభా లెక్కలు సేకరింపబడలెదు. 
1972 అంచనాలను అనుసరించి దేశపు మొత్తపు 
జనసంఖ్య ౨6 లక్షలు; దేశమందలి నగరములటో 
వీరూట్‌ 1 సం. ర లక్షలు' స టిపోలీ (జ. సం. 
150 వె వలు) = ర్కా_నదగినవి. దేశము [పాక్పశ్చిమ 
ముల కూడలిలో ఉన్నందున ఇందు వివిధ 
జాతులును, రూపరేఖలలో కలగలుపు చెందినవి. 
పక్సిమాసియాయందలి వివిధ జాతులకును ఇందు 
[పాతినిధ్యము కలదని చెప్పవచ్చును. దెశపు జన 
ంఖ్యలో తేసవులు 530 ఉన్నటుల అంచనా; 
దాదాపుగ తక్కిన వారందరును ముస్టిములు. 
ని కైెస్తవులందును, ముసిములందును పెక్కు 

ర చో న్‌ 
సం పదాయములవారు కలరు. ఈ సంప్రదాయ 
ముల పద్ధతిలో లెక్కించినపుడు 80% మరొనైట్‌ 
కె సవులు, 20% సుస్నీ ముసిములు, 19 షియా 
Gy ఒం ae) 
ముస్టిమలు. తక్కిన వేర్వేరు 3 సవ, ముసిం 

అ ws అ 
సం|పదాయములలో ఏదియు 11% ను మించదు. 
దేశభాష అరబ్బీ; అయినను 6% (ప్రజలు ఆర్‌ 
మీనియన్‌ భాషను మాటాడువారు కలరు. ద్వితీయ 
భాషగ _ఫెంచికి [పొముఖ్యము ఉన్నను, కొలది 
సంవత్సరములనుందడి ఇంగ్లీషనకు వ్యాప్తి ఎక్కు 
వగు చున్నది. 


a 


లి 


న్ని 


శ. సమాచార సా. : దేశమున సువ్యవ 
స్థితమగు తంతి, తపాలా వసతియు, దెశమునందలి 
అన్ని ముఖ్య కేందముల మధ్యను సరాసరి టెలిఫోను 
సౌకర్యమును కలదు. బీరూట్‌నుండి [ఫ్రాన్సులోని 
మార్సెయిల్స్‌కు కేబిల్‌ సదుపాయము ఉన్నది, 
1970లో ఉప్మ్యగహమూలక వార్తా సౌకర్యమును 


కల్పించు స్థావరము నెలకొల్ప బడినది. దిని ద్వారా 
(ప్రపంచమునందలి అన్ని |పాంతములతో లెబనాన్‌ 
వార్తా సొకర్యమును సంపాదించినది. 


ర్‌, యాన సొ. : దేశమున, అత్యున్నత 

యికి చెంది, 570 కిమీ. నిడివిగల అంతర్జాతీయ 
మహాపథములు (హైవేస్‌ ను, 1,420 కిమి. 
పొడవున పెద్దరోడ్తును, 4,810 కిమీ. పొడవున 
చిన్నరోడ్డును కలవు. ఇవి అన్నియు తారువెసినవే. 
అంతర్జాతీయ మహాపథములు యూరపునుండి ఆరబ్‌ 
రాజ్యములకు నేల మార్గమున పోవువారికి బాగుగ 
ఉపకరించుచున్నవి. దేశమున మోటారు వాహన 
ముల సంఖ్యను లెక్కింపగ, 16 మండి [ప్రజలకు 
ఒక మోటారువాహనము ఉన్నటుల తెలియనే నది. 
వీరూట్‌ నుండి, సిరియాలోని డెమాస;) గస్‌కుపోవు 
నేరోగేజి రైలుమార్లమును. వీరూట్‌ |త్రిపొలీల 
మధ్య |పామాణికగేజిన వేరొక రై లుమార్గమును, 
(టిపోలీనుండి సిరియాలోని హోమ్స్‌, అలెప్పోలకు 
పయనించు మరియొక [ప్రామాణికగేజి ర్రైలుమార్గ 
మును 6658 కిమీ. పొడవున ఈ దేశమున కలవు. 
వీరూట్‌ పేరొందిన రేవునగరము; |టిపొలీ, నైదా, 
జూనియాలలో కూడ చిన్న హార్చరులు కలవు. 
ఆంతర్జాతీయ నిమానమార్గమునందు కీలక స్థానమున 
బీరూట్‌ లోని విమానాశ్రయము ఉన్నది. (టిపోలీ, 
రయాక్‌ లలో కూడ చిన్న విమానాశయములు 
కలవు. 


eq] 


6. చరిిశళ : సిరియాయును, లెబనాన్‌ దేశ 
మును కీ. పూ. 1200-1000 వరకు, ఫినీషి 
యనుల మాతృభూములందు భాగములుగ ఉండి, 
వారి వర్తక వ్యాపార వైభవములకు నెలవులై 
వర్తిల్రినవి. కీ వూ. 1వ శతాబ్దిలో రోనున్‌ 
సామాజ్యమున ఈ |పాంతము ఆంతర్భాగమై, 
కీ. శ. 7వ శతాబ్దివరకు ఆ విధముగనే మనినది. 
ఆ కాలమున ఇట శై స్త్రవమతము తావు కల్పించు 


లెబ 


bs క్రీ, శ్ర 7వ శతాబ్దిలో ఆరబ్బులు ఈ 
ంతమును జయించి ఇస్ట్రామునకు స్థానమును 
కల్పించిరి. కాసి దుర్గమయముఐగు కెబనాన్‌ 
పర్యత | శ్రేణిని ఆశ యించి, శైస్తవ జన 
తన మనుగడను సాగింపగలుగటవల న 
[ప్రాముఖ్యము ఆట ఆంతరంపక నిలిచి 
యుద్ధముల (క్రూ సేడులు) కాలమునను, మంగో 
లుల దండయాతల కాలమునను ఈ | పొంత 
సంకోభితమై, వ వర్తక వ్యాపారములు ఆంతరించుట 
వలన పేదవడినది. కీ. శ. 16వ శతాబ్దిలో ఈ 
పాంతమును ఆంతటిని తమ సా[మాజ్యమున 
అంతర్భాగ ముగ తుర్కీపాలకులు చేసికొనుటతో 
ఇట పరిస్థితులు కొంత కుదుటవడినవి. మ 
పన్నులు తమకు చెల్లించుచు, క ల్లోలములను కలి 
గింపకుండ ఉన్నయెడల పజల మత విశ్వాస 
ములతో జోక్యము వహింపకుండుటను, తుర్కా 
పాలకులగు ఓటోమన్‌ సామ్రాట్టులు సామాన్యముగ 
పాటించుచుండిరి. అందువలన లెబనాన్‌ పర్వత 
[పాంతమున, ఒక ఆంతరంగిక స్వయంపాలనా 
(ప్రతిపత్తిగల, ఏకీకృత క్రెస్తవ రాష్ట్రమును 
సృజించుటకు అచటి కొందరు [పముఖులు కృషి 
చేసిరి. వీరిలో 18వ శతాబ్దివారగు మాన్‌ వంశి 
కులును, 17వ శతాబ్దివారగు షిహాబ్‌ వంశీయులును 
(ప్రముఖులు. కాని మధ్యధరా సము[ద|పాంతమున 
19 వ శతాబ్ది మధ్యభాగమున [బిటన్‌, |ఫాన్సులు 
అవలంబించిన వీధానమువలన లెబనాన్‌ వ్యవ 
హారములందు యూర పియనులు జోక్యము వహిం 
చుట సంభవించినది. అంతట ముస్థిం- క్రై స్తవ సంఘ 
ముల మధ్య వై షమ్యములు చెలరేగినవి; ఆ అదనున 
యూరపియన్‌ రాజ్యముల జోక్యపు ఫలిత ముగ 
లెబనాన్‌ పర్యతమండలమును ఒక క్రైస్తవ 
గవర్నరు ద్యారా పాలించుటకు తురీ. [ప్రభుత్వము 
అంగీకరించినది (1884), [ప్రథమ [ప్రపంచ 
యుద్దానంతరమున, తుర్కి సా్యమాజ్య మంతరింపగ 


REE 


బి 


ఆళాంతికి. కారజభూతమైనడి ఇ జాయెల్‌ నుండి 
నిరా౭సితులగు ఆరబుులు పలువకు అెబనాన్‌న 


చేది, కాంద్‌శీకులుగ స్థానమును ఆర్జించి, దేశపు 
రాజకీయముల వె పలుకుబడిని సంపాదించిరి. వీరికి 
దేశమందలి లెబసీయ sa యాడ మ వామపక్షపు 
వారి సానుభూతి కల వీరు ఇ|జాయెల్‌తో 
సాగించు పోరాటమున స్ట కేందముగ 
చెయ తల పెట్టిరి. దీనిని దక్షిణ పక్షములును, 
దేశపు [పభుత్వమును నిరోధించగ ఆంత ః కల్లోల 
ములు మొదలైనవి. ఈ పరిస్థితులలో, దశిణ 
పక్షములయెడ సానుభూతి వహించి సిరియా 
(ప్రభుత్వము తన సేనలను దేశమున దింపి వామ 
పక్షముల ఉద్హృతిని అడచినది. ఈ విధముగ దేళ 
మున || పస్తుతమున (అక్టోబరు, 19/6) అస్తవ్యస్త 
పరిస్థితి ఏర్పడి కాంతి అంతరించినది. 


ఈ దేశమున అమలునందు 
1926 లో _వెంచి 


7. వరిపాలన : 
న్నది గణరాజ్య [పభుత్వము. 
వారి వలన రూపొందింపబడి, తదనంతరమున 
కాలానుగుణముగ 1927, 1929, 1948 లలో 
సవరింపులను పొందిన రాజ్యాంగ విధానమును అను 
సరించి పరిపాలన, నిర్వహింపబడుచున్నది. మత, 
ఆభి|పాయ వాక్స్వాతం[త్యములును, సమానస్వత్వ 


108 [పపంచ రాజ్య సరి $నస్వము 


ములును (ప్రజలకు కలవు. స పరిస్థితుల లను 
అనుసరించి కాసనసభా నిర్యాణము మత 
పదికపై రూపొందినది. కా. 9 


9 
ములలో 54 స్థానములు శ్రైస్తపులకును, 45 సాన 
ములు ముస్టి ములకును పత్యేకింపబడినవి, నాలు 


గేండ్తకు ఒకసారి జరుగు ఎన్నికవలన, రహస్య 
వోటింగు పద్ధతిలో, ఈ పతినిధులు ఎన్ను కొన 
బడుదురు. క్ర కప్రరుష విభేదము లేకుండ, 21 త్త 
వయసునకు తగ్గని, (పతి పనికి వొటుహక్కు 
కలదు. దేశార్యచని శాసనసభా సభ్యులు ఎన్ను 
కొనెదరు. ఆతని పదవీకాలము ఆరేండ్లు. ఒకసారి 
ఎన్ని కై నవాడు, మరల రెండవ పర్యాయము వెను 
క ఆఅధ్యతుడుగ ఎన్నిక కాగూడదు. రాజ్యాంగ 

ధానమున స్పష్టముగ లేకున్నను, అధ్యక్షుడు 

రొనెట్‌ శాఖకు చెందిన కై శై స్తవుడుగను, (పధాన 
మంతి సున్ని ముస్టిముగను, శాసన సభాధ్యక్షుడు 
ష్‌యా ముస్రిముగను ఉండవలయునను సంవ 
దాయము ,(ఫెంచివారి పరిపాలనా కాలమున ఏర్పడి 
నేటికిని పాటింపబడుచున్నది. అధ్యక్షుడే పధానిని, 
మంతులను నియమించును. వీరు శాసనసభా 
సభ్యులై ఉండనవసరములేదు; కాని శాసనసభకు 
బాధ్యతవహించి నడచుకొనుచు, అందలి చర్చలలో 
పాల్గొనెదరు. దెశమునందలి అయిదు రాష్ట్రముల 
లోను స్థానిక పరిపాలన అధికారులద్యారా నిర్వ 
హింపబడుచున్నది. స్థానిక పరిపాలశా సంఘము 
లలో, వీరూట్‌ లోని పురపాలక సంఘమునకుతప్ప, 
తక్షి-నవానికి ఆధికారములు నామమాతముగ 
కలవు. పెండి, బావ, వారసత్వము మొదలగు 
వ్యక్తిగత నివాదముల పరిష్క_రణకు ఆయా సంప 
దాయములకు చెందిన మత న్యాయస్థానములు 
కలవు; తక్కిన పౌర, దండ వ్యవహార పరిష్క_ర 
ణకు స్థాయీ భేదములతో ఏర్పాటైన న్యాయస్థాన 
ణి కలదు. 


8. దేశరతణ : భూతల సేనయందు 18,000 


మందియు, నావిక సేనయందు 250 మందియు, 
వైమానిక దళమున 1,000 మందియు. మైనికులు 
కలరు సైనిక సేవ |పస్తుతమున ఐచ్చికము; అయి 
నను దానిని నిర్బంధ సవగ మార్చు _పతిపాదన 
ఆలోచనలో ఉన్నది. 


9. అంతరాతీయ సం. : ఐ, రా. స. యందు 
సంస్థాపనా సభుఃలలో లెబనాన్‌ ఒకటి; తదనుబంధ 
సంస్థలందును పెకి-౦ట దీనికి సభ్యత్వము కలదు. 
ఐ. రా. స. కాందీశీక సహాయ సంఘపు కార్యాల 
యము బీరూట్‌ న కలదు. శాంతియుత సామరస్య 
ధోరణిలో సం|పతింపుల మూలమున అంతర్జాతీయ 
సమస్యల పరిష్కార మునకు కృషి చేయుట ఈ దేశపు 
వె దేశిక సతి, ఇ|జాయెల్‌ సంస్థాపనవలన 'సర్వ 
స్వమును కోల్పోయిన మ కాందిశీకుల 
సమన్యను సానుభూతితో సహేతుకముగ పరిష్క 
రించినపుడే పశ్చిమాసియాలో శాంతి నెలకొనగలదని 
ఈ దేశ [ప్రభుత్వపు ఆశయము. కాందిశీకులయెడ 
ఈ దేశము వహించిన సానుభూతివలన పలు 
మారులు ఇ|జాయెల్‌ నుండి వైమానిక దాడులకు 
సరిహద్దు [పాంతము గురియగుచున్నది. 


10. ఆర్థిక రంగము: దేశ సంపత్తికి 
ముఖ్యాధారము వ్యాపారము; తరువాత పరి[శమ 
లును, వ్యవసాయమును క్రమముగ లెక్కకు 
వచ్చును. దేశవు ఆదాయమున శీ2.1% వ్యాపా 
రము వలనను, పరి శ్రమలవలన 14.5%, వ్యవ 
సాయమువలన 12% లభించుచున్న ది (1968). 
దేశమున నాలుగవవంతు భూమి సేద్యమున 
ఉన్నది. దేశ [ప్రజలలో దాదాపు 60% వ్యవసాయ 
మును ఆ శయించియే జీవించుచున్నారు. నీటి పారు 
దల వనతులుకల తీరభూములందును, పర్వత 
భూములందును, నారింజ, ఆపిల్‌, నిమ్మ, |దాక్ష 
ఫలములు విరివిగ పండుచున్నవి. చక్కెరబీటు 
దుంపయు ఇచట పండింపబడుచున్నది; ఆహార 


లె 


ధాన్యములలో గోధుమ, జార్జి పముఖిములు; 
రొక్క-పు పంటలలో పొగాకు గణనీయము. కాని 


ఆహార ధాన్యముల విషయమున దాదాపు 60% 
వరకు ఈ దేశము విదేశముల పె ఆధారపడి 


ఉన్నది. పండు మాతము విరివిగ యూరవీయ 
దేశములకును, అరబ్‌ దేశములకును ఎగుమతి 
అగుచున్న వి. పశుసంపద చాల తక్కువ; దాని 
ఆభివృద్ధి క్రై కషి జరుగుచున్నది. మాంసాహార 
మున దాదాపు 558% నకు దేశము విదేశములవై 
ఆధారపడి ఉన్నది. దేశపు ఎగుమతి-దిగుమతి 
వ్యాపారమున లెక్కలను అనుసరించి, లోటే 
ఎక్కువ కన్పట్టును; కాని ఈ లోటును దేశము 
'కనబడని” ఆదాయ మార్గములవలన హూరించు 
చున్నది. విదేశములందు, ముఖ్యముగ యు. సే. లో, 
నివసించు లెబనీజ్‌ పౌరులవలన దేశమునకువచ్చి 
(పతి ఏటా చేరు రాబడి, ఈ కనబడని" ఆదాయము 
లలో ఒకటి. ఇక రెండవది స్వేచ్చా విపణి సౌక 
రము. వీరూట్‌న ఈ సౌకర్యము కలదు. ఆందు 
వలన విదేశములనుండి పెట్టుబడులు విపరీతముగ 
దేశమునకుచేరి దేశ సంపత్తికి సహాయపడుచున్న వి. 
ఇవియునుగాక కువాయిట్‌, యు. సే, [ప్రపంచ 
బ్యాంకులనుండి ఈ దేశము ఆర్థిక సహాయమును 
పొందుచున్చ ది. దేశమున తలసరి ఆదాయము 
570 డాలర్జు. దేశమున విద్యుదుత్పత్తి సమర్థత 
4,22,100 కివా. దేశపు బడ్జెటరీ వ్యయము 
107.7 కోట్ల లి. లి. 


11. సాంఘిక రంగము : దేశమున ఆక్ష 
రాస్యత 80%. 1970 లో పాఠశాలలందు చదువు 
చున్న విద్యార్థుల సంఖ్య 6,80,000; అనగా పజ 
లలో 25% పాఠశాలలలో ఉన్న టుల తేలుచున్నది. 
ఉన్న త విద్యను బోధించు సంస్థలు విడు కలవు; 
వీనియందు లివి, 000 విద్యార్థులు పఠించుచున్నారు. 
లెబనీజ్‌ విశ్వవిద్యాలయము, ఆరబ్‌ విశ్వవిద్యాల 
యము, అమెరికన్‌ విశ్వవిద్యాలయము, సెయింట్‌ 


టి 


గే 
రా" 
ఫ్‌ 
(1 
ఇంటి 


శ్‌ £ 
న్‌ 


09 
1 
ర్‌ 
(ల ర 
ల్‌ (» 
“0 
లగ ట్ర 
fA 
ల 


(| 
౮ 
/ 
[ 
ty tr 
గ్‌ 
ft 
[న్‌ 
(3) 

% bb 
fhe 
గి 
| 2 
tn 
ళ్‌] 
గ 
t 
bf p 
[న 
క 
£3 


శ్రీ 

{} 

శ్‌ 
శే { ర 
eA yt 


బ్రో 
UK 
ft 
[|] 
థొ 
లీ 
క్త 
౮ 
{ 
ty € ‘al 
fra (1 
గ 3 


అష 
స 
ch 

౮; 

ళో 

ex ౬ 


~~ we 
గల పురావస్తువులను సెకరింపగలిగినవి. చెళ మున 


7,619 శయ్యలుగల వె ద్యశాలలును, 1,480 
మంది వైద్యులును కలరు 1568న జాతీయ 
భ(దతానిధి నెలకొల్పబడినది. పతి పౌరునికి 
అనారోగ్య సమయమునను, _పమాదముల నమయ 
మనను, [దవ్య సహాయ నష్టపరిహారములను సమ 
కూర్చుట ఈ నిధియొక్క్ల ధ్యేయము. 

12. యాతా సౌ. : లెబనాన్‌ దెళము తన 
జాతీయాదాయమున 9 కను యాఃతికులవలన 
సేకరించుచున్నది (1965). యాత్రికులకు దేశ 
మున పెక్కు. సౌకర్యములను సమకూర్చుటలో 
[ప్రభుత్వము శ్రద్ద వహించుచున్నది. అరబ్‌ దే 
ములవారికి తప్ప తక్కినవారికి [పవెశపు వీసాలు 
కావలెను; మూడు నెలలకుమించి దేశమున వసించు 
వారు మాత్రమే నిర్గమనపు వీసాలను పొందవలెను. 


13. [పముఖ పౌరులు : లెబనాన్‌ దేశవాసి 
యగు ఖలీల్‌ జిబ్రాన్‌ (కెబాన్‌ 1888-1981) 
చితకారుడుగను, కవిగను లోక పసిద్ధిని 
ఆర్టించెను. 


ఏ1. వియెత్‌ నావ్‌ 


ముఖ్యనగరము : హానోయ్‌; జెండా : 
ఎ రని భూమిక పై మధ్యన బంగారురంగసున పంచ 
కోణపు నక్ష!తము కలది; జాతీయ గీతము 
1. క 
యా! బ్‌ సత్ర 


క్ష, | ఆగ్‌ ర . 
గా మ. జయావోయూల్ల వ. 


స్త 
స్య 


గే 





న్స 
అనో స్వ 
ఇనా 





పటము కిక. 


తీన్‌ క్వాన్‌ చా (పదండి ముందుకు యోధుల్దారా. =) 
ఆను చరణముతో మొదలగునది; నాణెము: 


దోంగ్‌ ; 1 డోంగ్‌ కారు. 2.12; కొలతూకములు;: 
మెటిక్‌ విధానపువి ; కాలగణన: సా.” గం, 
= భారతదేశథమున సా. 5 గం. 80ని 


కే. ఉనికి మొ. ఆసియా  భూభాగపు 
ఆగ్నేయ [పాంతమున, 2890" _ 8°80 & 
అఇంశ రేఖలకును, 102915" _ 109980" తూ. 
తులారేఖలకును, మధ్యనఉన్న ఈ దేశమునకు 
తూర్పున, దక్షిణమున దక్షిణ చీనా సము[దము; 
పశ్చిమమున లావోస్‌, కాంబోడియా; ఉ తరమున 
చీనా సరిహద్దులందు ఉన్నవి. దేశ వె కాల్యము 
8,29,012 చ. కిమీ. దేశమున ఉత్తర భాగమున, 
తాంకిన్‌ రాష్ట్ర మునందలి ఎ|ఢనది డెల్లాయందు ఉతర 
దేశపు (వజానీకమున అత్యధిక ఖాగము వసించు 
చున్నారు; ఈ డెల్టాలో ఆధిక [పాంతము భూమి 
సము[ద మట్టమునకు 8.04 మీ. ఎత్తున మాతమే 
ఉన్నది. ఒకే ఒక పర్వత(శేణి, “ఆన్నామీ కార్టిలేరా' 
ఆని వ్యవహరింపబడునది దేశ పు పశ్చిమ సరిహద్దును 
ఆనుకొని ఉన్నది. దానిని ఆశ్రయించి తూర్పున 
అగ్ని పర్వతావశేషములగు కొండలును, పీఠభూము 
లును కలవు. ఈ పీఠభూములు గుల్లరాతితోను, 
సున్న వురాతితోను కప్పబడి ఉన్నవి; ఇట్టి [పొంత 
ములు తాంకిన్‌ రాష్ట్రమున ఆధికముగ కలవు. 
దేశవు నైరృతి |పాంతము మీకాంగ్‌ మహానదికి 
చెందిన డెల్టా. ఇది ఆత్యంత సారవంతము. దక్షిణ 
దేశమున అత్యధిక సంఖ్యాకులు ఇట వనించు 
చున్నారు. ఈ డెల్టాకే కొచ్చిన్‌ = చీనా అనియు 
పురు కలదు. [పపంచమున వరి పెరునకు (సిద్ధి 
చెందిన [ప్రాంతములలో ఇది ఒకటి. ఈ డెల్టాకు 
ఉత్త్రరమునఉన్న వైకో-సైగాన్‌ డెల్టాయు, దేశ 
మధ్యపు “అన్నామ్‌'న తూర్పు తీర|పాంత మును 
కూడ సారవంత భూములుగ పేరొందినవి. 


గ్‌ 

ళ్‌ 
ర 
a 


tA 
త 
గ్ర 
౧ 
te te 
(గ్‌ 
య. 
ణ్‌ 
టో 
tA 
చ 
౪ 


oA 
(| 

రని 
Cn 


గ 


Ee Eq 
ర 
ర 6 


గ్ర 
{A 
రొ ఈ A 


a 
0 


నుల బెడద తీవముగ ఉండును. ఉత్తర, పళ్ళి 
ను 


ఉన్నత [వాంతములందు సత్య శాకమలపు 
వులు కలను. తీరమును ఆనుకొని చెట్టపొదలు 
అధికముగ కన్పట్టును. కొచ్చిన్‌ చీనా పాంతమున 
గరికపట్టులు కలవు. అడవులందు, ఏనుగులు, 
పులులు, చిరుత పులులు, లేళ్తు, ఆడవి ఎద్దులు, 
కారెనుములును తక్షిన కొన్ని అల్బజంతువులును 
కననగును. పక్షి శాతులునుు [కిమి జాతులును, 
పెక్కు. విధములవి ఉన్న వి. తీర, పొంతమునను, 
[ (టు 
దెశాంతస్థ జలాశయములందును వివిధ మత్స్య 


జాతులు కలవు. 


తీ. జననంఖ్య మొ.; 1970 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 888 లక్షలు; సాలు 
సరి జనవృద్ధి ౮౪.4%; సరానరి జనసాం|దత 
చ. కిమీ. కు 125. నగరములలో హానోయ్‌ 
(జ. సం. 644 వెలు); హైఫాంగ్‌ (869 వెలు), 
హుయీ (210 వెలు, సెగాన్‌ (1764 వెలు), 
దానాంగ్‌ (428 వేలు) | పముఖములు. దేశీయు 
లలో అత్యధిక సంఖ్యాకులు (18.1%) బీనియ -_ 
తాయి జాతుల సమ్మి|శణ జాతికీ చెందనవారు; 
వీరుగాక మలయో-పోలినిసియన్‌ జాతులు మొద 


(| 


ఇ 
a 


{ 


ఎ 


అం ళో వో ళ్‌ Wa Mean 
దందా వపు. అందు అ శ 2 అహం 


లిపులను కలెగెఉన్నారు. 
యన్‌, తావో, బౌద్ధమత 
పులగముగా ఆదడింపబడు 
లలో [పకృతి దేవతారాధన 
క్రైస్తవులు కొలదిగ కలరు. కాని దేశమున కమ్మూ 


నిన్‌ పభుత్యము ఏర్పడిన తరుజాత, మతమునకు 


(పజలందు ఆదరణ 


ట్ర్‌ 


on} 


ఇ ~ 
నానోరు గున ఎలుచున? a 
అ య 


శ. సమావార సా. : తంతి, తపాలా, టెలి 
ఫోన్‌ సౌకర్యములు |పభుత్వాధీనమున ఉండి పని 
చేయుచున్నవి. చీశాతో పైవానిద్వారా. 19లళ్‌ 


నుండి ఈ దేశమునకు సంబంధము కలదు. తక్కిన 
దేశములతో చాలవరకు, చీనా ద్వారానే, ఈ దేశము 
నకు వారా సౌకర్యము కలదు. వోనోయ్‌, 
లలో ఆతి సమర్థమగు రేడియో [ప్రసార 
ములు కలవు. రేడియో చెలిఫోనుద్వారా 
సాన్‌ పఫొసిస్తో్యలము వార్తా సౌకర్యము 


సెగొన్‌ 
కేంద 
మూరి, 
కలదు. 


గ. యాన సొ.: దేశమున 88,527 కిమి. 
పొడవుగల రోడ్డు కలవు (1965). ఇందు అత్య 
ధిక భాగము ఎండకాలమున మా|తమే రాకపోక 
లకు ఆనుకూలించునది 1946.54 యుద్ధమువలన 
నష్టపడిన వంతెనలు మొదలగువానిని, చీనా దేశము 


419 [ప్రపంచ రాజ్య సర $సము 


నుండి లభించిన సహాయమువలన, |పభుత్యము 
త్యరలోనే బాగుచేయగలిగెనది. రై లుమార్గముల 
నిడివి 780 కిమీ. (1969); 1965-68 కాలమున 
యు. సే. [ప్రభుత్వపు విమానముల దాడులవలన 
రైలుమార్ష్శములు నష్టపడినను, అవి 1968 తరువాత 
బాగుచేయబడినవి. జలమార్షములద్వారా రాక 
పోకలు విరివిగ సాగుచున్నవి. దేశపు ఎగుమతి 
డిగుమతులలో 90 ఈ మార్గములో నడుచు 
చున్నవి. ఇట్టి నీటిదారుల సామాన్యపు నిడివి 
5,292 కిమీ; నిండు ప్రవాహముల కాలమున 
5,592 కిమీ. వరకు చిన్న నౌకలు పయనింప 
గలవు. నసీటిదారులవలన సరకుల రాకపోకలు చాల 
వరకు జరుగుచున్నవి, సము[దపు రేవులలో ముఖ్య 
మైనవి సెగాన్‌, దానాంగణ్‌ , హైఫాంగ్‌ . 10 వేల 
టన్నేజికల నౌకలు హైఫాంగ్‌ రేవును సులభముగ 
చేరగలవు. సాధారణముగ పోలండ్‌ దేశమునకు 
చెందిన నౌకలద్వారా మాత్రమే వ్యాపారము సాగు 
చున్నది. 

6. చరిత : క్రీసు పూర్వము 4వ శతాబ్దిలో, 
చినాదేశపు దక్షిణ భాగమునందు ఉండిన 'వియెత్‌” 
జాతివారు, తమ పొరుగుజాతులవలన తరుమబడి 
ఈ దేశముచేరి ఇచటి ఆదిమవాసులతో మేళన 
మందుటవలన వియెత్‌నామీయ జాతి రూపొందినది. 
కీ. పూ. 111లో చీనసీయ స్మామాట్టు ఈ |పాంత 
మును జయించి తన దేశమున ఒక రాష్ట్ర ముగ 
చేసెను. దాదాపు వేయి సంవత్సరముల కాలము, 
ఇటుల చినీయుల వశమున ఉండి, కడకు ఈ 
దెళము !కి. శ, 989 లో సుతం తతను పొందినది. 
అంతట దేశీయ పాలకులు దేశపు ఎల్లలను విస్త 
రింపజేయ యత్నములు చేసిరి. ఆ కాలమున దక్షిణ 
వయత్‌నామ్‌ దేశము చంపా” దేశము అను పేరన, 
భారతీయ సంస్కృతిని అవలంబించిన ఒక రాజ 
వంశపు పాలనలో ఉండెను. వియెత్‌నామ్‌ పాల 
కులు ఆ చంపా రాజ్యమును అంతమొందించి దానిని 


వియెక్‌నామ్‌న భాగముగ చేయగలిగిరి. కాని రాజ 
వంశమున చెలరేగిన ఆంతఃకలహములవలన 
దేశము పలుమారులు అల్పరాజ్యములుగ విభ క్ర 
మగుట సామాన్యముగ జరుగుచుండెను. 


16వ శతాబ్దిలో ఈ దేశముతో పాళ్చాత్యులకు 
పరిచయము లభించినది. తరువాత, రాజవంశ మున 
ఆంతఃకలహములు చెలరేగిన కాలమున, దక్షిణ 
దేశమును పాలించు ఒక రాజవంగికుడు (ఫెంచి 
వారి సాయమును పొంది, తద్ద్వారా రాజ్యమునంత 
టిని కై వసము చేసికొనెను (1786). ఇందువలన 
[క్రమముగ _ఫెంచివారి రక్షిత రాజ్యముగ దేశము 
పరిణమించి, రాజు నామమాత్రపు పాలకుడయ్యెను 
(1888). లావోస్‌, కాంబోడియాలటో ఆదివర కే 
తాము ఆభిపత్యమును స్థాపించినందువలన ఈ విధ 
ముగ మొత్తం ఇండో-బీసీయ ద్వీపకల్పమును 
ఫెంచివారు వశపరచుకొని తమ వలస పాలనను 
నెలకొల్పి, దెశసంసదను కొల్పగొట్టిరి. [ప్రజలు 
సాగించిన |ప్రతిఘటనను వారు దమనసీతితో 
ఆడచి వేసిరి. 


ద్వితీయ [పపంచ యుద్ధకాలమున, (ఫొను 
దేశము శక్తిని కోల్పోయిన సమయమున, 
వెంచి పాలకులను (తోసిరాజని, జపాను సేనలు 
ఇట కాలూని, ఆధిపత్యమును వహించి (1940), 
బావోడాయ్‌ అను రాజవంళికుని దేశపు నామ 
మాత్రవు పాలకునిగచేసి, పరిపాలనను నిర్వ 
హించినవి. 1945 లో జపాను సేనలు ఓడిపోయిన 
తరువాత, అంతకు పూర్వముననే హోచిమిన్‌ అను 
నాయకుని ఆధ్వర్యమున సుసంఘటితములై న 
కమ్యూనిస్ట్‌ సేనలు, బావోడాయ్‌ని తొలగించి అధి 
కారమును వశపరచుకొనినవి. బావోడాయిని మరల 
సింహాసనమున ఉంచుటకై | ఫెంచి ప్రభుత్వము 
తన సేనల సాయమున చేసిన [పయత్నము 
విఫలమై 1954 లో ఒక సంధి కుదిరినది. జెనీవా 


వియెత్‌ నామ్‌ 418 


ఒడంబడిక అనబడు ఈ సంధివలన వియెత్‌నామ్‌ 
దేశము, ఉత్తర దక్షిణ దేశములు? 17వ 

శను అనుసరించి తాత్కాలికముగ విభ క్రమగుట 
కును, ఉత్తర వియెత్నామ్‌న హోచిమిను నాయ 
కత్వపు _పభుత్వమును, దశీణ వియెవేనామ్‌న 
' ఛెంచివారికి అనుకూలమగు దేశీయ (ప్రభుత్వము 
సైగాన్‌ నగరము రాజధానిగ వ్యదహరించుచు, 
ఉండునటులను నిర్ణయములు జరిగినవి. ఆ తరు 
వాత జరుగగల ఎన్ని క లవలన దేశమున ఏకీకృత 
| పభుత్వము ఏర్పడవలయునను ఏర్పాటును జరిగి 
నది, ఈ ఏర్పాటువలన ఇటుల రెండు దేశములు 
రూపొందినను, తరువాతి పరిణామముల ఫలితముగ 
అట్టి ఎన్నికలు జరుగ లేదు. 


జెనీవా ఒడంబడిక తరువాత లావోస్‌, దడిణ 
వియెత్‌ నామ్‌లలోని కమ్యూనిశ్చిపార్టీ యోధులకు 
ఉత్తర వియెత్‌నామ్‌ సహాయము చేయుచు, తన 
దేశ పునర్ని ర్మాణమును కొనసాగించినది. దక్షిణ 
వియెక్నాంలోని వియెత్‌కాంగ్‌ (కమ్యూనిస్ట్‌) సేన 
లకు ఉ తర వియెత్‌నామ్‌ చేయు సాయమును ఆరి 
కట్టుటకై అమెరికా యు. సై అఆచట రాజకీయము 
లలో సెనికబలముతో, దశ్షిణ వియత్‌నామ్‌ పక్షమున 
జోక్యము వహించి, కడకు ఉత్తర వియెత్‌నామ్‌పై 
తీవముగ విమానములద్వారా బాంబులను కురిపించి 
(1965-68) నది. కాని సోవియెట్‌ రష్యా-చీనాల 
సాయముతో ఈ చర్యను [పతిఘటించి ఉత్తర 
వియెత్‌నామ్‌ నిలువగలిగినది. య [ప్రపంచ 
_పజాభీ పాయమునకును, యు. సే. లోని పౌరుల 
ఒత్తిడికిని లొంగి యు. షే మిం ప వర్షించు 
టను విరమించుటయేగాక, కడకు ద&ిణ వియెత్‌ 
నామ్‌నుండి తన సేనలను అన్నింటిని తీసికొని 
పోయినది (1978). తరువాతి కాలమున, దక్షిణ 
దెళపు విష్టవ సేనలు అతి త్యరితగతితో పురోగ 
మించి, దేశమున అత్యధిక భాగమును వశపరచు 
కొని కడకు సైగాన్‌ నగరమును వశ పరచుకొనినవి 


ఆతి ఊఉ తక వీణ 


య క రెండిణిది వకము చేయుటకు 


సగ, ప రింగాది విభేనములతో న 
లేకుండా 15 ఏండ్లకు పైబడిన వియెత్‌నామీయ 
పౌరులందరును వోటుహక్కుుతో ఈ ఎన్ని కయందు 
పాల్గొనిరి. 'పతి లక్షమంది ప్రజలున్న "హతము 
నకు ఒక |పతినిధి చొప్పున ఇందు ప్రతినిధుల 
సంఖ్య నిర్దేశితము; కాస్‌ ఆ పైన రక _వాంతమున 
50,000 కు తగ్గనివారు ఉండినపుడు, వారు ఆదన 
ముగ ఇంకొక 'పతినిధ నికూడ ఎన్నుకొనవ 
ఎన్నికకు నిలుచువాడు 2! ఎండకు లోబడి ఉండ 
కూడదు. పూర్వపు దక్షిణ వియెత్‌నామ్‌న, ఆమె 
రికన్‌ సేనలతో సహకరించిన |పముఖులు 
మాత్రము |పతినిధులుగ నిలుచుట నిషేధింపబడినది. 
ఇప్పటి |పతినిధుంలో దాదాపుగ అందరును “లాల్‌ 
దోంగ్‌' అనబడు కమ్యూనిస్ట్‌ పార్టికి చెందినవారలే. 
ఆ పార్టిని సమర్థించు రెండు అల్ప సంఖ్యాక పక్ష 
ములకు--| పజాస్వామిక పక్షము, సోషలిస్ట్‌ పక్షము 
అనువానికి-చెందిన (పతినిధులు మాతము చాల 
కొలదిగ కలరు. ఈ [పతినిధులకు బాధ్యత వహిం 


చిన [ప్రభుత్వము (పసుతమున అధికారమును నిర్వ 
హించుచున్నది. 
8. దడేశరతణ : భూతల  సేనయందు 


480,000 మంది, నౌకాసేనయందు 4,000 మంది, 


414 పప పంచ రాజ్య సర్వస్వము 


వాయుపేనయందు 10,000 మంచ యోధులు 
కలరు. భూతలసేనకు 400 కవచ శకటములను, 
6,000 విమాన వంతిరేక శతఘ్నులును, ఆధునికా 
యుధములును కలవు; నౌకాసేనయందు టార్సెడో 
బోట్టు మొదలుగ వివిధ నౌకలు, 204 కలవు. 
వాయుసేనయంచు 200 విమానములు కలవు. 
సోవియెట్‌ రష్యా సాయమువలన రక్షణ బలము 
సమర్థముగ రూపొండింపబడినది (1972), 


9. అంతర్జాతీయ సం.: యు. స్టే. (పతి 
ఘటనవలన ఈ దేశమునకు ఐ.రా.స. యందు 
స్థానము లభింపకున్నను, ఈ దేశమునకు కమ్యూ 
లతోను, యు. సే అదుపులోలేని 
తక్కిన కొన్ని రాజ్యములతోను దౌత్య సంబంధ 
ములు కలవు, 


ఖే 


న్‌ 


నిస్‌ రాజ్యముల 
థు 


స 


10. ఆర్భిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
యందు _పస్తుతమున వరిపంట అధిక (పాధాన్యము 
వహించి ఉన్నది; ఖనిజ సంపత్తి విరివిగ కలదని 
పరికోధనవలన తెలియవచ్చినడి. కావున మున్ముందు 
పారి శ్రామికముగ సైతము దేశము పురోగమించు 
టకు అవకాశ ములు కలవు. వ్యవసాయమంతయు, 
సమష్టి కేత్రములద్యారా నిర్వహింపబడుచున్న ది. 
దాదాపు 55 లక్షల హౌక్టేరుల భూమి వ్యవసాయ 
మున ఉన్నది. ఇందు అత్యధిక భాగమున (49 
లక్షల హె స్టరులలో) వరి పండింపబడుచున్నది. 
కొన్ని [పొంతములందు రెండు పంటలును, కొలది 
[ప్రాంతములలో మూడు పంటలును సాలున పండించ 
బడుచున్నవి 1972 మొదలుగ దేశము ఆహార 
విషయమున స్వయంపోషకముగ ఉన్నది; వ్యవ 
సాయమున ఆధునిక పద్ధతులు అన్ని రంగము 
లందును పవేశ పెట్టబడినది. వరి తరువాత క్రమ 
[క్రమముగ చక్కెర చెరకు, మొక్కజొన్న, చిరు 
గడదుంప, పత్తి పేర్కానదగినవి. పట్టు పరి 
శమయు కొన్ని |పాంతములందు వ్యా ప్రియం 


దున్నడి; పశు సంపక్షి ఎక్కువ. దేశమున 50% 
భూమియందు అడవులు కలవు; వీని కంప డేశావ 
సరములకు సరిపోవుచున్నది. రాక్షసి బౌగ్గుగనులు 
విడవిగ కలవు. వానిలో 84 లక్షల టన్నుం 
ఉత్పత్తి జరిగినది (1964; తీర; పాంతమున 
కొన్ని ఇనిజములు లభిచుచున్నని. అందు బోంగ్‌ 
మియా వద్దనున్న బంగారుగనియి, నాంగ్‌సొన్‌ 
వద్దనున్న 'కొగ్గుగనియ శే ఎర్కానదగినవి,. తక్కిన 

హ్‌. విషయమున కృషి ఇంకను ఎక్కువగ 
మొదలిడ బడలేదు. కొలిమెట్‌, ఆపటైట్‌ అనునవి 
మా|తము కొలదిగ |తవ్యబడుచున్న వి, వ్యవ 
సాయిక పర్మిశమలును. జవుళీ య 
మా[తమె పరి; శమలందు ముఖ కము దేశీయ 
కొర్మిక జనమున ఖం మా్యతమే ame ప 
చేయుచున్నారు. పారి|శ్రామికోత్స త్రి చాలవరకు 
కుటీర పరి|శ్రమలమీదనే ఆధారపడి ఉన్నది. విద్యు 
దుత్ప త్తి 168.29 కోట్ట కివా. (19870,. దేశపు 
విదేశీయ వ్యాపారమున 85% కమ్మూనిస్ట్‌ దేశము 
లతో సాగుచున్న ది. ఎగుమతుల వెలువ 10 కోట్ట 
రుబుళ్ళు (సోవియట్‌ - నాణిములు);- వగుముతుల 
విలువ 21.7 కోట్ట రూబుళ్ళు (1965). చీనా, 
సోవియట్‌ రష్యాల వలనను, స్వీడన్‌ వంటి తక్కిన 
కమ్యూని స్టేతర రాజ్యముల వలననూ ఆర్థిక 
సహాయమును ఈ దేశము (గహించుచున్నది. 
దేశపు బడ్జెటరీ హ్యయము 172,51,52,000 
దోంగలు; ఇందు 62.5" ఆర్థిక పునర్నిర్మాణము 
నకు వినియు క్రము (1962). 

11 సాంఘిక రంగము : తక్కిన ఆగ్నే 
యాసియా దేశములతో పోల్చి చూచినపుడు 
ఇచ్చటి గృహవసతి, కొంత బాగుగనె ఉన్నదని 
చెప్పవచ్చును; అంచును పట్టణములకం టెను పల్పెల 
యందు ఎక్కువని చెప్పవచ్చును. అయినను 
యుద్దము, బాంబుల దాడులు ఈ వసతులకు కొంత 
నష్టము కల్లించినవి. దేశమున 12 ఏండ్థ వయసు 


శ్రీలంక 415 


దాటిన వారిలో రక్‌" ఆక్షరాస్సులుగా ఆంచగా 
1967 ,. 1068-69 లో 58,66,000 విద్యార్థులు 
మాన్య పాఠశాలలయందును, ౨7,000 మండి 
సెంకేతిక పాఠశాలలయందును శిక్షణను పొండిఏ. 
హానోయి  విశ్యవిద్యాలయమునను, సైగాన్‌, 
పుయీ, దలాత్‌ నగరముల విశ్వవిద్భాలయముల 
లోను తదితరములగు ఉన్నత విదా సంస్థ 
యందును £6,000 విద్యార్థులు కలరు (1970). 
9 100 మంది దేశీయ విద్యార్థులు విదేశములలో 
ఉన్నత విద్యలను ఆభ్యసించిరి (1960. అధికార 
భాషగ వియెత్‌నామీజ్‌ కే పరిగణన ఉన్నను, చాల 
వరకు |ఫెంచియే బోధనా భాషగ ఉన్నది. 
హానోయ్‌లో రెండు [పముఖ |గంథాలయము 
లును, ఒక సు!పసిద్ధ మ్యూజియమ్‌ను కలవు. 
మూడు దిన షుతికలు [పచారమున యున్నవి. 
లావోదోంగ్‌ పార్టియొక్క ముఖపతమగు నాన్‌ 
దాన్‌ ((ప్రజానీకంం అను దానికి విశేషవ్యాప్రి 
కలదు. " దేశమున వెద్యుల సంఖ్య 6,180 
(1965) 


ల ౯ 


కాంక్‌ ; హోచిమిన్‌  అనుశది మారుపేరు (భాస 
మానుడు ఆని దాని ఆర్థము). దేశమున కమ్యూనిస్ట్‌ 
పారిని సుసంఘజబితముచేసి, అధికారమును వశ 
పరుచుకుని దెశమును పునర్నెర్మెంచి, పక ద్ర 
ముల కమ్యూనిస్ట్‌ పౌర్దల ను బలమును సమ 
కూర్చిన _పజ్ఞాశాలి 


తెల. శ్రీలంక 
(సింహళము, సిలోన్‌) 


ముఖ్యనగరము * కొలంబో; జెండా: 
దండమువద్ద ఆకుపసిమి, కాషాయ వర్ణముల రెండు 
నిలువు చారలును, వానికి [పక్కన కుసుంభవర్ణ పు 
దీర్చ చతుర్మస భూమిక పై ఖడ్గధారిణియగు ఒక 
సింహపు . చిత్తరువు పసిమిరంగున ఉండగ, 
మొత్తము పతాకమును, దీర్భ చతుర్మసమును 
పసిమి అంచులను కలిగియుండునది; జాతీయ 
గీథము : “శ్రీలంకా మాతా $' అను పదములతో 


మొదలగునది; నాణెము: రూపాయి (శ్రీలంక) 
ఇది 100 సెంటులుగ విథ క్రము; లిక (శ్రీలంక) 
రూపాయి ఇరు. 126; కాలపరిగణన : భారత 
దేశపు కాలగణనకు సరియగునదియే. : 


1. ఉనికి మొ.: హిందూ మహాసముద 
మున, భారతదేశపు దక్షిణ్మాగమునకు కొలది దూర 
మున దక్షిణమున, తూర్పునకు మొగ్గి, సన్నని 
పాక్‌ జలసంధిచే, భారత భూమినుండి వగివడిఉన్న 


416 పపంచ రాజ్య సర్వస్వము 


ఈ ద్వీపరాజ్యము 7942 _ 8158" తూ. తులా 
రేఖలమధ్యను “224 కిమీ.!, కళళ - ఈళ0' 
ఉ. అక్షాంశ రేఖలమధ్యను (482 కిమీ.) విస్తరించి 
యున్నది. దేశ వైశాల్యము ర5,610 చ. కిమీ. 
దేశపు దక్షిణ భాగమున మధ్య పాంతము హెచ్చు 
తగ్గుల పీఠభూమి. ఈ పీకభూమియందు పెక్కు 


ప ఇత్‌, శేణులు కలవు. వీని శిఖరముల ఎత్తు 








9,100 మీ. నుండి 2,450 మీ, మధ్య ఉండును; 
అన్నిట పెద్దదగు పిదురుతాలగల శిఖరపు ఎత్తు 
2,440 మీ. వీరభూమికిని సము[దమునకును మధ్య 
అన్ని వై పులను తీరపు మెదానములు కలవు. కాని 
ఇందు తూర్పు, దక్షిణ పశ్చిమములందలి మైదాన 
ములు చాల సన్ననివి; ఉ తరపు దిక్కూన మెదా 
నము మా[తము అతి విశాలమై ముందునకు సాగి, 
తూర్పు పడమరల సము[దతీరములమధ్య వ్యాపించి 
ఉన్నది. దేశమున ఆరింట అయిదువంతుల భూమి 
800 మీ. ఎత్తునకు తగ్గియే యున్నది. పీఠభూమి 
నుండి నలువె పులకు నదులును, వాగులును (పవ 
హించి సముద్రమును బేరుచున్న వి. 


న్‌ ఫ్రీత్రోష్టస్థితి మొ.: దేశము ఉష్ణమండల 
మున ఉండుటవలన, ఆందులకు తగిన శీత్రోష్ట 
పరిస్థితులే ఉండవలసియున్నను, తీర్మపాంతము 
లందలి ఉష్ణత, పర్వత [పాంతములకు  పోవ్ఫ 
నప్పటికి సమశీతోష్టముగ పరిణమించును. దేశము 
నందలి నైబుతి [ప్రాంతము అత్యధిక వర్షపాతము 
నకు లోనగుచున్నది; ఇందు తిరభూమిన 185 
సెంంమీను పర్వతభూమిన 500 సెం, మీ. ను 
సాలీనా సరాసరిన వర్షపాతము కలదు. తక్కివ 
దేశమున సాలీనా సరాసరి వర్షపాతము 40 నుండి 
185 సెం. మీ. వరకు [పదేశములను అనుసరించి 
మారును. భూమధ్య రేఖకు దగ్గరగ ఉండుటవలన 
శమున గీష్మ, హేమంత బుతువులు లేవు; 
తక్కిన బుతువులు మా్యతమే అనుభవ వేద్యము 
లగును. దేశమున సాలున సరాసరి ఉహ్హోగత 
809 ఫా. 


దక్షిణ భారతదేశ మున కన్పట్టు వృక్షసంతతియు 
జంతు సంతతియు ఈ దేశమున కన్పట్టుటయగాక 
కొన్ని [కొత్తరకములును కన్పట్టుచ న్నవి. ఏను 
గులు, కారెనుములు, చిరుతపులులు లెక్కింపదగిన 
వన్యజంతువులు. వనుగుల సంఖ్య [కమ కమముగ 
తగ్గిపోవుచున్నది సంబార్‌ జాతికిచెందిన ఒక 
మృగవిశేషమును, పోలోంగొ అను ఒక సర్ప 
జాతియ, ఈ దేశమున మా|తమే కన్ఫట్టు 
చున్నవి. 


తీ. జననంఖ్య మొ.: 1971 ఆంచనాలను 
అనుసరించి. దేశపు జనసంఖ్య 1,80,00,000 
దేశపు జనసంఖ్య సాలీనా 2.7% చొప్పున "పెరుగు 
చున్నది. జనసాం| దత చ. కిమీ. కు 189. పారి 
కామికముగ ఆభివృద్ధిచెందక అధిక జనసాందత 
కలిగిన దేశములలో ఇది ఒకటి. దేశమునందలి 
పేజానీకమున నాలుగింట మూడువంతులు నైైబుతి 
[పాంతమున వనించుచున్నారు. ఇచటి జనసాం[దత 


417 


tp) 
‘3 


fF 


శా 
it 

శ 
ళ్‌ 
* 


ఇ కాళ్ళ 


నని ణా 
{} 
os 
i | ‘3 
fi 
Ya =t 
0 
a 
gp ॥ i క! 
i Ff 
wd 
YY: J ln 
th 
ర్‌ లీ 
i» (1 
+ 4} 
శే 
uy} 
| 
జ్యో ' 

శ (0) 
్గ క 
tal లి 
|| గ 
ఖం. 

కే 
weg 
ty 
గ 
లా శ 
జై 
చ? 
౮ 
Cu 
త. 
“3 
ha 62 
yg 2 
Ww 
1 గ 
చ్‌ 4b 
లా కే 
ణ్‌) 
డం ల 
కల యు న్యు 
న రు 
GG OO 
౪౭ రా 
* ta) 
గీ సా 
జన్‌ జా, 


tr? 


ft శే 


ఇంటీ 


[గ్రాం 


లు 10 


భారతదేకీయ తమిక 


దుల నబడు ముసిములు 5 క 


125 


ఇ 


rer 0 


శ్వీతజాతియుల సంతతివారు (బర్గరులు ఉర్‌, 90౬ 


జ ఓ శ్‌ 
had ee wlll Coat 


Ea 
— 
we 


ఫల 


ఇ” 
tw 


యా 


ర్‌ 


(3 


ఖ్‌ 
| 
ళ్‌ శ 
hd aa 
mm “) 
రు 
య 
WwW. 
~~ YP 
spit) 
{i సల 
గో 
క 1 జే 
4} tt) 
we 9 
bree 
ఫ్రే Wye 
శ శే 
a శ! 
EN [a 
iw} 
య్‌ Wr 
6A 
వ 9 
2 63 
6ఖె 
(8 
¥) 
ర్త శ్‌ 
Fe 
శి న 
సగ్గు సో 
త 
a) Y3 
ళం స] 
గట్ట 
aw, కం 
3 Ya 
3 qf 
1 ఎవి, 
ya ఓ 
mq శే 
ప 
౮ 
ఛు 9 
A 
§ 3 
3౮ a 
mg గరు 


+, అ 
ja జ 
SO సలి 
సం, 
ల 
సా, 
mt 
టు ft 
NE 
3a ౬0 
డం ౪! 
8 
గ J 48] 
SE న 
ఇక 
ya వ 
uy 
fy 118 
qd | 
య కా 
ట్‌ wm 
ల a 
శ x3 
" (3 
hs 
1 3 
Fel #3 
by qt 
a న్‌్‌ 
a3 “9 
ఈ 
[3] సి 
రా 
ఇశ్రా 
య న్‌ 
త yD 
0 x2] 
ft my 
9 
ఖే జ 
x3, లె 
౩9 కేన్‌, 
b స్తే 
లో ౮ 
హ్‌. 
Cy 
డు 
cd 


{3 


,* 


ఓ 


wy 
గ్ర fo 
“ea ha 
WD క 
స yy 
~ U3 
se 
ఫ్‌ [౧ 
ట్ట 
ri ee 
0. ౧3 
YA స 
సి 
లె 
గ 
౪1 ట్ల 
స్‌ స 
ల కో 
న 11 
స స 
ళ్‌ <1 ళ్‌ జ 
ఫ్‌ ve] 
ta 63 
Pa థె Ce 
# 
3 
te 0 
13 93 
గాలే 
హ్‌. 
# 9 
a3 
హ్‌ క 
లూ యు 
2 
3 oO 
ఖ్ధ ae 
a2 x 
9 గి 
# bp 
bh hp 
స్‌ _ 
9 గ 
SC న 
9 గ 


౧ 
hae 3 8 
YP 
లి] 3 
wp A 
గ్రే ప 

ల శ 
pr 
ww 3 
Mm 3 ల్‌ 

శ 
u3 గే Ye 
Ce 
నీ ౧న 
౮ wy గ 
hh 9, 
న 3) గ్‌ 
x3 గ 41 

m3 
at ue 64 
CEE 
2 స్పా 10 
FE 
(3) x 
3 ww 
nc wa 

% 
గ్‌ 9 
సలి :3 

ళ్‌ 
v3 he 
ర “క్‌ 

G 

a 
bg 
వ క 
Ya ని Ye 
లల 8 
ళం = 
5 ea 

Ye 
Wa 2] | 
fg md hb 


sD గ lu 
శ eG 
శె 
రం జ్‌ జ జే 
raya cd 03 
శ tn ra హ్‌ 
10 గి లై 
లం 
ee am 
1 7 if [ఫ్రం 
bE bh 
గ శి 
ళ్‌ ee Ye 
i 1 A 
yy £9 uly న 
ష్‌] యా Wa 
16 *8 ఎం లై 
భం లా h 
స న జ 
dm} 7 hy © 
గ్ర 9 గ్‌ ఈ 
A ఇల్లు 
Am ఇ లి 
చి ళ్‌] 2. 69 
వష ఈ 3 
స 64 లి ~~ 
3 © ౯ 
య a స్త స్‌ 
WW ఈ 
స్ట్‌ Ww ఈం 
రి స ww 2 
hwy 
cA 
mr 
oR GG 
ba we ® 
2 లన ఈ 
లే $ | 
mn *ం 
Gg my ee [al 
93h 
de ౨ లి 
ళం 3 న్‌ 
a3 గ 


న 
ఓ] = 
(౧ శి 
స్‌ 
GB 
క 
సగ ట్ర 
సబ్‌ 
య bo 
ya i 
# 8 
f (a) 
ye ఈ 
v3 3 
63 
wm hb 
గ 
ఓరి 13 
ha ea 
9 
ఖై 
7 
[2 
0 
గ్‌ త 
3 లి 
వ. 
y3 
fay స 
ద 
mw ని 
a8 లి 
సలి 
భా 4 
Ye 03 
YY Ye 
Ya 
ab 
ర్‌ 
2 ఇ 
రి] ౮ 
3 3D 


మున 


శీ 


రగా x 


fad 
£0 జ గాల 
శ్వా! Wo re 


క 


బో 


నా, కొల: 


రత్య 


[పాంతములందు కొన్ని ని 


కొనసాగుటకు 


హారములందు తమిళ భాషయు 


ఏర్పాటు జరిగినది. * 


Qo 


౧౮ 


బౌదుల మత 


భాషా కుటుంబమునకు చెందినది; 


ఖు 


మానిక యాన 


[గ్రంథ ముల భాషయగు “పాళీ కి సన్నిహితము. 


ఇంగ్లీషనకు దేశమున విపులవ్యా 


పపంచ 


{ 


ములను 


ంతములకు సిర ఇహిం 


¥ 


సంస్థలును, మ 


మున 


ప్రే కలదు, 


చుదున్న ఏ. 


య 


kJ ల 
| 


1969 అక్కలను 


అనుసరించి దేశమున 278 తపాలావీనులు, 2, 159 


సబ్‌ తపాలాఫీసులు కలవు; 


ఓ. సమాచార సా, 


ఖ్‌ 


క్‌ జలనంధిచే వేరుపడియు 


పా 
భారతదేశమునకు అత్యంత సమీపమున ఉన్న ఈ 


శ 
న. 


6. చరిత 


లెలిగాఫ్‌ ఆఫీసుల 


[27] 


418 పపంచ రాజ్య సర్వస్వము 


దేశమునకు (కీ. పూ. 6వ శతాబ్దిమొదలుగ వివిధ 
సమయములలో జ త్తరాహ, దాక్షిణాత్య భారతీయ 
(పజలును, మత, భా 

వచ్చిచేరుటవలన ఈ దేశపు 


నుండి ఆర్యజాతీయులు వచ్చిచేరిరి. |క్రీ. పూ. కివ 
శరాబ్దిలో అళెకుని కృషిమూలమున ఇట బౌద్ద 
మతము [ప్రవేశ పెట్టబడి, పజలచేతను, [పభువుల 
చేతను ఆదరితమయ్యెను. ఆ | పాదీన ఆర్య 
సంతళకికి చెందినవారే నేటి సింహళీయలు. కీ.పూ. 
1,2 శతాబ్దముల |పాంతమునుండి ఈ దేశపు 
ఉతర |పాంతమునకు దక్షిణ భారతమునుండి 
దావిడులు వలసవచ్చి, రాజ్యములను స్థాపించిరి. 
ఆ (దావిడుల సంతతికి చెందినవారే నేటి (శ్రీలంక 
లోని దేశీయ తమిళులు. ఆతి దీర్హ మగు ఈ దేశపు 
చరి[తలో ఉజ్జ్వల ఘట్టములు 'పెక్కుకలవు. 
అనూరాథపుర, పోలోన్నారువ మొదలగు కేంద 
ములను ఆశ్రయించి పెక్కు మహారాజ్యములు 
నెలకొల్పబడి నాగరికతకు నెలవులుగ వర్థిల్లినవి. 
|కీ. శ 1505 లో పోర్చుగీజువారు ఇట 
ఆడుగిడునప్పటికి, ఉ తర్మపాంతమున జాఫ్నా 
కేయ్యదముగ ఒక తమిళ రాజ్యమును, తక్కిన 
[పాంతములందు సింహళీయ [పభువుల స్వతం[త 
రాజ్యములును పాలనను నెరపుచుండినవి. వీనిలో 
కాండీ! అను సింహశ్రీయ రాజ్యమును దప్ప, 
తక్కిన వానిని అన్నిటిని పోర్చుగీజువారు లోగొని 
కై) స్తవ మతమును వ్యావింపజేయు టకు కృషి 
చేసిరి. కాని 1656 లో వారిని డచ్చివారు తరిమి 
వైచి, దేశమును వశపరచుకొని సువ్యవస్థిత పరి 
పాలనను నెలకొల్పుటకు క్చొషిచెసిరి. వారు [ప్రవళ 


పెట్టిన “రోమన్‌ - డచ్చి” న్యాయసంహిత ఇప్పటికిని 
కొన్ని వ్యవహారళాఖలందు దేశమున ఆదరితమె 
ఉన్నది. 158వ శతాబ్ది ఆంతమున డచ్చివారి 
మాతృదేశమే స్వతం్యతతను కోల్పోవుటతో, 
(బిటిష్‌ వారి ఈస్ట్‌ ఇండియా కంపెనీ (ప్రభుత్వము 
నకు, డచ్చివారు దినిని వళపరచిరి (1796); 
అంతట 1798లో |బిటిష్‌ [పభుత్వపు మకుటపు 
వలనగ ఇది [గహింపబడినది. 1515 లో, పరి 
స్థితులకు లొంగి, కాండిరాజ్యపు పభుపు నైతము 
తన రాజ్యమును బిటిష్‌ వారికి దత్తము చేయటతో 
దేశమంతయు (బీటిష్‌ స్మామాజ్యమున అంతర్గత 
మయ్యెను, 


'బిటిషివారు ఇచట కాఫీ, తేయాకు, రబ్బరు, 
పంటలను (పవేశ పెట్టి దేశపు ఆర్థిక వ్యవస్థలో 
కొంతమార్పును తెచ్చిరి. రాజకీయముగను దేశీయ 
లకు భాగ స్యామ్యమును క ల్పించుటకు 1910 
మొదలుగ కొంత కృనిజరిగినది; దీనికి తోడుగ 
జాతీయోద్యమమును బలబడినది, వీని ఫలితముగ 
కడకు 1948 లో దేశమున బాధ్యతాయుత (ప్రభు 
త్వము కల్పింపబడి, దేశము ((బిటిష్‌) కామన్‌ 
వెల్తున స్వయంపాలక, అధినివేశ |ప్రతిప త్రిని ఆర్జించి 
నది. 19 జులై 1970న ఈ దేశము బిటిష్‌ పార్ట 
మెంటుతోను, మకుపముతోనుగల సంబంధములను 
రద్దుచెసికొని, అధ్యక్షపాలనగల గణతం[త రాజ్య 
ముగ రూపొంది, కామన్‌ వెల్తున సభ్యత్వమును 
మాతము ఉంచుకొనినది. 


7. పరిపాలన : 1972లో  అమలునకు 
వచ్చిన ఒక రాజ్యాంగ విధానమును అనుసరించి 
దేశమున పాలన నిర్యహింపబడుచున్న ది. దేశపు 
సర్వసత్తాకత జాతీయ శాసననభయందు నెలకొని 
ఉన్నది. ఈ సభయొక్క పదవీకాల పరిమితి 
ఆరు సంవత్సరములు. సభయందుకల 157 స్థాన 
ములలో 151 ఎన్నికలవలన నింపబడును; 


తక్కిన వానికి నియామకము జరుగును, ఎన్ను 
కొనబడు స్థానములలో ఆరుస్థానములు స్రీలకై 
(పత్యేకింపబడినవి. దెశమున 18 ఏండ్డ వయసు 
నకు తగ్గని స్రీ, పురుషులకు అందరికిని దేశమున 
వోటుహక్కు. కలదు. 


జాతీయ కాననసభకే కాసననిర్మాణ, కార్య 
నిర్వహ ణాధికార ములు రెండును కలవు. శాసన 
సభయందు అత్యధిక బలముకల పక్షము లేదా 
సంయు క్రపక్షపు నాయకుడు (పధానియగును; 
[పధానియే దెశాధ్యమృని సి యమించును,. దేశాధ్య 
కుని పదవీ కాలపరిమితి నాలుగేండ్రు. ఇప్పటి 
|పధానియగు శ్రీమతి సిరిమావో బండారనాయకే 
మరల ఎన్నికలు జరుగువరకు (1977 మధ్య 
వరకు) (పధానిగ వ్యవహరింపగలదు. 


పరిపాలనా సౌలభ్యమునకై దేశము 22 మండ 
లములుగ విభ క్రమైనది. [పతి మండలమును ఒక 
[పభుత్య[పతినిధి తన సహాయకుల సాయముతో 
పాలించును, మండలమునందలి వివిధ |పాంతము 
లందు “పజాసమితులు” నెలకొల్పబడినవి, వీనిలో 
(పతిదానియందును 11 మంది సభ్యులుందురు. 
సహకారసంఘములు, కార్మిక యూనియనులు, 
గామీణ అభివృద్ధి సంఘములు; స్థానిక పరి 
పాలనా సంస్థలు ఆనువానినుండి ఈ సభ్యులను 
తీసికొనెదరు. స్థానిక ప్రభుత్వపు పరిపాలన 
యందలి లోటుపాటులను కనిపెట్టు పర్యవేక్షక 
కృషిని ఈ పజాసమితులు నిర్వహించును, 


దేశమున పెక్కు. రాజకీయ పక్షములు కలవు, 
వీనిలో (పస్తుతమున జాతీయ కాసననభయందు 
అత్యధిక సంఖ్యాక (90) బలముకలది, శ్రీలంకా 
[ఫడం పార్టి; తరువాత సంఖ్యాబలమునుబట్టి 
పేర్కొనదగినవి : లంకా సమసమాజ పార్టీ, 
యునై టెడ్‌ నేషనల్‌ పార్టీ, ఫెడరల్‌ పార్టీ, 
కమ్యూనిస్ట్‌ పార్టీ, తమిళకాంగెస్‌ అనునవి. 


సంబంధించిన వివాదములలో 


శవలమై, షరియత్‌, రోమన్‌ _ డచ్చి నా 
సంహితలు 'కమముగ పింహకియ, తమిళ, 
ముస్తిం, క్రైస్తవుల విషయములలో అనుసరి౨పబడు 
చున్న వి; వ్యాపార, సముదవా:2జ్య విషయము 
లందు ఇంగ్లీషు న్యాయసంహిత యు, దండవ్యవహా 
రములకు సంబంధించినంతవరకు అందరికి ఒకే 
తీరు న్యాయసంపాతయ ఆమలున ఉన్నవి. 
సువేమ్‌కోర్టునకు పొరవ్యవహారములందు అప్పి 
ళ్శను పరిష్కరించు ఆధికారముకలదు. దండ 
వ్యవహారములందు స్వయముగనే కొన్నితీరుల 
వివాదములను పరిష్కరింపవచ్చును. ఈ కోర్టు 
ఆధికారమునకు లో బడి జిల్హాలందు సివిల్‌ |కిమి 
నల్‌ కోర్టులు పనిచేయుచున్న వి, దండవ్యవహారము 
అందు, సు|టీంకోర్టు తీర్పుపై, అప్పీళ్ళును పరిష్క్ల 
రించు అధికారము కోర్టు ఆఫ్‌ | క్రిమినల్‌ అప్పీల్స్‌ 
అనుదానికి కలదు. 


8. దేశరక్షణ : దేశమున సైన్యమును 
ఏర్పాటుచేయట 1949 నుండి మా|తమే మొద 
లై నది. పదాతిదళమునుగురించిన సంఖ్యా వివ 
రములు తెలియవచ్చుటలేదు 1950 నుండి నావిక 
దళము రూపుగొనుట ఆరంభమైనది. అందు 
27 గ సీ బోట్టును, కొలదిగ తక్కిన అల్పనెక 
లును కలవు, నావికయోధులసంఖ్య 1840, అధి 


420 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


కారులసంఖ్య 160 . 1550 లోనె 
వైమానిక దళమును ఏవిర్పురచట జరిగినది. వై 
నిక యోధుల మొ తపుసం ఖై 1,600. ae 
విమానములు, శితక విమానములు లి, ఆంతరంగిక 
భ దతకు ఉపయోగించు తకు; 

ములు 25, 6 హెరికాష్ట్రరులు క 


లాల 
Ma 


9, అంతర్జాతియ సం.: అ, 
ములలో ఇసక. ముడివ | సెనిక ఒఎంబడిక 
లలో చేరక 
ద త ర త్య వోర్స 
భొనుచున్నడి. 1955 మొదలుగ, స. 
సందును, తదనుబంధ పత్యేక స 
దేశము సభ్యత్వ మును కలిగియున్న ది. కామన్‌ 


వూ 


, తకు, గాప్‌ధి Te 


uy 


£]’ 


వెల్లునందును, కే కొలందో _పణాళికా రాజ్యము 


అందును స సభ్యత్వము కలదు. 


10. ఆర్థిక రంగము వ దేశపు ఆర్థిక వ్యవస్థ 
చాలవరకు వ్యవసాయమ. పై ఆధారపడి ఉన్నది. 
తేయాకు, రబ్బరు, కొబ్బరి అనునవి ఎక్కువగా 
ఉత్ప త్రియగు పంటలు, 1971లో రబ్బరు 
తోటలు, చాలవరకు జాతీయములు చేయబడినవి. 
ఈ పై మూడువిధ ముల ఉత్పత్తులలోను ఆధిక 
భాగము ఎగుమతి ఆగుచున్నవి. అందును ఆగ 
స్థానము తేయాకుది, దేశపు ఎగుమతులలో ఎనిమి 
డిసి ఆయిదుభాగముల ఆదాయము దానివలన 
దళ _పజలకు చుఖ్యాహార పు 
వసువ, న్‌ స్యమును, వకసన | కొంతవరకు ఈ 
దేశము (పతి ey గుమతి చేసికొనుచున్న చి. 


దేశపు ఖని జములలోనెల్ల [ప్రముఖమైనది 
(గొ ఫైట్‌, ఆ ఖనిజపు ఉత్స త్తిలో పపంచమున 
ఆగస్థానము శ్రీలంకదే. దేశమునందలి రత్న పుర 
జిల్లాలో వివిధములగు రత్నములు విరివిగ 
దొరకుచున్నవి. దేశమున విద్యుదుత్స త్రి 65 కోట్ట 
కివా. (1968). 


యె 


దేశమున చెప్పుకొనదగిన _ పెద్దపర్నిశమలు 
ఏవియులేవు. 1256 నుండి పారి, శా మికాభివృద్ధి 
కొరక _పభుత్వపు ఆధ్యర్యవమున కృషిజరున 
టు. ఒక్‌ నూనెళుద్ధి కర్మగారము నిర్మింప 
బడినది. సిమెంటు ఉత్పత్తి యఇకాగోర 
ములు కాన్నియు, ఒక ఉఊకు్రూవస్తువుల కర్మా 
గారమును కలవు. దేశపు ఎగుమతుల విలువ 
208.8 కోట్ల (భ్రీ. రూ; దిగుమతుల విలువ 281.8 
కోట్ట శ్రీ. రూ. ఢ్రీలంక కేయదబ్యాంకు డెళప్ప 
బ్యాకింగునకు 'పముఖ కేం దము. 1970లో 
చేయబడినవి. దేశపు 
808.9 కోట్ల శ్రీ. రూ. 


బ్యాంకులు జాతీయము 

బడెటరీ వయము 
జా శ 

(1 970.71 స 


11. సాంఘిక రంగము : దేళ|పజలలో 
శిశువిద్య మొదలుకొని 
విశ్వవిద్యాలయ స్థాయిని అత్మికమించుకొరకు విద్యా 
బోధన ఉచితముగ నిర్వహింపబడుచున్నది. 
6 మొదలుకొని 14 ఏండ్లవరకు వయను కలిగిన 
బాలురకు నిర్భంధవిద్య ఆమలున ఉన్నది. అయి 
నను పాఠశాల ఏడియెన తగినంత " సమీపమున 
లేనపుడు మతము ఈ నియమము సడలింపబడు 
చున్నది. 1వ తరగతినుండి 12వ తరగతి వరకు 
బోధించు పాఠశాలలు దేశమున 9,701 కలవు; 
ఇందుబోధించు ఉపాధ్యాయుల సంఖ్య 1,00,595; 
విద్యార్థి సంఖ్య 26.4 లక్షలు. | పభుత్వ్యాదాయమున 
19.6% విద్యాబోధకై వినియుక్తము (1969). 
1942 లో తొలుతగ సింహళ విశ్వవిద్యాలయము 
స్థాపింపబడినది; తదనంతరమున నెలకొనిన 
నాలుగు విశ్వ విద్యాలయములును, సాంకేతిక కళా 
కాలయు సింహళ విశ్వవిద్యాలయముతో 1972 లో 
మేశనము చేయబడినవి. ఇవిగాక విద్యోదయ, 
విద్యాలంకార విద్యాలయములు కలవు. పై మూడు 
విశ స్రవిద్యాలయములందలి విద్యార్థి సంఖ్య 15,089, 


65% అక్షరాసు లు. 


శ్రీలంక 


తమిషల కొరకై పత్యేకముగ ఓక విశ్వవిద్యా 
లయము కలదు. 19/0 నుండి పర క 
విద్యాబో ధనయందు మాధ్యమిక ము ముగ ఊండునటుల 
పభుత్యము నిర్ణయించినను, ఇంగ్లీషును బోధించు 
సదుపాయములు మాతము సముచితముగ 
కల్పింపబడినవి. 

దేశమున వతికా స్తొతంత్యము కలదు. 
కొలంబోనుండి 1కి దినపత్రికలు జ ఇంగ్లీమన 
మూడును, సింహళీభాషలో ఆరును, తమిళమున 
నాలుగును -- వెలువడుచున్న వి. వ అన్ని ంట 
ఎక్కువ |వచారము “*“దినమిని ఆను సింహళీ 
పతికకు కలదు. జాఫ్నానుండి డక తమిళ దిన 
పతిక పకటింపబడుచున్న ది. కొలంబో, కాండీ, 
రత్నపుర, జాప్నాలలో జాతీయ మ్యూబియములు 
కలవు. సింహళచరి తకు సంబంధించిన పురావస్తు 
సంపద వీనియందు కననగును, కొలంబోయందు, 
మూడు పెద్ద (గంథాలయములు కలవు. 

దేశమున ప్రతివానికిని |పభుత్య్వమే వైద్య 
సహాయమును, చాలవరకు ఉచితముగను, కొన్ని 
సందర్భములందు నామమా (తపు చెల్లింపు పై నను, 
కల్పించుచున్నది. కాని శికితులగు వె ద్యులసంఖ్య 
తగినంతగ లేదు. 1967లో దేశమున 8”, 185 
426 ఆసుప/తులు కలవు. 
వె ద్యసంఖ్య 2,880 (ఆనగా 4,060 మందికి 
ఒక వైద్యుడు కలడని అర్థము). 


శయ్యాసంఖ్యక ల 


12. యాతా సా. అనూరాధపురము 
నందలి పావీన బౌద్ధ కశావశేషములు [ప్రపంచ 
(పసిద్ధిగాంచినవి . వానిని దర్శించుటతై +, పపం 


421 


చపు నలుమూలలనుండి బౌద్దులేగాక తడితరులును 
రివిగ వచ్చుచుండురు. 1987 లో 28,700 మంది 
విదేశీయులు ఇటుల దేశమును దర్శించిరి. యాతి 
కుల సౌకర్ణముకొరకై .పభుత్వము తగు బర్మా 
టులను చేసినది. 


రి 


138. _వనిద్ధ్ద పౌరులు: 1. కీ. వూ. ఒకటవ 
శతాబ్దిలో దేశమును పాలించిన దుతగామణి 


దేశమును శ్తుఖితినుండి రడించుటయేగాక, 
బౌద్ధమత పరిరక్షణకై  విశేషకృషిచేసెను. 


బి. |కి, శ. మూడవ శరాబ్టిలో దేశమును పాలిం 
చిన మహాసేన (ప్రభువు బౌద్దమత పోషణ కె కషి 
చేసి, పెక్కు. చై త్యములను, వివోరములను 
నిర్మింపజే నెను; ఆ ల ఈనాడును చూప 
రులను ఆకర్షించుచున్న వి. ఏ, ఆయిదవ శ్రరాబ్ది 
వాడగు కన న్నపుని కాలమున లలితకళలకు ఎక్కువ 
ఆదరణ చేకూరినది. 4. మధ్యయుగపు రాజు 
లందెల్ల ఆసమానుడుగ పేరొందినవాడు పరా ఈమ 
బాహు (1158 అ 11860; సింహళమును ఒక 
[ప్రభుత్వము [కిందకు కొనివచ్చిన క్యాతి ఇతనికి 
దక్తినది. 5. ఆధునికులలో స్వాతం|తోద్యమ నాయ 
కుడు, డాన్‌ స్టీఫెన్‌ సేనానాయశే (1884-1952) 
తొలుతగ వేర్కొ_నదగినవాడు, సతం|త సింహా 
శపు తొలి [పధానమంతిగ ఇతడు వ్యవహరించెను, 
6. సింహళమును సామ్యవాదరాజ్యముగ రూపొం 
దించుటకై కృషిని మొదలిడినవాడు సాలమన్‌ 
వెస్ట్‌రిడ్ట్‌ వే డయజ్‌ బండారనాయికే (1899- 
1959). 


లలి. సంయుక్త అరబ్‌ ఎమోరెట్‌ ప 


పూరణము బిటిష సా'మాజ్యము న చేడియుండి, 
“పారసీక సింధుశాఖలోని షక్‌ ఆహారు అని 
వ్యవహరింపబడిన వానిలో అబూ ధదీ, దుదామి, 
షర్ణా, రాన్‌అల్‌ భై యా, ఉమ్‌ ఆల్‌ కువాయిన్‌, 
అజమన్‌, వూజయిరా అనునవి ఒక సమాఖ్యగ 
1971లో ఏర్పడి ఫరలితముగ రూపొండిన 
నూతన రాజ్యము ఇడి. ఇందలి | పతిరాజ్యపు పాల 
కుడును ( షేకు) తన రాజ్యమున తానే, ఆంత 
రం౫క పాలనను నిర్వహించుచున్నను, కేంద 
పాలకుడుగ అబూ ధవీ రాజ్యపు చేసే వ్యవవారించు 
నటుల ఆంగీకారము కుదిరినది. అందువలన 
అబూ ధదీ నగరమునే దేశపు ముఖ్యనగరముగ 
పాటింపవచ్చును. సమాఖ్యయందలి సభ్య షేకు 
రాజ్యుములకు అన్ని ంటీకి వేరువేరుగ పతాకములు 
కలవు. సమాఖ్య పఠాకము నిర్ధారితము కాలేదు; 
జారీయగితమును రూపొందలేదు. అంతవరకు 
బహరీన్‌ కటార్‌ పొంత పు రియాల్‌ నాణెములు 
చెల్లుచున్నను, 1678, 20మే నుండి సం. అ. 
ఎ. దర్‌హమ్‌ అను నాణము ప్రవేశ పెట్టబడినది. 
(ఒక దర్‌హమ్‌ =రు. 1.90); స్థానిక సాం్మప 
దాయిక [పమాణములతో పాటుగ బిటిష్‌, మెటిక్‌ 
కొలతూక ప్రమాణములు పరిగణనను పొంది 
యున్నవి. 

1. ఉనికి మొ.: అరబ్‌ ద్వీపకల్పపు 
ఆగ్నేయ భాగమున, ఓమన్‌దేళశపు సరిహద్దు 
మొదలుకొని కటార్‌ ద్విపకల్పమునందలి ఖోర్‌ _ 
ఆల్‌ -._ ఓఉడాయిద్‌ వరకు దాదాపు 650 కిమీ. 
పొడవున తీరరేఖ కలిగిన ఈ దేశము, దాదాపుగ 
అంతయు, లోతులేని సము[దపు పడియలు, చిన్న 
చిన్న ద్వీపములు, పవడపు గుట్టలు, ఇసుక 
తిన్నెలు. సర్వత వ్యాపించిన భూమియని చెప్ప 
వచ్చును. ఆంచనాలను అనుసరించి దేశపు వైళా 


ల్యము 82000 చ, కిమీ; 
అడవులుగాని లేవు. 


దేశమున నదులుగాని 


2, శీతోప్టసైైతి మొ: మే నుండి ఆక్షోబరు 
వరకు విపరీతముగ ఎండలు కాయును; wn 
ఉష్ణో, (గత 110° ఫ్యా అల్బో ష్టత 60°ఫా; సా 
సరాసరి వర్షపాతము క సెం మీ. నుండి 10 
సెం. మీ. వరకు మారుచుండును. ఎడారిలో 
సహజముగనుండు ముండ పొదలును, అల్వజంతు 
వులును మాతమే ఇట కననగును. 


తీ. జననంఖ్య మొ. : దేశమున ఆత్యధిక 

ంఖ్యాకులు ఆరబ్బీజాతికి చెందినవారు. తీరపు 
క్త పట్టణములలో భారత, పాకిస్తానీ, పారసీక, 
నీగో సంతతులవారు కననగుదురు. దేశపు 
మొత్తపు జనసంఖ్య, అంచనాలను అనుసరించి, 
2,10,000. ఇందులో సగభాగము పెగా అబూ ధవీ 
(పాంతమునను, మూడవవంతు దుబాయిలోను 
నివసించుచున్నారు. అత్యధిక సంఖ్యాకుల మాతృ 
భాష ఆరబ్బీ; | పజలలో దాదాపుగ అందరును 
ఇస్తాము మకరానుయాయులు; దుబాయిలో 
మాత్రము భారతీయ సంతతికి చెందిన ముసి 
మేతరులు కొందరు కలరు. 


4. సమాబార సా.: దేశమున అన్ని 
[ప్రాంతముల మధ్య బెలిఫోను సౌకర్యము 
కలదు. 


యమ 


రీ. యాన సౌకర్యములు: అబూ ధవీ, 
దుబాయిలలో రోడ్ల సౌకర్యము కలదు. అన్ని 
రాష్ట్ర కేం దములనుండియు విమానయాన సౌక 
ర్యము కలదు. దుబాయ్‌, వర్ణా; అబూ ధబీలలోని 
విమానా|శ యములు ఆంతర్జాతీయ విమానయాన 
మార్గమున ఉన్నవి; దుబాయ్‌లోని రేవు ఉత్తమ 
స్థాయికి చెందినది; అబూ ధభవీలోని రేవును 


వసతులను కల్పెంచిరి. 

6. చరిత : [కీ శ. 7వ శతాబ్దిలో ఇచటి 
ప్రజలు ఇస్తామును అవలంబించినది మొదలుగ 
మ్మాతమే ఈ దేశపు చరిత కొంతవరకు తెలియ 
వచ్చుచున్నది. అది మొదలుగ సమీప [పాంతము 
లను పొలించిన వివిధ ముస్టింరాజవంళశ ముల వళ్ల 
మున 18వ శతాబ్దివరకు ఈ [పాంతము ఉండినది. 
ఆ శతాబ్దమున పోర్పుగీ జువారు, తమ సమ్ముద 
మార్గ సంరక్షణకై, ఈ |పాంతమును తమ వళ 
మున ఊంచుకొనిరి, పోరు గీజుల (పతిష్ట సన్న 
గిలిన తరువాత ఈ |పాంతమంతయు ఓడదొంగల 
నివాసభూమిగ మార్పొందినది, అంతటి (బిటిష్‌ 
[ప్రభుత్వము తమ సముద [ప్రయాణమును సుర 
వత్రము చేసికొనుటకై ఈ |పాంతపు వ్యవహారము 
లలో జోక్యము వహించి, కడకు, 1858 లో 
ఇచటి వివిధ షేక్‌ |ప్రభువులతో కుదుర్చుకొనిన 
ఒడంబడికను అనుసరించి, సము[దపు దొంగలను 
అరికట్టుటలో షెక్ముపభువులు [(బిటిషు |పభుత్యవు 
చర్యలను సమర్థించుచు మెలగునటుల నిర్ణయము 
జరిగను, కాల[క్రమేణ, తమ రాజ్యమునందలి ఏ 
భాగమును |బిటిష్‌ [పభుత్వపు అనుమతిలేనిదే 
అన్యా[కాంతము చేయకుండుటకును షేక్‌ (ప్రభు 
వులు అంగీకరించిరి (1892). ద్వితీయ [పపంచ 
యుద్ధానంతరమున రూపొందిన నూత్నపరిస్థితులను 
గమనించి, 1971లో ఆ [పాంతమునుండి 
వైదొలగుటకు |బిటన్‌ నిర్ణయించుకొనినది, అంతట 
షక్‌ రాజ్యములన్నియు, ఒక సమాఖ్యగా రూపొం 
దుటకు సంకల్పించినవి. కాని, కటార్‌, బహ 
రీనులు వేరుగ స్వతం[తరాజ్యములుగ అవత 
రించుటవలన, తక్కినవియె ఒక సమాఖ్యగ 
అవతరించినవి. ఈ సమాఖ్యకు అబూ ధబీ పాల 
కుడు అధ్యక్షుడు; దుబాయ్‌ పాలకుడు ఉపా 
ధ్యక్షుడు. 


రబ్‌ ఎమకేట్‌ 428 


శల RTS జ ఇ శో 
7. పరిపాలన: కాషోపుల ఆంతరంగిక 
హక. 
స 
హాల ఇల ఇ ఈ జే నార క్‌ తటి! ల జ ణు ర్న సూ జో 
ర ఆంత! ఆల క షం పండే ల మ ఆ అలో. అకజేతోం షర్మించువోనును 
రం యయా. మలల లం కరీ కళ జ 
సలహా సంఘసయుం న్ఞాయముత వత -మాంచు 
ఇ కో జ uf ల స్త ఇ మాలే ఫొ 
అం భలే డై Es ఆవ కుడి 
అనే 


గ ie 
అటో pm జ) a Wa సమం నై ఆం ఆ అరు ఇ ఐవి 
యేలు లుం ఈ సుష వేది ఈ వావ హారాల చలే 
త = (హా టం 
MCMC బం చద మలి పో ఆ క న ప 
ఆల న ఆసికొ ఉనే రగా అచు గంత ను 
జౌ 
అదం అ అలు RY పి లో ని 
ఆఅనుసవించి నాయ సివ-హణ జప సుచునా చి 
న మ దో 
a o 
శాన్‌ న క 1 బావ నన టో 
8. దేశరక్షణ: శమన దాదాప పడి 


జా "3 డొ ఇక శ్‌ | నె న్‌ త్న 
వేలమంది సెసికులు౫ల కక ఇను చిన్న 


వైమానిక దకమును కలప. 


9. అంతర్జాతీయ నం. : చ దేశమునకు 
ఐ. రా, స. లోను, ఆరవ్‌లపలోను నభంత 
కలదు, వివిధ _పముఖ రాజ్యములతో దౌత్య 


సంబంధములు కలవు. 


10. ఆర్థిక రంగము : పె. టోలు గనులు 
1958 లో అబూ ధవీలోను, 1970లో దుబాయ్‌ 
లోను కనుగొనబడినప్పటినుండి, ఆర్టికముగ ఈ 
దేశము చాల పురోగమించినది. పెెటోలు రాబడి 
వలననే అబూ ధవీ [పపంచమంత టిలొను తలసరి 
ఆదాయమున అత్యున్నత స్థానమును ఆక్రమించి 
నది. మొ తముమీద పె|టోలువలన దేశపు 
సాలుసరి రాబడి 20 కోట్ట (బిటిష్‌ పౌనులను 
మించినదని అంచనా (1972). ఈ ఆదాయము 
నానాట పెరుగుచున్నది. దుబాయ్‌లో సుంకములు 
చాలా తక్కువగుటవలన |పపంచమునందలి వివిధ 
దేశముల సరకులును, బంగారమును తొలుత ఇటకు 
చేర్చబడి తరువాత రహస్యముగ భారత, పాకీస్తాన్‌ 
లకు చేరవేయుట జరుగుచున్నది. దేశమున 
సిమెంటు పరిిశమ, మొదలగు వానిని పెంపొం 
దించుటకు |పభుత్వము భారతదేశము మొదలగు 


424 


వరకే 


wa 
er lt 


mm 
_ 


డెకంద్లదీ 


శారాను 
ల. 


ఎఇ ఆల 
తో 


ఇఒ 
నా ఆంతే ఖో 


నే 


గ 


ప 
అ 
సా 


18 93 
లి జరీ 
"a ;3 
"473 3a 
ma} ఆ 
nn 
Tee 
ర్త 
స 32 1 
(3 
J Ya 
] ః] 
at కె 
1 v1 
ని ? sd | 
నాకే 
9 9 
Ey 
hh (| 
a 
ly , 
అ శ 
గ 
1 
౨, 
fF 
34 
‘§ 
3 
తశ * 
yy ta 
ol 
3 179 
ay Tf 
స! | 
3 
rie 
a3 = 
రే స 
వై “a 
సు ఖై 
గ 
% లై 
షన రీ 


న్‌ ka 
న సక హు లు 
pore) (బతక re | 


వు క్ల 


§ ళు 
a3 ~——i 
Dn ఛే 
1 
ఏ 
౯ ) 
| a 
Cr 
Ps 
a 
ve 
గ్ల Ye 
న! 
LAR: 
థి 
౧ ఉం 
ER ర 
శ ఖ్‌ 
m3 “| 
సలి 
yf గ, 
న ug 
షా np 
3 12 
m 
వలె ఇ 
ue (7) 
అ ౪౫] 
yw =) 
3 
© 
ag} శ 
ల 14 
|] ప్ర 
3 
«3 [18 
Ae 
డ్య 
న 
ల్లో 
ధా 
“a ల్‌ 
ఫలే సస 
గీ 0 


రం 
ర్‌ ర్మ 
3 
4 గే 
1 se 
"a గో 
దు స 
భూ 
3 
(౮ 
a dh 
a) 
IE 
స 
» గో 
© 
0 93 
ff 2 
కు 
0 
లే స్స 
చే ww 
గ 2 
దః 
yf 
“ 
a భి] 
a: 
sl 
ల్‌ f} 
శ 0 
సలి "2 
Y; Me 
ల 
9 
తై ౨ 
క 
శక 43 
3 4 


Y2 Lo 
RE 
న లై స్ప 
“a క] 
ట్‌ 3 శ౭ 
Ne 
3 9 ప్‌ 
wn hb 
Ot 33 
net sh 
£3 
fh wo 
mn 9 *@. 
nm a 
అ టి 
| a3 
౧3) Ka ఏ 
9 @ %2 
dda ఫై 
fa ff. 0) 


a 


గ | 


|||) 


ce) ఉం 
13 డే 
y3 క 
ya fa 
స్తీ స్‌ 
(దో ర 
rt 
jy ౧04 
ఏ 
స సు 
నా 
లు గే షో 
FI 
4 
3 పం 
fe 
జా a2 
ఖే 
2 గర 
న 
స హే 
2 vc 
«3 శ్రి 


సురక్షితమె లోతుకలిగిన 


చారు 
ఆలీ 


ar 
oo 





ఉత్తర 


భూతలపు ఎతు 


- 


తూర్పు పడమరల నిడివి 11.8 కిమి. 
దక్షిణముల పొడవు 22.5 కిమి, 


న 


యే 
ఓ 
జ 
A 319 
స A ౫9 
hea 8 
Yo fp 
గ © 9 
A న 3a 
ఏ టె క 
Ag 3 
3 ట్రై శీ 
Wj? 2 3 
43 73 
శ్‌ శం v3 
Ya అ 3 
be 
@ 4 శ 
9 ఆ౮౩ 
ba ళా 
© GA 
ఉం I En 
bh 
ct} వా 
3 లా (యై 
J wm 
Ae g 
ఓ లె 
um pe 
€3 మ్‌ 


* 
? 


చ 
పూర్‌ (సింగపూర్‌ చిరంజీవియగుగా 


సింగపూర్‌ డాలరు 


అలామో 


ఛా 


LENG 
=| 
2B 7 
భే 
GG 
ణి yp 
a స్లో 
ఈ స 
wa we 
3 
3 
సం 
కోనా 
స. 
భమ 2 
ఎ ఇ 
డత (09 
ల్‌ 
రం 
g 2 
గ్గే! 
wh GO 
§ 4 
అ 
bn 
is 
4 5 
Nh 
3 
i 2 
bh 
wo bb 
gs 
5 ౪౮ 
ఇ కై 
భా 


అ 5 


సాలున గరిషోషత 


రీ 


ఎక్కువ. గాం తెమ అధికము 


సార్‌ గం. 80 ని. 


భారత దేశమున 


i) 
అలక 


50 ని. 


క్‌, తు 
G7 eS కనిష్టష్టత 75°. సాలున వర్షపాతము 
© 
దాదాపు 288 సెం.మి; సంవత్సరము పొడవున 


య 
బుతుఖేదము కేక వానలు వపడుచుందుకు; 
మొత్తమున రెండురోజులకు ఒకసారి వానకురియు 
నని చెప్పవచ్చును, ఒకపుడు సాం, దాటవి కంచి 
నను ఇపుడు అది యంతయు ఆంతరించినడి; 
కీరము వెంబడిన పొదలు మా; తము విరివిగ కత 


"జు. 


కీ. జనసంఖ్య మొ, : 1970 ౯ జనస=ఖ 
90,74,507; ఇందు చినీయులు 15,79,866; 
మలేలు తి,11,879; భారతీయులు 1,45,169, 
తదితరులు కీరి,098. మలేభాష జాతీయభాషగ 
లెక్సింపబడుచున్నది; ఆయినను, డానికి తోడుగ 
ఇంగ్లీషు, నీసీయ భాషలోని మండారిన్‌ 
మాండలికము, తమిళముకూడ ఆధికారభాషలుగ 
ఆదరింపబడుచున్న వి, దేశమున మత పసన క్రిలెని 
_పభుత్వము కలదు; మత సె స్వేచ్చ అమలున ఉన్నది. 
మలేలును దేశమునందలి పాకిస్తానీలును ముస్టి 
ములు; భారతీయులలో ఆత్యధిక సంఖ్యాకులు 
హిందువులు; తక్కిన భారతీయులలో సిక్కు, 
క్రైస్తవ, ఇస్టాంమతములు వ్యాప్తిలో ఉన్నవి, 
వీసీయులలో 2% క తక్కిన చనీయు 
లలో బౌద్ద, తావో, కన్వూషియన్‌ మతములు 
వ్యా ప్తికలిగి ఉన్నవి. 


4. సమాచార సా. : దేశమున 42 తపా 
లాఫీసులును, 24 తపాలా ఏజస్సీలును పని 
చేయుచున్నవి. తంతి, టెలిఫోను వసతులు 
కలవు. కేబుల్‌, నైరులెస్‌ల ద్వారా విదేశము 
లతో వారాసంబంధము కలదు, సింగపూరున 
ఒక రేడియో (ప్రసారకేం[దము ఇంగ్లీష్‌, మలే, 
తమిక్‌, చీసీయ భాషలతో పసారములను నిర్వ 
హించుచున్న ది, 


ర. యాన సొ.: దేశమున 1,945 కిమీ. 
నిడివిగల రోడ్డుకలవు. 25.6 కిమీ. పొడవుగల 


దినడి, ఆ నాడది 
వలసరాజఃమగు సై మిట్స్‌ సెటిల్‌ 
మెంటులో చేరి ఉండినది. [949 లో జపాను 
వారు దినిని వశపరచుకొనినను, 1945 లో తిరిగి 
వశమైనది. 1946లో దినిని 
తక్కిన వలసనుండి వేరుచేసి మకుటపు వలసగ 
[బిటిష్‌వారు ఏర్పరచిరి. క్రమమున 1968 బ్రో 
మలేసియా సమాఖ్యలో అంతర్భాగ ముగ ఈ 
దేశము స్వయంపాలక (పొంత మె, కడకు ఆ 
సమాఖ్యనుండియు విడివడి ఆగస్టు, 1965 న 


[(బిటిషవారికి 


426 పపంచ రాజ్య సర్జస్వము 


సర్వస్వతం తమగు గజనాజ్యముగ రూపొంది, 
కామన్‌ వెలున సభ్యత్వము కతన ఉని, 


7 పరిపాలన: డశముకన వయమాజనులకు, 


జా జ న షే బలె 
అనగా 21 ఎండ్ల వయస్సు నకు తగ్గనివారెకి, వౌటు 
* శో శి 


హక్కు. కలదు, తయుదచేంద్రకు ఒకసారి జరుగు 
ఎన్ని కలకో ఎ సభ్యు నెయోజకవర్శముల వలన, 
పార్టమెంటునంద లి ఏ3 మంది సభ్యులు ఎన్ను కొన 
బడెదరు, దరాధ్టతు పార్రమెంటు ఎన్ను కొనును 
ఆధ్యతుని పదవీకాల పకమితి నాలుగు సంవత్స 
కరములు. ఆధిక సంఖ్యాక పక్షముమండి పధానిని, 
పధాని సలహాతో తక్కిన మంతులు అధ్య 
తుడు నయమించును పార్టమెంటునకు బాధ్యత 
వహించి మంత్రివర్గ ము పాలనను నిర్వహించును. 

ములలో వీపుల్స్‌ 


. చేశరకణ : చిన్నవియైనను సమర్థవంతము 
అగు భూ, నౌకా, వాయ సేనలు కలవు. 


9. అంతర్జాతీయ నం.: 1965 మొదలుగ 
ఈ దేశమునకు ఐ.రా.స. లో సభ్యత్వమును, 
దాని అనుబంధ సంస్థలలో పెక్కింట సభ్యత్వ 
మును కలవు. 

10. ఆర్థిక రంగము : ఆసియా ఖండపు 
రాజ్యములలో తలసరి ఆదాయరీత్యా [ప్రథమ 
(శ్రేణికి చెందిన రాజ్యములలో ఇదియొకటి. అయి 
నను ఈ దేశమున వ్యావసాయికముగ గాని, పారి 
[శామిక ముగ గాని ఉత్ప త లెక్కింపదగినంతగ 
లేదు ఆహారిపదార్థములలో అత్యధిక భాగమునతై 
విదేశీయలవెన ఈ రాజ్యము ఆధారపడియున్న ది, 
కోళ్ళ, (గుడ్డు, పంచిమాంసము  అనువానిని 
మాత్రమే దేశావసరములకు మించి ఈ దేశము 
ఉత్ప ర్తిచేసి, అందు మిగిలిన దానిని మలేసియాకు 
ఎగుమతి చేయుచున్నది. 1819 మొద 


లుగ స . వాణిజ్యపు రేవుగ. సింగపూరు 
ఉండుటవలన, నానాదేశముల వస్తువులకు విని 
మయ కేం దముగ, ఓడల రాకపోకలకును, అందు 
వలన ధనాదాయమునకును ఇట వసతులు ఏర్పడి 
నవి. ఇట్టి పరిస్థితికి తగినటుల ఓడల నిర్మాణము, 
మరమ్మరులు, ముడివస్తువులను చక్కబరుచుట, 
హోటళ్ళు మొదలగు వసతుల ఏర్పాటు వంటివి 
ఇచట (ప్రముఖ పరి శమలుగ రూపొంది వర్ధిల్లు 
చున్నవి. దేశమున విద్యుదుత్సర్త 187.61 కోట్ట 
కివా (1969), ఎగుమతుల విలువ 587. 15 కోట్ట 
సిం. డాలర్లు దిగుమతుల విలువ 865.5 కోట్ట 
సిం. డాలరు (1971). బడ్జెటరీ వ్యయము 
144, 86, 92,850 సిం. డాలర్లు (1972-78). 


11. సాంఘిక రంగము: జనసంఖ్య విరివిగ 
వృద్ధియగుటవలన, తగిన గృహవసతిని కలుగ 
జేయుటకు, |పభుత్యము కృషిచేయచున్నను, 
లోటు ఎక్కువగనే ఉన్నది. వయోజనులలో 
55 _ 60% అక్షరాస్యులు. పిల్లలకు ఉచిత పాథ 
మిక విద్యాసౌకర్యము కలదు, రాజ్యమునందలి 
రరర పాఠశాలలో 5,21,652 మంది విద్యార్థులు 
కలరు. సింగపూరు విశ్వవిద్యాలయమున విద్యార్థి 
సంఖ్య 5,226. ఇవి గాక వెరుగ ఉన్న ఉన్నత 
విద్యాసంస్థలలో ని విద్యార్థుల మొ త్రము 8,654 
(1972). సింగపూరున వివిధభాషా [గంథములు 
గల రెండు ప్రసిద్ధ [గంథాలయములును, ఒక 
మ్యూజియమును కలవు. సింగపూరునుండి మలే, 
ఎనీజ్‌, ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళములలో 
భాషకు ఒకటి చొప్పున దినప,తికలు (ప్రచురింప 
బడుచున్న వి. 


[పభుత్వ వ్యయమున గణనీయాంశము ఆరోగ్య, 
వైద్య, సదుపాయములకై  వినియోగింపబడు 
చున్నది; 7,004 శయ్యా సంఖ్య కల 11 
(పభుత్వ ఆసుషతులు పవిచేయుచున్నవి. ఇవి 


గాక 6: | వయివేటు ఆసు పతులు కలవు; రాజు 
మున వై ద్యసంఖ్య 1159 (1750 పౌరులకు ఒక 
క 
వెద్యుడు) (1968). 
12. యాతా సొ. : విదేశీయ య్యాతికులకు 
. పభుత్వము పెక్కుసదుపాయములను సమకూర్చి 


నది; దక్షిణ ఆఫ్‌కా తప్పు తక్కిన 


(6 


ముఖ్యనగరము : డెమాస్క-స్‌; జెండా: 
పైనుండి దిగువకు అడ్డముగ [క్రమముగ ఆమరిన 
ఎరుపు, తెలుపు, లేతనలుపు అడ్డుచారలలో , తెలుపు 
చార పె అద్ద ముగ, (పక్కపక్కనఉన్న మూడు 
ఆకుపసిమి నక్ష్మతములు కలది; నాణెము : 
సిరియన్‌ పౌండ్‌; ఇది నూరు పియా స్తరులుగ 


పామర క 

(శార్‌మూలొ అబుకమూర్‌ త Meg 

౫ ంజ్రర్‌ నాద్య్‌ం జ i ఓ 
టు 


mF 
క మనా 


ia: 
SR 
ల 
Ne 
గ్‌ లి 
న ప 
WE న. న 
మ tre (| 
tip WHY, 
1111111111 
ir Hil hs 
Noam టట 
atl hy 
hE arn AE 
Mr 
Hp 11 | |. wl 
1111111 ; 
] | 
120111 / 
[10 
100 
||? a | 
lier | Men న్‌ 
( శ 
ein 
ఆ 
లే 
| 
1|| 
,/ 
Mr 
4 
hy 
| 
| 
ity ; 
|| ihe 
/ 
| 


‘fa 
|] (1 ఇడవాస్కుస్‌ 
a ౯ 


పటము లిర్‌. 


విభక్రము. 1. సిరియన్‌ పౌండ్‌ =రు. 1.96; 
కొలతూకములు = మె[టిక్‌ విధానమునకు 1985 
నుండి అధికారిక పరిగణన కలదు; కాని దూర 
[పాంతములందు సాం|పదాయిక పు కొలతూకము 
లకు మన్నన ఇప్పటికిని కలదు; కాలపరిగణన : 





ప్‌ న్‌ 
జ భజ ఇ న్య రొ జ శన ఆ మిలీ బల pd 
గ్రా BI మ అప ఘా cn a క : లో సత Carer 


1. ఉనికి మొ.: పకి మాసియాలో 
వవిం౭ైం'_ 85°80 & 
కికిొ50' 40° తూ. తులారేఖల మ 
న ఈ డెశమునకు ఊత 


sr క = తుర్తైయు సరిహద్దు 
లందున్న వి. డెళపు మొత్తపు వై కాలము 1.55,150 
చ. కిమీ. భౌతికరీత్యా దేశము పన్చమ _పాంత 
మనియు, తూర్పు (పాంతమనియు విభజింపనగును. 
పశ్చిమ |పాంతము ఒక సన్నని ఒంకవలె 
ఉన్నది; ఇందే [ప్రముఖ పర్వత (_ళణులును లోయ 


లును కలవు; తూర్పు [పాంతము విశాలతర మైనది; 
ఈ (పాంతము న సస వాలుగ దిగిపోవును. 
ఈ పాంతమునన నే వాయవ్యమునుండి ఆగ్నేయము 
నకు "యా,ఫెటిన్‌నది ప (పవహించుచున్నది. పశ్చిమ 
[పాంతపు పు పర్వత ములలో అత్యున్నత మైనది 
హెర్మన్‌ శైలము. ఆ [పాంతపు లోయలలో 
కొన్ని అతి సారవంతములై నవని పేరొందినవి. 
తూర్పు [పాంతమున కొంతభాగము పచ్చికబయళ్టు 
గను, తక్కి-నది ఎడారిగను ఉన్నది. 


428 పపంచ రాజ్య సర్వస్వము 


శి. శీతోషపితి మొ.: 

ణభి 
రెండు పాంతములమధ్య గు = నము 
ట్టును, మూర్చు పొంతమున ఎండకాలము 
లును, శీతకాలము- చరియును ఎక్కువగ | 
ఆట అత్యధిక ఉష్ణో గత 100 హా, దాటును; శీత 


(a 
Cal 
ఇఇ కట ల ఫా క ఖే és Fed 
కాలమున యందు అపంచోపషిుం? ఈం 


కొలడి తగుచుందును; కాని అట ఏ పదేశమునను 
నెం.మీ.ను ఆది మించదు. పశ్చిమ 

మున వర్షపాతము 75.100 సెం. మీ, ఉండును. 
ల; జనసంఖ్య మొ. : పశ్చిమ [పాంతమున 
ఆచ్చపు మెడిటరేనియన్‌ జాతివారు అధికముగ 
కన్పట్టినను, తూర్పు [పాంతమున వేర్వేరు జాతుల 
(ప్రజలు విరివిగ కన్పబైైదరు. అందు కుర్చ్‌ జాతికి 
చెందినవారు అధిక సంఖ్యాకులు. దేశ పజానిక 
మున 80% పశ్చిమ [ప్రాంతముననే నివసించు 
చున్నారు, దేశపు జనసంఖ్య 68,08,452 (1970). 
పట్టణములలో డెమాస్కన్‌ (జ. సం, 8,86,000), 
అలెప్పో (అ నం, 6,89,000; _పముఖములు. 
ఈ రెండు నగరములును పామ [పాంతమునందే 
ఉన్నవి. (ప్రజలలో 66 ముస్టిములు. తక్కిన 
వారిలో క్రైస్తవులు సగమునకు మించిఉన్నారు. 
కొల్టియనులు, యజిదీలు మొదలగు తక్కిన మతాను 
యాయులు అత్యల్ప సంఖ్యలలో కన్చట్టుదురు. 
[ప్రజలలో అత్యధిక సంఖ్యాకుల మాతృభాష అరబ్బీ; 
ఉత్తరపు సరిహద్దు [పాంతమున కుర్దుభాషను 
మాటాడు ఆల్పసంఖ్యాకవర్గము విరివిగ కన్పట్టును. 
అతి పాబీనమై, జీసస్‌ క్రీస్తునకు మాతృభాష 
యని పేరొందిన ఆరమాయిక్‌ భాషను మాతృ 


భాషగ కలవారు మూడు గామములందు వసించు 


ఇ 
చునా రు, 


Veg 


మాన్యమున పనిచేయ తపాలా, తంతి, పెలిఫోను, 
రేడియో, టెలివిజన్‌ సౌకర్యములు దేశవ్యా ప్రములై 
పనిచేయుచున్నవి. పెలిఫోనులలో 75% డెమా 
స్కస్‌, ఆ౭ప్పో నగరములలో ఉన్నవి. దేశమున 

5 లక్షల రేడియా రిసీవరులును ఒక లక్ష 
'దెలివిజన్‌ సెట్టును కలవు డెమాస్కస్‌నుండి 
వీరూట్‌ నకును, తుర్కీకిని, పశ్చిమ యూరప్‌కును 
వా ర్తలనుపంపు సౌకర్యము కలదు. డెమాస్క_న్‌లో 
ఒక రేడియో ప్రసార కేందమును, టెలివిజన్‌ 
ప్రసార స్థావరమును కలవు, 


4. సమాచార సా.: |పభుత్య్వపు యాజ 


ర. యాన సొ.: 1971 లో దేశమున 
8, 685 కమి. తారురోడ్డును, 2,864 కిమీ. తక్కు 
విధముల పక్కా రోడ్డును కలవు. 1968 మొదలుగ 
రోడ్డ నిర్మాణము విరివిగ సాగుచున్నను, దేశావసర 
ములకు తగిన రీతిగ రోడ్డువసతి ఇంకను అభివృద్ధి 
చెందకున్న ది. డశమునుండి ఇరాక్‌, జోర్డాన్‌, 
లెబనాన్‌, తుర్మేలకు పయనించుటకు రోడ్డువసతి 
కలదు. ఇ|జాయెలుకు పయనించుటకును అట్టి 
వసతి ఉన్నను ఉభయ దెశములమధ్య ఏర్పడిన 
వైరుధ్యమువలన ఆ రోడ్డు ఉపయోగింపబడ 
కున్నది. అలెప్పోనుండి తుర్కీ సరిహద్దువరకును, 
అలెప్పొనుండి ఇరాక్‌ సరిహద్దునకును, డమాస్కస్‌ 
నుండి ఇరాక్‌ సరిహద్దునందలి ఎల్‌ హమ్మీకును, 
అకారినుండి తా ర్తస్‌కును, ఆలెపొనుండి తబకా 
కును ర్రైలుమార్గములు కలవు. రై లుమార్గముల 
మొత్తపు నిడివి 1,150 కిమీ. లట్టాకియా, తార్తాన్‌, 
బనియాస్‌ అను రేవునగరములు కలవు. వీనిలో 
తొలుతటిదానిని లోతు హార్బరుగ వునర్నిర్మించుట 
జరుగుచున్నది. ఇరాక్‌ నుండి పెపుద్యారా వచ్చు 
నూనె, బనియాస్‌వద్ద, పడవలలోనికి చేర్చబడు 


థి 


౧ 


చున్నది. అంతర్జాతీయ విమాన మార్గమున ఒక 
కీలకముగ, డెమాస్కన్‌లోని విమానా భయము ఉప 
యోగపడుచున్నది అలెప్పోలోను, తదితర 
[పాంతములందును ఉండు చిన్న విమాన్మాశయ 
వలు డేశ్లమునందలి ,పయాణములకును, తక్కిన 
ఆరబ్‌ దేశముల |పయాణములకును ఉపయోగపడు 
చున్నవి. 


6. చరిత: సిరియా దేశమునకు ముఖ్య 
నగరమగు డెమాస్క-స్‌, |పపంచమున నిరంతరాయ 
ముగ మనగలిగిన ;పాచిన నగరములలోనెల్ర 
[ప్రాబనతమమని 'పేరొందినది. ఈ దేశపు పశ్చిమ 
[ప్రాంత తీరభూములు [ప్రాచీన కాలముననే ఫిసీషియ 
నుల ఆధ్వర్యవమున నాగరికతకును, సంపదలకును 
నిలయములై , అంతటంతట హిట్లైట్‌, ఈజిప్టన్‌, 
ఆస్సీరియన్‌, పారసీక, తదితర విదేశీయుల దండ 
య్యాతలకు [క్రమమున లోనై నవి. కీ, పూ. నాలు 
గవ శతాబ్దిలో అలెగ్జాండర్‌ నాయకత్వమున 
[గీకులు ఈ [ప్రాంతమును వశపరచుగొనగ, 
అలెగ్జాండరు మరణాంతరమున అది సెల్యూసిడుల 
రాజ్య మున అంతర్భాగ ముగ కొంతకాలము ఉండి, 
డీ. శ. (పథమ శతాబ్దిలో రోమన్‌ సా_మాజ్యమున 
చేరెను. వారి పరిపాలనా కాలమున అట క్రైస్తవ 
మతము వ్యాపించెను. కీ శ,రకి7లో డెమా 
స్కస్‌ను, తక్కిన దేశమును అరబ్‌ సేనలు వశ 
పరచుకొని ఆట ఇస్టామును వ్యాపింపజేయుటయె 
గాక, ఆరబ్‌ భాషకును అట స్థానమును కల్పించి 
నవి. ఉమ్మాయిద్‌ కలీఫాల కాలమున డమాస్కన్‌ 
నగరము ముస్టిం సామాజ్యమునకు రాజధానిగ 
ఉండినది. కీ, శ. 750లో బాగ్దాదును ముఖ్య 


నగరముగ అప్పటి కలీఫాలు చెనికొనినప్ప టినుండి,. 


సిరియా |పాముఖ్యముతగ్గి, 18వ శతాబ్దిలో 
మంగోలు దండయా[తలవలనను, తరువాత క్రైస్తవ 
ముస్టింమత యుద్ధములవలనను సంక్లోభితమై సర్వ 
నాశనమైనది. |క్రీ, శ, 16 వ శతాబ్ధమున తక్కిన 


పభుత౨ము అట చాలకాఐము నిలువగలిగినది, 
కడకు య _పపంచ యుద్దా! నంతరమున 
1946 లో వెండి పభుతాము కేళవు సాంతం త్య 
మును గు ర్రించినది. స్వాతం' త న 
నుండియు, పాల స్తేనా సమన] 
వలన, దేశమున ఆస=త్మి ప్రి అంతటంతట చెల 
రేగుటయు విస్టవములుగ 
'పెక్కుమారులు సంభ వించెనడది, 
న] సిరియా ల ఈజిస్థ్రతో తమ 

మును రాజకీయముగ ఏకముచేయుటకు నిర్ణ 
యించి, ఆ న్‌ర్ణయమును ఆమలుపరచినది. కాని 
ఆనతికాలమున చే రెండు దేశములమధ్య విభేదము 
లేర్పడినవి. అంతట 1961 లో, సైనిక వర్గము 
జోక్యము వహించి, స టం 'వళపరచుకొని, 
ఈజిప్పునుండి దేశ మును వేరు సినది. తరువాత 
పలుసారులు విష్ణవములవల౫ అధికారిము చేతులు 
మారినది. కడకు 19170, నవంబరు 1కిన హఫెజ్‌ 
అల్‌ అసద్‌ అను సేగాని, ఇప్పటి అధ్యక్షుని 
తొలగించి, [పభుత్వాధికారమును చశ పరచుకొనెను, 
1967 లోను, 197కి లోను, ఇజాయెల్‌ తో, 
తక్కిన కొన్ని అరబ్‌ రాజ్యములతో పాటుగ, 
సిరియాయును పోరాడినది. 1967లో ఇ్యజా 
యెల్‌ వశపరచుకొనిన గోలాన్‌ ఉన్నతభూములు 
ఇప్పటికిని ఇ|జాయెల్‌ వశముననే ఉన్నవి. 


7. పంహపాలన : !ఎ7కిలో జక రోజాకి 
౨ధానము రూపొండెంపబడి, పజామోడమును 
హొండినద. అధంతృ్సడు విగ ముస్టిం అయి 


హై షే 

& 

wy ణ్‌ # జీ లో 

మ జట 4 శో లొ పో ఆ క. ఇ రొ 

fe ro (| Mw దే కం ర్‌ అనను Cu 
bam wi md! 

ఆం ఆ వ లు ళం MW me క నళ ఇళ అ 

యమును అందుకందు. అయిన పజలకు 


మే పజాసభ 
a oan శ సా ఇ 
యందలి 156 స్థానములలో 140 స్థానములు అభ్యు 


య వరముకకు దకి_నవి.  అభుదయ వర 
"నో ఫ్‌ జ ౧ 
మనునది ఆరబ్‌ బాత్‌ పక్షము, నిడియన్‌ అరబ్‌ 


సోవరిస్ట్‌ యూనియన్‌ , సోషంష్టు యూనియన్‌, 
ఆరబ్‌ సోవషరినుపొడ్‌, సిరియాకమూ:నిస్‌ పాడి 
ద టబ గ లి టబ టబ 
ఆనువాని రలబముకవలన రూపొందినద్వి తక్కిన 
స్థానములు నుతం త అభ్యర్థులకు లభించినవి. 
అధ్యక్షుని యందు 
న్యస్తమైయున్నది. ఆతడే బహుళ సంఖ్యాక పక్షము 
నుంచి ఉపాధ్యక్షుని, మం తివర్గమును నియ 
మించుకొని, వారించును. మతవిషయిక వ్య క్రి 
స్వత్వ్సముల నిర్హ్ణయమువకై ముసిములకును, తది 
బి కలవా దా 
తరులరును వేర్వేరుగ కోర్టులు కలవు. తకిైన 
వ్‌, దండవ్యవహారముల పరిష్కారము ఆధునిక 
న్యాయ నిర్వహణ విధానమును అనుసరించి 
ఏవిధ స్థాయీలందు నిర్వహిం పబడుచున్న ది. 


కార-నిర౧హణాధికార ము 


8. దేశరక్షణ: దేశమునందరి యూదులు 
తప్ప, తక్కిన వారిలో ఉచిత వయస్సు.లగు పురు 
షులలో (ప్రతివాడును, లి0 నెలల సైనిక శిక్షణను 
పొందవలయునను నియమము కలదు. ఇ జా 
యెల్‌తో సాగుచున్న చైరుధ్యమువలన దేశమును 


ఎల్లప డు సెనికమగ సమాయత్తము చేసి 
ుంచుటకు, సోవియట్‌ రష్యా సాయమును ఈ 
దేశము, ఆయుధసామ గి సేకరణ విషయమునను, 
నైనిక శిషణయందును పొందుచున్న ది. ఒక 
లక్షమంవ నైనికులుకల భూతలసేనయు, 1,750 
మందికల  నావికసేనయు, 10,000 మంది 
యోఢుంతో, అత్యంతాధునిక విమాన ములను ఆయు 
ధములను కలిగియున్న వైమానిక దళమును 
దేశమునకు కలకు. 


ట్ట అంతర్జాతీయ సం. : ఐ.రా.స, 
యండు, దాని సంస్థాపనా కాలముననే, ఈ రాజ్య 
మునకు సభ్యత్వము లభించినది; కాని 19508 లో 
ఈజబిప్పతో ఈ దేశము రాజకీయముగ మేళనము 
చెందినపుడు, ఆ సభ్యత్వము అంతరించినది. 
తరువాత 1961 లో ఆ మేళనము రద్దయినటుల 
ఉభయడేకములును అంగీకరించిన వెనువెంటనే 
ఇ. రా, న. సభ కత్యము సిరియాకు పునరుద్ధ 
రితమైనది. భారతదేశముతోను, తక్కిన |వముఖ 
దేశములు అన్నింటితోను, ఈ దెశమునకు దౌత్య 
సంబంధములు కలవు. కాని ఇ[జాయెల్‌ తో 
సాగిన యుద్ధమున ఆ దేశములు అనుసరించిన 
వె బరియెడల నిరసనగ యు. సై. తోను, (గేట్‌ 
బిటన్‌ తోడను ఈ దళము తన దౌత్యసంబంధము 
లను తెగతెంపులు చెసికొసినది. (జూన్‌ 6, 
1967). 


10. ఆర్థిక రంగము: ఈ దేశపు ఆర్థిక 
వ్యవస్థ చాలవరకు వ్యవసాయ ముపై ఆధారపడి 
ఉన్నది; దేశవై శాల్యమున 45% వ్యవ సాయ 
యోగ్యమైనది; కాని ఇందు మూడింట రెండు 
వంతులు మా|త్రమే [పస్తుత మున సాగగుచున్నది. 
దేశ మునందలి కార్మికజనమున మూడింట రెండు 
పంతులకు వ్యవసాయమే ఆధారము. 1968, 
1968 లలో జారీ అయిన చట్టములను అనుసరించి 


సి 


శమున వ్యావసాయిక సంస్క్టరజలును, భూసాం 


మ్యమున పరిపితియు అమలులోకి తేబడినవి. 
అంతేగాక సీటీపారుదలవసతులను ఆంవృద్ధి 


చేయుటకై యూ; ఫటీస్‌ పైనను, పశ్చిమ [పాంత 
మునకు సమీపమున ఉన్న ఓరాన్‌టిన్‌ నదికైనను 
కొత్తగ ఆనకట్టలు నిర్మెంపబడుచున్న వి, ఇవి 
పూరిఆయినపుడు సీటివసతుల సౌకర్యము ఇప్పటి 
వైశాల్యమునకు (12 తతత 
హెక్టారులక.) లభింపగలదు. పంటలలో ఆహార 
ధాన్యములగు గోధుమ, జొన్న లును, 
రొక్క-పు పంటలగు పత్తి, పొగాకులును, బీటు 
దుంపయు |పముఖములు. దేశము ఆహారధాన్యముల 
ఉత్స తి విషయమున స్వయంపోషకము; సస్యాను 
కూల వత్సరములందు, ఆహార ధాన్యము లను కూడ 
కొంతవరకు సిరియా ఎగుమతి చేయగలుగు 
చున్నది, [పత్తి ఎగుమతివలన దేళశవు ఎగుమతుల 
మొత్తమున 840 లభించుచున్న డి (1972-78). 
ఫలోత్ప త్తియు, ముఖ్యముగ |దాక్ష, ఆలిప్‌ ఫల 
ముల ఉత్పతి, గణనీయము. 


దేశమున ఖనిజసంప త్రి ఎక్కువగలేదు; 
ప్మెటోలుగనులను గనుగొనుటకై జరిగిన కృషి 
సఫలమై షువీదియా, కారాచుక్‌, రుమేలియాల 
నుండి ఉత్పత్తి 1968 మొదలుగ ఏ కొలదిగనో 
జరుగుచున్నను, దేశపు ఆర్థిక వ్యవస్థ పె దాని 
[ప్రభావము గణనీయముగ కన్పట్టదు. అయినను 
ఇరాక్‌ నుండి మధ్యధరాసము[దతీరపు రేవునకు 
వెటోలును కొవిపోవు '*గొట్టము' (పైపులైను) 
ఈ దేశముద్యారా పయనించుచున్నది. ఈ సౌకర్య 
మునకై ప్రభుత్వము, ఇరాక్‌ |పభుత్యమునుండి 
సాలీనా 40 కోట్ట సిరియన్‌ పౌనులను రాబట్టు 


దానికి రెట్టింపు 


ది 
క్రూ, 
యర 


కొనుచున్నది. ఆహోరవస్తువులకును, పొగాకు 
నకును, (ప త్రికిని సంబంధించిన పరిశ్రమలే 


దేశమునందలి ముఖ్య పరిశమలని చెప్పదగును, 
కార్మికులలో 16% మాతమే వీనిని ఆ(శయించి 


రియా 


431 
జీవించుచున్వా రు. ఎ-సహాందయుం దబ విద్యు 
దుత చై జపగుచునుడి; విదుడత ఆ సమరత 

జ అ అ మి ద థి 
eles వాట్లు, నదుల పైన ౨కకట్టలు హారి 
దైన తరువాత ఈ సమర్థత hn స 
కొట్ట కి. వా. దను అందుకొనగలదు,. దేశపు ఎగు 
మతుల విలువ 10,89,621 చేం సి, పౌనులు; 
దిగుమతుల విలువ 20, 60, 6:5 చం సి. వౌనులు 
1972. లోబును వికేక్‌భు పధుతంముల 
సాయమువలనను,  సెటోలుపెప  లైకుపైని 
సుంకమువలనను వభుత-ము పూరించుచున్నడి, 
దేశమున ఎగుమతి ది"_మతుల వ్యాహెరమును, 
బ్యాంకులును జాతీయములు చేయబడినవి. డేళపు 
బడ్జెటరి వ్యయము వ18.5 క్‌ సి. కోినుటు 
(1972). 

గీ 

11. సాంఘిక రంగము: దాలజాలకలకు 
14 వ సంవత్వరమువరకు 6 ఎండ్ల నిర్భంధ 
విద్యావిధా నము ఆమలునందున్న ది. 'పాధిమిక, 


బడుచున్నది. విద్యాబోధన అరబ్బీలో జరుగు 
చున్నను, ఆంగ్ల, _థెంచి భాషలును టోవంపబడు 
చున్నవి. దేశపు మొత్తమున 12,47,899 మంది 
విద్యార్థులు పాఠశాలలలో చదువుచున్నారు 
(1970 ఫ్ర T1). ఆలెప్పోలోను, డెమాస్క-స్‌లోను 
యూనివర్సిటీలు కలవు. ఈ రెండింట పఠించు 
విద్యార్థులసంఖ్య 88,784. అలెప్పో స్యవిద్యా 
లయమున ఆంగ్ల, _ఫుంచి భాషలలో బోధన నిర్వ 
హింప బడుచున్నది. ఆలెప్పోనుండి 4ను, డెమా 
స్క్థూస్‌నుండి ను, హమానుండి ఒకటియు దిన 
ప్మతికలు [పచురితములగుచున్న వి. 


12. యాతా సొ. : దేశమునందలి |పముఖ, 
చార్మితక స్థలములను, క్రై స్తవ పవ్మిత భూము 
లను దర్శించుటకు యా|తికులు గణనీయ సంఖ్యలో 
దేశమును దర్శించుచున్నారు. 1971 లో అట్టివారి 


క 
కళిపాలతో ఉమర్‌ జిగ్‌ ఆబ్బల్‌ అజీజ్‌ (ప. 717- 
720) ముసి పపంచమకందు అంతటను, 
86. 
ముఖ్యనగరము : సికోసియా, జెండా: 
తెలని భూమిక పె ఆకుపచ+*రంగఎన చి తంపబఎన 
క్‌ కు LO స్వ 
en ల్‌ 
ఆల౬వ కొఖల పె స సన దశదపము 
(mn క్‌ టు పలు 
నాణెము : 'సెపస్‌పొ: ; ఇది 1000 మలులు* 
మ 


ఆమలులో 
ఉన్నను, కమముగ మె,టిక్‌ పదతి ముందునకు 
(య ధీ 





al 





sma magna pe 


వచ్చుచున్నది. కాలగణన : సా. 2౫౧౦. = భారత 
కాలమానమున 5 గం. 0 ని. 


1. ఉనికి మొ. ; మధ్యధరా సమ్ముదమున 
ఈశాన్య పాంతమున ఉన్న ఈ ద్వీపరాజ్యము 
84° లర. _ 8541 ఉ. అ మధ్యను, 92 
60 లికలి5్‌ తూ, తు. మధ్యను విస్తరించి 





wear నాం యలు. 
యో నన్న ఈ. 


జ ఇ జు 
న సరంస్వము 

జనా హల నంచ్చతను ప_ర షించినవాడుగ, 
న యు మతయుద్ధముం కాలమందు 
విరుడుగ సె గాక, విజ్ఞాడుగను క్యాతినిపొండిన 
సాలా ఆల్‌ డిన్‌ “కీ, శ. 1186 _ 98) యొక్క 
మృతడహము డెమాస్కస్‌ నగరమున ఖననము 
చెయబడి ఉన్న డి, 

కు 

నో 

యున్నవ. ముఖణమగు సెపస్‌ దీంపమేగాక 

వా భి EG ఉల 


: దే 
లము 0,251 చ. కి. మీ; సై పస్‌ ద్వపము 
రుర్కితీరమునకు 70.5 కిమీ. దక్షిణమునను, 
ఈజిప్త్పుతిరమునక ఉత్తరమున 868 కిమీ, దూర 
మునను ఉన్నది. ద్వీపపు గరిష్టపు నిడివి ఐ25 
కిమీ; గరెప్టపు వెడల్పు 96 కిమీ, ద్వ్‌పపు ఈళాన్య 


కొన హొడివుసాగి, ద్వీపకల్పరూపమున, 7కి కిమీ. 
పోవుచున్నది; ఆ ద్వీపకల్పపు వెడల్పు ఎక్కడను 
16 కిమీ. ను మించదు. నెరుతి యందున్న 
తూదోస్‌ మాసిప్‌ పర్వత శేణియందలి అత్యున్నత 
మగు ఒలింపస్‌ శిఖరపు ఎత్తు 195 కిమీ. ఈ 
(శం కుండి చీలిన గుట్టలవరుసలు వాయవ్య, ఉత్తర, 
ఉత్తరమున 


ఎతుగల శిఖరములు కననగును, ఈ ఉభయ 
శేణులును ద్విపమున అధిక భాగమును ఆ[కమించి 


నవి. ఈ రెండుశ్రేణులమధ్య, పడమట 
నున్న మార్‌పూ ఆఖాతమునుండి తూర్పున ఉన్న 
ఫమగుసా అభాతమువరకు వ్యావించిన, సన్నని 
మైదానము కలదు. ఈ మైదానపు వెడల్పు 16 


fay 
FN 


నుడి లిలి కిమీ. వరకు నూరుచుండును. దీపమున 
ఉన్న సారవంతభూమిలో అధికభాగము ఈ మైదాన 
ముననే కలదు; చెప్పుకొనదగిన పవిమాణముగల 


నదులుగాని, సరస్సులుగాని, అఆ ద్వీపమున లేవ. 
అపుడపుడు స-ల్పము భూకంపములకును 
దేశము లోనగుచుండును. 

తే ఎండకాలమున 


ఎండలు కొన్ని |: ను 100 ఫా. వరకు 
దోయినను, సము[దపు సాన్నిహిత్య వలన వేడి 
దుర్భురముగ ఉండదు. శితకాలము సమశీతోష్ట 
ముగ ఉండును. దేశమున సరాసరి ఉషహ్షోగత 
68° ధా. వర్షపాతము Ee ఆనుసరించి 
సాలుసరిన పి +"మమున 80 a తక్కు 
వగను, దక్షిణమున జ 112.5 
సెంమీ. పెబడియు ఉండును. దేశము సహ 
జముగ వృక్షమయము, పర్వత శేణులందు దట్ట 
ములగు అడవులు - దేవదారు వృక్షములు కలవి. 
కననగును. మెదానమున వేసిపెంచబడిన యూక 
లిష్టన్‌ వృక్షములు విదివిగ కలవు. తుర్కీలో 
కన్పట్టు వన్యజంతువుల కోవకు చెందినవియే ఈ 
దేశమున కన్చట్టును. 


తీ. జననంఖ్య మొ.: దేశపు జనసంఖ్య 
6,45,000 (1972 అంచనా); ఇందు |గీకులు 
5,28,000; తుర్కు.లు 1,17,000 దేశమందలి 
నగరములలో నికోసినియా (జ.సం. 1,18,100), 
లీమాసోల్‌ (జ. సం, 44,000), ఫమగుసా 
(జ. సం 44,000) పముఖములు. జనులలో 
72% |గీక్‌ ఆర్‌డాక్స్‌ చర్చికి చెందిన కై9స్త 
వులు, 18.2% నున్నీ ముస్టిములు, తక్కి నవారు 
అత్యల్ప సంఖ్యలలో 4.6% ఉన్నారు. [గీకులకు 
(గీకుభాషయు, తుర్కొ-లకు తుర్కీభాషయు మాతృ 
భాషలుగ వ్యా ప్రియందున్నను, ఇంగ్లీషు భాషకు 
విరివిగ ప్రచారము కలదు. _గీకు, తుర్కీ భాషలు 


[28] 


౭ 


433 
gens we శ జో న శో 
నవ్‌ చ ఇ 
ఉం ఆ Ta 

చ 
అలో వబ ఆ లో బ్‌ 
4. నమాచార సా. చెయను తిర తపాలా 
ఇ గా వ్యు గ్‌ క శో లి 
పసుకను, 557తషాలా ఏజ్‌ లస కలవు. 
కో అన. ల! వ్‌ జు ఈ 
నగరం కు కొన్ని పెద్ద న oe య 
వు a Vn రా హా జా 
చెక్‌ న జూ తుము కలనా t= ay FP 
+ లా 
ఎమీ లం ల్‌ జ లో ఐటీ వార్తా 
సులు కలవ. నిక్‌ వ వహ ర 
ల మె ప జొ ఇ మ 
పసార కేందమకు, ఒక జెలివిజన్‌ వసార 
(on జజ లి 
సల బన అగా హ్‌? 
కేం డు పనెచి యుచ్తు క ని we చున 
a ans 
క చ వ గ అ దొ 
110500: TA సరు, Be bd 
క 
రాకకు వాకుకటో “1979 స ' 
గుక్ట్రను వాడుక్‌ రర. alan 
J 
జు న + గ ము న్‌ 
ర. యాన సొ, ; చళవున 9,222 కటు. 
ఖీ ళ్‌ లో 
నిడివిగల రోడ్డుమార్లములు కలవ ఇందు 62కి 
లీ pyres pn » అయి "జీ టీ అకటా, 
కిమీ, ఉతర స్థాయికి చందన్‌. Es లు 

మ 

ఖుషీ జ ళ్‌ లో స్నా 
మారములు లవ్వు; బసు, కొర సౌకర౭ంము విసా 
n ఛో రి అటో! 

స్‌ త ఎది లీ అ భాతి na తో a CE) 
రముగ కలదు. దాపు రవులలో అత్యంత ప్రముఖ 
అప పటు Fw నాగా. ఆ 
మెనది భమగణునా; సహజముగ భూహెందిన 

4లలలలాకీదీ 
అక ల జ్‌ లో hong ల. 

విశాల నె కాశయము ఇచట కలదు. ఆతరువాత 
ల పంచ్‌ Fu డి 

లెక్కకువచ్చునవి లార్నకా, లిమానోల్‌ నగరము 


[+ణ్‌కి చెందిన విమాన్నాళయము కందు; ఆట 
నుండి పలుదేళములకు పయనించు సౌకర్యము 
కలదు. 
6. చరిత: క. పూ. 1500 (వాంతపహున 
నా. 
[గీపలకు వలన [పాంతముగ వ ర్తిల్లినదె త 
po 


ద్వీపము, ఆటనుండి [కమముగ చారి[తక గతిలో 
పాత సిత రోనుక, [పాచరోమక సా_మాజ్య 
ములలో అంతర్భాగ మైనది; కి. శ, 1571లో, 
తుర్కు-లు దీనిని జయించి వశ పరచుకొనిరి, తద 
నంతరమున 1878లో ఒక ఒడంబడిక ద్యారా 
[బిటిష్‌వారి పరిపాలనకు ఈ ద్విపము అప్పగింప 
బడగ, 1925 లో దానిని సంపూర్ణ ముగా [బిటన్‌ 
వళపరచుకొనినది. రోమనుల పరిపాలనా కాలమున 


484 పపంచ రాజ్య సర్వస్వము 


ఇట ౩* సవమతము వ్యాపించినది తుర్కుల 
hore బలాల జః 

పకివాలనా కాలమున ఉద్యోగ వ్యాబారముల సిమి 

తమె తుర్‌-ముస్తీ ములు పలువురు ఇట స్థిరనివా 

POR కలనా 

సము వర'రషుకొనిరి. వారి సంతతివారే ఈ 


ల 
ఖే 

గ్‌ 
1. 


బుకందలి ఇప్పటి తుర్కులు, ద్యపమునందలి 


 గీకు సంతతివారు తొలుతటి నుండియు (గీసునే 
తమ మాత్చడేశముగ భావిది, ఆ 'గీసుకాజ్యమున 
సెపనె చేరవతెనసి ఆందోవనను సొగించగ, తుర్గులు 
దాసిని వలిఘజంచిరి, 'బెటన్‌ శః సమస్యను పరిష్ష 


రించుటకు ఎంతయో కృషి చేసినది; [కుల 
పకమును గేసు డెహమును, తుర్కులపక్షమును 
తుర్కీ యను ఆవలంబించుటవలన సమస్య క్రిష్టతర 
మైనది. కడకు ఈ చ్వేపము (పత్యేక పతిపర్తిగల 
ఒక స్పతంతరాజ్యముగ ఏర్పాటగుటకు ఒడం 
బదిక జరిగి, దేశమునకు 1960, ఆగస్టు 16 న 
స్వాతంత్యము లభించినది. ద్వీపపు స్తతంత 
[పతిప ర్రని కాపాడుపికు బాధ్యతవహించిన [బిటన్‌, 
[న్‌ తుర్కీదేశములు తమ సైనిక దళములను 
యోగించి చర్యలను తీసికొనటకు అధికారము 
లభించినది. అంతట 
కారియోస్‌ అను క్రై9స్తవ మత వీఠాధిపతి ఆధ్వ 
ర్యవమున గణతం'త |పభుత్యము ఏర్పడినది. 


mr 
es 


ఒడంబడిక ద్వారా 


EA [ey 


రాజ్యాంగ విధాసమున తుర్కులకు తగు రక్షణ 
లున్నను, ఉభయజారుల మధ్యగల వై షమ్యముల 
వలస అంతసింతట కలతలు తప్పలేదు. కడకు 
వైషమ్యములు _పెచ్చుపెరిగి, 19688 నుండి 
తుర్కు ప్రతినిధులు శాసనసభను బహిష్య. 
దించిరి, అంతట తురీ;_ అభ్యరన చె, సె;పస్‌ 
సమ్మతితో, దేశమును | రా. న తన ae 
దళములను నిలిపినది (1964). దీనివలనను ఫలి 
తము కన్పట్టలెదు. అందులకు తోడుగ [గీనులో 
ఏర్పడిన సైనిక ప్రభుత్యము నైపస్‌లోని గికు 
త్మీవవాదులకు (పోత్సాహముసగినది. అంతట, 
మకారియోస్‌ను పదృభష్టునిజేసి ద్వీపమును 


t3 


విడేశములకు పోవలసివచ్తాను. పరిస్థితులు అంతటి 
నుండి త్వరితగతిలో విషమించినవి; తుర్కీ తన 


రో 


సైెన్యములను దేశమున దింపి తుర్కులు నివసించు 


అలారం 
[a 


దేశమునకు మకారియోస్‌ తిరిగి వచ్చుటకు పరి 
స్థితులు అనుకూలించినవి (1974, డెసెం, 7), 
కాని డేళ రాజకీయ పరిస్థితి మ్మాతము కుదుట 
బడలేదు. 


7, పరిపాలన: 1960లో అమలునకు 
వచ్చిన రాజ్యాంగ విధానమును అనుసరించి శాసన 
నిర్మాణాధికారము 50 మంది సభ్యులుకల |పతినిధి 
సభయందు న్యస్తము. ఈ సభ్యులలో కిల్‌ మందిని 
[గీకులును, 15 మందిని తుర్కులును ఎన్ను 
కొనెదరు. అధ్యక్షుడు (గీకుపొరుడుగను. ఉపా 
ధ్యక్షుడు తుర్కు పౌరుడుగను ఉండవలయునను 
నియమము కలదు. కాని 19868 నుండి తుర్కులు 
శాసనసభ లను బహిష్కరించుటవలనను, 1974లో 
దేశమే పోరాటమువలన కల్లోలిత మగుటవలనను 
[పస్తుతమున రాజ్యాంగము ఎట్టిదియు అమలున 
లేదని చెప్పవచ్చును. 


8. దేశరకణ : 1964 లో ఆరుమాసముల 
నిర్భంధ సెనిక శిక్షణ (పవేశ పెట్టబడి, 1967 లో 
దాని పరిమితి 24 నెలలకు సపెంచబడినది. 1964 
లోనే ఒక జాతీయ రక్షకదళము, ఆధునికరీతి 
ఆయుధ పరికరములతో రూపొందింపబడినది. 
1960 ఒడంబడికను అనుసరించి 21000 నై నికులు 
గల సేనను ఈ దేశము కలిగియండు ఏర్పాటు 


fay 


కలదు. అందు 60% ,గీకులును 40°. తుర్కు 
లును ఉండవలయును. కాని 196కి మొదలుగ 
తురు్కల సహాయ  నిరాకరణవలన గేకులే 
15,000 మందిగల సైన్యము రూపొందినది; 
తుర్కులును న్యయముగ 5,000 మందిగల "సేనను 
రూపొంచించుకొనిరి. 


9, అంతర్జాతీయ నం.: ఐరాస 
యందు దేశమునకు సభ్యత్వము కలదు; భారత 
దేశముతోను తక్కిన |పముఖ _ దేశములతోను 
దౌత్యసంబంధ ములు కలవు. 


10. ఆర్థికరంగము : దేశమున ఉత్ప ర్రిలో 
వ్యవసాయ, మత్స్యపరి శమలు, అటవీ సంపత్తుల 
వలన 21.8%, ఖనిజోత్స త్తి త్రి, విద్యుత్తు పర్మిశమల 
వలన 19.7%; వ్యావ పారమువలన 14.4%, తక్కిన 
సేవాపసతులవలన మిగిలిన శాతము లభించు 
చున్నది. ఎగుమతులలో ముఖ్యమైనవి ఇనుప, 
రాగి ముడిఖనిజములు. దేశపు ఎగుమతుల 
విలువ 51,805 వేల పొనులు; దిగుమతుల విలువ 
121,480 వేల పౌన్లు; వెరి జాతీయోత్పత్తి 
26.74 కోట్ల పౌనులు.బడ్డెటరి వ్యయము 4,22,95, 
098 పౌనులు (1972), తలసరి ఆదాయము 
592,5౨9 పో (1968). దేశమున [ప్రభుత్వమునకు 
చెందిన ఒక కేం[దబ్యాంకును, దాని కాఖలును, 


ముఖ్యనగరము : విక్టోరియా; జెండా, 
జాతీయ గీతము : కొలది కాలము |క్రిందటనే 
దేశము స్యతంతమగుటవలన వివరములు తెలి 
యవు; నాణెము : సైషెల్టిన్‌ రూపాయి, ఒక సై. 


స్‌ 485 


ఏ నాలుగు పెద్ద బ్యాంకులును 


11. సాంఘీకరంగము : 'గీకులకు చెందిన 
555 పాథమిక హాకశాలలలో 69,605 విద్యార్థు 
లును, తుర్కులకు చెందిన 167 పాఠమక వ 
శాలలలో 16,014 విడ్యార్థులును కలరు. మాధ్య 
మిక పొఠళాలలు గేకులకు 58 ను, తురు_లకు 
15 కలవ. ఇందు గీకువిద్యార్థుల సంఖ్య 
48,574; తుర్కులు 7,120; వృ త్తపాఠశాలలు 
[గీకుంకు ప్రే a లచ సంజ ఎ కిక్‌), తురులకు 
7 (విద్యార్థి స సంఖ్య 56 కలవు | 1972 క గం. కి), 
దేశమున 2,౯46 శయ్యలుకం 107 ఆసుప తులు 
కలవు. ఉద్యోగములలో ఉన్న వారికిని స్వయం 
ఉపాధివలన బీవించువాకికిని వర్తించు నిర్చుం 
సాంఘిక భదతా భీమా విధానము అమలున 
ఉన్నది. దేశమునందలి 14 డిషప తికంలో 10 
గీకునకు, రెండు తుక్కిభాషలోను, ఇంగ్లీషు! 
రెండును వెలువడుచున్నవి. నికోసియాయందలి 
[పాచీనావశషముం మ్యూజియం గణసీయము, 

12. యాతా సౌ. ఏ దేశమునందం చారి 
[తాత్మకములగు చర్చీలను దర్శించుటకు అనేకులు 
దేశమును దర్శించుచున్నారు, 1972 లో ఇట్టివారి 
సంఖ్య 2,25,809 యా,తికులవలన దేశమునకు 
ఆదాయము 1 86 కోట్ట oe 


ల 


లి ౯ 

yg 
రూపాయి, =రు. 1.కిక్‌; కొలతూకములు: 
(బిటిష్‌ విధానపువి; కాలగణన: సా. ఉగం. 


= భారతదేశమున సా, 5 గం. €0 ని. 
1. ఉనికి మొ. : హిందూ మవిసమ్ముద 


496 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


మున శీ40'_6 5 ద. ఆశాంశ రేఖల మధ్యను, 
కకి°కకీ_-59-10' తూ. తులాచేఖల మధ్యకు నెల 
కొన్న ఈ చ-పజాలపు రాజ్యమున. మొత్తము 


సంవత చమున చాల కాలము (మే నుండి నవంబరు 
) మముగ ఉండును. [గీష్మబుతువున 
విరివిగ వానలు కురియును (నవంబరు -ఏ పిల్‌). 


తి. జననంఖ్య మొ.: 1971 లోని లెక్క 
లను అనుసరించి దేశపు జనసంఖ్య 52,650. 
ఇందు దాదాప్ప 85. మాహీడ్చిపమున వసించు 
చున్నారు. అత్యధిక సంఖ్యాక (ప్రజలు కియోల్‌ 
అను మి[శ్రజాతికి-యూరపియనులు. ఆ(ఫికనులు 
సంకరత చెందన జాతికి. చెందినవారు. యూరపి 
యనులును. చీసీయులును, భారతీయులును, చాల 
కొలది సంఖ్యలలో కలరు, ముఖ్యనగరమగు 
విక్టోరియా యందలి జనసంఖ్య దాదాపు 14 వేలు. 
_(పజలలో సంకరపు | ఫెంచిభాష (క్రియోల్‌) 
వ్యాప్తియందు విరివిగ ఉన్నను విద్యాబోధన 
ఆంగ్లముననే సాగుచున్న ది. 


4. నమాబార సా. ; దశమునకు మారిషస్‌, 
టాంజానియా, ఏడెన్‌, [శీలంకలతో సరాసరిన 
'చెలిగాఫ్‌ సంబంధము కలదు, దేశమున టెలి 
ఫోనుద్వారా వార్తాసౌకర్యము కలదు; లండన్‌ 
ద్వారా టెలెక్‌ స సంబంధము [ప్రపంచపు [ప్రముఖ 
రాజ్యములు అన్నింటితో ఏర్పడి ఉన్నది. 

ర. యాన సొ, : మాహీయందు 178 కి. మీ. 
ఇ నిడివిగల రోడ్డువసతి కలదు. ఇందు 117 కిమీ. 


సిమెంట్‌ చేయబడినది; తక్కిన దీవులలో ప్రాస్టిన్‌: 
లాడిగూ అను వాని రెండింట కలసి 417కి, మీ, 
రోడ్డుమార్గములు కలవు; _ విక్టోరియాయందు 
చక్కని హార్చరు కలదు; _పాచ్య, దత్నీణ ఆ ఫికా 
దేశములనుండి, భారత (వాచ్య ఆసియా దేశము 
లకు పయనించు వ్యాపార, పయాశిక నౌకలకు 
ఈ హార్చరు ఒక మజిలీగ ఉపకరించు న్నది. 
విక్షోరియాయందే అంతర్జాతీయ విమానాశయము 
కలదు. దినివలన ఈ రాజు మునుండి తక్కిన 
'వపంచ రాజ్యములకు విమానయాన సౌకర్యము 
అభించినది. 


6. చరిత్ర: తొలుత జనావాస రహితముగ 
ఉండిన ఈ ద్వీప సముదాయమును 1505 లో 
పోర్చుగీజు నావికులు కనుగొనిరి, కాని వారచట 
స్థిర నివాసమును  వీర్పరచుకొనక పోయినందు 
వలన, కాల్మక్రమమున అది ఓడదొంగలకు ళరణ్య 
ముగ పకిణమించినది. 18 వ శతాబ్ది మధ్యభాగమున 
| ఫెంచివారు దీనిని వశపరచుకొని ఇట మసాలా 
[ద్రవ్యముల పంటను అభివృద్ధి చేయటకై సీగో 
బానిసలను చేర్చిరి, 1794 లో (బిటిష్‌వారు దీనిని 
వశపరచుకొని, 1810 లో తమ అధినమున ఉన్న 
మారిషస్‌ రాజ్యమున పరిపాలనారిత్యా అంతర్చాగ 
ముగ చేసిరి. 1814లో ఒక ఒడంబడికవలన 
(ఫెంచివారు లాంఛనముగ తమ హక్కులను 
(బిటిష్‌ వారికి సంకమింపజసిరి. 1908 లో, మారి 
షస్‌నుండి విడివరచి, ఈ ద్వీపరాజ్యమును (ప్రత్యేక 
వలసగా |బిటిష్‌వారు చేసిరి. 1965లో ఈ 
ద్వీప సముదాయమునుండి మూడు ద్వీపములను 
వేరుపరచి 'చాగోస్‌ ద్వీపరాజ్యము ఆను వేరొక 
వలసను ఏర్పరచి, తక్కిన 689 ద్వీపములను 
సైషెలిన్‌ రాజ్యుముగ పునర్నిర్మించిరి. తొలుత 
[బిటిష్‌ గవర్నరు పాలనలో ఉండిన ఈ రాజ్యము, 
కాల[కమేణ ప్రపంచపు రాజకీయ పరిణామముల 
ఫలితముగ, జూన్‌ 28, 1976న సుతం తతను 


ల 
| 
GE 
ab 
ర 
Et 
pe 
we 
జూ క్షీ 


po మం;తిగా ఉండిన, జేమ్స్‌ మంచన్‌ పస్తు 
తమున స్వతంతదేశమునకు అధ్యక్షుడె, కాసన 
సభకు బాధ్యత వహించి 
వ స్రైషెరల్టిన్‌ డెమో క్రాటిక్‌ పార్టి, నై షెల్టిస్‌ 

పీపుల్‌ యునై టెడ్‌ పార్టీ అను రెండు రాజకీయ 
న. కలపు. బిటిష్‌ విధానమును అనుస 
రించి న్యాయపాలన నిర్వహింపబడుచున్నది. 


ఏ. దేశరక్షణ : దేశపు ఆంతరంగిక శాంతి 
భ|దతల కై ఒక పోలిసు దళము కలదు. ఇందలి 
జనసంఖ్య 862, 


9. ఆంతర్జాతీయ సం. : ఐ.రా.స. సభ్య 
త్యమునకై కృషి చేయుచున్నది. 

10. ఆర్థిక రంగము : కొబ్బరి చెట్ల 'పెంప 
కముపె దేశపు ఆర్థిక వ్యవస్థ అంతయు ఆధార 
పడి ఉన్నదని చెప్పవచ్చును, దేశపు ఎగుమతు 
లలో దాదాపు 70% కొబ్బరి పంటకు సంబంధించి 
నవియే, ఆ తరువాత లెక్కకు వచ్చునవి దాసాని 
చెక్క, యాలకులు, ఆహారధాన్యములను విదేశ 
ములనుండి ఈ దేశము దిగుమతి చేసికొనుచున్నది. 
పశుసంపదను వృద్ధిచెయుట క్రై కృషి జరుగు 


స 

చును ఏ. పని శమలుుు కొబు3 ఉరాతుల పెననే 
వ Con శ తం లు 

క్‌ యో శౌ Cia] ళో 

ఆధారవ3 ఉన? వి, చేపల పి శవమును అఆదివాడి 

రాం (a అ 

నవ్‌ అవీ 

చేయటకు పత్యేక కృషి జరుగుచుక్వ ది. విద్యుత్‌ 

స జ ఇ 

సరఫరా. ముఖ్ధునగ కమత మూతచమే కలదు, 

pn 
అం ఖ్‌ జ్‌ 
దశపు ఎసమతుంల విలు రు. 74,15,770; 


స 
దిగుమతుల విలువ రూ. 6,40,08,746 (LTH. 
బడ్జెటరీవ్య యడ రూ. 5,51,0:,841; ఇందు 
య 40% 6 ఆధివృద్ధి కారి కమాలకు విని 


11. సాంఘిక రంగము: వాథమక విద? 
ఉచితముగ బోధింపబడు చున్న ద. డక మొత్త 
మున 10,078 మంది విద్యార్థులు ప 
విద్యను, 2,512 మండి సెకండరీ విద్యను, 
869 మంది వృ త్రివిద్యను, 77 మంది 
విదేశములందు ఉన్నత విద్యను పర౭చుచున్నారు. 
(1972). వైద్యసహాయమునకై 5 ఆస్ప తులు 
కలవు. వీనిలో శయ్యాసంఖ్య 848; డాక్టర్థ 
సంఖ్య 16, 


12. = వ 1 రమణీయతకు, 
ఈ ద్వీపములు చాల పేకొందినవి; కావున విడే 
శీయ యాత్రికులను ఆకర్షించుటకై (ప్రభుత్వము 
కృషిని మొదలిడినది; అందులకై పెక్కు. వన 
తులను కలిగించినది. 197! లో 8,175 మంది 
విదేశీయులు దేశమును దర్శించిరి. 


సాది అరేవియా 


ముఖ్యనగరము : రియధ్‌; జెండా : ఆకుపచ్చ 
భూమిక పై తెల్లని అరబ్బీ అక్షరములతో “లా 
ఇల్హాలాహ్‌...” అను కురాన్‌ సూక్తియు, ఆసూ కి 
(కింద ఒక్‌ తెల్లని ఖడ్గ పు చిితమునుకలది జాతీయ 


పతాకము; జాతీయ గీతము : స్వరము మాతమే 
కలదు; నాణెము : సౌదీ రియాల్‌, సౌకర్యార్థమై 
20 కర్ష్‌ లుగ ఇది విభ క్రము (రియాల్‌ డారు, 
1. ర; కొలతూర ములు : మె|టిక్‌ విధానమునకు 


488 పపంచ రాజ్య స 


సాధికారక పరిగణన మ. కాలగణన : సౌ. లి 
గం. కి0 ని. = భారతదేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : అరేబియన్‌ డ్వీపకల్పమున, 
అత్యధిక భూభాగమును తోగొనిన ఈ దేశము 
1828 _ ల్రిలిి14 ఊఉ, అతాంశరేఖల మధ్యను, 
ల4 30 _56-£22"' తూ. తులా రేఖలమధ్యను నెల 
కొని యున్నవి. & త్రరమున జోర్డాన్‌, ఇరాక్‌ లును; 
ఈళాన్యమున కువాయిట్‌ను; తూర్పున పారసీక 
కత “కన కటారును; ఓమన్‌ రాజ్యమును; 
దక్షిణమున ఓమన, యెమెన్‌ జనతా [ప్రజాస్వామ్య 
గణరాజ్యమును; నై బుతిన యెమెన్‌ ఆరద్‌ గణ 





పటము £/. 


రాజ్యమును; పశ్చిమమున ఎ|రసముుదమును, 
అకాబా సింధుశాఖయు సరిహద్దులందున్న వి. పార 
సీక్ర సింధుశాఖవై పున 480 కిమీ. పొడవునను, 
ఎ్యారసము[ దమువై పున 1,760 కిమీ. పొడవునను 
తీరరేఖ కలదు. దేశపు వైశాల్యము, | పభుత్వపు 
అంచనాను అనుసరించి, 21,24,800 చ. కిమీ; 
కువాయిట్‌ వైపునను, ఇరాక్‌ వైపునను రెండు 
తటస్థమండలములు కలవు; ఇందు |పతిదానిలోను 
సమన్షిన సగముపై సౌదీ అరేబియా - అధికార 
మును నిర్వహించుచున్నది. భౌతికముగ ఈ దేశ 


మును ఆయిదు (పత్యేక పాంతములుగ విభజంప 
వచ్చును : (. తిహమా అనీ వ్యవహరింపబడుచు 
ఎ రసము దపు తీరము పొడవునన నున్న సన్నని 
దానపు భూమి (2) తిహమాకు సమాంతరముగ 
నడచెడు హిజాజ్‌ పర్వతశ్రేణి; దీనియందలి అత్యు 
న్నత శిఖరము దషెణమున *“ఆఢిర్‌'లో ఉన్నది 
(ఎత్తు 2,640). (8) నజద్‌ అనబడు పీఠభూమి; 
దీనికి ఉత్తరమున ఆల్‌ నఫూద్‌ అనబడు ఎడారియు 
పశ్చిమమున దహన్‌ అనబడు ఎడారియు, దక్షిణ 
మున రుబ్‌-ఆల్‌-కాలీ అనబడు ఎడారియు కలవు. 
(4) 'హసా అనబడుచు, దహని ఎడారికి 
తూర్పున, ఆంతగ  ఎత్పుగనుండని పీఠభూమి 
వేరొకటి, (క) పై పై భూభాగము [క్రమముగ దిగజారు 
టచే, పారసీక సింధుకాఖ తీరమున ఏర్పడిన నిమ్న 
భూమి. మొత్తపు దేశమున మూడవవంతు ఎడారి 
భూమి. ఈ ఎడారులలో పెద్దదియగు రుబ్‌-ఆల్‌- 
ఖాలీ వైశాల్యము 6,40,000 చ. కిమీ. ఆటనట 
తూర్పు పాంతములందు కన్పట్టు పాతాళగంగ 
(ఊట) ధారలుతప్ప, నిరంతరముగ పారెడు జలా 
ధారములు వేరుగ ఎట్టివియు లేవు. 


ని శీతోపష్టస్థితి మొ. : దేశమున సర్వ సర్వత 
ఎండలు ఎక్కువ; ఎండకాలమున దేశ క. 
మున అత్యధిక ఉష్ణో గత 180° ఫా. వరకు 
పోవును; తీర పాంతమున మాతము కొంత 
తక్కువ; శీతకాలమున అత్యల్ప ఉష్ణో గత 
60°_70° ఫా. మధ్య ఉండును. రా|త్రింబవళుల 
ఉష్టో గతలమధ్య విపరీత వ్యత్యాసము కన్పట్టును. 
ఇసుక తుపానులు, ధూళిపాతములు తరచుగ కన్న 
ట్టును. దేశమున సాలుసరి సరాసరి వర్షపాతము 
0 సెం. మీ; ఆకిర్‌లోని పర్వత సమయందు 
మా్యతము 2క నుండి 50 సెం. మీ. వరకు వర్షము 
పడుచుండును. దేశమున ఎక్కువ భాగమున చెట్టు 
చేమలు కన్పట్టవు; ఉన్నచోటుననై న ఖర్జూర జాతి 
చెట్టు మాత్రమే కననగును; వన్యజంతువులలో 


స్ట 


సౌదీఆరేబవీయా 429 


చికుతపులికన్న పెద్దవి ఏషియకన్పట్టవు. ఆకెవియా 
దేశపు ఒంటెలును, గురములును నాణ్యతకు 
శీరొందినవి. 


(జ. సం. 1,94,600), మక్కా (జ. సం, 
1,85,000) పేర్కొ-నదగినవి, దాదాపుగ ప్రజ 
లందరును ఆరబ్బీ జాతివారు; నీ(గో జాతివారు 
అటనట మొ తమమీద పడిలక్షలలో వున ఉన్నారు. 
[ప్రజలందరి మాతృభాష అరబ్బీ దేశీయులందరుము 
ముస్లిములు; అందును అత్యధిక సంఖ్యాకులు నున్నీ 
సంపదాయమువారు; వీరందరును, వాహదీ అను 
పేర 18వ శతాబ్దాన తేబడిన ఒక సంస్కరణను 
అనుసరించుచు, ఇస్టామున సనాతన సిద్ధాంతము 
లను ఆదరించుచున్నారు. 


ఓ. సమాచార సా. : (పభుత్వపు ఆధ్వర్య 
వమున తపాలా, తంతి, టెలిఫోను, కేబిల్‌, వైర్‌ 
లెస్‌ సౌకర్యములు అధునాతన రీతిలో ఇట నిర్వ 
హింపబడుచున్నవి. తక్కిన అరబ్‌ దేశముల 
తోను, పశ్చిమ యూరప్‌తోనుు యు. సై. తోను, 
ఈ దేశము రేడియో  చెలిఫోను సంబంధమును 
కలిగియున్నది, దేశపు నగరములమధ్య సైతము 
సాధారణ టెలిఫోను మాత్రమేగాక రేడియో లి 
ఫోను సౌకర్యముకూడ కల్పింపబడినది. రియధ్‌, 
జెడ్డా నగరములలో రేడియో (ప్రసార స్థావరములు 
పనిచేయుచున్న వి. జెడ్డాలోను, తూర్పు రాష్ట్రము 
నందును చెలివిజన్‌ |పసార కేం[దములు కలవు. 
జనసంఖ్య ఎక్కువగా ఉండకపోయినను దేశమున 
దాదాపు 15 లక్షల రేడియో సెట్టులును, 10 
లక్షల 'ెలివిజన్‌ నెట్టులును కలవు. 


np) 
du మ ఇ 
చ్‌ 
ఆం అడ యడ నడ 
పెరుగుచున్న దె. పక్యా_కోడ్డ మొతపుసెడివి 7,526 
కి మె; కచ్చారోడ్డ ప Sorts హల 
ఓ 
వి ళో 
సింధుశాఖా తిరమునఉిన ఆల్‌ య చేహ న 


జెడ్డా, కియాడ్‌ లలోను, ఇకను 15 కెం దము 
లందును విమానాశయములు కలహ. ఆర దేశ 
ములతోను, ఇస్తాన్‌ బుల్‌, కరాచి, బొండాయిలతోను 
ఈ దేశమునకు విమానయాన సౌకర్య 


ర 
mG 
ర 


6. చరిత : వేలకొలది సంవతరముజ నుండి 
సెమిటిక్‌ జాతికి నిలయముగ ఉన్న ఈ దెళము 
కీ. శ. ఆరవ శతాబ్దపు చరమ పాదమున అవత 
రించిన మహమ్మద్‌ 'పవక్రవలన, (పపంచ చరి 
తలో ఒక |పముఖ పాతను సిర్వహింపగలిగినది. 
(ప్రవక్త [ప్రవచించిన ఇస్లామ్‌మతము ఆనతికాంము 
ననే దేశమున ఎల్రెడల వ్యాపించుటయేగాక, ఆ 
మతానుయాయుల కృషివలన ఏడవ శతాబ్ది తొలి 
పాదము గడచుటకు పూర్వమే ఆఫికా పళ్చిమ 
తీరము మొదలుగ తూర్పున సింధునదివరకు 
వ్యాపించినది. అటుల మత వ్యా ప్తితోపాటుగ 
రూపుగొనిన అరట్‌ స్నామాజ్యము నాగరికతా 
వ్యాపనమున ఎంతయో కృషిచేసినది. కాసె ఆ 
సా్యమాజ్యపు కలీఫాలు ఆనతికాలముననే తమ రాజ 
ధానులను వెేరుదేళములకు తరలించుటవలనను, 
తరువాత వచ్చిన తక్కిన ముస్టిం సామాట్టులకు 
అరేబియా దేశపు అభివృద్ధిలో ఆస క్రి లేకపోవుట 
వలనను, ముస్టిం పుణ్యషేతములగు మకార, మదీ 
నాలుతప్ప, తక్కిన అరేబియా భూభాగమునకు 


440 పపంచ రొ 


(wn 
[ప్రాముఖ్యము అంతరించినడ. తరువాత ee 
శతాబ్దిలో సౌదీ కుటంబపువాడగు మహమ్మద్‌ 
ఇబ్న్‌ సౌద్‌ డెనముకు సమైకుము చేయటకు కషి 
చేసెను. ఇస్టామున సనాతనాచారముంము పునరుద్ధ 
రించి దానిని సంస్త్రరించుటకు పూనుకొనిన మహ్మద్‌ 

ను! 


విన్‌ ఆద్‌వ్‌ ఆన్‌ వాహబ్‌ ఇరగికి తోడయె 
రిరువురి కషివలన రాజము కరము 


దా 
యు 
జీ వ తార వ సం వ్‌ క గ. సా వాచమును 
చెందుటయుగా వా Wave డ్‌ గుర ర 


జ 


రా 

జ € oa 
వాత ఆతసి వంళకుల దౌర్చల్భ వఎవలన పశ ము 
మరల వచిన మనను ఆ వంశికుడయగు అబుల్‌ 

ww 0 ది 
ఆజీజ్‌ “ఇబ్నె సౌద్‌) మరల దాకమున తన 

శ 
(ప్రభుత్వమును నెలకొల్పుటయగాక, మక్కా మది 


వశపరచుకొనెను. 1915, డిసెంబరులో _బిటిష్‌ 
(పభుత్వముతో అతడు ఒక ఒడంబడికను కుదుర్చు 
కొని దాని మూలమున తన దేశపు విదేశ వ్యవహార 
ములపై అధికారమును బిటిష ప్రభుత్వమునకు 
దత్తము చేసెను. 20 మె, 1827న ఈ ఒడంబడిక 
లోని హక్కులను ,బిటస్‌ వదలుకొనుటతో దేశము 
సర్వ సుతం|త్రము కాగలిగెను. ఇద్న్‌సౌద్‌ మర 
ణించి, ఆతని జ్యేష్టపుతుడు నాద్‌ రాజయ్యను, 
కాని, 1964 లో అనారోగ్య కారణమువలన ఆతడు 
రాజ్యాధికార మును తన తమ్ముడగు 'ఫెజలుకు అప్ప 
గించెను (1964). నైజలు రాజు దేశమున కొన్ని 
సంస్కరణలను (ప్రవెళ పె ఛైను. అందు అతి ముఖ్య 
మైనది బాసిసతనమును రద్దుచేయట అని చెప్ప 
దగును. 


7. పరిపాలన : దేశమున ఏకరాజక పాలన 
అమలునందున్నది : ముస్టిం న్యాయసంపాతయు, 
సాం! పదాయికొచార ములును, ఈ పరిపాలనకు ఆధార 
ములు, రాజే (పధానిని నియమించి, ఆతని సల 
హాప్పె, ఉప్మపథానిని తక్కిన మంతులను నియ 
మించును; కొని [ప్రసుతమున రాజే ప్రధానిగ ఆధికార 


సర్వస్వము 
బాధ్యత లమ కరఠిగియున్నాడు. రాజరిక ము పుత 
పారంపర్యమున సం కమించవలయునను నియ 
మము లేదు. రాజ కుక బపు సభ గల సమావేశము 
చడ*ంచి తమ కుటుంబములో సమర్చుడుగ తాము 
నిర్ణయించువానిని రాజుగ చేయుదురు. దేశము పరి 
పాలనా సౌలభధ్యయునకై నాలుగ ముఖ్య మండల 
ములుగ విభ కమ్షైనను, వానె సరిహద్దుల నిర్ణయము 
జరుగకున్నడ్‌, రాజు తన సన్నిహిత బంధువులలో, 


నై 3యసంహితయు న్యాయపపరిపాలనకు 
అణ వాల్‌ ఎని ర 
ఆధారమైనను, ఎర్వ్యశు తెగల సంపదాయములు 
కూడ మనసి ంపబడుచునా వి. ఆదిక, కొరిక రంగ 
(= ర థి 6 

ములకు, సంబంధించిన ఆధునిక వ్యవహారములందు 
'పభుత-మె తుది నిర్ణయపు ఆధికారమును కలిగి 
యున్నది. 


8. దేశరక్షణ : అరబ్‌ దేశములకును, ద్మజా 
యిల్‌కును మధ్య వైరుధ్యములు చెల రేగినప్పటి 
నుండియు దేశరక్షణకై ఆధునిక సామ|గికల 
సేనను రూపొందించుటకు [ప్రభుత్వము కృషిచేయు 
చున్నది. డెశమున 86,000 మంది సె నికులుగల 
సేనయు, 1,000 మందిగల నావికదళమును, 
5,500 మందిగల వె మానిక దళమును కలవు 
(1972-78). వైమానిక దళమునకు, ఆత్యంతాధు 
నికములగు పోరాటపు విమానములను, ఆయుధము 
లను యు. సే. నుండియు, పశ్చిను యూరపియన్‌ 
దేశముల నుండియు [ప్రభుత్వము కొనుగోలు 
చేసినది. 


9. అంతర్జాతీయ నరక అరా స, సంస్థా 
పనా కాలమునుండియు, అందు సొడీ అరేబియాకు 
సభ్యత్యము కలదు; ఆ సంస్థకు చెందిన అనుబంధ 
సంస్థలలో పెక్కింటకూడ అది సభ్యత్వమును 
కలిగి ఉన్నది. అరబ్‌లీగును స్థాపించిన రాజ్యము 
లలో ఈ దేశము |ప్రముఖము. 


సెదీఆరేబి 


10. ఆరిక రంగము : 1988 లో దేశమున 
చె బోలుగనులు కనుగొనబడినపి; అంతకు పూరు 
క దేళాదాయమున ఆత్యధికభాగము మక్కా ను 
దర్శించు ముస్తిం యా; తికులడె సె విధం అచు సుంకముల 
వలన లభించెడిది. (పస్తుతమున అట్టి సుంకములు 
రద్దయినను, [ప పంచపు నాలుగు 'చెరగులనుండి 
ae వచ్చు మర ముస్తిం యా|తికులవలన తక్కు 
మార్గములవలన 1,140 లతల అమెరికన్‌ డాలర్హకు 
సమమగు ఆదాయము ప్రభుత్వమునకు లభించు 
చున్నది (1971). అయినను ఈ కాలమున [ప్రభు 
త్వపు మొత్తపు ఆదాయమున 81/4 ప్కెటోలువై 
పన్నులవలనను. రాజభాగములవలనను లభించు 
చున్న ది. 1971లో ఈ మార్గమున లభించిన 
మొత్తపు ఆదాయము 8/0 కోట్ల ఆమెరికన్‌ శాల 
ర్రకు సమానము. మొ త్రపు జాతీయోత్పత్తి విలువ 
1598 కోట్ట డాలర్టు. అత్యంత అనుకూలమగు 
చెల్లింపుల తనే స్ట లన, ఇ|జాయెల్‌ తో 
జరిగిన యుద్ధమువలన నష్టపడిన ఈజిప్ట్‌, జోర్డాన్‌ 
దేశములకు 1967 మొదలుగ 14.4 కోట్ట డాలర్ల 
సహాయమును ఈ దెశ (ప్రభుత్వము సాలీనా అంద 
జేంయచున్నడి; ప్కెటోలు పర్మిశమగాక, తక్కు.విధ 
ముల పరి|శమలను నెలకొల్పి [(పోత్సహించుటకు 
(ప్రభుత్వము 'ప్మెటోమిన్‌' అను సంస్థద్వారా కృషి 
చేయుచున్నది. దేశమున గృహ నిర్మాణమును 
అధికముగ |పోత్సహించుటకై సిమెంటు ఉత్పత్తి 
విరివిగ కొనసాగింపబడుచున్న్చ ది. 


పె[టోలు నూనెగనుల [పాంతముననే ఇంధన 
వాయువును లభించుచున్నది (1972). ఈ దేశము 
నందు గవార్‌ వద్దనున్న పెటోలుగని ఉత్పత్తి 
రీత్యా, |1పపంచపు నూనెగను లన్నింట గొప్పది. 
వ్యవసాయమువలన దేశాదాయమున 8% మాతమె 
లభించుచున్నది. ఈ వ్యవసాయము సైతము 
పాతాళగంగ ఊటలవలన కొన్నీ పత్యేక 
(పాంతములందు సాగుచున్నది. గోధుమ, జొన్న, 


వి 
i 
a 


a లీ 
ల a క 
= జో గై FW వ్య రం రు ఆలి ఆల బొ 
కండ బాంంకు దారా వి” పాంపదడుచుా' పి, 
కా న్‌ా 
సరో లు Wt ల ల లలి లో 
వాంపారకంవహారదములు జాతో జా వార జూకు 
క a) 
జ శ (ey సార" భో బస నో 
దొరా జరు ఎచమన్నప్‌ సే ఆరం [ల టం. 
_— మాలు. 


(1967), PR per మంచినీరు 
తయారుచేయుటకై యు. సే. సాయమున నిర్మింప 
బడిన పాజెక్టులోని నీటిని EE త్రికిని 
వినియోగించుటకు యత్న ములు సాగుచున్న వి 


11. సాంఘిక రంగము : వె టోలు 
గనులు కనుగొనబడుటకు పూర్వము మధ్య 
యుగపు స్థాయిలో ఉన్న ఇచటి సాంఘిక పరి 
స్థితులు, 1958 మొదలు, త్వరితగతిలో పరివర్తన 
చెంది ఆధునికతను సంతరించుకొనుచున్నవి 
అయినను పూర్వ Bs మంచిని 
విడనాడక ఈ కృషిని నె సాగించుట పాలకుల ఆధి 
మతము. కావున ఇస్తాము నియమములను అనుస 
రించి ధూమపానమును మద్యపానమును దేశ 
మున సర్వత నిషిద్దములు, గృహాసిర్మా జమున, 
ఆధునిక రీతులలో, నిర్వహించుటకు (ప్రభుత్వము 
కృషిచేయుచున్నది. గనులవద్ద పనిబేయువారికి, 
పారి|శామిక యజమానులే, ఇండ్లను నిర్మించి 
వసతి కల్పించుచున్నారు. ఇస్తామిక సం|పదాయ 
మును అనుసరించి, ఆనాథశిపవులకు, వితంతు 


442 [ప పంచ రాజ్య సర్వ స్యము 


వులకు, వికలాంగులకు, అస్వస్థులకు సారినా 
860 రియాల్‌ కు మించని మొత్తమును ఇచ్చుటకు 
[ప్రభుత్వము వసతి కల్పించినది. ఈ విధముగ 
1967 _ 68లో |పభుత్యము 459 వేల డాల 
దును వెచ్చించినది. ఇవి గాక గనులలో పనిచేయు 
వాది సాండక భదతకు యజమానులే బాధ్యత 
వహించి కృషి చేయుచున్నా రు, 

దేశమున (పాథముక, మాధ్యమిక, ఉన్నత 
విద్యాశవణ ఉచితముగ విద్యార్థులకు కల్పింపబడు 
చున్నది. కియాధన ఒక విశ్వవిద్యాలయము 
కలదు. విపిన విషయములకు చందిన కళా 
శాలలు దీని ఆధ్వర్యమున పనిచేయుచున్న వి. 
మదీనాలో మతవిషయిక విద్యాపీఠము ఒకటియు, 
జెడ్డాలో అజీజ్‌ విశ్వవిద్యాలయమును కలవు. 


దేశమున వైద్యసహాయమును విరివిగ కల్పించు 
టకు (ప్రభుత్వము కృషిచేయుచున్నది. దేశమున 
68,000 శయ్యలు కల 49 ఆసుపతులు కలవు. 
మక్కా, మదీనా, జెడ్డాలను సందర్శించు వివిధ 
విదేశీయ ముస్తిం య్మాతికుల ఆరోగ్యరక్షణకును, 
వారి వలన దేశములోనికి సాం|క్రామిక జాడ్యములు 
వ్యాపింపకుండుటకును (ప్రభుత్వము నిరంతర 
కృషిని సాగించు చున్నది. 19/2 _ 8 లో 
ఈ య్మాతలను నిర్వపాంచిన విదేశీయ ముసి 
ముల సంఖ్య 6,45,182. వీరి ఆరోగ్య పరి 
రక్షణకై (పపంచ ఆరోగ్య వ్యవస్థవారి సాయ 
ముతో [ప్రభుత్వము జెడ్డాయందు నిర్మింపజేసిన 
వై ద్యళశాలయందు 2400 మందికి శయ్యా, చిక్పితా 
సదుపాయముల వసతి కలదు. జెడ్రానుండి మూడు 
దినపష్యతికలును, మక్కా, రియధ్‌ల నుండి 


ఒకొ)_క్య._ దినప్మతికయు (పచురింపబజడుచున్న వి; 
కాని దేనికిని 15 వేలకు మించిన పాఠక సంఖ్య 
లేదు. వారప;|తికలును కొలది సంఖ్యలో ఆ నగ 
రము నుండియే (పచురితములగుచున్నవవి. మక్కా, 
మదీనా, ల ఇస్టామునకు చెందిన ఆమూ 
ల్యములగు మతగంథముల [(వాత్యపతులను కలిగి 
యున్న [గంధాలయములు కలవు. 


12. యాతా సొ.: దేశమున విలాస 
యాతకు ఎట్టి [పోత్సాహమును లేదు; కాని 
ముస్తిం మతవిధులలో అత్యంత  |పముఖమగు 
మక్క్యాయా తను నిర్వహించుటకు సాలీనా లక్షల 
కొలది విదేశీయ ముస్టిములు వచ్చి, మక్కా, 
మదీనా, జెడ్రాలను విధిగ దర్శింతురు. 1972 _ 
7కి లో ఇటుల ఈ స్థలములను దర్శించిన విదే 
కీయ ముప్లిములలో భారతీయ ముస్లిములు 18, 
806 మంది కలరు. యాత్రికుల సదుపాయములకై 
(ప్రభుత్వము వెద్దమొ త్రములను వ్యయము చేయు 
చున్నది. 


18. _పనిద్ద ్హహౌరులు : సౌదీ ఆరేవియా 
యందు జన్మించిన మహాపురుషులలో తొలుతగ 
'పేర్కానదగినవాడు పెగంబరు మహమ్మద్‌ 
(ర. కి. శ, 570 - 652 1. ఇస్తాం మతాను 
యాయు లచేత పర మేశ్యరుని కడపటి [ప్రవ క్రగ 
ఈయన సంభావితుడు. తరువాత క్రమ 
ముగ కలీఫా పదవులను ఆకమించి ఇస్లామ్‌ 
వ్యాపనమునకు సమధిక కృషిని సాగించిన ఆబూ 
బెకర్‌, ఓమర్‌ ఆనువారలును సౌదీ అరేబియా 
లోనే జన్మించి కృషిచేసిరి. 


తీ9. హాంగ్‌కాంగ్‌ 


( (బిటిష్‌ వలన (పాంతము ) 


ముఖ్యనగరము : విక్టోరియా; నాణెము : 
హాంగ్‌కాంగ్‌ డాలరు; ఒక హాం. డాలరు = 
రు 1.20; కొలతూకములు : (బిటిష్‌ విధానపువి; 
వానితో పాటుగ చినీయ సాంపదాయికపు కొల 
తూకములును అమలున ఉన్నవి; కాలగణన : 
సా. 9గం. శి0ని= భారతదేశమున సా. 
ర్‌గం. కి0 ని, 


1. ఉనికి మొ. : చీనా భూభాగవు ఆగ్నేయ 
ప్రాంతమున కొలది చీలికయు, అందుండి వేరు 
పడియున్న కొన్ని దీపములును చేరి ఉన్న 
ఈ రాజ్యము 29°9' _22° 87 ఓ. అఆఅవాంశ 
రేఖలకును 11852 _. 114° 86” తూ. తులా 
రేఖలకును మధ్యన విస్తరించి ఉన్నది ఇందు 
హాంగ్‌ కాంగ్‌ ద్వీపము (75 చ. కిమీ); 
కౌలూన్‌ ద్వీప కల్పము (7 వః 8) చ. కిమీ. నవ్య 
[ప్రాంతములు (న్యూటెెరిటరీస్‌) అని వ్యవ 
హృతములగునవి కలవు. ఈ నవ్యపాంతము 
లందు ముఖ్యభూభఖాగమున ఒక అల్పపాంతమును, 
కొన్ని ఆల్పద్వీపములును చేరియున్నవి; ఈ నవ్య 
[పాంతముల మొత్తపు వైశాల్యము 965 చకిమీ. 
హాంగ్‌ కాంగ్‌ ద్వీపరాజ్యమున అధకభాగము శిలా 
మయము; ఇందు 16 చ. కిమీల వె శాల్యము 
నివాస పాంతములకు, పారి శ్రామిక వ్యా పార 
భవనములకు అనుకూలముగ అభివృద్ధి చేయబడి 
నది; 180 చ.కిమీ. యందు వ్యవసాయము జరుగు 
చున్నది; తక్కి.నది అంతయు అనుపయు క్రము; 
కొండలు, చిత్తడినేలలు ఇందుకలవు. 

శి, శ్రీతోష్టన్థితి : ఉపోష్టమండల పు పరి 
స్థితులు ఇట కాననగును. ఎండకాలమున వేడియు, 
గాలితేమయు అధికము, వర్షకాలమున వాన 


లెకుు_వ; ఆంతటంతట తుఫానుల కూాధ యు 
కలుగుచుండును; చలికాలమున సమ*తోష్టముగ 
ఉండును. 


తీ. జననంఖ్య మొ.: 1971 లెక్కల 
[| పకారము జనసంఖ్య ల, 45,179. ఇండు 99' 
చెనియ సంతతికి చెందినవారు; మొత్తపు 
రికి? హోంగే కాంగ్‌ ద్వీపము ఎనందలి పట్ట: 
ముననే వసించుచున్నారు; ఈ పటణ 
జనసాం దత చ. కిమీకు 25,100; రా 
మున జనసాంద్రత చ. కిమీకు 8,797. దేశీయుల 
[ష్మపధాన భాష శిసీయ భావయే యెనను, ఇంగ్రీమ 
సాధికారభాషగ ఉన్నది హాంగ్‌ కాంగ్‌ నందలి 
పట్టణ పాంత మునకు విక్టోరియా ఆని పేరు; కాని 
కొన్ని సందర్భములందు ఈ నగరము కూడ 
హాంగ్‌కాంగ్‌ అనియే పిలువబడుచున్నది. 


య 


a 


డట 


8 ee 


ఢి 


పొం 
త 


జ్యపు మొ త 


3 
f 

. [ 
0 
"లీగ్‌ 


A ~ 
నము 
వ్‌! 


| 


4. సమాచార సా.: దేశమున 64 పోస్ట్‌ 
ఆఫీసులు కలవు. కేబుల్‌, వైర్‌లెస్‌ సదుపాయ 
ముల ద్వారా [ప్రపంచపు పతి (పాంతముతోను 
ఈ దేశమునకు సంబంధము కలదు; హాంగకాంగన 
ఒక రేడియోసే స్రైెషను కలదు; ఇంగ్లీష్‌, చిస్రీయ 
భాషలలో ఇటనుండి  పసారములు సాగుచున్న వి. 
టెలివిజన్‌ |పసారకేందములు పనిచేయుచున్న వి. 
ఇందును ఇంగ్లీమ, చీనీయ భాషలే వాడబడు 
చున్నవి. దీనికి తోడుగ ఉప్మగహముంల సాయ 
మునను వారాసౌకర్యము ఏర్పరపబడి నది 
(1972). 

ర. యాన సొ. : దేశమున రోడ్డనిడివి 


997 కిమీ.; ఇందు హాంగ్‌కాంగ్‌ లోని 828 కిమీ.; 
కౌలూస్‌లోని 294 కిమీ.; నవ్య _పాంతములలోని 


444 పపంచ రాజ్య 


_ 


ఏ5 కిమీ చరియున్న వి. కౌలూన్‌ నుండి చవల 
సరిహద్దును చేరుటకు శీక కిమీ. నిడివిగల కలు 
మార్గముకలదు; విక్టోకియాలో రాకపోకలకు 
ఆనువుగ ఒక టబాముమార్గము తి! కిమీ) పని 
చేయుచున్న హాంగ్‌కాంగ్‌ లోను, కౌలూనులోను 
సముదపు ఓడల రాకపోకలకు చక)_ని వసతులు 
కలవు. 1972లో క 


రొ 
కి! విదేశీయ విమానయాన సంస్థలు ఉవమయోగించు 
కొనుచుగు వి. ఇటనుఐడి తక్కిన తూర్పు ఆసియా 


ఆసే-లియా, న్యూజిలాండ్‌ దేశములకు విమాన 
టన వసతి కలదు. ద్వీపము లందు వివిధ , పొంత 
ములకు హౌలికా పరు వసతులు ఏర్పడి ఉన్నవి 


6. చరిత : చినా సా|మాజ్యము బునకు చెంది, 
చేపలు పట్టువారి నివాసముగ ఉంచిన హాంగ్‌కాంగ్‌ 
ద్వ్యీపమున 1841 లో బిటిష్‌వారు ఓక వరక 
సౌవరమును నెలకొల్పగ, 1842లో చీనా [ప భు 
త్వమువారికి దానిసీ ద తముబేసినది; తరువాత 
1860 లో కౌలూన్‌ _వాంతములును, తత్పరిసర 
ద్యుపములును బిటిష్‌ వారికి ఈయబడినవి; 1893లో 
నవ్య|పె పొంతములు వారికే 99 ఏండ్ల కొలుమీద 

వీసీయ [ప్రభుత్వము ఇచ్చినది. ద్వితీయ [పపంచ 

యుద్ధకాలమున జపాన్‌ సేనలు దినిని వశపరచు 
కొనినను, మరల 1946 లో ఇది [బటిష్‌సేనల 
వశ మైనది. 


చి 


7. పరిపాలన : [టిటిష్‌ (ప్రభుత్వము నియ 
మించెడు గవర్నరు, ఒక సలహాసంఘపు సాయ 
ముతో పరిపాలనను నిర్వహించుచున్నాడు; అచటి 
[బిటిష్‌ సేనల సేనాపతి, సలహా సంఘమునకు 
ఆధ్యతుడుగ వ్యవహరించును, (ప్రభుత్వనియమితు 
లగు సభ్యులుకల శాసనమండలి కలదు, 


నరంస?౪ము 


8. డేశరతణ : దెశరక్షణ బాధ్యతను 
బిటిష్‌ 'పభుత్యమే నిర్వహించుచున్నది. 


(aa 
9. ఆంతర్జాతీయ సం : వలన రాజ్యమగుట 
వలస అంతర్జాతీయ సంబంధములు :!బిటిప 
_వభుత్తముద్వారా సిరఇహిం ంపబడుచున్న వి. 


10. ఆర్థిక రంగము : పపంచ వర్తక 
మార్గముల కూడలిలో ఉన్న ఈ రాజ్యము, సానపు 
బలిమివలన, వర్తక, వ్యాపార, పారి శ్రామిక 
కేం!దముగ ముందుకు రాగలిగినది. నౌకల నిర్మా 
ణము, వాని మరమ్మతు, ఇనుము, ఉక్కు పరి 
'శమలు మొదలగు భారీ పర్మిశమలే గాక, తేలిక 
రకపు పరి శమలును ద్వితీయ (ప్రపంచ యుద్ధా 
సత. వికసనము'. పొందినవి; బేశప ఆర్థి 
కోత్స త్రిలో 67% పరి శమలవలన జరుగుచున్న ది, 
(1969); మొత్తముమీద పనిజేయు పారిశ్రామిక 
సంస్థల సంఖ్య 20,408; ఇందలి పనివారినంఖ్య 
దాదాపు 6,08,721 (1972). పరిశ్రమలలో 
ముఖ్యమైనది జవుళ్లీ పరి|శమ, ఇందు 20% 
కార్మికులు పనిచేయుచున్నారు. పార్మిశామికోత్ప 
త్రీలో 92% ఎగుమతి అగుచున్నది. 


TE 


వ్యవసాయము కూడ అభివృద్ధి చెందుచున్న ది. 
రాజ్య వై శాల్యమున 18% సాగున ఉన్నది; పశు 
పోషణయు విరివిగ సాగుచున్నది : అయినను 
పంటలలో కూరగాయలే అత్యధిక ము; తక్కిన 
ఆహారావసరములకై చాలవరకు దిగుమతులమీద 
దేశము ఆధారపడి ఉన్నది. దేశమున 51 బ్యాంకు 
లును, 80 భీమా కంచెనీలును పనిచేయుచున్నవి. 
దేశపు ఎగుమతుల విలువ 185 కోట్ల హాం, 
డాలర్దు; దిగుమతుల విలువ 2025.6 కోట్ట హాం. 
డాలర్దు (19/1). దేశపు బడ్జెటరి వ్యయము 
౨65, 68,79,420 హోం, డాలర్లు (1972-78). 


11. సాంఘక రంగము: 1971 మొద 
లుగ ఉచిత (పాథమిక విద్యాసౌకర్యము కల్పింప 


త్ర 


శ 


వినది. శిశుకిక్షణకాలలలో 1,41,466 మంది 
'పయిమరీ పాఠశాలలలో 7,57,152 మంది 


be 3 
సెకండరీ స్కూళ్లలో 2,90,574 మండి, ఉన్నత 


పా 


హైఠళాలలలో 68,057 మంది విద్యార్థులు కలరు. 
మొత్తముమీద అన్నివ్‌ిధముల పాఠశాలల సంఖ్య 
2, 565 (1972) హాంగ్‌ కాంగ్‌ విశ్వవిద్యా 
లయమున లీ,£8/6 మంది విద్యార్థులు కంరు; ఇది 
గాక చీసీయ విశ్వవిద్యాలయమున 2,552 మంది 
చదువుచున్నారు. దినపతికల సంఖ్య తెలియ 


వచ్చుటలేదు. కాని మొత్తముమీద 68 వార్తా 


ప తకలు Cyt Re హైప 
మాతమే ఇండీషుకను తకి నం చీనియ భాషలోను 
పచురింపబడచును య్‌ ge జే క చదంసంఖం 

మ (a ఎ 
1,544 “1680, 

12. యాతా సొ. చేశమున విదేకియ 
యా, తికుల పరంటనకు అసమ ఎల వవతులును 
కలవు. 1971లో లం, ఓం మండి యాతి 

జ 
కులు దేశమున పర్కజించికి, 158 కోశ హోం, 
డాలర్లను వారు చశముక వెచ్చి ంచిరి, 


అ. శధనతవకమచానలలయొల ఎతనిలు” ఎల క తాతతో తవ ాలల 


పాటు. పాటలు. లాలు... 


'పపఎచ రా 


po 


ఎతు ననజ ము రాతల. జల కం ఖఆయతానాు: 


448 


జ్య” 
| DFR Og Ren - తండ FR || గ్ర 


| CRE త త న ARN 
FER DER పటుట. > చనా... వొదిళుకాల -మణారితా వాదం నకానిక కుల: 





En 


2 కంక క క ఇ 
కా మాలా అలలు బ్య 
“wre rp, 


ee ల 1 
న ; Py2gm గ్ల evolg క cuE mom ॥ 


o 


(| ; గృ | are | అం i 
a , EG le 1 
ప 3 క్‌! 
యయ... 
| ద్య t క sree 


కానా క 


క | 0 a 
rere. eee 3 
pramegmgen | 


f ల్‌ నావ 
నో త్‌. సు | 
రె 3 [2 


WY న న 


awn he mes np 


pe 


చా |a i ° 
థ్‌ ఓ. ఆల ౬దొక్తడ్టిథణా ఈ 
aa i cm | 
|| 
న రాకనే ges న 
టాం! 
| శ | 





౨ రైల్ల రజా ౧ర్రా 





| 


1. ఆ స్ట్రి లియా 


ముఖ్యనగరము : కాన్‌ బె!రా; జెండా : 
జెండాయందు మూడు విశిష్ట భాగములు కలవు. 
దండ మువద్ద ఎగువన ఉన్న నాలుగవ భాగమున, 
బిటిష్‌ పతాకమును అనుకరించు యూనియన్‌ 
జాక్‌ కలదు; ఇది కామన్‌ వెల్తు సభ్యత్యమును 
సూచించును; దీనికి దిగువన ఏడుకోణముల తెల్లని 
నక్షతము కలదు. ఇక మిగిలిన కుడి సగమున 
“సదరన్‌ కాస్‌” ఆని వ్యవహృతమగు అయిదు 
నక్షతముల సమూహము తెలుపురంగున కలదు; 


స్తవం 


హర భణ మభ వమ్ముద్ధమా 


ఈ నక్ష (తములలో ఒకదానికి ఆయిదు కోణములును, 
తక్కినవానిలో ప్రతిదానికి వడుకోణములును 
కలవు. మొత్తము పతాకము సీలి భూమికను 
కలిగి ఉన్నది; జాతీయగితము : గాడ్‌ హుప్‌ క్ర 
కీన్‌ (రాణిని పరమేశ్యరుడు రక్షించుగాక); 
నాణెము : ఆసై9లియన్‌ డాలరు; ఇది 100 
సెంట్టుగ విభక్షము; ఒక ఆ, డాలరు == రు. 
- 6.40; కొలతూక ములు : |బిటిష్‌, మెట్రిక్‌ విధా 


[39] 





నములమి; కాలగణన: భారతదేశమున సా. 
5 గం.కి0౦0ని. ఆయినపుడు పశ్చిమ ఆచ్టైం అియాలో 
రా. ర గం; దతశిణ ఆస్టే- లి౫ మాలో రా. 9 గం. 
50ని; తక్కిన రాష్ట్రములలో రా. 10 గం. 


1. ఉనికి మొ. : ఆనియాఖండ ముఖ్య 
ఖభూఖా గమునకు ఆగ్నేయ మూలగ, సుదూరమున 
సముడ పరివృరమై ఉన్న ఈరాజ్యపు ముఖ్య 
PEs ఊఉ త్తకమున హెందూమపవో 
సమ్నుద భాగమ.లగు కోరల్‌, ఆరాపు5ా, తైమర్‌ 
సము_దములును; దక్షిణమున తూర్పున పసిఫిక్‌ 
మహాసము దమును; పశ్చిమము ఎన హెందూమమవో 
సమ్ముదమును కలవ్వ; 1159" నుండి 15989“ 
తూ. తులాఐ౨శ్రేఖలకును, 1041 నుండి 89*8" 
ద. అక్షాంశరేఖలకును మధ్య ఈ దేశపు యుఖ్య 
భూభాగము విస్తరించి ఊన్నది. ఈ భూభాగము 
నుండి ఒక జలసంధథిచే వేరుపడి, దక్షిణమున 
ఉన్న టా? స్మేనియా డ్యీపము | (68,897 చ. కిమీ) 
పక పాలనారీత్యా ఈ ౮ రాజ్యమున చేరిఉన్నది. ఆ 
ద్వీపముతో కనిని ఈ రాజ్యపు మొత్తపు వెళా 
ల్యము 18,87,525 చ. కిమీ. 

భూతల వెవిధ్యమునుబట్టి ఈ దేశము నాలుగు 
విభిన్న [పాంతములుగ (10 తీరమైదానము 
(2) తూర్పుదేశపు ఉన్నత భూములు {8) 
మధ్యమైదానములు (4) పశ్చిమదేశపు పీఠభూమి 
ఆనునవిగ _ లెక్కి_ంపదగి ఉన్నది. తీరమైదా 
నము వెడల్పు తక్కు_వయె ఎతులేని ఇసుక భూమి? 
తూర్పుదేశపు ఉన్నత భూములు ఊఉఊత్తరమునుండి 
దకిణపు కొనవరకును తూర్పున వ్యాపించి, ౨00 
నుండి 2100 మీ. వరకు ఎత్తున మారుచున్నవి; 


450 (పపంచ రాజ్య సర్వస్వము 


మధ్యమైడానములు వత్తు తక్కువలు, లోతు 
తక్కువ పశళ్లెములవలె దెళ మధ్యభాగమున నెల 
కొని ఉన్నవి; పశ్చిమదెశపు 
వి స్తృతములగు ఎడారులును, ఇనుక లఆప్పలుకు, 
గులకరాతి మైదానములును కలిని: ఊషర భూమి; 
ఈ | పాంతపు ఎత్తు 200 నుండి 600 మీ. వరకు 
మారుచున్నది. దేశపు ఆగ్నేయ (ప్రాంతమున 
se ఆల్‌ అను పరత శేణి కితో ఉన్న 
కోళ్ళి సో. ము (ఎ : ౨,225 మీ బు.) దె దేశవు 
అత్యున సత pin, ఆగ్నేయ [ప్రాంతమున 
(ప లంట ము వ, డార్డి=గ్‌, ము, రుంబిడ్డి 
నదులలో మా; తమే సంవత రన ను పొడవున నీరు 

ఉండును; తక్కిన (వ జత మత నదులలో వర్ష 
కాలమున మృాతమే సరు [ప్రవహించును. దేశపు 


పీళభూమి అనునది 


న. 


ల 


తూర్పుతీరమునకు కొలదిదూరమున ఒక వృత్త 


రేఖవలె 1,920 కిమీ. పొడవున అమరి ఉన్న 
పగడపు దివులమాల (గెట్‌ బారియర్‌ రీఫ్‌) 
(ప్రపంచమున ఆట్టివానియందు [పముఖమగుటయే 
గాక రమ్యతకును పేరొందినది, 

2. కీతోష సతి మొ. ; శీతోస్టస్థితి, [పాంత 
ములనుబట్టి, పలురీతులుగ మారుచున్నను మొత్తము 
మీద సౌమ్యమనియ చెప్పదగియున్నది. ఎండ 
గాని, చలిగాని దుర్భరములుగ ఉండవు; హిమ 
వర్షము ఎచటను కనరాదు; తీరభూములందు 
తుపానుల బెడద అంతట ౨ఎతట ఉన్నను, తక్కిన 
దేశమున, వాయు పసారము తీవవు హెచ్చు 
తగ్గులకు లోనుగాక వర్తించుచున్నది. వర్షపాతము 
[పాంతములను అనుసరించి విపరీతపు మార్పులకు 
లోనగుచున్నది. మొత్తముమీద దేశమున తగి 
నంతగ వర్షపాతము లేదనియే చెప్పవచ్చును 
దేశ వె శాల్యమున 40% ఎడారి భూమి; ఇంకొక 
40% భూమియందు చెమ్మదనము చాల తక్కువ; 
ఇక 20% భూమియందు మాతమే సాలున '5 
సెం, మీ.కు మించిన వర్షపాతముకలదు. సంవత్స 


రము పొడవున, దేశపు ఆగ్నేయ రాష్ట్రైములందు 
ల 
మా,తమె వానలు అంతటంతట కురియుచు చున్నవి. 
సు 


దేశమున విస్తృత పాంతములు అనావృష్టి బా జాధకో, 


వెల్లువల జాధకో తరచుగ ల్‌ లోనగుచున్నవి. 
దేశమున సహజమగు వృక్షనంతతి, తక్కిన 
పపంచపు వృక్షసంతలికన్న విధిన్నము; ఈ 


వృక్షములు శిశిరబుతువున, ఆకురాల్పుటకు బదు 
లుగ బెరడులను రాల్చుచున్న వి, నో నను 
తోడుగ తక్కిన |ప్రాంతములనుండి తెచ్చిన 
యూకలిప్టస్‌ మొదలగునవియు ఇచట బాగుగ 
వృద్ధియెనవి. ఇచటి దేశీయజంతువులలో కొన్ని, 
తక్కిన పపంచమున ఎచటను కనరానివి పొట్టకు 
దిగువన డత సంచిలో బిడ్డను పెట్టుకొని దుము 
కుచు పోవు కంగారూ, బాతుముక్కు. కలిగిన 
ఒక విధపు వింతజంతువు ఈ దేశమున మా|తమే 
కననగుచున్న వి. ఇట్టివే పకిజాతులందును విచి 
[తపు కోవకు చెందినవి క స్పట్టుచున్న వి. ఇచ్చట 
సహజముగ ఉన్న జంతు, పకి సంతతులకు 
తోడుగ, తక్కిన [ప్రపంచమునుండి ఇటకు కొని 
రాబడిన జంతు, పక్షీ సుతతులును చాల బాగుగ 
వృద్ధి చెందినవి. దెశమున కుందేళ్ళబాధ అధికము 
అందును తూర్పు[పాంతమున ఇవి విపరీతముగ 
కలవు; వీనివలన పశ్చిమ పాంతపు గొ రెలకు 
బాధ కలుగకుండ, తూర్పు పడమర దేశముల 
మధ్య దాదాపు 1600 కిమీ. పొడవున ఒక తీగ 
తడిక నిర్మింపబడినది (1907). 


తి. జననంఖ్య మొ.: 1972 లెక్కలను 
బట్టి దేశపు జననంఖ్య 1,29,59,084; జన 
సాందత 100 చ. కిమీ. కు 161. దేశమున 
25% మ్మాతమె పల్లెపట్టులందు నివసించుచున్నారు. 
నగరములలో సిడ్నీ (జ. సం. 28,07,828), 
మెల్ళోరన్‌ (25,08,450), చిస్‌బేన్‌ (8,67, 
784), అడెలైడ్‌ (8,42,698), పెర్త్‌ (1,08, 


ఆ 


155), హోబర్ట్‌ (1,58,216) [ప్రముఖములు. 
ముఖ్యనగ రమగు కాన్‌ బె; రాలోని జనసంఖ్య 
1,569,815 Jory దేశమున ఆత్యధిక సంఖ్యా 
కులు బ్రిటిష్‌ సంతతికి చెందినవారు. 1961 ఇక్క 
లను బట్టి దేశమున యూరపీయేతరులు 41,580 
మా|తమే కలరు; వీరిలో చీసీయులు 20,882; 
భారత - పాకిస్తాన్‌లకు చెందినవారు కి,ర్‌కి2ి; 
తకి నవారు వేర్వేరు దేశములకు చెందినవారు. 
సీరుగాక దాదాపు 1,80,000 ఆదిమవాసి సంతతి 
వారు కలరు. (1958); ఇందు కొందరు అచ్చపు 
ఆదిమజాతివారు; మరికొందరు తెల్ల జాతులతో 
సంకరమొందినవారు; ఫురనివాసమునకు ఆలవాటు 
పడక వీరు మనుగడను సాగించుచున్నారు; వీరిలో 
'ఆరందా' అను వర్గము కొంత పురోగతిని ఆర్టించి 
నది; ఈ ఆదిమజాతులు, భారత, సింహళ. సుమ్మతా, 
న్యూగినీలలో కననగు ఆస్ట్రలాయిడ్‌ జాతులకు 
సన్నిహితములు కావచ్చునని మానవళాస్త్రజ్ఞుల 
భావన. 1968 మొదలుగ ఈ ఆదిమజాతుల 
వారికిని పౌరస్వత్వములు సంపూర్ణముగ ఏర్పడి 
ఉన్న వి, 


దేశములో 99%కు మాతృభాష ఇంగ్లీషు, 
ఆదిమవాసులందు పలుభాషలు, మాండలికములు 
ప్రచారమున ఉన్నవి. వీనిలో దేనికిని లిపిలేదు; 
కాని ఒక విధపు సంకేతములను కరలపె లిఖించి 
పంపి, తమ అభ్మిపాయములను దూరబంధువులకు 
వారు తెలియజేసెదరు. ఆ సంకేతముల భావములు 
ఆ ఆదిమజాతులలో పలువురకు సు[గ్రాహ్యములు, 


దేశ పభుత్యము జాతీయమతముగ ఏ మతమును 
గుర్తించుటలేదు; కాని దాదాపుగ అందరును క్రై స్త 
వులే; అందు [పొ టెస్టంటు సం పదాయమువారు 
ఎక్కువ (88.6%). [ప్రజలలో 1% కు కొలదిగ 
తక్కువగ యూదులు ఉన్నారు. 


[బీ 


లియా 451 


వ 1971లో దేశమున 
2 వీనియందు 
పెకి _౦ట తంతి, చెలిఫే వసతులు కలవు, 
కేబుల్‌, రేడియో చెలిఫోనుదారా సముదో తర 
దేశములతో వారాసంబంధము ఏర్వడి ఉన్న ది. 
దేశపు రాష్ట్రముల అ ఆన్ని టను 
రేడియో పసారకేందములు న్య win 


ఓ. నమాచార 
తపాలా ఆకరీనులసన౭= ర్‌ం టి? 
జ 
వరా 


టెలివిజన్‌ సదుపాయములు... పతి రాష్ట్రమున 
ఏర్పడియున్నవి. మొత్తముమీద శశి టెలివిజన్‌ 
కేం, దములు సాధారణ జాతీయ విషయము 
కొరకును, 446 వెలివిజన్‌ కేంద్రములు వ్యాపార 
విషయముల కొరకును ;పసారములను నడపు 
చున్నవి. 

ర. యాన సొ.: దళమున మొత్రపు రోడ్డ 
నిడివి దాదాపు 8,80,000 కిమీ. ఇందు 1,92,000 
కిమీ. అత్యుత్తమ ్రేచికి చెందినది; 2,11,200 
కిమీ. సాధారణ[శేణికి చెందినది; తక్కి-నది 
కచ్చామార్గము, దేశమున 40,240 కిమీ. ల 
మొత్తపు రై లుమార్గము కలదు. ఇందు దాదాపు 
8% మ్మాతము కేంద [ప్రభుత్వమునకు చెందినది; 
తక్కి-నమార్గములు, ఆయా రాష్ట్రములకు చెంది 
ఉన్నవి. దేశమునందలి వివిధ రాష్ట్ర్గములను 
కలుపుచు ఇటుల ర్రైలుమార్గములు ఉన్నను 
గేజీలు ఒకే రీతిగ ఉఊండక పోవుట వలన (ప్రయా 
ణికులు తరచుగ ఒక బండినుండి వేరొక బండికి 
మారవలసి వచ్చుచున్నది. గేజీలలో వకరూపతను 
కల్పించుటకు కృషి జరుగుచున్నను ఆది ఇప్పటికి 
సంపూర్ణ ముగ నెరవేరకున్నది. 

దేశపు తీర్మపాంతమున వివిధ కేం[దముల 
మధ్యను, దేశపు రేవులనుండి విదేశ ములకును 


452 [2 పపంచ రాజ్య సర 3్రస్వము 


చా 


(పయాణములను సాగించుటకు నౌకలు ఎక్రూవగ 
ఉపకరించుచున్న వి. దేశపు వర్తక నౌకాడళమున 
186 నౌకలు కలవు. (1901); ఇందు 124 
నౌకలు (టన్కేజి: 10,25,748 _తీరవ్యాపా 
రమునకును, తక్కినవి టన్వేజి: 1,00,298 
దూరదేశమలతో జరుగు వ్యాపారమునకును ఉపక 
రించునవి. సిడ్నీ, హోబర్డ్‌ నగరముల సమీపమున 
సహజసిద్ధములై లోతు, వెశాల్యాములను విరివిగ 
గల హార్భరులు కలవు; వినికి తోడుగ తీరమున 
లు! పాంతములందు కృ తిమరీతిలో హార్బరులును 


నిర్మింపబడినవి 


(పభుత్వ వైమానిక సంస్థయు, తొమ్మిది 
[ప్రయివేటు సంస్థలును, దేశాంతర్షతమగు విమాన 
యానమును  సిర్శాహించుచును శమున 


[ప్రముఖ నగరముల మధ్య సువూవ 
విమానయాన వనతి ఏర్పడి ఉను ది, 
800కు పెబడిన విమానశే తములు కల 
టిస్‌బెన్‌, డార్విన్‌, మెల్‌ బోరన్‌, పెర్త్‌, సిడ్ని 
నగరములలో ఆంతర్జాతీయ విమాన్యాశయములు 
కలవు. వీనినుండి దేశములకు విమాన (ప్రయా 
ణములను, దెశీయవై మానిక సంన్థలును, విదేశీయ 
సంస్థలును నడవుచున్నవి, 


dhe fb 
Fy 
Re 


ట్‌ 


6. చరిత: ఆస్టైకలియాలో ఆదివాసి 
(ప్రజలు తొలుతటినుండియు ఉన్నను, తక్కిన 
[పపంచముతో ఆ దేశమునకు ఎట్టి సంబంధమును 
తొలుత లేకుండినది; ఆ ఖండపు ఉనికిని గురిం 
చియు తక్కిన ప. చాలకొలము 
వరకు తెలియదు. 17వ శతాబ్దమున దేశాన్వేషకు 
లగు డచ్చి, పోర్చుగీజు, "స్పానిష్‌ నావికులు 
కొందరు ఈ ఖండవు దక్షిణమున ఉన్న టాస్మే 
నియా మొదలగువానిని కనుగొనినను అచట 
స్థావరములను నెలకొల్పకుండిరి. తరువాత 
1770లో బిటిష్‌ సైనికుడగు కుక్‌ ఈ ఖండపు 


తూర్పు తీరమున పర్యజించి దానికి కేభాకలానకు 

చీ 
చేసి, గేట్‌ ;బిటన్‌ రాజ్యమునకు ఆ ఖండము 
చెండినటుల 'పక టించెను 


రమన్న Ss ము! 
'బిటిషవా రి వలన జసు చెప! 
వచ్చును. తరువాత జఅంతట౨తబ ఇట్టి ఖెదీల 
గుంపులనే ఇచటిక్సి చేర్చుటవలన వలసల సంఖ 
పెరుగసాగినడి; కాని 15840 మొదలుగ 
(బిటిన్‌ నుండి స్య 


బడుటతో ఈ వలన pres హ్‌ చ సప 
ఇందులకు తోడుగ ఇచటి పచ్చిక బయలుుందు 
గొ రెలపెంపకమునకును, తద్వారా ఉన్ని పరిశ్రమ 
కును అవకాశములు ఎక్కువగ వీర్పడుట“లన, 
ae చేపట్టుబకై |బిటిష్‌పౌరులు ఎక్కువగ 

వచ్చుట జరిగినది. ఆ విధమున 1868 నాటి 
ఆ ఖండమున అయిదు విడివిడి వలసలు రూపొంది 
నవి; టాస్మెనియా ద్వీపము వేరొక వలసగ పరిణ 
మించినది. ఈ వలసలలో | పతియొక_ టియు 
దేనికది ఒక స్యతం త వలసరాజ్యముగ, [బిటిషి 
(ప్రభుత్వముతో, సంబంధమును కల్పించుకొని 
వేర్వేరుగ కొంతకాలము మనినవి, కడకు [బిటిష్‌ 
[ప్రభుత్వపు [పోత్సాహము మైనను, పరస్పర భదత 
కొరకును “ఆస్టేలియా కామన్‌వెల్త్‌” అను 
సమాఖ్యారాజ్యముగ ఇవి మేళ నమై ఏక రాజ్యుముగ 
రూపొందినవి (1901). కాలక్రమమున 1914 
నాటికి అధినివేశ పతిప తిని, ఆంతట కామన్‌ 
వెల్తున సభ్యత్వముతో పాటుగ స్వతంతరాజ్య 
(ప్రతిపత్తిని ఈ సమాఖ్యారాజ్యము ఆర్థించినది. 


న 


రెండు _పపంచయుద్ధముల కాలమునను [గేట్‌ 


అసే“లియా సేనలు 


7. పరిపొలన : దేశమున రాజ్యాంగ విధా 
నమున నిరయింపబడిన రతిగ సమాథ్యా విధానపు 
ణు 


ప్రభుత్వము ఆఅఆమలున ఉన్నది. ఇందు కంద 
[ప్రభుత్వమునకు నిర్దిష్టములును, పదిమితములును 
అగు అధికారములు మాత్రమే కలవు. [గేట్‌ 
[బిటన్‌ రాజ్యపు సార్వభౌముని |పతినిధి రాజ్యాధి 
నేతగ, “గవర్నర్‌ - జనరల్‌” అను హోదాతో 
వర్తించును. అతని ఆధిపత్యమున ఒక కార్య 
నిర్వాహక సమితి దేశ పరిపాలన సనిర్వహించును; 
కాని యధార్థమున ఈ అధికారమును _పధానమంతి 
నాయకత్వమున పనిచేయు మంత్రిమండలియే పార్ట 
మెంటునకు బాధ్యతవహించి కొనసాగించును. పార్ల 
మెంటున |పతినిధిసభ, శిష్టసభ ఆనదగు రెండు 
కక్ష్యలుకలవు. నిర్దిష్టములగు నివాసాది ఆర్హతలతో 
పాటుగ 2 ఏండ్ర వయస్సునకు తగ్గని (పతిపౌరు 
నికి వోటుహక్కు కలదు. |పతినిధి సభయందలి 
సభ్యసంఖ్య 125. ఈ సభకు సాధారణముగ 
మూ డెండ్లకు ఒకసారి ఎన్నికలు జరుగును; జన 
సంఖ్యను అనుసరించిన నిష్ప త్రిలో, వివిధ నియో 
జక వర్గములనుండి, రాష్ట్రమునకు కనీసము 
అయిదుగురు సభ్యులుండురితిగ, [క్రమ పాముఖ్యపు 
((పెఫెరెన్ష్లల్‌) వోటింగు పద్ధతిలో |పతినిధి 
సభకు సభ్యులు ఎన్నుకొనబడెదరు; ఈ సందర్భ 
మున ప్రతిరాష్ట్ర్రము ఒక నియోజక వర్గముగ 
వ్యవహరించును. శిష్ట సభా సభ్యుని పదవీకాల పరి 
మితి ఆరుసంవత్సరములు; అయినను మూడేండ్ల 
కొకసారి నగముమంది సభ్యులు పదవీ విరమణ 
చేయురీతిగ ఈ పరిమితి వ ర్రించుచున్నది. 


రాజ్యాంగమున కేందమునకు నిర్రేశింపబడని 
అవశిష్టాధికారములు అన్నియు రాష్ట్ర)ములకే 


aw 


లియా 458 


కంవు; ఆయిన ఇందు కొని ంణిఐి కేం దమును 
శ 


యో నూ 
i 


రాష్ట్రాములుకు త త్‌ నిరంహించు 

రు ఎకో కుత 

చున వి. కరు కీచు లాండు రాష మున 
Ch ™ Be 

తప తకిఒన ఆముడు కాషమయముల నూ సొత్‌ 
2) ఉల ల శ a 

వెల్‌, విక్టోరియా, దక్షిణ ఆస్టేలియా, పశళ్ళ్చిమ 
ఖా 

ఆసే"కియా, టా స్వేనియాల) టో "రెండు కత్ష్యల 

శాసనసభలు కలవు. కీన. లాండున ఒకే కక్ష్య 

గ్‌ా. Cel 


కల శాననసభ కలయ; ఈశాన: 
పార్టమెంటు సభంకగాపి జ 


మికిని మధ్యచేతులు నూరుచున” ది, 


యాం 


పక్షముల మధ్య దేశపు ఆర్థిక, సాంఘిక వ్యవస్థను 


గురించిన ఆభి పాయభేదములు ఎట్టివి ఉన్నను, 
దేశమును శ్వేతజాతీయుల రాజ్యముగనే ఉంచుట 
యందును, వర్ణ జాతులవారి వలసను చాలవరకు 
నిరోధించుట యందును వఏకాధి పహాయత మాత్రము 


కలదు. 


8. దేశరక్షణ: భూతలసేనయందలి స్థిర 
సైనిక సంఖ్య 42,2718. ఇవిగాక యుద్ధ సమ 
యమున పిలిచినంతన సైన్యమున చేరగల సుశీ 
శిత పౌర సైనికసంఖ్య 26,577. నౌకాసేన 
యందలి సైనిక సంఖ్య 17,000; నొకాసేనకు 
చెందిన వైమానిక సంఖ్య 1,600. నౌకాసేనకు 
2 విమానవాహక నౌకలును, 7 డిస్టా?యరులును, 
4 జలాంతర్లామిలును మొదలుగ నానావిధముల 
యుద్ధ్దోపయోగి నౌకలును కలవు. వాయుసేనలోని 
యోధనంఖ్య 22,720; ఇందు 16 పోరాట విమాన 
దశములును, ఒక బాంబరు దళమునుచేరి ఉన్నవి. 


9. అంతర్జాతీయ నం. : కామన్‌ వెలునను, 
ఐ. రా. స. యందును, దాని అనుబంధ [పత్యేక 
సంసలందు పెక్కింటను ఈ రాజ్యమునకు సభ్య 

@ 


454 he 


be 


చ రా 
త్వము కలదు. కొలంబో (ప్రణాళికా రాజ్యములలో 
రే 


సభ్యత్వమువహించి, ఈ దేశము ఆ _పాంతపు టై 
మాన దేశములకు సాయపడగలు ఏచున్న ష్‌ 


10. ఆర్థిక రంగము : ఆహార [దవ్య విష 
యమున ఈ దేశము స్వయంపోషక మగుటయెగాక , 
అందు కొంతభాగిమును విదేశములకు ఎగుమతి 
చేయగలుగుచున్నది. ఈ దేశమునందు లభ్యము 
లగు ఉన్ని, ఆహారవస్తువులు, ఖనిజములు ee 
సంస్కారక ((పానెసింగ్‌) పరిశమలకు ముడి 
పదార్థములుగ ఉపక రించీ, విదేశీయ | దవ్యమును 
సమకూర్చగలుగు చున్నవి. 


(% 
క 


ఉన్ని ఉత్పత్తిలో (ప్రపంచమున అగస్థానమును 
ఈ దేశము ఆర్టించినది. (ప్రపంచపు ఉన్నిలో 
80% ఈ దేశమున ఉత్ప త్తియగుచున్నది. గోధుమ, 
మాంసము, పాడి ఉత్పత్తులు ఈ దేశపు ఎగుమతు 
లలో [ప్రముఖ స్థానములను ఆర్జించినవి, అయినను 
దేశవు కార్మికసంఖ్యలో 14% మాత్రమే వ్యవ 
సాయమున పనిచేయుచున్నారు; 92% పర్మిశమ 
లలో కృషిచేయుచున్నారు. భారీపరి శమలును, 
అందును ముఖ్యముగ ఉకుకు సంబంధించినవి, 
త్వరిత గతిలో అభివృద్ధి చెందుచున్నవి. దేశమున 
తలసరి ఆదాయము సాలున 2,041 ఆమెరికా 
డాలర్దు. రాక్షసిబొగ్గు, ముడిఇనుము విషయమున 
దేశము స్వయంపోషకము. జాకెట్‌ ఖనిజపు 
నిలువల విషయమున |పపంచమున అ|గస్థానము 
ఈ రాజ్యమునకు కలదు; యురేనియమును కొంత 
లభ్యమగుచున్నది. తక్కిన ఖనిజములలో రాగి 
[ప్రముఖము. బంగారము ఇదివరలో ఎక్కువగ 
లభించుచున్నను, (క్రమముగ దాని లభ్యత తగ్గు 
చున్నది. “ఓపల్‌' అనబడు స్పటికము ఈ దేశ 
మున, [ప్రపంచమున తక్కిన ఏ దేశమునందు 
కన్నను, ఎక్కువగ లభ్యమగుచున్నది. సెటోలి 
యమ్‌, ఇంధనవాయువు దేశావసరములలో 


సరసము 


ఎక్కువ భాగమును తీర్చునంతవరకు డొరక్త 


న్ని. దేశమున విద్యుదుత్చ ర్తి సమర్థత 
117.7 లక్షల కివా. (1968). దేశపు ఎగు 
మతుల విలువ 459.6881 కోట్ల అ. కాలర్దు; 
దిగుమతుల విలువ 400.8865 కోట్ట ఆ. డాలర్లు 
(1971 అ 72). దేశపు సాలీనా బడ్జెటరీ 
వ్యయము 916.6748 కోట్ల అ, డాలర్థు 
(1971 ప 72). 

11. సాంఘిక రంగము : సాంఘిక 


సం|కేయో కార్య కమము, (ప్రభుత్వపు ఆధ్వర్య 
వమున, ఎంతయో వురోగతిని సాధించినది. 
గృహనిర్మాణపు వసతి చక్కగ ఏర్పరుపబడుటయే 
గాక, ఆ గృహములలో తగ్గు తరగతికి చెందినవి 
సెతము చాల వసతులను కలిగియుండునటుల 
నిర్మింపబడినవి. 1947లో సవరింపబడిన సాం 
ఘిక సంసేవా చట్టమువలన వికలాంగులకు వృద్ధు 
లకు పెన్టన్ల వసతి కల్పింపబడినది. 16 ఏండ్ర 
వయసునకు మించి, దేశమున" ఆయిదేండ్ల నివా 
సార్హత కలిగి, పనిచేయుటకు శాశ్యతముగ అశక్తు 
లైన గుడ్డివారు మొదలగు  వికలాంగులును, 
ఇరువది ఎండ్ల నివాసార్హత కలిగి 65 ఏండ్షను 
దాటిన వృద్ధపురుషులకును, 60 ఏండ్ల వయసు 
మించిన వృద్ధ న్రీలకును ఈ పెన్షనులు చెల్లింప 
బడుచున్న వి; ఆటులే మాతాశిశు సంరక్ష ణభృతి, 
బాలబాలికా పోషణభృతి, వితంతువుల పెన్షను, 
మొదలగు వసతులును, జాతీయవై ద్యచట్టమును 
అనుసరించి రోగులకు దినసరి భృతియు కల్పింప 
బడినవి. ఈ విధపు పెన్షన్‌ మొత్తము వారమునకు 
ఒక వ్యక్తికి 17.25 అ. డాలర్దు నుండి 20 అ. 
డాలరు వరకు మారుచున్నది; దినసరి భృతి 
ఇచ్చు సందర్భములందు అది. సాధారణముగ 
దినమునకు 2 నుండి 5 అ. డాలర్ల వరకు మారు 
చున్నది. విద్యావసతులను తగినంతగ కల్పించు 
బాధ్యతను [ప్రభుత్వము వహించి నిర్వ ర్రించు 


వ 
ట్ర 


చున్నది. మొత్తముమీద దేశమున |ప్రయిమరీ, 
'సికండరి పాఠశాలలు 9,585 ఉన్నవి. ఇందలి 
విద్యార్థిస౭ఖ్య 28,07,645 (1971); దేశమున 
15 విశ్వవిద్యాలయములు (న్యూసొత్‌ వేల్చున 5, 
విక్టోరియాలో 8, క్వీన్స్‌లాండ్‌లో వ, దక్షిణ 
ఆసే“లియాలో ౭ పశ్చిమ ఆస్ట్రేలియాలో క్షే 
టాస్మేనియాలో 1, కాన్‌బెరాలో 1) కలవు. ఇందలి 
విద్యార్థి సంఖ్య 1,28,776. దేశమున కీ& కళా 
కాలలలో అత్యున్నత విద్యాబోధనకు ఆవకాళములు 
కలవు. ఇందలి విద్యార్థిసంఖ్య 44 468 (19/1). 
దేశమున జాతీయ  దినప [తికలు రెండు, 
[ప్రాంతీయ దినప[తికలు 15 కలవు. సన మొ త్రవు 
పాఠకసంఖ్య 89 లక్షలు. మెల్ఫోరన్‌లోని సన్‌ 
న్యూస్‌ - పిక్టారియల్‌ అనుదానికి |పచారము 
(684 వేలు” అత్యధిక ము (1969). రాష్ట్రముల 


థ్‌ 


లో 


(ప్రధాన నగరములందును, దేశపు ముఖ్యనగ 
రమునను |1పముఖ  [గంథాలయములు ఉన్నవి, 
పెద్ద మ్యూజియములు 8 కలవు; వీనిలో సిడ్నీ 
యందు 2, మెల్ఫోరన్‌లో 2, తక్కినవి తక్కిన 
రాష్ట్రముల [ప్రధాననగర ములందు ఉన్న వి. 


[ప్రపంచమున ఆరోగ్యస్థాయిలో ఉన్నత శేణికి 
చెందిన దేశములలో ఈ దేశమునకు స్థానము 
కలదు. వైద్యశాలలు అన్నియు, సాధారణముగ 
ఆధునిక పరికర సమన్వితములు. 68,424 శయ్యా 
సంఖ్య కల 750 పబ్లిక్‌ ఆసుపుతులును, 21,299 
శయ్యాసంఖ్యకల 1,080 |పయివేటు ఆసుషతు 
లును ఉన్నవి, వె ద్యోద్యోగుల సంఖ్య 12 వేలకు 
పైగా ఉన్నది. 


12. యాతా సొ,: విదశీయ యాతికులు, 
పాన్‌పోర్టులను వీసాలను కలిగియండవలెను. 
1970లో 4,16,128 మంది విదేశీయులు దేశ 
మును పర్యటించిరి; వీరు వెచ్చించిన మొతము 
18.8 కోట్ట అ. డాలర్డు ఉండవచ్చునని అంచనా, 


టికా ; దక్షిణ ధువముకు పరివేష్షించియున్న ఈ 
తః 


భూ 
కొని ఈ వాదము వివాద్యగ సమె ఉన” ది. 
అబల కర్మా 


(ii) క్రిస్టమస్‌ దీవి: 107 80' ద. అషాంళ 
రెఖన, 105° 40 తూ. తులాడెఖయందు 
హిందూమహాసము;దమున నెలకొన్న ఈ దివి 
పొడవు కిమీ; వెడల్పు 16.5 నుండి 16.5 కిమీ. 
వరకు మారుచున్నడి. వ వైశాల్యము +55 
చ.కిమీ. జనసంఖ్య 8.524 (1965); వీదిలో 
మూడింట రెండువుతులు బినీం సంతతివారు. 
1888 లో బిటిష్‌ వారివశమై, తదాచిగ మకుటపు 
వలసగ ఉండిన ఈ డివి, ఆస్టైలియా ప్రభు 
త్వమునకు 1955 లో ఆప్పగింపబడినది, దెళ 
మున దొరకు ఫాస్పేటును (తవ్వుట మాత్రమే 
ఇక్కడ జరుగుచున్న కృషి. ఆ స్రైలియా, 
న్యూజిలాండు [పభుత్వములు రెండును ఈ కృషిపై 
పె తనము వహించుచున్న వి. సాలున 7,60,000 
టన్నుల ఫా స్పేటు [(తవ్వితీయబడుచున్న ది. 


(iin) కోకోస్‌ (కీలింగ్‌) దీవులు = పవడప్పు 
కంకణ ద్వీపము (ఆతోల్‌) ల సమూహమగు 
ఈ ద్వీప ప్రాంతమున 27 దేవులు కలవు; వీని 
మొత్తపు వైశాల్యము 18 చ. కిమీ. హిందూమహో 


456 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


సము[ద మధ్యమున 125 ద. అశ్షాంశరేఖన, 
96'క8ి తూ. తులారేఖయందు నెలకొనియున్న ఈ 
ద్వీపసమూహము ఆసై“లియాకు వాయవ్యమున 
ఉన్నది. 19/1 లో ఈ [పాంతమున జనసంఖ 
రవిర్య ఇందు 125 మంది యూరపీయులు. ఈ 
(పాంతపు దీవులలో ,పముఖములు : 1 వెస్ట్‌దీవి; 
ఈ దీవియందు విమానా శయము కలదు; యూర 
పీయులలో ఎక్కువమంది ఇట్‌ వసించుచున్నారు. 
౨. హోమ్‌డివి; దేశీయులందు అత్యధిక సంఖ్యా 
కులు ఇట నివసించుచున్నారు. తక్కిన కొన్ని 
దీవులందు జనావాసములే లేవు. దీవులందు కొబ్బరి 
చెట్టులు ఎక్కువగ కలవు. శీతోష్టస్థితి సౌమ్యము; 
సాలున దాదాపు 9 నెలల కాలమున ఆగ్నేయ 
వ్యాపార వాయువులు వీచును; అయినను ఈ 
వాయువులు అంతటంతట అనుకొనని రీతిగ 
మారును. ఈ మార్పువలన హిందుమహాసము[దపు 
తూర్పుభాగమున రాగల పరిణామములను ముందుగ 
తెలియ వీలగును. కావున ఈ మార్పులను వను 
వెంటనే దూర|పాంతములకు తెలియజేయు వాతా 
వరణ విజ్ఞాన కేంద్రము ఒకటి ఈ ద్వీపములలోని 
డై రెక్షన్‌ దీవియందు పనిచేయుచున్న ది. [ప్రాంత 
మున ఉష్ణో[గత సాలున 70° -80°ఫా, మధ్య 
మారుచుండును; వర్షపాతము పరిమితము; ఆంత 
టంతట తుఫానుల బాధయు కలదు, 


అత 


ఈన్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన కెప్తాన్‌ 
పిలియమ్‌ కీలింగ్‌ ఈ ద్వీపములను 1609 లో 
కనుగొనెను. 1826 వరకు జనవాసమే లేదు; 
1826 లో తొలుతగ అచట అలెగ్జాండర్‌ హేర్‌ 
ఆనునతడు ఒక స్థావరమును నెలకొల్పెను. తద 
నంతరమున మరికొన్ని స్థావరములు ఏర్పడి 
1857లో బిటిష్మ్‌పభుత్వపు మకుటపు వలసగ 
పరిగణనను ఈ [పాంతము పొందినది. తరువాత 
దాని పప్రతిపత్తిలో కొన్నిమార్పులు జరిగి, కడకు 
1855 లో ఈ దీవులు ఆస్ట్రేలియా |ప్రభుత్యము 


జ! 
ళ్‌ 
~ 


నియమించు పతినిధి ఇచట స్ధానిక వాలనను 


నకు వశపరచబడినవి, ఆసేలియా 'పభుతంము 
ఇ 


(iv) యాష్‌ మోర్‌ -కార్డియర్‌ దీవులు : పగ 
డపు తిప్పలచే పరివృతములై జనావాసమెరుగని 
ఈ వ్వేపములు పశ్చిమ ఆస్ట్రేలియా తీరమునకు 
480 కిమి. ల దూరమున హిందూమహిసము:ద 
పరివృతములై ఉన్నవి. 1888లో ఇవి ఆసే* 
లియా యందలి ఉత్తర |పాంతమున, పాలనము 
రీత్యా, మెకనము చెందినవి. 


(౪) హర్ట్‌ _ మేక్టొనాల్త్‌దీవులు : ఆస్టే౦లి 
యాతో నెర్భతి తీరమున ఉన్న పెర్త్‌ నగరము 
నకు నైరుతిన 4,000 కిమీ. ల దూరమున 
సముద పరివృతమై ఉన్న హర్డ్‌ దివియు, దానికి 
పశ్చిమమున 41 కిమీ. గల దూరమున ఉన్న 
మెక్సొనాల్డ్‌ దీవులును, హార్డ్‌ దివికి కొలదిగ 
ఊఉ తరమున ఉన్న షాగ్‌ దివియు ఇందుచేరి 
ఉన్న వి, దీవులు కిలామయములు; హర్ట్‌ దీవిలో 
ఇప్పటికిని రగులుచున్న 'బిగ్‌ బిన్‌* అను అగ్ని 
పర్వతము కలదు. దాని ఎత్తు 2,748 మీ. 
1947 లో 'బిటిష్‌ (ప్రభుత్వము ఈ దివుల పాల 
నను ఆస్టైెలియాకు ఆప్పగించినది. దీవులు జనా 
వాసరహితములు; ఇందు హర్డ్‌ దివి పొడవు 
48 కిమీ; వెడల్పు 20 కిమీ; తక్కినవి దానికన్న 
చాల చిన్నవి. 


(77) మెక్వేరీ దీవి: టాస్మానియా దీవిలోని 
హోబర్ట్‌ నగరమునకు 1600 కిమీ. ల ఆగ్నేయమున 
సమ్ముదపరివృతమై ఉన్న ఈ దీవి 54.80" ద. 
అక్షాంశ రేఖన, 15840 తూ. తులారేఖపై 
ఉన్నది. దినిపొడవు 84 కిమీ. వెడల్పు లి నుండి 
5 కిమి. ల వరకు మారును. 19వ శతాబ్దినుండి 
ఇది ఆస్ట్రలియా (ప్రభుత్వపు పాలనలో ఉన్నది. 
మానవావాసములు ఏవియు ఇట లేవు; పెంగ్విన్‌ 


కొంటన్‌ - ఎండర్ను 


గ మొదలుగ ప దక్షిణా గమన 


ఓక్‌ పయాణశకేం[దమ 


ఉన్న ఈ 9 8 కిమీ.; క క్‌ కిమీ} 
జనసంఖ్య 1,440 (1965). 1774 లో కెప్తాన్‌ 

జేమ్స్‌ కుక్‌ ఈ దీవిని కనుగొనెను. తడాడిగ 

బిటిష్‌ _పభుత్వపు పాలనలో నేరస్థుల స్టావరముగ 

కొంతకాలము ఈ 1పాంతము ఉండినది. 1914న 

ఆస్తేలియా పభుత్యమునకు ఆప్పగింప 
టు - ల 

బడినది. దీవిలోని జనసంఖ్య 1,440 (1968). 


Se ov 457 


మో ఇ 
ae) 
జ్య షి దా సం అరు ౪ a pee జలా జ 
దరు mo Tt క ఆవ; అ దం 
ల bag 
అ లం TP mame శే హా అలో 
మోటాయ బి ౨డ్ర పల “ ము “ah ln జా (స్టో ఆలీ 
pa / వాచ ఉరు ప డాబ మె మళ స్తీ అల 
మంచన నాను PP మికు ఆకె డికి అచ కో తోవ 
ళో జ్‌ శ టం ఈ జో, 
గుడ ఆనుమూలము కతు, చికు-డు గింజ 
అ po 
rn టూ నా ఈ జల న్స న. శ ఖో we pe 
ery మో టీ ఉక్‌ 8 yl) చక en pi a ఉతముంగ్న 
ఇ లనీ what 
a షు = నలో శ WwW, Ww జం 
SIS లు యమ రక చత న్డ్‌ చంటీ 1 కాడా 
ఆ = తట బొ 
చును న... అర పల 
జూ pan 


రా చా ఆగ్‌ 
లా వెదాళ్టివిధానము 
అన 
ని అను ఆ జం స ౮ 
(15 వండ కదాని మున ర్‌ క | అమలను ఆకర దెం 
C3 


డి కాంటన్‌ - ఎండర్పరి దివులు 


(యు, మై విటనుల సంయుక్త పాలనలోని ద్వీపములు 


పై వానిలో కాంటన్‌దీవి (2°60 ద = అ; 
171040” ప. తు), మధ్యపసిపిక్‌ మహాసమ్ముద 
మున, హానోలూలూకు కి200 కిమీ. ల దూరమున 
పక్చిమముగ, ఉన్న ఒక అతల దీవి. పొడవు 
18 కిమీ. వైశాల్యము 9 చ. కిమీ. ఈ దీవికి 
ఆగ్నేయముగ ఎండర్చరీదీవి (కిక ద. ఆ; 
1719 ల" ప. తు) ఉన్నది. దాని వైశాల్యము ర్‌ 
చ. కిమీ. ఈ రెండు దీవులలో సము దపు పక్షుల 
ఎరువు విరివిగ లభించుటవలన వీనిని యు. సే 
1856 లో వశపరచుకొనినది. కాని తమకు 


eA 


చెందన పోనిక్స్‌ ద్వీపససమూహములోనివే ఈ 
ద్రపములని వాదించి 1887 లొ ,బిటన్‌ కాంటన్‌ 
దేవిపై ఒక రాడారు వ నెలకొల్పెనది. 
ఉభయ దేశములవారును 1988లో తమ తమ 
దేశములకు చెండిన కొందరిని ఆటకు వలస 
పోవునటుల చేసిది. కడకు 1989 లో ఈ ఉభయ 
రాజ్యముల మధ్య ఒక ఒడంబడిక జరిగి, తదాంరా 
ఈ దివులు ఆ రెండు రాజ్యముల  సంయుక్తాధి 
పత్యమున 1989 వరకు ఉండునటుల నిర్ణయము 
జరిగినది, 


ల. కుక్‌ ద్విపవుంలు 


(ఆంతరంగిక స్వవరిపాలన కలిగి న్యూజీలాండ్‌ వశమున ఉన్న రాజ్యము) 


ముఖ్యనగరము ; రారోతోంగా; నాణెము : 
న్యూజిలాండ్‌ దేశపు నాణెము, కాలగణన : 
ఉ. 2గం. =భారతడేకమున ముందురోజున 
సా.5 గం. ఓ0ని- 


1. ఉనికి మొ. : న్యూజిలాండునకు ఈశాన్య 
మున దాదాపు కి,260కిమీ. కు పైబడిన దూర 
మున పసిఫిక్‌ మహాసాగర పరివృతములై, 
89 __ 9కి ద. ఆజాంళరేఖలకును. 156-166” 
పశ్చిమ తులారేఖల మధ్యను చెదరియున్న 15 
ద్వీపములు ఈ రాజ్యమున చేరి ఉన్నవి, వీనిలో 
పెద్దదియగు రారోతోంగా ద్వీపపు చుట్టుకొలత 
౨2 కిమీ; అన్నిచీవుల మొ త్తపు వై శాల్యము 
241 చ. కిమీ. రారోతోంగాలో తప్ప తక్కిన 
దీవులలో వాగులుగాని, బావులుగాని లేవు. పసి 
ఫిక్‌ సాగరపు తుఫాను |పాంతమున ఈ దివ్య 
లున్నవి. అందువలన  పలుమారులు తుపానుల 
వలన నష్టపడుచున్నవి. 


వై, కీతోష్షస్థితి మొ. : పెరు పంటలకు తగిన 
సౌమ్య శీతోష్టన్థితి ఇచట కలదు. 

లి. జనసంఖఫ్ర మొ. : దీపముల మొత్తపు 
జనసంఖ్య 21,227 (1971). ఇందులో రారో 
తోంగా జననంఖ్య 11,888. ఇందు దాదాపు 
800 పైగా యూరపీయులు; తక్కి_నవారు మయోరి 
జాతివారు; న్యూజిలాండులోని మయోరీలకు 
వీరితో భాషా, సంప్రదాయములందు సాన్నిపాత్యము 
కలదు. |పజలందరును కై%స్తవులు. 

4. నమాచార సా, = జనవాసములున్న దీవు 
లందు అన్నింట వెర్‌ లెస్‌ స్టేషనుల వసతి 
కలదు. 


ధ్‌. యాన సొ. : న్యూజిలాండ్‌ _ రారో 
తోంగాల మధ్య నెలకొక సౌరి స్టీమరు (ప్రయాణ 
వసతి కలదు. రారోతోంగాలో ఒక ఆంతర్జాతీయ 
విమానా|క యము కలదు. విజీలోని నాంది నగ 
రమునకును, రారోతోంగాకును మధ్యను 15 దిన 
ముల కొకసారియు, న్యూజీలాండ్‌ రారోతోంగాల 
మధ్య వారమునకు ఒకసారియు విమానయాన 
వసతి కలదు. 


6. చరిత: 17789 లో కెప్తాన్‌ కుక్‌ ఈ 
దీవులను కనుగొనెను. 1888 లో ఈ ద్వీపసమూ 
హమును రక్ష్నిత|[పాంతముగ  [గేటు[బిటన్‌ [ప్రభు 
త్యము (గహించి, 1901 లో న్యూజీలాండ్‌ 
[ప్రభుత్వపు పాలనకు అప్పగించినది. 1965, 
ఆగష్టు 4న ఈ ద్వీపరాజ్యము నకు ఆంతరంగిక 
స్వపరిపాలనా |పతిప తిని న్యూజీలాండ్‌ (పభు 
త్యము కలిగించినది. 


7. పరిపాలన: న్యూజీలాండ్‌లో ఆమలున 
ఉన్న పార్టమెంటరీ పాలనయే ఇచటను అనుక 
రింపబడినది. న్యూజీలాండ్‌ తో పాటుగ ఇదియు 
ఒకే ఒక గవర్నర్‌ జనరల్‌ ఆధిపత్యమున ఉన్నది; 
కామన్‌ వెల్తులోను భాగస్వామ్యము కలదు. ఇచటి 
_సజలకును న్యూజీలాండ్‌ న పౌరస్వత్వములు 
కలవు. వయోజనులచే ఎన్నుకొనబడిన 22 మంది 
సభ్యులు కల కాసనసభ కలదు. శాసన సభకు 
బాధ్యత పహించి, పధాని ఆధ్యర్యమున మంతి 
వర్గము పాలనను నిర్వహించుచున్నది. అవసర 
మైన యెడల సర్వస్వతంత రాజ్యముగ తమ 
రాజ్యమును (ప్రకటించుటకు దేశ (ప్రభుత్వమునకు 
హక్కు కలదు. 


ర దేశరక్షణ: దేశ రక్షణ బాధ్యత పస్తు 


తమున న్యూజిలాండ్‌ _(పభుత్వమున కలదు. 


9: అంతర్జాతీయ నం.: సకం సూతం 
[తము కొాకపోవుట వలన అట్టి సంబ ములు 
న్యూజీలాండ్‌ పభుత్యము ద్వారా నిర్వహింప 
బడుచున్నవి. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక స్ట 
ఇవసాయముపై ఆధారపడి ఉన్నది. ఎగుమతు 
౮లో నిమ్మపండ్డు, వానిరసములు, ఆర జిపండ్లు, 
టొమాటోలు, ఆనాసపండ్లు ముఖ్యములు. కొబ్బరి, 
ముత్యపు చిప్పమొ. తరువాత పేరొ_నదగినవి, 
ఎగుమతుల వ్యాపారము చాలవరకు న్యూజీలాండు 
తోనే సాగుచున్నది. న్యూజిలాండున ఈ దేశపు 
వసువులపై సుంకములు ఎట్టివియు విధింపబడవు, 
దేశపు ఎగుమతుల విలువ 28,95,000 డాలర్లు, 
దిగుమతుల విలువ 84,01,000 డాలరు (1969), 


రగ 


షె షక జ య జ ఈ సాల్‌ 
న్ల్యూ:..లావ3 మంత ల న ఆ గ చి 
అ నలో 
జ ప బ్‌ టి 1 మల్లా ల జల ఆ “శ 
దక సహో బట్‌ న 19.03 
బో 


11. సాంఘిక రంగము: 
అన్న ఓ కలసి క! పయుమదీ పాఠళభాలలు 


కలవు; 6 ఉన్నత పవాకళాలలు రాకోతుంగాలో 


మాతమె ఉన్నవి. కెండి తరగరుంలో మయోరీ 
భాషలోకు, తరగతులలో దానికి తోడుగ 
ష్‌ ౮ సళ షి మొ 


చికిత్సా వసతులను _పభుర్వుము, వారి వారి 


కలు హీ 


[గామములందు, ఏర్పురచినచి. 


డా 
4, గిల్బర్ట్‌ - ఎల్తిని దీవులు 
(|బిటిష్‌ (వభుత్వపు పాలనలో ఉన్న ద్విపరాజ్యము) 


ముఖ్యనగరము : బైరికి నాణెము: ఆస్ట 
లియా దేశపు డాలరు; కొలతూక ములు : (బిటిష్‌ 
విధానపువి. కాలపరిగణన : ర్మాతి 11 గం-ల80ని. 


= భారతదేశమున సొ. 5గం - శీ0ని. 


1. ఉనికి. మొ.: పసిఫిక్‌ మహాసము[ద 
మున 4° ఉ._ 11° ద. అకఇ్షాంశరేఖలకును, 172°_ 
180° తూ. తులారేఖలకును మధ్యనున్న వి సృత 
పాంతమున అటనట చెదరియున్న 8 అతల 
ద్వీపములును, మరికొన్ని ద్వీపములును చేరి ఈ 
రాజ్యముగ _ వ్యవహరింపబడుచున్నవి. ఈ వివి 
ధములగు  దివులును చెదరియున్న సముద 


[పాంతము దాదాపు అయిదు లక్షల చ. కిమిఐకు 
మించియున్నను ఈ చైపముల అన్నింటి మొ తపు 
వె కాల్యము 955 చ. కిమి. మాతమే. ఈ దివు 
లను నాలుగు వర్గములుగ విభ జింపనగును; (1) 
గిల్బర్ట్‌ ద్వెపములు; ఇందు 16 ద్వెపములు కలవు; 
వీనిలోని తరావా దీవియందే రాజ్యపు ముఖ్య 
నగరము ఉన్నది. (2) ఎల్లిస్‌ ద్వీపములు; ఇవి 
16 దివులు (8) ఫోనిక్స్‌ ద్యెపములు ; ఇందు 
దీవుల సంఖ్య ర. (4) లె నుద్వెపములు; ఇవి 
మూడు దీవులు. ఇవిగాక గిల్బర్ట్‌ దీవులకు 
400 కిమీ, దూరమున (0°52 ద; 169°8ిరతూ). 


460 ; పపంచ రాజ 


౮ 
Gr 


ఉన్న రీషన్‌ దీవియు ఈ రాజ్యమున అంతర్చా 
గము. లెను దంసములలోని కిన్టమనసెదివి ఈ 
దీఠపరాజ్యమునండెల్త పెద్దైవి; దాః 
య్‌! ద యు (| 


టె 
న. 

9కి చ. కిమీ. ఓవన్‌వపి ఆగి శె లజము; 
చు 


బశ 


య సీతోప్టస్టితి ము. ఊష్ణత కొంత 

సొముమగనే ఉంకును. సంవత్సరమున ఉష్టోగత 

ఫా ఉండును. భూమధ్య 

రేఖవద వర్షపాతము సాలున రమారమి 100 

ఎల్లిస్‌ దీవులను చేరుసరికి ఆ 

వర్షపాతము 00 సెం.మీ. కు పెరుగును, ఆయి 
నను ఆంతటంతట ఆనావృవ్దీబాధయు కలదు, 


తీ జనసంఖ్య : 1063లో ఈ రాజ్యపు 
జనసంఖ్య కలీ, 517; వీరిలో మె కోనీసియన్‌ 
జాతివారు ఎక్కువ; పొలినెసియన్‌ జాతీయులు 
అల్ప సంఖ్యాకులు. యూరపియనులును చీనియు లు 
కొలదిగ అటనట కన్పట్టుదురు. దేశమున వన 
రులనుబట్టి జనసంఖ్య ఒత్తిడి చాల ఎక్కువ; 
అందువలన పలువురు తక్కిన ద్వీపరాజ్యములకు 
పనివారుగ పోవుచుందురు. కొన్ని మలేసియన్‌ 
భాషా మాండలికములు మాతృభాషలుగ [ప్రచా 
రమున ఉన్నను, ఇంగ్రీమ, చాలవరకు వాడుక 
యందున్న ది. [ప్రజలందరును కై స్తవులు. 


4&. సమాచార సా.: తంతి _ చలిఫోను 
వనతులు ద్వీపముల మధ్యకలవు. 


ర. యాన. సొ: ద్విపములమధ్య నౌకాయాన 
సౌకర్యము కలదు. విజీకిని ఈ దివులకును మధ్య 
వారమునకు రెండు సారులు విమాన [ప్రయాణ 
వసతి ఉన్నది, 


సర్వస్వము 


6. చరిత! స్పెయిన్‌ దేశపు నావీకుడగు 
మెండాణా అనునతడు 1567 _ 68లో ఈ దీవృ 
లను తొలుతగ కనుగొనెనని భావించుటకు ఆవక్రాశ 
ములు ఉన్నను, బిటిష్‌ వారి నౌకాసేనయే 
1764 _ 1764 మధ్య కాలమున వీనిని [కమ 
రీతిలో కనుగొనినటుల సృృష్టమగు లిభితాధారములు 
కలవు. ఆచటి దేశీయుల అభ్యర్థనను అనుసరించి 
1915 లో, ,బిటిప్‌ (పభుత్వము ఈ దీవులను, 
గిల్బర్ట్‌ _ ఆండ్‌ - ఎల్లిస్‌ ఐలాండ్స్‌ కాలనీ అను 
పేర, తన  రక్షితరాజ్యముగ ప్రకటించెను. 
1970లో _పజాస్వామిక పద్ధతులలో కొంతవరకు 


ఆంతరంగిక స్యపరిపాంన ఈ రాజ్యమునకు 
కల్పింపబడినది. 
7. పరిపాలన: 1970 లో బిటిష్‌ 


[ప్రభుత్వము చేసిన ఉత్తరువులను అనుసరించి, 
ఆ [పభుత్వము నియమించు గవర్నర్‌ - కార్యనిర్వా 
హక వర్గము; శాసనసభ ఆను రెండింటి సాయ 
ముతో _ రాజ్యపాలన జరుపు చున్నాడు, కార్య 
నిర్యాహక వర్షమున నలుగురు ఎన్నుకొనబడిన 
సభ్యులును, 5 గురు ఆధికారసభ్యులును ఉందురు. 
శాసన సభయందలి సభానాయకుని, |పతిపక్ష 
నాయకుని సం పతించి ఇందలి ఎన్నిక సభ్యులను 
గవర్నర్‌ నియమించును. కొసనసభకు, రాజ్యపు 
27 నియోజక వర్గములలో ఒకదాని నుండి ఇరు 
వురును, తక్కినవానిలో [పతిదానినుండి ఒక్కాక్క- 
సభ్యుడును ఎన్నుకొనబడుదురు. ఈ సభకు 
మూడేండ్లకు ఓకసారి సాధారణ ఎన్నికలు 
జరుగును. పతి దీవియందు ఎన్నుకొనబడిన 
సభ్యులసాయమున స్థానిక పాలన సాగుచున్నది. 

8. దేశరక్షణ; పోలీను బలము" మ్యాతమే 
కలదు. దానియందలి పోలీసుల సంఖ్య 1899. 

9. అంతర్జాతీయ సం.: రక్షణ, అంతర్జా 
తీయ వ్యవహారముల బాధ్యత బిటిష్‌ ప్రభుత్వము 
పెననే ఉన్నది. 


ఫై స్పేటుల "తవ్వ తన? 
లభించు కొబ్బరిచెట జట 

రాజ్యపు ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన ది 
కొబ్బరి తప్పు తక్కు LDS పంతు. న సే 


దుంపలు మాతము ఆహారాధిమె, పండింపబడు 
ములు అమ నాం 
చున్నవి. పందులు, కొళ్ల విరివిగ కలవు; 


అవసర నులకు సరిపోవురితిగ మత పరి స్‌ు 


సాగుచున్నది. ఫె ఫాస్పేటు, కోబ్బ 5 is dues 
చ్‌ 


దెశపు ఎగుమతుల విలువలో Se Es 
చున్నది. ఎగుమతుల విలువ 64,డిలి, 25 ఆ, 
డాలర్దు; దిగుమతుం విలువ తి9,16 747 ఆ. 
డాలర్లు (19/0). రాజ్యపు సాలుసకి బడైెటరె 
వ్యయము లీలి, 9g. 944 ఆ డాలర్హు 


fA 


11. సాంఘిక రంగము : దేశమున ;పజల 
సహకారమువలన సాంఘిక, శేయోక్య షి చ 
సాగుచున్నది. 


ఆత్మ 
తా ఆక 
రాజ్యమున ఫిక్సుకులు అలరు. 


లట ల A ల్‌ మ షల లో ఇ 

క య స లు కంపు. రా ఆలో “ఇల్‌ ఉన? విం" mi 
ద ఓ 

SA se. HOO > 

Le వ య య ర ౬ మవ Tere రులు 

ఓ 

ఇ” en Wy rg a ఎన Re ఇ బా అడ 

కలరు: బా మ్‌ ఆ కెటి న we జో చో గొల మ మత, 

ఖీ ఈ జ్యో ఇ 


జో ఈ |; జ్య జో ఇ (శే లు క్ర స, 

క్వ నం ~* a] an గ 
దుభుతపుు “ఎప బడు ఊఉ చ వాహకాల చాటు? 
Un ము నఖ 
థా శ్‌ న నాసి జో + జనా MW ars MW, 
విద్ధార్లులకు ద ఢవచసతి కలదు. ఆందు 

Cn 
Sa mr అ న శ మ me స స్క Woe తళ న ATEN 
అలలు దాతుం, Se జ లు SSD pie iw | 

nm ఇ 
అ ల అగ సల్లా జో ఎల్‌ wm న. 
య FMD TT త్‌ మల కా. ae అట లో లో నో. లో జ షో 
ము రి మొల న్న 
ము త 
అ త్త తనో న క 6 జహా 2” త్తు 
క్‌ యక క 4 ఘు Fe wy wk Oa 
న. ల. నలో ఖే 
Vote 

wa. అ we Re శో ఖో re గ్గ జో mn we అకట 
జ కం నా RR అరి ఆ Va Te wD 
ma భః క 
ళో ఇ సొ 
he ec ఈ, 


ర్‌, గ్యా Te 


(యు. సే పాలనలోని ఒక అస్వతం|త డీంప పరాజ్యము) 


ముఖ్యనగరము : ఆగానా; నొణము ; 
అమెరికన్‌ డాలరు; కొలతూకములు : [బిటిష్‌ 
విధానపువి. కాలగణన : సా. 10గం౫= భారత 
దేశమున సా. రీగం. 80 ని, 


1. ఉనికి మొ. : పశ్చిమ పసిఫిక్‌ మహో 
సముద్రమున, మేరియానా దీవులని వ్యవహరింప 
బడువానిలో ఒకటియగు ఈ దీవి 1కి కి0' ఊఉ, 
అమాంశ రేఖ పె, 144° 40 తూ. తులారేఖన 
నెలకొని ఉన్నది. దీని వైశాల్యము 450 చ. కిమీ, 


9 


గ నిడివి దాదాపు 48 కిమీ.; వెడల్పు 7 నుండి 

6 కిమీ. ల వరకు మారుచుండును. ద్వీపము 
ie లీయమగు ఉత్ప త్తి కలది, దక్షిణ పొంతము 
పర్వత మయము. ఉత్తర[పా౭తము ఒక వీ 
భూమి; ఇచట నేల సారవంతము. మధ్యభాగము 
హెచ్చుతగ్గుల భూమి; ఇచటనే ముఖ్యనగరమగు 
ఆగానా ఉన్నది. 

2 నీతోష్షన్థితి మొ. : పశ్చిమ పసిఖిక్‌ తుఫా 
నుల మండలమున ఈ దీవి ఉన్నది. ఉష్టమండల 


462 పపంచ రాజ్య సర్వస్వము 


శీతోష్టస్టితి ఇందు కననగును, సాలీనా సరాసరి 
ఉష్ణోగత 78° ఫా. సాలున సరాసరి వర్షపాతము 
900 సెం. మీ. 

తీ. జననంఖ్య మొ.: 1౯.0 లెక్కలను 
అనుసరించి దశపు జనసంఖ్య 64,093; ఇందు 


దేశీయులగు చామోరో జాతివారు. దాదాపు 
52,000; తక్కిన వారిలో యు, స్టే. వాసు 
లును, ఫీలిష్షి నోలును, తదితరులును చేరి 


fA 


ఉన్నారు. చామోరో అను జాతివారు 18 
శతాబ్దికి పూర్వము అంతటంతట ఇటచెరిన 
స్పానీయలు, ఫెనిప్పీనోలు. మెక్సికనులు, చీనీ 
యులు, జపాసీయులు మొదలగు వివిధ జాతుల 
సాంక ర్యమువలన రూపొండినవారు. “చామోరో' 
అను దేశీయ మాతృభాష వ్యా ప్రియందు ఉన్నను, 
ఇంగ్లీషే అధికారభాషగ _అన్ని|పాంతములందు 
వాడుకలో ఉన్నది. దాదాపుగ [ప్రజలందరును 
రోమన్‌ కేతలిక్‌ సం|పదాయమునకు _ చెందిన 
కై) స్రవలు, 


శ. సమాచార సొ. : పెలిఫోను సౌకర్య 
ములు విరివిగ కలవు. రేడియోగామ్‌ ద్యారా 
వార్తలను ఆందజేయు సౌకర్యము ఉన్నది. 
దూరదేశములతో రేడియో చెలిఫోను నంబంధము 
కలదు. ఒక రేడియోస్టేషను, మూడు టెలివిజన్‌ 
కెం|దములు కలవు. 


ర. యాన సౌ.: దేశమున 78 కిమీ. ల 
పొడవున సిమెంటు రోడ్డును, ౨909 కిమీ. ల 
కంకరరోడ్డును కలవు. ఇట నుండి హాంగ్‌కాంగ్‌, 
యు, సే, జపాన్‌, ఓకినావా, ఫిలిప్పినులకు 
విమాన యాన సంబంధము కలదు. 


6. చరిత : 152కి లో మెగల్పాన్‌ అను 
స్పానీయ నావికునిచే ఈ దీవి కనుగొనబడినది. 
1696 మొదలుగ 1898 వరకు ఇది స్పెయిన్‌ 
దేశపు పాలకుల ఆదీనమున ఉండినది. యు.స్టే.కు 


ఉం 


స్పెయినుతో సాగిన యుద్ధమున స్పెయిన్‌ పరా 
జితమగుటవలన 1898 లో ఈ రాజ్యము 
యు. స్టే. కు వళమెైనది. ది=తీయ (పపంచ 
యుద్ధకాలమున జపాను సేనలు దీనిని ఆ కమించి 
నవి (1942 ; కాని 1944లో యు, సై. ఈ 
దేవిని వశపరచుకొని, తన పరిపాలనకు పునరుద్ధ 
రించినది. 


7. పరిపాలన: య సీ. అధ్యక్షుడు 
నియమించు గవర్నరు ఇట పాలనను నిర్వహిం 
చును. అతని పదవీ కాలపరిమితి నాలుగు సంవత్స 
రములు. ఇచటి పౌరులకు యు, స్టే. పౌరన్వత్వ 
ములు కలవు. [ప్రజలు రెండేండ్రకొకసారి ఎన్ను 
కొను 21 సభ్యుల శాసనసభకు, స్తానిక విషయము 
లకు సంబంధించినంతవరకు, శాసన నిర్మాణాధి 
కారము కలదు. కాని ఈసభ చేయు శాస 
నమును [తోసివేయటకు యు. సై. లోని కాంగె 
స్‌కు ఆధికారము కలదు. ఇచటి కోర్టులపై, 
యు, సే. లోని ఉన్నత  న్యాయస్థానములకు 
అప్పీలు ఆధికారము కలదు. 


8. దేశరక్షణ, 9. అంతర్జాతీయ నం : 
యు. సే, తో ముడివడిన [పాంతమగుటవలన 


«* uy 
రు 


దేశరతణకు, అంతర్జాతీయ సంబంధ ములకు 
యు, సే. | పభుత్వమే బాధ్యత వహించి 
యున్నది. 


10 ఆర్థిక రంగము : దేశపు సారవంతపు 
లోయలలో వరి, కొబ్బరి, కాఫీ, కోకో, పొగాకు, 
అనాస సాగగుచున్నవి. అయినను ద్వితీయ 
[ప్రపంచ యుద్ధానంతరమున, వ్యవసాయమునకు 
ప్రాముఖ్యము తగ్గినది. కోళ్ళవెంసకము విరివిగ 
సాగుచున్నది. యు. స్టే. కు చెందిన [ప్రముఖ 
నెనిక స్థావరములలో ఈ దివి ఒక టియగుటవలన 
సెనిక స్థావర నిర్మాణ, పోషణలకై యు. పై. 
(ప్రభుత్వము ఇట వెచ్చించు పెద్ద మొత్తములు ఈ 


దీవియొక్క ఆర్థిక వ్యవ స్థలో మంచి మార్పును 
కొనివచ్చినవి. దేశీయులలో పలువురు ఈ సైనిక 
సంబంధ వ్యవస్థలందు పనిచేయుచున్నారు. సెని 


కావసరములకై వర్తక వ్యాపారములును వెరుగుట 
వలన, ఇందు పాల్గొనిన దేశీయులు ఎక్కువగ 
లాభపడగలిగిరి. ఈ దేవిని స్వేచ్చ్బావ్యాపార 
[పాంతముగ యు. [ప్రకటించుటవలన విడే 
వ్యాపారము అతిశయించినది. ఎగుమతుల 
17 లక్షల డాలర్దు; దిగుమతుల విలువ 
లక్షల డాలరు (1970). 


భ్‌ 


ర్న యో 


జలు 


108“ 


co 


11. సాంఘికరంగము : నిర్బంధ రితిలో పాథ 
మిక విద్య బాలబాలికలకు టోధింపబడుచున్న ది. 
దేశమున 2కి [పాథమిక పాఠకాలలు, ర జూనియర్‌ 


హైస్కూళ్ల. 8 సినియర్‌ హైనూ్యూ ళ్ళు, ఒక 


{i 


రి 
జ 
యా 
య 


వ్యతి విద్యా కారకార కలప. “ఇందలి విద్యార్థి 
సంఖ £2 వేలు. ఇవిగాక పమివేటు ఉన్నత 
వాకశాపఐళో 5179 మంది విద్యార్థులు పడించు 
చున్నారు. Se చ దిశ విదార్జాలయము 
కలదు. ఇందలి విద్యార్థి సంఖ్య దాదాపు 6,000 
“1970). 255 శయ్యలు కల ఒక అసుపతి 
కలడు. ఇదిగాక పబిచేఓగా పనిచేయు వైద్యు 
లును కొందరు కలకు. మక స్తావరవు వైద్యు 
లును, ప్రజలకు ఆంతటంతట, ఒక నిర్ణతకాలమున 
వెదనహాయము చేయుడు 


13. యాతా సా.: 


దేశమును దర్శెంచుచునా రు. 1171 లో pee 
వారిసంఖ్య 10 క వదివలన తికిక్‌ లక్షల 
డాలరు es చింపబడినవ 


6. జాన్‌ సన్‌ దివి 


(యు. ఫ్రే. పాలనలోని పసిఫిక్‌ ద్వీపరాజ్యము) 


ఉత్తర పనిఫిక్‌ మహాసముదమున హోనూ 
లూలూకు నైైరుతిన 1145 కిమీ ల దూరమున 
ఉన్న రెండు ద్వీపములు ఇందుచేరి ఉన్నవి. ఇవి 
జాన్‌ స్టన్‌ దీవి (HOF 44 ఊఉ. అ; 169° 81" 
ప. తు. సాండ్‌దీవి (16°45 ఊఉ. అ; 169980" 
ప. త్రు. అని వ్యవహరింపబడుచున్నవి. వీని 


మొత్తపు వైశాల్యము దాదాపు 2చ. కిమీ. 


1807 లో ఇంగ్రీషు నావికులు దేనిని కనుగొనిరి; 
కాని 1855లో యు. సై. దినిని తనదిగ లెక్కించి, 
చాలకాలమువరకు దాసిని సము'దపక్షుల _పత్యేకా 
వాసముగ డఊఉంచినడి. 1941లో ఒక నౌకా 
ఘట్టముగ దానిని మార్పొదించుట జరిగినది; కాని 
కొలది సంవత్సరములనుండి ఆణవికాయుధముల 

రిశోధనకు మతమే ఆది వినియుక్త్రమగుచున్నది. 


7 టోంగా 


ముఖ్యనగరము : నుకూఅబోవా; జెండా: 


శో ణవర్ణపతాకమందు వాయన 


we J 
Ee ఖు ఇ 
ము ఉషా శై... 





1 టోంగా డాలరు = రు. 6540; కెలతూక 
ములు: (బిటిష్‌ విధానపువి; కాలగణన : ఉద 
యం 1 గం. (మరుశటిరోజు) = భారతదేశ మున 
సా, 5 గం. 80ని 


1. ఉనికి మొ. : దక్షిణ పసిఫిక్‌ మహా 
సముుదమున ఫిజీకి తూర్పుగ 15° _ 2కి°ర” 
ద. అక్షాంశ రేఖలకును, 1789” _ 177° ప. తులా 
రేఖలకును మధ్య చెదరియున్న వివిధ ద్వీపములు 
చేరియున్న ఈ రాజ్యపు మొత్తపు వైశాల్యము 
700 చ. కిమీ. ఇందు 169 ద్వీపములు కలవు. 





ఇవి మూడు వర్లములుగ - తొంగతాపూ, 
హవాకై, వవావూ అను పేరులతో _ పరిపాలనా 
రీత్యా ఉ త్రరమునుండి దశ్శెణమునకు వర్షికరింప 
బడినవి. తొంగతాపూ వర్గము డిక్‌ ద్‌విక్సై 
ముఖ్యనగరము కలదు. ఈ దీవులలో పడమట 
ఉన్న 11దీవులును ఆగ్ని కై లజములు; తూర్పువి 
పగడపు డివులు; వీని చుట్టూ చిన్న చిన్న తిప్పలు 
పరివేషించుట  కననగును అన్ని శె లజముంగఏ 
ద్వీపముల భూతలవు ఎత్తు 107మీ. నుండి 
108కి మీ. వరకు మారుచుండును 

ఫాల. న్‌ దీవి అనున జంతటంతతు సము ద 
మున మునిగి, మరల కొంతకాలము తరువాత 
లేచుటవలన, భూశా స్ర్రజ్ఞు లకు సుపడిదిత 


2. శీతోష్టన్టితి మొ. : దేశమున ఉష్టో(గత 
చలికాలమున 50% ఫా. గను, [గీష్యర్తువున ౪90° 
ఫా. గను ఉండును. సరాసరిన సాలుపరి వర్ష 
పాతము 165 సెం. మీ,; కొబ్బరిచెట్లును, పూల 
పొదలును విరివిగ కన్పట్టును; కబోత పక్షులకు 
ఈ రాజ్యము సేరొందినడి. 


లే. జననంఖ్య మొ.: 1966 లెక్కల 
[ప్రకారము దేశపు జనసంఖ్య 77,429. వీరిలో 
76,121 టోంగో దేశీయులు, 402 యూరపీయులు, 
612 సంకరడశజాతివారు, తదితరులు 894 (1962). 
అంచనాలను అమసరదించి దేశపు [(పస్తుత జనసంఖ్య 
92,860. దేశీయులందరు పొలిసిసియన్‌ జాతికి 
చెందినవారు; దేశీయుల మాతృభాష టోంగిన్‌; 
19వ శతాబ్దివరకు దీనికి లిపిలేదు; ఆంతటినుండి 
రోమన్‌లిపిలో |వాయబడుచున్నది. టోంగన్‌ 
జాతీయభాషగ పరిగణన పొండినను, అధికార 
పకటనలు టోంగన్‌తో పాటుగ ఇంగ్రీషునను 


వెలువడుచున్న వి. ప్రజలందరు కై ౪ నవ మతాను 
వూ న! 


యాయులు. 


4. సమాబార సా.:  ముఖానగరమున 
ఒక రేడియో టెలి[గాఫ్‌ సైషన్‌ కలదు; దీని 
శాఖలు రాజ్యమున వివిధ కేందములందు పని 
చేయుచున్న వి. సము[దో తర తంతి వివానమున 
ఈ దేశమునకు న్యూజిలాండు, విజీ, పశియ 
సామోావ్‌లతో సంబంధము కలదు, 


ర. యాన సొ. : దేశమున రై లుమార్శములు 
లేవు. టోంగా తాపూలో 186 కిమీ. ల పొడవు 
నను, వవావూ దీవిలో 45కిమీ. ల నిడిపినను, 
పక్కారోడ్డు కలవు ఇవిగాక మట్టిరోడ్డు 400 కిమీ. 
పొడవున ఉన్నవి. నుకూఆలోఫా వద్దను, వవావు* 
దీవిలోని నియాపూ వద్దను చక్కని హార్చరులు 
కలవు. వివిధ వర్గముల దీవుల మధ్య నౌకల 
ద్యారా (ప్రయాణపు వసతులు ఏర్పడి యున్నవి. 
ముఖ్యనగరమునకు కొలది దూరమున ఒక విమాన 
క్నేతము ఉన్నది: సమ్ముద విమానములు ముఖ్య 
నగరపు రేవున దిగుటకు వసతులు కలవు న్యూజి 
లాండు నుండి ఫిటీ ద్వారా టోంగాకు నెలకు 
రెండుసార్లు నౌకాయానము చేయుటకు వసతి 
కలదు. ఫిజీ, టోంగాల మధ్య వారమునకు రెండు 
మార్చును, టోంగా, పశ్చిమసామోవ్‌ల మధ్య వార 
మున ఒకసారియు విమానములు నడ చుచున్న వి. 


6. చరిత : పారంపర్యముగ దేశీయులందు 
పచారమున ఉన్న గాథలను అనుసరించిచూడ 
10వ శతాబ్ది మొదలుగ ఈ దేశము వంకాను 
గతమగు నిరంకుశపు రాజరికపు పాలనలో ఉండి 
నటుల తలియవచ్చుచున్నది. 1616 లో తొలుతగ 
డచ్చి నావికులు ఈ ద్వీపరాజ్యమున కొన్ని దీవు 
లను దర్శించిరి. 1648లో ఆబెల్‌ టాస్మన్‌ 
టోంగాతాపూను కనుగొనెను. కాని ఆ తరువాత 
చాలకాలము వరకు యూరపీయులు ఎవరును 


[80] 


శౌ . h శ్‌ 

షెనా వ్ల అ ఆగ్‌ ఇగ క ఎవి గో జ జో 

చుచు చీ జ్‌ మప మం ate ig చడం ఆటు 
ణ్‌ 


కల్పించెను 185. ఆతని వంశీయుల కాలమున, 
వారీ ఆంగీకారముతో, చిటన్‌ ఈ డశమను తన 
రక్షిత రాజు ము గహించినది 1900); ఆము 
నను ,బిటిష్‌వారి రక్షణతో దేశమున రాజరికము 


~~ nm 
కొననాగినది.  తదువాత జరిగి” కొన్ని ఉఒడం 


య 
పాలన  ఆమలున ఉన్నది క్షీ 
కౌన్సిల్‌, మం 


డి 
హించును. శాసన నిర్మాణాధికారము శాసన సభకు 
కలదు. ఈ సభయందు 14 రు సభ్యులు కలరు; 
ఇందు ఏడుగురు | పివికొన్సిల్‌ సభ్యులు; వీరిని 
దేశపు జమీందారులు ఎన్ను కొనెదరు; తక్కిన 
ఏడుచురను పజానీకము ఎన్ను కొనును; బిర 
పదవీకాల పరిమితి మూడు సంవత్సరములు. దేశ 
మున రాజకీయ పక్షములు లేవు. స్థానిక పరిపాల 
నను, ఆయా [ప్రదేశముల (పివీకౌన్సిలర్హు నిర్వ 
హింతురు; సువ్యవస్థితమగు న్యాయశాఖ కలదు. 


సామానం కార్యసిర్వవాణను మం తివర్గము నిర్వ 


466 (పపంచ రా 


8. దేశరక్షణ : సేనాదళముఐకు నిర్మించు 
కృషి పాథమిక దశలో ఉన్నది; 208 మంది 
రక్షకభటులు కం పోలీసుదళము కలదు. 


9. అంతర్జాతీయ సం. : ఐక్యరాజ్య సమితి 
యందు ఈ దేశమునకు సభ్యత్వము లేకపోయి 
నను, ఆ సమితికి చెందిన పలుసంస్థంవలన ఈ 
దేశము సహాయమును [గహించుచున్నది. 


10. ఆర్థిక రంగము : వ్యవసాయోత్పత్తు 
లగు కొబ్బరి, ఆరటి, కర్బూజా, అనాసపండ్హ 
ఎగుమతి పైననే ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ చాలవరకు 
ఆధారపడి ఉన్నది. [ప్రజలలో  96%కు 
వ్యవసాయమే జీవనాధారము. దేశపు భూతలమున 
1,21,492 ఎకరములు సేద్యమున ఉన్నది. 
చట్టరీత్యా భూమియంతయు రాజునకు చెందిఉన్నది; 
కాని ఇందులో కొంత భాగమును రాజు, స్వచ్చంద 
ముగ, జమిందారులకు బెందజేసినాడు. ఆయినను 
ఈ జమీందారులు సైతము రాజువఠెనే వ్యవసాయపు 
భూమిని, నామమ్మాతముగ ఎకరాకు సాలున ఒక 
డాలరు చొప్పున రైతులకు కౌలునకు ఇచ్చు 
చున్నారు. దేశావసరములకు తగినంతగ ఆహార 
ధాన్యములును, ఎగుమతి పంటలతోపాటుగ, పండింప 
బడుచున్నవి. పశుసంపద కొంత ఉన్నను, మాంస 
మును ఇచటివారు కొంతవరకు దిగుమతి చేసికొను 
చున్నారు. దేకావసరములకు తగినంతగ అడవుల 
నుండి కలప లభించుచున్నది. చెప్పదగిన ఖనిజ 
సంపద లేదు. 900 కివా. ఉత్పత్తి సామర్థ్యము 
కల ఒక విద్యుదుత్పత్తి కేందము 1966 మొద 


ఆశ్‌ 


మతుల విలువ 22 లక్షల టో. డాలర్లు; దిగు 
మతులవిలువ 68.05 లక్షల టో. డాలర్లు 1971), 
దేశపు. బడ్టెటకీ వ్యయము 91,62,000 టో. 
డాలర్లు 1971 = TD 


\ 
౮ 


J 
11. సాంఘిక రంగము ; దేశమున ఉచిత 
ద్యాబోధనకు వసతులను (ప్రభుత్వము ఏర్పర 
చినడి. డేశమునందలి 129 పయిమరీ పాఠ 
శాలలలో 16,416 మంది; తక్కిన 52 పాఠ 
శాలలలో 10,164 మండి విద్యార్థులు కలరు 
(1971 . దేళముకండలి ఒకే ఒక దినపతికను 
[ప్రభుత్వము టోంగన్‌, ఇంగ్లీషుల గ పచురించు 
చున్నది. దేశమున వాక్చుతికా సాతం|త 
కలవ. కన పసిఫిక్‌ దింప 


రా 
పోల్మినపుడు ఈ రాజ్యమున రోగబాధ తక్కువ 
కో 


29 


£9 


యని చెప్పవచ్చును. వె దాస 


ఉచితముగ లభించుచున్న ది. 197 శయ్యబుకల 
మూడు ఆసుప తులు దేశమున కలవు; 8600 
మంది |పజలకు ఒక వైద్యుడు కలడు. 

12. యాతా సొ. : య్యాతికులకు తగు 
వసతులను [ప్రభుత్వము కల్పించినది; కాని ఈ 
ఆదాయ మార్గముపై (ప్రభుత్వము అంతగ ఆధార 
పడకున్నది. 

1838. _పనిద్ధ పౌరులు : 1. జార్జి 1(1797 మ్న్‌ 
1892); దేశమున కై స్త్రవమత వ్యాపనకు తోడు 
పడి, తొలుతటి రాజ్యాంగమును రూపొందింప 
జేసిన రాజు. 


ర. నౌరూ 


ముఖకనగరము : యారెన్‌ జిల్లాలో [పభుత్వ 
క్రేం దము పనిచేయుచున్నదియే కాని నిర్దిష్టముగ 
ముఖ్యనగరమనునడియే లేదు. జెండా: సీలి 
భూమిక పై అడ్డముగ మధ్యన సువర్షపు చార 
కలదు; భూమధ్యరేఖకు ఇది సంకేతము; దీనికి 
దిగువన 12 కోణములుగల  తెల్టని నక్ష తము 
కలదు; ఈ 12 సంఖ్య దేశపు తెగల సంఖ్యను 
తెలియజేయును. జాతీయ గీతము : స్వరమేగాని 
సాహిత్యము లేదు. నాణము: ఆస్టేలియా 
డాలరు; కొలతూకములు : ,బిటిష్‌ విధానపువి; 
కాలగణన ; సా. 11గం. = భారతదేశమున 
సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : భూమధ్య రేఖకు దత్నేణ 
మున 082” ద. అక్షాంశరేఖన, 16655" 
తూ. తులారేఖలసైఉన్న ఈ రాజ్యము సము[ద పకి 
వృతమగు ఏకైక ద్వీపము. సాలమన్‌, గిల్బర్ట్‌ 
ద్వీపవర్గముల మధ్యఉన్న ఈ ద్వీపరాజ్యపు 
వైశాల్యము 21.87 చ. కిమీ, (2187 హౌెక్టేరులు). 
అండవృతాకారముగ కుదిరియున్న ఈ పగడపు 
దీవి చుట్టుకొలత 19 కిమీ. మాత్రమే. గులక 
తిప్పలు తీరమున ఎక్కువగ ఉండును; మధ్యన 
61 మీ. ఎత్తుగల పీఠభూమి కలదు. వాగులుకాని 
నదులుగాని లేవు. 


లె, శీతోష్టన్టీతి మొ.: సంవత్సరము పొడ 
వున ఉష్టో గత 70° . 75° మధ్య మారు 
చుండును. సాలీనా నరానరి వర్షపాతము 202 
సెం.మీ; అయినను అంతటంతట అనావృష్టి 
బాధయు కలదు. తీరములందు ఎక్కువగను, 
మధ్యభాగ మున అచ్చటచ్చటను, కొబ్బరిచెట్టు 
కలవు. ఇవిగాక చిన్న చిన్న పొదలుతప్ప తకు. 
విధముల చెట్టు వవియు అంతగా కానరావు. దేశ 


తి జనసంఖం మొ. : 1972 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 6,766; విరితో 
8,471 మండి దేశీయులు; 588 చెసియులు; 627 
యూరపీయులు; తక్కి.నవారు వివిధ పసిఫిక్‌ 
దీవులకు చెందినవారు. చేశీయులు పొలిసీసియ 
మానవజాతికి నని హితులు; వీరు 12 తెగల వారు 


ఈ దేశమున వసించు న్నారు, తక్కిన చసీయులు 
మొదలగువారు ఇచటి ఫాస్పేటుల _తవుకమునశ్షై 
ఇచట చేరినవారు, నౌరువన్‌ భాష దేశీయుల మాతృ 
భాష; అమునకు పాఠకాలలందును, పరిపాలన 
యందును ఇఐగ్రీష ఉపయోగంపబడుచున్నది పజ 


లందరు కై” సవులు. 


a 


4. సమాచార సా.: రేడియో పెలిఫోను 
ద్వారా తక్కి_న ,పపంచముతో ఈ దీవికి సంబం 
ధము కలదు. రాజ్యమున వారా సాధనముగ 


చెలిఫోను విరివిగ వాడబడుచున్నది. 


ర, యాన సొ. :; దేశమునుండి పరిసర ద్వీప 
ములకు, ఆస్టైంలియా, న్యూజిలాలడులకు నౌకా 
యాన సొకరృము కలదు. దేశమున ఒక చుట్టు 
రోడ్డు కలదు; ఫా స్పేటును కొడిపోవుటకు ఒక 
చిన్న రై లుమార్గమును కలదు. విద్యార్థులను 
పాఠశాలకు కొనిపోవు ఒక బస్సు తప్ప తక్కు. 
విధముల బస్సులు లేవు. జపాన్‌, ఆస్టేరిలియా, 
విబీలకు ఇచటి విమాన్మాశ యమునుండి రాకపోకల 
వసతి కలడు. 


468 'పపంచ రాజ సర౭స్వము 


6. చరిత : 1799 చాన్‌ సెకన్‌ 
అను నావికుడు ఈ దవిది కనుగొనెప. తడాడిగ 
ఓడలనుండేి తప్పించుకొని వచిన నాసికులు 


లు 
కులు ఆట కవమముగ చేరి పజలకు తుపాకులతో 
ఉర 
yy 


yn pe 


పరిచయము కల్తి ంచిరి, దావ్షలన ఆదణి తెగ 
లలో అంతఃకలోలములు బెంరేగి ఎకువ రక 
(ag ఆలీ —_ 

F ఎని 
పాతము జరిగను. సమయమునశ  బిటిష్‌ 
జ్‌ 


అనుసరించి పశ్చెమసామోప్‌ మొదలగు వానితో 
పాటుగ నారూదీవియ 
వచ్చినడి. అంతట కొన్ని వరక సంఘముల 
కోరికపై జర్మనీ ఈ దీవిని వశపరచుకొని, దేశీయ 
లను నిరాయుధులుగ చేసినది (1868). తరువాత 
క్రైస్తవ మత పచారకులు అటచేరి దేశమున 
క్రై” స్తవమతమును వ్యాపింపజై సిరి. 1901 లో 
ఇచట పాస్పేటుగనులు కనుగొనబడి, 1907 
నుండి అట తవ్యకము మొదలై నది. ఆఫాస్ఫేటే 
దేశ పజల _దితుకునకు ముఖ్యాధారమెనది. ఈ 
శతాబ్ది అంతమువరకు ఈ గనులలో పనికి ఆవ 
కాశములు కలవని తెలియచుక్నది. 1914లో, 
[పథమ (ప్రపంచయుద్ధ కాలమున, ఆస్టెకలియన్‌ 
సేనలు ఈ దీవిని ఆకమించినవి. యుద్దానంత 
రమున నానాజాతి సమితి అనుమతితో మాండేటరీ 
[పాంతముగ దినిని బిటన్‌ _గహించి, పరిపాలన 
బాధ్యతను ఆస్టేలియాకు ఆప్పగించినది. తరువాత 
1947 లో దింతీయ [ప్రపంచ యుద్ధకాలమున 
జపాను సేనలు ఈ దీవిని ఆ|కమించి (1942) 
దేశమును సర్వనాశనము చేసినవి. 1945 లో 
ఆ స్టేసలియన్‌ సేనలు మరల ఈ దీవిని వశపరచు 
కొని, జనులకు పునరావాస సొకర్యములను కల్పిం 
చినవి. 1947 మొదలుగ దీని ధర్మకర్చత్త్య 
పాలనకు బాధ్యులుగ (బిటన్‌ , ఆస్టలియా, 
న్యూజిలాండులను ఐ, రా. స. నిర్ణయించగ, ఆ 
ధర్మకర్తల పక్షమున ఆస్టేఫలియాయే పాలనను 


రా 
7. పరిపాలన : (ప్రాతిపదిక స్వత్వములును, 
వివిధ స్వాతర్యత్యములును ఇచటి రాజ్యాంగ 
విధానమువలన రక్షితములు. శాసన నిర్మాణాధి 
కారము 18 మంది సభ్యులుక ల శాసన సభయందు 
కలదు. 20 ఏండ్లకు తగ్గని పౌరులకు వోటుహక్కు 
కలదు. వీరివలన శాసన సభ్యులు, మూడేండ్ల 
కొకసారి జరుగు ఎన్నికలలో ఎన్ను కౌనబడెదరు. 
ఈ శాసనసభ దెకాధ్యక్షుని ఎన్ను కొనును. ఇతడు 
నలుగురు లేదా అయిదుగును మం|తులను నియ 
మించుకొని వారి సాయమున పాలనను నిరు 
హించును. దేశమున వోటుహక్కు మా|తము 
నారూదేశీయ సంతతి వారికిని, వారితో సంకర 
మొందిన పనిఫిక్‌ ద్వీపజాతులవారికిని మాతమే 
కలదు. రాజకీయ పక్షములు ఏవియు దేశమున 
లేవు. 

8. దేశరక్షణ : సైనిక బలము ఎట్టిదియు 
దేశమునకు లేదు; 94 మందిగల పోలీసుబ౭ము 
కలదు. 


9 అంతర్జాతీయ సం.: కామన్‌ వెల్తున 
ఈ దేశమునకు ఒక విధపు “(పత్యేక సభ్యత్వము 
కల్పింపబడినది; ఐ రా.స. యందు దీనికి 
సభ్యత్వము లేదు. 

10. ఆర్థిక రంగము: ఈ రాజ్యపు ఆర్థిక 
వ్యవస్థ ఫా స్పేటుపె ఆధారపడి ఉన్నది. తొలుత 
ఈ గనులు |బిటిష్‌, ఆసై9లియన్‌, న్యూజీలాండ్‌ 
కంపెనీల వశముననే ఉన్నను 1970 లో దేశీయులే 
వీనిని కొనుగోలుచేసి వశప3చుకొనిరి. చేపల పరి 


ఇ 
ర 
అదో. ఇఒ 
వసతి? కలొంచుటలో వభుతమ పతేక 
ఉం! స్‌ థం & శి 
అని 
శదను  కనబరుచుచున ది. డేకశియులకొరకేె 
ఆధి జా "కక్ష 
8 నివాసములు, యూరపియనులకు 218 నివా 


నవి 168). వీని అన్నింటికి విద్యుత్తు 
వసతి స. కలవు. 6 నుండి 16 ఏండ్ల 


జ లో 
ful జ? 489 
ఇ క స ఇ లో నా థా ఇ mW ఆ 
చం ఆ చోఆం టు దేశము లకు స్‌ర్చంథధముగ 
సూ జో నార్‌ ఇల్‌ 4 ష్‌ జో న శా న. మస షె కస్సు ళ్‌ 
మము tle ts ఆ ఇటీ wen ట్లో మమయముము వ చు తీ 
తా par) Haag 
Pm శీ వో ఖ్‌ న ఆ జ్‌ శని ~ 
Cora 1,4 ణి న న we [3 we Cay — | ద్‌ 
ళీ న న్‌ జ గ - తలో నీ త శ ny 
కాలడి yh జ అ. eT Goes 1% U}. 
స 
ళో భా Me We ఇ శా wa 
ఇచటి విదా-రుఐకు ఉత wa TE సున కె 
ఓ జ్ర re జ ఖు yn 
చా ళో జ 9" % న అగో ES జో 
ఆసరియాదందడు, వాస్త వాంనూ లోను ఉర 
ప & చం 
డా అ కో ల ఎ ణ్‌ న్‌ షై స Cal / గ్‌ అ పా 
వక్‌ ప మ రయ Tat వరా దులు EY ae 
ఘం wa 
Wow =. అనం r ww ~~ a బల wy" 
ముం Ge BIT వ జభ తెకలు spy పభతంమే 
వాణి. సుం న. 
షన్‌ ర్‌ = వ జ" 
Sens ww పటా చెప సల E న 
mn 


గంతాలయములుగాని మూజయమలగాని వు 
(Sa 
నాద అ ల నల 2 GE ne అ 
గం య్మాసవఐఖై కల తు సుప తుబు పజ 
అగ జే ఆ అల్లో శ టల శో వ జో గ్‌ ఇళ్ల వా 
లాం అ చుఎపెముయలు వేపు వలలు దు 
మం జీ Pw) Lar 


9. న్యూ కెలడోనియా (నావిల్లీ కెలడోని) 
((ఫైంచి పాలనలోని సముదోత్తర ప్రాంతము) 


ముఖ్యనగరము : నౌమీయా; నాణెము: 
[ఫొంకు (సి. జ. పి. ); 100 [ఫాంకులు 
=రు. 2,70; కొలతూకములు : మెటిక్‌ విధాన 
పువి; కాలపరిగణన ; సా. 11 గం. =భారత 
దేశమున సా, 5 గం. శీ0 ని. 


1. ఉనికి మొ. : దక్షిణ పసిఫీక్‌ మవోసము 
[ద్రమున 909_.9లిం 95 ద. అక్షాంశ రేఖలకును, 
164°_167° తూ. తులారేఖలకును మధ్యనుఉన్న 
ఈ ద్వీపపు వైశాల్యము 16,112 చ. కిమీ. పరి 
పాలనా రీత్యా ఈ దిగువవియు ఈ ద్వీపముతోచేరి 
ఉన్నవి. (1) పెన్స్‌దీవి; న్యూ కెలడోనియాకు 


ఆగ్నే యమున 48 కిమీ, ల దూరమున ఇది 
ఉన్నది; దీనీ వైశాల్యము 158 చ. కిమీ. 
(2) లాయల్టీ దీవులు; న్యూ కెలడోనియాకు 


96 కిమీ, దూరమున తూర్పున ఉన్నవి; మేరి, 


గ్ల 


లూవీ, ఊవీ ఆమ మూ పెద్ద డీవుబును, కొన్ని 
ను మో వా మొత్తపు 


'తి హువాన్‌ 
శ్శ J 


చిన లంకలును ఇందు య 
చ్‌ రం 
చ 


వైశాల్యము 2072 చ, 
దీవులు; ఇవి న్యూ కెలడోనియాకు 272 కిమీ. 
వాయవ్యమున ఉన్నవి; జనావాస మిందు లేదు. 
(4) బెలెఫ్‌ ద్వీపజాలము; న్యూ కెలడోనియాకు 
11 కిమీ. దూరమున ఈశాన్యమున ఉన్నది. (5) 
చెస్టర్‌ ఫిల్డ్‌ దీవులు; 20° ద. ఆక్షాంళ రేఖపై న్యూ 
కెలడ్‌ కోనియా ద్విపపు ఉ త్రర్శాగమునకు పశ్చిమ 
మున 547 కిమీ. దూరమున ఉన్నవి. (6) వాల్‌ 
పోల్‌ దీవి; లోయల్రీ దీవులలోని మేరీ దీవికి ఆగ్నే 
యమున 145 కిమీ. ల దూరమున ఉన్నది. ఈ 
అన్ని [పాంతములతో కలిసిన న్యూ కెలడోనియా 
వైశాల్యము 18,9౪8 చ. కిమీ. 


4T0 పపంచ రొ 


2, కీతోష్షస్థితి మొ : సాలున సరాసరి 
ఉష్ణోగ్రత 71.6 ఫా; గారిలో చెమ్మదనము 
తక్కువ; దాదాపుగ సంవత్సరము పొడవున 
వ్యాపార వాయువులు విచుచుండును. వాతావర 
ణము సౌమ్యముగ నుండి హాయి గొల్పుచుండును. 
దేశమున సహజములగు రెండు [ప్రత్యేక వృక్ష 
జాతులు కలవు. అటులే 'కేగన్‌' అనబడు ఒక 
రమ్యమగు పక్షియ ఇచట కననగును; ఇది ఎగుర 
జాలదు; దీనిని దేశీయులు జాతీయ విహంగముగ 
లక్కి ంచుచున్నారు. ఆడవి పందులు, లేళ్ల [పము 
ఖములగు వన్యజంతువులు. 


తీ. జనసంఖ్య మొ.: 1969 లెక్కలను 
అనుసరించి న్యూ కెలడోనియా దీవిలోని జనసంఖ్య 
1,00,580; ఇందులో యూరఫియులు లి, 120 
(యూరపీయులలో | ఫంచివారు ఎక్కువ); మెలనీసి 
యనులు 47,110; వియెక్‌నామీయులు-ఇండోనీసి 
యనులు కలసి 6,020; పొలినీసియనులు _ తది 
తరులు 9,880. ముఖ్యనగరమగు నామీయాలోని 
జనసంఖ్య 50 490 తక్కిన దీవులలో పెన్స్‌ 
వీవియందు 925 మంది, లోయల్టి దేవులలో 
18,617 మందస నివసించుచున్నారు. అందరికిని 
[(ఫెంచిభాష సుపరిచితము. 


4. నమాచార సా. : రాజ్యమున తపాలావీసుల 
సంఖ్య 50; తంతి _ టెలిఫోను వసతులు బాగుగ 
కలవు, 

ర. యాన ఫొ.: రోడ్డ నిడివి 5,080 కిమీ; 
ఇందు 1500 కిమీ. ఉత్తమ్మశేణికి చెందినది. 
నొమీయాలో మంచి హార్చరు కలదు. నగరము 
నుండి నౌకామార్గము వలనను, విమానయానము 
వలనను (ఫ్రాన్సు, ఆస్టేలియా, న్యూ హౌబ్బెడిస్‌, 
వాలిస్‌ న్వీపజాలము, తాహికీలకు రాకపోకల 
వసతి కలదు. 


| 


6. చరిత: 1768 లో లూయీ ఆన్‌టోసీ 
డి దోగన్‌విల్లి అను |ఫెంచి దేశీయుడు ఈ దేవిని 
కనుగొనెను. తరువాత దినిని జేమ్స్‌ కుక్‌ అను 
ఇంగ్లీషు నావికుడును కనుగొనినటుల తెలియు 
చున్నది. అచటి స్థానిక పజలలో తెగలనాయ 
కులు [ఫ్రాన్సుదేళపు అధికారమును మన్ని ౬చుటకు 
1844 లో అంగీకరించిరి. ఆంతట వెంచి వల 
సగ కొంతకాలముండి 1946లో |ఫెంచి దేశపు 
సము|దో తర [పాంతముగ మారినది. 1958లో 
దేశీయులు ఈ |పతిపత్తికి తమ _ అమోదముకు 
తెలిపిరి. 


7. పరిపొలన : (ఫాన్సు దేశపు [ప్రభుత్వము 
సియమించిన గవర్నరు, ఆముదుగురు సభ్యులు 
కల పాలక సంఘపు సాయమున, ఇట పాలనను 
నిర్వహించును. ఈ పాలక సంఘ సభ్యులను 
[పాంతీయసభ ఎన్నుకొనును. పాంతీయ సభ 
యందు కిక్‌ సభికులుందురు; వీరిని దేశ |పజలు, 
సార్వజనిక వోటుపద్ధతిన ఎన్నుకొనెదరు. ఫాన్సు 
నందలి జాతీయ శాసన సభయందు ఒక పతి 
నిధియు, నెనెట్‌లో ఒక (పతినిధియు ఈ రాజ్యము 
నకు కలరు. 


8. దేశరక్షణ, 9. అంతర్జాతీయ నం. : 
ఫప్రాన్సుదేశమే బాధ్యత వహించి నిర్వర్తించు 
చున్నది. 


10. ఆర్డీ క రంగము : వ్యవసాయ, ఖని 
జోత్పత్తులు ఈ రాజ్యపు ఆర్థిక వ్యవస్థకు ఆధా 
రములు. కావీ, కొబ్బరి, మొక్కజొన్న, పండ్లు, 
కాయగూరలు ముఖ్యములగు వ్యవసాయోత్సత్తులు; 
పశుసంపద విరివిగ కలదు. ఖనిజ సంపద ఎక్కువ; 
అందు ముఖ్యమైనది నికెల్‌. ఈ ఖనిజమును ఆశ 
యించియు, వ్యవసాయోత్పత్తులను ఆశయించియు 
కొన్ని పర్మిశమలు కలవు. ఎగుమతుల విలువలో 
90% నికెల్‌ వలన లభించుచున్న ది; కాఫీ, కొబ్బరి, 


దిగుమతుం విలువ 70,670 లక్షల 'ఫొంకులు 
(1967). రాజ్బవు బడ్జెట5 వ్యయము 21,140 


లక్షల ఫ్రాంకులు | 1967). 


10. న్యూ జీ లాండ్‌ 


ముఖ్యనగరము : వెల్లింగ్‌టన్‌; జెండా ; 
జెండాయందు రండు విశిష్టభాగములు కలవు; 
దండమువద్ద ఎగువ నాలుగవ భాగమున యూని 
యన్‌ జాక్‌; కుడివైపు సగమున ఎరుపుఠంగున, 


న్యూజేలండ్‌ 


90 0 206 


“సదరన్‌ కాస్‌” అని వ్యవహరింపబడు నాలుగు 
నక్షత్రముల సమూహము, ఈ మొత్తమును నీలి 
భూమిక పై అమరియున్నవి. జాతీయ గీతము: 
గాడ్‌ సేప్‌ ది కీన్‌ (రాణిని పరమేశ్యరుడు 





6.40; కోలతూకములు : బిటిష్‌ విధానపువి; 
కొలగణన : అర్ధరాత్రి lz గం = భారత 
దేశమున సా. 5 గం. 80 ని. 

1. ఉనికి మొ: అనేక డీపములు తేరి 
యున్న ఈరాజ్యమున పముఖ ద్వీపములు 
1éబితూ, _ 18వ; తులారేఖలమధఢధ్యను, ల్రికి?_ 
5వ ద. అక్షాంశ రేఖల మధ్యను విస్తవంచి 
ఉన్నవి. టో కెల్‌ ద్వీపములు 56-10" ద. 
ఆఅ. రెఖలపుధ్యను, 11” _- 17898" ప. ఆక్షాంశ 
రేఖల మధ్యను ఉన్నవి. ఇవిగాక నివి అను 
వేరొక ద్వీపము 18 ద. అక్షాంశరేఖన 169° ప. 
తులాంశరేఖయందు కలదు. ఈ అన్ని ద్వొపముల 
మొతపు వైశాల్యము 2,68,676 చ. కిమీ, 
(ఇందు నార్తు ద్వీపము 1,14,638 చ. కిమీ; 
సౌత్‌ద్వీపము 1,50,461 చ, కిమీ; స్తీవార్డ్‌ 
ద్వీపము 1,785 చ. కిమీ; చాతమ్‌ ద్వీపములు 
98కి చ. కిమీ; తక్కిన ద్వేపముల వె కార్యము 
£29 చ.కి మి) 

దేశపు భూతలమున దాదాపు నాలుగవవంతు 
184 మీ. ఎత్తునకు లోపుగనే ఉన్నది. నార్తుద్విప 
మున పర్యత (కేణులలో ఏ శిఖరమును 16880 మీ. 
ఎత్తును మించదు; కాని ఆ ద్వీపముననే ఉన్న 


475 ct పపంచ రాజ్య సర సము 


ఎగ్మాంట్‌, రువపేహూ, గారుకో, తోంగాతరో 
ఆను నాలుగు అగ్నిపర్వత శిఖరములు మాతము, 
ఈ ఎత్తును అధిగమించి ఉన్నవి; వీనియందు 
ఆత్యున్న తమగు రువ పేహూ ఎతు 2797 మీ. 
వీనిలో ఎగ్మాంట్‌ తప్ప తకెనవి ఇపుడును 
మండుచునే ఉన్నవి. ఈ అగ్న పర్వతముల డినికి 
వలన ఆ (పాంతమున ఉష్టగుందములు చ, వింటె 
బుగ్గ బావులు" ఎక్కువగ రూపొందుచున్నపి, 
నార్తుడిపము కన్నను సౌత్‌ ద్వీపమున పర్యత 
[శేణులు ఎక్కువగ కలవు; ఆయివమ అగ్నిపర్వ 
తములు మాతము లేవు. ఆ డ్వీపమున ఉత్త 
రముననుండి దక్షిణయున బారుతీరియున్న 
సదరన్‌ ఆల్‌ పర్వత. శేణిలో అత్యున్నతమగు 
కుక్‌ (అవురాంగి) శిఖరపు ఎత్తు 8.764 మీ. ఈ 
పర్వత శేజిలో విపరీత విస్త్రృతికల హిమశిల 
(గ్రేషియరు) లును కలవు; వానియందు తాస్‌మన్‌ 
గ్లేషియర్‌ అనునది _పముఖము; దీని పొడవు 
29 కిమీ.; వెడల్పు 2 కిమీ. నదులు అతివేగముగ 
(పవహించును; కాని లోతు తక్కువ; అందువలన 
నొకాయానమునకు ఆవి ఉపకరింపవు. 


ని. శీతోష్టస్టితి మొ. ; దేశమున సమశీతో 
ష్టపు, సాగరిక శీతోష్ణస్థితి కాననగుచున్నది. బుతు 
వులతో నిమి త్రములేని రితిగ ఉష్ణతయు, వర్షపాత 
మును దేశమున కలవు. పర్వతపొంతములందు 
మాాతము వర్షపాతము ఎక్కువ. నార్తు ద్విపమున 
సము దమట్టపు |పదేశమున ఉష్టత 58” ఫా. గను 
సాలుసరి వర్షపాతము 98 సెం. మీ. గను ఉన్నవి. 
సౌత్‌ద్వీపమున ఆవియే 50° ఫా. గను 188 సెం.మీ. 
గను ఉన్నవి. సౌత్‌ ద్వీపమున పశ్చిమ తీరము 
నందున్న మిల్‌ ఫర్డ్‌ సౌండ్‌వద్ద సాలుసరిన ఆత్యధిక 
వర్షము - 650 సెం. మీ. - పడుచున్నది. 


తక్కిన  పపంచమునుండి ఆతిదీర్భ కాలము 
వేరుపడియుండిన ఈ ద్వీపములందు, [ప్రపంచమున 


వేరొకచోట కనరాని, (పెత్యేక లక్షణ ములుగల 
వ్యష్షసంతతి రూపొందినది. ఇందు 250 జాతులు 
సై-లియాలో మాతమె కననగుచున్నవి; దక్షిణ 


ఆమెరికాలోను దానికి దశెణమున ఉన్న ద్వీప 


తో 


యి 


చం 


ములలోను ఉన్న దృక్షసంత తులకు సన్ని హితము 
లగునవియు కొన్ని జాతులు కలవు; ఈ విధః 
ఈ దేశపు వృక్షసంతతి వృక్షళాస్రజ్ఞులకు చక 
శోధన భూమిగ ఉపక రించుచున్న ది. దెశీ 
లగు సస్తనజాతులు రెండుమా[తమే - సీలు 
మృగములు, గబ్బిలములు - కలవు. సముదపు 
స స్తన జాతులందు తిమింగిలములును, జలనాగములు 
(డాల్ఫిన్‌లు) ను పముఖములు. దేశమున వింత 
జాతుల పక్షులు అనేకములు కలవు, తువతరా 
ఆనబడు ఒక వింతబల్లి ఈ దేశమున మామే 
కననగుచున్నది. [ప్రపంచపు ఇతర [పాంతము, 
లందుండి గత రెండు శతాబ్దములలో ఇచ టికి 
చేర్చబడిన జంతుజాతులు _ కుందేలు, లేడి, పంది 
మొ. = బాగుగ వృద్ధి చెందినవి. 


అ గ 
గ్‌ క్ష 


A EX 
ర 


తి. జనసంఖ్య మొ.: 1972 లెక్కలనుబట్టి 
దేశపు జనసంఖ్య 29,09,916. జనసాందత 
చ. కిమి కు 11. (పజానీకమున 70% నారు 
చ్వీపమున, దాదాపు 80% సౌత్‌ద్విపమున వసించు 
చున్నారని భావింపవచ్చును. దేశ పజలలో 
మూడింట రెండువంతులు పట్టణములందు నివసించు 
చున్నారు. దేశపు ప్రముఖనగరములలో ఆక్‌ 
లాండ్‌ (జ. సం: 7,19,1285 వెల్లింగ్‌టన్‌ 
(8,28,800"; క్రైస్ట్‌ చర్చ్‌ (8,07,500); హట్‌ 
(1,19,800); వోమిల్దన్‌ (1,89,000), డునెడిన్‌ 
(1,18,000) అనునవి |పముఖములు. 


దేశ్మపజలలో అత్యధిక సంఖ్యాకులు [బిటిష్‌ 
సంతతికి చెందినవారు; (బిటిష్‌వారు ఇట వలస 
చేరుటకు పూర్వమున, ఒక సుస్థిర సాంఘిక వ్యవ 
స్థను నెలకొల్పి, సభ్యతాపథమున కొంత పురోగ 


నూ? 
ప్ర 
మీంచిన మయోరీ జాతివారు ఇచట నివసించు 
చుండికి ఆ సంతతివారు కమముగ సంఖ్యా 
wn 
బలమును, ఆర్టికపరిస్థితి యందును క్షీజస్సితికి 
వచ్చిరి పనుతమున ఆ సంతతికి, సంచాముగ 
యూ! జు కాక్‌ చా 
al బో మ్‌ 
గాని సంకరముగగాని, చెందినవారు 2,27,714 
మంది కలకు, పె జాతుంవారుగాక, ఆ 3 
అ al 
నాజీ ore లో అనల్‌ లో క్‌ wo 
సంఖ్య! a Sere భారతీయ, డచ్చి, యుగ బైవ్‌, 
గీక్కు పోల్‌ 1పజలును కిననగుచున్నారు 
ల లు 


చున్నారు; ఆయినను మయోరీలందు కాది 
భాష వ్యా పియందు ఉండుటయేగాక, వారి పాఠ 
కాలలందును, తొలుతటి తరగతులందు, మయోడి 


బోధంపబడుచున్న ది. 


పభుత్వాదరితమగు మతము ఏడియును లేదు; 
కాని | పజలలో అత్యధిక సంఖ్యాకులు కై * సవులు. 

&. సమాచార సా. : పభుత్యముచేత నిర్వ 
హింపబడు తపాలా, తంతి చెలిఫోను వసతులు 
దేశమున విరివిగ కలవు. తలసరి పెలిఫోనుల 
లెక్కలో, [ప్రపంచదేశములందు, ఈ దేశము నాలు 
గవ స్థానమును ఆక్రమించినది. ఈ దెళమున 100 
మంది పౌరులకు 40 చొప్పున టెలిఫోనులు కలవు. 
రేడియో [పసారమును, టెలివిజన్‌ పసారమును 
(పభుత్వాధ్వర్యమున పనిచేయుచున్న ది. ఉప 
[గ్రహము వలనను, వార్తా సౌకర్యము, కలదు. 

ర్‌. యాన సౌ.: 1972లో మొ త్రపు రోడ 
నిడివి 94,896 కి. మీ. రైలుమార్గముల నిడివి 
4,779 కి.మీ, దేశమున 772నౌకలు వివిధ 
ద్వీపముల మధ్య పయాణములకు, సరకుల చేర 
వేతకు ఉపకరించుచున్న వి. దేశపు హార్చరులలో 
ఆక్‌ లాండ్‌, వెల్లింగ్‌టన్‌ [ప్రముఖములు. డునేడిన్‌, 
లిటిల్‌ బన్‌, న్యూప్టిమక్‌ రేవులును విదేశవ్యాపా 
రమునకు కొంతవరకు ఉపకరించుచున్నవి. దేశాంత 
ర్భాగమున వివిధ కేం|ద్రముల మధ్య విమానయాన 
వసతి, (ప్రభుత్వపు సంస్థవలన, లభించుచున్న ది, 


{bye 


కార్‌ 478 
pe 

కారా నా త లా న. 
లు అ నుల ఉల + ప ఈ ఆస్‌ న్‌ా ప శ య భు 

ఫో శద కు ళం 

జ గో జ శోభా ణో నో ఖ్‌ నో అగో 

షష \ hE mr స్వా ఇ ఆక్‌ శక ఇకా 
రాము చ ఉలి ఆ ల్‌ ఆలు శయన మ wry Cues | శమ wy 
జో ల 
అన్నా పళ్ళ అగో, ఆ జ, య ్ఞ 
హు Sn, చారం ను తా 
Ca ల అ జ లోబ్‌ గా # 

జ్య సట ఎ ఇ ఇ. స 
ow he TT poy Ret చ అటి 


EA 
క 
aA 
tx 
és 
; Wy 
tn 
(బట్‌ 
( 
ని Ld 
in 


AN 
te 


opp ( 

a 
ల" 
శ] 
tre 
fr 
i 

న్‌ 

f 
fpr 

ళీ 


యూరపువాసు లెంకును అటుహోలిదు, 
కక్‌ ఇట కాలిడుటయేగాక, ఆ రకువాత 1778, 


డింబడి గ 


ళ్ళి 
a 
గ్‌ 
{ 
td 
౮ 
tb 
లెగ్‌ 
tah 
శీ 


వచ్చి 
తయారు 


~~ 
~~ 
చ్చ 
శా 
a 
అంతే 
ఇ 
జ 
(0 
ha 
gr E ~ 
PA 


1790లో తిమంగిలముల వేటకొరకై తీర 
[పాంతములందు 'బీటెప్‌ స్థానరములు కొన్ని నెల 
కొల్పబడినవి. 1514 లో తొలుతటి క్రై సవమత 
(పచారకుడు దేశమున డిగెను, 


1840 లో మయోరజాతి నాయకులు, |బిటిష్‌ 
[ప్రభుత్వపు బలిమిని గుర్తించి, తమ దేశముపై 
ఆధిపత్యమును విక ఒడంబడిక ద్వారా [బిటెష్‌ 
దేశపు రాణియగు విక్టోరియాకు దత్తము చేసిరి. 


ఈ ఒడంబడికయే 'వైతంగీ ఒడంబడిక అని 
'పీరొందినది. దీని ద్వారా తమ భూములందు 
మయోరీలకుగల హక్కులను _గౌరవించుటకు 


[బిటన్‌ ఆంగీకరించినది. కాని ఆ వెనువెంటనే ఆ 
ఒడంబడిక షరతులను విస్మరించి బిజిష్‌ వారు 
దేశమున 1841 మొదలుగ వలసలను ఏర్పరచి, 


474 పపంచ 


[(కమముగ మభూకం భూములకు ఆ.కమింప 
మొదలిడిరి. దీసిని పతిఘటించుచు మయోరీలు 
సాగించిన యుద్ధముల (1560-157 కలనమయో 
మరింతగ ఆధోగితికి చేరుకొనినది. 
జా పతినిధుల సంస్థలు ఏర్పడుట ఈ 
దేశమున ముదల నడి, 1907లో దేశము అఆధిని 
వేశ 'పతిప తిని ఆర్జించిన; 1947న కామన్‌ 


తను పొండినది. రెండు a 
లందును గేట్‌ బిటన్‌కు అండగ ఈ దేశపు 


చీనలు వివిద రంగములందు పోరావెనవి. 


7. పఠకిపొలన : కామన్‌వెల్తున సభ్యత్వము 
కలిగిన ఈ రాజ్యము, యునై టెడ్‌ కింగ్‌డమ్‌ 
వలెనే రా జ్యాంగబద్ధపు రాజరికపు పాలనను కలిగి, 
యు. కిం. రాజ్యపు అధిపతియొక్క. పతినిధినె 
పభుత్వాధినేతగ అంగీకరించుచున్నది; ఈ అధి 
నేత గవర్నర్‌ అస్‌ వ్యవహరింపబడును; ఈతని 
పదవీకాల పరిమితి అయిడెండ్దు. శాసన నిర్మాణాధ 
కారము 80 మంది నభ్యులుకల |పతినిధి సభ 
యందు న్య న్త్వము. దేశమున సార్వజనికమగు 
వోబుహక్కు. కలదు. మూండేండ్రకౌక సారి జరుగు 
ఎన్నికలలో వోటర్లు _పతినిధి సభయందలి సభ్యు 
లను ఎన్నుకొనెవరు. మయోరిలక్రై, పతినిధి 
సభయందు, 15667 మొదలుగ నాలుగు స్థానములు 
(ప్రత్యేకింపబడినవి. (పతినిధి సభయందు అత్యధిక 
సంఖ్యాక బలముగలవాడు [పధానమంతిగ గవ 
ర్నరుచేత నియమితుడై మంత్రివర్గమును ఏర్పరు 
చును. మం।తివర్గమును, గవర్నరును కలిసి కార్య 
నిర్వాహక ,వర్గముగ ఏర్పడి చట్టబద్ధముగ పరి 
పాలనకు బాధ్యతను వహించును. దేశమున వివిధ 
రాజకీయ పక్షములు కలవు; వానిలో నేషనల్‌ 
పార్టీ, లేబర్‌ పార్టీ (ప్రముఖములు, వభుత్యము 
ఆ రెండు పార్టీల మధ్యనే చేతులు మారుచున్నది. 


8. దేశరక్షణ: భూతల సైన్యమున స్థిర 
నైనిక సంఖ్య 5,499; వీరుగాక తక్కువిధముల 


ARH 


సెనిపల సంఖ 21,055; నౌకాసేనయండు 
2,966 యోధులును 4 ఫీగేట్టు మొదలుగ యుద్ద్ధోప 
యోగి నౌకలును కలవు. వాయుసేనయందు 
స్థిరయోధ సంఖ్య 4,22; తక్కిన వారిసంఖ్య 
1,628; 7 విమాన దళములు కలవు 


9. అంతర్జాతీయ సం.: ఐ రాస, 
యందును, తదనుబంధ పత్యేక సంస్థలందును, 
కామన్‌ వెల్తునను ఈ రాజ్యమునకు సభ్యత్వము 
కలదు. కొలంబో (పణాళికద్యారా [పొంతీయ 
వర్ణమాన దేశములకు పెక్కింటికి ఈ దేశము 
ఆర్థిక సాంకేతిక సహాయమును సమకూర్చు 
చున్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
ఇదివరలో చాలవరకు పశుపోషణపై ఆధారపడి 
యున్నను 1955 మొదలుగ పర్మిశమలును చాల 
వరకు వృద్ధి చెందినవి. దేశపు జనసంఖ్యలో 88% 
పనిచేయుశ క్రి కలవారు. ఇందు దాదాపు రెండు 
వంతులు వస్తూత్సాదక పరి,శమలందును, తక్కిన 
వారు వ్యవసాయము మొదలగు ముడిపదార్థ ముల 
ఉత్స తి కృషియందును పాల్గొనుచున్నారు. దేశ 
వె శాల్యమున మూడింట రెండువంతులు భూమి 
వ్యవసాయ, పశుపోషణములకై వినియుక్త మగు 
చున్నది. ఇందు అయిదింట రెండువంతులు ప్రభు 
త్యమునకు చెంది రైతులకు కౌలుకు ఈయబడు 
చున్నది. ఉత్పత్తియగు ఆహారధాన్యములలో 
[ప్రముఖము గోధుమపంట; తరువాత ఓటు ధాన్య 
మును, బార్తీయను [క్రమముగ పేర్కొనదగినవి. 
పండ్ల ఉత్స తి అధికము; ఇందున కొన్ని, 
ఆందును ముఖ్యముగ ఆపిల్‌ పండ్లు, తేనె, విదే 
శములకు ఎగుమతి చేయబడుచున్నవి. 


వర్షపాతమును  ఉష్ణస్థితియు  సరికుదిరి, 
దేశమున పశుపోషణకు తగిన చక్కని పచ్చిక 
భూములు ఏర్పడియున్నవి. దేశమున గోజాతి 


పఠన జ్య 89,19,902; గొలరెలు 5 

పందులు 6,17,188 (1971). దేశపు ఎగువతు 
లలో విలువలనుబట్టి మాంసము, ఉన్ని, 
ఉత్పత్తులు (జున్ను, గడ్డ పాలు మొ.*, కమ 
ప్రాముఖ్యమును కలిగి యున్నవి 


దేశమున 29% వై కాల్యము అటవీమయుము: 
ఇందలి కలప దేశావసరములకును కొయ్యగుజ్ఞు 
కాగితముల పరి శమకును వినియోగింపబడు 

చున్నవి. ఖసిజ సంపత్తి తగినంతగ లభ్యమగు 
చున్నది; దేశావనరములకు సరిపోవు రాక్షసిబొగ్గు 
కలదు; ఇందు అంతటంతట కొంత ఎగుమతి యగు 
చున్నది; ఇంధన వాయువును, వె _టోలును కొన్ని 
ను పరిశీలనవలన తేలినది. ఇవి 
దేశావసరములను దాదాపు సగమువరకు తీర్చగల 
వని అంచనా ఉక్కు, కాగితము, జవుశీ మొద 
లగు వానికి సంబంధించిన కొన్ని పర్మిశ్రమలు 
ఉన్నను పాల ఉత్పత్తుల పరి|శమయే అన్నింట 
[ప్రముఖము. దేశమున విద్యుదుత్ప తి 1281.5 
కోట్ట కివా (1969). సాలుసరి దిగుమతుల విలువ 
107.5109 కొట్ట నూ. డాలర్జు; ఎగుమతుల 
విలువ 118.1719 కోట్ల న్యూ. డాలర్లు (1970 - 
1). సాలీనా బడ్జెటరి వ్యయము 186.28 కొట్ట 
న్యూ. డాలర్లు (1972). 


11. సాంఘిక రంగము: దేశమున 
సాంఘిక సం|కేయ వ్యవస్థ [ప్రభుత్వాధ్వర్యవమున 
పురోగతి ఆర్టించినది. గృహనిర్మాణము, (పభుత్వ 
సహాయమ.న, సువ్యవస్థిత రీతిలో కొనసాగుట 
వలన, గృహవసతిలో లోటు చాలవరకు తగ్గినది. 
1985 లో సమగ రూపతను పొందిన సాంఘిక 
భదతా చట్టమువలన, దేశమున [పజలందరకు, 
వార్ధక్య, రోగ, నిరుద్యోగ, వె ధవ్యబాధల బాది 
నుండి ఆర్థిక ముగ సంరక్షింపబడుటకు తగిన 
వసతులును దవ్యసహాయమును సమకూరుచున్న వి. 


6 ఏఎస్తమండి 1£ ఎకడ్డవరకు వయను కలిగిన 
వాడికి అందక ఉచతిమ, మతాతితము, సిర్భం 


వలసి ఖ్‌ బలో ఖ్‌ 


జ చా గ్‌ 
జ య ల సట ESD ఉల “డియున్నది. 


et 
| 
ష్‌. 


లి వివ 4 

ఖ్‌ 
Ww టూ లన్‌ 
మ 


గ్‌ బైక్‌ 
౯ (యి 


Er 
రగ 
At 
౮ 
యు 
ఆ 
అ) 
Ca} 
[1 
శ్ర 
tn 
tA 
4] 
ళ్ళ 
fA 
[9 
భా 
Ca 
(pe 


నా స సతో sree కళాళాల 
ఒకటి కలదు. వీని అన్నింట కలసి విద్యార్థి 
జలాల ఇ ¢ ళ్‌ థ్‌ న్స 
సంఖ్య 9౨9,257 (1971). 


దేశమున 41 డినప తికలు పచారమున ఉన్నవి; 


తో “న్యూజీలా డ్‌ క హెరాల్డ్‌” అనునవి అధిక 
[ప్రచారము (2,1 10 , 000) కలిగియున్న డి. జ్ఞ 
మున కిక్‌! [గంథాలయములు కలవు; వానిలో 


సో 


[పముఖమైనది ఆక్‌లాండ్‌ నగరమున ఉన్నది. 
88 చ్మితాగారములు (గేలరీలు' క 27 మ్యూజి 
యములు ఉన్నవి. ఇండు _పముఖములై నవి 
ఆక్‌ లాండ్‌, కాంటెర్‌బరీ, డునేడిన్‌,  ఒటాగో, 


వెల్టింగ్‌ టన్‌ నగరములలో కలవు ( (1971). 


శ 


దేశమున వేర్వేరు తరగతులకు చెందిన మొత్తపు 
ఆసుప| తుల సంఖ్య 209; శయ్యాసంఖ్య 16,212; 
ఇవిగాక 8,012 శయ్యాసంభఖ్యకల 150 (పయి 
వేటు ఆసుపుతులు కలవు. వైద్యనంఖ్య 4,లిశీర్‌; 
అనగా 640 మందికి ఒక వైద్యుడు చొప్పున కలరు 
(1968). 


476 [పపంచ రాజ్య సర్వస్వము 


12. యాతా సొ.: దేశమున యాఃకిక 
పర్మిశమ సువ్యవస్థితమై ఉన్నడి. అస్టేంయా 
నుండి వచ్చు బిటి వొరులకు 


ఆబ్బ 
వారికి షాసపోరులు వడిగా ఉండి లరవల 
శ్ర 


ము జస 
యును. బిటిషి పొరులుకు, కొని గికిషదముల 
Fae చా REN 
హోౌళులును పీసా కలిగియుండదకలసిన ఆవ 
Tae) 
నరము లేదు. 1671-72లో దేశమును 


జ్జ 
0౧924 విడకియుటు సందరి ఇచిరి, 


లుగ అనుభవించు చున్నది. (చూ, పు. 448) 
నివీదిపము పసుతము న్యూజిలాండు పాలన 
లోనె ఉన్నది. రాస్‌డిపెన్‌ డెన్సీ అనబడు 
నది. అంటార్కిటికా యందు భాగము. 
DS దీపపు వైశాల్యము ౨590 చ. కిమీ; 
నై. 5256 (1968). వఏరంద 
రును పొలినీసియన్‌ జాతికి చెందినవారు 
1061 లో ఈ ద్వీపము బిటిష్‌ రకత పాంతమై 
1901 లో న్యూజిలాండుకు కలుపబడినచి. న్యూజి 
లాండ్‌ [ప్రభుత్వము నియమించు ఒక రెసిడెంట్‌ 
కమీషనరు, 14 మంది సభ్యులుకల శాసనసభ 
సాయముతో పాలనను నిర్వహించును. ఈ 


జనసంఖఇ 


న న న. 


Al 
య నదులు ఎట్టివియును లేనందున వర్షా 
ధారమున వ్యవసాయము సాగుచున్నది. కొబ్బరి, 
అరటిపండ్లు, చిరుగడ దుంపలు ముఖ్యములగు 
పంటలు. [గామముల మధ్య టెలిఫోను సౌకర్యము 
కలదు. 115కి. మీ, నిడివికల రోడ్డుకలవు, 
న్యూజిలాండ్‌ నుండి నెలకొకసారి ఒక స్టీమరు 
వచ్చిపోవుట ద్వారా తక్కిన |పపంచముతో ఈ 
దీవికి యాన సౌకర్యము కలదు, బడ్డటున 
లోటును, అభివృద్ధికి అవసరమగు ఖర్చును న్యూజే 
లాండ్‌ ,పభుత్యము భరించుచున్నది. వెద్య 
సహాయమును, 5 - 14 ఏండ్ల వయసు పిల్చలకు 
విద్యాసౌకర్యమును ఉచితముగ పౌరులకు లభించు 
చున్నవి 1068 లో 1754 మంది విద్యార్థులు పాఠ 
శాలలలో కలరు. 


14. |పసిద పౌరులు: 1. లార్డ్‌ ఎర్నెస్ట్‌ 

ఖు a ద 

రూధర్‌ ఫర్డ్‌ (1871-1987). సుప్రసిద్ధ ఆణ 

విక విజ్ఞానియగు ఈతడు ఈ దేశమున జన్మిం 

చెను. 1908 లో నోబెల్‌ బహుమతిని ఇతడు 

ఆరించెను. 2. సర్‌ ఎడ్మండ్‌ పెర్చినల్‌ హిలర్‌ 

మై షి 

(జ, 1019). ఎవరెస్ట్‌ శిఖరమును తొలుతగ 

ఎక్కినవారిలో ఒకడు, 


li. న్యూ హెబ్రంయిండిన్‌ (నో విల్లె హెబ్రయిడిన్‌ ) 
((ఫెంచి, బవిటిష్‌ ప్రభుత్వముల సంయుక్త పాలిత ప్రాంతము) 


ముఖ్యనగరము : ఏలా; నాణిము; అస్టే9 
లియా |పభుత్యపు డాలరు; కొలతూకములు : 
(బిటిష్‌, మెటటిక్‌ విధానములు; కాలగణన : రాతి 


11 గం. లి0ని, = భారతదేశమున సా. 
5 గం. లీని, 


1. ఉనికి మొ,:  ఫిజీకి పశ్చిమమున 800 


కిమీ. ల దూరమునకు, న్నూకెలిడోనియాక 
ఈశాన్యమున 400 కిమీ, ల దూరషునప దక్షిణ 
పసిఫిక్‌ మహాసము డమున 
టను 186 జ తూ. తులా 


Gh 
ళ్ళు 
ర్ట 
లే 
క. 
న్‌ 
ఆన 
(0 
ట్‌ 
[ఫ్‌ 
tu 
fr 
(౧0 
En 
౮ "ణ్‌ 
[|] 
౬ 
& 


స-నవి చాల చిన్న 
దీవులు రాజ్యపు మొత్తపు వైశాల్యము 14,760 


చ. కిమీ. ద్వీపములలో అనేకములు పర్వతమయ 
ములు; ఆందలి ఉన్నతశిఖరములు 1580 మీ 
ఎత్తుకు పైబడి ఉన్నవి; మూడు అగ్నిపర్వత 
ములును అందు కలవు. 


2 శీతోష్ణస్థితి మొ. : విలానగరమున సరా 
సరిన సాలుసరి వర్షపాతము ౨95 సెం. మీ. 


తి. జనసంఖ్య మొ.: 1957 లోని తొలు 
తటి జనాభా అక్కను అనుసరించి రాజ్యపు జన 
సంఖ్య 77,988; వీడిలో దేశీయులు 72,248; 
తక్కినవారు యూరపీయులు మొదలగువారు. 
1972లో అంచనాలను అనుసరించి రాజ్యపు జన 
సంఖ్య 86,000; దాదాపుగ అందరును క్రైస్తవులు; 
(ఫెంచి, ఇంగ్లీషభాషలు వాడుకలో ఉన్నవి. 


4. సమాచార సా.: వైర్‌లెస్‌ ద్వారా, 
సూవా, నౌమీయా, సిద్నెలతో వార్తాసంబ౫ధము 
కలదు. విలా నగరమున ఒక రేడియో ;పసార 
కేం; దము వారమున ఆయిదు దినములందు 
నిర్ణతకాలములలో |పసారములను _ నిర్వహించు 
చున్నది, 


ర. యాన సొ.: [వభుత్వముచే వేయ 
బడిన కొలది నిడివిగల రోడ్డు ఎఫాతే, సాంతో, 
త్రనా, పెం టెకాస్ట్‌, మాలేకులా దీవులలో ఉన్నవి. 


* 
చి ఆగాక, www ర ప a నిం అ జాలా లే 
అ] a we eh గా PTT eT) fi wf Co Ww we 
a7) 
అవకా గో ఖ్‌ పజ క గ్‌ా ల్ని జో ఇ సో 
po జక = wey క న్నా ple ఇ ఖు 
ప సు స ల లో ఆ జ టే ఆ ఆరా షు అయ శయ ws తో మ * 
భా on wa 
a 
ఆ శా జూ Pa # త టో 
Wa ఈ ఇ ఆం ల ల క ఖై క క ధ్‌ ల 
న త్య మ ఆఆ Wer తోనో. agp We he ha we అ క 
a) 
ము గల! యా 
ణో త్‌ శో ow oa + డ్డ 
Wy ఇ Cea నా weeny, ww og total 


వాట న 

ఇ. వు వై _ శా జో తానా ఆల వాక్‌ కా ఇ a ట్లో 

నో + 

శ న్‌ా ల A బో TF టం జై నో ఇళ బ్తే 

సతీ నా వట్ట క న OWS: చ బయో, శయ 

శ a 

డా జ సె నాశ వొ వా వన్‌ హె టాకా స 

ష్ట్ర త న PN కలే, నా శతంచతి అవనాలడు 

లు wm 


ఉం జ ఇఒ ఎ బాయ సదు CE ర 
తరువాతి ౩౨కు  తాబ్దమ లందును యూరజయులు 
Pe శో ణే శో కం ల ఒల్లో నో ళో MR ఆరా 
కొంయను విం ప్లై క్రు ఎదలు su దీ ధులు bore wet కలన, 
Cr 
జ rem rf నా! అలో బో ఇల్లీ న Wu, 
ను జ న! (వ్‌ 
జో * ee] న్న. అర్‌ we జల ఫో అ శ ఆలో 
వ రకులును, జ్యావబాయికిలును కొంతమంది 
అలాట్‌ 
a ఆట ఇద మ య్‌ = కొ జ దాని Ee 
Waren 
శా జు అల ss WwW అ ౧రాదో ~ 
వారును, ఫెంచివాడను అధకనంఖంలలొ ఉంవిరీ. 
_— సో 
య్యా 
pa వా క నా అ షర 
1327 ట్‌ జిటన్‌, ఫెంచి ఎభుత-ములు ఓక 
home 


క్‌ 

నంయు క -శాానంమయలు.. "సిఠరసమిలక్‌ నని 
నె 

102లో ఈ రెండు పభుత్వములలో _పతియొక 

టియు ఈ రాజమున ఒక రెసిడెంట్‌ కమిషనర్‌ను 

సియమించినవి. 1908 లో ఆ పభుత్వములు 


వై ఈ రాజ్యమును తమ 
సంయుక్త పభుత-ము (Condominium) వశ 
మున ఉంచి, సకమ పాలనసవవనను ఏర్ప రచు 


లస్ట్‌ 
టకు, నిర్ణయించి ఆ విధముగ ఇప్పుడు పాలనను 
నిర్వహించుచున్నపి, 


7. పరిపాలన: రాజ్యపాలనలో ఆయాజాతు 
లకు సంబంధించిన విషయములందు [పత్యేక 
రీతిలోను, తక్కిన అన్ని విషయములందు ఏక 
రీతిలోను పాలవ నిరహింపబడుచున్న ది. ఈ విధ 
ముగ (బిటిష్‌ సంతతి, | ఫెంచిసంతతి, దేశీయులు, 


478 పపంచ రాజ్య సర్వస్వము 


టు 


అను మూడు వర్గముం కును భదత చేకూరుటకు 
మార్గములు ఏర్పడినవి. భూమియందు సామ్యము 
నను, దేశీయులనుండి కార్మికులను కీసికొనటలోను 
ఈ దృష్టితోనే నియమములు దూపొందింపబడినవి, 
న్యూకెలిడోనియాలోని [ఫెంచిగివర్నరు, ఫిజీలోని 
(బిటిష్‌ గవర్నర్‌ ఆయా 'పభుత్వముల పక్షమున 
ఇట అధికారమును కలిగియుండి, ఈ రాజ్యమున 
తాము నియమించిన రెసిడెంట్‌ కమీషనర్హద్వారా 


తమ విధులను నిక రించుచున్నారు. 


8. డేిశరకణ, 9. అంతర్జాతీయ నం. : 
బిటిష్‌ -|ఫెంచి | పభుతుములే ఈ బాధ్యతలను 


ఓట ల 
యొ 
గ, 


దు క, 
ర్వ ఎదుచున్నవి 


10. ఆర్థిక రంగము : వ్యవసాయ, పశు 
పోషణలే రాజ్యపు ఆర్థిక వ్యవస్థకు ఆధారములు. 
రొక్కుపు పంటలలో కొబ్బరి, కోకో, కాఫి పము 
ఖములు. అరటి మొదలగు పండ్లు ఉత్పత్తి అగు 
చున్నను అవి దేశావసరములకు సరిపోవుచున్న వి. 
పశువులు అధికముగ కలవు; మాంసపు పరి;ళమ 
తీవగతిలో అభివృద్ధి యగుచున్నది. అనీతియం 
దీవిలోని అడవుల ఆధారమున కలప పర్మిశమయు 
కొంత అభివృద్ధిని సాధించుచున్న ది. చేపలపరి శ్రమ 
జపాసీయుల సాయమున ముందంజవేయుచున్నది. 
సాంతోవద్ద రిక నౌకానిర్మాణకేం[దము కలదు. 
దేశపు ఎగుమతుల విలువ 1,28,49,000 ఆ. 
డాలర్లు; దిగుమతుల విలువ 1,81,42,000 ఆ. 


డాలర్దు- (1971). దేశమున సంయు క్ర (ప్రభుత్వపు 
సాలీనా బడ్జెట్‌ వ్యయము 40,21,862 ఆ, డా. 
1970); ఇదిగాక చీటిష్‌ జాతీయ సంసేవా 
బడ్జెటరీ వ్యయము 89,10,715 ఆ. డాలర్హ 
(1971-72; (ఇంచి జాతీయ సంసేవా బడ్జెటరీ 
వ్యయము 49,75 ఉ/0 ఆ.డా. 1971). 


శ1. సాంఘిక రంగము : సంయు క (ప్రభు 
త్యము విద్యాశాఖపై పెత్తనము వహించుటలెదు; 
కాని ఆయా జాతీయులకై కొంత ధనమును 
సహాయరూపమున ఆందులకై _ ఇచ్చుచున్నది. 
ఆయా జాతీయ సంస్థలును క్రైస్తవ మత పచార 
సంస్థలును విద్యాశాలలను _ నిర్వహించుచున్న వి, 
మొత్తముమీద 180 క పైబడిన పయిమరీ పాఠ 
శాలలును, అయిదు సెకండరీ స్కూలులును కలవు 
(1972), విడేశము లలో ఉన్న తవిద?కు ఆయా 
జాతీయ పరిపాలనా సంస్థలు విద్యార్థివెతనముంను 
ఇచ్చి సాయపడుచున్న వి 

రాజ్యమున శ్వాసకోశ జాడ్యములును మలేరి 
యాయు విరివిగ కలవు. వీని నివారణకై 
సంయు క |పభుత్యము 1972 మొదలుగ తీవ 
కృషి జరుపుచున్న ది. విలానగరమున _దిటిషి 
వారును, |ఫె3చివారును వేర్వరుగ నిర్వహించు 
రెండు పెద్ద ఆసుష్మతులు |పజలకు చాల ఉపక 
రించుచున్నవి. 


l=: పాపువా-న్యూగిని 


(1975 సెప్టెంబరులో స్వాతం త్యమును పొందిన వలన రాజ్యము) 


ముఖ్యనగరము: పోర్ట్‌ మార్స్‌వీ; జెండా : 
ఎరుపు, నలుపు అడ్డుచారలపై బంగారు చాయలో 
దివ్య వివాంగము కలది; జాతీయగీతము : తెలి 


యదు; నాణెము : ఆస్టేలియా రాజ్యపు నాణె 
ములే |(పస్తుతమున వాడుకలో ఉన్నవి; కొల 
తూక ములు : ఆ స్ట్ర3లియాలోని వే; కాలగణన : 


సె, 10 గం. =ధభారతదేశమున సా. 5 గం. 
50 ని. 

1. ఉనికి మొ. : న్యూగిస్‌ అమనవి పపం 
చము నందలి ద్వీపములందెల్ల ప్రశాల్యమున ండవ 
దిగ పేరొందినది. ఈ ద్వీపమున ఇండోసీషియాకు 
చెండిన పశ్చిమ, పాంతము (పశి మ ఇరియన్‌'! 
పోగా మిగిలినదియు, కొన్ని పరిసరద్వీపములును 
కలిసి పాపువా-న్యూగిసి అసి వ్యవహరింపబడు 
చున్నవి. ఈ రాజ్యము భూమధ్య రెభనుండి 11° 
40" ద. అక్షాంశరేఖవరకును, పశ్చిమ ఇరియన్‌ 
సరిహద్దునుండి 160° తూ. తులారేఖ వరకును 





పటము గీ. 


వ్యాపించి ఉన్నదని స్థూలముగ చెప్పవచ్చును. 


ద్వీపములును ముఖ్యభూభాగమును కలసి మొత్తపు 


వైకాల్యము 4,75,524 చ. కిమీ; ఇందు పాపువా 
[ప్రాంతపు వై శాల్యము 2,84,654 చ కిమీ. మొత్తపు 
వె శాల్యమున 4,09,296 చ. కిమీ. న్యూగినీ 
ద్వీపమున ఉన్నది; తక్కినది మిగిలిన వివిధ 
ద్వీపముల వైశాల్యము. ఈ తక్కిన ద్వీపములలో, 
మనుస్‌, న్యూ[బిటన్‌ , న్యూ ఐర్‌ లాండ్‌, బోగన్‌విల్లీ, 
బూకా ద్వీపములు [పముఖములు. ముఖ్యభూభాగము 
నను, ద్వీపములందును పర్వత శేణులు విరివిగ 
కలవు. వీనిలో కొన్నింటి ఎత్తు 4,420 మీ పైగా 
ఉన్నది. ముఖ్యభూభాగమున సివిక్‌, రామూ, 
మార్‌ థామ్‌ నదులు |పవహించుచున్న వి. వీనిలో 
తొలుతటిదానియందు 480 కిమీ. ల వరకు నౌకలు 
పయనింపగలుగుచున్న వి. 


నూ జ్‌ కీ 479 
an స్వీ 
శి. ఫతోషసెతి మొ. : మొతముమీద దేశ 
య జనా అటో 
ళో = ఖ్‌ 
చున వదలు అపషజణజనముు అమెను ఫాలితో 
న త ల ఉండు. ఈ 
2, జ 
ఎంగ అఆవతయు ఉన తహదులందు చాల తగ్గు 
కల వు 
yan ఇ 
చున్నడి. అగ్నే జ వ్యాహార్‌ వాయువులు మే 
నుండి అక్షోజ అస లల. వాయవు బుతుపవ 
నుల డిసెంబరునుండి మార్చివరకును ఇట వీచు 
చున్నవి సారూ సరాసరి వ వాతయు పద2దశము 
లను అనుసపంచి 112 సెం, మ నుండి 615 
చెం. మీ. వరకు మారుచుళ 2. ఆ “లియాలోని 
ళు శ 
వక్ష, జంతు సంళతులను వెలినపిచా ఈ వాంత 
లం. 
అని 
వనన కి వహ చున్నవి. దసమన అడవులు 
ew el 
ల 
బక 
త్త జనసంఖ్య మొ... “97 అంచనాలను 
ఇ fn 
ఆనుసదించి వెశపు నసంఖః 


శీ 
"జ. సం. 84,699), రావాల్‌ (జ, సం. లశ, 
దేశీయులలో వివిధ 


లో Ca 
జారమున ఉన్నను, ఇంగ్లీషు 


4. సమాచార సా.: దేశమున టెలిఫోను 
వసతులు [ప్రముఖ కేందములందున్న వి. రేడియో 
[పసార కేందములు ముఖ్యనగరము మొదలగు 
పలునగరములలో కలవు. 


గ. యాన సొ.: దేశమున రోడ్డనిడివి 
12,109 కిమీ ముఖ్యభూభాగమునకును వివిధ 
ద్వీపములకును మధ్య నొకల దారా రాజపోకలు 
సాగుచున్నవి. అ స్ట్రలియాతో ఓడల మూలముననే 
గాక, విమానయానము వలనను ఈ దేశమునకు 
(ప్రయాణవసతికలదు. పోర్ట్‌ మార్స్‌బీలోని విమానాళ 


480 [ప్రపంచ రాజ్య సర శస్తుము 


యమునుండి ఆస్టేలియా, వోంగ్‌కాంగ్‌, మనిలా, 
ఫిజీ, |బిటిష్‌ సాలమన్‌ దీవులకు విమాన పయాణ 
వసతులు కలవు, 

6. చరిత: ఈ దేశమున అంతరా 
ముబగు పాపువా, నూూ;గిని 'పొంతములు తొలత 
వేరేరున ఉండినవి, 1888 లో ఆస్టే?ః 
యందలి కీన్‌ లాండ్‌ రాష్ట్ర పభుత్యము పాప 
వాను వశపరచుకొని 1888 లో _బెటిప్‌ (పభుత్వ 
మునకు అప్పగించినది. 1901 లో దాని పాలనా 
బాధ్యతను, బిటిష్‌ ప్రభుత్వము, ఆస్ట్రేలియాకు 
చెందజేసినది, న్యూగినీ [పాంతమును 1884 టో 
జర్మన్‌ .పభుత్యము రక్షిత పాంతముగ [ప్రకటించి 
వళపరచుకొనినది. ప్రథమ (పప౭చయుద్ధము 
జర్మను సేనలు పరాజితములైన తరువాత, దీనిని 
నానాజాతి సమితివారు, ధర్మక ర్రృత్వ (మాండేటరీ) 
[పాంతముగ ఆస్టె-లియాకు ఆప్పగించిరి (1921). 
అంతటినుండి పాపువా-న్యూగినీలను మేళవించి ఒకే 
[పాంతముగ వలనపాలనను ఆస్ట్రేలియా నిర్వహించి 
నది. దాదాపుగ శిలాయుగనాగరికతా స్థాయిలోఉన్న 
అచటి దేశీయులను, నాగరికతా పథమున పురోగ 
మింప జేయుఓకు, 1950 మొదలుగ ఆస్టేలియా 
[ప్రభుత్వము కొంత కృషి చేసినది. [క్రమముగ 
కొన్ని | పాతినిధ్య సంస్థలను ఏర్పరచి, |పజలకు 
పరిపాలనలో భాగస్వామ్యమును ఏర్చరచినది. 
ఇంతలో మైకేల్‌ సోమరే అను దేశీయని నాయ 
కత్వమున పజలయందును స్వాతం త్యాకాంక్ష 
అతిశయించినది. అంతట 197, నెస్టైంబరు 
16న పాపువా-న్యూగినీ స్వతంత్రమగుటకు ఆస్ట 
లియా (పభుత్వము సహకరించినది, 

7. పరిపాలన: ఆసై9లియా పభుత్యము 
నియమించిన గవర్నర్‌ _ జనరల్‌, స్వాతం |త్ర్య 
సిద్ధి తరువాత, ఇచట రాజ్యాంగబద్ధుడగు [ప్రభు 
త్యాధినేతగ ఉండు నటుల ఏర్పాటు జరిగినది, 
శాసనసథ యందు అధిక సంఖ్యాక బలము కల 


(౮ 
| 
2 


వానిని వధానమం తిగ నియమిందును, ఇప్పటి 
[పధానమం తి మెశేల్‌ సోమరే. శాసన 
సభ్యసంఖ్య 94. ఇంచు 69 మందిని సాధారణ 
నియోజక వర్గములును, 15 మందిని కసీస విదా 
ర్లతకల నియోజక వర్షములును ఎన్నుకొను 
చున్నవి. 10 మందిని గవర్నరు-జనరల్‌ నియ 
మించును. దేశమునందలి 18 మండలములందును 
స్టానికపాలవ ఎన్నుకొనబడిన సభ్యులుకల సంఘ 
ముల సాయమున జరుగుచున్నది. 


ళ్‌ 


8. దేశరక్షణ: 1978 మొదంగ దేశీయ 
సేనను రూపొందించుటకు ఆస్టేలియా పభుత-ము 
పూనుకొని పనిచేసినది; కాని |పస్తుతమున అది 
[పాథమిక దళలోనే ఉన్నది. దేశియులు ఎక్కు 
వగ కల పోలీసుదళము కలదు. 


9, అంతర్జాతీయ సం.: ఐ. రా. స 
యందు ఈ దేశమునకు 1975 అక్టోబరులో 
స్థానము లభించినది. 


10. ఆర్థిక రంగము ఆర్థిక వ్యవస్థ 
యంతయు రొక్కపు పంటల ఎగుమతిపై చాల 
వరకు ఆధారపడి ఉన్నది. భూమియందు ఎవరి 
కిని సంపూర్ణ సామ్యము లేదు. దీర్హ కాలపు 
కౌలులపె భూమిని సేద్యము చేసికొనుటకు |పభు 
త్యానునుతీని పొందవలెను. మొత్తము దేశవైేశా 
ల్యమున 4,05,000 ఎకరములు సేదకామునకు 
వినియ కము, పంటలలో కొబ్బరి, కోకో కాఫీ, 
రబ్బరు |(వపముఖములు. తక్కి_నవానిలో అరటి, 
చెరకు. జనుము, వరి, తేయాకు, వేరుసెనగ 
పేర్కానదగినవి. వశుపోషణకు అవకాశములు 
ఎక్కువ; పశుసంపదను వృద్ధిచేయుటకు కన్ని 
జరుగుచున్నది, ఖనిజములు దేశమున పిరివిగ 
కలవని తెలియుచున్నది రాగి, బంగారు గనులలో 
మ్మాతమే పనిసాగుచున్నది. ప్నెటోలు గనులును 
కవగొనబడినవి (1958); అయినను పె.టోలును, 


481 


5 జ కి వా 
ఫం రి సెం ప “3 Ne 61 {5 ర 0 0 y3 
షస పట స స్ట పు కా వలి gg 9 
ళా a జ a a 49 శీ Ye YA రం గ ఫీ 6౮ ్టి 

a ల అ వ 46 vit bh * 
woah ప ml 3 గనీ 
ir TU fy ఆ లి ఫ్‌ , స [ra ల సే 
ఓ ఫ్రే ఇ ఎ శ nn ఖో న" 6a a 3 
శ తథ నూ 3 De [| Y va cI 
a FA Meg wn, 13 aR ౯ 
స పటా pg me 4 ప 48 గ 
ర్స |] %) a | a లా న గ్‌ = a p n 
ri ) mi ra (1 (2 a 
శ స ల ళో 
wit 3 ళు ra fn స్త లే సి క lu శ { eg సా 
43} x జభ ళ్ళి 4 ఛం] స్త 1 ల్లో లి క. # " గ్ల గీ 
[0 నః ne ఆ yi f 3 య x: 6) 
Ww న భభ G3 (4) i షె 
జ జ్‌ 1 స్‌ vt (3 ళీ yA 
[స స. స్‌ గ 
mr ల స. ౧6 ఫ్ర తరు ల ట్లో 
ఒక్‌ క్ష న్‌ ఇ i . స్ట్‌ a) ట్‌! 
శె . గై tt శ é ( 
శ్‌ { గ్‌ [2 లీ oi 3 uA) 
Sy Crh వ a. v3 ap GY ఆ 
Ce త శ] బో వీ కం (0 ఫ్ర గ్‌ av 
(| €3 ళ్‌ + t గ శ్రి {)} rf జీ 
Fy ™ 1 క ay వ ఠి సో ట్ట (|) v3 Fs 3 గ 
1] క yp fe | 0 la ౧ ౨94 
అ సి లి 4 fa ఏ a 3 స్ట కష 
po} a 
| 62 
J # 7 - శి స్య 7 ” టి ఖగ, 
న చ భధ గ సే “3 దీ 
“1 cs 10 3a | కే. న్‌ 3, (|) ళ / సత్తి 3 a ౪ fu 
ae Yu ల] ళల శే G 
ల్‌ es st ఓ) : fd (థ్‌ ఖి ya Ya టక! 69) యే 
(ఫ్‌ « టీ 1 ౧ య + © గ ఇఉం9 
గ్ర (శ »3 క... ల శ్రి సఖ 0 vy 
yd ఏ fh Pp లే ల ప yi 4h) చ a8 ya 
2 v3 A ® wn 0 జ ధం 102 2,5 9 3 
యళ న్‌ స స 3 తా ఇగ 
63 ba గ్గ స గ్‌ v5 అ అ 3 A ra స 3 
వ 1 స్‌ ముల 
న! 8g Ca 63, 
' అ { ఖో / 
mn సి 3 ళా వ ¥ జ a 
ఖే y3 {~~ 63 4 ల్‌ గ్ర [ల స ల అ 
%ై కే సే కా. 5 f' శ ta len చా ఏ [౧ J 3 
TET! 3 cay da dd గ్ర , 
9 స "2 : 2 ur) ఇం గో నే జి శ్ర 
fen = sew Cp హన్నా త థ 9 
ఛా We ఫ ౪౫2 3 [5 [3] (3 ] గి 
గా fs) { ¢ 3 న 
క ౧ yp ప ఇల A ల్‌ 
ya ఆ నన a xh _ ya అ (౮ Tc న్‌ 3 Er “a 
క DY gn రి xa 9 2 a 3 
wm og he. 9 3 es 
ప్ర Gm an whe సం dh 6 # 


(a 
జీవనపు 


ఇటుల అట్‌ 
ఆంత కొంతమందిని 


పొౌలినీసియన్‌ జాతీ 


యు వివాహబ-ధముల . మూలమున వృద్షియైన 


జై 


కొందరు యువకులు న్యూజి 


లాండుకు వలస పోయిరి, 


హై కమీషనరే 


శం 
194 ఆయినది; 


కొసివచ్చిరి. 


నక. 
న్‌ 


0 


న్యూజిలాండులోని బిటిష్‌ 
ఇచట గవర్నరుగ వ్యవహరించును. గవర్నరు 


1856 నాటినుండి ఈ దివియందలి జనసంఖ్య [క్రమ 
పక్షమున ఒక మేజస్ట్రీటు పదిమంది సభ్యులుకల 


ముగ చెబించుచున ది 


(al 
? 


? 
ల్‌ 


పిట్‌ 
అందు 


యం 


జ 
పయనించిన 


6.5 చకిమీ) 
నిర నములు. 


ul 


\ 


వికునివలన 
అయినను 


అ 
5 


పములు 
92 మంది వనించుచునా* రు, 


డ్‌ 

fal 
Une 
లె 


ఈ 
డు 
సమీపమున 


అ 


వి కనుగొనబడినది 
దాలకాలము వరకు మనుజులు ఎవరును చేరలేదు. 


90తో ఆ దీవి 


న్‌ 


తాః, దీనికి సమీపమున ఉన్న హెన్‌ 
న 


డర్‌ సన్‌ దీవి (80 ట్‌ కిమీ); దూసీ 


ఈనో (5 చ, కిమీ). 
ఉన్నను, 


a 
లూ 


[31 


1767 లో కారరెట్‌ ఆను నా 


ముల 


[గామము ఆడమ్మ్‌టౌన్‌ ఆనబడునది కలదు. 
రిపాలనా 


విట్‌ కరన్‌ దీవిలో 
కైరన్‌ దీ 


* 


ఇ 
రిం 


&82 [ప్రపంచ రాజ్య సర ౩స్వమొు 


ఓక సమితి సాయముతో పాలనను నిర-హించును, మొదలగునవి, దీపమును ఆనుకొని పయాణము 

ఈ సమితియందు నలుగురను ప్రజలు ఎన్ను సాగించు నౌకల పయాణికులకు ఐ|కయింవ 
కొనెదరు; ఈ ఎన్సు కొనబడిన సభ్యుల ఆమోద బడును. ఆల్టిక బుట్టలు, వింతబొౌమ్మలు మొద 
ముతో మరి ముగ్గురు సభ్యులను, తాను స్వయముగ లగుననియు ఇటుల అమ్మబడుచున్నవి. _బిటగ్‌, 
ఇరువురు సభ్యులను గవర్నరు నియమించును. న్యూజీలాండుల మధ్య పయనించు స్టీమరులు 
(పభుత్యకార్యదరక్శి పదవసభ్యుడుగ ఉండును. ఈ దీవికి కొలది దూరమున సమ్ముద మధ్యమున 
మేజిస్ట్రీటును టా ఒకసారి 'పజలు ఎన్ను ఆగును; చిన్నపడవలలో వస్తువులు ఆ నౌకల 

క్రానెదరు. ఇతడు సమితికి అధ్యక్షత వహించును. వద్దకు చేర్చబడును 

సమితిలోని తక్సిన సభ్యుల పదవీకాల. పరిమితి దీవియందు ఒక పాఠశాల కలదు, ఇందు చది 
ఒక సంవత్సరము మ్యాతమే వినవారిలో |పతిభకలవారిని న్యూజిలాండు, ఆస్తేలి 

వ్యవసాయము పజల ముఖ్య జీవనాధారము; యాలకు ఉన్నత విద్యకై పంపుచున్నారు, దేశీయ 
ద్వీపపు అవనకరముదకు పోను మిగిలిన పండ్లు లండు రోగబాధ చాల తక్కువ, 

ఫిజీ దీవులు 

ముఖ్యనగరము : సూవా; జెండా: సీలపు భూమి ఆశ్షాంశరేఖన, 177"క5' తూ, తులాంశ రేఖపె 
కె దండమువద్ద నాలుగవ భాగమున ఎరుపు, ఉన్నది. అన్ని దీవుల మొత్తపు వైశాల్యము 
తెలుపు, నీలిరంగులలో యూనియన్‌ జాక్‌ కలది; 18,272 చ.కిమీ. అన్నింట పెద్దదియగు వీతీ లేవూ 
నాణెము : విజియన్‌ డాలరు; 100 సెంట్టుగ దివి వైశాల్యము 10,886 చ. కిమి; దాని తరు 
ఇది విభక్తము. 1ఫి. డాలరు = ర.60, వాత పేర్కొనదగినది వనువా లేవూ దీవి; దేని 
కొలతూకములు : బిటిష్‌ విధానపువే అయినను వై శాల్యము 5,5కిక చ. కిమీ. ముఖ్యనగర మగు 
మ్మెటిక్‌ విధానమునకు మార్చు యోచనకలదు; సూవా, వఏతీ లేవూ ద్వీపపు దక్షిణతీరమున ఉన్నది. 
కాలగణన ; అర్థరా తి 12 గం = ధ్రారతదేశ పెద్ద ద్విపములన్ని యు అగ్నిపర్యతజము లు; అచ్చ 
మున సొ. 5. గం, 90 ని. టచ్చట తిప్పలున్నను, నెల చదరముగ ఉండును. 

1. ఉనికి మొ : దక్షిణ పసిఫిక్‌ మహో ద్వీపముల చుట్టును పవడపు తిప్పలు ఎక్కువగ 
సముదమునండలి దాదాపు 850 దీవులు ఈ కన్పట్టును, వీతీ లేవూలోని అత్యున్నత శిఖరవు 
ద్వీప రాఖ్యమున చేరి ఉన్నవి; ఇందు 100 దివు ఎత్తు 182కి మీ. ఆ డీవిలోని ముఖ్యమగు నది 
లలో మాత్రమే |పజలు నివసించుచున్నారు. ఇందు రేవా. దీనిలో 112 కిమీ. వరకు చిన్నపడవలు 
రోతుమా దీవి తప్ప తక్కిన అన్ని దీవులును పలా నరవ గలను 
15°22? ద, అతాంశ రేఖలకును, 174°_177° ని. ఫీతోష్టస్టితి మొ. : సముద్రవు మట్టమున 
తూ. తులాంశరేఖలకును మధ్య చెల్పాచెదరుగ ఉష్ట్రత 609-909 ఫా, మధ్య, సాలు పొడవున, 


ఉన్నది. రోతుమా దీవి మాత్రము 1280 ద, మారుచుండును. సాలున అధిక భాగమున తూర్చు 


శో 
ననే అ 
చె ఇఒ జ అ షే వార మాం పాంటి జ మై ఆం ww” 
ఉదా రలు. స ర DT Wwe తంలో 
ఆల 
మొన 
జ ల ఇ 
ree, We ఖల por అత్య అరల త. న. జ్యో క 
నూ తము చరిచా అబు కట కహ హూ రూ BOs 
ఫు 
చర" ల Van MNCL ల అల వా 
౨తిగ ఉన్న Du MET స శ్ర అ కన క. wr CE? 
త 
ఖో జ్‌ ర మలిన అ 20£ m= mg వ్‌ ఇ ఇగ ~ wy ఇ 
సడి ర? wate Paw me Tulse ew ప స Be ఆ 
జ 
~ జ్‌ || గ్‌ా ఇల?” +4 75 క షై శో Ce స 
{ CUre Ce md pees i వి మం కా. మస్‌ ఇ pa శీ అలల ఈ 
Caran 
గ స్త 
క tx స్‌ au see, త 
చ mire స్‌ు ర్‌ం, సు అరుం mh కట. త్త 
రం లం ఎం వి దొ తిం ఆ రా జరు Pre 
rE జ బిడి Meee wn రం ఆర ఆం సళ జోలో 
ఆలో న్యూ 
షె 
CR-V రం ETA మ జ న్స] ol 
వ చస చా స బి అంటాం 3 ఇల్లూ అం, నాన యూ వడుం 
న. ww 


6,590; 
యూరపీయులు 9,637; చీసీయులు 
5,149; రోతుమాలు ర్‌, 797; తక్కిన పసిఫిక్‌ 
దీపజాతుల వారు 86,095; వీరుగాక ఇతరులు 
2/9. సూవా నగరపు జనసంఖ్య దాదాపు 60,000. 
1971 అంచనాలను అనుసరించి దేశము మొత్తపు 
జనసంఖ్య 5,లి5్‌ 851, జాతులరిత్యా భారతీయులు 
49°. ; ఫిజీయక్లు 41.1%; 21% 
యూరపియనులు; 1.9 సంకరపు యూరపి 
యనులు; చినీయులు 1%; తక్కి నవారు 2.5% 
కలరని తేలుచున్నది (196%). ఫిజియనులు 
మలయో=పొలినీసియన్‌ జాతికి చెందినవారు; వీరి 
యందు పెక్కు మాతృభాషలు వా? ప్రియందు 
ఉన్నను, భావూ భాష, రోతుమా దీవిలో తప్పు, 
తక్కిన అన్ని దివులందు విరివిగ ఉపయోగంప 
బడుచున్నది. రోతుమా దీవిలో రోతుమన్‌ భాష 
వ్యాప్రియందు కలదు. భారతీయులలో, పలు 
భారతీయభాషలు |పచారమున ఉన్నను, హిందీయే 
సామాన్యభాషగ ఆదరణను పొందినది. ఇంగ్రీఘ 
అధికార భాషగ పరిగణనను పొందినది; ఆయినను 


అచ్చపు 


tp: 


ts 


అన్నల 
శౌ ire foe % టా న్ని “e అం తట్‌ య్‌ ర్‌ 
అ ఆ Ce he సయ = న ఈ స షలును 
ap) 
ee DoE జ Ww, Was, 7 sy hem ల 
Pees ens oe Ege టీ ఈ tar బి యసులును 
యలు 
క న అం అమ ల్‌ సరు ఇగో “ 
చమూ ప్రియాంకను వారా” అందకు ౩న 
Ge గో 
వ MC TTC 
cy ఇకో క్ల (a) ఈ పట Se et TaD pe ul “ మ్మ్మ్య లో పీతా లో జ శి 
జో న క ~ శ ఖే a mgr జ" 
కక ల ర TR 3 న్‌ స్తే జవ య స తకి న et ఇతర 
శకాలు గా ల 


ముఖ కం దములను అన్నింటిని. ఇది కలుపు 
కృది. వనువా లేవూ వవిలో 277 కిమీ. నిడివి 
క్‌ ల రోడ్డు కలవు. తక్కిన దెవులందు కొన్నింట 
కూడ తగుమా తపు రోడ్డు కలవు. మొత్తపు రోడ్డ 
నిడివి 2,202 కిమీ. ఇందులో 192 కిమీ. రోడ్డు 
.2 అడుగుల గెబి కలిగిన 
రె ర కలదు; ఎని పొడవు 579 కిమీ. 
ఇది చెరకు వ్యవసాయపు కేతములకు మ్మాతమే 
ఉపక రింయచున్నది. వపముల మధ్య |[పయాణ 
మునకు నౌకలు ఉపకరించుచున్నవి; మొత్తమున 
8,160 టన్నేజి కలిగిన 126 నౌకలు. ఇందులకు 
ఉపక రించుచున్నని. సూవాలో నౌకల మరమ్మతు 
లకు, రాకపోకలకు తగు వసతులు కలవ. 


484 (పపంచ రాజ 


సూవాకు 160 కిమీ. దూరమున ఉన్న నాంది 
(నావ! నగరప్త య. విమానాశయము 
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, 
మెక్సికో, యు, కు నరుగ విమానయాన 
వసతులు కలవు. రాజుము నందలి వేర్వేరు 
ద్వేపముం మధ్య రాకపోకలకును విమానయానపు 


సౌకరం ను వకొడి ఉనాది 
జ య వా 


నుండి, యూరప్‌ 


a 


6. చరిత: ఈ రాజ్యమునందలి కొన్ని 
డీక్చంను డచ్చి నావికుడ”. టాస్మ్యక్‌ 1648 లో 
తొలుత కనుగొనె4; తరువాత కెప్తాన్‌ కుక్‌ 
మొదలగు బిటిష్‌ నావికులును వానిసి, తక్కిన 
వానిని కనుగొనిరి. 1304 లో అచటి తొలుతటి 
. పాంతమున నెల 
కొల్పబిడినది. కమముఈ యూరపునుండి మత 
[పచారకులున ఉ ఆట చేరి దశీయులను కై, సవులుగ 
మార్చిరి. కాని వివిధ తెగల మధ్య నిరంతరము 
అట పోరాటములు చెలరేగి ర క్రపాతము జరుగుట, 
విదేశీయ మారణాయుధముల సాయమున, ఎక్కు. 
వైనది. అంతట ఆయా తెగల నాయకుల అభ్య 
ర్థనపై 10 అస్థ్రోబరు 1874న ఈ దేశమును 
డటన్‌ వశపరచుకొని మకుటవు వలసగ పక 
టించినడి. అంతట, అచటి చెరుకుతోటలలో పని 
చేయుటకై భారతదేశమునుండి, గు తషరతు పై, 
కూలీలను _బిటిష్‌ పభుత్యము కొనివచ్చినది. 
ఇటుల 1916 వరమ సాగినది. ఇటుల వచ్చిన 
కూలీలు, షరతుకాలము దాటిన వెనుక సైతము 
అచటనే స్థరనివాసము ఏర్పరచుకొనుటవలన 
[క్రమముగ దేశీయుల కన్నను వారి సంభ్యయే 
ఎకు, వెనది; యూరపీయ భూ సాగములును 

ండరు ఆచట చేరిరి. తొలుత యూరపీయులకు 
మా|త్రమే భాగస్వామ్యముకల (పాతినిధ్యసంస్థలు 
దేశమున 1904 లో ఏర్పరుపబడినవి. |కమముగ 
అందు మార్పులు జరిగి భారతీయులకును ఫిజి 
యనులకును, తక్కిన వారికిని అందు [పాతి 


23 


ధ్రము కల్పింపబడి 10 ఆక్షోబరు, 1970న 
మన్‌ వెల్తున భాగస్యామ్యముకల సర్వసత్తాక 
౧తం లత రో రాజ్యముగ ఫిజీ రూపొందుటకు పీటన్‌ 
వకాశము కల్పించినది. 


ర్ట 


ర 


7. వరిపాలన : బిటిష్‌ రాణి నియమించు 
గవర్నర్‌ - జనరల్‌ రాజ్యాంగ బద్ధుడగు అధి 
నేతగ ఇట వ్యవహరించును. పార్ణమెంటునందు 
ఆధికసంఖ్యాక బలము కలవానిని |పథానిగను, 
ఆతని ఆధీష్ట పకారము తక్కిన మంతులను 
గవర్నర్‌ జనరల్‌ నియమించును. ఈ మంతి 
వర్గము పార్ణమె ుంటుకు బాధ్యత వహించి పాలనను 
క పార్తవె మెంటున పతినిధిసభ, 
ne సభ ఆనదగు రెండు కక్షలు కలవు. |పతినిధి 
సభయందలి 52 మంది సభ్యులలో వివి మంది 
ధారతీయులును, 28 మంది  ఫిజియనులును, 
6 మంది తక్కినవారును ఎన్నుకొనబడు అవ 
కాశము కల్పింపబడినది, శిష్టసభలో 22 మంది 
సభ్యులు కలరు; వీరిలో 8 మందిని ఫిజియన్‌ 
తెగల నాయకులును, 7 మందిని [(పధానియు; 
6 మందిని [పతిపక్ష నాయకుడును, ఒకరిని 
రోతుమా దివిలోని స్థానిక సంఘమును నియ 
మించును. దేశమునందలి రాజకీయ  పక్షములలో 
ఆలయన్స్‌ పార్టి, నేషనల్‌ ఫెడరేషన్‌ పార్టీ అను 
నవి [పముఖములు, ఇందు తొలుతటిది అధినివెశ 
(పతిపతిని మాతమె కోరగా రెండవది జాతు 
లతో నిమి త్రములేని వోటింగు పద్దతిన గణతంత 
రాజ్యము ఎర్పడవలెనని కోరుచున్నది. ఈ రెండవ 
దానియందు ఎక్కువగ భారతీయులు కలరు. 
దెశపు 14 రాష్ట్ర ములలో ఎన్నుకొనబడిన పతి 
నిధుల సాయమున పాలన జరుగుచున్నది. సువ్యవ 
స్థితమగు న్యాయనిర్వ హణ వ్యవస్థ కలదు. 


ioe 


లి కంపెనీల 
వివిధజాతులు 


ర. దేశరక్షణ : (పస్తుతము 
పదాతి దళముమ్మాతమె కలదు, 


వజిదివుల 


వారున్న పోలంసు దము కలదు; ఇందు 896 
మరది పనిచేయుచున్నారు (1970). 

9. అంతర్జాతీయ సతః గ 
ఐ. రా. స. యందును, దత్నిణ పసిఫిక్‌ కమీవన్‌ 
లోను ఈ దేశము నభ్యత్వము కలిగయున్నది. 

10. ఆర్థిక రంగము:  వ్యవని 
పెనను, విదశవ్యావా “ము వైనను ఈ దేశపు 
ఆర్థిక వ్యవస్థ ఎక్కువగ ఆధారపడి ఉన్నది. 
దేశీయుని తలసరి ఆదాయము లీ15 డాలర్హు 
(1969). దేళపు భూమిలో 4,56,000 ఎకరములు 
వ్యవసాయమున ఉన్నది. దేశావసరముల కొరకు 
మాతమే వరి పండింపబడుచున్నది. చక్కెర, 
కొబ్బరి, అరటి, కోకో, అల్బ ము ఎగుమతి కొరకై 
పండింపబడుచున్న వి. దాదాపు 159 వేల ఎక 
రముల భూమి చెరకు నాగున ఉన్నది (1967). 
ఆ కృషిలో పాల్గొను 14,790 మందిలో భారతీయ 
కృషికుల సంఖ్య 4,216; దాని తరువాత లెక్కకు 
వచ్చు ఎగుమతి పంట కొబ్బరి. అరటి పండ్ల 
ఉత్పత్తిలో ఫిజియనులు మ్యాాతమే పాల్గొను 
చున్నారు. దేశమున 150 వేల పవవులు కలవు 
(1969); కాని దేశము విదేశములనుండి మాంస 
మును దిగుమతి చేసికొనుచున్నది. మత్స్య పరి 
(శ్రమ ఆధునిక పద్దతులలో కొనసాగుచున్నది, 
దేశమున అటవిసంపద ఎక్కువ; అయినను అది 
దేశావసరములకు మ్యాతమే వినియుక్రము. ఖని 
జములు ఎక్కువగ లేవు. బంగారము, మాంగనీజు 
మాత్రము కొన్ని |పాంతములందు |తవ్యబడు 
చున్నవి. చక్కెర, కొబ్బరి, బంగారములకు సంబం 
ధించిన పరి|శమలు కొన్ని కలవు. దేశమున విద్యు 
దుత్స త్రి డీజెల్‌ యంతములచే దేశావసరములకు 
చాలునంతగ జరుగుచున్నది. దేశపు ఎగుమతుల 
విలువ 4.588,55,000 డాలర్జు; దిగుమతుల విలువ 
11,15,50,000 డాలరు (1971). చెల్లింపుల 


(a 
ke 
(అ) 
qt 


fA 
Er 
{XN 
హా 
ట్రీ 


ప ణా ow ww రర 
లందు ఆదునిక గ్యహదసతిని 
ళో 


fA 
శ రైక 
డు ౦౧ 


AN 

fr 

G 

౧ 

రో 

G 

£% 

షై 

UX 

cA 
a 
yg 2 
(px 

టి 

tA 
౮ 
Cr 

ర 


ట్రీ 
ix 
ర్‌ 
అగ్నీ 
[1 
| 
29 
fA 
op 
క్కి 
స © z] నీ t 
i 
(x 
[గి 
tp 
fe 
f* 
శ) 
స్ట 


సంఖ్య 115. 988: న్‌ 
భారతీయులు 78,681; యాకపీయులు లి 
చీసియులు 1,555; తడితరులు శీ 6:ఏ. 
పాఠశాలలేకాక 7కి కిశువిద్యాశాలలు, ఒక 
కొస్ర పాఠశాల; ఒక వ్యవసాయ పాఠకాల 
చేయచున్నవి (1971). 1963 లో సూవా 
రమున దక్షిణ పసిఫిక విశ్వవిద్యాలయము నెల 
కొల్పబడీనది, లవుతోకాలో ఒక _గంథాలయము 
కలదు. ఇంగ్రీషున ఒక డినపతిక వెలువడు 
చున్నది. 

12. యాతా సౌ.: పభుత్వ ఆదాయమున 
కొంతభాగము యా,తికులవలన లభిచుచున్న ది. 
అందువలన యాత్రికులను అకర్షి ంచుటకు తగిన 
వసతులను |పభుత్వము సమకూర్చినది. పాస్‌పోర్టు 
కల కొన్ని నిర్దిష్ట దేశ ముల వారికి, వీసాతో నిమి 
త్రములేకుండ నాలుగునెలల నివాసమునకు పర్మిటు 
లభించును. తక్కిన దేశముల వారు పాస్‌పోర్టు, 
వీసాలను కలిగియుండవలెను. యు. సై., ఆఆస్ట్రే 
లియా, న్యూజిలాండులనుండి యా, తికులు ఎక్కు 
వగ ఈ దేశమునకు వచ్చుచుందురు. 1969 లో 
185,168 మంది ఈ దేశమును దర్శించిరి. 


{tn 
టి 
Ph 
fe 
* 
fx 
EA 
వ! 
£ శ 


peu 
ఆక్‌ లీ 


రగ ర్‌ 
ప ఈ 


1 
J 
శ్‌ 


ముకక ాీ బక కాస్టందుంితానాలు 


15. ఫ్రెంచి ్హాలినీసియా (పాలినినియా ఫూంకాయిన్‌ } 


(యెంచి కమ్యూనిటిలోని పసిఫిక్‌ ద్వీప రాజ్య 


ముఖ్యనగరము వ పపీతే, నాణెము : 
(ఫాంక్‌ సి. ఎఫ్‌. ఇ); 10 

2.70; కొలతూళములు = చుడ 
కొలపరిగజన : వివిధ చ్వేపవర్గములందు. వివధ 


రితులుగ ఉన్నది. 


1. ఉనికి మొ. : పసిఫీక మహాసము దమున 
ఒక విస్తృత [పాంతమున చెదరియున్న ఆరు 


ద్వీపవర్లములు చేరి (ఇంచి పౌలిసీసి 
వ్యవహరింపబడుచున్న వి: (l సొసైటి ద్వీప 
వర్గము; ఇందు తాహితీ చ్వ్యేపము (17°40" ద; 
149°20'పను, మూరియా, రియాటియా ద్వీప 
ములును చేరిఉన్నవి. (2) మార్కిసాస్‌ ద్విప 
వర్గము; ఇందలి దీపములు సో ద. ఆమవాంశ 
రేఖలకును, 188_141° ప. తులారెఖలకును 
మధ్యనున్న [ప్రాంతమున చెదరి ఉన్నవి. 8, తువ 
మోతూ ద్విపవర్గము; మార్క్వెసాన్‌ దీ్పపముల 
460 కి. మీ. పశ్చిమ నైరుతిన ఉన్నది. (4) 
గాంటియర్‌ ద్వీపవర్గము; తువమోతూకు ఆగ్నే 
యమున ఉన్న ఈ ద్విపములలో మంగ రేవా, 
తరవాయి, అకమారూ అను మూడు ద్వీపము 
అందు మ్మాతమే జనులు నివసించుచున్నారు. 
(5) తుబువాయ్‌ (ఆస్టల్‌) ద్వీపవర్షము; సొసైటీ 
దీవులకు దకిణమున ఉన్నవి (6) క్రిప్పర్‌టన్‌ 
దీవి (10°18 ఊఉ. 109°12' ప; ఇది జనా 
వాసము లేని అతల ద్వీపము; ఉతర అమెరికా 
లోని మెక్సికోకు నైరుతిన, పనామాస 2080 
కి. మీ. ల దూరమున ఇది ఉన్నది. పై ఆరు 
ద్వ్యీపవర్గముల మొత్తవు వైశాల్యము 8,988 
చ. కిమీ. 


( 
యతో 


తె. జననంఖ్య మొ. : 1971 అక్కలను 
ఆసరించి ఈ వ్యేపములందలి మొ తపు జన 
సంఖ్య 1,19,165. జనులలో డాదాపు 85 వేల 
మంది తాహితీ దిఎయందు వసించుచ.న్నారు. 
ముఖ్యనగరమగు పపీతే ఈ దీవియందే ఉన్నది; 
ముఖ్యనగరపు జనసంఖ్య 79,494. జనులలో 
కొన్ని ఆలిఖితములగు మాతృభావలు _పచారమున 
ఉన్నను, _ఫెంచి భాషయే సర్వత వాడుకలో 
ఉన్నది. అత్యధిక సంఖ్యాక [ప్రజలు క్రైస్తవులు; 
కొలదిగ బౌద్దులును, [పకృతి దేవతారాధకులును 
కలరు. 


శీ. సమాచార సా, ; 
విరివిగ కలదు. 


చెలిఫోనుల సౌకర్యము 


ర. యాన సొ. : వివిధ ద్వొపముల మధ్య 
కొంతవరకు నౌకాయాన సంబంధము కలదు. 
తాహితీనుండి ఫాన్సు, సొన్‌ ఫాన్‌సిస్కో, న్యూజీ 
లాండ్‌, ఆ స్రైలియాలకు స్టిమర్తవలన రాకపోకల 
వసతి కలదు; తాహితీనుండి తక్కిన కొన్ని 
దీవులతో విమానయాన సంబంధము కలదు; 
పారిస్‌, హోనూలూలూ, యు. మై, మెక్సికో, 


న్యూజీలాండులకు విమానయాన సౌకర్యము 
కలదు, 
6. చరిత వీనిలో సొసైటీ దీవులను 


(టిటిష్‌ నావికులు 1767లో కనుగొనిరి; కాని 1844 


దేశపు నావికులు 15౫5 రో క ది 
నుండి _ఫెంచివారు ఏనిని 1342 లో వశపరచు 
కొనిరి. తువమోతూ  చవులను స్పెయిన్‌ వారే 
1606 లో కనుగొనగ, 1881లో ,ఫెంచివారు 
స్వాధీనపరచుకొనిరి. గాంబియర్‌ దివులను బిటిష్‌ 
వారు తొలుత 1797 లో కనుగొనినను తరువాత 
15681 లో అవి (ఫెంచివారికి లభించినవి, ఆస్ట్రల్‌ 
దీవులను ఆంగ్లేయు డగు కెప్తాన్‌ కుక్‌ 1777లో 
కనుగొనెను; | ఫెంచివారు వీనిని 1880 లో వశ 
పరచుకొనిరి. క్లిప్పర్‌ టన్‌ డదవిపై 1858 లో, 
మెక్సీకోను కాదని, తన అధికారమును | ఫెంచి 
[ప్రభుత్వము నెలకొల్పినది. ఇది ప్రస్తుతము 
పరిపాలనారిత్యా _ఫంచి పౌలిసిసియాలో ఉన్నను, 
_ఫెంచి రాజ్యాంగ రిత్యా (ఫాన్సుతో నేరుగ ముడి 
వడి ఉన్నది. 

7. పరిపాలన : తొలుత (పెంచి (ప్రభుత్వపు 
వలస పాలనలో ఈ రాజ్యము ఉండినది. (ఫెంచి 
కమ్యూనిటీలో ఆంతర్భాగముగ, సము[దో త్రర 
[పాంతపు హోదాలో ఈ [పొంతము ఉండుటకు ఇచటి 
(ప్రజలు 1958, నవంబరులో స్వేచ్చాపూ ర్యకముగ 
తమ ఆంగీకారమును తెలిపిరి. తదాదిగ (ఫెంచి 
[ప్రభుత్వము నియమించు ఒక గవర్నర్‌, ఇచటి [పజ 
లెన్నుకొనిన ఒక పాలక సంఘమునకు బాధ్యత 
వహించి, ఆంతరంగిక పాలనను, నిర్వహించు 
చున్నాడు. ౪0 మంది సభ్యులను దేశీయ (పజలు 


“థి 
పతినిధిని ఈ దేశము ఎన్ను కొనుము 
68 డేశరతణ, లీ. అందర్జాతీయ సం. : 
కూ వన వ్‌ జీ జ జ అట 
సం న్వ్‌దళపు లు త్వ మే జాధ;త వహించి గిరా 


10. ఆరిక రంగము ; వ్యవసాయోత్సత్తుల 
ఎగుమతులును, యా తికులవలన ఆడాయమును 
ఆరిక వంచనకు 
థి "లోట 
చెరకు, పండు” కాఫీ, కొబ్బరి, ముఖ్యడులగు 

అ లి 
పంటలు. ఈ దీవులను 28,575 మంది విద 
యులు దర్శించిరి (1967; యా తికులకు వస 
తులను చేకూర్చు పెద్ద హోటళ్ళు కలవు. దేశపు 
ఎగుమతుల విలువ 18,400 లక్షల [ఫాంకులు, 
దిగుమతుల విలువ 18,642 లక్షల [ఫాంకులు 
(1౯70). దేశపు బడ్జెటరీ వ్యయము 81,124 
లక్షల (ఫాంకులు (191). 


11. సాంఘిక రంగము: దేశమున 
80,600 మంది విద్యార్థులు కల 15 పయిమరీ 
పాఠళాలలును, 5,547 విద్యార్థులున్న 15 సెకండరీ 
పాఠశాలలును, 8/56 మంది విద్యార్థులు | కల 
ఏ సాంకేతిక పాఠశాలలును కలవు (1971). 


ఈ ద్వెపముల ఆధారములు, 


జా అర లల నల ఆలో క TE శ జ గ 

పసిదిక్‌ మహానము మున 25-12 25-141 

ల నబ ్మ re ఈ గల్‌ ఖో 

ఊఉ. ఆ. రేఖలకును, 177217126 ప 

తులారేఖలకును వధు కుదుకుకొనయున్న రండు 

ఓ op 

ల మ్‌ న్‌ా 

Fs చి-పములు (ఈస్తరన్‌ me Dt 3 wc 
Cs గ్‌ా న్‌ 

దల గా జ 

దింపము)కు, ఉక అతలవ-పమును కలిసి చే 


వై కాల్యము దాదాపు 
2,856 _ 1460). 
15590 లో యు. సై. దేశపు నావికులు ఈ 
ద్వ్యేపములను కనుగొనిరి; 186 లో అధికార 
ప పభుత్యము ఈ ఉప 
ములను వశపరచుకొనినది. ద్వీపవాసులలో డే 
యులు పొలినీసి యన్‌ జాతివారు; ఇంగ్లీషు. బోధన 
భాషగను, అధకారభాషగను వ్యా ప్రియందున్న ది; 
_పజలందరు క్రైస్తవులు. యు. సే. దేళవు నాజె 


ములును కొలతూకములును ఇట ఆమలున ఉన్నవి. 


హో 
ల 
ox 
EA 
వి 
గ్ర 
cab 


వులు 
లోని ఒక దద వర్షము) 


బరులోను, 1942 జనవరిలోను, దండయా తలను 
జరిపినది. 1942 జూన్‌ కి-6 మధ్య ఇఓ జపాన్‌ _ 
. స. నౌాకాదళముల మధ్య ఘోర సంగా 
మము సాగి, తుదకు జపానీయ దండయాత్ర 
తిరుగ గొక్టిబడినడి. 1970 నుండి ఈ దీవులు 
యు. సై. ప్రభుత్వపు నౌకాసెన్యపు అధీనమున 
ఉన్నవి. పసిఫిక్‌ మహాసముుదమును ఆధిగమించు 
విమానములకు ఇప్పటికిని ఇందలి విమానాశ 
యము ఒక మజిలీగ ఉపకరించుచున్న ది. 


గ్ల 


కేగ యు. సై. ధర్మ కర్తృత్వపు పసిఫిక్‌ దీవులు 


1. ఉనికి మొ. : యునైటెడ్‌ సైట్స్‌ (ప్రభు 
త్వపు ధర్మక రృత్యవు పాలనలోని పసిఫిక్‌ సాగర 
ద్విపముల సంఖ్య, అందలి ఆతలడ్యిపములతో 
కలసి, మొతము 2,141. వీని మొత్తపు వైశా 
ల్యము 1,779 చ. కిమీ. దాదాపు 77 లక్షల 
చ. కిమీ. వైళాల్యముగల పసిఫిక్‌ మహాసాగర 
భాగమున అటనట ఈ దివులు కననగుచున్న వి. 
అయినను వీనియందు 64 దీవులలో మాతమే 
జనులు నివసించుచున్నారు. ఈ దీవులున్న సాగర 


పాంతము 1°_-20°_&. అఖాంశ రేఖలకును, 
180°_172° తూ. తులారేఖలకును మధ్య విస్త 
డించి యున్నది. శః దీపసమూహ మున దాదాపుగ 
కేంద స్థలమున “టక్‌ దీవి ఉన్నది. ఈ దివి 
సాన్‌ [పాస్పిస్కోోకు 8,000 కిమీ. నైరుతి భాగ 
మునను, ఖిలిప్పినులకు 8,200 కిమీ. లు తూర్పు 
నను ఉన్నది. ఈ ద్విపములందు మూడు వర్గ 
ములు కలవు; (1) కెరోనిన్‌ ద్యీపములు. ఇవి 
పశ్చిమ, దక్షిణ భాగములందు ఉన్నవి; ఇందు 


పలావ్‌ (487 చ. కిమీ; 7°80 ఊ.-185" 8" తూ." 
టక్‌ (101 చ. కిమీ; 7°25 ఊఉ _151°47'తూ.', 
పొనాపే (884 చ. కిమీ; రకల ఉ.-158-15" 


తూ.) పముఖములు,. (2) మార్షల్‌ చవులుుకన్‌ 
తూరుుభాగమున ఉనావి. ఇందు కంజలిన్‌ 
ల్‌ 


గురక : ఇవి ఉత్తర భ ఫు. 
రోటా [85.5 చ.కిమ్‌; 14 నుండి 1 ల. అ.- 
1458.16" తూ." సునన్‌?! 121 చ.కిమి; కరి 
నుండి 177 & ఆ-145 41 నుండి 50" తూ), 
తిసియన్‌ ) 101 చ.కిమీ; 14°56 ఊఉ. ఆ_145°85” 
తూ). పరిపాలనా కందము సెపాన్‌. మరియానా 
దీవులు అన్నియును ఆగ్ని శె లజములు. పశ్చిమ 
కెరోలిన్‌ వర్గమునను, ఇఅట్టివి కలవు. తూర్పు 
కెరొలిన్‌ వర్గపు (టక్‌, పొనాపే, కుశేదివులలోను 
కూడ అటనట అగ్ని కె లీయపు తిప్పలు కలవు. 
తక్కిన దీవులన్నియు పవడపు తిప్పల అతల 
ద్వీపములు. 


శి. శీతోప్ట స్థితి మొ. మొత్రముమీద డవు 
లందన్నింట ఉష్టమండలపు కీతోస్పపరిస్థితుల కన 
నగును. ఉష్టో గత సాలున 70° నుండి రిక్‌? ఫా. 
వరకు మారుచుండును. వర్షపాతము దివులందు 
విభిన్న రీతులలో ఉన్నది. మరియానా దివులలో 
వర్షపాతము సాలున 205 సెం. మీ. కాగా, తూర్పు 
కెకోలిన్‌ ద్వీపములలో అది 464 నెం.మీ. కు పోవు 
చున్నది. పెక్కుదీవులకు జులై నుండి నవ౭బరు 
అంతము వరకు తుఫానుల బెడద తరచుగ 
ఉండును; కాని తూర్పుకొననున్న దీవులకు ఆ 
బాధలేదు. 


దివులందన్నింట దట్టములని చెప్పదగు అడవులు 
కలవు. అతల ద్విపపు కంకణ భూములందు 
కొబ్బరిచెట్టు చాల ఎక్కువగ ఉన్నవి. గబ్బిలము 


ర 
ము సాలా 
ఇద, కొ ఆతు ౪ సలి అబ్బ త్మ తో 
ఉనా వ పకష్షిసంతతి దమ స లీ 
అబే జ్‌ heh 
అ అద ఇనా లావి దారా 
త్రీ జననంఖ్య మొ.వి దడి రొని లెక్క 
శన ౪ wee సా టీ కళ. = 
ఆను Deus చి ఆం మ్య మ మి తప్పు మెాదుం వం ld 
టు ఎలాటి [సూ 
శన on 7 గాలా వ జ జా నరాల 
రెకీవ, విరలో తలి౨,7:2 మంచ టే డవియందు, 
Wa 
కాలి బర జం వ వాం విరా ఎ ఈ భి చి 
వలె, స్థ డా రు మ కం న అ అ వశీ, 249 మందె 
ల్‌ షి యె ళా షు లో 
మారల్‌ దివృులందును వపించుచువా కు. ఇచటె 
(ren (on 
2). TE వద దోపి వ కా ౪ ఇన లా 
దేశీయులు మె కోనెసియస్‌ మానవజాతికి చెందిన 
hoe టగా 
పది టం షాది శ 


[ప్రజలలో క్రైస్తవ మతము చాలవరకు వ్యాపించి 
నను, పురాతన పకృతి దవాతారాధనగకు సంబం 


తపాలాశకాఖయే ఇచటి తపాలా వసతులను 
నిర్వహించుచున్నది ద్వీపములలో (ప్రముఖము 
లగు ల జలిఫోను వసతులు ఉన్న వి. 
వేర్వేరు ద్వీపముల మధ్య చాలవరకు రేడియో 
వలననే సమాచార సంబంధమునకు వసతులు 
కలవు. 


ల 


న్న 


ర్‌. యాన సౌొ.: [పభుత్వము నిర్వహించు 
విమానయాన సంస్థ ఐవిద దీపముల మధ్య 
విమానయానమును నిధ్వహించుచున్నది. ఆటులే 
నౌకాయాన సంస్థలు కొన్ని వేర్వేరు దివులమధ్య 
పడవలను నడపుచున్నవి. 


490 పపంచ రా 


6. చరిత: 1కి! లో మెగెల్టాన్‌ అను 
స్పెయిన్‌ దేశపు నావికడు ఇందలి మర్‌ 
దీవులను కనుగొని వానికి “లా ద్రోన్‌' వవులని 


అయినను తకి_క పపంచయునకు 19వ శతాబి 


యై 
డు వర్గములకును వ్యాపింప 
జేసినడి. కాని 156585 తో మార్షల్‌ దీవులను 
జర్మనీ బల పయోగమువలన వశపరచుకొనినద. 
ఇంతలో 1895 లో జరిగిన యుద్ధమున స్పెయిను 
దేశము యు. సే. వలన ఓడంపబడినది. అందు 
వలన మకియానా దీవులలోని గ్యామ్‌ చవిని 
యు. స్సు. కు స్పెయిన్‌ వశపరచినది (చూ. 
గ్వామ్‌దీవి); తక్కన మరియానా చెవులను, కెరో 
లిన్‌ దీవులను స్పెయిన్‌ జర్మన్‌కి ఆమ్మి వేసినది. 
[పథమ పపంచ యుద్ధకాలమున జపాన్‌ ఈ 
దీవులను అన్నింటిని జర్మనీనుండి వశపరచు 
కొనినది. తరువాత నానా జాతీసమితి అనుమతితో 
జపానే ఈ చవులను మాండేటరీ [పాంతముగ 
పాలించినది. 1$8ళ లో నానాజాతి సమితినుండి 
వైదొలగిన తరువాత, జపాను (ప్రభుత్వము ఈ 
దీవులను సెనిక స్థావరములుగ చేసినది. ద్వితీయ 
(ప్రపంచయుద్ధ కాలమున జపాను సేనలకు ఈ 
స్థావరములు ఉపకరించగ యు. సై. సేనలకును 
జపానుసేనలకును మధ్య _ ఘోరసం[గామములు 
ఇట చెలరేగినవి. కడపట ఒకటివెనుక వేరొకటిగ 
ఈ దీవులను యు, సై. సేనలు వళపరచుకొనినవి. 
18 జులై, 1947న ఈ [పాంతము ఐ.రా.స.కు 
సంబంధించిన ధర్మక రృత్వ [పాంతముగ 
యు, సై పాలనకు ఈయబడినది. ఈ దీవుల 
లోని బికినీ, ఇనీవితోక్‌ ఆతలద్విపములు యు, సే. 


రెన్‌ ₹€ 
గ్గ 

er 

EA Tp 
y 


నిర్వహించిన అణుబాంబు పరిశోధనలకు ఆట 
పట్టులె 'పపంచమున 'పేరొందినవి. అటుల ఆ 
బాంబులను | పేల్చుటకు ముందుగ ఆ పాపముల 
లోని 804 మందికి తక్కిన దీవులకో నివాసము 
లను ఏర్పరుచుట జరిగినది. 

ఈ దీవులలోని |పజలకు సోపాన కమమున 
హలనయందు భాగ స్వామ్యమును కల్పించి, సర్వ 
స్వతం[త |పాంతముగ ఈ ద్వీపసమూహమును 
రూపొందించుట ఐ. రా. న. ఉద్దేశ ము. తదనుగుణ 
ముగ యు. స్టే. తగు చర్యలను తీసికొనుచున్న ది. 
| పస్తుతమున కొన్ని ఆవధులకు లోబడిన ఆంత 
రంగిక స్వపరిపాలన 1965 మొదలుగ  అఆమలున 
ఉన్నది. 


7. పరిపాలన: యు. స్టే. దేశపు అధ్యతుడు 
నియమించిన ప్రైకమీషనరు ఇచటి |పజాపతి 
నిధుల కాం|గెస్‌ సాయమున ఇచటి పాలనను 
నిర్వహించుచున్నాడు. |పతినిధుల సభ, సెనెట్‌ 
అను రెండు కత్ష్యలు కాంగస్‌న కలవు. ఇందు 
తొలుతటి దాని యందు 21 మంది, రండవదాని 
యందు 12 మంది సభ్యులు కలరు. [పతి సంవత్స 
రమున జనవరి 1 మొదలుగ 50 దినములు ఈ 
సభలు సమావేశమై బడ్డటు, పన్నుల విధింపు 
మొదలగు వానిని నిర్ణయించును. శాసన నిర్మా 
ణాధికారము దీనికి కలదు; కాని హైకమిషనరు 
దానిని త్రోసివేయుటకు ఆతనికి అధికారము 
కలదు. కాం[గెస్‌ రెండు పర్యాయములు ఆమో 
దించిన దానిని హైకమీషనరు |త్రోసివై చిన యెడల 
కాం[గెస్‌ దానిని యు. స్‌. (ప్రభుత్వపు కార్య 
దర్శికి నివేదించవచ్చును. ఆ కార్యదర్శి చేయు 
నిర్ణయము తుది తీరుగ పరిగణింపబడును ఈ 
రాజ్యము జరు మండలములుగ విభక్తము. ఎన్ను 
కొనబడిన (ప్రతినిధుల సాయమున స్థానిక పరిపాలన 
సాగుచున్నది. న్యాయశాఖకు స్వతం|[త (పతిపత్తి 
కలదు. 


మాతమే కలదు. 


0. ఆంతర్జాతీయ oO తాం న, పర్య 
వేక్షణకు లోబడి యు. సే నిరం హెంచుచున; డి. 
భః (a 


10. ఆర్థిక రంగము: వ 
పోషణ, మత్స్య పర్మిశమలు దేశీయులకు జీవనావా 
రములుగ ఉపకరించుచున్న వి. కొబ్బరె, చేపలు, 
కుటీర పరిశ్రమల ఉత్పత్తులు, మాంసము, కూరలు, 
పండ్లు ఎగుమతి అగుచున్నవి. ఎగుమతులలో 
అధికభాగము జపానునకు పోవుచున్నవి. ఆహార 
పదార్థములను మద్యములను, కట్టుబడి సామ।గిని 
యు. సే, జవానుల నుండి ఈ రాజ్యము దిగు 
మతి చేసికొనుచున్నది. మొత్తపు ఎగుమతుల 


చా ఇ ఫె ఇ ఎ సల ఇ 
అముము ౬౦ లడల డాంట: దనుమతుల విలువ 
నూ 
వే a జ ప్‌ ఇ" శే ఇ లో 
వక్‌ ట డాలరు | స శతం న తకుతాము 
గా త్‌ (| కు మ wea 
yu WwW wow" RT దాస న్న జం ॥ 
దశల ఆధిక మువససట పవవెవ్నించుటకు గాం. 
టి ఓ ఇ నూ ae] 
అరా దం కం ల్‌ మాద లో ల్‌ 
రాగ. సభ) వనరు son 


COR ee తల a లో oo 
*౨ిరి పాథదుక వాకశాలల ౨౮,9817 మంది, 
హూ. 

ర ఇం ము క తాకీ ఎ శో జ 
| 2 ఉన్నత వాకశతాలలలొో ౨,44" మంది విద్యా 
ల్‌ pr ఇ శో నా 
రులు కలరు. "౯/౩ మంది విదా వులు విదేశనము 
మ. en 


ర winded 
ల్పించుటకై క పెద్ద అసుపతులుకు, శ జిలా 
ఆసుప తులను 155 శిసెన కీలుకు. పనిచేయు 
చున్నవి 


18. అమెరికన్‌ సామోవ్‌ 
(యు. స్టే వలస పాలనలో ఉన్న ద్వీప రాజ్యము) 


ముఖ్యనగరిము : పగోపగో, నాణెము : 
అమెరికన్‌ డాలర్‌; ఒక డాలరు జురు. 7.50; 
కొలతూక ములు : ,బిటిష విధానపువి; కాల 
గణన: ఉదయం 1 గం. భారతదేశ మున 
సా 5 గం. శి0 ని. (ముందురోజును, 


1. ఉనికి మొ.: దకశ్షీఐ పసిఫిక్‌ మహో 
సముదమున 119-168 ద. అక్షాంశరేఖలకును, 
167°_171° ప. తులారెఖలకును మధ్యన చెదరి 
యున్న 7 చిన్న ద్వీపములు ఈ రాజ్యమున ఆంత 
ర్భాగములు. అన్ని ద్వీపముల మొత్తపు వైళా 
ల్యము 197 చ. కిమీ. ఇందు 5 ద్వీపములు అగ్ని 
ఇ లీయములు; తక్కిన రెండును పగడపు అకల 
ములు | కంక ణాకారమున కుదురుకొని నడుమ 
అల్ప ద్వీపములుకల దీవికి “అతలముి (Atoll) 


అసి బరు (. అగ్ని శై లయముల: వానియందు 


భూతలము చాలవరకు శిలామయము. 

వి. శీతోష్షస్టితి మొ. : ఎండలెకు-_వ; వాన 
లును విరివిగ కురియును; ఆగస్టున ఉష్ణోగత 
7క ఫా; డిసెంబరు నుండి ఫి! బవరివరకు ఉఊషో 
[గత 90“ఛా. సాలున సరాసరి వర్షపాతము 
475 నెం. మీ. డిసెంబరునుండి మార్చివరకు 
వానలు కురియును. తరచుగ తుఫానుల బాధ 
కలదు. కొబ్బరి, చండ, రబ్బరుచెట్టు ఎక్కువగ 
కననగును; వనృజంతువులు లేనేలేవని చెప్ప 
వచ్చును. 

క్రి, జననంఖ్య మొ. : రాజ్యపు జనసంఖ్య 
57,159 (1970). పీరిలో 24,978 మంది 
"“తుత్విలా” అను దీవిలో నివసించుచున్నారు; 


492 [పపంచ రాజ్య సర్వస్వము 


పజలందరు పొలినీసియన్‌ జాతివారు; దాదాపు 
అందరును క్రెస్తవ మ మతానుయాయులు ; పజల 
మాత్మభాష న. ఆమిునను ఇంగ్లీష్‌ అధికార 
భాగ ఒల్లెడ అడరింపబడుచున్నది, 

4. సమాచార సా. తంతి - రపాలా 


సౌకర్యములు పక ముగ శ ఆయిన 


క్‌ 
యాన వసతులు కలవు. పసిఫికిలోని వివిధ 
రాజ్యములకు పయనించు బిమానయులలో ఆనే 
ములు ఈ దీవులందు ఆగుచున్నవి 


6. చరిత : 1722లో ఈ దీవులతో 
యూరపియనులకు పరిచయము _ ఏర్పడినది, 
1900 లో [గెట్‌ బిటన్‌, జర్మని, యు. స్తే. లకు 
మధ్య కుదిరిన ఒక ఒడంబడికవలన సామోవ్‌ 
ద్వెపజాలమున 171° ప, తు. రెఖకు తూర్పున 
ఉన్న దీవులు యు. సే. కును, తక్కినవి జర్మనీకిని 
— త టు జరిగినది. ఆ విధ 
ముగ యు. సె. కు దక్కిన దీవులే అమెరికన్‌ 
సామోవ్‌ అని pone: పపడుచు న్నవి, అంతట 
తన ఆధికారమునకు, ఆయా దీవులందలి తెగల 
నాయకుల ఆమోదములను 1900_1904 మధ్య 
యు. సై, ఆర్జించినది. 1925 లో సయిన్‌దీవి 
అనునది వినికి చేర్చబడినది. 


7. పరిపాలన 1 ఇచటి దేశీయులు యు. సే. 
జాతీయులుగనే లెక్కింపబడుచున్నా రు; వీరిలో ఎవ 


న్య 
మించు గవర్నరు ee పరిపాలనను నిర్వ 
హించును. ఈతనికి సాయము చేయుటకు (పతినిధి 
సభ, శిష్టసభ అనునవి రెండు కలవు. తొలుతటి 
దానిలోని సభ్యసంభఖ్య 20; వీరి పదవీకాలవరిమితి 
రెండేండ్లు. రెండవదాని సభ్యసంఖ్య 14, వీరిని 
14 జిల్లాలలోని (ప్రజలు ఎన్ను కొనెదరు; వీరి పదవీ 
కాలపరిమితి 4 సంవత్సరములు. దై నందిన పరిపాల 
నను నిర్వహించు ఒక కార్యదర్శిని గవర్నరు 
నియమించును. యు. సై. చట్టములకు వ్యతిరేక 
ములుగాని సామోవ్‌ దేశీయ సం|పడాయములు 
న్యాయశాస్త్ర విహితములుగ లెక్కింపబడుచున్నవి. 

8. చేశరతణ, 9. అంత వర్ణా తీయ సం. : 
వలసరాజ్య మగుటవలన దేశరక్షణ బాధ్యతను, 
ఆంతర్జాతీయ సంబంధములను యు. సె. (ప్రభు 
త్యమే నిర్వహించుచున్నది. 

10. ఆర్థిక రంగము : వ్యవసాయమె 
ఆర్థిక వ్యవస్థ సకు మూలాధారము. దేశభూతలమున 

% % సాగున ఉన్నది. ఆరటి, బొప్పాయి, అనాస, 
sas క[రపెండలము, కాఫీ, కోకోలు 
ముఖ్యములగు పంటలు. పందులు, కోళ్లు విరివిగ 
పెంచబడుచున్న ఏ. తక్కిన 
తక్కువ. ముఖ్యమగు రొక్క_-పుపంట కొబ్బరి. 
ఫలరసముల పర్శిశమలో దాదాపు 1000 మంది 
పనిచేయు చున్నారు. ఫలరనముల ఎగుమతివలన 
ఎక్కువ ఆదాయము డలభించుచున్నది. దేశపు 
ఎగుమతుల విలువ 4,18,69,285 డాలర్లు; దిగు 
మతుల విలువ 1,95,56,688 డాలర్దు (1970-71) 
(ప్రభుత్వమునకు ఎగుమతి దిగుమతి సుంకములు 
య వాని వలన లభించు దానికన్న ఎక్కు 
వగ యు. గు. |పభుత్యపు [గాంటులవలన ఆదా 
యము లభించుచున్న ది. 


పశువులు చాల 


పశిమ సా 


సెం 


11. సాంఘీక రంగము: దేశమున 8 
నుండి 18 ఏంద్దమధ్య వయనుకలకారు విధిగ 
విద్యను అభ్యసించవలెనను నియమము కలదు. 
విద్యాబోధన ఉచితము. 10 ఏండ్రకు మించిన 
వారిలో 99% అక్షరాస్యులు. దేశమున _పభుత్నాడి 
నమున 188 |గామీణపాఠశాలలు, 97? పాథ్రమిక 
పాఠశాలలు, 4 ఉన్నత పాఠశాలలు, ఒక కమ్యూ 


J 
pm 
a 
రం 
9 


లా స - ఖో ళ్‌ 
సట దం కలవ; మొ తపు విచా-రె wry? 
వ ణి ళో ఖు 
శ్‌ ఫ్‌ ల టం We 
స, ఇవిగాక ల పము వూరి లలలో 
Fa డర? BIDE 
1600 మందడి విద్యారుం కలడు 1272. డెలి 
వ # 
జా bn 2 7, ఆాశాస్టి ఆగ బలో గా 
విజచచా"రా కూడ పదాచెవ కు వసతి కళా్శంప 
నో 
జన WW అ అన్‌ ల్‌ wh 
న home 
> a ర వ భ్‌ ట్‌ జ 
తముగ లఅలంంచుచున ది Su శ మ్యూసంఖ్యక ల 
ద 
ge "జే జ్‌ నో 
ఓక ద జంకే we కలదు 
న్‌ క్ట (an 


19. పశ్చిమ సామోవ్‌ (సామో ఇ సిసిఫో) 


ముఖ్యనగరము : ఆపియా ; జెండా : 
దండమువద్ద పెళభాగమున, జెండాలోని నాలుగవ 
భాగము నీలవర్ణముకలిగి, అందు తెల్లని అయిదు 
నక్ష తములుండును; జెండాయందలి తక్కిన 
భాగము ఎరుపురంగున ఉండును. జాతీయ గీతము : 
“స్వాతంత్ర్య పతాక” గీతము; నాణెము : పశ్చిమ 
సామోవ్‌ డాలరు; దీనికే తాలా అనియు పేరు 
కలదు; 100 సేసీలుగ ఇది విభక్తము; 1 ప. సా. 
డాలరు ఇరు. 5-40, కొలతూకములు : (బిటిష్‌ 
విధానపువి. కాలగణన: ఉదయం 1 గం= 
భారతదేశమున సా. 5 గం. 80 నిమిషములు. 


1. ఉనికి మొ. : పసిఫిక్‌ మహాసము[దమున 
18°_15° ద. అఆక్షుంశరేఖలకును, 171°-178° 
ప. తులారేఖలకును మధ్యన చెదరియున్న వివిధ 
ద్వీపముల సమూహమగు పశ్చిమ సామోవ్‌ రాజ్య 
మున సవాయీ, ఊఉపోలూ అను రెండు |పముఖ 
ద్వీపములును మరికొన్ని అల్పద్వీపములును చేరి 
ఉన్నవి. ఈ అల్పద్వీ పములలో మనోనో, అపో 
లిమా అను రెండు దీవులలో మా[తమే జనావాస 
ములు కలవు. అన్ని ద్వీపముల మొత్తపు వైళా 
ల్యము రమారమి 2,842 చ. కిమీ. సవాయీ, 


ఉపోలో చవులను 16.5 కిమీ. 
జలసంధి వేరు చేయుచున్నది ఈ రెడు దివు 
లలో |పతిదాని పొడవు రమారమి” 44 కిమీ, లును 
వెడల్పు దాదాపుగ 
త | ఈ చంపముల భూతలము 
ఎగుడుదిగుడుగ య. కొండల వరునలు 
విరివిగ కన్పట్టును ఉపోలొ విలో అత్మున్నతపు 
శిఖరపు ఎత్తు 1100 క 
యత్తు 1857 మీ ఇప్పటెకిని కొన్ని డవుఐందు 
ఆగ్న పర్యత విజృంభణ ఆంతటంతట కలదు. 
1911 లో సవాయిలో ఇట్టె విజృంభణ కొంత 
కాలము సాగినది. 

ని. కీతోష్టస్‌తి మొ: ఉష్టమండలపు 
శీత్రోష్టస్టితి ఇట కననగపను; కాని చుట్టున ఉన్న 
సము దమువలన సొమ్యత అందు వర్పడుచున్నది. 
జులె నెలలో ఎండ లెక్కువ డిసెంబరులో చలి 
ఎక్కువ. సాలున సరాసరి దైనికోష్టత 80 ఫా. 
మే నుండి అక్షోబరువరకు వానలు కురియును. 
సాలున సరాసరి 282 సెం. మీ. వర్షపాతము 
కలదు. గాలిలో చెమ్మదనము ఏ కాలమునను 
50% కు తగ్గదు. దీవులందన్నింట వృక్షసంతతి 


(a 
సవాయీటో ఆజిడాని 
ఓ 


494 (పప ంచి రాజ్య సర 3సము 


ఎక్కువ, దేశమున సహజముగ ఎలుకను మించిన 
పెద్దజంతువులు లేవ; కాని తక్కిన దేళములనుండి 
గోజాతి మొదలగునవి ఇటకు చేర్చబడినవి. దాదాపు 
50 రకముల పక్షిజాతులు కలవు; దీనిలోని 
'బాతుముక్కు_ పాక్షరముి ఈ దేశమున తప్ప 
వేరొక చోట కనరాదు? వివిధములగు సర్పజాతు 
లును, బల్టులును కలవు. 

తీ.జననంఖ్య మొ.: 1971 లెక్కలను 
అనుసరించి చెళపు జనసంఖ్య 1,46,685; వీరిలో 
1,06,685 మంది ఉపోలో చైవియందు నివసించు 
చున్నారు. ఉపోలో దీవియందున్న ముఖ్యనగరము 
(ఆపియా) లోని జనసంఖ్య 28,880; |పజలందరు 
క్రైస్తవులు, సామోప్‌, ఇంగ్లిషు భాషలు ఆధికార 
భాషలుగ ఉన్నవి. 


కీ. నమాచార సా, : ముఖ్యనగరమున ఉన్న 
పెద్ద తపాలాఫసే గాక, డేశమున 18 చిన్న 
తపాలాకీసులును కలవు. తంతి, చెలిఫోను సొక 
ర్యములును పముఖ కేం|డముల మధ్యకలవు. 
రేడియో చెలిఫోను ద్వారా అమెరికన్‌ సామోవ్‌, 
ఫిజీ, న్యూజీలాండ్‌, ఆస్టేలియా, కెనడా, యు, స్టై,, 
(బిటన్‌లతో ఈ దేశమునకు వారాసంబంధము 
కలదు. 


ర. యాన సొ.: దేశమున పక్కారోడ్డు 890 
కిమీ. నిడివిన కలవు; ఇవిగాక 162 కిమీ. పొడ 
వున మధ్యతరగతి రోడ్డును, 812 కిమీ. పొడవున 
డొంక వాటలును కలవు. వివిధ దీపముల మధ్యను, 
ఆపియానుండి న్యూజీలాండు, విజీలకుమ, జపాను, 
[బిటనులకును నౌకాయాన వసతికలదు. స్తత 
సవాయీలమధ్యను, ఈ దేశమునుండి ఆమెరికన్‌ 
సామోవ్‌కును దైనికముగను, ఫిజీ, టోంగోలతో 
వారమున రెండుసార్దును విమానయాన వసతి 
ఏర్పడియున్నది. 


6. చర్మిత : ఈ దేశమున జనావాసములు 
అతి పాచీనకాలముననే వర్పడినటుల అచటి 


|తవ్యక ములవలన తెలియుచున్నను, 15 వ శతాబ్ది 
నుండి ఆట పరిపాలించిన కౌన్ని దేశీయ రాజ 
వంశములను గురించి మాతమే ఆచది పాచి 
పారంపర్య గాథ లవలన తెలియవచ్చు చున్నది, 
1729లో తొలుతగ ఇది యూరపీయ నావి 
కులకు విడితమైనది. కాని 1882లో ఆచట 
ఒక మత్మపచార కేం[దమును ఆరక న మిషన్‌ 
సొసైతీ స్థావించినప్పటినుండియే తక్తి_న పపంచ 
మునకు ఆదేశపు ఉనికి బాగుగ తెలియనైనది. 
అంతట యు. సే, టిటన్‌, జర్మసిలు అచటి 
తగలనాయకుల రాజకీయము లలో జోక్యము 
వహింప మొదలిడినవి. తతృలిత ముగ దేశము దీర్గ 
కాలము ఆంతఃకల్గోలములకు లోనైన తరువాత 
1899 లో దేశీయపు రాజరికమును రద్దుచేసి, వై 
మూడు పొళ్చాత్య రాజ్యములును ఒక ఒడంబడికకు 
వచ్చి ఈ రాజ్యమును జర్మనీ ఆధీనమున రక్షిత 
రాజ్యముగ ఉంచుటకు నిర్హయించినవి. 1914 లో 
మొదటి (పపంచ యుద్ధకాలమున న్యూజీలాండు 
సేనలు ఈ రాజ్యమును ఆ|కమించినఏి. 1919 
నుండి 1946 వరకు నానాజాతి సమితియొక్క 
అనుమతిపై మాండేటరి (పాంతకుగ ఈ రాజ్య 
మును న్యూజబీలాండు పాలించినది. తదుపరి 
ఐ. రా. స. అనుమతివై న్యూజీలాండే ధర్మ 
క ర్పత్వపాలనను నిర్వహించి. |కమముగ పజ 
లకు |పభుత్యమున భాగ స్వామ్యమును కల్పించి 
నది. 1961లో ఐ. రా. న. పర్యవేక్షణలో జరి 
గిన జనాభ్యివాయ సేకరణలో స్వాతం ర్యా 
కాంక్షను _పజలు వెల్పడింపగ, జనవరి 1,1962 న 
ఈ దేశము స్వతం్యతమైనది. 


7. పరిపాలన: రాజ్యాంగ విదానమును 
అనుసరించి, _రాజ్యాంగబద్దుడగు దేశాధినేత 
ఒకడు ఉండవలెనను నియమముకలదు. దేశీయ 
రాజవంశమునకు చెందిన తనుమావిలి 1 ఆను 
నతడు |పసుతమున దేశాధినేతగ ఉన్నను, ఈతని 


పశిివము 


సెం 


మరణానంతరమున ఆ పదవియందుండు వానిని 
శాసనసభయే ఎన్ను కొనగలదనియు, ఆతని పదవీ 
చ జో 


కాలపరిమితి అయిదేండ్రుగ ఉండగ అద వనితను. సిటు 
మము ఏర్పురుపబడినది. శాసన నిర్మాణాధికారము 
శాసనసభయందు కలదు; ఇందలి సభ్యసంఖం 
47; వీరిలో ఇరువురు సభ్యులు మా|తము సారం 
జనికమగు వోటుపద్ధతిన ఎన్నుకొనబడుడుదు; 
తక్కిన వారిని తగలనాయకులు (దాదాపు 11 వేల 
మంది) ఎన్నుకొనెదదు. శాసనసభు:లలో ఆధిక 
సంఖ్యాక బలము కలవానిని |పధానిగను, ఆతని 
ఆమోదమున తక్కిన మం్యతులను దేళాధినేత 


సియమించును, మంగ తివర్గము శాసనసభకు 
బాధ్యత వహించి, కార్యనిర్వాహ ణాధికారమును 


నిర్వహించును. దేశమున రాజకీయ పక్షములు 
ఏవియు లేవు. 


8 దేశరక్షణ: 
లేదు. 


9. అంతర్జాతీయ సం.:; ఐ.రా.స. లో 
ఈ దేశమునకు సభ్యత్వములేదు; కానిఐ.రా.సకు 
చెందిన పలుసంస్థల సాయమును ఈ దేశము పొందు 
చున్నది; ఈ దేశపు అంతర్జాతీయ సంబంధములను, 
ఒక ఒడంబడికను అనుసరించి న్యూజీలాండు [పభు 
త్వమే, నిర్వ ర్రించుచున్నది. 


10. ఆర్థిక రంగము : వ్యవసాయమే ముఖ్య 
జీవనాధారము; కొబ్బరి. కోకో, అరటిపండ్ల ఎగు 
వుతులపెననే దేశపు ఆర్థికవ్యవస్థ ఆధారపడి 
ఉన్నది; తక్కిన పంటలు దేశావసరములకు సరి 
బోొవవరక పండింపబడుచున్న వి; పకశుపోషణయు 
విరివిగ కొనసాగుచున్నది. ఆడవులలోని కల 
పలో అధికభాగము ఎగుమతియగుచున్న డి. ఖనిజ 
సంపద తెలియవచ్చినంతవరకు, దాదాపుగ శూన్య 
మని చెప్పవచ్చును. విద్యుదుత్స త్రి 90.8 లక్షణ 


సైనికబలము  ఎట్టిదియు 


అ) వ 


జ 
(1 


11. సాంఘిక రంగము: డశమున "పజ 


ed జ్‌... 

లలో అదిక సంకా; కులు పల్లెలలో నివసించు 
ఖీ మధ లు ౪ ఇ | 
చున్నారు, ETE పూరి*.డిెషఒలు 
మాతమే అప్‌ కనాటును పటణ లో సితము 

_ మడి శ ఇ 

గృహవసతి చాల తక్కువ వేశ్య విద్యా 
జాపి నా జర 


యుండునటుల చెయుట ఈ వదా విధానమున 
వ 


రిక [ప్రముఖ అతక్ష్యము. దేశమునందలి 'పయిమరీ 
పాఠశాలలలో 26.261 మండి, మధ్యతరగతి పాఠ 
శాలలలో 5,7౪4 మంది, ఉన్న తపాఠళాలలలో 
5,264 మంది విద్యార్థులు కలరు 


3 శ్‌ జాలి 
ఊచలు ల 


అక 'గంథాలయము 
ee 


యములులేవు; దినప!తికలు లెవు. వారప త&కలు 


కలదు; మ్యూజీి 


ఆబ సాకీ 
రెండు, పక్షప తిక ఒకటి కలవు. ఐపియాల 
అ ఒక పెద్ద ఆసుప్మతి, తక్కిన 


[పాంతముల5 మొత్తముమెద 318 శయ్యఎయకల 
చిన్న ఆసుషృతులు కలవు; వైద్యసంఖృ 46. 


బోదకాలు జరము తప, తక్కిన ఉష్టమండల 
మీ య | 


శాడ్య ములు ఇసి కానరాప్ప, 


13. యాతాసౌ : విదేశీయ యా[తికులను, 
తద్వారా విదేశీయ, దవ్యమును ఆకర్షించుటకు 
(ప్రభుత్వము 1965 మొదలుగ కృషిచేయుచున్నది. 
1969 లో 12,000 మంది విదేశీయులు దేశమును 
దర్శించిరి. హోటళ్లు మొదలగు వానిలో వసతి 
చాల తక్కు_వ. 


20. అతత. కుత 


(1బిటిష్‌ పాలనలోని రక్షిత రాజ్యము) 


ముఖ్యనగరము : హోనియారా, నాణెము : 
ఆసేలియన్‌ డాలరు; కొలతూకములు : 'విఓష్‌ 
విరానపువి; కాలగణన: సా. 10 గం.-9ి0౮ సి. 
= భారతదేశమున సా. 5 గం-80 ని. 


1. ఉరికి ము: దతిణ పసిఫచడ మహా 
సము దమున క"_!2ెక80' ద. ఆ. రేభలకును, 


గొలసువలె అమరియున్న 8 పెద్ద చవలును, 


ఆస్ట్రేలియాకు ఉ తర 
దిక్కున న్యూగినీకి 450 కిమీ. లు తూర్పున 
డ్యీపనమూహము ఉన్నది. ఈ చేవులలోనెల్ర 
పెద్దది గండల్‌ కనాల్‌ (వె శాల్యము దాదాపు 
6,475 చ. కేమి, మలైతా, సాన్‌ |క్రిస్ట్రోబల్‌, 
తూలగీ, ఫ్లోరిడా. రెన్నెల్‌, న్యూ జార్జియా, సాంతా 
[కజ్‌ అనునవి తక్కిన పెద్ద ద్వీపములు. ద్వీప 
సమూహపు మొత్తము వైశాల్యము 29,785 
చ. కిమి ఇందు దాదాపు 9౪0“ ఆటవీమయము 
గ్వడల్‌కనాల్‌లో 2400మీ, కు పైబడిన శిఖ 
రములు కలవు. ఇక కొన్ని చోట్ల సము[ద మట్ట 
మునకు సరియగు అతల ద్వొపములును కలవు. 

ని, ఫీతోష్ట సతి లన సాలున ఉష్టో గత 
72° నుండి 95 ఫా. వరకు మారుచుండును; కాని 
వ్యాపారవాయువులు ఆగ్న యమునుండి రాజ్యము పై 
వీచుటవలన ఎండవేడిమి చాలతగ్గియుండును. 
సాలున సరాసరి వర్షపాతము 800 సెంమీ. 


తి. జనసంఖ్య మొ.: 1971 అంచనాలను 
అనుసరించి రాజ్యపు జనసంఖ్య 1,62,000. 
ఇందు 1,41,000 మె[కోనీనియన్‌ జాతికి చెందిన 
వారు; 7,౯40 పొలినీసియస్‌, మెలనీసియన్‌ 


జాతుఐవారు; తక్సినవారు ఇతర జాతులవారు, 
దటముంగు ఆడవులు దుర్గనముములసుటవలన జన 
సంఖ్యల ఆధిక భాగము పీర్మపాంతములందే 
వసించుచున్నారు. మలై తాదీవియందు జనసంఖ్య 
ఆఅత్యధికము (56.000). ముఖకినగరము, రేవు 
నగరమునగు జహోనియారాతోని జనసంఖ్య 
దాదాపు 9,000. వివిధభాషలు వివిధ పరిమిత 
(పాంతములందు మాతృభాషలుగ ఉన్నవి. ఆయి 
నను ఇంగ్లీషే అధికారభాషగ ఆదరణ పొందినది. 
'వెడ్డిన్‌ ఇంగీషి అనబడు అప భంశపు ఇంగ్లీషు 
బజారుభాషగ ఎల్రెడల మాటాడబడుచున్న ది. 


[పజలలో ఆత్యధిక సంఖ్యాకులు వులు. 


fu) 
los 


ఓ. నమాచార సా. తంతి. చెలిఫోను సదు 
పాయములు కలవు; తకి)ం_న 


Um కవర్‌ నవు 
తెలియవు, 


5. యాన సొ. : ద్వీపములందు రాకపోకల 
వసతులు చాల తక్కువ; పహోనియారా నగగరమున 
22 కిమీ.ల రోడ్డును, తక్కెన ఆన్ని దపములందు 
కలసి 284 కిమీ. అ రోడ్డును కలవు; ఆయినను 
ఈ రోడ్డు ఉత్తమ (శేణికి చెందినవి. ద్వీపముల 
మధ్య రాకపోకలు (పవభుత్వపు నౌకల వలన 
అంతర్జాతీయ విమానయానపు 
మజిలీలుగ ఉపకరించు నాలుగు విమాన మేత 


ములు ఉనా వి, 
హా 


~~ 
నాగుచున్న వె 


6. చరిత; మెందాణా అను "స్పెయిన్‌ 
దేశీయ నావికుడు ఈ దివులను 1567 లో కను 
గెొనెను. అచటి [ప్రజల కోరిక పె అందలి కొన్ని 
దీవులను [బెటిష్‌ (ప్రభుత్వము తన రక్షణలోనికి 
తీసికొనినది (1898); 1898 లో మరికొన్ని 
దీవులు ఇందు చేరినవి. మిగిలిన వానిని 1900 లో 


సాలమన్‌ దీవులు 


కాసనసభయు, ఒక కార్యువ 
సాయపడుచున్న వి. Gh 
14 మందిని [పజలు ఎన్ఫు కొనెడరు; 
హకమీషనరు దేశమునందల 
91 మండలములందును స్థానికపాలన పజల పతి 
నిధుల సాయమున నిర్వహింపబడుచున్నది. న్యాయ 
శాఖకు స్యాతం! త [పతిప త్తి కలదు. 'పజలయందు, 


నియమించును. 


ద్వితీయ [ప్రపంచ మహాసం గామము తరువాత 
స్వాతం త్యముకొర కై ఆకైుంశక్ష్న ఎక్కు_వై నది. 
తత్పలితముగ (పజల పతినిధులతో (బిటిష్‌ 
[ప్రభుత్వము చర్చలను జరపి ఈ రాజ్యమునకు 
1977 మధ్యలో స్యతంత (పతిప త్తిని కల్పించు 


టకు అంగీకరించినది (28 మ్స 1975). 


5. చేశరతణ, 9. అంతర్జాతీయ సం. : 
[పస్తుతమున ఈ రెండు బాధ్యతలను (బిటిష్‌ 
[ప్రభుత్వమే నిర్వ ర్తించుచున్నది. 

10. ఆర్థిక రంగము: వ్యవసాయమే దేశపు 
ఆర్థిక వ్యవస్థకు ఆధారము. ఆహారపుపంటలు చాల 


[09] 


WET Ri need nT 


ఇ జ అనీ 
యు 


జీ 


కన్యనే 
we wa es SE 
నో 


కోల్‌ ఉత తి 


రష 
అ] 


ఈ బాజ్‌ 
ద జ 


WU ww” 
teen) 


నుం 


విద్యార్థులు కి అరు; ఇందు 
తః కశాలావిద్యార్గులు; 
థి 
పాఠశళశాలలలోనివారు. 
విదేశ ములలో ఉన్నత విడను, [పభుత్వ సాహాయ్య 
మున 112 మంది అభ్యసించుచున్నారు. దేశమున 
6 జనరల్‌ ఆసుపతులు కలవు. రాజ్యమున మలే 
రియా, కయలవలన బాధ ఎక్కువ (1971). 


తక్కినవారు 


స 
ఉతర అమెరికా 


500 [ప్రపంచ రాజ్య సర ౨స్వము 


యి వ భాగములు 





నై ఆ 


ముఖ్యనగరము : సాన్‌ సాల్వడార్‌; జెండా : 
రెండు నీలి అడ్డు చారుల మధ్య ఊన్న తెలుపు 
అడ్డుచార మధ్యన దేశీయ యోధలాంచనము; 
జాతీయగీతము : సాల్యూదిమస్‌ లా పా(త్రియా 
ఓర్లులాసన్‌ (జనకభూమికి గర్వముతో జేకొట్టుము) 


నాణెము : కొలోన్‌; ఒక కొలోన్‌ ఆరు. లి.00; 


$0 


paperetriiret ff Eo 5 ) డా Mba 3 | ఇల్లా లం... 
« sige న్‌ + "| క్ష ww a సం Mr 
2 3 జ గే న చ షా కం 
3 పసు ని చు ఇ > 
శ గ # ౪ ఇట 
ఫా 
A 











పటే. లే 
న 
స ల పైపలు న్న మ Ty 
FN gris pn మ Ee 
క స్తో హోల్‌ సాన సాల్వుడారో టక లో వ్తా ఇ నాగ్టాగ్‌న్నిరోంం 








a వొన్ట్‌మెగర్‌ 


పటము 2. 


కొలతూకములు ; మెటిక్‌ విధానమునకు సాధి 
కార పరిగణన కలదు; కాలగణన: ఊఉ. 6 గం 
= భారతదేశమున సా. 5 గం. ౨0 ని, 


1. ఉనికి మొ. : లాటిన్‌ అమెరికన్‌* రాజ్య 


ములందెల్ల చిన్నదియగు ఈ రా జ్యము 18°9' 
14°26 ఓ. అజాంశ రేఖలకును, 87°41 -90°8* 
తూ. తులారేఖలకును మధ్యనున్నది, ఉత్తర, 


తూర్పుదిక్కు.ల హౌొండూరాస్‌; దక్షిణమున పసి 
ఫిక్‌ మహాసము[దము, ఫొనెస్కా_ సింధుశాఖ; 
పశ్చిమమున గ్వాతెమాలా ఈ దేశపు సరిహద్దు 







ల్వడార్‌ 


లఐదున్నవి. దేశపు వనాల 
అనుసరించి 20,9885 చ. కిమి. 
దేశమును మూడు 'పాంతములుగ విభ జింప 
దగును: 1, 
పొడవున ఉన్నది; డిని వెడల్పు ఎచ 
కిమీ, ను మించదు. 2. మ ప వ 
దీని సరాసరి ఎత్తు 6! 10 మీ నియందు తూడు 
పడమరలకు వ్యాపించిన రెండు పక్యత రోజులు 
కలవు. కి. ఉత్తరవా 
ఇవి అంపా నదీలోయవలన రూపొందిన 
సరిహద్దున ఒక పర్వ్యత'శేణి కలదు; హొండూ 
రాస్‌ దేశపు సరిహద్దువరకు (కమరీతిలో ఆ పరశ్షత 
శణియందు ఎత్తున ne క న్పట్టును. మధ్య 


హాంతప్తు పల్ల వప తూల 
రొ 
వ్‌. 


హ్‌ రా 
ee Ul 


దేశపు పీఠభూమి, వ్యావసాయికముగ్‌ , పారి[శఛామి 
కముగ (ప్రముఖత వహాంచినది. ఇందే అత్యధిక 
సంఖ్యాక జనము నివసించుచున్నారు. ముఖ్యనగ 
రమును, ఇతర నగరములరో దుఖ ములగు 
కొన్నియ ఈ పాంతముననే ఉన్నవి. దీనిని 
పరివేష్టించి ఆగ్ని పర్వతములు పెక్కు కలవు; 


వానిలో ఇజల్కో- (1920 మీ.) అనునది 'పసిఫిక్‌ 
[పాంతపు దీపగృహము” అని పేరొందినది. దేశపు 
మొత్తమున పెక్కు సరస్సులు కలవు. వీనిలో 
ఇలోపాంగో, గ్వీజా, కాతేపెక్కే. ఆనునవి 
ఖములు డేశమునందలి 150 నదులలో అంపా 
నదియే గణనీయము. ఇది గ్యాతమేలా దేశమున 
జన్మించి, ఈ దేశమున (ప్రవహించి, కడకు పసి 
ఫిక్‌ సమ్ముదమున చేరుచున్న ది. 


శమము 


ద దాదా 
పొత్త తర, దక్షిణ అమెరికాలలోడన్న రాజ్యములలో స్పానిష్‌, పోర్చుగీజు భాషలు మాతృభాషలుగాగల _పజా 
సీకము అత్యధికముగా వసించు రాజ్యములను లాటిన్‌ అమెరికన్‌ రాజ్యములు అని వ్యవ హరింతురు, 


సకల. మా తమే అకుభవ వేదములు: 
నవంబరు ను=డి విల్‌ వరకు ఎండకాలము; 
ఈ కాలమున కొలడిగ వర్షములును పడును. మే 
నుండి నవంబరు వరకు వర్షకాలము; ఆ కాలమున 
వర్షములు విరివిగ కురియును. వర్షపాతము తీర 
పొంతమున ఆత్యధికము, మధ్య! పాంతమున 
కొన్ని పరగణాలలో వానలు చాల తక్కువ. సగ 
టున సాలుసరి వర్షపాతము 180 సెం. మీ, [పొంత 
ముల ఎత్తునుబట్టి ఉష్టో[గతలలో వ్యత్యాసములు 
కననగును. తీర ప్రాంతములలో ఉష్ణోగత కొంత 
ఎక్కువయేయైనను, గాలిలో చెమ్మదనం ఎక్కువ. 


మధ్య పాంతపు ఉన్నత [పాంతములలో ఉష్ణో 
[గత తక్కువ. మొత్తముమీద దేశమున సాలున 
అత్యధికోష్టో గత 69.6 ఫా. దేశ వైళాల్యమున 
10% ఆటవీమయము : రబ్బరు చెట్టు మొదలగు 
పెద్దవృక్షములును, ఓషదులును, కోతులు మొదలగు 
చిన్న జాతి జంతువులును అందు కలవు; సర్ప 
జాతులును, పశ్షిజాతులును పలుతీరులవి కలవు. 


తీ. జనసంఖ్య మొ.:; 19 2 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 96,85,000; నగ 
రములలో  ముఖ్యనగరమగు సాన్‌ సాల్వడార్‌ 
(జ. సం. 8,80,000). సాంతా ఆనా (జ. సం. 
1,72,800), సాన్‌ మిగ్వేల్‌ (జ, సం. 1,10,966) 
[ప్రముఖములు; జనసాంద్రత చ. కిమీ. కి 158; జను 
లలో 89.5% పట్టణములందు వసించుచున్నారు. 
[పజలలో అత్యధిక సంఖ్యాకులు (90.8%), దేశీయ 
జాతులును శ్వేతజాతులును సంకర మొందగ రూపొం 
దిన వారు; ఆచ్చపు దేశీయ జాతివారు 5.6%; 
అచ్చపు శ్యేత జాతీయులు 2.1%. దేశమున అధి 
కార భాష స్పానిష్‌; కొలదిమంది దేశీయులు 
మాతము నవ్వాత్త అనబడు [పాచీన అమెరికన్‌ 


భాషను మాటాడెదరు. దేశవానులతో అత్యధిక 
స్తవులు, కౌొలదిగ తక్కిన సం[పదాయముల 
సవులును, యూదులును కలరు. దేశమున 

స్వాతం[త్యము రాజ్యాంగ రీత్యా కల్పింప 


కీ. సమాచార సొ. : ఒక స్వయంపాలనా 
పతిప త్రిగల సంస్ధ, [పభుత్వ పర్యవేక్షణకు లోబడి, 
వెక్కు. సమాచార సాధనములును నిర్వహించు 
చున్నది: తంతి, చెలిఫోనుల వసతి విరివిగ కలదు. 
1972 మొదలుగ టెలివిజన్‌ వసతి కొన్ని 
[పాంతములందు ఏర్పడినది; సాన్‌ సాల్వడార్‌ లో 
రేడియో స్టేషను కలదు. 


ర యాన సొ. ; దేశమున 10,7898 కిమీ. 
నిడివిగల రోడ్డుమాగ్గములు కలవు; ఇందు 1,ఐి4$ 
కి. మీ. ఉత్తమ [శేణికి చెందినవి. 795 కిమీ. 
నిడివిగల ర్రైలుమార్గము ఉన్నది. అకజట్ట రేవును 
ముఖ్యనగరముతో ను, తక్కిన |పముఖ నగర 
ములతోను ఇది కలుపుచున్నది. లా యూనియన్‌, 
లా లిబెరాడ్‌, అక జట్ట అనునవి ముఖ్యములగు 
ఇవి అన్నియు పసిఫిక్‌ 
సము[దతీరముననే ఉన్నవి. అట్టాంటిక్‌ మహా 
సము[దపు వ్యాపారమునకు సంబంధించినంత 
వరకు, గ్వాతమాలా దేశపు పోర్జాబారియన్‌ రేవునే, 
ఒక ఒడంబడికను అనుసరించి, దేశీయులు వాడు 
కొనుచున్నారు. ఇలోపాంగోలో అత్యంతాధునిక పు 
పరికరములును వసతులును కలిగిన ఒక విమానా 
[శ యము ఉన్నది; ఇటనుండి పలు విదేశములకు 
విమాన [ప్రయాణ వసతులు కలవు. 


సముదపు రేవులు. 


6. చరిత: కీ. శ. పదునారవ శతాబ్దికి 
పూర్వమున ఇట 'కస్కట్లాన్‌ ' ఆను పేరుగల 
అమెరికన్‌ = ఇండి యన్‌ రాజ్యము ఉండెడిది. 
స్పెయిన్‌ దేశపు సాహనికులు, 1524 లో 


ఎల్‌ సాల్వడర్‌ వ్‌09 


ఈ రాజ్యమును ఆంతరింపజేసి, ఈ [పాంతమును 
"స్పెయిన్‌ పాలకుల స్మామాజ్యమున అంతర్భాగ 
ముగ చేసిరి. 1821 మొదలగ ఈ మధ్య 
ఆమెరికా [పాంతపు రాజ్యములు స్వాతం త్య 
మునకై పోరాటములు సలిపి, ఒక దానివెనుక 
వేరొకటిగ స్వాతం్యత్యమును పొందినవి. ఇట్టి 
స్వతం్యత రాజ్యములు-గ్యాతెమాలా, ఎల్‌ సాల్వ 
డొర్‌, హోండూరాస్‌, నిగరాగ్వా, కోస్టారికా 
అనునవి -తొలుత ఒక సమాఖ్యగ రూపొందినను, 
కాల్యకమమున వేరుపడగ, 1541 లో ఒక 
స్యతం| త రాజ్యముగ ఎల్‌ సాల్వడార్‌ ఏర్పడినది. 
కాని దేశమున రాజకీయ స్థిరత మ్మాతము లేకుం 
డుట దేశపు ముఖ్యలక్షణముగ పరిణమించినది. 
"సైనిక నాయకులు [పభుత్వములను కూలదోసి పరి 
పాలనను వశపరచుకొనుట ఒక సామాన్య సంఘ 
టనగ లెక్కకు వచ్చినది. ఇటుల ఎన్నియో 
విపర్యయములు జరిగిన తరువాత 1962 నుండి 
దేశమున కొంత స్థిరపరిపాలన నెలకొనినది. 


7. పరిపాలన : 1962 జనవరిలో ఆమో 
దింపబడిన ఒక రాజ్యాంగ విధానమును అనుస 
రించి ఇట గణరాజ్య [పభుత్వపాలన నిర్వహింప 
బడుచున్నది. దేశాధ్యక్షుడు దేశ పజలలో వోటు 
హక్కు కలిగిన వారందరివలన ఎన్ను కొనబడును; 
అతని. పదవీకాలపరిమితి అయిదేండ్లు; కార్య 
నిర్యహ ణాధికారము అతనియందే న్య స్తము. ఏక 
క క్ష్యకల కాసనసభ కలదు. ఇందలి సభ్య సంఖ్య 
రవ; దేశపు _వివిధమండలముల చోటర్లు వీరిని 
ఎన్ను కొనెదరు; వీరి పదవీకాల పరిమితి రెండేండ్లు. 
శాసన సభతోపాటుగ, అధ్యమనకు శాసన నిర్మా 
ణాధికారము కలదు; కాని అధ్యక్షుడు చేసిన శాస 
నమును, మూడింట రెండువంతుల [పాబల్యముతో 
శాసనసభ |తోసివేయవచ్చును. 18 ఏండ్ల పె 
బడిన (పతి పౌరునికి వోటుహక్కు కలదు. 
రాష్ట్రములను (ప్రభుత్వ నియమితులగు గవర్నర్లు 


పాలింతురు. పట్టణములకు, స్థానిక పరిపాంనా 
సంఘములు కలవు. సుపీమ్‌ కోర్టు ఆధ్వర్య 
వమున దేశమున వివిధ న్యాయస్థానముల ద్యారా 
న్యాయ నిర్వహణ సాగుచున్నది. 

8. దేశరతణ: 9 పదాతి దళములు, ఒక 


ఆయుధ దళము, ఒక ఆశ్వికదళము కలవు; 
ఇందలి మొత్రపు నెనిక సంఖ్య 4,500. 


డో 


9. ఆంతర్జాతీయ సం: ఐ. రా. 
యందును, దాని అనుబందిత పత్యేక సంస్థ 
లందును, మధ్య అమెరికా దేశముల సామాన్య 
విపణిలోను ఈ దేశమునకు సభ్యత్వము కలదు. 
[పపంచ బ్యాంకు వలనను, [ప్రపంచ ఆరోగ్య 
వ్యవస్థ వలనను ఈ దేశము సహాయమును విరివిగ 
[గహించినది. 


10. ఆర్థిక రంగము : మధ్య అమెరికా 
దేశములందెల్ల ఈ దేశము పార్మిశామికముగ ఆతి 
పముఖస్థానమును ఆర్జించినడి. ఆయినను పర్శిశమ 
అన్నియు చాలవరకు వ్యవసాయముతో ముడివడి 
ఉన్నవి. దేశాదాయమున _ వ్యవసాయమువలన 
90%, పరి శమలవలన 17%, వాణిజ్యము చలన 
24% లభించుచున్న ది. దేశపు ఎగుమతులలో 
కాపీ, పతి వలన 58% ఆదాయము వచ్చుచున్నది; 
అందును కాఫీ ఎక్కువ [పాముఖ్యము కలది, 
కాని ఆహారధాన్యముల ఉత్పత్తి చాల తకుు_వ. 
దేశపు అవసరములకు కావలసిన గోధుమలో 
90%ను దేశము దిగుమతి చేసికొనుచున్నది; 
మాంసము, పాల ఉత్పత్తుల విషయమున కూడ 
దేశము ఇతర దేశములపై చాలవరకు ఆధారపడి 
ఉన్నది. దేశపు తలసరి ఆదాయము 284 ఆమెరి 
కన్‌ డాలర్లు; దేశవు విద్యుదుత్స త్రి 78.54 కోట్ల 
కివా, (1971). దేశపు ఎగుమతుల విలువ 57.1 
కోట్ల కొ; దిగుమతుల విలువ ర్‌ి. 4 కోట్ల కొ. దేశపు 
బడ్జెటరీ వ్యయము 25.6677 కోట్ల క్త (1971). 


రక 'పపంచ రాజ్య 


11. సాంఘిక రంగము: డేసమున నగ 
రములలో సైతము గృహవసతి చాల తక్కువ. 
దేశమున నర్మ ంధ, ఉచిత వి దుకు వ సతిని ,పభు 
త్రము కలిగించినది. ప్రాథమిక పాఠశాలల 
సంఖ్య 2,997. అందలి విద్యార్థి సంఖ్య 5.62, 
854; సెకండరీ పాఠశాలల సంఖ్య 860. అందలి 
విద్యార్థి సంఖ్య 86,855; దేశమున రెండు విశ్వ 
విద్శాలయములు కలవు, ఆందలి విద్యార్థిసంఖ్య 
12,092 (1972, 6818 శయ్యాసంక్యాగల 
ఆనుప తులు వైద్యో సహాయమునకు ఉపకరించు 
చున్నవి. సాన్‌ సాల్వడార్‌, మెజికానోస్‌ నగరము 
లలో [ప్రముఖ [గంథాలయములు కలవు సాన్‌ 
సాల్వడార్‌ లోని మ్యూజియమున చార్మితక పత 
ములును, [పాచీన చార్మితకావ శేష ములును కలవు, 
పతికా స్వాతం త్భము రాజ్యాంగ రీత్యా పరిగణి 
తము, సాన్‌ సాల్వడార్‌ లో 4 దినపతికలును, 


సర్వ సము 


సాంతా ఆనా, సాన్‌ మిగ్వెల్‌ నగరాలలో పతి 
న్‌ ుక్‌ట ఒకొ కా క్ర ats ప _తికయి ప్రచారమున 
ఉన్న వి. 
(= 


12. యాతా సొ. : 90 దినముల వరకు 
దేశమున  పర్యటించు విదేశీయునకు టూరిస్టు 
ప్యృతము ఒకటి ఉన్న చాలును; ఆపైన ఉండ 
దలచునెడల పాస్‌పోర్టును, వీసాను పొంద 
వలయును. ఇజల్కో ఆగ్నిపర్వతమును, [పాచిన 
చార్మితకావశేషములును విదేశీయులను వలువురను 
ఆకర్షించుచున్న వి, 


18. (పసిద్ధ కారులు : 1. దశమున తొలు 
తగ స్వాతం్యత్యమున కై ఆందోళనను లేవదిసిన 


"జోసీ మతియన్‌ డెల్‌ గాడో (1768-1888) అను 


క్రైస్తవమత (పచారకుడు ఈ దేశచరిత్రలో అజ 
రామర స్థానమును ఆర్టించెను. 


శి కనడా 


ముఖ్యనగరము : ఒట్టావా; జెండా | తెల్లని 
భూమికకు ఇరువై పుల, ఎరుపున రెండు నిలువు 
చారలును, తెల్లని భూమికకు మధ్యన మేపెల్‌ 
ప్మతపు చ్మితమును కలది; జాతీయ గీతము : 
గాడ్‌ సేవ్‌ ద క్వీన్‌ (పరమేశ్వరుడు రాణిని 
రక్షించుగాక '; నాశము : కెనడియన్‌ డాలరు; 
ఇది 100 సెంటులుగ విభ కిము; ఒక తె. డాలరు 
= రూ. 6.504;  కొలతూకములు: [బిటిష్‌ 
విధానపువి : కాలగణన : భారతదేశమున సా, 
5 గం. 80 ని. అయినపుడు కెనడాలోని న్యూ 
ఫౌండ్‌లాండ్‌న ఊ. 8 గం. 80 ని; న్యూ[బన్స్‌ 
విక్‌, నోవా స్కోటియా, (పిన్స్‌ ఎడ్వర్ష్‌ దీవి, 
క్విబెక్‌ లలో ఊఉ. రి గం; అల్బెర్టా, సస్కా.చెవాన్‌ 


లలో ఊఉ. 5 గం; (బిటిష్‌ కొలంబియాలో ఊఉ. 
4 గం; యూకొన్‌లో ఊఉ. లి గం. 

1. ఉనికి మొ.: యునైటెడ్‌ చ్చైట్స్‌నకు 
ఉత్తరమున ఉన్న ఉతర అమెరికాలోని [పొంత 
మున అలాస్కాయు, _(ఖంచివారికి చెందిన 
సెయింట్‌ పియె[రే-మెక్కిలాన్‌ దీవులును తప్ప 
మిగిలినది అంతయు కెనడా దేశమే. దేశపు 
తూర్పుకొన ఆగు స్పియర్‌ ఆఅ్యగము 62°87 ప 
తులారేఖపై ఉన్నది. పళ్చిమపు కొనయగు 
సెయింట్‌ ఎలియన్‌ 141° ప. తులారేఖయందు 
కలదు; ఉత్తరపు అంచు 8897" ఊఉ. అకాంళ 
రేఖను, దక్షిణపు అంచు 41°41" ఉ. అవాంశ 
రేఖను థాకుచున్నవి. దేశపుమొ త్తపు వై శాల్యము 


99,78,794 చ. కిమీ. వై శాల్యరీత్యా [పపంచ తూరు. పడమకలకు డేళపు నిడివి. దాదాప 
రాజ్యములందు ఇది రెండవదిగ లెక్కకు వచ్చు 3,400 కిమీ; ఉత్తర_దత్తి దుల Jas. Woe 
చున్నది. ఉత్తరమున ఆర్కటిక్‌ మహాసము రమి 4,500 కిమీ. (కకపు వవిధ డాష్ట్రి యుల 
దము; తూర్పున బఫ్ఫన్‌ బే, దావీస్‌ జలసంధి, వై కాల్యము జనసంక్యా పద్దకడో కనను. 

అట్టాంటిక్‌ మహాసముదము; దక్షిణమున యున్నై దేశమున అత్కవక భాగము అనగా దాదాపుగ 
టెడ్‌ సైట్స్‌; పశ్చిమమున పసిఫిక్‌ మహాసముః సగము భూమి, కెనడియన్‌ కంచుకోము _ వెళడి 


NS IRs 
PEAT yp #3} UE 
లే 1 f! i / 
4, ' f i fb // గ i ళో 
గడ్‌ (టల న 


fF 
ళీ 
EE) 


ify toy, 11 
టట 





య 
ళ్‌ rf 
క firs 


పటము వి. 
విశిష్ట భౌతిక లక్షణము. భూమి రూపుగొన్న తొలి ననే కుదురుకొని ఉన్నది. ఈ కంచుక భూమికి 
కాలమున, మంచు | పవాహముల ధాటికి నుగ్గు తూర్పున తీరభూమి ఉన్న ది. ఈ తీర 
నూచయిన శిలాతలము ఇది అని భూగర్భళాస్త్రజ్ఞు భూమిని కంచుకము నుండి వేరుచేయుచున్న 
లనెదరు. హడ్చన్‌ అథాతము అనుసమ్ముద శాఖకు పర్యతముల వరుసలును, ఈ వరుసలును పేల్చు 
ఇరువైపుల ఈ కంచుకము ఏర్పడి ఉన్నది. కొని (పవహిందు నదుల లోయలును కననగును, 
దేశమునందలి అటవీ, ఖనిజ జలవిద్యుత్‌ సంప ఈ |పాంతముననే తీరమును అ శ్రమించి న్యూ 


న్యా 


దలో అత్యధిక భాగము ఈ కంచుక [ప్రదేశము ఫౌండ్‌లాండ్‌, (విన్స్‌ ఎడ్వర్జు ద్వీపము కలవు. 


వె 


మహా సకొవవముల కలవు; వినని ఆ యించి 
అందు మంచ్‌ లారెక్‌ నిమ్వ భూములురు, 
స్ట్‌ 
ఒక సాశచలి పు తిధుజాకార సమతల మును 
ఉన్నవి; ఈ సషతం మును పరా పరల సెయింట్‌ 
లాకెన్‌ కడి పిన్‌ టాకయో సరస్సు, జార్జియన్‌ 
లై 

ంక్షాతము కలవు 

కోంచుకభూమికి పళ్నిమమున, దేశపు వ్యవసాయ 
భూములను, గస వీడులును కలవ ఈ పదేశ 


మంతం మధవెదానను: అని 2 
ఈ మైదానము, యు. సే. సరిహద్దువద్ద దాదాపు 
1,280 కిమీ. ల వెడల్పు కలిగి, ఊ త్రరమునకు 
పోనుపోను వెడల్పు తగ్గి కడకు మెకంజీ నది ముఖ 
దార (పాంతమున 160 కిమీ. ల. వెడల్పును 
మాతమే కలిగి ఉన్నది, ఈ మైదానమునకు 
ఉత్తరమున ఖనిజ సంపన్న భూములును, ఇంకను 
ఉత్తరమున మెకంజీ నదేతట నిమ్నుభూమియు 
కలవు. ఈ నిన్నుభూమియందు పెక్కు నదులును 
సరస్సులును కననగును. దేశపు పళశ్చిమపుకొనన 
పశ్చిమ అల్బెర్జానుండి పసిఫిక్‌ మహాసము,ద 
తీరయువరకు వ్యాపించిన _ రాకీవర్యతములును, 
వానిని ఆశ్రయించిన పీఠభూమియు, తీరమును 
ఆనుకొన్న వేరొక పర్వత శేణియు, తీర[పాంతము 
నుండి. సమిపడే-పములను వేరుపరచు సము,ద 
శాఖయు కననగును. ఆలాస్కా_ సరిహద్దు 
నకు దగ్గరగ, సెయింట్‌ ఎలియస్‌ వర్వత 
(శ్రేణిలో ఉన్న లోగాన్‌ శిఖరము, దేశపు పర్వత 
శిఖరములందెల్బ అత్యున్నతము (6.050 మీ). 
దేశపు ఉత్రరపు తీరమును ఆశయించి చెదరి 
యున్న దీవులు అనేకములు కలవు; వె శాల్యము 
నను, భూతలరీతియందును, వీనియందు వైవిధ్యము 
విపరీతము; ఉతర  (ధువానికి 880 కిమీ. ల 
దక్షిణం వరకు ఈ దీవులు కననగును, ఈ 


కెనడియన్‌ కంచుకభూమియందలి జలము, 
నెల్చ్పన్‌ - నహ్కాచెవన్‌, చర్చిల్‌, నెవెర్న్‌, ఆల్బనీ 
నదుల మూలమున హడ్సన్‌ ఆభఖాతమునకు చేరు 
చుశుది; దేశపు నదులలో నెల్హ పెద్దదియగు 
మెకంజీనది నిడివి 4,216 కిమీ; దాదాపు 25 
లక్షల చ.కిమీ, ల వి సృ్పృతికల భూమియందలి 
వర్ష జలమును, ఈ నది, తన మూడు ఉపవదుల 
సాయమున కొనిపోయి కడకు ఆర్క-టిక్‌ మహో 
సమ్ముదమున సంగమించుచున్న ది. ఇక యూకాన్‌, 
(బిటిష్‌ కౌలంబియాలలో కొలంబియా, _ఫేజర్‌, 
యూకాన్‌ నదులు (పవహించుచున్న వి. మహో 
సరస్సులందలి జలము సెయింట్‌ లారెన్స్‌ 
నడిలోనికి చేరి, అటనుండి సెయింట్‌ లారెన్స్‌ 
అథాత మున పడుచున్నది. 


ని ఫీతోప్పస్థితి మొ. : దేశ భూతలమున 
అత్యధిక భాగము (90%) 50° ఉ, అక్షాంశ 
రేఖకు ఉ త్రరముననే ఉన్నందున, దేశమున ఉప 
[భువ [పాంత, (ధువ[పాంత శీత్రోష్టపరిస్థితులు, 
[పాంతములను బట్టి, వేద్యములగుచున్న వి, కొన్ని 
[పాంతములందు ఎండకాలమున ఎండలు కొంత 
తీవముగ ఉన్నను, మొత్తముమీద చలికాలమున 
నీతబాధ అతి త్మీవముగ ఉండును, దక్షిణ పాంత 
ఎన చలికాలపు నిడివి సంవత్సరమున 7 నెలలు; 
ఉత్తరమునకు పోయినకొలది ఆది సాలున 11 
నెలలుగ పరిణమించును. పసిఫిక్‌ తీవమున 
మ్మాతము సమోష్టపు గీష్మమును, శీతబాధ 
తక్కు_వయగు చలికాలమును కననగును. వెరుల 
పెంపుదలకు సహకరించు బుతుకాలపు నిడివి చాల 
తక్కువ. దేశ మధ్యపుమైదానములలో, చెరులును 
చెట్టును పెరుగుటకు తగినంత వర్షపాతము లేదు. 


7 


రాకీపర స్రతను వత తూర్పు పడెళము", మూడు 


వార మన మ కరకర 
దిక్టులనుండి వచు మృవాయువులు పంగ సంఘర్షణ భూర్జవ్యకృముంు, బీడి, సునత వెపు 
కర వాతావరణము సంక్షుభితమై తుపా కన తూకు పు కవనం యందు నన 
నులుగ మారుటవలన కొంత వర్షము పడుచున్నది; వృక్ష త్రి క్రన్యళ్తు', తరు ను 
హిమపాతమునకును ఈ పరిస్థితి సహకరించు సూచ గ వృష న య గస్హైమైవాం ములు 
చున్నది. ఆందువలన ఆ తీర పాంతమున నేల మొదలుగ ధు పాంతభూములవరకు ఆకురాలు 
కొంతవరకు చెమ్మదనము కలిగియుండును. తరగతి చెట్టు కలవు పశ్చిమ వరమున పెద్ద 
వాయవ్య . సహస ములలోను పి పృమపు గడి డ్లిబీడుల యెత్తుగల, సూచ్య “జాతి వృతవపలు వి ;విగ 
లోను ఈ తుఫానుల సహకారము. లేకపోవుట చూడనగును. ధ్రువవాంరమన చిన్న చిన్న 
వలన, అటభూమి. బెట్టగ ఉండును. సమ్ముద చెట్టును, ఎ వ్రెడగని గరిక జాతియ మాతమే కన 
వాయువులు తగులు పర్వత పార్శ్వములందు వచ్చును. 
వానలు విరివిగ కురియును; అవి తగులని దేశపు మొ త్రమున ఎలు .బటును మించే 


పార్మకములందు వానలు ఆగుదుగ పడును. 
అందువలన రాకీ పర్వతముల పిమపు తీర 
[పాంతమున సాలున 150-860 సెం. మీ. వర్ష 
పాతము ఉండగ, తూర్పున ఉన్న మధ్యదేశపు గడ్డి 


పెద్ద జంతువు కానరాదు. ఉత్తర సమద తీర 
వు పట! తిమెంగిలములు మొదల పెద్ద 
జలచరములు కలవు. పక్షిజాతులళో అెక ములు 
అతిశీతల కాలమున ఉష్ట వా౭తవంులకు పయని౭చి 


a Sy అ స్త 
వీడుల పాంతమున 50 సెం. 5; పుగన వర్షము మరల ఉచితకాలమన దేళయుకు చే కకొముకు 
బ్య w= 
సనం ర కన్ని రగ కుతూ వును తన్ను ఇట్టి పక్షిజాతుల సంరక్షణకై పామ ఆర్కి_డిక్‌ 


భూమియందలి సాలీనా వర్షపాతము 50-100 దీవులలో కొన్ని ఆ. శయములు స్టాపింపబడిన వి, 


సిం. మీ. ఇక తూరుకీరప మెదానములలో ఆ 
3 = న త్రి జననంఖ్య మొ.: ఈ కించి పట్టిక 


వర్షపాతము 112 _ 150 సెం. మీ, | ల 

x] ము స్ట వలన ఆయా రాష్ట్ర ముల, ముఖ్యన నగకముల 
దేశమున వృక్ష, జంతుసంపదయందు వైవి జనసంథ్యా వివరములు (1971), రాష్ట్ర ముల 

ధ్యము విపరీతముగ కన్పట్టును. మహాసరస్సుల వైశాల్యములు విశదములు కాగలవు. 


కెనడా దేశ జనసంథ్యా వివర పట్టిక 








1 వలా నభా పటటా గినానకనతటస ట్ల 





ను రవము పేద. కలకల రాష్ట గ్య్రోన్‌ మఖ్యనగకమ బ్య 
1. న్యూఫొండ్‌లాండ్‌ 9,88,800 5,22,104 సెయింట్‌ జాన్స్‌ 1,01,101. 
2. ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌ 5,656 1,11,641... షార్డెట్‌ టౌన్‌ 19, 199 
9. నోవా స్కోటియా కక్‌,000 7,88,960 వాలీఫాక్స్‌ 1,29,685 
4. న్యూ బన్స్‌విక్‌ 72,000. 6,84,557... ఫెడెరిక్టన్‌ 40,480 
క్‌. క్విబెర్‌ 15,40,668 60,27,764 _ క్విబెక్‌ సిటీ 1,98,984 








508 పపంచ రాజ్య సర 3స్వము 


మహ ము మము వమ వపా వపను కనన నా 











జభ ప ee ల వ తా. న Gon) 

yn ఓర్‌బారియో 10,72.800 77,02,106 టోరాంటో 7,12,786 

7. మనితోబా 6,52,218 9,86,247 _ విన్నిపెగ్‌ 2,60,000 

5. ససి-_దచెవాన 6,52,000 9,26,242  కెజ్లీనా 1,89,000 

g ఆల్ఫెర్హా 362,486 18,27 9T4 ఎడ్‌ మాన్‌ టన్‌ 4,50,641 

10. బిటివ్‌ కౌలందియా 9,51,897 21,84,621... విక్టోరియా 1,99,512 

11. యాశాన్‌ 5,83,000 16,968  వైట్‌వీర్స్‌ 12,000 

19, వాయువు హింతమలు  శిశి,72,700 84,807  యెల్లోనైఫ్‌ 7,000 
ను 2,15,68,811 న 


పె రితిగ దేశపు మొత్తపు జనసంఖ్య 2,15,650, 
811. నగరములలో పెన పేర్కా.నబక్షినవిగాక 
మాంటిల్‌ (జ, సం. 12,14,852), వాంకోవర్‌ 
(జ, సం. 10,71,081), కాల్లరీ బో సం. 4 03, 
8191; దేశపు ముఖ్యనగరమగు ఒట్టావా “జ, సం, 
8,02,841; గణనీయములు. దేశపు మొత్తమున 
నగర వాసుల సంఖ్య 1,64,10,780 (1971). 
చదరపు కి. మీ, కు జనసాం దత 2.2, దేశ జను 
లలో దాదాపు ౨50,000 పాచీన అమెరికన్‌ 
ఇండియన్‌ జాతులవారు; ఉత్తర భూములందు 
వసించు, ఎస్పి మోలు దాదావు 17,000. తక్కిన 
వారందరును యూరదీయ శాతులకును చెందిన 
వారని చెప్పవచ్చును. అందు ;ఫెంచి సంతతి 
వారు 89 '.; దాదాపు 40' నకు మించి (బిటిష్‌ 
సంతలెవారు; తకి_నవారిలో జర్మనులు ఆధిక 
సంఖ్యాకులు; యు కేశియనులు మొదలగు తక్కిన 
యూరపియను జాతులవారు ఆల్ప సంఖ్యలలో 
కాననగుదురు; భారత పాకిస్తానీ సంతతులు 
వారును, అత్యల్ప సంఖ్యలలో కలరు, 


| ఫెంచి, ఆంగ్ల సంస్కృతులు రెండును దేశ 
మున స్థరముగ నెలవు ఏర్పరచుకొని యుండుట 








వలన, రాజ్యాంగ విధానమున "ఈ రెండు భాషా 
సంస్కతులకును రక్షణ కల్పింపబడినది. కెనడా 
పార్లమెంటులోను, కోర్టులలోను, క్రిబెక్‌ రాష్ట్ర పు 
కాసనసభలోను ఈ రెండు భాషలలోను పత 
వ్యవహారములు అంగీకృతములు. దేశము ద్విభాషా 
[పాంతముగ సిద్ధాంత రీత్యా పరిగణింపబడు 
చున్నను, క్విబిక్‌ రాష్ట్ర మునందలి [పజలలో 
దాదాపుగ అందరును | ఫెంచినే మాటాడెవరు; 
తక్కిన రాష్ట్ర ములలో ఆంగ్లమే ఎక్కువగ వ్యవ 
హారమున ఉన్నది. మొత్తముమీద |పజలలో 
ఆంగ్ల భాష మాతృభాషగ కలవారు 67.4% అని, 
(థఫెంచి మాతృభాషగ కలవారు 19.1% అని, 
ఆంచనా (1961). తకి_నవారిలో మాతృభాష 
లుగ జర్మన్‌, య్యుకేనియన్‌, ఇటాలీయన్‌ మొదల 
గునవి |క్రమ| పాముఖ్యమును కలిగియున్న వి. 


[ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు క్రై సవులు; 
అందును రోమన్‌ కేతలిక సంపదాయపు వారు 
దాదాపు రికి లక్షలు కలరు. తక్కిన మతముల 
వారిలో యూదులు (2,54,868) ఆత్యధికులు. 
తదితర మతముల వారి సంఖ్య 767,874 
(1961, 


crs 100 . 

కలవని అంచనా. రేడియో పసాకపు స్టాండర్డ్‌ 
బాండ్‌ సేషనుల సంఖ్య 981, ఇందు కికి మాత్రమే 
పభుత్యమునకు చెందినవి; తక్కినవి వెయకక్తిక 
యాజమాన్మమున నడచుచున్నవి ఇవికాక బప 


విజన్‌ సైషనుల సంఖ్య శర్‌లి. రేడియో చెళివిజన్‌ 
లకు లయిసెన్సు ఫజులు లేవు (19/1), 


(గేట్‌ బిటన్‌తోను, ఆస్ట్రేలియాతోను సంబం 
ధము కల నిస్తంతీ స్థావరములు మాంటీల్‌లో 
కలవు, సమ్ముద మధ్యమున అతిదూరమున ఉన్న 
నౌకలకు వారా సంకేతములను పంపగలుగు 
నిస్తం్యతీ సావరము ఒకటి లూయిన్‌బర్‌లో ఉన్నది 

లో థి a 
(1971). 


ర. యాన సొ.: దేశపు మొత్తపు రోడ్డనిడివి 
8,25,975 కి.మీ. ఇందు 6,998,757 కి. మీ. 
ఉతమ స్థాయికి చెందినది; ఆన్ని విధముల గేజీల 
ముఖ్య రై లుమార్గముల మొత్తపు నిడివి 72,805 
కి, మీ; ఇందు జంటమార్గ ముల అదనపు నిడివి 
చేరలేదు. ఆ విధముగ అన్నివిధముల మార్గముల 
నిడివిని కలువుకొనినపుడు ఆ నిడివి 1,01,907 
కి. మీ. దేశమున తూర్పుపడమరలకు పయనించు 
రైలు మార్గములు రెండు కలవు. దేశమున అనేక 
మహ తర సరస్సులును, మూడువై పుల సముద 
ములును ఉండుట వలన, జలమార్గముల ద్వారా 
[ప్రయాణము దేశమున విరివిగ జరుగుచున్నది. 
సము దపు రేవులలో నెల్ల మాం|టీల్‌ అతి [పము 
ఖము; పసిఫిక్‌ సము|ద తీరపు రేవులలో వాంకో 
వర్‌ గణసీయము; సరస్సుల తీరములందలి 


ము అ ce 

దేశమునుండి ,పాచం, వాఖాూరం దేశములలో 
నం ఫై సె 8 

అన్నింటితోను విమానయాన సౌకకంము కలదు 

WUE క 
మొ తవు మడ లవి విమావాాశయములు కుని 
చేయుచుగ వి 

wa 


6. చరిత: పాడిన కాలమున ఆసియా, 


[పాంతము ద్వారా, ఈ దేశమునకు వేర్వేరు తెగల 
(ప్రజలు వలసవచ్చి చేరిరనియు, వారి సంతతివారే 
నేటి అమెరికన్‌ ఇండియన్‌లును, ఎస్కిమోలును 
అనియు పండితుల ఆధి పాయము. క్రీశ. 1497లో 
జాన్‌ కేబట్‌ అను దేళాన్వేష నావికుడు, ఆంగ్లదెశపు 
పక్షమున, ఒక నౌకాయా తను నిర్వహించి న్యూ 
ఫౌండ్‌ లాండును కనుగొని, అది ఆంగ్లదెళ మునకు 
బెందినదిగ [పకటించెను. కాని 15కి4 మొదలుగ 
[ ఫెంచి నావికులును, వ ర్రకులును, మత! పచారకు 
లును ఇట చొరజారి, దేశీయుల పోరాటములలో 
జోక్యమును కల్పించుకొని, వికాలపాంతములను, 
దేశమున, కైవసము చేసికొనిరి. ఆ కాలనున 
ఇచటినుండి బొచ్చుచర్మముల ఎగుమతి విరివిగ 
జరిగి ఆతిలాభదాయక ముగ ఉండెను. దానిని 
గమనించి, ఆంగ్రేయలును, పూర్వపు కేబట్‌ 
అన్వెషణ ద్వారా తమకు ఈ దేశమున హక్కు. 
గలదని, వాదించి, చొరబార యత్నించిరి, తత్సలి 
తముగ | ఫెంచి, ఇంగ్రషు సంతతుల మధ్య చెల 
రేగిన పోరాటములలో కడకు ఆంగ్రైయులదే పై 
చేయి అయినది (1769). అంతట 1168లో 
ఆంగ్ల ఇెంచిదేశ ముల మధ్య జరిగిన ఒడ ంబడికకు 
ఫలితముగ దెశము ఆంగ్లదేశమునకే దక్కినను, 
| ఫెంచి భాషా సంస్కృతులకు, మతసం ప్రదాయ 
ములకు సంపూర్ణ రవణ కల్పింపబడినది. దేశము 
నకు యు. సే.తో కల సరిహద్దు 49° &, అక్షాంశ 


ట్‌" 


510 పపంచ రాజ్య సర్వస్వము 


రేఖగ ఊఉండవలెనను వీర్పాటు 1848లో 


జిెగినడి, 


గబ 

నక. Fy 
ణా 
పజలు పలువురు, వేలకొలదిగ, కెనడాకు చేరుట 
ఇ 

వలన ఆ:గ్తభాషను మాట్లాడువాకి సంఖ్య మరింతగ 
. అ ఆ న శ Brae 
వుదిఅయును, డశమున  ప్రజానికపు సంఖ్య 
ఉర షా అ 


శన చెలరేగెను. ఆంగ్లదేశ మనందలి (పభుత్వము, 
వలస (పజల ఆకాంక్షలకు లొంగి సోపాన [కమ 
మున జరిపిన మార్న్తుల ఫలితముగ 1848 లో 
డేశమునందలి వేర్వేరు వలసలు, గవర్నరు జన 
రలు యొక్క. పరిమితాధికారములకు లోబడి 
స్తతంత పభుత్యములను నెలకొల్పుకొనుటకు 
అనుమతి లభించినది. తరువాత ఆ వలసలు జరి 
విన సం[పడింవుల ఫలితముగ కెనడా దేశము 
వివిధ రాష్ట్రముల సమాఖ్యగ రూపొందుటకు 
ఒడంబడిక జరిగి, ఆ ఒడంబడిక 1867 లో ఉతర 
అమెరికా చట్టము ఆనుపేర, | విటిషి పార్టమెంటులో 
ఆమోదితమై, కెనడా దేశము ఆధినివేశ |పతిపత్తి 
హోదాను పొందినది. తదాదిగ, |బిటిష్‌ దేశముతో 
సన్నిహిత మైతితో వర్తించుచు,  కామన్‌వెల్తున 
సభ్యత్వము కలిగి, రెండు [పపంచ యుద్దము 
లందును. [బిటనుకు అండగ నిలచి, తన పారి 
[శామక, వ్యావసాయిక సంప త్రి వలన, [పపంచ 
మున పలుకుబడి కలిగిన సంపన్న [పజాస్వామిక 
రాజ్యములలో ఒకటిగ కెనడాదేశము రాణించు 
చున్నది. 


7. పరిపాలన: సమాథ్యా విధానపు |పజా 
స్వామిక రాజ్యాంగము దేశమున అమలున ఉన్నది, 
దేశమునంచలి పదిరాష్ట్రములును, వాయవ్యమండ 


లములు రండును ఈ సమాఖ్యలో భాగస్వామ్యము 
కలిగి ఉన్నవి. ఇందు కేందమునకు బలవ త్తరాధి 
కారములు కలవు. అవశిష్టాధికారములు కేంద 
మునకే చెందునని రాజ్యాంగ విధానమున స్పష్టము 
చేయబడినది. |బిటిష్‌ రాణియే లాంఛన పాయ 
ముగ కెనడా దేశమును పాలించునని గుర్తింప 
బడినది; కెనడా దేశపు |పధాని సలహాను అనుస 
రించి గవర్నర్‌ _-జనరల్‌ను (బిటిష్‌ రాణి నియ 
మించును. ఇతని అధికార పరిమితి సాధారణముగ 
అయిదేండ్డు. 


పొర్దమెంటునందు లోకసభ (హౌస్‌ ఆఫ్‌ 
కామన్స్‌), శిష్టసభ (సెనెట్‌) అను రెండు కక్ష్యలు 
కలవు. లోకసభ యందలి సభ్య సంఖ్య 264. 
దీని పదవీకాల పరిమితి సాధారణముగ అయిదేండ్డు, 
వయోజనులగు దేశీయులును, [బిటిష్‌ వ్ర 
స్వత్వము కలిగి దేశమున ఎన్నిక తేదీకి వూర్వ 
మున 12 నెలలనుండి వసించుచున్న వయోజను 
లును ఈ లోక సభాసభ్యులను, నియోజక వర్గ 
ములను అనుసరించి, ఎన్నుకొనెదరు. ఆయా 
రాష్ట్రములకు, జనసంక్యా నిష్ప త్తిలో, లోక 
సభాసభ్యుల సంఖ్య నిర్ణయింపబడినది. లోక 
సభలో అత్యధిక సంఖ్యాక పక్షపు నాయకుని 
(పధానిగ గవర్నర్‌ - జనరల్‌ నియమించి, అతని 
సలహాపై తక్కిన మంతులను నియామకము 
చేయును. సథావిశ్వాసమును కోల్పోయిన మంతి 
వర్గము రాజీనామాను ఇచ్చుటయో, లేదా సభను 
రిద్దుచేయవలసి నదిగ గవర్నరు - జనరలుకు 
సలహా ఇచ్చి, కొత్త ఎన్నికలు జరుగునటులనో 
చేయవలయును. 


శిష్టస్టభయందలి సభ్యసంఖ్య 102. |పధాని 
సలహాను అనుసరించి, అన్ని [పాంతములకు తగు 
(పాతినిధ్యము కలుగురీతిలో వీరిని గవర్నర్‌ - 
జనరల్‌ నియమించును. ఒకసారి శిష్టసభా సభ్యు 


కై 


డుగ నియమింపబడినవాడు 75 ఏండ్డ వయసు 
ముగియువరకు ఆ సభ్యత్వమును కలిగియుండును. 


రాష్ట్ర ములందలి |పభుత్యములను ప్రభుత్వము 
నియమించు లెప్టనె=ట్‌ గవర్న రులు, ఎన్నుకొన 


బడిన రాష్ట్ర శాసనసభల సాయముతో, నిర్వ 


హింతురు. |పధాని సలహాపై ఈ గవర్నరులు 
సియమింపబడుదురు. ఆయితే యూకాన్‌, వాయవ్య 
[పాంతములలో గవర్నరులకు బదులుగ 'పభుత- 
నియమితులగు కమీషనర్లు, స్థానికముగ ఎన్నుకౌన 
బడిన కౌన్సిలర్ణ సాయముతో, పాలనను నిర్వ 
హింతురు. 


దేశమున |పస్తుత లోకసభయందు లిబరల్‌ 
పార్టీ, పొగెసివ్‌ కన్‌సర్వేటివ్‌ పార్టి, న్యూ డెమో 
క్రాటిక్‌ పార్ట, లే రేలీమంట్‌ డే [కీడీటిస్టెస్‌ - అను 
నాలుగు రాజకీయ పక్షములకు [ప్రాతినిధ్యము 
కలదు. 

క్విబెక్‌ రాష్ట్ర మునతప్ప తక్కిన రాష్ట్ర ములందు 
ఇంగ్లీష్‌ కామన్‌ లాయే న్యాయ విధానమున పాటింప 
బడుచున్నది; క్విబెక్‌లో |ఫాన్స్‌దేశపు నెపోలియా 
నిక్‌ చట్టము ఆదరితము. దేశమున న్యాయ నిర్వ 
హణ సు ప్రిమ్‌కోర్డు ఆధ్యర్యవమున వివిధ స్థాయీ 
లలో జరుగుచున్న ది. 


8. దేశరక్షణ : దేశమునకు నాలుగు బిగే 
డుల పదాతిదళము కలదు; ఇందు ఒకటి యూర 
పున నేటో నైనిక దశములలో పనిచేయచున్నది. 
నొకాసేనయందు 22 డెస్టాయరు ఎస్కార్జులు, 2 
సరఫరా ఓడలు, 4 జలాంతర్గాములు, 6 చిన్న 
తరహా శిక్షణ నౌకలు కలవు; ఈ నౌకాసేనకు 
సాయపడు (పత్యేకవిమానదళములు 11 ఉన్నవి. 
ఇక విమానదళమున 9 స్కా్వ్వాడనులు కలవు. 
భూ, జల, వాయు సేనలన్నియు ఆధునిక ఆయుధ 
సమేతములు. క్షిపణులు, రాడారులు మొదలగు 
నవ్యసాధన సంపత్తి ఏనికి అమరియున్నది. అన్ని 


అ 
జ్‌ 
[న్‌ (1 
a 
6; 
ne 
ళ్‌ 
{* 
ఇ 
Oo 
EA pa 
1 te 
| 
fA 
i 
శ్‌ 
స్‌ో 


లె 

fil 

| 

ర శీ 
[గ A ఈఊ 


శ్‌ 
( 
శ 


గా 
0 
ఆ to 
ర 
0 
Ur tp 
(a 
ఖే 
( టీ. ల న 
(iB 
(| 
a) 
a 
| ( 
dx 
ful, ©! 
శ్రే 
CAN 
{x 
య్‌ 


లన్నింటితోడను కెనడాకు దొ 
కలవు. 


10. ఆర్థిక రంగము : కెనడా డెశపు ఆరిక 
వ్యవస్థలో వస్తూత్పాదక పరి శమలకే పౌాముఖ 

ఎక్కువగ ఉన్నను, వ్యవసాయము సెతము గ 
నీయ పాతను నిర్వహించుచున్నడి. డెశిపు కార్మి 
శక్తిలో 7 వ్యవసాయమున వినియు క్రము. వ 
సాయమునఉన్న భూమి వై శాల్యము 171.4 కోట్ల 
ఎకరములు; వ్యవసాయ కమతముల సంఖ్య 
4,81,000. వ్యవసాయము ఆధునిక యం[త 
పరికర సాహాయ్యమ.న జరుగుచున్నది. వ్యవ 
సాయమున ఆహార ధాన్యములేగాక, పాడి పవవుల 
పెంపకము, కోళ్ళ పెంపకము, గొరెల మేకల 
అభివృద్ధి, పండ్లతో టల పెంపకము, పొగాకు, 
తేనెల ఉత్పత్తి, బొచ్చు చర్మముల తయారీ 
మొదలగునవియు చేరిఉన్న వి. ఆహార ధాన్యము 
లలో విరివిగ ఉత్పత్తి చేయబడునది గోధుమ. 
దేశపు శీతోష్టపరిస్థితియు, సాంకేతిక పరిజ్ఞానమును 


512 పపంచ రాజ్య సర్వస్వము 


వలకు సహకదించుచున ఏ 1270 లో 
నా త్ర mm ట్య ఒ ఉత తి న. నె న్‌్‌ బుపెలులు 
కంతలో ఆ కీ age వ్‌ జై ము జ ల్ల 
pre యు ఆవాల (జ 
(= ల et లిడర్డు ; ఇక తక్సిన ఆహార 
వస్తురంలో జావ, టట్టు, బింగాళా దుంపలు, 
పుర. ము లా కలపి పండ్ల 
~~ wt Fn fone వో 
ఉత త _లు వాదాపు వక కొట కె డాలరు 
how wa (ae) రా 
row ses ఆపిల్‌ వద్ద పంట ఆత్యధెక ము 
“0లో ఆడ్‌ చీ! క బుషెలులు. పొగాకు 
ఉత త లువ 14.4 కోట కే. డాలరు (1971) 
పాడి షక శమల ఉత్పత్తి తూకం 1820 కొట 
ఇ —_— (eye 
హౌనక్వులు STL 


58,77,000 కై డాలరు 1970). ఇందు కొంత 
కాగితపు గుజ్జుకె వినియ క్రము. ఇందుండి సాధార 
ణపు కాగతమే గాక వార్తాషతికలకు పనికివచ్చు 
కాగతయును ఉత్పత్తి అగుచున్నది. మత్స్య పరి 
శ్రమ చాల ఆభివృద్ధిని సాధించినది. 1971 లో 
లఖించిన చేపల మొత్తపు విలువ 16.2 కోట్ల కె, 


డాలరు. 


ల 


ఖసిజపర్మిశమ ముఖ్యమగు ప్రాతిపదిక పర్మిశమ. 
(పపంచపు ప్రముఖ ఖనిజములలో 40% అస్‌ బెస్టస్‌ 
(రాతినార్శ, వలి తుత్తునాగం, 16% వెండి, 15% 
మోలి ప్రీనియము, 14% పొటాష్‌ కెనడాలో లభించు 
చున్నవి (ప్రపంచమున  అల్యూమినియమును 
ఉత్ప త్తిచేయు. కొలుములలోనెల్ట్బ  పెద్దదియగు 
కొలిమి, కెనడాలోని అర్విదా (క్విబెక్‌ రాష్ట్రము) 
లో ఉన్నది. అల్యూమినియం ఉత్ప తిలో (పపం 
చమున మూడవస్థానము కెనడా దేశపుది. 
పాశ్చాత్య పపంచమునకు కావలసిన నికెల్‌ 
లోహములో 70 కెనడానుండి వచ్చుచున్నది : 
ముడి పెటోలు ఉత్పత్తి 49 కోట్ట పీపాలు 


చా 


( 1971; ఇనుమును పెక్కుచోట్ట కనుగొనబడినది, 
ఈ గనులలో ఉత్పత్తి మొదలె నపుడు ఇనుప ఖనిజ 
మును ఎగుమతిచేయు దేశములలో ఈ డేశ మునకు 
స్థానము లభింపగలదు. ఇంధన వాయువును 
విరివిగ కలదు. విద్యుదుత్ప త్తిలో 78% జలకళ కి 
వలన జరుగుచున్నది. అందువలన విద్యుత్తునకు 
ఖర్చు చాల తక్కువ. ఆణవిక శక్తి, రాక్షసిబొగ్గు, 
ఇంధనవాయువు మొదలగునవియు విద్యుదు 
శ్రీకె వినియ కములు. 1971లో మొత్రపు 
విద్యుదుత్పత్తి 21,147 కోట్ట కీవా. 


మో 


విదేశవ్యాపారము దేశపు ఆదాయమార్షములలో 
గణనీయ స్థానమును ఆర్షించినది. వ్యాపా 
రపు మొత్తపు విలువనుబట్టి చూచినపుడు [పపంచ 
రాజ్యములలో ఆరవ స్థానము కెనడాకు లభించును, 
(తొలుత టి అయిదు స్థానములు యు. స పశ్చిమ 
జర్మనీ, [బిటన్‌, (ఫాన్సు, జపానులకు [క్రమముగ 
చెందును). దేశపు దిగుమతులలో 68% కు పెగా, 
తయారి వస్తువులు. ఎగుమతులలో తయారి 
పూర్తికాని వస్తువులు, ముడి పదార్థాలు, ఆహార 
వస్తువులు, కొన్ని తయారి వస్తువులు చేరిఉన్నవి. 
దేశపు ఎగుమతులలో మోటారు వాహనాలు, 
న్యూస్‌ పింట్‌, కాగితపు గుజ్జు, కలప, రాగి, 
ఆల్యూమినియం, గోధుమ, నికెల్‌ [కమ [పాము 
ఖ్యము వహించినవి. _దిగుమతులలో యంత 
సౌమ్మగులు, ముడిపె్కెటోలు, విద్యుత్‌ సామి 
పేర్కొనదగినవి. ఎగుమతుల మొత్తపు విలువ 
1,785 కోట్ట కె. డొ; దిగుమతుల విలువ 1,561 
కోట్ట 3. డా; బడ్జెటరీ వ్యయము 14,84,050, 65, 
151 క. డా. (1971-72). 


Ux 


డి 


గీ 


11. సాంఘిక రంగము ; దేశమున చక్కని 
గృహవసతి కలదు. (ప్రభుత్వము వివిధ సంస్థల 
ద్వారా గృహ నిర్మాణ కృషికి తగు సాయమును 
చెయుచున్నది. దేశపు ఇండ్లలో మూడింట ఒకటి 


కేంద పభుత్వపు సాయమున నిర్మితము. అటులే 
రాష్ట్రపభుత్వములును గృహనిర్మాణ కృషికి 
సాయము చేయుచున్నవి. ఆంతర్జాతీయ కార్మిక 
సంస్థానియమ ములకు ఆనుగుణములగు కారిక 
శాసనములు అమలులో ఉన్నవి. నిరుద్యోగ భీమా 
మొదలగు వసతులు 1965 మొదలుగి ఏర్పడినవి. 
పెన్షన్‌ |పణాళశికల వలన 6 ఏండ్ల వయసు 
దాటిన వారి కెల్ప పెన్షన్‌ సౌకర్యము లభించినవి, 
ఇది ఎవరికిని నెలకు రిక్‌ కె. డా.కు తగ్గిఊండదు., 


దేశమున రాష్ట్ర) పభుత్యములే విద్యావిధానమున 
బాధ్యత నహించుచున్నవి. మొత్తముమీద సెకం 
డరీ విద్య ముగియువరకు విద్య ఉచితముగ 
బోధింపబడుచున్న ది. అంతేకాదు; 10 లోపు 
వయసుగలిగి, పాఠశాలలలో చదువు విద్యార్థుల 
కుటుంబములకు నెలకు 6 కే డాలరు చొప్పునను, 
10-16 మధ్య వయస్సుగల విద్యార్థుల కుటుంబము 
లకు నెలకు 8 కె. డా. చొప్పునను, 16,17 
ఏండ్ల వయస్సుగల విద్యార్థులకు నెలకు 10 కె.డా 
చొప్పునను [ప్రభుత్వము భ్చతిని ఏర్పాటు చేసినది. 
దేశపు మొత్తమున [పాథమిక, సెకండరీ పాఠ 
శాలల మొ త్రపు సంఖ్య 16,552; అందలి 
ఉపాధ్యాయ సంఖ్య 2,65, 056; విద్యార్థి సంఖ్య 
58,25,298. (1970. Ti. 


దేశమున 216 యూనివర్సిటీలు కలవు ఇందలి 
కళాశాలలలో మొత్రపు విద్యార్థి సంఖ్య దాదాపు 
లీ.06 లక్షలు. కాలేజీలలో పఠించు విద్యార్థులు, 
తీరిక కాలమున ధన సంపాదన చేయుటకు వస 
తులను (ప్రభుత్వము విరివిగ కల్పించినది; అంతే 
గాక బుణసదుపాయములను కూడ ఏర్పరచినది. 
పట్టపరీక్ష కై కాలేజిలో చదువు విద్యార్థి, తన చదువు 
ముగియులోపల, 5,000 కె. డా. లను ఆప్పుగా 
[పభుత్వమునుండి పొందవచ్చును. 


వివిధ లలితకళల [పోత్సాహమునకై (పత్యేక 
పాఠశాలలును, కళాసంస్థలును, నాటకళాలలును 


(88) 


విరివిగ కృషిచేయుచున్నవి. పబ్టిక్‌ గంథాలయ 
ములు దేనవ.న పలు వాంతముం:చు కలవు. 
దాదాపు 1.5 కోట్ల వాకకులకు ఇందలి .గంథ 
ములు పర3ంచు అవకాశము లభించుచున్న వి 
ఒటావాలో జాతీయ ంథధాలయము గలము 


దేశము నందలి దె నిక వారాప తికల సంఖ్య 120; 
న నగల ఆంగృమువము, 13 తింది. కొన 


నవి వివిధేతర భాషలలోను వెలువడు 
చున్నవి. ames కుండి వెలువడు ఆంగ్రష,తి తిక 
“వావిన్స్‌ ఆండ్‌ సన్‌" అఆనుదాసికిని, నెంచి పతి 
కలలో మాంటీల్‌ నుంది వెలువడు “లా మెస్సీ” 
అనుదాని కిని 'పచారము ఆధికము (1970. 

ఆరోగ్య పణాళికా నిర్వహణ బాధ్యత రాష్ట్ర 
ములకు కలదు. ఆరోగ్య భీమా పణాళిక, రోగ 
నిర్ధారణా సన అమలులో ఉండి 98.4% |పజలకు 
లభించుచున్నవి మొత్తపు అన్నివిధముల నైవ 
శాలల సంఖ్య 1,424; అందలి శయ్యా సంఖ్య 
2,11,422 (అనగా 1000 మంది |; పజలకు 10 
య్యలు కలవని తేలుచున్న ది). ఇవిగాక ఊన్వాద 
క మొదలగు (ప్రత్యేక "చికిత్సా పద్ధతులకు 
చెందిన వై ద్యకాలలు 108 కలవు. 

12. యాతా సొ.: |పభుత్యముచే నియ 
మితమగు యాత్రా సంస్థ “ట్రావెల్‌ బ్యూరో) 
విదేశయా,తికుల _సౌకర్యములకై కృషిచేయు 
చున్నది యు. సే. దేశీయులు ప్యాస్‌పోర్టుతో 
నిమిత్తం లేకుండా, గుర్తుచీటీతో దేశమున పర్య 
టించవచ్చును; పశ్చిమార్ధగోళపు తక్కిన దేశముల 
వారికి వీసాలు అవసరము లేదు. బిటిష్‌ పౌరులు 
కాని తకి్యిన దేశముల నారు విధిగ ప్యాస్‌ పోర్టు, 
వీసాలను తదితర పష్యృతములను కలిగియుండ వలెను. 


గ్ర 


514 [పపంచ రాకు 
13. పపిద కారులు జాన్‌ అలెగాం 

౪ క య్‌ త. 

డర్‌ మేకనాణ 1515911; పంప 'పపథమ 
6 6 యా 

పధావషమ: తి. 2. కెన్‌ జెల్‌? పియర్‌నన్‌ 

జాణ శు రత 
"జ. 15307 పాము తెగ పసి చెసినవాడు; 


ముఖ్టనగరము : 
జాతీయగీతము : (బిటిష్‌ (పభుత్తపువే; నాణెము : 
చట్టరీత్యా బికశోష్‌ నాణములే అయనను, జ మెకా 
రాజ్యపు డాలర్లు ఎక్కువగ వ్యా ప్రియందున్నవి. 
కొలతూకములు ; బిటిష్‌ _పభుతుపువే, కాల 
గణన: ఉ. 5 గం. = భారతదేశమున సా. క్‌ 
గం. 80 ని. 


1. ఉనికి మొ: వెస్ట్‌ ఇండేస్‌* దీవులలో 
19°15 19°45 ఉ. అ. రేఖలకును, 79°44 
81°27 ప. తు. రేఖలకు మధ్యనున్న కరిబ్బియన్‌ 
సముద పాంతమున నెలకొనియన్న ఈ ద్వీప 
రాజ్యమున గ్రాండ్‌ కేమన్‌, లిటిల్‌ కేమన్‌, కేమన్‌ 
(బాక్‌ ఆను మూడు దీ-పములు చేరిఉన్న వి. Eg 
మొత్తపు విశాల్థయు 260 చ కమ్‌. [గాండ్‌ 





ము 
1957 లో ఆర్జించెను. లి&4. ఇన్‌నులిన్‌ను కను 
Tes ఫెడరిక్‌ [గాంట్‌ బాంటింగ్‌ (1891- 
1941), జాన్‌ జేమ్స్‌ రిచర్దు మెక్‌ లియడ్‌ (1576-_ 
1985): _వీరిరువురికి సమష్టిగ వైద్యశాస్త్ర 
నోజెల్‌ బహుమతి లభించినది (1928). 


లు హూం. తక 


ఇషరిపాలన కలిగిన కామన్‌ వెల్త్‌ రాజ్యము) 


కేమన్‌ చదునుగానుండి, చిన్నగుట్టలచే పరి వేషి కమై, 
తీరసమీపమున పవడపు తిప్పలను కలిగియున్నది. 
దీని పొడవు 82 కిమీ; వెడల్పు నుండి 11 కిమి.ల 
వరకు మారుచుండును. తక్కిన రెండు దీవులును 
ఈ దివికి ఈళకాన్యమున 96 కిమీ. ల దూరమున 
ఉన్నవి. 


శి. శీతోష్టస్థితి మొ.: దేశము ఉష్ణమండల 
ముననే ఉన్నను, సము[దపు గాలులవలన అందు 
శీతోష్టసితి బాల సొమ్యముగ ఉండును. గరిష్టోష్టత 
680° ఫా,; కనిష్టోష్టత TAO వర్షపాతము సాలీనా 
సరాసరిన 125 సెం మీ, అంతటంతట తుపానుల 
బాధయు కలదు. 


తి. జనసంఖ్య మొ.: 1970 లోని లెక్క 
లను అనుసరించి దేశపు మొత్తపు జనసంఖ్య 





Ma EEE పత 
* వెస్ట్‌ ఇండీస్‌' అనునది పశ్చిమార్ధ గోళమునందలి ఒక ద్వీపజాలము. దీనికే “ఆంటిల్రీన్‌' అనియు. పేరు 


కలదు. ఉత్తర అమెరికా తూర్పు తీరమనందలి ఫ్రోరిడా ద్వీపకల్పాగమునకు కొలది దూరమున బయలుదేరి, దక్షిణ 
అమెరికాయ-దలి వెనిజ్యులా తీరమువరకు చం[(ద్రరేభా రూపమున ఈ ద్విపజాలము వి స్తరించియున్నది. అట్రాంటిక్‌ 
మవోసము దమునుండి కరిబ్బియన్‌ సమ్ముదమును, మెక్సికో సింధుశాఖను ఈ డ్వీపములు వేరుపరచుచున్నవని చెప్ప 
వచ్చును. ఈ ద్వీపములందు చారితక పరిణామములను అనుసరించి, కొన్ని [బిటిష్‌ వారికిని, కొన్ని నెదర్‌ లాండ్స్‌ 
వారికిని కొన్ని (వెంచివారికిని, కొన్ని యునై బెడ్‌ స్టేట్స్‌నకును లఖింపగ క్యూబా డొమినికన్‌ రిపబ్లిక్‌, వాయిటి 
అనునవి మాతము చిరకాలమునుండి స్వాతంత్యముతో మనగలిగినవి. [బిటిష్‌, నెదర్‌ లాండ్స్‌, [ఫెంచ్కి యు. స్టే. ల 
అధీనమున ఉన్నవానిలో సైతము ద్వితీయ పపంచ యుద్ధానంతరమున రాజకీయపు మార్పులు నంభటిల్లి, వివిధ స్థాయీ 
భేదములతో స్యాతం త్యము పెక్కింటికి లభించినది. వివరములు ఆయా శీర్షికల [కింద కననగును, 


10,241. ఇందులో 8,9ళిల్లీ మంది me 
'కేమన్‌ దీవిలో వసించుచున్నారు, రాజధాడియ గు 
జార్జిటౌను ఈ దివిలోనే ఉన్నది; దాని జనస-ఇ 
8,975. దేశ పజలలో ఆ, ఫికేయ సంతతవారు 
171%; యూరపీయ సంతతి లికి" ; సమి'శిత స 
50%. దేశీయుల మాతృభాష ఆంగ్లము; దేశీయు 
లందరును క్రై వులు. 


శ. సమాచార సా. : 


ల 
డన్న 


las 


వివరములు తెలియవు. 


5. యాన సొ : ద్వీపములవథ్య రాకపోకలు 
చిన్న బోట్ట సాయమున జరుగుచున్నవి జమైకా 
ఫ్థోరిడాలకు, |క్రమరీతిలో ఇటనుండి మోటారు 
నొకల పయాణ వసతులు కలవు. [5 
'కేమన్‌నుండి కోస్టారికా, మియా మీలతో విమాన 
యానవసతి ఉన్నది 


6. చరిత: ఈ దీపములను, వెస్ట్‌ ఇండీస్‌ 
లోని కొన్ని తక్కిన దీవులతో పాటుగ, 15కి లో 
కొలంబస్‌ అను |పముఖ దేశాన్వెషకు డు స్పెయిన్‌ 
దేశపు ప్రోత్సాహముతో కనుగొనెను. ఈ ద్వీపము 
లకు అతడు 'తోర్తుగన్‌' అని పెరిడెనుు. కాని 
స్పెయిన్‌ వారు ఎవరును ఇట వలసచెరకేదు. తదనం 
తర కాలమున, ఈ దీవులకు కొలది దూరమున4న్న 
జమైకా దీవిని దిటిష్‌ వారు ఆక్రమించి, అటనుండి 
ఈ దీవులనుకూడ వళ పరుచుకొనిరి (1718). తదా 
డిగ బిటిష్‌వారి వశముననే అతి దీర్చకాలము వలస 
పాలనలో ఉండినది. బిటిష్‌వారే ఇచట పనిపాట 
లక నీ గోలను చేర్చిరి. ఈ నీ[గోలును, యూర 
పియనులును సంకర మొందిన సమ్మి | శజాతి దేశమున 
ఇపుడు ఆధికముగ కానవచ్చుచున్నది. పరిపాలనా 
రీత్యా 1962 వరకు ఈ ద్వీపములు జమైకాతో 
ముడివడి ఉండినవి. అంతట జమైకా స్వతం[తతను 
పొందుటవలన, ఈ ద్వీపములు [బిటిష్‌ మకుటపు 
వలసలుగ పరిణమించి, ఆంతరంగిక స్వపరిపాల 
నను అనుభ వించుచున్నవి, 


అలో 
వులు 515 
జప కో Wg జా న! టై ఆ ఓ య 
7? SED ES న జ యు అలు 
ఇ ఉల పజల 
జౌ జో జజ స కలో ఇ ళో న wn బు mM అ ఇళ 
యయ ప లే మంటు ఆట ల స టి ఆ వదు గు 


"జై! 
ముగ్గుకు ఆఅనవకార సభ్యులు గూకొడబడిన 
సఘ్యలు 1= మండి చెదెఉందుదు,. క ర్మనిరాగహక 
సంఘమున నభ్యులగ. కాసనస కోని. అదికార 
నభుఃలపండి ఒకనిని, తాను కియమించిన ఆరి 
చ 


రెండింటి బాధ్యతయు, దిటన్‌ 


నందే కలదు. 


న్నవి. ఇదివవ లో ఫా స్పెట్లు] కొబ్బరికాయలు, 
కలబంచనార విరివిగ ఎగుమతి ఆగుచుఎడినచు, 

ల పడిపోయినది. తాబేటి 
చిప్పల, తాబేజి మాంసము మొదలగునవియె 
ఇపుడు ఎగుమతులలో _పముఖములు. దేశపు 
ఎగుమతుల విలువ 4,75,229 జమైకా డాలర్లు; 
దిగుమతుల విలువ 77,66,57రి జ డా (1970). 
దిగుమతులలో ఆహార ధాన్యాలు, వసాలు (ప్రముఖ 
ముబు. కేమన్‌ దీవుల (ప్రజలలో పలువురు విదే 
శీయ నౌకలలో పనిచేసి ఆర్డించి తమ దేశ 


516 పపంచ 


మునకు పంపెడు వనము, దేశపు ఆధిక వవ 
నా. ఉన్నది డే 

11. సాంఘిక రంగము: t 
చెందిన 9 భయిమరీ దాకళాలలు కలవు; వీనిలోని 


విద్యార్థి సంఖ్య es పయివేటు యాజమాన 


Uy ౧ 

క బి 
య; గ్‌ వాథళమిక వాఠకళాలలుకు, 2 "సెకండరీ 
ష్రక్రతతున! ఒక ఉన్న త విద్యాస ంస్థయు పని 


చేయుచున్నవి. ఇవిగాక [ప్రభుత్వము 799 మంది 
విద్యార్థులతో నిర్వహించు ఒర్‌ సమగ విద్యా 
శాలయు, వ్యాపార విద్యల భోధించు ఒక కళా 


శాలయు కలవు. 

12 యాతా సా, దేశపు ఆర్థిక వ్యవస్థలో 
యా (తికులవలన వచ్చు ఆదాయము కొంత 
బాముఖ్య మును కలిగియున్నది. 


4. కోస్టారికా 


ముఖ్యనగరము : సాన్‌ జోసి; జెండా: 
సీలిమ, తెలుపు, ఎరుపు, తెలుపు, నీలిమ రంగుల 
వరుసలో అమరిన అయిదు ఆడ్డచారలు కలిగి, 
ఆందులో నడుమనున్న ఎరుపు అడ్డచార ఎక్కువ 
వెడల్పు క లిగియుండునది; జాతీయ గీతము : 
నోబుల్‌ ప్యాబియా, తూ హెర్మోసా బాందేరా 
(ఉదాత్త జన్మభూమీ, నీ మనోహర పతాకము) 
అను చరణముతో మొదలిడునది; నాణెము : 
కోలోన్‌; ఇది 100 సెంటిమోలుగ విభక్తము; 
1కోలోన్‌ = రు. 1.18; కొలతూకములు ; 
మెటిక్‌ విధావవువి; కాలగణన : ఊఉ. 6 గం, 
= భారతదేశమున సా, 5 గం. లి0. ది 


1. ఉనికి మొ. : మభ్య ఆమెరికాశ యందలి 
ఈ దేశము 62.1114 ఈ. అ, రేఖలకును 
889-806 ప తు. రేఖలకును మధ్య నెఒకొని 
ఉన్నది. ఉత్రరమున నికరాగ్యా, దక్షిణమున 
పనామా, తూర్పున కరిబ్బెయన్‌ సము దము, 
పశ్చిమమ.న పసిఫిక్‌ మహాసము దము దేశపు 
సరిహద్దులందున్నవి. పశ్చిమ తీరరేఖ పొడవు 





997 కి.మీ; తూర్పుతీరరేఖ పొడవు 210 కిమీ. 
hn మొత్తపు వై కాల్యము ర్‌0,900 చ. కిమీ; 
తంగ ఈ దేశమున చేరియన్న, కొన్ని 
| ద్వేపముల వి స్టీర్ణమును ఇందు చేరిఉన్నది. 
దేశపు తూర్పు-పడమరల వెడల్పు 118 కిమీ. 
నుండి 292 కి.మీ వరకు మారుచుండును దేశ 
మున నాలుగు ఆగ్నిపర్యతములు, అందును 
రెండు ముఖ్యనగరపు సమీపమున, ఉన్నవి. దేశ 
మధ్యమున 900-1200 మీ. ఎత్తుకల ఒక ఉన్నత 
పీఠభూమి కలదు; దాదాపుగ చదునుగ ఉన్నదని 
దిప్పదగు ఈ [పాంతము ఆతి నారవంతము. 
దీని వైశాల్యము 2,000 చ. కిమీ; దేశపు జనా 
నీక మున ఆర్థభాగము, పరిపాలనా, సాంస్కృతిక 
కేంద్రములు, పముఖములగు నాలుగు నగ 
రములు, కాఫీ పరి|కమలో అత్యధిక భాగము 
ఈ [పాంతముననే కలవు. కరిబ్బియన్‌ సము[ద 
తీరమున దేశపు 80% [ప్రాంతము కలదు; ఇది 
అంతయు ఉష్ట్మప్రాంతమగు పల్పపు చిత్తడి నేల; 
అడవులు, ఇచ్చట ఎక్కువగ కలవు. పసిఫిక్‌ 


* ఉత్తర అమెరికాలో యనై టెడ్‌ స్టేట్స్‌కు దక్షిణమునఉన్న రాజ్యముల ప్రాంతమును అంతటినీ మధ్య 


అమెరికా ఆని వ్యవహరింతురు. 


కోస్టారికా 517 


తీరమును దాదాపుగ ఈ తీరుగనే ఉన్నను, అందు 
వాయవ్య! పాంతము మా[తము కొంత మెరకనేలను 
కలిగియున్నది; అచట వ్యవసాయము, పశుపోషణ 
కొంతవరకు సాగుచున్న వి. దేశమున 18 చిన్న 
నదులు ఉన్నవి. వీనిలో పెద్దదాని పొడవు 149 
కిమీ. మామే. 


2. శీతోష్ణస్థితి మొ: స్థ 
ఈ దేశమును అత్యుష్టమంశలము, స మోక్టమండ 
లము, శీతల మండలము అను మూడు విభిన్న 
[ప్రాంతములుగ విభజింప వీలున్నది. సము;ద తీర 


i 





పటము 4. 


మించిన |పాంతములు నీతలమండలమునకు చెంది 
నవి; ఇచట డఉష్టోగత 41-50) ఫా. మధ్య 
ఉండును; స మోష్టమండి లము నందు కన్న ఇట 
వానలు తక్కువ; అయినను గాలులు మాతము 
ఎక్కువ వేగముతో వీచుచుండును. దేశపు 
మొత్తమున సాలీనా సరాసరి వర్షపాతము 2650 
సెం. మీ. 

దేశమున 50% భూమి అటవీ పాంతము. వృక్ష 


జంతు సంతతియందు గణసియమగు వైవిధ్యము 
కననగును. మహాగనీ మొదలగు మహావృక్ష 


7-100 ఫా. ల మధ్య 
ఉండును, వానలు ఆత్యధకిము; దాదాపుగ నిరంత 


రాయముగ వానలు పడ.చునే ఉండునని చెప్ప 


ఉండును; ఏ. పిల్‌ నుండి నవంబరు 


FY ఖ్‌ fy ల! 
HR i ET TR 
ఆనే (ధే 
3 we, 2 
hy టం 1 
త్‌ య ల 
క నో Ve hy 
| స లల 
లీ ॥ | ఆక లీ 
లచే 
మ ’ 
” గ 
అను 
err ౫ 
వం, p లీ 
శ లో 
స! స ఖీ! Tian 
We Cu fos 
Pe (4 నే 
స గో 
నె * 
11 Ah 7 
క. AE: 
జో Ci (|| 
# స్‌ో 
(| ఖ్‌ + 4 
¢ 
( స్సు 
మం! ' 
ply oy 
క్షా 
| 
పడన 
దనన 
mam : 
a న 
సరవా ంత కుంబ ముకం లముడునాడునరీబణకాసానారం. 
రమతాం చమ్మగా దా. 
Cr ire 


| 


| 


ములును, పలు విధముల ఫలజాతీ వృక్షములును 
కలవు దుప్పి, కోతి మొదలగు ఆల్పజంతువులు 
మ్మాతమే కననగును. పక్షి జూతులును, సర్ప 
జాతులును బహుళ సంఖ్యలో కలవు. 


తి. జననంఖ్య మొ. : 1972లోని అంచ 
నాలను అనుసరించి దేశపు జనసంఖ్య 18.8 లక్షలు; 
జన సాందత చ. కిమీ. కు 84; జనాభా పెంపు 
దల రేటు సాలునకు 4.2%; పపంచమున ఇట్టి 
పెంపుదల విపరీతముగ ఊండువానిలో ఈ దేశము 
ఒకటిగ పెరొందినది. నగరములలో సాన్‌ జోసీ 


518 పపంచ రాజు 


జ, సం 211712, ఆలాకాలా జ. స 
04,856 , పుంతకెనన్‌ ఆజం సం 14.71 


మాన్‌ “బు నరుకు హూందీయూ (జ 


శ్‌ 


ళు 
దగినవి, దేశేయలచో యారపీయ 
సంతతి వారు, (ఇంతలో స్పెరున్‌ దేశీయ 
సంతతి చాల ఎకు_వ; ఆదిమ ఇఅమెకెకనుల 
యూరపీయుల సంకరజాతి. అల్పసంఖ్యాక వర్గ 


ప్రాచిన ఆమెచెకస్‌ సంతతివారు దాదాపు 1200 
మంది ఉన్నను, ఆ సంతతి 
రించుచున్నది. జాతీయ భాష స్పానిష్‌, అయినను 
మధ్యతరగతులలో [ప్రచారము 
కలదు; ఈ ఆంగ్లభాప మాటాడువారి పూర్వికులు 
జమైకా నుండి ఇచటికి వచ్చిచేరిరి, రోమిన్‌ కేతలిక్‌ 
సం! పదాయపు క్రై స్రవమతిము, పభుత్వాదరిత మె, 


కమముగా అంత 
| 


జ ఉల జో 
ఆంగ ధాషకును 
మ్‌ 


దాదాపుగ దేశమంతట వ్యాపించినది; అయినను 


రాజ్యాంగరీత్యా మత స్వాతం త్యము కలదు, 


క్షీ. సమాచార సా. : టెలి గాఫ్స్‌ టెలిఫోను, 
రేడియో సౌకర్యములు _పభుత్వాధ్వర్యవమున 
పనిచేయుచున్నవి. 208 ఇెలి[గాఫ్‌ ఆఫీసులును, 
88 జెలిఫోన్‌ సైషనులును, 28 లాంగ్‌ వేవ్‌ రేడియో 
షనులును పనిచెయచున్నవి. 1960 నుండి 
లివిజన్‌ సౌకర్యము సైతము ఏర్పాటైెనవ. 
కరాగ్యా, హొండూరాస్‌, మెక్తి,కో, సాన్‌ సాల 
డార్‌లతో ఈ దేశమునకు  రేడియో-పెలి గాఫ్‌ 


ద్యారా సంబంధము కలదు, 


౪8 820 


ర 


శ. యాన సౌ.: దేశమున, అన్ని బుతువుల 
లోను పయాణమునకు అనువుగ ఉండి, 8,250 
కిమీ. ల నిడివి గల రోడ్డు మార్గములు కలవు, 
రితి కిమీ. నిడివిల ర్రైలుమార్గములు ఉన్నవి. 
కరిబ్బియన్‌ తీరపు రేవులను, పసిఫిక్‌ తీరపు, 
దేశ మధ్యపు నగరములతో ఈ మార్గములు కలుపు 
చున్నవి. కరిబ్బియన్‌ తీరమున లీమాన్‌, పసిఫిక్‌ 


తీరమున పుంతరేనస్‌ [ప్రముఖ రేవునగరములు, 
పసిఫికి తీరముననే ఉన్న గోల్‌ఫితో, క్విపాస్‌ 


కు. ఈ రేవులద్వారా సాగుచున్నది. 
న వివిధ నగరముల మధ్య విమానయాన 


సౌకర౩ము కలదు. జూన్‌ సొంతామారియా ఆను 


చోట ఒక అంతర్జాతీయ విమానాశ్రయము పని 
చేయుచున్న డి 
6. చరిత : కీ. శ. 1502 లో కొలంబస్‌ 


అను దెశాన్వేషకుడు ఇట దిగువరకు, ఈ [ప్రాంత 
మున వసించిన వారి చరిత్రను గురించిన వివ 
రములు తెలియవచ్చుట లేదు, కాని ఆనాటికి 
అచట జనావాసములు ఏర్పడి, నాగరికతా పథమున 
ఆచటి మానవులు కొంత పురోగమించిరనుట 
సూత్రము తథ్యము. _డేశవాసులలో పలువురు, 
బంగారు ఆభరణములను ధరించియుండ.టచూచి 
కొలంబస్‌, దేశమునకు కోస్టా రికా (సంపన్న తీర 
భూమి) ఆని పేరిడెను. స్పెయిన్‌వారు వెంటనే 
ఈ దేశమును జమించి తమ సా|మాజ్యమున ఆంత 
ర్భాగముగ చేసికొనిరి. 1821 లో మధ్య అమెరికా 
రాజ్యములు స్పెయిన్‌ సా|మాజ్యమునుండి విడివడిన 
తరువాత ఈ |పాంతము మెక్సికో దేశమున తొలుత 
ఆంతర్భాగముగ ఉండి, తరువాత వేరొక సమాఖ్యలో 
చేరి, కడకు 1888 లో స్వతం త రాజ్యమయ్యును. 


7. పరిపొలన : 1871లో ఈ దేశమున 
ఓక రాజ్యాంగ విధానము  ఆమోదితమైనను, 
1949 లో అది రద్దుచేయబడి దాని స్థానే వేరొక 
రాజ్యాంగ విధానము ఆమోదితమై తదాడిగ పరి 
పాలన దానిని అనుసరించి జరుగుచున్నది. దేశ 
మున పరిపాలనకై ఓక అధ్యక్షుడును, ఇద్దరు 
ఉపాధ్యక్షులును, 45 మంది సభ్యులుక ల శాసన 
సభయు, సార్వజనికమగు రహస్యపు ఎన్నిక 
పద్ధతిని, వయోజనులగు (పజలచేత నాలుగేండ్లకు 
ఒకతూరి ఎన్ను కొనబడుదురు. ఈ రాజ్యాంగ 


వీధానమున, ఒక పత్యేక లక్షణము కిలచు. ఆంత 
రంగిక స్వపరిపాలనము కలిగిన కొన్ని సంస్థలు 
రాజ్యాంగ విధానము మూలముననే దేశమున రూపొం 
దింపబడినవి. ఎన్నికల నిర్వహణసంస్థ, జా 
సంస్థ, విద్యుత సంస్థ మొదలగునవి ఇటివి. 
సుపిమ్‌ కోర్టులోని 1 మళది జడ్డీలను శాసన 
సథయే నిర్ణయించును; వీరిలో పతియొకని పదవే 
కాలము 6 ఏండ్లు; ఏరు ఇచ్చు పట్టికనుండి తగిన 
వారిని కింది కోర్టుల జడ్డీలుగ శాసనసభయే 
నిర్ణయించును; సుపీమ్‌కోర్టు అధ్వర్యమున దేశ 
మున న్యాయనిర్వహణ సాగుచున్నది. 

8. దేశరక్షణ : దేశమున సైన్యము 1948లో 
రద్దు చేయబడినడి; తదాదిగ 1200 మందిగల 
పౌరరక్షక దళము దేశభదతకు బాధ్యత వహించి 
పనిచేయుచున్నది. తీరమున సుంకముల వసూ 
లున సహకరించుటకై 2 మోటారు లాంచీలు 
మా[తమె కలవు. 

9. ఆంతర్జాతీయ సం.: ఐ. రాస. 
యందును తదనుబంధ (పత్యేక సంస్థలలో పెక్కిం 
టను, కొన్ని అమెరికా ఖండ రాజ్యముల సంస్థ 
లందును ఈ దేశమునకు సభ్యత్వము కలదు. 

10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
చాల వరకు వ్యవసాయముపై ఆధారపడి ఉన్నది. 
కాఫీ గింజలు, చక్కర, అర టిపండ్డు వ్యవసాయపు 
ఉత్పత్తులలో అతిప్రముఖములు. కాని విదేశీయ 
మార్కెటులలో ఈ ఎగుమతుల ధరలు ఆంత 
టంతట విపరీతపు వడిదుడుకులకు లోనగుట 
వలన, పార్మిశామికముగ సెతము దేశమును సుసం 
పన్నము చేయుటకు 1961 మొదలుగ కృషి సాగి 
నది. ఆయినను ఇప్పటికిని దేశపు ఉత్ప త్రీలో 
81% వ్యవసాయము వలననే లభించుచున్న ది; 
15% మామే పరిశ్రమల వలన లభించుచున్న ది; 
దేశమున మొతముమీద 10 లక్షల ఎకరముల 
భూమి సేద్యమున ఉన్నది; ఇంకను వ్యవసాయాను 


A 


# a జో 

కూలదుస భూమి చంతయో ఉన్నది. దేశపు 
లో వాశే గ ష్‌ స్టో 
ఎగుమతుల వెలు వకు లై కాతచెగింజలవలఅలన 
బర దరునమున 2 ఆఅ తమపవాత కిమమయము బగు 


ఉన్నను, వాడి ఉత తిచాల తప్పవ. 1971 


కొంత ఎ ఎమతియపగుచున్నదె విద్యుచుత్చత్తై 
10 లతల కివా. (ari. ఎపసమతుల విలువ 


22, 58,62,981 ఆమెరికన్‌ డాలర్లు; చిన మతుల 


మధ్య ఆమెరికా దేశములందెల్ల తలసరి ఆదాయము 
విషయమున ఈ దెశము ఉచ్చతమ స్థానమున 
ఉన్నది. సాలినా తలసరి ఆదాయము 422 అమెరి 
కన్‌ డాలర్డు. కార్మిక సంషెమమునక్షై తగు శాస 
నములు అమలులోఉండి, రోగము, నిరుద్యోగము, 
వార్భక్యము ముదలగువాని విషయమున తగు 
సహాయ పథకములు [కమేణ వి స్పతముగ 
ఆమలు పరచబడుచున్న వి. గృహ వసతిని 
తగురితిలో ఆభివృద్ధి చేయుటకు [పభుత్వము కృషి 
చేయుచున్నది. దేశమున నిరక్షరాస్యత చాల 
తక్కువ. ప్రాథమిక విద్య నిర్భంధము, ఉచి 
తము. లి,56,152 మంది విద్యార్హులుక ల 2,574 
[ప్రయిమరి పాఠశాలలును; 85,లి81 మంది విద్యా 
ర్థులతో 121 నెకండరీ పాఠశాలలును కలవు, 


520 [ప్రపంచ రాజ్య 
(1971). సాన్‌జోసీలో 1548 లో స్థాపితమై 
తదాదిగ పనిచెయచువ్న కోస్టారికా విశవిద్యా 


లయమున  15,100మంది ప3ెంచుచున రు. 
1244 మొదలుగ ఇం గ్రీషుకూడ సెకండరీ పాఠ 
శాలలలో బోధి-షబడుచున చున్నది హెన్‌జోసీలోని 
జాతీయ 'గంథాలయము, దేశపు [గం కాలయాలలో 


'పముఖము. అందు దాదాపు లక్ష గంథములు 
కలవు. ఆ నగరముననే ఒక మూ;జియం కలదు. 

ప తికా స్వాతం త్యము దేశమున అమలున 
ఉన్నది. దేశపు పముఖడిన పతికలగు నాల్లిం 
టిలో “లా నేషన్‌” అనునది |పముఖము; దాని 
పాఠక సంఖ్య దాదాపు 60 వేలు. 

(ప్రముఖ న నగరము లందన్నింట వె ద్యశాలలు 
కలవు. సాన్‌ జోసీలోని వైద్యశాల, మధ్య అమె 
రికాలోని వానిలో ఆన్నింట, |పముఖము. 1860 


క న న. 


మందికి ఒక డాక్టరు చొప్పున కలరని చెపు 
వచ్చును; కయ్యాసంఖ్య 5,589. కాని పల్లెప 
అ వై ద్యళాలల వసతి చాల తకు 


౭ 


గావ. 

12. యాతా సౌ: ఆరు నెలలకు మించని 
కాలము దేశమున _ ఉండదలచిన విదేశీయులు, 
“టూరిస్స్‌ కార్డును మాతమే పొందవలసి ఉన్నది. 
1970లో 1,54,867 మంది యాత్రికులు దేశ 
మును సందర్శించిరి. 

183 (పముఖ పొరులు : 1. జోసీ మేరియా 
కాస్త్రో (19 వ శతాబ్ది) : దెశపు (ప్మృపథమాధ్యక్షుడు. 
2. జోసి ఫిగరస్‌ ఫెరడ్‌ (జ 1906); లాటిన్‌ 
ఆమెరికా రాజ్యములందన్ని ౦ట సు[పసిదుడు; 
| ధి 
దేశపు |పస్తుత రాజ్యాంగ విధానమునకు జన 
కుడుగ ఇతడు సంభావితుడు. 


ర్‌, క్యూ బా 


ముఖ్యనగరము : హవానా; జెండా : ఏకాం 
తర రెతిలో తెలుపు, నీలిమలు అయిదు అడ్డచార 
లుగ అమరగ, దండమును అనుకొనియున్న ఓక 
ర క్రవర్ణపు [8భుజమున ఆయిదు కోణముల తెల్లని 
నక్షత్రము కలది; జాతీయ గీతము: “ఆల్‌ 
కంబాటే'...... (యుద్ధానికి పదండి...) అను 
పదములతో మొదలగునది; నాణెము: పేసో; 
ఇది నూరు సెంటవోలుగ విభ క్రము; ఒక లో 
=రు. 7.50; కొలతూక ములు : మెటిక్‌ విధాన 
పువి. కాలగణన : ఉ.7 గం కా థారతదేశమున 
సా. 5 గం. 80 ని. 


కే. ఉనికి మొ.: ఒక విశాల ద్వీపమును, 
కొన్ని అల్ప ద్వీపములను చేరియన్న ఈ ద్వీప 
రాజ్యము కరిబ్బియన్‌ సమ్ముదపు ఉత్తరాంచల 


మున, ఫ్రోరిడాకు దక్షిణమున 160 కిమీ, ల దూర 
మున 74°8_64“5' ప, తు. రేఖల మధ్యను, 
1948’ 28°12 ఊఉ అ. రేఖలమధ్యను నెల 
కొని ఉన్నది. (పముఖ ద్వీపమగు క్యూబా ద్వీపపు 
తీరరేఖ నిడివి 8.472 కిమీ దేశపు వైశాల్యము 
1,10,921 చ. కిమీ. ద్వీప వైశాల్యమున దాదాపు 
సగమునకు మించిన [పాంతము సమతలము; తక్కి 
నది పర్యతమయము. పికో టర్కి్వనో అనునది 
సియోర్రా మేస్తో పర్వత, శేణియందలి అత్యున్నత 
శిఖరము (2,000 మీ. దేశపు నదులందెల్ల 
పెద్దదియగు కవుతో నది, సియోరా మేస్రో 
పర్వత[శేణికి ఉత్తరమున, పశ్చిమదిశగా 820 
కిమీ. లు [ప్రవహించుచున్నది; నౌకాయానమునకు 
ఇది అననుకూలము, 


నీ కీతోషసితి మొ. : కొంతవరళష అరోష 
అథి రధ జ 

మండలపు పకిస్థిరియు, కొంతవరకు సము తోష 
మండలపు పరిస్థింయు ఈ డ-ప కాజ'మున కన 
నగును సరాసరి సాలిశా గకిష్ట ఉష్ణో త 
68° ఫా; కనిష ఉషో.గత 70°; కాగి సమద 
8 ౫ ౬ షూ 

సవనాలవలన పరిస్థిలి మ్యముగ ఉండును. మె 
నుండి అక్టోబరు వరకు వానలు కురియు. పతిత 





[పాంతములందు సాలీనా సరాసరిన 185 సెం. మీ, 
తక్కిన దేశమున రికి నుండి 140 సెం. మీ, 
వరకు వర్షము పడును; అయినను ఇంతటంతట 
తరచుగ అనావృష్టి బాధయు కలదు. పర్వతో 
పరిభూములందు సాం[దాటవులు కలవు; తక్కిన 
[పాంతములందు కొబ్బరిజాతి చెట్టుగల గరిక పట్టులు 
ఎక్కు-వ. గ్యాంతనామో ఆఖాతపు పరిసర భూము 
లందు మ్మాతము ఎడారుల రకపు చెట్టు కన 
నగును. జంతువులలో చిన్న తరగతికి చెందినవి 
మాతమే కలవు; వివిధ పక్షిజాతులును, సరీసృప 
జాతులును కననగును. 


లీ. జనసంఖ్య మొ. అంచనాలను అనుస 
రించి జనసంఖ్య 91,7 లక్షలు, జనసాం[దత 
చ. కిమీ.కు 70. ఇందులో స్పానిష్‌ సంతతికి 
చెందిన క్యేతజాతీయలు 78%, న్మీగోలు 12%, 
సమ్మిశ్రజాతి 16%. |పాదీన ఆదిమ అమెరికన్‌ 
జాతి తొలుత అల్పసంఖ్యలో ఉండినను, అందు 


521 
అంక భాగము ఆంతడంచినడి; తకి)_నది తక్కిన 
జాతులలో కొలసిపోఐవఐనడి... దేశభాష స్పానిష్‌; 
డేశ పజంటో అత్యధిక సంఖ్యాకులు వోమన్‌ 
కేతలిక్‌ సం; పవాయమునకు చెందిన క్రై స్త్రవులు; 
తక న్స్‌ క్రైస్తవ సం పదాయములవారు 
ఆతృల్ప సంఖ్యలో కలరు. దేశపు నగ్గకములలో 


హవానా "జ. సం. 8,ఏ0,00), సాంటియాగో డి 
కూజా (జ. సం. 2,9,0), మరియానావో 
(జ. సం. 2,27,600, పోల్‌ గూమున్‌ 'జ.సం. 


౩,2౨6. 500) పముఖములు 

4. సమాచార సా, : 654 పోస్ట ఫమలును, 
558 దెల్టిగాఫ్‌ ఆఫసులును, 150 రేడియో, 
రేడియో-బెల్నిగాఫ్‌ సైపకులును కలవు. బాడ్‌ 
కాస్టింగ్‌ సేషనుల సంఖ్య 108; కలివిజన్‌ సేష 
నులు రెండు కలవు. ఇవి అన్నియు _పభు తాాధీన 


ముననే పనిచేయచున్న వి. 


ర్‌ యాన సొ.: దేశమున 18,266 కిమీ. 
నిడివిగలిగి ఉన్నత శేజికి చెందిన రోడ్డు కలవు. 
తీరమును ఆశ్రయించి 15 హోార్చరులు ఉన్నవి. 
వానిలో హవానా, సాంటియాగో డి క్యూబా, న్యూ 


వెటస్‌, మతంజాస్‌, సీన్‌పూగోస్‌, మరియెల్‌ 
పేరెన్నిక గనినవి. సోవియెట్‌ దేశపు నౌకల 


ద్యారానే, ఎక్కువగ, ఇటనుండి వ్యాపారము 
సాగుచున్నది. హవానాలోని జాసి మారి అంత 
ర్జాతీయ విమానా|శయమునుండి స్పెయిన్‌, మెక్సి 
కోలకును, మాస్కో_, (పెగ్‌ నగరములకును విమాన 
యాన సౌకర్యము కలదు. 


6. చరిత: క్రీ.శ. 1492లో క్రిస్టఫర్‌ 
కొలంబస్‌ ఈ దీవిని కనుగొని దీనిపై స్పెయిన్‌ 
దేశపు [పభుత్వమును సంస్థాపించెను. 1629 మొద 
లుగ బానిస వ్యాపారమునకు ఈ దివి ఒక కేంద 
ముగ ఉండి, అందువలన సుసంపన్నమైనది. కాల 
క్రమమున, సమీపమునఉన్న యునై టెట్‌ స్టేట్స్‌ 


522 పపంచ రాజ్య 


వ "ఇ టే. ఇవా నే. 
అందును నొ" తం తాకాడు, చు ps dep 
wr Tn 
వు క్‌ శ. 
అంతట స్పెయిన్‌ నా మాజ్ళ పముత మువె 


నా మ్‌ 


Ce 
(| 


తిరుగుబాటులు దెండేంనవి. యనె టెడ్‌ సైట్‌ ౩ 
[ప్రభుతము, ఇందులకు ఆర్థికముగ, నై తికముగ, 
పోతా హవును కల్లి చి, కడకు న్వాతం త్య 
యోధుల పక్షముక స్పెయిన్‌ పై యుద్ధమును పక 
టెంచినది 1818, తత లితముగ స్పెయిన్‌ 
"సేనలు ఒడిపోగా, కుడిరిన ఒక ఒడంబడికను 


అనుసరించి క్యూబాకు స్వతంత్రత లభించినది. 


స్వాతంతము చేకూరిన తదనంతరమున 
సైతము దేశము ఆర్థికముగ పరాదీన మె చాలకాలము 
మనవలసివచ్చినద. యు. సై. దేశపు కంపెనీలు, 
దెశమున వ్యావసాయిక భూమిలో దాదాపుగ సగ 
మును చేజిక్కించుకొనినవి; తత్పలితముగ, తమ 
[పతిప త్రికి రాజకీయముగ భంగము ఏర్పడునని 
తోచినపుడెల్ల యు. స్టే. సైనికముగ జోక్యము 
వహించుచుండెను. (పభుత్వములు, వెన్ను మారి 
నను, దాదాపుగ ఆవి అన్నియును యు. సై. (ప్రభు 
త్యమును అనుసరించి వ్యవహరించి, పజల హక్కు 
లను హరించుట పరిపాటి అయినది. అట్టి పరి 
స్థితిలో ఫిడెల్‌ కాస్తో అను పజానాయకుడు 
సాయధపు తిరుగుబాటును లేవదీసి (1958) పజా 
సహకారముతో అప్పటి అవినీతియత పభుత్వ 
మును కూలదోసి, విప్పవ [ప్రభుత్వమును నంస్థా 
పించెను (1959). ఆంతట క్యూబా దేశీయులలో 
కొందరు యు. సై. చేరి, మరల సైనిక సహాయ 
ముతో, క్యూబాపై దండె త్తిరి కాని ఆ_పయత్నము 
విఫలమయ్యును (1961). యు. స్టేకు క్యూబాకు 
మధ్య అదివరకే ఆప కుతిలో ఉండిన సంబంధ 
ములు ఇంకను అంతట విషమించినవి. తన 
ధ్యేయము సోషలిస్ట్‌ రాజ్య స్థావనయెయని కాస్తో 
[పకటించెను; తన భదత కై సోవియెట్‌ దేశమును 
ఆశ్రయించి వారి సాయమున రాకెట్‌ మిసిలీలను 


తీ 
తన దేశమున నెలకొల్ప్చెను ఈ చర్చ తన 
భ దతకు భంగకరమని పకణించి యు. సే. 
Ca ఆ (ఆ) 
9 ద్ద చర్యలకు హానుకొనెను. కాని అంత సోవి 
యెట్‌ రష్యా తన మిసిలిలను తొలగించినంతట, 
(ప్రపంచమునకు యుద్ధ [ప్రమాదము తప్పినడి. తదా 
దిగ, యు. స్టే. జోక్కము లేకుండ, క్యూబా, 
కాస్తో నాయకత్వమున, పురోగమించుచున్న డి 
7. పరిపాలన: 19598 లో అధికారమును 


గహించిన వెంటనే కొన్ని మౌలిక సంస్క 
రణలను సామాజిక వ్యవస్థలో కొనివచ్చువరకు, ఎట్టి 
ఎన్నికలును లేకుండ, ఫర్మానాలచేతనే పరిపాలనను 
కొనసాగింపవలసిన అవసరము ఉన్నదని కాస్ట్రో 
(పకటి:ంచను. కమ్యూనిస్ట్‌ వ్యతి రేక భావములుగల 
రాజకీయ పక్షములు నిషిద్ధములు. అట్టివి కాని 
మూడు రాజకీయ పక్షములు మాతము, కాస్తో 
విధానములను ఆమోదించి పనిచేయచున్నవి, 
1976లో ప్రభుత్వము ఏకిపట్టికా విధానమున 
ఎన్నిక లను జరుపగ 481 పతినిధులుగల శాసన 
సభ ఎన్ను కొనబడినది. ఆ శాసనసభ, దేశాధ్యక్ష 
డుగ కాస్రోను ఎన్ను కొనినది (డిసెంబరు 2, 1976). 


8. దేశరక్షణ : 1969 మొదలుగ దేశమున 
నిర్బంధ సైనిక శిక్షణ అమలులోనికి కొనితేబడి 
నదీ. భూతల సెనిక సంఖ్య 90 వెలు; రిజర్వు 
బలపు అంచనా 90,000. పదాతిదళమున 2 
మోటారు |బిగేడులును, 1 సాయుధ శకట దళ 
మును కలవు; సోవియెట్‌ దేశము ఇచ్చిన 600 
టాంకులు కలవు. నావిక్‌ సేనలోని సైనిక సంఖ్య 
6,000; 8 |ఫిగేట్లును, అందులకు తగిన తక్కిన 
వివిధ నౌకలును కలవు. దేశమునందలి గ్యాంత 
నామో నొకాస్థావరము ఇప్పటికిని యు. సై. 
ఆధీనమునకే ఉన్నది. సోవియెట్‌ దేశపు సహాయ 
ముతో పరిమిత బలసంపన్నమగు వెమానిక 
సేనను దేశము రూపొందించుకొనగలిగినది; అందలి 


వీమాన సంఖ్య 275; వైమానిక యోధులసం: 
12,000. పపంచము ఎనందలె వలస కాజ 
స్వాతం తోరిద్యమములకు pay 
విధానమ.గ ఈ దేశము గటి 
అంగోలా దేశము తన 


చ 
చేసికొనుటకై పోరాడు కాలము 
ద 


సెనికులను, స్వచ్చంద సేవడులుగ పంపినడ్‌ 
(1975). 

9. అంతర్జాతీయ చ... కురా స. 
యందును తదనుబంధ సంస్థల అలో, పపంచ 


బ్యాంకుతప్ప తక్కిన అన్నిందేయందును, ఈ దళ 
మునకు సభ్యత్వము కలదు. యు. సై. తోను, 
మెక్సికోతప్ప తక్కిన లాబిన్‌ ఆమెరికన్‌ రాజ్య 
ములతోను ఈ దేశమునకు దౌత్య సంబంధములు 
లేవు. ఆవిగాక మిగిలిన :పపంచ రాజ్యము 
లన్నింటితోను ఈ దేశమునకు దౌత్య సంబంధములు 
కలవు. కమ్యూనిస్ట్‌ రాజ్యములగు చీనా, సోపియెట్‌ 
రష్యాలమధ్య కరిగిన నై రుధ్యములలో ఈ దేశము 
తటస్థ భావము వహించి వ్యవహరించుచున్నది, 


10. ఆర్థిక రంగము: చేశ సంపదిక్సు, 
[పస్తుతమున, వ్యవసాయమే ముఖ్యాలంబనము. 
[ప్రపంచమున చక్కెర పంటలో ఈ దేశమునకు 
అగస్థానము కలదు. దేళ వైశాల్యమున దాదాపు 

% వ్యవసాయాను కూలము; ఇందు 25.5% 
మాత్రమే సాగున ఉన్నది. తక్కిన దానిలో 
ఎక్కువ భాగము గడ్డి బీడులుగ ఉపకరించు 
చున్నది. సాగున ఉన్న భూమిలో 52%*న 
చక్కెర చెరకు సాగగుచున్నది. దేశమున (ప్రస్తుత 
[ప్రభుత్వము [క్రమేణ భూమిని జాతీయము చేయుట 
వలన, ఏ కొలదిగనో తప్ప తక్కి-నది అంతయు 
[పభుత్వ కేేతములుగ మారినది; తక్కిన వ్యవ 
సాయానుకూల భూమిలో కూడ చక్కెరచెరకును 
పండించుట కై (ప్రభుత్వము కృషి చేయుచున్నది. 


జ 
Fy ఇ” భ్‌ య న. అధ కొ 
అక చర్చా ఆడి వ్రులల్‌ మంచి "ఆ కలప విరివిగ 
Fs ఖ్‌ స ఆల ర్‌ న్‌ు న అ ఇల గో ఇ x మే 
సులి ered? Tae క కై దెతాకక్వళ ముకి రం మ త 
(గ చ 
వా రా పం టు ఆ సైట్స్‌ మ ల Bw 
an a న్‌ తు జలాల్‌ 
శస అక శ బాకీ షా ల్‌ టో అల్లి జ 
వివిన ౪ కోట కివా  దశళపు ఎివమతుల దిగు 
Ws 
ఇల్‌ జో oo Val ల్‌ో fa జ ar శ్వా శో 
మతుల సభా వివరములు 12935 తరువాత 


1975 లో ఎసమతుల విలువ 
"5 రన కోట పెసోటు; డగుమతుల విలువ 86.6 


కోట పెిసోలు, 19ికక్‌ తరువాతి బడ్డ టు వివ 


[గ్రమలుకు, వ్యవసాయమును జాతీంప్రములు 
చెయబకుట వలన కార్మిక సంఘము [పభుత్వపు 
అదుపు ఆజ్ఞలలో వ ర్తించుచున్నడి. ప్రస్తుతపు 
(ప్రభుత్వము ఆలా? దాయవర్గ ముల గృహావస 
రముల పకిపూర్తికై సమదిక కృషిని సాగించు 


నర్మూలితమైనద్‌. 1961 ముదలుగ నిరత 
రాస్యతా సిర్మూలనమున కై (పభుత్వము నిరంతర 
క్కి చేసినది; తత్పలితిముగ 1964 కు నిరత్ష్న 
స్యత సంపూర్ణముగ అంతరించినది. [పయి 
మరీ పాఠశాలలలో 15,60, 198 మంది; సెకండరీ 
పాఠశాలలలో 1,60,857 మంది; సాంకేతిక పాఠ 
శాలలో 429,507 మంది విద్యార్థులు కలరు, 
దేశపు మూడు హవానా, ఓరియెంటే, సెంటల్‌) 
విశ్వవివ్యాలయములలోని విద్యార్ధి సంఖ్య 90,705 
(1969-70), దేశమునందలి 'గంథాలయ 
ములలో క్యూబా జాతీయ (గంథాలయము | పశస్త 


q 


ర్‌వైశీ పపంచ రాజ్య సర $స్వము 


తమము; ఆందలి [గంథ సంఖ్య 250 వేలు. దేశ 
మున మ్యూజెియములు ఆనేకములు కలవు; 
వానిలో హవానాయందలి జాయ మ్యూజియం 
ఊోత్రమము,. ప్యతికా పచురణ పభుత్వాధీనమున 
ఉన్నది; రెండు దెనప[తికలు వెలువడుచున్న వి; 
ఆందు “రివల్యూషన్‌ ' అనుదానికి ,పదారము 
ఎక్కువ. దేశమున రోగబాధ తక్కువ. ఇప్పటి 
వై ద్యశాలం తెలియవు. 
1964 తో 47,561 శయ్యాసంఖ్యగల 154 వెద్య 


శాలలు ఉండినవి; వైద్యసంఖ్య 4, 55. 


సంభ్యావివరములు 


12. యాతా సొ; విప్టవ ప్రభుత్వము ఏర్ప 
డిన తరువాత, యాత్రికులు తూర్పుయూర పు 
నుండి మాతమే ఎక్కువగా వచ్చుచున్నారు. 
సంథ్యావివరములు తెలియవు. 


18. (పనిద్ధ హిరులు : 1జోసీ మా ర్రీ 
(1855-85); దేశస్వాతం[త్య కృషిని తన రచ 
నలచేతను, తక్కువిధముల కృషివలనను బోత్స 
హించిన దేశభక్తుడు రచయిత, వ. గెవేరా 
(1926-617); ఆంతర్జాతీయ ఖ్యాతిని హెండిన 
విప్రవోదవ్యమ నాయకుడు; బొలీవియాలో విష్ణవ 
సాధనకై కృషిచేయుచు అట హతుడయ్యెను, 
డెల్‌ కాస్ట్రో (జ 19250; దేశమున విప్పవ 

పోరాటమును నిర్వహించి,  విజటఎియె, 
ముస [పస్తుతమున నడుపుచున్న 


P® 


స్య 


[౪ ఆ 
(లి 
UX 
ల 
| 


ఛైళీ 


స్థ 
టె శ్ర 
ణే 
OG Mgr 
న్డ్‌ 
9 


[ 


6. గ్వాడెలోవ్‌ 


((ఫెంచి సనము[దో తర (పాంతము) 


ముఖ్యనగరము : బాస్సే రే. జెండా, 
జాతీయ గీతము, నాకాము, కొలతూకములు : 
[ఫాన్సు దేశపువే. కాలగణన: ఊ. 7 గం. = 
భారతదేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : వెస్ట్‌ ఇండీస్‌లో అంతర్భాగ 
మగు. లిటిల్‌ యాంటిల్రీస్‌లో 1§°.16° ఊ. అ. 
రేఖలకును, 60-62° ప. తు రేఖలకును మధ్యను 
ఉన్న రెండు (ప్రముఖ ద్వీపములును, రాజ్యాంగ 
రీత్యా వానితో ముడివడిఉన్న కొన్ని అల్పద్వీపము 
లును చేరి గ్యాడెలోప్‌ రాజ్యముగ వ్యవహృతములు. 
రండు [ప్రముఖ దీృపములలో పశ్చిమపు దానికి 
గ్యాడెలోప్‌ అనియు, తూర్పుదానికి [గ్రాండేటెరే 
అనియు పేరులు కలవు. రెండు ద్విపముల మొత్రపు 


వె శాల్యము 1575 చ. కిమీ; అల్ప ద్వీపములు 
అయిదు కలవు; వాని పేర్లు 1. మేరీ జలాంటీ, లే 
'సెయింటీ, డీసిరాడే, సెయింట్‌ బా ర్రెలేమీ, సెయింట్‌ 
మార్జిన్‌. కడపటి దానిలో మూడవవంతు మా[తము 
డచ్చి వారికి చెందినది. దీపములతో కలసి మొత్తపు 
వెశాల్యము 1780 చ, కీమీ, గ్యాడెలోప్‌దీవి ఆగ్ని 
శె లీయము. (గాండెట[రే సున్నపు రాతిమైదా 
నము. తీరమును ఆశయించి పవడపు తిన్నెలు 
కలవు; నదులు లేవు. 


ని. శీతోష్టపరిస్థితి మొ. వ దేశము ఉష్టమండ 
లముననే ఉన్నను, సము[దపు వాయువుల వలన 
సొమ్యకశీతోష్టత కననగును. బాస్సేట్యెరేలో 
సాలున 500-1000 సెం. మీ. వర్షపాతము 


గ్యాడెలోప్‌ 525 


కలదు. దీసీరాడే డివిలో సాలుసరి వర్షపాతము 
చాల తక్కువ (95 సెం. మీ.), వెదురు, ఉష్ణమండ 
లపు వెద్ద వృక్షములు విరివిగ కనన*ను. 


తీ. జననంఖ్య మొ. : 1972 లోని లెక 
లను అనుసరించి దేశపు జననంఖ- ఏ 94,000 శ 
సెయింటీ, సెయింట్‌ బా రెలేమీ దీవులలో 
మా|తము అచ్చపు క్వేతజాతివారు వసించుచున్నారు 
(జ. సం. 5,620). తక్కిన దీవులలో సీ: గోలును, 
సమ్మిశ్రజాతులవారును కలరు. గ్యాడ్‌లోప్‌ డీవిలో 
ఉన్న ముఖ్యనగిరపు జనసంఖ్య 15,690. తక్కిన 
నగరములలో |గాండె చేరెలోని పాయింటీ - ఎ - 
పితే (జ. సం 29,588) [పముఖము. 

4 సమాచార సా.: దేశమున 4 తవా 
లావీసులును, 7వైర్‌లెస్‌ స్టేషనలును, 14 874 
చెలిఫోనులును కలవు (1971 

ర. యాన సౌ. : 828కిమీ. నిడివిగల 
జాతీయ  పథములును 187కి కిమీ. నిడివిగల 
తక్కు.విధముల రోడ్డును కలవు. రైలుమార్షములు 
లేవు. పాయింటీ-ఎ--పి తే వద్దను, బాస్సెటేర 
వద్దను హార్చర్హు కలవు, ఇటనుండి వెస్ట్‌ ఇండీస్‌ 
లోని తకి్యాన దీవులకును, ఉతర దకీణ అమె 
రికా రాజ్యములకును, [ఫొన్సునకును నౌకాయాన 
వసతి కలదు. సెయింట్‌ మార్జిన్‌ దీవిలో మారి 
గాట్‌ రేవు స్వేచ్చా వ్యావారకేంద్రమగ ఉన్నది. 
పాయింటీ..ఎ-పితేలోని విమానాశ్రయము ఆంత 
ర్షాతీయ నౌకాయానమున ఒక మజిలీగా ఉన్నది. 


6. చరిత : 1498 లో కొలంబస్‌ ఈ 
దీవులను కనుగొనెను. 1695 లో | ఫె-చచివారు 
వీనిని ఆక్రమించి. నెపోలియన్‌ కాలపు యుద్ధము 
లలో ఇవి పలు తడవులు చేతులు మారినను కడకు 
_(ఫెంచివారి వశముననే నిలిచినవి. 

7. పరిపొలన : కడు దీర్థకాలము ఇందు 
| ఫెంచివారి వలసపాలన కొనసాగినది. కాని 


1918 మొదలు... ఫ్రాన్నుదేశపు నము దోత్తర 
మెంచి పార 
& రు 


మండల పతి 


న్‌ క్‌ పాలనను, మాండలికాడికారి ఏ౭ మండి 
ఎన్ను కొనబిచిన సభ్యులు లుకల ; పజాసమితి సాయ 
ముతో నిర్వహించును. 


8. దేశరతణ, 9. అంతర్జాతీయ నం: 
ఈ రెండును |ఫెంచి పభుత్యవు బాధ్యతనే నిర్వ 


హింపబడుచున్న వి 


10. ఆర్థిక క = ఆర్థిక వ్యనస 
అంతయు వ్యవసా ము'పై ఆధారపడియన్న ది. 
చక్కెర, అరటి ప సర ముఖుములగు ఎగుమతి 
పంటలు. విదేశ వ్యావారమున "70% (ఫాన్సుతో 
సాగుచున్నది; తరువాత _ లెక్కి.ంపదగినది, 
యు, సే. తో వాపారము. చక్కెర శుద్ధిచేయుట, 
సారాయి తయారీ ముఖ్యములగు పరిశ్రమలు 
మొ తపు ఎగుమతుల విలువ 2.5 కోట్ల ఫాంక లు: 

దిగుమతుల విలువ 6.4 కోట్ట [ఫాంకులు 1971). 


బడెటరీ వ్యయము ౨6,25, ఉ9,6'75 ఫాం “19 9). 
జ x 


11. సాంఘిక రంగము : దేశమున విద్యా 
వ్యాప్తి విస్తారముగ కలదు. |పాథమిక పాఠ 
శాలలలో 78,081 మంది, సెకండరీ పాఠశాల 
లలో 4,625 మంది, సాంకేతిక పాఠశాలలలో 
4,157 మంది విద్యార్థులు కలరు. కొన్ని వదల 
మంది, విద్యార్థి వేతనముల సౌక ర్యముతో, [వాన్సు 
దేశమున ఉన్న తవిద్యను అభ్యసించుచున్నారు, 
దెశమున 20 ఆసుషతులును 169 మంది వైెదు, 
లును కలరు (1967). 


12. యాతా సౌ. : యాతికుల వలనను 
దేశమునకు కొంత ఆదాయము లభించుచున్నది; 
సంఖ్యా వివరములు తెలియవు. 


ముఖప్టైనగరము : గా-తామాలా విజి, జెండా: 


నం! ” ren 
రెండు పిలి నిలువ చారల వధొంనును తెలుపు 


నిలువు దారపె జాతియ యోధిలాంఛనము కలది; 
a రూ mm 
జాతీయ గీతము : గాాతెమాలా వెలిజ కై తూ 
సిరాస్‌ (గా-తమాలా సవపెయము) అను చరణ 
0 ర లీ! లో 
ముతో మొడలిడునడి; నాణెము: కృజ్జాల్‌ ; కది 
నూరు సెంటవోలుగ విభకము.- ఒక కె-జాల్‌ 
శం వ 


శ మైలు అ ifr ని 


క 9 ఎ 30 శం 1 
తండ... కాం ననున డీ నమా లాలా లాలా లారా దాల్‌ 


అననన 
ర 


చు. 7.50; కొలతూకములు : మెటిక్‌ విధా 
నపుపవి; కాంగణన : ఊఉ. 6 గం. = భారత దేఖ్‌ 
మున సా. 5 గం. 90 ని. 


1. ఉనికి మొ.: మధ్య ఆమెరికా యందు 
18°42'_17°49 ఊఉ. అ. రేఖల మధ్యను, 88° 
10.92°8౦౮౦' ప.తు. రేఖల మధ్యను నెలకొని 
ఉన్న ఈ రాజ్యమునకు ఉతర, పశ్చిమములందు 
మెక్సికో, తూర్పున _బిటిష్‌ హౌండూరాస్‌, ఎల్‌ 





(| 


జురు 
అతా రై 
నాల-డాక రాజ్యము, కరిబ్బియన్‌ సమ్వుదము; 
దడశిణయున. పసిఫిక్‌ మహాసము[దము సరిహడు 
(a) 
PY జ్యూ డె అమ్‌ 
కరెబ్బియన్‌ తీరరేఖ పొడవు 112 


నె 
కిషుఫపసికక్‌ తీరరేఖ పొడవు లికి కిమీ. దేశపు 
మొత్తపు వైశాల్యము 1,058,689 చ. కిమీ. పసి 
తెరమును ఆకయించి సమాంతరముగ 45 
కియు ౨ వెడల్పుగల ఒక ఉష్ణమండల మైదానమును, 
దాని కడయంచునుండి [కమముగా 90 మ్‌. నుండి 
| పిరభూమియు, 


౨70 మీ. వరకు ఎత్తుగల ఒక 


0 


fork 


దాని యావల, దేశమున దాదావు మూడింట రెండు 
వంతుల భూమి ఆ/కమించుదు, వాయవ్యు ఒఉగ్న 


ఇదుములకా వ్యాపించి, ఆగ్ని పర్యతములు కలిగిన 


లో అత యు 
పొాంతముకు ఈ డశవు భూతళ౯మున ముఖ్య 


భాగములు కరబ్బియన్‌ సముచతీరమున 
రం. పోలోచిక్‌, సర్‌న్తూన్‌ నదుల లోయల 


సార“ంత భూమికలదు. దీనికి ఉత్తరమున పేటెన్‌ 


అను నిమ్న తలాటవిపాంతము కలదు. పావీన 
మాయా నాగరికతకు ఇది నెలవసని తలియు 
చున్నది. సరన్సులలో ఇజాబెల్‌, పీటీవ్‌, అతి 


దేశమునంది న్న 
పర్యతమ.లలో రెండు ఇప్పటికిని దగులు 
డా 

ల్‌ 


2 శీతోష్టస్ట్థితి మొ. ' భూతలపు ఎత్తునగల 
మారులను అనుసరించి, ఉష గతయు మారు 
చన్నఏ. సముదతీరమున సాలున ఉష్టో గత 
77నుండి 86” ఫా. వరకు పోవును. మధ్య 
దేశపు ఉన్నత భూములలో ఆది 68 ఫా; అతు 
నత పాంతముల కో 59° పా. మే నుండి అక్టోబరు 
అ నే మధ్యమునను, మే నుండి డిసెంబరు 
వరకు తీర పాంత మునను వానలు పడును. 
మొత్తముమీద దేశదున ఎచటచూచినను శీతోష్ణ 


స్థిత ఎక్కు వ విషరితపు మార్పులకు లోను గాక 


గాాతెమా లా 527 


సాలు పొడవునను దాదాపుగ బౌముముగ ఉండుఓ 


ర్‌ం 

g 

PR 

ts 

a 

క 

ణి ణో 

క్‌ 

షు 
BPX Co 
pr 
0 

bx 

(రి 

థా 

tA 

గ్‌ 

fn 

(8 

గ్‌ 


Cw 
ట్టును. వన్గజంతువులలో ఎటు ల టే 


పెద్ద జంతువులు లేవు క చొ జాల్‌ అకబ కు 
ఒక వింతపకి శాతీయపకిగ పరిగణింపబడు 
చున్నది; అది వనములలో మాతమే బతుకు 
గలదు; ఇండ్లలో సాకినచో త్వరలోనే టే 
ణించును; కావున ఆది నె ౨ఎతంత్యాకాంక్షకు సంకే 


తముగ పరిగణ్యము. 


టూ 


లి. జననంఖ్య మొ. : దేశపు జనసంఖ ల్‌ 
లక్షలు (1970) వీరిలో 45 ఆచ్చపు ఆడి 
అమెరికన్‌ జాతులకు చెందినవారు; తక్కినవారు 
స్వానిష్‌ వారితో సంకరమొ_దిన ఆమెరికన్‌ సంత 
తికి చెందిన సమ్మ[ళ జాతివారు. ఈ సమ్మి[శ జాతి 
వారే దేశమున రాజకీయాథికారమును కలిగి 
యున్నారు. దేశపు నగరములలో గ్వాతెమాలా సిటీ 
(జ. స. 90 all, కే-జల్‌ తెనాంగో (5ఉ,500) 
[పముఖములు. దేశపు జనసాం దత చ. కిమీ.కు 18; 
సాధికార భాష స్పానిష్‌; ఆదిసు అమెరికనులలో 
6 విధముల ఆదిమభాషలు (ప్రచారమున ఉన్నవి. 
రోమన్‌ కేతలిక్‌ సంపదాయపు కై? స్తవ మతము 
అత్యధిక [ప్రజాసీకమున వ్యాప్తి కలిగి ఉన్నది; 
తక్కిన సం[పదాయముల వారును, యూదులును 
అల్పనంఖ్యలలో కలరు. రాజ్యాంగ రీత్యా దేశమున 
మత స్వాతంత్ర్యము కలదు. 


డ్రా 


4 సమాచార సా. ! దేశమున తపాలా, తంతి, 
మొదలగు సమాచార సాధనములు చాలవరకు 
(ప్రభుత్వాధీనమున పని చేయుచున్నవి. రేడియో- 
చెలి గాఫ్‌, రెకియాో టెలిఫోన్‌ సౌకర్యములు 
కలవు. "0 బాడ్‌ కాస్టింగ్‌ స్టేషనులు కలవు, 
వ్యాపార సంస్థలు నడుపు లి టెలివిజన్‌ స్టేషనులు 
ఉన్నవి, 


నసా.: దేశాటన 12,660 కిమీ. 
డు కలవు; పనితో 2000 కిమీ. 
2 


wf అయ 
& టి కం ల్‌ు 
అసమానత 
గ”, 


ణో క్‌ 


ర్‌ యా 
వ 


Ws ce) 
షు ర్స అగో న్‌ 
ఉభయ తీరములకు కలుపు ఒక జాతీయ పము 
+ జా 2 సక్‌ 
కలము. గరివియన్‌ ఇకమునందరలి పోరోబంది 


కుశలత యందును వారు ఎంత మయో పురోగమి చిరి. 
ఆ పాబీనులు నిర్మించిన భఎనాదులవలను, ౬ వత 
లిపిలో వారు నెలకొల్పిన లిఖీతాధారముల వల 
నను ఆ నాగరికతా విశేవములు ఇపుకు చాల 
వరకు తెలియవచ్చుచున్నవి. ఆ మాయా నాగరి 
కత 19వ శతాబ్దినాటికే తన పటుత్వ ఎను 
కోల్పోయి, 16 వ శతాబ్దివరకు ఎటులనో మను 
గడను సాగించి, కడకు స్పానిష్‌ వారి దాటికి 
ఆగలేక అంతరింపగ దేశము 1550 నాటికి 
స్పెయిన్‌ పాలకుల విశాల స్మామాజ్యమున అంత 
రాగమై, దాదాపు మూడు శతాబ్దములు వలస 
పాలనలో ఉండినది తరువాత 19వ శతాబ్ది 
[పథ మపాదమున అమెరికాయంద లి స్పెయిన్‌ వల 
సలు స్వతంతతను ఆర్జించిన సందర్భమున ఈ 


బలిం "పపంచ రాజ 


అ 


దేశమును తకిన మధ్య అమెరికన్‌ రాజ్యుములతో 
పాటుగ సతం తమై (15 21), కొంతకాలము ఒక 
సమాఖ్యలో భాగ మిగ ఉండి కడకు 1522 లో 
సర్వస్వ తం (త రాజ్య సమైనడి కాసి ఆడి మొదలుగ 
దేశమున ప re ఏర్పడి 
పా ౧మిక రాజ్తాంగము కుదురుగ నడుచుటకు 

ae | లేకపోయిండి. కాని 1966 మొదలుగ 
క సువ్యవస్థితమ గు [పజావరిపొలన ఏర్ప 
డినదని చెప్పవచ్చును. 

7. పరిపాలన: ఏక కత్యగల ఒక జాతీయ 
శాసనసభకు బాధ్యత వహించుచు ఒక మం తివర్గ పు 
సాయమున, ఆధ్యమడు పాలనను నెరపు గణరాజ్య 
విధానము దేశమున అమలున ఉన్నది. అధ్యక్షుని 
దేశ (ప్రజలు నాలుగేండ్లకు ఒకసారి ఎన్నుకొనెదరు; 
ఆతనితో హెటుగనే ఒక ఉపాద్యక్షుని, జాతీయ 
శాసన సభయందలి సభ్యులను, సామాన్యముగ 
జిల్హాకు ఇరువురు చొప్పున, !పజలు ఎను ర్న కొనెదరు; 
వీరి పదవీకాల పరిమితి 4 సంవత్సరములు. 14 
మంది సభ్యులుకల రాజ్యసభ కలదు. ఇది ఉపా 
ధ్యకుని ఆధ్యక్షతన సమావేశమై అఆధ్యక్షనికిని, 
శాసనసభకును సలహాలు ఇచ్చును. |పభుత్వపు 
మూడు విభాగ ములనుండి -న్యాయ, కార్యనిర్వాహక, 
శాసన నిర్మాణ విభాగములనుండి - రాజ: సభ 
సభ్యులు నియమింపబడెదరు. సువ్యవస్థితములై న 
రాజకీయ పక్షములు లేనేలేవని చెప్పవచ్చును. వ్యక్తుల 
(పతిపత్తిపెననె రాజకీయ పక్షములు తరచుగా 
రూపుగొనుచున్నవి. కమ్యూనిస్ట్‌ పార్టీ నిషిద్ధము. 
దేశపు లలి జిల్లాలలో | పతిదానియందు, అధ్యక్షుడు 
నియమించు గవర్నరు స్థానిక పాలనకు నిర్వ 
పించును. న్యాయశాఖ, ను ప్రీమ్‌కోర్టు అధ్యర్యమున 
పనిచేయును. సు్నుపీమ్‌ కోర్టులోని జడ్డీలను, 
జాతీయ శాసనసభయే ఎన్నుకొనును 


8. దేశరక్షణ : రెండేండ్ర నిర్భంధ సైనిక 
శిక్షణ దేశమున అమలున ఉన్నది; 18 నుండి 


భూతల సైన్యమున యోధ సంఖ 7000 నుండి 
5,600 వరకు ఉండును; ఈ సైన్యము వివిధ 
ఆధుక కవచశకటములను, ఆయుధసామగిని 
కలిగియున్నది. ఒక గన్‌బోటు, నాలుగు చిన్న 
గన్తీనాకలుకం నౌకాసేశకయు, 1000 మంది 
యోధులుకల వైమానిక దళమును కలవ; విమాన 
దళమున విమానసంఖ్య 5క.( 1972), 


9. అంతర్జాతీయ సం.: ఐ. రా. స, 
యందును తదనుబంధ (పత్యేక సంస్థలందును, 
అమెరికా రాజ్యముల వ్యవ వస్థయందును ఈ నాజ్య 
మునకు సభ్యుత్వ్యము కలదు. [(బిటిష్‌ హొండూ 
రాస్‌ న్యాయతః తనకే చెందవలెనని ఈ దేశపు 
వాదము. దీని ఫలితముగ 1968 లో బిటస్‌తో 
ఈ దేళ|పభుత్వము దౌత్యసంబంద ములను రద్దు 
చేసికొనినది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవఫాయము పై ఆధారపడిఉన్నది. 1168 మొద 
లుగ ఎగుమతి పంటలలో కావీ అ|గస్థానమును 
పొందినది. తరువాత ఆరటిపండ్లును, (ప్రత్తియ 
క్రమముగ లెక్కింపదగినవి. దేశమున భూమి 
సంస్కర ణలను (పవెశ పెట్టిన (1956) ఫలి 
తముగ చిన్న రైతులకు పలువురకు భూములపై 
స్యామ్యమును, వ్యవసాయమునకై పరపతియు 
లభించినవి. పె రొక్క పుపంటలతో పాటుగ 
దెశావసరములకై. మొక్కజొన్న, గోధుమ, 
చక్తైర, పొగాకు పండింపబశుచున్న వి. దేశమున 
14 లక్షల పపసంతతకి కలదని అంచనా. చేపల 
పరిశ్రమకు అవకాశములు ఎక్కువగ ఉన్నను, 
అదె తగినంతగ అభివృద్ధి చెందకున్నది. పరిమిత 
మగు ఖనిజసంపద కలదు. సీసము, తుత్తు 
నాగము, కోమ్‌, వెండి కొద్ది [ప్రమాణములలో 
ఎగుమతి యగునున్నవి. పర్మిశమలన్నియ చాల 


పరకు వ్యవసాయవస్తువుల పె ఆధారపడినవే. డే; 
సంపదలో 13.7 మాతమే పరి శమల వలన 
లభించుచున్నది దేశపు విద్యుదుత్త త్ర 585 
కోట్ల కివా- డేశపు ఎగుమతుల విలువ 25,58, 
55,000 క్వజ్హాల్‌ ; దిగుమతుల విలువ 25,01, 
65,000 క్వ (1969. బడెటరీ వయము 
అ లీ ఖ్‌ జ 
౨5.09 కోట క? 1972). 
రా దా ఇ 
11 సపాంఘేకరంగము : :9కి9 నుండి, 


దేశమున గృహ సమసును పరిషషఒరించుటకె 
ఈ శ్రి లా కా 


కృషి జరుగుచున్నను, ఆది అంతగ ఫల పద 


మైనటుల కన్పట్టదు. సాంఘిక భదత కొరకును 
కొంత కృషి జరుగుచున్నది; కాని ఇప్పటికి 
| పజాగిక మున 867 వేల కార్మికులకు మా మే 
నిరుద్యోగము, రోగ బాధ మొదలగు సందర్భ 
మున ఆర్థిక భ[దతకొరకై ఏర్పాటులు జరిగినవి 


దేశమునందలి 5,876 |పయిమరీ పాఠశాలలలో 
5,44,659 మంది; 898 సెకండరీ పాఠళాలలలో 
74.449 మంది విద్యార్థులు కలరు (1970). 
దేశమున నాలుగు విశ్వవిద్యాలయములు పనిచేయు 
చున్నవి. వానియందలి విద్యార్థి సంఖ్య 16,108 
(1969). దేశమున అక్షరాస్యత ౨” (1964). 
గ్యాతమాలా సిటిలో ఉ త్రమ, శేణికి చెందిన |గంథా 


లయములు మూడు ఉన్నవి. నగరముననే 
ఉన్న పురావస్తు మ్యూజియమున “మాయా” 


నాగరికతకు చెందిన అవశేషములు పెక్కు కాన 


599 
అర ఇష ఆ ద్‌ అలో శాం జో న్నే అ ఈ చి జో 
MW క. he టే ఆ తంట ఇక Ww త కం DE య స అజ Fuh 

* ళు 
ఛో హ్‌ జ షీ వ్‌ శ్‌ ~~ ww * అ జ న సే 
క మ్‌ oa క రద [] 
మి లేం పట్లా మ వ్యు చ్‌ ఇ య్యే నో ఆజ we oa 
Sd 
Tr TO చ్‌ అల్‌ అగిన ఆ? త ర ల 
దై చంచ నొ త ఆ మతు అం హాలు Ps పష మం. యెంత 
మ లని 
అట్‌ 
జ ళం స్‌ జీ. జు శ జో mo సం జ 1 ఈ ఇం లో 
oe! 


పాస్‌పోర్టు, 

1067 లో దేశమును దర్శించిన యా తికుల న 
171 వె; 1969లో యా తికుల వలన వచ్చిన 
ఆదాయము 70 లక్షల కె. 


౪ 
£ 
(wa 


13 (పనిద్ధ పౌరులు : 1. జుసో రూవినో 
వ! టు 


భె ఆలో వాతో. ళో = షో Cal 
బ రియోస్‌ | 1835-55); తాను కశాధ్యమడుగ 
~~ శ 


ఉండినపుడు పవేశ పెట్టిన ఉదార, నాంఘీక 
సంషేమక, సంసరణల వలన, ఇతడ. పజల 


మన్ననలను విరిషిగ ఆర్జించి, జాతియ మహో కాయ 
కుడుగ ేకొందెను ౨. మెగాల్‌ యెన్‌జెల్‌ 
ఆస్తూకియస్‌ (జ 18991; ఇతడు తన రచనలకై 
నోబెల్‌ బహుమానమును 1267 లో ఆర్టించెరు. 


On 


క. జమైకా 


ముఖ్యనగరము : కింగ్‌ స్టన్‌; జెండా : ఎదు 
రలెదురు మూలలను కలుపు రెండు బంగారు వర్ణపు 
వెడల్పు రేఖల వలన ఏర్పడిన నాలుగు |తిభు 
జముంలో పెన దిగువన ఉన్నవి అకుపసిమి 


[84] 


రంగున, [పక్కన ఉన్నవి నలుపు రంగున 
చితింకపబడగ ఏర్పడినది; జాతీయ గీతము : 


ఎటెర్నల్‌ ఫాదర్‌ బెస్‌ ఆవర్‌ లాండ్‌ (అమరజనక, 
మా భూమి నాశీర్వదింపుము) అను చరణముతో 


580 (పపంచ రాజ్య సర్వస్వము 


రు బిజిష్‌ విధా 
నపువి, కాలగణన: ఉ. 7 గం. = భారతదేశమున 
సా 


; వెస్‌ ఇండీస్‌ దీప సము 
శ్రి ర 
దాయముక, కరిబియన్‌ సముద్ర పరివృతమైన 
1748-1282, ఉ. అ. 


' జమైకా 





పటము 7. 

రేఖల మధ్యను, "6°11."8°9]' ప. తు. రేఖల 
మధ్యను నెలకొని ఉన్నది. ద్వీపవు గరిష్టపు నిడివి 
284 కిమీ. ; గరిష్టపు వెడల్పు రి2 కిమీ, ద్వీప 
రాజ్యపు మొత్తపు వైశాల్యము 11,424 చ. కిమీ. 
ద్వీపమన అత్యధిక భాగము సున్నపురాతి పీఠ 
భామి; ఆపీకభూమి సరాసరి ఎత్తు 460 మీ. 
దేశాంతర్భాగము చాలవరకు ఉన్నత పర్వత 
మయము; తూర్పు 1పాంతపు బూ పర్వతములలో 
కొన్ని శిఖరముల ఎత్తు 2,200మీ.కు పైబడి 
ఉన్నది. తీర మైదానములు చాలవరకు వండు 
మట్టివలన రూపొందినవి; వీనిలో దక్షిణ తీరపుది 
అత్యంత విసృతము నదులు అనేకములు 
ఉన్నవి; ఆవి చాల చిన్నవై ఆతిదుత గమనమున, 
ఎక్కువ ఎత్తులనుండి [కిందికి దూకచు పయ 
నించును; ఆందువలన ఆవి నొకాయానమునమ 
సరికుదురవు. 


శి. శీతోష్టనస్థితి మొ. : సముద్ర సమభూము 
లందు ఉష్టమండలపు పరిస్థితియు, ఉన్నత భూము 
లందు సమశీతోష్ట మండలపు పరిస్థితియు ఇట కాన 
నగును. కాని మొత్తముమీద ఎండకాలపు, శీత 
కాలపు ఉష్టో గతల మధ్య వ్యత్యాసము చాల 
తక్కువ; ఎండకాలపు సరాసరి ఉష్ణో గత 80° ఫా; 
చలికాలపు సరాసరి ఉష్ణో గత రం ఫా. సాలున 
సరాసరి వర్షపాతము 180 సెం. మీ; కాని ఉత్త 
రపు కోస్తాన సాలుసరి వర్షపాతము 500 సెం.మీ; 
ఆగ్నేయ పాంతమన అది 80 సెం మీ. మాత మే. 
మే నుండి జూన్‌ వరకును, మరల సెప్టెంబరు 
నుండి నవంబరు వరకును వానలు కరియును. 
ఆగస్తునుండి నవంబరు వరకు తుఫానుల బెడద 
చాల ఎక్కువ. పూర్వమున అడవులు ఎక్కువగ 
ఉండేడివి కాని ఇప్పుడు జనావాసములకై అవి 
కొట్టి వయబడినవి. ఉత్తర, ఈశాన్య|పాంత ములరో 
మాత్రము ఇప్పటికిని కొన్ని సాం దాటవులు కలవు, 
వానిలో మహాగనీ మొదలగు పెద్ద వృక్షములును 
వెదురు వనములును కాననగును తక్కిన 
పాంతములందు పచ్చిక పట్టులును, చిన్న చెట్టును 
కలవు దేశీయములగు జంతువులలోనెల్చ పెద్దది 
ఆడవి పంది; సరీస్ఫప జాతులు వివివిగ కలవు; 
పక్షిజాతులును బహుళ సంఖ్యలో ఉన్నవి, 


తి. జనసంఖ్య మొ. : 1970 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 18,61,800; ముఖ్య 
నగరమగు కింగ్‌ స్టన్‌లోని జనస-ఖ్య 8,76,520. 
దేశపు జనసాం[దత చ. కిమీకు 170. [ప్రజలలో 
40% మంది 15 ఏండ్ప లోపువారలు. మానవ 
జాతుల రీత్యా [పజానీకమున "76.8% నీ[గోజాతికిని, 
15.1% యూరపియన్‌-నీ[గో సమ్మిళిత సంతతికిని, 
8.4% భారత -పాకిస్తానీ సంతతికిని, 1.2% చీనీయ 
సంతతికిని, 0 86% యూరపీయజాతికిని చెందినవారు. 
అయినను ఈ వివిధ జాతులవారు సమరసభా వముతో 
దేశమున వనించుచున్నారు. ఆంగ్లము దేశీయుల 


మాతృభాషయైనది; ఆయినను నీగోభాషల పద 
ములును, ఆంగ్లపదములును మిశ్రితమెన “పటో 
యిస్‌' ఆను అపష్మభంశమునకు కొంత విరివిగ 
వ్యా పీకలదు. దేశీయ రచయితలలో పలువురు 
తమ ఆంగృరచనలలో “పటోమిన్‌' పదములను 
విరివిగ వాడెదరు. దేశీయలలో వివిధ సంప 
దాయములకు చెందిన కై? సవమతము విరివిగ 
వ్యా ప్రియందున్నది; అత్యల్ప సంఖ్యలో యూదులు 
కలరు. 


4. సమాచార సా : దేశమున 809 పోస్ట్‌ 
ఆఫ్‌సులును, 44ఉలి పోస్టల్‌ ఏజెన్సీలును, 84 సబ్‌ 
ఏజెన్సీలును కలవు (1869). టెలిఫోను సౌక 
ర్యము విరివిగ కలదు; ెలిఫోనుల సంఖ్య 71, 
828 (1971). యు సై. తో జలాంతర్గత తంతి 
ద్వారా టెలిఫోను సంబంధము ఈ దేశమునకు 
కలదు. రెండు [బాడ్‌ కాస్టింగు సేషనులు, ఒక 
టెలివిజన్‌ స్టైషను కలవు, 


ర్‌. యాన సొ.: ద్వీపపు మొ తమున 
4,291 కమీ.ల పొడవుగల రోడ్డుకలవు రైలు 
మార్గముల నిడివి 860 కిమీ. దేశపు తీరమున 
సముుద వ్యాపారమునకు అనువగు రేవులు 11 
ఉన్నవి. వీనీలో కింగ్‌ స్టన్‌ వద్దడి [పముఖము. 
పాలిసాడోస్‌, మాంటెగో బే అను [పదేశములందు 
ఆంతర్జాతీయ విమానయానమునకు ఉపకరించు 
విమాన్నాశయములు ఉన్నవి. ఉతర, మధ్య, 
దక్షిణ అమెరికా రాజ్యములకు వీనినుండి |పయా 
ణముచేయు అవకాశములు కలవు. 


6. చరిత : (కిస్టఫర్‌ కొలంబస్‌ 1494 లో, 
ఈ దీవిని కనుగొనెను; అంతట 16వ శతాబ్ది 
[పథమ పాదమున స్పెయిన్‌ దేశీయులు అట వలస 
చేరి అదివరలో అట నివసించుచుండిన ఆదిమ 
అమెరికన్‌ శాతులవారిని ఆంత మొనరించిరి. 
ఆంతట దేశమున పనిపాటులకై, స్పెయిన్‌ దేశీ 


జమెకా 581 


యులే డీ:గోబానిసలను విరివిగ ఇటకు చేరిరి. 
1265 లో 'స్టైమిన్‌ వ్‌ దేశీయులు చేశమునుఐడి తరలి 
పోయిరి. 1665 లో చీటిప్‌బాకు ఈ దీవిని వళ 
పరచుకొనిరి. అప్పటిలో దేశపు జనసంఖ్య Sete 
మా _తమే. ఆందువలన చ కార చెరకు మొదలగు 
వాని సేద్యమునకై కై, పశ్చిమ న్య సీగో 
బానిసలను. విరెవిగ బా కొనివచ్చిరి. 
bila లో బానిస విధానము రద్దగుటతో తోటలలో 

పనికై, ని గోవాంకి బదులుగ చీనీయ, భారతీయ 
కూలీలను కొౌనివచ్చుట జరిగినది. కమేణా దేళ 
వయ. పలు (క సంస్కరణలకు దిటన్‌ 
(ప్రజలు యొత్తిడికి లొంగి, పవేశ పెట్టినది. కడకు 
ఆగస్టు 6, 1962 న కామన్‌ వెల్తున సభ్యత్యము 
గల స్వతంత రాజ్యముగ జమైకా అవతరించినది. 

7. పరిపాలన : 1962 లో ఆమోదితమగు 
రాజ్యాంగ విధానమును అనుసరించి _బిటిష్‌రాజికి 
(పతినిధిగ నియమితుడైన గపర్నర్‌ జనరల్‌ , 
_పజలెన్ను కొనిన పార్టమంటునకు బాధ్యత 
వహించిన మం, తిమండలి సాయమున పరిపాలనను 
సిర్యహించును. _పజాసభ, శిష్షసభ అనదగు 
రెండు కక్ష్యలు పార్టమెంటున కలవు. సార్వజనిక 
మగు వోటింగు 'వక్కువలన ఎన్ను కొనబడిన 
5ఏ మంది సభ్యులు శాసనసభలో కలరు; ఆయి 
దేండ్డకు ఒకసారి ఈ సభకు ఎన్నికలు జరుగును. 
శిష్టసభ యందలి సభ్య సంఖ్య 21; వీరిలో 18 
మందిని |పధానమంతి సలహాపైనను, 5 మందిని 
(ప్రతిపక్ష నాయకుని సలహాపైనను గవర్నర్‌ జనరల్‌ 
నియమించును. |పజానభలో అత్యధిక సంఖ్యాక 
బలముగల నాయకుని |పధానిగ గవర్నర్‌ జనరల్‌ 
నియమించి, ఆతని సలహాపై తక్కిన మంతు 
లను నియమించును. దేశపు రాజకీయ పక్షములలో 
వీపిల్‌ నేషనల్‌ పార్టీ, జమైకా లేబర్‌ పార్టీ ఆను 
నవి 1పముఖములు. దేశపు 14 మండలములలో 
స్థానిక పాలన, ఎన్ను కొనబడిన కౌన్సిలుల సాయ 


ర. చేశరతకణ : & 62 మొడలుగ భూతల, 
వాయుఢే”లు రూవొండి పెచెయచున్నవి. 
ఆ సామ 


1962 మొదలుగ 
ఐ. రాస యందును తదనుబంధ సంస్థలందు 
పెక్కింటను ఈ దము సభ్యత్వమువహించి 
ఉన్నది; కరిబ్బియన్‌ కొమీషన్‌లోను, కామన్‌వెలు 
నను సభ్యత-ము కలదు. యు, స్టే., టన్‌, 
కెనడాలతో సన్నిహిత సంబంధమును ఉంచుకొని, 
వానివలన పలుకితుల ఆర్థిక, సాంకేతిక సహాయ 
మును ఈ దేశము ఆర్జించుచున్నది. 


సె 


10. ఆర్థికరంగము : దేశపు ఆర్థికవ్యవస్థ 
ఇదివరలో ఆచ్చముగ వ్యవసాయము వైననే ఆధార 
పడియున్నను, 1945 నుండి ఖనిజముల ఉత్ప తికి, 
పరి శములకు కూడా (ప్రాముఖ్యము కల్పింపబడినది. 
1957 నాటికి పపంచపు బ్నాక్సటు ఎగుమతిచేయు 
దెశముంటలో _ప్రమభిముగ ఈ దేశము లెక్కకు 
రాగొలిగినడి. వ్యవసాయపు ఉత్పత్తులలో [పప 
ధానమైనవ చశకే _ఠ; తరువాత ఆరి టిప=డ్డు, క్రోత్రో, 
కాఫీ, నిమ్మజాతిపండ్లు [క్రమముగ లెక్కింప దగి 
నవి. ఖనిజములలో బాక్సైట్‌ తరువాత ఆఊల్యూ 
లెక్కింవదగినవి, సాలీనా 
చక్కెర ఉత్పత్తి 87/9 వెలటన్నులు; బాక్రెట్‌ 
ఉత్పత్తి 75,89,776 టన్నులు (1971 1. దేశమున 
విద్యుదుత్పత్తి 106.8 కోట్ట కివా, (1968). ఎగు 
మతుల విలువ విలి.5ర్రి కోట్ల జ, డాలరు: దిగు 
మతుల విలువ 45.06” కోట్ల జ డా. (1971) 
బడ్జెటరీ వ్యయము లీ7,42,80,288 జ. డా, 


మ్‌నా, జిపృమ 


11. సాంఘిక రంగము: దేశమునందలి 
జనసంఖ్య త్వరిగతిలో పెరుగుట వలన గహ 
వసతి సౌః ర్యము బాలతక్కువ; అందును ఆల్ఫా 
దాయవర్గముల పరిస్థితి చాల హీనము. ఈ పరిస్థితిని 
చక్కజేయుటకు 1970 మొదలుగ _పభుత్వము 
కృషిచేయ చున్నడి. కార్మిక శాసనములు, చక్కగ 
అమలుపరుపబడుచున్నవి. సరాసరిన ఫేక్లరీలోని 
సాధారణపు కార్మికుడు నెలకు 77 జ. డాలర్లను 
ఆర్జించును. (ప్రభుత్వము తన బడ్జెటున దాదాపు 
15% ద్యాభివృద్ధికై వెచ్చించుచున్న ది, [పయి 
మరీ, జూనియర్‌ ఇెకండరి విద్యశాలలందు 6 
నుండి 15 వరకు వయస్సుగల విద్యార్థులకు విద్య 
ఉచితముగ బోధింపబడుచున్నది. దేశమునందలి 
అట్టి 721 పొఠ శాలలలోని విద్యార్థి సంఖ్య 4,17, 
621. ఇవిగాక ఉన్నత పాఠశాలలు లి, సాంకేతిక 
పాఠశాలలు 5, వృత్తి శిక్షణశాలలు 2, సాంకేతిక 
విద్యబోధించు ఉన్నత పాఠశాలలు 6, వ్యవసాయ 
పాఠశాల 1 కలవు. వెస్ట్‌ ఇండీస్‌ దీవుల వారి 
కందరికి సమష్టిగ ఏర్పాటైన మోనా కాంపన్‌ విశ్య 
విద్యాలయమునను (టిసిడాడ్‌ లోని వ్యవసాయ 
ఇంజనీరింగు కళాశాలలోను, బార్బడోస్‌ లోని న్యాయ 
కళాశాలలలోను ఈ దేశపు విద్యార్థులు పదించు 
చున్నారు. సువ్యవస్థిత రీతిలో 'గంథాంయోద్య 
మము దేశమున ఆదరణ పొందినది. ఇన్‌ సిట్యూట్‌ 
ఆఫ జమైకా యనుదానియందు వెస్ట్‌ ఇండీస్‌ 
సంస్కృతికి చెందిన ఆధారసామ్మగి ఎక్కువగ 
కలదు. దేశమున రెండు దినప|తికలు |పచా 
రమున ఉన్నవి. 6,544 శయ్యా సంఖ్యగల 27 
ఆసుపతులు దేశమున కలవు; దేశమున వైద్య 
సంఖ్య 1,269 (1967). 


12. యాతా సౌ: య్మాతికుల వలన 
దేశమునకు ఆదాయము విరివిగ లభించుచున్న ది. 
(పభుత్వము య్యాతిక సౌకర్యములను విరివిగ 
కల్పించినది. కమేణ ఈ యా|తిక సంఖ్య సంవ 


టర్‌్మ్‌ ఆండ్‌ కై కోం దీవులు 599 


తృరమునకు 20% చొప్పున పెరుగుచున్న 
యు. సే. నుండియు, యూరపునుండియు ఇచటికి 
యాతికులు వచ్చుచుందురు. 1971 లో 4,49, 


9. టర్‌ ఇ అండ్‌ కెకోన్‌ (9 గవత 


(ఆంతరంగిక స్వపరిపాలన కలిగిన కామన్‌ వెల్లు రాజ్యము) 


ముఖ్యనగరము : [గాండ్‌ ట్ర్‌ స్ట జెండా, 
జాతీయ గీతము, కొలతూకములు, నాణెము . 
ిటన్‌కు చెందినవియే; కాలగణన : [గాండ్‌ 
టర్క్‌న ఊఉ 7 గం. =భారత దేశమున సా, 
ర్‌ గం. 380 ని. 


1. ఉనికి మొ. : వెస్ట్‌ఇండీస్‌ ద్వీపససముదాయ 
మున అంతర్భాగమై ఉన్న ఈ ద్విపరాజ్యమున 
పెద్దవియు చిన్నవియ కలసి 50 ద్వీపములు 
కలవు. ఇవి క్యూబాకు తూర్పున కరిబ్బియన్‌ 
సము దమున ఆటనట చెదరి ఉన్నవి. ఈ ద్వీప 
ములను టర్‌ దీపవర్గము, కె కోన్‌ ద్విపవర్షము 
అని రెండుగ విభవింపవచ్చును. 21°80" ఉ. అ. 
రేఖన 71,10" ప.తు. 
టర్‌ ద్వీపవర్గమున 8 ద్వీపములు కలవు, 
ఏనిలో ముఖ్యనగరమగు [గాండ్‌ టర్క్స్‌ (24 
చ. కమీ), సాల్ట్‌ కే (14ఉచ. కిమీ) మాత్రమె 
జనావాసములు కలవి. 21°40 ఊ. అ. రేఖన, 
ల్జం ప, తు. రేఖపై ఉన్న కెకోస్‌ దీవులలో 
6 దీవులు మా(తమే లెక్కి.ంపదగినవి; అందును 
సౌత్‌ క్రెకోస్‌, నార్త్‌ క్రెకోస్‌ అనునవి అతి |ప్రము 
ఖములు. ఈ ద్వీపరాజ్యపు మొతపు వైశాల్యము 
480 చ. కిమీ. 

శని, శీతోష్ణస్థితి మొ. : సరాసరిగ దైనిక 
ఉష్ణో [గత 62° ఫా; అయినను సముృుదపు వాయు 


రెఖపైన నెలకొన్న 


గ్గ మ్‌ 
భాష ణం _పజలందరు క్రైం సవ్ర. 


4. సమాబార సొ.: వివరములు తెలియ 
రాలెదు. 


త. యాన సొకర్యములు: జమెకాతోను, 
బహామాస్‌తోను నౌకాయాన సంబంధము విరిగ 
కలదు, [గాండ్‌టర్క్హ్‌లో యు. సై ఆవీనమున 
ఉన్న ఒక సైనిక విమానాశ్రయము కలదు. 
దీనిని పౌరవిమానములును ఉపయోగించుకొను 
చున్నవి. ఇది గాక ద్విపములందు కొన్నింట 
విమానములకు దిగు వసతులు కలవు. విసివలన 
దీవులమధ్య, నౌకాయానమునకు తోడుగ, విమాన 
యాన సౌకర్య మును ఎర్చడినది. 

6. చరిత: జాన్‌ పాన్ఫి డి లియాన్‌ అను 
వానిచే 1512లో ఈ దీవులు కనుగొనబడినవి. 
కాని 1678 వరకు ఇవి నిరనములుగనే ఉండినవి. 


584 (పపంచ రాజ్య సర్వస్వము 


ఆ తరువాత బెర్మూడాఏుండి స్రీ గోలు వచ్చిచెరిరి. 
తరువాత బెటిష్‌వారు ఈ దీవులను ఆ[కమించి, 
రాజ్యాంగరీత్యా, జమైకాతో వీనిని చేర్చి, వలస 
పాలనను నిర్యహించిరి. 1952 లో బెటిష్‌ 'పభు 
తపు సమ్మతితో గాండ్‌ టర్‌ గ్రాలో, ఓక నియం 
తీత క్షిపణి గ్రై డెడ్‌ మిసిలీ) కేం ద్రమును యు, సే. 
నెలకొల్పినది. 1962 లో స్వతంతమైన తరువాత, 
ఈ దేశము జమైకా .బిటిష్‌ పభుత్వపు మకుటపు 
వలసగ మారి, అనంతరమున ఆంతరంగిక స్వపరి 
పాలన కలిగిన కామన్‌ వెత్త రాజ్యమైనది (1965. 

7 పరిపాలన: బిటిష్‌ [ప్రభుత్వము నియ 
మించు గవర్నరు, ఒక సైట్‌ కౌన్సిల్‌ సాయముతో 
ఇచట పరిపాలనగు నిర్వహించును. _ సేటు 
కౌన్నిలున ఒక స్పీకరు, ముగ్గురు అధికార 
సభ్యులు, రెండుకు తగ్గక మూడుకు మించక 
ఉండెడు నామినేటెడ్‌ సభ్యులు, తొమ్మిదిమంది 
ఎన్ను కొనబడిన సభ్యులు కలరు. “బహామాస్‌' 
ద్వీపరాజ్యపు గవర్నరే, ఈ ద్వీపరాజ్యమునకును 
గవర్నరుగ ఉన్నాడు. 


ర. డేశరతణ,. 9. అంతర్జాతీయ సం. ; 
ఈ రెండింటి బాధ్యతలను [బిటిష్‌ (ప్రభుత్వమే 
నిర్వహించుచున్నది. 


10. ఆర్థిక రొంగము : దేశమున ముఖ్యమగు 
పర్మిశమ ఉప్పుసేకరణ; తరువాత శంఖముల, 
శంఖపు చిప్పల సేకరణ బెప్పదగినది, మత్స్య 
పరిశమయు కొంత సాగుచున్న ది. దేశపు ఎగు 
మతుల విలువ 68,1898 పౌనులు; దిగుమతుల 
విలువ 4,42,798. బడ్జెటరీ వ్యయము శ్‌ శి, 
17కి పా, (1971). 


11. సాంఘిక రంగము : దేశమున 7నుండి 
14 వరకు వయసు కలిగిన బాలబాలికలకు |పభు 
త్వమునకు చెందిన పాఠశాలలలో విద్య ఉచితమగ 
బోధింపబడుచున్న ది; 
1,665 (1968). 


అందలి విద్యార్థి సంఖ్య 


12 యాతా సొ.: యాత్రిక పరి శమను 
ఒక ఆదాయ మార్గముగ చేయుటకై [పస్తుతమున 
[ప్రభుత్వము కృషి చేయుచున్నది. 


మా ములనననానాతనన అంటానా. 


10. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో 


ముఖ్యనగరము : పోర్ట్‌ = ఆఫ్‌ - స్పెయిన్‌; 
జెండా : వాయవ్య, ఆగ్నేయ కోణభాగములను 
కలుపుచు గీయబడిన నలుపుచార, దానికి ఇరు 
వైపుల తెలుపుబారలు కలిగి, తక్కిన పతాక 
భాగము ఎరుపుగ ఉండునది; జూతీయగీతము : 
ఫోర్ట్‌డ్‌ [ఫం ది లవ్‌ ఆఫ్‌ లిబర్టీ ues (స్వాతంత్ర్య 
[పేమలో రూపొంది...... ) అను చరణముతో 
మొదలిడునది; నాణెము: [టినిడాడ్‌ అండ్‌ 
టొబాగో డాలరు; ఇది 100 సెంట్టుగ విభక్రము; 
రక టి, డాలరు=రు, కి.75; కొలతూకములు : 


టిటిష్‌ విధానపువి; కాలగణన : ఊఉ. 5 గం 
= భారతదేశమున సా. 5గం. 80 ని. 

1. ఉనికి మొ. : ఇండీస్‌ ద్వీపససమూహమున, 
లెస్సర్‌ ఆంటీల్టీన్‌ అనబడు ఉపవర్గపు దక్షిణపు 
కొట్టకొనన, 1092/“-11021“ ఊఉ, అ, రేఖల 
మధ్యను 60°80”_61°56” ప. తు. రేఖల మధ్యను 
నెలకొనియున్న ఈ ద్వీపరాజ్యము పశ్చిమమున 
కరిబ్బీయన్‌ సముద్రము చేతను, తూర్పున అట్టాం 
టిక్‌ మహాసముదముచేతను పరివృతమై ఉన్నది. 
ఈ ద్వీపరాజ్యమున (పముఖమగునది టినిడాడ్‌ 


టినిడాడీ ఆండ్‌ టెబాగో 585 


ద్వీపము; దాదాపుగ దీర్చ చతుర సాకారమున 
ఉండు ఈ దీవియొక్క ఉత్తర దశిణముల నిడివి 
సరాసరిన 82 కిమీ.; తూర్పు పడమరల కొలత 
సరాసరి 61 కిమీ.; వైశాల్యము £846 చ. కిమి.; 
ఆ దీవి తరువాత లెక్కకు వచ్చునది టొబాగో; 
పొగాకు చుట్టవలె రూపుగొనియున్న ఈ దీవినిడివి 
80 కిమీ.; వైశాల్యము 201 చ. కిమి. ఇవిగాక 16 





పటము గ. 


అల్పద్యీపములు ఈ రాజ్యమున చేరి ఉన్న వి. 
రాజ్యపు మొత్తవు వైశాల్యము 5,148 చ. కిమీ. 
(టినిడాడె దీవిలో తూర్పు పడమరలకు పయనించు 
పర్వత శేణిలో 910 మీ. ఎత్తును మించిన శిఖ 
రములు కలవు. తూర్పు, దక్షిణ, పశ్చిమతీరము 
లందు చి తడినేలలు కలవు తక్కినది చాలవరకు 
సమతలము. టొబాగో దీవియందు భూతలము 
ఎగుడుదిగుడులుగ ఉండును; అచట ఒక అగ్ని 
పర్వతమును కలదు. సమతల భూమి ద్వీపపు 
ఆగ్నేయ [పాంతమున మాాతమే కొలదిగ కాన 
నగుచున్నది. టినిడాడ్‌లో సెలయేరలు కొన్ని 
కలవు. 

2 శీతోప్టస్థితి మొ. : నీడాది పొడవున 
ఉష్టో గతల మధ్య వ్యత్యాసము చాల తక్కువ. 


ల 
సంతతి అధకముగ లెదు; వన్న జంతుపులలో పెద్దవి 
కోతులు మ్మాతమె; సరీస్ఫ పజాతులును, పచ్నెజాతు 
లను విరివిగ కలవు. “బర్‌ ఆం వాకడైజ్‌” ఆన 
బడు ఒక వింతపశ్ని జాతికై 
తము నడ పుచున్న డి. 


తీ. జనసంఖ్య మొ: 1060 అంచనా 


- 


- 


లెక్కలను అనుసరించి దెశపు జనసంఖ్య 10, 
40,000. రాజ్యపు నగరములలో ముఖ్యనగ ర 
మగు పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ [జ. సం. 2,50,060), 
సాన్‌ ఫెర్నాండో (జ. రః 50,000) [పము 
ఖములు. జననాందత చంకిమ కు 1950; 
[పజాసికమున ఉల నీ గొ సంతతికి; ల6' భారత 
పాకిస్తానీ సంతతికి, 3 యూరవ సంతతికి, 
2% చీనీయ సంతతికి, 16% సమ్మిశ జాతికి 
చెందినవారు. వ్యఎసాయిక (వాంతములలో భారత 
పాకిస్తానీ సంతతివారు ఎక్కువ; వ్యావారరంగ 
మునను వారికి సముచిత స్థానము కలదు. ఆంగ్లము 
సాధికార భాష; అయినను వివిధ విదెియ భాషా 
పదములతో కలసి, అప భంశరూపమున, వింత 
ఉచ్చారణతో ఉండు ఆంగ్లము సర్వేసర్వతా దైనిక 
వ్యవహార ములందు వాడబడుచున్నది. భారత -_ 
పాకిసానీ సంతతివారిలో, అందును, ముఖ్యముగ 
పూర్వపు తరమునకు చెందినవారిలో, అత్యధి 


లే — 


తెలు మాత ధో మలల న ఈ అయం ఉన ఇ 
pe Cn la 

mp nm ew క క స జాసి 

Pars oe rh వై ౮ గ we జో he మన్‌ 

LY) అరల 

జాలీ 


. నమాబార సా. : రాజ్యమున ౨06 పోస్ట్‌ 
ఆకీనులుకు తగనంతగ తంతి, చెలిపోను వస 
తులను కలవు వమివేటు యాజమాన్యము 
మూడు. కేవియా స్టేషనులు పనిచేయచున్నవి; 
జెలిపిజక్‌ పనారమును కలదు; ముఖ్యముగా 


విద్యాబోధనకు ఆడి వినియక్తము. పపంచ 
రాజ్యములన్ని టితోను కేబుల్‌ దాగరాను, రేడియో- 
చెలిధోను దాఃరాను వారా సంబంధము దేశమున 


కలదు. 


గ. యాన సొ. : రాజ్యమున 4,166 కిమీ. 
నిడివిగల రోడ్డు కలవు; టినిడాడ్‌లో రోడ్డవసతి 
బాగా ఉన్నను, చాజాగోలో చాల తకు-_వ, 


15 కిమీ. నిడివిగల రై లుమార్గములు కలవు; 


అంతర్జాతియ విమానా శయము వలన పలు [ప్రముఖ 
దేశములకు విమానయానపు వసతి ఏర్ప వది, 
ఇదిగాక ద్వొపములందు అటనట ఉన్న 12 విమాన 
శేతములవలన ద్వెపముల మధ్యను, వెన్ట్‌ఇండీన్‌ 
దీవులలోని తక్కిన  దీవులతోను (ప్రయాణ 
సౌకర్యము ఏర్పడినది. 


6. చరిత: |క్రిస్టవరు కొలంబస్‌ ఈ దేవు 
లను 1498 లో కనుగొని “లా టినిడాడ్‌'ఆని పేరి 
డెను. కాని స్పెయినువారు 1552 నుండి మాతమే 
అట చేరిరి. తదనంతరమున పనిపాటులకై నీగో 
బానిసలను అటకు కొనివచ్చుట జరిగినది. 1797లో 
(బిటిషవారు ఈ ద్వీపరాజ్యుమును ఆకమించిరి. 
1645 మొదలుగు ఇట చక్కెర _ చెరకు పొల 
ములలో పనిచేయుటకు భారతదేశమునుండి కూలీ 


స 
అను బెటిష్‌ పభుత్వము కొనివచ్చినది వీర 
సంతతి వారే అచట ఇపుడన భారత _ వాకిస్తాని 
సంతతివారు. కాల, కమమున అచటి పజలకు 
_పభుత-మున భాగశాంమ్యమును కల్పించగ, 


ఆగస్టు 81, 1962న దేశము సర్వస్వతం తమై, 
కామన్‌ వెలున సభ్యత్యమును కొ లిగి యున్నది 


7. పరిపొలన : [బిటిష్‌రాణి నియమించు 
గవరార్‌ జనరల్‌, ఇచట రాజ్యాంగబద్ధ ఆఅధినేతగ 


దం 


ఎన్ను కొనబడిన పజాసభకు బాధ్యత వహించుమంశతి 


ఆ 


వరపు సాయమున పాలనను నిర్వహించుచున్నాడు. 


సార్వజనిక వోటుహక్కు.న (సాధారణముగ ఆయి 
దెండ్ర కొకసారి) ఎన్నుకొనబడిన, తిరి మంది 
సభ్యులుగల |పతినిధిసభ కలదు; శిష్టసభ అనునది 
వేరొకటి ౩లదు; ఆందలి సభ్యసంఖ్య 24; వీరిలో 
15 మందిని |పధానమంతి సలహాను అనుసరించి, 
నలుగురను (ప్రతిపక్ష నాయకుని నలహావెశను, 
(పధాని సలహాపై తనకు తోచినరితిలో ఏడుగురను_ 
ఆర్థిక, ధార్మిక, సాంఘిక విషయములందు నిపుణు 
లను - గవర్నర్‌ జనరల్‌ నియమించును. |పతినిధి 
సభయందు ఆత్యధిక సంఖ్యాక బలముకలవానిని 
(పధానిగను, ఆతని సలహాపై తక్కిన మంతులను 
గవర్నర్‌ - జనరల్‌ నియమించును. వీపుల్ళ్‌ నష 
నల్‌ మువుమెంట్‌, డెమో [కాటిక్‌ లేబర్‌ పార్టి అను 
రెండు రాజకీయ పక్షములు కలవు. తొలుతటిది 
అచ్చముగా సీ గోల పార్టి; రెండవ దానియందు 
భారతీయ _ పాకిస్తానీ సంతతి వారు అత్యధిక 
సంఖ్యాకులు. (బిటిష్‌ విధానమును అనుసరించి 
న్యాయనిర్యహణ జరుగుచున్నది, 


ర. దేశరక్షణ: 


కలదు, 


నామమాత్రపు  సైశ్యము 


9. అంతర్జాతీయ సం. : 1962 మొదలుగ 
ఐ.రా.స. లోను, తదనుబంధ (పత్యేక సంస్థ 
లలో వెక్కింటను, అమెరికా రాజ్యవ్యవస్టలో ను, 


ఖి 


టినడాత్‌ అండ్‌ టొబాగో వ్‌” 


కరిబ్బియన్‌ స్వెచ్చా వాణిజ్య పాం తపు ఒడ:బ 
యందును సభ్యత=ముంను ఈ రాజము కలిగి 

భా 
యున్నది. 


10. ఆర్థిక రంగము : తొలుత ఈ దేశపు 
ఆర్థిక వ్యవస్థ “వ్యవసాయ ము పెన మాతమే ఆధార 
పడియుండినను, 1957? తరువాత దేశమున పరి 
శమలకు కలిగిన పోత్సాహమువలన పారి క్రామిక 
రంగముకూడ, చాల ముందునకు రాగలిగినది, 
వ్యవసాయోత్పత్తులలొ వక జర క్రోక్రో 
నిమ్మజాతిపండ్రు, అరటిపండ్లు క మ/వాముఖ్యము 
కలిగి ఉన్నవి. పాడిపరి శమ, కోళ్ళపెంపకము 
విరివిగ వ్యా పియందు ఉన్నవి. ఆహారవసువులకు 
మాతము చాలవరకు దేశము ఎగుమతులపె 
ఆధారపడి ఉన్నది. దేశపు భూతలమున 50 
సేద్యమున ఉన్నది. ముడి పెటోలియమ్‌ 
లభించుచున్న ది. దీనినిమ్మాతమేగాక, సమీపడేళ 
ముల నుండి ఇటకు కౌనివచ్చు ముడి 'పెటోలును 
కూడ ఈ దెశపు రిఫైనరీలు శుద్ధిచేసి, అందు 
ఆత్యధిక భాగమును విదెళశ ములకు ఎగుమతి చేయు 
చున్నవి. అందువలన ఎగుమతులలో పెటోలు 
నకు (పముఖస్థానము లభించినది; తరువాత 
లెక్కకు వచ్చునది చక్కెర. మొత్తముమీద 
దేశము చిన్నదేయైనను వ్యాపార [ప్రమాణము 
చాల ఎక్కువ. దేశమున విద్యుదుత్స తి సమర్ధత 
2,58,000 కివా. దేశపు ఎగుమతుల విలువ 89, 
¢8,70,500 (టి. డాలర్లు; దిగుమతుల విలువ 
96,58,99,600 టి. డా. (1969). బడ్జెటరీ 
వ్యయము 92,58,80,000 (టి. డా. 


Sere 


th 


11 సాంఘీక రంగము : దేశమున, గృహ 
వసతి చాల తక్కు_వ, దేశమున పదేండ్రకు పెబడిన 
వారిలో అక్ష రాస్యత 80%; ఉచిత వె ద్యసౌకర్యము 
కలదు. దేశమున 601 |పయిమరీ పాఠశాలలలో 
2,10,679 మంది; 112 సెకండరీ పాఠశాలలలో 


Gr dm అ థా ఎ సిటి ~ శ శా శ 
త! 45 fad జు దో WP కిం ఘు జజ POY దా 
ప 

ఇ Cl 
వా కో జా ~ హట్‌ శి జ నా ఆ 
ది వ యల న ఆ CR aa nv “ft Te ఆ తక 
శ 
జ జ గొ జ 
లు ఇ గ్‌ 
మెం శాలలు కంవు ల... ము = డం 
ళో 
ఇ ౪ అవ జొ జా వాలీ రా ఇచా. చజ్తా 
బగికను మంగు Pare ౯౮ వాదా మం ఆ 
Lm శి 
Pw pm mt Vay ఖో ఇగో తా లో ఆం ళో, 
a మీ స he కా ఇక తోటకు య న. లం రం 
స ల్సి పైన 
ఖే. స ఉల ఉష Ww. జు శు WY ఇ కె ఒల్లో 
ఉద త దాం గమనం LEP స కు డడబల్చు 
హా జ అ 
జత గ సర ఆం న య యో ఇ” గ Cal 
ముఖంనగ కరమున చలి కీ అక అకా ney జయని” న్వు 
ల హా జ్‌ 
PT LA అ మి ఆజ్‌ ఉట చం =. ల సో 
Dt = జంతు వుగి వ A tw. దేశమున 
Wit ఆగ ఖ్‌ ౪ ue జ దాట క 
అదారమున డ్‌ మూడు wr = ఆ స్త గావ 
జి కాకీ ఆరం ఆట్‌ న్న అలో ఇ ళల ఆటో జ్‌ 
aha లే Sr ఆఆ రుం et అలీ అతులు ళు 7 
pn ణ్‌ (aR 
LET A న MT TN వకు ఇ ఇక్‌ దా త్న" వే 
మసతులు యర ని ఆమడ Sree న అమె గట్టి 
వ డి వాం 
ల్‌ ల లో a IE” వావి “టి జ్‌ గా 
నగరమున ఒకటియి, నాచన ఫెరా తోడై వెర్‌ 
మా 
న WW దల ఆ అవు లి దా ల అల 
కటెయు పెన ఆసుప తులు కలవు; చి ( EV 
ta = 
జీ ల అద శో 0. నేర, క i 
ఇ ఓ 
గో, మాల్టా అ ఉల ఈ 
12 యా మ tw మ షూ [చిం తి 


స 

లి 
ములను oa సప తము సై, 
కెనడా, |బిటిష్‌ పౌరులు, ఆరునెలల ఖ్‌ వాస్‌ 


పోర్టు లేకుండానే, ఇట ఉండవచ్చును, తక్క న 
వారికి వీసా, పానస్‌వోర్టలు విధిగా ఉండవలెను. 
1971లో 140,000 విదేశీయులు 
దర్శించిరి. 


wri యు 


(1 
a 


18. (పసిద్ధ పౌరులు : 1. ఎకెక్‌ యుసేక్‌ 
విలియమ్స్‌ (జ. 1811): దెళ స్వాతంత్యకృషిలో 
(పజలకు నాయకత్వము వహించి, స్వతంత్య పసి 
అనంతరమున, |పపథమ పధాని అయినవాడు. 
వి, విద్యాధర్‌ సూర్యప పసాద్‌ నయపాల్‌ (౫ 1Y24 | 
ఆంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆంగ్ల నవలా 
రచయిత; దేశపు భారతీయ సంతతివారి జీవిత 
పెధానమును రమ్మరీతిలో (పదర్శించుట ఈతని 
రచనలలో పెక్కింటియందలి విశిష్టత, 


ob 





సఖ + + ర రిపబ్లిక్‌ 


ముఖ్రైనగరము : సాంతో డొమింగో; జెండా: 
తెలని రేఖలచే చి తితమగు సిలువవలన నాలుగు 
ee పు దీర ర చతుర స్ర్రములుగ పతాకతలము 
విభజితముకాగా, we వాయవ్య, ఆగ్నేయ య దిర్హ 
చతుర సములు నీలెమలోను, తక్కినవి ఎరుపు 
లోను అమరియు=డి సిలువ మధ్యభాగమున జాతీయ 
యోధలాంచనము శ్వేత, నీల, స్వర్ణ, హరిత వర్ణ 
ములలో అమరియుండునది హర గీతము : 
క్వి స్కై యానోస్‌ వేలియెన్సైన్‌' (దేశీయ వీరులారా) 





i క క కణ న ద్ర. 


లో WG age ణ్‌ 


పటము లం 


అను పదములతో మొదలిడునది; నాణెము: 
దొమినకన్‌ పెసో; 100 సెంటవోలగ ఇది విభ 
కము; ఒక డొ. పెసో= 7.50; కొలతూక 
ములు: మెటిక్‌ విధానపువి. కాలగణన : 
ఉ. 7 గం = భారతదేశమున సా. క గం, 80ని. 


1. ఉనికి మొ. : ఉత్తర అమెరికా మధ్య 
భూమికి తూర్పున, ఆట్టాంటిక్‌ మహాసముద పరి 
వృతమగు హిస్పానియోలా దీవియందు మూడింట 
రెండువంతుల భూమిని ఆకమించిన ఈ దేశము 
178622 _19°5669' ఊఉ. అక్షాంశ రేఖల 
మధ్యను, 68°19'24*_72°0'4'రో' ప, తులా 


రేఖల మ ధ్యను విస్తరించియున్న ది; దేశమునకు 
ఉత్తరమున అట్లా-టిక్‌ మహాసముదమును, దత్ని 
ణమున కరిబ్బియన్‌ సముదమును, తూర్పున 
“మోనా పాసేజి అను జలసంధియు, పశ్చిమమున 
పహయిటీ దేశమును సరిహద్దులందున్న వి; పోర్టోరకో 
నుండి ఈ దేశమును మోనా పాసేజి వేరుచేయు 
చున్నది. దేశమునకు కౌలది దూరమున ఉన్న 
కొన్ని ఆఅల్పద్వీపములును రాజ్యాంగ రీత్యా దేశమున 
చేరి ఉన్నవి దేశపు మొత్తపు వైశాల్యము (48, 
784 చ. కిమీ; తూర్పు పడమరల గరిష్టపు నిడివి 
౨84 కిమీ; ఊఉ తరదక్నిణ ముల గరిష్టపు కొలత 
272 కిమీ. దేశము చాలవరకు పర్వత మయము; 
పడమబి కొననున్న పాంతముబు ఎడారిభూములు. 
తూర్పునుండి పశమరకు వ్యాపించిన మధ్య కోర్ట్‌ 
లేరా పర్వత శేణిలో పైన్‌ వృక్షముల అడవులు 
కలవు పర్వత శేణుల మధ్యఉన్న సిబావో లోయ 
(224 కిమీ. పొడవు; సరాసరి వెడల్పు 28 కిమి.) 
ఆతి సారవంతమ పేరు గన్నది. తక్కిన దేశ 
మున కన్పట్టు లోయలును కొంతవరకు సారవంత 
ములే వెస్ట్‌ ఇండీస్‌ ద్విపసమూహము నందెల్హ 
అత్యున్నతమని పేరొందిన “దువర్తీ' శిఖరము 
ఈ దేశపు పర్వత శేణిలో కలదు; ఆటులే ఆతి 
నిమ్నతకు పేరొందిన ఎన్‌రిక్విలో సరస్సునుకలదు. 
(ఇది సముద మట్టమునకు 44 మీ. దిగువన 
ఉన్నది). యాకీ డెల్‌ నారీ, యాకీ డెల్‌ సూర్‌, 
యూరా అనునవి దేశపు _పముఖనదులు. 


శి శీతోష్ణస్థితి మొ. : [పాంతములను బట్టి, 
వాని ఉన్నతినిబట్టి శీతోప్టస్థితి మారుచున్నది. 
మొ తముమీద [గీష్మర్తువున 78*-95" ఫా. వర 
కును; శీతకాలమున 65%. 85" ఫా. వరకును, 
సరాసరిన, ఉష్టోగత మారుచుండున్సు సాలున 


తూర్పుదేశమున వర్షపాతము 122 సేం, 

ఈశాన్య పాంతమున ౨205 నెం, మీ; పళ్నిమ 
[పాంతమున ఉలి సెం. మి. మేనండి నవ 

వరకు వర్ష ర్తువు. తుఫానులబా 
శేణులందు మాతమే re కలవు: 
వీనిలో లభించు మహాగనీ కలప పశ సతమమని 
చేరౌండినడి; వన్యజంతువులలో fe సి 
లెక్కి_ంపదగినవి అడవిపందులు; సరసుల 


మొసక్టు, వివిధ జలచరములు కలవు; పక్షిజా 
లును పలుతీరులవి కన్పట్టును. 


4 


గ్ర ర్న 


ల్‌. జనసంఖ్య మొ : 1970 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 40,11,589. నగర 
ములలో సాంతో డెముంగో | (జ. సం. 5;29, 596) 
సాంతియాగో డెలోస్‌ కబల్లేరోన్‌ (జ. సం. 
8 29,808), సాన్‌ కీస్టోబల్‌ (జ.సం, ౨,84,094), 
లా వేగా (జ. సం. 2,84, 189) పేర్కానదగినవి. 
_ కిమీ. కు ఏ5. దేశ [పజలలో 
70% పల్లెపట్టులంచు నివసించుచున్నారు [పజానీక 
మున 15% అచ్చపు శ్వతజాతికిని, 15% అచ్చపు 
న్నిగో జాతికిని, తక్కినవారందరును, సమ్మిశ 
జాతికిని చెందినవారు. స్పానిష్‌ భాష సాధికార 
భాషగ లెక్కింపబడుచున్నది; ముఖ్యనగ రమున 
కొంతవరకు ఆంగ్హమును, పశ్చిమపు సరిహద్దు 
[పాంతమున [క్రియోల్‌ అనబడు సంకరపు భాషయు 
వ్యా ప్రియందున్న వి. దేశీయులలో అత్యధిక సంఖ్యా 
కులు క్రైస్రవులు; ఆందును రోమన్‌ కేతరలిక్‌ సంప 


జనను సాం|దత చ 


దాయపువారు ఎక్కువ; కొలదిగ యూదులు 
కలరు. 
శ. సమాచార్‌ సా.: రాజ్యమున 155 పోస్టా 


ఫీసులును, 76 చెలి గాఫ్‌ ఆఫీసులు, కీ రేడియో 
టెలిగ్రాఫ్‌ ఆఫీసులును పనిచేయుచున్న వి (1970). 
1972 లో చెలిఫోనుల సంఖ్య 55,982; వీనిలో 
42,291 ముఖ్యనగరముననే కలవు. రేడియో 
'చెల్మిగాఫ్‌ద్వారా, దూర దేశములతో కేబుల్‌, 


పబిక్‌ 589 
ద్‌ 


సంబంధమును, ఈ రాజ్యమునకు కలదు. 70 
కేడియో స్టెషకులు కప. 1965 మొదలుగ పలి 
విజన్‌ fu సౌకర్యము ఏర్ప డియున్న వ 

త్‌. యాన సొ.: దేశపు మొత్తపు రోడ్డనిడివి 
, ఇందు 4,2౧ కిమీ ఉత్తమ _శేణికి 


రా 
గ 
ot 
ఆ 
{i 
ty 


విమానా శయముకుండి వివిధ విడేశములకు విమాన 
యాన సౌకక్యము కలదు. ఇదిగాక డెశమభ్యమున 
15 చిన్న విమానా _శయములు కలవు. 

6. చరిత. ఈ SE ph 
మును అంతర్భాగ ములుగఉన్న హిన్వాని మాలా 
దివియంచ, పక్చిమార్థ గోళమునకు స.బంధించి 
నంతవరకు, ముత క తొలుత కాలిడిరి 
(1492). 1506 నాటికి స్పెయిన్‌ వారెట వలస 
చేరి ఆచటి ఆదిమ అమెరికనులను ఆంత మొన 
రించి, పశ్చిమార్థ గోశి పు తక్కిన 'పొంతములను 
జయించుటకు దీనిని ఒక స్థావరముగ చేసికొనిరి. 
సీ గోలను బానిసలుగ వారు ఇచటికి కొనివచ్చిరి. 
1697 లో  ఫెంచివారికి ఈ దీవిలోని హ మిటీయు, 
తరువాత 1759 లో డొమినికన్‌ రాజ్యమును వళ 
మైనవి. 15604 లో హలయిటీ స్యతంత్రతను ఆర్జించి, 
1529 లో ఈ దేశమునుకూడ వశపరచుకొనినది. 
కాని దేశ పజలు తిరుగుబాటుజరిపి 1844 లో 
స్వాతంత్యమును ఆర్టించిరి. అయినను దేశమున 
అంతః కల్లోలములు చెలరేగి, స్థిర పభుత్యమేలేని 
పరిస్థితి అతిదిర్హ కాలము కొనసాగను. కడకు 
1905 నాటికి దేశ (ప్రభుత్వము యు. సే. కు విప 


హయిజీ వేళ్ల 


540 పపంచ రాజ్య సరు స్యము 


రీతముగా బుణపకినవ;ఆంతట సుంకమల వసూలు 
అధికారమును య. సే. కు ఈ దొశపు పభుత్వము 
వశము చేసినది; పజలు దినిని అంగీకరింపక 
తిరుగుబాటు చేయగ, యు, సే _పభుత్వము తన 
సేకలను డింపి, దేశమును వశపరచుకొని (1916), 
1224 వరకు పాళలిందెను. అంతట మరల 
దేశము స్తతం.తమైనను, పభుత్యమున 
సుసిరత లేకుండెను. కాని 1980 లో అధికారమును 
 రడేల్‌ లియోనిడన్‌ 'తుజల్టో మోలినా 
ఆను సేనాని, నియంతృత పద్ధతివోనె పాలించి 
డే వ (పభుత్యమును కల్పిం 
చెను అతని అనంతరమున 1961 మొదలుగ 
దేశమున మరల అ స్తవ్య స్తత ఏర్పడి అంతర్వుద్ధ 
మునకు దారితీసినడి. అంతట అమెరికన్‌ రాజ్య 
వ్యవస్థ జోక్యము వపించగ శాంతి ఏర్పడి (1965) 
ఓక రాజ్యాంగ విధానమును రూపొంది, సక్రమ 
(పభుత్వము నెలకొనగలిగినది 


7. పరిపాలన: వయోజనులగు పజలచే, 
సాధారణముగ నాలుగేండ్డకు ఒకసారి జరుగు 
ఎన్నికలలో ఎన్నుకొనబడు అధ్యక్షుడు, శాసన 
సభకు బాధ్యతవహించు మం తివర్గపు సాయముతో, 
దేశమును పాలించును. దెళమును 26 రాష్ట్రము 
లును, ఓక జాతీయ మండలమును ఎన్నుకొనిన 
27 మంది సభ్యులుకల ఒక శాసనసభయు, 
50,000 |పజలకు ఒక సభ్యుడు చొప్పున ఎన్ను 
కొనబడిన 74 సభ్యులుకల శిష్షసభయు కలదు. 
ఈ సభలలోని సభ్యుని పదవీకాల పరిమితి 4 ఏండ్లు. 
9 మంది జడ్డిలగల సుపీమ్‌కోర్టు ఆధ్వర్యమున 
న్యాయ నిర్వహణ సాగుచున్నది. 


8. దేశరక్షణ: భూతల సేనయందు 9,000 
మంది సైనికులు గలరు; ఈ సేనలో 4 పదాతి 
దళములును ఒక సాయుధ శకట దళమును, 
విమానఘ్నదళమును, చిన్నతరహా టాంకులును, 


కలవు. నౌకాసేనలోని యోధసంఖ్య కి,400; 
ఇందు 2 ఫ్రగెట్లు,: కి పహరా నౌకలు, 5 తీర 
రక్షక నౌకలు; లి మోటారు బోట్లు, 14 తక్కు 
విధముల పడవలు కలవు. రెండు పటాలముల 
వాయుసేన కలడు; ఇందలి యోధసంఖ్య లి, 500; 
విమాన సంఖ్య 110. 


9. అంతర్జాతీయ సలు “ఊఊ రా స 
యందును, తదనబంధ _పతే స్ట 
ఆమెరికన్‌ రాజ్య వ్యవ స్టయందును ఈ దేశమునకు 
సభ్యత్వము కలదు. 


ఆ 


10 ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
చాలవరకు వ్యవసాయము పై ఆధారపడి ఉన్నది. 
దేశపు సమష్టి జాతీయోత్పత్తిలో 41% వ్యవ 
సాయమువలన, 17'. వ్యాపారమువలన, 15% 
వస్తు నిర్మాణ కృషివలన, 27% తక్కు_వానివలన 
లభించుచున్నది. తలసరి ఆదాయము 2లెర అమె 
రికన్‌ డాలర్జు (196%. దేశ భూతలమున సగము 
వ్యవసాయానుకూలము.  కార్మికళ కిలో 70% 
వ్యవసాయమున కృషిచేయుచున్నది. చక్కెర 
చెరకు ఉత్ప తిలో [పథమ [శేణికిచెందిన రాజ్యము 
లలో ఈ దేశము ఒకటి. చక్కెర తరువాత కాఫీ, 
కోకో, పొగాకు క్రమరీతిలో లెక్కింపదగినవి. 
పశుపోషణయు, శాస్త్రీయ రీతిలో, సాగుచున్న ది, 
వెన్న, జొన్న, గడ్డపాలు, ఎగుమతి యగుచున్న వి. 
తీరమున మత్స్య పరిిశ్రమవలన, చేపల ఎగు 
మతియు విరివిగ వృద్ధిచెందుచున్న ఏ. దేశమున 198. 
8 భూమి అటవీమయము; ఇందలి కలప చాలవరకు 
దేశముననే వినియ కమై కొలదిగ మాతమే ఎగు 
మతి యగుచున్నది. దేశపు విద్యుదుత్స త్రి 70.1 
కోట్ల కివా. (1968). దేశపు ఎగుమతుల విలువ 
21,82 కోట్ల డొ. పెసోలు; దిగుమతుల విలువ 
26.68 కోట్ల డొ. పె. (1970). ఎగుమతుల 
విలువలో సగమునకు పైగా చ క్కైరవలన ౬భించు 


చున్న చి BSE వ. 
(196%) 

11. సాంఘిక రంగము గృహవసతి పజ 
లందరెకిని కల్నించుఓకు 1962 మొడలుగ పు 


తము కృపి చయుచున*'ను, త 1 
ర we ము! 
ఏరాడకున ది. 15 ఏండకు పెబడిన వారిలో 
యు ఠా [హో రు 
నిరక్షరాస్యత 40. 1981). నిర్భంధ, ఉచిత 
(పయిమరీ పిద్యాపి నము అమలున ఉన్నడ్‌. దే 
నో నెం ఇ” & లో ణు 
మున 4,860 పమయముమరి వాకశాఐలునగు, 55 సెకం 


డరీ పాఠళాలలును పనిచేయుచున్న వి; వివిఅన్నింట 
కలసి విద్యార్థి సంఖ్య 5,42,579 (1962 సాంతో 
డొమింగో విశ్వవిద్యాలయము 1588 లో స్థాపితము; 
ఇందలి విద్యార్థి సంఖ్య 5,505 (1964) దేశమున 
100 [గంథాలయములు కలవు; వీని జన్నింట, 
సాంతో డొమింగో విశ్వవిద్యాలయమున =దలిది 
పముఖము; వ్ర గంథాలయమున దాదాపు 5 లక్షల 


క 
చై హూ 
వడుచున్న ఎల్‌ కవీ ఆసనడె పముఖము, దేశ 
త కం శ య్హాసఐంఖ్యుకల ఏ0 ఆసుప.తు 


ఓతి పసిద్ధ పురుషులు 1. జాన పాట్రో 
డువార్తీ \ 1818-76); హయితీ రాజ్యపు సేనలను 


నిర్ణించి శమునకు నె తం తంయును కల్పించుటలో 


tn] 
0) 


నాయకత్తము వహించిన జాతీయ వీరుడు. 


ప, నికరా గా 


ముఖ్యనగరము 2 మనాగువా; జెండా : 
రెండు నీలి అడ్డుచారల నడుమ అమరిన తెలుపు 
అడ్డు చార మధ్యన చి తితమగు జాతీయయోధ లాంఛ 
నము కలవి; జాతీయ గీతము : పాతియా అమదా 
((పీమిత జన్మభూమి) అనబడునది నాణెము : 
క్‌ రబా ఇది 100 సెంటవోలుగ విభ కము; ఒక 
కోర్టోబా=రు 107, కొలతూకములు: మె టిక్‌ 
విధానపువి; కాలగణన: ఊఉ. 6 గం. = భారత 
దేశమున సా 5 గం. $0 ని, 


1. ఉనికి మొ. : మధ్య అమెరికా రాజ్యము 
లందెల్బ వి సృృతియందు మిన్నయగు ఈ దేశము 
10-15) ఉ. ఆ. రేఖల మధ్యను, 88-879 
స తు. రేఖల మధ్యను నెలకొని ఉన్నది. దెశ 


మునకు ఉ త్తరమున హౌండూరాస్‌, దక్షిణమున 
కోస్టా రికా. తూర్సున కరిబ్బియన్‌ సము దము, 
పక్చిమమున పసిఫిక్‌ సముద్రము సకిహద్దులందు 
ఉన్నవి. దేశ వైశాల్యము 1,45,000 చ. కిమీ, 
ఈ వైశాల్యమున దేశపు పెద్దసరన్సుల - నిగ 
రాగ్వా, మనాగువా సరస్సుల - వైశాల్యము. 9,000 
చ, కిమీ) కూడ చేరి ఉన్నది. కరిబ్బియన్‌ సము 
[దపు వెంబడి తీర మైదానము 80 మొదలుగ 160 
కి. మీల వెడల్పు కలిగిన ఆతి నిమ్నపు సమతలము 
అందు చి తడి నేలలును, ఉష్ణమండలపు అడ 
వులును, చిట్టడవులును కననగును. ఈ తీరమైదా 
నము క్రమముగ పైకి లేచి దేశాంతర్భాగమున 
ఒక పీఠభూమిగ పగిణమించును; ఈ పీఠభూమి 


b42 "పపంచ రాజ్య సర్వస్వము 


య 
దేశయాతంమున దాదాపు మూడవవంతును ఆక 
మించినది పీకయామెలో పడమటినుండి తూర్పు 
నకు పర్వత 'శేణుల అటనట పయనించి కరిబ్బి 
యన్‌ తీరపు దరిదాపులను చేరును. ఈ పర్వత 
(శేణులలోనే దేశపు అక్యున్నత పర్వత శిఖరము 
'కెలయా (2,000 మీ. ఎత్తు) కననగును. పళ్ళి 
మమున పనిఫిక్‌ తీరమైదానములకును సరస్సుల 







| 


| 





aN హ్‌ 
శ్రీ 

1Ya vim, 

( క్‌ / 


గ్‌ 
/| 
| 





| 
| 


గీ 
గో 






|| 1 


( 
ty N 
ర్క అ 
111 









ప్యూర్‌టోకబేజాస్‌ క 


నా. 


|] 


| 








[1||] 







||| 
I 


| 
| 


గడీ నది 


|| 
| 


ff 


| 


| 


|| 
Il 





in! 
I 


| 








యి 
ti 
|! 


| 


ఎర్‌ రెలిదూ 


|| 
{| 
| 


|| J 
1|| 


| 


| 
| 


ల. 
= ముం నూరీల్‌ ల పాం 


I 


| 





| 


' 


గ్‌ 
శ 


[ 
గస 
గ్‌ 
శే i 
| 


| 


| 
| 
గ 
ధి 
[| 
| 


ii] 


మా తననన నే గ 












పటము 10. 

[వాంతమునకును అడ్డముగ ఒక అగ్నిపర్వత 
[శేజికలదు. ఈ |పాంతముననే సము[ద మట్ట 
మునకు 40 మీ. ఎత్తున మనాగువా సరస్సు 
కలదు. ఈ సరస్సునుండి వెలికివచ్చు నీరు (కిందికి 
(ప్రవహించి, సముద మట్టమునకు 82 మీ, ఎత్తున 
ఉన్న నిక రాగా సరస్సున చేరగ, అటనుండి 
వెలికి వచ్చు ప్రవాహము సాన్‌ జువాన్‌నది ద్వారా 
తూర్పున కరిబ్బియన్‌ సమ్ముదమును చేరును, 
దేశపు నదులలో (పముఖము సెగోవియా; ఇది 
240 కిమీ. ల వరకు నౌకాయానమునకు ఉపక 
రించును, 


2. శీతోష్టస్థితి మొ. : సాలున నరాసరి 
ఉష్టో(గత 68° నుండి 80° ఫా. వరకు మారును; 
మధ్య దేశపు ఉన్నత భూములందు ఈ ఉష్టో గత 
తక్కువ. మే నుండి జనవరి వరకు వానలు కురి 
యును మనాగువా |పాంతమున వర్షపాతము 
112 సెం. మీ; పసిఫిక్‌ తీరమున 200 సెం. మీ; 
కరిబ్బియన్‌ తీరమున 800 నుండి 825 సెఎ. మీకు 
వర్షపాతము కలదు. కరిబ్బియన్‌ తీరభూము 
అందును, మధ్య దేశపు ఉన్నత భూములందును 
సాం|దాటవులు కలవు. లేడిని మించిన పెద్ద వన్య 
జంతువులు కస్పించవు. 

తి జనసంఖ్య మొ. : 1971 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 2.21 కోట్లు. ఇందు 
దాదాపు 80) దేశమునందలి మహాసరస్సుల 
[ప్రాంతమునను పసిఫీక్‌ తీరభూమియందును వసించు 
చున్నారు నగరములలో మనాగువా (జ. సం, 
8,10,067), లియాన్‌ (1,7౧౧), మతగల్పా 
(66,414) [ప్రముఖములు. దేశపు జనసాం[దత 
చ. కిమి. కు 18.9 ఆంచనాలను అనుసరించి దేశీ 
యులలో ఆచ్చపు శ్వేతజాతి 17, సమ్మి శజాతి 
70; ఇక తకి,నవారిలో స్రీ శోలుు, క మెరికన్‌ 
ఇండియనులు చేరి ఉన్నారు. స్పాని ష్‌ అదికార 
భాష; దాదాపు 96% కు ఇది సుపరిచితము. , వావీన 
అమెరికన్‌ భాషల పదములు ఇందు కొన్ని చెరినవి 
ఇంగ్రీషనకు, వ్యవహార రంగమున, ద్వితీయ భాషా 
(పతిపత్తి కలదు దేశీయులందరును కై 9 సవులు; 
అందును రోమన్‌ కేత లిక్‌ సం పదాయమునకు 
అత్యంతాదరణ క లదు. 


శ. సమావార సొ. : దేశమున 2కిలి పోస్ట్‌ 
ఆఫీసులు, 221 చెలి గాఫ్‌ ఆఫీసులు, 208 జెలి 
ఫోన్‌ స్టైషనులు కలవు. మనాగువాలో శ క్రివంత 
మగు ఒక రేడియో _ టెల్మిగాఫ్‌ స్టేషన్‌, దేశమున 
47 బాడ్‌ కాస్టింగ్‌ స్టేషనులు కలవు. మనాగువాలో 
ఒక టెలివిజన్‌ కేందము పని చేయుచున్నది. 


నికరాగాం 543 


ర. యాన సొ. : దేశమున 6,194 కిమీ. ల 
నిడిఎన రోడ్డుకలవు, వీవిలో 600 కిమీ. లు ఉత్తమ 
శేణికి చెందినది. త45 క్రీమీ. ల రై లుమార్గము 
దేశపు [ప్రముఖ నగరములను కబపుచున్న డి 
మనాగువాలోని మెర్సిడెజ్‌ విమానా.శయము నుండి 
అమెరికా యుదలి పలుదే? ములకు విమానయాన 
వసతులు కలవు. పసిఫిక్‌ తీరపు రేవులలో 
కొరింతో, కరిబ్బియస్‌ తీరపువానిలో ఎల్‌ బ్రఫ్‌ 
(ప్రముఖ ములు. 

6 చరిత: పాళ్చాత్యులు ఈ దేశమున కాలి 
డటకు పూర్వమే ఇచట ఒక అమెరికన్‌ ఇండి 
యన్‌ రాజ్యము సువ్యవస్థితమై ఉండినది నిక 
రావో అనునతడు ఆ రాజ్యమును స్థావించిన వాడ 
గుటవలన దాని నికరాగ్యా ఆను పేరు కలిగినది. 
1502 లో కొలంబస్‌ ఈ పాంతమును దర్శించి 
స్పెయిన్‌ వారికి ఇందు (పతిప త్రిని చెకూర్చెను. 
కాల, కమమున దేశమును అంతటిని స్పెయిన్‌ వారు, 
1520 నాటికి జయించి వశపరచుకొనిరి. అంతట 
800 సంవత్సరముల కాలము, స్పెయిన్‌ దేశపు 
సా|మాజ్యమున ఈ దేశము ఆంతర్భాగ ము మగ ఊండి, 
1821 లో తక్కిన మధ్య ఆమెరికన్‌ రా జ్యములతో 
పాటుగ స్వతంతమై, కొంతకాలము అచటి 
సమాథ్యా రాజ్యమున చేరియుండి, కడకు ఏపిల్‌ 
80, 1888 న స్వతంతత రాజ్యమైనది. కాని తదా 
దిగ దేశపు రెడు ప్రముఖ రాజకీయ పక్షముల 
మధ్య చెల రేగిన సంఘర్షణలు నిరంతర కల్గోలము 
లములుగ  పరిణమించినవి; అందువలన పలు 
మారులు యు. సే (ప్రభుత్వపు సేనలు దేశమున 
శాంతి రక్షణకు తోడ్చడినవి. కడకు 1986 లో 
ఉభయ రాజకీయ పక్షముల మధ్య ఒక ఒడం 
బడిక జరిగి, మొత్తముమీద, తదాదిగ కొంత 
సుక్యవ వస్థితమగు పరిపాలన కొనసాగుచున్నది. 

7. పరిపాలన : 1950 లో ఆమోదింపబడిన 
ఒక రాజ్యాంగ విధానమును అనుసరించి ఒక 


వపు గణరాజ్ము మమత ము చ చ 
పాలనను Da ద. న్రవ్పత్రిక 
పాతినిర్యరితిలో ప్రజలచే ఎన్న కొనబడిన పతి 
నిధి సభయు *ష్షసభయు కలవు పతినిధి సభ 


క 
న్‌ 
సంఖ్య 54; శిష్టసభ సంఖ్య 18. Wah 


దానినే మరకల శాసనసభ మూడింట కు 
_పాబల్యముతో ఆమోవంచిన యెడల ఆ శాసనము 
అమలులోనికి వచ్చును లిబకల్‌ పార్టీ, కనసర్‌ 
వేటివ్‌ పార్టి అనునవి దేశపు ప్రముఖ రాజకి మ పక్ష 
ములు. దేశపు 16 రాష్ట్రము5లో ప్రతివానిని పభు 
త నియమించు శః గవర్నరు పాల చును. 
సు(పీమ్‌ కోర్టు ఆధ్వర్యవమున న్యాయ నిర్వహణ 
సాగుచున్నది. 


8. దేశరక్షణ : భూతల సేనయందు 
5,లిల0 మంది యోధులు కలరు. నామమా[తపు 
నావిక దళము కలచు; విమాన చళమున యోధ 
సంఖ్య 1,000; విమాన సంఖ్య 40. 


9 అంతర్జాతీయ నం.: ఐ. దా. స. 
యందును, తదనుబంద (ప్రత్యేక సంస్థలలో కొన్నిం 
టను ఈ దేశమునకు సభ్యత్వము కలదు, 


10. ఆర్థికరంగము : దేశపు ఆర్థివవ్యవస్థ 
వ్యవసాయముపై చాలవరకు ఆధారపడి ఉన్నది. 
[ప్రజలలో 58.8% వ్యవసాయ రంగమున కృషి 
చేయచున్నారు. దేశపు భూతలమున 18% వ్యవ 
సాయమున కలదు. ఆహారధాన్యముల విష 
యమున ఈ దేశము స్వయం పోషకము రొక్కపు 


544 పపంచ రాజ్య సరంస-ము 


పంటలలో పత్తి, కొవై వముకిములు. తక్కిన 
మధ్యఆమెరికా కేశములతో.. పోల్షి.నపుడు ఈ 
దేశవ్త పశుస :ప తి అత్యధికము. చేపల పరి శమ 
యందలి ఉత్పత్తుంటి లోకౌంత ఎగు 
దేశపు భూతలమున ₹0 wre ఖసి 
జోత్వత్తులళో రాగ, బంగారము, వెండి, టంగ్‌ స్టన్‌ , 
పముఖములు విద్శుచుత్ప త్తి తి 15.59 కోట్ట కివా, 
డప్పు ఎగుమతుల విలువ 14.6 కత అమెరికన్‌ 

డాలర్హు; దిగుమతుల విలువ 20.4 కోట్ల అ. డొ. 
1267 బడ్జెటరీ వ్యయము 68. 62 కోట్ల 
కోర్తోబాలు. 

11. సాంఘిక రంగము : దేశమున 50% 
నిరక్షరాస్యులు. రాజ్యమునందలి 2,081 |పాథ 
మీక పాఠశాలలలో 1,72,419 మంది; 102 సెకం 


డరి పాకశాలలలో 12,267 మంది విదా 
కలరు (il 95269). లయానలోచె జాతీవ్వో 
విష్పువిద్యాలయమందలి విద్యార్థిసంఖ్న 1621 
(1569 _ 64). దేశమున 20 | గంథాలయములు 
కలవు, కాని అవి అంతగ |పముఖమయులు కొవు. 


10 దానిక ప తికలు కలవు;వా. 
షమ 


హత 
wl 


అనుదాసికి అత్యధిక [ప్రచారము కల 
శయ్యాసంఖ్యగల 40 ఆసుప[తులు కలవు; వెద 
సంఖ్య 647. 


12. యాతా సొ, యు. సై. పౌరులు 
గుర్తు చీటీతో 50 దికములు er గ పర్య 
టించవచ్చును. తక్కిన విదేశీయులు పాస్‌పోగ్‌ 
వీసాలను పొందవలెను. 


18. నెదర్‌ లాండ్స్‌ యాంటిల్తీన్‌ 


(ఆంత రంగిక న్వపరిపాలనకల [పొంత ము) | 


ముఖ్యనగరము : కురకావో; జెండా : 
జొరీయగీతము : నెదర్‌ లాండ్స్‌ (హోలండ్‌ ) రాజ్య 


పువే; నాణెము: నెవర్‌ లాండ్స్‌ యాంటిలీస్‌ 
గిల్డర్‌ ; కక్ష గిల్లరు = రు రి.99;కొలతూక 
ములు: మెటిక్‌ విధానపువి. కాలగణన: 


ఉ 7గం లీ0 ని, = భారతదేశమువసా. 5 గం. 
80 ని. 


1. ఉనికి మొ. ; దశ్నీణ అమెరికా యందలి 
వెనిజ్యులా దేశపు కీర [పొంతమునకు కొంత దూర 
మున కరిబ్బి యన్‌ సము[దమున, ఆటనట చెదరి 
యున్న వివిధ ద్వీపములు చేరియన్న ఈరాజ్యమున 
బెండన్‌ విండ్‌ వర్గము, బోవెన్‌విండు పర్గము 
అను రెండు వర్గముల ద్వీపములు కలవు, 


తొలుతటి వర్గమున కురుకావో, 444 చ కిమీ ఆరుబా 
(198 చ, "మీ; టోనైర్‌ (288 చ. కిమీ), అను 
దివులును; రెండవ వర్గమున సెయింట్‌ మార్తెన్‌ 
(కి4చ, కిమీ) సె యూస్టేటియస్‌ (21 చ కిమీ ) 
సబా [18 చ,కిమీ) ఆను లంకలను కలవు ( ఏనిలో 
మా ర్తెన్‌ దీవిలో దక్షిణ భాగము (ఫాన్స్‌నకు చెంది 
ఉన్నది). బెండెన్‌ విండ్‌ వర్షపు ద్వీపములు ఎక్కు 
వగ పర్వతమయములు. సబా యను లంక అస్నింట 
సారతమము; అది ఒక ఆరిపోయిన అగ్ని పర్వత 
భూమి. ఏ దీవియందును నదులు ఎట్టివియ లేవు. 

శి శీతోష్టస్టితి మొ * ద్వీపముల యందలి 
సాలుసరి ఉష్టో[గత సరానరిన 76 8°-86.6° ఫా 
మధ్య మారుచుండును “పెరు పంటలకు తగినంతగ 
వర్షపాతము కలదు. 


ల్‌శీర్‌ 


(| é an లే ప లల Mm cq 
ha పటి ని J ns ABO ల ఇ 
ty 0, v2 wy Ci స ౧ ల 
{TES స క శే 9 | b vw hp న 
సి hf 4 శ్‌ pf ర్ట న fle య్‌ me Pe షన 
“ fn 4 ¥ కక సం కా a a షి ర్స్‌ జా ర్స్‌ . స, 
\ శే కం శ : Fy ie క గరి త వ్‌ ] సై 
ఫలి yt. గు x) జ్ర (ఫే, 3 bi 
NY x గ్‌ టో | 3 Mt ళ్‌ క ఖే rt J ఛై a} 
Wr 4 స . | i © ౧. Ye nf 
ఇ) Mm స . జే 9 3 గ్‌ క శ ర్ట గె స ఫ్ర! 
- ఇ Cs తం fs 2 3 Ya + m a fa న 
lh a a జీ “ip ఖ్‌ yp స శ 4 | 6,1 శ్రీ | Y 
:} ల శ” |p +13 గ? Ye అ sia జ శ] 4 ళం (శ్ర oa %3 లన్‌ 
/ 1 ం ] స న ఇ 
aoa క bate షభ Br 
స్‌ OD a ca®@ fy oC tle 
fie గ్‌ త్తి - గ! స] గ్‌ 3 () fa . 
1 fe) wa tt ఫి aN y3 
“3 శ lu గె కష గ by ళ్‌ 3 yy i ఖ్‌ Cao} షో క £4 రపి J 
శ x3 శ షు Trae ల (ఫి { (1 3} y3 శ fb Yi గ్గే A 
wa im ye 43 bh Pere అ గి"! 2 ca se 0 
UU: 
4 .p Tw Ha ర క శ 
ఖా శ t,? | గ షే (| 4 ళీ గ తా % శ్ర 2 న్‌ సం 
తం Eh Mw టా యె ye అ wg he టె 
a CRE క స! ve 1 త లో క్‌ స్‌ హ్‌ To wm 2 pan 
అశ i క స ల్‌ ళ ల్‌ Gr 
కళ న ది 2h పెం క శే పస పొ, క 
ఫ్ర 9 9 ఏ శాం సిసి 2 A ౫ ఏ2 2933 
Hd yh d న $ 0 ౧౮) BHD 3 
nr} fp ¥3 Wu fT, ఇల / fy i hb f ౯ v7 3, x3} p a oe 
ha hg / eq B® “Ham 
ఖో న్‌ (| ళ్‌ a ౬ శ t ౭ 1 జ్జ 
౧౧ జ్ఞ 6? 3 ES Oa గ్గే 9 ఇట్ధ 2 4 ff ళ్ళి 1 
వ, ఇ 1 . గ న మ i ] దే 
‘ ప్‌ ( గా య క | శ ఇ ఇడ t 
: మ ఫా 0 | (ణి 
fy) y3 ష్‌ |] సే ఖ్‌ [3 7 9 nn అ ఉలి 2 3 1 
ఓ త స్ట్‌ త లే ల ,D ౧0 ww 3 0 
hh hp y3 గి b,3 Ey yO ళో ad! శ f గ్‌ ఇ 
2 64 సరే క (న 3 0 8 ఈ ఏ ౦ (0౧ ౮౦ 2 
:* 3 fp yy ve Te AR pe fa he న్‌ ర్స్‌ ve 
Fa య | ళ్‌ & ల a? Ns ళా 
Wp ఆం 3 by 0 ల ఆ ఈ రి] 2 
TTT TR 2 ర్ల స్ట 
“hp nd య నలి స్‌ ర్ట h 3 fa 3 
+ శా వ 0 
మ 3 J} gd ® యా స్‌ స్‌ య [ 3 WE) b చొ b ft YF 
DG sxe pale స a 2 ఈ Ew nos 
ఇ ve స స్‌ k ra fm) fk క్‌ 
గ్గ ణే గ్‌ లే బ్‌ లి - 5 8 er ye & 
ణి ౨ (0 లస GR 7 2 a 
లో గ le 9 గ రవ f3 గ G3 a3 
fiw & ది సై ww w A 5 bh ౫ a ta a క 


ళో 
* 


సం 
పభు 


ca 


లిగెయున ది. 
నంతవరకు, 


డా 
త 


ఉదో రిగముల 


వెని జ్యులానుండి 


ముడిపెటోలియమ్‌, ఇచటేి 


దేశపు ఆ 
నరీలలో శుదచేయబడి విదెకములకు ఎగుమతి 


ముఖ్యముగ 


అంతరాతీయ 
సంబంధించి 


ణి 


ప్రి 


ఖ్‌ 
న! 


9, 


ఈ రెండింటి విషయమున నెవర్‌ లాం 
ముడితై అమును చక్క_బరుచు 


పడి యున- ది. 
ఈ రిపేనరీలలో 


థ్‌ 
అందును 
దింపములకు 
త్‌ 


10. ఆరిక రంగము 
పంపబడు 


యగుచున్నది ః 


కృషి ఆధార 
ఇచటికి 


ఆంతయు, 
రపు 


ఆరుబా 
పెటోలియమ్‌ 


యు 


, బస్సులు, 
కురుకావోలోసి 


నః, 
హోర్చరు, తీరపు రేవులన్నింట [పముఖము 


కారు 


దాదాపు 40,000 


మొత్తముమీద 11కి 


థి 
ములు లేవు. 
లారీలు [పయాణమునకు, సామానుల తరలింపునకు 
కలవు. 


విమానయాన 


ర లుమార 
మా fy 
పడుచున్న వ 


[86] 


ర. యాన సొ. 


కిపీ. సడివిగలిగి ఉతమ సామికి చెందిన రోడు 


ద్వీపముల మధ్యను, ద్వీపములనుండి 


విదేశములకును 


కలదు. 


పనిచేయుచున్న వి. 
మోటారు వాహనములు 


కలవు; 
ఉపయోగ 


546 


(పపంచ రాజ్య సర్వస్వము 


వలన దేశపు ai క న భాగము 


జీవించుచు 


పెననే జస శ్‌ వ్యవసాయమును, 


మత్య పరిశ 


వాని ఉత్వ 


తె దేశావపఠము 


మయు కొంత వా ప్రిలో ఉన్నను, 


లకు సరిపోదు. ఖని 


జములలో కాలీయమ్‌ ఫాస్వేటు మాతమే చెప్ప 


దగినది. 


మొ తముమిడ 


వాపార వాణిజ్యముల 
బ్ర 


ద్యారా దేశము సుసంపన్నము. సాలుసరిన తలసరి 
ఆదాయము దాదాపు 1000 అమెరికన్‌ డాలర్లు. 
మొ తపు ఎగుమతుల విలువ 127.4 కోట్ల గిలర్డు; 


దిగుమతుల 


ముఖ్యనగరము : 


విలువ 


149.8 కోట్ల గిలరు; 
య a0 


14. 


పనామా సిటీ; జెండా: 


నిలువుగను, ఆడ్డ ముగను సమద్విఖండన చేయుచు 
గీచిన రెండు రేఖల వలన ఏర్పడిన నాలుగు భాగ 
ములలో వాయవ్యభాగము తెలుపుగ ఉండి, ఒక 
నీలి నక్షతమును, ఆగ్నేయభాగము తెలుపుగ ఉండి 
ఒక ఎర నక్ష_తమును కలిగియుండగ, ఈళాన్య 
భాగము ఎరుపుగను, నైరుతిభాగము నీలముగసు 
ఉండునది; జాతీయ గీతము : 'అల్‌కాన్‌జమోస్‌ 
పోర్‌ విన్‌లా విక్టోరియా” (చివరకు విజయము 
అను చరణముతో మొదలిడునది; 


మనదే) 
నాణెము : 


బాల్ఫో; ఇది 


100 నెంటిసిమోలుగ 


(1971). బడ్జెటరీ వ్యయము 8,61,20,742 గి, 
(1970). 

11. సాంఘిక రంగము: దేశమున నిరక్ష 
రాస్యత ర్‌ం మాతమే. దేశమున ఉన్న 277 
పాఠకాలలలోని విద్యార్థి సంఖ్య 65,489. 1,880 
శయ్యా సంఖ్యగల 9 ఆసు పతులు కలవు వైద్య 
సంఖ్య 97 (1971. 


12. యాతా సౌ: దేశపు [పకృతి రాయ 
ణీయకత పలువురిని ఆకర్షించుచున్నది. 1971 లో 
2, 17,477 మంది విదేశీయులు దేశమును 
దర్శించిరి. 


పనామా 


విభ కము, ఒక బాలో జారు 7.50; కాగితపు 
కరెన్సీ చలామణిలో లేదు; కాని, యు. సై.కు 
చెందిన డాలరు నోట్లు చెలామణి ఆగుచు, బాలో 
ఒక యు. సే. డాలరుగ లెకింపబడుచున్న ది; 
ని! 

కొలతూకములు : మె।టిక్‌ విధానమునకు సాధి 
కార పరిగణన కలదు. కాలగణన : ఉ. 7 గం. 
= భారతదేశమున సా. 5 గం. 80 ని. 


శ. ఉనికి మొ. ; ఉ త్తర అమెరికా ఖండపు 
కొట్టకొనన, పనామా భూసంధిపై 70215" - 9°89’ 
ఉ. అ. రేఖలకును, 77°15-68°80' ప, తు, 


పనా 

రేఖఐక ge మ సన నెలవాి%ిన ఈ దేశమునకు ఉత 

న కరిబ్బియన్‌ సము'దము; చూప్పున కౌల:ఐ 
వియా: దతెణమువన పనామా సిధుకాఖ, పసికి 
మహాసము దము; పశ్చిమమున కోస్తా 5 సరి 
హదులందున, వి. దేశపు మొతపు వెళాలాము 

ద 0 జ పన 

76,650 చ. కిమీ (పనామా కాలువ వైశాల్యం 
ఇందు చేరదు '. తూర్పు _ పడమరల నిడివి "63 
కిమీ.; ఉత్తర దక్షిణముల కొలత ౪ కమ్‌, 


be 
saver me, AR 









పటము 11. 


నుండి 182 కిమీ. వరకు మారుచుండును. దేశపు 
కరిబ్బియస్‌ సము దతీర రేఖ పొడవు 769 కిమీ; 
పసిఫిక్‌ తీరరేఖ నిడివి 1,227 కమి. ఆటవీమయ 
ములగు పర్వత (ైణులున్న దేశమిది. తూర్పున, 
పశ్చిమమున ఉన్న పర్యత శేణుల మధ్య ప్‌క 
భూములు, లోయలు, చిన్నగుట్టల వరుసలు కాన 
నగును. దేశమున చిన్నవి, పెద్దవి కలసి దాదాపు 
500 నదులు కలవు; వీనిలో అధికభాగము పసిఫిక్‌ 
మహాసము[దమున కలియును, తీరములకు సమీ 
పముననే ఉన్న 1621 చిన్న లంకలును రాజ్యాంగ 
రీత్యా ఈ దేశమున చేరి ఉన్నవి. 


శః ఫీతోష్టస్థితి మొ. : ఉష్టమండల శీతోష్టస్థితి 
ఇందు కననగును. తీర|పాంతమున సరాసరి 
ఉహ్ట్మోగత రమారమి 80° ఫా.; పర్వత (ప్రదెశము 
లందు 50-86 వరకు మారును. సగటున వర్ష 
పాతము సాలున, కరిబ్బియన్‌ తీరభూమిని 
291 సెం, మీ; తీరమున 157 


~~“ 


పసిఫిక్‌ 






Ep 


కూ తా ష్ష్‌ ళు త గో జం కూ ఇ జ ఇ Was @ 

గ, టప్‌ య స్‌ ya ఐడీ తే దుంబరువుర చం Dua 
౫ స ళ్‌ న wm హల్‌ 

పర్షవుటు క కయ... కంబ్నియన్‌ = ఆరపు ఆడ 


se Pe) 
షా స న 
వా శ అటో కా ఇ అమ ళో జో భా 
పవ వనజంతుపులు లెప్పు ఉన వానిలో జింక 
Jaa er he 
> ఆ we FR MM ల షీ 
చుల్లని తము గ కం ఎంపిలు ల న ర 
ముంత డు స్త 
అర్‌ ష్‌ oe ల మం ఆ ఆ జజ జ శ స శ టీ 
గట్ట Ores యం క్ట ఆఆ లు ఆక్‌ 1 క లవ్వు; 6) 
pn ల 
టో శ క. we ర్‌ దూరా లగ అల >» ఈద 
జాతులు, సము చమున విధ మత్యంజాతులును 
చాత. 
అద్‌ రీ 
కననగును. 
అడు న త వ త. ఇన 
రి, జనసంలఖై టన DIO కు 
we 
గ్‌ టే వ్‌ అల్లో టో కుజ #4 అ 
మందుడు ంం చి ఆ ఫీ a, ర కారు తమల ty b as Cur i 
ఈ 
పటల అలో ఆ తె జో లా 
రములకోొ పనామా సిటి జ. సం. 4,11,996, 
దా Foe en ya హా జా + క. శి శ ఖే వ్శా జో 
కర్తా గ TE వ. ము లై వవ, 43 లెవ్‌ ప 
# 
జ్యో టిరు అమ్‌ జీ ఆ జో . ఇ” హ్‌ కర pap 
wt డిం దిసనోం దత చ. కిమి. కు 187. 


రూపొందిన జా౭వారు ; 1800 అచ్చపు సీ గోలు; 
11 శేతజాతివార్యు 11% అచ్చపు ఆదిమ అమెరి 


11 
పాచ్యదేశీయలు.. వీరిలో చేనీయ 
అమెరికనులు మాతము 
కి _నవారితోకలియక తూ స పనామాయందుగు, 


wy. 
వసించుచున్నారు. నాధి 


కార భాష స్వానివె, ౪|.8'. 1పజలకు ఆది మాతృ 
భాష; 7.5: ఆంగ్ల మును మూటా డెదరు; 0.2 3 
చీసీయ భాషలో వ్యవహరింతురు. ఆవమ అమెరి 
కనులలో _పాజన ఆమెరికిచ్‌ భాషలు పచారముే 


ఉన్నవి. దెశియయుల౭దరు కై స్తవులు; 
రోమన్‌ కేతలికుల సంఖ్య అత్యధిక యు. 

క. సమాచార సా.: టెలి గాఫ్‌ సౌకర్యము 
దేశమంతట విరివిగ కలదు, కేబిల్‌ ద్వారా యు, సై. 
మధ్య అమెరికా దేశములు, దశష్షిణు ఆమెరికా దేశ 
ములు యూరపు దేశములతో సంబంధము కలదు. 
64 రేడియో ,బాడ్‌కాస్టింగ్‌ స్టెషనులును, 9 చెలి 
విజన్‌ కేందములును పనిచేయుచున్న వి (1988). 


548 పపంచ రాజ్య సర్వస్వము 


ర. యాన సొ. ; దేశమున 6306.7 కిమీ. ల 
నిడివిగల రోడ్డు కలవు, ఆమెరికా దేశములను 
ఆనుసంధించు మహాపథము ఈ దేశము ద్వారా 
పయనించుచున్నది. 278 కిమీ.ల నిడివిగల 
రై లుమార్గములు కలవు. ఆల్‌ మిరాన్‌టి రేవు విదేశ 
వర్తక వ్యాపారములకు ఉపయోగపడుచున్నది. 
పనామానిటీ సమీపమున ఉన్న  [పముఖ విమా 
నా్శాశయము నుండి విదేశములకు విమానయాన 
సౌకర్యమును, దెశమున వివిద 'పొంతముల మధ్య 
విమానయానముల వసతియు కలదు. 


6. చరిత: 1510లో రోడిగో డి బస్తి 
డెస్‌ ఆను సాహసిక పాళ్ళాత్య నావికుడు ఈ 
[ప్రాంతమును కనుగొనెను. మరుసటి సంవత్స 
రమున క్రిస్టఫర్‌ కొలంబస్‌ అట కాలిడి, ఆ |పాంత 
మును స్పెయిన్‌ సామాజ్యమునకు చెందినదిగా 
(ప్రకటించెను, ఆంతట, ఆచటి [ప్రాచీన అమెరి 
కనుల నిరోధమును నిర్మూలించి, స్పెయిన్‌ వారు 
ఆట వలస చేరిరి. 1821లో స్పెయిన్‌ సా|మా 
జ్యము నుండి మధ్య, దక్షిణ అమెరికా దేశములు 
విడివడినపుడు, ఈ దెళమును స్వాతంత్యమును 
ప్రకటించి ఒక  సమాఖథ్యారాజ్యమున భాగముగ 
కొంతకాలము ఉండి, తరువాత అందుండి కొలం 
బియాతో పాటుగ తొలగి, కొలంబియాలో చేరి 
కొంతకాలము మనుగడను సాగించినది. కొలం 
బియా నుండి విడివడుటకు దేశీయులు చేసిన 
యత్నములు తొలుత విఫలములై నవి. ఇంతలో 
పసిఫిక్‌, ఆట్టాంటిక్‌ మహాసమ్ముదములను అను 
సంధించుచు, ఒక కాలువను పనామా భూసంధి 
ద్వారా (తవ్వుట కై _ఫెంచివారు పూనుకొని, దానిని 
సాగింపజాలక, అందు తమకుగల అధికారము 
లను యు. సే. కు వ్మికయించిరి. ఈ వ్మికయమును 


(ధువీక రించుటకు కొలంబియా (ప్రభుత్వము 
నిరాకరించినది. అంతట యు. సే. [పభుత్వపు 
(పోత్సాహబలముతో పనామా, కొలంబియా 


నుండి విడివడి స్వ్యాతం|త్యమును [పకటించి 
(1908), పనామా కాలువ | పాంతమును, కొన్ని 
షరతుల పె యు. స్తే. కు స్వాదీనము చేసినది 
(వివరములకు చూ: యు. సై. శీర్షిక [కింద పాలిత 
ములు). పనామా స్వాతం త్యమునకు అంతట 
యు. సే. హామీ ఇచ్చినది, ఈ అధికారము వలన 
దేశపు రాజకియములలో యు. సె. (ప్రభుత్వము 
1908, 1917, 1918 లలో జోక్యము 
వహించినది. కాని 1986 మొదలుగ అట్టి జోక్యము 
నకు స్వస్తి జరిగి పనామా సర్వతంత సుతం త 
[ప్రభుత్వముగ వ్యవహరించుచున్న ది. 

7. పరిపాలన : దేశము [(పజాస్వామ్యయుత 
గణరాజ్యమే అయినను 1968 లో అప్పటి అధ్య 
కుని పదవీద్యుతునిగచేసి సైన్యము |పభుత్యమును 
వశపరచుకొనినది.1969లో సైన్యము పౌర (పభుత్వ 
మునకు అధికారమును ఆప్పగించుటకు అంగీకరించి 
నది. అంతట 1972 లో జరిగిన ఎన్నికలలో ఒక 
రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడి ఒక రాజ్యాంగ విధాన 
మునుఆమోదించినది. దానిని అనుసరించి, 505మంది 
సభ్యులుకల ఒక కాసనసభయు, పరోక్షరితిలో ఎన్న 
కొనబడిన అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడును ఉండు 
ఏర్పాటుజరిగినది. కాని |పస్తుతమున 1978 వరకు, 
అధ్యక్షుటగు టాలిజ్టోస్‌ సేనానియే సర్వాధికార 
ములను వహించి పాలించుటకు ఆ కాసనసభ ఆమో 
దించినది. దేశమున రాజకీయ పక్షములు ఉన్నను 
అవి సువ్యవస్థితములు కావు. |పస్తుతమున రాజు 
కీయ పక్షములు దేశమున నిషిద్ధములు; ఎన్ను 
కొనబడిన సమితుల సాయముతో స్థానికోద్యోగులు 
స్థానిక పాలనను నిర్యహించుచున్నారు, 9 మంది 
జద్దీలు కల సుపెమ్‌కోర్టు ఆధ్వర్యవమున న్యాయ 
పరిపాలన _ నిర్వహింపబడుచున్నది. ఉరిశిక్ష 
నిషిద్ధము. 

8. దేశరక్షణ ; గార్జియా నేషనల్‌ అనబడు 
ఒక సుశిక్షిత దళము సెనిక విధులను నిర్వ ర్తించు 


ప 


చున్నది. అందలి యాధసన 


కక శకలక Bees 


6,000; తర 


గాఖయు అందు 


షి 


న 
ఖ 


A 0G 


ఆంతర్భాగములు. 

9. అంతర్జాతీయ సం. : ఐ.రా. 
తదనుబం 5 (పత్యేక సంస్థలలో 
ఆమెరికా రాజ్యువ్యవన్ధలోను ఈ రాజ్యమునకు సభ్య 
త్వము కలదు. వాతవెకమును మరచి, కొలం 
బియా నైతము 1924 మొదలుగ ఈ రాజ్యముతో 
దౌత్య సంబంధములను కలిగియున్నది. ప్రముఖ 
పపంచ రాజ్యములన్ని టితోను, దేశమునకు దౌత్య 


ee 


సంబంధములు కలవు. 


y అ 
గ్ల 
గ 
[గ 
బ్ర 


ఇదం 


Tay 


శ 


f 
0౫ 


లే) 
or 


ళ్న 
న్‌ 


ft 


10. ఆర్థిక రంగము : దేశమున వ్యవసాయ 
యోగ్యమగు భూమి 298% ఉన్నను 4.క9ొఏ మాత్రమే 
సాగగుచున్నది. ఇందు ఎక్కువ భాగమున వరి 
పండింపబడుచున్నది. కాని దేశావసరములకు 
కావలసిన ఆహారపదార్థములలో 60% విదేశముల 
నుండి దిగుమతియగుచున్నది. వ్యవసాయోత్ప 
త్తుల ముఖ్యపు ఎగుమతి సరకు అరటిపండ్లు. దేశపు 
ఆర్థిక వ్యవస్థకు మూలాధారము, పనామా కాలువషై 
దేశమునకు యు. స్టే. చెలించు అద్దె మొత్తము. 
ఇది సాలునకు 19,80,000 డాలర్లు. ఇదిగా క దేశము 
వ్యాపారరిత్యా కీలక పాంతమున ఉండుటవలన, 
ఆంతర్జాతీయ వ్యాపారమున ఒక వినిమయ స్థాన 
ముగ ఉపకరించి తద్ద్వారా ఎక్కువ ఆదాయము 
దేశమునకు లభించుచున్నది. కొలోనురేవు "స్వేచ్చా 
వాణిజ్య కేందమగుటవలన, అచట వివిధ దేశ 
ముల వర్తక సంస్థలు పనిచేయుటకు వసతి చిక్కి 
నది. చెప్పుకొనదగిన ఖనిజ సంపత్తి లేదు; వెండి, 
బంగారములు, మ్మాతము కొలదిగ లభించుచున్నవి. 
దేశపు విద్యుదుత్పత్తి 45.5 కోటి కివా. (1968). 
దేశపు ఎగుమతుల విలువ 11,01,18,000 


ను. 


జోల 


బారాలు; దిగమతుల విలువ £2 25,51,000 
బా. 1767. బడెట. వంయము 15.5 కోట బా. 
LS ఖ్‌ క. ba చః 

11. పాంఘిక రంగము : దేశమున బలము 
గ కార్చి కోడ మము లేదు; గుహవసతి చాల 


తకు్సవ; పభుతాము వివిధ సంస్థల ద్వారా 


నిర [2 విధానము 7 నుండి 15 
ఏండ్ల వయసుగల వారికై ఆమలున ఉన్నది 
1,754 పయిమక హెఠశాలలలో౭, 55,257 మంది, 
199 సెకండక పాకశాలలలో 79,842 మంది 
విద్యార్థులు కలరు. పనామా సిటీతోని పనామా 


(1 5/0). ముఖ్యనగ రమునందలి నేషనల్‌ లె బరీ, 
దేశపు (గంథాలయములన్నింట పముఖము; చు 
నగ వముననే ఉన్న మూూజియమున పాచిన ఆమెరి 
కన్‌ నాగదికతావశేషములు కననగుచున్నవి. 
_పచారమున ఉన్న 8 దినప[తికలలో లా ఎసెలా 

ఆచ 
డి పనామా అనునది [పముఖము. దేశమున 89 
ఆసుప|తులు కలవు. (1967). 


12. యాతా సొ.: పలు సౌకర్యములను 
కల్పించి విదేశ యా తికులను ఆకర్షించుటకు 
(ప్రభుత్వము కృషి చేయుచున్నది. యు. సే. 
పౌరులు గుర్తుబీటితో మాతమే ఇట పర్యటించ 
వచ్చును. తక్కిన విదేశీయులకు పాస్‌పోర్ట్‌ , 
వీసాలు ఉండవలెను. 1971లో ౨2,48,064 
మంది విదేశీయులు దేశమును దర్శించిరి. 


1తి. ,పసిద్ధ పౌరులు: 1. తామన్‌ హె(రేరా 
(1804-54); దేశమున గణతంత |పజాస్వామిక 
స్యతంత |పభుత్యమును నెలకొల్పుటకె ఉద్య 
మమును [పారంభించిన జాతీయ నాయకుడు. 


15. బహామాస్‌ 


ముఖ్యనగరము : నస్నావ్‌; జెండా, జాతియ 
గీతము: తలంయపవు: నాణెము; బహామియన డాలరు; 
ఇది. 00 'సెంట్టుగ విభ క్రము;యు సః వాతకములును 
చలామణిలో ఉన్నవి; ఒక బహామియని డాలరు = 
రు. 7.85; కొలతూక ములు : దిజిః విధానపువి; 
కాలగణన : ఉ. 7 గం. ఆది భార వ 
ర్‌ గం. 50 న్‌. 

1. ఉనికి మొ. : యు. సే. లోని ప్రోరిడా 
దీ పకల్పపు ఆగ్నే యతీక భూమికిని, క్యూబా, హయిటే 
డేశముల తీరభూములకును మధ్య ఆట్లాంటిక్‌ 
మహాసము[దమున 1215 కిమీ. ల పొడవునగల 
జల|పదేశమున ఎడనెడ చెదరియున్న ద్వ్యీపసమూ 


పహమె బఐహామాస్‌ ఆని వ్యవహ్మతము. ఇందు 
ట్‌ 


Gs 
ub 
న. 
గ్ర 

ల్‌ 
au 


ద్రవి, చిన్నవి కలసి దాదాపు 700 ద్వీపములు 
కలవు; ఇందు 22 దీగ్గపములందు మాతమ 'పజలు 
నివసించుచున్నారు. భూతల వై శాల్యము 18,5900 
చ. కిమీ. ఈ ద్వీపములందు న్య్యూపావిడెన్స్‌ (వైళా 
ల్యము 150చ. కిమీ.) అనునడ వైశాల్యమున 
గాకపోయినను తక్కిన విధముల పముఖముగ 
లెక్కకు వచ్చినది. ముఖ్యనగ రము ఈ దీవియంద 
ఉన్నది. దివులన్నియు చాలవరకు సమతల నిమ్న 
భూములు. 120 మీ. ఎత్తునకుమించిన పదేశము 
కన్పట్టచు. అందు ఆటనట చిన్న సరస్సులును, 
చిత్తడి నేలలును, పవడపు తిప్పలును కననగును. 

2, కీతోష్టపరిస్థితి Erm ఉపోష్టమండలపు 
పరిస్థితి ఇందు కానవచ్చును. సాలున గరిష్ట ఉష్టో 
గత 80° ఫా. కనిష్ట ఉహ్హ్మోగత 70° ఫా. సాలున 
సరాసరి వర్షపాతము 125 సెం. మీ ; అంతటంతట 
తుఫానుల భాధ కలదు. 

తీ. జనసంఖ్య మొ. : రాజ్యపు మొత్తపు 
జనసంఖ్య 1,68,812; ఇందులో 1,01,508 మంది 
న్యూ[పావిడెన్స్‌ దీవిలో వసించుచున్నారు. వీరిలో 


ధిక భాగము నస్సావ్‌ నగరముననే 
ఒచచుశ్న్వారు తక్కిన వానిలో ఆత్యధిక 
సంఖ్యగల ద్వీపము ఆబాకొ (జ. సం 6,501); 
అత్యల్ప జవసంఖ్యగల ద్వీపము రాగెడ్‌ దీవి (జ, 
సం. 203). దేశీయులలో సీ గోజాతివారు 75%; 
శత జాతీయులు 14%;సమ్మి | శ జాతివారు 11%, 
దేశీయుల మాతృభాష ఆంగ్లము; [ప్రజలందరు 
క్రై సవులు. 


4 సమాబార సా. :; దేశమున టెలిఫోనుల 
సంఖ్య అత్యధికము; 86 వేలకు పైబడిన టెలి 
ఫోనులు కలవు. నస్సావ్‌లో ఒక రేడియో సేషన్‌, 
ఒక టెలివిజన్‌ స్థావరము పనిచేయుచున్నవి. 
యు. సై. ద్యారా, రేడియో - టెలిఫోను వలన 
[ప్రపంచపు వివిధ భాగములతో నారాసంబంధము 
ఈ దేశమునకు కలదు. 


ర. యాన సొ, : న్యూ[పావిడెన్స్‌ దీవిలో 
ఉత్తమశేణికి చెందిన 480కిమీ.ల రోడ్డు 
కలవు. ఎలుతా, [గాండ్‌ బహామా దీవులలో 
480 కిమీ. ల పొడవున మంచి రోడ్డును తక్కిన 
దీవులలో కచ్చారోడ్డును కలవు. రై లుమార్లములు 
లేపు. నస్సావ్‌ వద్దనున్న ఊఉ త్తమపు హార్చరువలన 
విదశీయ వ్యాపారము నౌకామార్గమున సాగుచున్న ది. 
[గాండ్‌ బహామాస్‌ దీవిలో (ఫపోల్ట్‌ అను హార్చరు 
క మణ (పాముఖ్యమునకు వచ్చుచున్నది. నస్సావ్‌ 
లోని అంతర్జాతీయ విమానాశ్రయము వలన వివిధ 
దేశములతో విమానయాన సౌకర్యము కలదు. 
అదిగాక, దేశమున 129 సాధారణ విమానక్నేేత 
ములు కలవు; వీనివలన వేర్వేరు ద్వీపముల మధ్య 
విమానయానపు వసతి కలిగినది. 


6. చరిత వ ఈ దీవులలో, సాన్‌ సాల్వడార్‌ 
అని వ్యవహృతమగు దీవియందు అక్టోబరు 12, 


బి 


1492 న క్రిస్టఫర్‌ కొలంబస్‌ కాలిడెనని తెలియ 
వచ్చుచున్నది. కాని స్పెయిన్‌ వారు ఎవరును ఇట 
వలసలను ఏర్పరుపలేదు. 17వ శతాబ్ది ప్రథమ 
పాదమున బెర్మూడా డవినుండి, కొందరు [బిటిష్‌ 
వారు ఇటకు వలసవచ్చి చేరిరి. ఆ |బిజటిష్‌ వారే 
ఇటకు నీగోలను బానిసలుగ కొనివచ్చిరి. 
తరువాత 1718లో స్పెయిస్‌వారు ఈ దివులను 
వశపరచుకొనినను, అనతికాలముననే అవి మరల 
బిటిష్‌వారి వళమైనవి (1759). 1940 లో 
ఇందలి దీవులలో కొన్నింటిని యు. స్టే. కు సైని 
కాక్రోయములుగ కౌలుకు ఇచ్చుట జరిగినది 1729 
నుండి 1964 వరకు ఈ రాజ్యము |బిటిష్‌వారి 
వలసపాలనళోనే ఉండినది. 1964 మొదలుగ 
[ప్రజలకు పరిపాలనలో [క్రమముగ భాగస్వామ్య 
మును కల్పించి కడకు జులై 10, 1978న ఈ 
రాజ్యమునకు, కామన్‌ వెల్త్‌లో భాగస్వామ్యముగల, 
స్వతం[తరాజ్య ప్రతిపత్తిని [బిటన్‌ కల్పించినది; 
తదాదిగ “కామన్‌ వెల్తు ఆఫ్‌ బహామాస్‌' అను 
పేరున ఇది వ్యవహృతము. 

7. పరిపాలన : (బిటిష్‌రాణి, ఇచటి [పధాన 
మంతిని సం|పతించి నియమించు గవర్నరు, ఇట 
శాసనసభకు బాధ్యత వహించిన మం|త్రివర్గపు 
సాయమున, రాజ్యాంగ బద్దుడెన అధినేతగ పాలనను 
నిర్యహించును. 18ఏండ్దవయస్సునకు మించిన [పజ 
లచే సార్వజనిక రహస్య వోటింగ్‌ పద్ధతిలో, 
నియోజక వర్షముల సాధారణముగ 
అయిదేండ్రకు ఒక పర్యాయము ఎన్నుకొనబడు 
585 మంది సభ్యులుగల (పతినిధినభ కలదు, 16 
మంది సభ్యులుకల శిష్టసభ కలదు. ఇందు 9 
మందిని (ప్రధాని సలహాను అనుసరించియు, నలు 
వురను (పళపక్ష నాయకుని సలహాను బట్టియు, 
ముగ్గురిని తన విచక్షణను ఉపయోగించియు గవ 
ర్నరు నియమించును. (పతినిధి సభయందు 
అధిక సంఖ్యాక బలము గలవానిని |పధానిగను 


వారీగా, 


ర్‌ 
ట్ర 


10. ఆర్థిక రంగము : దేశమున 
యానుకూలమగు భూమి చాల తకు వ. 
కూరగాయలు, ఉల్తిగడ్డలు, బొమాటోలు 
బడుచున్నవి. టెమాటోలలో ఆత్యధిక భాగము 
ఎగుమతి అగుచున్నపి. కోళ్ళపెంపకము, మత్స్య 
పరి|శమ దేశమునకు కొంతవరకు సహాయకారులుగ 
ఉన్నవి. చిన్న పరిశమలకె ఎగుమతి దిగుమతి 
సుంకముల సడలింపుతో పభుత్యము పెక్కు 
వసతులను కల్పించుటవలన సిమెంట్‌, పెటోలి 
యమ్‌ వరిశుద్ధి మొదలగువానికి సంబంధించిన పరి 
[శ్రమలు కొన్ని ఏర్పడినవి. విదేశీయ యాత్రికుల 
వలన ఆధిక ఆదాయము లభించుచున్నది,. ఇచటి 
కార్మికులలో పలువురు యు. సే. లో వ్యవసాయ 
రంగమున కొంతకాలము [పతిసాలున పనిచేయుట 
వలనకూడా దేశమునకు కొంత ఆర్థిక లాభము 
కలుగుచున్నది. దేశపు విద్యుదుత్పత్తి 12 
కో. కివా. (1971). మొ తపు ఎగుమతుల విలువ 
26,48,90,000 బ. డాలర్ధు; దిగుమతుల విలువ 
50,82,46,746 బ. డా. (1971). బడ్జెటరి 
వ్యయము 10.65 కోట్ల బ. డాలరు (1971). 


11. సాంఘిక రంగము: 6 మొదలుగ 14 
ఏండ్ల వయసుగల వారికి నిర్భంధ, ఉచిత విద్యా 


క్‌క్‌లి [ప్రపంచ రాజ్య సర్వస్వము 


విధానము అమలున ఉన్నది. పభుత్వాధారువముః 
పనిచేయు 169 'పయిమకి పాఠశాలలలో 27,971 
మంది; 1కి సెకండడి పాఠశాలలలో 12,667 
మంది విద్యార్థులు కలరు. ఇవిగాక ,పయివటు 
యాజమాన్యమున పనిచేయు 40 పాఠశాలలలో 
18,107 మంది విచా 
సానికముగ ఉన త విదం 
థి (= 


కు 
౬ 
శయాాసంభికల 4 ఆసుప తులు పనిచేయుచున్నవి; 


ముఖ్యనగరము 3 బిడ్డి టౌన్‌; జెండా ; 
సీలిమ, బంగారు, సాగరనీలిమ అను మూడు 
రంగుల నిలువు రేఖలలో మధ్యనున్న బంగారు 
వర్ణపు రెఖపైన 'తికూలపు పైభాగము కలది; 
జూఫీయగితము : "ఇన్‌ పెంటి అండ్‌ ఇన్‌ లైమ్‌ 
ఆఫ్‌ నీడ్‌”... (మంచికాలమున, చెడ్డకాలమున... 
ల) అను పదములతో  ఆరంభితమగునది; 
నాణెము: ఊస్‌ కరిబ్బియన్‌ డాలరు; ఇది 100 
సెంట్టుగ విభ కము; ఓక ఈ. క. డాలరు =రు. 
లె. 75; కొలతూకములు ః |విటిషి విధానపువి. 
కాలగణన: ఉ. 8 గం.= భారతదెశమున సా, 
5 గం. లీ0 ని. 


1. ఉనికి మొ. : కరిబ్బియన్‌ సముద్రము 
నందలి దీవులందెల తూర్పు కొనన ఉన్న ఈ 
ద్వీపరాజ్యము 1892“158 _ ౨0“ &, అ. రేఖల 
మధ్యను, 5025-5989 ప. తు. రేఖల 
మధ్యను నెలకొని ఉన్నది. దీని వై శాల్యము 
480 చ. కిమీ. తీరభూమిని పరివేష్టించి పవడపు 
తిన్నెలు కననగును. దీపపు ఉత్తర మధ్య 
పాంతము పర్వతమయము; ఆందు హిల్చవీ అను 


12. యాతా సొ. : 
ములలో యా తికులవలన లభించున ది ముఖంత 
మము అగుటవలన _పభుతాము యా,తికులక 
'పెక్కు- నెకర్యములను ఏర్పరచినది. 1971 లో 
14,68,591 మంది విదేశియులు దేశమున దరి 
చిర; వీరు దేశమున 27.8 కోట్ల బహామా డా 


ల్‌ 


0 


న! 


(3 
3 


వెచ్చించిరి. 


నది ఉన్నత శిఖరము (ఎత్తు 876 మీ.) ఆటనుండి 
భూమి (క్రమముగ, సోపాన తలములలో ఎత్తు 
తగ్గుచు తీరమును చేరుసరికి సమతలముగ పరిణ 
మించును. 


ని. సేతోష్టస్టితి మొ. : దేశము ఉష్ణమండ 
లముననేె ఉన్నను, కీతకాలమున ఈశాన్యము 
నుండియు, (గీష్మమున ఆగ్నెయమునుండియు పీచు 
సము[ద మందవాయువుల వలన ఉష్ణోగతయందు 
నామ్యము కలుగుచున్నది. దేశపు గరిష్ట ఉష్టోగత 
రిక? పా; కనిష్ట ఉష్ణో గత 7కి ఫా. జూన్‌ నుండి 
డిసెంబరు వరకు వర్షములు ఎక్కువ; అయినను 
సాలున తక్కిన కాలములందున ఎడనెడ తరుచుగ 
వానలు కురియును. తీర్మపాంతమున సాలున 
వర్షపాతము100 సెం. మీ.; పర్వత పాంతము లందు 
౨25 సెం. మీ.; మహాగనీ వృక్షములు, సీమబాదం 
చెట్టు; తాళజాతి వృక్షములు ద్వేపమున ఎదుగు 
చున్నను, అటవీ! పాంత ములు లేవు. వన్యజంతు 
వులు లేవని చెప్పవచ్చును; పక్షిసంతతులు కొల 
దిగ కలవు. 


Fee 


లి జనసంఖ? 
లి 


నగరపు జనసంఖ్య 15,752, ఆతాధికజసహాం దత 
కల 'పపంచ రాజ్యములలో ఒకటిగ ఈ డళము, 


లెక్కింపబడుచున్నది + జనపాం':దత చ. కిమీ. 


579.న్మీగోలును, వారితో బాగుగ సంకరమొదిన 


ఇతర జాతులును కలసి 'పజలలొ ౪5 .కలకు, 
తక్కిన వారిలో ఎక్కువగ యారపీయ సంత 


తియు, కొలడిగ ఆసియావాసుల సంతతియు కన 


జ్‌ ట్టి 
ప శాల 


_రక్షాంటాక్‌ యహ చరత ము 
పటము 12, 


నగుదురు. శ్రీ ఆంగ్లము దేశభాష; 
ఓ రా 


అల్లో 
క్రైస్తవులు. 


[ప్రజలందరు 


4. సమాచార సా. : టెల్మిగాఫ్‌ వసతి 
లేదు; కాని 'ఎలిఫోనుల వసతిమా|తము కలదు. 
'టెలెక్‌ విధానమున గేట్‌ బిటన్‌ తోను, వెర్‌ 
లెస్‌ బెలిఫోను ద్యారా కొన్ని తదితర _పముఖ 
రాజ్యము లతోను ఈ దేశమునకు వారా సంబం 





క hh 
ft భ్‌ల్‌పీ 
Wes Ses ణక వచ్తయో క అర్‌ ఆ ఇ జా 3 
ఇల a wh బై ఆన్‌ ఇక pn wT మ్య Gel అనో ea 
గ్‌! 
అతా చి దా అకా న్‌ శం ఈ 
మలు సుష పనిచయయుణునా విం 
జ mn 
ఇర మాల్ణు మ ES శ స 
న్‌. యాగ ఫజల్‌ ఉలి అరక మ ల త 4 న అ జా ళు 
త 
ఫా ఫా ఇ” ఇ దా జ క - ae ఇ” శో న్యా A ప్పి 
MA i అ డు కలవు; మా afl ఘం ణా 
np) 
అర్య ష్య వ న ipa న లం ఆజ Tg షు “ 
ద్‌ తం శక Coun క్‌ Cn) క యళ ర్లు ఆ 
~ 2 కాం “uw భా ఇఒ ఇల్లో ప్‌ టే. అలలై ఈ 
ల ఆ న్‌ we wr “బలుకు SS కోర దు 
— డో య ళా క్ష 
ఇర ఆం WU Mr WwW A చ్‌ ట్రో 
జ ఫు థూ ఇర ట్‌ ఇం 
ఉన అఆంతరాతీయ విమానా శయము దా౭ిరొ 
జా జ ml 
ఒల్లో ren ఠా ey ఆల అగా స్తీ 
పముఖ రాజుములతో విమానయానవనత ఏరాడి 
టా రి al 
ఇట (ఇ 
ఉన్నాది. 


6. చర్మిత : తొలుత ఈ ఎవయందు ఒక 
ఆడిమ అమెరికన్‌ డాతి వసించి యుండెనపి భావించు 
టకు తగిన ఆధారములు ఉన్నను, 1627 లో 
బిటిష్‌వారు దీనిని ఆ, కమించుకొనునాటికి ఇందు 
వీదియు లేకుండెను... చక్కెర 


చేయుటకై. 'బిటిప్‌ వారు, ఇచటికి 


జనావాసము 
తోటలలో పని 
నీగోలను విరివిగ కొనివచ్చిరి. 1884 లో బానిస 
పద్ధతి రద్దయిన తరువాత నీ గోసంతతి ప్రజలు, 
తక్కిన వారితోపాటు స్వతంత పౌరులె 6; కొసి 
దేశము 'బిటిష్‌ (ప్రభుత్వపు వలసపాలనలోనే 
ఉండెను, విండ్‌ వర్డ్‌ దీవుల సమాఖ్యలో ఈ పాంత 
మును చేర్చుబకై 1876లో ;బిటన్‌ యత్నించి 
నను, ఇచటి సీ! గోసంతతి 'పజలు అందులకు 
అంగీకరింపక కల్లో లములను లేవదిసిరి; ఆంతట 
ఈ ద్విపమును ఓక్‌ (పత్యెక పాలిత పాంతముగనే 
ఉండనిచ్చి, [క్రమముగ (ప్రజలకు పరిపాలనలో 
భాగస్వామ్యమును కల్పించి, కడకు 1958 లో 
ఆంతరంగిక స్వపరిపాలనను ఈ దేశమునకు 
[బిటన్‌ దత్తము చేసినది. అంతట కొలది కాలము 
వెస్ట్‌ఇండీస్‌ సమాఖ్యలో ఈ దేశము ఉండినను, 
1962లో ఆ సమాఖ్య రద్దుకాగా, ఆంతరంగిక 
స్వపరిపాలనగల స్వతంత రాజ్యముగ రూపొంది 
తుదకు 1966 లో సర్వ స్వతం్యత రాజ్యమెనది. 


7. పరిపాలన: రండు కక్ష్య్యలు - ,పరనిధి 
సభ, oes అనునవి కలిగిన శాసనసభ కలదు. 
సభ: ససంఖ్య ౨4. సాధార 


we వొటింగువద్దతిలో, 12 నియోజక వర్ణముల 
నుండి, .పతినిధి సభలోని సభ్యు లు [పజలవలన 
ఎన్ను కొనబఐదెదరు. బిబిష్‌దేశపు రాణి నియమించు 
గవర్నరు ౬ జనరల్‌ ఇచట రాజ్యాంగబద్ధ అధి 
నేతయై వ్యవ హరించును... (పతినిధి సభయందు 
ఆధికసంఖ్యాక బంము కలవానిని (పధానిగను, 
ఆతని సలహావై తక్కిన మం,తివర్గ సభ్యులను 
గవర్నరు - జనరల్‌ నియమించును. శిష్టసభలోని 
సభ్య సంఖ్య 21. |పతినిధి సభలోని ఆత్యధిక 
సంభ్యాక పక్షమునకు చెందిన వారిని 12 మందిని; 
[పతిపక్షమునకు చెండినవారిని ఇరువురను; ఆర్థిక 
సాంఘిక, మతధర్మాదులందు (పవీణులగు వారిని 
7 మందిని ఈ శిష్టసభాసభ్యులుగ గవర్నరు నియ 
మించును. సు పీమ్‌కోర్టు ఆధ్వర్యవమున న్యాయ 
పాలన నిర్యహింపబడుచున్న ది. 

5. చదేశరతణ : ఒక పటాలపు భూతలసేన 
మ్మాతమే కలదు; ఇదియు బిటనుకు చెందిన ఒక 
సేనాదళమున అంతర్చాగముగ పరిగ ణితము, 

9. ఆంతర్జాతీయ సం: ఐరాస. 
యందును అమెరికన్‌ రాజ్యవ్యవస్థ యందును, 
(బిటీష్‌ కామన్‌ వెల్తునను ఈ రాజ్యమునకు సశ 
తము కలదు. 

10. ఆర్థిక రంగము : చక్కెర ఉత్పతి 
పెనను, చక్కెరతో సంబంధముగల తక్కిన ఉత్స 
త్తుల పెనను దేశపు ఆర్థిక వ్యవస్థ ఆధారిపడి 
ఉన్నది. దేశమున ఉన్న వ్యపసాయానుకూల 
భూమి అంతయు (94 వేల ఎకరములు) సాగున 
ఉన్నది. దేశాదాయమున కొంత |పముఖ భాగము 


విదేశయాక్రికుల వలన లభించుచున్నది. మత్స్య 
పర్మిశమ కొంతవరకు మంచిస్థితిలో ఉన్నది. ఎగు 
మతుల విలువలో 46% చక్కె_రవలన లభించు 
చున్నది, పరి|శమలలో చాల భాగము వ్యవసాయ 
ముతో ముడివడి ఉన్నవి. సబ్బు, గ్లిసరీన్‌,మందులు, 
దుస్తులు చెప్పదగిన తక్కిన పారి శామికోత్పత్తులు. 
ఇందు అధికభాగము ఎగుమతి అగుచున్నది. విద్యు 
దుత్పత్తి 11 కోట్ట కివా, (1968). దేశపు ఎగు 
మతుల విలువ 8,61,74,972 ఈ. క. డాలరు; 
దిగుమతుల విలువ 24,36,51,866 ఈ క. 
డాలర్దు, బడ్జెటరీ వ్యయము 9,88,87,729 ఈ, 
క. డాలర్దు (19T1-72), 

11. సాంఘీక రంగము: పయిమరీ విద్యయు 
సెకండరీ విద్యయు, నిర్బంధములుగ గాకపోయి 
నను, ఉచితముగ లభించుచున్నవి. |పభుత్యపు 
117 [పయిమరి పాఠశాలలలో 42,465 మంది; 7 
సమ్మగ పాఠకాలలలో 9,160 మంది; 10 సెకం 
డరీ పాఠశాలలలో 5,289 మంది విద్యార్థులు కలరు. 
ఇవి గాక పభుత్వ సాయమున పనిచేయ 19 
పయివేటు పాఠశాలలలో 7,259 మంది విద్యా 
ర్థులు కలరు (1971). ఒక దినపత్రిక మాతమె 
[పచారమున ఉన్నది, దేశమున 2,806 శయ్యా 
సంఖ్యగల పలుతీరుల ఆసుపతులు కలపు. 


12. యాతా సౌ. : దేశమున రమ్యములగు 
సముద తీరములు, సముద్ర స్నానమునకు అను 
వగు చక్కని రేవులు, సౌమ్యమగు శ+ీతో ష్టస్థితి 
ఉండుటవలన యు. సై. మొదలగు దేశములనుండి 
పలువురువచ్చి (ప్రతియేటా ఈ దేశమున తమ 
విశాంత్రికాలమును గడ పెదరు, యాత్రికులకు తమ 
వసతులను (ప్రభుత్వము ఏర్పరచినది. 1970లో 
1,56,417 మంది విదేశీయులు దేశమును దర్శించిరి. 
ఈ యా|తికులవలన వచ్చు ఆదాయము దేశసంప 
దకు ఒక |పముఖాధారము. 


17. 3 ర్మూ డా 


ముఖ్యనగరము : హామిల్టన్‌ ; జెండా,జాతీయ 
గీతము : టదిబిప్‌ [పభుత్తపువే నాణెము: 
బెర్మూడా డాలరు; ఒక డాలరు=రు. 7.50; 
కొలతూక ములు. [బిటిష్‌ విధానపువి. కాలగణన : 
ఉ. 7 గం. €0 ని = భారతదేశమునసా. 5 గం. 
80 ని. 


1. ఉనికి మొ. : ఉతర ఆమెరికా ముఖ్య 
భూఖండమునకు తూర్పున 928 కివీ. ల దూర 
మున అట్లాంటిక్‌ మహాసము'దమున తిల" 15" 
ఉ. అ. రేఖమీదను, 6481" ప.తు. రేఖ వెనను 
నెలకొనివ ఈ ద్వీపరాజ్యమున దాదాపు 800 అల్ప 
ద్వీపములు కలవు. వీనిలో ౨0 వ్వీపములందు 
మాతమే జనావాసములు కలవు, ఆ ద్వీపవ.లంద 
న్నింట వె శాల్యమునను, తక్కిన రీతులను పాము 
ఖ్యము కల బెర్మూడా ద్వీపపు సేరుననే ఈ 
రాజ్యము వ్యవహృతము. ద్విపముల మొత్తపు 
వె శాల్యము 5లి.లి చ. కిమీ. బెర్మూడా దీవియొక్క- 
పొడవు 292 క, మీ; సరాసరి వెడల్పు 1.68 న 
దేశపు దీవులలో రెండు దీవులు (6 చ. కిమీ, యు. 
స్టే. కు, నౌకా, సైనికా స్థావరముల కొరకై, 
99 ఐండ్ర కౌలుకు, 1941లో ఈయబడినవి. 
దీవులన్ని యు చాలవరకు సమతలపు రాతినేలలు. 


2 ఫీతోప్టస్థితి మొ : సౌమ్యమగు శీతోష్ట 
పరిస్థితి ఇట కననగును. సాలున సరాసరి ఊఉహ్షో 
(గత 70° ఫా.;సవూసరి వర్షపాతము 145 సెం.మీ. 


తీ. జననంఖ్య మొ. : దేశపు జనసంఖ్య 
58,100 (1970). ముఖ్యనగరమగు హామిల్టన్‌ 
లోని జనసంఖ్య 5,000. [ప్రజలలో 60% నీగో 
జాతికి చెందినవారు, 40% శ్వేత జాతీయులు. దేశ 


భాష ఆంగ్లము; జనులందరు క్రై స్తవులు, 


శీ. సమాచార హాం; “2 వో 


* అష 
wm 
జ తాల వ జ్‌ అనో చా, కాలా వా అన్‌ 
చెళ్‌ టు రేడియో Soar , ఒలివిజు -ం కర దము 
నూ. One 

శ న జ క. yi ww తం En దా 
ముఖంగా; దము మనిచెయొుచున్న 

ర పాల మా అ అ ఇర ఇళ 

లె న స్‌ దీ-పములండదు వెకి+_3ట 


ములు. హామిల్జన్‌ వద్దను, జార్రిటౌన్‌ వద్దను హోర 


అంతరాతీయ విమాన శ్రయయము. 10 అంచర్జా 
తీయ విమాన సంస్థల విమానములకు మజిలీగా 
ఉపకరించుచున్న డి. అందువలన యూరప్‌కు, 
ఉతర. దక్షిణ అమెరెకాలకు, కరిబ్ని యన్‌ సముడ 
[పాంత రాజ్యములకు ఇటనుండి విమాశయాన 
వసతి ఏర్పడినది. 


6. చరిత: శాన్‌ బెర్ముడెజ్‌ అను స్పెయిన్‌ 
దేశీయ నాయకుడు ఈ దీవులను 1515 లో కను 
గొనెను. అందువలన అతని పేరుననే ఈ ద్వీప 
రాజ్యమునకు చేరు కలిగినది. కాని ఆట స్పెయిన్‌ 
వారెవరును చేరలేదు. 1609 లో బ్రిటిష్‌వారు 
కొందరు ఇట వలస చేరిరి. కమె ౩ ఈ ద్వీప 
రాజ్యము దిటిషు [పభుత్వపు మకుటపు వలసగ 
పరిణమించినది (1681). [బిటిష్‌వా౭ పనిపాటు 
లకై న్మీగోలను ఇటకు కొనివచ్చిరి. 19868 లో 
ఇచట [ప్రజలకు | పభుత్యమున భాగ స్వామ్యమును 
[(బిటిష్‌ (పభుత్వము క ల్పించుపవలన ఆంతరంగిక 
స్వపరిపాలనా (ప్రతిపత్తి గల రాజ్యముగ ఈ దేశము 
రూపొందినది. 


556 (ప్రపంచ రాజ్య న్‌్‌ ఇస్తుము 


7. పరిపాలన : బిటిష్‌ 
మించు గవర్నరు, పజా పని 
కారముతో ఆ౭తరంగిక పాలనను నిరహించు 
చున్నాడు. కాసన సభయందు రండు కక్ష్యలు- 
(పతినిధి సభ, విధాన సమితి అనునవి-కలవు. 
పతినిథి సభయందలి సభ్య సంఖ్య 40. వీరిని 
నార్యజనిక, వయాజన, రహస్య పద్ధతిన జరుగు 
ఎన్నికలో 20 నియోజక వర్గముల [పజలు ఎన్ను 
కొనెదరు: విధానసభలోని సభ్య సంఖ్య 11. వీరిలో 
నలుగురిని ఆధఢికారపకశ్ననాయకుని సలవోపెనను, 
యిరువురను |పతిపక్షపు సలహాపైనను, అయిదు 
గురుని తన ఇచ్చను అనుసరించియు గవర్నరు 
నియమించును. ఆత్యధికబల ము కల పక్షమునుండి 
కొందరిని, పతిపక్షమునుండి కొందరిని, కార్యవర్గ 
సభ్యులుగ గవర్నరు నియమించుకొని వారి సాయ 
మున పాలనను నిర్వహించును. ఆంతరంగిక పాల 
నకు సంబంధించినంత వరకు, పాలనయంతయిు, 
శాసనసభకు బాధ్యతవహించి సాగును. సు పీమ్‌ 
కోర్టు ఆధ్వర్యమున న్యాయ నిర్వహణ సాగు 
చున్నది. 


భుతాము నియ 


ప 
yoo 
ధి సంస్థల సహ 


8. దేశరక్షణ, 9. అంతర్జాతీయ సం.: 
ఈ రెండింటి విషయమున బిటిష్‌ [పభుత్వమే 
బాధ్యత వహించి ఉన్నది. ఈ రాజ్యపు దీవులలో 
ఒకటియగు ఐర్హండు దీవియందు (బిటిష్‌ స్థావరము 
ఒకటి ఉన్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థికవ్యవస్థకు 
విదేశ యా తికులవలన వచ్చు ఆదాయమే |పముఖా 


ధారము. వ్యవసాయము వలన కొలదిగ అరటి 
పండ్లు, నిమ్మజాతి పండ్లు, బంగాళా దుంపలు, 
తక్కిన కూరగాయలు దేశావసరములకై పండింప 
బడుచున్నవి; మొత్తముమీద 761 ఎకరములు 
మ్మాతమె సాగున ఉన్నది. కొన్ని చిన్నపరిశమల 
వలన జొషధ|దవ్యములు, ఎస్పెన్సులు ఉత్ప తియ్‌, 
అందు అధికభాగము ఎగుమతి అగుదున్న వి, 
ఆమెరికన్‌, బిటిష్‌ సైనిక స్థావరముల వారికి 
సంబంధించిన పని పాటులవలన పలువుదు జీవింప 
గలుగుచున్నారు. దేశపు ఎగుమతుల విలువ 
"98,06,818 బె. డాలర్లు; దిగుమతులవిలువ 
10,84,78,219 బె. డాలర్లు 1971). బడ్జెటరీ 
వ్యయము 4 88,98,205 బె.డాలర్లు ( 1972-78). 


11. సాంఘిక రంగము: 5నుండి 16 
ఏండ్లవరకు వయసు గలవారికి నిర్బంధముగ విద్య 
బోధింపబడుచున్నది. |పభుత్య సహాయమున పని 
చేయు 41 పాఠకాలలలో 18,242 మంది విద్యా 
రులు కలరు (1971). దేశమున [పమువేటు 
ఆసుప్మతులు మాతమేకొలదిగి కలవు. వై ద్యసంఖ్య 
66 (1967). 


12. యాన సొ. : దేశపు ఆర్థిక వ్యవస్థకు 
యా|తికుల వలన వచ్చు ఆదాయమే ముక్యాధార 
మగుట వలన, (ప్రభుత్వము యా(తికులకై పలు 
సౌకర్యములను సమకూర్చినది. 1971 లో 
4,12,947 మంది విదేశీయులు దేశమును 
దర్శించిరి. 


ముఖ్యనగరము : బెలిజే సిజీ; జెండా: 
మార్పులతో (బిటిష్‌ పతాకమే దేశపు జాతియ 
పతాకముగ ఉన్నది, జాతీయ గీతము : గాడ్‌ సేవ్‌ 
ది క్వీన్‌ (పరమేశంరుడు రాణిని రక్షించు గాక; 
నాణెము : |బిటిషి పొండూరాస్‌ డాంరు, క 
100 సెంట్టుగ విభ క్రము; ఒక బి. వ 


సళ 
/ ఇళ డా 
 బాబె్నబొండలారాగు | 


పటము 1లె. 


= రు. 4.55. కొలతూకములు : (బిబిష్‌ విధా 
నపువి; కాలగణన : ఉ.6 గం. = భారతదేశమున 
సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : కరిబ్బియన్‌ సము[దతీర 
మున 15°58'_18°81' ఊ. ఆ. రేఖలకును, 87° 
16_99°8' ప.ళు. రేఖలకునుమధ్య నెలకొని ఉన్న 
ఈ రాజ్యమునకు ఉత్తరమున మెక్సికో; దశిణ 





1లో 


దుండి 17 కదులు పవహించుచున' పి. తీరమున 

సమీపమున సముచ పరివాతములతె 

Ww వ! లా 

తిన్నెలును వాసి తరువాత కొని, చినా దీపములు 
చు యం కం 

లంకలును కలవు. వీనిలో టర్నిఫ్‌ దః 

ఆంబెర్‌ గిస్‌ లంక అనునవి పెద్దవి. 


2 శేతోప్టస్థితి “ముఖ ఉహోష్టమండలపు 
శీత్రోష్టస్థితియు, గాలిలో ఎక్కువగ వెమ్యడనమును 
ఇచట కన్పట్టును; ఆయినను సమడపు వాయు 
వుల వలన ఉష్టతీ వత కొంత తగ్గుచున్న ది. డర 
భూమిన సాలున ఊఉహ్బాగత 6090" భా. మధ్య 
ఉండును, దెశమధ్యమున ఉష్ణో|గత కొంత ఎక్కు 
వగ ఉండును. రెండు |గీష్యర్తువులు-వి|బవరినండి 
మే వరకు, ఆగస్టు నుండి సెప్టెంబరు వరకు ఇట 
కననగును. ఉత్తర పాంతమున సాలుసరిన వర్ష 
పాతము 125 సెం.మీ.; దక్షిణమున శళిరి సెం.మీ. 
జులై నుండి అఆక్టోబరువరకు సొమాన్యముగ తుఫా 
నుల వలన బాధ ఉండును. తీరభూమియందు 
తప్ప, తక్కిన దేశమున అడవులు ఎక్కువగ 
కలవు; మహాగనీ మొదలగు ఊఉత్తమజాతి వృష 
ములు అందు ఎక్కువగ ఉన్నవి; వన్యజంళువు 


558 పపంచ రాజ్య సర్వస్వము 


లలో పెదవి ఏవియు లేవు; పాకులు మొదంగు 
Ce) 
పలురకముల స-సుపములు కలవు. 


ర్‌. జనసంఖ్య మొ; దేశపు జనసంఖ్య 
1,19,645 1070); ముఖ్యనగరపు జనసంఖ్య 
99, 257. పజలరో 40'. సీ గోనంతతివారు; శ్వీ0”ం 
సమ్మి శ్రజాతివారు (యూరపీయులు, ఆదిమ అమెరి 
కనులు, నీ గోలు సంకర మొందగ రూపొందిన 
వారు"; తక్కిన వారిలో ఆదిమ అమెరికనులును, 
అశ మొదలగు ఆసియావాసుల సంతతి 
వారును చేరియున్నారు. సాధికారభాష ఇంగ్లీషు; 
పజలలో దాదావు 60%కు ఇది మాతృభాష. 
౨2- |పజలు స్పానిష్‌ భాషను, 10% మాయా 
భాషను, 5% కరిబ్బియన్‌ భాషను, దాదాపు 1800 
మంది జర్మన్‌ భాషను మాటాడుచున్నారు. దాదాపు 
50° |పజలు రోమన్‌ కేతలిక్‌ సం|పదాయపు క్తెస్త 
వులు. తక్కిన వారిలో అత్యధిక సంఖ్యాకులు 
ఇతర సం[పదాయముల క్రైస్తవులు; హిందువులును, 
ముస్టిములును అత్యల్ప సంఖ్యలలో కలరు. 


(| 


4. సమాచార సొ. : దేశమున 8 పోస్ట్‌ ఆఫీ 
సులును, ఓడ | గామీణ సబ్‌ పోస్ట్‌ ఆధీనులును పని 
చేయుచున్నవి. దేశపు [పముఖకేంద్రముల మధ్య 
టెలిఫోను వనతులును, రేడియో - టెలిఫోను సౌొక్ర 
ర్యములును కలవు. రేడియో టెల్మిగాఫ, టెలి 
ఫోను ద్వారా జమైకా దేశపు ముఖ్యనగరముతో 
వారా సౌకర్యము ఏర్పడియున్నది. బెలిజే సిటి 
యందు ఒక |బాడ్‌కాస్టింగ్‌ స్టేషను పనిచేయు 
చున్న ది, 


ర. యాన సౌ.: 1728 కిమీ.ల నిడివిగల 
రోడ్డు కలవు; అంచు 469 కిమీ, లు ఊఉ తమ(శేణికి 
చెందినది, ఒక రై లుమార్గము కలదు; కాని అది 
_పయివేటు యాజమాన్యమున, ఆడవి కలపను 
నదీతీరములకు చేర్చుటకు మాృాతమే ఉపయోగ 
పడుచున్నది. సము దతీరప్పు రేవులలో, ఉన్న 


వానిలో,  బెలిజే హార్చరు (పముఖము; ఇచట 
“సైతము తోతునీటి సదుపాయము తక్కువ. బెలిజే 
యందే ఒక ఆంతర్జాతీయ విమానాశయము కలదు, 
ఇటనుండి యు. సే. హొండూరాస్‌, జమెకా, గ్వాతె 
మాలా దేశములకు విమాన పయాణ వసతి ఉన్నది. 
దేశమున ఇదిగాక 18 చిన్న విమానక్షేతములు 
కలవు. వీని వలన దేశపు వివిధ [పాంతముల 
మధ్య విమానయానమునకు వసతి ఏర్పడినది, 


6. చరిత: ఈ దేశపు పూర్వచర్నితను 
గురించిన వివరములు తెలియవచ్చుట లేదు. కాని 
[ప్రాచీన కాలమున ఐట మాయా నాగరికతకు 
చెండిన ఒక రాజ్యము వర్టిల్లైననియు, క్రీ. శ. 900 
[ప్రాంతమున ఆది ఆంతరించెననియ, అచటి 
చారి తకావశేషముల వలన తెలియవచ్చుచున్న ది. 
జమైకాను బిటిష్‌వారు 1655 లో వశపరచుకొనిన 
తరువాత కొందరు బిటిషు నావికులు, 
బానిసలతోకూడ ఆటకు చేర మొదలిడిరి తొలుత 
స్పెయిన్‌ వారికిని, | బిటష్‌ వారికిని దీనిపైని స్వామ్య 
మును గురించి తగవులు ఏర్పడినను, కడకు 
[బెటిష్‌వారే ఈ [పాంతమున స్థిర వాసములను ఏర్ప 
రచుకొన గలుగుటవలన 1862లో ఇది ,బిటిష్‌ 
వలసగ పరిగణన పొందినది. 1965లో ఈ 
తగవును మరల పెకి లేవదీసి, ఈ [పాంతము 
తనదే యని గ్వాతమేలా రాజ్యము వాదించినది. 
(పస్తుతమున ఈ దెశము స్వయం పాలనా (పతి 
పత్రిని కలిగియున్నది. 


7. పరిపాలన : |బిటిష్‌ [పభుత్వము నియ 
మించు గవర్నరు = జనరలు, ఇచట రాజ్యాంగ 
బద్ధ అధినేతగ వ్యవహరించును, పాలనాధికారము 
ఇతనియందును, (పధాని ఆధ్యర్యవమున పనిచేయు 
మం[తిమండలి యందును, జాతీయ శాసనసభ 
యందును న్య సము. శాసనసభలో పతినిధిసభ, 
శిష్టసభ అను రెండు కక్ష్యలు కలవు. తొలుతటి 


దాని సభ్యసంఖ్య 15; ef 

వయోజన పద్దతిని జరుగు — జున్‌ న 
ఎన్ను కొనబడెదరు; శిష్టన 

నియమించును. రెండు రాజకీయ పక్షములు పని 
చేయుచున్నవి. సుపీమ్‌ కో 

ఇట న్యాయపాలన _బిటిష్‌ సం పదాయానుగుణ 
ముగ తగు స్థానికపు మార్పులతో, నిర్వహింపబడు 
చున్నది. 


రి. దేశరక్షణ, 9 అంతర్గాకీయ సం. : 
ఈ రెండింటి. విషయమున బబిటెష్‌ [పభుత్వమే 
బాధ్యత వహించి వ్యవహరించుచున్నది. 'సత్యక్ష 
ముగ ఐ.రా.స. తో సంబంధము లేకపోయినను 
ఆ సంస్థనుండియు, తదనుబంధ సంస్థల నుండియు 
ఈ దేశము విరివిగ సాయమును [గహించినది. 


10. ఆర్థిక రంగము : ఆర్థిక వ్యవస్థ, వ్యవ 
సాయము కైనను, అటవీ సంపత్తి పెనను ఆధార 
పడి ఉన్నది. వ్యవసాయోత్సత్తులలో చక్కర, 
నిమ్మజాతి పండ్లు [ప్రముఖములు; ఇందు ఆత్య 
ధిక భాగము ఎగుమతి ఆగుచున్నది. ఆడవులలోని 
మహాగనీ కలపసామ్నగి విదేశములకు ఎగుమతి 
యగుటవలన దేశమునకు అఆధికాదాయము లభించు 
చున్నది. పశుపంపద తగినంతగ కలదు. మత్స్య 
పరిశ్రమ వలని ఉత్పత్తిలో కొంతభాగము ఎగు 
మతి యగుచున్నది. ఖనిజములు (పముఖమైనవి 
ఎట్టివియు కనరావు. విద్యుదుత్పత్తి సామర్థ్యము 
5,420 కివా. (1968). ఎగుమతుల విలువ 
2.085 కోట్ల ది. వ్‌ డాలర్దు; దిగుమతుల 
విలువ 4,98,50,562 బి. హొ. డాలర్దు: దిగు 
మతుల విలువలో నాలుగవ వంతు ఆహారపదార్గము 


అం క ఖ్‌ ళ్‌ జట 
జీ స్థుతి క్త్‌ష్టతర మగు చున్నది (మయి 
మడి విద ఉచితముగ 


సాంకేతిక వాకళాఐతో 267 మంది, పకుుతం 
జూనియక్‌ కళాశాలలో 2౨50 మండి విదా రులు 


కలదు. పెవానిలో సాంకేతకక వహాకశాల తప్పు 


తకి న వానితో చెకు 3. సంస్థలు క్రైస్రవమ 


వర్గ్షముల ఆఛధైర్యవమున సన్గిన అమ పభుత్వ 
సాహాయ్యమును పొందుచు చున్న వి. 
ప తిక మా తమ్‌ దేశము వ 
బెలిజేయందు ఒక కేం ద గంథాలయ సంస్థ పని 
చేయుచు, 668 శాఖా గంథాలయములను పలు 
తావులందు నిడ్భాహించుచున్న ది. పూరంపు మాయా 
నాగిరికతకు చెందిన అవశేషములను 'పవరి. -చు 
ఒక మ్యూజియము కలదు. సాంకామిక వ్యాధుల 
బాధ దేశమున చాల తక్కువ. 5౨ శయ్యా 
సంఖ్యగ ల 12 ఆనుషతులు దేశమున పనిచేయు 
చున్నవి: వైద్యసంఖ్య కిరి (1967). 


శీ 


12. యాతా సౌ. : 1967 మొదలుగ, (ప్రభు 
త్వము దేశమునకు విదేశ యా తికులను ఆకర్షించు 
టకై కృషి చేయుచున్నది. 


19. మార్టినిక్‌ 


(|ఫెంచి సము[దో త్తర మండలము) 


1. ఉనికి మొ.: కరిబ్బియన్‌ సము;దమున 
14° ఉ. అ., రికి ప. తు. రేఖల పె ఈ దీప 
రాజ్యము ఉన్నది. ద్వీపపు మొత్తపు వైశాల్యము 
1,102 చ. కిమీ. ఆందు అత్యధికఖాగము పర్వత 
మయము. ఆ పర్వతములలో అత్యున్న తములగు 
నవి రెండును - వీలీ (1,850 మీ.) కార్‌బెట్‌ 
(1,189 మీ. ఆనునవి-ఆగ్ని పర్వతములు. వీనిలో 
తొలుతటిది 8 మే, 1902 న విజృంభించి, సమీ 
పముననున్న సెయింట్‌ - పియెరే నగరమును 
సర్వనాళ నము చేయగ 80 వేల మంది చనిపోయిరి. 


శ. శితోష్టస్టితి మొ.: ద్వీపము ఉష్ట్రమండ 
లముననే ఉన్నను, సము[దవాయువుల వలన 
ఉప్పపుత్మీవత చాల తగ్గుచున్నది. వర్షపాతము 
విరివిగ కలదు. 25% దేశము ఆటవీమయము. 


తి. జనసంఖ్య మొ. : 1967 లెక్క_లనుబట్టి 
దేళపు జనసంఖ్య 5,20,080; 1972 అంచనాలను 
బట్టి 8,89,000 ముఖ్యనగరమున జనసంఖ్య 99, 
051. న్మీగో, ఆదిమ అమెరికన్‌, యూరవీయ 
సంతతుల [ప్రజలు ఇందు చేరిఉన్నారు. దేశభాష 
(ఫెంచి; (పజలందరును కై9స్తవులు. 


4. సమాచార సా.: 4కి పోస్ట్‌ ఆఫీసులు 
(1971) కలవు; యూరపుతో రేడియో- టెలిఫోన్‌ 
వలన వారాసంబంధము ఏర్పడి ఉన్నది. ద్విప 
మున టెలిఫోనుల వనతి ఎక్కువగ కలదు. 


5. యాన సొ. : 268 కిమీ. ల పొడవున 
జాతీయ రహాదారులును, వి50 కిమీ ల జిలా 
రోడును, 716 కిమ్‌. ల సానిక రోడును కలవు; 

ఇడి, థి a) 
రై ల్వేలు లేవు. ముఖ్యనగ రమువద్ద సహజ సిద్దమై. 
40 చ. కిమి. ల వి స్త్పృతి కలిగిన హార్చురు కలదు. 
దినివలన ఊఉ తర, దక్షిణ అమెరికాలతోను, (ఫాన్సు 
తోను జలమార్గమున పయాణవసతి ఏర్పడినది, 
ముఖ్యన గరమునకు సమీపమున ఉన్న లామెంటేన 
విమానా[శయము [ప్రపంచ పసిద్ద విమానయాన 
సంసలలో పెక్సి_ంటికి మజిలీగా ఉన్నది. 

ము 


6. చరిత : 1502 లో కొలంబస్‌ ఈ దీవిని 
కనుగొనెను; కాని స్పెయిన్‌ వారు ఎవరును ఇట 
వలన చేరలేదు. 1685 లో (వెంచివారు ఇతి 
వలసచేరి, చక్కెర తోటలలో పనిచేయటకై 
న్మీగోలను కొనివచ్చిరి. స ప్తవర్షసం|గామ కాల 
మునను (1762-68), (ఫెంచి విప్తవ సందర్భము 
నను (1794-1802), నెపోలియన్‌ సామాజ్య 
సమయమునను (1809-15) ఈ ద్విపమును (టిట్‌ 
వారు వశపరుచుకొనినను, ఆ తరువాత మరల 
ఇది | ఫెంచివారికే లభించి, తదాదిగ వారి ఆధీనము 
ననే ఉన్నది. 1946 వరకు వలసపాలనలో ఉండిన 
ఈ ద్వీపము, తదాదిగ [పాన్స్‌దేశపు సమ్ముదో త్తర 
మండలముగ పతిపత్తిని ఆర్జించినది. 


7. పరిపాలన : ఇచటి మాండలిక పాలనను, 
(ఫెంచి _పభుత్వము నియమించు ఒక (పెఫెక్ట్‌ 
(మాండలికుడు), ఎన్నుకొనబడిన స్థానిక |ప్రజా 
సమితియొక్క_ సహకారముతో, నిర్వహించును. 
స్థానిక [పజాసమితిలోరి సభ్యసంఖ్య ఏ6. ఈ ద్వీప 
రాజ్యపు పక్షమున (పాన్సుదేశపు జాతీయ శాసన 


సభలో ముగ్గురును, శిష్టసభలో ఇరువురును ఎన్ను 
కొనబడిన నభ్యులు కలరు. 1 ఫెంచి న్యాయశాస్త్ర 
మును అనుసరించి, న్యాయ నిర్వహణ సాగు 
చున్నది. 

8. దేశరక్షణ, ల. అంతర్జాతీయ నం : 
ఈ రెండింటి బాధ్యతయు ఫాన్ఫుదేశపు 'పభుతం 
మునకే చెందియున్న ది. 

10. ఆర్థిక రంగము : ఆర్థిక వ్యవస్థ 
ఆంతయు వ్యవసాయము సె ఆధారపడి ఉనుది. 
చక్కెర, ఆర టిపండ్లు ముఖ్యములగు వ్యవసా 
యోతృత్తులు. వీనికి అనుబంధముగ సారాయి 
తయారీ విరివిగ సాగుచున్నది. ఎగుమతులలో 
ఈ మూడింటికే అత్యధిక పాధాన్యము. ఆహార 
ధాన్యములను ఈ రాజ్యము దిగుమతి చేసికొను 
చున్నది. పశుసంపద విరివిగ కలదు; దానివలన 


రికో 581 


డి. ఎగుమతుల విలువ 16.583 


వంచు మాంసము డదెకావనరణయులలో ఏ౦ కు 
జో 
త 
శ 


11. సాంఘిక రంగము : ఉచిత నిర్భంధ 
మ్‌ ను దీంపమున ఆమలులో ఉన్నది; 
క నుండి 16 ఏండ్తవరకు వయసు కలిగినవారికి ఇడి 
వర్తించును. పయిమరిీ పాఠళాలలలో 85,087 
మంద, సెకండడి పాకకొలలలో 95,250 మంది 
విద్యార్థులు కలరు (1970-71). ఉన్నతవిద్యకై 
ఏర్పడిన ఇన్‌స్టిట్యూట్‌ హనీ విజియోజ్‌లో 
a) టు 
న్యాయ, ఆర్థిక, రాజకీ యశాస్త్ర విద్యార్థుల సంఖ్య 
510 (1967). ద్యీవపు మొత్తమున 19 ఆసు 
పతులు పనిచేయుచున్న వి; వై ద్యసంఖ్య 177. 


వ్‌ 
vs 
ఛి 


20. మె కి కో 


ముఖ్యనగరము : మెక్సికో సిటి; జెండా : 
నిలువుగ సమానపు వెడల్పులలో అమరిన మూడు 
రంగుల - ఆకుపసిమి, తెలుపు, ఎరువు రంగుల - 
బారలును, అందు మధ్యనున్న తెలుపు చారకు 
నడుమ సర్పమును ముక్కున ఉంచుకొని, కాక్టన్‌ 
శాఖ పెఉన్న గరుడపక్షి చితమును కలది; జాతీయ 
గీతము : మెక్సికనోన్‌, అల్‌ [(గితో దేగ్వె [రా 
(మెక్సికో వాసులారా, యుద్ధ నినాదమదే. ..) అను 
చరణముతో ఆరంధితమగునది; నాణెము : 
పెసో;, 100 సెంటవోలుగ ఇది విభ క్రము; ఒక 
వెసో =రు. 0.60; కొలతూకములు : మెటిక్‌ 
విధానపువి; కాలగణన : ఊ. 6 గం =భారత 
దేశమున సా. 5 గం. 80 ని, 


[89 | 


1. ఉనికి మొ. : యునైటెడ్‌ సైట్స్‌ ఆఫ్‌ 
అమెరికా రాజ్యమునకు దక్షిణపు సరిహద్దున 14° 
శీలి. 8248 ఊఉ. అ. రేఖలకును, 86°43 _ 117° 
80” ప. తు. రేఖలకును మధ్యన ఉన్న ఈ దేశ 
మునకు తూర్పున కరిబ్బియన్‌ సముదమును, 
మెక్సికో సింధుశాఖయు, పశ్చిమమున పసిఫిక్‌ 
మహాసము దమును ఆగ్నేయవు మూలన గ్వాతిమాలా, 
(బిటష్‌ హొండూరాస్‌లును సరిహద్దులందున్న మి. 
ఉత్తర|పాంతమున ముఖ్య భూతలమునుండి ఒక 
ద్వ్రీపకల్పము = కూజా కాలిఫోర్నియా అనబడునదె- 
ముందునకు, ముఖ్యభూభాగమునకు సమాంతరముగ 
పసిఫిక్‌ మహాసము[దములోనికి చొచ్చుకొని 
ఉన్నది. దేశపు పసిఫిక్‌ తీరరేఖ పొడవున 


564 (పపంచ రాజ్య సర్వస్వము 


కొనియు, మాండలికులలో కొందరిని తమ పక్ష 
మునకు |తిప్పుకొనియు, స్పెయిన్‌ వారు దేశము 
నంతటిని వశపరచుకొని, దానిని స్పెయిన్‌ సా[మా 
జ్యమున అంతర్భాగముగ చేసిరి (1519). తమ 
మత భాషా సంస్కృతులను, దేశమున స్పెయిన్‌ 
వారు పవేశ పెట్టిరి. ఇటుల మూడు శతాబ్దములు 
వలసపాలనలో ఉండిన తరువాత 1810 మొదలుగ 
దేశమున స్యాతం| త్యాకాంక్ష అతిశయించి కడకు 
1821 లో దేశము స్యతంతమై ఇతుర్‌ విడే అను 
నతడు పాలకుడయెను. 1828 లో ఇతనిని పదవి 
నుండి తొలగించి, దేశమున గణరాజ్య (ప్రభుత్వము 
ఏర్పడినది. కాని రాజకీయముగ దేశమున అస్థి 
రత్వము ఒక జాడ్యముగ ఏర్పడి, 1828 నుండి 
1848 వరకు 80 ,పభుత్యములు మారినవి. 
1885 లో దేశమునుండి టెక్సాస్‌ రాష్ట్రము విడివడి, 
యు. స్టే. లో కలసినది. దానిపై యు. సై. తో 
సాగించిన యుద్ధమున మెక్సికో పరాజయమును 
పొందుటయేగాక, తన భూధాగమున దాదాపు సగ 
మును (న్యూ మెక్సికో, ఆరిజోనా, కేలిఫోర్నియా, 
రాష్ట్రాలను, ఊటా, కొలరాడో రాష్ట్రాలలో కొన్ని 
భాగాలను) యు. స్టే. కు 4.5 కోట్ల డాలర్లకు 
అమ్మి వేయవలసి వచ్చినది (1848). 1855 లో 
ఒక నూత్న |పభుత్వము ఏర్పడి 1857లో ఒక 
[కొత్త రాజ్యాంగ విధానము ఏర్పడి, దేశమున 
కొన్ని పరిపాలనా సంసరణలు (ప్రవేశ పెట్ట 
బడినవి. కాని ఇంతలో దేశమున ఆఅంతఃకల్లోలము 
బయలుదేరగ, ఈ అవకాశమును వినియోగించుకొని 
(థెంచిసేనలు దేశమున దిగి, మాక్సిమిల్బన్‌ అను 
వానిని దేశపు పభువుగచేసినవి (1885). 1866 లో 
(నెంచి సేనలు వెడలిపోయిన వెంటనే [ప్రజలు 
మాక్సిమిల్లనును వధించి, మరల గణరాజ్య (పభుత్వ 
మును ఏర్పరచిరి (1867). పేరునకు దేశమున 
ఉన్నది గణరాజ్య (ప్రభుత్యమే అయినను, 1876 
మొదలుగ నియంతృత్వ [ప్రభుత్వము దేశమున పదిం 


బదిగ ఏర్పడుటయు, విస్టవమువలన దానిని కూల 
[దోయుటయు జరిగినది. అట్టి విప్లవ ఫలితముగ 
1917లో ఒక రాజ్యాంగ విధానము ఆమాదితమై 
సువ్యవస్థితపాలన సాగుచున్నది. 


7. పరిపాలన : దేశమున వి] ఏండ్లకు పెబ 
డిన పౌరులకు (పెండి అయినవారి సందర్భమున 
18 ఏండ్లకు పెబడిన వారికి) వోటుహక్కు కలదు. 
ఇట్టి వోటరుల వలన దేశాధ్యక్షుడు ఎన్ను కొన 
బడును; అతని పదవీకాల పరిమితి ఆరేండ్లు; ఓక 
సారి ఎన్ను కొనబడిన వాడు అధ్యక్షపదవికి మరల 
ఎన్ను కొనబడ గూడదను నియమము కలదు, 
రాజ్యాంగ విధానమున అధికార విభజన నిర్ధారిత 
మైనను యథార్థమున దేశాధ్యక్షుడే శాసన నిర్మాణ, 
న్యాయ నిర్వహణ, కార్యనిర్వాహక శాఖల మూడింటి 
పైన అధికారము కలిగి ఉన్నాడని చెప్పవచ్చును. 


శాసనసభ (కాంగెస్‌) లో రెండు కక్ష్యలు- 
_పతినిధిసభ, శిష్టసభ అనునవి = కలవు. దేశపు 
(పతిరాష్ట్రమునుండి ఇరువురి చొప్పునను, ముఖ్య 
నగరమండలము నుండి ఇరువురును, మొ త్రమున 
60 మంది ఎన్నుకొనబడిన సభ్యులు శిష్టసభలో 
కలరు; (పతినిధి సభలోని సభ్యసంఖ్య 210, [పజ 
లలో 2 లక్షలమందికి, ఇద్దరు (పతినిధుల చొప్పున 
ఈ సభ్యులు వోటరుల వలన ఎన్నుకొనబడెదరు. 
శిష్టసభలోని సభ్యుని పదవీకాల పరిమితి 6 ఏండ్లు; 
ప్రతినిధి సభాసభ్యుని పదవీకాల పరిమితి మూడేండ్లు, 
ఒకసారి ఎన్ను కొనబడిన సభ్యుడు, ఆ వెనువెంటనే 
జరుగు ఎన్నికలో సభ్యుడుగ ఎన్ను కొనబడరాదు. 
1928 మొదలుగ పార్టీదో రివల్యూషనరీయో ఇన్‌ 
స్టిట్యూషనల్‌ అను పార్టీయే అధికొరమున ఉన్నది. 
తక్కిన అల్పసంఖ్యాక పక్షములకు (పాతినిధ్య 
మును, ఇచ్చుటకై దేశమున. బరిగిన ఎన్నికలో 
2.5% వోట్టు వచ్చిన (పతి పార్టీకి అయిదు సీట్టును 
సభలో కల్పించు వసతి కలదు; కాని అట్టి సభ్య 


సంఖ్య 20 ని మించరాదు. డేశపు 29 రాష్ట్ర ముల 
లోను, 'పతిదానిలోను, ఎన్ను కొనబడిన స్థానిక 
శాననసభా సాహాయ్యమున గవర్నరు పాలనను 
నిర్వహించును. న్యాయనిర్వహణ _ సు పీమ్‌కోర్టు 
ఆధ్వర్యవమున సాగుచున్నది; మెనిక న్యాయ 
స్థానములందు తప్ప, తక్కిన వానియందు మరణ 
శిక్ష రద్దు చేయబడినది. 


8. దేశరతణ : భూతల సేనయందలి సెనిక 
సంఖ్య (శాంతి-కొలమున) 50,000; ఇందు పదాతి 
దళము 50 పటాలములు, ఆశ్వికదళము 81 రెజి 
మెంటులు, యాంతిక బలదళము 1 రెజిమెంటు, 
ఫిరంగులదళము 2 రెజిమెంటులు, 2 పదాతి బిగే 
డులు, తీరపు బేటరీలు 2 కలవు (1985). నౌకా 
సేనలోని సైనిక సంఖ్య 11,600; ఈ నౌకాసేనకు 
10 (ఫిగేటులు, 10 రక్షక నౌకలు, ఒక రవాణా 
నౌక కలవు. వాయుసేనలోని యోధసంఖ్య 
5,000, విమాన సంఖ్య 160 (1972). 


9. అంతర్జాతీయ నం.: ఐ.రా.న తో 
సహా 8! అంతర్జాతీయ సంస్థలందు మెక్సికోకు 
సభ్యత్యము కలదు. లాటిన్‌ అమెరికా రాజ్యములలో 
క్యూబాను మెక్సికో మాత్రమె గు ర్తించుచున్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
చాలవరకు వ్యవసాయము మీదనే ఆధారపడి 
ఉన్నది. ఆహార విషయమున, ధాన్యములకు కూర 
గాయలకు సంబంధించినంతవరకు, ఈ దేశము 
స్వయంపోషకము; మాంసమునకు, పాడి ఉత్పత్తు 
లందునుకూడ దాదాపు స్వయం సమర్థముగ ఉన్న 
దని చెప్పవచ్చును. వ్యవసాయోత్పత్తులలో మొక్క- 
జొన్న, వరి, గోధుమ, చక్కెర, కాఫీ, పత్తి 
పముఖములు. వీనిలో పత్తి, చక్కెర, కాఫీలలో 
కొంత ఎగుమతి అగుచున్నది. మొత్తపు దేశపు 
భూతలమున 12% మా|తమే సాగునకు అను 
కూలము. తక్కిన దానియందు అత్యధిక భాగము 


కీ క్రో 565 


గడ్డిబీడులు. అందువలన  పపపోషణ కొందరికి 
ముఖ్య వృ త్తిగ ఉన్నది. మొత్తపు గోజాత పశు 
సంఖ్య ల 77 కోట్లు, ఇవిగాక 6 లక్షల గారెలు, 
నీక అక్షల గరములు, 1892 అతల మేకలు, 
145 లక్షల పందులు కలవు' 18671). దాదాపు 10 
లక్షల పశువులు మధ్య అమెరికా ఏటా ఎగుమతి 
అగుచున్నవి. పశువుల భీమాపద్ధతి ఆమలున 
ఉన్నది. మత పరిశమ, చాలవరకు, సహకార 
సంఘముల వ్వారా సాగుచున్న ది; ఇంచలి ఉత్ప త్తలో 
అధికభాగము దేకావసరములకు మాతమే సచిపోవు 
చున్నది. 1967లో ౩,50,800 మెటిక్‌ టన్నుల 
చేపలు పట్టుబడినవి. దేశమున ఆటవీ [సాంతము 
దాదాపు 1,50,000 చ. కిమీ. ల భూములను ఆక 
మించి ఉన్నది. ఇందు మంచి జాతి వృక్షసంపద 
కలదు. కాని కలప పరిశమ ఎమ్కువగ పురోగ 
మించుటలేదు. ఖనిజ సంపదలో, [ప్రపంచపు 
ముత్తమున, వెండియందు రెండవ స్థానమును, 
బెర్రెటులో లివ స్థానమును, గంధకమున 4వ 
స్థానమును, రాగియందు 18 వ స్థానమును, సీసమున 
ర్‌వ స్థానమును, తుత్తునాగమున రవ స్థానమును, 
బంగారమున 10వ స్థానమును, ఈ దేశమునకు 
చెందునని అంచనా (1969). ఈ ఖనిజ సంప త్రిరో 
అధికభాగము సియ్యరా మాదీ ఆక్సి డెంటేల్‌ 
పర్వత కేణిలో కలదు. ఇనుప ఖనిజము (60% 
ఇనుము కలది) 50 కోట్టి మెటిక్‌ టన్నులు ఉండు 
నని అంచనా. (ప్రభుత్వ సంస్థ యొకటి ఇనుము 
ఉత్స తిని నిర్వహించచున్నది. రాక్షసి బొగ్గును 
విరివిగ కలదు. 1970లో దీని ఉత్పత్తి 20 
లక్షల మెటిక్‌ టన్నులు. 


1988 లో 'పె[టోలియం పరి|శమ జాతీయము 
చేయబడినది. లాటిన్‌ ఆమెరికా రాజ్యములందు 
అన్నింట అతి విస్త్రృతమగు షెటో _ కెమికల్‌ 
పరి శమ ఈ దేశమున మాతమె కననగుచున్నది. 


ఈ పరిిశమకు సంబంధించిన కర్మాగారముల 


ర66 పపంచ రాజ్య సర్వస్వము 


రల్‌ గ్యాన్‌) ను ఇను 5 
వ్యాపార రితిలో, వినియోగ 3జి" 
మెక్సికో. పె టో-శెమికల్స్‌ తరువాత లె 


. ఎక 
92 85,000 మె, టకు ,లు (1963, . దేక్షపు 
విద్యుదుత్వ త్తి 8.15క్తీ కోట్ల కివా, (19/0), 


దేశపు ఎగుమతుల విలువ 1,845.11 కోట్ట 
పెసో లు; డి దిగుమతుల వలువ ౨,009.1 కోట్ట జె 
(1911). బడెటరీ ప్యయము 5,474 4 కోట 
ళో ర్‌ య 
పెసోలు (1972), 


11. సాంఘిక రంగము : దేశపు (ప్రజలలో 
పనిచేయ వారియందు వ్యవసాయమున 49%; 
ఖనిజ పరిశ్రమలో 15.2 ౧ పరిిశమలలో 17.8%, 
వ్యాపారమున 10%, తిక్కిన వృత్తులలో 8.5% 
కలరు, కార్మిక కాసనములు, అంతర్జాతీయ 
[ప్రమాణ స్థాయిలో, అమలున ఉన్నవి. గృహవస 
తిని చక)_ జేయుటకు, ఒక |పణాశికను అనుసరించి, 
1986 మొదలుగ ప్రభుత్వము కృషిచేయచున్నది. 
15 ఏండ్ల వయసులోపల బాలబాలికలకు నిర్భంధ 
ఉచిత విద్యావిధానపు సౌకర్యము కలదు. మత 
సంస్థలు (పయిమరీ విద్యాశాలలను నడుపగూడదను 
నియమము అమలులో ఉన్నది. 18 ఏండ్ల వయస్సు 
నకు లోబడిన బాలురందరు మిలిటరీ _ల్లును 
విధిగ పొందవలయును. 2,910 కిండర్‌ గార్టెన్‌ 
(కివవిహార) పాఠశాలలలో 98,78,098 మంది; 
42,815 |పయిమరీ పాఠశాలలలో 87,66,081 
మంది; 2,487 సెకండరీ పాఠకాలలలో 7,86, 105 
మంది; కిలి4 (పీ-యూనివర్సిటి విద్యాళశాలలలో 
96,408 మంది; 705 వ్యాపార విద్యాశాలలలో 
92,415 మండ; 778 వివిధ వృత్తి విద్యాశాలలలో 
1,98,201 మంది విద్యార్థులు కలరు (1869-_ -70). 
విశ్ళవిద్యాలయములుగ పరిగణింపబడదగిన సంసలు 


థి 


(ప్రముఖ pathos క సంపుఏ సంఖ 
5,70,000. ఆ నగరముననేఉన్న పురావస్తు 
మ్యూజియమున మాయా మొదలగు |పాలీన నాగర 
కతలకు చెందిన పురావస్తువులు కననగును; అటి 
వానిలో ఆజ్‌ చెక్‌ నాగరికతకుచెందిన ఒక కలాం 
గము [పపంచ (పసిద్ధము. ఈ పంచాంగము 
రాతిపై చ్మితలిపిలో చెక్క బడినది, 


దేశమున 2085 దిన పతికలు |పచారమున 
ఉన్నవి; వీనిలో దాదాపు నగము, మెక్సికో సిటీ 
నుండి (పచురితములు. అన్నింట *ఎస్తో” అనుదాని, 
[ప్రచారము అత్యధికము. దేశమున ఆరోగ్యవసతుల 
విషయమున [ప్రభుత్వము [పత్యేక (శద్ధవహించి 
కృషిచేయుచున్నది. అందువలన కలరా, పచ్చ 
జ్వరము, ఫ్రైగు నిర్మూలింపబడినవి. మళూచికము, 
మైఫస్‌ చాలవరకు అరికట్టబడినవి. దేశపు మొత్త 
మున 86,151 శయ్యా సంఖ్యగల ల,055 ఆసు 
పతులు పనిచేయుచున్న వి. వై ద్యసంఖ్య 2] 298 
(1969). 


13. యాతా సొ.: దక్షిణ మెక్సికోలోని 
మాయా నాగరికతావశేషములును, మధ్యదేశము 
నందలి ఆజ్‌ చెక్‌ నాగరికతా కాలపు పిరమిడ్డును, 
దేశపు ప్రకృతి రమ్యతయు యా త్రిక లను పలువురును 
ఆకర్షించుచున్న వి యు. సే పౌరులు “టూరిస్టు 
కార్డు సహాయమున దెశమున ఆరునెలలు ఉండ 
వచ్చునా. తక్కిన దేశములవారికి పాస్‌పోర్టు, 
వీసాలు కావలెను. యాత్రికులకు పలు సౌకర్యము 
లను (ప్రభుత్వము ఏర్పరచినది. యా తికులవలన 
దేశమునకు లభించు ఆదాయము, దేశపు చెల్లి _పుల 


తం చ 
రన నె ప 
లు 
ళో గ = 
లోటును పూడ్చుటకు, చాలవరకు ఉవకరెంచు 
ae క గా లొ ళా 
చు న్నది ly10 5 cho Git sr 22 
శ్‌ ల 
కీయులు దేశమును దరించి. వీరు  వేళమన 


145 79 కోట్ట పెసోలను వెచ్చించికి, 


13 (ప్రసిద్ద కౌరులు: 1 కివాడెమోక్‌: 

అజ్‌ టెక్‌ చర్నితలో సు పసిద్దుల; ఆసా మాజ-ప్ప 
స a పు షి 

చ|కవర్తులలో ఇతడు కడవటివాడు. 2 హౌడ్‌నాన్‌ 


21. 


ముఖ్యనగరము : ౯ ంగ్‌ ఓన్‌; 
ఏకాంతర వర్ణరేలిలో ఆడ్ద ముగ ఆమర బడిన ఏ 
ఎరువు చారలను ఆరు తెలపు 
ఆయినను జెండా యందలి పెభాగమున దండము 
నకు దగ్గరగ ఊండు నాలుగవ భాగము మాత్రము 
చారలు లేకుండా నీలిరంగు భూమికతో ఉండగ 
దానిపై 50 పంచకోణపు నక్ష తములు _ బేసి వరు 
సన 6, సరి వరుసన రగ మొత్తము 9 వరుస 
లలో ఆమరియుండును. ఇండలి 18 చారలును, 
ఆ రాజ్యము స్యతంత తను ఆర్జించిన పుడు ఆందుం 
50 నక్షత 
ములు ఇప్పుడు ఆ దేశమున ఉన్న 50 రాష్ట్రము 
లను తెలియజేయును. జాతీయ గీతము: “ది స్టార్‌ - 
స్పాన్‌గిల్‌ డ్‌ బేనర్‌" (నక్షత మండిత పతాక); 
నాణము : డాలరు ($); డాలరు చిల్లరన 109 


fh 


డిన రాషముల సంఖ;ను కుకు 
జ లి 





వానా “4 శవా శో ల We 3 
మ TDC TY థ్‌ ఆతి నాహనికుడగు 
జు = నా FD we సై గో a 
wae fe టు ల ahr స్‌ క క భం తన జాతు" re 


హం 


ఓ] 


సెంట్టుగ పెభక్తము. ఒక డాలరు 
క్రోలతాకములు be lol Te 
దున్న ద్క, 
పధ సరు 


యు 


జ p— ఇం ల్‌ 
అనక ప్న ర-గ ముల ందు 
పా 
జో క ల 
పరిగణన కలదు. కాలగ 
వ 


అ 
భారతదిక మున సాయంకాలపున వ గం. ఏ0 ని. 
టీ 


అయినపుడు తూర్పు ఆమెరికాలో ఊఉ. 7 గం? 
మధ్య అమెరికాలో ఊఉ. 8 గం ; పళ్చిమ ఆమెరికాలో 
ఉ 5 గం, అలాసా,_-హదాషులలో ఊఉ కై గం 
గను పరిగణన జరు చున్నది. 

1. ఉనికి మొ. పశ్చిమార్థ _ గోళమున 
ఉతర ఆమెొకాయందు ఈ విశాల రాజము నెల 
కొనియున్స్నడి దేశమునండలి 50 రాష్ట్రములలో 
శర రాష్ట్రములు ఎక భూధాగమగ ఉత్తర అమె 


Y= 
రికా మధ్య గహమియందు ఉండగ, 49వ రాష్ట్ర 
మగు “అలానా _', ఈ భూభాగముతో మడివడక, 
వేరు" ఉతర ౨మె5కా కాయందే వాయవ్యపు మూలన 


* ఈ పేరు చివరగల "అమెరికా" అను పదమునుబట్టియే ఈ దేశమునకు చెందిన వజలు మొదలగువారి విషయ 
మున “అమెరికన్‌? అను పదమును మ్మాతమే వాడుట పరిపాటి అయినది. (ఉదా: అమెరికన్‌ సేనలు, అమెరికన్‌ 
రాజ్యాంగము మొ.) ఇక దేశపు పేరును నైతము కొన్ని యెడల సంక్షిప్తమగే యునైటెడ్‌ స్టేట్స్‌ అని ఆనుటయ 


కలదు. ఆందువలననే ఈ గంథమున ఆ దేశపు పేరును కొన్ని యెడల పొడి అక్షరములలో యు, 
జరిగినది. కొన్ని తెలుగు [గంభములందు ఈ దేశపు నామము అమెరికా సంయుక్త 


బడుటయు కలదు. 


సై. అని వాడుట 
రాష్ట్రములు అని ఆ:,ధీకరింప 





588 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఉన్నది. ఇక 50వ రాష్ట్ర మగు 'హవాయీోీ” ఆమెరికా శాఖయు, పశ్చిమమున పసిఫిక్‌ మహాసము[దమును 
పశ్చిమ కీరమునకు కడుదూరమున పసిఫిక్‌ మహా సరిహద్దులందున్న వి. 'అలాస్కాా'కు ఉ తీరమున 
సముద పరివృతమగు ద్వీపసమూహ _హాంతముగ ఆర్కటిక్‌ మహాసము దమును; తూర్పు దశ్నీణము 
ఉన్నది. దేశపు ముఖ్య భూభాగమునకు ఉ త్రరమున లందు కెనడా, పసిఫిక్‌ మహా సము[దములును, 
కెనడా; తూర్పున అట్లాంటిక్‌ మహా సమ్ముదము; పశ్చిమమున బేరింగ్‌ జలసంధియు కలవు. 
దక్షిణమున మెక్సికో దేశమును, మెక్సికో సింధు అలాస్కా, వాహయిలతోచేరిన దేశపు మొ తపు 


ఇండి శ జ్రబాం Ie 
న ౭ 
హ్‌ \ ఖా లులక్లొసం 829 


( ॥ లీ 7 
య సే వల్లే యన్‌ 
క ఇ చేపా ల్ల ప. వొ / పే వ 
(a F = ఎక్‌ ల్‌ కట్‌ ఆల్‌ చ 


చన మయి? ఇవినాయా 


+ a 


స 





పటము 15. 
వైశాల్యము 98,88,169 చ. కిమీ. [ఈ లెక్కలో విస్తీర్ణము చేరలేదు]. ఈ డేశపు విస్తృత భూతల 
దేశమునందలి చిన్న జలాశయముల వి స్తీర్ణములు మిన వివిధ దిక్కులనున్న ఈ దిగువ నాలుగు 


_చేరినను, ఉత్తరపు సరిహద్దున ఈ దేశమునకే 
చెందియున్న [గేట్‌ లేక్స్‌ (మహా సరస్సుల) 


లముల అక్షతులారేఖల లెక్కలు ఈ దేశపు 
స్పృతిని కొంత తెలియజేయగలవు, 


స 
ఖ్‌ 
వి 


యునై బెడ్‌ సైట్స్‌ ఆఫ్‌ అమెరికా 569 








స్థలము ఉన్న దిక్కు. 
పాయింట్‌ మారో, అలాస్కా ఉత్తరము 
వెస్‌ కాడీహెడ్‌, 

ట్ట తూర్పు 
ఈస్ట్‌ పోర్ట్‌, మెయినీ 
కేవీరాంగెల్‌ , అటూదీవి, అలాస్కా పశ్చిమము 
యట్‌ 

సౌత్‌కేప్‌, హవాయీ దక్షిణము 


భనకు. మలం ఎకంటననటోలునను. (రంధి నరాల అలయ. చం రానా. అజ జ అలర. నతు య అయ యయ అనాం 


దేశపు మొత్తపు ఉత్తర - దక్షిణముల నిడివి 
2,560 కిమీ; తూర్పు - పడమరల కొలత 4,480 
కిమీ. దేశపు దూతల వై విధ్యమునకు, అందలి 
పర్వత (శేణులే మూలకారణములని చెప్పవచ్చును. 
ఈ |శేణులు ఉ త్రరమునుండి దక్షిణమునకు పయ 
నించినవి. ఇందు పడమటి భాగమునఉన్న రాకీ 
పర్యత గ్రోణులును, తూర్పునఉన్న అప్పలేచియన్‌ 
[(శేణియు [పముఖములు. తూర్పున అట్లాంటిక్‌ 
మహా సము[దమును ఆనుకొనియున్న సన్నని తీర 
మైదానము, ఉత్తరమున వెడల్పు తక్కువగ 
ఉన్నను, దక్షిణమునకు చేరుకొలది విస్తృతినిపొంది, 
మెక్సికో సింధుళాఖా (పాంతమున పెద్ద మైదాన 
ముగ రూపొందుచున్న ది, ఈ తీరమైదానమునుండి 
పశ్చిమమునకు పోవుకొలడి భూమి |క్రమగతిలో 
ఎత్తున 'పిరుగుచు కడకు అప్పలెచియన్‌ పర్వత 
| శేణిని చేరుకొనును. ఈశాన్యమున “అలబామా” 
రాష్ట్రము మొదలుగ నైబుతి దిక్కునకు కడు 
దూరము పయనించిన ఈ శిణియందలి కొండ 
లకు, ఆయా రాష్ట్రములలో వేర్వేరు నామములు 
కలవు. భూగర్భ శాస్త్రరీత్యా ఇవి చాల పురాతన 
శె లములు; శిఖరములందు మాతమే చెట్టు చేమలు 
కన్ప్సట్టును. ఈ కొండలలో కొన్ని మాతషు 
ఎత్తున 1060 మీ. ను మించి ఉన్నవి. నార్త్‌ 


అవత్షాంశ రేఖ తులా రేఖ 
71°2లి' త, 15622“ ప. 
44°49" ద్తి 66567" ప. 
ర్‌బి°ర్‌ర్‌' &, 17227 తూ. 
19°56” ఊడ. 1554 ప 


న అాకరనాలతదేతనటా.-లకాడాలాజమ్తుతత లకం డాం. 
or నానడం వారా లలల = మాము. కిచ కంసుని లమెంటాన.... బన లిట టం అల. అల పమ ఇ ile దా రలనాకేను వనాల యా వాతిలా. wr సనాతన క ననా 


కరోలినా రాష్ట్ర మునందలి మిచ్చెల్‌ శిఖరము 
(2,082 మీ.) పని అన్నింటి పెద్దది. 


ఆప్పలేచియన్‌ పర్వత శేణికిని, రాకీ పర్వత 
పర్వత శేజికిని మధ్య దాదాపు 1600. మీ. 
వెడల్భుగల దేశమధ్యపు సమభూమి కలదు. చూచు 
టకు సమభూమిగనే కన్పట్టుచున్నను తూర్పున 
నుండి రాకీ పర్వత్మశేణకి చేరుసరికి కమముగా 
భూమి ఎత్తు దాదాపు 1060 మీ. సెరుసుచున్నది. 
ఈ సమభూమి మధ్యన ఊఉ త్రరమునుండి దజకీణము 
నకు మీస్సిసివీనది (పవహించుచున్న ది దేశపు 
భూతలమున మూడింట రెండువంతుల భూమిపై 
బడు నీరు ఈ నదిలో చేరుచున్నది. ఈ నదిలో తొలు 
తగా పశ్చిమమునుండి వచ్చిన మిస్ఫోరీయు, తరు 
వాత తూర్పుననుండి వచ్చిన ఓీహియోనదియు 
కలియుచున్న వి. వీసి అన్నింటితో కలసి సాధార 
ణముగ మిస్కోరీ-మిస్సిసిపి అనుపేరున వ్యవహృత 
మగు ఈ మహానది, పుట్టినచోటునుండి 6,400 
కి.మీ. పయనించి కడకు మెక్సికో సింధుళాఖలో 
పడుచున్నది. దేశమధ్యపు సమభూమికి ఉత్తరపు 
సరిహద్దున తూర్పువై పున మహాసరస్సులు (గేట్‌ 
లేక్స్‌) ఉన్నవి. అయిదు సరస్సులు; సుపీరియిద్‌ 
(82,414 చ.కిమీ.), హురాన్‌ (59,570 చ కిమీ), 


570 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


మిచిగన్‌ (59,016 చ కిమీ.), ఈరీ (25,719 

చ. కిమీ.', ఓన్‌టారియో (19,529 చ. కిమీ.) 

అనునవి ఈ వేరున సంయు క్షముగ వ్యవహరెంప 

బడుచున్న వి. పపంచపు మం ప్రక రాసిలో 

దాదాపు సగభాగము ఈ సరసు,లందే కలదని 

అంచనా. ఆట్టాఎటిక్‌ మవహాసము[దమున (పయాణము 
సంచ తళ 


సన. గ్‌ ొప్నస్టీమర్ధ సయితము, నెయింట్‌ 


న 
చేరుటకు య. 


మార్గ ముద్వారా మహాసరస్సులను 
వసతులు కల్పింపబడినవి, 


రాకీ పర్వత శేణిని దేశపు జలవిభజనరేభగ 
పరిగణింపవచ్చును. దానికి తూర్పున పడు వర్షపు 
సీరంతయు మెక్సికో సిఃధుకాఖ వైపునకు పోగా, 
పశ్చిమమున పడెడు వర్షజబము పసిఫిక్‌ మహా 
సాగరము వైపునకు పయనించుచున్నది. అట్టి 
పశ్చిమవాహినులగు నదులలో దశీణమున ఉన్న 
కొలొరాడో నదియు, వాయవ్యమున ఉన్న కొలం 
బియా నడియు గణనీయములు; వీనిలో తొలుటిద 
కాలిఫోర్నియా సింధుకాఖలోను, రెండవది పనిఫిక్‌ 
మహాసమ్ముదమునను చేరుచున్నవి. వీనిలో పతి 
యొకటియు దాదావు 1920 కిమీ పొడవుగలవి. 


రాకీ పర్వతములు, భారత దేశపు హిమాలయముల 
వలె, = యువక శైల జాతికి చెంది 
నవి. రాకీ శేణులవంటివే యగు కొన్ని చిన్న 
వర్యత, శ్రేణులు రాకీ, శేణికి పసిఫిక్‌ సాగరతీర 
మునకును మధ్యన ఉతర దకిణములకు వ్యాపించి 
ఉన్నవి. వీనిలో సియె[రా నెవడా. కాసేగడ్‌, 
కోస్ట్‌ రేంజి అనునవి (పముఖములు. రాకీ, శేణికిని, 
సియెర్రా నివడా - కాస్కేడులకును మధ్య (గేట్‌ 
బేసిన్‌ అనబడు పాంతము కలదు. ఇందే యు స్తై 
యందలి తక్కువ వర్షపాతము కల పీఠభూములును 
ఎడారులును, శిథిల పర్వతములును కలవు. పసి 
ఫేక్‌ నముదతీరపు మైదానము చాలవరకు సన్నని 
చీలికవలె కన్పట్టును. కొన్నియెడల అట్టి మైదా 


నము వఏడియులేకుండా పర్యత శేణి సరాసరిన 
సమ్ముదములోనికే చొరబారును. సియ్యెరా నివెడా 
కును కోస్ట్‌రేంజికిని మధ్యన కాలిఫోర్నియాలోయ 
కాననగును ఇది ఆతి విసృృతమగు నిమ్నభూమి. 
పశ్చిమ పర్వత శేణులలో 4,250 మీటరు ఎతు 
నకు మించిన శిఖరములు 7! ఉన్నవి. వీనియందెల్స 
అత్యున్నతమైనది విట్నీ శిఖరము (4, ఓ£05 మీ.) 


దేశముననే రాజ్యాంగరీత్యా wa 
అలాస్కా., దేశపు ముఖ్య భూతలమునుండి, కెనడా 
వలన వేరుచేయబడి ఉన్నది ఈ అలాసాయందు 
తూర్పు పడమరలకు, దాదాపు సమానాంతరముగ 
పయనించు పర్యత శ్రేణులు రెండు కలవు. వీనిలో 
ఉ త్రరవ మ ననుండు [బూక్‌ రేంజి [క్రమముగ 
ఆర్స్‌ టిక్‌ మహాసము[దములోనికి దిగకారుచున ది; 
దశ్నిణమున నుండు పర్వత శేణులకును పసివిక్‌ 
మహా సముదమునకును మధ్య తీర మెదానము 
కలదు ఉతర_దకిణ పర్వత కేణుల మధ్యనుండు 
పరీవాహ భూమియందు యూకాన్‌నది [పవపాంచు 
చున్నది. ఈ నది కెనడాలో జన్మించి, అలా 
స్కాలో |పవహించి, పశ్చిమమున బేరింగు సము 
[దములో పడుచున్నది అలానా. (పా, తపు 
ద్వీపకల్పమును, దానివద్దనుండి సము[దములోనికి 
చొరబారిన ద్విపముల వరుసయు, ఆగ్ని పర్యత 
మయములు. వీనిలో కొన్ని ఇప్పటికినీ మండు 
చునే ఉన్నవి. 


ఇక దేళాంతర్భాగముగ లెకగాకు వచ్చియు, 
దూరమున పసిఫిక్‌ మహాసముద పరివృతమై 
ఉన్న హవాయీ అనునది ఒక ద్వీప సమూహము. 
వీనిలో హవాయీ అనునది పెద్దది. 


యు. సే. దేశమున_దెల్ల అత్యున్నతమగు మెక్‌ 
కిస్తీ శిఖరము (6177 మ్‌.) ఆలాస్కాలో ఉన్నది; 
ఆతి నిమ్నమగునది కాలిఫోర్నియాలోని డెత్‌ చిలీ; 
ఇది సముదమట్టమునకు 66 మీ. దిగువన ఉన్నది 


యునై టెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా 571 


దేశపు ముఖ్యభూభాగపు తీరభూమీ పొడవు 
7,990 కిమీ.; అలాస్కా పాంతపు తీరపు పొడవు 
10,625 కిమీ.; హవాయీ ప్వపసమూహపు తీరపు 
నిడివి 1200 కిమీ. మొత్తపు దేశపు తీరభూమి 
పొడవు 19,815 కిమీ. 


2, శీతోష్ణస్థితి మొ. : దేశము అతివిసృృత 
మగుటవలన, శీత్రోష్ట పరిస్థితులును | పాంతములను 
అనుసరించి వేర్వేరు రీతులుగ ఉన్నవి. సాలీనా 
సరాసరి ఉష్ణో గతలు ఉత్తర దక్షిణములమధ్య చాల 
మార్పులను పొందుచున్నవి. న్యూయార్క్‌ నగర 
మున అది సరాసరి క4°ఫా.; చార్‌ లాట్టి (ఉత్తర కెరో 
లినా) యందు 60.8” ఫా; జాక్‌ సన్‌ విల్లీ (ఫ్రోరిడా) 
యందు 69.5. ఈ [పొంతములండు వానలును 
ఎక్కువయే; వర్షపాతము సాలీనా 100 సెం. మీ. 
దీనికి పశ్చిమమున మైదానమున గాలిలో చెమ్మదనము 
తక్కువ; వానలును ఒక క్రమపద్ధతిలో కురియవు; 
కావున అచ్చట అతివృష్టై బాధ కన్నను అనావృష్టి 
బాధయే తరుచుగ ఎక్కువగ ఉండును. ఆత్యు 
త్రరమున మిన్నెసోటా, ఉత్తర డకోటాలలో శీత 
కాలపు కనీసపు ఉప్పోగత 9) ఫా; అచట జులై 
నెలలో సరాసరి ఉష్ణో [గత 6కికు దరిదాపున 
ఉండును. దకీణమున టెక్సాస్‌ రాష్ట్రపు మైదా 
నములందు జనవరి నెలలోని సరాసరి ఉష్ణో గత 
50° నుండి కక్‌” ఫా, వరకు మారుచుండును. ఇక 
అచ్చట జులై నెలలో ఆ ఉష్టో గత 60° నుండి 
రక” వరకు మార్పొందును. మెదానపు ఉత్తరపు 
అంచుపొడవున, ఉత్తరమున 45 సెం. మీ; దక్ని 
ణమున 62 5 సెం. మీ, కు సాధారణముగా సాలీనా 
వర్షపాతము పైబడి ఉండదు అయినను ఈ వర్ష 
మున ఆత్యధిక భాగము ఎఎడకాలమున వర్షించును; 
కావున ధాన్యముల పంటకు విరివిగ ఆది సాయపడ 
గలుగుచున్నది. ఆ (ప్రాంతమున, ముఖ్యముగ 
దక్షిణభాగమున, వానలుపడసి సంవత్సరములందు 
నేలమీది దుమ్ము గాలికి పెకి లేచి, తూర్పుదిశకు 


పయనించుచు సూర్యకాంతిని సైతము మరుగపరచు 

చుండును. రాకీపర్యాతముల తూర్వున 480 కిమీ. 
అతత. 

వెడల్పున, 1660 కిమి, పొడవున ఉతర ద్ని 


ణములకు వ్యాపించిన విశాల నసనమణూమిగి దాదా 
ఆ 


దశ్షిఐభాగమున సాలీనా సరాసరి వర్షపాతము 
50 సెం. మీ.; ఉత్రరమున ఆడి వళ సెం మీ 
ఆదియెనను ఒక కతిలో ఉండిదు. ఒక సాలున 
ఆతివృష్షియు, మరియొక సౌలున ఆనావృష్టియు 
ఆచట తరచుగ కననగును. ఇచటకు వానను 
కొనివచ్చు ఉష్టమండలపు వాయువులు మెక్సికో 
పీఠభూముల ఉన్నత |పడేశములనుండి బయలు 
దేరును; వానియందలి నీటియావిరి సాధారణముగ 
కొలదిగ మాతమె ఉండును. అందువలన ఈ 
సమభూమియందు ఒకొ),_క పుడు ఆతిదిర్భ్ద కాలము 
ఆనగా కొన్ని సమయములందు 120 రోజుల 
వరకు వానలే లేకుండుట సంభవి. చుచున్నది. 
కాని కురిసినవుడు మ్యాతము విపరీతముగ కుంభ 
వృష్షిగ వర్షించును. సంవత్సరపు వర్గ పాతమున 
మూడవభాగము, ఒకే దినమున పడుటయు కలదు. 
ఇచట వఎండకాలపు, చలికాలపు ఉష్టో గతల 
మధ్య విపరీతపు వ్యత్యాసము కలదు ఎండ 
కాలమున ఆ ఉష్టోగత 110° ఫా.ను దాటుట 
తరచుగ కననగును. మిన్నెసోటా రాష్ట్రమున 
జనవరియందలి కనీసపు ఉష్టో[గత 4° ఫా, వరకు 
పడిపోవును. ఈ సమభూమియందు శీతకాలమున 
విపరీతపు చర్చని గాలులును తక్కిన బుతువులందు 
తుఫానులును అతిసాధారణ సంఘటనలు 

రాకీపర్వత పరిసర భూములును, పసిఫిక్‌ 
మహాసము దమునకు సమాంతరముగ పయనించు 
తక్కిన పర్వత సీమలును సౌమ్యకశీతోష్టతకు పేరు 
గన్నవి. ఈ పర్వతముల పశ్చిమపు వాలు తలము 
లందు వర్తపాతము చాల ఎక్కువ. కాని పర్వత 
[శేణుల నడుమ ఉన్న [పాంతమున వర్షపాతము 


572 [వపంచ రాజ్య సర్వస్వము 


ఎక్కువ; ఇచ్చట ఉఊ తర, దక్షిణ పాంచముల 
మధ్య ఉష్ణో గతలందు వ్యత్యాసమును ఎక్కువయె. 
న్యూమెక్సికో, అరిజోనా, ఆగ్నేయ కాలిఫోర్ని యా 
అలో జులై, ఆగస్సు, సెప్టెంబరు నెలలందు వర్షము 
లెక్కువ; అయితే [పాంతములను అనుసరించి 
ఆటసయితము అది. మారుచున్నది. ఆందు 
యూమాలో ఆకాలమున సరాసరి వర్షపాతము 
75 సెంమీ. ఉత్తర ఆరిజోనా, న్యూమెక్సికోలలో 
ఆది 75 నెం. మీ. ఇక, అరిజోనాలో సాలీనా 
సరాసరి ఉష్టోగత 69° ఫా.; అట జులైలో గరిష్ట 
ఉష్ణో గత 89.8° ఫా.; జనవరిలో కనీసపు ఉష్టో 
[గత 49.7° ఫా. ఊటా-అరిజోనా రేఖకు ఊత్త 
రమున ఉన్న [ప్రదేశమున ఎండకాలమున గాలిలో 
చెమ్మదనము చాల తక్కువ; అట గీతకాలమున, 
వసంతబుతువు ఆరంభమున మా।తమే ఎక్కువగ 
వానలు కురియును. [గేట్‌ సాల్ట్‌ సరస్సునకు 
పశ్చిమమున ఉన్న ఎడారి లోయలలో, సాలీనా 
సరాసరి వర్షపాతము 10 సెం. మీ. మా|తమే. 
ఉ త్తరపు వీఠభూములు మొత్తముమీద బెట్టభూములే 
ఆయినను ఇడాహోరాష్ట్రమువను వాషింగ్‌ టన్‌ 
రాష్ట్ర మధ్య|పాంతములందును సంవత్సరమున 
150 నెం. మీ. లేదా అంతకుమించి వర్షము పడు 
చుండును. పర్యత।శేణుల మధ్యనున్న భూమి 
యందు అంతటను నీరు కొన్నియెడల అంతగా 
లభ్యముకాదు; అందువలన ఆట మానవ వ్యవ 
హారములును ఆ పరిస్థితికి అనుగుణముగనే 
రూ పొందుచున్నవి. 


పసిఫిక్‌ తీరమునఉన్న ఉన్నత పర్వత శణులు, 
తూర్పుననుండి వచ్చు భూతలపు బెట్ట పరిస్థితుల 
నుండి, ఆ తీరమును వేరుపరచుచున్న వి; అందు 
వలన అచట శీతకాలములు సమశీతోష్టముగను, 
[గీష్మము నులివెచ్చగను ఉండును. అట దక్ని 
ణమున ఉన్న లాస్‌ఏన్‌జెలెస్‌ వద్ద జనవరిలో 
ఉహ్టోగత 56 ఫా; జులైలో ఈ ఫా, ఉత్తరమున 


సీటిల్‌ నగరమున జనవరినెల వేడి 88” ఫా, జులై 
నెలలో 6కి ఫా. ఆ తీరమున దక్షిణముననుండి ఉ త 
రమునకు పోవుకొలది వర్షపాత ప్రమాణము త్వరిత 
గతిలో పెరుగుచుండును. దక్షిణపు కాలిపోర్ని యా 
తోని గీన్‌లాండ్‌ రాంచ్‌ (ఇన్యో జిల్లా) వద్ద 
సాలీనా వర్షపాతం 8.70 సెం.మీ. కాగా ఉత్త 
రమున ఓరెగాన్‌ రాష్ట్ర మున గ్రైనోరా (తిల్పమూక్‌ 
జిల్లా) వద్ద ఆ వర్షపాతము 824.7 సెం. మీ. 


దేశపు ముఖ్యభూభాగ ముతో చేరక విడిగాఉన్న 
అలాస్కా- రాష్ట్రమున శీతోష్టపరిస్థితులు ప్రాంత 
ములను అనుసరించి మారుచున్నవి. రాష్ట్రపు 
ముఖ్యనగరమగు జునేవో ఉన్న అలాస్కాసింధు 
రాకా [పాంతము చేరియన్న తీరభూమి యందును, 
అల్యూషియన్‌ దీవులందును, సముదతీర సహజ 
మగు సౌమ్య శీతోష్టత ఉండును, జునేవోలో 
జనవరి యందు సరాసరి ఉష్ణో[గత బీర” ఫూ; 
ఇక రాష్ట్రాంతర్భాగ మున ఎండకాలమున ఎండలును, 
చలికాలమున చలియు ఎక్కువ. అయితే ఎండ 
కాలపు నిడివి చాలతక్కువ; చలికాలము ఆతి దీర 
కాలికము. రాష్ట్రాంతర్భాగ (ప్రదేశమున సరాసరి 
ఉష్టో [గత జనవరిలో 11.6 ఫా. గను, జులైలో 
60° ఫా. గను ఉండును. అచటి వర్షపాతము 25 


సెం. మీ, 


ఇక పావాయూ యందు సౌమ్యమగు, శీతోష్ట 
స్థితి సదా కాననగును; అచటి హోనూలూలూ 
నగరమున సరాసరి తాపకమము జనవరిలో 
72.5 ఫాం; జులై లో 78.8° ఫా. అచటి వర్ష 
పాతము సాలీనా రమారమి 42 సెం. మీ. 


అతి వి సృ్పృతమగు ఈ దేశమున ఆయా [పాంత 
ముల భూలశకశ్షణ, వర్గపాతాదులకు అనుగుణముగ 
అడవులు, గడ్డివీడులు, ఎడారి పొదలు ఆటనట 
కానవచ్చుచున్న వి. మధ్యదేశపు సమత లభూమి 
ఒకానొకపుడు పొడవు గడ్డిగల వీశులకు “పేరొంది 


యునై టెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా 578 


“ది; కాని దాదాపుగ ఆ భూమియంతయు ఇపుడు 
'సేద్యమున ఉన్నది. తూర్పుదేశమున అటనట 
అడవులు కలవు; ఇందు వైన్‌, ఓకు, భూర్జ, 
మొదలగు వృక్షములు కలవు. పనిఫిక్‌ తీరపు 
ఆటవీ పాంతము మహ త్తమ వృక్షములకు పేరొంది 
దర్శనీయముగ ఉండును. 'చెక్సాస్‌లోను, న్యూ 
మెక్సికోలోని దశిణ పక్చిమభాగములందును, ఆరి 
జోనా, లూయీసియానా, అలబామా, ఫ్లోరిడాల 
లోను మంచి పచ్చిగడ్డి వీడులు కలవు. పసిఫిక్‌ 
తీరమునను ఇడావో, వాషింగ్‌టన్‌, ఓరెగాన్‌, 
కాలిఫోర్నియాలలో కూడ ఇట్టివియ కననగును, 
పశ్చిమపు శె ల| కేణుల మధ్యనున్న కొన్ని [పదే 
శములందును, (గేట్‌ సాల్ట్‌ సరస్సు, డెత్‌ వెలీల పరి 
సరములందును ఎడారిపొదలు విరివిగ ఉన్నవి. 
ఆలాస్కాయందలి పర్వతసానువులందు సూచీ 
ప్మతజాతి వృక్షములుకల దట్టపు అడవులు కలవు. 
పూవాయీ యందు వెదురుటడవులు చాలగ కన్న 
ట్టును. అయినను |[పస్తుతము వానిలో ఎక్కువ 
భాగము కొట్టివేయబడి, అట చకె_రచెరకు సాగు 
చేయబడుచున్న ది, 


దేశమున కన్పట్టు వివిధ వృక్షజాతుల మొ త్రపు 
అంచనా 4,600 నుండి రి,800వరకు మారు 
చున్నది. సస్తన జంతుజాతుల సంఖ్య 1,500 
ఉండునని అంచనా, వివిధ వర్ణముల ఎలుగులును, 
బింకలును, అడవి మేకలును ఇందు చేరి ఉన్నవి. 
పూర్వమున కారెనుములు విపరితముగ ఉండెడివి, 


కాని ఇపుడవి పంళషత వనములండ మ్మాతమే 
కన్నట్టుము. ఎలుగు వేటకు అలానా _ పేరొంది 
నది. అచట కన్పట్టు గోధుమరంగు ఎలుగుబంటి 
బరువు 550కి. [గా. మండి 650 కి గా.ల 
వరకు ఉండును. 


మె త్తని బొచ్చునకు పేరొందిన సీలు, బీవరు 
మొదలగు జంతువులు విరివిగ కొన్ని (పదేశము 
లందు కన్నట్టును. పక్షిజాతులును దేశమున ఎిరివిగ 
కలవు. సర్పములలో విషజాతులును, విషహీన 
జాతులును అచ్చటచ్చట కన్పట్టును. మత్స్యసంపద 
సము దతీరముననే గాక, దేశాంతర్గతమ.లగు మంచి 
నిటి సరస్సులందును విరివిగ కలదు. దకిణదేశప్రు 
కొన్ని నదులలో మొసళ్ళు తరచుగ కన్పట్టుచున్న వి. 


వ్ర జసనంఖ్య : ఈ దేశపు జనసంఖ్యా గణ 
నము తొలుతగ 1790 లో జరిగినది. అప్పటిలో 
అందు పదమూడు రాష్ట్రములే ఉండినవి. అప్పటి 
జనసంఖ్య 89,29,214, తదనంతర కాలమున 
కొత్త రాష్ట్ర ములు ఆంతటంతట వచ్చిచేరుటవలనను, 
వివిధ దేశములనుండి |పజలు కొత్తగ వలసవచ్చుట 
వలనను, సహజరీతిలోను జనసంఖ్య ఎంతయో 
పెరిగినది. 1790 మొదలుగ పదియే=డ్ర కొకసారి 
జరిగిన ఈ జనాభా లెక్కలలో ఆ విస్తరణ (పతి 
ఫలించినది. 1970లో ఆ జనసంఖ్య 20,82, 11, 
926 ను చేరుకొనినది. ఈ దిగువన ఆ జనసంఖ్యా 
వివరములు రాష్ట్ర ములవారీగా, తక్కిన కొన్ని 
వివరములతో పాటుగ ఈయబడినవి. 





నా మ మాయు. మ్ల 
1. అయోవా 1,45,791 28,25,041 డెస్‌మయోనిస్‌ 2,00,587 
2. అలబామా 1,88,687 84,44,165 మాంట్‌ గోమెరి 1,88,886 
లీ. అలాస్కా. 15,18,178 8,02, 178 జునేవో 18,888 
4 ఆర్‌ కాన్సస్‌ 1,87,589 19,28,295 లిటిల్‌ రాక్‌ 1,892,488 





5174 'పపంచ రాజ్య సర్వస్వము 


నన రాష్ట్రము అనన్య మళ్యనగరయయమ మరస 
5. ఆరిజోనా 2, రర్‌, 0౨4 17,72,482 ఫోనిక్స్‌ 8,68,857 
6. ఇండియానా 98.994 51,98,669 ఇండి యానా_ పోలిస్‌ 7,44,624 
7. ఇడాహో 2,16,418 7,18,008 బొయిసీ 74,990 
8. ఇలినాయ్‌ 146,076 1,11,18,976 (స్పింగ్‌ ఫీల్డ్‌ 91,758 
రి ఊటా 2,19,982 10,59,278 సాల్ట్‌ లేక్‌ సిటీ 5,57,685 
10. ఓళ్లహామా 1,81,080 ౨5,59,258 ఓక్లహామా సిటీ 8,87,698 
11. ఓరెగాన్‌ 2,51,181 20,91,885 సెలెమ్‌ 68,296 
12. ఓహియో 1,60,765 1,06,52,017 కొలంబస్‌ 5,40,025 
18. కాన్‌సాస్‌ 2,18,064 22,49,071 టొపెకా 1,86,407 
14. కాలిఫోర్నియా 4,11,015 1,99,58,184 సా కెమెంటో 2,57,105 
15. కెంటకీ 1,03,628 92,19,811 (ఫాంక్‌ ఫర్ట్‌ 21,౧09 
16. కెరోలినా, ఉత్తర 1,86,524 50,82,059 రాలీ 1,52,289 
17. కెరోలినా, దక్షిణ 80,482 25,90,516 కొలంబియా 8,22,830 
18. కొనెక్‌ టికల్‌ 12,978 80,82,217 హార్డ్‌ పోర్ట్‌ 1,58,017 
19. కొలరాడో 2, 70,000 22,07,259 డెన్‌వర్‌ 12,27,529 
20. జార్జియా 1,52,489 45,89,575 ఆట్టాంటా 18,70,164 
21. దెక్సాన్‌ 6,92,407 1,11,56,780 ఆస్టిన్‌ 2,51,508 
22. జెన్నెస్పీ 1,09,412 89,24,164 నాష్‌విల్లీ 5,41,108 
౨8. డకోటా, ఉత్తర 1,88,092 6,17,761 విస్మార్‌్‌_ 24,708 
బి4. డకోటా, దక్షిణ 1,99,552 6,66,257 పియ్యెగే 9,700 
౨5, డిలావేర్‌ 5,828 5,48, 104 డోవర్‌ 17,165 
విర. నె బాస్వా. 2,00,018 14 88,791 లింకన్‌ 1,49,516 
27. నెవాడా 2,86,299 4,88,788 కారన్‌ సిటీ 15,468 
28. న్యూజెర్సీ 20,295 71,68,164 (చెంటన్‌ 1,04,638 
29. న్యూ మెక్సికో 8,15,115 10,16,000 సాంటా పే 41,167 
80. న్యూయార్క్‌ 1,28,402 1,82,41,266 ఆల్బనీ 1,15,781 
81. న్యూహాంప్‌ షైర్‌ 24,097 7,87,681 కన్‌ కార్డ్‌ 80,022 
82. పెన్సిల్‌ వేనియా 1,17,412~ 1,17,98,909 హారిస్‌ బర్గ్‌ 68,061 


జా పస 








యునై టెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా 57b 
“వరస అ చు కిమ్‌ 1970 see మ ఖునగర 
సంఖ్య వైశాల్యము జనసంఖ? జనసంఖ్య 1970 
లీల. స్టారిడా 1,51,870 67,89,448 తల్పహస్సి 71,897 
ఏ4%. మస్సాసువెట్స్‌ 21,886 58,89,170 బోస్టన్‌ 27,589,700 
లీక. మాంటనా 8,81,087 6 94,409 హెలీనా 22,780 
86. మిచిగాన్‌ 1,50,779 88,76,088 లాన్‌ సింగ్‌ లి, 78,474 
ల, మిన్నెసోటా 2,17,788 98,05 069 సెయింట్‌ పాల్‌ 3,09,980 
88. మిసిసిపీ 1,28,584 22,16,912 జాక్‌ సన్‌ 1 90,060 
89. మిస్సోరీ 1,80,487 46,77,899 జెఫర్‌సన్‌ సిటీ పల్లి 407 
40. మెయినీ 86,027 9,98,668 అగస్టా 21 945 
41. మేరీలాండ్‌ 27,894 89,22,899 అన్న పొలిస్‌ 25, 592 
42 రోడ్‌ ఐలాండ్‌ 8,144 9,49,728 | పావిడెన్స్‌ Lise 
4కి. లూయీసియానా 1,25,675 86,48,180 బాటన్‌ రోగ్‌ 1,65,968 
44, వర్జీనియా 1,05,711 46,48,494 రిచ్‌ మాండ్‌ 9 49,074 
శీర్‌, వర్జినియా, పశ్చిమ 62, 629 17,44,287 చార్జెస్‌టన్‌ 1,51,662 
46. వాషింగ్‌ టన్‌ 1,78,617 84,09,169 ఓలింపియా విత, 111 
47. విస్‌కాన్సిన్‌ 1,45,489 44,17,988 మాడిసన్‌ 1,13,258 
48. వెర్‌ మాంట్‌ 24,887 4 44,782 మాంట్‌ పెలియర్‌ 5,609 
49. వ్యోమింగ్‌ 2,58,597 8,82,416 చెయెన్నే 40,914 
50. హవాయీ 16,688 7,69,918 హోనూలూలూ 3,21,371 
51. కొలంబియా జిల్దా* 179 7,56,510 మ ఆల 


1970 లెక్కలను అనుసరించి ఒక లక్ష [పజ 
లకు మించిన జనసంఖ్యగల పట్టణములు 896 
కలవు, అందును 10 లక్షలకు “పెబడిన జనసంఖ్య 
కలవి 80. వీనిలో మై పట్టికలో పేర్కొనబడినవి 
గాక ..తకింనవిఃః న్యూయార్‌ ,_ (1,14,48,480, ) 
లాస్‌ ఏంజలెస్‌ వీచి (69,74,108) చికాగో (68, 


mmm 


92.509), ఫిలడెల్ఫియా (47,77,414), సాన్‌ 
ఫాన్సిస్కో ఓక్‌ లాండ్‌ (30,69,797, వాషింగ్‌ 
టన్‌ (28,85,787), పిట్స్‌బర్డ్‌ (28,88,7౯8), 
సెయింట్‌ లూయీ (28,81,016), బాల్టిమోర్‌ 
(20,45,200) క్రీవ్‌ లాండ్‌ (20,48 559), హౌస్‌ 
టన్‌ (19,58,491), నెవార్క్‌ (18,47,542), 





* దేశపు సమాఖ్యా (ఫెడరల్‌) పభుత్యపు ముఖ్యనగరమగు వాషింగ్‌ టన్‌ నగరము ఈ జిల్చ్దాయందున్నదది. 
తొలుత ఈ [పాంతము మేరీలాండ్‌ రాష్ట్ర మున ఉండెడిది; కాని దేశపు ముఖ్యనగరపు నిర్మాణమున క్రై ఇది ఆ రాష్ట్రము 
చేత 1791లో దత్తము చేయబడినది. ఈ జిల్లా రాస్ట్రముల లెక్క-లోనికి రాదు, 


5/6 (పపంచ రాజ్య సర్వస్వము 


మిన్నియాహోలిస్‌ - సెం. పాల్‌ (18,25,018), 
డల్లాస్‌ (15,89 872), అనాహీమ్‌ - సాంతా ఆనా 
గొ రైన్‌ (గవ్‌, కాలిఫోర్నియా (14,09,885) 
సీటిల్‌ - ఎవరెట్‌ (1,04,482), మిల్‌వాకీ (18, 
09,260) ,సింసిన్నాటె (18,78,225), పాబెర్‌ సన్‌ 
క్రీఫటన్‌ - పొస్త్కాయిక్‌ , న్యూజెర్సీ(18,69,874), 
బభలో (18,84,485), సాన్‌ డీగో (18,18,022), 
మియామీ (12,59,178), కాన్సాస్‌ సిటీ (12,40, 
575), సాన్‌ బెర్‌ నార్జినో రివర్‌ - సెడ్‌ - ఓన్‌ 
టారియో, కాలిఫోర్నియా (11,22,041), ఇండి 
యానాపోలిస్‌ (10,99,828), సాన్‌ జోస్‌, కాలి 
ఫోర్నియా (10,57,082), న్యూ అర్హియన్స్‌ 
(10,84,816). 

దేశ్మపజలలో 14,98,24,980 మంది (దాదాపు 
70%) పట్టణవాసులు; 5,88,86,996 మంది 
మాత్రమే పల్లెపట్టులందు వసించుచున్నారు. [ప్రజ 
లతో, యూరవీయ శ్యేతజాతుల సంతతివారు ఆత్యధి 
కముగ కలరు; 11% నీగో సంతతివారు; వీరిలో 
అత్యధిక సంఖ్యాకులు దశ్నిణ రాష్ట్ర ములందు 
వసించుచున్నారు. దేశపు ఆదిమవాసులగు అమెరి 
కన్‌ _ ఇండియనులు (వీరినే వ్యరఇండియనులు 
అనియు వ్యవహరింతురు) చాలవరకు నశించిరి; 
పస్తుతమున (1970) వారి సంఖ్య 6,68,700 
మాత్రమే: ఏరి నివాసమునకై కొన్ని |పాంతములు 
(పత్యేకింపబడినవి. ఆసియాకు చెందిన ఫేలి ప్పె 
యిన్‌వాసులు, జపానీయులు, వీనీయులు, భార 
తీయులు, పాకిసానియులు, వియెత్‌నమీయులు 
మొదలగువారు ఆత్యల్పసంఖ్యలలో కలరు. వీరిలో 
పిలి ప్పెయిన్‌ వాసుల సంఖ్య ఆత్యధికము. దేశపు 
[పజలందరికిని ఆంగ్లమే మాతృభాషగ లెక్క తేలు 
చున్నది. విదేశములనుండి వలసవచ్చి చేరినవారిలో 
మొదటి రెండు తరములవారు, ఆంగ్లముతో పాటుగ 
మాతృభాషతో సయితము పరిచితిని కల్గియుందురు; 
కాని సాధారణముగ మూడవతరమువారు ఆంగ్ల 


మునే మాతృభాషగ [గహింతురు. ఇచటి ఇంగ్లీషు 
భాషలో డచ్చి, జర్మన్‌, ఆమెరికన్‌ ఇండియన్‌ 
పదములును చేరియన్న వి; అంతియేగాక, కొన్ని 
పదముల అర్థము, ఇంగ్రండునందలి ఇంగ్లీషు 
పదములకన్న వేరుగ ఉండును. 


దేశ మునందలి | పజానీకమున పొ చెస్టంటు 
సం|పదాయపు క్రై స్రవమతము విదివిగ వ్యాప్తిని 
పొందియున్నది; తరువాత రోమన్‌ కేతలిక్‌ సంప 
దాయపు క్రై స్తవమును, యూదమతమును [కమ 
(పాముఖ్యమును కలిగియున్నవి. ఆసియానుండి 
వలసవచ్చిన పలువురిలో వారి సాంపదాయిక 
మతములు వ్యా ప్రిలో ఉన్నవి. (ప్రభుత్వమునకు, 
మతముతో ఎట్టి (పస క్రియు లేదనుట 1962 లో 
నిర్ధారితమై, - పారకాలలంచు ప్రార్థనలను నిర్వ 
హించుట మానివేయబడినది. 


ర్‌. సమాచార సా. : దేశమున తంతి, తపాలా, 
చెలిఫోను, టెలివిజన్‌, రేడియోవసతులు, దేశ 
విస్తీర్జమనకు తగినటుల, విపరీతముగ అభివృద్ధి 
చెందినవి. దేశమునందలి తపాలాఫీసుల సంఖ్య 
82064. తంతి, టెలిఫోన్‌, రేడియోలపె ఈ 
దేశము సమాచార సొకర్యమునకు ఎక్కువగ 
ఆధార పడి ఉన్నది, [పపంచముశందలి మొ త్రపు 
మెలిఫోనుల సంఖ్యలో దాదాపు సగము ఈ దేశ 
మున కలవు. 1969 లో దేశపు చెలిఫోనుల 
సంఖ్య 11.5 కోట్లు. రేడియోద్వారా వారా సమా 
చార సేకరణ వివిధ రంగములందు వాడుకలో 
ఉన్నది. రేడియోద్యారాగాని కేబిల్‌ ద్వారాగాని 
ఈ దేశమునకు దాదాపు 100 విదేశములతో వార్తా 
సౌకర్యము కలదు. 1969 లో దేశమున వివిధ 
తరగతుల (బాడ్‌ కాస్టింగు సేషనులు 6,05ర్‌ ను, 
855 టెలివిజన్‌ స్టేషనులును కలవు. విద్యార్థు 
లకు బోధించుటకై 195 'లివిజన్‌లు పనిచేయు 
చున్నవి. దేశపు గృహములలో 95%కు టెలి 


విజన్‌ సెట్టుకలవు. తపాలాఫీసులు తప్ప, తకి,న 
సమాచార సాధనములలో ఆత్యఢికభాగము, ఫెడ 
రల్‌ కమీషన్‌ పర్యవేక్షణకు లోబడి, 'పయివేటు 
రంగపు అధీనమున పనిచేయచునవి. 1 
మొదలుగ ఉపుగహ సహాయమున వార్తలను 
పంపుట విరివిగ వ్యా పిలోనికి వచ్చినది. 


3 


ర. యాన సొ.: ఆతి విశాలమగు ఈ దేశ 
మున రాకపోకల సదుపాయములే, ఆర్థిక, సాంఘిక 
జీవితమునకు మూలములు. దేశమున, పట్టణ, 
| గామములందలి మొ తపు రోడ్డనిడివి 60,14,807 
కిమీ.; ఇందు 47,72,915 కమీ, చక్కగ సిమెంటు 
చేయబడినవి. వీనిలో కేంద |ప్రభుత్యమునకు, 
రాష్ట్ర పభుత్వములకు సంబంధించిన రోద్దేగాక, 
వైయక్తిక సంస్థలకు సంబంధించిన రోడ్డును చేరి 
ఉన్నవి (1972). [ప్రపంచమున వేకెచఓను కన 
రాని సంఖ్యావి సృృతిలో ఇచట మోటారు వాహన 
ములు కలవు. మోటారుకార్హ సంఖ్య దాదాపు 9.6 
కోట్టు (అనగా ఇరువురికి ఒక కారు చొప్పున 
కలదు.) రై లుమార్షపు మొత్తపు నిడివి 8 27,894 
క్రిమి, (ప్రపంచపు మొత్తపు రైలుమార్గపు నిడివిలో 
29% ఈ దేశమున కలదని అంచనా. దేశాంతర్గతము 
లగు నదుల పె పయనించు నౌకలును రాకపోకలకు 
అనుకూలించుచున్న వి. ఇట్టి జలమార్గముల మొ త్తపు 
నిడివి 47,000 కిమీ దేశమున విమానయాన 
సొకర్యము విస్మయ సంజనకమగు రీతిలో వృద్ధి 
పొందినది. మొత్తపు పౌర విమానముల సంఖ్య 
1,84,589 (1971. పలుతీగుల విమానాశ్రయ 
ములు దేశమున విరివిగ కననగును. వీని మొత్తపు 
సంఖ్య 12,070; ఇందులో హెలికాఫ్టద్టు మాతమే 
వాడునవి 966; సాగరవిమానములవి 465 1971). 
దేశపు ఉభయ సాగర తీరములందును [పముఖము 
లగు ఓడరేవులు కలవు; వీనిలో నూయార్‌ స, 
దిలావర్‌ రివర్‌ ఏరియా (ఫిలడెల్ఫియా), చేసా 
పీక్‌ బే యేరియా, న్యూ ఆర్జియన్స్‌, హౌస్టన్‌, 


[లగ 


జ 9 
రాగలిగినవి. వర్తక నాకాసంఖ్యలో, [పపంచమున, 
అణాల 
పథమ సానమును 


గ్య 
వర్ధిల్లి నటుల నిదర్శనములు ఉన్నను, ఆ సం 
చాతక వివరములు తెలియవచ్చుటకేదు. కీ. 
పీయ సాహసిక నావికుడు ఇచటి ఈశాన్య 
పాంతమున కాలిడె ని కొందరు చారి తకు 
లనెదరు; కొని తదనంతరమున 15వ శతాబ్ది 
అంతమువరకు తదితర యూరవీయులు ఎవరును 
ఆచట చేరినటుల తెలియవచ్చుటలేదు. 1492 లో 
కొలబసి, ఈ చెశమునకు కొలది దూరమనఉన్న 
కొన్ని దీవులను, స్పెయిన్‌ దేశపు పక్షమున కను 
గొనినను, స్పెయిన్‌ దేశీయులు ఇట విరివిగ చేర 
లేదు. తరువాత వ్రారిడా పాంతమునను, మిస్పిసివే 
నది [పాంతమునను కొండరు స్పెయిన్‌ దేశీయులు 
పర్యటి=చినను, వారిట స్థిరనివాసమును ఎర్బరచు 
కొనలేదు. 1496 లో ఇంగ్లండు దేశపు | వభువు 
ఇచ్చిన అనుమతిని అనుసరించి, కేబట్‌ అనువాడు 
లా|బడార్‌ న పర్యటించినను, ఆట సర నీవాసములు 
ఏవియు ఏర్పడలేచు; తరువాత వలసలను స్థాపించు 
టకై ఆంగ్లేయలుచేసిన మరొక  యత్నమును 
విఫలమెనది. కడకు 1607లో జరిపిన వలస 
పయత్నము సఫలమై “పర్దినియా” ఆను వలస 
ఎర్చడినది. ఆ తరువాత, ఇంగ్లండు దేశమున మత 
భాందసుల దురంతముల బారినుండి తప్పించు కొను 


518 పపంచ రాజ్య సర్వస్వము 


టతో (1620) ఈ వలసలసంస్థాపనము 'దుతగతితో 
ముందునకు సాగినది. ఈ రీతిగ 10 వలసలను 
తొలుత ఆంగేయులు వ్యాపించిన; ఆంతట డచ్చివారి 
రెండు వలసలను, సీడెన్‌ దేశీయుల వలసను ఒక 
దానిని ఆంగ్లేయులు వశ పరచుకొనిరి, ఈ విధముగ 
18 వ శతాబ్ది మధ్యథాగమునకు ప్రస్తుతపు దేశపు 
తూర్పు తీకమందలి 18 వలసలు ఆంగ్లేయుల ఆదీన 
మున ఉండినవి; పశ్నమ భాగము మాతము నెంచి 
వారి ఆదీనమున ఉండికడి. ఈ 18 వలసలలోని 
భూమియు ఆతి సారవంతము; తొలుత అచటి 
ఆదిమ అమెరికన్‌ నాయకులు, ఆంగ్లేయు లను ఎది 
రించినను ఫలితములేక, మారుమూల దాంతములకు 
తరలిపోయిరి. అంతట పొలములలో పనిపాటులకై 
స్మీగోలను, ఆ _ఫికానుండి, బానిసలుగ ఆంగ్లేయులు 
కొనివచ్చిరి. ఇట్టి బానిసల జట్టులో తొలుత టిది 
వర్గీనియాయందు 1619లో చేరినది. వలసలు 
క్రమేణ సంపన్న ములు కాగలుగుటతో యూరపు 
నందలి రాజకియముల ఫలితముగ ఈ వలసలును 
పలుమారులు ఆంగ్లదేశ పు పక్షమున పెక్కు యుద్ధ 
ములలో పాల్గొనవంసి వచ్చినది. వీని ఫలితముగ 
వలసల వారిలో ఆత్మవిశ్వాసము ఎక్కువయి, తమ 
(పతిపత్తికి అధికతర మాన్యతను ఆర్జించు కృషికి 
వారిని | పేరేపించినది. అప్పటిలో (గేట్‌ |బిటన్‌ 
లోని [పభుత్యము, ముడిపదార్థములను పండించి 
పంపు భూములుగ మాత మే వలసలను పరిగణించి, 
అచటి [పజలకు, లండన్‌ లోని పార్టమెంటున ఎట్టి 
అధికారమును లేకుండ ఉంచినది. అంతియేగాక 
ఆర్థిక ముగ వలసలకు నష్టము కలిగించి, |బిటన్‌ 
లోని వర్తకులకు గుతాధికారమును కలిగించుటకును, 
వలసలపై పన్నును విధించుటకును పూనుకొనినది 
(1764-87). వలస [ప్రజలు దీనిని _పతిఘటించిరి; 
(బిటిష్‌ (పభుత్యము ఈ (ప్రతిఘటనను' అణచుటకు 


పూనుకొనిన చర్యల ఫలితముగ, వలసలన్నియు 
ఏకమై, జార్జి వాషింగ్‌ టన్‌ ఆధిపత్యమున సేనను 
నిర్మించుకొని యుద్ధమునకు పూనుకొనిన వి. అంత 
జులై 4, 1776న ఈ వలసలు స్వాతం త్యమును 
(పకటించినవి. ఈ స్వాతంత్య యుద్ధము పారిస్‌ 
సంధితో (సెపైంబరు 8, 1788) ముగిసి, దేశ 
స్వాతంత్యమును గేట్‌ బిటన్‌ గు ర్తించినది 
అంతట ఒక రాజ్యాంగ విధానము రూపొందింపబడి 
1790 నాటికి అన్ని వలసలచే ఆమోదిత మైనది. 


ఈ వలసలకు పశ్చిమమునఉన్న లూజియానా 
[పాంతము అప్పటిలో తొలుత | ఫెంచివారి ౨ధీన 
మున ఉండినది. దానిని ఈ వలసల సమాఖ్యా 
(పభుత్వము 18609 లో _ఫెందివారినుండి కొనుగోలు 
చేసి దేశపు విస్తృతిని పెంచినది. తరువాత 
మెక్సికోలోని రాజకీయముల ఫలితముగ, ఆ దేశము 
నుండి చెక్సాన్‌ రాష్ట్రము విడివడి ఈ దేశముతో 
చేరినది (18451. అంతట మెక్సికోతో సాగిన 
యుద్ధపు ఫలితముగ కాలిఫోర్నియా, ఊటా 
రాష్ట్ర ములును, న్యూ మెక్సికో, ఆరిజోనా, కొలరాడో 
రాష్ట్ర ములలోని కొన్ని 1పాంతములును యు. సె. కు 
దక్కినవి (1858). 


15852 నుండి బానిసత్వము ఒక ముఖ్య సమ 
స్యగ యు, సే. రాజకీయములందు పరిణమించినది. 
బానిసత్వ వ్యతిరేకతను బలపరచిన రిపబ్దికన్‌ పార్టీ 
1860 లో జరిగిన ఎన్నికలందు, విజయమును 
సాధించగ, ఆ పార్టి అభ్యర్థి ఆగు అ బహామ్‌ 
లింకన్‌ దేశాధ్యక్షుడయ్యెను, ఆంతట బానిసత్వ 
మును బలపరచు దతకిణ రాష్ట్ర ములు విడివడ 
యత్నింపగ దేశమున ఆంతర్యుద్ధము ఆరంభమై, 
1861, ఏపిల్‌ 12 నుండి 1865 ఏపిల్‌ 26 
వరకు సాగి, ఆఅ|బహామ్‌ లింకన్‌కు విజయము 
లభించి జాతీయైక్యమును బానిసత్యపు నిర్మూలన 
మును సాధితములై నవి. 1867 లో ఆలాస్కాను 


రష్యాను=చె దేశము కొనగోలు చేసిన 
15869 తో దేశపు ఉభయ తీరమలను కలపు 
రై లుమార్గము సిర్మింపబడి క. సాధనకు 


మార్గము “సుగమమై, తతృలితముగ వి 
జం పెక్కు. పరిశ్రమల నెలకొనినవి. 13౪38 
హవాయీ ద్వీపము ఈ డేశమునకు వళమైనద. ఆ 
సంవత్సరముననే స్పెయిన్‌ తో ఈ దేశమునకు తట 
స్థించిన ప ఫలితముగ స్పెయిన్‌ పరాజితమై 


ఈ దేశమున కు పోర్టో రికో అధికమగుటయు; ఫిలి 
ప్పీన్స్‌ దీవుల మె ఆధిపత కము అభించుట యు 
జరిగినవి. ఈ విధముగ  సెన్‌ీకము గ. ఆరికముగ, 


పార్మిశామికముగ బలవ తరమగుటతో, పక్నిమాక 
గోళ రాజ్యములలో [ప్రబల స్థానమును ఈ దేశము 
ఆ|కమించి, ఆ అర్థగోళములో యూర వీయ రాజ్య 
ముల వారెవరు, అట మీదట వలసల క 
గూడదని నిషేదింప గలిగినది (1928); ఇ 

అప్పటి అధ్యక్షునిపేర “మనో సిద్ధాంతము" అని 
వ్యవహరింపబడుచున్న ది; కడకు 1904 లో 
'యనై టెడ్‌ స్టేట్స్‌ పభుత్వము ఆమెరికా ఖండ 
మంతటి కిని ఆంతర్జాతీయ పోలీసు సిబ్బంది” అని 
అప్పటి అధ్యతుడు ఉద్దాటిం దెను. 


ల 


ఇరువదవ శతాబ్ది మొదలుగ ఆర్థిక , పారి 
శామిక, వ్యావసాయిక రంగములలో ఈ దేశము 
సాధించిన (పగతి, మానవేతిహాసమున ఏ కాలము 
నను జరిగి యుండలేదని చెప్పవచ్చును. పాళ్చాత్యుల 
విజ్ఞానళాస్త్రము,  బహుళసాధన సమన్వితమగు 
విశాలదేశము, యూరపునుండి వలసచేరిన కుశలు 
రగు పనివారల కృషి, న్మీగో పజల కాయకష్టము 
ఈ ఆభ్యుదయమునకు మూల స్తంభములని 
దగును. 


చెప్ప 


యూరపుఖండ దేశముల sages పశ్చిమార్థ 
గోళమున నిషేధించిన తరువాత యు. స్టే. స్వీయాభి 
వృద్ధిలోనే నిమగ్నమై, పూర్వార్థగోళపు రాజకీయ 


తంల cy 579 
జాస్టేల Wa ఆఆ చో 


రా రాద కలిషంచిన 
3 గ్‌ 
ల్‌ ము. 

నష్టమువలనను, పశాన్వాముమునకు జర న్‌ విజ 


లన నష్టము కలుునను మ పు 


ప పక్షమున చి యుద్ధ 
f 


ము 
జ ఆ హెబ్‌ హు “ర నూత, వంవనసనను 
దం 9 9 


లొ 

a 
a ర్ట 

రూపొండించు కృషిని ఆప్పటి గ్‌ అవంకత్షు 
న్‌ 3 (a 


డగు వ డా విల్సన్‌ సాంచి విఫలత తగ, 
యు సై మరల యూరపీయ రాజకీయములనుండి 
వె దొలగనది 

1929 ఆంతమున వచ్చిన ఆర్ధికి సంతూభము 


యు. సే. ను చాలగ కల్లోలపరచినది. అప్పటిలో 
అధ్యమవడైన | ఫాన్‌ క్రి భై రూజ్‌ వెల్లు, ఆ సవా 
లును *న్యూ చలు” అనబడు తన నూత్న మార్గమును 
అవలంబించి పరెష,_రిం చేను. వ్యక్తిగత స్వామ్య 
ములను కుంచింపజేసియెనను, సామాజిక (శయ 
స్సును కాపాడుట 'పభుత్య బాధ్యతయని, ఆతడు 
తన విధానములవలన స్పష్టముచేసి దేశీయుల 
భావనలోనే విష్త్రవకరమగు మార్చును తేగలిగెను. 


రూజ్‌ వెలు అధ్యకుడుగ ఉన్న కాలముననే 
ద్వితీయ | పపంచ యుద్ధము మొద దలై నది. మొదట 
ఈ దేశము తటన్థభా వము వహించి, ఇరుపక్షముల 
మధ్య సామరస్యమునకై కృషిచేసినది. కాని అక్ష 
రాజ్యముల విషయమువలన [ప్రజాస్వామ్య పద్ధతికే 
భంగము ఏర్పడునటుల 1940 తరువాత ద్యోతక 
మనంతట, మ్మితరాజ్యములయెడ సానుభూతి 
వహించి వానికి అరువు - కౌలుపద్ధతిమీవ ఆయు 
ధాదులను ఇచ్చి సాయమును మాత్రము తొలుత 
చేసినది. కాని 1941, డిసెంబరు 7న జపాన్‌ 
విమానములు, ఆకస్మికముగ యు. స్టే, యందలి 


సాధనకు 


లి 
డన 
q 
భ్‌ 
గ్‌ 
(౧. 
సైన్‌ Ct 
లు 
వ 
రై స 
cq మై 
CA య 
ఇ) 
FA 
0 
fA 
EA 
Fa 
లన 
ట్‌ 
హ్‌ 


(స; 
aftr 

ల 

Gg 


{A 


ది[తీయ 
కీయములందు ఈ దేశము (పముఖపాత్రను వహించి 
నది; యుద్ధ ఫలితిముగ ఆర్థిక ముగ (కుంగిపో యిన, 
పశ్చిమ యూరపేయ దేశములకును, జపానువంటి 
కొస్ని sss 'పణాళికల మూలమున 
ఎంతయో సాయపడి, ఈ దేశము వాని పునరుజ్జీవన 
క్త ఒషిచేనీన డి అంతియెకాదు; బారక్‌, 
పాకిస్తాన్‌, త వంటి రాజ్యములకును ఆర్థిక ము 
గను సాంకేతికముగను సాయపడి వాని పురోగతికి 
తోడ్పడినది. కాని ఈ కార్యుకమమున అంతటను, 


లోట *లో సర్‌, 
ముగుడు 


[ప్రపంచమున క మ్యూసస్ష స్టుల పలుకుబడిని తగ్గించు 
కొని కః దేశము 
వ్యవహరించిన ది, కమ్యూకిస్‌ సిదొంతము [పజా 

బధ 
స్వామ్యమునకు సరికుదురదని ఈ దేశపు నాయకుల 
అభి పాయము. 


టయే తన వధానాశయముగ ఇడ. 5 


తాను వహిఎచిన కమ్యూనిస్ట్‌ వ్యతి రకతవలన, 
ఈ రాజ్యము కొన్ని అవాంఛనీయ పరిస్థితుల లోని 
కిని చొరబారవలసి వచ్చినది. అట్టివాని లో వియెత్‌ 
నామ్‌న ఈ దేశము వహించిన పాత [ప్రముఖము. 
అచటి ఉత్తర [పాంతపు క మ్యూనిస్ట్‌ల పలుకు 
బడిని, దచశిణ (ప్రాంతమునకు వ్యాపించకుండ నిరో 


ఆధారపడి 
విషయములు. 
7. పరిపాలన : 1789లో 
తదనంతరమున అఆంతట౩తట 
పొందిన, రాజ్యాంగ విధానమును అనుసరించి 
పదిపా౬లన సాగుచున్నది 
రాజ్యాంగ పటు 


[ప్రపంచపు 
ఇది తొలుతటిద్‌; 
తరువాత పలుదేశముల రాజ్యాంగవిధా 


ఆ 
నములకు అది 
క ర్ల దర్శిని అయినది. ఇగ ఒక సమాఖ్యా (ఫెడ 
రల్‌ ) (పభుత్వ విధానము. కెందమునకును, 
రాష్ట్ర ములకును మధ్య ఆధికార విభజన, ఇందు ఒక 


నిర్దిష్ట విధానమున జరిగినది. కెందమునకు 
నిర్దిష్టముగ అక అధికారములు, 
(రా రాజ్యాంగ వి 


ద్దము కానంతవరకును) రాష్ట్ర ముల 
కును (పజల క చెందునను నియమము a 
కలదు. కేంద (ప్రభుత్వపు 

ములు అన్నియు కాం గనున న 

కాం గెస్‌న (పతినిధిసభ (హౌస్‌ ఆఫ్‌ 
టివ్స్‌), షసభ సెనెట్‌) అను రెండు కక్షలు 
కలవు, పతినిధి సభయందలి సభ్య సంఖ్య 485; 
ఇందు |పతి రాష్ట్ర మునకు జనసఎఖ్యా నిష్పత్తిని 


శాసవ నిర్మాణాధికార 


౧ సములు. ఈ 


లి 
రి| పజెంటి 
ae 


బటి పాతినిధ్యము కలదు. పఏయేండకు ఒకసారి 
ధు (as) 


జరుగు జనాభా లెక్కల పాతిపదికన ఆయా 
రాష్ట్రముల (పళ కది సంఖ్య ఇందు నిర్ధారితమగును, 


ఇతి 


భీ 
కున్న 


షు 
Wal 


స్య 


ఖ్‌, 
జహా వ ౨ 


జ 


సెనెట్‌ సభులతో 


యెడల ఆడి అమలు 
సభలోనే ధనసంబంధ 


ఆ 


ఈ 


లట 


అ 


ర్త 


ణి 
వెరుకారణ 


ఉపాధ్యక్షుడే 


జొ 
fe 


నుకరిగి, 14 


J 


తుడగ ఎను. 


ఇ 


ల 
యై - 
నా 
జ 
మ్‌ 
అవల్‌ లం 


ఒల్లో 


మ 


ఏ కొనబడకూడదు. 
ఆదా 


యు 


ల్‌ 
గ 


- 


1951లో ఆమోదీంప 


ళు 


రాజా? 
డ్‌ 
aw మ 
fu 

వద ను, 


85 
కలదు 


yy 
a ట్ల 
ఈయ 


టే! 
డి, 
మర 


+ 


ఆరతి 
చ 


bs 
mt he C 
లా 


అ 
అలీ 
hr 


“a 
nm 


చ్చి 


హౌరుడె యు 


త్‌ 


= 


re 


నను 


అను అమలుజరుపుఏలో దీక్ష 


రు 
వహించి అధ్యక్షుడు పనిచేయవల ఇ 


ఆమోదించిన చటవ 


వ్యవహ 
సర్వ సేనాపతి. 


అధ్యక్షుడుగ 
శ మునకు 


అవ్వు 
ట్‌ 
సభ డు 25 


ని సభ్యుడు వ్‌ 
అయు 


ఉండ వః 


మము రాజ్యాంగ విధానమున కలదు. ఆయినను, 
ద్‌ 


డ వయసున 


cee 
ను 


తిలో తన విచక్షణను 


ఆ సమయమున తగు 


వు, 


ఇట 
a4 
లు 
గక 


ను 
కును త 


"ను, లంచ 


లీ 
, అనుచితవ రన మొద 


వినియోగింపవచు 


చెతము ఆధుక్షుడు 


౧ 


ఏండకు తగనివారికి అందరికి, 


నో 


ము 


అ 


గొండితనము, దెళదోహ 


మ 


3 
ఆక 


౧ 
26వ సవరణవలన 1970 లో కల్పింపబడినది. 


Cc 


లగు మహాదోషములకె , ఆధ్యతనిగాని, ఉపా 


ధ్యక్షునిగాని ఆధిశంసించి పదవినుడి తొలగించు 


అధికారము కాం గెసునకు కలదు. 


యందుతప్ప, తక్కిన 


అందు, నెబసా_ 
ఆన్నింట రెండు కత్న్యలుకల శాసనసభలు కలవు, 


రోషము 
a 


ల్‌ 


దేశమున వెడర 
నంతవరకు, న్యాయని 


రాష ములు 
n= 


అధికారములను, 


నాని 
ంతవరకు, 


- 


సె 


re 


నెబస్కాల్‌ మాాతము బక కక్షరక మగు శాసనసభ 
లె 


పని చేయుచున్నది. 


రాజ్యాంగ విహితము 


582 పపంచ రాజ్య సర్వస్వము 


వాఖ్య 

ర్యమున, జిల్హాక్‌ కోర్టు మొదలుగ వివిధ సోపాన 

| శేయింలో సిరాహింపబడుచువ డి. కాని రాష్ట్రము 
త 


స 
లకు స=బందిందిన అధికార డిక-హణ 


దేశమున ,పముఖ రాజకీ య పక్షములు = డెమో 
Ew పార్ట లివ్తీకన్‌ పార్టి అనునవి - కలవు. 


ఆభ్మిపాయభేదము 
లున్నను గ ఏతికి సంబంధించినంతవరకు 
చాలవరకు సామరస్యము కలదని చెప్పవచ్చును. 


మొ తముమీద ఈ [పజాస్వామిక రాజ్యాంగ 
విధానము, వడిదుడుకులను తట్టుకొని 200 సంవత్స 
రములుగ, కాలానుగుణములగు కొలది మార్పులతో, 
పని చేయుచుండుట [పజాస్వామిక చరి! తలోనే 
ఓర విశిష్టవిషయము. (ప్రజావాణికి ఆందు అధి 
కారము కలదనుట సన్నిహిత చరి! తలోని ఓక 
సంఘటన రుజువు చేసినది అప్పటి ఆధ్యక్తుడగు 
నిక్సన్‌, తన రాజకీయ |పతిపక్షమునెడ అవినీతి 
స. పూసనినటుల, తెలియనే నంతనే, (పజాభి 
[ప్రాయమునకు అతడు తలయొగ్జి రాబీనామాచే నెను, 
(ఆగస్టు 9, 1974). 


8. దేశరక్షణ : [ప్రపంచమున ఎతాధు? క 
ఆయుధ సంప త్తిలో బలవ త్రమములు పేరొందిన 
రెండు [ప్రముఖ రాజ్యములలో ఇది ఒకటి (వేరా 
కటి సోవియెట్‌ రష్యా). ఈ విషయమున మైనిక 
సంఖ్య కన్నను ఎక్కువ పాముఖ్యము గడించినది 
అండలి ఆధునిక ఆయుధసంప త్తి. విజ్ఞానశాస్త్ర 
మును చక్కగ పనిగొని _ఆణవికాయుధములతో 
పాటుగ పెక్కునవీనాయుభములను ఈ దేశము 
సమకూర్చుకొన్నది. రెండవ | పపంచ యుద్దానంత 
రమున, [ప్రపంచ రాజకీయములతో |పముఖపా[తను 
నిర్వహించుచున్న ఈ రాజ్యము ఆ బాధ్యతల నిర్వ 


హణకై తన దేశముననే గాక విదేశములందును 
ఆయా రాజ్యముల అనుమతితో తన సేనలను 
నిలిపియుంచినది. ఇటుల యూరపున ఒకసైనిక 
దళమును, దక్షిణ కొరియాయందు వేరొక దళ 
మును కలవు. మొత్తముమీద యు. స్టే దేశపు 
భూతల సేనలో 46% విదేశము - లందు కలదని 
తెలియుచున్న డి 

దేశపు పౌరులతో 18 ఎండ్ల పయన రాగానే 
[పతి పురుషుడును సైనిక సేవకై. విధిగ రిజిస్టరు 
చేయించుకొనవలెనను ఏ నియమము కలదు. వీరిలో 
18; ఏండ్లనుండి 26 ఎండ్ల వరకు వయసు కలవారు 
సేనలో ఆవసరము వచ్చినపుడు చేరి హోరాటము 
లందు పాల్గొనుటకు సన్న ద్రుళ్దె ఉండ పలయును, 
ఆ తరువాత లిక్‌ ఎండ్ల వయసు వచ్చువరకు, పోరా 
టమున గాకపోయినను సేనకు సంబంధించిచ 
తక్కిన కార్యములందు అవసర మెనప్పుడు పాల్గొన 
వలసి ఉండును. 1970లో భూతల సేన 
యందలి వారి మొత్తపు సంఖ్య 18,68,210. ఈ 
థములేగాక వివిధ 
రీతుల క్షిపణులును కలవు; వీనిలో కొన్ని 640 
కిమీ. దూరమున ఉన్న వానినికూడ నాశనముచేయ 
స ర్భములు. నౌకా సేనయందలి మొ త్రపు 
క సంఖ్య 8,88,705; ఇదిగాక నాకా సేనకు 
హితముగ పనిచేయు సాగరదశము (మెరైన్‌ 
లోని వారిసంఖ్య 2,94,105 (1970). నౌకా 
కళకు ఆత్యంత ఆధునిక ములగు యుద్ధనౌక 
లును, అనుబంధ నౌకలును, జలాంతర్గాములును 
కలవు. ఇవిగాక ఆణుళ క్రి చేత నడుపబడు జలాంత 
ర్లాములును కొలవు. మొ తముమీద వివిధములగు 
ర్‌ 5% యుద్ధ నౌకలు కలవని తెలియుచున్నది. 
వీనిలో 15 పెద్ద విమానవాహక నౌకలు, 10 
చిన్న విమాన వాహకములు, 108 ఆణవిక జలాం 
తర్గాములు, 89 సాధారణపు జలాంతర్గాములు, 
4 యుద్ధనౌకలు ౨8 [కూయిజర్దు, Eu డెస్టా 


సేనకు, సాం|పదా యికపు ఆయు 


Et 


ని 


ర్‌ fay ec 


థె 
గై 


QR 


2b 
ల్‌ 


"పె సెనికులు గాక అవసరము వచినపుడు 
యుద్ధమునకు రాగలిగ్‌న రిజర్వుదళమున 8,26.000 
మంది కలరు (1970). దేశపు ఆదాయమున, 
తక్కిన ఎ ఒక పరిపాలనా వ్యయకాఖ కన్నను 
రక్షణ శాఖకే ఎక్కువగ ఖర్చగుచున్న ది, 1978లో 
రక్షణ కాఖకై 2554.9 కొట్ట డాలర్లు వెచ్చింవ 
బడినది. 


ల అంతర్జాతియ సం. : ఐ.రా.స నిర్మాణ 
సభ్యులలోను ఆ సంస్థయందు వీటోహక్కు కలి 
గిన అయిదు | పముఖ రాజ్యములలోను ఈ రాజ్య 
మొకటి. ఐ.రా.స కు ఆగు వ్యయమున 
దాదాపు మూడవభాగమును ఈ దేశము భరించు 
చున్నది. ఆంతేగాక ఆమెరికా ఖండమునకు సంబం 
దించిన వివిధ రాజ్యసంస్థలలోను, పెక్కు. అంత 
ర్దాతీయ సంస్థలలోను ఈ దేశమునకు సభ్యత్వము 
కలదు. ఆర్థిక ముగ అత్యంత బలవ త్తమమగు ఈ 
రాజ్యము పలుతీరులుగ ఆర్థిక, సైనిక సాహాయ్య 
మును విదెశములకు సమకూర్చుచున్నది. 


10, ఆర్థిక రంగము : ఈ దేశమునకు ఉన్న 
సహజ సాధన సంపత్తి, ప్రపంచమున సోవియెట్‌ 
రష్యాకు తప్ప, వేరొక యే దెశమునకును లేదనుట 
యథార్థము, ఇక వ్యవసాయ, వారి శామిక రంగ 
ముల రెండింట ఈ దేశము ఆత్యుచ్చ స్థానమున 
ఉన్నది. ప్రపంచపు గోధుమపంటలో 18%, పొగా 
కులో 16 ఈ దేశమున ఉత్ప త్తి యగుచున్నవి. 
ఇక మొక్కజొన్న సోయాబీనులు, ఖాద్యశాక 
తైలముల మొత్తపు |పపంచపు ఉత్ప తిలో 40% 
ఈ దేశమున లభ్యమగుచున్నది. 1967లో ఈ 
దేశమునుండి విదేశములకు ఎగుమతియైన వ్యవసా 
యోత్తుల విలువ 677 కోట్ల డాలర్లు; [ప్రపంచ వ్యవ 


" ఆక్‌ అమెరికో వ్‌ఏప 


ఆపిల్‌, టొమాటోలు ఎక్కువగ ఉత్పత్తి అగు 
చున్నవి. 1969 లో మొక్కజొన్న 45,78,000 


బుషెలులు, గోధుమ 14,55,000 బుషెలులు, 
ఆపిల్‌ పండ్లు 67,61,%00 పండింపబడినవి. 
ఆరణ్యముల మొత్తపు వైశాల్యము 75.9 కోట్ల 
ఎకరములు. దేశావసరములకు సరిపోవు కల 
పకేగాక, కాగితపు ఉత్స గికిని ఈ ఆరణ్యములు 
సహకరించుదున్నవి. వారాాపతికల కాగితపు 
ఉత్ప తిలో ఈ దేశము రెండవస్థాన మున ఉన్నది. 
1969 లో ఈ దేశము ర్‌5.క్‌కోట్ట డాలరు విలువగల 
కాగితమును, కాగితపు గుజ్జును ఎగుమతి చెసినది. 
మత్స్యపరి శమ వలన 51,8 కోట్ట జా, విలువగల 
చేపలు బట్టువడుచున్నవి (1969). దాదాపు 
1,85,000 మంది ఈ పర్మిశమను ఆశయించి 
జీవించుచున్నారు. దేశమున విరివిగ పశుసంపద 
కలదు. దాదాపు 180 లక్షల ఆవులును, 120 లక్షల 
తక్కిన పశుజాతులును, 180 లక్షల గొ[రెలును, 
620 లక్షల పందులును కలవు (1౪72), గొరెల 
వలన ఉస్నిపరి శ్రమకు తావేర్పడినది. ఇక ఖనిజ 
విషయమున అల్యూమినం, సిమెంటు, రాగి, ముడి 
ఇనుము, సీసము, ఫా స్పేటు, పొటాష్‌, రాతి 
ఉప్పు, గంధకము, యురేనియం, తుతునాగము 
అనువానిలో [ప్రపంచమున ఈ దేశపుదే ఆగ 
స్థానము. ఇనుము విరివిగ ఉన్నను, దేశ పరిశ్రమ 
లకు సరిపోవకుండుటచేత, విదేశముల నుండి కొంత 


584 (పపంచ రాజ్య సర్వస్వము 


ఈ దేశము దిగుమతి. చేసికొనుచున్నది. పెటోలి 
యమును, మ విరివిగ లభ్యములగు 
చున్నను, దేశపరి శమలకై షె 

దిగుమతి జరుగుచున్న ది. దేశపు విద్యుదుత్స 
1926 శతకోటి కివా, "ఇందులో జలవి 

222 శత కోట్లు (1౯68. ఆణవిక శ క్రివలన 
కూడు విద్శుదుత్ప త్రి జరుగుచున్న ది. 

పోర్ట్‌ వద్దనున్న కేం్యదము, అట్టి ఆణవిక విద్యుత్‌ 
కేం, . దములలో [ప్రముఖము. 

య. సై దేశము వ్యావసాయిక ముగ సుపంప 
న్నమే అయినను ఆర్థిక రీత్యా దానిని పారి శామిక 
దేశమనియే ముఖ్యముగా లెక్కింపవలసి ఉన్నది. 
తక్కిన ఏ ఒక ఆర్థిక రంగమునందు కన్నను 
పారి|శామిక రంగముననే అత్యధిక సంఖ్యాకులు 
పాల్గొనుచున్నారు. కార్మికబలమున 29% శాతము 
ఈ రంగమున వినియ కము; జాతీయాదాయమున 
$0% దీనివలన లభించుచున్న ది (1968). దేశమున 
పలు పారి, శామిక కేం దములు ఉన్నను వాని 
అన్నింట న్యూయార్క్‌ _పముఖము. పరి|శ్రమ 
అందు ఎక్కువ మూలధనము కలిగిన వర్తక 
సంస్థలు [క్రమముగ ముందునకు వచ్చి తక్కిన 
వానిని లోగొనుచున్న వి. దేశపు పారిశ్రామిక 
సంప త్రిలో దాదాపు సగభాగము 200 కార్పొ రేష 
నుల (వ్యాపార సంస్థల వశమున ఉన్నది మొత్తపు 


వ్యాపార సంస్థల ఆస్తుల విలువ 554 శతకోట్ట 


డొలరులుగ లెక్కదెలినది (1970). ఆధునిక 
విజ్ఞానమును చక్కగ పనిగొని ఈ పర్మిశమలు 
ఆంతకంతకు నూత్న విధా నములను ఆవలంవీంచి, 
వస్తూత్చ్స తిని పెంచగలుగుచున్న వి. 


దాదాపు 21 కోట్ల జనసంఖ్య కలిగిన ఈ దేశపు 
సాంవత్సరిక సమష్టి జాతీయ వస్తూత్ప తి విలువ 
లక్ష కోట్ల డాలర్టుకు “పెగా ఉండునని ఆంచనా, 
తలసరి సాంవత్సరిక ఆదాయము దాదాపు 5,000 
డాలర్లు (1970). [ప్రపంచపు జనసంఖ్యలో ర్‌ 


మాతమ ఉన్న ఈ దేశమున [ప్రపంచపు సమష్షి 
వస్తూత్పత్తి తిలో ౨5 ఉత్పత్తి అగుచున్నది. ఆర్థిక 
వ్య స్థయం ంతయు వైయక్తిక స్వామ్యము పెననే 
ఆధారపడి ఉన్నను, 1980 మొదలుగ, సాంఘిక 
శేయమునకు పాధాన్యము [క్రమకమముగ ఎక్కు 
వగుచున్నది. వస్త్ప్రూత్పాదక పరిశమలలో దాదాపు 
వి కోట్టమంది కార్మికులు పనిచేయుచున్నారు. అందు 
ముఖ్యముగ 'వేరుగనినది, కార్డు మొదలగు స్వయం 
చాలక (ఆటోమోబైల్‌) శకటముల ఉఊఉత్పత్తి. 
1969 వరకు |పపంచమున ఈ దేశపుదే ఆవిష 
యమున ఆగ స్టానమైనను ఆ తరువాత జపాను 
వలన వచ్చిన పోటీని ఎదుర్కొనవలసి వచ్చినది, 
అన్ని పరి శమలందును కొంగొత్త సాధనములను 
కనుగొనుటకు అవెక్షణాకృషిని నిరంతరాయముగ 
సాగించుట పెద్దయెత్తున ఈ దేశమున జరుగు 
చున్నది. అట్టి కృషిలో 8 లక్షలమంది పనిచేయు 
చున్నారు. దేశపు ఎగుమతులలో విలువలను 
అనుసరించి పారి,శామిక, వ్యావసాయిక యంత 
సామి, కార్టు మొదలగు యాంతిక శకటములు, 
వైచ్యుతిక పరికరములు, రసాయనిక దవ్యములు, 
wa మొదలగు ధాన్యములు తష Ss 
లను కలిగియున్నవి. దిగుమతులలో కార్హ విడి 
భాగములు, పె టోలియం - తత్సంబంధ ఉత్ప 
త్తులు, కాఫీ, ద కర్మ ఉకుగ్రామిల్లుల ఉత్పత్తులు 
[క్రమముగ లెక్కకు వచ్చును. మొత్తపు ఎగు 
మతుల విలువ 4418.7 కొట్ట డాలర్లు; దిగుమతుల 
విలువ 4554.6 కోట్ట డా. బడ్జెటరీ వ్యయము 
25,008.55 కోట్ట డా. (19798:. 


11. సాంఘిక రంగము : దేశపు మొత్తపు 
కార్మికబలము 820 లక్షలు ఉండునని అంచనా, 
ఇందు 91.4% వ్యవసాయేతర వృత్తులందును, 
4.8% వ్యవసాయమునను, 4.8% నిరుద్యోగులు 
గను ఉన్నారు (1970). వ్యవసాయేతర వృత్తు 
లలో, వస్తూత్పత్తి పరి శమలందు 2.0%, వ్యాపార 


తె 


వృత్తిలో 21%, కేంద, రా meen 
లలో 18.1” , రహదారీ ప శమలలోను, ,పజా 


సౌకర్య వృత్తులలోను 6.8., 


లగు వానిలో 5.2, భవన నిర్యాణ కు,షిలో 
46%, తడితర వృత్తులలో 16.2. పనిచేయ 
చున్నారు (1970... కార్మికుని ఉతపు మొత్తము 


[ప్రాంతములను అనుసరించి మారుచున్నడి; కాని ఏ 
రాష్ట్ర మునను ఆది వారమునకు 95 డాలర్లకు 
తగ్గదు; అలాస్కాాలో ఆ జీతము వారమునకు 
[85 డాలర్లు. వారమున పనికాలము ఎ రాష్ట్రము 
నను 4లి.5 గంటలను మించదు; కొన్ని రాష్ట్రము 
లందు ఆ కాలము తలి గంటలు మా;తమే. వివిధ 
వృత్తులకు సఎబంధించిన కార్మిక యూనియనులు 
చట్టబద్ధరీతులలో. పనిచియచున్నవి. కొన్ని నియ 
మములకులోబడి సమ్మెచేయు హక్కు. కార్మికులకు 
కలదు. వివిధ రీతుల భీమాపద్ధతి అమలున ఉన్నది. 
దేశమునందలి కుటుంబములలో 86. కుటుంబ 
ములు జీవిత భీమా సౌకర్యములను అనుభవించు 
చున్నవి. నిరుద్యోగపు భృతి విషయమున రాష్ట్ర ము 


పాఠశాలల రీతి పాఠశాలల సంఖ్య 
పాథమిక పాఠశాలలు 80,200 
సెకండరీ పాఠశాలలు 29,152 
ఉన్నత విద్యా సంస్థలు 2.605 
1,11,951 


క. 


[పాథమిక, 
ముల అధీనమున ఉన్నది. తొలుత స్రీీగో విద్యార్థు 
లకు వేరే పాఠశాలలు ఉండినవి. కాని 1957లో 
చేసిన ఒక చట్టమువలన విద్యావిధానమున ఈ వర్ణ 
విచక్షణ రద్దు చేయబడినది. 


పట్టికలో ఉన్నత విద్యాశాలలు ఆని "పేర్ణొన 
బడిన వానియందు యూనివర్పిటిలును, ఉన్నత 


సెకండరీ విద్యావిధానము, రాష 
ty - 


qty 
EE క 
స రన్‌ "ps 
fr Es ని 
ణ్‌ హ్‌ క ఇ 
క క 
(3 లు eA 
fy జ 
౧ ర్‌ క 
శ 
ప | 
క 
ప eA 
నె 
6౧04 
అ 
అ స 
గ అ 
t 
గ! 
(fh 


oy es 
మ af ల 
య శే 
fA 
eA 


ర 
LE 
EA 


దేశమున సిక క్షరాస్సుత ౨.200 స తమ. 14 


ఏండ్ల వయసునకు కైబడిన వారందరు 


ఉపాధ్యాయులు పద్యార్థి సంఖ్య 
12,79,000 ౨,15,88,000 
9,98,000 1,96,98,000 
6,80,000 81,08,000 
29,05,000 5 98 89,000 


విద్యను బోఢించు కొన్ని పత్యేక కళాశాలలును 
చేరియున్నవి. ఈ సంస్థలలో దేశీయులేగాక విదే 
నీయులును పలువురు విద్యను అభ్యసించుచున్నారు, 
న్యూయార్కులో అట్టి సంస్థలు 214. ఉన్నత 
విద్యా సంస్థలలో మూడింట రెండువంతులు 
వెయక్తిక సం ఎస్టల యాజమాన్యము పనిచేయు 
చున్నవి, 


586 [పపంచ రాజ్య సర 3స్వము 


దేశమునఉన్న £9,581 _గంథాలయయములలో 
ఆత్యు త్తమము కాన్యగెస్‌ లైబర; ఇందలి పుస్తక 
సంఖ్య 5.8 కోట్లు (1969,. వివిధ భాషలకుచెందిన 
[గంథములు ఇందు కలవు. దేశమున మ్యూజియ 
ముల సంఖ్య 8,500. వీనిలో న్యూయార్క్‌లోని 
మ్యూజియమ్‌ ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ, మెటో పాటి 
టన్‌ మూ్యూజియములును, వాషింగ్‌ టన్‌ లోని నేషనల్‌ 
గేలరీ ఆఫ్‌ ఆర్ట్‌, స్మిల్‌సోనియన్‌ ఇన్‌స్టిట్యూషను 
లును, బోస్టన్‌లోని మ్యూజియమ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, 
చికాగోలోని ఆర్ట్‌ ఇన్‌ స్టిట్యూట్‌, ఫీలడెల్ఫియాలోని 
మ్యూజియమ్‌ ఆంతర్జాతీయ (పసిద్ధిని పొందినవి. 


దేశమున 1,758 దైనిక పతికలు ఆంగృమున 
పచుకింపబడు చున్న వి. దాదాపు 8,68,000 మంది 
వార్తా పృతికా పరిశ్రమను ఆశ్రయించి జీవించు 
చున్నారు. ఈ పరిశ్రమ కొన్ని శృంఖలా సంస్థల 
ఆధీనమున ఉన్నది. ఆనగా కొన్ని వార్తా పత్రికలు 
ఒకే ఒక సంస్థ యాజమాన్యమున వివిధ (పదేశ 
ములనుండి వెర్వేరు 'పేరులతో, వేర్వరు రీతులలో 
[పచురింపబడును. అట్టి యాజమాన్యపు సంస్థలలో 
హర్‌న్స్‌, (స్యాప్స్‌ హవర్డ్‌, గానెట్‌, న్యూహౌస్‌ 
(ప్రముఖములు. వార్తా సెకరణకై ప్మతికలకు స్వీయ 
విలేఖరులు ఉన్నను, వార్తలను సేకరించి పంపు 
ఏజన్సీలును కొన్ని కలవు. వానిలో అసోసియేటెడ్‌ 
(పెన్‌, యునై టెడ్‌ పెన్‌ ఇంటర్‌ నేషనల్‌ ఆనునవి 
[(పముఖములు. [పపంచపు పలుదేశములనుండి 
అతి శీఘకాలమున వార్తలను సేకరించి, ప్యతిక 
లకు అందజేయు వసతులు వీనికి కలవు. దైనిక 
పత్రికలలో న్యూయార్క్‌ డె లీన్యూస్‌, వాల్‌ స్ట్రీట్‌ 
జర్నల్‌, న్యూయార్‌ ,. టైమ్స్‌, లాన్‌ ఏంజిలెస్‌ 
టైమ్స్‌, చికాగో (టిబ్యూన్‌ అత్యధిక |పచారము 
కలవి, 


దేశమున వైద్య సచుపాయములును, జీవిత 
సౌకర కములును, చక గగ కుదిరియుండుటవలన 


దేశీయని ఆయుః పమాణ ఆపేక్షత సరాసరిన ?0 
ఏండ్లకు మించిఉన్న ది. అన్ని విధముల ఆను 
పృతుల సంఖ్య 7,128; ఇందలి శయ్యాసంఖ్య 
16.2 లక్షలు, మొత్తపు వెదుుల స 
8,60,000. 


అత 


12. యాతా సౌ. ; కెనడా దేశీయులుతప్ప 
తక్కిన విదేశియులు ఎవరైనను ఈ దేశమును 
దర్శించుటకు పాస్‌పోర్ట్‌, వీసాలను విధిగ పొంద 
వలయును. ఈ దేశపు పకృతి సంపదవయు, ఐళ్వ 
ర్యమును, వ్యాపార (పతిష్టయు, పలువురు విదేశీయు 
లను ఆకర్షించుచున్నవి, 1969 లో ఇట్టివారి 
సంఖృ 28,82,198 (ఇందు కెనడానుండి వచ్చిన 
వారి సంఖ్య చేరలేదు). దెశమున వీరు 2 శతకోట్ట 
డాలర్లను వెచ్చించిరి, అటులే ఈ దేశవాసులలో 
పలువురు విదేశములను దర్శించి తమ తీరిక కాల 
ములను అట గడపుచున్నారు. వారు ఆ దేశములలో 


4.7 శతకోట డాలరను వెచ్చించిరి (1969). 
ఇ C3 


1తీ. (పసెద్ధ పౌరులు : ఒక దెశముగ రూపు 
గొని రెండువందల సంవత్సరములు మా[తమే గడ 
చినను, ఈ దేశమున పలువురు వివిధ రంగములందు 
(పపంచ పథ్యాతిని ఆర్జింబిరి. అట్టివారిలో రాజ 
కీయ రంగమునందుకన్నను, _ విజ్ఞాన శాస్త్రీయ 
రంగమున సపేరొందినవారి సంఖ్య అత్యధికము. 
తొలుతనుండియు ఇచటి (ప్రజాస్వామ్య వ్యవస్థయు, 
సంప త్తియు, సుఖజీవనావకాశములును యూరపు 
నుండి సమర్థులు, కుశథలురునగు వారలను పెక్కు 
రను ఆకర్షించినవి. వారిటజేరి పౌరతను స్వీక 
రించిరి. 20వ శతాబ్దమున ఆసియానుండియు 
కొందరు ధీమంతులు, వృత్తికళలురు అట చేరి 
పౌరస్వత్వములను పొందిరి. ఇందువలన విజ్ఞానశాస్త్ర 
రంగమున పేరు పథ్యాతులుపొందిన అనేకులకు 
ఈ దేశము నిలయమైనది. 1976 వ సంవత్సరమున 
ఈయబడిన 6 నోబెల్‌ బహుమానములును ఈ దేశీ 


అనీ అజా ణో 
యులక దకి_నవనుట ఈ 2శము సాధించిన వరో 
గతికి ఒక నివరానము. అటి పముఖుల పేరులకు 


జనకుడుగ సంభావింపబడిన సాంతం|త్మయోధుడు, 
[పథమ దేశాధ్యక్షుడు. ది. బెంజువి క 

(1706-90): అనార్య పనివాడుగ జీవిత 
మును ఆతి దీనదశలో క కడకు 
స్వాతం[త్యయోధుడుగ, వె జ్ఞానికుడుగ, రాజకీయ 
వేతగ పేరెన్నికగన్నవాడు. శి. రామన్‌ జెఫర్‌ 
సన్‌ (1748-1826, : అమెరికన్‌ స్వాతంత్య 
[పకటనను రూపొందించిన దీముతుడు; రాజకీయ 
పక్ష విధానమునకు రూపరేఖలను కల్పించినవాడు. 
4 అ|బహామ లింకన్‌ (1809-65) : అంతర్యుద్ధ 
మున దేశాధ్యకుడై. దాగసతంపు నిర్మూలనమును 
సాధించిన |ప్రగతిశీలుడు. $5. వుడూ విల్సన్‌ 
(1656-1924): పథమ (ప్రపంచయుద్ధ కాల 
మున మిత్రరాజ్యముల విజయమునకు తోడ్పడి, 
నానారాజ్యసనమితి ఏర్పడుటకు తొలుత కారణ 
భూతుడై న దేశాధ్యక్షుడు. 6. (వాంక్టిన్‌ డెలాన్‌ 
రూజ్‌ వెల్ట్‌ ( 1882-1945): దేశమును తన నవ్య 
విధానముద్వారా ఆర్థిక సంత్షోభమునుండి కాపాడిన 
దేశాధ్యక్షుడు; ద్వితీయ |పపంచ యుద్ధమున మిత్ర 
రాజ్యముల విజయమునకు కారకులగు అ గనాయకు 
లలో ఒకడు; ఐ.రా. స. రూపుగొనుటకు కారణ 
భూతులై నవారిలో ఒకడు. 7. సామ్యూల్‌ ఫిన్‌ లీ 
బీజ్‌ మోర్స్‌ (1791-1872): టెలిగ్రాఫ్‌ను 
కని పెట్టిన వె జ్ఞానికుడు. 8. అలెగ్జాండర్‌ [గాహమ్‌ 
బెల్‌ (1847-1922) : టెలిఫోనను కని పెట్టిన 
వాడు. 9. తామస్‌ ఆల్యా ఎడిసన్‌ (1847-1981); 


గి ౨5 చి మం dts 
ఇను గరిమా కెమెరా ప జెర్టరు, ప్రముఖ ములు 
హూ యిం 
నా వ్‌ a మావి 1312! కః 
10, లి చ ఖెర్వా [153181 i వేడియో 
యళ a జ ఆద 
జాంకుడదుం హణ మె 


1871-148): 
మును 
బవోమ్‌ 


jy ty 
Oy గగ 


గ 


t ఈ 

[0 Era 
t3 
Sn 
eA 


bh 


టై 


fe ల్లీ 

41 al 

Oy 

CA 

టై 

gs 

4 

Gli 

(గ) శ్‌ py 

కి 

(౮ 

ఇ 

Oat 

)} a 
ల గం ఈ MY (౧ 
కక 


Oy 3 ah (kb 
క్‌ 


fs 
ళ్ళి 
గ్‌ 
న. 


లెక్క ంచినవాడు : ఈ 
మతిని పొందిన బహుక 


ట్ల 
స్టా 
రో 

డ్రి 
ర 


[AS 

0 

9 
అ 


మును [గహించిన వై 
సిద్ధాంతమును రూపొందించి వి 
బహుమతిని 1921 లో పొందిన పజ్జాశాలి. 

14. పాలిత (పొంతములు : 18968 లో 
స్పెయిన్‌ తో యుద్ధమున విజయమును ఈ దేశము 
సాధించిన ఫలితముగ _ ఫిలిప్పీన్స్‌, గ్వామ్‌, 
పోర్టోరకోలు ఈ దేశమునకు వళ మెనవి. పనామా 
కాలువవంటి వానిని ఈ దేశము కొనుగోలు చేసినది, 
ఇవిగాక ద్వితీయ పపంచ యుద్ధానంత రమున 
కొన్ని ధర్మక ర్హృత్వరేతిలో ఈ దెశమునకు దక్కి 
నవి. పైవానిలో ఫెలిప్పిన్స్‌దీవులు స్వతం్యతము 
లైనవి (చూ పు, 861). ఇక తక్కినవానిలో 
పసిఫిక్‌ సాగర పొంతమునఉన్న అమెరికన్‌ 
సామోవ్‌, కాన్‌టన్‌ - ఎండర్‌బరీ దీవులు, గ్వామ్‌, 
జాన్‌స్టన్‌దీవి, మిడ్‌వే దీవులు, యు సే. ధర్మ 
కర్తృత్వ [ప్రాంతముల వివరములు 1V వ విభాగ 
మున ఈయబడినవి. పశ్చిమార్ధ గోళమునఉన్న 
పాలిత | పాంతములు మాత్రము ఇట ఈయబడినవి. 


588 [పపంచ రాజ్య సర్వ సము 


1. కారన్‌ దివులు : కరిబ్బెయన్‌ సముద 
మున, నికరాగ్వాడేశ ఆరమునకు కి కిమీ. ల 
దూరమున, తూర్నుగ ఈ డీవు లున్నవి. వీనిలో 
గేట్‌ కారన్‌ ఆను దీవి 12859 ఉ. అ; 884 
ప. తు, ₹ఖలపె ఉన్నది; డక 18 కిమీల 
ఈశాన్యమున లిజి- కారన్‌దీవి ఉన్నది. రెండు 
దీవుల మొతపు వైశాల్యము 10 చ, కిమీ. జన 
సంఖ్య 1,572 1960). 1916లో నిగరాగ్వా 
చేత యు సేకు ఈ దీవులు కౌలుకు ఈయబడినవి. 


థు 


ts 


11. పనామా కొలువ (పాంతము : పనామా 
భూసంధియందు, 
పసిఫిక్‌ మహాసము దములను అనుసంధించుచు 
60.48 కమీ. ల పొడవున, తవ్వబడిన కాలువయు, 
దానికి ఇరువై పుల ఉండు ,హింతమును పనామా 
కాలువ [వాంతము (పనామా కెనాల్‌ జోన్‌ )అని అన 
బడుచున్నవి. ఇది రమారమిన 8°50'_9°25” 
ఉ. అ. రేఖలకును 79°90'-50' ప. తు. రేఖలకును 
మధ్యన ఇమిడి ఉన్నదని చెప్పవచ్చును. దీని 
వై శాల్యము 1,6769 చ. కిమి. ఇందు జలమయ 
(ప్రాంతము 708.91 చ. కిమీ. 


fa 


పనామాదేశ ముద్యారా ఆట్లాంటిక్‌ , 


(వాంతపు మొతవు జనసంఖ్య 50,844 
(1970). ఇందు 89.084 మంది యు. సై, పౌరులు. 
తక్కిన వారిలో అధిక సంఖ్యాకులు పనామా 
పైరులు; చీనీయులు ఆల్పసంఖ్యలో కలరు. మొ తపు 
రోడ్డనిడివి 216 కిమీ. 76.8 కిమీ. ల నిడివిగల 
రైలుమార్గము కలదు. 10,000 చెలిఫోనులు, 
ఒక టెలివిజన్‌ సేషను కలవు. 


పనామాభూసంధిద్యారా కిక కాలువను (తవ్వ 
వలయునను సంక ల్పము తొలుత 'ఫెంచివారికి 
కలిగి 169? నుండి 1899 వరకు వారాకృషిని 
సాగించి కొనసాగింపలేకపోయిరి. ఆ పరిస్థితిలో 
యు. సే. దేళము _ఫెంచివారి హక్కులను 4 కోట 
దు ఆ) 
డొలర్హకు కొనుగోలు చేసినది. కొని అప్పటిలో 


వావ్‌ నో రా 
పనామాదిశ ముపై ఆధిపత్యమును వహించిన కొలం 
బియా ఈ కొనుగోలుము ధువీర రించుటకు నిరాక 
రించినది. అంతట పనామా దెశము గె 


1908 న కుదుర్చుకొని తద్వారా, అట్లాంటిక్‌, 
పసిఫిక్‌ సాగరములను కలుపు పనామా కాలువను 
నిర్మించి. దానిపె రాకపోకలను నిర్వహింపజేయు 
టకు అధికారమును పొందినది. అందులకు (పతి 
ఫలముగ ఒకకోటి డాలర్లను అంతట చెల్లించుటయే 
గాక, సాలీనా 2,50,000 డాలర్లను పనామా 
దేశపు _పభుత్వమునకు చెల్పించుటకు యు, 3 
ఆంగీకరించినది. ఈ వార్షిక పు మొ త్రపు [ప్రమా 
ణము అంతటం౭తట మార్పు చెండి. 1955 మొద 
లుగ అవ 19.లి లక్షల డాలధద్దు గా ఉండునటు లను, 
పనామాదేశపు అధికారమును కాలువ పాంతమున 
యు. సే. లాంఛన  పాయముగ గు ర్రించునటు లను 
అంగీకారము కుదిరినది. 1962 తో ఆ కాలువ 
యొక. పసిఫిక్‌ ముఖద్యారముపెన నిర్మితమైన 
వంతెనపై యు. సై. దేశపు జెండాతో వాటుగ 
పనామాడేశపు జెండాయు (పతిస్థితమైనది. కాని 
ఈ కాలువను తమకు వదలి వేయవలనినదిగ 
పనామా (పభుత్యము పస్తుతమున వాదించు 
చున్నది. 


tah 


కాలువ పాంతమున సాధారణ  పరిపాలనకై 
ఒక (ప్రభుత్యమును, కాలువను నిర్వపాంచుటకై 
ఒక కంపెసీయు పనిచేయుచున్న వి. ఊఊ రెండింటి 
పైనను యు. సై. పభుత్వము పర్యవేక్షణాధికార 
మును కలిగియున్నది. 


ఇచటి ఆర్థికవ్యవస్థ అంతయు కాలువలోని రాక 
పోకల వ్యవహారములపె ఆధారపడియున్నది. 
ఆ రాకపోకలను ఆశ్రయించి కొన్ని వ్యాపార 
సంస్థలును పనిచేయుచున్న వి. చిసియులు అటనట 


కాలువల పయనించిన 18 76% ఓదలవలన 
సుంకపురూపమున 9.:౯7.€é64,559 డాలర్హ ఆదా 
యములభించినదె 
లో తో మై క 
ఆంగ్లమునను న్బానిప్‌నను విడ్యను బోధించు 


పాఠశాలలు కలవు. 


చున్నవి. 


4 ఆసుప తులు పనిచేయు 


111. పోరో రికో : వెస్ట్‌ ఇండీస్‌ దీవులలో తూర్పు 
ఈ దీపము 1755-1839" ఊఉ. 
017 ప, తు. రేఖ 
లకును నడమ ఉన్నది. స వైశాల్యము 5,891 
చ. కిమీ, ద్విపమున పర్వత శేబులు ఎక్కువగ 
కలవు; వినిలో కార్డిలేరా సెం|టల్‌ అను శిఖరము 
అత్యున్నతము !/841 మీ. సరాసరి ఉష్ణో గత 
75.4 నుండి 81° వరకు మారుచుండును. వర్ష 
పాతము సొలీనా రిక్‌ సెం. మీ నుండి 154 సెం, 
మీ వరకు మారును. ఊష్టప్రాంతపు పండ్లును, 
కూరగాయలును విరిషెగ పండును. 


దేశపు జనసంఖ్య 27,16,000 (1970). 
దేశీయులలో ఆధిక సంఖ్యాకుల మాతృభాష 
స్పానిష్‌; కాసి ఆ౭గ్లముతో కూడ పలువురికి పరి 
చితి కలదు. దేశపు ముఖ్యనగరమగు సాన్‌ జువాన్‌ 
లోని జనసంఖ్య 4,55,421. దేశపు జనసాందత 
చ. కిమీ. కు 807. డేశీయులలో అత్యధిక సంఖ్యా 
కులు సీ గోలతో క్వేతజాతులు సంకర మొందగ 
రూపొందిన మిశసంతతికి చెందినవారు. సాధికార 
భాష స్పానిష్‌; ఆంగ్రముకూడ రెండవ భాషగ పై 
తరగతులందు బోధింపబడుచున్న ది. [ప్రజలందరు 
క్రైస్తవులు; అందు రోమన్‌ కేతలిక్‌ సం పదాయము 
నకు ఆత్యధిక వ్యాప్తి కలదు, 


ల 
శ 
లది రా. జో లట ల్‌ లీ హ్‌ వ్య జ 
DADS ౯ హన BOs, త్న oe 9 
లో శో శో గౌ 
చకకును మిలులకు చేకఓకు మాతమే విని 
Nae La క 
ళో ఇ ఆ, శీ శె భ్‌ 4 
యుకము. పజల  పయాణమయముంు] వమవుల 
పంట్లో టం ఆజా అంశాల 
నాయ. శ్‌ అజ శో లే 
తరలింపుకు మోటహాతుబంద  ముధభ్యాధారములు. 
ae) ఆలో 
వ్‌ గా mr nh ల ఇకా 
సాన్‌ జువాస్‌, యు న్‌ hey అ స చ ఆ చకది యు, 


= ల్‌ 
కరిబ్బియన్‌ పాంతప పమిఖ వెం చములకు 
CN Pa an 
జి యో 
విమానయాన వసకికలదు. డెశమున కి దాడే 


a4 
ho 
co 
Mw 
ష్ణ 
Gg 
(ఓ 
జ్ర 
ల] 


సాగించిన యుద్ద పు ఫలితముగ, ఈ దీ-చరాజ ము 
యు. స్తే. క్కు సంధి ఒడంబడిక మూలమున € భించి 
తదాదిగ యు, సే. పాలనలో ఉన్నవ. 1900 
వరకు యు. స్టే. పభుత్యము నియమించిన నైని 
కాధికారి పాలనలోనే ఈ దీవి ఉండినది. తదనంతర 
మన |పజలకు సోపానసరశిలో హక్కులు లభించి 
కడకు 195కి లో, ఈ దేశము యు.సై, తో సృచ్చం 
దముగ కలసియుండు ఒక స్యతం తరాజ్యుముగ, 
రూపొంది కామన్‌వెల్‌ హోదాతో వ్యవహరించు 
చున్నది. 


యు, సే, [ప్రభుత్వము ఇప్పటికిని దేశరక్షణ, 
వెదేశిక వ్యవహారములు, రేవు నుంకములు, పోస్ట్‌ 
సౌకర్యములు - అనువానిలో అధికారము కలిగి 


క్రిం (ప్రపంచ రాజ్య సర్వస్వము 


యున్నను, తక్కిన రంగములందు. పరిపాలన, 
(పజా|పతినిధులజేత నిర :హింపబడుచున్నది 
ముఖ్య కార నిర్వహణాధికారి గవర్నరు. ఇతనిని 
4 ఏండ్ల కొకసారి (ప్రజలు ఎను కొనెదరు. 88 
మంది సభ్యులుగల శాసనసభయు, 62 మంది 
సభ్యుల. గల శిష్టసభయు శాసన సిర్మాణాధికార 
మును కలిగియన్నవి. వీనిలోని సభ్యులును & 
ఎండ్లకొకతూరి 'పజలచే ఎన్ను కొనబడెదరు. 

సు; పీమ్‌కోర్లు ఆధ్వర్యవమున, వివిధ న్యాయస్థాన 
ముల ద్వారా న్యాయనిర్వహణ సాగుచున్నది. 
రెండు |పముఖ రాజ ప పక్షములు కలవు; వీనిలో 
న్యూపొ[గెసివ్‌ పార్టి అనునది ఈ దేశము, యు. 
స్టైలో ఒక రాస్ట్రముగ చేరవలెనని వాంఛించు 
చున్నది. ఇండిపెండెన్స్‌ పార్టీ పరిపూర్ణ దేళ 
స్వాతం[త్యమును కోరుచున్నది. 


1947 వరకు ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ 
యంతయును చక్కెర ఎగుమతి పైననే ఆధారపడి 
ఉండినది; కాని అది మొదలుగ వస్తు నిర్మాణ 
పరిశ్రమలును దేశమున [పొత్సహపింపబడినవి; 
యా।తిక పరి శమయు పెంప పొందింపబడినది. అందు 
వలన చక్కర ఎగువతివలన ఆదాయము, ఆర్థిక పు 
వనరులలో, మూడవస్థానమునకు వచ్చినది. ఇవి 
గాక యు. సః లో పనిచేయు ఈ దేశవాసులు 
ఇండ్లకు పంపు మొ త్రములును దేశపు సంపత్తికి 
సహకరించుచున్నవి. దేశపు ఎగుమతుల మొత్తము 
1,79,68,46,000 డాలర్లు; దిగుమతుల విలువ 
2,87,91,29,000 డాలరు (190-71). ఇందు 
ఆధికవ్యాపారము యు. స్టే, తో నడచుచున్నది. 
బ్యాంకింగు వ్యవస్థయు, యు. సై. లోని దానితో 
ముడివడి ఉన్నది. 


దేశమున నిరక్షరాస్యత 12.8% (1968). 
విద్యావ్యా ప్తిని ఎక్కువచేయుటకై [ప్రభుత్వము 
కృషి చేయుచున్నది; మొత్తపు పాఠశాలలోని 


విద్యార్థుల సంఖ్య 6,87,877 (19/0-71). 
ముఖ్యనగరమునకు సమీపమున రియోపి డాస్‌వద్ద, 
హోర్లోరికో విశ్వవిద్యాలయము ఉన్నది; ఇదిగాక 
వేరుగ రెండు విశ్వ విద్యాలయములును, మరికొన్ని 
కళాశాలలును కలవు. ఈ ఉన్నత విద్యను అభ్య 
నించెడివారి సంఖ్య64, 581 (1970-71) దేశమున 
నాలుగు దినపష్మతికలు [పబారమున ఉన్నవి |పజా 
రోగ్యమునకై [ప్రభుత్వము చాలధనమును వినియో 
గించుచున్నది 125 పెద్ద ఆసుష్మతులు, తక్కు_ 
విధముల 10 ఆసుషతులును కలవు; వె ద్యసంఖ్య 
2 818 (1969). 1967-668 లో 9,80,000మంది 
విదేశీయ యాతికులు దేశమును సందర్శించిరి; 
వీరివలన దేశమునకు 20.2 కొట్ట డాలర్జు ఆదా 
యము లభించినది. 

1. వర్షిన్‌ దీవులు (య. పై : 
పోర్లోరికోకు తూర్పున 64 కిమీ. ల దూరమున 
ఉన్న 68 దీవులు చేరిన ఒక రాజ్యము. ఈ దీవు 
లలో మూడు మామే వె కాల్య రీత్యా (ప్రముఖ 
ములు; తక్కినవి చిన్నలంకలు. ఆ మూడు ద్వీప 
ములు (సెయింట్‌ (కాయ్‌ (212 కిరి చ కిమీ). 
సెయింట్‌ జాన్‌ (49.21 చ, కిమీ), సెయి-ట్‌ 
తామస్‌ (82.88 చ. క్రిమి _లో మాతమె అత్యధిక 
జనావాసములు కలవు. కొన్ని చిన్నలంకలలో జనులే 
లేరు. మొత్తపు రాజ్యవె శాల్యము లిక0 చ. కిమీ, 
దేశపు ముఖ్యనగరమగు 'షార్టెట్ట అమాలీ, తామస్‌ 
దీవియందు ఉన్నది. ఉహ్టాాగత 75°.84° ఫా,గ 
ఉండును, వర్షము వలన మ్మాతమే (తాగు సిరు 
లభించుచున్నది. ఆనావృ్షి బాధ తరచుగ ఉండును. 

రాజ్యపు మొ త్రపు జనసంఖ్య 68,200 (1970). 
జనసాంద్రత చ. కిమీ.కు 94. ముఖ్యనగరపు 
జనసంఖ్య 12,740 (1960). పజలలో దాదాపు 
మూడ వవంతు సీగోలు; క్‌ 87కి మంది సేతజాతీ 
యులు; తక్కినవారు సమ్మి|శ జాతికి చెందినవారు. 
ఆంగ్లము సాధికార భాష; [ప్రజలందరు క్రై _సవులు. 


ద్వీపముల మధ్య విమాన తపాలాయు, విమాన 
ప్రయాణ వసతులును కలవు. కేబుల్‌ దా౭రా 
పోర్టో రికో, యు. యు. సే. అతో సంబంధము కలదు. 
రేడియో చెలి, గాఫ్‌ ద్వారా 'పపందపు పలు, వాంత 
ములతో వారాన్‌ సౌకర్యము ఉన్నది. ల రేడియో 
స్టేషనులు, 2 చెలివిజన్‌ స్టెష షనులు కలవు. 


1498 చో కొలంబస్‌ వర్దిన్‌ దీంపనముదాయ 
మును కనగొనెను, తరువాత కొన్ని బార్మితక పరి 
ణామములవలన ఇందు కొన్ని ;బిటిష్‌వారికి 
దక్కినవి (చూ: లీవర్డు దీవులు) మిగిలినవి 
డేనులకు (డెన్‌ మార్క దేశీయులకు) లభించి 
డేనిష్‌ వెస్‌ స్ట్‌ఇండీన్‌ అను పేర వ్యవహృతము లయి 

నవి. డేనులనుండి యు, సే సె. పభుత్యము వీనిని 
1917లో 25 కోట్ట డాలర్హకు కొనుగోలుచెసి, 
వర్ణినియా దీవులు (యు సై.) అను పేరిడి తన 
పరిపాలనలోనికి తీసికొనినది. యుద్ధతం త రీత్యా 
వీనికిగల (పాముఖ్యమువలన తొలుత వీనిని 
యు. సై. ప్రభుత్వము తన నౌకాసేనయొక్క పాల 
నలో ఉంచినది. 1927లో ఇచటి పజలకు 
యు సే. పౌరస్వత్వమును కల్పించినది. 1981 లో 
నౌకాశాఖనుండి తప్పించి యు. స్టే. ప్రభుత్వము 
తన దేశీయశాఖకు ఈ రాజ్యపు పరిపాలనను వశ 
పరచినది. 1986 నుండి పరిమితమగు ఆంతరంగిక 
స్వపరిపాలనను ఈ దేశీయలు అనుభవించు 
చున్నారు. 


దేశపు ముఖ్య కార్యనిర్యహణాధికారి గవర్నరు. 
1970 నుండి ఇతనిని [పజల ఎన్ను కొనుచున్నారు. 
తత్పూర్యమున యు. సై. (పభుత్వము ఆతనిని 
సియమించెడిది. 15 మంది ఎన్నుకొనబడిన 
సభ్యులుగల శాసనసభ కలదు; ఈ శాసనసభ 
చేయు శాసనములను వీటోచేయు అధికారము గవ 
ర్నరుకు ఉన్నది. అంతరంగిక ములుకాని తక్కిన 


స న 
ee 
fx © 
[నీ 
by 
GE 
౪4 లి 
Ct 
గ్లో 
f 
ల 
2 
EN 


We 3 జమగుతువ్నదెం.. 'సయికల్‌, 
జాన్‌ దీవిలో సగభాగము హ్‌ వనముగ 
పకృతిరామణీయకతకు పేరొంది 
నది. ఇట్టివానిని దర్శించుటకు యా;తికలు పలు 
వురు వచ్చుచుందురు. ఇట్టివారు పయసించు విలాస 
నౌకలకు తగు వసతులు సె. తామస్‌ దీవిలో 
కలవు. 1968-69 లో 11,07,000 మంది విదేశీ 
యులు ఈ రాజ్యమున పర్యటించిరి. ఎగుమతుల 
విలువ 15,87,82,8838 డా. దిగుమతుల విలువ 
26,01,60,866 డాలర్లు (1968). బడ్జెటరీ 
వ్యయము ర్‌, 95,76,266 డా. (1969); ఇందు 
దాదాపు సగభాగము యు. కే ను [ప్రభుత్వపు | గాంటుల 
వలన లభించుచున్న ది, 


 పతేంకింపబడి, 
| బీ 


రు మొదలుగ 16 ఏండ్ల వయసు కలవారికి 
నిర్బంధ విద్యావిధానము ఆమలున ఉన్నది. పాఠ 
శాలలలో విద్యార్థిసంఖ్య 10,594 (1966-67); 
ఒక కాలేజి కలదు. అందలి విద్యార్థి సంఖ్య 
1,400 (1969). (ప్రభుత్వము నిర్వహించెడు 
మూడు పెద్ద ఆసుప|తులు కలవు. 


౪. క్వాన్‌ దీవులు : 17°78 ఊఉ. అ; 8856” 
ప. తు. రేఖలపై ఉన్న రెండు సున్నపురాతి 


దివి (పపంచ రాజ్య సర్వస్వము 


లంకలు. వీనిలో విషశాంన్‌ దీవి 8.2 క్రిమి అ 
పొడవు 0.5 కిమీ. వెడల్పు కలిగినది. లిటిల్‌ 
శాన్‌ దీవి 1.6 కిమీ. పొడవు, 0.8 కిమీ. వెడల్పు 
కలది. ఈ డివులందు గాానోయను యెరువు దిబ్బలు 
విరివిగ కలవు; ఇవి యు, సే. కు కొంతకొలము 
ఉపకరించినవి. పస్తుతమున ఈ దివులందు ఒక 


రేడియోస్టైషను, ఒక చీపగృహము కలవు బిగ్‌ 
క్యాన్‌లోని జనసంఖ్య  ల4 (1960); లిటిల్‌ 
శ్యాన్‌ లో జనావాసములే లేవు. 16వ శతాబ్దిలో 
కనుగొనబడిన ఈ దీవులు 1868 నుండి యు. సే. 
వశమున ఉన్నవి. ఈ దివులు తనకు న్యాయతః 
చెంగునని హొండూరాస్‌ దేశము వాడించుచున్న ది, 


22. లివరు దీవులు 


(బిటిష్‌ పారిత ద్విపరాజ్యములు) 


కరిబ్బియన్‌ సముద్రమున పోర్టో రికో ద్వీప 
మునకు ఆగ్నేయదిశన మొదలిడి అటనుండి దక్షి 
ణముగ వ్యాపించియున్న ద్రిపముల: శేణి లీవర్డ్‌ 
దీవులు అని వ్యవహృతమగుచున్నది. వీనికి ద్ని 
ణమున విండ్‌ వర్డ్‌ ద్వీపముల శణి వ్యాపించి 
ఉన్నది. ఈ లీవర్ణ్మ్‌శేశియందు 1. ఆంటిగ్వా 
ద్వీపము (రెడోండా మొదలగు లంకలతో సహా), 
2. సె, కిట్స్‌ (.కిస్టఫర్‌) నెవిస్‌ _ ఆంగ్విల్హా ద్వీప 
ములు, కి మాంట్‌ స్మెరాట్‌ 4, బిటిష్‌ వర్జిన్‌ 
దీవులు అను [పత్యేక ద్విపరాజ్యములు చేరి 
ఉన్నవి. 

ఈ ద్వీప ములను 1498 లో కొలంబస్‌ కను 
గొనెను; కాని 17 వ శతాబ్దివరకు యూరపీయులు 
ఎవరును ఆట వలసలను స్థాపింపలేదు. తరువాత 
1629 మొదలుగ ఇం గ్రీషువారును, ఐరిషివాగును 
ఈ దీవులలోచేరి అచటి ఆదిమవాసులను నిర్మూ 
లించిరి. అంతట పనిపాటులకై నీ్మీగోబానిసలను 
కొందరిని ఇటకు వారే చేర్చిరి. ఈ నీ గోసంతతియే 
ఈ ద్వీపములందు ఇపుడు ఎక్కువగ కననగును. 
1888 లో బానిసత్వము రద్దయిన తరువాత, ఇచటి 
పేజలకు వోటుహక్కు. మొదలగునవి కొంతవరకు 


కలిగినవి; అయినను పాలనాధికార బాధ్యత బిటిష్‌ 
[ప్రభుత్వపు చేతిలోనే ఉండెను. 1958 న ఈ ద్వీప 
ములు లీవర్డు దీవులు అనుపేర ఒక (పత్యేక పాలనా 
మండలముగ ఏర్పడి, 19858 లో ఆ పాంతము వెస్ట్‌ 
ఇండీస్‌ ఫెడరేషన్‌లో అంతర్బాగమయినది, కాని 
1962 లో ఈ ఫెడరేషను రద్దయినది. అంతకు 
ముందుగనె (1960), ఈ వివిధ ద్వీపరాజ్యములకు 
వేర్వేరు రాజ్యాంగ విధానములు ఏర్పడి వాసికి 
ఆంతరంగిక స్వపరిపాలనా పతిపత్తులు కలిగినవి, 
(బిటిష్‌ పభుత్యమే వె దేశిక, సైనిక వ్యవహారము 
అందు బాధ్యతలను కలిగియున్నది, 

అయినను ఫెడరెషన్‌లో అంతవరకు ఉండిన 
జమైకా, [టినిడాడ్‌ మొదలగు వానితో కలసి, 
ఇప్పటికిని ఈ రాజ్యములకు సమష్టిగ ఈ దిగువ 
సంస్థలు కలవు. (1) జమెకాలోని మోనావద్దనున్న 
విశ్వవిద్యాలయము, బార్బడోస్‌లోని విశ్వవిద్యా 
లయము (11) బిటిష్‌ కరిబ్బియన్‌ కోర్ట్‌ అనుపేర 
ఒక అత్యున్నత వ్యాయస్థానము, (111) కరిబ్బియన్‌ 
స్వేచ్చా వాణిజ్యమండలము, (17) వెస్ట్‌ ఇండీస్‌ 
షిప్పింగ్‌ కార్పోరేషన్‌ అను సమష్టి నౌకా పయాణ 
సంస్థ, (ఇ) ఈస్ట్‌ కరిబ్బియన కరెస్సీ అను సామా 


లీవర్డు వవులు రిల 


రు. 58,50; 'నిబిష్‌ 
యు. సే. డాలరు చలామజీలో ఉన్న ది. 


ఈ దీవులలో ఆంటిగ్యా, నె. కిట్స్‌ లలో చక్కా 


రయు, తదనుబంధప్పు ఉత్పత్తులును; ఆంటిగాం, 
మాంట్‌ స్నెరాట్‌, సె. కెట్‌ = నెవిస్‌లలో 
[ప త్రియు; మాంద్‌ సె రాట్‌లో నిమ్మ, తదితర 
ఫలములు. కూరగాయలను; ఆంగ్విల్దా, సె. 
కిట్స్‌లొ ఉప్పును; (బ్రిటిష్‌ వర్జిన్‌ దీవులలో పశు 
వులు, చేపలు, కూరగాయలు, పండ్లు, కగ్రబొగ్గు 
లును [పముఖోత్పత్తులుగ గణనీయములు. 


ఈ ద్విపముల భూతల పరిస్టిజియందు చాల 
వె విధ్యము కలదు. సె. కిట్స్‌ ఒకపుడు ఆగ్ని 
పర్యతముగ ఉండి చల్చారినదని తెలియుచున్నది. 
దినియందును, మాంట్‌ సెరాట్‌లోను 915 మీ. 
పైబడిన ఎత్తుగల (పదేశములు కలవు. ఆంటిగ్వా 
దీవి ఎగుడు దిగుడుల నేల. ఈ ద్వీపములలో దేని 
యందును అనువైన నౌకాశయము కన్పట్టదు. 
ఉష్టమండలపు శీతోష్ణస్థితి ఎల్లెడల కననగును. 
సాలున సరాసరి ఉష్ణో గత 5” ఫా. ఎండకాలము 
శీతకాలముల మధ్య ఉష్టోగతయందు. భేదము 
తక్కువ; గాలిలో చెమ్మదనము ఎక్కువ. అయి 
నను భూమి ఎత్తునుబట్టి ఉష్టతయు, వర్షపాతమును 
మారుచున్న వి. _అంటిగ్యాయందు అంతటంతట 
అనావృష్టీబాధ కలదు, 


ఇక ఆయా ద్వీపరాజ్యముల వైశాల్యాదులును 
తక్కిన వివరములును ఈ దిగువన వరుసగ ఈయ 
బడినవి. 


1. ఆంటిగ్వా: ఆంటిగ్వా దీవియొక 
వైశాల్యము 280 చ, కిమీ; బర్చుడా (160 చ కిమీ) 
రెండోండా (2.69 చ. కిమీ) అను ద్వీపములును 
రాజ్యాంగరీత్యా ఇందుచేరి ఉన్నవి. జనసంఖ్య 
62,000 (1968). ముఖ్యనగరమగు సెయింట్‌ 


[88] 


జాన్‌లోని జనసంఖ్య 18,000; సాధికార భాష 


ఆంగము; పజలందరు క సవులు. 
రా కా శిరా తో 


దిటిష్‌ ప్రభుత్వము నియమించెడు పదిషాల 
కుడు, 10 మండి ఎన్ను కొనబడిన సభ్యులుక ల 
శాసనసభాసాహాయ్యమున పాలనను నిర్వహించును. 
అయిడేండ్తకు ఒకసారి సాధారణముగ ఎన్నికలు 
జరుగును. బడ్జెటరీ వ్యయము 8.095 క్షోట్ట 
డాలరు (1972). ఎగుమతుల విలువ 57.58 లతల 
డా; దిగుమతుల విలువ లి2౭.5 లక్షల డా; 
(1968); చకార, పత్తి, ముఖ ఖ్యపు ఎగుమతులు, 
దెశమును దర్శించు విడెశీయ యాకతికుల వలన 
విశేషాదాయము లభించుచున్నది. 1970 లో ఇట్టి 
వారి సంఖ్య 89,911. పాఠకాలల సంఖ్య 56; 
విద్యార్థిసంఖ్య 22,000 (19T:). 


f 


న. సెయింట్‌ కిట్స్‌-నెవిన్‌ -ఆంగ్విల్లా : 
ఈ ద్వీపరాజ్యపు మొతవు వైశాల్యము 96 చ. 
కిమీ. (ఇందు సె. కిట్స్‌-2క85 చ. కిమీ. నెవిస్‌- 
180 చ. కిమీ; ఆంగ్విల్హా-2లి చ. కిమీ; సోంబెరో 
అను అల్పద్వీపము-” చ. కిమీ). సెయింట్‌ కిట్స్‌కే 
సెయింట్‌ క్రిస్టఫర్‌ అనియు పేరు కలదు. మొత్తపు 
జనసంఖ్య 57,617 (1968). సెయింట్‌ కిట్స్‌లో 
బస్సే టెరే (జ. సం. 15,897), నెవిన్‌లో 
చార్లెన్‌ టౌన్‌ (జ. సం. 1,580) [ప్రముఖ నగ 
రములు. భాష ఆంగ్లము; [ప్రజలందరు క్రై స్తవులు, 


దేశమునకు ఆంతరంగిక స్వపరిపాలన కలదు. 
[(బిటిష్‌ [పభుత్వము నియమించు గవర్నరు, 10 
మంది ఎన్నుకొనఐడిన కాసనసభ్యులుకల శాసన 
సభా సాహాయ్యమున పాలనను నిర్వహించును. 
ఎన్నికలు సాధారణముగ ల ఏండ్లకు ఒకసారి 
జరుగును. చక్కర, చెరకు పిప్పి, (పత్తి, ఉప్పు 
ముఖ్యపు ఎగుమతులు. ఎగుమతుల మొత్రపు 
విలువ 86,14,875 డా; దిగుమతుల విలువ 
1,58,17,505 డొ, (1966). బడ్జెటరి వ్యయము 


594 


80,28,284 డా. (1966). మొ త్తపు పారళాలల 
సంఖ్య 51; విద్యార్థి సంఖ్య 18,958 (1966). 

తీ. మాంట్‌ సెరాట్‌ : ఈ దేశపు 
ల్యము 101 చ. కిమీ. జనసంఖ్య 11,458; ముఖ్య 
నగరమణగు ప్పిమత్‌లోని జనసంఖ్య 1,280 (1970). 
భాష ఆంగ్రము; జనులం దరు క్రైస్తవులు. 

[(బిటిష్‌ ప్రభుత్వము నియమించు గవర్నరు, 
ఎన్ను కొనబడిన సభ్యులు ఏడుగురుసు, గవర్నరు 
నియమించు సభ్యుడు ఒకడును, ఇరువురు అధికార 
సభ్యులును కలిగిన శాసనసభా సాహాయ్యమున 
పాలనను నిర్వహించును. ఎన్నికలు అయిదేండ్ర 
కొకసారి జరుగును. కాయగూరలు, పండ్లు, (పత్తి, 


చెకా 


'టెరులు ముఖ్యపు ఎగుమతులు. ఎగుమతుల 
మొత్తపు విలువ 1,00,877! డా. దిగుమతుల 
విలువ 85,57,642 డా. (1971). బడ్జెటరీ 


వ్యయము 50,11,824 డా. (1971). విదేశీయ 
యాతికుల వలన విశేషాదాయము దేశమునకు 
లభించుచున్నది; 1971 లో ఆట్టి యాతికుల సంఖ్య 
9,078. మొ తపు పాఠశాలల సంఖ్య 18; విద్యార్ధి 
సంఖ్య 2,916. 

4. (విటిష్‌ వర్ణిన్‌ దీవులు: ఇవి వర్జిన్‌ 
ద్వీప సమూహమున ఒక (పత్యేక వర్గము. ఇందలి 
వేరొక వర్గము యు. సే. ఆధీనమున ఉండుటవలన, 
వీని (పత్యేకతను నూచించుటకై ఇవి ,బిటిన్‌వర్డిన్‌ 
దీవులు ఆనుపేర పిలుబడుచున్న వి (చూ. వర్జిన్‌ 
దీవులు యు. సే.; పుం 590). 

ఈ [బిటిష్‌ వర్డిన్‌ దీవులందు లి6 వివిధ (ప్రమా 
ణముల చిన్న ద్వీపములు చేరి ఉన్నవి; ఇందులో 
16 లో మాతమే జనావాసములు కలవు. (ఈ 896 
గాక, ఇంకను అ[పధానములగు చిన్న అంకలును 


(పపంచ రాజ్య సర్వస్వము 


ఉన్నవి). దీవులలో తోరోలా, వర్జిన్‌ గోర్లా, అనె 
గాదా, జోస్ట్‌వాస్‌ జెక్‌ అనునవి [పముఖములు. 
ద్విపరాజ్యపు మొ తపు వైశాల్యము 180 చ. కిమీ. 
జనసంఖ్య 9,000 (1968). తోరోలా దీవిలోని 
రోడ్‌టౌన్‌' (జ. సం. 2,000) ముఖ్యనగరము, 


దేశమున 24 కిమీ. ల పొడవుగల రోడ్డుకలవు; 
విమానములు దిగగలుగు చిన్నవసతులును కలవు. 
(బిటిష్‌[ ప్రభుత్వము నియమించు గవర్నరు, ఎన్ను 
కొనబడిన సభ్యులు వడుగురును, మువ్వురు నియ 
మింపబడిన సభ్యులును కలిగిన, శాసనసభా 
సాహాయ్యమున పాలనను నిర్వుర్తించును. ఈ 
రాజ్యపు ఆర్థిక వ్యవస్థ వర్డిన్‌ దీవులు (యు. సే తో 
ముడివడి ఉన్నది. వర్షపాతము తక్క్కు_వగుటి 
వలన వ్యవసాయము లాభదాయక ముగ లేదు. 
పశుపోషణ, చేపల పరి శమ, కరబొగ్గు తయారి, 
కూరగాయల పండించుట ఇచటి [పజలలో పలువుర 
ముఖ్యవృత్తులు. సారా తయారీ,చిన్నపడవల నిర్మా 
ణము మొదలగు లఘు పరి|శ్రమలును కలవు. 
దేశీయులు పలువురు విదేశములలో పనిచేసి పంపెడు 
ధనము దేశమునకు సాయపడుచున్నది. మొత్తపు 
ఎగుమతుల విలువ 42.606 యు. సే. డాలర్లు; 
దిగుమతుల విలువ 1,02,2లి,ర74ఓ యు. సే. 
డాలరు (1971). బిటిష్‌ (ప్రభుత్వము ఇచ్చు ధన 
సాహాయ్యము, యాతికుల వలన వచ్చు ఆదా 
యము చెల్లింపుల సర్దుబాటునకు ఉపకరించుచున్నవి, 
బడ్జెటరీ వ్యయము 79,84 895 డాలర్హు (191). 
[1పాథమిక పాఠళాలల సంఖ్య 17; విద్యార్థిసంఖ్య 
1,918. నెకండది పాధశాల 1; విద్యార్థి సంఖ్య 
T45 (1970). 89 శయ్యలు కలిగిన ఒక ఆసు 
పతి కలదు; వె ద్యసంఖ్య ర్‌ (1967). 


నీతి. విండ్‌ వరు దీవులు 


(ఐటిష పాలిత ద్వీపరాజ్యములు) 


పోర్టో రికోకు ఆగ్నేయమున, లీవర్దు దీవులకు 
దశిణమున వరుసదీరియున్న నాలుగు ద్వెపరాజ్య 
ములు సమష్టిగ విండ్‌ వర్డు దీవులు అని వ్యవహృత 
ములు. [టినిడాడ్‌ ఆండ్‌ టొబాగో ద్వీపరాజ్యము 
నకు ఉత్తరమున ఈ ద్వీష్నశేణి ఉన్నది. _గెనడా, 
సెయింట్‌ విన్‌గెంట్‌,  (గెనడైన్‌, సెయింట్‌ 
లూసియా, డొమ్‌నికా అను ఈ ద్వీపరాజ్యములలో 
(గెనడైన్‌లో సగము  (గెనడాకును, తక్కిన 
సగము సెయింట్‌ విన్‌ సెంట్‌ కును పరిపాలనరీత్యా 
చెందియుండుట వలన, ఆవి మొత్తము నాలుగు 
రాజ్యములుగనే లెక్కకు వచ్చుచున్నవి. 


ఈ ద్వీపరాజ్యముల భూతలరీతిలో వె విధ్యము 
కన్పట్టుచున్నను, మొ _తముమీద అవి అన్నియును 
ఆగ్నికె లీయములు. డొమినికా దీవియందలి డయా 
బ్రోటిన్‌ పర్యతకిఖరము అన్నింట ఆత్యున్నతము 
(1488 మీ. నదులు చాల చిన్నవై, అత్మిదుత 
గమనము కలిగి, చాల కాలము నీరు లేకుండ 
ఉండును. ఉప్టమండలపు శీతోష్ణస్థితి ఇట కన 
నగును; సాలున సరాసరి ఉష్టో గత 7కి? ఫా. 
జూన్‌ నుండి ఆక్టోబరు వరకు విరివిగ వర్షములు 
కురియును; కొన్ని [పదేశములందు సాలీనా వర్ష 
పాతము 750 సెం. మీ. వరకు ఉండును. గాలిలో 
చెమ్మదనము ఎక్కువ. [గీష్మ-శీతకాలముల మధ్య 
ఉష్టో గతల భేదము చాల తక్కువ. స స్తనజాతులు 
కొలదిగ కన్పట్టును; సరీసృపములు పకిజాతులును 
విరివిగ కలవు. సె. లూసియాకు ముఖ్యనగర 
మగు కాన్ర్రీస్‌లోని [బాడ్‌కాస్టింగ్‌ స్టేషను ఈ రాజ్య 
ములకు అన్నింటికి ఉపకరించుచున్నది. |గనడా 
నుండి వెలువడు దినప|తిక ఒకటి మాతమే [పచా 
రమున ఉన్నది. ఈ రాజ్యములందలి [ప్రజలలో 


న్మీగో, శ్వేత, ఆదిమ ఆమెరికన్‌ 'కరిట్‌) జాతులు 
సమ్ముళితము చెందినవి. ' పజలందరును క్రై స్తవులు; 
ఆంగ్ల భాష పజల మాతృభాష. 

కొలంబన్‌ 1498 లోనే ఈ దీవులను కనుగొని 
నను యూరపియులు ఎవరును ఇచట తొలుత వలన 
చేరకుండిరి. 17 వ శతాబ్దిలో బిటిష్‌ వారును, 
(వెంచివారును అటచేరి, ఆ రాజ్యముల పె హక్కు 
కొరకు పోరాటములను సాగించిరి. విళిరువురిని, 
ఆచటి ఆదిమవఐవాసులగు కరిబ్‌ (పజలు |పతిఘ 
టించగా, ఆ ఆదిమనాసులలో పలువురను, 
హౌొండూరాస్‌ దేశపు గహన భూములకను, ఇతర 
విదేశములకును శ్వతజాతులవారు తరలించిరి. 
తక్కిన కరిబ్‌ |పజలు అచటి కేతజాతులతోను, 
శ్వేతజాతులు పనిపాటులకై కొనివచ్చిన స్మీగోల 
తోను సంకరత చెందిరి. 1814నాటికి ఈ ద్వీప 
రాజ్యములందు _ఫెంచివారి అధికారము ఆంతరించి, 
రాజ్యములు అన్నియు బిటిష్‌వారి వశమెనవి. 
ఇచటి పనిపాటులకై. నీగోలేకాక_ భారతీయులును 
పోర్చుగీజు వారును అల్పసంఖ్యలలో ఇటకు కొనిరా 
బడిరి. పరిపాలనారీత్యా ఇందలి సెయింట్‌ 
లూసియా బార్చడోస్‌తోను, డొమినికా లీవర్దు 
దీవులతోను కొంతకాలము కలసి యుండినవి. 
1956లో ఈ నాలుగు రాజ్యములు ను విండ్‌ వర్డు 
ద్వీపరాజ్యముగ రూపొందింపబడి, 1858లో ఆ 
రాజ్యము వెస్ట్‌ ఇండీస్‌ సమాఖ్యలో అంతర్భాగ ము 
అయినది. 1960లో ఈ ద్వీపరాజ్యములలో (పతి 
యొకదానికి ఒక రాజ్యాంగ విధానము రూపొండింప 
బడి ఆంతరంగిక స్వపరిపాలనాధికారము ఈయ 
బడినది. తక్కిన విదేశవ్యవహార , రక్షణళాఖలు 
(బిటిష్‌ [ప్రభుత్వపు వశముననే ఉన్నవి. 1962 లో 


596 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


వెస్ట్‌ ఇండీస్‌ ఫెడరేషన్‌ రద్దయినది. వెన్ట్‌ఇండీస్‌ 
ఫెడరేషన్‌ రద్దయినను, అందలి జమైకా మొదలగు 
వానితో, లీవర్ణ డీవులవలెనే (చూ: పు.592)విద్యా, 
న్యాయస్థాన, నౌకాయాన, స్వేచ్చా వ్యాపారము 
లందును, నాణెపు చలామణీలోను కొన్ని సమష్టి 
ఏర్పాటులను ఈ దేశములు కిలిగియున్నవి. స్‌ 
యండును ఈస్ట్‌ కరిబ్బియన్‌ డాలర్‌ చలామణి 


అగుచున్నది. 


సె ద్వీపరాజ్యములలో ఒక్కొక్క దానికి 
సంబంధించిన వై కాల్య, జనసంభ్యాదులగు తక్కిన 
వివరములు దిగువ ఈ యబడినవి. 


1. (గెనడా: ఈ ద్వీపపు వె శాల్యము 944 
చ. కిమీ. జనసంఖ్య 1,08,000 (1968). 
ముఖ్యనగరమగు సెయింట్‌ జార్టెస్‌లోని జనసంఖ్య 
26,848. [గెనడై న్స్‌ దీవిలో ఈ ద్వీపరాజ్యము 
నకు చెందిన భూమి 6,500 ఎకరములు; జనసంఖ్య 
8,179. రోడ్డ నిడివి 929 కిమీ;. ఇందు తారు 
వేసినది 608 కిమీ. 


(బిటిష్‌ (ప్రభుత్వము నియమించెడు గవర్నరు, 
10 మంది ఎన్నుకొనబడిన సభ్యులును ఇరువురు 
నియమిత సభ్యులును, ఒక అధికార సభ్యుడును 
కలిగిన శాసనసభా సాహాయ్యమున, ఆంతరంగిక 
పరిపాలనను నిర్యహించును. ఎన్నికలు సాధార 
ణముగ అయిదేండ్ల కొకసారి జరుగును. కోకో, 
నట్‌మెగ్‌, ఆర టిపండ్లు, కొబ్బరికాయలు, నిమ్మ 
జాతి ఫలములు, చక్కెర (పముఖ వ్యవసాయోత్ప 
తులు, ఇందు అధికభాగము ఎగుమతి ఆగుచున్న వి. 
దిగుమతులలో ఆహార పదార్థములు అత్యధిక ముగ 
ఉన్నవి. ఎగుమతుల విలువ 99,62,819 డా.; 
దిగుమతుల విలువ 2,68,46,011 డాలర్దు( 1968). 
విలాస య్మాతికుల వలన లభించు ఆదాయము 
చెల్లింపుల సర్దుబాటుకు కొంతవరకు ఉపకరించు 
చున్నది; 1969 లోని అట్టి యా తికుల సంఖ్య 


29,627; వీరు 2.29 కోట్ట డాలర్లను 
దేశమున వెచ్చించిరి. దేశపు బడ్జెటరీ వ్యయము 
2,67,89,988 డాలరు (1969). 


దేశపు 4ర్‌ (ప్రయిమరి పాఠశాలలలో 29,888 
మండి, 11 సెకండరీ పాఠశాలలలో 2,912 మంది 
విద్యార్థులు కలరు (1969). చేతిపనుల 
శిక్షణా కేంద్రములు 26 కలవు. వైద్య, పారిశుద్ధ్య 
వసతులు చాల తక్కువ. 


న. సెయింట్‌ విన్‌ సెంట్‌: ఈ ద్వీపపు 
వైశాల్యము లిర9 చ, కిమీ, జనసంఖ్య 98,000 
(1988); ముఖ్యనగరము కింగ్స్‌టౌన్‌ క సం. 
౨౧,440). 226 కిమీ, నిడివిన ఉ తమపు రోడ్డును, 
914 కిమీల. సాధారణపు రోడ్డును, 828 కిమీ, 
సొడవున డొంక బాటలును కలవు. ముఖ్యనగరము 
వద్ద లోతునీటి హార్బరు కలదు. 


ఎన్ను కొనబడిన సభ్యులు 9 మందియు, ఇరువురు 
నియమిత సభ్యులును, ఒక అధికార సభ్యుడును 
ఉన్న శాసనసభా సాహాయ్యమున బిటిష్‌ |పభు 
తము నియమించెడు గవర్నరు పాలనను నిర్వ 
హించును. ఎన్నికలు సాధారణముగ ఆయిదేండ్డకు 
ఒకసారి జరుగును. అర టిపండ్డు, యారోరూటు, 
కొబ్బరి, పత్తి, చిరుగడదుంప ముఖ్యములగు 
వ్యవసాయోత్పత్తులు. ఇందు అధికాంశము ఎగుమతి 
అగుచున్న వి.విద్యుదుత్స త్రిక, విర్రరికివా. ఎగుమతుల 
విలువ 68,19,919 డా. దిగుమతుల విలువ 1,580, 
08,406. డా. బడ్జెటరి వ్యయము 1,06,07,855 
డాలర్దు(1968); దెశవు 58 |పయిమరీ పాఠళాల 
లలో 26,992 మంది, రెండు సెకండరీ పాఠశాల 
లలో 724 మంది విద్యార్థులు కలరు. 


ల్‌. సెయింట్‌ లూసియా: ఈ ద్వీపపు 
వె కాల్యము 616చ. కిమీ. జనసంఖ్య 1,08,000 
(1968). ముఖ్యనగర ము కాస్ట్రీస్‌ (జ. సం. 
40,000) రోడ్డ నిడివి 669 కిమీ. [ముఖ్యనగరము 


"సెయింట్‌ పియె రే_మిక్కి_ లాన్‌ వ్‌ 


వద్ద అన్ని వసతులు క్‌అ హార్చరు కలదు; వాక్స్‌ 
ఫోర్డు అనురేవు కూడ వ్యాపారమునకు కొంత ఉపక 
రించుచున్నది. 


| బిటిష్‌ | పభుత్యము నియమించెడు గవర్నరు, 
ఎన్నుకొనబడిన సభ్యులు 10 మందియు, ఇద్దరు 
నియమిత సభ్యులును, ఒక అధికార సభ్యుడును 
కల శాసనసభా సాహాయ్యమున పాలనను నిర్వ 
హించును. దేశపు వ్యవసాయోత్సత్తులలో అరటి, 
కోకో, కొబ్బరి [పధానములు. వీనియందు అధి 
కాంశము ఎగుమతి అగుచున్నవి. ఎగుమతుల 
విలువ 1,21,05,770 డా.; దిగుమతుల విలువ 
2,88,79,884 డా. (1966) బడ్జెటరీ వ్యయము 
102 కోట్ల డాలర్లు (1966). 


ఉచిత నిర్బంధ |పయిమరీ. విద్యావిధానము 
అమలున ఉన్నది, దేశమునందలి 58 [పయిమరీ 
విద్యాశాలలలో 28,120 మంది; 8 సెకండరీ పాఠ 
శాలలలో 989 మంది విద్యార్థులు కలరు (1965). 
1964 లో 17,716 మంది విదేశీయ యా।తికులు 


దేశమును సందర్శించిరి; వీరు దేశమున 


15,17,000 డాలర్లను వెచింండిరి. 


4. డొమినికా : దీపపు వైశాల్యము 728 
చ. కిమీ.; జనసంఖ్య 10,8302 1970). ముఖ్య 
నగరము రోసో (జ, సం. 10,157). రోద్ద నిడివి 


272 కిమీ. 

_బీటిష్‌ పధుత్యము నియమించెడు గవర్నరు, 
ఎన్నుకొనబడిన సభ్యులు 11 మందియు నియమింప 
బడిన సభ్యులు నలుగురును, 'పతిపక్ష నాయకుని 
సలహాపై నియమింపబడిన ఒక సభ్యుడును కలిగిన 
శాసనసభా సాహాయ్యమున పాలనను సిర్వ ర్రించును. 
అరటి, నిమ్మ జాతిపండ్లు, కొబ్బరి, కోకో ముఖ్యము 
లగు వ్యవసాయోత్పత్తులు పండ రసములు, నూనెలు, 
సారా ముఖ్యములగు పారి కామికోత్పత్తులు. ఇందు 
ఆధికభాగము ఎగుమతి అగుచున్నవి. ఎగుమతుల 
విలువ 1,18,09,981 డాలర్లు; దిగుమతుల విలువ 
8,15,18,580 డా. (12/0). బడ్జెటరీ వ్యయము 
1,75,41,498 డా. (1970). 


24. సెయింట్‌ పియె) రె-మికి_లాన 


((ఫెంచి నముదో త్తర ద్వీపరాజ్యము) 


ముఖ్యనగరము ; సెయింట్‌ పీయె|రె; 
జెండా, జాతీయగితము : ఫ్రాన్సు దేశమునకు 
చెందినవియే; నాణెము : సి. ఎఫ్‌. ఏ. [ఫాంకు; 
100 |ఫాంకులు =రు. 8.08; కొలతూక ములు : 
|ఫాన్సుదేశపువే; కాలగణన :ఉ. 5.90 గం 
భారతదేశమున సా. 5 గం. 80 ని. 

1. ఉనికి మొ.: ఉత్తర అట్టాంటిక్‌ మహో 
సము[దమున న్యూఫౌండ్‌ లాండునకు దక్షిణమున 
24 కిమీ. ల దూరమున 46°25 _47°10° ఊ, 


అ. రేఖలకును, 56"5“-56025“ ప, తు. రేఖ 
లకును మధ్యన కుదిరియున్న ఈ ద్వీపరాజ్యమున 
సెయింట్‌ - పియెరే, మికి_లాన్‌, లాంగ్‌ లేడ్‌ 
అను మూడు పెద్ద ద్యీపములును, అవిగాక 
ట్‌ అల్పదిపములును కలవు. ద్యీపముల మొత్తపు 
వె శాల్యము 240 చ. కిమీ. ఈ ద్విపములు ఉత్స శ్రి 
రీత్యా _అగ్నితైలీయములే అయినను, ఎచ 
టను భూతలపు ఎత్తు274 కి మీ, అస 
మించదు. 


598 [పపంచ రాజ్య సర్వస్వము 


ని. శీతోష్టస్థితి మొ. : సాలున కనిష్ట ఉష్ణో 
గత 14° ఫాం; గరిష్ట ఉష్టో గత 68°ఫా. సంవత్స 
రమున దాదాపుగ 100 రోజులు వర్షపాతమును, 
50 దినములు హిమపాతమును ఉండును, వర్ష 
పాతము సాలుసరిన 147 సెం.మీ. వృక్షసంపద 
చాల తకు,_వ; సముద పక్షులు ఎక్కువగ కలవు. 


ల్‌ జనసంఖ్య మొ.: రాజ్యపు జనసంఖ్య 
5,2లి5్‌ (1971); ముఖ్యనగర పు జనసంఖ్య4,6 14. 
ఆందరును ఫాన్సుదేశమునుండి వలస వచ్చినవారి 
సంతతికి చెందినవారు. భాష | ఫెంచి; ఆందరును 
రోమన్‌ కేతలిక్‌ సం[పదాయపు క్రైస్తవ మతాను 
యాయులు. 


ఓ. సమాచార సాొ.: రాజ్యమున చెలిఫోనుల 
సంఖ్య దాదాపు 1,000 (1971). యూరపు 
తోడను, ఆమెరికాఖండముతోడను, రేడియో - టెలి 
కమ్యూనికేషన్‌ ద్వారా వార్తా సంబంధము కలదు. 


క్‌ యాన సొ.: నోవా సోోోటియా, [పిన్స్‌ 
ఎడ్వర్దు దీవి, |పాన్సులకు విమానయాన, నౌకా 
యాన సౌకర్యమలు ఇట నుండి కలవు. 


6. చరిత: కెనడా దేశము ,(ఫెంచివారి 
అధినమున ఉన్న కాలమున, 1604 లో ఈ ద్వీప 
మున |ఫెంచివారు తొలుతగ చేరిరి. కెనడా |బిటిష్‌ 
వారికి వశమెన తరువాత అట ఈ [పాంతము 
మాతమే (ఫెంచివారికి మిగిలినది. 1946లో 
ఈ ద్విపరాజ్యమునకు [ఫాను దేశపు సము[దోత్తర 
(పాంతపు (ప్రతిపత్తి చెకూరినది. 

7. పరిపాలన: (ఫెంచి (ప్రభుత్యము నియ 
మించు గవర్నరు, 14 మంది ఎన్నుకొనబడిన 


సభ్యులు కల, సంఘపు సాహాయ్యమన పాలనను 
నిర్వహించును. |ఫాన్సు దేశపు జాతీయ సభలో 
ఒక |పతినిధియు, శిష్టసభలో ఇరువురు పతి నిధు 
లును ఈ దేశమునకు కలరు. 

8. దేశరక్షణ, 9. అంతర్జాతీయ నం. : 
ఈ రెండింటి బాధ్యతలును (| ఫెంచి [పభుత్వమునకే 
చెంది ఉన్నవి. 


10. ఆర్థిక రంగము: దేశమంతయు 
ఎక్కువగ శిలామయ మగుటవలన, వ్యవసాయ 
మునకు వసతియే లేకున్నది. కాడ్‌ చేపలను పట్టుట, 
అచటి [పజల ముఖ్యవృ త్రి. ఈ చేపల ఉత్పత్తులకు 
చెందిన చిన్న పర్మిశమలు కొన్ని కలవు. ఎండు 
చేపలు, చేప పిండి ఇచటి ముఖ్యపు ఎగుమతులు. 
మింక్‌ , సిల్వర్‌ ఫాక్స్‌ ఆను బొచ్చుజంతువుల 
చర్మములును ఎగుమతి అగుచున్నవి. ఖనిజ 
సంపద కొంత ఉన్న టుల తెలియుచున్నను ఆచట 
పని జరుగుటలేదు. మొత్తపు ఎగుమతుల విలువ 
71.2 కోట్ల [ఫాంకులు; దిగుమతుల విలువ 811.7 
కోట్ల (పాం. (1971). బడ్జెటరీ వ్యయము 
88,10,85,000 ఫాం. (1971). ఇండు 10% 
ఫాంసు భరించుచున్న ది. 


11. సాంఘిక రంగము : [పయిమరిీ విద్య 
ఉచితముగ బోధింపబడుచున్న ది. దేశమున నర్శరీ, 
[పయిమరి పాఠకాలల మొ తపు సంఖ్య 10;ఆఅందలి 
విద్యార్థి సంఖ్య 1,297; సెకండరీ పాఠశాలలు 
6 కలవు; వీని యందలి విద్యార్థి సంఖ్య 421 
(1971). దేశమున 2 ఆసుప తలును, ఆర్గురు 
వైద్యులును కలరు. వైద్యసేవ ఉచితము (1966). 


శిర. పహూలుుటి 


ముఖ్యనగరము : 
జెండా : దండమువద్ద నలుపున, కడమన ఎరుపున 
ఉన్న రెండు నిలువు చారలు కలయు మధ్య 
భూమిలో, కేం|దమున జాతీయ యోధలాంఛనము; 
జాతీయ గిళము : లా డెస్సాలిని యెన్నే (డెస్సా 
లినియ గీతము; నాణెము: గోక్ష; ఇది 100 
సెంటిమోలుగ విభ కము; ఒక గోద్డే అరు; 1,50; 


TS wes = పిన్స్‌; 
వ! టు 





పటము 1గి. 


కొలతూకములు : మెటిక్‌ విధానపువి; యు. సై. 
కొలమానములకును పరిగణన కలదు; కాలగణన : 
ఊఉ. '/ గం. = భారతదేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : అట్టాంటిక్‌ మహాసమ్ముద 
మున 19807" _ 1958” ఊఉ. ఆ. రేఖలకును, 
68°20_74°80' ప. తు. రేఖలకును మధ్యన 
ఈ ద్వీప రాజ్యుమున ముఖ్య భూ భాగము,హిస్పాని 
యోలా దీవియందు పశ్చిమపు మూడవ భాగమును 
ఆకమించియున్న ది. (ఆ దీవియందు తూర్పు 
భాగమునుఆకమించి డొమినికన్‌ రిపబ్దిక్‌ ఉన్నది.) 
డొమినికన్‌ రిపబ్రిక్‌తో ఈ రాజ్యమునకు 1922 


కిమీ, అ సరహడ్డు కలదు. దేశ వై శాల్యము 
౨7,750 చ. కిమీ. ముఖ్యభూభాగమునకు సమీపము 
న్‌నే సము దమున ఆటనట చెదరియుఎడి, పాలన 
రిత్యా, ఈ రాజ్యమున కాగములగు తోరుగా, 
లే గానైవిస్‌, లే కేయమైట్స్‌, ఇలీయా వావీ, 
వసా ద్వేపముల వై శాల్యమును వై లెక్కలోచెరి 
ఉన్నది. మూడు పర్వత కేణులు దేశమున వరున 
దీరిఉన్నవి. వీనిలోని అత్యున్నత శిఖరపు ఎత్తు 
2,650 మీ. [శేణులమధ్యన సారవంత భూములు 
కలవు. చిన్ననదులు అనేకములు కలవు; వానిలో 
ఆర్తిబానైట్‌ (285 కిమీ) లెస్తేరీ (45 కిమీ.) 
అనునవి కొంత దూరమువరకు నెకాయానమునకు 
ఉపకరించుచున్న వి. 


2. ఫీతోప్పస్థితి మొ. : ఉష్టమండలపు నీత్రోష్ట 
పరిస్థితి ఇట కలదు. కనిష్ట , ఉషో గత 68°; 
గరిష్ట ఉష్ణోగత 94° ఫా. పర్యత|కేణుల సానువు 
అంచును, కొన్ని నిమ్న భూములందును వర్షపాతము 
ఎకువ. ముఖ్యనగర [పాంతమున సాలసరి 
వర్షపాతము 1లిక సెం.మీ. వపిల్‌నుండి జూన్‌ 
వరకును,అక్సోబరునుండి నవంబరువరకును వర్షములు 
కురియును. ఉష్ణమండల, ఉపోష్టమండల వృశ్న, 
జంతుసంతతులు క ననగును. పర్యతోన్న త భూము 
లందు మహోగసీ, పైన్‌ మొదలగు వృక్షముల అట 
వులు ఉన్నవి. కాఫీ, నారింజ, కకావొ, నిమ్మ, 
మామిడి, కొబ్బరిచెట్టు సహజరీతిలో కొన్నిచోట్ల 
పెరుగుచున్న వి. పెద్ద జంతువులుగాని, విష సర్ప 
ములుగాని లేవు. పక్షిజాతులు విరివిగ కలవు. సదీ 
సృపములును, జలచరములును వివిధ జాతులవి 
ఉన్నవి. 


లు జనసంఖ్య మొ.: లాటిన్‌ ఆమెరికా 
దేశ ములందెళ్డ జనసాం[దత ఈ దేశమున ఎకువ. 


600 [పపంచ రాజ్య సర్వస్వము 


నలు 


అంచనాలను అనుసరించి జనసంఖ్య 49 6 లక్షలు. 
జనసాంద్రత చ. కిమీ క 172; (ప్రజలలో 88% 
పలెలలో వసించుచున్నారు. నగరములలో పోర్ట్‌ 
న. (జ. సం. 240 వెలు, కాప్‌ హైటీన్‌ 
(80,000) పేర్కానదగినవి. సాధికార భాష 
(ఫెంచి; అయినను క్రియోల్‌ అనబడుచు నగో 
భాషల పదములతో విరివిగ సమ్మిశితమైన సంక 
రపు [ ఫెంచిభాష [పజలలో విరివిగ వ్యా ప్రేయందు 
ఉన్నది. ఇంగ్రీషునకును ముఖ్యనగర [పాంతమున 
కొంత వ్యాప్తి కలదు. అత్యధిక సంఖ్యాకులు 
రోమన్‌ కేతలిక్కులు; అయినను చట్టరీత్యా మత 
స్వాతం్యత్యము అమలున ఉన్నది. వూడూ అన 
బడు |పొచీన సగ తాం|తికారాధనయు కొన్ని 
కొన్ని పాంతములందు ఆదరితము. 


4. సమాచార సా.: తంతి చెలిఫోనుల 
సౌకర్యము విరివిగ కలదు. 17 రేడియో టాన్‌ 
స్మిటరులును, ఒక టెలివిజన్‌ కేందమును 


కలవు. 


ర్‌. యాన సౌ.: దేశమున 664 కిమీ, ల 
నిడివిన ఊ తమస్థాయికిచెందిన రోడ్డును, 2,980 
కిమీ. ల తక్కు. విధముల రోడ్డును కలవు. 299 
కిమీ. ల పొడవుగల రైలుమార్గములు ఉన్నవి; 
కాని ఇపుడు వాని వాడకము చాల తక్కువ. తీర 
మును ఆ్మథయించి వర్తక నౌకలు తిరుగు వసతులు 
కలవు. ఆమెరికా యందలి ఒక విమానయాన 
సంస్థద్వారా మాతమె ఇచట వాయుయానపు 
వసతి ఏర్పడి ఉన్నది. 

6. చరిత: కీ. శ. 1492లో (కిస్టఫర్‌ 
కొలంబన్‌ హిస్పానియోలా దీవిని కనుగొని, నేటి 
కావ్‌ హైటీన్‌ నగరపు [పాంతమున ఒక వలసను 
ఏర్పరచెను. 1897లో ఈదీవి  ఫెంచివారికి 
దత్తము చేయబడినది. అంతకు పూర్వమున 
స్పెయినువారు, అచటి ఆదిమవాసులను అంతము 


చేసి, పనిపాటులకై, ఆ'ధికానుండి నీగో బానిస 
లను కొనితెచ్చి ఆట చేర్చిరి. ఈ న్మీగోల సంత 
తియె బాగుగ వృద్దిచెంది దేశమునందు అంతట 
వ్యాపించినది, ఫెంచివారు ఈ దేశమునకు 
సెయింట్‌ డొమింగ్‌ అను పేరును కల్పించి పాలిం 
చిరి. వారి పాలనా కాలమున దేశము కరిబ్బియన్‌ 
రాజ్యములందెల్ల సంపన్న త మముగ సేకాందెను. 
1789 న |పాన్సుదెశమున విప్లవము చెలరేగినపుడు, 
ఆ భావములు ఇచటి స్రీగో [ప్రజలకును వ్యాపించి 
నవి. తిరుగుబాటులు చెలరేగినవి. తొలుత ఇవి 
అడచివేయబడినవి. కాని 1801లో తూసేలా 
వోవర్చర్‌ అను న్నీగో సేనానిని ఈ దేశమునకు 
గవర్నరుగ (ఫెంచి [ప్రభుత్వము నియమించినది; 
అతడు [పజలతోచేరి, బానిసత్వమును రద్దుచేసి, 
రాజ్యాంగ విధానమును ఒకదానిని ఏర్పరచగ, 
[ఫెంచి (పభుత్వము ఆతనిని తొలగించనది. అంతట 
వేరొక సేనాని జేక్విస్‌ డెస్సాలై న్‌ నాయకత్వమున 
(ప్రజలు పోరాటమును సాగించిరి. 1808 లో _వెంచి 
సేనలు పరాజితములకాగా, జనవరి 11,1804 దేశ 
మును డెస్సాలైన్‌ స్వతం్యత రాజ్యముగ (ప్రకటించి, 
తొలుతగ ఆ దేశమునకు ఆదిమ అమెరికనులు 
వాడిన 'పహూయిటీ” (పర్వత భూమి) అను సేగునే 
తిరిగి ఏర్పరచి, తనను ఆ దేశపు తొలుతటి సార్వ 
భౌముడుగ [పక టించుకొనెను. తరువాత అతనిని 
చంపి వేరొకడు రాజయ్యను (1806). దేశము 
కొంతకాలము రెండుగ చీలియుండెను.కడకు 1822న 
దేశము మరల ఐక్యమయి గ ణరాజ్య | పభుత్వముగ 
రూపొందుటయేగాక (పక్కనున్న డొమినికన్‌ 
రాజ్యమునుకూడ వశపరచుకొని పాలింపగలిగినది, 
1844 లో డొమినికన్‌ రాజ్యము చీలిపోయినది. 
అంతట కొన్ని కల్లోల ముల ఆనంతరమున రాజరికము 
ఒకటి ఏర్పడి కడకు 1859 లో దేశమున మరల 
గణరాజ్య [ప్రభుత్వము ఏర్పడినది. కాని రాజకీయ 
అస్థిరత ఒక జాడ్యముగ పరిగణమించినది. అందు 


హయిటి 8౮1 


వలన 1916లో యు, సై, ఈ దేశమును ఆక 
మించి 1984 వరకు పాలన నిరంహించినది. 
1985 నుంది దేశము స్వతం'తమైనను, రాజకీయ 
స్థిరత్వము కరవై నది. 1957లో దువాలియర్‌ అను 
వాడు అధ్యక్షుడై ఆధికారమునంతను చేజిక్కించు 
కొని, _జీవితకాలమంతయు. తానే అధ్యక్షుడుగ 
ఉండుటకు |పజలు అం ంగీకరింవినటుల [ప్రకటించు 
కొనెను (19064). అతడు 1971 లో చనిపోపుచూ 
తన కూమారుడగు క్టాడీ దువాలియెర్‌ ను దేశాధ్యక్ష 
డుగ సియమించెను. 

7. పరిపాలన : నామమ్మాతముగ 1964 లో 
ఒక రాజ్యాంగ విధామున ఆమోడితమైనను అధ్య 
తుడే [పభుత్వమున సర్వాధికారి. 58మంది సభ్యులు 
గల ఒక శాసనసభ జ్‌ | ఎన్నికలలో ఏరే 
మరల ఎన్నుకొనబడవచ్చునను ఎర్పాటు కలదు. 

ర దేశరక్షణ : 5,780 మంది సెనికులుగల 
భూతలసేనయు, 400 మంది యోధులుకల నౌకా 
సేనయు, 180 మంది యోధులున్న వాయుదళ 


మును కలవు. నౌకలసంఖ్య 6; విమానముల 
సంఖ్య విం, 
9. అంతరాతీయ నం. : ఐ.రా.స. యందును 


తదనుబంధ (పత్యేక సంస్థలందును అమెరికన్‌ రాజ్య 
వ్యవస్థయందును, తక్కిన ఆంతరమెరికన్‌ వ్యవస్థ 
లందును ఈ రాజ్యమునకు సభ్యత్వము కలదు. 
10 ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవసాయముపై ఆధారపడి ఉన్నది దేశపు 
భూతలమున మూడవవంతు మా[తమే వ్యవసాయాను 
కూలము. వ్యవసాయాత్పత్తులలో [పముఖము కాఫీ, 
1970-71లో కాఫీ గింజల ఉత్స త్రి 5,44,000 
బస్తాలు (1 బస్తా =60 కి. [గా ) రెండవ 
[ప్రముఖ వ్యవసాయోత్పత్త్తి చక్కెర; తరువాత 
[క్రమమున కలబందనార, (పత్తి, కోకో, పొగాకు, 
మొక్కజొన్న, వరి లెక్కకు వచ్చును. గోజాతి 
పసకువుల, గుర్రముల పెంపకము కొంతవరకు 


కందు. ఖగిజసంపద వ. కలవని 
నా ద్ని 
తలియుచున్నడి; కాసి దాడిని వెలికి తయు కుత్త ము 


లా జో లో ర్వా 
జరుగుటలేచు. వస్త్రములు, చర్మములు, సారా, 
on ge) 


Mr సంబంధించిన పకి'శడులు క్‌ న్ని 
కలవు. ద్యుడుత్వ_ సమర్థత లి! లక్షల కివా. 
ter భ్‌ నం. ముఖ్య మనది కాఫి.మొ త్రపు 
ఎగుమతుల విలువ 4.7 కోట్ల ఆమెదికన్‌ డాం; 
దిగుమతుల విలువ 6.25 వ్‌ కోట్ట అ, డా. (1971 
బడెటరీ వవయము 2.12 కోల అమెకన్‌ డాలరు 

జ లి వో స 


11. సాంఘిక రంగము: సువ 
అగు కార్మిక సంఘములు లేవు. గృహవసతియు 
చాల తక్కువ. దేశమున అబుదవవంతు కుటు=బ 
ములు మాతమే తగు గృహవసతుంన క 
ఉన్నవి. ఈ లోపమను పూరం 
(ప్రభుత్వము కృషి చేయుచున్నది. దెశమున నిరక్ష 
రాన్యత చాల ఎక్కువ (90%) ._ విద్యాబోధ 
(ఫెంచిలో జరుగుచున్నది [ళల మొదడలుగ 
అక్షరతా వ్యాపికై [పభుత్వము కృషి చేయు 
చున్నను, అభివృద్ధి చాల తక్కువగా ఉన్నది. 
దేశమున 292 (పయిమరీ పాఠశాలలు కలప; వీని 
యందలి విద్యార్థి సంఖ్య 1,70,975. సెకండరీ 
పాఠశాలలు 117; విద్యార్థిసంఖ్య 81,000; వృత్తి 
విద్యాశాలలు 69; విద్యార్థి సంఖ్య [ల ,000; ఒక 
విశ్వవిద్యాలయము కన. 6 డినప;తికలు |పచా 
రమున ఉన్నవి. ముఖ్యనగరమున ఒక (ప్రముఖ 
[గంథాలయమును, మ్యూజియమును కలవు. 1! 
ఆసుష్మతులు, 160 [గామీణ వెద్యశాలలు, 20 
ఆరోగ్యా శ మములు ఉన్నవి ఆసుప తులలోని 
శ య్యాసంఖ్య 2600. మొత్తపు వెద్యసంఖ్య 
800(1971). 

12. యాతా సొ.: యు సై ; కెనడా 
దేశీయులు గురుతు చీటీతో దేశమున పర్యటింప 
వచ్చును; తక్కిన విదేశీయులకు పాస్‌పోర్ట్‌, వీసాలు 


ఉండవలయును. 1971 లో 87,440 మంది విడే 
ీయులు దేశమున పర్యటించిరి, 


ంచుట 
స్‌ 


602 [పపంచ రాజ్య సర్వ స్వము 


13 (పసిద్ధ పౌరులు : జీన్‌ జేక్విస్‌ డెస్సా 
లైన్స్‌ (1758-1606); నెపోలియన్‌ పంపిన 


ed 


సైన్యమును ఒడించి, దేశ మునకు స్వాతం త్యమును 
కల్పించిన సేనాని, 


26. హొం౦ండూరాన్‌ 


ముఖ్యనగరము : తగూచిగల్పా; జెండా: 
రెండు నీలి అడ్డు చారల మధ్య ఉన్న తెలుపు అడ్డు 
చారకు మధ్యన అయిదు నీలి నకతములు; 
జాతీయ గీతము : తూ బందేరా ఎస్‌ ఉన్‌ లాంపో 
ది సీలో (దివ్యతేజమున తేలియాడు నీ పతాకము); 
నాణెము : లెంపీరా; 100 సెంటవోలుగ ఇది 


లయల ర ల టం cn carves 
నన చద యటం! 


వవ యా. 


పటము 17. 
విభ కము; ఓక లెంవీరా=రు, శీ.75; కొల 


తూక ములు : మెటిక్‌ విధానపువి; కొలగణన : 


ఊ. 6 గం ౯ భారతదేశమున సా, 5 గం. లి0 ని, 


1. ఉనికి మొ. : మధ్య అమెరికాయందు 
18°.16° ఉ. అ. రేఖలకును, 88"10“_89020+ 
ప. తు. రేఖలకును మధ్యన కుదురుకొని ఉన్న 
ఈదేశమునకు ఊఉ త్రరమున కరిబ్బియన్‌ సము|దము, 
తూర్పు దక్షిణములందు నికరాగ్వా, నై రృతిని 
ఎల్‌ సాల్వడార్‌, పశ్చిమమున గ్యాతెమాలాదేశము, 





సరిహద్దులందు ఉన్నవి. దేశపు వైశాల్యము 
1,12,088 చ, కిమీ. ఉత్తరమున ఉన్న ఉలూవా, 
ఆగువాన్‌ నదులలోయలును, దక్షిణమున ఉన్న 
తీరమైదానమును తప్ప తక్కిన దేశము అంతయు 
పర్వతమయము. నదులలో పటూకా, ఊలూవా 
అనునవి పెద్దవి. 

శి. శీతోష్ణస్థితి మొ. : ఉత్తరపు కరిబ్బియన్‌ 
_పాంతమును, దక్షిణపు _తీరమైదానమును ఉష్ణ 
మండల శీతోష్ణ పరిస్థితులను కలిగి ఉన్నవి, దేశ 
మధ్యభాగమున చ ల్రదనము ఎక్కు-వ; గాలిలో చెమ్మ 
దనము తక్కువ. తీర నిమ్న భూములందు సరా 
సరి ఉష్టో గత 88°ఫా. 770 కిమీ. ఎత్తుగల 
పాంతములందు సరాసరి ఉష్టో[గత 7కి° ఫా, 
రెండే బుతువులు కలవు; మేనుండి అక్టోబరు 
వరకు వానకాలము; తక్కిన కొలమున ఎండ 
లెక్కువ. సాలీనా సరాసరి వర్షపాతము ఉత్తర 
తీరమున 250 సెం. మీ.; ముఖ్యనగర [ప్రాంత 
మున 82 సెం. మీ. అతివై విధ్యముగల వృక్ష, 
జంతు సంతతులు దేశమున కలవు. ఆర్‌ చిడ్‌ చెట్టు 
ఎక్కువ. జంతువులలో లేడియే పెద్దది. తాబేళ్ళు, 
చేపలు జలాశయములందు ఎక్కువగ కననగును, 
సరీసృపశాతులును, వివిధ పశిసంతతులును 
కలవు 


తీ. జనసంఖ్య మొ. : 1970లో అంచనా 
లను అనుసరించి దేశమున జనసంఖ్య 25 లక్షలు; 
జనసాం[దత చ. కిమీ. కు 22,4; నగరములలో 
తెగూచిగల్పా (జనసంఖ్య 2,48,570), సాన్‌ పెడో 


హొండూరాస్‌ 609 


సూరా (జ. సం. 1,02,129) గణనీయములు. 
ఆడిసు అమెరికనులును, స్పానిష్‌ [పజలును సంకర 
మొందిన మి|శ్రజాతికి చెందినవారు దేశమున అత్య 
ధిక సంక్యాకులు; ఆచ పు ఆదిమ ఆమెరికన్‌ 
సంతతివారు 7°4ని గో సంతతివారు 2% కలరు. 
అధికారభాష స్పానిష్‌; ఆంగ్లమునకు విరివిగ దేశ 
మంతటను, ఆందును ముఖ్యముగ ఉ తర।పాంతము 
నను, వ్యా పికలదు. జాంబో మొదలగు ఆదిమ 
అమెరికన్‌ భాషలును ఆటనట |పచారమున ఉన్న వి. 
97% |పజలు రోమన్‌ కేతలిక్‌ క్రైస్తవులు; తక్కిన 
వారిలో ఇతర సం|పదాయముల క్రై స్తవులేగాక 
యూదులు, బౌద్దులు, ముస్టిములు కలరు. 


4. నమాచార సా.; తంతి, చెలిఫోను వస 
తులు విరివిగ కలవు. వాని కేం దముల మొ తపు 
సంఖ్య 441. పోస్టుఆఫీసుల సంఖ్య 421. వ్యాపా 
రపు (బాడ్‌ కాస్టింగు స్టేషనుల సంఖ్య 100. ముఖ్య 
నగరమున టెలివిజన్‌ [పసార కేంద్రము కలదు. 
రేడియో, టెల్మిగాఫ్‌, రేడియో. బెలిఫోను, కేబు 
లుల ద్వారా విదేశములతో వారా సంబంధము 
కలదు 


5. యాన సొ. : గ్వాతెమాలా, ఎల్‌ సాల్వ 
డార్‌, నికరాగ్వాలద్వారా పోవు అమెరికన్‌ మహా 
పథము ఈ దేశమున సైతము పోవుచున్నది. దేశపు 
రోడ్డ నిడివి 5,800 కిమీ.; ఇందు 1,168 కిమీ. 
ఉత్తమ స్థాయికి చెందినది. ఉ త్రర తీరమైదానమున 
మాత్రమే మూడు రైలుమార్గ ములు కలవు, ముఖ్య 
నగర మునకు చేర్చు ర్రైలు మార్గము ఏదియు లేదు. 
రైలు మార్గముల మొత్తపు నిడివి 555 కిమీ. 
అరటిపండ్ల రవాణాకు, ముఖ్యంగా ఈ రైలు 
మార్గములు ఉపకరించుచున్నవి. కరిబ్బియన్‌ 
సము[దతీరమున మూడురేవులు - లా సీబా, పోర్డో 
కోర్టిన్‌, తేలా అనునవి - కలవు; పసిఫిక్‌ తీరమున 
ఆమపాలా అను ఒకే ఒక రేవునగరము ఉన్నది. 


సముదవ్యాపారమునకు ఇవి ఉపకరించుచున్నవి. 
దేశమున విమానయానవు వసతి _పభూణికు 
లకును సరకుల రవాణాకును ఎక్కువగ ఉప 
యోగపడుచున్నది. మొత్తముమీద దేశమున అట 
నట 100కు పైగా విమానముల _ మిట్టలు 
(లాండింగ్‌ ఫీల్లులు) కలవు. ముఖ్యనగరపు 
విమాన్నాశయమునుండి విదేశములకు [పయాణ 
వసతి ఉన్నది. 


6. చరిత : కొలంబన్‌. తన నాలుగవ 
సమ్ముదయ్యాతా సందర్భమున 1502 లో ఈ దేశ 
[ప్రాంతమును కనుగొనెను. అంతకు పూర్వమున 
రవ శతాబ్ది [పాంతమున ఆట మాయా నాగరికత 
పరిఢవిల్లి ఆంతరింపగ ఆ నాగరికతావశేషము 
లను, యుద్ద[పియులగు కొన్ని ఆదిమజాతులవారిని 
మ్మాతమే స్పెయిన్‌వారు కనుగొనిరి. ఆదిమ జాతు 
లను అడచి, స్పెయినువారిట (క్రమముగ వలస 
చేరిరి. 1589 లో ఈ |పాంతము గ్వాతెమాలాలోని 
స్పెయిన్‌ సా మాజ్యాద్యోగియొక్క- పాలనలో 
చేర్చబడినది. 1821 లో మధ్య అమెరికాలోని 
తక్కిన |పాంతములతో పాటుగ ఈ దేశమును 
స్పెయిన్‌ సా|మాజ్యమునుండి విడివడినది. 1888 
వరకు ఇది మధ్య ఆమెరికా రాష్ట్ర సకూఖ్యలో 
చేరి ఉండి, అంతట వెలికివచ్చి, స్వతంత్ర రాజ్య 
మైనది. కాని ఆది మొదలుగ రాజకీయ పక్షముల 
మధ్య చెలరేగిన వివాదములవలన దేశము చాల 
కాలమువరకు కల్లోలితముగ ఉండినది. 1982 లో 
ఆఅధ్యక్షతను ఆర్జించిన జనరల్‌ టిబర్‌షియో' కేరి 
యన్‌ యాండినో ఆనునతడు నియంతయై 1948 
వరకు పాలించెను. తుదకు ఒక వైమానిక దళో 
ద్యోగి ఆధ్వర్యమున సేనాదళములును, కొన్ని 
రాజకీయపక్ష నాయకులును అధికారమును [గ్రహించి 
(1968) ఎన్నికలు జరపీ, రాజ్యాంగ విధానమును 
రూపొందింపజేయట జరిగినది (1965). కాని 
1972 లో ఎన్నికలు జరిగి, ఒక ఆధ్యతుడు 


604 [పపంచ రాజ 


న. 


ఎన్నుకొనబడగ, ఆ అధ్యత్షుని తొలగించి, ఆంతకు 
పూర్వపు అధ్యక్షుడగు లోపెజ్‌ సేనాని ఐల 
వంతముగ _రాజ్యాధికారమును [గహించుటతో, 
[పసుతము దేశమున నిరంకుశ |పభుత్యము 
ఏర్పడినది. (డిసెంబరు 4,192). 


7. పరిపాలన: దేశము (పస్తుతమన 
లోపెజ్‌ సేనానియొక్క నిరంకుళపు పాలన 
యందు ఉన్నది. సు పీమ్‌కోర్ట ఆధ్వర్యమున వివిధ 
న్యాయస్థానముల మూలమున న్యాయనిర్యహణ 
సాగుచున్నది. 


8. దేశరక్షణ : 18-50 ఏండ్ర మధ్యవయసు 
గల |పతి వురుషుడును సెన్యమున, అవసరమైన 
పుడు, విధిగ చేరి తీరవలయునను నియమము 
కలదు. సాధారణ సైన్ణామున, దాదాపు 11 వేల 
మంది సైనికులు కలరు; చిన్న నౌకాసేనయు 
కలదు; శీ4 విమానములును, ?00 మంది యోధు 
లును కల వాయుసేన ఉన్నది. 


9. అంతర్జాతీయ సం.: ఐ, రా. స, 
యందును, తదనుబంధ (పత్యేక సంస్థలందును, 
అమెరికన్‌ రాజ్య వ్యవస్థయందును ఈ రాజ్యమునకు 
సభ్యత్వము కలదు. నిగరాగ్వా ఈ దేశము 
నకు లామస్క్రిషియా అను [పాంతమున సరి 
హద్దు వివాదము కలదు; అది ఇప్పటికిని అపరి 
ష్క్బాతము. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థికవ్యవస్థ 
వ్యవసా యమువై ఆధారపడి ఉన్నది. అరటిపండ్ల 
ఎగుమతిలో, (ప్రపంచమున ఆగ, శేణికి చెందిన, 
మూడు రాజ్యములలో ఇది ఒకటి, ఆ తరువాత 
కాఫీ, పత్తి, మొక్కజొన్న, చిక్కుష్ట, పొగాకు 
[క్రమమున లెక్కింపదగినవి,. దేశపు ఎగుమతుల 
విలువలో దాదాపు సగము ఆరటిపండ్ల వలనను, 
నాలుగవవంతు కాఫిగింజల వలనను అభించుచున్నడ్‌, 


రి సర్యస్వము 


45" భూమి అటవీమయము. మహాగనీ మొదలగు 
ఉ తమజాతి వృక్షములు అందు కలవు, కలపలో 
కొంతభాగము ఎగుమతి అగుచున్నది. మత్స్య 
పరి|శమవలన లభించు ఫలసాయమునకూడ కొంత 
విదేశ ములకు అమ్మబడుచున్నది. కొన్ని జవు+ 
పరిశ్రమలును,పనామా టోపీల పరిశమలును ఆట 
నట కలవు. విద్యుదుత్పత్తి 28,8 కోట్ట కివా, 
(1968). ఖనిజ సంపద ఉన్నటుల తెలియు 
చున్నను, దానిని వెలికితీయు కృషి విరివిగ జరు 
గుటలేదు. 1968 నుండి పె|టోలు గనులలో కొంత 
పని జరుగుచున్న ది, దేశపు ఎగుమతుల విలువ 
86.44 కోట్ట లెంపీరాలు; దిగుమతుల విలువ 
88.78 కోట్ల లెం (1971). బడ్జెటరీ వ్యయము 
24.08 కోట్ల లెం.(19071). 


11. సొంఘిక రంగము :. గృహవసతి 
దేశమునందు, అందును ముఖ్యముగ పల్టెపట్టులందు 
చాల తక్కువ. 1957 మొదలుగ (ప్రభుత్వము ఈ 
విషయమున కొంత (శ్రద్ధ వహించి పని చేయ 
చున్నను పురోగతి ఎక్కువగ లేదు. 9 ఏండ్ల వయసు 
దాటిన వారిలో నిరక్షరాస్యత 5 స. పట్టణ [పాంత 
మున మ్మాతము విద్యావ్యా పి 65%.7 నుండి 15 
ఏండ్డవరకు వయసుకలిగిన వారికినిర్బంధోచితవిద్యా 
విధానము అమలున ఉన్నది, దేశమునందలి 4,117 
[పయిమరీ పాఠశాలలలో 8,92,658 మంది; 145 
సెకండరి పాఠశాలలలో 44,551 మంది విద్యార్థులు 
ఉన్నారు (191). ముఖ్యనగ ర మునందలి విశ్వ 
విద్యాలయమున '/,28 మంది వివిధ విద్యాళాఖ 
లందు ఉన్నత రిక్షణను పొందుచున్నారు (1972). 
ముఖ్యన గరమునందలి [గంథాలయమును, మూజి 
యమును, దేశమునందలి అట్టివానిలో కొంతవరకు 
లెక్కి_ంపదగినవి. 19 దైనికవారా పత్రికలు ప్రచా 
రమున ఉన్నవి, దేశమున 6,554 శయ్యాస౨ఖ్య 
కలిగిన 27 ఆసుప్మ్యతులు కలవు, వైద్యసంఖ్య 
కర్ణ! {1967 


హౌండూరాస్‌ 605 


12. మాన సొ.: యు. స్టే. మవ 


దికా రాజ్యముల పొరులు యా తిక పతహ పాయ 


ముతో దేశమున పర్యటించవచ్చును. తకి,_న 
దేశముల వారికి పాస్‌పోర్ట్‌, వీపాలు తప్పక ఉండ 


వలయును. మాయావాగదికతావశేషములను, చెశము 


తగు |పచారములేక విదేశీయులు ఈ దేశమునకు 
తగినంతగ వచ్చుటలేదు. ఈ లోపమును చక 
జెయుటకు [ప్రభుత్వము కృషి చేయుచున్న ది. 

దెల్‌ వల్లే (1780-1884); నెంచి నెన్న 


డమీ సభ్యుడు, మేధావి, రాజనీతివే త. మధ్య ఆమె 
రికా రాజ్యముల స్వాతం త్య పకటన ప తమును 
ఈతడే రచించెను. 


కేశ. పాలిత (పొంతములు :ః కరిబ్బియన్‌ 
సయుడమున=డలి స్తాన్‌దీవులు తనవియే యని 
ఈ దేశము వాడించుచున్నది. కాని ఇవి (పస్తు 
తమున యు. సే. దేశపు పాలిత పాంత ములలో 


చేరి ఉన్నవి (చూ: పు. 592. 


vI 
దకిణ అమెరికా 
ee | 


స 


608 పపంచ రాజ్య సర్వస్వము 


Fara is) క షన ww లుక్‌ కంట చట శ కటట క... 


' |, దక్షణ ఆమెరికా 
'రాజకేయ విభాగయులు 





లా 













8 అన పాట 3 
ట్‌ 
శార్తె 


2 లో 
ల 


అప్నా జాంగ్రీ టో 
అఈ;ర/ ల 


ఖో వ్యక్‌ 
నే 
pa టో 
a ళో 
నో 


వ hw టలు 


న్నా 
రన Pes 
గ్‌ 
యా 


1. అంటా ర్క టకా 
(నిర్ణనమగు ఒక విశాల భూఖండము) 


1. ఉనికి మొ. : భూగోళపు దక్నిణ,ధువ 
మును లోగొని, ఆ_ధువమును పరివేష్టించి అంటా 
రగ్థాటిక్‌ మహాసమ్ముదముచేత పరివృతమగు ఈ 
భూఖండము సదా పామావృతము. హిందూ, 
పసిఫిక్‌, అట్లాంటిక్‌ మహాసము[దములే దక్షిణపు 
కడన అంటార్క_టిక్‌ మహానము[దముగ పరిణ 
మించుటవలన, ఈ అంటార ,..టికా [పాంతమును 
పరివేష్టించి, పె హిందూ, పసిఫిక్‌, అట్లాంటిక్‌ 





మహాసము[ దములే ఉన్నవనియు ఒక తీరుగ చెప్ప 
వచ్చును. 

60° ద. అశాంశ రేఖకు దిగువనున్న [పాంతము 
నంతటిని, ఈ అంటార్క్లటికా [పాంతమునకు 
చెందినదానినిగ, స్థూలరీతిలో |పస్తుతమున లెక్కించు 


[59] 





చున్నారు. ఈ !పాంతపు భూరలమును, జలరాశియు 
మంచుగడ్డలలో నిండియుండును. సీలు, తిమింగి 
లము మొదలగు కొన్ని జలచరములు మాతమే 
ఇట సమువమున మనగలవు. 


దాదాపుగ వ్యడాకారముగ కుదిరియున్న ఈ 
భూఖండ పు వైశాల్యము, అంచనాలను అనుసరించి, 
1,55,40,000 చ. కిమీ. కాని భూమిని ఆవరించి 
ధువపాంతమున దాదాపుగ 1.6కిమీ. మంద 
మున మంచుగడ్డ కలదు; ఆ మందము [కమ 
కమముగా తీరపాంతములను చేరుసరికి కొంత 
తగ్గి, ఆందలి మంచు, గడ్డల రూపమున సము 
దములోనికి డిగజారుచుండును. 


ఈ ఖండమున పర్వత శేణులు కొన్ని కల 
వనియు, ఆ ,శకేణులును, పరిసర భూమియు 
హిమావృతములగుటవలన వాని శిఖరములు 
మాత్రమే చిన్న గుట్టలరూపమున ఆటనట కనాగు 
చున్నవనియు, భూగర్భ శాస్తుజ్జుల నిర్ణయము. 
ఇట్టి కేణులలో ఒకటి (4.570 మీ. సరాసరి ఎత్తు 
కలది) ఆ భూఖండమునకు దాదాపు మధ్యగ, 
పసిఫిక్‌ సాగరపువై పున ఉన్న విక్టోరియా లాండ్‌ 
నుండి, అట్లాంటిక్‌. సాగరపువై పున ఉన్న కోట్స్‌ 
లాండ్‌ వరకు, పయనించి, ఆ ఖండమును రెండు 
చేయుచున్నది. ఈ పర్వత కేజి 
అంటార్మటిక్‌. కార్డిలేరా ఆని వ్యవహృతము. 


భాగములుగ 


ఇచటి శీతోష్టస్థితి, పాంతములను, కాలములను 
అనుసరించి, 68” ఫా. నుండి-12ఏ5ి పా. వరకు 
మారుచున్నడి. ఇందులకు తోడుగ మంచుతుఫా 
నుల బెడడ విపరీతము, 


610 పపంచ రాజ్య సర్వస్వము 


భూఖండము 
[గీకులు భావించిరనుటకు కొన్ని నిదర్శనము 
లున్నను, అది ఊహామా[తముగనే ఉండినది. 
పసిఫిక్‌ మహాసాగరమధ్యవు ఫిజీదివుల |పాంతవు 
ఆదిమవాసి (ప్రజలలో కొందరు, తమ | పాచీనులు 
నౌకలలో దచీణ _ధువ పాంతములకు వెళ్ళి 
వచ్చుచుండెడివార ని కొన్ని సాం[పదాముక గాథ 
లను చెప్పెదరుకాని వానికి తగిన చారి[తక నిదర్శ 
నములు కన్పట్టవు. 15వ శతాబ్ది [పారంభమున 
స్పెయిన్‌ దేశపు రాకమాగుడణగు హానీ ఆనునతడు, 
దేశాన్వేషణకై నావికులను పంపునపుడు, ఇట్టి 
దక్షిణ భూఖండము ఒకటి ఉండునని సూచించెనే 
గానీ, దాని యథార్థ పరిజ్ఞానము అప్పటిలో వారి 
కెవేరికిని లేదు. వివిధదేశములను కనుగొనుటలో 
నిరంతర కృషి చేసిన కుక్‌ వంటి నావికులునైతము, 
సమ్ముదము పై తేలియాడు మంచుపర్వతములకును, 
[ధువపాంతముల తుఫానులకును భయపడి 60° 
ద. అక్షాంశ రేఖదాటి దిగువకు పోజూలకపోయిరి. 
ఆందువలన దాదాపుగ 18వ శతాబ్ది ఆంతమువరకు 
ఈ ఖండ మునుగురించిన పరిజ్ఞానము ఊహామా[త 
ముగనే ఉండినది. 

15వ శతాబ్దీ ఆంతమున సీఇజంతువుల వేట 

ండలి ఆసక్తి పలుదెశముల నావికులను 60° 
దక్షిణ అఇ్షాంశరేఖను దాటుటకు | పేరేపించినవ. 
ఈ సీలుజంతువులు, మాంసపు దృష్టిలో నేగాక, 
వాని ఉన్నినిబట్టయు చాల విలువగలవి, ఉష్ణ జల 
(పాంతములందు ఈ జంతువులసంఖ్య కమెణ 
తగ్గుటవలన, వీని కొరకై అంటార్కటిక్‌ 
[పాంతపు నీతలజలములకు నావికులు ఎగ బాకిరి, 
ఇందులకు తోడుగ జ్ఞానపిపాసయు కొన్ని దేశ 
ముల వారిని _పేరేపించినది, ఇట్టివారిలో నార్వే 
దేశీయుడగు ఆమున్‌ డ్‌ సెన్‌, ఆంగ్లేయుడగు స్కాట్‌ 
గణసీయులు. వీరిలో మొదటివాడు, దక్షిణ ధువ 


మున కాలిడిన (డిసెంబరు 14,1911) తొలుతటి 
మానవుడు. ఆ తరువాత వేరొకవై పునుండి పయ 
నించి చ ఫే దక్షీణ|ధువమును జనవరి 17, 
1912న చేరెను. తిరుగు |పయాణమున తన 
అనుచరులతో గూడ స్కాట్‌, దుర్భర శీతబాధ 
వలన మరణించెను. 


ఇటుల వివిధదేశియులు ఈ దేశపు ఆవిష్కర 
ణకై కృషిచేయుటవలన ఆయా దేశముల పభు 
త్యములలో కొన్ని, ఆంటార్క-టికా యందలి 
కొన్ని పాంతములు రాజ్యాంగ రీత్యా తమకే చెందు 
నని వాదించి, తమ రాజ్యంగ ములందు వానిని 
తమ పాంతములగ చేర్చుకొనినవి. కాని జనా 
వాసమునకు తగిన పరిస్థితులు లేనందున వారెవ 
రును ఇట చేరలేదు. సరిహద్దురేఖల నిర్ణయమునకై 
వారొక వింత సిద్ధాంతమును లేవదీసిది, ఆ సిద్ధాం 
తమే, వృ త్తఖండ సిద్ధాంతము (సెక్టర్‌ (పిన్సిపుల్‌ ) 
అనబడుచున్నది. అంటార్క._టిక్‌ ఖండమునకు సన్ని 
హిత దూరమున తమ రాజ్యభాగములు కలిగి ఉన్న 
రాజ్యములు, ఆ రాజ్యభాగముల తూర్పు-పడమర 
కొన అంచుల తులారేఖలను దక్షీణధువము వరకు 
పొడిగింపగ ఆంటార్కటికాయందు ఏర్పడు వృత్త 
ఖండములు కమరీతిలో ఆయా రాజ్యములకు చేర 
వలయుననుట ఇందలి నియమము. ఈ నియమ 
మును, కొన్ని అపవాదములతో తొలుత ఆమో 
దించి యునై టెడ్‌ కింగ్‌ డమ్‌, ఆస్రైలియా, న్యూజీ 
లాండ్‌, నార్వే, (ఫాన్స్‌, ఆర్‌ జెన్‌టీవా, చిలీ దేశ 
రాజ్యములు తమ తమ [(పాంతములను 1980 
మొదలుగ నిర్ధారణ చేసికొనినవి. ఇటులవారు నిర్ణ 
యములు చేసికొనిన వృ త్తఖండములు, సరిహద్దు 
రేఖలు పటములో (పు. 609) చూపబడినవి. ఇటుల 
చాల భాగమునకు హక్కులను చూ పించుట జరిగి 
నమ కొంతభాగము మ్మాతము మిగిలియే పోయి 
నది; 1947లో దతిణ ఆ|ఫీకాయు ఈ వివాద 
మున తలదూర్చి, అంటార్యటికాకు సన్నిపాత 


ఆరం 


సె ఎడ్యర్డ చివిని ఆ కమించి, 


ల్‌ 
రద్ద్వారా తనకును గ్‌. వృ తఖండము న హక్కు 
కలదని వాదించుచున్న ది 
ఆగరాజ్యములగు యు. Da సోది మెట్‌ 
రష్యాలు, ఈ భూఖండపు అన్వేషణలో తొలుత 
నుండియు తమ నావికులద్వారా పాల్గొనినను, 
ఆ ఖండముపై, ఏ భాగమునను, ఒక 'పత్యేకరాజ్య 


మునకు స్వామ్యము ఏర్పుడకూడదని పట్టుబట్టి, పై 
వాదములను అంగీక 
రింపకున్నవి. అందువలన పైరాజ్యముల 
లకు సార్వజనిక మగు పరిగణన లభింపకున్న వి. 


రాజ్యముల హకు బ్రాలను, 


1957ను ఐ, రా. స. 
భౌతికశాస్త్ర సంవత్సరముగ పరిగణించిన 


ట్‌ 


నా 611 


అవని చెప్పు రాజ్యుములే 


రాజుములు (యు. సే,, 
పై గ డు 


వ చ రజక దెల్టియం, డడిణ ఆ ఫీకా, 
జవాన్‌ ఈ భూఖం పమున అటనట పకశోధనా 
కెం దములకు బర రాచి, పరిశోధనలను సాగించి 
నది. ఆతరువాత 1959, డిశెంబరు 1న ఈ 
2 రాజు. . కుదెరినది 


పరిశో 


Ux 
౮ 
EX 
29 
fs 
& 

ఓరి 
గ్య 
Sa 

ఆ 
[కా 
CA 
EA 
G 
cA 
er 
ల 
ల్‌ 
ps 
య్‌ 
రో 
ళో 


ని, ఆరైంటీనా 


ముఖ్యనగరము క బ్యూనో అయిర్స్‌; జెండా: 
లేతనీలపు రెండు ఆడ్డు చారల మధ్యనున్న తెల్లని 
అడ్డుచార_పె నడుమన బంగారు చాయలో కిరి కిర 
ణఅములుగల సూర్యబింబపు చిహ్నము కలది; 
జాతీయ గితము : “ఓయిద్‌, మోర్తేలిస్‌ ఎల్‌ 
(గతో స్మగదో లిబెర్తాద్‌” (వినుడు, ఓమర్త్యు 
లారా, స్వాతం త్య పవిత నినాదము అను చర 


ణము తొలుత కలది; నాణెము : పెసో; ఇది 
100 సెంటవోలుగ విభక్తము; 4 పెసోలు కా 
రు. 7.50; కొలతూఠములు : మెటిక్‌ విధాన 


పువి; కాలగణన : ఉ. 9 గం. = భారతదేశమున 
సా. 5 గం. 380 ని. 


కే. ఉనికి మొ. ఏ: ద&ిణ ఆమెరికా యందలి 
దక్షిణ పాంతమున, ఆ ఖండపు దశకి కాగ మువధకు 


కారుతీ3 విల నుండి కరి ద. అక్షాంశ రేఖవరకు 
విస్తరించియన్న ఈ దేశమునకు ఉత్తరమున 
బొలీవియా; తూర్పున ఉరుగ్వే, |బజిల్‌, పరాగ్వే 


దేశములును, అట్లాంటిక్‌ మహాసము|ద మును; 
పశ్చిమమున చిలీదేశమును సరిహద్దులందున్న వి 


దక్షిణవుకొన ఆట్టాంటిక్‌ _ పసిఫిక్‌ మహాసమ్ముద 
ముల కూడలిలోనికి చొచ్చుకొనిపోయినది. ఊత్తర 
దక్షిణములకు దేశపు నిడివి 8,672 కిమీ.; దేళపు 
తూర్పు -పడ మరల గరిష్టపు కొలత 1,483 కిమీ.; 
తీర రేఖనిడివి ౨,650 కిమీ. లకు వైబడి ఉన్నది, 
దేశపు విస్తృతి 27,89,241 చ. కిమీ కాని 
అంటార్కటికాయందు కొంతభాగమును, (పస్తు 
తమున బిటష్‌ (పభుత్వపు పాలనలో ఉన్న 
ఫాక్‌లాండు ద్వీపరాజ్యమును తనవియేయని ఈ 


612 [పపంచ రాజ్య సర్వస్వము 


దేశ (పభుతగము వాదించుచున్న ది. పీనితో కలసి 
దేశ పు వైశాల్యము 40,21,455 చ. కిమీ అగునని 
(ప్రభుత్వపు లెక్కలు తెలుపుచున్నవి, 

పశ్చిమమున ఉన్న కొలదిపాటి పర్వతమయ 
[పాంతమును మినహాయించినయెడల, ఈ దేశమున 
అత్యధిక భాగము నిమ్నుతల భూమిగనే లెక్కింప 


1 మెలు 1600 ఓ కు. 
14 200 30 


పటము లి. 
దగి ఉన్నది. భూతత్వరితినిబట్టి దేశమును నాలుగు 
[పాంతములుగ-_1, ఆండీస్‌ పర్వత [పాంతభూమి 
2. పటగోనియా |పాంతము లీ. ఉత్తరభాగపు 
ఉపోష సమతలము 4. ప్రంపాలు అనబడు మైదాన 





ములు అనురీతిగ-విభజింపనగును. ఇందు ఆండీస్‌ 
పర్వత పాంతభూమి దేశమున 80% వెశాల్యమును 
ఆ[కమించియున్నది. ఉత్తరమున బొలీవియా 
దేశపు సరిహద్దున బయలుదేరి దక్షిణమునకు పయ 
నించి, దేశపు పశ్చిమభాగమునకు మలుపు తిరిగి 
ఈ పర్వతసీమ వ్యాపించియున్నది రియో న్నీగో 
ఆను నదిమొదలుకొని దక్షిణపు కొనవరకు 
వ్యావించిన పట గోనియా [పాంతపు వె శాల్యము 
7,77,000 చ. కిమీ. తీరమైదానమున బ మలు 
దేరిన ఈ పాంతము క్రమక్రమముగ సోపాన 
(శేణిగ ఉండు పీఠ భూములుగ పెకిలేచి పశిమము 
నకు పురోగమి=చినడి ఇందలి భూతలపు ఎత్తు 
90 మీ, నుండి ;కమరీతిలో 488 మీ, వరకును, 
కొన్ని |పాంతములందు 1525 మీ. కను పోవు 
చున్నది. ఈ [పాంతమున వర్షపాతము చాల 
తక్కువ. దీనికి సమీపముననే తీరమును అంటి 
యున్న తిమయ్మురా టెల్‌ ఫ్యూగో ఆను లంకయందు 
కొంతభాగమును ఈ దేశమునకే చెందియున్నది 
(తక్కి నభాగము చిలీదేశపు అధీనమున ఉన్నది). 
తూర్పు తీరమున రియో డి లా పాటా యను నది 

క ముఖద్వారసిమ మొదలుగ, ఒక అర్థ 
వృత్తాకారమున, ముఖ్యనగరపు దరిదాపులనుండి 
ఆండీస్‌ పర్వత | పాంతమువరకు వ్యాపించిన మైదా 
నములే పుపాలు అని వ్యవహరింపబడుచున్న వి. 
దేశపు హృదయసీమగ దీనిని పేర్కొనవచ్చును. 
మంచి నీటివసతులు కలిగిన సిత్యళణ్యామల భూమి 
ఇది. 


పశ్చిమమున ఆండీస్‌ పర్వత శేణి యందు, 
దేశపు నదులు జన్మించి తూర్పునకు ప్రవహించి 
అట్టాంటిక్‌ మహాసము[దమున చేరుచున్నవి. నదు 
లలోనెల్డ పెద్దది పరానా నది; ఇదియు ఉరుగ్వే 
నదియు కొంతవరకు (దాదాపు 1,600 కిమీ. లకు 
పైగా) నౌకాయానమునకు ఆనుకూలములు. దేశము 
నందలి పర్యత శిఖరములందు అకోనోకాగువా 


(7,020 మీ), మెర్సి డేరియో (6,670 
తుపున్‌ గాతో (6,800 మీ.) అనునవి ఆత్యున్నత 
ములు. ఆండీస్‌ పర్వత పాదభూమిని అనుసరించి, 
పశ్చిమ పటగోనియాలో, సరస్సులు కొన్నికలవు. 
కొండలలోని మంచుకరగిన నీరు వీనియందు చేరు 
చున్నది. బ్యూనో అయిర్స్‌, లాపంపా, కోర్టోబా 
రాష్ట్రములలో కొన్ని ఉప్పునీటి మడుగులు 
కలవు. 


శ శీతోష్ణస్థితి మొ. : మొత్తముమీద దేశము 
సమశీతోష్ట పరిస్థితినే కలిగియున్న దని చెప్పవచ్చును; 
కాని [పొంతములను ఆనుసరించి అందు కొంత 
హెచ్చుతగ్గులును కనవచ్చుచున్నవి. ఉత్తరమున 
చాకో [పాంతమున ఎండవేడిమి ఎక్కువ; దక్షిణ 
పటగోనియాలో శీతబాధ అత్యధికము; మధ్యనున్న 
పంపాలలో హాయిగొలుపు శీతోష్ణస్థితి కననగును. 
దేశపు గరిష్ట ఉష్ణో గత, 120 ఫాం; ఇది ఉత్తర 
ప్రాంతమున మామే వేద్యము; కనిష్ట ఉష్ణో [గత 
లి°ఫా; ఈ పరిస్థితి అత్యంత దక్షిణ్యాగమున 
మా[తమె కననగును. తూర్పునుండి పశ్చిమమునకు 
పోవుకొలది వర్షపాతము తగ్గుచుండును. ముఖ్యనగ ర 
మున సాలున సరాసరి వర్షపాతము 92.5 సెం. మీ.; 


అచటి సాలీనా సరాసరి ఉహ్టోగత 61° ఫా, 


[ప్రపంచపు వివిధ వృక్షజాతులలో 10% ఈ దేశ 
మున కలవు. పచ్చిక బయళ్లు (పపంచ (ప్రసిద్ధి 
పొందినవి; వీనివలననే పశుపాలనా పరి శమలో 
ఈ దేశము పేరెన్నిక పొందగలిగినది. ఉష్టమండ 
లపు జంతువులలో అనేకములు ఇచట మనగలుగు 
చున్నను, 'పెద్దతరగతికి చెందిన [కూర జంతువులు 
కనరావు. ఉస్ట్రపక్షి మొదలగు పకీజాతులు 
కలవు; సరీసృపములు, తాబేళ్ళు, జలచరములు 
వివిధజాతులవి క న్పట్టును. 


తీ. జననంఖ్య మొ.; 1970 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 2,88,64,481. 


నౌ 618 


జనసాం దత చ. కిమీ. కు 9. !పజలలో 26 పల్లె 
పట్టులందును, 740 పప్టణములందును వసించు 
న్నారు ఇచట పట్టణ నగా 2,000 కుపెగా 
జనసంఖ్య కలిగిన జనావాసము:. జనసంఖ్యవృట్చి 
సాలున 1 5%. యూరపునుండి-అందును ముఖ్య 
ముగ స్పెయిన్‌ ఇటలలనుండి-ఇటకు వలసవచ్చి 
చేరిన వారి సంతతియే దేశమున అత్యధికముగ 
కలదు. అమెరికాలోని ఆదిమవాసులతో జరిగిన 
జాతిసంకరత ఇచట చాల తక్కువ [ప్రజలలో 
94% యూరపీయ సంతతికి చెందినవారు; 6% 
మా|తము ఆదిమ అమెరికన్‌ జాతికిగాని, సమ్మి 
[శిత జాతికిగాని చెందినవారు. దేశపు నగరములలో 
బ్యూనో ఆయిల్స్‌ (జ. సం. 59 లక్షలు ), కోర్టోబా 
(జ. సం. 8,46,000), రోసారియో (జ. సం. 
7,50,000) [పముఖములు. దేశభాష స్పానిష్‌; 
కాగి యూరపులోని స్పానిష్‌ కన్న ఇడి కొన్ని 
మార్పులను ఉచ్చారణలోను, పదరూపములలోను 
పొందినది. దేశీయులలో 898 రోమన్‌ కేతలిక్‌ 
సంప్రదాయపు క్రై సవమత మునకు చెందినవారు; 
అయినను దేశమున మతస్వాతం[త్యము చట్టరీత్యా 
అమలున ఉన్నది. యూదుమతానుయాయుల 
సంఖ్య 4,50,000. ఉత్తర, దక్షిణ ఆమెరికా 
రాజ్యములందన్నింట, యు, సే. తరువాత ఎక్కువ 
యూద సంఖ్య ఈ దేశమున మాతమే కలదు, 


4. సమాచార సా. ; దశిణ అమెరికా 
రాజ్యములందు ఆన్నింట ఎక్కువ చెలిఫోనులు 
ఈ దేశమున కలవు. 1971 లో అట్టివాని సంఖ్య 
17,46 015; ఇందు దాదాపుగ సగము ముఖ్యనగర 
మునను, దాని (పాంతమునను కలవు. పోస్ట్‌ ఆఫీ 
సుల సంఖ్య 4,982 (1945). 90 (బాడ్‌ కాస్టింగ్‌ 
సేషనులును 10 టెలివిజన్‌ స్థావరములును పని 
చేయుచున్నవి (1964). తక్కిన లాటిన్‌ ఆమెరి 
కన్‌ రాజ్యములతోను యు. స్టే. తోను వార్తా 
సంబంధము ఆల్‌ అమెరికా కేబుల్స్‌ అను సంస్థ 
ద్వారా ఏర్పడియున్నది. 


614 పపంచ రాజ్య సర్వస్వము 


ర. యాన సౌకర్యములు : దేశమున 9,899, 
500 కిమీ. ల పొడవున రోడుకలవు; వినిల 14. 
ఉత్తమ స్తాయికి చెందినవి. అమెరిశాఖండ మహా 
పథమునకు చెందిన 4 [పముఖమార్షములును ఇందు 
చేరియున్నవి. దేశపు రైలమార్లపు నిడివి 41,600 
కిమీ. దేశమున ఉన్న ఇరుఎదికెండు రాష్ట్ర ములను 
ఈ రై లుమార్గములు అనుసంధించుచున్న వి, దేశమున 
జలమార్గములద్వారా కొంత యానసౌకర్వము 
కలదు. రియో డీ లా స్టాటా నదియు, దాని ఉపనదు 
లగు పరాన్నా ఉరుగ్వే, ఆల్టో పరానా నదులును 
ఇందు పముఖపాత వహించుచున్న వి. ఈ జల 
మార్గముల మొత్తపు నిడివి 2,976 కిమ్‌. బ్యూనో 
అయిర్స్‌వద్దనున్న సమ్ముదపురేవు, పశ్చిమార్ధ గోళ 
మున వ్యాపార రిత్యా, న్యూయార్‌ ,. తరువాత, 
(ప్రముఖ స్థానమును ఆర్థించినది. దేశపు ఎగుమతి 
దిగుమతి వ్యాపారమున అయిదింట నాలుగువంతులు 
ఈ రేవుద్యారా సాగుచున్నది. దేశపు వ్యాపార 
నౌకల మొత్తపు సంఖ్య ౨15; వాని టన్నే జి 
11,96,817 (1969), దక్షిణ ఆమెరికా యందలి 
విమాన్మాశ యములందెల్ట చాల పేరొండినది బ్యూనో 
అయిర్స్‌లోని విమానాశ్రయము. దేశీయములు, 
విదేశీయములునగు విమానయాన సంస్థలు పెక్కిం 
టికి ఇది మజిలీగా ఉపకరించుచున్న ద, 


6. చరిత : స్పెయిన్‌ దేశపు నావికులు 
1516 లో ఈ దేశపు తీరభూమిపై తొలుత కాలి 
డిరి. ఆందులో ఒకడు పరానానదీ ముఖద్వార 
మును చేరి దేశమున వెండిగనలు ఆపరిమితముగ 
కలవని విని ఆ నదికి రియో డి లా హాటా (వెండి 
నది) అని పేరిడెను ఆ పేరును అనుసరించియే 
దేశమునకు ఆర్టెంటీనా అని శేరు కలిగెను (లాటిన్‌ 
భాషలో ఆర్జెంటమ్‌ అనగా వెండి). 1585 లో ఇచటి 
బ్యూనో అయిర్స్‌ [పాంతమున స్పాసీయల వలస 
ఒకటి ఏర్పడినది. అది [క్రమముగా దేశాంతర్భాగ 


మునకు ఎగబాకి, దేశీయమగు ఇన్‌కా నాగరికతను 
లోగొని దేశమును అంతటిని ఆకమించినది. ఈ 
విధముగ 1600 నాటికి దేశము స్పాసీయ సామా 
జ్యమున ఆంతర్భాగ మైనది 


1809 లో ఫాన్స్‌ దేశపు పాలకుడు స్పెయి 
నును ఆ్మకమింపగా, ఆర్జెంటినా మాతృదేశము 
నుండి విడివడి స్వతంతమైనది. ఆంతట పలు 
ఆంతఃకలహముల తరువాత దేశము 1862లో 
౬క సమాఖ్యారాజ్యముగ రూ పొందినది; కాని ఈ 
అంతఃకలహములు అంతటంతట చెలరేగుట ఆ 
దేశమున ఒక సామాన్య విషయముగ పరిణ 
మించినది. 


1910 | పాంతమున దేశమున కార్మి కోద్యమము 
బలపడి రాజ్యాంగమున కొన్నిమార్పులు జరిగినవి. 
రెండు [పపంచ యుద్ధముల కాలములలో ఈ దేశము 
తటస్థభావము వహించి, తన ఎగుమతులను వృద్ధి 
చేసికొని, పరిశ్రమలను పెంపొందించుకొనినది. 
కాని ద్వితీయ (పపంచ యుద్ధకాలమున, ఆక్ష 


రాజ్యముల పట్టి సానుఖభూతిక ల నైనిక వర్గము 
తిరుగుబాటుచేసి అధకారమును గ హించినది 


(1948). ఆయినను యు. సే. పలుకుబడివలన 
ఆ|పభుత్యము త్వరలోనే పతనమై వేరొక 
(పభుత్వమెర్చడినది. తదాదిగ త్వరత్వరగ 
(పభుత్వములు మారుచు, కడకు 1946 లో జరిగిన 
ఎన్నికలవలన కల్నల్‌ జువాన్‌ డోమింగో పెరాన్‌ 
అనువాని అధ్యక్షతన ఒక సుస్థిర పభుత్యము ఏర్పడి 
నది. సైన్యమును, కార్మిక వర్గమును ఆతనితో 
సహకరించినవి. అందువలన పెరాన్‌, నియంతృత్వ 
ధోరణిలో, ఆర్థిక , రాజకీయ, సాంఘిక సంస్క 
రణలను పెక్కింటిని అమలులోనికి కొనిరాగలి 
గను. కాని సైన్యమున ఒక |పబల వర్గము, కాల 
[క మమున అతనికి వ్యతిరేక మై సెప్టెంబరు, 1955లో 


భష్పు చ తరువాత దేశము సు 
త్యమునకు నోచుకొనలేక పోయిన 
1978లో: 'పజా పతినిధుల ఆధీనమను అనుసరించి 
'పెరాన్‌ దేశమునకు మరలవచ్చి ఆధ్యక్షుడయ్యెను, 
అతని మరణానంతరమున జులై క్‌ 197/4) 
ఆతని భార్య ఇజజెల్‌ పెరాన్‌ అధ్యక్ష పదవిని 
గహించినడి. కాని ఆమెయెడల సైని వర్గమున 
అసంతృ పి క్రమముగ ఆధికమైనడి, అంతట 
ఆమెను పదవినుండి తొలగించి, పార్లమెంటును 
రద్దుచేసి, సైనికవర్గము పాలనను చేపట్టినది. 
(మార్చి బ4, 1976). 


7. పరిపాలన: 1358లో ఈ దెశపు పరి 
పొలనకై ఒక రాజ్యాంగ విధానము ఆమోదిత 
మెనది. అది 1860, 1866, 1869 లలో కొన్ని 
మార్పులను పొందినది. కాని 1949 లో వేరొక 
రాజ్యాంగ విధానము ఆమోదతమై అమలులోనికి 
వచ్చినది. అయినను వెరాన్‌ను పదవీ (భష్టుని 
చేసిన తరువాత 1855 నాటి రాజ్యాంగమే, తరు 
వాత వచ్చిన మార్పులతో అను సరింపబడినది. కాల 
[క్రమమున దీని యందును 1957 లో రాజ్యాంగ 
విధాన పరిషత్తు కొన్ని సవరణలను చేసినది. 
దీనిని అనుసరించి దేశమున ఒక సమాథ్యా పభుత్వ 
మును, వివిధ రాష్ట్రములకు రా ష్ట్మ్ట్రపభుత్వములును 
కలవు. అవశిష్టాధి కారములు రాష్ట్ర ములకేచెందును, 
1962 మొదలుగ న్రైష్పత్తిక (పాతినిధ్య విధానము 
అదలంబిత మైనది. 18 ఐండ్ల వయసునకు తగ్గని 
ఫౌరులకు అందరికి వోటు ఆధికారము కలదు. 
కేందమున శాసన నిర్మాణాధికారము, రెండు 
కక్ష్యలుక ల కాం|గెస్‌న కలదు. అధ్యక్షుడును, 
ఉపాధ్యకృుడును పరోక్షపు రీతిలో ఎన్నుకొనబడె 
దరు. వారిలో |పతియొకని పదవీకాల పరిమితి 
ఆరేండ్లు. కార్యనిర్వణాధికారి అధ్యక్షుడు; కొని 
(ప్రస్తుతము ఈ రాజ్యాంగ విధానము అమలునలేదు. 


8. దేశరక్షణ : 20 నుండి 45 వరకు 
వయసుగల పౌరులు ఆవసరమగునెడల విధిగ 
నైనిక సేవలో పహాల్గొశవంయునను శాసనము 
దేశమున ఆమలులో ఉన్న డి. దేశపు భూతల 
సైనిక సంఖ్య 55,000; ఇదిగాక అవసరమైన 
పుడు పోరాటమున డిగుటకు తగిన శిక్షణ కలిగిన 
వారి సంఖ్య 2,50,000. సట. సెనిక 
సంఖ్య 7 700; సముచితమ య కము 
కలదు; ఇందు ఒక విమాన వాహననౌకయు, మూడు 
[కూయిజరులును, రండు జలాంతర్గాములును, 
8 డిస్ట్రాయర్లును, ఇంకను తక్కిన సహాయక నౌకలు 
192 ౯ జక వాయు సేనలొసి సెనికసంఖ్య 
21,000; యుద్ధ విమానసంఖ్య §75 (1978). 


2 


9. అంతర్జాతీయ సం. : రా స. 


యందును, తదనుబంధ [పత్యేక సం ంస్టలందును, 
అమెరికా రాజ్యవ్య వస్థయందును ఈ రా జ్యమునకు 
సభ్యత్యమా కలదు. 


10. ఆర్థిక రంగము : వ్యవసాయ, పారి 
| శామిక రంగముల రెండింట, పురోగమించి. అట్టి 
పురోగతిని తీవ్రతరము చేయటకు (ప్రకృతి సహజ 
సిద్ధములగు అవకాశములు కలిగిన, కొలది [పపంచ 
రాజ్యములలో ఆర్జెంటీనా ఒకటిగ లెక్కకు వచ్చును. 
కాని రాజకీయ అస్థిరత, అడుగడుగున ఇందులకు 


616 [పపంచ రాజ్య సర్వస్వము 


అడ్డు తగులుటవలన, ఆకించినంతగ దేశము 
ముందునకు పోలేకున్నది, |పపంచమున విరివిగ 
ఆవారోత్స త్రిని సాధించి, అందు సముచిత భాగ 
మును విదేశములకు ఎగుమతిచేయు. రాజ్యములలో 
స్థానము ఈ దేశమునకు కలదు. వ్యవసాయమును, 
పసకపోషణయు, ఈ దేశపు ఎగుమతుల విలువలో 
70% వరకు మూలాధారములు. 


దేశమున 11% భూమిమాతమే (768 లక్షల 
ఎకరములు) సాగున ఉన్నది. తగు సాధన 
సంపత్తులతో, ఈ విస్తృతిని పెంచుటకు అవకాశ 
ములు కలవు. దేశమున ““పంపాలు అనబడు 
భూభాగము ఆతి సారవంతముగ చేరుగన్నది. 
వ్యవసాయోత్పత్తులలో గోధుమపంట |పముఖము. 
[ప్రపంచమున గోధుమను ఎగుమతిచేయు. దేశ 
ములలో మూడవ స్థానము ఈ దేశమునకు కలదు, 
తరువాత [కమముగా మొక్కజొన్న, బంగాళా 
దుంపలు, వరి, అవిసవిత్తులు, పత్తి, పొగాకు 
లెక్కకు వచ్చును. నారింజ, నిమ్మ, యాపిల్‌ 
పండ్లు విరివిగ పండుచున్నవి. ఇందు అధిక 
భాగము |బజిల్‌ దేశమునకు ఎగుమతి అగు 
చున్నది. 


(పపంచవు పజసంప తిలో 5% ఈ దేశమున 
కలదు. ఎగుమతులలో పళుమాంసమును, పశు 
వులును గణనీయ పాతను వహించుచున్న వి. 
గోజాతి పపసంఖ్య 6.14 కోట్టు, దేశమునందలి 
గడ్డివీడుల వైశాల్యము 58.589 కోట్ట ఎకరములు. 
పాలపర్శ్మిశమ విరివిగ వృద్దిచెందినది; ఎక్కువ 
పాలనొనగు హాలండో_ఆర్డెంటినో అను గోజాతి 
ఇచట ఎక్కువగ కలదు. గొ” రెలనుండి ఉన్ని 
విరివిగ లభించుచున్నది. దేశమునందలి పట 
గోనియా ప్రాంతమున గొరెలెక్కు.వ. అశ్వ 
సంప త్తియు దేశమున అత్యధిక ము; వాని సంఖ్య 
8 లక్షలు; ఈ విషయమున సోవియెట్‌ రష్యా, 


[బజిల్‌ , మెక్సికోల తరువాత నాలుగవదిగ ఈ 
దేశము లెక్కకు వచ్చును. 

[ప్రపంచపు తక్కిన దేశముల లెక్కలతో 
పోల్చగా, ఈ దేశపు పౌరుడు భుజించు మాంసా 
హారము ఆత్మధికము. తగినంతగ ఆ ఆహారము 
లభించుట వలన మత్స్య పరి శ మపట్ట పౌరులు 
శ్రద్ధ వహించుట లేదు. కావి [ప్రభుత్వము కొలది 
సంవత్సరములనుండి మత్స్య పరిశ్రమకు (ప్రోత్సాహ 
మును క ల్పించుచున్నది. 


దేశపు అడవుల వైశాల్యము అంచనాలను అనుస 
రించి 12.5 కోట్ల ఎకరములు. |పపంచమున 
మంచి కలపకు పేరొందిన $570 వ్నక్షజాతులలో 
80 జాతుల వృక్షములు ఈ అడవులలో కలవు; 
కాని 4,5 జాతుల కలపమ్మాతమే వాడుకలో 
ఉన్నది, అందువలన కలప పరి్మిశమను, ఎగు 
మతిని వృద్ధిజేయుటకు అవకాశము చాల కలదు. 

ఖనిజ సంపత్తి దేశమున విరివిగ కలదని 
పరిశోధనలవలన తెలియుచున్నను దానిని వెలికి 
తీయుటకు తగిన కృషి జరుగుటలేదు. ముడిఇనుము, 
సీసము, తుత్తునాగము, తగరము కొలది |పమా 
ణములలో ఉత్పత్తి అగుచున్నవి. బొగ్గగనులు 
ఎక్కువగ ఉన్నను, చాల కొలదిగ దేశావసరము 
లకు తగినంతగ మాతమే తవ్యబడుచున్నది. 
1907 నుండి పెటోలు గనులలో పని సాగు 
చున్నది. కాని దేశావసరములకు ఇది సరిపో 
కున్నది; ఇంధన వాయువును లభ్యమగుచున్నది. 
దేశపు పరిి శమలు అన్నియు ముఖ్యనగరపు దరి 
దాపులలోనే ఉన్నవని చెప్పవచ్చును. ఉకుగా 
పర్మిశమ, నూనెశుద్ధి కర్మాగారములు, చక్కెర 
మిల్పులు చెప్పుకొనదగిన పరిశ్రమలు. 1968 నుండి 
పరి శమల ఆభివృద్ధి గణనీయ స్థాయిలో జరుగు 
చున్నది. 

రేడియో ధార్మికత కలిగిన యురేనియంవంటి 
ధాతువులు ఈ దేశమున ఖనిజరూపమున కలవని 


ఆర్టైంటీనా 617 


తెలియుచున్నది. లాటిన్‌ అమెరికన్‌ దేశ ములందు 
యురేనియం ఉత్ప త్రీలో ఈదేశపుది ద్వితీయ 
స్థానము. దేశపు విద్యుదుత్పత్తి 1,84,26,559 
కీవా. (1968). దేశపు న ల 161.2 
కోట్ట అఆమెవకన్‌ డాలర్దు; దిగుమతుల విలువ 
157.6 కోట్ట అ. డా. (1969). దేశపు బడ్జెటరీ 
వ్యయము 1,02,050 కోట్ల 'పెసోలు 1869". 
11. సాంఘిక రంగము : దేశమున వస్తూ 
త్పుత్రి తియందు పాల్గొను కార్మికబలము దాదాపు 
75 లక్షలు. క 19.2% వు అటవీ 
పర్మిశమలందును, 25.290 కర్మాగారములలోను, 
5.60 భవననిర్మాణ కృషిలోను, 20%ఉఊద్యోగముల 
లోను 11.9% వ్యావ పారమునను, 6.8. రహదారి 
పరి|శమలందును, 11.8% తక్కువిధముల వృత్తు 
లందును కలరు; నిరుద్యోగులు 5.6 (1968). 
కార్మికోద్యమము సుసంఘటితము; రాజకీయము 
లందు కార్మిక సంఘములకు ఎక్కువ పలుకుబడి 
కలదు. గృహవసతిని [పజలందరికిని కలుగ జేయు 
టకై [ప్రభుత్వము కృషి చెయుచున్నను, ఆ సమస్య 
పరిష్కృతము కాలేదు. లాటిన్‌ ఆమెరికా దేశము 
లందు అన్నింట ఈ దేశమున అక్షరాస్యత ఎక్కువ ; 
6% |పజలు మా;తమే నిరక్షరాస్యులు (1969). 
మతాతీతము, లౌకికమునగు  విద్యావిధానము, 
అమలున ఉన్నది. 6నుండి 14 ఏండ్ల్డవయసుగల 
వారికి ఉచిత, నిర్భంధ విద్యాబోధన లభించు 
చున్న ది. 25,609 (పయిమరీ పొఠళాలలలో 
94,08,584 మంది, 8,906 సెకండరీ-సాం కేతిక 
పాఠశాలలలో 8,87,286 మంది విద్యార్థులు కలరు, 
ఉన్న తవిద్యను టోధించు విశ్వవిద్యాలయములు 
గాని, కళాళాలలుగాని మొత్తముమీద 461 కలవు; 
ఏనియందలి విద్యార్థిసంఖ్య 2,65,818 అభివృద్ధి 
చెందిన పెక్కుదేశములలో ఎచటను లేనంత 
తక్కు. వగ విద్యార్థి. ఉపాధ్యాయ నిష్పత్తి ఇచట 
కలదు; 19 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యా 


యుడు కలడని లెక -_ అన తలియవచ్చు చున్నది 
1289. ముఖన సరము కడలి శాతియ _గంథా 


లయము, పము;త కలది; అందరి గంథసంఖ్య 


వ్‌ లక్షలు; ఇవిగాక (వేల వాత పతులు కలవు. 


ప. ణుత పొంచినవ దేశము వా ప్తి 
లు ర్త? అలాటి 
యందున్న డినప తికల స ఖా 400కు పైబడి 
ఉన్నది. ఇందులో దాదాపు ర ముష;నగళరమున 
లో a వ్‌ a 
'పచురితములు; ఆని ంట “లా రోజొన్‌' అను 


దానికి అత్యధిక ప్రచారము కలయ, 


దేశమున వైద్య, చ నదుపాయములు విరి 
విగ కలవు. న, మండి ;పజలకు 14.8 


డాక్టర్లు, 189.5 నరులు, ర దంతచెదులు కల 
ని అంచనా. జీవితకాలపు ఆ ఆలే 
పురుషులకు 64; శ్రీలకు “0. ఆసుప తులందలి 
శయ్యా సంఖ్య 1,42,900 (ఆనగా పదెవలమందికి 
64 శయ్యలు). అకాల మరణము-లో ఆత్యధి 
కములు క్షయవలన కలుగుచున్నవి. రుక్టరోగము 


ఉత్తర పాంతమున కౌన్నియెడల కొంత విరివిగ 
కననగుచున్నది. 
12. యాతా నూ యు, సే పౌరులు 


తప్ప తక్కిన విదేశీయ యాత్రికులు, పాస్‌పోర్ట్‌, 
పసాలు కలిగియుండవలెను; యు. సే. వారికి వీసా 
అక్కరలేదు, యాత్రికులకు సౌకర్యములను కలుగ 
జేయుటకు |పభుత్వపు ఒక (పత్యేక కార్యాలయము 
పనిచేయచున్న ది. పరానా నదీ ముఖద్వారపు 
విలాస నొకాయా|తలు, కోర్లో బా నగర మునందరలి 
వలసకాలపు ఆలయములు, ఇగ్యాజా జలపాతము, 
ఆండీస్‌ పర్వత [ప్రాంతపు జాతీయవనము పలు 
వురు విదేశీయలను ఆకర్షించుచున్నవి. 1966లో 
8,28,159 మంది విదేశీయ యాతికులు దేశమున 
పర్యటించి 5 ఐల కోట్ట డొలర్హను వెచ్చించిరి, 


18. (ప్రసిద్ద పౌరులు: 1. జోసీ డి సాన్‌ 
మార్జిన్‌ (1778-1850); స్పానిష్‌ సాామాజ్యపు 


618 (ప్రపంచ రాజ్య సర్వస్య 
పరిపాలననుండి దక్షిణ ఆమెరికా కాజు-యులకు 1947 లో ఆర్హించెను. వ్‌, కార్డోన్‌ సవ్వేదో 
విముకి చెకూరుటలో వమువపవాత వహించి లామాన్‌ _18/8-1989); అంతర్జాతయ న్యాయ 
దశీణడేశ సంరశకుడడి పేరొందిన ధశాలి. శాస్త్రమున |పామాణికుడుగ పేరుపొందినవాడు; 
ల బెర్చార్తో ఆల్‌బెరో హోనే (జ 18537 ,; శాంతి కృషికై. నోబెల్‌ బహుమతిని 1986 లో 
a 2 
మధుమేహ రొగమును గురంచి చెపిన పరి నాందెను 
కోధనకు ఫరలితముగ నోబెల్‌ బహుమతిని 
రి. ఈక్వడార్‌ 

ముఖ్యనగరము : క్విటో; జెండా : ఎగువ సెంటవోలుగ విభ క్రము; ఒక సూ[క్రే = రు.0.8ి0; 
భాగమున, జెండాలో సగమును ఆ;కమించిన కొలతూకములు : మెటిక్‌ విధానపువి; కొల 
పచ్చని అడ్డుచారయు, దిగువన సమాన గణన: ఊఉ. 7గం. = భారతదేశమున సా, 


వ్‌ గం. 80 ని, 


మ 
పై 
మై 
మ్మ 
ప 
షు 
షష 


షు 
వమ 
ష్స్‌ 
సై 
త 
స 


న 
న 
క 

న్న 


చ 
చై మూ న్‌ 
క న 
చ్చ సె స 
రై Re 
AN 


1. ఉనికి మొ. : దక్షిణ అమెరిగా ఖండపు 
పశ్చిమ తీరమున 1°2680"” ఉ. అ. నుండి 501" 
ద. అ వరకును, 751144" ప. తు. నుండి 
81°1" ప. తు. వరకును విస్తరించిన ఈ దేశము 
భూమధ్యరేఖ పై ఉన్నది. ఆ భూమధ్యరేఖ (ఈ 
క్వటరు)ను బట్టియే ఈ దేశమునకు ఈక్వడార్‌ 
ఆను. పెరు కల్పింపబడినది. ఈ దేశమునకు 
సం? తూర్పు దకీణదిశలంను పెరూ దేశమును; ఉతర 
Th Py దశన కాలంబియాయు; పశ్చిమమున పసిఫిక్‌ 


ల్‌ టో. 
నాగ ‘ 
తో గ్‌ oy 
నో 


వ 
షు 
ఇష్ట షై 
చ SPR 
Ss 
ON 


నస 
న్‌్‌ 
సై 


1 
గ్గ గ 
Fs గ 
షస 
ws sy Uy Bf 
లా నో భో 
. కో జ్జ ia bi 
Pe erty bps I 
లో లల్లో ౮ 
VES DE FEE 
(4% న 
గ్గ 
(4 యా 


ళల 
గ్గ స 


గగ గ్ర?! ర చ LDIF 


లు SE మహాసము[దమును కలవు. ఈ దేశపు సముద 
PPE తీరమునకు పశ్చిమమున 900 నుండి 1,150కిమీ. అ 
మధ్య సముద పరివృతములై, భూమధ్యరేఖ పై 
89°92” ప. తు. యందున్న గలపగోస్‌ దీవు 





పటము 4. లును పరిపాలనా రీత్యా ఈ దెశమువ ఆంతర్భాగ 
[ప్రమాణములలో నీలి, ఎరువు అడ్డుచారలును అమరి ములు. మొత్తవు రాజ్యవై శాల్యము 2 70,670 
యుండునది; జాతీయగితము : సాల్వే ఓ పాతియా చ. కిమీ. (ఇందు గలపగోప్‌ దీవుల వైశాల్యము 
(జయతు పే జన్మభూమి) అను చరణముతో 7,5లి2 చ. కిమీ.). భూతల రిత్యా దేశమును తీర 


మొదలిడబడునది; నాణెము : నూక, ఇది 100 భూమి, పీఠభూములు, తూర్పు[పాంతపు అరణ్య 


ఈ కండార్‌ 


తము 187 


దు ఉపోష 


న్యా 

గ వి 
an 
HE తా 
we me 


(a  ) 


ఉం] 


అలో 


వ టి 
Gd nae 


డో 


భు 
po » 
షు గ 
లా 


వ 


క్త 
. పీఠభూములతోనె 


గత 


అామున్లానాలు. 


చ 

మంలో ౮ 
గాలి 
a 


న! 
లా 


తేల ఆ స్త క్‌ వు 


షు 


న 


ఆంతటంతట హిమావృతములగు 


తరు 


0 


ము 


రత 
ల 


ర 


4 


కలవు 


కి కరములు 


తట నిప్పులను వెలి 


ఇప్పటికిని ఆంచటం 


ద్ద జ 


కన 


ంట ఇది 


దా 


న 


ఖీ 
4 


₹ క 


రగులుచునుండు 


భి 


ర క. 
ఉషమండలపు సాం దాటవులు విరివిగ కననగును. 


జ 
ఘా 


దేశాంతరాా?గమునను 


మా త్రమే 


య 


ళా 


ముండ చెటును 


తీరపు ఉ తరభాగమునను, 


లును, 


OED) 
యు 


బిపర్వతములంద 


( 


టు 


సొ 
(ae 


ఎత్తు 


2480 మీ. 
అడవులే, కొలదిమార్పులతో, 


తములలో అంతకు 


ప 
మించిన ఉన తచూములందు పారమోఆను ఒక 


య మి ఖ్‌ 
© 
రో, 


తటి 
టు 


జ 


ణు 
ఆండీస్‌ పర్వత సామవులం 


వా?వీంచియున*, వి. 


వరకును 


లు 


Sy 


మ *ఓరదియెనే ఆ 
బయల దెరిన 


తూర్పు పాంతపు అరణ్యనీ 


డ్య 


ఎత్తున 


భూమిన 1,220 కిమీ. 


తముగ కనవచ్చును. దేశీయ వృక్ష 
వె ఏధ్యము చాల తక్కువ. విదేశముల 


భా 
a 
టే 


రకపు గడి విప 


దుతగతిలో ఎతు తగ్గుచు దిగువకు 


అర ణ్యసమ (6 
వచ్చును 


§ 


a 
వా 


౧ 


అందువలన ఇందుండి సెలయెరులు విప 


రీత వేగముతో 
ముందునకు 


+ 
3 


జాతుల 


తశములు ఈ 


న 
దః 
వ్‌ 


లిప్రస్‌ 
నా 


దేశమున చాల దాగుగ వృద్ధిచెందినవి. 


షి 
—_ 


యూ 


ఇటుల నుండి కొొనిరాబడిన 


[ప్రవహించు నుండును. 


ససనజాతి 


అరణ్యసీను ౨80 కిమీ. 


సాగిన ఆ 
రడి 


ఎతును చేరినప 


కనను 


— 


జాతులుమా తమే 


\ 


యా 


ఇ 
Vv 


మృగ ములలో చి; 


మారగ, 


సమతలముగ 


టను 


ల) 


వాయ్‌ 


620 (పపంచ రాజ్య సర గన్వము 


చున్నవి. దశ్నేణ ఈక్వడారున ఇలామా ఆను 
జంతువు, ఆదిమ అమెరికనులచేత, బరువులమోత 
మొదలగు వానికి వినియు క్రమగుచున్నది. 


తి. జననంఖ్య మొ. : 19/0సం. పు అంచ 
నాలను అనుసరించి డేళపు జనసంఖ్య 61,77,127. 
జనసాం|దత చ. కిమీ. కు 15.5; దాదాపు 65% 
(పజళలు పల్రైపట్టులందు నివసించుచున్నారు. దేశపు 
నగరములలో క్విటో (జ. సం. 5,28,094), 
గ్యయాక్విల్‌ (7,94 801) [పముఖములు, పుట్టు 
కల రేటు 1000 క 47; మరణములరేటు 1000 కి 
189; ఇందువలన [పజాసీకమున 46 |పజలు 15 
ఏండ్ల వయస్సునకు మించనివారు. [ప్రజలలో 60% 
ఆచ్చపు ఆదిమఆమెరికన్‌ జాతివారు; 80% సంకర 
జాతివారు (క్వేతజాతులును ఆదిమ ఆమెరికనులును 
సంకరమొందగ రూపొందినవారు); 71% ఆచ్చపు 
"క్యతజాతివారు; తక్కినవారు, సీీగోలు మొదలగు 
జాతులవారు. సాధికొరభాష స్పానిష్‌; 9కి? [పజ 
లకు ఇది మాతృభాష; 7% |పజలకు క్వెచువా 
అను [ప్రాచీన అమెరికన్‌ ఖాష మాతృభాషగ 
ఉన్నది. 92.4? |పజలందు రోమన్‌ కేతలిక్‌ 
సంప్రదాయపు క్రై స్రవమతము వ్యా ప్రియందున్నది. 
ఓరియెంట్‌ [పొంతపు ఆదిమ అమెరికనులలో 
సా్యపదాయికపు (పకృతి దేవతారాధన అమలున 
ఉన్నది. 


4. సమాబార సా.: కొలంబియా, పెళూ 
దేశములలో తంతివారా సౌకర్యమును, తక్కిన 
[పపంచ రాజ్యములతో కేబుల్‌ ద్వారా వారా సంబం 
ధమును ఈ దేశమునకు కలవు. దేశపు [ప్రముఖ 
నగరముల మధ్య రేడియో _-'పెలిఫోను ఏర్పాటులు 
ఉన్నవి; 4 టెలివిజన్‌ సైషనులును, 812 రేడియో 
స్టేషనులును కలవు. 


5. యాన సొ.: అన్ని విధముల రోడ్డ 
మొ తపు నిడివి 17,195 కిమీ.; కాని ఇందు 


అత్యధిక భాగము సరియైనవికావు. ఆమెరికా 
ఖండ దేశములలో 'పెక్కింటిద్వారా పోవు అమెరి 
కన్‌ మహాపథముతో ముడివడు రీతిలో, ఒక ఊత 
మపు రోడ్డు తీరపు వెంబడిన నిర్మితమగుచున్న ది. 
మొత్రపు రైలుమార్గముల నిడివి 990 కిమీ. సము 
(దపు రేవులు 7 కలవు. వీనిలో గ్వయాక్విల్‌ వద్ద 
నున్న వోర్చరు ఆత్యంత (పాముఖ్యము కలది. 
నగరములన్నింటిమధ్య విమానయానమునకు వస 
తులు ఎర్పడి ఉన్నవి, కిటో నగరమునుండి 
పనామా, కొలంబియా, న్యూయార్‌్కృ, యూరపు 
లకు విమానయానపు వసతి కలదు. 


6. చరిత : డీ. శ. 1000 | పొంతమున, 
ఇచటి ఆదిమ ఆమెరికన్‌ జాతులు సువ్యవస్థితములై , 
ఒక సమాఖ్యారాజ్యముగ రూపొందినటుల తెలియ 
వచ్చుచున్నది; ఆ రాజ్యము కిటో అనుపేర 
వ్యవహృతమైనది, కాని పొరుగున దక్షిణమున 
ఉండిన ఇన్‌కా సా మాజ్యపు సేనలు 15వ శతాబ్ది 
నాటికి ఈ సమాక్యారాజ్యమును జయించి, తమ 
సా మాజ్యమున అంతర్భాగముగ జేసికొనినవి. కాని 
అప్పటికే దక్షిణ అమెరికాయందు కాలూనిన 
స్పెయిన్‌ దేశీయులు పెరూ స్మామాజ్యమును అంత 
టిని తమ అధీనమునకు, 1584 నాటికి తెచ్చు 
కొనిరి. తదనంతరమున ఈ పాంతము దాదాపు 
మూడుశతాబ్దములు స్పెయిన్‌ వారి సా మాజ్యమున 
భాగముగ ఊండి, 1822లో తక్కిన దక్షిణ 
అమెరికన్‌ రాజ్యములతోపాటుగ ఆ సా మాజ్యము 
నుండి విడివడినది. అంతట ఇది తొలుత కొలం 
బియా రాజ్యమున అంతర్భాగముగ కొంతకాలము 
ఉండినది; కాని ఆనతికాలముననే అందుండి వె దొ 
అగి స్యతంతరాజ్య మెనది, అయినను దేశము 
సువ్యవస్థిత [ప్రభుత్వమునకు నోచుకొనలేక పోయి 
నది. గత 150 ఏండ్లలో ఆ దేశమున 16 రాజ్యాంగ 
విధానములు రూ పొందినవి; 52 మంచి అధ్యత్షులుగ 
ఆంతటంతట ఎన్నికైరి. ఏరిలో 18 మంది 


మాతమే తమ పదవికాల పరిమితిని కడవరకు 
చూడగలిగిరి. దేశము స్వత:'తతను అర్జించిన 
వెంటనే అధ భ్యక్షుడైన జువాన్‌ జ్‌ జోసీ ఫారెన్‌, నిరం 
కుళరితిలో 15 ఏండ్లు పరిపాలించెకు. తరువాత 
1860 నుండి 1875 వరకు గే బియెల్‌ గాక్షియా 
మోరెనో అను అధ్యక్షుడును నిరంకుశ రీతిలోనే 
పాలనను నెకపి, రోమన్‌కేతలిక్‌ సం పదాయ 
మునకు, దేశీయుల జీవితరంగములందు అన్నిట 
[పముఖతను కల్పించెను. తరువాత దేశమున 
కల్లోలములు చెలరేగుట పరిపాటి అయినడి. 1345 
నుండి మా!తము, దేశమున ఏకొలదిగనో సుదవ 
స్థత కుదురుటయు, సాంఘిక, ఆస్థికాది రంగము 
లందు పురోగతి కొంత హహ. య జరిగినవి, 
1970లో అప్పటి ఆధ్యక్షుడగు _ వెలాస్మో. 
ఇబె రా నియంతృత్వాధికా రములను గహింపగ, 
విద్యార్థిసం ంఘముల ఆధ్వర్యమున తిరుగు బాటులు 
చెలరేగినవి. అంతట నైన న్యము జోక్యము వహించి 
అధికారమును |గహించి, 1945 లో ఆమోదిత 
మగు రాజ్యాంగవిధానమును పునరుద్ధరించినది 
(ఫి బవరి 15,1972). 


7. పరిపాలన; 1945 లో ఆమోదితమగు 
రాజ్యాంగవిధానమును అనుసరించి దేశపు పరి 
పాలనలో కీలకస్థానమును కౌన్సిల్‌ ఆఫ్‌స్టేట్‌ 
ఆక్రమించి ఉన్నది. అధ్యక్షుని మంత్రిమండలి 
సభ్యులును, కాం గెస్‌, సు పీమ్‌కోర్టుల [పతినిధు 
లును ఇందు సభ్యత్యము కలిగి ఉందురు. ఆధ్య 
తుని, నాలుగేండ్లకు ఒకసారి [ప్రజలు ఎన్నుకొనె 
దరు. అధ్యక్షుడు తన ఇచ్చవచ్చిన తొమ్మిదిమందిని 
మంతిమండలి సభ్యులుగ నియమించును; ఈ 
మంతులు అధ్యక్షునికి బాధ్యత వహించి పనిచేయు 
దురు. కాంగెన్‌లో |పతినిధిసభ, శిష్టసభ అనదగు 
రెండు కక్ష్యలుకలవు. ఇందు తొలుతటి దాని సభ్య 
సంఖ్య గ సం [ప్రజలు రెండేండ్రకు ఒకసారి ఎన్ను 
కొనెదరు. శిష్టసభలోని సభ్యసంఖ్య 47; వీరిలో 


ఏర్‌ మందిని STR oO మ 1౨ ముందిని 
Wo 
విదిదవ తి సంఘములుప ఎడు కొస, 18 
ర నో మ 
ర చం వప 


8. డేశరతణ : సెనిక సేవయందు, అవసర 
డు, పతిపౌరుడును విఇగ పాల్గొనవలయు 
యమము కలదు. ఆరుడివిజనుల భూతల 
కలదు; ఇది ఆధునికాయుధ సమనిత-ము; 
సేనయందు పనిచేయు సెనికల సంఖ్య 


ey ab ఫా [జీ 
ern EA eX 
€ 


ర్ట 


4,500; వాయుసేనలోని సెవికసఐఖ) ఏ,500; 
సముచితమగు విమానబలమును డిస్టాయిర్తకు 
మించని యుద్ధనౌక లును కలవు. 

ర. అంతరాతియ సం.: ఐ. రా. సన. 


యందును, తదనుబంధ [పత్యేక సంస్థలంమను 
ఈ దేశమునకు సభ్యత్వము కలదు. ఆమెరికా రాజ్య 
ముల వ్యవ వస్థయం దును ఈ రాజ్యము సభ్యత్వము 
వహించి యున్నది. 'పెరూతో ఈ దేశమునకు ఉన్న 
సరిహద్దు వివాదము అపరిష్కృతము. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థికవ్యవస్థ 
వ్యవసాయముపై ఆధారపడి ఉన్నది. అమిునను 
వ్యవసాయమున ఉన్నభూమి చాలతక్కువ. దాదాపు 
2,88,000 చ. కిమీ, [పాంతము అడవిగానే 
ఉన్నది, దేశపు ఎగుమతులలో 82% వ్యావసాయిక 
వస్తువులు; వానిలో ఆరటిపండ్డు, కకావో, కాఫీ 


622 పపంచ రాజ్య 
; పముఖములు; ఆహారధాన్నోళుత్తులలో వర 
టీ జీ 
కషండొన.  గోదుకు కమ _పాముఖ్యము 
శే వేం ల హు 


కలిగి ఉన్నవి; ఆయినను దేశావసరములకె 
కొంత గోధుమను దిగుమతి చెసికొనవలసి ఉన్నది: 
[క్రమముగా వృవసాయోత్పత్తులలో చక్కెరకును 
పాముఖ్యము అము దేశమున 24 లక్షల 
పపసంతతి కలదు; అరణుములు విరివిగ 

న 


fp గా 
ణ్‌ 
et 


గోజాతి ౨ 

ఉన్నను, అందలి ఫలసాయమును లాభదాయక 
ముగ విసియోగించుకొనుటకు కృషి జరుగుట 
లేదు. ఖనిజసంప త్తి చాల తక్కువ; సె'టోలు 
లభించుచున్నను, దేశావసరములకై కొంత దిగు 
మతి తప్రుటలేదు. దేశపు విద్యుదుత్స త్రి 8,50,000 
కివా. (1969). దేశపు ఎగుమతుల విలువ ఐకి.28 
కోట్ట అమెరికన్‌ డాలర్లు; దిగుమతుల విలువ 
29.64 కోట్ల అ. డా (1970). బడ్జెటరీ వ్యయము 
514.7 కోట్ల సూ కేలు (1969). 


11 పాంఘికరంగము : దేశమున గృహ 
వసతి చాలతక్కువ. 1861 మొదలుగ ఆ వస 
తిని చక్క-జేయుటకై కృషి జరుగుచున్నను తగి 
నంతగ (ప్రగతి కన్సట్టుటలేదు; దేశపు పట్టణము 
లలో 60% (ప్రజలకు, పల్రైపట్టులందు 75%, కు 
తగు నివాసవసతి కదని ఆంచనా (1965). దేశ 
మున 1 ఏండ్లకు పెబడిన వయసుకల వారిలో 
అక్షరాస్యత 68% (1968). దేశమునందలి 
7,472 |పయిమరీ పాఠశాలలలో 9,75,480 మంది; 
720 సెకండరీ పాఠశాలలలో 1,94,662 మంది: 
10 విశ్వవిద్యాలయములలో శీ] 880 మండి విద్యా 
ర్థులు కలరు 1965-69. కింటోలోని జాతీయ 
[గంథాలయము 1792 లో సంస్థాపిత ము. ఇందలి 
గంథసంఖ్య 50 వేలు. సుయెన్‌కా నగరసమీ 
పమున ఉన్న ఒక మ్యూజియమున ఇన్‌కా 
సామాజ్య కాలమునకును, ఆంతకు వెనుక కాలము 
నకును చెందిన వస్తువులు కననగును. దేశమున 


24 దె నిక ప; తికలు | పచారమున ఉన్నవి. 


మ 
కలదు. పట్టణములందు మ్మాతమే 
ఎకు౫_వగ కలవు; మొత్తముమీద 1 
నసంఖఃకల 161 చైద్యశాలలు ఉన్నవి. వైద్య 
సంఖ్య 2, 075 (19665). 


12. యాతా మ్‌ స్తే పశ్చిమార్థ గోకము 
నందలి దేశముల పౌరులు గురు చీజటిలతో ఈ 
దేశమున పర్శటించ వచ్చును. తకి గన దేశముల 


వారికి పాస్‌పోర్టు, వీహిలు ఉండవలయును. (పక -తి 
రమణీయత, ,పాచీన అమెరికన్‌ రాజ్యముల 
అవశేషములు, గలపగోస్‌ దీవులందలి వింతజంతు 
వులు యాతికులను వికివిగ ఆకర్షి ంచుచున్న వి. 
1967లో దేశమును కీర్‌,945 మంద విడేశీయ 
యా, తికులు సందర్శించిరి; వీరిలో దాదాపు సగము 
మంది యు. నే. వాసులు. ఈ యా।|తికులు 
దేశమున దాదాపు 4కి లక్షల అమెరికన్‌ డాలర్లను 
వెచ్చించిరి. 


18. (పసిద్ధ పౌరులు : 1. ఈ దేశమునకు 
చెందిన ఆదిమ అమెరికన్‌ స్నామాట్టులలో |ప్రము 
ఖుడు అతహ్వల్పా (మ. 15858); ఈక్వడారును 
కేం[దముగా ఇడుకొని విశాల ఇన్‌కా సా మాజ్య 
మును అతడు పాలించెను. 


14. పాలిత (పాంతములు : ఈ దేశపు 
పాలన [కింద ఉన్న ఒకే ఒక పాలిత|పాంతము 
గలపగోస్‌ దీపసమూహము దీనికే కోలోన్‌ ద్వీప 
సమూహము అనియు పేరు కలదు. దీని వై శాల్యా 
దులు ఇది వరకే ఈయబడినవి; (చూ. పు, 618) 
ఈ దీవులలో నాలుగింట మాత మే జనావాసములు 
కలవు; అందలి మొత్తపు జనసంఖ్య లీ లీ1)0 
(1968). ద్వీప పాంతపు ముఖ్యనగర ము సాన్‌ 
కిస్టోబల్‌, దీవులలోనెల్ల పెద్దది ఇజబెల్లాదీవి; 
ఇందు ఉన్నతమగు అగ్నిపర్వతము ఒకటి కలదు 


ఊరు గేం 628 

(1890 మీ! దీవులండలి సరాసరి ఉష్టో ఆ Oe పట ల ఉక ండా 
సాలున 70ఫా సిద్దాంతము అలమను. సమకూరిన చార్జెస్‌ 

ఈ పం pa వంత జంతు, పక్షి, జలచర డారు - పండితుడు... కక్‌ లొ ఈ చవులను 
సంతతివలన, దొంపినవి. “రాక్షసి రాపళ్ళు' దర్శించ, స్తన వాడ పడరణకై ఈ వెంచజఐతువుల 
అనబడు పెడ్డ తాబెళ్ళలో 15 జాతులు ఇఓ కలవు. పకల ఒర్వహేంచె 
ఇవి సృష్టి! క్రమమున ఆతి సనాతన జంతుసంతతెకి లుల నుచు టు చాయ 
చెందినవని భావన. వీనిలో ఒక జాతి తాబేటి జీవిత SSN SD ప్రకటించి, తచావగ దానిని 
కాలము 200 ఏండ్లు; బరువు 250 కి. గా. ఒరి Sc వక ఊహపవొండెంచి. అందులకు 
ఇగ్యానా అనబడు పెద్దగౌళి (బల్లి )|యు ఇట కన్న తగు డసతులను కిలించుచున్న ది 
ట్టును; ఇంతేకాక 55 వింతజాతుల పక్షులు ఈ 

Can] 
4. ఉరు § 

ముఖ్యనగరము : మాంటివిడో; జెండా : నది ముఖదాంర ము; ప*శిమమున ఆరెంటీనా 
నాలుగు సాగరనీలిమపు అడ్డురేఖలు సమదూర సరిహద్దువంమన్న 2; డేశ వై శాల్యము 1,86,926 
ములలో అమరియుండగ, వానిలో పెరెండింటిని చ కిమీ. ఉరుగే-నదియ, రియో డిలా పాటా 
దండమువద్ద కొంత తగ్గించి, అందు గీష్మసూర్యుని నదియు ఈ డేకమును ల్యూ 
చిత్రము అమర్చబడినది; ఈ చి!తపు 16 కిరణము కువారీమ్‌, ఇపగువారోన్‌ నదులు ఈ దేశ 


లలో, ఏకాంతరరితిగ కొన్ని సరళ రెఖారూపమన, 

కొన్ని తరంగ రేఖారూపమున ఉండును; జాతీయ 
గీతము : “ఓరియెందేల్స్‌ లా పాతియా ఓ లా 
తుంబా” (1పాచ్యవాసులారా, జన్మభూమీ [శేయమో 
లేదా మరణమో) అను చరణముతో మొదలిడ 
బడునది. నాణెము: పెసో ఓరో; ఇది 100 
సెంటిసిమోలుగ విభక్తము; 100 ససోలు = 
రు 1-20; కొలతూక ములు : మ్మెటిక్‌ విధానపువి 


కాలగణన : ఉ. 9 గం == భారతదేశమున సా. 
5 గం. 80 ని. 
1. ఉనికి మొ.: దక్షిణ అమెరికా ఖండపు 


తూర్పుతీరమును ఆ,శయించి ఉన్న ఈ దేశమునకు 
ఉత్తరమున |బజిల్‌ దేశము; తూర్పున ఆట్లాంటిక్‌ 
మహాసముద్రము, దక్షిణమున రియో డి లా స్టాటా 


[బజిల్‌ నుండియు వేరుచేయుచున్న వి; spe 
అట్టాంటిక్‌ మహాసము'డతీరపు నిడివి 192 మ 


ఈ విధముగ దెక్లపు సరిహద్దుల నిడివిలో సగభాగ 
మునకు పైగా నౌకాయానమునకు అనుకూలించు 
చున్న] లా పాటానద్‌ ముఖద్వార మునుండి 
ముందునకు త ఒక భూఖండముమై 
దేశపు ముఖ శసరమగు మాంటివిడో ఉన్నద్‌, 


దేశపు పతం ఎగుడుదిగుడులుగ ఉండును; 
అడవుల సంఖ్య 
చాల తక్కువ. డకిణదేశమున సమతల భూములు 
అధికముగ కలవు; ఆర్జెంటీనాలోని పంపా మైదా 
నములే ఈ దేశ మునకు విస్తరింపగ రూపొంది 
నవి ఈ సమతలములు. ఊ త్రరదేశమున అటనట 
పర్వతములు కలవు; కాని వీసియందేదియు 600 మీ, 


వాగుల సంఖ్య చాల ఎక్కువ; 
(a అ 


624 [ప్రపంచ రాజ్య సర సము 


ఎత్తును మించదు. 'బజిల్‌లో పుట్టిన నీగోనది, 
ఉరుగ్వేదేశమున |పవేశించి, కొంతదూరము [పవ 
హించి, ఉరుగ్వేనడిలో చేరుతున్నది. 

2 శీత్రోష్టన్టీతి చు. : జూన్‌నెలలో సరాసరి 
ఉష గత 50 ఫా,; జనవరిలో 74° ఫా. (బజిల్‌, 
ఆల్జెంటీనా దేశముల కీతో ష్టస్టితులకు మధ9(సముగ 


ZY 


యో వ జగ 

Hr క్ల నో. 7 
FS lg త (ర 

గో ల 


FE 
గ్‌ 


ఫఎన్‌టాట్రాప్‌9 
భి 
ళీ 


గ [ ౧కొడొమెతో వాంగ్‌ హొ మొ రిద 

స కోలోనియా సమయా *” ల 

౮ 9 జ మెన్‌ 

సొన రామణ రొబొ 
ఏకనెలోణాస్‌ మూరొనాదో ర 
| స్టాంగ్‌ కాక్‌రొకం of] 


» 

జ, 
ణీ 
ఖో 


జో శ sf 
శ 
రా 
మ 


పటము ల, 


ఈ దేశపు శీతోష్టస్థితి ఉండునని చెప్పవచ్చును. 
సొలుపొడవున ఆంతటంతట సమస్థాయిలో వర్ష 
ములు కురియును. దేశమున సాలీనా సరాసరి వర్ష 
పాతము 108 నెం. మీ. దేశమున పచ్చిక భూములు 
ఎక్కువ; అడవుల వైశాల్యము చాల తక్కువ; 
ఉన్న అడవులలో, (శేష్టమగు కలపనిచ్చు జాతులు 
తక్కువ; పొడుగుగడ్డి, ఎక్కువగ కన్పట్టును. 
పెద్దజంతువులు కానరావు, రేచు, నక్క వంటివే 
పెద్దజంతువులుగ చెప్పదగినవి; కొన్ని నదుల 
ముఖద్యారములందు మొసళ్లు కలవు. తీర పాంతపు 





క 
లలో చిన్నరకపు ఉస్ట్ర పత, హంస, పెద్దబాతు 
పేర్కొ-నదగినవి. 


తీ. జనసంఖ్య మొ.: 1970 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 28,86.100 జన 
సాందత చ, కిమీ కు 15. నగరములలో మాంటి 
వీడో (జ సం. 11 లక్షలు), సాల్టో (జ. సం, 
57,9581 పేర్కొ నదగినవి. దేశీయులలో 95% 
యూరవీయ సంతతివారు (ఇందు స్పానిష్‌ సతతి 
వారు 60"); ఆదిమ ఆమెరికన్‌, ఆఫికన్‌ సంత 
తులవారు 5. తొలుత దేశమున వసించియుండిన 
చరువా జాతికిచెందిన ఆదిమ ఆమెరికనులు నిశ్శేష 
ముగశ్వే తజాతీయులచేత నిర్మూ లింపబడిరి దేశభాష 
స్పానిష్‌; లోకవ్యవహారమున ఇందు ఇటాలియన్‌ 
భాషా పభావము ఎక్కువగ ఉన్నను, [గాంథిక 
భాషమ్మాతము యూరపునందలి స్పానిష్‌ భాషనే 
అనుసరించును. దేశీయులలో ఆత్యధిక సంఖ్యాకులు 
క్రైస్తవులు; అందు రోమనస్‌కేథలిక్‌లు 62%; కొల 
దిగ యూదులు ముఖ్యనగరమున కననుదురు. 
రాజ్యాంగ రిత్యా దేశమున మతస్వాతం్యత్యము 
పౌరులకు కలదు. 


శ. సమాబార సా : దేశమున 1,277 వోస్ట్‌ 
ఆఫీసులు 12,088 కిమీ.ల తంతినిడివిగల తంతి 
వార్తా సౌకర్యములు కలవు ముఖ్యవగరమున 
(పభుత్వాధ్యర్యముననే చెలిఫోనులు పనిచేయు 
చున్నను, తక్కినదేశమున ఆ సౌకర్యము (పయి 
వేటు సంస్థల అధీనమున ఉన్నది. 71 బాడ్‌ 
కాస్టింగ్‌ స్తేషనులు కలవు; టెలివిజన్‌ కేంద్రములు 
8 పనిచేయచున్న వి. 


5, యాన సొ: రోడ్డ మొతపు నిడివి 
7,820 కిమీ; ఇందు 5,000 కిమీ, ఉ తమగ్రేణికి 
చెందినది. రై లుమార్గముల మొత్తపు నిడివి 
వ95 కిమీ. దేశపు సము[దపు రెవులందెల్లి 


మాంటివిడో ఆత్యంత _ప్రముభఖము.. దేశపు ఎగ 
మతి దిగుమతుల వ్యాపారమున ఓ0% దేసిదా-రా 
సాగుచున్న ది. నదులపైన నౌకాయానపు వసతులు 
1,120 కిమీ. నిడివి వరకు కలవు. ముఖానగ 
రమునకు సమీపమున కృరాస్కోో వద్దనున్న 
విమానాశయమునుండి యూరప్‌, ,బజిల్‌, ఆర్టెం 
టీనాలకు ఈ దేశమునుండి విమానయాన హౌక 
ర్యము కలదు, 


6. చరిత : 16 వ శతాబ్రిలో కొంతమంది 
స్పానిష్‌ సాహసికులకు ఈ దేశముతో పరిచితి 
లభించినను, అచటి ఆదిమ అమెరికనుల పతి 
ఘటనవలన వారచట కాలూనజాలకపోయిరి. కడకు 
1624 లో స్పెయిన్‌కు చెందిన కొందరు క్రైస్తవ 
మత |పచారకులు మాతము, దేశీయుల ఆదర 
ణను ఆర్జించి దేశమున నిలువగలిగిరి. అంతట 
[క్రమముగ 'స్పెయిన్‌-పోర్చుగల్‌ స్నామాజ్యములు 
ఈ దేశమును ఆక్రమించుటకై చేసిన వివిధ 
యత్న ములలో కడకు స్పెయిన్‌ దే పైచేయి ఆయి 
నది (1726). అయినను ఈ దేశపు విష 
యమున స్వామ్యముకొర కై ఆ ఉభయస్నామాజ్య 
ముల మధ్య అంతటంతట వివాదములు చెలరేగు 
చునే ఉండినవి. కడకు 1880 లో దేశవాసులు 
స్వతం[తతను అర్జించిరి. కాని తదనంతరమున 
22 సంవత్సరములవరకు, ఆంతఃకల్లోలముల 
వలన దేశము సంక్షుభితమైనది. 1552 నుండి 
స్థిర్మ్వపభుత్వము ఏర్పడినను, రాజకీయ పక్షముల 
వైరుధ్యముల ఫలితముగ దెశమున (ప్రగతి కుంటు 
వడినది. ఈ పరిస్థితిలో 1911న, జోసీ బాటిల్లీ 
యి అర్జోనెజ్‌ అను (ప్రముఖుడు అధ్యమ్షుడె. 
ఆర్థిక సాంఘిక రంగములందు విప్టవకర పరి 
వరనలను కొని వచ్చి, దేశమును ఒక 
పురోగామి రాజ్యముగ రూపొందింపగలిగెను. అతని 
తరువాత అధ్యక్షపదవిని వహించిన వారును 


(క 


7. పరిపాలన : 1530 లో ఆమోదితమై 
త 


కారము కాననసభయందు న్యనము. ఈ సభ 
యందు పతినిధినభ, శిష్టసభ అను ర౨డు కక్షలు 
కలవు. రాష్ట్ర ములనుండి ఎన్ను కొనబడిన 99 
మంది ప్రతినిధులు పతినిధి సభయందును, దేశపు 
మొత్తమునుండి ఎన్నుకొనబడిన 80 మంది సభ్యులు 
కిష్టసభయందును కలరు. వీరి పదవీకాల పరిమితి 
అయిదెండ్దు. 18 ఏండ్ల వయసునకు తగ్గని పౌరు 
లకు అందరికిని వోటుహక్కు కలదు, [పజోప 
యోగ కార్య!క మములకు సంబంధించిన వివిద 
సంస్థలును, రాజ్యాంగ విధానము ద్యారానే, ఇందు 
వర్పడి పనిచేయుచున్న వి, రాష్ట్ర పాలనను నిర్వ 
హించు ఉద్యోగికి సాయపడుటకు, ఎన్ను కొనబచెన 
రాష్ట్ర శాసనసభలు పనిచేయుచున్న వి. కాసనసభచే 
ఎన్నుకొనబడిన, అయిదుగురు న్యాయాథధివలు 
సు|పీమ్‌ కోర్టుద్యారా, న్యాయనిర్యహణను దేశమున, 
కమస్థాయీలలో సాగింతురు. ఈ న్యాయాధీశులలో 
[పతియికని పదవీకాల పరిమితి 10 ఏండ్లు. 


ర. దేశరక్షణ : నిర్యుద్ధకాలమున భూతల సేన 
యందలి సైనిక సంఖ్య 12,000 మాతమే. 
ఇందు రెండు కవచకకట దళములును , నాలుగు 
పదాతి దళములును చేరియన్నమి; ఇవిగాక సుకి 
శ్నితులై , అవసరము వచ్చినపుడు యుద్ధమున చేర 
గలవారి సంఖ్య 1,20,000. రెండు డిన్ర్రాయద్ధను, 


896 పపంచ రాజ్య సర్వస్వము 


తదనుబంధములగు ఇతర విధముల యుద్దనావలును 
కల నౌకాసేన కలదు; అందలి యోధసంఖ్య 
2,740. యు. సై. నాయమున వ్యవస్థితమగు 
వాయుసేన కలదు; ఇందలి విమాన సంఖ్య ల. 

9. అంతర్జాతీయ సం.: సంస్థాపించినది 
మొదలుగ ఐ.రా.స. యందు ఈ దేశమునకు 
సభ్యత్వము కలదు. అమెరికా రాజ్యములకు సంబం 
ధించిన పెక్కు వ్యవస్థలందును ఈ రాజ్యము 
[ప్రముఖ పాతను నిర్వహించుచున్నది. లాటిన్‌ 
అమెరికా రాజ్యముల స్వేచ్చా వ్యాపార సంఘపు 
ముఖ్య కార్యాలయము మాంటివిడో నగరమున 
ఉన్నది. 

10. ఆర్థిక రంగము : వ్యవ సాయమును, 
పశుపోషణమును, వ్యవసాయ వస్తువులపై ఆధార 
పడిన పరి, శమలును ఈ దేశపు ఆర్థిక వ్యవస్థకు 
ఆధారములు. దేశపు భూతలమున 75% పకుపోవ 
ణకును, 150 వ్యవసాయమునకును వినియుక్త 
ములు. పంటలలో గోధుమ, మొక్కజొన్న, 
ఓట్లు, అవిసెవిత్తులు, వరి [కమ (పాముఖ్యములను 
కలిగిఉన్నవి. దాదాపు 60 లక్షల ఫలవృక్షములు 
కలవు; వీనివలన నారింజ మొదలగు వివిధ ఫల 
ములు విరివిగ లభించుచున్నవి. గోజాతికి చెందిన 
పశువుల సంఖ్య 88 లక్షలు. ఎగుమతులలో 
మాంసము, మాంస సంబంధపు ఉత్పత్తులు, చర్మ 
ములు, ఉన్ని పెర్కొనదగినవి. భారీ పర్మిశమలు 
దేశమున లేవు; జవుళీ, ఆల్యూమినియమ్‌ు, ఉక్కు., 
సంబంధములు అగు చిన్న పరిశమలు కొన్ని 
కలవు; మాంసమును ఎగుమతి చేయటకై తయారు 
చేయు పర్మిశమవలన పలువురు జీవించుచున్నా రు. 
ఖనిజ సంపద చాల తక్కువ. విద్యుదుత్పత్తి 
198 కోట్ట కివా. (1970). దేశపు ఎగుమతుల 
విలువ 20.57 కోట్ల అమెరికన్‌ డాలర్హు; దిగుమతుల 
విలువ 2లి.బ్రి] కోట్ల అ, డాలరు (1971). బడ్జెటరీ 
వ్యయము 11,678 6 కోట్ట ఉరుగ్వే డాలర్థు, 


ననన 


11. సాంఘిక రంగము: తక్కిన లాటిన్‌ 
అమెరికన్‌ దేశములందుకన్న ఈ దేశమున గృహ 
వసతి సౌకర్యము చాల విరివిగ కలదని చెప్ప 
వచ్చును. నలుగురు [ప్రజలకు ఒక ఇల్లు చొప్పున 
కలదని అంచనా. ,_పాథమిక విద్య నిర్భంధము; 
నిరక్షరాస్యత 7% మాతమే. అన్ని స్థాయీలందును 
విద్యాబోధనకు ఎట్టి జీతములను చెల్టింపనక్కర 
లేదు. 1,950 (పయిమరీ పాఠశాలలలో 8,9] ,754 
మంది విద్యార్థులు కలరు (1971). 249 సెకండరీ 
1,89 204 
(1968). మాంటివిడో లోని విశ్వవిద్యాలయమున 
విద్యార్థి సంఖ్య 168,200. దేశమునందలి దైనిక 
వారాపష్యతికల సఖ్య 8; ఇవి అన్నియు ముఖ్య 
నగర మునుండియ వెలువడుచున్న వి; వానిలో ఎల్‌ 
డియారియో అనుదానికి అత్యధిక  |(పచారము 
కలదు, ముఖ్యనగ రములోని జాతీయ (గంథాల 
యము, చారిత్రక వస్తువుల మ్యూజియము చాల 
(పసిద్ధిపొందినవి ఆ [(గంథాలయమున పుస్తక 
సంఖ్య 2 లక్షలు, వైద్య సదుపాయములు, తక్కిన 
లాటిన్‌ అమెరికన్‌ దేశములతో పోల్చినపుడు విరి 
విగ కలవనియే చెప్పవచ్చును. ఆసుపతులందలి 
శయ్యాసంఖ్య 15,250; వైద్యసంఖ్య 4 484 
(1971). 

12. యాతా సౌ. : యా తికులవలన వచ్చు 
ఆదాయము దేశపు వనరులలో ఒక ముఖ్య స్థాన 
మును ఆ|కమించి ఉన్నది. 1968 లో 6,04. 189 
మంది విదేశీయులు దేశమును దర్శించిరి. యా, తికు 
లకై (ప్రభుత్వము పెక్కు సౌకర్యములను సమ 
కూర్చినది. విదేశీయులకు వీసాలు అక్కరలేదు; 
పాస్‌పోర్టు మాాతమే చాలును, 

18. (పనిద్ధ పౌరులు : 1. జోసీ బాటిల్లీ యి 
ఆర్హోనెజ్‌ (1856-1929); ఇతడు దేశాధ్యక్షుడుగ 
రెండు తడవలు పనిచేసెను. దేశపు సాంఘిక 
పురోగతికి మార్గదర్శిగ ఆతడు పేరొందెను. 


పాఠకాలలలోని విద్యార్ధి సంఖ్య 
లిథ 


ముఖరనగరము : జొగోటా; జెండా; 
సగభాగమున పసిమిరంగు అడ్డుబారయ, తక్కి 
సగమున సమాన 'పమాణములలో నీలి, ఎరుపు 
రంగుల రెండు ఆడ చారలును కలది; జాతియ 
గితము : ఓ గ్రోరియా, ఇన్‌ మార్వెసిబుర్‌ , జూదిలో 
ఇ మోర్డల్‌ ' (హే నిత్యనూతన తేజోమూ ర్రీ, నిరంత 
రానందమయీ) అను చరణముతో ఆరంభితమను 


న క 


I, ల్‌ 
నర on 
స gE 
een? 


పటము 6, 


నది; నాణెము : పెసో; ఇది 100 సె_టవోలుగ 
విభక్షము. ఒక సపెసో =రు. 0.51; కొల 
తూకములు : మటిక్‌ విధానపువి; కాలగణన : 
ఉ. 7 గం. = భారతదేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ,: దక్షిణ అమెరికా ఖండపు 
రాజ్యముల లో వై శాల్యరీత్యా నాలుగవదిగ లెక్కకు 





వచు కొలంబియా దేశమున. ఖండమునందలి 
ముఖం భూభాగమేగాక, తీర జలావధిలోనున్న 
కొన్ని చిన్న ద్రపములుకు, నికరాగ్యాదేళ తీరము 
నకు 203 కిమీ.ల దూకమున కరిబ్బియన్‌ సము[ద 
పకివ్యతములై ఉన్న సాన్‌ ఆండీస్‌, _పావిడెన్షియా 


జీ a a 
పములును, పసిపిత మహానాగరముననున్న 
తిధి 


జ్యూలా; ఆగ్న యమున 'బజిల్‌; నెరుతిన పెరూ, 


bes లా. 
ఈక్వడార్‌ డేశములు సరిహద్దులందున్నవి. ఈ 
ముఖ్య చూభాగము 1278040” ఊఉ. అ. నుండి 


ము 
4° 1880” ద. అ. వరకును, 26”50"54&/” ప. తు. 
నుండి 79128” ప. తు. వరకును వినసరించి 
థ్‌ 


దక్షిణ ఆమెరికాలో, పసిఫిక్‌, ఆట్లాంటిక్‌ మహా 
సముదములను అంటిన తీరభూములుకల ఏకైక 
రాజ్యము కౌలంబియాయే. ఈ దేశపు పసిఫి 
తీరపు నిడివి 1,298 కిమీ; ఆట్టాంటిక్‌ తీక 
నిడివి 1,590 కిమీ. 


ఈక్వడార్‌ తో ఈ దేశమునకుగల సరిహద్దువద్ద 
ఆండీస్‌పర్వత | శ్రేణి మూడుసమాంతరపు వరుసలుగ 
చీలి ఈ దేశమున |పవేకించి, ఆ రీతిగనే ముందు 
నకు సాగినది. వీనిలో మధ్యనున్న కేల అతున్న 
తము. ఇందలి శిఖరములలోనెల్ల అత్యున్నత మయి 
నది హుయిలా (5,750 మీ). ఇవిగాక సె రేనియా 
డి బాడో అను వేరొక పర్వత శేణి పసిఫిక్‌ తీర 
మును ఆశయించి వ్యాపించియున్న ది. ఆండీస్‌ 
పర్వత శేణులమధ్య జన్మించిన నదులలో కౌకా, 
మాగ్గలీనా అనునవి [పముఖములు. పర్వత |శేణు 
లను దాటిన తరువాత ఇవి రెండును ఒకే నదిగ 
సంగమించి, తీర నిమ్నభూములకు దిగి కడకు 


628 పపంచ రాజ్య సర్వస్వము 


కరిబ్బియన్‌ సము డము 1 

తీరపు నదులలో సాన్‌ జువాన్‌, బాడో, పాటియా, 
[పముఖములు. పర్యత,శేణుల నానుకొని దిగువన 
మైదానములు కననగును. ఆ పర్వత_ 

విడివడి దూరమునకు పయనించినకొలది మైదానపు 
భూములు [కమ కమముగ సాందాటవులుగ మారు 
చున్నవి. 


ని. ఫ్రీత్రోష్టన్థితి మొ.: భూతలపు ఎత్తున 
వచ్చు మార్పులను అనుసరించి ఇచటి వివిధ పొంత 
ముల శీతోష్పన్ధితులలో వైవిధ్యము కనవచ్చు 
చున్నది. ఆత్యున్నత భూములందు సాలున గరిష్ట 
ఉష్ణో గత రక” ఫా.; కనిష్ట ఉష్ణోగ్రత సున్నకన్న 
తక్కు.వగ ఉండును. సము[ద మట్టము మొచలు 
కొని 1,100 మీటరులవరకు ఎత్తుగల పదేశము 
లందు సాలున సరాసరి ఉష్ణో గత 75-80 ఫా. ల 
మధ్య ఉండును. పశ్చిమ తీరమున వర్షపాతము 
అత్యధిక ము, ఊఉ తర| పాంతమున సాలున మే నుండి 
ఆక్టోబరు వరకు వానలు పడుచునే ఉండును. 


దేశపు ఆడవులలోనికి చొరబారి పరిశీలకులు 
ఎవరును తగిన పరిశోధన చేయకపోవృటవలన 
అందలి వృక్ష జాతుల సంఖ్య సిక్కచ్చిగా తెలియక 
పోయినను, 7,000 జాతులవరకు ఇప్పటికి తెలియ 
వచ్చినవి. ఉష్టమండలపు అడవులు ఇందు అధిక 
ములు. వీనిలో అత్యు త్తమజాతికి చెందిన కలప 
దొరకును. జంతు సంతతియు అందు విరివిగ 
కలదు. మాంసాహాకులగు జంతువులలో నెల్లి 
పూమా ఆను మార్జాలజాతి జంతువు పెద్దది 
మర్క_టజాతులు అనెకములు కలవ. పక్షిజాతులు 
500 కలవని ఆంచనా, 


తి జనసంఖ్య మొ. : 1972 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 2,82,10,000. జన 
సాం దత చ, కిమీ.కు 18. దేశపు (పజానీకమున 
97.7%, దేశపు తూర్చుసగపు పర్యతమయ భూమి 


యందు వసించుచున్నారు. దేశపు నగరములలో 
ముఖ్యనగరమగు దొగోటా (జ. సం. 28, 18 800), 
మెడెల్లిన్‌ (12,07,800), కాలీ (10,22,200, 
బ|ర్రాన్‌ కిలా (6,98,900). కార్తజేనా (8 47,600) 
|పముఖములు. జనానీకమున 52% పట్టణములందు 
వసించుచున్నా రు.జాతులరిత్యా 68° మిశజాకికిని, 
20% శ్వేతజాతికిని, 7”. ఆదిమ అమెరికన్‌ జాతి 
కిని, 5% సీగో జాతికిని చెందినవారు. దేశభాష 
స్పానిష్‌; కొందరు ఆదిమ అమెరికనులు మా తము 
సీ!యభాషలలో మాటాడెదరు. (ప్రజలలో ౧6% 
రోమన్‌ కేతలిక్‌ సం|పదాయపు క్రైస్తవ మతము 
నకు చెందినవారు.కొలడెిగ ఇతర కె క్రై స్తవసం ప్రదాయ 
ములవారును, యూదులును ల అధికారరీత్యా, 
రోమన్‌ కేతలిక్‌ సం్యపదాయము జాతీయ మత 
ముగ పరిగణన పొందినది. చట్టరీత్యా మత 
స్వాతం| తము ఆమోదితమైనను, రోమన్‌ కేతలికు 
లకు తప్పు, తక్కి.నవారికి మతరీత్యా రక్షణ తక్కు 
వయే అని చెప్పదగును. 


4. సమాచార సా. : దేశమున తంతి టెలి 
ఫోన్‌ సౌకర్యములు విరివిగ కలవు. పల్రెపట్టలలో 
సైతము ఈ సౌకర్యములు ఉన్నవి. రెడియో 
స్టేషనుల సంఖ్య 228 (1968). 1954 మొద 
లుగ టెలివిజన్‌ వసతియు కలదు, 


ర, యాన సొ. : దేశము పర్యతమయమగుట 
వలన రోడ్డ నిర్మాణము అతివ్యయమూలము. 
మొత్తపు రోడ్రనిడివి 45,000 కిమీ (1960); 
ఇందు 7,200 కిమీ, చక్కగ సిమెంటు చేయబడి 
నది. కొండల దిగువభాగమునుండి పెనున్న పట్ట 
ణముకు చేరవేయుటకు. ఒకచోట రోడ్డునకు బదు 
లుగ ఒక ఉయా్యాలమార్ష ము (రోప్‌-వె) నిర్మింప 
బడినది. మారిక్విటా అనెడు ప్రదేశమును మునిటె 
లెస్‌తో కలుపు ఈ ఉయ్యాల మార్షపు నిడివి 
అకు (ప్రపంచము నందలి అట్టివానిలో నిడి 


వీన అది మిన . రెలుమారముల మొతపు 
సొ హ్‌ య పన్‌ 
నిడివి ల,4లి1 కయి. less జ చాకు 


సౌకర్యమున దక్షిణ అమెరికా చళములలో 


'బిజిల్‌ తరువాత లెక్క-కువచ్చునది ఈడేళ మే. విమా 
లు 


సాంతామార్తా.. రేవులును. పసిధిక్‌ తీరపు బూనా 
వెంతురాయు ,పముఖములు. దేశాంతర్షతములగఏ 
నదులయందు నౌకాయాన సౌక్ష రము iad: 
ల వరకు కలదు. కట్టి నదులండదు మాగలీనా 
[ప్రముఖము. 

6. చరిత: కీ.పూ. 5,000 సంవత్స 
రముల కాల! పాంతముననే 


య రం దేశము జౌ 


వాసితమై ఉఊండినటుల పరికోధనలవలన తెలియ 
వచ్చుచున్నను, ఆనాటి (ప్రజల సాంఘిక బీవనాదు 
లను గురించిన విశేషములు తెలియవచ్చుటలేదు. 
స్పెయిన్‌ దేశీయులు ఇట కాలిడువాటికి ' 15కర్‌), 
ఇట, ఆండీస్‌ పర్వతముల తూర్పు; శేణికి సమ్‌ 
పమున, చిబ్బా ఆను ఆదిమ అమెరికన్‌ వ్యావ 
సాయికజాతి వసించుచుండినది. ఈ | పొంతమున 
బంగారము విరివిగ కలదను ఆసచేత స్పెయిన్‌ 
దేశపు సాహసికులు పలువురు అంతట దేశాంత 
ర్భాగమునకు చొరబారి, దేశీయులను నిర్జించి 
(15688), బొగోటా నగరమును నెలకొల్పిరి. 
తదాదిగ స్పెయిన్‌ స్మామాజ్యమున ఆంతర్భాగ 
ముగ ఈ దేశము దాదాపు మూడు శతాబ్దములు 
ఉండినది. ఆ కాలమున ఆ సామాజ్యమునకు 
కావలసిన బంగారమునకు ఒక [ప్రముఖ ఉత్పత్తి 
స్టానముగ ఈ దేశము ఉపకరించినది. ఆంతట 
దేశీయుల భావనలలో కలిగిన పరివర్తన వలన, 
తిరుగుబాటులు చెలరేగి, దేశము జులై 20,1810న 
స్వాతం త్యమును [పకటించినదిి ఆ స్యాతం|త్యము 
ఆగస్టు 17,1819 న ధువఏికృతమైనది. ఆంతట 


యా 629 
కొంతకాలము వపెజులా, ఈక-డార్‌ లతో కలని 
యూ మ 
ఏక రాజము గా ఈ పాంతము కొంతకాలము 
మనినవ. తరువాత ఆ కండును విడివడగ, 
1582 లో కొలంబియా ఒక _పత్తేక రాజ్యముగ 
అవతరించినది, 
రూపా 1 


చి ళ్‌ wr జం కో 
కలొలముల ఫలితముగి; 
ణు 


తపు అంచనా, కడకు 1857 లో షెతవాదియగు 
ఒక అధకుని ఆధ్యర్యవమున దేశమున కొంత 
సుస్థిరత చేకూరి, తదాడిగ దేశమున, కాంతి 
యుతములగు ఎన్నికలు జరుగుటయు, ఆర్థిక 
సాంఘిక రంగములందు (ప్రగతిని సాధంచుటయు 


జరిగినది. 


7. పరిపాలన : 1886లో ఆమోదితమై 
ఆంతటంతట 1910, 1986, 1945, 1957, 
1959 లలో పెక్కు సవరణలను పొందిన 
రాజ్యాంగ విధానమును అనుసరించి దేశమున గణ 
తంత (పభుత్వవిధానము ఆమలున ఉన్నది. 21 
ఏండ్డ వయనునకు తగ్గని |పతిపౌరునికి వోటు 
హక్కు_కలదు. శాసన నిర్మాణాధికారము రెండు 
కక్ష్యలుగల కార్యగెసున న్య సము. [పతిసిధుల 
సభ, శిష్టసభ, ఆనబడు ఈ రెండు కక్ష్యలలో 
తొలుత టిదాని సభ్యసంఖ్య 204; రండవదాని 
సభ్యసంఖ్య 106. ఈ సభ్యసంఖ్యను [కమరీతిలో 
162 నకును, 90 కిని తగ్గించవలెనను సవరణ 
1966 లో ఆమోదితమైనది. ఉభయకక్ష్యలలోని 


680 పపంచ రాజ్య సర్వస్వము 


సభ్యులను, సాధారణముగ నాలుగేండ్డకు ఒకసారి 
జరుగు ఎన్నికలలో (ప్రజలు ఎన్ను కొనెదరు. 
అధ్యక్లుని [ప్రజలే ఎన్నుకొనెదరు. అతని 
పదవీకాల పరిమితి నాలుగేండ్డు. కాం|గెసే 
సుప్రీమ్‌ కోర్పులోని న్యాయాధీథని ఎన్ను 
కొనును. ఈ న్యాయాఢీశులలో (పతియొకని 
పద వీకాలపరిమితి అయిదెండ్హు. ను వీమ్‌కోర్టు 
ఆధ్యర్యవమున వివిధ సోపానములలో పనిచేయు 
న్యాయస్థానముల మూలమున న్యాయనిర్వహణ 
సాగుచున్నది. దేశపు రాజకీయపక్షములలో కన్న 
ర్వేటివ్‌, లిబరల్‌, నేషనల్‌ పాపులర్‌ ఆలయన్స్‌ 
ఆనునవి [పముఖములు. వీనిలో తొలుతటి రెండు 
ఒక ఒడంబడిక మూలమున కలసి, [(పస్తుతమున 
(పభుత్య పక్షముగ వ్యవహరించుచున్న వి. 

8. దేశరక్షణ: యు. సే. తో ఈ దేశ 
మునకు సైనిక సహాయపు ఒప్పందము 1952 లో 
కుదిరినది. సైనిక సేవ, 18-80 వయసుకల పతి 
పౌరునికి నిర్భంధమను నియమము కలదు. 80 
నుండి 45 వయసుకల పౌరులు [ప్రభుత్వపు రిజర్వు 
సేనా పట్టికలో చేరినవారుగ పరిగణింపబడుదురు; 
ఆవసరమైనవుడు వీరు సేనలో విధిగ చేరవల 
యును, శాంతికాలపు భూతల సైనిక సంఖ్య 50,000, 
7 డిస్ట్రాయర్హును, తదనుబంధములగు ఇతర సెనిక 
నావలును, 6500 మంది సెనికులును కలిగిన నౌకా 
సేన కలదు. 200 యుద్ధ విమానములును, 
6,000 సైనికులును కలిగిన వాయుసేన కలదు 
(19 త్రి, 

9 అంతర్జాతీయ సం. ; ఐ. రా. సః 
యందును తదనుబంధ (పత్యేక సంస్థలందును 
అమెరికా రాజ్యవ్యవన్గయందును ఈ రాజ్యమునకు 
సభ్యత్వము కలదు. యు. స్టే. తో సన్నిహిత 
సంబంధము కలిగి ఈ దేశము వర్రించుచున్నది. 


3 


10. ఆర్థిక రంగము : పార్మిశామికముగ 
సెతము కొంత పగతి కన్పడుగున్నను, మౌలి 


కముగ ఈ దేశపు ఆర్థికవ్యవస్థ వ్యవసాయముపై 
ఆధారపడి ఉన్నదని చెప్పవచ్చును. అయినను 
దేశపు భూతలమున 2% మా।తమే సేద్యమున 
ఉన్నది; ఆదియు అత్యున్నత సమశీతోష [పాంతము 
లందే ఉన్నది. దేశము పర్యతమయమగుటయు, 
నీటిపారుదల వసతులు తక్కుువయగుటయు, 
"సేద్య పుభూమిని వి_సృతము చేయుటకు ఆటంక 
ములుగ ఉవ్న మి, కొండలోయలలోని సారవంత 
భూమి యంతయు, పశుపోషణకు అవసరమగు 
గడ్డివీడులుగ మా|తమే ఉపయోగపడుచున్నది. 
దేశపు వ్యవసాయోత్పత్తులలో కాఫీ [వముఖము. 
దేశపు ఎగుమతులవలని ఆదాయమున 65% దీని 
వలన లభించుచున్న ది. (ప్రపంచమున కాఫీగింజల 
ఉత్పత్తిలో ఈ దేశము రెండవదిగ లెక్కకు 
వచ్చుచున్నది. కాఫ్‌ తరువాత చెప్పదగిన వ్యవసా 
యోత్పత్తి చక్కెర. తక్కినవానిలో అరటిపండ్లు, 
గోధుమ, వరి, కోకో, (పత్తి, ఫొగాకు |కమముగ 
లెక్కి.ంపదగినవి. గోజాతి పశుసంపద 68 లక్షలు 
కలదని ఆంచనా (1970). తోళ్ళను పదును 
చేయట ఒక ముఖ్యపరిశ్రమ. దీని ఉత్పత్తిలో 
అధికభాగము ఎగుమతి అగుచున్నది ఖనిజ 
సంపద విరివిగ కలదు. అందు ఎక్కువ [పాము 
ఖ్యము పొందినది బంగారము; తరువాత వెండి, 
సీసము, పాదరసము, ప్పాటినము క్రమరీతిలో 
లెక్కకు వచ్చుచున్నవి. వజముల గనులు 
కలవు; వీనిని సానబట్టి ఎగుమతిచేయుదురు. నేల 
బొగ్గు విరివిగ కలదు. పెటోలియం లభించు 
చున్నది; ఇందు కొలదిభాగము ఎగుమతి ఆగు 
చున్నది. విద్యుదుత్పత్తి 7688.65 కొట్ట కివా. 
(19/1). దేశపు ఎగుమతుల విలువ 638.5 కోట్ట 
అమెరికన్‌ డాలర్ధు; దిగుమతులవిలువ 90.19 
కోట్టు. అ. డాలర్ద (1971). బడ్జెటరీ వ్యయము 
1,491.4 కోట్ట 'పెసోలు (1969). 


11. సాంఘిక రంగము : దేశమున వస్తూ 
త్స త్రిక పనిచేయు వారి స౩ఖ; దాదాపు 60 లక్షలు 
ఉండునని ఆంచనా. ఇందు 50. వ్యవసాయ 
మునను, 16% పరి శమలందును, 4 
రమునను, 8.5%. సర్వజనోపయోగ సంస్థలందును 
26 క (పభుత్వోదో్యోగములు మొదలగువాసి 
యందును కలరు. కార్మిక శాసనములు చక్కగ 
అమలులో ఉన్నవి అమినను దాదాపు 14% 
జనులకు నిరుద్యోగ బాధ కలదు. గృహవసతి చాల 
తక్కువ; నిసి చక్క. జేయుటకై. 19-0 మొద 
లుగ |పభుత్యము కృషి సాగించుచున్న ది, దేశము 
నిరక్షరాస్యత కిర్‌; విద్యాబోధన  ఉఊచితముగ 
జరుగుచున్నది. (పయిమరీ విద్య |పసుతమున 
నిర్బంధరీతిలో 7నుండి 11 ఎండ్డవయసు కల 
వారికి బోధింపబడుచున్నడి. దేశమునందలి 
పయిమరీ పాఠశాలలలో 27,88,482 మంది; 
సెకండరీ పాఠశాలలలో 6,44,865 మంది, 
ఉన్నత పాఠశాలలలో 5,50,000 మంది విద్యా 
రులు కలరు (1968,. లిక విశ్యవిద్యాలయ ములు 
కలవు; వానిలో బొగోటాలోని జాతీయ విశ్వ 
విద్యాలయము పాచినతమము. ఇది 1572 లో 
సంస్థాపితము; విశ్వవిద్యాలయములందలి విద్యార్థి 
సంఖ్య 62,844 (1968). దెళపు [గంథాలయ 
ములలో ముఖ్యనగ ర మునంద లి జాతీయ [గంథా 
లయము (ప్రముఖము; 
2,50,000 పైగా ఉన్నది (1957). మ్యూజి 


ఇన 


అందలి [గంథసంఖ్య 


యములలో బొగోహిలోని జాతియ మ్యూజియము, 
పు మూఃజయము పముఖములు. దేశ 
ఓ 


12. యాతా నొ; యు, సై. వాసులు 
గుర్తు చీజీలతో దేశమున పర్యడంపవచ్చును. 
తక్కిన దేశములవారు పాస్‌పోర్టు వీసాలను కలిగి 
యుండవలెను. ప్రభుత్వము యా,తిక పరిశమాఖి 
వృద్ధికి పెక్కు సదుపాయములను కల్పించినది. 


18. (పసిద్ధ జొరులు ; [ఫాన్‌సిస్‌కో డి 
పౌలా సాంతాందర్‌ (1792-1840); స్వాతం;త్య 
యుద్ధమున సేనానిగ పనిచేసి, స్వతంత కొలంబి 
యాకు పథమాధ్యత్షుడయ్యను, 2, (ఫాన్‌సిస్‌కో 
జోసే డి కాలదాస్‌ (1770-1816); వృక్షకా స్త్ర 
జాడు; నీటి బాష్బీకరణ బిందువునందలి మార్పుల 
వలన భూమి ఉన్నతిని లెక్కించు పద్ధతిని ఇతడు 
కనుగొనెను. 


నాల. ప్రజాలు పనే. 


ఈ ఈఈ నా 


ముఖ్యనగరము : జార్డిటౌన్‌ ; జెండా ॥ 
దండ మువద్ద భూ రేఖయు జెండామధ్య శీర్షమును 
కలిగియున్న ఎరని తిభుజము. దాని ఇరు 


పక్కల నల్టని సన్నని అంచు తీర్చబడగ, ఆ 
[తిభుజమునుండి ముందునకు బాణమువలె సాగిన 
సువర్ణరేఖ, జెండా కొనతట్టున మధ్యభాగ మును చేరు 


682 [పపంచ రాజ్య సర్‌ ంస్వము 


కొనును. ఈ సువర్ణ రేఖకు ఇరువై పుల సన్నని 
తెల్లని రేఖలు కల కప జాతీయ గీతము : డియర్‌ 
కరక ఆఫ్‌ గ్రెయానా, ఆఫ్‌ రివర్స్‌ అండ్‌ ప్రయిన్స్‌ 
(నదీ, సమతల సమేతవగు [ప్రియ గ్రయానా 
దేశమా) అను చరణము పల్లవిగ కలది; నాణెము : 
గైెయానీ డాలరు; ఇది 100 సెంట్లుగ విభ క్రము. 
ఒక గెయానీ డాలరు జరు. 3.75; కొలతూక 
ములు : [టిటిషి విధానపువి; కాలగణన: 
ఊఉ. 7 గం. 45 ని. = భారతదేశ మున సా. 5 గం. 
80 ని 


1. ఉనికి మొ. : దక్షిణ అమెరికా ఖండపు 
ఈళాన్యతీరమున _ నెలకొనిఉన్న ఈ దేశమునకు 





తూర్పున సురినామ్‌; దక్షిణమున [బజిల్‌ ; పశ్చిమ 
మున |బజిల్‌, వెనిజ్యులా దేశములు; " ఉ తర, 
ఈళాన్యములందు ఆట్టాంటిక్‌ మహాసము[దము 
సరిహద్దులందున్న వి. దేశపు వైశాల్యము 2,10,000 
చ. కిమీ. దేశపు భూతలమును తీర పాంతము, 
అరణ్యభూమి, పర్యతభూమి ఆను [పాంతములుగ 


విభజింపవచ్చును. తీర్మపాంతభూమి దాదాపు 
482 కిమీ. ల పొడవును 16 మొదలుగ 65 కిమీ. ల 
వరకు వెడల్పును కలిగినది; ఇది అంతయు చాల 


పల్రపుభూమి; సమ్ముదపుపోటు వచ్చినపుడు ఇందు 
ఆధిక భాగము మునిగిపోవు [ప్రమాదము కలదు. 
ఇక పర్వతభూమి అనదగునది దేశపు పశ్చిమ, 
దక్షిణ భాగములందు ఉన్నది. ఇందు పర్యతము 
లకు తోడుగ ఎడనెడ గడ్డివీడులును విరివిగ కలవు. 
దేశమున పెద్దవని భావింపదగు నదులు చాల 
కలవు; వానిలో ఎస్సెక్విటో, దమెరారా, బెర్చెసి 
అనునవి (పముఖములు. ఇందు ఏడియు నౌకా 
యానమునకు ఉపకరించదు. 


ని, ఫీతోష్టస్థితి మొ తీరభూమిన ఉపోష్ట 
మండలపు శీతోష్టపరిస్థితి కాననగును; ఇచటి సరా 
సరి ఉష్ణో గత 60° ఫా. ఇచట వర్షర్తువులు రెండు 
కలవు; ఏపిల్‌ నుండి ఆగస్టువరకును, నవంబరు 
నుండి జనవరి వరకును వర్షించును. ఆ వర్షపాతము 
సాలీనా 150-200 సెం. మీ. ఉండును. దేశపు 
నైరుతి భాగమున మ్మాతమే సాలున ఒకే వర్షర్తువు 
కలదు; ఆచటి సాలీనా వర్షపాతము 150 సెం. మీ. 
దేశమున 87% భూతలమున అడవులు కలవు. 
చిన్నవియగు సస్తనజాతి జంతువులు మా తమే కన 
నగు చున్నవి. 


లి. జననంఖ్య మొ. : 197! అంచనాలను 
అనుసరించి దేశపు మొత్తిపు జనసంఖ్య 
7,42,000. జనసాందత చ. కిమీ. కు లి.2. 
[పజాసీకమున 90% కు పైగా అట్లాంటిక్‌ మహా 
సము[దతీరపు [ప్రాంతమున = అనగా దేశపు భూతల 
ములో 5% న - నివసించుచున్నారు. దేశ మధ్యమున 
జనావాసములేవియు లేవని చెప్పవచ్చును. దేశపు 
నగరములలో జార్జిటౌను (జ, సం. 1,62,000), 
న్యూ ఆమ్‌స్టర్‌ డమ్‌ (జ. సం. 15,000) [ప్రముఖ 
ములు. దేశీయులలో 50% [ప్రజలు 14 ఏండ్ల 
వయసును దాటనివారు. [పజలలో 50.16 భార 
తీయ సంతతికి చెందినవారు; 4తి.2% ఆ ఫికేయ 
సంతతివారు, 4.6% ఆదిమ అమెరికన్‌ సంతతి 


a 


జ 
స్తవులు, ఫ్‌శీ | హిందువులు, 
9% ముస్తిములు కలరని తెలియిచన్నది. దెశపు 


సాధికార భాష ఇంగీషు. అయినను భారతీయ 


అద 
ఉన్నవి, 


4. సమాచార సా. :; దేశమున 147 పోస్ట్‌ 
ఆఫీసులు కలవు (1970). చెల్మిగాఫ్‌, వెలిఫోన్‌, 
రేడియో సమాచార సొకర్యములును విరివిగ ఉన్నవి. 
విదేశములతో రేడియో టెలిఫోన్‌, చెల్మిగ్రాఫ్‌లద్వారా 


వారా సంబంధము కలదు. 


ర్‌. యాన సొ. : దేశమున మొత్తపు రోడ్డ 
నిడివి 8,011 కిమీ.; ఇందు 479 కిమీ. అత్యుత్తమ 
(శేణికి చెందినది. తీరమును ఆశయించి 127 కిమీ.ల 
పొడవుగల రైలుమార్గము కలదు. _ ఇడిగాక 
బాకెట్‌ ఖనిజపు రవాణాక్తై, దేశపు వాయవ్య 
పొంతమున 180 కిమీ ల పొడవున ఒక రైలు 
మార్గము కలదు. జార్జిటౌనువద్ద ఒక హార్చరు 
కలదు. ఇటనుండి విదేశములలో పెక్కింటికి 
సము[దమార్గమున నెకాయాన సౌకర్యము ఉన్నది. 
సురినామ్‌నకు రాకపోకలను జరుపుటకు కోరెన్‌ 
చెయిన్‌ నదీతీరపు [స్పింగ్‌ లాండ్స్‌ రేవు ఉపక 
రించుచున్నది. జార్జిటౌన్‌ వద్దనున్న ఒక [ప్రముఖ 
విమానాశ్రయము, అనేక విదేశీయ వాయుయాన 
సంస్థల విమానములకు మజిలీగ  ఉపకరించు 
చున్నది, 


6. చరిత : డీ. శ. 1499 తో స్పెయిన్‌ 
దేశపు నావికులు, ఈ దేశతీరమును దర్శించిరి, 
అప్పటిలో ఇచట ఆదిమ అమెరికనులు నివసించు 
చుండిరి. 1746 లో డచ్చివారు ఈ దేశపు నదులగు 
ఎస్సెక్విబో, దమెరారా, బెర్బిసీల [ప్రాంతమున జన 


శ pra = ఎ mar ల్‌ 
ఆ కమింపడలచిన సె మున్‌, ఆంగదశ ల కొనిని 
పాలు చ గో & 
ల్‌ తానా వ ఆ ఆనా ద సో 
Poros nD ri కంల కడు 


"76న 


వ 
స్థావరములశు వక పకివాలనలోనికి కొనివచ్చి, 
18531 ముడలుగ బిటిష్‌ గయానా అను పేరిడి, 


దానిని పాళించిడ. ఆంతకు పూర-మే అచటికి 


a 


కార్మికులుగ జీవింపసాగిరి. 
తోటల పనులకు కఇద్బంది కలుగగా, ' బిటిష్న్‌ (ప్రభు 
త్యము భారతదేశమునుండి కూలీలను కొనివచ్చినది. 
వారి సంతతివారు నేడు దేశపు [పజల 
నకు పైబడియున్నారు; సీని ముఖ్యవృత్తి వ్యవ 
సాయము. 1928 మొదలు" అచటి | పజలకు 
పభుత్యమున భాగస్వామ్యము కల్పించుట ఆరంభిత 
మెనది. ద్వితీయ పపంచ యుద్ధానంతర మున 
అచట జాతీయోద్యమము చెడ్డీ జగన్‌, బరన్‌ హామ్‌ 
ఆనువారి నాయకత్యమున బలపడినది. వీరిలో 
తొలుతటివాడు భారతీయ సంతతికి చెందినవాడు; 
రెండవవాడు నీ గోజాతీయుడు. 1961లో (బిటిష్‌ 
(ప్రభుత్వము ఈ దేశమున పరిమిత స్వయం పరి 
పాలనను కల్పించినది. ఎన్నికలవలన ఏర్పడిన 
(పభుత్యమున చెడ్డి జగన్‌ [ప్రధాని అయ్యెను. కాని 
దురదృష్టవశమున చెడ్డి జగన్‌, బరన్‌ హాములమధ్య 
వై మనస్యము ఏర్పడి కడకవి భారతీయ, స్మిగో 
సంతతులమధ్య కలహములుగ పరిణమించినవి 
(1968). అంతట  బిటిష్‌ [ప్రభుత్వము జోక్య 
మును కల్పించుకొని శాంతిని సంస్థాపించి, ఎన్నికల 
విధానమున కొన్ని మార్పులను చేసినది. అంతట 
జరిగిన ఎన్నిక లవలన ఏర్పడిన (పభుత్వమున 
బరన్‌ హామ్‌ |ప్రపథమముగా |ప్రధానియె, తదాదిగ, 


{ జ! 
స 
NX 
రో 


694 [పపంచ రాజ్య సర్వ స్వము 


ఆ పదవియందే ఎన్నికల మూలమున కొనసాగ 
గలుగుచున్నాడు. ఫిబవరి ౨8, 19/0న దేశము 
గయానా అనుపేర స్వతంత గణరాజ్యమై కామన్‌ 
వెల్లులో సభ్యత్యము కలిగియున్నది. 


7. పరిపాలన: ఈ దేశమున అమలునఉన్న 
రాజ్యాంగ విధానము నహకార గణతంత విధాన 
మని వ్యవహరింపబడుచున్నది. అట్టి తొలుతటి 
విధానము ఇదియే. దీనిని ఆనుసరించి దేశమంతయు 
ఎన్నికలకె ఒకే ఒక నియోజకవర్గముగ భావింప 
బడుచున్నది. శాసనాధికారము వీకకక్ష్యగల శాసన 
సభయందు న్య స్తము. ఇందలి సభ్యసంఖ్య ధ్‌లి, 
సాధారణ రీతిలో ఎన్నికలు అయిదేండ్లకు ఒకసారి 
జరుగును. ఏకపట్టికా విధానమున, నైష్పత్తిక 
[పాతినిధ్యపద్ధతిలో ఎన్నికలు జరుగును. పతి 
పార్టీయు తన అభ్యర్థుల ఒక పట్టికను (ప్రచు 
రించును. వొటరు ఆ పట్టికలలో ఏదియో ఒకదానికి 
వోటు చేయవలెను. పార్టీలకువచ్చిన వోట్టనుబట్టి 
శాసనసభా స్థానములు నిర్ణయింపబడును. అధ్య 
కుని ప్రజలే ఎన్నుకొనెదరు. ఆతని పదవీకాల 
పరిమితి ఆరెండు. అతడు (ప్రభుత్వమునకు లాంధ 
నపు అధినేతగ మ్మాతమే వ్యవహరించును. కార్య 
నిర్వహుణాధికారము |పధానిది. కాసనసభలోని 
అధిక సంఖ్యాక పక్షపు నాయకుని |పధానిగ అధ్య 
తుడు నియమించును. ఆతని సలవాపై తక్కిన 
మం్యతులను నియమించును. దేశమున పీపుల్స్‌ 
నేషనల్‌ కొం, గెస్‌, పీపుల్స్‌ పోగెసివ్‌ పార్టీ అనునవి 
(ప్రముఖ రాజకీయ పక్షములు. యునై టెట్‌ ఫోర్సు 
అను ఒక అల్పసంఖ్యాక పక్షమును పనిచేయు 
చున్నది. సుపీమ్‌కోర్టు ఆధ్వర్యవమున న్యాయ 
నిర్వహణ సాగుచున్నది. భూస్వామ్య విషయమున 
రోమన్‌ _డచ్చి న్యాయసంహిత యు, తక్కిన వివాద 
ముల విషయమున ఇంగ్లీష్‌ న్యాయసంహితయు ఇట 
అనుసరింపబడుచున్న వి. 


8. దేశరక్షణ : దేశపు భూతల సేనయందలి 
నైనిక సంఖ్య 1800; ఇందు ఒక మహిళాయోధ 
దళమును కలదు, రెండు యుద్ధ విమానములుకల 
వాయుసేన కలదు. 


9. అంతర్జాతీయ సం: ఐ.రా.స, యందును, 
కామన్‌ వెల్తునందును, కరిబ్బియన్‌ స్వేచ్చా వాణిజ్య 
|పాంత పు ఒడంబడిక యందును ఈ దేశ మునకు 
సభ్యత్యము కలదు. వ్యానసాయిక, విద్యారంగము 
లందు అభివృద్ధిని సాధించుటకె ఈ దేశము 
ఐ.రా.స. నుండియేగాక యు. సె బిటన్‌, 
కెనశాల నుండి సాహాయ్యమును [గహించినది, 


10. ఆర్థిక రంగము : వ్యావసాయికోత్స 
తులలో చక్కె_రయు, ఖనిజములలో బాక్స్రైట్‌ను, 
ఈ దేశపు ఆర్థిక వ్యవస్థకు ముఖ్యాధారములని 
చెప్పవచ్చును. వ్యవసాయపు ఉత్పత్తులలో చక్కెర 
తరువాత లెక్కకు వచ్చునది వరిపంట. ఎగుమతు 
లలో 60% ఆదాయము వ్యావసాయిక వస్తువుల 
వలననే లభించుచున్న ది. ఆయినను దేశపు భూతల 
మున 6.5% మాతమే సేద్యమున ఉన్నది. ఈ 
వై శాల్యమును పెంచుటకు అవకాశములు విస్త 
తముగ కలవు. దేశపు భూతలమున దాదాపు 
75% అటవీమయము; కాని ఆడవులను పనిగొని 
కలపవ్యాపారమును విరవిగ సాగించు కృష జరు 
గుట లేదు. ఖనిజములలో ఖాకె ట్‌ అతి (పము 
ఖము. ఆ ఖనిజమును విరివిగ [తవ్విదీయు 
(పపంచరాజ్యములలో ఈ దేశమునకు మూడవ 
స్థానము లభించుచున్నది. ఈ ఖనిజమున బాల 
భాగము విదేశములకు ఎగుమతి యగుచున్నది. 
బంగారము, మాంగనీజు, వ్యజములు అల్ప[పమా 
ణములలో లభ్యములగుచున్న వి. దేశపు విద్యు 
దుత్పుత్తి 26.7 కోట్ట కివా (1968). దేశపు 
ఎగుమతుల విలువ 29,88,68,579 గ. డాలర్టు; 
దిగుమతుల విలువ 26,46,81,709 గ. డాలర్లు 


(1971). దేశపు బడ్జెటరి వ్యయము 8,18,784 
వేల గె. డాచర్లు (1978). 


11. సాంఘిక రంగము : దేశమున గహ 
వసతి చాల తక్కువ; దీనిని చక్కుజేయుటకు ప్రభు 
త్యము కృషి చేయుచున్నది. దేశమున అక్ష 
రాస్యత 86%; విద్యాస్థాయి ఉన్నత పమాణములు 
కలది. 6నుండి 14 వరకు వయసుగల బాలబాలి 
కలు విధిగ విద్యను అభ్యసించి తీరవలెను; విద్యా 
బోధన ఉచితముగ జరుగుచున్నది. దేశపు 988 
[ప్రయిమరీ పాఠళాలలళో 1,80,454 మంది, 
45 సెకండరీ పాఠశాలలలో 57,098 మంది 
విద్యార్థులు కలరు (1971). దేశమున ఉన్న ఒకే 
ఓక విశ్వవిద్యాలయమున విద్యార్థిసంఖ్య wri 
(1972). ముఖ్యనగరమున ఒక |పముఖ |గంథా 
లయమును. మ్యూజియమును కలవు. నాలుగు 


635 


rr రం గ్‌ 
1,5 ళ సంభ 
జ్‌ స 
ఇవిగాక, క్షయ, కువషరకోగమ మొదలగు వానికై 
న 
అల్లి న 4 వ 
పతేంకిపు ఆసుప తులు పనిచేయచున్న వి. మలే 
స్స క్ర ఘు జా 
రియా చా నై హ్‌ బోద 


* దకమునందలి [పకృతి 


మును, కై తూక్‌ జలపాతమును 


ర్షించుచున్నవి. కెనడా, యు. సే. వాసులకు 
పాస్‌పోర్టు, విసాలు అక్కరలేదు. నే రాజ్య 
ముల పొరులకును; న్విజర్హండ్‌ , స్వేడెన్‌, సొన్‌ 
మారినో, లిక్టెన్‌ స్టీన్‌ రాజ ముల కౌరులకను వీసాలు 
మా, తము ఆక _రలేదు. తక్కిన దేశముల వారికి 


సిలు 


పాస్‌పోర్టు, వీసాలు కావలెను. 


7. చిలి 


ముఖ్యనగరము : సాంతియాగో; జెండా: 
దిగువ సగము ఎరగ ఉండగ, పెదానిలో చివర 
రెండు భాగములు తెలుపుగను, దండమువద్దనున్న 
కడమ మూడవభాగమున నీలి భూమిక పె పంచకోణ 
ముల తెల్టని నక్ష|తమును కలది; జాతీయ గీతము: 
'కాన్‌సియన్‌ నేషనల్‌” అని వ్యవహృతమగునది; 
నాణెము : ఎస్కు డో; ఇది 100 సెంటిసి మోలుగ 
విభ కము; ఒక ఎస్కుడో =రు. 7.12; కొల 
తూఠమనులు : మ్మెటిక్‌ విధానపువి. కొలగణన : 
ఊఉ. 8 గం. = భారతదేశమున సా. 5 గం. కి0ని. 


1. ఉనికి మొ. ; దశ్నిణ ఆమెరికా ఖండపు 
నైరుతి తీరమున దాదాపు 17°25 ద. అ. మొదలు 
55958+ ద, అ. రేఖవరకు ఒక చిలికవలె వి స్తరించి 
యున్న ఈ దేశమునకు ఉత్తరమున పెరూ; 


తూర్పున 1,600 కిమీ. పొడవున ఆర్డెంటీనాయు, 
తక్కిన భాగమున బొలీవియాయు; దక్షిణమున 
(డెక్‌ జల మార్గమును, పశ్చిమమున పసిఫిక్‌ మహా 
సము[దమును సరిహద్దులందు ఉన్నవి. ఉత్తర 
దక్షిణములకు దేశపు నిడివి 4,208 కిమీ; తూర్పు 
పడమరల నిడివి ఎచటను శిక్‌4ఓ కిమీ. లను 
మించదు. ఆగ్నయపుమూలన కొంతవరకు ఆట్టాం 
టిక్‌ మహాసముదమును ఈ దేశమునకు తగులు 
చున్నది. ఈ హద్దుల మధ్యనున్న దేశపు వైళా 
ల్యము 7,41,167 చ. కిమీ. ఈ ముఖ్య భూతలము 
గాక, పసిఫిక్‌ మహాసము[ద పరివృతములై జాన్‌ 
ఫెర్నాండేజ్‌ మొదలగు దీవులును, ఈస్టర్‌ చీవియు 
రాజ్యాంగరిత్యా ఈ రాజ్యమున _ చెరిఉన్నవి. 
అంటార్క-టికా (చూ లోని పామర్‌ ద్వీపకల్ప 


686 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


మును తనకే చెందునని ఈ దేశపు వాదము. అర్జెం 
టీనాతో ఈ దేశమునకుగల కొన్ని సరిహద్దు సమ 
స్యలు ఇప్పటికిని అపరిష్కుతములుగ నిలిచి 
యున్నవి. 

భూతలరెతినిబట్టి 1. ఆండీస్‌ పర్వత శేణి బై, 
తీరప్రాంత శె ల శేజి, కి. పై రెండింటి మధ్యనున్న 
లోయ అని దేశమును విభజింపవచ్చును. దేశపు 


ఎ లా 
ద 
మైనా. 
చైను న 
వన డా 
కనను 
ననన 
ననన. 
ద. దో 


i 





వెడల్పున కొన్ని [పొంతములందు మూడవవంతును, 


కొన్ని యెడల దాదాపుగ అంతటిని ఆ కమించుచు 
ఓ త్తరమునుండి దక్షిణమునకు ఆండీస్‌ పర్యత శేణి 
వ్యాపించియున్నది. దీని సరాసరి ఎత్తు 4,500 మీ; 
దీనియందే, పక్చిమార్భగోళపు అత్యున్నత శిఖర 
మగు అకంకాగువా (7,805 మీ.) కలదు. దేశ 
మధ్యభాగమువరకు క్రమమున ఎత్తుపెరుగుచు 
పయనించు ఈ పర్యత|శేణి ఆంతటినుండి ఎత్తు 


తగ్గచు దక్షిణమునకు సాగి, దెశపు సరోవర 
భూమిని చేరి, అగ్నిపర్వతములుగను, హిమాచ్చా 
దిత శె లములుగను పరిణమించుచున్న ది. సె 
పర్వత | శేణికన్న సరాసరి ఎత్తున చాల తక్కువది 
తీర్మపాంత శై ల శేణి. దీని ఎత్తు ఎచటను 
౨, 18ి0మీ.ను మించదు. ఈ రెండు పర్యత 
| శేణుల మధ్యనున్న వండుమట్టి లోయ, రూప 
రేఖలో [కమరితిగ లేకున్నను దాదాపు 960 కిమీ.ల 
పొడవుదిరి ఉన్నది. దాసి వెడల్పు ఎచటను 
72 కిమీ. లను మించదు. ఇదే దేశపు వ్యవసాయ 
మునకు ముఖ్యస్థావరము; (పజానీకమున అధిక 
భాగము ఇటనే వసించుచున్నారు. ఆండీస్‌ పర్వత 
శ్రేణిలో ఆటనట జన్మించి, పసివపిక్‌ మహాసము[ద 
మున చేరు నదులు దాదాపు 80, దేశమున, ఉన్న వి. 
ఇవి అన్నియు ఆతి దుత గమనము కలిగి, జల 
పాతమయములై ఉండుటవలన నౌకాయానమునకు 
ఉపక రింపకన్నవి. 


ని, శీతోష్టస్థితి మొ. : దాదాపు 40 అక్షుంశల 
దూరము వ్యాపించియున్న ఈ దేశమున [పాంత 
ములనుబట్టి శీతోష్టస్థితులందు విపరీతపు వై విధము 
కననగుచున్నది. ఉష్ణరీతు లనుబట్టి దేశమును, 
మొ త్తముమిద, మూడు విభిన్న | పాంతములుగ 
విభజింపవచ్చును, 1. ఉత్తర్మపాంతము; ఇందే 
[ప్రపంచపు ఎడారులలో నెల్ల రూక్షతకు పేరొందిన 
వానిలో ఒకటియగు [గెట్‌ అటకామా ఎడారి 
ఉన్నది. ఈ [పాంతవు నిమ్నభూములందు అతి 
తీ వపు ఎండలును, పొడిగాలులును ఉండును; 
పర్వత పాంతములందు అంతటంతట [గిష్మపు 
జల్దులు మ్మాతము పడుచుండును. 2. మధ్య 
(పాంతము: కి0° నుండి 4కి ద. అ. వరకు 1440 
కిమీ. ల పొడవున వ్యాపించిన ఈ [పాంతమున 
గరిష్టోవ్షత 64° ఫా; కనిష్టోష్టత క్రి7° ఫా. ఎండ 
కాలము అతిదిర్భ ము. వ్‌, దక్షిణ[ప్రాంతము: ఇడి 
ఆంతయు పర్యతమయము. విపరీతపు గాలులును, 


సాలున సరా 
సర్‌ వర్షపాతము, దశీణ మధదేశమున వం నుండి 
100 సెం. మి. ను, కడమ దక్షిణ దేశమున 
కొంతభాగమున సము 
బయో-బయో నదికి దక్షిణమునఉన్న దేశమున 
సాలుపొడవున వానలు కురియుచునే ఉండును. 
ఆండీస్‌ పర్వతములందలి ఉన్నత భూములలో, 
ఉత్తరపు ఉష్ణ మండ లములందు సెతము, ఆతి 


అత్యంత వర్షపాతమును ఇట కలవు 


ఆ 
భ్‌ 
వ అ టు జ 


శీతలతయు, పామావరణమును కననగును. భూతల 
రీతిని, శీతోష్టస్థితిని అనుసరించి వృక్షజాలమున 
సైతము వె విధ్యము కలదు. ఆండీస్‌ పర్వత 
సానువులందు ముండ్లపొదలు, సన్న గడ్డి మాతమె 
ఉన్నవి; మధ్యలోయలో పెను మొదలగు వృక్ష 
ములు కలవు. నదికి దక్షిణమున 
సాం|దాటవులు కలవు; వీనిలో సూచ్యగజాతి 
వృక్షములు ఎక్కువ. అత్యంత దక్షిణమునకు 
పోవుకొలది అడవులు పలుచబడి, గడ్డిమైదానము 
లుగ మారును. తోడేలు, పూమా మొదలగు చిన్న 
రకపు సస్తనజాతి జంతువులును, చిన్న జాతుల 
కొన్ని పక్షులును కలవు. తీరజలములందు చేపలు, 
తిమింగిలములు, సీలుజంతువులు విరివిగ కాన 
నగును. 


బయోబయో 


తీ. జనసంఖ్య మొ.: 1972 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 1,00,44,940. 
జనసొం[దత చ.కిమీ. కు 18.54.[పజలలో 68.2% 
పట్టణములందు వసించుచున్నారు, దేశపు నగరము 


లలో సాంతియాగో (జ. సం. 17,59,007), 
వాల్చరై జో (2,96,000), కన్‌ సెప్పియాన్‌ 
(1,78,000) [సముఖములు. దేశవాసులలో 


సమ్మిశ్రజాతివారు(ఆదిమ అమరికనులును స్పెయిన్‌ 
దేశీయులును సంకరత చెందగ రూపొందినవారు ) 
68%; అచ్చపు యూరపీయ సంతతి 80%; ఆదిమ 
అమెరికన్‌ సంతతి 2%. దేశభాష స్పానిష్‌. 
కొన్ని ఆదిమ ఆమెరికన్‌ జాతులవారు, దేశభాషకు 


గ 


పదారమున ఉన్న డి. పజలతో ఏ2ఏ.వళ రోమన్‌ 
SME Wie wa దు అగి లో 
కెతలిక్‌ సం్వపదాయపు క్రైనవులు. తక్కిన 
వారిలో, ఇతర. సం పదాల క్రై సవులును, 
యూదులును కలరు. ఆడిమ అమెరికన్‌ శాతులలో 
దెశియమగు ఒక ఆరాధనా విధానము పచారమున 
ఉన? డి 
య 
క్కు (ou జీ 
ఓ. సమాచార సా వపజనీ లతో కలసి 
పోస్ట్‌ఖసుల సంఖ్య 1,452. తంతి, పెలిడౌనుల 
ళో వ్‌ my ఆం డొ అయీ 
సౌకర్యము కలదు. మూడు తెలిపుజన్‌ కెజఇ్మద 
ములు పనిచేయుచున్న ది. 190828. మొదలుగ 
ఉపగహ సాహాయ్మ యము. సే, యూరపుల 


అవలంబితమెనడి, 


ర్‌ యాన సొ.: దేశపు రోడ్డ మొ త్రపు 
నిడివి 68,4లికి కిమీ; ఇందు 6,280 కిమీ. బాగుగ 
సిమెంటు చేయబడినది. రై లుమార్గముల మొత్తపు 
నిడివి 9,757 కిమీ. దేశమున విమాన స్థావరములు, 
చిన్నవి పెద్దవి కలసి, 237 కలవు. ఇందు అముదు 
స్థావరములు అంతర్జాతీయ విమానయానమునకు 
ఉపకరించుచున్న వి. దేశపు రెవులలో వాల్సరై జో 
[పముఖము. దక్షిణదేశ పు మెగల్హానెజ్‌ , చిలోయీ, 
ఆయిసీన్‌ రేవులు ఆ (ప్రాంతపు వ్యాపారమునకు 
ఉపక రించుచున్న వి; ఇవి మూడును స్వేచ్చా వ్యాపా 
రపు రేవులు. 


6. చరిత : యూరపీయులు దక్షిణ ఆమెరికా 
యందు అడుగిడక పూర్వమే ఆట ఆతి | పాభవ 
ముతో మనిన ఇన్‌కా సా[మాజ్యమున, చిలీ 
పాంతము అంతర్భాగముగ ఉండినది. 16వ 
శతాబ్దిలో స్పెయిను సా్యమాజ్యపు సేనలు, ఇన్‌కా 
సా మాజ్యమును అంతమొందించి, ఆ పాంతమును 
వశపరచుకొని నపుడు సైతము, ఈ దేశపు దక్షిణ 


688 [ప్రపంచ రాజ్య సర 3స్వము 


(పాంతపు (పజలు స్పెయిను సేనలను (పతిఘటించి, 
కొంతకాలము స్వతం[తులుగ మనగలిగిరి. కడకు 
ఆ శతాబ్ది అంతమునకు దేశమంతయు స్పెయిన్‌ 
వారి సా|మాజ్యమున అంతర్భాగ మైనది. 1810 
నుండి దేశమున స్వాతం త్యోద్యమము చెలరేగి, 
కడకు 18189 లో దేశము స్వతం్యతతను ఆర్టించి 
నది. ఆంతట దేశాధ్యక్షతను |గహించిన బెర్నార్డో 
ఓ హిగ్గిన్స్‌ నియంతృత్యరీతిలో దేశమును అయి 
దేండ్దు పరిపాలించి, వ్యవసాయ వాణిజ్యాదులను 
(పోత్సహించి, తగు సైనిక, నౌకాబలమును నిర్మిం 
చెను. తరువాత దేశమున రెండు రాజకీయ పక్ష 
ములు - కన్స్మెటివ్‌, లిబరల్‌ పార్టీలు -దేళ మున 
పలుకుబడిని ఆర్డించినవి. ఆంతట దేశమున కావలసి 
నది ఏక దేశీయ (యూనిటరీ) రాశ్యాంగమా, సమాఖ్యా 
( ఫెడరల్‌) రాజ్యాంగమా అను విషయమున వివా 
దము లేర్పడి, దేశము కల్గోలమయమైనది. అంతట 
పదింబదిగ రాజ్యాంగ ములు భగ్నమగుట, నియం 
తలు ఏర్పడి కొంతకాలము పరిపాలించుట ఆ దేశ 
మున పరిపాటియైనది. అయినను ఈ ఆంతఃకల్లోల 
సమయముననే దేశము సరిహద్దుల విషయమై 'పిరూ, 
టొలీవియాలతో పోరాటములను సాగించి విజయ 
మును ఆర్డించినది. 1890 లో జార్జిమాంట్‌ అను 
నావికోద్యోగి, ఒక తిరుగుబాటును లేవదీసి, 8 మాస 
ముల ఆంతర్యుద్ధపు పరిణామముగ, దేశమున 
సుస్థిర రాజకీయ వ్యవస్థకు మార్గమును ఏర్పరచెను, 
తతృ్సలితముగ దాదాపు 80 సంవత్సరములు పార్ట 
మెంటరీ పరిపాలన నిరాటంకముగ సాగినది. 
[ప్రథమ [పపంచ యుద్ధానంతర మున వెద పజలలో 
అఆసంతృ ప్రియ, అప్పటి రాజ్యాంగ మునెడ అసం 
తృప్రియు ఎక్కువైనవి తత్సలితముగ 1925 లో 
వేరొక రాజ్యాంగవిధానము అమలులోనికి తేబడినది. 
కాని అది పెద|[పజలకు సంతృ పిని కలిగించకపోయి 
నది; తదాదిగ దేశము మరల కల్గ్లోలముల పాలై నది. 
దీనికితోడు సాంఘిక సమస్యలును దేశమును వేధిం 


చినవి; 1960 లోని భూకంపము, ఉప్పెన ఈ పరి 
స్థితులను మరింత విషమింపజేసినవి. పూర్వ రాజ 
కీయ పక్షములు అంతరించి వాని స్థానమున, కిస 
యన్‌ డెమోక్రాటిక్‌, సోషలిస్ట్‌, నేషనల్‌ పార్టీలు 
ముందునకు రాగలిగినవి. కడకు 1970 లో జరిగిన 
అధ్యక్ష ఎన్నికలలో సోషలిస్ట్‌ పక్షము తక్కిన 
పార్టీలలో (ప్రతి ఒకదానికన్నను ఎక్కువగ స్థానము 
లను ఆర్జించినను, మెజారిటీని పొందలేక పోయినది; 
అంతటి క్రిస్టియన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ సహకార 
ముతో సోషలిస్ట్‌పార్టీ నాయకుడగు అల్లెండీ. దేళా 
ధ్యక డయ్యెను. దేశ మునందలి బహుపక్ష వ్యవస్థను, 
న్యాయ, శాసన విధాయక, కార్యనిర్వాహక వ్యవ 
స్థల స్వాతం్యత్యమును మన్నించి పాలించుటకు 
అతడు కిస్టియన్‌ డెమో క్రాట్లకు వాగ్గాన 
మొసగను. ఈ విధముగ దక్షిణ ఆమెరికా రాజ్యము 
లందు ఒక రాజ్యమునకు, [షృ్రపథమముగ కమ్యూసివ్ట్‌ 
భావములుగల ఒక నాయకుడు అధ్యక్షుడయ్యెను. 
కాని |కమేణ ఆతనియెడ కొన్ని వర్గములందు 
అసంతృ ప్రి |పబలినది. తుదకు సైనికవర్షము 
యు. సే. [ప్రభుత్వపు సాహాయ్యముతో అల్రెండిని 
తదనుచరులను దారుణముగ వధించి |పభుత్యమును 
వశపరచుకొనినఏ (సె ఫ్రెంబరు 1978). 

7. పరిపాలన : 1925 నుండి ఈ దేశమున 
అమలున ఉండిన రాజ్యాంగ విధానము |పస్తుత 
మున నిలుపుదలచేయబడి దేశమున సెనికపాలన 
సాగుచున్నది. దేశమునందలి 25 రాష్ట్ర ములలో 
(పతిదానిని ప్రభుత్య నియమితుడగు ఉద్యోగి 
పాలించుచున్నాడు. సు ప్రీమ్‌కోర్టు ఆధ్వర్యవమున 
న్యాయనిర్వహణ సాగుచున్న ది. 

8. దేశరక్షణ : 20 మొదలుకొని 45 ఏండ్ర 
వరకు వయసుగలవారు అందరును అవసరమైనపుడు 
విధిగ సైనిక సేవలో పాల్గొనవలయునను నియ 


మము కలదు. కాంతికాలమున భూతల నెనిక 
సంఖ్య 24,000. ఇందు 10 కవచిత శకట దళ 


ములును కలవు. పటిష్టమగు నౌకాసేన కలదు; 
ఆందు రెండు యుద్ధ నాౌకలును, 2 జలాంతర్జాము 


లును, 4 చెస్ట్రాయరులును, తదితర ఆనుబంధ నౌక 


లును కలవు; నౌకాపేనయందలి సెనికసంఖ్య 
19,500. వాయుసేనయందు విమానముల 


సంఖ్య 200; సైనిక సంఖ్య 58,5000. 


9. అంతర్జాతయ నం: ఐ.రా.స. సంస్థా 
పక సభ్యరాజ్యములలో ఈ దేశమొకటి. ఆమెరికా 
రాజ్యముల వ్యవస్థయందును సభ్యత్వము ఈ 
దేశమునకు కలదు. 


10. ఆర్థిక రంగము : _పర్నిశమలును, 
వ్యాపారమును ఈ దేశపు ఆర్థికరంగమున [ప్రముఖ 
పాత వహించుచున్న వి. ఆయినను ఖసిజములు _ 
ముఖ్యముగ రాగి, ఇనుము ముడిఖనిజములు-దేశ పు 
విదేశీయ వినిమయ ధనార్దనమునకు ఎక్కువగ 
తోడుపడుచున్నవి. లాటిన్‌ అమెరికా దేశము 
లందన్నింట ఈ దేశమున మొ త్తపుభూమికిని, 
సాగుననున్న భూమికిని మధ్యగల నిష్ప తి కనిష్ట 
తమము, మొ త్తపుదేశపు భూవైకాల్యము 7,41, 
77,000 హాక్టేర్లు; ఇందు దాదాపు కి కోట్ట 
హెరక్టేరులు మాతమ సాగునకు అనుకూలము. 
ఇందు 25 కొట్ట హెన్టమలు పశువుల వీడులుగ 
మామే వినియ క్రము. పంటలలో గోధుమ 
[పముఖము తరువాత లెక్కింపదగినది చక్కెర 
వీటు దుంప. 2,77,944 హెన్టేరులు 'పెంపకపు 
అటవీభూమి కలదు; ఇందు యూకలిప్టస్‌ చెట్టు 
ఎక్కువగ కలవు. ఇదిగాక సహజమగు అటవీ 
భూమి వైశాల్యము లివి550 చ. కిమీ. ఇందు 
లభించు కలపలో కొంత విదేశములకు ఎగుమతి 
యగుచున్నది. కొంత కలప కాగితపు ఉత్ప త్తికి 
వినియు క్రము, చేపలపరి శమ పలువురికి జీవ 
నాధారము. దాదాపు 2 కోట్ల అ. డాలర్ల విలువ 
గల మత్స్యసంపద విదేశములకు ఎగుమతి అగు 


హా 


నా ల. అల్లో 2 న్ని జ ఇర 
లవించుచున al వ ఆక శమ దూ చేయ 


ఎగుమతి ఆగుచున్నడి; ఆకఓికామా 
విసారముగ అభించును, 
లభించు ఖనిజము ముడెఇనుము. 
దేశపు ఆవసరముల 

సుండి సె_టోలుగను లో పనిజరిగి ఉత్వ త్రిక మెణ 
పెరుగుచున్నడి; దీనివలన లభించు _దవితవాయువు, 
ఇంధనముగ విదేశములకు ఎగుమతి ఆగుచున్న, ది, 
బంగారము, వెండి, మోలి ప్రీనియమ్‌, తుతునాగము, 
మాంగసీజు, గంధకము, సీసము ఆల్హ, పమాణ 
ములలో లభించుచున్నవి. విమ్యదుత్చ త్రి 645 
కోట్ట కివా. ఎగుమతుల విలువ 125 లి కోట్ల ఆమె 
కన్‌ డాలరు; దిగుమతుల విలువ లి కోట్ల ఆ, 
డాలర్హ (1970). బడ్జెటరీవ్భయము 40, 68,94, 
47,000 ఎసు;_డోలు (1912, 

11. సాంఘిక రంగము: గ 
లగు సాంఘిక (శయోవిధానములు కలిగిన కొలది 
దేశములలో ఒకటిగ వేర్కొ_నదగినది ఈ దేశము, 
1880 నుండియు ఈ దెశమున | టేడ్‌ యూనియన్‌ 
ఉద్యమము సువ్యవస్థిత మై ఉన్నది. కార్మికుని 
కనీసజీతము,ముఖ్యనగరమున, 2082ఎను _ డోలుగ 
ఉండ వల యునను చట్టము 1972 లో చెయబడి 
సా వార్థక్య. నిరుద్యోగ, రోగ బాధలనుండి 
రక్షణకై కార్మికులకు తగు భీమావిధానములు 
అమలున ఉన్నవి. అయినను ఇండ్రవసతి చాల 
తక్కువ. కార్మికులలో 86 మంది, ఒకేగదిగల 
ఇండ్లలొ" నివసించుచున్నారు. 1920 మొదలుగ 
నిర్భంధో చిత, [పాథమిక విద్యావిధానము ఆమ 
లున ఉన్నది. [పయిమరీ పాఠశాలలలో20, 498,099 
మంది విద్యార్థులు. సెకండరీ పాఠశాలలలో 
8,02,064 మంది విద్యార్థులు కలరు. ఎనిమిది 
విశ్వ విద్యాలయములు కలవు; ఏసిలోని విద్యార్థి 


తరువాత విదివిగ 
బొగుగనులనుండి 
లభించుచున్న a 10771 


రాగి 


[ ol 
£ 


సువ వస్టితము 


640 పపంచ రా 


(an 


సంఖ్య 96,000 (1970). ముఖ్యనగరమున 
మూడు 'పముఖ ,గంథాలయములు కలవు; 
వీనిలో ఒకటియగు జాతీయ [గంథాలయమున 
పు స్తకసంభ్య 7 లక్షలు. సాంతియాగోలో రెండు 
[ప్రముఖ మ్యూజియములును, వాల్పరై జోలో ఒక 
నావిక మ్యూజియమును కలవు. 64 దై నికవార్తా 
పత్రికలు [పచారమున ఉన్నవి. వానిలో ముఖ్య 
నగరమునుండి వెలువడు 'అల్టిమా హోరా” అను 
దానికి అత్యధిక [ప్రచారము కలదు. 46,099 
శయ్యాసంఖ్యకల 671 ఆసుపత్రులు కలవు(1967), 
వైద్యసంఖ్య 4,094 (1969). 

12. యాత సొ,: ఈదేశముతో దౌత్య 
సంబంధములుకల విదేశముల పౌరులు పాస్‌ 
పోర్టుతో, లేదా గుర్తు చీటీతో ఈ దేశమున పర్య 
టించవచ్చును. తదితర దేశములవారికి పాస్‌పోర్టు, 
వీసాలు ఉండవలయును. ఆండీస్‌ పర్వతము 
లందలి సరస్సులు, సము] దతీరపు విహారకేం|ద 
ములు, పాచీనశిలామూర్తులు కలిగిన ఈస్టరుదీవి, 
ఆండీస్‌ పర్వతము పైన నెలకొల్పబడిన [కీసుదేవుని 
బృహద్వ్యిగహము పలువురు యా,తికులను ఆక 
రించుచున్నవి. 1968లో 2,61,214 మంది 
విదేశీయులు దేశమును సందర్శించిరి. 

18. (పసిద్ద పౌరులు : 1. పెడో డి వల్‌ 
దీవియా (1500-50); స్పెయిన్‌ దేశపు పక్షమున 
ఈ దేశమును జయించి, 1541 లో సాంతియాగో 
నగరమును నెలకొల్పిన వీరుడు. 2 తొతరో 
(152-57); వల్‌ దీవియావద్ద పనివాడుగ ఉండి, 
అటనుండి విడివడి తన దేశీయులకు నాయ 
కత్యము వహించి స్పెయిన్‌వారి సేనలను ఎదు 
రొనిన ఆదిమ అమెరికన్‌ వీరుడు. శి. గేది 
యెలా మిస్టాల్‌ (1889-1957); 1945 లో 
నోబెల్‌ బహుమతిని ఆర్జించిన మహాకవి. 4. పాబ్లో 
నెరూడా (జ. 1004); కమ్యూనిస్ట్‌ భావ పేరితు 
డగు కవి; స్టాలిన్‌ బహుమతిని పొందెను. 


జ్య సర్వస్వము 


14. పాలిత |పాంతములు : 1. ఈస్టర్‌ దీవి; 
దేశపు పశ్చిమతీరమునకు 8,680 కిమీ. ల దూర 
మున 27°8'.12' ద. ఆ. రేఖలకును, 109°14'_ 
౨5' ప. తు. రేఖలకును మధ్య ఉన్న ఒక 
ద్వీపము; ఇది ఆగ్నిశైలీయము; పొడవు 24 కిమీ; 
వెడల్పు రమారమి ల కిమీ.; జనసంఖ్య 600; 
పీరందరును పహౌలినిసియన్‌ జాతికి చెందినవారు 
అరటిపండ్లు, ఉరలగడ్డలు, చక్కెరచెరకు ఇచటి 
[ప్రముఖ వ్యవసాయోత్సత్తులు. 1680 లో దీనిని 
ఎడ్వర్జు డేవిస్‌ అను ఆంగ్లేయుడు కనుగొనెను; 
చిలీదేశము 1888 లో దీనిని సీయము చేసికొనెను, 
ఇచ టి [పావీన బృహత్‌ శిలామూ ర్రులును కొన్ని 
(ప్రాచీన శాసనములును [పజలను ఆకర్షించుచున్నవి. 
ఈ శాసనములందలి లివికిని, భారతదేశములోని 
[ప్రాచీన సింధునాగరికతియందలి లిపికిని కొన్ని 
సామ్యములు కన్పట్టుచున్న వని విజ్ఞుల అభి 
[పాయము. 


1 చిలియన్‌ ఆంటార్క-టికా : (చూ. అంటా 
ర్క-టికా 


iii. జాన్‌ "ఫెర్నాండెజ్‌ : దేశ తీరమునకు 
పశ్చిమమున 5680 కిమీ.ల దూరమున తి8°86.48° 
ద. అ. మధ్యను, 78°45'_80°47 ప తు, 
మధ్యను ఉన్న ఒక ఆల్బర్యీపరాసి, మత్స్యపరి 
శ్రమ ఇచటి ముఖ్యవృ తి, 


17, డీగో రామిరాజ్‌ దీవి: దేశ దక్షిణ 
[పాంతమున ఉన్న కేవ్‌ హోరన్‌కు నై రుతిన 
100 కిమీ. ల దూరమున, జనావాసరహితమగు 
ద్వీపరాశి,. 


V౪. సొన్‌ ఆం[బోసియా దీవి: దేశతీర 
మునకు పళ్చిమమున 26°21" ద, ఆ; 79°54 
ప. తు. రేఖల పై ఉన్న ఒక ద్వీపము. ఇది అగ్ని 
శె లీయము; జనావాస రహితము, 


641 


పరాగేం 


ln గా Ww 
ve9 on a 
ws 
to రే 
ము సీ 
3 సై 
SE గై 
న. 
Y3 an 
క th 11) 
క dha, ఇట్టి 
3 " bY 
a మి 
é 1H 
Aa (యై 
రీ బ్‌) ళ్‌ 
ల tf 
hs 
క 1 
హి mn థి 
గే ణ్‌ 
«t3 x3 
Fy 
LEE) 
be b 
pi ర్ట na) 
«3 se 
BG 
wu న్ని 
0 ల] 
భశ అగ] 
«OO CQ 
గ లే y2 
lin tH) "3 
3 యళ 
గళ రా శీ 
ష్స్‌ ౫౩౧ 
is 
క్‌ 3 ve 
se hb 
“రే fa 
tte ag 


8 చ. కిమీ, 


ర. పరా గ్వే 


జెండా 


2: అసన్‌సియన్‌; 


ముఖ్యనగరము 


+ 


స nomad అ 
PU అలో కోలు 


100 గురాసై 


న్‌ 
BE 
a లో 


ఆడచ 
GB 


యుండగ, 


పునను, మరొక 


|r 


జాతీయ యోధ లాంఛనము ఒకనె 





యంగా 5 ౧? 33g 2 mn 
స ‘ En న శా © AR: i 
i J] f (i a a 3 న | 

ఇ yp 2 న క 
i స aA ® A A 
6,3 yy ఓ) .2 Ye i ఫల 
[ (8 Wu? Sw a ౮ de 3 
క ¥ qo Wipe ప స్స్‌ aim (౮ yo? ce 
ఠం © bare స క క్‌ 
' bo} ౧, లే “ob oq షొ 
hylan చ 
yn A es po ce 2] # wr 
Hit ON TS 
ఎ ళు he dO 5 A గీ tas 
# a H Hag పస కర 
॥ BaP MM శ 
%2 గ cy షో 3 Ye 
9 స 

Yo త లె ? 3 
రం ణే ys న ఆవ #3 ల్ల {i bE 
oud Xe) 3 Pye 3 న్‌ ప్తి 0 గ్ర న్‌ గ్‌ 
ర్జు AE bh ahhh: b 

oo ౪48 య A US AR 


Ee a 


౮ 


నీ 
pb fe 


pe.) 


జనానీకమున ఆత్యధిక భాగము ఇట వసించుచున్నది. 


పరాగ్వేనది. జాని 
ను చేరునరికి దీనిలో ఆలో 


[ప్రముఖము 


దేశపు నదులలో 


పటము శి. 


ల 


లో 
చ 


దేశపు దక్షిణ భాగ 


జాతీయగీ తము 


జీ 
3 


'దయు కలది 


పున కోశాగారము 


వ 


సళ 
2 ఏ 
«3 fy «8 
0 99 
2 Sud 
లి లి గీ 
mf 
A A 
Heir 
ఇక 
ge 
ee 
రే  @ 
ca గై శ 
ళం 
గ్‌ లి Af 
సా లి 
hf 
శ్రేణి. 
AAS 
aw & 
4 
స్‌ 
సీ ల 
నో 
శస ల 
¥ 
we tb 
Boy 
cc? 
eG 
3 గీ అడ 


[£1] 


642 పపంచ రాజ్య సర 3స్వము 


రు 


లోగ 


(్‌ a] డాలీ దే 
మాయో నది కడకు పరాగ నడిళాన 


చున్నది. 


2. శీతోషసితి మొ. : దేశమున మూడింట 
శ ూమె సమోష్టమండలమునను, 
తక్కి-నద్‌ ఉష్పమండలమునను ఉన్నది, గరిష్టోష్షత 
70° ఫా. నుండి 90 ఫా. వరకును. అరుదుగ 
కొన్ని పాంతములందు 110° ఫా. వరకును 
పోవును. కనిష్టోష్టత 50° ఫా. నుండి 70° ఫా. 
వరకును ఉండును. (బజిల్‌ వై పునుండి ఆత్ఫ్యుష్ట 
వాయువులునుు దక్షిణ |ధువ!పాంతమునుండి ఆతి 
శీతల వాయువులను ఈ దేశమున విచ్చలవిడిగ 
వీచుటవలన ఉప్టోగతలలో విపరీతపు మార్పులు 
ఆత్యల్పకాలములోనే కలుగుచుండును. కొన్ని 
సందర్భములందు ఒక అరగంటలోనే ఉహ్షాగత 
యందు 80 మార్పు వచ్చుచుండును. దెశపు 

ర్పు|పాంతమున సాలీనా వర్షపాతము 200 
సెం. మీ. కాని పడమటికి పోవుకొలడది వర్షపాతము 
కొమేణ తగ్గి “చాకో [పాంతమున 80 సెం.మీ.ను 
చేరుకొనును. తూర్పు! పాంతమున వృక్షసంపద 
విరివిగ కలదు. చాక్మోపాంతమున ముండ్లపొదలు, 
గడ్డివీడులు కననగును. సస్తన జంతువులలో లేడి, 
అడవిపంది, నక్క_, రెచు పముఖములు. నదులందు 
మొసళ్ళు ఎక్కువగ కలవు. 


లీ. జనసంఖ్య మొ. : 1972 అంచనాలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 29,28,780. ముఖ్య 
నగరము ఆసన్‌సియాన్‌ లోని జనసంఖ్య 
9,87,676. జనసాంద్రత చ. కిమీ. కు 5. ఆదిమ 
అమెరికన్‌ జాతులలో ఒకటియగు గురానీజాతితో 
స్పానిష్‌ సంతతి సంకరమొందగ రూపొందిన 
సమ్మి|శ జాతికి చెందినవారు [పజలలో అత్యధిక 
సంఖ్యాకులు. అచ్చపు ఆదిమ అమెరికన్‌ జాతుల 
వారు దాదాపు 40 వేలు ఉన్నారు. 1959 మొద 
లుగ (పభుత్వపు అనుమతితో దేశమున వలస 


చేరిన జపానీయ సంతతివారు దాదాపు 60,000 
కలరు. దేశమున స్పానిష్‌, గురానీ భాషలు 
రెండును అధికారభాషలుగ పరిగణకు పొంది 
ఉన్నవి. విద్యాబోధనలో స్పానిష్‌ భాషదే పై 
చేయిగ ఉన్నను, దేశవాసులలో అత్యధిక సంఖ్యా 
కులు నురానినే సాధారణముగ దైనిక వ్యవహారము 
లందు ఉపయోగింతురు. ఈ భాష ఆదిమ అమెది 
కన్‌ భాషల కుటుంబమునకు చెందినది. ఇందు 
సారస్వత సంపదయు విరిపిగ కలదు, పళ్చి మార్గ 
గోళ పు దేశములలో పరాగ్వేయందు మ్మాతమే ఒక 
ఆదిమ అమెరికన్‌ భాష అధికార భాషగ పరి 
గణనను _ ఆర్షించినది. రోమన్‌కేతలిక్‌ సంప 
దాయపు క్రై స్తవమతము అధికారమతముగ గుర్తింప 
బడినది; అయినను తక్కిన సం పదాయముల 
శై స్తవులును తక్కినమతములవారును మతస్వాతం 
(త్యమును కలిగియున్నారు, 


ఓ. సమాచార సా.: ఆర్టెంటీనా ద్వారా ఈ 
దేశమునకు తక్కిన (పపంచ రాజ్యములతో తంతి 
వారా సంబంధము కలదు; ఇదిగాక జర్మనీ, 
యు. సే., బొలీవియా, చిలీలతో నేరుగ తంతి 
సౌకర్యము ఏర్పడియున్నది. రెడియో = టెలి 
[గొఫ్‌ ద్వారాకూడా విదేశములతో వారాసంబంధ ము 
కలదు. టెలిఫోను సౌకర్యము దేశమంతట 
బాగుగ ఉన్నది. 8 రేడియో స్టైషనులు, ఓక 
టెలివిజన్‌ సైషన్‌ పనిచేయచువ్నవి. 


ర. యాన సొ. : దేశపు రోడ్డనిడివి 6 490 
కిమీ; ఇందు 646 కిమీ. మాత్రమే ఉత్తమ 
స్థాయికి చెందినది, 488 కిమీ. ల నిడివిగల రైలు 
మార్గము కలదు. ముఖ్యనగరమందలి విమాన్మాశ 
యమున |పయాణికుల విమానములలో గరిష్ట 
పమాణమునకు చెందినవి సైతము దిగుటకు వస 
తులు కలవు. పెక్కు అంతర్జాతీయ విమానయాన 
సంస్థలకు ఇది ఒక మజిలీ. దేశమున వివిధ 


[ప్రాంతములమధ్య విమానయాన వసతులు కలవు. 
నదులపై నౌకల మూలమున రాకపోకలకు 
తులు కొన్ని వాంతములందు కలస. పరాగ్వే 
నదియందు చాలదూరము వరకు నౌకాయానమునకు 
వసతి కలదు. 


6. చరి[త : స్పెయిన్‌ వారిట (5లి7 లో 
కాలిడి, ఆసన్‌ నియాన్‌ ను నెలకొల్పుటకు పూర-ము 
నుండియే, ఈ దేశమున గురానీజాతి 'పజలు 
వసించి, స్వతంతులై మనుచుండిరి, ఆ పరిస్థితు 
లలో స్పెయిన్‌ దేశమునకు చెందిన జెస్విట్‌ శాఖ 
వారగు క్రై స్త్ర వమతబో ధకులు గురానీ ప్రజలలో 
చొరబారి వారికి వివిధవృ త్రి విద్యలను కళలను 
నేర్పి, దేశమును సుసంపన్నముగ చేసిరి. ఆ మత 
బోధకుల పలుకుబడివలన గురానీ |పజలు స్వతం 
త్రముగనే చాలకాలము మనగలిగిరి. కాని స్పెయిన్‌ 
దేశపు వలస పాలకులుమా|తము దేశమును ఎటుల 
నైన తమ స్యామాజ్యమున కలుపుకొనవలయునను 
పట్టుదల వహించి, మతబోధకులపె స్పెయిను 
దేశపు [ప్రభువునకు కొండెములు చెప్పి, ఆ మత 
బోధక సంఘమును నిషేధింపజేసి, దేశముపె 
దండెత్తి, కొల్లగొట్టి వశపరచుకొనిరి 1/6). 
అయినను _ దేశీయులతో స్పెయిన్‌ దెశీయులగు 
వారును సంబంధ బాంధవ్యములను ఎర్పరచుకొనుట 
వలన ఒక సమ్మ శ జాతి రూపొందినది. 1810 లో 
ఆర్థెంటీనాతో కలసీ ఈ దేశము స్పెయిన్‌ సామా 
జ్యమునుండి విడివడినను తన స్వతం[తతక్రై మరల 
ఆర్జెంటీనాతో పోరాడి కడకు 1811లో స్వతం 
[తము కొగలిగినది. కాని తదాదగ ఈ దేశమున 
(పజ్యాపభుత్వము నిల దొక్కుకొనుటకు పరి 
స్థితులు అనుకూలించినవికావు, ఒక నియంత 
తరువాత వేరొక నియంత దేశమున నియంతృత్యము 
నిర్వహించుట పరిపాటి అయినది. వీరిలో కొందరు 
దేశపు ఆర్థిక వ్యవస్థకు బలమును చేకూర్చిన 
వారును లేకపోలేదు. కాని 1870 లో, ఆర్టెంటీనా, 


వ ఎవి య్‌ న 
స్తు! జ్‌ ఈ ge Tye ్య య ఈం శ శ్‌ ge) 
BEE. SON DES TY END 
ణు అసో నూ 
నమమ గ కాగి తఎడమా తరు విజయునంత 
జ నూ 
ఈ NW mre © a వక సజ సె హా wn 
bie @ Ms me చిలీ ఆట జనం సం గంళచిన మం 
aw 
జజ స్‌ న ఎప అ అరిం వాలీ. కంటు 
త్‌ మో రాటమున సో య జం ఈం ర ఎ ఆ Mh 
భో 
ఎన్‌ 
సశ చ న జన వి శ జ నో ఇ ఈ టీ 
మండి అంతరించిరి. ఇంచదువలకడ ఊశయిుిు పలు 
సాంఘిక కలోలముల పాఎంయెంవ,. మక్ల 1289లో 
భా న 
ఇత = ల కో రా hh లలో పు 
చాకో వాంతముసనపదించి చెలివి=హ ఈ దళ్ట 
pn 
హన కర వ అట లలి నా చడ ది లో 
కు ఈము తకం కా ఇందు 
యు 
. ధు ఏ గ 
= 
ణో లల ట్లో త్‌ న. షె ఎ సర TN క క 
అధిక క వముం RE సై కకదువంన ని మంత ౧ 
ల చా as 
అల శద ఆమి టా మ ల నో జ అ వమ 
(పభుతాములు Dm Wi Chas కు వ ఆ shat 
హీ 
ఇ. nt 


నము ఆమోడితమె దాని 


7. కకక. దేశమున 19 

వారికి అందరికి వోటువాకుకలదు. వోటు కలి 
గిన పతి వ్యక్తియ, ఎన్నికల కాలమున విధిగ 
వోటువేసి తీరవలయునను నియమము కలదు. 
అధ్యక్షుడు పౌరులచే ఆయిదేండ్లకు ఒకసారి జరు 

ఎన్నికలో ఎన్నుకొనబడును. అధ్యక్షుడే దేశ 
పాలకుడు. ఇతడే 11 మంది స మంత్రి 
వర్గమును, సు!పీమ్‌కోర్టు న్యాయాధిపతులను, ఉన్న 
ఆ ధికారుల లలో పెక్కురను స్వయముగ నియ 
మించును. కాసనసభయందు రెండు కక్షలు - శిష్ట 
సభ, [పతినిధిసభ అనునవి _ కలవు. ఇందులో 
తొలుతటి దానిలో 80 మంది, రెండవదానిళో 60 
మంది సభ్యులు కలరు. కాని ఈ సభలలో (పతి 
దాని యందు క వంతు కొలొరాడోస్‌ ఆనబడు ఆధి 
కార పక్షమునకును, తక్కినవి |పతిపక్షమునకును 
చెందవలయునను ఒక విచిిత నియమము కలదు. 
1947 నుండియు కొలరాడో పార్టీయే అధికారము 
నందు ఉన్నది. అయిదుగురు న్యాయాధిపతులు 


644 [పపంచ రాజ్య సర్వస్వము 


కల సు పీమ్‌కోర్టు ఆధ్యర్యవమున న్యాయ నిర్వ 
హణ సాగుచున్నది. 


8. డేశరతణ: దేశ  రాజకీయములందు 
సై న్యమునకు అఢికమగు పలుకుబడి కలదు అధ్య 
కుడే దేశసేనలకు సర్వ సైన్యాధిపతిగ వ్యవహ 
రించును. భూతలసేనయందు 11,000 మంది, 
నౌకాసేనయందు 1,700 మంది, వాయ సేనయందు 
1900మండి సైనికులు కలరు. నౌకాసేనలకు 
5 ఆయుధ నొకలును, తదనుబంధ  నౌకలును 
కలవు. దేశమునకు సముదతీరము లేకపోవుట 
వలన ఈ నౌకలు నదులందు మాతమే చరించుటకు 
అనువుగ ఉన్నవి. వైమానిక సేనయందు,యు, సే. 
నుండి ఆర్జించిన యుద్ధవిమానములు కొన్ని కలవు. 


9. అంతర్జాతీయ సం. : ఐ.రా,స,యందును, 
తదనుబంధ (ప్రత్యెక సంస్థలందును, ఆమెరికా రాజ్య 
వ్యవస్థయందును ఈ రాజ్యమునకు సభ్యత్వము 
కలదు. అమెరికా ఖండదేశముల రాజకీయ వివా 
దములలో యు. సే. ను పరాగ్వే సమర్థించుచున్నది. 


10. ఆర్ధిక రంగము : ఈ దెశపు ఆర్థిక 
వ్యవస్థ వ్యవసాయ పశుపోషణలమై చాలవరకు 
ఆధారపడి ఉన్నది. ఖనిజసంపత్తి అత్యల్పము. 
వ్యవసాయ పశుపోషణల తరువాత వ్యాపారము 
లెక్క కు వచ్చుచున్న ది. దాదాపు పదిలక్షల 
హెక్టేరుల భూమి వ్యవసాయమున ఉన్నది. పంట 
లలో గోధుమ, సోయాచిక్కుడు, పతి, చక్కెర, 
పొగాకు, కాఫీ, నూనెగింజలు [కమ పాముఖ్య 
ములను కలిగి ఉన్నవి. దేశమున గోజాతీ పశు 
సంఖ్య 56 లక్షలు; వీనికి తోడుగ 6 లక్షల 
గురములును, 6.25 లక్షల పందులును, 4.15 
లక్షల గొ రెలును కలవు (1971). ఈ పశువుల 
వలన మాంసోత్ప తియ, చర్మముల ఎగుమతియు 
ఎక్కువగ సాగుచున్నవి. దేశపు తూర్పు[పాంత 
మున ఆటవీసంపద అత్యధిక ము; నూనెను ఉత్స త్తి 


చేయు కొబ్బరివంటి కొన్నిజాతుల చెట్టును ఇందు 
కలవు. ఈ అటవ్మీపాంతములందు కొన్ని యెడల 
పట్టుపరి|శ మను [పోత్సహించుటక్ర , జపాసీయ 
సంత తివారు మల్బరీ చెట్టను పెంచి [పయోగము 
లను నిర్వహించుచున్నారు. మాంసమును బంగీలలో 
భ|దపరచుట, నూనెతయారీ, జవుళి పరిశ్రమ, 
రంపపు మిల్లులు, సిమెంటు తయారీ _ అనునవి 
మా[తమే చెప్పుకొనదగిన పరిశ్రమలు. దేశపు 
విద్యుదుత్పత్తి 10.86 కోట్ట క్రివా. (1969), 
దేశపు ఎగుమతుల విలువ 650 లక్షల అమెరికన్‌ 
డాలర్లు; దిగుమతులవిలువ 88.2 లక్షల ఆ, డాలర్లు; 
(1971). బడ్జెటరీ వ్యయము 1801.9 కోట్ట 
గురానీలు (1972). 


11. సాంఘేకరంగము : దేశమున గహ 
వసతి చాల తక్కు_వ. వార్గక్యము, రోగము మొద 
లగు వానికి చెందిన సాంఘికథీమా సౌకర్యములు 
ఊదో్యోగములందు పనిచేయువారికి మా[తమే కలవు. 
దేశమున 15 ఏండ్లకు పెబడిన వారిలో నిరక్ష 
రాస్యత 25% (1969). 7నుండి 14 ఏండ్ల 
వయసు కలవారికి నిర్భంధోచిత వీద్యను బోధించు 
నియమము ఉన్నను తగినన్ని పాఠశాలలు లేక 
ఆది అమలు జరుపబడుట లేదు. దేశపు 2,587 
పయిమరీ పాఠశాలలలో 4,44,894 మంది; 
1503 సెకండరీ పాఠశాలలలో 58,666 మంది 
విద్యార్థులు కలరు (1971). రెండు విశ్వవిద్యా 
లయములు కలవు. అందలి విద్యార్థిసంఖ్య 
11.071 (1972), ముఖ్యనగరము నందలి 
జాతీయ [గంథాలయమును, ఆదిమజాతుల కళా 
మ్యూజియమును పప్రముఖములు, దేశమున నాలుగు 
దినప[తికలు |పచారమున ఉన్నవి. వీనిలో 
లా [టిబ్యూనా అత్యధిక [ప్రచారము కలిగియున్న దీ; 
కాని తక్కిన లాటిన్‌ అమెరికన్‌ రాజ్యములతో 
పోల్చినపుడు ఈ దేశపు వార్మాపతికా (ప్రచారము 
బాల తక్కువ అని చెప్పదగును, నగరములందు 


మాతమే వైద్యవసతులు చాలవరకు ఉన్నవి. 
కలు టూ. 


దేశమున 4,254 శ య్యాసంఖ్య కలిగిన 14” 
ఆసుపతులు కలవు; వె ద్యసంఖ్య 1,344 
(1968). 


12. యాతా సౌ, : దేశపు ఆర్థికపు వన 
రులలో యా(తికులవలన వచ్చు ఆదాయముకూడ 
సముచిత ప్యాతను నిర్వహించుచున్నది. 197! లో 
దేశమును 1,28,676 మంది విదేశీయులు, సంద 


డగా 


జ 
fa 
అయ్యక 
ర్‌ 
కేసీ 
1 
fA శ 
1) 
tm 
an) 

అలో 
Wal 
ea 


ర్శించిరి, యు. సె, పౌరులకుదప్ప తక్కిన విదే 111. పైవాని. కుమారుడు 'వాన్నిస్‌కో 
శీయులకు పాస్‌పోర్టు, వీసాలు విధిగ జఊండితిర లో పెజ్‌ 1827-7 క 
అ 
0. పెరూ 
ముఖ్యనగరము : లీమా; జెండా; ఎరుపు, డార్‌, కొలంబియా దేశములును; తూర్పున 
తెలుపు, ఎరుపు నిలువుబారలు అమరియుండగ (బజిల్‌, బొలివియా దేశములును, దక్షిణమున 


అందు మధ్యనున్న తెలుపుచార నడుమన జాతీయ 
యోధలాంఛనము కలది. జాతీయ గీతము: 
“సోమోస్‌ లై(బెన్‌ సీమోసౌ సీంపే (మనము 
స్వతం[తులము, కలకాల మిటులనే ఉండెదము 
గాక) ఆను చరణము తొలుత కలది. నాణెము: 
సోలో డివోరో; ఇది 100 సెంటవోలుగ విభ 
కము; 10 సోలో దివోరోలు జరు. 1.95; కొల 
తూకములు : మెటిక్‌ విధానపువి. కాలగణన : 
ఊ. 7 గం = భారతదేశమున సా. 5. గం క0ని. 


1. ఉనికి మొ.: దక్షిణ అమెరికా రాజ్య 
రాజ్యములలో విసృతియందు మూడవదిగ లెక్కకు 
వచ్చు ఈ దేశము 2 నుండి 18°21' ద. అక్షాంశ 
రేఖలవరకును, 69° నుండి 80° ప, తు. రేఖల 
వరకును విస్తరించి 12,85,215 చ, కిమీ. ల 
వైశాల్యమును కలిగి ఉన్నది. పశ్చిమమున 
పసిఫిక్‌ మహాసముుదమును; ఉత్తరమున ఈక్వ 


చిలీ దేశమును, ఈ దేశపు సరిహద్దులందు ఉన్న వి, 
ఈ దేశమునకు ఈక్యడార్‌తోగల సరిహద్దు తగవు 
1942 లో చాలవరకు పరిష్కరింపబడినను, 72 
చ. కిమీ. ల విసృతినిగురించిన తగవు నిలిచియే 
ఉన్నది. దేశపు తూర్పుపడమరల గరిష్టపు నిడివి 
1280 కిమీ.; కనిష్టపు కొలత 560 కిమీ. పసిఫిక్‌ 
మహాసము[ద తీరపు నిడివి 2,266 కిమీ దేశ 
మును పాదేశిక రీతినిబట్టి తీరభూమి, పీఠభూమి, 
తూర్పుపాంతపు ఆటవీభూమి అనెడు మూడు 
|పాంతములుగ విభజింపవచ్చును. తీరభూమి 
సన్నని బీలికవలె ఉండి ఎచటను వెడల్పున 160 
కిమీ. లకు మించదు; కొన్ని తావులందు దాని 
వెడల్పు 16 కిమీ. మాతమే. ఇచట వర్షపాతము 
తక్కువ. దేశపు వి స్పృతిలో ఇది 12% మాతమే 
అయినను, దేశపు [ప్రముఖ నగరములును, రేవు 
పట్టణములును ఇచటనే కలవు. ఇందు దాదాపు 
50 నదులు (పవహించుచున్నను, ఇందుళో కొన్ని 


646 పపంచ రాజ్య సర్వస్వము 


మ్మాతమే సముదమును చేరుచున్నవి. తక్కినవి 
ఊటదావులుగ పరిజమించుచున్నవి. ఈ తీరభూమి 
లోనికిపోయిన కొలది ,కమముగ ఎత్తుపెరిగె 
ఆండీస్‌ పర్యలమాలలో ఒక (శేణిగ పరిణమించును; 
ఇందులకు తోడుగ ఆ పర్యతమాలయందలి ఇతర 
శేణులును పై |శేణిలో చేరుటవలన ఉన్నత పీఠ 
భూములు రూపొందినవి. ఈ కేణులి మధ్యనే 


nen: యమం కలర్‌ లా టు Goce pines ry wa 
A" se eanpinlikarmaaamrt rer RR. 
Fn cm 
భయమని య జారీ శో 
వ 


PRT న 
నాడా 


ననన 


Ba ళ్‌ 
=. 
CR టే a 


పటము 10. 


టిటికాకా సరస్సు కలదు; ఇది 8,810 మీ. ఎత్తున 
ఉన్నది. ఇంత ఎత్తున ఉన్న ఇంత సరస్సు, 
(ప్రపంచమున వేరొకటిలెదు. ఈ దేశపు పర్వత 
శిఖరములలో 5,800 మీ. ఎత్తునకు మించినవి పది 
శిఖరములు కలవు. ఈ పర్వతమయమగు పీఠ 
భూమి దేశమున 27% విసృతిని ఆక్రమించి 
ఉన్నడి. ఇచటి ఆండీస్‌ పర్వత శణిలో జన్మించి 
అట్లాంటిక్‌ మహాసము[దపు వె పునకు పయనించు 
నదులు తొలుత ఉత్తరమునకో, దక్షిణమునకో 





పయనించి, అటనుండి తూర్పునకు మరలి ఆమె 
జాన్‌ నదీ పరీవాహ [పాంతమున చేరుచున్నవి. 
ఇక తూర్పు. పాంతపు ఆట ఏ్మీపాంతము దేశమున 
61% భాగమును ఆవరించినది. ఇచట సాంద 
వర్షాటవులును ఉష్టమండలపు జాంగల భూములును 
కలవు. 

2. శీతోష్టన్టితి మొ.: _ తీర్మహాంతమున 
సాలున గరిష్టోష్టత 90° ఫా. ఇచట వర్షపాతము 
తక్కువ. పీఠభూమియందు డినరాతుల మధ్య 
ఉష్ణ వ్యత్యాసము చాల ఎక్కువ, ఆక్టోబరు నుండి 
ఏపపిల్‌వరకు బాగుగ వర్షములు కురియును, 
4725 మీ, ఎత్తునకు మించిన |పాంతములు చాల 
కాలము హిమావృతములై ఉండును. తూర్పు]పాంత 
మున సాలీనా వర్షపాతము 180 సెం. మీ. నుండి 
820 సె.మీ. వరకు కలదు. అక్టోబరు నుండి 
ఏపిల్‌ వరకు నియంతరాయముగ వర్షము కురియు 
చునే ఉండునని చెప్పవచ్చును. ఇట సాలున 
గరిష్ట ఉష్ణో గత రికి ఫా; కనిష్టపు ఉష్ణో గత 
7కి ఫొ. భూమ్యుపరితలపు ఎత్తున కననగు 
వె విధ్యమువలన, వృక్షజంతు సంత కతులందును 
వై విధ్యము (పాంతములను బట్టి కననగుచున్నది. 
విదేశ ములనుండి తెచ్చి (పవేశ పెట్టబడిన యూక 
లిప్టన్‌ జాతివృక్ష ములు, ఇదట బాగుగా ఎదుగ 
గలిగినవి, పర్వతభూములందు గడ్డిబీడులు 
ఎక్కువ. తూర్పుపాంతవు ఆడవులందు నానా 
విధపు వృక్షజాతులు విరివిగ కలవు; రబ్బరు 
చెట్టును సహజముగనే ఎదిగి ఆడవులుగ వి సరించి 
నవి. తీర్మపాంతమున జంములందు వివిధ మత్స్య 
జాతులు కలవు. గవానో అను వింతపక్షులు తీర 
మున విరివిగ కననగును, పెద్ద జంతువులు ఏవియు 
లేవు, ఇలామా, పూమా మొదలగు చిన్న జంతు 
వులుమ్మాతమే కననగును. 

తి. జనసంఖ్య మొ.: దేశపు జనసంఖ్య 
1,85,86,800 (1972). ఇందు 15. మా(తమే 


తూరు ' పొంతమున వసించుచున్నా రు జనసాం దత 
చ.కిమి.కు 10. దెశపు నగళములకో రహ 
“జ, సం. శి1!1,55 5300), కల్గొవో జ. సం, 
8 06,976, _పముఖములు, _పజలలో ర్‌౮%ం 
ఆడిమ అమెరికన్‌ జాతికి చెందినవారు. 5 
సమ్మి + జాతివారు; 12 , ఆచ్చపు యూర వేయ 


సంతతికి చెందినవారు; చినియులును, జపానీయు 
లును ఆత్యల్ప సంఖ్యలలో కననగుదురు. దేశపు 
సాధికారభాష స్పానిష్‌, 
కన్‌ సంతతులలో కొన్ని ఆదిమ భాషలు [ప్రచా 
రమున ఉన్నవి. 'పజలలో 95. రోమన్‌ కేతరిక్‌ 
సం పదాయపు క్రైస్తవులు; తక్కినవారు ఇతర 
క్రైస్తవులు. దేశమున మత 
స్వాతంత్ర్యము చట్టరిత్యా ఆమలున ఉన్నది. 
ఆదిమ ఆమెరికనులలో కై .సవమతముతో వాటుగ, 
కొన్నియెడల సాంప్రదాయిక ఆరా ఫోనా తం[త 
మును అనుసరింపబడుచున్న ది. 


ఇ గర 
ఆయినను, ఆదిమ అమెది 


సంపదా యముల 


శీ. సమాచార సా.: దేశపున తపాలా 
ఆవీసుల సంఖ్య 1,179; తంతి, రేడియోతంతి 
కార్యాలయముల సంఖ్య త16. కృ!తిమోప[గహ 
సాహాయ్యమున యూరప్‌, యు. సై. లతో ఈ 
దేశమునకు వారాసంబంధము కలదు. 'చెలిఫోనుల 
సౌకర్యమును విరివిగ వర్పడిఉన్నది. రేడియో- 
చెలిఫోనలద్యారా వార్తా - సంబంధము దేశపు 
వివిధ పాంతముల మధ్యకలదు. దేశమున 158 
(కాడ్‌ కాస్టింగ్‌ సైషనులు పనిచెయుచున్న వ్‌ 


5. యాన సౌ.: దేశపు రోడ్రనిడివి 45, 
549 కిమీ. (1966), ఇందులో 17,114 కిమీ. 
ఉ_త్రమ్మ[శేణికి చెందినది. రై లుమార్గముల నిడివి 
2,880 కిమీ. లీమా నుండి, తక్కిన దక్షిణ అమెరి 
కన్‌ రాజ్యముల ముఖ్యనగరములకు విమానయాన 
సౌకర్యము కలదు. 


647 


ళ్‌ తల pee డ్‌ అగో ఇ ళు వా. ఇ నెట్లో 
6. చరి చ్‌ నీ TT సభ క చ న కాక్స్‌డు 
షు 
జ అరబ క ఎ జో షల అరదం వమన అట్లీ 
bos టు అ as a Sow మ నం ర న రాజాయ 
(ann 
ల అన్‌ స జట ¥ wD క b Bu 2 
ఈ చన పున నువంవపంబతిచి పంచం అర్‌ జ్ర 
ల చే ర 
Woe ఆ జ అ a “os జా అ సె 
ముడు 1వవ లాబమిుళ కాచువా జాతివారు సంనా 
a ధం (6a 
~ జ 
శ ~~ On న్యా జో ఉట శ్‌ జు" 
అంజలి; మా రాజై వేలం చుర నావా కంపన 
అ : ల ఇ అ అట మ రం తంల 
(సూర్య తుడు) అకు దిగదు ఉండుటవలన ఆ 
మూ. 


వ్యావసాయిక తె తముల సమపషి కుషిని పోత్స 

oo hh] మో క 
హించి, ఒక విధప్పు లిపిని రూపొందించి, కళా 
సారస?ంతములప వారు పరిపోపించిరి. దశాంశ 


అంతటినండి దక్షిణ అమెరికాయందలి స్పాసీయ 
సా, మాజుమున, వెనిజులా తప, తకి,_నదానికి 
un (3 శ వ a ౮ 


అంతటికిని లీమాయే ముఖ్యనగరమయ్యెను, దేశపు 
గనులనుండి తీయబడిన బంగారము 
స్పెయిన్‌నకు తరలింపబడుచుండెడిది. కడకు సైమన్‌ 
బొలివర్‌ నాయకత్యమున దక్షిణ అమెరికాయందు 
చెలరేగిన స్వాతం త్యయుద్ధపు ఫలితముగ 1 824లో 
దేశము స్పానీయ స్నామాజ్యమునుండి విడివడి 
స్వతంతమైనది. 1879 లో స్పెయిన్‌ దేశము 
పెరూ దేశపు స్వాతంత్యమును గుర్తించినది. 
1879-85 వరకు చిలితో సాగిన యుద్ధపు ఫలి 
తముగ ఈ దేశము, రెండు రాష్ట్ర ములను చిలీకి 


బంగారపు 


648 [పపంచ రాజ్య సర్వస్వము 


దత్తము చేసినడి; ఈ రాష్ట్రములు అందలి సుర 
కారపు గనులకు ప్రసిధ్ధి చెందినవి. 

7. పరిపాలన : 20వ శతాబ్ది ఆరంభమున 
ఈ దేశమున ఒక (1పజాస్వామిక గణతం|త 
రాజ్యాంగ విధానము నెలకొనినను, అది పెక్కు 
వడిదుడుకులకు లోనై నడి. అంతటంతట సైనిక 
పాలనలు ఏర్పడుట పరిపాటియైనది. 1968 లో 
ఏర్పడిన పజాపభుత్యము కొన్ని [పజాశ్రేయపు 
సంస్కరణలను (ప్రవేశ పెట్టి, పరిశ్రమలను పోత్స 
హించినను కమ్యూనిస్ట్‌లవలన బెడద ఎక్కు.వె నది. 
ఆ పరిస్థితులల్‌ ఫ్రైన్యము [పభుత్వమును వశపరచు 
కొనినది (అక్టోబరు ల, 1966). తదాదిగ దేశ 
మున సైనికపాలన సాగుచున్నది. లీమాయందలి 
సుప్రీమ్‌కోర్టు ఆధ్యర్యవమున దేశమున న్యాయ 
పరిపాలన నిర్వహింపబడుచున్నది. 

8. దేశరతణ : దేశమున నిర్భంధ సెనిక 
శిక్షణ అమలున ఉన్నది. భూతల సేనయందలి 
మెనిక సంఖ్య 85,000; ఈ సేనకు 150 టాంకు 
లును, అనుబంధ వాయుదళమును, నవీనాయుధము 
లును కలవు. రెండు కూయిజరులును, నాలుగు 
జలాంతర్గాములును తదనుబంధ నౌకలునుగల నౌకా 
సేన కలదు; అందలి యోధసంఖ్య 8,000. వాయు 
సేనయందలి సెనిక సంఖ్య 1,000; విమానసంఖ్య 
240 (1972). 


9. అంతర్జాతీయ సం.; ఐ.రా.స. 
యందును, తదన బంధ (పత్యేక సంస్థలందు అన్నిం 
టను, ఆమెరికా రాజ్య వ్యవస్థయందును ఈ దాజ్య 
మునకు సభ్యత్వము కలదు. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థికవ్యవస్థ 
వ్యవసాయము పైనను, ఖనిజములపైనను, ఆధార 
పడి ఉన్నది. తీర పాంతమున ఆత్యధిక భాగమున 
ఉత్ప త్తియగు రొక్క_పు పంటలు ఎగుమతి చేయ 
బడుచున్న వి. పీఠభూములందలి ఆహారపు పంటలు, 


చాలవరకు దేశావసరములకు వినియు క్తములు. దేశ 
మున భూమి సంస్క్టరణలవలన చిన్న కమతములు 
రూపొందినవి (1972). (పత్తి, చక్కర, వరి, 
పప్పుధాన్యాలు, పండ్డు, పొగాకు, దేశపు ముఖ్యపు 
పంటలు. పశుపోషణకు అవకాశములు ఎక్కువగ 
ఉన్నను తగినంత కృషి జరుగుటలేదు; పశు 
మాంసము దేశావసరములకు సైతము సరిపోకున్న ది. 
తీరమున మత్స్యపర్శిశమ ఆభివృద్ధి చెందినది. చేప 
పిండి ఎక్కువగ ఎగుమతి అగుచున్నది ఆడవ 
లలో మంచిరకపు కలప లభించుచున్నది; ఇందు 
సముచితభాగము ఎగుమతి అగుచున్నది. ఖనిజము 
లకు ఈ దేశము తొలుతనుండియు పేరొందినది. 
రాగి, ఇనుము, సీసము, తుత్తునాగము విరివిగ 
లభించుచున్నవి, ఇవిగాక, చలువరాయి, రాతి 
ఉప్పు, విరివిగ దొరకుచున్న వి. 'పె[టోలు 
లభించుచున్నను దేశావసరములకు సరిపోవృటలేదు. 
ఖనిజములలో అధికభాగము ఎగుమతి ఆగుచున్న వి. 
దేశపు సాలీనా విద్యుదుత్పత్తి 500.9 కోట్ట కివా, 
(1970). దేశపు ఎగుమతుల విలువ 89.9 కోట్ల 
అమెరికన్‌ డాలర్దు; దిగుమతుల విలువ 75.శి క్ట 
అ. డాలర్దు, (1971). బడ్జెటరి వ్యయము 
11,560.5 కోట్ట సోల్‌ దివో రేలు (1971.72), 


11. సాంఘిక రంగము: 1998 మొదలుగ 
దేశమున సాంఘిక భద్రతా |[శయములకు అను 
వగు వసతులు కమాభీవృద్ధి చెందినవి. దేశమున 
తగు గృహవసతిని కల్పించుటకు [ప్రభుత్వము 
కృషచేయుచున్నను అభివృద్ధి అంతగ కన్పట్టుట 
లేదు. దీనికి తోడుగ 1970లో వచ్చిన భూకం 
పమువలన ఈ సమస్య కిష్టతరమైనది. ఐ. రా. స. 
సహాయమున దీనిని పరిష్య_రించుటకు కృషి 
జరుగుచున్న ది. నిర్భంధోచిత [పాథమిక విద్యా 
విధానము అమలున ఉన్నద్‌. దేశమున నిరక్ష 
రాస్యత 82% (1969). దేశమున 20,084 [పయి 
మరీ పాఠశాలలలో 27.5 లక్షలు; 1,452 'సెకం 


డరీ పాఠశాలలలో 6,74,000 మంది, 414 సాంకే 
తిక పాఠశాలలలో 2,28,800 మంది. విద్యార్థులు 
కలరు; 


జే ం గా 
విశ్వవిద్యాలయ 


1,05,600 (1970). లిమాయందలి జాతీయ 
[గ్రంథాలయము సుప్రసిద్ధము. పాచీనావశేషములను 
సంరశించు బాధ్యతను పభుత్యము వహించి 
యున్నది. లీమాలోని మ్యూజియమున క్వెచువా 
నాగరికతకును, స్పెయిన్‌ సా[మాజ్యమునకును, 
సంబంధించిన సాంస్కృతికావశషములు కాన 
నగును. దేశమునందలి డినప; తికలలో [పముఖము 
అయినవి తొమ్మిది; అందును లా (కానికొ ఆనునడి 


అత్యధిక |పచారమును కలిగియున్న ది. డన 
సాం; కామిక రోగనివారణలో పభుత్యము చాల 
వరకు విజయము సాధించినది. 29,510 శయ్యా 
సంఖ్యగల 282 ఆసుప|తులు పనిచేయుచున్న వి. 
వై ద్యసంఖ్య 6,228 (1967). 


ఎ 118881915; 
Sr) # 
క్యాతిని ఆక్టించినవాడు. 
(16 71-1916); ఆల్‌ 


అ 
పర్శతములను అధిగమించి, తొలుతగ విమానమును 


10. ఫాక్‌ లాండ్‌ దీవులు 


(బిటిష్‌ పాలిత [పొం తము) 


ముఖ్యనగరము : స్టావీ; జెండా, జాతీయ 
గీతము, నాణెము, కొలతూకములు : [గెట్‌ 
బటన్‌ వే; కాలగణన: ఊఉ. 9 గం. =భారత 
దేశమున సా. 5 గం. 80ని. 


1. ఉనికి మొ. : దక్షిణ అమెరికా ఖండపు 
దక్షిణపు కొనయగు కేప్‌ హారన్‌కు ఈశాన్యమున 
768 కిమీ. ల దూర|పాంతమున దశిణ ఆట్టాంటేక్‌ 
మహాసముద పరివృతములై, 51° నుండి రల? 
ద. ఆ, వరకును, 5) నుండి 62° ప.తు. వర 
కును వి స్పరించియన్న ద్యీపముల సమూహము 
ఫాక్‌ లాండ్‌ దీవులు అని వ్యవహృతము. ఇందు 
అనేక ద్వీపములు కలవు. వీనిలో ఈస్ట్‌ ఫాక్‌ లాండ్‌, 


వెస్ట్‌ ఫాక్‌లాంద అను దీవులు ముఖ్యముగ 
పేర్కానదగినవి. ఇందు తొలుతటిదాని వై శాల్యము 
5,206 చ. కిమీ; రెండవదాని వె శాల్యము, (పక్క. 
నున్న చిన్న దీవులను కలుపుకొని 5,418 చ, కిమీ. 
ఇవిగాక సౌత్‌ జార్జియా అని వ్యవహృతమై, ఫాక్‌ 
లాండ్‌ దీవులకు ఆగ్నేయమున 1,280 కిమీ. ల 
దూరమున ఉండి, శి,75ర్‌ చ. కిమీ. ల వై శాల్యము 
కల ద్వీపవర్గమును, దానికి ఆగ్నే యమున 750 
కిమీ. ల దూరమున ఉండి, ల5' చ. కిమీ. ల 
వై శాల్యముకల సౌత్‌ సాొండ్‌విచ్‌ ద్వీపవర్గమును 
పరిపాలన రీత్యా, ఈ ద్వీష్మప్రాంతమున చేరిఊన్నవి. 
దీవులన్నియు చిన్న గుట్టలతో నిండియున్న వి, 


650 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


2 శీతోష్టస్థితి మొ.: సాలీనా సగటు 
దైనిక ఉష్ణోగ్రత 42° ఫా; విపరీత వేగముతో 
గాలులు పీచును; సంవత్సరము పొడవున ఒకేరీతిగ 
వానలు కురియును. మొ త్రముమిద దినమున సరా 
సరిన నాలుగుగంటలు మాతమే సూర్యకాంతి 
ఉండునని చెప్పవచ్చును. గడ్డిమెదానములు, జల 
చర సంతతి మా[తమే దేశపు సహజ సంపత్తి అని 
ఆనదగును. 

త్రీ, జనసంఖ్య మొ. : మొత్తపు ద్వీపరాజ్యపు 
జనసంఖ్య 9 045 (1970). రాజ్యపు ముఖ్యనగర 
మగు స్థాసీయందలి జనసంఖ్య 1,100. సౌత్‌ 
జార్జియా దీవులలోని స్థిరనివాసుల సంఖ్య 11 
మా|తమే. కొన్ని దీవులలో జనావాసములే లేవు. 
[ప్రజలందరు ఆంగ్లేయ సంతతికి చెందినవారు; దెళ 
భాష ఆంగ్లము; _పజలందరు క్రై స్తవులు. 


క. సమాచార సొ.: రేడియో - టెలిఫోను 
ద్వారా (గేట్‌ |బిటన్‌, న్యూజీలాండ్‌, ఆస్టేలియా 
మొదలగు |పముఖ దేశములతి ఈ |పాంతమునకు 
వారా సంబంధము కలదు, 


ర్‌ యాన సొ.: ముఖ్యనగరమునను తత్‌ 
(పాంతమునిను మ్యాతమె రోడ్డవసతి కలదు. 
కొన్ని దీవులమధ్య విమానయాన వసతి కలదు. 
నౌకాయానముద్యారా !గేట్‌|బిటన్‌తోను, విమాన 
యానమువలన ఆర్జెంటీనాతోను సంబంధము ఈ 
దేశమునకు కలదు. (ప్రాంతపు వివిధ ద్విపముల 
మధ్యను, స్టానీ నుండి, |బిటిష్‌ అంటార్యటికా 
పాంతమునకును విరివిగ నౌకాప్రయాణ వసతి 
ఎర్పడియున్న ది. 


6. చరిత : [కీ శ. 1592లో జాన్‌ డేవిస్‌ 
ఆను ఆంగ్లేయ నావికుడు ఈ దీపములను కను 
గొనెను. కాని 1/64 లో |ఫెంచివారు ఈస్ట్‌ ఫాక్‌ 
లాండులో తొలుత ఒక స్థావరమును ఏర్పరచిరి; 
దానిని 1766 లో వారు స్పెయినువారికి ఇచ్చిరి. 


1765 లో బిటిష్‌ వారు వెస్ట్‌ ఫాక్‌ లాండును వళ 
పరచుకొనిరి. కాని ఆనతికాలమ ననే ఈ దీవు 
లను |బిటిషివారును, స్పెయిన్‌ వారును వదిలివేసి 
పోగా, ఆర్డెంటీనా వీనిని వళపరచుకొనినది. 
(1820). అంతట బిటిష్‌ సేనలు 1582._లికి లో 
బల |పయోగమువలన ఈ దీవులనన్నింటిని ఆక 
మించుకొనగలిగినవి _ కాని ఆర్జెంటినా మ్మాతము 
ఈ దీవులు తనకే న్యాయతః చెందుసని వాదించు 
చున ఉన్నది, 

₹. పరిపాలన. : |బిటిష్‌ పభుత్యము నియ 
మించు గవర్నరు, ఒక కార్యవర్గ పు IN (ఈ 
పరిపాలనను ఇట నిర్వహించుచున్నాడు; శాసన 
సభయు ఒకటి కలదు; ఆందలి 11 మంది సభ్యు 
లలో నలుగురిని [ప్రజలు ఎన్ను కొనెదరు. 

ర దేశరక్షణ: 9. అంతర్జాతీయ సం: 
ఈ రెండింటి బాధ్యతలను [బిటిష్‌ (ప్రభుత్వము 
నిర్వహించుదున్నది. 

10. ఆర్థిక రంగము: పశు, జలచర సంప 
వ దేశపు "ఆర్థిక వః గ్రవస్థ ఆధారపడి ఉన్నది. 

వసాయమును" వృ తిగా న బించువారు ఎవ 
క్‌] లేరు; సొంతవాడుకకై కూరగాయల తోటలు 
మాతము అటనట కలవు, దేశమున గొకెల 
దొడ్డ సంఖ్య అత్యధికము. ఇందులకు తోడుగ 
గోజాతి పశువులును, గురములును కలవు. 
6,894,161 గారెలు, 10,168 గోజాతి, 8,094 
గురములు కలవు (1971.72). ఉన్ని, చర్మ 
ముల ఎగుమతి పలువురకు జీవనాధారము. సీలు, 
తిమింగలములను వేటాడి వాని చర్మ, మాంసము 
లను చక్కగ పనిగౌనుట ఒక ముఖ్య పరిశ్రమ. 
ఆహారధాన్యములకొరకు, తక్కిన దై నికావసరముల 
కొరకు, ఈ ద్వీపరాజ్యము విదేశములపై ఆధార 
పడిఉన్నది. దేశపు ఎగుమతుల విలువ 7,81,096 
పౌనులు; దిగుమతుల విలువ 6,06,976 (1971). 
బడ్జెటరీ వ్యయము 4,79,000 వ (1872-18). 


వరకు వయసు కలవాదికి నిర్బంధ విద్యాబోధ 
అమలున ఉన్నది. రెండు ,పభుతంపు పాఠ శాలలు 
కలవు. అందలి విద్యార్థి సంఖ 19 ర్‌ 
పాధ్యాయులవలన 162 మందికి విద్యాజో వ జరుగు 
చున్నది.' ఇవిగాక ఈస్ట్‌ ఫాక్‌ లాండ్‌లో 52 మంది 


విదాఃరులుగల ఒక బోరింగ్‌ సూలు కలదు 
లిథ a 


11. పెంచి గయానా 


(ఫాన్స్‌ దేశపు సముదోత్తర మండలము) 


ముఖ్యనగరము : కాయెన్నీ; జెండా, జాతీయ 
గీతము, నాణెము, కొలతూకములు : (ఫాన్స్‌ 
దేశపువే; కాలగణన: ఉ. 7 గం. = భారతదేశ 
మున సా. 5 గం. 0 ని. 


1. ఉనికి మొ. ; దక్షిణ అమెరికా ఖండపు 
ఈశాన్యతీరమున, అట్లాంటిక్‌ మహాసము[దమును 
ఆనుకొనిఉన్న |ఫెంచి గయానా దేశపు వైశాల్యము 
91,000 చ. కిమీ సురినామ్‌నుండి మరోసీనదియు, 
(బజిల్‌ దేశమునుండి తూర్పున ఓయపోక్‌ నదియు 
దక్షిణమున తుమక్‌ - హూమక్‌ పర్వతములును 
ఈ దేశమును వేరుచేయుచున్నవి. తీరమునకు దరి 
దాపులలో ఉన్న కొన్ని ద్వీపములును రాజ్యాంగ 
రీత్యా ఈ దేశమున చేరి ఉన్నవి. దేశపు తీర 
పాంతపు వెడల్పు 16 కిమీ. ల నుండి 46 కిమీ. ల 
వరకు మారుచుండును. ఇది అంతయు చాలవరకు 
చి తడినేల; ఇందు కొంతభాగమున జనులెవరును 
ఈనాటికిని చొరబారలేదు. తక్కిన భాగమున 
పర్యత ములు, గడ్డబీడులు, నిరక్ష రేఖాటవులు 
కలవు. 


ని శీతోష్టస్థితి మొ. : సాలీనా సరాసరి 
ఉష్ణో గత, తీరప్రాంతమున 80 ఫా. జనవరి 


నుండి జూనువరకు వర్షబుతువు. 

తీ. జనసంఖ్య మొ.: 1967 లెక్కలను 
ఆనుసరించి దెశపు జనసంఖ్య 44,592. ఇందు 
నాలుగువంతులు తిక పాంతమున 
వసించుచున్నారు. అందును దాదాపు సగము 
ముఖ్యనగరమున ఉన్నారు. దేశీయు లలో పలువురు 
న్మగో శ్వేతజాతుల సమ్మ శజాతికి చెందినవారు. 
దెశాంతర్భాగమున, ఆదిమమానవ నాగరికతా 
స్థాయిలో ఉన్న ఆదిమవాసులు కలకు; వీరు దాదాపు 
8,000 ఉందురు. దేశభాష పెంచి; దాదాపుగ 
పజలందరు క్రైస్తవులు. 

ఓ. సమాచార సా. ; తంతి, టెలిఫోను 
సౌకర్యములు ముఖ్య కేం[దముల మధ్య కలవు. 
కాయెన్నీయందును, ఇంకను మరి ఆరు కేందము 
లందును వైర్‌లెస్‌ సేషనులు పనిచేయుచున్న వి. 

5. యాన సౌ. : ముఖ్యనగరమునుండి తీర 
[పాంతపు పలుకే్య్యదములకు రోడ్డ వసతికలదు, 


ఆయిదింట 


652 (పపంచ రాజ్య సర్గస్యము 


మొ త్తపు రోడ్డనిడివి 788 కిమీ. దేశాంతర్భాగమున 
చిన్న పడవలద్వారా నదీమారములందు [ప్రయాణ 
సే 
వసతులు కలవు. తీర పెంతవు వపిళ కేం'దముల 
మధ్యను, ముఖ్యనగరమునుండి (ఫ్రాన్స్‌దెశమున 
కును నాకాయానహు వసకతిక లదు. దేశాంతర్గతములగు 
షణ. నా ముఖ్యనగరమునుం డి 
శమునకును ' క్రమపద్దతిలో విమానయాన 


6. జ 1604 లో ఫాన్స్‌ దేశీయులు 
ఇట కాలిడిరి, 1667 లో జరిగిన ఒక ఒడంబడిక 
వలన తక్కిన యూరపీయ రాజ్యములు, [ఫాన్స్‌ 
నకు ఈ ,పాంతము చెందునని అంగీకరించినవి. 
1946 మొదలుగ ఈ [పాంతము రాజా! ింగరీత్యా 
(ఫాన్స్‌దేశముననే సముదో తర  మండలముగ 
పరిగణింపబడి ఉన్నది. ఫాన్స్‌దేళ మున దీషపాం 
తరవాస శిక్ష విధింపబడిన నేరస్తులకు ఇది 1988 
వరకు స్థావరముగ ఉండెడిది. కాని ఆ తరువాత 
ఆ అలవాటు మానివేయబడుటయేగాక, అప్పటికి 
ఉండిన నేర స్తులును ఫాన్సొదేశ మునకు పంపి వేయ 
బడిరి (19465). 


7. పరిపాలన : (ఫెంచి ప్రభుత్వము నియ 
మించు పాలకుడు ఇట పాలనను నిర్వహించును. 
ఎన్నుకొనబడిన సభ్యులు 16 మందిఉన్న శాసన 
సభ ఆతనిక సాయము చేయును. |ఫాన్స్‌డేశపు 
జాతీయ కాసనసభయందును,  శిక్టసభయందును 
ఒక్కొక్క (పతినిధిచొప్పున ఈ దేశమునకు [పాతి 
నిధ్యము కలదు. కాయెన్నీలో ఒక సుపీరియర్‌ కోర్టు 
కలదు; దాని ఆధ్వర్యమున దేశమున న్యాయపరి 
పాలన సాగుచున్నది. 


8. దేశరక్షణ, ల. అంతర్జాతీయ సం. : 
ఈ రెండింటికిని | ఫాన్స్‌దేశపు _పభుత్వమే బాధ్యత 
వహించి ఉన్నది. 

i0. ఆర్థిక రంగము : వ్యవసాయానుకూల 
మగు భూమి చాల తక్కువ; సెద్యమునకు తగిన 
కుశలతయు తక్కువ. అందువలన వ్యవసాయము, 
(పాతవడిన పద్దతులలో సాగుచున్నది. బేడిస 
చేపలు, సారా, బంగారము, టాంటలైట్‌, కలప-_వీని 
ఎగుమతియే దేశపు ఆర్థికవ్యవస్థకు మూలాధారము. 
దేశావసరములకు దాదాపుగ సరిపోవునటుల వరి, 
మొక్కజొన్న, ఆరటిపండ్లు, చ క్కైెర పండిఎపబడు 
చున్నవి, దేశపుఅడవులలో మంచిరక పుకలప దొరకు 
చున్నది; ఖనిజములలో బంగారము, వాకృయిటు, 
టాంటలెటు ముఖ్యములు. ఇందు మూడవదాని 
విషయమున ఉత్ప తిలో, [ప్రపంచమున ద్వితీయ 
స్థానము ఈ దేశమునకు కలదు. దేశపు ఎగుమతుల 
విలువ 2.881 కోట్ట [ఫాంకులు; దిగుమతులవిలువ 
25.204 కోట్ల ప్రాం. (1970). బడ్జెటరీ వ్యయము 
14,96,42,611 ఫా. (1972). 


11. సాంఘిక రంగము : దేశమున ఉచిత 
[పాథమిక విద్యా సౌకర్యము కలదు. [పయిమరీ 
సూ్కూళ్ళలోని విద్యార్థిసంఖ్య 8,886; సెకండరీ 
పాఠశాలలలో కి,154 మంది, సాంకేతిక పాఠ 
శాలలలో 781 మంది, [ప్రయివేటు పాఠళాలలలో 
వృ'788 మంది విద్యార్థులు కలరు (1972). వైద్య 
సౌకర్యములు విరివిగ కలవు. మూడు పెద్ద ఆసు 
పతులు దేశమున కలవు. వెద్యసంఖ్య 29 
(1966). 


1 RR A% 23 రిం విణ 092 WY బళ 92 స 
స స EE 
శి Ge గి స్య a తీ శ చ [2 శ ఫ్‌ 
శ... ర wh ad న 1h fi 21 a ల స్స 2 ఖ్‌ 3 
అ | WH Ny" rn gg ఈ) వ ఇ . 
We wg 9 a ba; by 90 
- 4 Md క 3 (వ గ్‌ rh J " p గ [౧ t9 లే ని f mw vo x 6} ళం 
1 1) (i గ YP hh {3 dg రా |] (1. , 14) ళ్గ్ధ y3 mq న | y శే గ 
జ by im 5 || ' 
> ఈ జ్ర ft} 0 (0౧, క | వన క్‌ 3 VY lie గ] అం 3 
శ ta3 టో Yy శ్‌ స a3 0 టే ] WY 
ఇగ ౪1 Les a3 6 9 fs (] / a Q 
iS Co Wt aH క “090 3 డో గీ gs 
A ల ఆ, త Ap Ad Rl aw సక్‌ 1 ww § 
My 2 nd A 0 Eo ad 9 Sm గ 
a Ye] Wy వ. 1.) «3 9 la } ఖే nr Ye 2 h ho గ్‌ ర 
మ Saal i, fag స స 
lt} జ శీ v3 0 3 ' (1 నగ ya ఆ] 3 43 గ్రే ౧ J} a ం గే 
న స | ఉ) ఇ {2 mw (0) క్‌ fh Yay 3 3 ఈ 60 
జ (tr y3 fx 3d ilo లే 63 ul Ys ట్‌ క ౪/1] fh గ్రే ల్లి | ey 
»"» శ్‌ ల ల! t 
* [1 యే సే గ్‌ CEE వ్‌ pe 4 A గ) | 3 oo 62 nan 8 
రా స్‌ స్య నవి శా భి m9 3 ఖై fa ve 
OMI IME లం 
(1 sr aren య స. 
( ‘3 క్ష y3 + r OY lr el సై «nh f | £ a జ గ యే 
gu TRO 9 3 eis గ yf} sn 
if ఛో సి () న్‌ a Ce 8 (౧ ;/] a3 ల 1% Va 43 be {( «3 
[ ర 1 ma స జ | ih 0 4 gp 9 ర్‌ం / 3 9%? ye 
naa శా లి Nigga BA a Ex a 





dh oY 
౧ 


> న 4 
శ ని క శ 
9 “= తో 
4 
= 3 fh Pe 
య - $a Pre న 
Yi Tf na 
I rn ipt : 
- a + 
త్త _ ry 
+ నై జా 
ఇ 3వ 


హా. 


న్రమువలన, శీతోష్ట 


. లా పాజ్‌ [పాంతము 


వర 
700మీ. ఎతున ఉండుటవలన అట సాలీనా 


ఈం చిట్టడ 
“నది రియో 


చి ఉన్నది. 
ణ్‌ 


య 

we 
జీ 
సా 


మున  ఆయిడింట 


యు 
దేశము ఉషమండ 


శ్చ 


దే 
ఆ|కమిం 
తము చిటడ 


ఇ 
శ్‌ 


స్త భూము, 
భూమిని 
2వ 


డుం 
అలక 


మ 
ణధ 


ంతుల 
వీతోషనసితి మొ. 


> 

ఇటే 
జ 

whom 


ంతపు ని 


ని. 
లముననే ఉన్నను, భూమ్యున్నతులందును, 


పాతమునందును కననగు వె విధ 


చి 


వులలో జన్మించి ముందునకు 


పిలొ_మాయో నది. 
పరిసితులును మారుచున 


ఇందలి ఆగ్న్న 


[పా 
మూడు 
ల, 


జను 


ఇ 
+t 

; 

ల్‌ 
ల్‌ 


జ 
3 


దక్షిణ ఆమెరికా ఖండము 


— 


పటము 11. 
1.21; కొలతూకములు ; మెటిక్‌ విధానపువి. 


(బొలీవీయులారా, మన ఆశలు ఫలించినవి 


చరణము తొలుతకలది ; నాకము : 
100 సెంటవోలుగ విభ కము 


- 
ఇ 


8 గం= భారతదేశమున సా. 


డ్‌ 


న. 
: 


ఉనికి మొ. 


1. 
నందలి భూపరివృత దేశములలో ఒకటియగు 


కాలగణన 
ర్‌ గం. 50 ని, 


654 [పపంచ రాజ్య సర పస్తుము 


సరాసరి ఉష్టోగత 47౧ ఫా. మాత్రమే; ఇక 
తూర్పు!పాంతపు సిమ్న భూమి యందలి టిని 
డాడ్‌లో ఆ ఉష్ణోగత 79° ఫా. పశ్చిమపు అత్యు 
న్నత పీఠభూములలో సాలుపొడవున చల్రగాలులు 
వీచుచునే ఉండును; పగలు ఎండలు తీవముగ 
ఉన్నను, రా తివేళ, ఉష్ణో గత 0 ఫా. కు తగ్గి 
యుండును. డిసెంబరునుండి ఫి,బవరివరకు వానలు 
కురియును; ఆయినను పర్వత పీశభూమి యందు 
మాత్రము వర్షము చాల తక్కువ. ఆండీస్‌ [పాచ్య 
భూమిలోని లోయలు సారవంతములు; ఆట శీత్రోష్ట 
స్థితి సౌమ్యముగ ఉండును; వానలును తగినంతగ 
కురియును. |పదేశములను అనుసరించి ఇట వృక్ష 
జాతులును మారుచున్నవి. ఉన్నతభూములందు 
గడ్డిమైదానములును, రెల్లుమడు గులును కలవు. 
దిగువ ఉష్టమండ లపు అడవులలో క్వినైను తయా 
రీకి ఉపయోగించు సింకోనా చెట్టును, మంచి కలప 
నొసగు ఉత్తమజాతీ వృక్షములును కలవు. బరు 
వులను మోయు ఇలామా యను జంతువు, ఉన్ని 
నొసగు ఆల్ప్బాకా ఈ దేశమున విశేషముగ కననగు 
చున్నవి; చిన్నజాతి మొసళ్ళు నదులందు కలవు. 


తీ. జనసంఖ్య మొ. : అంచనాలను అనుస 
రించి దేశపు జనసంఖ్య 46 58,000 (1970). 
జనసాం[దత చ. కిమీ.కు 4. [ప్రజలలో 7a% 
పల్టెపట్టులందు వసించుచున్నారు. జనసంఖ్యలో 
ఆయిదింట నాలుగువంతులు ఆండీస్‌ [పాచ్యభూమి 
యందు కలరు. దేశపు నగరములలో లా ష్లాజా 
(జ. సం. 6,79,000), కొచబంబా (1,49,900), 
సాంతా|కజ్‌ (1,24,900), బరూరో (1,19,700), 
పొతోసి (96,800), సూ[కే (84 900) [పము 
ఖములు. దేశపు |(పజలలో ఆదిమ అమెరికన్‌ 
సంతతివారు 52% నుండి 70% వరకును, మ్మిశ 
జాతి 10% నుండి 82% వరకును, శ్వేతజాతె 
5 నుండి 14.5% వరకును, 2% నీ గోజాతియు, 
అనిళ్చితజాతి 1% వరకు కలరని ఆంచనాలవలన 


తెలియుచున్నది. అధికారభాష స్పానిష్‌; విద్యా 
వంతులందు మా|తమే ఇది (పచారమున ఉన్నది. 
తక్కిన వారలు ఆదిమ అమెరికన్‌ భాషలగు 
క్వెచువాా అయమారా భాషలలో ఏదియో ఒక 
దానిని మాటాడెదరు. అత్యధిక సంఖ్యాకులు 
రోమన్‌ కేతలిక్‌ సం|పదాయపు క్రైస్తవులు, తక్కిన 
క్రైస్తవ సంప్రదాయముల వారును, యూదులును 
అల్ప సంఖ్యలలో కలరు. 

క. సమాబార సా. : దేశమున 416 పోస్ట్‌ 
ఆఫీసులు కలవు; వీనిలో 205లో తంతి, 
టెలిఫోను వసతులును కలవు. ఇవిగాక ఆచ్చముగ 
తంతి, చెళిఫోనులకు మ్మాతమే ఉపకరించునవి 
2ి&4ర్‌ పనిచేయుచున్నవి. 40 (బ్రాడ్‌కాస్టింగ్‌ “సేవ 
నులు కలవు (1969). 

ర. యాన సౌ.: మొత్తపు రోడ్డనిడివి 
25,687 కిమీ.; రై లుమార్గముల నిడివి 8,524 కిమీ, 
(1971). లా పాజ్‌నుండి అమెరికా ఖండ రాజ్య 
ముల ముఖ్యనగరములలో పెక్కింటికిని, దేశొంత 
రగ్లత ప్రముఖ నగరములకును విమానయానపు 
వసతి కలదు, 

6. చరిత : దక్షిణ అమెరికాయందు యూర 
పీయులు కాలిడుటకు పూర్మ్యమున ఆతి వెభవముతో 
మనిన ఇన్‌కా సా[మాజ్యమున అంతర్భాగముగ ఈ 
[ప్రాంతము క్రీ. శ. 16వ శతాబ్దివరకు ఉండినది. 
1582 న స్పెయిన్‌ దేశీయులు ఇన్‌కా సా మాజ్యము 
పై దండయాత్ర మొదలిడి 1589 నాటికి దానిని 
వశపరచుకొనిరి. సూ|కేనగరమును వారే నిర్మిం 
చిరి. ఆ కాలమున బొలీవియా దేశము ఆల్టో పెరూ 
అని వ్యవహృతమయ్యెడిది. 1545 లో ఇట వెండి 
గనులు బయలుపడుటతో, ఈ దేశముపె స్పెయిన్‌ 
వారికి ఆస క్తి అతిశయించినది. తదాదిగ దక్షీణ 
ఆఅమెరికాయందలి విళాల స్పానీయ సామాజ్యమున 
ఒక భాగముగ దాధాపు మూడు శతాబ్దములు ఈ 
దేశము మనినది; ఆదిమ అమెరికన్‌ సంతతివారు 


దాదాపు వానిసలుగ నీచజివితమును అకాలఒున 
గడపిరి; ఆ డుర్శరపరిస్థితి నుండి వెలివడుటకై 
వారు జరిపిన తిరుగుబాటులు నిర్దాక్షిణ్యముగ 
అడచివేయబడినవి. కడకు దక్షిణ ఆమెరికా 
యందలి శత జాళతియులే, స్పెయిన్‌ చెళపు 
సామా,జుము పె, సెమన్‌ బొంవర్‌ నాయకతా 


సూ శే నాయకత్యమున ఆతనికి సాయపడిరి. 
తతృలితముగ 1524 లో ఈ పాంతము స్మృతం 
[తమై, బొలివర్‌ యెడ కృతజ్ఞతను సూచించుటకై 
బొలీవియా ఆను వేరును |గహించినడి. స్నూకేయే 
తొలుతటి అధ్యక్షుడై నను అతడు 1828లో పద 
(భష్టుడయ్యెను; తదాదిగ దేశమున సువ్యవస్థిత పరి 
పాలన కరవై, ఒకనిని కాదని వేరొక సేనాని 
అధ్యక్షతను (గహించి, సాధ్యమైనంతకాలము, దేశ 
మును పాలించుఓ పరిపాటి ఆయినది. ఈ కాలము 
ననే పొరుగు రాజ్యములతో సాగిన యుద్ధముల 
ఫలితముగ, తన భూతలమున విశాల [పాంతము 
లను చిలీ, పెరూలకు ఈ దేశము చెందజెయవలకి 
వచ్చినది. అయినను 1599 నుండి 1920 వరకు 
అప్పటి ఆధ్యక్షుల దక్షతవలన దేశము కొంత 
పురోగమించి, తగరపు ఖనిజపు ఉత్పత్తిలో ౧౭ 
సయ స్థానమును ఆర్థించినది. ద్వితీయ [పపంచ 
యుద్ధకాలమున తగరపు ఎగుమతి ఆతిశయిల్లి 
దేశము సుసంపన్న మైనది, కొని ఆ తరువాత 
దానికి గిరాకీతగ్గి, దేశమున ఆర్థిక సంక్షోభ మేర్చడి, 
పదింబడిగ తిరుగుబాటులు చెలరేగినవి. అయినను 
1958 మొదలుగ ఏర్పడిన [పభుత్వములు 
భూసంస్కరణలు, విద్యావ్యాప్తి మొదలగు కొన్ని 
కార్యక్రమములను చేపట్టుటయేగాక, దేశమున 
వివిధజాతులమధ్య గాఢ సామరస్యమును నెలకొల్పు 
టకు కృషిచేయుచున్న వి, 


7. పరిపాలన : 1825 లో ఈ దేశమునతై 
ఒక గణరాజ్య (పభుత్వ విధానము ఆమోదిత 
మైనను, అది తరచుగ నిలుపుదల చేయబడి, 
బలముగలవాడే పాలకుడుగ దేశమున రాజ్యపాలన 


అ ఆమోదిత మైనది; ఇదియు 
చక సన అమలు జరపబడలదు 1287 లో 


ey 
భి a 
4} జో 
న Bey 
[న్‌ tib 
మ 
U 

ప J 
Es q 
A లీగ్‌ G 
a 
a ft లు ల 
08 గ్ర క. వ 
=o Shes 7 
అ ళ్‌ న్న [] in 

a € 
Eo Cr Ce 
స * in ' . 
శ) "ft Ep 
160% f Er en 8s 
yy gt Et abw 
ఇ ౦ ton 2 6 


లి 

బు 

f 

బ్‌ 

ey 

Cy 

a 

EA 

EA sy 

లే 

లై 

రీ 

Cah, 
AE 

౧ (౮ 

fy జ 

అలి 


అత్యున్నత నాః నై 
మున న్యాయపాలన సాగుచును ది. 

8. దేశరక్షణ : దేశపు భూతల సైనికనంఖ్య 
17,000 (1969). 19 నుండి 49 వరకు వయసు 
గల పురుషులు విధిగ సెనికసేవయందు శిక్షణను 
పొంచవలయును. వాయుసేనయందలి నైనిక 
సంఖ్య 2 200; 10 ఫెటర్టును, తదనుబం; విమాన 
ములను వాయుసేనకు కలవు. 

9. అంతరాతీయ నం. : ఐ.రా. స. యందును 
తదనుబంధ 'సంస్థలయందును, అమెరికా రాజ్య 
వ్యవస్థయందును ఈ రాజ్యమునకు సభ్యత్వము 
కలదు. [పపంచ బ్యాంకువలన ఈ రాజ్యమునకు 
1942_1969 మధ్యచేరిన తలసరి ధనస హాయము, 
ఆ కాలమున వేరొక దేశమునకు దేనికిని లభించ లేదు. 

10. ఆర్థిక రంగము : సేద్యమునకు అను 
వగు విసారభూమి, అపార ఖనిజసంపద కలిగియు, 
వానిని సరిగ వినియోగించుకొనలేక దారి|ద్యమును 
అనుభవించు ఒక విచిత్ర దేశముగ ఈ దేశము 
పేరుగన్నది. అందువలననే పలువురు ఈ దేశమును 
“సువర్ణ సింహాసనముపై కూర్చొనిన బిచ్చగాడు" 
అని అభివర్డించిరి. జాతీయ సంపదుత్పత్తిలో వ్యవ 
సాయోత్స త్తియే ఆధికాంశ మును ఆక మింఛినను 


656 (పపంచ రాజ్య సర్వస్వము 


ఆది అంతయు దేశావసరములకే సరిపోవుచున్నది. 
దేశపు ఎగుమతుల విలువలో దాదాపు ౭6% ఖని 
జోత్పత్తుల ఎగుమతులవలన లభించుచున్న ది. 
దేశపు వ్యవసాయోత్పత్తులలో బంగాళదుంపలు, 
బార్జి, జొన్న, చిక్కుళ్ళు, గోధుమ [పముఖములు. 
ఖనిజ సంప తికి పేరొందిన (ప్రముఖ రాజ్యములలో 
ఈ దేశమునకు స్థానము కలదు. తగరపు ఉత్ప 
త్తిని విస్తృతముగ సాగించు మూడు దేశములలో 
ఇది ఒకటి. ఎగుమతియగు ఖనిజముల విలువలో 
దాదాపు సగము తగరమువలన లభించుచున్న ది; 
ఆల్టో బేసి పొంతమున ఒం[డుతోకలసి బంగారము 
కొలదిగ లభించుచున్న ది; దాదాపుగ నెలకు 100 
కి, | గాముల బంగారము తీయబడుచున్న టుల 
అంచనా. పె టోలియం లభించుచున్నను అది 
దేశావసరముల కే సరిపోవుచున్నది. ఇంధన వాయు 
వును లభించుచున్నది; ఇందు కొంత ఆర్టెంటీనాకు 
గొట్టములద్వారా ఎగుమతి అగుచున్నది. పరి 
శ్రమలు గణనీయరీతిలో అభివృద్ధి చెందకున్నవి; 
దేశపు విద్యుదుత్ప త్రి 88.2 కొట్ట కివా. (1971), 
ఎగుమతుల విలువ 22.58 కోట్ట అమెరికన్‌ డాలర్థు; 
దిగుమతుల విలువ 15.85 కోట్ట అ. డాలర్దు 
(1970). దేళ మునకు సము|దపు రేవు ఏదియు 
లేకపోవుటవలన ఎగుమతి దిగుమతులు, ఒడంబ 
డికల మూలమున చిలీ, పెరూ దేశముల రేవుల 
ద్యారా సాగుచున్న వి. దేశపు బడ్జెటరీ వ్యయము 
126.59 కోట్ట 'పెసోలు (1969). 


11. సాంఘిక రంగము : సమ[గములు, 
ఆత్యంత లాభదాయకములునగు సాంఘిక (శయో 
విధానములు ఆమలునందున్న దేశములలో బొలీ 
వియా ఒకటిగ పేరొందినది; కాని ఇందువలన 
గనులు, ఫెక్టరీలు, రహదారీ శాఖలలో పనిచేయు 
వారికి మాతమె లాభము చేకూరుచున్న ది. మొ త్తపు 
కార్మిక సంఖ్యలో పీరు 95% మాగతమే, పల్లెపట్టు 


లందు తగిన గృహవసతి లేదు. 5 ఏండ్ల వయసు 
నకు _పెబడిన వారిలో 6కి" నిరక్షరాస్యులు. గ్రి 
నుండి 14 ఎండ్ల వయసు కలవారికి నిర్శంధోచిత 
విదాకావిధానము (పస్తుతమున ఆమలున ఉన్నది, 
పాఠశాలలలో చదువు మొత్తపు విద్యార్థి సంఖ్య 
5,51,994 (1968). ఇదిగాక వయోజనులందు 
విద్యావ్యాప్తికై |పభుత్య్వము కృషిచేయుచున్నది. 
దేశమున 8 విశ్వవిద్యాలయములు కలవు; అందు 
లా పాజ్‌ లోనిది (పముఖము; ఇది 1624లో 
సంస్థాపితము. దేశమున 12 దైనిక పత్రికలు 
(పచారమున ఉన్నవి. వీనిలో లా పాజ్‌ నుండి 
వెలువడు "పెజెన్టియా” కు ఆత్యధిక వ్యాప్తి 
కలదు (1972). విశ్వవిద్యాలయములందు అన్నింట 
పెద్ద [గంథాలయములు ఉన్నను న్యూ కేలోని క్సేవి 
యర్‌ విశ్వవిద్యాలయమందలిది. [పముఖము. లా 
పాజ్‌ లోని జాతీయ తియాహ్వనాకో మూూజియము, 
అట్టివాని యన్నింట, [పశ స్తతమము. దేశమున 
వైద్య వసతులు చాల తక్కువ; మలేరియా, క్షయ, 
సుఖరోగముల బాధ ఎక్కువ. దేశపు మొత్తమున 
10,120 శయ్యాసంఖ్యక ల 404 వె ద్యశాలలు 
కలవు. 16,000 |పజలకు ఒక డాక్టరు చొప్పున 
కలడని అంచనా (1966). 

12. యాతా సొ.: యు, సే, కెనడా, 
స్విజర్హండు దేశముల పౌరులు వీసా లేకుండ, పాన్‌ 
పోర్టు మొదలగు వానితోనే దేశమున పర్యటించ 
వచ్చును ఆర్జెంటినా వాసులకు పాన్‌ పోర్టుగాని, 
గుర్తు చీటిగాని కావలెను. తక్కిన దేశములవారికి 
పాస్‌పోర్టు వీసాలు, _ప్రభుత్వానుమతి ఉండవల 
యును. యాతికులవలన దేశమునకు లభించు 
ఆదాయము చాల స్వల్పము. 

18. (పనిద్ధ పౌరులు : సె డో డొమింగో 
మురిల్లో (1757-1810); ల స్వాతంత్యో 
ద్యమ 3 తాళికుడు; “ఆండీస్‌ |పాంతపు నెపోలి 
యన్‌’ అని తనను అతడు వ్యవహరించుకొనెను, 


13. 


ముఖ్యనగరము : ;బసీలియా; జెండా : ఆకు 
పచ్చ భూమిక పె పసుపుపచ్చ ట్ర 
ఆ వజాకృతియందు నీలిరంగున ఆమరిన భూగోళ 
రూపమును, ఆ గోళమున దకిణాకాశపు నకుత 
రాశియ కలది; ఈ నక్ష|తరాసియందు సదరన్‌ 
కాన్‌ ఆనబడు నక్ష, తవర్గము సుస్పష్టముగ కన్న 
మును; జాతీయ గితము : 'జావిరమ్‌ డో ఇపినాంగా 


వ జాకుతియు, 





పటము 12. 


[ (ఇపిరాంగా సిస్వనాన్ని ఆలకించండి) అను చరణ 
ముతో మొదలిడబడునది; నాణెము : [కుజీరో; 
ఇది 100 సెంటవోలుగా విభ క్త్రము; ఒక కుజీరో 
=రు, 1.65; కొలతూకములు : మెటిక్‌ విధాన 
పువి; కాలగణన : ఉ, లిగం. = భారతదేశమున 
సా. 5 గం. లి0 ని. 


1. ఉనికి మొ.: దక్షిణ ఆమెరికాలో తూర్పు 
భాగమున, 516 ఊఉ. అ. నుండి లికిం4ర్‌' ద. ఆ. 
వరకును, కి4ి4ర్‌' నుండి T74ికి' వ. తు. వరకు 
విస్తరించియున్న [బజిల్‌ దేశమునకు ఈకాన్యమున, 
తూర్పున, ఆగ్నేయమున అట్లాంటిక్‌ మహాసము 
[దము సరిహద్దున ఉన్నది; ఈ తీరరేఖ పొడవు 
దాదాపు 7,840 కిమీ. తక్కిన దిక్కులందు, 
దక్షిణ అమెరికా దేశథమునందలి మిగిలిన రాజ్యము 


[42] 


య ద జ a ra అట 
అడి యు ఎదియో ఒకఆకగ ఈ డేశపు సరిహద్దున 
ఇ వో 
ఊన్న వని చెప వచు-గు. దేశపు మొతపు వెళా 
నాయాల 


(1 
2h 
i 
Gg 
లో 
ల్లు 
Ls 
cA 
be 
hb 
0 


దులో వచ్చి చేరు 
చున్నవి. ఈ పరీవాహా 'పదేశమంతయు ఒక 
కారడవి. దీనికి ఉత్తరపుటంచున గిఇయానా ఉన్నత 
భూములనబడు పర్వత శేణులు కలవు. అమెజాన్‌ 
నదీ లోయకు దక్షిణమున |బజిలియన్‌ ఉన్నత 
భూములని డ్యవహరింపబడు విసృృతమగు మ 
భూమి కలదు; దిని ఎత్తు సముద మట్టమునకు 
మన 400 మీ. నుండి 1,100 మీటరులకు మారు 
చుండును. ఈ పీఠభూమి ఉత్తరమున బాహియా 
నగరమును, దక్షిణమున పోర్లో అలెగేను చేరిన 
వెంటనే ఒకసారిగ ఎత్తుతగ్గి ఆట్టాంటిక్‌ తీరమును 
చేరుటవలన ఒక పెద్ద గోడవలె పరిణమించి మహా 
[పవణము (గల్‌ బెసార్ప్‌ మెంటు) కై నె అర్థ 
మొసగు పేరుతో పిలువబడుచున్నది. ఈ |పవణ 
మున దక్షిణ |బజిల్‌లో ౨100 మీ. నుండి 
2,400 మీ. వరకు (సము_దపు మట్టమునకు పైన) 
ఎత్తుకలిగిన పర్వత శిఖరములు కలవు; ఆట్రాంటిక్‌ 
తీరమును అనుసరించిన తీరమైదానము వదియు 
కన్పట్టదు; కాని ఈశాన్యప్రాంతమున మ్మాతము 


6506 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


నదులు కొంతచూరము [పవహించుచున్నవి. కాని 
అమెజాన్‌ తరువాత పేర్కొనదగిన నది సావో 
(ఫాన్నిస్‌కో మృాతమే. ఇది ఈ దేశమున 1,900 
కిమీ. ల దూరము (పవహించుచున్న ది. 

ని. శీతోష్ణస్థితి మొ,: మొ త్రముమీద దేశము 
ఉష్టమండలమునకు చెండినదిగ లెక్కింపబడదగి 
ఉన్నను, సమకీతోష్ట మండలములును కొన్ని 
కలవు. అమెజాన్‌ నదీలోయయందు వేడి 
గాలుల, ఉష్ణమండల _ పరిస్థితులు వేదములు. 
(బజిలియన్‌ ఉన్నత భూములందు ఊపోష్ట మండల 
పరిస్థితులు ఉన్నవి. ఈ భూములు దేశపు వైశాల్య 
మున దాదాపుగ సగమును ఆక్రమించినవి. దక్షి 
ణపు ఉన్నత మైదానములందు సమశీతోష్ట పరిస్థితి 
కలదు. తీర్యపాంతమున ఉ త్రరభాగ మున ఉష్ణ 
మండల రీతియు, దక్షిణ భాగమున సమోష్టరీతియు 
కన్పట్టును. మే నుండి నెప్రంబరువరకు చలికాలము; 
డిసెంబరునుండి మార్చివరకును ఎండాకాలము. 
అక్టోబరునుండి మే వరకు వర్షములు కురియును. 
అమెజాన్‌ లోయలో ఎగువ భాగమునను, ఉతర 
తీరమునను, తూర్పు తీరమున కొన్ని తావులందును, 
దక్షిణ దేశాంతర్భాగమునను, నిమ్న భూములందును 
వర్షపాతము ఆత్యధికము. ఈశాన్య [పాంతము 
తరచు అనావృష్టి బాధకు లోనగుచుండును. దేశపు 
ఉత్తర [పాంతమున సాలున సరాసరి ఉష్టో గత 
75ి ఫా; దక్షిణ [ప్రాంతమున 64° ఫా. సాలున 
వర్షపాతము ఈశాన్య |పాంతమున 50 సెం, మీ.; 
ఉండగా, ఆది అమెజాన్‌ [పాంతమున ౨500 
సెం. మీ. ను చేరుకొనుచున్నది. ప్రపంచమున 


తెలియనగు వృక్షజాతులలో దాదాపు నాలుగవ 
వంతు - అనగా రమారమి 50,000 జాతులు _ 
[బజిల్‌ లో కలవని వృక్షశాస్త్రజ్జుల అంచనా. (పపం 
చపు వర్షాధారపు అడవులలో కెల్ప వి స్తృతియందు 
మిన్న యని పేరొందినది అమెజాన్‌ నదీ పరిసరపు 
అటవీభూమి. మంచి కలపకు పేరొందిన వృక్ష 
జాతులు అందు ఎన్నో ఉన్నవి. రబ్బరుచెట్టు 
అడవులుగ అట పెరుగును. ఇక అమెజాన్‌ నదీ 
లోయకు దక్షిణమున |పశ స్త వృక్షసంతతి ఆంతగ 
కన్పట్టదు. చిట్టడవులు, పొదలు, గడ్డిబీశులు 
ఎక్కువ. అటనే విచ్శితములగు పుష్పజాతులును 
అటనట కలవు. స స్తనజాతి మృగములలో పెద్దవి 
కన్పట్టవు; ఉన్నవానిలో [బజిలీయ వ్యాఘము, 
రేచువంటివి [పముఖములు. దేశపు నదులలో 
తాబేళ్లు, వింతచేపలు విరివిగ కన్పట్టును; మాంసా 
హారియగు ఒక విధపు చేప, “పిరానా ఆనబడునది, 
ఆ నదులలో పలుతావులందు చూడనగును, 
మొ త్రముమీద వేటకు అనువగు జంతు సంపద చాల 
తక్కువయని చెప్పవచ్చును, 


తీ. జనసంఖ్య మొ.: అతి విశాలమగు ఈ 
దేశమున 1970 లెక్క.లను అనుసరించి జనసంఖ్య 
9,82,15,801 మాతమ, జనసాం[దత చ. కిమీ.కు 
11. |ప్రజానీకమున దాదాపు 89% తీర|పాంతపు 
రాష్ట్ర ములలోను, 22% ఈశాన్య (పాంతపు రాష్ట్ర 
ములలోను, తక్కినవారు మిగిలిన వివిధ రాష్ట్రము 
లందును కలరు. దేశ నగరములలో నావోపౌలో 
(జ. సం. 6కి లక్షలు), రియో డి జనీరో (జ. సం, 
44 లక్షలు), బేలో హోరిజాంటీ (18 లక్షలు), 
పోర్టో అలెగ (10 లక్షలు) పేర్కొనదగినవి. 
ముఖ్యనగర మగు (బసీలియా యందలి జనసంఖ్య 
4 లక్షల 40 వేలు మా|తమే (1970). (ఈ నగ 
రము అధునాతన రీతిలో 1956 మొదలుగ నిర్మి 
తమై, 1960 లో దేశపు రాజధాని అటకు తరలింప 
బడినది; ఆంతకు పూర్యమున రియోడి జనీరో నగ 


రము దేశమున ముఖ్యనగరముగ ఉండెడిది. డెఢీ 
యలలో యూరపీయ సంతతివారు 80%, "నే 
జాతివారు 10%, సమ్మి శజాతివారు 200, ఆదిమ 
అమెరికన్‌ జాతివారు 9, ఆసియాజాతులవా 
1% కలరసి అంచనా దెశభాష పోరు. గీజు. 
దక్షిణ రాష్ట్ర ములలో కొన్ని పాంతములందు ఇటాలి 
యన్‌, జర్మన్‌ భాషలను మాటాడువారు లక్షల 
సంఖ్యలలో కలరు. విద్యావంతులందు పలువు5కి 
ఫెంచితోగాని, ఇంగ్రీవతోగాని పరిచయము సర్గ 
సామాన స్టముగ పం క, | పజలలో దాదాపు 90 : 
రోమన్‌ కేతలిక్‌ సంప్రదాయపు క్రై స్తవులు, జహా 
వీయ సంతతిలో బౌద్ధమత ము చాలవరకు |పచార 
మున కలదు. పొ 'చెస్టంటు సం|పదాయపు క్రి స్త 
వులు దాదాపు శి0 కప యూదులు 125 
కలరు. కొన్ని స్రీ గోవర్గములందు (పకృతి దేవ 
తారాధన |పచారమున ఉన్నది. మొత్తముమీద 
దేశమున మత సామరస్యము బాగుగ కుదురుకొని 
ఉన్నది. 


4. సమాచార సా.: దేశమున 5,60! 
స్థానిక పోస్ట్‌ ఆఫీనులును, 1,898 చెలి గాఫ్‌ ఆఫీ 
సులును కలవు. ఇవిగాక |పాంతీయ పోస్ట్‌ ఆఫ 
సులు లిళి, తంతి కార్యాలయములు 47 పనిచేయు 
చున్నవి (1968). పెలిఫోనుల సంఖ్య 20 లక్ష 
లకు మించినది. 1,008 (బాడ్‌కాస్టింగు నేషను 
లును, 49 వెలివిజన్‌ స్థావరములును కలవు 
(1971). ఇదిగాక 1969 మొదలుగ కృతిమ ఉప 
గహ మూలమున, దెశీయముగ, అంత ర్దేశ్రీయముగ 
వారా సంబంధ సౌకర్యము విరివిగ ఏర్పడినది, 


ర. యాన సొ.:; దేశపు రోడ్ర నిడివి 
12,17,725 కిమీ. ఇందు జాతీయ (_పభుత్వపు 
రోడ్డ నిడివి 40 వేల కిమీ; రాష పభుత్యముల 

+క్రు/ 


రోడ్డ నిడివి 1,18,600 కిమీ. తక్కిన రోడ్డు 


స్థానిక సంస్థల ఆధీనమున ఉన్నవి. జాతీయపు 


659 


కహదాడంలో 40%, రాష్ట్ర ముల వానిలో 20% కు 
లోపు", సిమెంటు చేయబడినవి (1971. రైలు 
రోడ నిడివి 82,964 కిమీ. re దేశపు 
నదులలో. కిర్‌, 1 10 కిమీ ఆ నిశేవిన. నౌకాయాన 
సొకర్యము కలదు. వేళపు Nee పెద్ద రేవు 
నగరములు 15 కలవు. వీనిలో రితూ డీ జనీరో, 
హెంతోస్‌ నగరములవద్ద ఉన్న హార్చరులు అతు] 


తమ స్థాయికి చెందినది. డేళపు వలల్‌ 


దేశము కల్పించినది. ట్రై కనా 930 టు 
రేవులును కలవు. దేశపు వర్తక నౌకాదళపు 
మొత్తపు టన్నేజి 12,94,000. దేశమున విమాన 
దేశీయములగు 
20 కంపె నం విదేశీ పములగు 5 కంపెనీలును 
విమాశయాన వసతులను దేశమునకు కల్పించుటలో 
పాల్గొనుచున్నవి 

6. చరిత ఏ తొలుత ఆదిమ ఆఅమెరికనులలో 
కొన్ని తెగలవారికి నివాసముగఉన్న ఈ|వాంత 
మున యూరపీయులు వశపరదుకొనుటకు పె,డో 
ఆల్యరెజ్‌ డ కా|బల్‌ అను పోర్చుగీజు నావికుడు 
మార్గదర్శకుడయ్యెను. ఇతడు మేలి, 1500న ఈ 
దేశపు తీరముపై కాలిడెను. ఆ సంవత్సరముననే 
అమెజాన్‌ నదీ ముఖద్వారమున విసెంట్‌ వీంజాన్‌ 
అను స్పెయిన్‌ దేశీయ సాహసిక నావికుడు కాలిడి, 
ఈ పాంతమంతయు స్పెయిన్‌ దేశమునకే చెంద 
వలయునని వాదించెను. స్పెయిన్‌, పోర్చుగల్‌ 
దేశ ములమధ్య ఈ [పాంతపు స్వామ్యమునకై చెల 
రేగిన ఈ వివాదము అప్పటి పోపుయొక్క మధ్య 
వ ర్తిత్యమువలన పరెష్క్టూతమై తద్ద్వారా ఈ 
[పాంతము పోర్చుగల్‌ కు దక్కినది. దేశపు తీర 
(పాంతమున ఉండు ఎర చం[డకొయ్య తొలుత 
పోర్చుగల్‌ కు విరివిగ ఎగుమతియైనది. ఆ కొయ్యకు 


యాన గ సౌకర్య ము సువ్యవస్థిత ము. 


660 పపంచ రాజ్య సర్వస్వము 


హు 


స్థానికముగ ఉన్న “పావ్‌ - [బసిల్‌' అను పేరును 
బట్టి దేశమునకును _బజిల్‌ అను చేరు కలిగినది. 
(బబిల్‌ దేశమున హోర్చుగిజులు వలసఛేరుట 
1502 లో మొదలైనది. 'కమముగ దేశమున పలు 
పాంతములందు పోరు గీజు సంతతివారు చేరుటతో 
1549న పోర్చుగల్‌ దేశపు రాచరికపు ఆధిపత్యమున, 
ఇట వ్యవన్టిత పరిపాలన నెలకొల్పబడెను. ఆ సంవ 
త్వరముననే 'జెసూయిట్‌' అనబడు మత్మపచార 
సంసవారు దేశమున చేరి క్రై స్త్రవమత (పచారమును 
మొదలిడిరి. |కమముగ దేశమందంతట పోర్చు 
గీజుల మత భాషా సంస్కృతులు వ్యాపించినవి. 
ఇటుల ఆతి దీర్గ కాలము ఈ దేశము పోర్చుగీజు 
సామాజ్యమున ఉంటి, ఆ సా|మాజ్యమున ఓక 
ముఖ్యభాగముగ, [పముఖతను పొందెను. 1698 లో 
బంగారపు గనులును, 1720 లో వ|జపు గనులును 
కనుగొనబడిన తరువాత పోర్చుగీజులు పూర్వము 
కన్న మిన్నగ వచ్చి దేశమున వలసచేరిరి,. ఆ గను 
లలో పనిపాటులకై న్నీగో బానిసలును కొనిరా 
బడిరి [ఫాన్స్‌దెశపు [ప్రభుత్వము పోర్చుగల్‌ పై 
దండెత్తి ఆ కమించినపుడు పోర్చుగల్‌ దేశపు రాజ 
కుటుంబమే బజిల్‌ కు తరలివచ్చి, 14 సంవత్స 
రములు ఆట ఉండి, పోర్చుగల్‌ విము క్తిచెందిన 
తరువాత ఆటకు మరలిపోయినది. కాని ఆప్పటికే 
దేశవాసులలో పలువురు 'పముఖులందు స్వాతం త్య 
కాంక్ష పెరిగినది. తతృలితముగ, పెడో అను 
వాని నాయక త్వమున [ప్రజలు తిరుగుబాటుచేసి, 
రక్షపాతము దాదాపు ఏదియు లేకుండగనే, దేశము 
నకు స్వాతం్యత్యమును కల్పించిరి (1821). పె[డో 
అంతట దేశమునకు రాజయ్యను, కాని అనతికాల 
మున ఆతడు పదవీచ్యుతుడుకాగా, అతని కుమా 
రుడు పెడో 11 రాజై (1840, విజ్ఞాన క్రాస్త్రము 
లను కళలను పరిపోషించి, జనరంజకముగ పరిపా 
లించెను. కాని అతడు దబానిసతనమును రద్దు 
చేయుటవలన ఆర్థిక వ్యవస్థ సంజోభిత మైనది; తత్ఫలి 


తముగ అతడు పదవఏీ|భష్టుడుకాగా, 1881 లో 
దేశమున గణతంత (ప్రభుత్వము ఎర్చడిశది, 
ఇటుల నామమ్మాతముగ గణతం[త (ప్రభుత్యము 
ఏర్పడినను తొలుత ఆ [పభుత్వము కొంతకాలము 
వరకు _సెనిక పాలనలోనే ఉండినఏ. 1804లో 
తుదకు దేశమున రాజకీయ సుస్థిరత ఏర్పడినది, 
దేశమున ఉత్స తియగు రబ్బరునకు, ఆగ్న 
యాసియా దేశముల పోటీవలన, ధరపడిపోయినను 
కాఫేగింజల ఉత్ప తిలో దేశము ఈ శతాబ్ది ఆచంభ 
మునకు [ప్రపంచమున [పథమ స్థానమును ఆక 
మించినది. కాని 1980లో ఆర్థిక సంక్షోభము 
వలన దేశము దెబ్బతినినది. అంతట నియంత్వత్య 
రీతి (పభుత్యము ఏర్పడినది. ఈ పరిస్థితులలో 
[పజల ఆందోళనకు ఫలితముగ ఒక నుఃతన 
రాజ్యాంగముతో గణతం|త [పభుత్యము ఏర్పడుట 
జరిగినది, 1961 లో ఈ రాజ్యాంగము సవరింప 
బడినది. కాని ఆర్థిక కారణములవలన రాజకీయ 
సుస్థిరత చాలకాలమువరకు నెలకొనజాలక ష్టం 
నది. ఆయినను 1970 అనంతరమున ఏర్పడిన 
(పభుత్వములు పరిస్థితిని అదుపులోనికి కొనివచ్చి, 
[ప్రణాళికా బద్ధ ముగ దేశ పురోగతిని సాధించుటకు 
కృషిచేయుచున్న వి. 


7. పరిపొలన : (పస్తుతపు రాజ్యాంగ విధాన 
మును అనుసరించి దేశమున గణతం్యత (పభుత్వ 
విధానము అమలున ఉన్నది. పెద్దవియు, చిన్న 
వియు కలసి దేశమున 22 రాష్ట్ర ములు కలవు. 
ఇవిగాక 4 (పాంతీయ మండలములును, ఒక 
సమాఖ్యా మండలమును ఉన్నవి. అధ్యక్షుడు, 
కాంగెసునకు బాధ్యతవహించి పాలనను నెరపును. 
అధ్యక్ష ఉపాధ్యమలలో (పతియొకని పదవీకాల 
పరిమితి అయిదేండ్లు. వారు ఇరువురును ఒక 
(ప్రత్యెక నియో జకవర్గముచెత, బహిరంగపు 
వోటింగు పద్ధతిన ఎన్ను కొనబడు దురు. (పత్యేక 
పరిస్థితులలో పౌరుల రాజకీయాధికారములను పది 


క్‌ 
యే౭దకాలము సంభింపజేయటకుడు, ఆభంత్యువికి 
వా ఉదా జి 
ఆధికారము కలదు. కాం గెనున పతిడధులనభ, 
pan స్స 
శిష్టసభ ను రెండు కతలు కలప. పతినిధుల 
బ్‌ 
సభలోని సభ సంఖ్య 2/5. ఈ సభకు నాలు 
3 
గేండ్డకు ఒకసాది ఎసి కలు జరుప. శిషనభ 


మగును, 
గలవారిలో పురుషలందరును, 
చేయు త్ర్రలును విధిగ 
పాల్గొని తీరవలయునను 
ఏండ్లకు వెబడిన పుకుషులమను, 
స్రీలకును, సైన్యమున పనిచేయువారకిని 
చేయట ఐచ్చికము. రాజ్యాంగము ఇంత కట్టుదిట్ట 
ముగ ఉన్నను, 1964 మొదలుగ కాం(గెసు, రాష్ట్ర 
ములలోని శాసనసభలు సైనికవర్గపు పెత్తనము 
నకు లోబడి పనిచేయుచున్నవని పలువురి అభి 
|పాయము. దేశమున తొలత పెక్కు రాజకీయ 
పక్షములు ఉండినను 1986 మొదలుగ జాతీయ 
పునరుద్ధరణకూటమి, (బజిలీయ (పజాతంత ఉద్య 
మము అని అర్హమొసగు 'పేరులుగల రెండు పక్ష 
ములు మాత్రమే పనిచేయుచున్నవి. కమ్యూనిస్ట్‌ 
పార్టీ నిషిద్ధము. రాష్ట్ర ములందును, మండలము 
లందును ఎన్నుకొనబడిన సభలు ఉన్నను, వానికి 
గల అధికారములు చాల తక్కువ. 16 మంది 
జడ్డేలుగల "ఫెడరల్‌ సు(ప్రిమ్‌కోర్తు ఆధ్యర్యవమున 
సమాఖ్యకు చెందిన విషయములందును, ఆయా 
రాష్ట్ర ములందలి కోర్టులవలన రాష్ట్ర ములకు చెండిన 
విషయములందును న్యాయనిర్వహణ సాగుచున్న ది. 


టి ళ్‌ కళ 
ర. చేశరకణ : 2! నుండి 4ర వరకు 
మరదు. కరిగిన. మహలు సత్త 


ల స అగ లే ఇ త్స మున్‌ వ్‌ క స స 
వాయు షమ కలదు, న Tw ర బళ అయ సక 
త 
జ వా షాన్‌ ల అలో రొ ఇఒ గ చ ఇ అర 
జ? 5౪,000. వొరాటపు విమాశయుల చకములు 


తదనుబంధ పత్యేక సంస్థలందు అన్ని టను, ఆమె 
రికా రాజ్యముల వ్యవస్థయందును, లాటిన్‌ అమె 
రికన్‌ స్వేచ్చా వ్యాపార మండలియందును ఈ 


డెశము సభ్యత్వమును కలిగియున్నది. అమెరికా 
రాజ్యముల ద్యాంకునుండియు, యు. సై. నుండియు, 
ఈ దేశము విరివిగ ధనసాహాయ్యమును [గహెంచి 
నది. సంవత్నరమునకు 2లి కోట్ల డాలర్ల చొప్పున 
యు, సై. నుండి ఈ దెశమునకు 1964 నుండి సహో 
యము లభించుచున్నటుల తెలియుచున్నది. 


10. ఆర్థిక రంగము : దేశము పారిశ్రామిక 
ముగ పురోగమించుచున్న ను వ్యవసాయము, ఆర్థిక 
రంగమున (పముఖపాతను వహించుచుశే ఉన్నది, 
197: లోని దేశపు ఎగుమతుల విలువలో 57% 
వ్యావసాయిక ఉత్పత్తులవలన లభించినది. దేశపు 
_పజానీకమున 51.89% పల్లెపట్టులందు. వసిం 
చుచు, వ్యవసాయమున పాల్గొనుచున్నారు. కార్మిక 


662 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


శ కిలో 44% వ్యవసాయరంగముక వినియుక్రము 
సాగునఉన్న భూమి వె శాల్యము 10.7 కోట్ల ఎక 
రములు; శిరి.2 కోట్ల ఎకరముల భూమి గడ్డి బీకు 
లుగ వినియ క్రము; సాగునకు అనువుగ ఉండియు 
సేద్యమునలేనిది 86.7 కోట్ల ఎకరములు. వ్యావ 
సాయిక ఉత్పత్తులలో చక్కర చెరకు, మొక్క 
జొన్న, వరి, కాఫీ, చిక్కుళ్లు, (పత్తి, గోధుమ, 
నారింజపండు కమ, (పాముఖ్యములను కలిగిఉన్నవి 

1971 లో 'డేశము ఎన 246 లక్షల బసాల (ఒక 
బసా =60 కి. గా.) కాఫీగింజలు ఉత్స త్రి అయి 
నవి. పపంచ పు మొ త్రపు కాఫీగింజల ఉత్స త్రీలో 
ఇది మూడవవంతు. దేశపు ఎగుమతుల విలువలో 
28.9 కావీగింజల ఎగుమతివలన లభించినది 
(1971). దేశమున గోజాతి పశువులు 97,864 
వేలు, పందులు 65,874 వేలు, గొ ౮లు 24,724 
వేలు, మేకలు 14,609 వెలు, గుర్రములు 9,114 
వేలు, కలవని ఆంచనా (1970). పశుమాంసమున 
ఆత్యధికభాగము దేశావసరములక సరిపోవుచున్న ది; 
చాలకొలదిగ మాత్రమే ఎగుమతి అగుచున్నది. 
దేశపు వైకాల్యమున 40% అటవీమయము; ఇందు 
అత్యు త్రమజాతికి చెందిన కలప లభించుచున ది. 
రబ్బరుచెట్టును విరివిగ కలవు. దేశపు రబ్బరు 
అవసరములకు ఇందలి ఉత్ప త్తి చాలవరకు నరవ 
చున్నది. దేశపు ఖనిజోత్సత్తులలో ముడిఇనుము, 
మాంగనీజు, రాక్షసిబొగ్గు, రాతిఉప్పు, తగరము, 
బాకైఫటు, సీసము, బంగారము, వ్యజములు 
[ప్రముఖములు. భూగర్భపు ఇనుప ఖనిజముల 
నిలువల దృష్టిలో, ఈ దేశమునకు |పపంచమున 
నాలగవ స్థానము కలదని అంచనా. పె టోలి 
యము లభించుచున్నను దేశావసరములకు అది సరి 
పోవకున్నది. వ్యావసాయికోత్స త్తుల విలువలలో 
వచ్చు హెచ్చుతగ్గులవలన, ఆ ఉత్పత్తులను నమ్ము 
కొనియుండుట [ప్రమాదకరమసి భావించి, దేశ 
మున పారి శ్రామికోత్స త్రిని పెంచుటకు సమధిక 


కృషి జరుగుచున్నది. దేశపు ఆగ్నేయ, దశీణ 
[పాంతములందు పరి|శమలు విరివిగ కలవు. 
ఉక్కు, సిమెంటు, యాంతిక శక టములు, రబ్బరు 
వస్తువులు, కొయ్యపని = అనువానికి సంబందించిన 
పరి శమలు విరివిగ అభివృద్ధి చెందుచున్న వి, నౌకా 
నిర్మాణ పరిశమయు కొంత పురోగతిని ఆర్జించి 
నది. ఇక తక్కిన పరిశమలలో రసాయనిక 
పదార్థములు, జవుళీ, ఆహార వసువులు-అను వానికి 
చెందినవి పేర్కొనదగినవి విద్యుదుత్పత్తి 7,190 
కోట్ట కి. వా. (1971). మొత్తము దేశమున వస్తూ 
తతి |పతిసాలున 9.1% చొప్పున అభివృద్ధి 
చెందుచున్నదని అంచనా. దేశపు ఎగుమతుల 
విలువ 1,58,78,766 వేల కుజీరోలు; దిగుమతుల 
విలువ 1,92,16,071 వేల కుజీరోలు (1971. 
దేశపు బడ్జెటరీ వ్యయము శి217.7 కోట్ల (కు. 
(1972). 


11. సాంఘిక రంగము : 1980 మొదలుగ 
సాంమిక భ|దతా చట్టము అమలునఉన్నను, అందు 
వలన 40 లక్షలమంది పట్టణ కార్మికులకు మా;తమే 
పయోజనము లభించుచున్న ది, గృహవసతిని 
[ప్రజలకు కలిగించుటకై |పభుత్య్వము నిరంతర 
కృషిని సాగించుచున్నది. |పజలలో 54,5%కు 
తగిన శౌచ వసతులుకల ఇండ్లు కవు. దేశమున 
అక్షరాస్యత 61.56% అయినను గత కొలది 
సంవత్సరములనుండి విద్యావ్యాప్తిని వి సృతము 
చేయుటకు [ప్రభుత్వము కృషిచేయు చున్నది. 
నిర్భంధ [పాథమిక విద్యావిధానము అమలున 
ఉన్నది. 1,46,186 [ప్రయిమరి పాఠశాలలలో 
1,28,12,029 మంది (1970), 14,779 మాధ్య 
మిక పాఠశాలలలో 45,62, 126 మంది (191), 
2, 620 ఉన్నత పాఠకాలలలో 5,61,897 మంది 
(1) విద్యార్థులు కలరు. విశ్ణవిద్యాలయ ముల 
54 అందలి విద్యార్థి సంఖ్య 5,61,897 
1) 


అఖ్య 
(19 971). గంథాలయములందు, రియో డి జనీరో 


ములు కలవు. దశమున విపుల పడారయు కలిగిన 

౨5. పముఖ డినప తికలలో ఓ వయా ఆనునడి 
వా 

అత్యంత వ్యా పి పౌండినడి. నగరములందు వైదూ 


సతులు వికివిగఉన్నను, పల్పెపట్టులందు వాసి 


చున, వి; వె ద్యసంఖ 

12. యాతా సౌ; దేశమునకు విదేశీయ 
యా తికులను ఆకర్షించుటకు 1268 మొదలుగ 
[ప్రభుత్వము కృషిచేయుచున్నడి. యా;తికులకై 
పలు |పదేశములందు వసతులు కల్పింపబడినవి. 


త 


దేశపు ఆగ్నేయ [ప్రాంతమున పరానా నఏపైఉన్న 
ఇగ్వాస్సూ జలపాతము, జాహియా నగరపు 
చర్యలు ఆమెజాన్‌ నదీలోయల దృశ్యములు, 


దా జరా ఇ వావ మె భో జ ఇగ స్త యా ౯ క. అ క వే 
Ghee ae nt ళీ మము. (హా న చా రా ర aw ఇల్‌ క చ్‌ మంచం ఆ అ ఆనే కర్మ అతత 
సి యా 
త మా షై డీ టం 
అ 4 నా అభా కో mre నాలా స్య ఓ ఈలా శో ఖ్‌ 1 తే రే బీ 
మంట అ ఆల ఆల ల (ఆ తేల్‌. శో ల్సి PR కోల (టు అ ఇన షల 
టో 
ants ప tet లో 177248 మంది 
ఇ ణా * Fry ల్‌ 
రంల వై ఆయా మిము సళ్ళా ఇ. జో స్త లో “y: tos a en 
A హ్‌ 
ఇ టా శ జన. Fy అ ఇ క సా సామ 
ముం hd అల బ్‌ మెందు ఆ పటా కను ఆ ఆ ఆ చి ఓల 2 


అ tra DE ed pry wr] జ 
1". 1383 , ఇతడు రాజకీయ వెత కాక, 
శ న! 
fm wy" వూ జో ఆగ్‌ ఒడ 
భూగో ల్‌ * డ్డ ME రీ పగడ వరాడు కుణగుది 
చలో లల? CY థి 
ఎ వాలి pyr Wy WY cy 
గాంచెను. ల. పైగా [1 L529-15¥1) దకవాల 
a 


సమధిక కృషిచెసెకు; బాసిసతశమును నిర్మూ 
లించెను. లి. శేవాకి-మ్‌ గటూకో (1549 _ 
1910; బానిసతనపు సెర్మూలచశమునకు కృషి 
చేసినవాడు. 


14. వెనిజ్యు లా 


ముఖ్యనగరము : కరకాస్‌; జెండా: ఆడ్డ 
ముగ ఆమరియుండు పసుపు, సీలి, ఎరుపు చార 
లలో, నడుమనున్న నీలిచారయందు వకరెథా 
కృతిలో వరుసదీరిన ఏడు తెల్లని నక్షతములును, 
పసుపుచారపె జాతీయ యోధ లాంఛనము కలది, 
జాతీయ గీతము: 'గోరియా అల్‌ |బేవో పూబ్దో' 
(అక (పజానీకానికి విజయోస్తు) ఆను చరణము 
తొలుత కలవి; నాణము : బొలివర్‌; 100 సెంటి 
మోలుగ ఇది విభక్షము; ఒక బొలివర్‌ 
=రు. 1.67; కొలతూకములు: మెటెక్‌ విధాన 


పువి; కొలగణన : ఉ. 7 గం. 80 నీ, = భారత 
దేశమున సా 5 గం. శి0 ని. 


1. ఉనికి మొ.: దక్షిణ ఆమెరికా ఖండపు 
ఉత్తర తీరమున, 045” నుండి 1212" ఊ. ఆ 
కును, 5%%ఉ5" నుండి 7809" ప,.తు. కును విస్త 
రించియున్న వెనిజ్యులాకు తూర్పున గయానా, 
దశ్నిణమున జిల్‌ కొలంబియాలు, పక్సిమమున 
కొలంబియా, ఉ తరమున కరిబ్బియన్‌ సమ్ముదము 


సరిహద్దులందు ఉన్నవి. తీర్మవాంత మునఉన్న 


664 (పపంచ రాజ్య సర్వస్వము 


కొన్ని చిన్నలంక లును, రాజ్యాంగ రీత్యా దేశమునకు 
చెందిఉన్నవి. దేశపు మొత్తపు 
9,12,050 చ, కిమీ. రాజ్యపు తూర్పు - పడమరల 
గరిష్టపు నిడిని 1,485 కిమీ.; ఉత్తర-దక్షిణముల 
గరిష్టపు కొలత 1,265 కిమీ. కరిబ్బియన్‌ తీరరేఖ 
నిడివి 2,800 కిమీ. దేశము భౌ గోళికరిత్యా నాలుగు 
[పాంతములుగ విభజింప వలనుపడుచున్నది. అవి: 
1. ఉతర ప్రాంతపు ఆండీస్‌ పర్వత శేణి, 
2, పశ్చిమ |పాంతమున ఉన్న మర కి బో సరోవరపు 


వైశాల్యము 





పఓము 15. 


పరీవాహభూమి, లి. ఆగ్నేయ [పాంతమున సుదూర 
మునకు విస్తరించిన మైదానముల అడవులు, 4. 
ఓరినోకో నదికి దక్షిణమున, దేశమున దాదాపు 
సగభాగమును ఆక్రమించి, ఇప్పటికిని సరిగ వివర 
ములు తెలియరాని జనరహితమగు పీఠభూమి. దేశ 
మున పడు వర్షజలమున దాదాప అయిదింట 
నాలుగువంతులను కొనిపోవు ఓరినోకో నది 
2,560 కిమీ. ల నిడివిని కలిగియన్నది. దీని 
ముఖద్వార పు డెల్టాయొక్క_ వైశాల్యము 28,400 
చ. కిమీ. ఈ నదిగాక చిన్ననదులు దాదాపు వేయి 
కలవు. ఈకళాన్య[పాంతమునఉన్న ఆండీస్‌ పర్వత 
పీఠభూమికిని, పక్చిమమునేఉన్న ఆ పర్వతపు 
వేరొక శాఖకును మధ్యగల దేశభాగమున దేశీయ 
(పజలలో 90% నివసించుచున్నారు. ఈ భాగపు 


వై శాల్యము దేశమున నాలువవంతు మా,తమే. 
ఇందే, ఆండీస్‌ పర్వత పీఠ భూమియందు, ట్ట 
నగరమగు కరకాన్‌ ఉన్నది. మరకైబో సరస్సు 
లోనికి సము[దమునుండి నౌకలు పయనింపగలుగు 
చున్నవి. ఆ సరస్సు నిడివి 203 కిమీ , వెడల్పు 
60 కిమీ. దేశపు పర్వత శిఖరములందెల్చి కిక్టో 
బొలివర్‌ (5,000 మీ.) అత్యున్నతము. దేశపు 
ఆగ్నేయ |పాంతమున ఉన్న ఏన్‌ జెల్‌ జలపాతము 
(980 మి) ఉన్న తియందు, [ప్రపంచపు జలపొతము 
లందిల్ల మిన్న. 


ని. శీతోష్టన్థితి మొ. : దేశమునందలి శీతోష్ట 
స్థితితో [పాంతముల ఉన్నతి మొదలగువానిని అనుస 
రించి, ఉష్ణమండల, ఉపోష్టమండల, సమోష్టమండల 
పరిస్థితులు వేర్వేరు [పాంతములందు కననగు 
చున్నవి. దేశమున సాలున గరిష్టోష్టో గత 
106.5 ఫా. ముఖ్యనగరమున సాలీనా సరాసరి 
ఉష్ట్ణో[గత 68.9 ఫా, మే నుండి అక్టోబరు వరకు 
వానలు కురియును; ఆ కాలమున హరిత వృక్ష, 
సస్య సంపత్తి ఎల్రెడల దేశమున కన్పట్టును. కాని 
తక్కిన కాలమున దేశపు భూతలము బీటలువారి, 
నిర్ణలమై, రంగుమాసి ఉండును. దేశపు అత్యున్నత 
పర్వత [పాంతములు మాత్రము సదా హిమావరిత 
ములు. మరకై బో |పాంతమున సాం|దాటవు 
లున్నను, క్రమముగ తక్కి.న [ప్రాంతములకు వచ్చు 
సరికి వృక్షసంపద తగ్గి, పచ్చిగడ్డి మెదానములు 
మా|తమే కననగును. వన్యజంతువులు 'పెక్టు జాతు 
లవి కలవు. అందు అడవి గృురములు, రేచులు, 
గాడిదలు, మచ్చలవఎలుగులు ఎక్కువగ కననగును. 
పకిజాతులును పెక్కు_ కలవు; నదులలో 
పెక్కింట మొసళ్ళు ఉన్నవి. మత్స్య సంపద 
బహుళము. 


లి. జననంఖ్య మొ.: దేశపు జనసంఖ్య 
1,05,21,522 (1971). అడవులలో. వసించు 


| 'శమజాతికి చెందినవారు; 
21% అచ్చపు శేతజాతివారు; 7% సీ గోసంతతి; 
9) ఆదిమ అమెరికన్‌ జాతులవారు. సాధికారభావ 


* సొధి 
స్పానిష్‌. అత్యధిక సంఖ్యాకులు రోమన్‌ కేతలిక్‌ 
సం పదాయపు క్రైస్తవులు. దేశమున చట్టరీత్యా మత 
స్వాతం తరము కల్పింపబడినది. దాదాపు 26,000 
(పా బెస్టంటు కాఖవారును, పదివేలమంది యూదు 
లును కలరు, 


4. సమాచార సా. : దేశమున వి సృతముగ 
తంతి సౌకర్యమును, పట్టణములలో చెలిపోను వస 
తులును కలవు. ఇందులకు తోడుగ ని స్తం|తీ విధా 
నపు తంతి, బెలిఫోను వసతులును ఉన్నవి. తంతి 
'చెలిఫోను స్థావరముల సంఖ్య 72. జలాంతర్గత మగు 
'చెలిఫోను సాధనపు వసతి యు. సే. తో కలదు. 
లేడియో సేషనుల సంఖ్య 72, ముఖ్యనగరమున 
8 టెలివిజన్‌ సైేషనులు పని చేయుచున్నవి. 


ర్‌. యాన సౌ. : దేశపు రోడ్డనిడివి 28,198 
కిమీ. ఇందు 18,౨20 కిమీ. సిమెంటు చేయబడినది. 
రెలురోడ్డ నిడివి ఉ75 కిమీ. దేశాంతర్గతమగు 
విమానయానమున 100 విమానములు పాల్గొను 
చున్నవి. అమెరికా ఖండపు దేశములతోను, యూర 
వీయ దేశములలో వెక్కి_ంటితోను విమానయాన 
సౌకర్యము దేశమునకు కలదు. సము[దతీరపు 
రేవులలో లా గరా, మరకై బో, పరో కాబెల్లో, 
పోర్టో ఆర్హాజ్‌, గ్యానా [పముఖములు. ఆనుమతి 
లేనిదే విదేశీయ నౌకలు ఏవియు వ్యాపారమున 
పాల్గొనరాదు. దేశపు వర్తక నౌకాదళమున 100 
నౌకలు కలవు; వాని టన్నేజి 2,16,784. దేశపు 
నదులలో కొన్నింట - ముఖ్యముగా ఓరినోకో నది 


o tA G 
lox ex 
UN 
స 
౧ 
STAN 
వ 
UX 
ఓ 
(౮ 
tu 
ల 
eA 
ty 
క్‌ 
[స్‌ 
౮ 
£7 
భై 
I ఫ్లై 


నుండి ఈ పాంతమును స్పెయిన్‌ వళపు పభుత్వమె 
వశపరచుకొని, దేశమును చిన్న జమీలుగ విభజించి, 
సాహసికులగు స్పెయిన్‌ దేశీయులకు కొందరికి 
పంచి పెట్టినది. ఏబదియేండ్ల తరువాత ఈ జమీల 
పద్ధతియు రద్దుచేయబడినది. అప్పటికి దేశమున 
ఒక సమ్మి|శ జాతి అత్యధికముగ రూపొంది, జాతీ 
యత నెలకొనినది. అంతట దేశమును స్వతం[తము 
చేయుటకై యత్నములు సాగి కడకు, సెమన్‌ 
బొలివర్‌ (చూ. బొలీవియా) సాహాయ్య ఫలితముగ 
స్వాతం త్యము లభించినది (జులై, 1819). తతృలి 
తముగ కొలంబియా, ఈక్యడారు, వెనిజ్యులాలు 
కలసి, బొలీవర్‌ అధ్యక్షతన [గాండ్‌ కొలంబియా 
అను ఒక సమాఖ్యరాజ్యముగ రూపొందినవి. ఆ 
సమాఖ్యనుండి 1829 లో వెనిజ్యులా విడివడినది. 
కాని దేశమున అంతఃకలహములు చెలరేగి అధ్య 
తులు పదింబదిగ మారుట చాలకాలమువరకు సాగి 
నది. ఈ నడుమ ఎన్ని యో రాజ్యాంగములు రచింప 


[ప్రపంచ రాజ్య సర్వస్వము 


బడీ ఆంతరించినవి. కడకు 1908 నుండి 1956 
వరకు దేశాధ్యక్షత వహించిన జాన్‌ విన్‌ సెంటీ 
గోమెజ్‌ ఆధిపత్యకాలమున దేశమున వ్యవసాయము 
ఆభివృద్ధి చెందినది; 'ప్కెటోలియమ్‌ గనులును 
కనుగొనబడినవి. తదాదిగి ప్కెటోలియపు ఆదాయ 
మువలన సుసంపన్న మై దేశము పురోగమించినది. 
కాని రాజకీయ సుస్థిరత మాతము దేశమునకు 
కరవై నది; దేశపు వామపక్షీయులు పరిస్థితిని మరిం 
తగ కల్టోలపరచిరి. కడకు 1961 లో ఒక నూత్న 
రాజ్యాంగము రూపొందింపబడి దానిని ఆనుసరించి 


థీ 
పాలన సాగుచున్నది. 


7. పరిపాలన : 1961 వ సంవత్సరపు 
రాజ్యాంగ విధానమును అనుసరించి దేశమున గణ 
తంత విధానము అమలున ఉన్నది. 18 ఏండ్ల 
వయసునిండిన పౌరులకు ఆందరికి వొటుహక్కు_ 
కలదు, దేశాధ్యక్షుని, అమయిదేండ్లకు ఓకసారి 
జరుగు ఎన్నికలో, (ప్రజలు ఎన్ను కొనెదరు. ఉపా 
ధ్యక్ష పదవిలేదు. అధ్యక్షుడు మరణించినను, లేదా 
అళక్తుడైనను, ఆ వెంటనే 80 దినములలోపల 
కాంగెసు సమావేశమై వేరొక అధ్యక్షుని ఎన్ను 
కొనును. కార్యగెసున శిష్టసభ, ప్రతినిధుల సభ 
అను కక్యలు కలవు. తొలుతటి దానియందు రాష్ట్ర 
మునకు ఇరువురు చొప్పున (పతినిధులు కలరు 
(రాష్ట్ర సంఖ్య 20; సమాఖ్యామండలము అదనపు 
రాష్ట్ర ముగ లెక్కకు వచ్చును). ఏరుగాక అల్ప 
సంఖ్యాక వర్గ ముల (పతినిధులుగ కొందరిని థిష్ష 
సభలో సభ్యులుగ అధ్యక్షుడు నియమించును; 
పదవీ విరమణచేసిన అధ్యక్షుడును శిష్టసభ యందు 
సభ్యుడుగ ఉండును. దేశమునందలి 50,000 
మంది |పజలకు ఒక్కొక్కరు చొప్పున |పతినిధుల 
సభయందు సభ్యులుందురు. రెండు సభలలోని 
సభ్యుల పదవీ కాలపరిమితి క ఎండ్లు, అధ్యక్షుడే 
మం(త్రివర్గమును నియమించుకొనును; శాసనసభా 


తీర్మానమలను [తోసివేయుటకు అతనికీ అధికారము 
కలదు. ఆయినను కాంగెస్‌లో మూడింట రెండు 
వంతులు అందులకు అభ్యంతరము తెలిసినపుడు 
మా,తము అతడటుల చేయజాలడు. రాషము 
లందును రాష్ట్ర పాలకునికి పరిపాలనలో సాయపడు 
టకు ఎన్నుకొనబడిన రాష్ట్ర శాసనసభలు కలవు. 
రాజకీయ పక్షములు 1కి ఉన్నను, పాపులర్‌ డెమో 
[కాటిక్‌ ఫంట్‌ అనునది సుసంఘటితము. సు[పీమ్‌ 
కోర్టు ఆధ్యర్యవమున న్యాయనిర్వహణ సాగు 
చున్నది. ఆ కోర్టునందలి జడ్డేలను కార్యగెస్‌ ఎన్ను 
కొనును, 


ర దేశరకణ : 18 ఏండ్లు నిండిన పౌరుడు 
రెండు సంవత్సరములు విధిగ సైన్యమున పనిచేయ 
వలయునను నియమము కలదు. దేశపు భూతల 
సేనలో దాదాపు 20 వేలమంది సెనికులు కలరు; 
ఆ సేనలో ఒక ఆశ్వికదళము, 12 పదాతి దళ 
ములు, 2 టాంకు దళములు, వీనికి తగిన అనుబంధ 
దళములు, విమానఘ్నదళము కలదు. నౌకా 
సేనలో మొ త్తపు యోధసంఖ్య 7,500; ఆ సేనకు 
లి పెద్ద డిస్ట్రాయర్దు, 6 చిన్న డిస్ట్రాయర్దు. ఒక 
జలాంతర్గామి, అనుబంధ నౌకలు 85 కలవు 
(1972). వాయి సేనయందు నైనిక సంఖ్య 9 000; 
మొ త్తపు విమానసంఖ్య దాదాపు 200 (1978). 
ఆంతరంగిక భ|దతలకై 10 వేలమంది 
యోధులుకల జాతీయ భ|దతాదళము పనిచేయు 
చున్నది. 


9, అంతర్జాతీయ సం. వ్‌ ణు, అ స్క 


యందును, తదనుబంధ | పత్యేక సంస్థలందును, 
అమెరికా రాజ్య వ్యవస్థయందును, పెటోలియపు 
ఎగుమతి రాజ్యముల వ్యవస్థలోను ఈ దేశమునకు 
సభ్యత్వము కలదు. గైయానా దేశమున దాదాపు 
సగభాగము తనకు చెందవలయునని ఈ దేశపు 
వాదము. ఈ వివాదము అపరిష్క్టృతము 


55,80,398 ఎకరములు, 


పశ్చిమమున ఈ, వలి.*యాసనొవ 
య 
వ్యావసాయిక ముగ చాల అభివడి చెండినది. 


కూ, ro ఇద చా i జ్‌ 
మొక్కజొన్న, కాఖగింజలు, వరి, చ 


పండ్లు వ్యవసాయోత. తులలో పముఖముబు. 
ఆహార విషయమున దళము. చాలకరకు సయం 


ఉత్ప తిని సకమమున  వినియోగించుకొనుటకు 
తగిన కృషి జరుపటళదు. గద్దమైదానములు 


విరివిగ ఉండుటవలన పశుపోషణ చాలమందికి 
వృత్తిగ ఉపకరించుచున్నది. గోజాూతి పశువులు 18.6 
లక్షలు, పందులు 759 వెలు, మేకలు 266 వేలు 
కలవు పశ మాంసము దేశావసరములకు సరిపోవు 
చున్నది. 

పె టోలియమును ఉత్ప త్రిచేయ దేశములలో, 
ఉత్ప త్రినిబట్టి, ఈ దెళమునకు మూడవ స్థానము 
కలదు. [పభుత్వపు ఆదాయమున 60, విదేశీయ 
[దవ్యమున 90% పె టోలియంవలన దేశమునకు 
లభించుచున్నది; ఇంధనపు వాయువును, స్యటో 
లియం ఉత్ప తిలో లభించుచున్నది. పె టోలియమ్‌ 
తరువాత ఇనుమును, వ, జములును లెక్కింపదగినవి. 
పార్మిశామికముగ ఇంకను దేశము అంతగ అభి 
వృద్ధిని చెందలేదు. కాని ఆ రంగమున అభివృద్ధిని 
సాధించుటకు (పస్తుతమున కృషి జరుగుచున్నది. 
ఆహారమునకు, వస్త్రములకు, రసాయనములకు 
చెందిన పరిశ్రమలు కొన్ని బాగుగ పనిచేయు 


ళం 


(Sp 

జ్‌ 
చున్న వె. సుర మమంకుతం. తె వ్‌ ర బిలియన్ల 

ఆ న న! 

కివా (1865), డప్పు పాపమతుల విలువ 
1, వంటన కోట వెళిపన్‌లు; దగుమతుల విలువ 
ర!!! కోట చై 12తిర. దేశపు బఐడెటదీ 

te 2 త్‌ 
వ్యయము అ. కొట్ల డెలివర్‌లు 1970 . 

ఆజ స్కి 


జ oo) త్‌ జొ ఇ ఇదం a నం ఈం లో ~ ఇ 
శు | 
శ ర నే! చ శా ఖీ న కా - పు వో 
ఉన వి. అచటి వా సరం కఈంసంంంం. మూర అము 
par So 
జ్‌ ST pa శప pom) ళో ఆర్‌ కూ 
మాత * లా జా క సల మ ఈక వశే చే మొదలగు 
మ ణయ ౬ 
టొ 2 నే మె అల పాం ష్‌ *" భు woh) Ca a a) 
HOT) చెం " రయ STOR DVL DY ఇడొబ్బ POR 
డి Cc 
“ అ a (= wr అల ఇగో డా uw 
లందు సెితమ మంచి గు హవసతిని కరించుటకు 
కయి వూ గ్‌ా 
అధో 
లే 


[ప్రయిమరీ షష టో 
989 "సెకండరీ. సొంకేతిక పాఠశాలలలో 885, 100 
మంది విద్యార్థులు కలరు (1965. విశ 
ముల సంఖ్య 9. వీనిలోని విద్యార్థి సంఖ్య 81,094 
(1861-62). డెళ్లపు (గంథాలయములలో జాతియ 
[గ్రంథాలయము (ప్రముఖము. ఉందలి (గంథసంఖ్య 
8 లక్షలు. మ్యూజియములలో మ్యూజియో బొలీ 
వరియానో నిశ్వవిఖ్యాతిని పొందినది. దక్షిణ 
ఆమెరికా రాజ్యములకు స్వాతం తృము కల్పించిన 
సైమన్‌ బొలివర్‌ కు సంబంధించిన వస్తువులు ఇందు 
కననగును. దేశమున ప తికాస్వాతం త్యము చాల 
తక్కువ. వామపక్షపు పతికలు అణచివేయబడినవి, 
ఉన్న దినప। తికలలో ఎల్‌ నేషనల్‌ ఆత్యంతవ్యా పి 
కలది. వైద్యవసతుల అభివృద్ధికై 'పభుత్వము 
(పత్యేక కృషిని సాగించుచున్నది. సాంకామికరోగ 
ములు అరికట్టబడినవి. సర్వపరికర సమన్వితములగు 
ఆసుప;తులు 820 కలవు. వీనియందలి శయ్యా 
సంఖ్య 80 వెలు. ఇవిగాక 462 [గామీఐ వైద్య 
కేంద్రములు కలవు. వైద్యసహాయము ఉచితము; 
వై ద్యసంఖ్య 7.951 (1968). 


668 సురినామ్‌ 


12. యాతా సౌ.: యాత్రికుల సౌకర్యము 
లక్రై (ప్రభుత్వము ఒక పత్యేకశాఖను నిర్వహించు 
చున్నది. గురుతువీజిలతో విదేశీయులు దేశమన 
ఒక నెలదినములు పర్యటించ వచ్చును. 99,755 
మంది నిదేశీయ యా,తికులు 1969 లో దేశమును 
సందర్శించిరి. 


18. |పసిద్ధ పౌరులు : 1 సైమన్‌ బొలివర్‌ 
(1788-18890) ; దక్షిణఅమెరికా దేశములకు 
విముక్తిని కల్పించిన యోధుడు, రాజ్యతం తజ్జుడు; 
కవి. 


15. సురినావ్‌ం 


ముఖ్యనగరము : పరమారిబో ; జెండా, 
జాతీయగీతము : వివరములు తెలియవు. నాణము'* 
సురినామీ ఫారిన్‌; ఓక ఫారిన్‌ జారు. 8.97; 





కొలతూకములు : మె[టిక్‌ విధానపువి. కాల 
గణన : ఉ.9 గం. = భారతదేశమున సా. 5 గం. 
వ్‌0 ని. 


1. ఉనికి మొ. : దక్షిణఅమెరికా ఖండమున 
ఈశాన్యపుతీర మున వ" నుండి 6” ఊ.అ. వరకును, 
54" నుండి 58) ప తు, పరకును వి స్తరించియున్న 


ఈ దేశమునకు ఉత్తరమున అట్లాంటిక్‌ మహాసము 
దము, దక్షిణమున (బజిల్‌ , తూర్పున _ఫెంచి 
గయానా, పశ్చిమమున గై యానా సరిహద్దులందు 
ఉన్నవి. దేశపు వెశాల్యము 1,81,455 చ. కిమీ. 
దేశమున ఆత్యధికభాగము సాంద్రాటవీ [పాంతము. 
తీర్మపాంతము మాాతము చదునైన, సారవంత 
భూమి. 


2, ఫీతోప్టస్టితి మొ. : దేశమున సాలీనా సరా 
సరి ఉష్ణో గత వ స 


ల్‌. జనసంఖ్య మొ.: దేశపు జనసంఖ్య 8,84,900 
(1971). ముఖ్యనగరమగు పరమారిబోలోని జన 
సంఖ్య 1,02,800. సీగో_క్యేతజాతుల సమ్మి|శ సం 
తతివారు [పజలలో అత్యధిక సంఖ్యాకులు; తరువాత 
లెక్క-కువచ్చు వర్గము భారతీయసంతతికి చెందినది; 
పీరుగాక అచ్చపు నీగోలు దాదాపుగ 889 000లు, 
ఆదిమ ఆమెరికన్‌లు రమారమిన 8 వేలు కలరు. 
అధికారభాష డచ్చిభాషయే అయినను, దానికితోడుగ 
హిందీ, జావానీన్‌, చీసీయ భాషలు పచారమున 
ఉన్నవి. ఆంగ్ర భాష విద్యావంతులకు సుపరిచితము. 
ఇవిగాక “(సనన్‌తోంగో' లేక 'సురినామీస్‌' అని 
వ్యవహృతమగు సంకరభాష బజారుభాషగ దెశమున 
(పచారమున ఉన్నది. దేశీయులలో రోమన్‌ కేత 


ర్‌ యాన నొ. : డేశపు రోడ్డ నిడివి 1,855 
కి.మీ. ఇవిఅన్నియు ముఖ్యనగరము నుండి వివిధ 
పాంతములకు పోవుచున్న వి. ఏ6 కీ.మీ. అ రైలు 
మార్గము కలదు. దేశమునందలి వివిధ కేం, దముల 
మధ్య విమానయాన వసతి కలదు. ముఖ్యనగరము 
నకు సమీపమున ఉన్న జందెర్తీ విమానాశ్రయము, 
పెక్కు. అంతర్జాతీయ విమానయానము లకు మజిలీగా 
ఉపకరించుచున్నది. పరమారిబో వద్ద పేరొందిన 
హార్చరు కలదు. అట నుండి ఆమెరికా యూరపు 
ఖండముల [ప్రముఖ తీరనగరములకు నౌకాయాన 
వసతి కలదు. 


6. చరిత : సురినామ్‌ను తొలుత 16వ 
శతాబ్దిలో స్పెయిన్‌ దేశపు నావికులు కనుగొనిరి. 
కాని వారాశించినటుల బంగారము ఆట లభింపక 
పోవుటచేత వారు దానిని వదలివేసిరి. అంతట 
1615 మొదలుగ |బిటిష్‌, (ఫెంచి, డచ్చి (నెదర్‌ 
లాండ్స్‌) దేశీయులు ఈ [పాంతమును వళపరచు 
కొనుటకు జరిపిన సంఘర్షణలలో ఈ [ప్రాంతము 
పలుమారులు చేతులుమారిసది. కడకు పారిస్‌ ఒడం 
బడిక వలన ఈ [పాంతమును డచ్చివారికి చెంద 
జేయుటకు తక్కి-నవారు ఆంగీకరించిరి. ఇచటి 
చక్కెర తోటలలోను, వరిపొలములోను, గనుల 





8. దేశరక్షణ :, 9 అంతర్జాతీయ సం. : 
కొలదికాలము కిందటనే స్వాతం, తంమును ఆర్జించి 
నందువలన వివరములు తెలియవచ్చుట లేదు. 


10. ఆర్థిక రంగము : (పస్తుతమున దేశపు 
ఆర్థిక వ్యవస్థ చాలవరకు బాక్సైట్‌ ఎగుమతిపై 
ఆధారపడి ఉన్నది. వ్యవసాయపు ఉత్పత్తులధరలలో 
వచ్చు విపరీతపు హెచ్చుతగులవలన వ్యవసాయము పై 
మక్కువ చాలవరకు తగ్గినడి. ఆయినను దేశమున 
49,060 హెక్టరులభూమి సాగున ఉన్నది (1970). 
ఇందు దాదాపు ఆయిదింట నాలుగువంతుల భూమి 
యందు వరి సాగ గుచున్నది. తక్కిన ఉత్పత్తులలో 


670 (పపంచ రాజ్య సర్వస్వము 


చక్తైర, ఆరటిపండ్డు, నారింజపండు (పముఖములు. 
పకసంపద తగినంతగ కలదు ; గోజాతి పకుసంఖ్య 
59,808 (1950). అడవుల నుండి మంచిరకపు 
కలప లభించుచున్నది ; ఇందు కొంత విదేశములకు 
ఎగుమతి అగుచున్నది. తీరమున చేపల పరి|[కమ 
వలన పలువురు జీవించుచున్నారు. ఖనిజములలో 
బాక్రె_ట్‌ |పముఖము ; బంగారము చాలకొలదిగ 
లభించుచున్నది. ఎగుమతుల విలువలో పదింట 
తొమ్మిది వంతులు బాకెసెట్‌ - అల్యూమినియముల 
వలన లభించుచున్న ది. ఎగుమతుల విలువ తి౦.రర8 


కోట్ల సురినామ్‌ ఫ్రారిన్‌లు ; దిగుమతుల విలువ 
వివి.5లి కోట్ట సు.ఫ్రా (1971). బడ్జెట్‌ వ్యయము 
291.9 కట్త సు.ప్తా. (1978). 

11. సాంఘిక రంగము : '/నుండి 12ఏండ్ల 
వరకు వయసుకలిగినవారికి నిర్బంధ విద్యావిధానము 
అమలున ఉన్నది, దేశమున క5రి4 పాఠశాలలో 
1,49,000 మంది విద్యార్థులు కలరు. ఇవిగాక 
ఒక విశ్వవిద్యాలయము, ౨ సాంకేతిక పాఠళాలలు 
కలవు. 18 ఆసుషుతులు వై ద్యసహాయమునకు 
ఉపకరించుచున్న వి. 


VII 


యూరప్‌ 








[| srt 


$ 


{ 

1 

శ 
ళు ఇ 

CE” 
ఖ్‌ జ్‌ % p, 
ళీ క లే 
అజ్‌ స్త 


కా 


పె యాథధలాంఛనము కలది; 
జాతీయ గితము : “ఎల్‌ గాన్‌ కార్రైమప మాన్‌ 
పారే" 'నాతం డీ, షార్టమేన్‌ మహనీయా) అను 
పజ తొలుత గలది; నాణెము: దెశీయమ.”: 
నాణపు విధానము లేదు స్పెమిన్‌దేశపు పెసె 
టాయు, ఫై న్సొదేశపు (ఫాంకునాణెమును దేశమున 





వళము 2, 
చలామణిలో ఉన్నవి కొలతూకములు : మెటిక్‌ 


విధానపువి; కాలగణన: సా, 1 గం. 
దేశమున సా. 5 గం. 80 ని. 

1. ఉనికి మొ. : అన్నివైపుల భూపరివృత 
మగు ఈ దేశము పశ్చిమయూరపు నందలి పిరనీజ్‌ 
పర్వతపు దక్షిణ సానువులందు, ఫాన్ఫుదేశమున 
కును స్పెయిన్‌ కును మధ్య ఉన్నది. దాదాపు 1° 
80" తూ. తులారేఖపై 48°80 ఉ. అ. యందు 
ఈ దేశము నెలకొనినది. దేశపు ఉ తర_దకిణ 
ముల గరిష్టపు నిడివి 26 కిమీ. ; తూర్పు-పడమ 


[60] 


= భారత 


rie 

ee 
రల గరిష్టపు కొంత 22 కిమీ. దేశపు వైశాల్యము 
4౭5 చ. కిమీ. ఈ డేళశమునంతటి" డియూ వలీరా 
నడిలోయ కమి=చిఉన్న జ్‌ చెప్పవచ్చును, దేశ 
భూతలము ఎగుడుడిగుడుగ  పరంతమయము 


నకు సరాసరిన తగకున- వి 

జ. శితోష్టస్టితి మొ. : భూతలపు ఎత్తు ఎక్కు 
వగుట వలన. శితకాలమయు ఇచ్చట యవ్బారముగ 
ఉండును; ఆ కాలమున ఉతర ప్రాంతము 


తీ. జనసంఖ్య మొ. : దేశపు జనసంఖ్య 
ప వ జనసాం[దత చ. కిమీ. కు 40. 
గవ జనసంఖ్య 7,664 ఇదిగాక ఆమిుదు 
నావాసములుమా [తమే కలవు. దేశభాష కేటలాన్‌ ; 
జలందరు రోమన్‌ కెతలిక్కులు. 


(న . 


శీ. సమాచార సా. వాన్సుదెశమును. 
స్పెయిన్‌ దేశమును చెరియొక పోస్తాఫసును ఈ దేశ 
మున నిర్వహించుచున్నవి. దేశమున బెలిఫోనులు 
విరివిగ కలవు ; రెండు రేడియో స్టైవనులు [(పసార 
ములను నిర్యహించుచున్న వి ; అందొకటి [ఫాన్స్‌ 
దేశమునకు చెందినది. 

ర, యాన సొ. : దేశమునందలి రోడ్డ మొత్తపు 


నిడివి 56 కిమీ. మాతమే. అయినను ఇది ఉత్తమ 
_కేణికి చెందినది. (ప్రాన్సు, స్పెయిను దేశములతో 


674 [ప్రపంచ రాజ్య సర 3స్వము 


దేశమును అనుసంధించురీతిగ ఈ రోడ్డు నిర్మింప 
బడినవి. ఇవిగాక డొంకబాటలు కొన్ని కలవు. 


6. చరిత : యూరవీయ చరి!తలో ప్రసిద్దిని 
ఆర్జించిన షార్టమేన్‌చ్మకవ ర్తి (768-6814) ముస్టిము 
లను నిర్జించుటలో , తనకు సాయముచేసిన ఒక 
యోధవర్గమునకు ఈ [ప్రాంతిమును జాగీరుగ ఇచ్చె 
ననియు. ఆ యోధవర్గపు సంతతియే తామనియు 
ఈ దేశవాసులు అనెదరు. దీనికి చార్మితకాధారములు 
కన్పట్టవు. కీ.శ. 127లో జరిగిన ఒక ఒడం 
బడిక వలన ఈ ,పాంతముపైన, |ఫాన్సుదేళపు 
ఒక మాండలికునికిని, స్పెయిన్‌లోని ఉర్లెల్‌ నగరపు 
మతాచార్యునకును సంయుకాధికారము ఏర్పడినటుల 
మా|తము స్పష్టముగ తెలియవచ్చుచున్నది. కాల 
[క్రమమున మాండలికుని అధికారము (ఫెంచి పభుత్వ 
మునకు సం కమించినది. ఈ సంయుక్తాధికారము 
ఇప్పటికిని నామమా|త ముగ మన్నింపబడుచున్న ది. 
రెండేండ్రకు ఒకసారి 960 ఫాంకులను (ఫాన్సు 
దేశపు [పభుత్వమునకును, 460 పెసెటాలను 
ఉరెల్‌ నగర మతాచార్యునకును ఆన్‌ డ్నొరా 
[ప్రభుత్వము ఇప్పటికిని చెల్లించి పూర్యసం| పదాయ 
మును గౌరవించుచున్నది. (ఫాన్ఫుదేశపు అధ్యక్షు 
డును, ఉర్గెల్‌ నగర మతాచార్యుడును చెరియొక 
అధికారిని ఇట నియమింతురు. లాంఛన పాయముగ 
క్‌ దేశపాలకులై నను, యథార్థమున (పభుత్యాధి 
కారము | పజాసభ యందు న్య స్తము. 


?. పరిపాలన : పాలనను నిర్వహించు పేజా 
సభయందు 24 మండి సభ్యులు కలరు. వీరు 
[ప్రజలచే నాలుగేండ్లకు ఒకసారి సాధారణముగ 
ఎన్ను కొనబడెదరు. అయితే సభలో సగముమంది 
రెండేండ్లకు ఒకసారి పదవీవిరమణ చేయు ఏర్పాటు 
కలదు. ఈ సభ |పథమోద్యోగి, ద్వితీయోద్యోగి 
అను అధికారులను ఇరువురను నియమించును. వీరి 
వివిధశాఖల పాలనను నిర్వహింతురు. 1970 నుండి 


శ్రీలత కూడ ఇచట వోటుహక్కు_ ఈయబడినది, 
రాజకీయపక్షములు లేవు. ఇరువురు న్యాయాధీశుల 
ఆధ్యర్యమున న్యాయనిర్యహణ సాగుచున్న ది, 


8. దేశరక్షణ : దేశమునకు ఎట్టి సైన్యమును 
లేదు; 20 మంది రక్షకభటులు మా,తము కలరు. 


9. అంతర్జాతీయ సం. : వీ విదేశములతోను 
ఈ దేశమునకు దౌత్యసంబంధములు లేవు, ఫాన్సు, 
స్పెయినులతోను, వానిద్వారా తక్కిన దేశముల 
తోను రాకపోకల సంబంధ ములు మాతమే కలవు. 


10. ఆర్థిక రంగము : దేశమున వ్యవసా 
యానుకూలమగు భూమి 4% మాతమే. గడ్డివీడులు 
ఎక్కువగ కలవు, ఆహారధాన్యములు, బంగాళా 
దుంపలు, పొగాకు వ్యవసాయోత్పత్తులలో [ప్రముఖ 
ములు, పశువంఖ్య అత్యధిక ము; 25,000 గొరెలు, 
8.000 గోజుతి. 1,000 గురములు కలవని 
అంచనా. పశుపోషణ పలు కుటుంబములకు జీవనా 
ధారము. ఆడవులందలి కలప దెళావసరములకు 
సరిపోవుచున్నది. కొలది పమాణములలో ఇనుము, 
సీసము దొరకుచున్నవి. దేశసంపద చాలవరకు 
యా|తిక పరి శమపెన ఆధారపడియున్నది. ఇది 
గాక, ఈ దేశమునకు [ఫాన్సు, స్పెయిను దేశముల 
రెండింటితో సరిహద్దు కలసి ఉండుటవలన దొంగ 
చాటుగ సుంకములేకుండ విదేశవస్తువులను ఆ దేశ 
ములకు చేర్చి వికయించుట ఈ దేశీయులలో పలు 
వురికి జీవనాధారమనుట ఒక (పసిద్ధ విషయము. 
దేశమున జల విద్యుదుత్పత్తికి అవకాశములు 
ఎక్కువ, దేశమునుండి పథమాంసము, పొగాకు, 
చేతిపర్మిశమల ఉత్పత్తులు ఎగుమతియగుచున్న వి. 
దిగుమతులలో ఆహార పదార్థములును, యం తము 
లును |పముఖములు. 1969 లో దిగుమతుల విలువ 
8-89 కోట్ట అమెరికన్‌ డాలర్లు. దేశ మున ఆదాయపు 
పన్ను, రేవుసుంకములు, మరణసుంకము లేవు. 


ఆల్‌ బేసి 


11. సాంఘిక రంగము : దేశమున సాం. 
భవతా సౌకర్యములు ఎట్టివియ లేపు; గృహవస 
బాగుగ కలదు ; కాని ఆది పాతపద్దతులను అకు 
రించియున్నది. విద్యాశాలల నిర్వహణకగు వయ 
మును _ఫెంచి పభుత్వమును, ఉర్గల్‌ నగర మతా 
చార్యుడును చాలవరకు భరించుచున్నారు. దేశపు 
2 _పయిమరీ పాఠశాలలలో 8,876 మండి 
ర్గులు కలరు (1962). ఉన్నత విద్ధకై 


వెన్ను, స్పెయిన్‌ దేశములలోని విద్ధాలయములకు 


Go or 


ల్ని 


ల్‌ 


to 


దౌ 


£3 


ళీ 


ఇచటి విద్యార్థులు హోయిదరు. 150 శయ్యా సంఖ 
కల రెండు వైద్యశాలలు కలవు (1971). డిన, 


వారప లికలు దేశమున వెలువడునవి లేవు. 


యా 675 


శి ఆల్‌ వేనియా 


ముఖ్యనగరము : తిరానే; జెండా: ఎరరని 
భూమికకు మధ్యగ నల్లని ద్విశీర్షపు గరుడపక్షి 
చితమును, దానికి ఎగువన బంగారువర్ణపు అయిదు 
శిఖలు కల ఎర్రని నక్ష[తమును కలది ; జాతీయ 
గీతము : 'రేత్‌ ఫ్రమూరిత్‌ తే పేర్‌ బష్కవార్‌ ” 
(పోరాటమున మనలకు పొందిక కూర్చిన పతాకం) 
అను చరణముతో ఆరంభితమగునడి ; నాణెము : 
లేక్‌ ; ఇది 100 క్విన్‌ డార్కులుగ విభ క్రము ; 
1 లేక్‌ =రు 1.50 ; కొలతూకములు: మెటిక్‌ 
విధానపువి ; కాలగణన : సా. 1 గం. = భారత 
దేశమున సా. 5 గం. ౩0 ని, 


1. ఉనికి మొ.: యూరపుఖండమున బాల్కన్‌ 
ద్వీపకల్పపు పశ్చిమతీరమున 89°88_42°89” 
ఉ అ, లకును, 19°16_21°04 తూ. తు.లకును 
మధ్య వి సరించియున్న ఆల్బేనియాకు ఉత్తరము 
నను తూర్పునను యుగోస్తావియా, ఆగ్నేయమున 
(గీన్‌, తక్కిన దిశలందు అడియాటిక్‌ సమ్ముద 


మును సరిహద్దులందు ఉన్నవి, దేశ వె శాల్యము 
25,745 చ. కిమీ. దేశము చాలవరకు పర్వత 
మయము ; భూతలమున దాదాపు 70 సము[దపు 
మట్టమునకు పైన 800 మీ. ఎత్తున ఉన్నది. తక్కి- 
నది తీర పాంతమునను, నదుల డెల్టాలందును కన 
నగు నిమ్నభూమి. పర్వత శిఖరములలో అత్యు 
న్నతమగునది కొరావీ శిఖరము (2,750 మీ.) ; 
ఇది తూర్పు పాంతమున యుగోస్తావియా సరిహద్దున 
ఉన్నది. నదులలో దీన్‌. మాత్‌, ష్కుంంబి, వసం 
అనునవి _పముఖములు.,. ఇవిఅన్నియు ఆడి 
యాటిక్‌ సము'దమున కలియుచున్నవి. దేశపు 
సరస్సులలో ష్కోదర్‌, ఓ(హిద్‌ అనునవి (ప్రముఖ 
ములు; దేశపు సరిహద్దులందున్న ఈ సరస్సు 
లలో యుగోస్తావియాకును కొంత మేర వరకు 
హక్కు. కలదు. అటులే [పెస్‌పీ ఆను వేరొక 
సరస్సున ఈ దేశముతో పాటుగ యుగోస్తావియా, 
(గీస్‌లకును హక్కు. ఉన్నది, 


678 [ప్రపంచ రాజ్య సర గస్వము 


= 


శ్రీతోష్టస్థితి యయుః |పాంతములను బట్టి 
స్థీత్రో స్థితి యందు వె విధ్యము కలదు తీర పాంత 
మున శీతకాలమునందు వానలు కురియును ; ఎండ 
కాలము దుర్భర ముగ ఉండును. పర్వతభూమి 
యందు ఎండకాలమున వానలు తరచుగ కురియును; 
శీతకాలమున చలి చాల ఎక్కువ. సాలున సరాసరి 


ఫ్‌ 


Lr 
rag 
Fata nm gt maa 


లామా ద 


. 


a 


p 


| 


am we 
rer 
sg 
FD 


| 


|| 


|||. 
||| 


లా 
నన 
py 
waa 
యా. 
తా 
Porn 
శా 


ఎల్‌ బాసాసరిగనరి 
z 
సు లొ 

% 





పటము శి, 


వర్షపాతము తీర్మపాంతమునందలి 100 నె, మీ. 
నుండి పర్వత[పాంతవు 250 సెం.మీ. వరకు 
[కమేణ మారును, పర్వత[పాంతమున వృక్షసంపద 
అత్యధికము ; నిమ్న భూములందు ముండ్లపొదలు 
మాతమే కననగును. వన్యజంతువులు లేనేలేవని 
చెప్పవచ్చును. పక్షిసంతతి కొంతవరకు కలదు, 





తీ. జనసంఖ్య మొ. : దేశపు జనసంఖ 
21,85,600 (1970. జనసాం[దత చ. కిమీ. క్ర 
76.5. నగరములలో తిరానే (జ. సం. 171వేలు, 
స్కుతారీ (కక్‌ వేలు), దురెజ్‌ (58 వేలు [పము 
ఖములు. యూరపునందలి [పాచీనజాతులలో ఒకటి 
యగు ఇల్రీరియన్‌ జాతికి చెందినవారు దేశీయలలో 
9౧ కలరు, ఆల్పసంఖ్యాక వర్గ ములలో గీకులు 
(2.4%) గణనీయులు, బర్గరియనులు, 'సెద్బలు 
ఆత్యల్పసంఖ్యలలో కలరు. దేశభాష ఆల్బేనియన్‌; 
దీనికే “షిప్‌” అను పేరుకలదు. ఇండో _ యూర 
పీయ భాషాకుటుంబమునకు చెందిన ఈ భాషపె 
తుర్కాభాషా (పభావమును కొంత కన్పట్టును. దేశ 
[ప్రభుత్వము మతమును నిషేధించి, దేశమును 
నాస్తిక రాజ్యముగ |పకటించినది (1967). కాని 
పూర్వపు లెక్కలను అనుసరించి దేశీయులలో 
అత్యధిక సంఖ్యాకులు (70% కు పైగా, ముస్టిములు; 
తకి_నవారు క్రైస్తవులు. ముస్టిములలో సున్నీలు 
ఆత్యధికముగ కలరు. 


శ. సమాచార సా. : దేశమున తంతి - తపా 
లాఫీసుల సంఖ్య 292, చెలిఫోనులన౭ఖ్య 10,150; 
17 (జాడ్‌కాస్టింగు సైషనులు కలవు (1970). 
మెలివిజన్‌ సౌకర్యము 1971 నుండి ఆమలులోనికి 
వచ్చినది. 


5. యాన సొ. : రోడ్డనిడివి 8,200 కిమీ. 
(1968); కొన్ని పర్వత | పాంతములందు రోడ్డు లేనే 
లేవు. జంతువులవలన సరకుల తరలింపు అట సాగు 
తున్నది. 1947లో రై లుమార్గముల నిర్మాణము 
మొదలై నది. 19665 నాటికి రై లుమార్గముల నిడివి 
190 కిమీ. తీరపు రేవులలో దు|రెజ్‌ పముఖము, 
విదేశీయ వ్యాపారము అంతయు ఈ రేవు ద్యారానే 
సాగుచున్నది. దేశపు ముఖ్యనగరమునుండి పలు 
విధేశములకు విమానయాన సౌకర్యము కలదు. 


6. చరిత: వసు శకారంభకాలమునుండియు 
ఈ దెశమునము గరించిన 
తెలియనగుచున్న వి. ఆ 
రోమనుల విపుల సా్నాామాజ్యమున భాగముగ ఉండి 
నది. రోమనులు ఇట క్రై సవ మతమునకు తావు 
కల్పించిరి. రోమన్‌ సామాజ్యము విచ్చిన్నమై 
తరువాత పాచ్యరోమక సా _మాజ్యమున ఈ 
_పాంతము అంతర్భాగమైన (క్రీశ, 4వ శతాబ్ది). 
అంతట 7వ శతాబ్ది మొదలుగ 1041 వరకు 
దేశము సెర్చుల, బళ్షరియనుల దండయా తలకు 
పదింబదిగ లోనై పలుమారులు చేతులు మారినది. 
కడకు [పాచ్యరోమక సామాట్టుల వంశికుడగు 
ఒకడు ఒక స్వతం.త రాజవంశ మును నెలకొల్చెను 
(1204). ఈ వంశము 1818 వరకును పాలించి 
నను, ఆ తరువాత మరల దెశమున కల్గోలపరిస్థితి 
ఏర్పడగ 'సెర్చుజాతులవారు దేశమును వశపరచు 
కొనిరి, ఏీరిలో సైఫాన్‌ దూషన్‌ అనువాని ఆధి 
పత్యమున దేశమున సువ్యవస్థిత పరిపాలన ఏర్పడి 
నది. ఇంతలో శుర్క్‌ సేనలు దేశముపై దండెత్తి 
దేశమును వళపరచుకొనినవి (1571). వారిట 
ఇస్టామునకు వ్యాప్తిని కలిగించిరి. తుర్కీ_ సామా 
జ్యముపె గీను మొదలగునవి తిరుగుబాటుచేసి 
నపుడు ఈదేశము వారితో కలసి స్యతంత మెనది; 
కాని ఇరుగుపొరుగు రాజ్యములగు గీస్‌ మొదలగు 
నవి దేశమును కబళింపజూచినవి. అంతట ఆగ 
రాజ్య ములు జోక్యమువహించి, దేశమునకు స్వతం 
(తతను కలిగించి, విలియమ్‌ అను విదేశీయుని 
రాజ్యపాలకునిగ చేసినవి (1918). 1925 లో 
రాజరికము రద్దుకాగా గణరాజ్యము ఏర్పడి అహ్మద్‌ 
బే జోగూ అనునతడు ఆధ్యతుడై , తుదకు |పజా 
మోదముతో రాజయ్యను. ఇతని కాలమున దేశమున 
శాంతి ఏర్పడినను 1989 లో ఇటలీ ఈ దేశమును 
ఆక మించినది. ద్వితీయ [ప్రపంచ యుద్ధకాలమున 


ఈ|పాంతము పలుమారులు చేతులు మారినది. అకాల 


యా గ్ర; 


అపు క మ్యూనిస్టు వాయకుని 
టీ 

పళతిఘటనను నాగెంచిరి, 
 యుర్ధానంతరయున కమ్యూనిస్టు 


ae న FE TORTIE 
దియా అవత 30చినది (1944). 


EA 
వల్లో [౯ 
aa 5 
షా 
ep 
tx 
ఆ 
EA 
G 
ర 
ఫ్‌ 
UX 
య 
వ 
[స 
Ce 
E 
AS 
మ్‌ 


ఎన్నుకొనబడును. ఈ ఆధిమండలి [పజాసభకు 
బాధ్యతవహించి దైనందిన వరిపాలనను నిర్వహిం 
చును. దేశమున యథార్థతః రాజకీయాధికార 
మంతయు కమ్యూనిస్టుపార్డీకె చెందియున్నది. దాని 
ఆమోదమును ఆనునరించియే కొన్ని చిన్న పార్టీలు 
మనుచున్నవి. ఈ కమ్యూనిస్టుపార్టీయొక్క_ పెద్దరిక 
మున ఉన్న _పజాస్వామిక కూటమి అనునది |పజా 
సభకు ఎన్ను కొనదగు సభ్యుల ఏకపట్టిక ను తయారు 
చేయును. ఈ పార్టియందలి సభ్య సంఖ్య 68,858 
(1971, (పజాసభలోని సభ్యులు ఎన్నుకొనిన 
జడ్జీలు కల సు ప్రిమ్‌కోర్టు యొక్క ఆధ్వర్యమున 
న్యాయపరిపాలన సాగును. దిగు వకోర్టుల జడ్డీలను, 
ఆ యా స్టానికసమితులు ఎన్నుకొనును. 


8. దేశరక్షణ : దేశపు (తివిధ సేనలందును 
హోదాలను అనుసరించిన తరతమభేదము లేకుండ 
విధినిర్యహణలోని భేదము మామే పాటింపబడు 
చున్నది. భూతల సెనిక సంఖ్య 85,000 ; ఇందు 


678 [ప్రపంచ రాజ్య సర్వ్‌ స్వము 


ఆరు పటాలములును, 100 టాంకులును కలవు. 
ఇదిగాక దీనికి సాయపడుటకై 12,500 మంది 
సెనికులు గల భదతాదళము కలదు. నొకాసేన 
యందు సైనికసంఖ్య 2,800; 4ఉ జలాంతర్గాములు, 
2 మైన్‌ సీపర్దు, 12 టార్‌ పెడొబోట్టును, 61 సహాయ 
నౌకలును అందు కలవు. వాయుసేన యందలి 
సెనిక సంఖ్య 4,000 ; పోరాటపు విమానముల 
సంఖ్య “5. తొలుత ఈ రాజ్యము సైనికముగ 
వార్పారాజ్యముల ఒడంబడికలో చేరియుండినది. 
కాని సోవియెట్‌ రష్యా. జెకోస్ట్రోవాకియా పై దాడి 
చేసినపుడు అందుండి. విడివడినది (1968). 
తిదాదిగ చీనాతో సెనికమైతితో మెలగుచున్నది. 


9. అంతర్జాతీయ సం. వ 1955 మొదలుగ ఈ 
దేశము ఐ.రా.స. యందును, తదనుబంధ (పత్యేక 
సంస్థలలో కొన్నింటను సభ్యత్వము కలిగియున్నది. 
క మ్యూని స్ట రాజ్యములందు పముఖములగు 
సోవియెట్‌ రష్యా, చీనాల మధ్య చెలరేగిన వివాద 
ములో చినాను ఈ రాజ్యము బలపరచుచున్నది. 


10. ఆర్థిక రంగము: దేశము తొలుత 
నుండియు వ్యావసాయిక ముగ గాని, పారి శ్రామిక 
ముగ గాని అభివృద్ధి చెందినదికాదు; పశుపోషణ 
వలన వ్యావసాయికాదాయమున సగము 
లభించుచుండెడిది. కమ్యూనిస్టులు ఆధిపత్యమును 
(గ్రహించిన తరువాత ఖనిజోత్స త్తి, పరి శమ, విద్యు 
దుత్ప త్రి, రవాణాసొకర్యములను బాగుగ అభివృద్ధి 
చేయుటకు కృషిజరిగినది. దేశపు భూతలమున 40% 
వ్యవసాయమున ఉన్నది. వ్యవసాయోత్పత్తులలో 
గోధుమ, మొక్కజొన్న, చక్కెరబీటు, పత్తి, 
పొగాకు [పముఖములు. పశువుల సంఖ్య అఆత్యధి 
కము, గొ|రెలు 18.7 లక్షలు కలవని ఆంచనా 
1967); మత్సపరిశమ చాల అభివుదిని 
నల. . లో చేపల పట్టుబడి మ 
మెటిక్‌ టన్నులు, దేశపు భూతలమున 47% ఆటవీ 


మయము; ఈ అడవులను ఆశయించి కలప 
పరిశ్రమ వృద్ధియైనది. ఖనిజోత్పత్తులలో రాక్షసి 
బొగ్గు. ప్కెటోలు, [కోము, రాగి, నికెల్‌, [ప్రముఖ 
ములు; వీనిలో కోము విరివిగ విదేశములకు 
ఎగుమతి అగుచువ్నది. దేశమున వ్యవసాయము 
సమష్టి కేత్ర పద్ధతిన సాగుచున్నది, పర్మిశమ 
లన్నియు జాతీయములు చేయబడినవి. చక్కర, 
జవుళీ, (పత్తి, పొగాకు, పె టోలియంలకు సంబం 
ధించిన పర్మిశమలు బాగుగ అభివృద్ధిని సాధించినవి. 
సహజరీతిలో భూమియందు తారు (అస్‌ఫాల్డు) 
లభించు కొలది దేశములలో ఆల్బేనియా ఒకటి, 
ఎగుమతులలో |క్రోము, రాగి, జవుశీఉత్పత్తులు, 
పండ్లు, ఉన్ని [కమ పాముఖ్యములు కలిగిఉన్నవి. 
దిగుమతులలో యం|తసామ।గి, రసాయనిక 
వస్తువులు చెప్పదగినవి. దేశపు విద్యుదుత్ప త్రి 
57.8 కోట్ల కివా, (196); ఇందు అధికాంశము 
జలవిద్యుత్తు. ఎగుమతుల విలువ 29.96 కోట్ట 
లేకులు ; దిగుమతుల విలువ 49.66 కోట్ట లే, 
(1964). బడ్జెటరీ వ్యయము 498.7 కోట్ట లే. 
(1970) 


11. సాంఘిక రంగము: కార్మిక వర్గము, 
కమ్యూనిస్టుపార్టఆధ్వర్యమున సంఘమున బలవ త్తర 
(ప్రతిపత్తిని ఆర్జించియున్నది. కార్మికులకు, ఉద్యో 
గులకు, సైనికులకు, వార్థక్య, రోగ, వికలాంగ 
తాదులకు సంబంధించిన సాంఘిక భీమావసతులు 
కట్టుదిట్టముగ ఏర్పరుపబడినవి, దేశమున తలసరి 
ఆదాయము 80౧ అమెరికన్‌ డాలర్లు (1987). 
ద్వితీయ [ప్రపంచ యుద్ధపు ఫలితముగ గృహ 
ములు ఈ దేశమున అనేకములు నాశనమెనవి. 
(ప్రణాళికలను అనుసరించి వానీ పునర్నిర్మాణము 
సాగుచున్నను, ఇప్పటికిని గృహవసతి తగినంతగ 
లేదు. "నుండి 15 వరకు వయసుకలవారికి నిర్చం 
ధోచిత (పాథమికవిద్యావిధానము అమలునడఉన్నది. 
దేశపు 1,428 శిశపాఠశాలలలో 47,500 మంది; 


ఆసీ యా 
yy 


1,874 [పయిమరీపాఠశాలలలో ౨,60,645 మంది; 
46 సెకండరీ పాఠశాలలలో 80,400 మంది; 
84 సాంకేతిక _వృ త్తీపాఠ కాలలలో 50,072 మంది; 
868 ఉన్నత విద్మాసంస్థలలో లీ6,525 మంది విద్యా 
గలు కలరు (1970-71), ఈ ఉన్నత విద్యాసంస్థ 
లలో. తిరానే విశ్వవిద్యాలయము |పముఖము. 
[గంథాలయములలో తిరానేలోని జాతీయ [గంథాల 
యము [పముఖము; ఇందు 4,80,090 సంపుఓ 
ములు కలవు. మూ్యూజియములలో తిరానేలోని పురా 
వస్తు పదర్శనళాల, 'పకృతిత త్వ _పడర్శనశాల, 
లెనిన్‌ -స్టాలిన్‌ మ్యూజియం | పముఖములు. దేశపు 
22 దినప్మతికలలో కమ్యూనిస్టుపార్ట రీకి చెందిన 
జీరీ-యీ-పాపుల్రిట్‌ ఎక్కువ [పచారమును కలిగి 
యున్నది. 15,100 శయ్యాసంఖ్యగల వైద్య 


879 


శాలలు కలవు; ఆందలి వె ద్యసంఖ్య 1880 
(1978). 


13. యాతా సొ,: య్య్మాతిక పరిశ్రమను 
(పోత ఎపాంచుటకు [పభుత్వము క్ర షిచేయు 
చున్నను యాత్రికులు ఎక్కువగ దేశమును 
దర్శించుటలేదు. 


18. (పసిద్ధ పౌరులు : 1. 
జోగూ (1895-1860), తొలుత గణరాజ్యపు 
అధ్యక్షుడై (1925), తదనంతరమున [పజల 
సమ్మతితో రాజై. దేశపురోగతికి కృషిచేసినవాడు; 
ఇటలీసేనలు దేశమును ఆ|క్ర మించినపుడు (1989) 
అతడు దేశమును వదలి పారిపోయి, కడకు |పవాస 
మున మరణించెను, 


అహ్మద్‌ బే 


నన టా. 


సో ఆస్రయా 


ముఖ్యనగరము ; వియన్నా; జెండా : ఎరుపు 
రంగున రెండు అడ్డుచారలు ఇరువై పులను కలిగిన 
తెల్పని అడ్డుచార ; జాతీయగీతము : ల్యాండ్‌ డెర్‌ 





లో స్ట్‌ ఖు 
జ! 7 we FR i 3 > ఐసెన్‌స్టా5్‌ ళ్‌ 
ర ER స అశ 3 చ 
ల, క 
గ సూకల్‌ a జ ల అభ 
కే ( సీ న్‌ శ ణో 
Sg Petr ett ge} నో జ్‌ ఖ్‌ 
టే. CE tw: 
సస wT Cg జ ~~ 4 
ui a 
శ ల్‌ ఖే 


త్‌ భ్‌ గ శల 
లి యసస్తావియిు 


పటము 4. 


బెర్టే. ల్యాండ్‌ ఆమ్‌ స్తోోమీ (పర్వతమయ భూమీ, 
నచీమహిత భూమీ) అను చరణముతో మొదలిడ 


బడునది; నాణెము : మిల్లింగ్‌ ; ఇది 100 [గో ఫన్‌ 
లుగ విభ కము; ఒక షిల్రింగ్‌ =రు. 0.29; 
కొలతూకములు : మె టిక్‌ విధానవువి; కాలగణన: 
సా. 1 గం =భారతదెశమున సా. 5 గం. 80ని. 


1. ఉనికి మొ. ;: మధ్యయూరపున భూ పరి 
వృతమై, 4622" _ 491" ఊ. అ. రేఖలకును, 
922౨'._17°10' తూ. తు. రేఖలకును మధ్యను నెల 
కొనియన్న ఆస్టి యాదేశమునకు ఉత్తరమున పళ్చిమ 
జర్మనీ, జెకోస్టోవాకియా; తూర్పున హంగరీ; 
దక్షిణమున యుగోస్టావియా, ఇటలీ; పశ్చిమమున 
లిక్టిన్‌ స్టీన్‌, స్విజర్హాండ్‌ సరిహద్దులం దున్నవి.దేశపు 
తూర్పు - పడమరల గరిష్టపు కొలత రమారమి 
55 కిమీ. ఉ తర_దకిణముల గరిష్టపు కొలత 
దాదాపు 295 కిమీ, దేశవైశాల్యము 88,849 చ. 
కిమీ. దేశమున మధ్య, పశ్చిమ (పాంతములు 


680 (పపంచ రాజ్య సర్వస్వము 


పర్వతమయములు, తూర్పున ఉన్న సమతలభూమి 
యందు సైతము చిన్న కొండలు చాల కలవు; 
ఆయినను పర్వతముల మధ్య లోయల వలన రాక 
పోకలకు తగు సదుపాయములు ఏర్బ్చడిఉన్నవి. 
దేశవు పర్వత। శేణులలో [ప్రముఖమగు ఆస్ట్రియన్‌ 
ఆల్స్స్‌లో గాస్‌ గ్లోక్‌నర్‌ శిఖరము ఆత్యున్న తము 
(8,770 మీ.). దేశమునందలి నదులలో డొన్యూబ్‌ 
[ప్రముఖము ; ఇది ఈ దేశపు ఈళాన్య ప్రాంతమున 
947 కిమీ. దూరము [పవహించుచున్నది; [ప్రవ 
హించినంతమేరన, నాకాయానమునకు ఇది అను 
కూలము; ఉపనదులు కొన్ని= ఇన్‌, ఎన్స్‌. దౌ, 
మురా అనునవి. ఈ దేశముననే (ప్రవహించి, 
డాన్యూబ్‌లో చేరుచున్నవి. ఆల్ప్స్‌ పర్వతపు 
సరస్సులలో కొన్ని, కొంతవరకు ఈ దేశపు సరి 
హద్దులలో ఉన్నవి, 


2 ఫీతోష్టస్థితి మొ. : ఉనికి, ఎత్తులను బట్టి 
శీత్రోష్ట స్థితి యందును ఆయా పాంతములలో 
వైవిధ్యము కలదు. కొన్ని _పాంతములందు ర్థీత్ర 
కాలమున తాపక్రమము 9° ఫా. వరకు పడిపోవును. 
కొన్ని తావులలో జులై మాసమున అది 68° ఫా. 
వరకు పోవును. వర్షపాతము సాలున |పదేళ ములను 
అనుసరించి 67 సెం.మీ. నుండి 17/9 సెం.మీ. 
వరకు మారును. దేశమున ఆడవు లెక్కువ; అందు 
ఆకురాలు తరగతివియు, సూచ్య గజాతివియు 
వృక్షములు కలగాపులగ ముగ ఉన్నను, 1200 మీ.కు 
పైన పర్వతభూములందు సూచ్యగ్యజాతివి మృాతమె 
కననగును. వె విధ్యముకల వన్యజంతు సంత తియు, 
పక్షిసంతకియు కలదు. ఈ వెవిధ్యము అంతరింప 
కుండుటక్రై వేటవిషయమున (ప్రభుత్వము కట్టుదిట్ట 
ములను ఏర్పరచినది. 


ల్‌, జననంఖ్య మొ. : 1971 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 14,56,408 ; జన 
సాం|దత చ. కిమీ.కు 89. దేశపు నగరములలో 


వియన్నా (జ. సం, 16,14,841), గాజ్‌ 
(2,48,509), లిన్‌జ్‌ (2,02,874), సాల్‌ జ్‌ బర్గ్‌ 
(1,28,545), ఇన్స్‌బక్‌ (1,15,197) [ప్రముఖ 
ములు. పజలలో 80% పల్లెలందు వసించుచున్నారు 
(2,000 లోపుగ జనసంఖ్య కలిగినది పల్లె. 
[ప్రజలలో 09% కు మాతృభాష జర్మన్‌. హంగేరి 
యన్‌, [కోషియన్‌ భాషలను మాటాడువారు 
తూర్పున సరిహద్దు రాష్ట్ర ములలో అత్యల్ప సంఖ్య 
లలో కలరు. జనులందు 88.98% రోమన్‌ కేతలిక్‌ 
సం|పదాయపు క్రైస్తవులు ; 1.11% తక్కిన సం|ప 
దాయముల క్రైస్తవులు; 8,/6% నాస్తికులు. 
యూదులు దాదాపు పదివేల మంది కలరు. మత 
స్వెచ్చ, చట్టరీత్యా, పౌరులకు కలదు. 


4. సమాచార సా. ; తంతి, తపాలా, టెలి 
ఫోను, రేడియో, టెలివిజన్‌ సంస్థలు [పభుత్వాదిన 
మున పనిచేయుచున్న వి. దేశమున 15,46,719 
బెలిపోనులు కలవు(1972). చెలివిజన్‌ సౌకర్యము 
15055 నుండి కలదు. 


5. యాన సొ.: దేశమున కేంద |పభుత్యపు 
రోడ్డ నిడివి 9,260 కిమీ; రాష్ట్ర పభుత్యముల 
రోడ్డ నిడివి 22,594 కిమీ. రైలుమార్గముల నిడివి 
5,910 కిమీ. ఇందు ,85” కిమీ. ల దూరము 
వరకు రైళ్లు విద్యుత్‌ సహాయమున నడచుచున్నవి; 
ఇవిగాక (పయివేటు సంస్థల ఆధిపత్యమున ఉన్న 
రైలు రోడ్డ నిడివి 686 కిమీ, (1970). దేశమున 
ఉన్నతస్థాయికి చెందిన 8 విమానాశయములు- 
వియెన్నా, లిన్‌జ్‌, సాల్ట్‌ బర్డ్‌, గాజ్‌, క్లాగ్‌ ద్‌ ఫర్డ్‌, 
ఇన్స్‌[బక్‌ నగరములందు - కలవు. దేశీయమగు 
విమానయాన సంస్థయగాక, పెక్కు అంతర్జాతీయ 
విమానయాన సంస్థలును వీనిని తమ మజిలీలుగ 
వాడుకొనుచున్న వి. డాన్యూబ్‌ నది ద్యారా సరకు 
లను, |పయాణికులను తరలించుటకు 18,66లి 
నౌకలు ఉపయోగపడుచున్నవి. ఈ దేశపు విదేశ 


ఆ 


ప్యాపారము, ఒక ఒడంబడికను అనుసరించి, ఇటలీ 
దేశపు టిస్టీ రేవు ద్వారా సాగుచున్నది. 

6. చరిత : చర్మిత పూర్వయుగమున సైతము 
ఈ దేశమున మానవావాసములు ఉండినటుల అవ 
శషముల వలన తెలియవచ్చుచున్న ది. బారి తక 
యుగమున (క్రీ.పూ. 15లో ఈ పాంతమును రోమక 
సా[మాజ్య సేనలు వళపరచుకొనినవి. అంతకు 
పూర్వమె కెల్టులు మొదలగు కొన్ని [పాచీనజాతుల 
వారు ఆట ఆవాసములను ఏర్పరచుకొని ఉండిరి. 
రోమనులు దేశమున నువ్యవస్థితపాలనను ఏర్పరచి, 
నగరములను నిర్మించిరి. |పస్తుతపు వియెన్నా 
మొదలగు పెక్కునగరములు తొలుత వారి వలన 
నెలకొల్పబడినవియే. రోమన్‌ సా [మాజ్యము 
విచ్చిన్నతచెందగా (క్రి. శ. 800), ఈ _పాంతము 
షార్లమెన్‌ అను _పముఖ సార్వభొముని సామాజ్య 
మున సరిహద్దుసీమయైనది. తదనంతరమున 10 వ 
శతాబ్దమున పవిత్ర రోమక స్మామాజ్యమున అంత 
ర్భాగమెనది. ఆ కాలమున ఓస్టర్‌ రీచ్‌ (తూర్పు 
రాజ్యము) అని ఇది వ్యవహృతము. ఆ బర 
వికృతిచెంది ఆస్ట్రియా అయినది: రోమక సామా 
జ్యమును 18 వ శతాబ్దమున పాలించిన రుడాల్స్‌ 
ఫాన్‌ హాట్స్‌బర్ష్‌ ; ఆస్ర్రియాను తన కుమారులలో 
ఇరువురకు ఇచ్చెను (1282). ఆటనుండి హాట్స్‌బర్ష్‌ 
అనబడిన ఆ వంశపువారి అధీనమున ఈ రాజ్యము 
అతి దీర్భకాలము ఉండినది. ఆ వంశపు |పతిష్ట 
చార్డెస్‌ I (1516-1556) కొలమున పతాక స్థాయిని 
అందుకొనినది. ఈతడు మాతృసంబంధము వలన 
స్పెయినునకును, _ ఎన్నుకొనబడుటవలన పవిత్ర 
రోమక సామాజ్యమునకును ఆధిపతియె ఆస్ట్రియా, 
'స్పెయిన్‌, నెదర్‌ లాండ్స్‌లను, ఇటలీలో అత్యధిక 
భాగమును, అమెరికా ఖండమున విశాలపాంతమును 
పరిపాలించెను. ఆతడు రాజ్య పరిత్యాగమును 
చేయుచు, ఆస్ట్రి యాను తనసోదరుడ గు ఫెర్డినాండ్‌ కు 
ద త్తముచే సెను. అదివరకే హంగరీ, బొహీమియా 


శ్రి 


యా 681 


దేశములకు ఫెర్డినాండ్‌ చపధువు; కావున ఆస్ట్రి 
యాయు, పానితో పాటుగ ఫెర్టినాండ్‌కు దక్కి., 
ఆ వికాలరాజ్యమంత యు ఆతని వంశికుల అదీనము 
ననే 1818 వరకు ఉండినది. ఈ మధ్యకాలమున 
యూరసియరాజ్యముల చర్మితలో కలిగిన పలు 
సంఘటనల [పభావము వలన ఆస్తి యాయు పలు 
విపర్ణయములకు లోనై నది. 

1701 నుండి 1714 వరకు సాగిన స్పానిష్‌ 
వారసత్వ సం గామమున ఆస్ట్రియా పాల్గొనిన 
ఫలితముగ బెల్టియం, ఇటలలోని కొన్ని (పాంతములు 
ఆస్ట్రి యాకు దక్కినవి. ఇటలీలోని ఆ [పాంతము 
లలో కొన్నిటెని 1/85 లోను, తక్కినవానిని, బెల్లి 
యమును, నెపోలియన్‌తో సాగించిన యుద్ధముల 
ఫలితముగను (1797-1805) ఈదేశము పోగొట్టు 
కొనినది. నెపోలియన్‌ పతనముచెందిన తరువాత, 
మెట్టర్‌నిక్‌ అను ప్రధాని నాయకత్వమున ఈదేశ ము 
1815 నుండి 1848 వరకు యూరపీయ రాజకీయ 
ములలో [పముఖప్మాత వహించినది. 1846 లో 
సా మాజ్యమున విప్తవములు చెలరేగగ మెట్టర్‌ నిక్‌ 
దేశ భష్టుడయ్యెను. విప్టవములు అడచి వేయబడినను 
[ప్రభుత్వము బలహినమయ్యెను. జర్మన్‌ రాజ్యము 
లందు [ప్రష్యా ఆ గస్థానమును చేపట్టి, జర్మను 
రాజకీయరంగము నుండి ఆస్ట్రియా వె దొలగునటుల 
చేసినది (1866). హంగరీ యందలి జాతీయ 
వాదులు తిరుగుబాటువచేని, ఆస్ట్రి యాతో పాటుగ 
హంగరీయు సమాన, పతిప త్తితోమనుటకు చ క్రవ ర్రిని 
ఆంగిక రింపజేసిరి (1867). రాజ్యము ఆంత టినుండి 
ఆస్ట్రి యా-హంగరి అనుపేరున వ్యవహృత మైనది. 
కాని సా మాజ్యమునందలి సెర్పులు మా(తము 
అసంతృప్తులై యుండిరి. ఈ పరిస్థితిలో దేశపు 
సింహాసనమునకు వారసుడగు |ఫాన్సిస్‌ ఫెర్డినాండ్‌, 
సెర్చ్‌ జాతీయవాదులచేత చంవబడెను (జూన్‌ 28, 
1914. 'సెర్చియాదెళపు |పోత్సాహము ఇందులకు 
కలదని భావించి, ఆస్ట్రియా సెర్చియాపై యుద్ధము 


682 పపంచ రాజ్య సర్వ స్వము 


(పకటించినది. ఇదియే [పథమ (పపంచయుద్ధముగ 
పరిణమించి నవంబరు 11, 1918 వరకు సాగినది, 
ఆ యుద్ధమున ఆస్టియాయు, దానికి సాయపడిన 
జర్మనీ, తుర్కీలును ఓడిపోయినవి. తతృలిత 
ముగ ఆస్ట్రియా యందలి జర్మన్‌ [పాంతములు 
మ్మాతమె ఆ రాజ్యమున ఉండునటులను, తక్కినవి 
స్వతర్యతములగు నటులను నిర్ణయము జరిగినది 
(1919). 


తరువాత జర్మనీలో నాజీనియంతయగు హిట్టరు 
ఆధికారమును గహించినతరువాత, అతడు జర్మను 
పజలను సమీకరించుటకు చేసిన దుస్సాహసపు 
కృషికి ఫలితముగ ఈదేశము జర్మనీలో లీనమైనది 
(1938). దికకీయ పపంచయుద్దపు ఫలితముగ 
జర్మనీ పరాజితమైన తరువాత, ఈ దేశము మిత 
రాజ్యముల వళ మైనది (ఏప్రిల్‌, 1946). అంతట 
దేశముయు.సై., ఫ్రాన్స్‌, టిటన్‌, సోవియట్‌ సేనల 
వశమున వివిధ మండలములుగ విభ కమైనది. 
1956 లో దేశమున ఆక్రమణరాజ్యముల అను 
మతితో ఒక తాత్కాలిక [పభుత్వము ఏర్పడినది. 
ఈ _పభుత్వము ఆ ఆ(క్రమణరాజ్యములతో జరిపిన 
సంపతింపుల ఫలితముగ మె, 1855 లో దేశము 
స్వతంతమైనది. ఆ స్వేచ్చకు [పతిఫలముగ 
యూరపయ రాజకీయములందు శాశ్వతముగ తటస్థత 
వహించి వ్యవహరించుటకు ఈదేశము అంగీక 
రించినది. 


7. పరిపాలన: [పథమ [పపంచ యుద్దానంత 
రమున ఈదేళము గణరాజ్యముగ రూపొంది, 
1020లో ఒక రాజ్యాంగమును ఆమోదించినది. 
ఇది 1929 లో కొన్ని సవరణలను పొందినది. 
ఆ సవరణపొందిన రాజ్యాంగమే |పస్తుతమున 
అమలున ఉన్నది. దీనిని అనుసరించి దేశమున 
సమాఖ్యా పద్ధతిన (ప్రభుత్వ పాలన సాగుచున్నది. 


దేశమున తొమ్మి దిరాష్ట్ర ములు కలవు. దేశాధ్యక్షుడు 
ఆరేండ్డకొక సారి [ప్రజలచేత ఎన్ను కొ నబడును. 
కెంద్రమున శాసన నిర్మాణాధికారము పార్గమెంటున 
న్యస్తము. ఈ పార్టమెంటున జాతీయ సభ (నేషనల్‌ 
రాట్‌), సమాథఖ్యాసభ (బందేస్‌ రాట్‌ ) ఆను రెండు 
కక్ష్యలు కలవు. ఇందు తొలుతటిదాని సభ్యసంఖ్య 
165. వీరు నాలుగేండ్లకు ఒకతూరి 65 నియోజక 
మండలముల నుండి, న్రైప్పశత్తిక (పాతినిధ్య పద్ధతిన 
ఎన్ను కొనబడెదరు. సమాఖ్యాసభ యందలి సభ్య 
సంఖ్య 50. రాష్ట్ర శాసనసభల వలన, ఆయా రాష్ట్ర 
ముల జనసంఖథ్యా నిష్పత్తిని అనుసరించి ఏరిఎన్నిక 
జరుగును. పార్లమెంటున బలముక లవానిని |పధాని 
(చాన్సెలర్‌ )గ అధ్యక్షుడు నియమించి, ఆతని 
సలహాను అనుసరించి తక్కిన మం తులను నియ 
మించును. మం|తులు పార్గమంటున సభ్యులై ఉండ 
వలయునను నియమములేదు. రాష్త్ర, కేం దముల 
మధ్య అధికార విభజన రాజ్యాంగము ద్వారా 
సునిక్చితము. దేశమున |పజాపక్షము, సోషలిస్టు 
పార్టీ అనునవి |పముఖ రాజకీయపక్షములు. 197. 
ముదలుగ |పభుత్వము సోషలిస్టపార్టీ వశమున 
ఉన్నది. వియన్నా యందలి సుపమ్‌కోర్టు ఆధ్వర్య 
వమున దెళమున వివిధ స్థాయీలలో న్యాయ నిర్వ 
హణ సాగుచున్నది. రాజ్యాంగ వ్యవహారముల బన 
యమున, పరిపాలనావిషయమున వచ్చు వివాదముల 
నిర్ణయ మునకు పత్యేక ఉచ్చతమ న్యాయస్థానములు 
కలవు. జడ్డిలను కేంద వభుత్యమే నియమించును; 
ఒకసారి నియమితుడగు జడ్జిని తొలగించుటయు. 
బదిలీచేయుటయు నిషిద్ధములు, ఊరిశిక్ష రద్దుచేయ 
బడినది, 


8. దేశరక్షణ : దేశమునకు మూడు బిగేడుల 
భూతలసేన కలదు. అందలి సైనికస.ఖ్య 14,200. 
ఇదిగాక కోరినవెనువెంటన సైన్యమున చేరగల 
శిక్షితుల సంఖ్య 88,000 (1968). భూతలసేన 
యందు అంతర్భాగముగనె వాయుసేన కలదు. 


ఆస్ర్రియా 688 


రెండు దళముల పోరాటపు బాంజరులుమ, తదను 
బంధ వివిధ విమానములును కలవు ; అందలి 
సైనిక సంఖ్య 4,000. 


9. అంతర్జాతీయ నం: 1955 మొదలుగ 
ఈ దేశము ఐ.రా.స. యందును తడనుబంధ 
(పత్యేక సంస్థలందు 'పెక్కింటను సభ్యత్వముక లిగి 
యున్నది. యూరపీయ సమితి (కౌన్సిల్‌ ఆఫ్‌ 
యూరప్‌)న ఈ రాజ్యమునకు సభ్యత్వము కలదు. 
100కు పైబడిన అంతర్జాతియసంస్థలలో సభ్యత్వము 
ఆస్ట్రియాకు కలదని 1970లోని లెక్కల వలన 
తెలియవచ్చుచున్న ది. 


10. ఆర్థిక రంగము : వ్యవసాయము, పరి 
[శమలు, యాతికుల వలని ఆదాయము- అను 
మూడింటి పైన ఈ దేశపు ఆర్థికవ్యవస్థ ఆధారపడి 
ఉన్నది. దేశపు తలసరి ఆదాయము 1,57లి 
అమెరికన్‌ డాలర్దు (1969). దేశపు భూమియందు 
47.2% వ్యవసాయభూమిగను, 88.9% ఆటవీ 
భూమిగను ఉన్న వి. వ్యవసాయోత్పత్తులలో గోధుమ, 
రై ధాన్యము, ఓట్టు, బార్జీ, ఉరలగడ్డ, చక్కె_రవీటు 
[క్రమముగ గణనీయములు. ఆహార విషయమున 
దేశము స్వయంపోషకముగ ఉండుటయేగాక, కొంత 
భాగమును ఎగుమతిచేయుచున్నది. దేశపు ఎగు 
మతుల విలువలో 4 6% కాతము ఆహార వస్తువుల 
ఎగుమతివలన లభించుచున్నది( 1968). వ్యవసాయో 
త్పత్తులలో విలువనుబట్టి మూడింట రెండువంతులు 
పాడిపరిశ్రమ వలన వచ్చుచున్నది. బీడుభూములు, 
గడ్డిమెదానములు విరివిగ ఉండుటవలన పశుపోషణ 
బాగుగ అభివృద్ధిచెందినది. పాలిచ్చు ఆవులు 
11,28,100; మాంసమునకు పనికివచ్చు గోసంతతి 
24,88,100; దాదాపు లీ1 లక్షల పందులు ; 
126,800 గొరెలు; 76,900 మేకలు; 58,900 
గు[రములు కలవని అంచనా. దాదాపు 70,000 
పశువులు సొలున విదేశములకు ఎగుమతి అగు 


చున్నవి. మత్స్యపకిశ్రమకు అవకాశములు తక్షువ, 
అడవులలో 178% న వ్య కిగత స్వామ్యములు 
కలవు; 22% మాతమె కేంద, రాష్ట్ర, స్థానిక 
పభుత్య్వముల వశమున ఉన్నది. కలపవ్యాపార 
మన (ప్రపంచరాజ్యములలో నాలుగవదిగ (కెనడా, 
స్వీడెన్‌, ఫిన్‌లాండుల తరువాత) ఈ రాజ్యము 
లెక్కకు వచ్చుచున్నది. దెశపుఎగుమతుల విలువలో 
7% కలప వలన లభించుచున్నది. అడవులు అంత 
రించిపోవుటను నిరోధించుటకై |పభుత్వము తగు 
శాసనములను చేసి అమలుచేయుచున్నది. ఖనిజో 
త్పృత్తులలో మాగ్నజైట్‌, గాథైెట్‌, పె టోలియం 
[ప్రముఖములు, [పపంచపు మాగ్నజ్జై ట్‌లో సగము 
ఈ దేశమున లభించుచున్న డి. అతు తమపు 
గావైట్‌ను విరివిగ |తవితీయుటలో ఈదేశపుదే 
అ(గస్థానము. 'పెటోలియము లభించు యూరపీయ 
దేశములలో రుమేనియా తరువాత లెక ,_కువచ్చునది 
ఈ దేశమే. తక్కిన ఖనిజములలో సీసము, తుత్తు 
నాగము, రాగి, రాతిఉప్పు, కయొలిన్‌ లెక్కింప 
దగినవి. దేశపు పరిశ్రమలలో |పముఖములై నవి 
జాతీయములు చేయబడినవి. దేశపు విద్యుదుత్పత్తి 
2.57 కోట్ల కివా, (1968) ; ఇందు ఆధికాంశ ము 
జలవిద్యుత్తు. సమష్టి జాతీయోత్స త్రిలో సగమునకు 
పెగా, పరిిశమల వలన లభించుచున్నది. ఉక్కు, 
ఇనుములకు సంబంధించినవి దేశమున ముఖ్యపరి శ 
మలు. యాం[తిక శకటముల ఉత్పత్తి అందు 
[ప్రముఖము. జవుశీ పర్మిశమ యందు పలువురు 
కార్మికులు బీవించుచున్నారు. వైద్యుతిక పవికర 
ముల, రసాయనికవస్తువుల పర్మిశమలును బాగుగ 
అభివృద్ధిచెందినవి. దేశపు ఎగుమతుల విలువ 
7,899.1 కోట్ల షిల్పింగులు. దిగుమతుల విలువ 
10,447.6 కోట్ల ష్‌ల్రింగులు (19/1), బడ్జెటరీ 
వ్యయము 182,202 కోట్ట షిల్టింగులు (1972). 


11. సాంఘిక రంగము: అత్యంతాధుని 
కము, సుసంస్కరితము, [శేయోదాయకము, అత్యు 


684 [పపంచ రాజ్య సర్వస్వము 


త్రమమునగు సాంఘిక భ|దతావ్యవస్థ కలిగిన దేశ 
ములలో ఆస్ట్రియా ఒకటి. అప్పటికి అమలులో 
ఉండిన సాంఘిక ఖీమా శాసనములన్నియు 1956లో 
కోడీకరింపబడి, తదాదిగ అమలులో ఉన్నవి. 
రోగము, ఆంగవైక ల్యము, అశక్తత, వార్ధక్యము, 
నిరుద్యోగము అనువానికి సంబంధించిన వివిధ 
ఖీమాపద్దతులు అమలున ఉన్నవి. నిరుద్యోగభృతి, 
సాధారణముగ ఉద్యోగమున సంపాదించగలుగు 
జీతమున 50% ఉండును. ఇట్టి సాంమిక పింఛనుల 
కును. భదతాచర్యలకును సంవత్సరమున 4 శత 
కోట్ల షిల్టింగులు వెచ్చింపబడుచున్నడి (1969). 
గృహవసతి చక్కగ కలదు; ఆయినను ఇంకను 
అందు అభివృద్ధి సాధింపబడుచున్నది. దేశమున 
నిరక్షరాస్యత 2% కు లోపుగ ఉండును. 6 నుండి 
15 ఎండ్ల వయసువరకు ఉచితముగ నిర్భంధ రీతిలో 
విద్యబో ధింపబడుచున్న ది, దేశపు 5,741 [పయిమరీ 
పాఠళాలలలో 9,74.510 మంది, 567 సెకండరీ 
పాఠళాలలబో 2,72,417 మంది విద్యార్థులు కలరు 
(1971.72). ఇవిగాక వ్యాపార పాఠకాలలు 54లో 
11.646 మంది (1970-71), 147 సాంకేతిక 
పాఠశాలలలో కీ1,589 మంది చదువుచున్నారు 
(1971-78). దేశమున 17 విశ్వవిద్యాలయములు 
కలపు. వీనిలో వియెన్నాలోనిది అత్యంతక్యాతిని 
పొందినది. అన్ని విశ్వవిద్యాలయములలోని మొ త్రపు 
విద్యార్థి సంఖ్య 60,170. ఆస్టి9యాదేశము తొలుత 
నుండియు లలితకళలకు_- ఇందును [ప్రముఖముగ 
సంగీతమున- పేరుగన్నది. దేశమున అయిడు లలిత 
కళా కళాశాలలు కలవు ; ఆందలి విద్యార్థి సంఖ్య 
8,711. దేశమున మొత్తపు (గంథాలయముల 
సంఖ్య రమారమి 8,000. ఏనిలో ఆస్ర్రియాజాతీయ 
[గంథాలయము చాల పేరొందినద్‌ ; అందలి గంథ 
సంఖ్య 18,891,176. దెళమున మ్యూజియములు 
105 కలవు. వియెన్నా యందలి లలితకళా 
మ్యూజియం వీనిలో |పముఖము ; దీనిలో 17వ 


శతాబ్దికి చెందిన యూరపీయ కళాఖండములే గాక, 
పాచ్య దేశీయ స్నుపసిద్ధ కళాఖండములు అనేక 
ములు కలవు. లి2 దినప|తికలు [పచారమున 
ఉన్నవి. వీనిలో వియెన్నా నుండి వెలువడు 
'కురియెర్‌' అత్యంత పచారము కలది (1971). 
దేశమున వైద్యసౌకర్యములు విదివిగ కలవు. ఆను 
పతుల, నర్సింగుహోముల సంఖ్య ౨05 ; అందలి 
శయ్యాసంఖ్య 76 494; వెద్యసంఖ్య 18,747 
(1969). వియన్నాయందలి వై ద్యశాస్త్రక ళాశాలలు 
జగత్‌ (పసిద్దములు, దేశపు ఆరోగ్యా, శమములు, 
ఉషప్ప్టజల కుండములు, దేశీయులనేగాక విదేశీయులను 
'సెతము ఆకర్షించుచున్న వి. 


12. యాతా సొ.: దేశపు విదేశీయ వినిమయ 
[దవ్యపు వనరులలో యా తికుల వలని ఆదాయము 
[ప్రముఖము. సంవత్సరము పొడవున యాత్రికులు 
దేశమును దర్శింతురు. ఎండాకాలమున |క్రీడోత్సవ 
ములును, సాంస్కృతిక |పదర్శనలును, పకృతి 
దృశ్యములును యా తికులను ఆకర్షించును. చలికాల 
మున మంచునేలపై విహారము (స్కయింగ్‌) ను, 
గానసభలును, వారిని అకర్షించుచున్నవి. దేశపు 
4000జనావాసములలో 1780 యా తా|పాముఖ్యము 
కలవిగ గణసీయములు, 1968 లో 78,48,584 
మంది విదేశీయులు దేశమును దర్శించిరి. 


18. (పసిద్ధ పౌరులు : ఆస్ట్రియా దశము 
కళాకారులకు, రచయితలకు, వైజ్ఞానికులకు నెలవుగ 
తొలుతనుండియు పేరుగన్నది. పాళ్చాత్య సంగీత 
మునకు |ప్రసిద్ధిని సమకూర్చిన వాగ్గేయకారులు 
పలువురు అట జన్మించిరి, వారిలో 1. ప్రార్డ్‌ 
జోసెఫ్‌ హైడెన్‌ (1792-1809), 2. వుల్ఫొగాంగ్‌ 
ఆమాడియస్‌ మోజార్డ్‌ (1756-91), 8. ఫ్రాంజ్‌ 
మాబర్డ్‌ (1797-1828) విశ్వవిథ్యాతిని ఆర్జించిరి. 
ఆస్ట్రియాలో జన్మించకపోయినను ఆ దెశమున 
నెలవును ఏర్పరచుకొనిన వాగ్లేయకారులలో 4. 


లడ్విగ్‌ పాన్‌ బీతోవెన్‌ (1770-182), క. యోహా 
నెస్‌ బామ్‌ (1888-97; గణసీయులు. మనో 
విశ్లేషణాశాస్త్ర జనకుడుగ |పశంసితుడగు 8. 
సిగ్మండ్‌ |ఫాయిడ్‌ (1856-1989) ఆస్ట్రియా 
వాసియే. ఆస్థి యాదేశియలలో పలువురు నోబెల్‌ 
బహుమానములను ఆర్హించిరి. వీరిలో భౌతికశాస్త్ర 
పండితులు 7. ఎర్విన్‌ షోడింగర్‌ (1887-1861) 
8. విక్టర్‌ హెస్‌ (1888-1964), రసాయనశాస్త్ర 
పండితులు 9. (విజ్‌ పీగెల్‌ (1889-1980), 10. 
రిచర్‌ సిగ్మండీ (1865-1925), 11. రాబర్‌ 

(6౮ i ట 
మూన్‌ (జ, 1900), 18; వుల్స్‌గాంగ్‌ ఫౌలి 


685 


(జ. 1900), కారీరకళాస్త్రపండితులు 18, రాబర్ట్‌ 
బరానీ (1876-1986), 14. జూలియన్‌ వాగ్నర్‌ - 
జప్‌రెగ్గు (1857-1960, 15. కారల్‌ లాండ్‌ 
స్టినర్‌ (1868-1948), 16. టో ఓలోవి (జ. 
1878,, 17. కారల్‌ ఫెర్డినాండ్‌ కోరీ (జ.15606), 
ఆతని భార్య 18. జెర్తి తెరెసా రానిజ్‌ కోర్‌ (జ, 
1896). శాంతిసాధకులు 19. శ్రీమతి బెర్తా కిన్‌స్కీ 
ఫాన్‌ నత్నర్‌ (1848-1314), 20. ఆల్‌ ఫెడ్‌ 
హెర్‌మన్‌ ఫీడ్‌ (1884-1921) కలరు. |పసిద్ధ 
జన్యుకాస్ర్రవేత్త 21. [గెగర్‌ యోహన్‌ మెండెల్‌ 
(1822-84) ఈ దెశీయుడే. 


4. ఇటలి 


ముఖ్యనగరము : రోమ్‌ (రోమా); జెండా : 
ఆకుపసిమి, తెలుపు, ఎరుపురంగుల నిలువురేఖలు 
కలది; జాతీయగీతము : “తెల్పి డి ఇటాలియా' 
(ఇటాలీయ సోదరులారా) అను పదములతో ఆరం 
భితమగునది; నాణెము: లీరా; ఇది 100 సెంటి 
సిమోలుగ విభ క్ర్షము; 100 లిరాలు జరు. 1-20; 
కొలతూకములు : మెటిక్‌ విధానపువి. కాల 
గణన: సా, 1 గం = భారతదేశమున 
సాక్‌ గం. లీ0ని, 


1. ఉనికి మొె.: యూరపు ఖండపు దకిణ 
భాగమున 47ికకి0ో' నుండి 8547 &. అ. 
రేఖలకును, 6°క8ి2ి'59' నుండి 18°81'18'' తూ. 
తు. రఖలకును మధ్యన వి స్తరించియన్నది ఈ 
రాజ్యము. ఇటాలియన్‌ ద్వీపకల్పముతోపాటుగ 
ఈ అవధులలోనే -ఇమిడిఉన్న [పముఖ ద్వీపములగు 
సిసిలీ, సార్జినియాలును, మరికొన్ని అల్పద్విపము 
లును, ఇటలీ రాజ్యమున ఆంతర్భాగములుగ పరి 
గణసీయములు [కాని ఇటలీయ ద్విపకల్పము 


నందలి రండు పాంతములు - సాన్‌ మారినో 
(99 చ. కిమీ ) వాటికన్‌ నగరరాజ్యము (108.7 
ద, ఎకరములు) అనునవి _ స్వతంత రాజ్యము 
లుగ |పతిప తిని కలిగియున్నవి |. బూటు తొడిగిన 
కాలివలె రూపుగొనిఉన్న ఇటలీయ ద్వీపకల్పపు 
వాయవ్య - ఆగ్నేయముల నిడివి 1,160 కిమీ. ఇది 
మధ్యధరా సముదములోనికి చొచ్చుకొని ఉన్నది, 
ఆ ద్విపకల్పపు తూర్పు - పడమరల గరిష్టపు 
కొలత 216 కిమీ.; కనిష్టపు కొలత 128 కిమీ, 
(ఫాన్స్‌, స్విజర్‌ లాండ్‌, ఆస్ట్రియా, యుగోస్తావి 
యాలు ఈ దేశమునకు ఉత్తరపు సరిహద్దున 
ఉన్నవి. ద్వీపకల్పపు తీరరేఖనిడివి 4,160 కిమీ. 
ఈ ద్వీపకల్పమునకు తూర్పున అడియాటిక్‌ 
సము దము, దక్షిణమున అయోనియన్‌ సము 
దము, పశ్చిమమున త్మిరెనియన్‌ సమ్ముదము 
కలవు. ద్వీపకల్పపు దక్షిణాగమునకు, దరిదాపు 
లలో సిసిలీ ద్వీపము (25,709 చ. కిమి.) ను, 
సిసిలీకి వాయవ్యమున  క2(0 కిమీ. ల దూరమున 


)ర్రగ్రి [ప్రపంచ రాజ్య సర్వస్వము 


సార్జినియా ద్వీపము (24,809 చ. కిమీ.) ను 
కలవు. రాజ్య మొత్తపు వైశాల్యము 8,01,195 

ఉత్తర [పాంతమునందలి ఫో నదీలోయయు, 
దక్షిణపు సన్నని తీరమైదానములునుతప్ప మిగిలిన 
ఇటలీదేశమంతయు పర్వతమయభూమిగ లెక్కింప 
దగి ఉన్నది. (ఫాన్స్‌, స్విజర్‌ లాండు దేశములను 


1 మైలు 16011 మీ 


చు $9 1% 
చో. A) 


పటము ర్‌. 
తగిలెడు ఉత్తరపు సరిహద్దునఉన్న ఆల్ప్స్‌ పర్వత 
[పాంతమున సిద్ధ సరోవరములు _ కోమో, 
మాగియోర్‌, గర్జా అనునవి - కలవు, వీనినుండి 
వెలువడిన ఆరు చిన్ననదులు దక్షిణముగ (పవ 
హించి, పో నదిలో కలియుచున్నవి. ఆల్‌ 
పరత భూమిని ఆశయించి, ఇటలీదేశపు [ప్రముఖ 
నదియగు, పో నది, పశ్చిమమునుండి తూర్పునకు 


[ప్రవహించుచున్నది. ఇటలీదెశపు వి స్తృతిలో 17% 


కాత్రపు భూమియందలి వర్షజలము ఈ నదిలో చేరు 
చున్నది. ఈ నదిలోయ, వ్యావసాయికముగను, 
పారి క్రామికముగను, దేశమునకు హృదయసీమగ 
సేరొందినది. 





ఆల్‌ పర్యతపు శిఖరములందెల్ర మాంటీ 
రోసా (4,685 మీ.) ఉచ్చతమము. పో నదికి 
దక్షిణమున అప్పెనైన్‌ పర్వతశ్రేణి మొదలిడి, 
ఉత్తర దక్షిణములకు వ్యాపించి, ఇటలీదేశపు 
వెన్నెముకగ ప్రసిద్ధిని ఆర్థించినది. ఈ పర్వత శ్రేణి 
యందు జనించి, పళ్చిమమునకు [ప్రవహించు పెక్కు 
చిన్ననదులు కలవు; వానిలో ఆర్మో, వెబర్‌ ఆను 
నవి పేరొందినవి. ఆప్పెనై న్‌ పర్యత|శేణియందలి 
రిఖరములలో ఎత్తున మిన్నయైనది గాన్‌ సస్సో 
(2,810 మీ) ద్వీపకల్పపు తూర్పుతీరమున, 
నెపిల్స్‌ ఆకాతమును ఆనుకొని వెసూవియస్‌ అగ్ని 
పర్వతము కలదు. ఇది ఇప్పటికిని రగులుచునే 
ఉన్నది. యూరపు ఖండపు ముఖ్యభూభాగమున 
కననగు రగులుచున్న అగ్విపర్వతము ఇది ఒక్క. 
టియే. తీరమెదానములు చాల సన్నముగ ఉన్నను, 
ఆందు అపూలియా, నేపిల్స్‌, రోమ్‌, లివర్నో పరి 
సరముల మెదానములు లెక్కింపదగినవి. పశ్చిమ 
తీరమున పర్వతభూమిలోనికి సమ్ముదము చొచ్చు 
కొని వచ్చుటవలన సహజముగ రూపొందిన నౌకా 
శ్రయములు - నేపిల్స్‌, లివర్నో, లా స్పీజియా, 
జెనోవా, సవోనా అనునవి _ సుపసిద్ధములు. ఇవి 
గాక అడియాటిక్‌ సముదతీరపు నిమ్నభూము 
లందును వెనిస్‌, బారీ, (బిందిసి, తరంతో నగర 
ములవద్ద సహజనౌకాశ్రయములు రూపుగొన్నవి. 


ద్వీపకల్ప భాగమునుండి సన్నని మెస్సీనా జల 
సంధిచేత వేరుచేయబడి ఉన్న సిసిలీ ద్వీపమున 
మడోనీ పర్వత శేణియు, కటానియా మైదానమును 
గణనీయములు, ఈ ద్విపమునందున్న ఎత్నా 
(8,279 మీ.) అను ఒకే ఒక అగ్విపర్యత ము 
ఈనాడును రగులుచునే ఉన్నది. 


త్మిరేనియన్‌ సము[ద పరివృతమగు సార్టినియా 
ద్వీపము చాలవరకు పర్యతమయము. ఇందలి 
శిఖరములలో అత్యున్నతము జెన్నార్‌ జెంటూ 


(1,884 మీ.). స్య్‌పపు ప్రత! 
ఉత్తర [పాంతపు ఓ జియేరీయు ణ [(పాంతపు 
త వె కాల్లు న. అనుసరించి, 
పముఖములు. 


PA ఫీతోష్టస్థీతి మొ : |పాదేశికరీతిని, ఉన్న 
తిని అనుసరించి దేశపు వివిధ |పాంతముల శీతోష్టత 
లందు మార్పులు కననగుచున్నవి. అయినను 
గరిష్టోష్టత జులై _ ఆగస్టుల లోను, కనిష్టోస్టత 
డిసె య న జనవరులలోను దేశమున వేద్యములగు 

చున్నవని చెప్పవచ్చును. పో నదీ పరిసరపు మైదాన 
మున సాలీనా సరాసరి ఉష్ణోగత కకి ఫా.; సిసిలీ 
యందు 64°; తీరమైదానములందు 58%). పో నదీ 
తోయయందును, ఆల్ప్స్‌ పర్వత భూములందును 
ఆతి శీతపు చలికాలములును, కవోష్టపు 'గీష్మర్తువు 
లును, వసంత శిశిరములలో గణనీయమగు వర్ష 
పాతమును వేద్యములు; అచటి పర్వతములు హిమ 
మయములు ఇక తక్కిన ద్వీపకల్పమునను, పరి 
సర ద్విపములందును మధ్యధరా సమ్ముద[పొంతపు 
శీతోష్టస్థితులు కననగును. శీతకాలము చల్లగ 
నుండినను, అపుడే వానలును కురియును; [గీష్మము 
తీవమై, తాపకారిగ ఉండును. నరాసరి సాలీనా 
వర్షపాతము, ఆగ్నేయపు తీరమునను, సిసిలీ 
యందును, సార్జీనియాలోను 50 సెం.మీ. గ 
ఉండగ, ఆల్బ్స్‌ పర్వత [పాంతమునను, అప్పి 
నైన్‌ పర్వతపు పళ్చిమపు సానువులందును అది 
200 సెం. మీ. కు పోవుచున్నది. 


పెద్ద వన్యజంతువులు దేశమున లేనేలేవని చెప్ప 
వచ్చును. ఆల్‌ పర్వతములలో ఎలుగులును, 
ద్వీిపకల్పమున తో డేళ్ళును, సార్జనియాలో అడవి 
దుష్పులును, లేళ్ళును కననగుచున్న వి. పక్షి జాతికి 
సంబంధించినంతవరకు గద్దలును, పిచ్చుక లును 
విశేషముగ కలవు, తీరసము[ద జలములందు 
మత్య సంతతి విరివిగ కలదు. 


667 


ఉన్నతిని అనుసరించి వృక్షసంపత్తియందు 
విభేదములు కననగుచున్న వి. ఆల్‌, పర్వతము 
లందు 2,000 మీ. ఎత్తునకుపైనను, ఆ ప్పెనైన్‌ 
పర్యతములందు 2,800 మీ, కు పెనను, సాంద 
సూచ్చ! గజాతి వృక్షసంపద కలదు. ఆ ఎత్తులకు 
దిగువన ఆ పర్వతములందు భూర్ణజాతియు, ఓకు 
చెట్టును విరివిగ కలవు. పో నది పరిసరములలో 
పోస్టార్‌, విల్లో వృక్షములు ఉన్నవి. ద్వీపకల్ప 
భూమియందును, పరిసర వ్వపములందును మధ్య 
ధరా [పాంతీయమగు వృక్షసంపద = నిత్మహరిత 
జాతివృక్షములు, జీలుగుచె చెట్టు వువతగునవి జ 
కన్పట్టును 

లి. జనసంఖ్య మొ.: 1871 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 5,40,25,211. 
జనసాం[దత చ, కిమీ. కు 179. దేశపు నగరము 
లలో రోమ్‌ (జ. సం. 28,00,489), మిలాన్‌ 
(17,25,668), నేపిల్స్‌ (12,84,228), తురిన్‌ 
(11,78,878), జెనోవా (8,12,491), పాలెర్కో 
(56,51,628), బోలోనా (4,90,256), స్టా రెన్స్‌ 
(4,61,787), వెనిస్‌ (8,64,008, గణనీయములు. 
ఇవిగాక లక్షకు పైబడిన జనసంఖ్య కలిగిన నగర 
ములు 86 ఉన్నవి. చార్మితక గతిలో పలువిధముల 
జాతులు - ఎటస్కన్‌ లు, లాటిన్‌లు, [గేకులు, 
లొంబార్జులు, గాతులు, అరబ్బీలు, స్పెయిన్‌ దేశీ 
యులు - అటనట ఈ దేశమున తావులను ఆర్డించి 
వసించినను, కాల క్రమమున వీరందరును సమ్మిళిత 
మెన ఒకేఒక విధపు ఇటలీయజాతి రూపొందినది, 
ఆల్టో - అడిగో |పాంతపు 250 వేల జర్మనులును, 
(టిస్టిపాంతపు 2 లక్షల స్తాన్‌ [ప్రజలును మ్మాతమె 
[ప్రముఖ అల్పసంఖ్యాక వర్షములుగ నేడు లెక్కింప 
బడుచున్నారు. దేశపు అత్యధిక సంఖ్యాకుల మాతృ 
భాష ఇటాలియన్‌; ఇదియే సాధికారభాష, ఇందు 
వివిధ మాండలికములు |పచారమున ఉన్నను, 
టస్కనీరాష్ట్ర పు మాండలిక మే [పామాణికభాషగ 


8886 [పపంచ రాజ్య సర్వస్వము 


పరిగణనకు వచ్చినది. |ఇెంచి, జర్మన్‌ భాషలు 
(క్రమముగ పీగ్‌ మాంట్‌, అయోస్తా లోయలలో 
కొలది అల్పసం ఖ్యాకులందును, వెనిస్‌ | పొంతమున 
కొలది అల్పసంథ్యాకులందు స్టావీన్‌ భాషయు |పచా 
రములందు ఉన్నవి, 'పజలలో 99% రోమన్‌ కేత 
లిక్‌ సం|పదాయపు కై స్రవమతమునకు చెందిన 
వారు. తక్కిన సం[పదాయముల క్రైస్తవులు లక్షకు 
లోపుగను, యూదులు రమారమిన 50,000 కు 
మించకను ఉన్నారు. 


శీ. సమాచార సొ. : దేశమున 18,119 
తపాలాఫీసులు పనిచేయుచున్న వి; తంతి ఆఫీసుల 
సంఖ్య 11,648. సాగరిక రేడియో - టెలిగ్రాఫ్‌ 
సేషనులు 22, తీర్మప్రాంతములందు, పనిచేయు 
చున్నవి; విరివిగ దేశాంతర్గత మగు 'చెలిఫోనువసతి 
కలదు, మూడు రేడియో స్టేషనులును, రెండు టెలి 
విజన్‌ స్థావరములును కలవు (1971). 


గ. యాన సొ.: దేశమున 2,56,764 కిమీ.ల 
నిడివిగల రోడ్డు కలవు; |ఫాన్సును ఈ దెశమునతు 
కలుపుచు మౌంట్‌ బ్రాంక్‌ పర్వతమున సొరంగ 
మును [తవ్వి దానిద్వారా ఒక రోడ్డు (11.6 కిమీ.) 
1965 లో నిర్మితమైనది. దేశపు రై లుమార్గముల 
నిడివి 20,289 కిమీ.; ఇందులో' దాదాపు 8,000 
కిమీ, ల దూరమున విద్యుత్‌ సహాయమున బండ్లు 
నడచుచున్నవి (1972). దేశపు తీరమునఉన్న 
సహజములగు హార్చరులలో జెనోవా, సవోనా, 
వెనిస్‌, నేపిల్స్‌, లివర్నో (ప్రముఖములు వర్రక 
నౌకొదళ (పమాణవు లెక ek [ప్రపంచ రాజ్యము 
లలో 11వ స్థానము ఈ దేశమునకు కలదు; దాని 
విస్తృతి 80,60,760 (గాస్‌ టన్నులు; ఆందలి 
నౌకల సంఖ్య 4,2కిర్‌ (1971). దేశమునందలి 
నదులణదును, కాలువలందును 1,9 కిమీ, ల 
నిడివిన నౌకాయాన సౌకర్యము కలదు (1969), 
దేశపు (ప్రభుత్వమునకు చెందిన ఆల్‌ = ఇటాలియా 


అను విమానయానసంస్థ, [పపంచమునందలి 
[ప్రముఖ కేం దములకు అన్ని ంటికిని ఇటలీనుండి 
విమానయాన వసతిని కల్పించుచున్నది. దేశమున 
అంతర్జాతీయ యానమునకై ౨1, జాతీయ యాన 
మునకు 80, క్షబ్బులకై 75 విమానా శయములు 
కలవు. 

6. చరిత: అతి [పొచీన చరిత కలిగిన 
యూరపీయ దేశములలో గీసు తరువాత లెక్క_కు 
వచ్చునది ఈ దేశమే. దాదాపుగ 2,500 సంవత్స 
రములకు పూర్వమునుండియు, ఈ దేశపు చారి. తక 
వివరములు తెలియవచ్చుచున్నవి. [కీ.పూ. 9వ 
శతాబ్ది మొదలుగ [క్రమముగ లిగూరియన్‌, సాబైన్‌, 
ఎటస్కన్‌, ఫినీషియన్‌, గీకు జాతులవారు అంత 
టంతట వేర్వేరు తావులందు రాజ్యములను నెలకొల్పి 
ఆధిపత్యమునకై పోరాడిరి. కడకు రోమ్‌ నగర 
మును, కేందముగ [గహించిన లాటిన్‌ జాతివారు, 
అప్పటిలో తమకు పతి స్పర్థులుగఉండిన గీకు 
లను, ఎ|టస్క-న్‌ లను నిర్దించి, ఇటలీ ద్వీపకల్ప 
మును ఆంతటిని తమ ఆధివత్యమ.లోనికి తీసికొని 
రాగల్లిరి (క. పూ. 272). తరువాత, ఆఫ్రికా 
ఉ త్తరతీరమున ఆధిపత్యము వహించియన్న కా ర్రే 
జిని నిర్మూలించి (క్రీ. పూ. 146), లాటిన్‌ జాతి 
వారు సిసిలీ, సార్జినియా, కార్చికాలను ఆక్రమించి, 
మధ్యధరా | పొంతమునందంత టను రోమ్‌నగర 
రాజ్యపు (పతిష్టను 'పెంపొందింపజేసిరి, నెలకొల్ప 
బడినదాదిగ రోమ్‌ ఒక గణతంత నగరముగ చాల 
కాలము ఉండినది. అటులనుండియే, అపుడా గణ 
రాజ్యము, పాంపీ, జూలియస్‌ సీజర్‌, మార్క 
ఆంటోనీ, ఆ్టైవియన్‌ మొదలగు నాయకుల |పతిభ 
వలన ఒక విశాల సా|మాజ్యమును నెలకొల్ప గలిగి 
నది. కొని ఈ నాయకులమధ్య సాగిన అంతర్యుద్ధ 
ముల ఫలితముగ, కడకు ఆకేవియన్‌ సర్వాధిపత్య 
మును ఆర్జించ గలిగెను (కీ. పూ. 81). ఇతనికి, 


& 
ఆప్పటి సెనెట్‌ (శిష్టసభ క ఆగస్టన్‌ (వర్శిష్టు దివ్య 


పురుషుడు) అను బిరుదమును కల్పింపగ, ఆతడే 
కడకు తొలుతటి రోమన్‌ సామాట్టుగ పరిణ 
మించెను. ఆటనుండి సాగిన స్మామాట్టుల పరిపాల 
నలలో , ఆట్లాంటిక్‌ మహాసము! దము మొదలుగ 
రై న్‌నదివరకు (బిటిష్‌ దివులతో సవా) యావత్‌ 
యూరపీయ భూభాగమేగాక, ఉత్తర ఆఫికాయు, 
యూఫటిస్‌ నదివరకు పశ్చిమ ఆసియాయు రోమన్‌ 
సా|మాజ్యమున అంతర్భాగములై నవి. రోమన్‌ 
న్యాయశా స్ర్రము, రోమక పరిపాలనావ్యవస్థ ఈ 
విశాల భూమియందు సువ్యవస్థితములై నెలకొని 
“రడోమక ళాంతి అనబడు ఒక శాంతియుత వ్యవస్థను 
ఏర్పరుప గలిగినవి. రెండు శతాబ్దములు ఇటుల 
వెభవోపేతముగ మనిన ఈ సామాజ్యమున, 
కీ. శ. మూడవ శతాబ్దమున, ఆంతరంగిక కల్లోల 
ములకు తోడుగ అనాగరికజాతుల దండయాత 
లును విజృంభించి, స్నామాజ్య భ|దతికు భంగ 
మును కలిగించినవి. ఆంతట పరిపాలనా సౌకర్య 
మునకై. సా[మాజ్యము, తూర్పు పశ్చిమ భాగము 
లుగ విభ క్రమెనది. కీ. శ. 4వ శతాబ్ది తొలి 
పాదమున, ఆ సామాజ్యమును పాలించిన కాన్‌ 
స్టాన్‌ టైన్‌ చక్రవర్తి క్రై స్రవమతమును అవలం 
బించిన ఫలితముగ, ఆ మతమునకు సా[మాజ్యమున 
ఆధిక్యము చేకూరినది. ఆ చక్రవర్తియే, సా|మా 
జ్యపు రాజధానిని రోమ్‌నుండి, ఆసియామైనరులోని 
కాన్‌ స్టాంటినోపిల్‌కు తరలించుటవలవ, రోమ్‌నగర 
పశ స్తియు, ఇటలీదేశపు పాముఖ్యమును సన్న 
గిలినవి. ఇందులకుతోడుగ ఆనాగరకజాతుల 
దండయాతలకును ఈ |పాంతము  విరివిగ 
లోనగుటవలన 4-6 శతాబ్దముల మధ్యకాలమున 
ఇటలీదేశపు ఏకత అంతరించినది. తూర్పుభాగపు 
సా[మాట్టులు ఏ కొలదిగనో ఈ [పాంతమునకు 
తొలుత కొంత సాయపడిరి; కాని రోమ్‌ నగరమును 
తన స్థావరముగ (గ్రహించిన క్రై స్తవ మఠాధిపతి 
(పోపు) తో, ఆ చ్మకవర్తులకు పొడమిన వైరుధ్య 


(42) 


689 


ములవలన రి వ శతాబ్ది మధ్యకాలమునకు ఆ సంబం 
ధము ఆంతరించినది. 


శీ. శ. 6 నుండి 1లివ శతాబ్దముల మధ్య 
కాలమున వివిధ అంతరంగిక, బాహ్య సంఘర్షణల 
మూలమున ఇటలీదేశము ఆల్ప రాజ్యములుగ విభ 
కమై నిరంతరపు పోరాటములతో సతమత మైనది; 
ఈ కాలముననే, పవి[త రోమక సా మాజ్యమను 
సిర జర్మను చకవర్తులు నెలకొల్పిన ఒక రాజ్య 
మును ఇందలి కొన్ని భాగములను ఆ|కమించినది; 
పోపుసెతము, ఈ ఆధిపత్యపు సెనగులాటలలో 
ఒకడుగ పాల్గొనెను. వెనిస్‌, మిలాన్‌, ఫ్లారెన్స్‌, 
బొలోనా నగరములు [పత్యేక నగరరాజ్యములుగ 
రూపొంది [పాభవమును ఆర్జించినవి, తూర్పు 
రోమక సా్యమాజ్యము అంతరించిన తరువాత 15వ 
శతాబ్దిలో, ఈ పట్టణములకు, ఆ స్మామాజ్యపు 
మేధావులును, కళాకారులును, వర్రకులును విరివిగ 
వచ్చిచేరిరి. తత్సలితముగ ఈ నగరములు విజ్ఞాన 
శ్రాస్త్రములకును, కళలకును నెలవులుగ రూపొంది, 
సాంస్కృతిక పునరుజ్జీవనము ఇటలీయందేగాక, 
తక్కిన యూరపునసైతము విజృంభించుటకు కారణ 
భూతములైనవి. 16వ శతాబ్దివరకు ఇటుల ఇటలీ 
దేశము సాంస్కృతికముగ ముందునకు రాగలిగి 
నను, తదనంతరమున మరల అందలి అత్యధిక 
భాగము స్పెయిన్‌, [ఫొన్సు మొదలగు అన్యదేశ 
ముల వళమైనది. 


_ఫెంచి విప్పవపు కాలమున, తక్కిన యూర 
పీయ దేశములందు రీతిగనే, స్వాతం [త్య సమానత్వ 
భావనలకు ఈ దేశమునసైతము వ్యా ప్తికలిగినను, 
నెపోలియన్‌ పతనమైన తరువాత, పూర్వపు వ్యవ 
స్థయె మరల కుదురుకొనినది. ఈ పరిస్థి తులలో 
దేశమునందలి స్వాతం త్యాకాంక్షను సువ్యవస్థితము 
చేయుటలో 'మెట్టీనీ' ఆను నాయకుడు పముఖ 
పాత వహించెను. అప్పటిలో దేశమందలి వీడ్‌ 


690 [పపంచ రాజ్య సర్వస్వము 


మాంట్‌ మండలపాలకునివద్ద మంతిగ ఉఊండిన 
కావూర్‌ అనునతడును తన రాజకీయ చతురతను 
దేశ స్యాతంత్య సంపాదనకై వినియోగించెను. 
1860 లో గేరిబాల్తీ అను స్వాతంత్యవీరుని నాయ 
కత్యమున ఈ ఉద్యమము ఇంకను తీ వతరమయి 
నది. తతృలితముగ దేశీయ సేనలు విదేశీయ పాల 
కులను దేశమునుండి తరిమివేయగలిగినవి. అంతట 
దేశమున అత్యధిక భాగము, పీడ్‌ మాంట్‌ మండల 
పాలకుడగు విక్టర్‌ ఎమాన్యుయెల్‌ |పభుని రాచరిక 
మున సర్మస్యతం|తమైనది (1881, మార్చి). 
1866 లో వెనిషియా అను భాగమును, 1870 లో 
లాటియమ్‌ అను భాగమునుకూడ ఈ |పభుత్యము 
నకు వశమగుటతో దేశమంతయు ఏకీకృత పాలన 
లోనికి వచ్చినది. (కాని క్రై స్తవమత పిఠాధిపతి 
యగు పోపునకు లాటియమ్‌ నివాసమగుటవలన, 
తదనంతర కాలమున దానికి మరల స్వతంత (పతి 
పత్తిని కల్పించుట జరిగినది. చూ; వాటికన్‌), 


[పథమ (పపంచ యుద్ధ కాలమున, తొలుత 
జర్మనీ పక్షమునే అవలంబించినను, కడకు ఇటలీ 
దేశము మి తరాజ్యముల పక్షమున చేరినది, అయి 
నను శాంతి సంధికాలమున ఈ దేశమునకు పాదేశిక 
ముగ ఏమియు లభించినదికాదు; ఇందులకు తోడుగ 
దెశమున ఆర్థిక పరిస్థితియ ఆ స్తవ్య_సమై | పజలలో 
నిరాశా నిస్ఫృహలు ఏర్పడినవి. దానిని అదనుగ 
గహించి, బెనిటో ముస్సోలినీ ఆను నాయకుడు 
తన ఫాసిస్టు పక్ష్షమునకు బలమును ఆర్జించి, అధి 
కారమును క్రైవసము చేసికొని, నామమాతముగ 
రాచరికమును గౌరవించుచు, నియంతృత్వపు పొల 
నను నెలకొల్పెను. నిరుద్యోగము మొదలగువానిని 
తొలగించుటలో ఇతడు చాలవరకు కృతకృత్యు 
డెనను, ఇటలీకి ఒక సామాజ్యమును ఆర్థించ వలె 
నను అతని ఆకాంక్ష దేశమును పెడమార్గమునకు 
లాగినది. అంతట ఎతియోపియాను, దొర్జన్యమార్గ 
మున ఇటలీ ఆక్రమించినది (198ిర్‌. 86). తరువాత 


ద్వితీయ [పపంచ యుద్ధకాలమున అక్షరాజ్యముల 
పక్షమున ఇటలీదేకము పోరాడునటుల ముసోలినీ 
చేయగలిగెను. తొలుత ఇందువలన ఆల్బేనియా 
మొదలగు కొన్ని |పాంతములు ఇటలీకి దక్కి నను, 
కడకు ఉతర ఆఫికాయందు పెక్కు పరాజయము 
లకు ఇటలీసేనలు లోనైనవి కడకు ముస్సోలినీ 
అరెస్టు చేయబడి, యుద్ధము ముగియనున్న కాల 
మున, విషప్టవ సెనలచే చంపబడెను. ఇటలీయంతయు 
మే 28, 1945 నాటికి మిత్రరాజ్యముల వళ మైనది. 
తుదకు కుదిరిన శాంతి సంధిమూలమున తన వలస 
లను అన్నింటిని ఇటలీ వదలుకొనినది; కొన్ని సరి 
హద్దు పాంతములు [ఫాన్సునకును, యుగోస్టావి 
యాకును వశము చేసినది; 86 కోట్ట నష్టపరిహార 
మును సోవియెట్‌ రష్యాకు ఈ దేశము చెల్లించు 
ఏర్పాటు జరిగినది. 1946లో జరిగిన జనాథి 
పాయ సేకరణను అనుసరించి, దేశమున్న రాచ 
రికము అ? తరించి గణరాజ్యము ఏర్పడిన 
ఎండిన 

7. పరిపాలన: దేశమున గణతు ద్రీంపరి 
పాలన 1948 మొదలుగ అమలులో ఉన్నది. 21 
ఏండ్ల వయసునకు పెబడిన పౌరులలో (పతివానికిని 
వోటుహక్కు కలదు. శాసన నిర్మాణాధికారము 
పార్తమెంటున న్య స్తము. ఇందు |పతినిధి సభ, 
శిష్టసభ అను రెండు కక్ష్యలు కలవు. |పతినిధి సభ 
యందలి సభ్యసంఖ్య 680; ఇందలి సభ్యుని 
వయస్సు 25 ఏండ్లకు తగ్గిఉండకూడదు. 80,070 
మంది పౌరులకు ఒక [పతినిధిచొప్పున |పతినిధి 
సభకు సభ్యులు ఎన్నుకొనబడుదురు (అందులకు 
అనుగుణముగనే ఆ సభయందలి సభ్యసంఖ్య నిర్ణ 
యింపబడినది) శిష్టసభ యందలి సభ్యసంఖ్య 
లీనిలి; ఇందలి సభ్యుని వయస్సు 40 ఏండ్లకు తగ్గి 
ఉండగూడదు, [ప్రాంతములను అనుసరించి, 2 
లక్షలమందికి ఒక [పతినిధి చొప్పున స పాంతము 
నకును ఆరుగురు సభ్యులకన్న ఎక్కువ ఉండని 
రీతిలో, ఇందులకు ఎన్నికలు జరుగును. కాని 


దీనికి వోటుచేయువారివయసు 2క కు తగ్గకూడదను 
నియమము కలదు సాధారణరీతిలో, ఈ ఉభయ 
కక్ష్యలకును ఎన్నికలు అయిదేండ్లకు ఒకసారి 
జరుగుచుండును. అధ్యక్షులుగ పనిచేసి, ఉద్యోగ 
విరమణ చేసినవారును; ఆధ్యకుడు నియమించు 
విశిష్టపొరులు అయిదుగురును శిష్టసభయందు సభ్యు 
లుగ ఉందురు. దేశాధ్యక్షుడు పార్టమెంటువలన 
ఎన్నుకొనబడును. అతని పదవీకాలపరిమితి 7 
సంవత్సరములు. వార్టమెంటున అత్యధిక బలము 
కలిగినవానిని [పధానిగ అధ్యక్షుడు నియమించును. 
పార్లమెంటు ఆమోదముతో తక్కిన మంత్రులను 
పధాని నియమించును, అధ్యక్షుడు రాజ్యాంగ బద్ధ 
అధినేతగ మాతమే వ్యవహరించును. 


దేశమున 9 రాజకీయ పక్షములు కలవు. వీనిలో 
(కిస్టియన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అత్యధిక బలము 
కలది; తరువాత క మ్యూసిస్ట్‌ పార్టయు, సోషలిస్ట్‌ 
పార్టీలు లెక్కింపదగినవి. కాని ఈ పార్టీలలో 
ఏదియు స్వయముగ సగమునకుపైగా స్థానములను 
ఆర్జింపలేక పోవుటవలన తక్కినవానిలో కొన్నింటిని 
కలుపుకొని క్రిస్టియన్‌ డెమోక్రాటిక్‌ పార్టి ప్రభుత్య 
మును ఏర్పరచుట ఆ దేశమున పరిపాటియైనది. 
అట్టి మిశమ |పభుత్వములు దీర్భ కాలము నిలువ 
జూలవు; కావున పదింబదిగ నూతన (పభుత్వములు 
అచట ఏర్పడుచున్న వి. 1948-1970 మధ్య 
కాలమున ఆట లెల్‌ [పభుత్వములు ఏర్పడినవి. 
దేశమున క్‌ స్వయంపాలిత [ప్రాంతములు - సిసిలీ, 
సార్జినియా, ఓస్టా, దక్షిణ టెరల్‌, |హలి వెని 
జియా, గ్విలియా అనునవి - కలవు. వీనికి వేర్వేరు 
పార్గమెంటులు కలవు; వీనికిగల (పత్యేకాధికారములు 
రాజ్యాంగ విధానమువలన నిర్ధేశితములు. ఇవిగాక 
ఆంతరంగిక స్వయంపాలన కలిగిన 15 రాష్ట్రములు 
కలవు. వీనికి ఎన్ను కొనబడిన [ప్రాంతీయ సభలు 
కలవు. రోమ్‌లోని కోర్ట్‌ ఆఫ్‌ కాసేషన్‌ అను 
ఉచ్చతమ న్యాయస్థానపు ఆధిపత్యమున మాండలిక 


691 


న్యాయస్థాన ములు 272 పనిచేయుచున్న వి. 
రాజ్యాంగ విధానమునకు సంబంధించిన వివాదముల 
పరిష్కారమునకు ఒక (పత్యేక న్యాయస్థానము 
పనిచేయుచున్నది. 


8. దేశరతణ : ద్వితీయ [ప్రపంచ యుద్ధా 
నంతరపు శాంతి సంధికాలమున ఈ దేళపు రక్షణ 
బలముల సంథ్యాదులనుగురించి కొన్ని నిర్భంధ 
ములు విధింపబడినను, 1951లో ఆ నిర్భంధముల 
తొలగింపునకు, సోవియెట్‌ రష్యా తప్ప తక్కిన 
మి[త్రరాజ్యములు ఆంగీక రించినందువలన, తదాదిగ 
ఈ దేశము తన రక్షణ బలమును చాలవరకు 
పెంచగలిగినది. భూతల సేనలోని సైనికసంఖ్య 
8,06,600. ఈ సైన్యము సర్వ నవీనాయుధ 
సమన్వితము; నాలుగు కవచశకట దళములును, 
నాలుగు క్షిపణి [పయోగదళములును ఇందు కలవు. 
నౌకా సేనయందలి సైనిక సంఖ్య 41,800. ఈ 
సేనకు రెండు (కూయిజర్టును, 9 జలాంతర్జాము 
లును, నాలుగు డిస్టాయర్దు, ఓక పెద్ద డిస్త్రాయరు, 
౨88 తదితర యుద్ధవ్యవహార నౌకలు కలవు. 
వాయు సేనయందలి సైనిక సంఖ్య 70,000. 
పోరాటపు విమానముల సంఖ్య 800. 


9, అంతర్జాతీయ సం. : 1955 మొవలుగ 
ఈ దేశము ఐ.రా.స. యందును, తదనుబంధ 
(పత్యేక సంస్థలందును సభ్యత్వము వహించి 
యున్నది. యూరపీయ కామన్‌ మార్కటునను, 
నేటో (ఉత్తర అట్టాంటిక్‌ రాజ్యవ్యవస్థ) యందును 
ఈ రాజ్యమునకు సభ్యత్యము కలదు. ఆహార 
వ్యవసాయ వ్యవస్థ యొక్క ముఖ్య కార్యాలయము 
రోమ్‌నగరమున ఉన్నది. పశ్చిమ యూరపీయ 
రాజ్యములతో నేగాక, సోవియెట్‌ యూనియన్‌ 
తోడను సామరస్యముతో ఈ రాజ్యము వ్యవహరింప 
గలుగుచున్న ది. 


622 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


10. ఆర్థిక రంగము : దెశపు ఆర్థిక వ్యవస్థ 
యందు వ్యవసాయమునకు సముచిత ప్రాముఖ్యము 
ఇప్పటికిని ఉన్నను, |పస్తుతమున పారి శామిక 
కృషియే ఆధిక్యమును పొంది ఉన్నది. దేశపు 801 
లక్షల హెక్టేరులలో ఐర్‌0 లక్షల హెక్టేరులు వ్యవ 
సాయమున ఉన్నది. దేశపు కార్మిక శ క్రిలో 22% 
వ్యవసాయమున వినియుక్తమైనను, సమష్టి జాతీ 
యోత్వత్రిలో 11% మాత్రమే దీని వలన లభ్యమగు 
చున్నది (1968). 1962 [పాంతమున జరిగిన 
భూసంస్కరణల వలన చిన్న కమతములు దేశ 
మున ఏర్పడినవి. వ్యవసాయోత్పత్తులలో గోధుమ 
అతి | పముఖము. అయినను తన ఆహారావసరము 
లకై ఈ దేశము గోధుమను కొంత దిగుమతి చేసి 
కొనుచున్న ది. ఆయా వ్యవసాయోత్పత్తుల 
(ప్రమాణములు, వేల మె[టిక్‌ టన్నులలో, ఈ 
దిగువరీతిగ కలవు (1971): గోధుమ 1.00,708; 
బార్షీ 8,671; ఓడ్డు 5,008; రై 545; మొక్క 
జొన్న 44,688; చక్కెర వీటుదుంప 87,762; 
ఉరలగడ్డ కి2,67క్‌; టామాటోలు 88,611; వరి 
6,928; ఆలివనూనె 6, 157; నారింజ 14,624; 
నిమ్మ 7,79లి; తక్కిన నిమ్మజాతి ఫలములు 401. 
ఇవిగాక పొగాకు ఉత్పత్తి 79,274 టన్నులు; 
(దాక్ష సారాయవు ఉత్పత్తి 62,27,100 లీటర్లు. 
దేశమున పకుసంపద విరివిగ కలదు. 1968 అంచ 
నాలనుబట్టి గోజాతి 95,08,000; పందులు కి, 
92,000; గారెలు 88,12,000; మేకలు 11, 
40,000; గు;రములు 9,21,000 కలవని తలియు 
చున్నది. చేపల పరిశ్రమలో 18,9858 మోటారు 
బోట్లు, 27,580 తెరచాప పడవలు పాల్గొను 
చున్నవి; చేపల పట్టుబడి 8,68,400 మెటిక్‌ 
టన్నులు (1968). ఆల్స్స్‌ పర్వత [పాంతములందు 
మా|తమే సాం|దములగు అడవులు కలవు. దేశా 
వసరములకు తగినంతగ మ్మాత'మే కలప లభించు 
చున్నది. ఖనిజసంపత్తి చాల తక్కువ, సమష్టి 


జాతీయోత్స కత్తిలో 16 మాతమే ఖనిజముల వలన 
లభించుచున్న ది. పాదరసము, గంధకము మా(తము 
దెశావసరములకు మించి లభించుటవలన, అందు 
కొంతభాగము ఎగుమతి యగుచున్నది. పోనదీ 
లోయలో ఇంధన వాయువును, దేశావసరములకు 
తగినంతగ లభించుచున్న ది. సిసిలీలో పెటోలి 
యమ్‌ విరివిగనే లభించుచున్నను, దేశావసరములకు 
ఆది సరిపోవుటలేదు. యుద్ధానంతర మున పరి 
[శమలు విరివిగ ఆభివృద్ధి చెందినవి. ఉక్కు. 
యంత్రములు, _మోటారుకాద్దు, రసాయనములు, 
వస్త్రములు పారి శ్రామికోత్సత్తులలో |పముఖములు: 
కార్హ ఉత్ప త్తిలో [ప్రముఖత వహించిన ఫియట్‌ 
కంపెనీ ఈ దేశమునందలిదే. ఇంకను, భవన 
నిర్మాణ, నౌకా నిర్మాణములలో సెతము ఈ దేశము 
చాల కుశలతను ఆర్జించి, విదేశములలో పెక్కింటి 
నుండి కాం టాక్టులను ఆర్జించుచున్నది. దేశపు 
కార్మికళ క్రిలో 42% పరి శమలందు వినియుక్తమై 
సమష్టి జాతీయోత్స తిలో ర4% ను ఉత్పత్తి చేయు 
చున్నది. దేశమున కార్డ ఉత్పత్తి 15 లక్షలు; 
ఇందు మూడవవంతు ఎగుమతి  యగుచున్నది 
(1968). రసాయనికోత్స త్తిలో గంధక దావకము 
ఎక్కువగ ఎగుమతి యగుచున్నది. దేశమున 
విద్యుదుత్పత్తి 12,496 కోట్ల కివా, (1971); 
ఇందు దాదాపు మూడవవంతు జలవిద్యుత్తు. దేశపు 
ఎగుమతుల విలువ 9,86,169.4 కోట్ల లీరాలు; 
దిగుమతుల విలువ 9,90,180.8 లీ. (1971). 
దేశపు బడ్జెటరీ వ్యయము 16,90,521 కోట్ట లీ, 
(1971). 

11. సాంఘిక రంగము: సాంఘిక కయ 
మునకు సంబంధించిన వివిధ శాసనముల అమలు 
1898 మొదలుగ దేశమున సాగుచున్నది. 1952 లో 
ఈ కాసనములు చాల అభ్యుదయకరరీతిలో మార్పు 
లను పొందినవి. వార్థక్యము, వికలాంగత, నిరు 
ద్యోగము మొదలగు సాంఘిక దురవస్థలలో ఆదు 


కొనుటకు తగిన భృతుల ఏర్పాట్లు అమలులో 
ఉన్నవి. యుద్ధమువలన దేశమున గృహవసతి 
చాలవరకు విచ్చిన్న మైనను యుద్ధానంతరపు (ప్రభు 
త్యముల కృషి వలన ఆ లోటు చాలవరకు నింపబడి 
నది. 6 నుండి 14 ఏండ్రవరకు వయసుకలిగిన బాల 
బాలికలకు నిర్భంధ, ఉచితవిద్యావిధానము ఆమలున 
ఉన్నది. దేశమున 28,891 శిశు విద్యాశాలలలో 
14,66,974 మంది; 8,085 [పాథమిక పాఠ 
కాలలలో 49,54,841 మండి; 15,442 సెకండరీ 
పాఠశాలలలో 40,00,687 మంది విద్యార్థులు 
కలరు. ఇవిగాక యూనివర్సిటీలు లేదా ఆ స్థాయికే 
చెందిన ఉన్నత విద్యాసంస్థల మొ త్తపుసంఖ్య 48; 
వీనిలో కొన్ని సంస్థలు అతి పాబీనములు. 
బోలోనా విశ్వవిద్యాలయము డీ. శ, 1200లో, 
పడోవా విశ్వ విద్యాలయము 1222 లో, రోమా 
విశ్వవిద్యాలయము 1808 లో సంస్థాపిత ములు. 
ఈ 45 ఉన్నత విద్యాసంస్థలలోని విద్యార్థి సంఖ్య 
7,59,872 (1971-72); దేశమున దినపతికల 
సంఖ్య 75; ఇందులో 14 రోమునుండి, 8 మిలాన్‌ 
నుండి వెలువడుచున్న వి. 'కొరియేరే డెల్హాసేరా 
అను పతిక అత్యధిక పచారము కలిగియున్నది. 
అతి పాచీన సాంస్కృతిక సంపత్తికి పేరొంది, 
యూరపు ఖండమునకు అంతటికిని సాంస్కృతిక 
భిక్షను పసాదించిన ఈ దేశమున పాబీనములగు 
(గంథాలయములును, కళామందిరములును అనేక 
ములు కలవు. వందలకొలదిగఉన్న ఆ |గంథాల 
యములో ఫ్రారెన్స్‌, రోమ్‌, పాలెర్కోలలోని 
జాతీయ [గంథాలయములును, మోడెనాలోని 
[పభుత్వ [గంథాలయమును, బోలోనాలోని విశ్వ 
విద్యాలయ [గంథాలయమును ఆతి (పసిద్ధములు. 
కళామందిరములలో రోమ్‌, నేపిల్స్‌, పాలెర్మోల 
లోని జాతీయ మ్యూజియములు; ఫ్లారెన్స్‌లోని 
అయిదు కళా భాండాగారములు; మిలాన్‌, సీనా, 
సిరాకూన్‌, ఆర్చ్బినో, వెనిస్‌ నగరములలోని 


698 


మ్యూజియములు గణనీయములు. దేశమున వైద్య 
వసతులు నిరివిగ కలవు. 550 మంది [ప్రజలకు 
ఒక డాక్టరు చొప్పున కలడని అంచనా (1968). 
దేశమున 5, 28,276 శయ్యా నంఖ్యకల 2,451 
ఆసుష్మ్యతులు కలవు. వైద్యసంఖ్య 98,587 
(1967). జాతీయ ఆరోగ్య భీమా విధానము ఆమ 
లున ఉన్నది. దానివలన దాదాపు క కోట్లమంది 


దేశీయులకు వైద్య సౌకర్యములు 1066 లో 
లభించినవి. 
12. యాతా తా; అతి | పొచీన చరిత 


కలిగిన ఈ దేశమున చారి తకముగ, సాంస్కృతిక 
ముగ, మత విషయికముగ విశిష్టత కలిగిన తావులు 
అనేకములు కలవు. వీనిని దర్శించుటకు విదేశీయ 
యా తికులు విరివిగ దేశమునకు వచ్చుచుందురు. 
ఇట్టి వారికి |పభుత్య్వము వసతులను పెకి_ంటెని 
సమకూర్చినది. యు. సే. వాసులును, యూరపీయ 
రా జ్యములలో కొన్ని రాజ్యముల వారును పాస్‌ 
పోర్టుతో మా[తమే దేశమున పర్యటించ వచ్చును. 
| ఫెంచివారికి పాన్‌ పోర్టు సెతము అక్క రలేదు. 
1971లో 882 లక్షల విదేశీయులు దేశమును 
సందర్శించిరి. వీరిలో అయిదింట ఒకపాలు జర్మ 
నులు, వీరందరు దేశమున 1,17,640 కోట్ట లీ, 
వెచ్చించిరి. 


1. (పసిద్ధ పౌరులు : చారిత్రక క్యాతీని 
ఆర్జించిన ఈ దేశమున వివిధ  రంగములందు 
పేరెన్నికగాంచిన |పముఖులెందరో జన్మించిరి. 
యూరపీయ సాంస్క తిక చరితలో [పథ్యాతి 
వహించిన వారిలో దాదాపు సగమునకు పెగా ఇటలీ 
వాసులే కలరని విజ్ఞుల అభి పాయము. కావున 
అట్టి వారి పట్టికను, నామమ్మాతముగనైన ఇచట 
ఇచ్చుటకు అవకాశములేదు. ఆయా రంగములందు 
అత్యంత |పముఖతను పొందిన కొందరి నామ 
మాత్ర ప్రస క్రి మాతమే ఇట సాధ్యము. 


694 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఇటలీని కేందముగ [గ్రపాంచి రోమక మహో 
సా[మాజ్యమును నిర్మించిన వారిలో జూలియన్‌ 
సీజర్‌ (క్రీ పూ, 101-44), ఆగస్టస్‌ అను బిరుదు 
కలిగిన ఆక్టేవియన్‌ (క్రీ. పూ. 68 _ శ్రీ. శ. 14) 
(ప్రముఖులు; క్రైస్తవమత వ్యాపనమునకై కృషిచేసిన 
చక్రవర్తి కాన్‌స్టాన్‌ టైన్‌ (274-887). 


1వ కుండి 16వ శతాబ్దము వరకు సాగిన 
పునరుజ్జీవన యుగమున సర్వతోముఖ _ [పజ్జకు 
పేరొందిన లియొనార్లో డా వించి (1452-1519), 
శిల్ప, చితకళా, వాస్తు, క విత్యములందు చృకొందిన 
మైకేల్‌ ఏంజెలో (1475-1564); చితకళావే త్ర 
రేఫేల్‌ (1488-1520) గణనీయులు. 

ఆ యుగముననే సంగీతమున పేరెన్నిక గాంచిన 
పారు! పాలెస్రీనా (] 525- 1594”; లూరా మేరె 
స్త్రియో (1588-99). 


ఇటలీయ సారస్వతమున  పేరొందినవారు. 
డాంటీ అలిఘిరీ (1265-1821); పెట్రార్‌- 


(1894-74); రాజనీతికా స్త్ర రచయితగ విశ్వ 
విఖ్యాతిని పొందినవాడు నిక్కొాలో మెక్కెవెల్టి 
(1469-1527). 


దేశ స్వాతం[త్య సం|గామమున నాయకత్వము 
వహించినవారు: జియొ నెప్పి మేజ్జినీ (1805-72); 
కమిల్లో బెన్సో డి కావూర్‌ (1810-61); జియొ 
సెప్పి గేరిబాల్టీ (1807-82). 


ఫాసిస్టు నియంతృత్వకాలమున దేశమునకై ఒక్‌ 
సా మాజ్యమును నిర్మింపదలచి విఫలత చెందిన 
నియంత బెనిటో ముస్సోలినీ (1888-1945). 


ఆధునిక యుగమున నోబెల్‌ బహుమతి పొందిన 
వారు; జియోసీ కార్జ్డూచి (1885-1907), ఎన్‌రికో 
ఫెర్మీ (1901-54); గూగలిమో మార్చోనీ 
(1847-1987); గులియో నత్తా (జ, 1908). 


దినాలు తవలయు పాసా ాలికపక 


ర, ఐరాండు 
డ్‌ 


ముఖ్యనగరము : డబ్లిన్‌ (బైలీ అథా చాత్‌); 
జెండా : సమాన (పమాణములలో నిలువుగ ఆమ 
రిన ఆకుపసిమి, తెలుపు, నారింజరంగు చారలు; 
జూతీయగితము : అమ్‌హరన్‌ నాభ్‌ ఫియన్‌ (యోధ 
గీతము) అని వ్యవహృతమగునది; నాణెము : 
ఐరిష్‌ పౌండ్‌; ఇది 100 పెస్నీలుగ విభ క్రము; 
ఒక ఐరిష్‌ పౌండ్‌ = రు. 18.00; కొలతూకములు : 
[బిటిష్‌ విధానపుపి కాలగణన: మధ్యాహ్నము 
12 గం. = భారతదేశమున సా. 5 గం. శి0 ని. 


1. ఉనికి మొ.: ఉత్తర అట్లాంటిక్‌ మవో 
సము దమున 51°80 నుండి 5గి80" &ఉ. అ. 


వరకును, 58౦0" నుండి 10°క8ి0 ప. తు. వరకును 
విస్తరించియున్న ఐర్‌ లాండు ద్వీపమున అత్యధిక 
భాగమును ఆ కమించి ఐర్జాండ్‌ గణరాజ్యము నెల 
కొనియున్నది. ఈ ద్వీపమున 70,282 కి. మీ, 
వై శాల్యముకల భూమి ఐర్జ్హాండ్‌ గణరాజ్యమునకు 
చెందినది. ఉత్తర ఐర్లాండ్‌ అని వ్యవహృతమగు 
తక్కిన భాగము యునై టెడ్‌ కింగ్‌ డమ్‌ (గేట్‌ 
(బటన్‌ ) రాజ్యమున ఆంతర్భాగ ముగ లెక్కింపబడు 
చున్నది. 


దేశమంతయు ఒక సున్నపురాతి పీఠభూమి; 
దీని కడయంచులందు, తీర్మపాంతమును ఆశ 


ఐరాండు 695 
య 


యించి వేర్వేరు తీడల ఉన్నత భూములు కలవు, 
దాదాపు మైదానముగ కుడిరియన్న దేళమధ్యమున 
సరసులు, మడుగులు, చెదరుమదురుగ కొండ 
గుట్టలు విశషముగ కలవు. ఈ మైదానము సమ్ముద 
మట్టమునకు సరాసరిన 91 మీ. ఎత్తున ఉన్నది. 
దేశపు ఈశాన్యమున, తూర్పున, నైరుతిన కొన్ని 
పర్వత[శేణులు కలవు. పర్వత శిఖరములలో 
ఎక్కువ ఎత్తుగలది క రాంతుపిల్‌ (1,040 మీ.). 
దేశపు తీరరేఖ పొడవు 8,860 కిమీ. సమ్ముదము 
తీరములోనికి పలుతావుల చొచ్చుకొని వచ్చుటవలన, 





పటము ర, 


తూర్పునతప్ప, తక్కిన అన్నీ దిశలందును సహజ 
సిద్ధ నౌకా శయములు ఆనేకములు రూపుగొనినవి. 
నదులలో నెల్హ [పముఖము షన్నాన్‌. ఉత్తరపు 
సరిహద్దున జన్మించిన ఈ నది, మధ్యదేశమున 
దాదాపు 400 కిమీ. దూరము |పవహించి, దేశపు 
నైరుతి తీరమున, ఆట్లాంటిక్‌ మహాసమ్ముదమున 
కలయుచున్న ది. తక్కిన నదులలో బాయునీ, 


సూయిర్‌ , లిఫ్సీ, స్టాసీ, బారో, బ్లాక్‌ వాటర్‌, లీ, 
నోరే పెర్కొ_నదగినవి. 


ని, శీతోష్టస్థితి మొ. : సమళశీతోషతకు ఈ 
దేశము పేరొందినది. సాలున సరాసరి ఉష్ణో గత 
50? ఫా.; ఎండకాలపు ఉష్ణో గత 609? ను దాటదు; 
శీతకాలమున అడి 40 ఫా.కు తగ్గదు. సాలున 
సరాసరి వర్షపాతము తూర్పు, ఉత్తర (ప్రాంతము 
లందు 75 సెం. మీ.; నై రుతి (పాంతమునమా|త్రము 
125 చెం. మీ. వృక్షజాతులలో ఓకు. దేవదారు, 
భూర్ణ, బీచి వృక్షములు విరివిగ కననగును; గరిక 
పట్టులు విస్తారముగ కలవు. నైరుతి తీరమున తాళ 


జాతి వృక్షములు కన్పట్టును. పెద్ద జంతుపులు 
ఏవియు లేవు గురవు తట్టులు, రేదుకుక్క-లు, 


గోజాతి జంతువులు మాత మే లెక్కి_ంపచగినవి. 
సర్పజాతి ఎచటను క న్పట్టదు. 


తి. జనసంఖ్య మొ.: 1971 లెక్కలను 
అనుసరించి దేశపు జన సంఖ్య 29 78,249; జన 
సాంద్రత చ.కిమీ.కు41.దేశపు నగరములలో డబ్లిన్‌ 
(జ. సం, 6,50,118), కార్క్‌ (1,25,188) గణ 
నీయములు. దేశమున చారి తక గతిలో అంతటంతట 
కెల్టు, నార్స్‌ మెన్‌, | ఫెంచినార్మన్‌ జాతులవారు 
చేరినను, వీరందరును వఏకజాతిగ ఇపుడు రూపొం 
దిరి. దేశమున ఐరిష్‌ (గేలిక్‌), ఇంగ్లీష్‌ భాషలు 
మాతృభాషలుగ |పచారమున ఉన్నవి. తొలుత 
దేశీయుల భాష ఐరిష్‌ మా|తమే; కాని ఆంగ్లేయులు 
దేశమును కడు దీర్ణ కాలము పాలించినందువలన, 
ఇంగ్లీషే, పెక్కు (పాంతములందు, మాతృభాషగ 
ముందునకు రాగలిగినది; పశ్చిమ |పాంతమున 
మాతము, ఆ కాలమున, ఐరిష్‌భాష ఆంతరించ 
కుండ నిలువగలిగినది. దేశము స్వాతం[త్యమును 
అర్జించిన తరువాత ఐరిష్‌నే దేశీయుల మాతృభాషగ 
చేయటకు (ప్రభుత్వము కృషిచేసినది. ఆయినను 
ఐరిష్‌ తోపాటుగ ఇంగ్లీషు సెతము సామాన్యభాషగ 


696 (పపంచ రాజ్య సర్వస్వము 


నేడు వ్యా ప్తియందున్నది. దేశీయులలో 95% 
రోమన్‌ కేతలిక్‌ సంపదాయపు క్రై స్తవులు. 
తక్కిన సం|పదాయములవారు అత్యల్ప సంఖ్య 
లలో కలరు. 


శ. సమాచార సా. : దేశపు తపాలా ఆఫీసుల 
సంఖ్య ౨,205; తంతి కార్యాలయాలు 1,560; టెలి 
శ్‌ ఎక్స్‌చేంజీలు 1,056. ఒక (పభుత్య సంస్థ 
వలన రేడియో, టెలివిజన్‌ స్టేషనులు నిర్వహింప 
బడుచున్న వి. 


5. యాన సొ. : దేశమున మొత్తపు రోడ్డ 
నిడివి 86,685 కిమీ; ఇందు (టంకురోడ్డ నిడివి 
15,822 కిమీ. (1970). నదిజల మార్గములందు 
861 కిమీ. ల నిడివిన నౌకాయాన సౌకర్యము 
కలదు. సము|దతీరపు రేవులలో కార్డ్‌, [దో మొడా, 
డబ్లిన్‌, డండాక్‌, దూన్‌ లావగైర్‌, గాల్వే, లైమ్‌ 
రిక్‌, రాస్‌లేర్‌, వాటర్‌ ఫర్డ్‌ గణనీయములు. వర్తక 
నొకాదళథమున నౌకల సంఖ్య 1,980 (1971). 
రైలుమార్గముల మొత్తపు నిడివి 2,175 కిమీ. 
దేశపు విమానా శయములలో డబ్లిన్‌, షన్నాన్‌, 
కార్‌, నగరములందలివి |[పముఖములు. దేశీయము 
లగు రెండు విమానయాన సంస్థలును, కొన్ని ఇతర 
దేశీయ సంస్థలును ఈ దేశమునకు యూరప్‌, అమె 
రికా రాజ్యములతో విమానయాన సౌకర్యమును 
క ల్పించుచున్నవి. 


6. చరిత : కీసు శకారంభమునకు చాల 
పూర్వముననే ఇచట జనావాసములు ఉండినటుల 
పురాశాస్త్రవే త్తల కృషివలన తెలియనై నను, అప్పటి 
(పజలను గురించిన చార్మితక విశేషములు ఏవియు 
తెలియవచ్చుఓలేదు. కీ. వూ. 4వ శతాబ్దమున, 
కెలు జాతీయులు ఈ దేశమున కాలిడి, అచటి 
ఆదిమవాసులను లోగొని [క్రమముగ కీ. శ, 
మూడవ శతాబ్దికి అయిదు రాజ్యములను దేశమున 
నెలకొల్పిరి, క్రీ. శ. 4లి2 లో క్రై స్త్రవమత ప్రచార 


కుడగు సెయింట్‌ పాటిక్‌ దేశమున కాలీడి ఆట 
క్రై సవమతమునకు విరివిగ వ్యాప్తిని కలిగించెను, 
అంతటినుండి అచట గేలిక్‌ భాషతోపాటుగ లాటిన్‌ 
భాషయు విపులాదరణను సాధించినది; ఐర్హాండును 
కెందముగ [గహించి మత (ప్రచారకులు పలువురు 
తక్కిన యూరవీయ దేశములందు క్రై స్తవమునకు 
తావు కల్పించిరి. 8వ శతాబ్ది మొదలుగ దాదాపు 
మూడు శతాబ్దములు ఈ దేశము “వై కింగు” లన 
బడు సావాసిక నావికయోధుల దాడులకు గురియై 
నవ్షపడినది, (కప. 1014లో ఈ వైకింగులను 
దేశీయ |పభువులు ఓడింపగలిగిరి. కాని పం|డెండవ 
శతాబ్ది మధ్యభాగమునుండియు ఆంగ్లదేశ మునుండి 
ఆంగ్లో - నార్మనులు ఈ దేశము పె దండ యాాతల 
జరిపి దేశమును వశపరచుకొనిరి. వీరు దేశీయ 
భాషా సం[పదాయములను అవలంబించి, దేశీయులు 
గనే కడకు రూపొందినను, దేశముపె, ఆంగ్లదేశ పు 
(పభువే రాచరిక మును నిర్వహించెను. ఇది [పజ 
లకు గిట్టినదికాదు; ఆంగ్లదేశ పు ఆధిపత్యమును 
తోసిరాజనుటకె దేశీయులు అంతటంతట తీవ 
(పతిఘటనను సాగించిరి. ఈ ప్రతిఘటన దాదాపు 
800 సంవత్సరములు సాగినదని చెప్పవచ్చును. 
ఈ దీర్భ కాలమున పలుసంఘటనలు జరిగినవి. దేళ 
సేవకులెందరో తమ |పాణములను కోల్పోయిరి. 
ఆంగ (ప్రభుత్వము, ఈ దేశమును తమ దేశమున 
ఆంతర్భాగముగ (గహించి, [పజలకు తమ పార్ట 
మెంటున (పాతినిధ్యమును కల్పించినను (1800), 
ఐర్జాండులో ని జాతీయవాదులకు తృ పికలుగక, 
వారు తమ |పతిఘటనను సాగించిరి. కడకు 
1921 లో దేశమునకు అధినివేశ |పతిపత్తిని ఆంగ్ల 
(పభుత్యమును కల్పించినది. కాని ఆ సమయము 
ననే దేశపు ఉత్తర ప్రాంతపు 6 జిల్హాలను (పత్యేక 
స్వతం్యత మండలముగ రూపొందించిరి. 1949 లో 
ఉ త్తర్మపాంతపు స్వతంతమండలముగాక మిగిలిన 
భాగమంతయు గణరాజ్యముగ సర్యస్యతం|త్రతను 


ఐరా౦డు 69" 


ఆర్జీంచినది. 1957 మొదలుగ ఈ ప్రాంతమే 
ఐర్గాండు అను పేరున వ్యవహృతమగుచున్న ది. 
౮ ల వ్‌! 


7. పరిపొలన : ఈ దేశమున, 1987న 
ఆమోదితమైన ఒక రాజ్యాంగ విధానమును అనుస 
రించి పరిపాలన సాగుచున్నది. శాసన నిర్మాణాధి 
కారము అధ్యకునియందును, రెండు కక్ష్యలు కలిగిన 
శాసనసభయందును న్య స్తము. ఆధ్యతుడు ఏడేం 
డ్డకు ఒకసారి [ప్రజలచేత ఎన్నుకొనబడును. శాసన 
సభలో పతినిధుల సభ (డయల్‌ ఈరియన్‌), శిష్ట 
సభ (సీనద్‌ ఈరియన్‌) ఆను రెండు కక్ష్యలు 
కలవు. 1పతినిధుల సభలోని సభ్యసంఖ్య 144. 
చట్ట!పకారము నిర్ణయితములగు (పాదేశిక నియోజక 
వర్గములనుండి వీరు ఎన్నుకొనబడెదరు. శిష్టసభ 
యందలి సభ్యసంఖ్య 60. వీరిలో 48 మందిని 
అయిదు నియో జక వర్గములు అప విద్యా సాంస్కృ 
తిక వర్గము 2. వ్యవసాయాదిక సంస్థలు, మత్స్య 
పరిశ్రమ, లీ. కార్మికరంగము, 4, పారి|శామిక 
వ్యాపారరంగము, 5. |పజాపరిపాలనా, సాంఘిక 
సేవా సంస్థలు - ఎన్ను కొనును; ఆరుగురను విశ్వా 
విద్యాలయ ములు ఎన్ను కొనును; 11 మందిని 
ప్రధాని నియమించును. జాతీయ ప్రాముఖ్యము 
కలిగిన కొన్ని చట్టముల విషయమున తుది నిర్ణయ 
మునకై జనాభిపాయ సేకరణ (రిఫరెండ౨) జరుపు 
సం|పదాయము, రాజ్యాంగ విధానము ఏర్పరచినది, 
ఎన్నికలు నైపష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన జరుగును, 
రాజకీయ పక్షములలో ఫియన్నా ఫెయిల్‌, ఫెయిన్‌ 
గేల్‌, కార్మిక పక్షము |పముఖములు, ఎన్నుకొన 
బడిన పరిషత్తుల సాయముతో స్థానిక పరిపొలన 
సాగుచున్న ది. సుపీమ్‌కోర్టు ఆధ్వర్యవమున, వివిధ 
స్థాయీలలో న్యాయనిర్వహణ జరుగుచున్నది. 


8. దేశరతణ : అన్నివిధముల భూతల, నౌకా, 
వాయుసేనల మొత్తపు సైనిక సంఖ్య 18,000. 
రిజర్వు సైనిక సంఖ్య 28,700 (1978). 


గ్ర అంతర్జాతీయ సం. : 1955 మొదలుగ 
ఈ దేశము ఐ. రా. స. యందును, తదనుబంధ 
లో పెక్కింటను సభ 
యున్నది. ఐక్యరాజ్యసమితి ఆ 
[పాచ్యమునను, సె పస్‌నను ఒక 
కాంతి సంరక్షక కృషిలో పాల్గొన్న శ 

10. ఆర్థిక రంగము : 1950 వరకు ఈ 
దేశపు ఆర్థికవ్యవస్థ వ్యవసాయ ముమైననే ఆధారపడి 
ఉన్నను, తదాదిగ (ప్రభుత్వపు కృషేవలన పరిశ్రమ 
లును చాల ముందునకు రాగలిగినవి. దేశమున 
1,18,47,800  ఎకరములు వృవసాయమునను, 
పశుపొాలనమునను ఉన్నది. ధాన్యపు 'పెరులలో 
గోధుమ, బార్జ, ఓట్లు [ప్రముఖములు; దుంప పంట 
లలో ఉరలగడ్డ పముఖము. పశుపాంనము దేశ 
మున ఒక ముఖ్యవృ త్రి; గోజాతి పవవులు 5,960 
వేలు; గొత్జైలు 40,52, 800; పందులు 11,92,500; 
గుృురములు 1,24,800; కోష్టు 1,12,90,600 కల 
వని తెలియుచున్నది (1970) పళూక్పత్తులలో 80% 
విదేశములకు ఎగుమతియగుచున్న వి, మత్స్య 
సంపద విరివిగ సేకరింపబడుచున్నది. 1969 లో 
సము[దమున లభించిన మత్స్యముల విలువ కి0 
లక్షల పొనులు. అరణ్యములు ఓక కాలమున విరి 
విగ ఉండినను |పస్తుతమున అవి చాలవరకు అంత 
రించినవి. అడవులను పెంచుటకై |పభుత్యము 
(పస్తుతమున చాలకృషి జరుపుచున్నది. ఖనిజ 
సంపద గణనీయ స్థితిలోలేదు. ఉన్న వానిలో_రాక్షసి 
బొగ్గు [పముఖము. తరువాత లెక్కింపదగినవి 
సీసము, రాగి, తుత్తునాగము, వెండి, ఇనుము, 
వ్యాయసాయిక ఉత్పత్తుల పె ఆధారపడిన పర్మిశమ 
లును ఉక్కు, ఎరువులకు సంబంధించిన పర్మిశమ 
లును కొలదిగ కలవు, కాని (పభుత్యవు (పోత్సా 
హమువలన పరిశమలు త్వరితముగ అభివృద్ధిని 
సాధించుచున్న వి. దేశమున విద్యుదుత్స క్రి 524.6 
కోట్ట కివా, (1969-70). దేశపు ఎగుమతుల 


పత్యేక సంసల 
అ థి 


రి ద్ర [పపంచ రాజ్య సర 3 స్వము 


విలువ 52,79,00,290 వౌ.; దిగుమతుల విలువ 
75,49,18,128 పౌ. (1971). బడ్జెటరీ వ్యయము 
57.16 కోట్ట పొ. (1971-72). 


11. సాంఘిక రంగము : దేశమున సాంఘిక 
భ|దతకు సంబంధించిన భీమా విధానము అమలున 
ఉన్నది, వృద్దులకు, అంధులకు, నిరుద్యోగులకు, 
వితంతువులకు, ఆనాథ శిశువులకు ఇందువలన భదత 
లభించుచున్న ది, దేశమున తొలుత గృహవసతి 
చాల తక్కువగనే ఉన్నను (పభుత్వ కృషివలన ఈ 
సమస్య చాలవరకు పరిష్య_రింపబడినది (1969). 
[ప్రయిమరి విద్య నిర్భంధముగ, ఉదితముగ బోధింప 
బడుచున్నది. మాధ్యమిక విద్యయు చాలవరకు 
ఉ చితముగనే లభించుచున్నది. [పయిమరిీ పాఠశాల 
అలో 5,10,225 మంది, [పయివరీ తరువాతి తర 
గతులలో 1,85,600 మంది విద్యార్థులు కలరు 
(1969). దేశమున ఉన్నత విద్యను బోధించు 
విశ్వవిద్యాలయ స్థాయిగల సః స్థలు 5 కలవు. 
వీనిలో డబ్లిన్‌లోని విశ్వవిద్యాలయ కళాశాల [పము 
ఖము. ఈ సంస్థలలో అన్నింటకలసి 19,746 
మంది విద్యార్థులు కలరు (1970-71). దేశపు 
(గంథాలయములందు అన్ని ంట డబ్లిన్‌ లోని [గంథాల 
యము పేరొందినది. ఆ నగరముననేఉన్న నేషనల్‌ 
మ్యూజియమును, నేషనల్‌ గేలరీయు పురాత త్ర 
శాస్త్ర, లలితకళా విక సనముల దృష్టిలో గణనీయ 
ములు. దేశమున 7 దినపతికలు |పచారమున 
ఉన్నవి. ఇవి అన్నియు ఆంగ్లముననే వెలువడు 
చున్నవి. ఏనిలో |ప్రో-ఫైన్‌గేల్‌ అనుదానికి అత్య 
ధిక |పచారము కలదు. తక్కువ ఆదాయముల 
వారికి ఉచితవైద్య సొకర్యమును (ప్రభుత్వము 
ఏర్పరచినది. వె ద్యవసతులు విరివిగ కలవు. వైద్య 
శాలల మొత్తపు సంఖ్య 278; శయ్యాసంఖ్య 
88,468; వెద్యసంఖ్య 8,011 (1966). 


12. యాతా సొ. : దేశపు ఆదాయపు వనక 
లలో యా్రికులవలన లభించునది (ప్రముఖము; 
చెల్చింపులోటును పూరించుటకు ఈ ఆదాయము చాల 
సహకరించుచున్నది. (ప్రభుత్వము యా(తీకులకు 
చెక్కు... సౌకర్యములను సమకూర్చి (పోత్సహించు 
చున్నది. 1971లో 94,17,000 మంది విడే! 
యులు దేశమును దర్శించిరి; వారు దేశమున దాదాపు 
772 లక్షల పౌనులను వెచ్చించిరి. 


18. (పనిద్ధ హౌరులు : దేశపు (పసిద్ధ పౌర 
లలో, [పాచీనులందు తొలుతగ లెక్కింపదగినవాడు 
సెయింట్‌ పాటిక్‌ (ర. 885-481). ఈతడు 
ఈ దేశమున జన్మింపకపోయినను, ఇటచేరి దేశ 
మున క్రై స్త్రవమతమునకు సుస్థిర స్థానమును కల్పిం 
చెను. దేశమున 16వ శతాబ్ది మొదలుగ స్వాతం 
త్యమునకై పోరాటములు సాగించినవారలు పలు 
వురు కలరు. వారిలో చా రెస్‌ స్టీవార్డ్‌ పార్నెల్‌ 
(1846-91), ఈమన్‌ డివెలరా (1842.1 9/౯) 
(ప్రముఖులు. ఇందు కడపటివాడు స్వాతం త్యమును 
సాధించి, స్వతంత కుర్‌ లాండున దీర్చ కాలము 
పాలకుడుగ పనిచేసెను. 


దేశమున జన్మించిన వై జ్ఞానికులలో రాబర్ట్‌ 
బాయిల్‌ (1627-91); గణిత, ఖగోళళాస్త్రవే త్ర 
లలో విలియమ్‌ రోవాన్‌ హేమిల్‌టన్‌ (1805-65) 
(ప్రముఖులు, ఎడ్వర్డ్‌ హింక్స్‌ (1792-18661) 
[పాచీనమగు సుమేరియన్‌ లిపిని తొలుతగ చదువ 
గల్లెను, రచయితలలో జోనాథన్‌ స్విఫ్‌ట్‌ 
(1667-1745); ఆలివర్‌ గోల్డ్‌స్మిత్‌ (1780 ? _ 
1774); రిచర్డ్‌ బిన్‌స్టీ షెరిడన్‌ (1751-1816), 
ఓస్కార్‌ విల్డ్‌ (1854-1900), జార్జి జెర్నార్డ్‌షా 
(1856-1950) (ప్రముఖులు. నాటక రచయితగను 
కవిగను నోబెల్‌ బహుమతిని ఆర్జించిన విలియమ్‌ 
బట్టర్‌ యీట్స్‌ (1865-1989) ఈ దేశీయుడే. 


6. ఐస్‌ లాండ్‌ 


ముఖ్యనగరము : రిక్‌జవిక్‌; జెండా : నీలి 
భూమిక పై అమరిన శకోణవర్లపు సిలువ; ఇందలి 
అడ్డుగీత కుడివైపునకు ఎక్కువగ పొడుగు సాగి 
యుండగ, సిలువయొక్కు భుజముల ఆంచులందు 
తెలుపురంగు కన్పట్టును; జాతీయ గీతము: ఓ 
గుడ్‌ వోర్‌ లాండ్స్‌ (హే మాతృదేశ (ప్రభూ) 
అను పదముతో మొదలిడునది. నాణెము : [కోనా; 





gy 


జ 


గ ల్లు 
వార ర 





పటము 7. 


ఇది 100 ఆరధ్దుగ విభ క్రము; 100 [కోని-లు 
జారు. 8.50 పెసలు; కొలతూకములు : మెటిక్‌ 
విధానపువి; కాలగణన : ఉ. 11 గం. = భారత 
దేశమున సా. 5 గం. లి౦ ని. 

1. ఉనికి మొ. : యూరపు ఖండపు పశ్చిమపు 
కడయంచున, ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద 
మున, ఆర్క టిక్‌ వలయమునకు ఆనుకొని దిగువన 
ఉన్న ఈ ద్విపరాజ్యము 1818” నుండి 24982" 
ఉ. అ. రేఖలమధ్యను (రమారమి 480 కిమీ.), 
68924" నుండి 66982” ప. తు. రేఖల మధ్యను 
(రమారమి 804 కిమీ.) నెలకొని ఉన్నది. ద్వీప 
వైశాల్యము 1,038,000 చ. కిమీ. తీరరేఖ మొత్తపు 





ees Firemen క 
అ + a Ee న ల్‌ న స్లో ఇ? + * A za టు జు 
ఛో శ గ జరభ క్ల ors 
స ర్య టక్‌ మూక క మజ్ఞు ముం టో 
స్స్‌ | శీ వ బి గ 
>» 


నిడివి ౮,920 కిమీ. తీరసమీపమునఉన్న కొన్ని 
చిన్న దీవులును, రాజ్యాంగ రీత్యా ఈ దేశమున 
ఆంతర్భాగ ములు. అట్టి దీవులలో వెస్ట్‌మన్‌ దీవి 
_పముఖము. దేశ మధ్యభాగము ఆగ్ని శై లజమగు 
ఒక వేఠభూమి; దీనిని పరివేష్టించి పర్వతములు 
కలవు. వీనియందలి అత్యున్నత శిఖరము వన్నా 
డల్‌ ష్నుక్కుర్‌ (2,119 మీ. లావామయము 
లగు భూములు దేశమున తొమ్మిదవ భాగమును 
ఆకమించి ఉన్నవి; దేశపు ఎనిమిదవ భాగము 
హిమశిలావృతభూమి (గ్లేసియర్స్‌). అగ్ని పర్వత 
ములు అనేకములు కలవు. ఇందొకటి 1947లో 
విజృంభిందినడి. ఉష్ణగుండములు, ఉష్ణ సోతస్సులు 
(గైజర్స్స్‌), సరసులు విరివిగ కననగును. దేశపు 
ఆగ్నేయ [పాంతమున 8,400 చ.కిమీ అ వైెకా 
ల్యము కలిగిన హిమశిలావృత భూమి కలదు. 
యూరపు ఖండమున వేరెచటను ఇంత హిమశిలా 
వృతభూమి కన్పట్టదు. చిన్ననదులు మాతమే 
కలవు అవి నౌకాయానమునకు పనికిరావు కాని 
జలపాతములు ఎక్కువగ  ఉండుటవలవ విద్యు 
దుత్పత్తికి ఆవి అనుకూలించుచున్న వి. నై రృతి 
తీరమున అటనటను, కొన్ని లోయలందును, వ్యవ 
సాయానుకూలములగు చీలిక భూములు కన్పట్టును. 
పశ్చిమ, ఉ తర, తూర్పు కోసాలలో సహజసిద్ధము 
లగు హార్చరులు ఏర్పడి ఉన్నవి, 


2 సీతోప్టస్టితి మొ. : యువ పాంతమునకు 
దగ్గరలోనే ఉన్నను, ఈ రాజ్యవు శీతోష్ణ పరిస్థితి 
చాల సౌమ్యముగ ఉన్నది. గల్సొస్త్రీమ్‌ అను 
సముద ఉష్టజల [ప్రవాహము ఈః ద్వీపరాజ్యమును 
దాదాపుగ చుట్టుముట్టి ఉండుటవలన ఈ సౌమ్యత 
లభ్యమెనది. ముఖ్యనగరమున సాలున అత్యధికోన్టత 
52 ఫా.; అత్యల్పోన్టత 80° ఫా. సాలుసరి వర్ష 


700 (పపంచ రాజ్య సర్వస్వము 


పాతము ఉత్తర |పాంతమున 80 సెం. మీ. నుండి 
68 సెం. మీ. వరకు మారును; దక్షిణమున ఆ వర్ష 
పాతము 125 సెం. మీ.; పర్వత భూములందు 
200 సెం. మీ, శీతకాలము, [గీష్మబుతువుకన్న, 
అతి దీర్భ ము. కొలదిగ చిన్న జాతి వృక్షములు అట 
నట కన్పట్టును. చిన్న పొదలును, గరిక పట్టులును 
ఎక్కువగ కలవు. గుంటనక్కలును, రై న్‌ డీరులు 
(హిమ్మపాంతపు లేళ్ళు) ను మా[తమే కన్పట్టు వన్య 
జంతువులు. తీర పాంతపు సము[దమునందు తిమిం 
గిలము, సీలు మొదలగు పెద్ద జలచరములేగాక 
పలువిధముల చేపలును కలవు. 100 రకముల 
పకిజాతులు కలవు. కప్పలు, సరీసృపములు, కీటక 
జాతులు కన్చట్టవు. 


త్రీ. జనసంఖకి మొ. : దేశపు జన సంఖ్య 
2,07,174 (1971). ముఖ్యనగ రమగు రిక్‌ జవిక్‌ 
లోని జనసంఖ్య 82,892 జనసాం|దత చ, కీమీ, కు 
రమారమి 2. దేశీయభాష ఐస్‌లాండిక్‌ ; పూర్వుమున 
నార్వేదేశమున [(పచారమునఉండిన నార్చ్‌భాషనుండి 
ఇది జన్మించినది. దేశీయులందరు లూథరన్‌ శాఖకు 
చెందిన క్రైస్తవులు 


4. సమాచార సా.: తపాలాఫీసుల సంఖ్య 
229; టెలిఫోన్‌, ెల్మిగాఫ్‌ ఆఫీసులు 187; 
రేడియో, చెలివిజన్‌ సౌకర్యములు కలవు. 


ర, యాన సొ.: దేశమున 11,200 కిమీ. ల 
పొడవున కంకరరాతి రోడ్డు కలవు. రై లుమార్గ 
ములు లేవు, రిక్‌ జవిక్‌ (ప్రాంతమున మంచి 
హార్చరు కలదు. దేశమున ఎగుమతి వ్యాపారమున 
60% దీనిద్వారా సాగుచున్నది. ఉత్తర తీరమున 
ఉన్న ఆకుర్యేరి రేవునుండియు విరివిగ వ్యాపారము 
జరుగుచున్నది. ఇంకను చిన్న రేవులు అనేకములు 
కలవు. దేశపు వర్తక నౌకాదళపు టన్నేజి 
1,45,000 టన్నులు (1969). దేశాంతర్గతము 
గను, విదేశములకును విమానయాన సౌకర్యము 


బాగుగ కలదు. దేశీయమగు ఒక విమానసంన 
గి 

విమానయానమును విదేశములకును, దేశ మునందలి 

పలుతావులమధ్యను నిర్వహించుచున్నది. 


6. చరిత: కీ. శ. 6874లో, నార్వే దేశీయ 
డగు ఇంగోల్పర్‌ ఆర్‌నార్సన్‌ అనువాడు ఈ ద్వీప 
మున కాలిడినది మొదలుగ, నార్వే దేశీయులు పలు 
వరు ఇట చేరుట ఆరంభ మయ్యెను. కీ. న 
1000 లో క్రై సవమతము ఇట (ప్రవేశ పెట్టబడెను. 
దేశీయులు 980 లోనే ఆల్‌తింగ్‌ అనుపేర ఒక 
కాసనసభను నిర్మించుకొని స్వపరిపాలనమునకు 
అలవడినను 1262 లో నార్వేదేశపు పాలకుడగు 
హాకన్‌ 1 యొక్క- సర్వాధిపత్యమును వారు 
ఆంగీకరించిరి. 1881లో నార్వే దేశమును 
డెన్మార్క్‌ దేశపురాజు వశపరచుకొనగ, ఐస్‌లాండ్‌ 
కూడ డెన్మార్క్‌ పాలకునికి దక్కినది. డేనులు 
ఈ దేశమును కొల్పగొట్టిరి;ి అందులకు తోడుగ 
1788 లోని అగ్నిపర్వత విజృంభణము, రోగబాధ, 
కరువు దేశ పజలను పీడింపగ జనసంఖ్య 1800 
నాటికి 88,000 కు పడిపోయినది. ఈ సమయము 
ననే, దేశీయ శాసనసభను, డెన్మార్క్‌ దేశపురాజు 
రద్దుచెసెను. 1880 మొదలుగ, స్వాతం[త్యము 
కొరకై దేశీయులు ఆందోళనను సాొగించిరి. తరు 
వాత 1918లో దేశము స్వతం[తముగ ఉండి, విదేశ 
వ్యవహారములందు మ్మాతము డెన్మార్క్‌ దేశపు 
[పభుపాలనను ఆంగీకరించుటకు ఏర్పాటు జరిగినది, 
ద్వితీయ [ప్రపంచ యుద్ధకాలమున జర్మన్‌ సేనలు 
డెన్మార్క్‌ను ఆకమించగ, ఐస్‌లాండ్‌న, ఆ 
దేశపు సమ్మతితో బ్రిటిష్‌ సేనలు 1940లో 
దిగి, దేశమును తమ రక్షణలోనికి తీసికొనినవి. 
ఆ తర్వాత (బబిటిష్‌ సేనలకు బదులుగ అమెరికన్‌ 
సేనలు అట చేరినను యుద్ధానంతరమున _ అవి 
వెదొలగినవి. అంతట 1944 లో జరిగిన (పజాభి 
[పాయ సేకరణలో డెన్మార్క్‌తోగల సంబంధ మును 
(తంచుకొనుటకు 97% |పజలు ఆంగీకరించిరి. 


ఐస్‌ 


తత్సలితముగ జూన్‌ 17, 1944న దేశము సరం 
స్వతం|తమైనది. 


7. పరిపాలన : దేశమున గణతంత పరి 
పాలన వ్యవస్థితము. అధ్యక్షుని సార్వజనిక వోటు 
పద్ధతిన |పజలు ఎన్నుకొనెదరు. అధ్యక్షుని పదవీ 
కాల పరిమితి నాలుగేండ్రు. ఆల్‌తింగ్‌ అను పేరున 
వ్యవహృతమగు కాసనసభకలదు. అందలి సభ్య 
సంఖ్య 60. వీరిని నైష్పత్తిక [ప్రాతినిధ్య విధాన 
మున, 6 నియోజక వర్గ ములనుండి, నాలుగేండ్లకు 
ఒకసారి జరుగు, ఎన్నికలో [ప్రజలు ఎన్ను కొనెదరు. 
ఈ సభ్యులు తమలోనుండి మూడవవంతు మందిని 
ఎఫీర్‌ డీల్డ్‌ అను ఎగువ సభకు ఎన్నుకొనెదరు, 
మిగిలినవారు నియోర్‌ డీల్డ్‌ అను దిగువ కక్ష్యగా 
ఏర్పడెదరు. బడ్జెటును, తక్కిన ఆర్థిక విషయిక 
వ్యవహారములను ఉభయ కక్ష్యలును కలసిన ఆల్‌ 
తీంగ్‌ సభయ చర్చించి నిర్ణయించవలయును. 
తక్కిన విషయములందు వేరువేరుగనే ఈ కక్ష్యలు 
వ్యవహరించును. రాజ్యాంగ విధానమును మార్చు 
సవరణను చర్చింపవలసినపుడు ఆల్‌ తింగ్‌ మొత్తము 
నకు తిరిగి ఎన్నికలు జరుపబడును. 21 ఏండ్ల 
వయసువచ్చిన (ప్రతి పౌరునికి వోటుహక్కు_ కలదు. 
దేశమున నాలుగు రాజకీయ పక్షములు కలవు. దేశ 
మున 16 జిల్హాలు కలవు; వీనియందు ఎన్ను కొన 
బడిన సమితుల సాయమున |పభుత్వ్యనియమితుడగు 
పాలకుడు పాలనను నిర్వహించును. ముఖ్యనగరము 
నందలి సుపీమ్‌ కోర్టుయొక ఆధ్యర్యమున 26 
దిగువ కోర్టులద్వారా న్యాయనిర్వహణ జరుగు 
చున్నది. 


8. దేశరక్షణ : దేశమునకు భూతల, నౌకా, 
వాయుసేనలు ఎట్టివియులేవు. తీరపు మత్స్య పర్శిశ 
మను రక్షించుటకై కొన్ని ఆయుధనౌకలను విమాన 
ములను మ్నాతము ఈ రాజ్యము కలిగియున్నది. 
ఉత్తర అట్టాంటిక్‌ ఒప్పందమును అనుసరించి 


9, అంతర్జాతీయ నం. : 1946 మొదలుగ 
ఐ.రా.స. యందును తదనుబంద సంస్థలలో 
పెక్కింటను ఈ దేశము సభ్యత్వమును కలిగి 
యున్నది. 


10. ఆర్థిక రంగము: తొలుత ఈ దేశపు 
ఆర్థిక వ్యవస్థ వ్యవసాయము పెనన ఆధారపడి ఉండి 
నను,|పస్తుత మున మత్స్యపరి శమ [పాముఖ్యమునకు 
రాగలిగినది. దేశపు భూతల వైకాల్యమున 1% 
మాతమే సేద్యమున ఉన్నది. అందువలన వ్యావ 
సాయికులు పజపాలనమునకైె ఎక్కువ శ్రద్ద 
వహించుచున్నారు. మాంసము, కోడిగుడ్డు, పొల 
ఉత్పత్తుల విషయమున దేశము స్వయం సమృ 
ద్ధము; కాని ఆహార ధాన్యములను చక్కెరను దిగు 
మతి చేసికొనుచున్నది. ఖనిజసంపద ఎట్టిడియు 
లేదు; చిన్న పరి శమలుఉన్నను వానికొరకై ముడి 
పదార్థములను విదేశములనుండి దిగుమతి చేసికొన 
వలసిఉన్నది. దేశమునకు కావలనిన విదేశీయ విని 
మయ (దవ్యమున అధికభాగము చేపల ఎగుమతి 
వలన, లభించుచున్నది. దేశపు ఎగుమతులలో 
687% విలువకలవి చేపలే. చేపలను పట్టుటక్రై 
ఉపయోగించు నౌకల మొత్తపు సంఖ్య 7కీక్‌; వాని 
పరిణామము 77,46 టన్నులు. 1969 లో పట్ట 
బడిన చేపలబరువు 6,85,899 టన్నులు. దేశపు 
విద్యుదుత్పత్తి 160.2 కోట్ట కివా. దేశపు ఎగు 
మతుల విలువ 1,81,75,841 వేల Sa దిగు 
మతులు 1,98,61,994 వేల కో (1971). బడ్జె 
టరీ వ్యయము 1,65,49,552 వెల కో, (1972). 


11. సాంఘిక రంగము : దేశమున సాంఘిక 
భ్మదతా భీమా పథకము ప్రభుత్యపు ఆధ్వర్యమున 
పనిచేయుచున్న ది. దీనివలన రోగబాధ, వార్థక రము, 
నిరుద్యోగము, [ప్రమాదమువంటివాని సందర్భమున 


"702 [పపంచ రాజ్య సర్వస్వము 


తగు సహాయము లభించుచున్నది. గృహవసతిని 
(ప్రభుత్వము చాలవరకు సమకూర్చినను, ఇంకను 
చేయవలసినది కొంత కలదు. ఉన్న గృహములలో 
95% కు విద్యుత్‌ సౌకర్యము కలదు. దేశమున 
నిరక్షరాస్యత లేనేలేదు. 7 నుండి 15 ఏండ్ల 
వరకు వయసు గలవారికి [ప్రయిమరి విద్య నిర్భంధ 
రీతిలో బోధింపబడుచున్న ది. దేశపు 206 [పయి 
మరీ పాఠళాలలలో 26,976 మంది; 118 నెకం 
డరీ పాఠశాలలలో 11,818 మంది, 96 సాంకేతిక 
[పత్సేక పాఠకాలలలో 11,58ి4 మంది; 4 కళా 
శాలలలో 1,7/8 మంది విద్యార్థులు కలరు 
(1966-67). ముఖ్యనగరమున ఐస్‌లాండ్‌ యూని 
వర్సిటీ కలదు. 1911లో ఇది నెలకొల్పబడినది, 
ఇందలి విద్యార్థి సంఖ్య 1,180 (1967). దేశీయ 
విద్యార్థులలో పలువురు అత్యున్నత విద్యకై విదేశ 
ములకు పోవుచున్నారు. విద్యాసంస్థ లన్నింటను 
విద్యాబోధన ఉచితముగ జరుగుచున్నది. [పవేశపు 
రుసుమును, పరీక్ష రుసుమును మాతమే విద్యార్థి 
చెల్లించవలయును. రిక్‌ జవిక్‌ లోని జాతీయ [గంథాల 
యము దేశపు గంథాలయములలో అతు శ్రమము. 
మ్యూజియములలో ఐస్‌లాండ్‌ జాతీయ మ్యూజియం 
గణసియము. అయిదు దిన ప,తికలు [పచారమున 


ఉన్నవి. ఇవి అన్నియు ముఖ్యనగరమునుండియే 
(పచురితములు. వీనిలో మోర్గన్‌ బ్రాదియో అనునది 
ఎక్కువ (పచారము కలది. దేశమున వై ద్యశాలలు 
50 కి మించి ఉన్నవి: ముఖ్యనగరమందలి జాతీయ 
వై ద్యశాల వీని అన్నింటి పెద్దది; వై ద్యళాలలన్నింటి 
శయ్యాసంఖ్య 2,000 వెగా ఉన్నది. వై ద్యసంఖ్య 
264 (1966). 


12. యాతా సొ.: ఆసియా, యూరపు, 
ఆఫికా ఖండములందలి కొన్ని కమ్యూనిసైతర 
దేశములవారును కెనడా దేశీయులును వీసా లేకుండ 
దేశమును దర్శింపవచ్చును. 1968 లో 40,400 
మంది విదేశీయలు దేశమును దర్శించిరి. 


13. (ప్రసిద్ధ పౌరులు : యోన్‌ సిగురోసన్‌ 
(1811-79) ఆనునతడు ఈ దేశపు జాతీయ 
యోధుడు; స్వాతం త్య యుద్ధము అతని నాయ 
కత్వమున విజయమును పొందినది. ఈతని జన్మ 
దినము జాతీయ స్వాతంత్య్మ జయంతిగ దేశమున 
పాటింపబడుచున్నది. నీల్స్‌ ర్లైబెర్మ్‌ ఫిన్‌ సెన్‌ 
(1860- 1904) అనునతడు వైద్యశాస్త్రమున నిష్టా 
తుడై కాంతికిరణ చికిత్సా విధానమును కనుగొని 
నోబెల్‌ బహునుతిని 1908 లో ఆర్టించెను. 


టై! 


ముఖ్యనగరము - ఏతెన్స్‌ (ఎతేనై); జండా : 
లేత నీలిచారలు అయిదును, నాలుగు తెలుపు చార 
లును వకాంతర రీతిలో అమరియుండగ, ఎడమ 
వైపు పెమూలన తెల్లని సిలువచిహ్నము కలది; 
జాతీయ గీతము : ఎత్నికోస్‌ హిమ్నన్‌ (స్వాతంత్ర్య 
గీతము); ఇది “సె గ్నారిడో ఆపో తిన్‌ కాప్సీ” 
(నీ పారయొక న. చురుకుదనముచేత నిన్ను నేను 


న్‌ 


గు ర్రింతును) అను చరణముతో మొదలిడబడునది; 
నాణిము : దక్మా; ఇది 100 లెపాలుగ విభ క్రము; 
80 (దక్కాలు ఆరు 7.50; కొలతూకములు : 


మటిక్‌ విధానపువి; కాలగణన: సా. 2 గం. 


= భారతదేశమున సా, 5 గం 80 ని. 


1. ఉనికి మొ. : యూరపున ఆగ్నయ భాగ 
మునఉన్న దాల్కాన్‌ ద్వీపకల్పమున దక్షిణపు 


కొనన  కుదురుకొని 19,2241 నుండి 
298527” తూ. తు. రేఖల మధ్యను, 
9494802” నుండి 41°44'59” ఊఉ. అ. రేఖల 
మధ్యను వి స్తరించియన్న ఈ దేశమునకు ఉత్తర 
మున ఆల్చేనియా, యుగోస్టావియా, బల్లేరియా దేశ 
ములును; తూర్పున ఈజియన్‌ సముదమును, 
తుర్కీ-దేశమును; దక్షిణమున మధ్యధరా సము ద 
మును; పశ్చిమమున ఆయోనియన్‌ సముద్రమును 
సరిహద్దులందున్న వి. 
అయిదవవంతును వందలకొలదిగ ఉన్న ద్వీపములు 


దేశ వైశాల్యమున దాదాపు 


న్స" శస న Et క్త i Drs 

| 1 రం కు Po 5 ey a 
] హా సోన 1 
rs రి టా క్‌ 
i Ry లలో న్న 2 ర్‌ 





పటము రి. 


ఆకమించి ఉన్నవి. వీని అన్నింటితో కలసి దేశపు 
మొత్తపు వైశాల్యము 1,81,944 చ. కిమీ. ఈ 
దేశపు భూతలపు సరిహద్దు నిడివి 994 కిమీ.; తీర 
రేఖ నిడివి 14,986 కిమీ, 


దేశమున అయిదింట నాలుగువంతుల భూమి 
పర్యతమయము. పర్వత _కేణులలో గణనీయము 
పిందున్‌ |శేణి. ఉత్తర [గీసును తూర్పు-పడమర 
భాగములుగ ఈ |శేణి విభజించుచున్నది. ఇందు 
పళ్చిమ భాగము తేమనేల కలది; గుట్టలతో నిండి 
నది; తూర్పుభాగము పొడిమైదానము; గుట్టలు 


703 
చాల తక్కువ. పిందుస్‌ పర్వత (శేణిలో ఆతు 
న్నత శిఖరము ఒలింపన్‌ (2,912 మీ.). మధ్య 


[గీస్‌ చారి;త్రక [పొముఖ్యము కలిగిన పురాతన 
పట్టణములకు నెలవు. దక్షిణ గీన్‌ పలుదీవులు 
కలది. దేశపు నదులు అంతగ లెక్కి_ంపదగినవి 
కావు, అందు నౌకొయానమునకు వసతిలేదు. ఎండ 
కాలమున వీనిలో పెక్కింట నీరుండదు. 


ని. శీతోష్ణస్థితి మొ. : దేశపు ఊత్తరభాగమున 
చలికాలమున శీతబాధ ఎక్కువ. దక్షిణ (గీసున, 
మధ్యధరా సమ్ముద |పాంతపు +4తోప్పస్థితి కన 
నగును. ఎండకాలమున ఎండలెక్కువ, గాలిలో 
తేమ చాల తక్కువ; చలికాలము హాయిగా 
నుండినను, వానలు కురియును. మొత్తముమీద 
సమ్ముదములనుండియు పర్వతములనుండియు వచ్చు 
చల్చగాలులు ఎండల వేడిమిని చాల తగ్గించుచున్న వి. 
ముఖ్యనగరమున సాలీనా గరిష్టోష్టఒత 99° ఫా; 
కనిష్టోష్టత కిరి” ఫా. దక్షిణ దేశమున ఆవి 106°, 
కరం ఫా, గను; ఉత్తరదేశమున లికి, 16° ఫా. 
గను ఉన్నవి. 


భూతలపు ఉన్నతియందలి వై విధ్యమును అనుస 
రించి వృక్షసంతతియు మార్పొందుచున్న ది. 
460 మీ. కు పైబడిన ఎత్తుగల భూములందు ఓకు, 
దేవదారు జాతుల వృక్షములు, భూర్డ వృక్ష ములును 
కలవు; అంతకు దిగువనఉన్న [ప్రాంతములలో 
ఖర్జూర జాతి, దానిమ్మ, నాదింజ, ఆలివ్‌, అత్తి 
కననగుచున్నవి. ఇట్టి [ప్రాంతములలో పొగాకు, 
[ప త్తి, వరిపైరులును బాగుగా పండుచున్నవి. వన్య 
జంతువులు విశేషముగ లేవు. ఎలుగుగొడ్డు, అడవి 
పిల్లి, నక్క, గుంటనక్క ఆటనట కొన్ని చిట్టడవు 
లలో కన్పట్టుచున్న వి, ఆడవిమెక అనబడు ఒక 
విధపు వన్యజంతువు, యూరపున, ఈ దేశపు అడ 
వులలో మా|తమే ఇప్పుడు కననగుచున్నది. పక్షి 
సంతతియు, 250 రకముల జలచర సంతతియు 
కలవు 


204 పపంచ రాజ్య సర్వస్వము 


తీ. జననంఖ్య మొ.: 1971 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 87,68,641. నగర 
ములలో ఏతెన్స్‌ (జ. సం. 25,40,241), సలో 
నికా (8,45,799), హృతాన్‌ (1,11,607) పెర్ణొన 
దగినవి. | పజలలో 58.2%. పట్టణములందు 
వసించుచున్నారు. జనసాందత చ కిమీ. కు 67. 
[పజలలో 97% [గక జాతికి చెందినవారు తక్కిన 
వారు తుర్కులు, యూదులు మొదలగు అల్ప 
సంఖ్యాక వర్షములకు చెందినవారు, (గీకు భాష 
దేశీయుల మాతృభాష, 98% (ప్రజలు దీనిని 
మాట్టాడెదరు. విద్యాధికులలో ఆంగ్ల, | ఖంచి 
భాషలుకూడ విరివిగ [పచారమున ఉన్నవి. అల్ప 
సంఖ్యాక వర్షములందు తుర్కీభాష మొదలగునవి 
వాడుకలో ఉన్నవి. |పజలలో 98%, తూర్పు 
ఆ ర్తడాక్స్‌ చర్చి అను క్రై సవ సం|పదాయము 
నకు చెందినవారు. తక్కి నవారిలో రోమన్‌ కేత 
లిక్కులును, (వొ చెస్టంటులును, యూదులును, 
ముస్టిములును కలరు. 


4. సమాబార సొ. : పోస్టు, తంతి, టెలి 
ఫోనుల వసతి దేశమున విరివిగ కలదు, రేడియో, 
చెలివిజన్‌ (ప్రసార కెం[దములును తగు సంఖ్యలో 
కలవు. 


ర. యాన సొ.: దేశమున రోడ్డ నిడివి 
కిక,257 కిమీ. (1970) ; ఇందు 68,004 కిమీ. 
ఉత్తమ శ్రేణికి చెందిన జాతీయ పథము. రై లుమార్గ 
ముల నిడివి 2,57! (1970). ఎతెన్స్‌ నగర 
(ప్రాంతపు పిరేయస్‌ రేవునుండి దేశపు ఎగుమతి 
వ్యాపారమున 40%, దిగుమతి వ్యాపారమున 80% 
రవాణా అగుచున్నది. దీని తరువాత సలోనికా, 
ప్మతాస్‌ నగరముల వోర్చరులు [కమరీతిలో పాము 
ఖ్యములను కలిగియన్నవి. వర్తక నౌకాదళ 
పమాణముల లెక్కలో పపంచ రాజ్యములందు 
ఆరవదిగ ఈ దేశము లెక్కకు వచ్చుచున్నది. 


దేశపు వర్తక నౌకాదళమున 1,945 నౌకలు 
కలవు; వీని మొ తపు పరిమాణము 85,81,000 
టన్నులు. ఇవిగాక విదేశములలో రిజిస్టరు చేయబడి 
|[పయాణము చేయు (గీకు నౌకలు 1,069 కలవు. 
వీని మొత్తపు పరిమాణము 1,45,57,000 
టన్నులు. 


ముఖ్యనగ రపు సమీపమునఉన్న హెల్లెనికాన్‌ 
విమానాశ్రయము, పెక్కు అంతర్జాతీయ విమాన 
యాన సంస్థలకు మజిలీగా ఉపక రించుచున్న ది, 
వీనితోపాటుగ ఒక దేశీయ విమానయానసంస్థయు 
యూరప్‌, పశ్చిమ ఆసియా, ఉత్తర అమెరికాలతో 
ఈ దేశమును అనుసంధించుచున్న ది. 


6. చరిత : పాశ్చాత్య నాగరికతకు (పాతి 
పదిక రూపమును కల్పించిన ప్రాచిన దేశముగ ఈ 
దేశము చారిత్రక ఖ్యాతిని పొందినది. అతి పురా 
తన కాలమునుండియు ఇచట జనావాసములు డిండి 
నటుల తలియవచ్చుచున్నను, [కీటు-ఆసియా మైన 
రులలో |పాచీన నాగరికతలకు చెందినవారు, 
(టీం పూ. రెండవ సహ సాబ్దిలో, ఇట చేరుటతో 
నాగరిక సంఘము రూపుగొనుట ఆరంభిత మైనదని 
చెప్పవచ్చును. తరువాత అట చేరిన ఆర్యజాతుల 
వారు ఆ నాగరికతను స్వీయము చేసికొని పరిపో 
షించిరి. [ప్రజాతంత పాలనకు [పథమమున రూపు 
రేఖలను దిద్దినవి ఇచటి ఆ కాలపు నగరములే, 
డీ. పూ. ఒకటవ శతాబ్దిలో (గీకులు పలువురు 
(ఫొన్స్‌, స్పెయిన్‌ లవరకు పయనించి వలసలను 
పెక్కింటిని నెలకొల్పి, అచట తమ నాగరికతకు 
స్థానములను ఏర్పరచిరి. 


ఆ ప్రాచీన కాలమున (గీకులు సా మాజ్యములను 
నెలకొల్పక చిన్నచిన్న నగర రాజ్యములను నిర్మించు 
కొనిరి. కాని ఏకభాష, ఏక వాజ్కయము, ఏక 
సం|పదాయము, గీకులు అందరును పాల్గొను ఒలిం 
పిక్‌ పందెములు, ఆ వివిధ రాజ్యముల మధ్యగల 


ఏకతను స్సురింపజేయుచుండినపి. అట్టి నగర 
రాజ్యములలో స్పార్గా, ఏతెన్స్‌ రాజఃములు తకి_న 
లు ల ౪ 
వానికన్న మిన్నగ ముందునకు రాగలిగె, చరి తలో 
విశిష్టతను గడించినవి. అయినను ఏతెన్స్‌ నగర 
రాజ్యము, రాజ్యాంగ _విధానమున, సారస్వత 
రంగమున, కకఠకొకాళలములందున స్పార్జాకన్న 
మిన్నగ రాణింపునకు వచ్చినది. 


క, పూ. 546 మొదలుగ గీకు రాజ్యములు 
పారసీక సా|మాజ్యపు దాడులను ఎదుర్కొనవలసి 
వచ్చినది. కడకు కి పూ. 490లో వతెన్స్‌ 
నగరరాజ్యము, పారసీక సేనలను ఓడించినది. 
కాని పారసీకులు ఆంతట తమ 'పయత్న మును 
విరమింపక కీ. పూ. 480 లో మరల యత్నించిరి. 
ఆ యుద్ధమున ఎతెన్స్‌ సర్వనాశనమైనది. అయినను 
తుదకు గీకులే జయించిరి. ఆ యుద్ధానంతర మున 
ఏతెన్స్‌కు [గీకు రాజ్యములందు ఆ[గస్థానము అభిం 
చినది. ఏతెన్స్‌ నగరము పునర్నిర్మితమె వాస్తు, 
శిల్పాది లలితకళలందును, తత్త్వ, విజ్ఞానశా స్ర్రము 
లందును ముందునకు రాగలిగినడి. ఆంతట ఆ నగర 
పాలక సంఘము ఏతెన్స్‌ ఆధ్వర్యమున ఒక గీకు 
సా[మాజ్యమాను నెలకొల్పుటకు కృషిచేసినది. కాసి 
అ కృషిలో విఫలమైనది (కె. పూ. 405). 


ఏతెన్స్‌ సా[మాజ్యము శిధిలమైన తరువాత, 
మేసిడోనియా ఆను ఒక చిన్న (గీకురాష్టపు 
[ప్రభువగు ఫిలిప్‌, (గీకురాష్ట్ర ములపై ఆధిపత్య 
మును ఆర్డించెను (!క్రీ.పూ. 888). ఇతని కుమారుడే 
జగత్‌ (పసిద్ధిని ఆర్జించిన ఆలెగ్జాండరు. ఈ మహో 
విజేత పారసీక సా[మాజ్యమును జయించి, భారత 
దేశమున వాయవ్యభాగమును ఆక్రమించి నైలునది 
మొదలుకొని సింధునది వరకును వ్యాపించిన విశాల 
సామాజ్యమునకు అధిపతి అయ్యెను. ఇతని మర 
ణానంతరమున ఈ సా మాజ్యమును ఆతని సేనా 
పతులును, వారి వంశీయులును పాలించగ వారి 
మూలమున [గీకు సంస్కృతి ఎల్టెడల వ్యాపించి 


[65] 


705 


నది. కాని ఇంతలో పశ్చిమ యూరపున రూపు 
న న ర సా[మాజ్యము, (క్‌ సా|మాజ్య 
మున పశి*మభాగమును, కడకు ।గీనును లోగొని 


tw) "an 
నది (క. పూ. 148). 


రోమన్‌ సా'మాజ్యము క్రీ. శ. లి9ర లో 
ద్విధా విభక్తమైనపుడు, తూర్పున నున్న బై జాం 
చెయిన్‌ సా[మాజ్యమున గీను అంతర్భాగమైనది. 
దేశము ఇటుల దాస్యమున ఉన్నను [గీకుల విజ్ఞాన 
కాస్త్రములును కళలును రోమన్‌ల నాగరికత పె 
అసమాన |ప్రభావమును నెరవి, దానికి మూల [సోత 
స్సులుగ ఉపకరించినవి. 


క. శ. 14ఉ5ళిలో ఓ టోమన్‌ తుర్కులు 
(చూ : పు, 846) బెజాంటెయిన్‌ సా[మాజ్యు 
మును వశపరచుకొనినపుడు |గీసుదేశమును వారికి 
వశమయ్యెను. తమ సర్వంసహాధికారమునకు 
భంగము కలుగని రీతిలో గీకు, పాంతమునకు 
కొంత స్థానిక స్వపరిపాలనను వారు కల్పించిరి. 
అయినను ఈ దాస్యమునకు ఇచ్చగింపక 1770 
మొదలుగ స్వాతంత్యమునకై పోరాటములను 
గీకులు సాగించిరి. కడకు [బిటన్‌, ఫాన్స్‌, 
రష్యాల సానుభూతి సహకారముల వలన ఈ 
ఉద్యమము విజయవంతమై 1880 లో [గీకుల 
స్వాతం[త్యమును తుర్కీ అంగీకరించినది. 


స్యాతం|త్య సిద్ధికాలమున [విటన్‌ మొదలగు 
రాజ్యములు, బల్లేరియా దేశీయుడగు ఒక మాండలి 
కుడు ఇట పాలకుడగుటకు, [గీకులను అంగీకరింప 
జేసినవి. కాని ఆతడు |పజామోదమును పొందక 
పోవుట వలన, ఆతనిని తాలగించి డెన్మార్కు 
దెశపు రాజవంశమునకు చెందిన జార్జి 1 ఆనువానిని 
రాజుగ [గీకులు [గహించిరి (1862). అంతట 
[(గీకులున్న కొన్ని సమిపస్థ ద్వీపములను (బిటన్‌ 
[గీసునకు దత్తము చేసినది ; తుర్కీనుండి తెస్సలీ 
దివిస్తో కీటు మొదలగు దీవులను 1918 లోను, 


706 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ద్వితీయ (పపంచ యుద్ధము తరువాత ఇటలీనుండి 
డొడకనీస్‌, రోడ్స్‌ దీవులను ఈదేశము వశరపచు 
కొనినది. ఈ విధముగ 1944 నాటికి (గీకు 
జాతీయులందరు ఒక రాజ్ఞామున చేరగలిగిరి. 

ఇరువదవ శతాబ్దము మొదలుగ (గీసుదెళము 
పలు కల్లోలముల పాలయినదని చెప్పవచ్చును. 
1928.86 వరకు తురీ_తో సంఘర్షణలు, పోరాట 
ములు సాగినవి. కొన్ని సంవత్సరములు 1924-85) 
రాచరికము లేకుండ గణరాజ్య విధానమున దేశము 
ఉండినది. ద్వితీయ పపంచ యుద్ధకాలమున దేశ 
మును జర్మన్‌, ఇటాలియన్‌ సేనలు అ[క్రమించినవి. 
ఆ యుద్ధానంతరమున దేశీయమగు కమ్యూనిస్ట్‌ 
పార్టీ బలవ త్తరమె దేశమును ఆ|కమించుటకు 
చేసిన కృషితో అంతర్యుద్ధము మొదలై అయిదేండ్డు 
సాగినది (1944-49). 1946 లో రాజరికము 
పునరుద్ధరింపబడినను, 1967 లో నైనికవర్గము 
దేశమున పరిపాలనను వశపరచుకొనుటతో, రాజు 
దేశ భష్టు డయ్యెను. కడకు జూన్‌ 1, 1978న 
రాజరికము రద్దుచేయబడి దేశమున అధ్యక్ష పాలన 
నెలకొల్పబడినది, 


7. పరిపాలన : దేశమున పార్లమెంటరీ విధా 
నము నెలకొల్పబడగలదను వాగ్దానమును పాలక 
వర్గము ఇచ్చియున్నను రాజ్యాంగ విధానము 
ఏదియు రూపొందింపబడలేదు. ఆధ్యక్షుడే (పధానిగ 
కూడ  వ్యవహరించుచు, ఉత రువుల ద్యారా, 
సెన్యపు సాయముతో పాలనను నిర్వహించు 
చున్నాడు. రాజకీయ పక్షములు ఏవియు పని 
చేయుటలేదు. సుపిమ్‌కోర్టు అధ్వర్యమున, వివిధ 
| శేణుల న్యాయసానముల ద్యారా న్యాయనిరహణ 
రన. న | | 

దేశరక్షణ : దేశమున నిర్భంధ సైనిక శిక్షల 
విధానము ఆమలున ఉన్నది. 21 ఏండ్లకు పెబడి 
ర్‌0 ఏండ్లకు మించని పౌరులకు ఇది వర్తించును. 


శాంతికాలపు భూతలసేన యందలి మైనికుల సంఖ్య 
1,18,000. నౌకా సేనయందు సైనికసంఖ్య 
17,90; ఈ సెనిక విభాగమునకు 4 జలాంత 
రాములును, వ్‌ డిస్ట్రాయరులును, తక్కిన సహాయక 
నౌకలు 101 కలవు; వాయుసేన యందలి సెనిక 
సంఖ్య ౨£,000. పోరాటపు విమానములు రమా 
రమి 200 కలవు. 


9 అంతర్జాతీయ సం. : ఐ. రా. స. 
యందును తదనుబంధ (పత్యేక సంస్థలలోను ఈ 
దేశమునకు సభ్యత్వము కలదు. 1951 మొదలుగ 
ఉత్తర అట్లాంటిక్‌ ఒప్పందపు వ్యవస్థయందు 
సభ్యత్వమును, 1962 మొదలుగ యూరోపియన్‌ 
కామన్‌ మార్కెటున అనుబంధిత సభ్యత్యమును ఈ 
దేశము కలిగియున్నది. 


10. ఆర్థికరంగము వ్యవసాయము దేశపు 
ఆర్థిక వ్యవస్థకు ముక్యాధారము. మొత్త ము మీద 
దేశమున (పకృతి సహజపు వనరులు తక్కువ 
యగుట వలన, |పతియేటా రమారమి 60,000 
మంది కార్మికులు, పనిపాటలకై ఉ త్రరయూరవీయ 
దేశములకు వలసపోవుచున్నారు. దేశమున సమష్టి 
జాతీయోత్పత్తిలో అయిదవవంతు వ్యవసాయమున 
లభించుచున్నది. [పజలలో 507% దానిపై ఆధార 
పడి జీవించుచున్నారు. వ్యవసాయోత్పత్తులలో 
60% ఎగుమతి యగుచున్నవి. దేశపు భూతల 
మున శి2% మా|తమే సెద్యమునకు అనుకూలము. 
దేశము ఆహారధాన్యముల విషయమున స్వయం 
బోషకముః ఆహారధాన్యముల ఉత్ప త్తిలో గోధుమ 
అతి పాముఖ్యము కలది. తరువాత బార్జి, మొక్కా 
జొన్న లెక్కకు వచ్చును. రొక్కపు పంటలలో 
పొగాకు [ప్రముఖము. ఎగుమతుల విలువలో 21%. 
దీనివలన లభించుచున్న ది. పకసంపద సముచిత 
పమాణమున కలదుగాని, _దేశావసరములకై, 
మాంసము మొదలగువాని కొరకై, కొంతవరకు 


దిగుమతులవె ఈ దేశము ఆధారపడి ఉన్నది, 
మత్స్య పరిశ్రమ వలన దాదాపు 20 వేల మంది 
బీవించుచున్నారు, భూతలమున 21,4% ఆటపీ 
మయము. అయినను కలపను కొంతవరకు దేశము 
దిగుమతి చేసికొనుచున్న ది. ఖనిజసంపద కొంత 
కలదు. అందు వాళ్త్ర్రైటు పముఖము. ఇనుము, 
నికెల్‌ లోహముల ఉత్ప త్తియు [కమముగ వృద్ధి 
యగుచున్నది. ద్వితీయ [పపంచ యుద్ధానంతర 
మున లిగ్లై్నైటును విరివిగ తవ్వి తీసి, విద్యు 
దుత్ప త్రిక వినియోగించుట జరుగుచున్నది. 
చలువరాయియు విరివిగ లభించుచున్న ది. 
త్ప త్తి పరిశమకు, వ్యవసాయమునకు తరువాత, 
[ప్రముఖ స్థానము కలదు. దీనివలన జాతీయ సంప 
తిలో ఆరవవంతు లభ్యమగుచున్నది ఏతెన్స్‌ 
సమీపమున ఈ పరిిశమ చాలవరకు కేం, దీకృత 
మెనది. ఆహారధాన్యములు, పానియ దవ్యములు, 
పాగాకు, జవుళీ, క! పరికరములు, రసా 
యనిక |[దవ్యములు, కుట్టుపనులు - ఆనువానికి 
సంబంధించిన పరి శమలు కలవు. దిగుమతుల పె 
హెచ్చు సుంకములను విధించి, ఆయా వస్తూత్స త్తి 
పరిశ్రమలను పభుత్యము రకించుచున్న ది. దేశ 
మున విద్యుదుత్పత్తి 88910 లక్షల కి. వా. 
ఇందు 25% మాతమే జలవిద్యుత్తు. దేశపు ఎగు 
మతుల విలువ 2,468.8 కొట్ట [ద.; దిగుమతుల 
విలువ 6,207.68 ద. (1971). బడ్జెట రివ్యయము 
8,622.9 కోట్ల wu (1972) 


wt 
ఇయయో 
ల్‌ 


11. సాంఘిక రంగము : సాంఘిక భీమా 
వ్యవస్థ వలన వై ద్యసదుపాయములు, వార్థక్యమున 
జీవన భృతి, వితంతువులకు మనుగడ, అనాథ 
లకు రక్షణ చాలవరకు లభించుచున్నవి. దేశమున 
గృహవసతిని తగినంతగ సమకూర్చుటకు 1964 
మొదలుగ కృషి జరుగుచున్నది. దేశమున నిరక్ష 
రాస్యత 18%. 6 నుండి 12 ఏండ్ల వయసువారికి 
నిర్బంధోచిత విద్యావిధానము ఆమలున ఉన్నది. 


గీ 


స్‌ 


707 


29,6884 మంది బాలబాలికలు కల 5,047 కికు 


పాఠతాలలును; 9,46,271 మంది పఠించు 10,668 
పయిమరీ పాఠళాలలును, 4,55,904 మంది 
విద్యార్ధులు క కల 1, 152 నెకండరీ పాఠశాలలును ; 


28,912 మంది శిక్షణపొందుచున్న 805 సాంకేతిక, 
వృత్తి విద్యా పాఠశాలలును కలవు (1970). 
అయిదు విశ్వవిద్యాలయములును, ఉన్నత విద్యను 
బోధించు సంస్థలు ఆయిదును కలవు. వీనియందలి 
మొత పు విదా ద్యార్థి సంఖ్య 86,471 (1969). దేశ 
మున తాం పము ఆనేకములు కలవు. 


వానిలో ఏతెన్స్‌లోని జాతీయ [గంథాలయము ఆతి 
|పముఖము; ఆయినను [గ్రంథ సంఖ్యలో మా[తము 
శాసనసభా |గంథాలయము పెద్దది. దేశమున ఇరు 
వది మ్యూజియములుక లవు, కాని వీనిక న్న మిన్నగ 
ఏతెన్స్‌ కొరిన్స్‌, క్నాసస్‌ మొదలగు నగరముల 
యందు కననగ _పాచీన ఆలయ, |పాసాదావ 
శేషములే, చూపరులను ఆకర్షించుచున్న వి. దేశ 
మున 81 దైనిక పృతికలు |పచారమున ఉన్నవి. 
వీనిలో 9 ఏతెన్స్‌ నుండి [పచురిత ములు, పన 
యన్నింట 'ఆ|కోపోలిస్‌” ఆఅనుదానికి అతి విసృత 
[ప్రచారము కలదు. ద్వితీయ (ప్రపంచయుద్ధము 
ముగిసినప్పటినుండియు, | పజలకు వెద్యసదుపాయ 
ములను కల్పించువిషయమున (ప్రభుత్వము (శ్రద్ధతో 
కృషిచేయుచున్నది. 54,688 శయ్యా సంఖ్యగల 
8539 ఆసుపతులును, ఆరోగ్యశాలలును కలవు; 
వె ద్యసంఖ్య 14,628 (1970. 


12. యాతా సొ. : అతి ప్రాచీన నాగరిక 
తావశేషములకు నిలయమగు ఈ దేశమును సంద 
ర్శించుటకు విదేశీయ యాతికులు అనేకులు వచ్చు 
చుందురు. అట్టి యా(త్రికులకు పాన్‌పోర్టు మ్మాతమే 
చాలును; వీసాఆక్కరలేదు. 1971లో ౨8,18,925 
మంది దేశమును సందర్శించిరి. విరు దేశమున 
80.5 కోట్ల ఆమెరికన్‌ డాలర్థను వెచ్చించిరి. 


708 [వ పపంచ రాజ్య సర ౧స్వము 


1తి. పసిద్ధ పౌరులు : అతి [పాచీన చరిత పహిపోకటిస్‌ (ర. 460-57 |. పూ); గణిత 
కలిగి, పాళ్చాత్య దేశములకు నాగరికతను (ప్రసా శాస్త్రవేత్త యూక్టిడ్‌ (ర. 800 క్రీ. పూ.) ఖగోళ 
దించిన ఈ దేశమున  పాచీన యుగమున వివిధ కా స్త్రజ్జుడు హిప్పార్కస్‌ (౮.160_125 కీ పూ 
రంగములందు “పేరొందిన [ప్రముఖులు ఎందరో వె ద్యశిఖామణి గెలెన్‌ (క. గ్య 180-200): శిల్ప 
జన్మించిరి. వీరిని ఆందరెని ఇట వేర్కొనుట వేత్త ఫిడియస్‌ (500-482 |కి. వూ.); న్యాయశాస్త్ర 
అశక్యము. ఇలియడ్‌, ఒడిస్సీ అను మహాకావ్య వేత్త సోలన్‌ (ర. 688-558 (క్ర. పూ.); పరిపాల 
ములను రచించిన హోమరు (కీ. పూ. 800); కుడె ఏతెన్స్‌కు Soy సమకూర్చిన 
జంతువులే పా;తలుగ సీఠికథలను రచించిన ఈసప్‌ పెరిక్టీస్‌ (ర. 490.424 కీ. పూ పూ.), మహి విజేత 
(క. పూ. 620-560 ర); నాటక రచయితలగు అలెగ్దాండరు (856- లీ2ిలి పూ.) ' మహావక్త 
ఈస్కిలస్‌ (525-456 కీ. పూ.), సోఫోకిల్స్‌ డెమో స నీన్‌ (884.822 కీ హు) అనువారలు 
(ర. 485-406 |కీ. పూ),  యారిపిడిస్‌ ఆ [పావీన [గీకు మహాపురుషులలో విశ్వవిఖ్యాతిని 
(488-407 కీ. పూ.); చర్మితకారులగు తూసి అందినవారు, 
డై డ్స్‌ (ర. 460-400 క్రి. పూ), హెరొడోటస్‌ 
(ర 484 _ 425 కీ. పూ); తత్వ్వవే త్తలగు అధునిక యుగపు గీకులలో చి తకళావే త్ర 
సోక్రటీస్‌ (469-899 కీ. పూ), పేటో ఎల్‌ గెకో (ర. 1545-1614), రచయితగ 
(ర. 42-847 కీ. పూ.), ఆరిస్టాటిల్‌ నోబెల్‌ బహుమతిని 1868 లో (గ్రహించిన జార్జి 
(884-822 కీ. పూ.); వైద్యశాస్త్ర రచయిత సెఫెరిస్‌ (జ. 1900) గణనీయులు. 


8, తూ ర్ఫు జర్షనీ 


(జర్మన్‌ (పజాతంత గణరాజ్యము) 


ముఖ్యనగరము : తూర్పు బెర్తిన్‌, జెండా : 1. ఉనికి మొ. వ యూరవు ఖండపు మధ్య 
పెనుండి దిగువకు నలుపు, ఎరుపు, బంగారుచాయ భూమియందు ల9ి°క4'.15°2' తూ. తు. రేఖల 
ఆడ్డుచారలు [క్రమముగ అమరియుండగి మధ్య మధ్యను విస రించి యున్న ఈదేశమునకు ఉత్తర 
నున్న దానిపై యోధలాంఛనము కలది; జాతీయ మున బాల్టిక్‌ సము[దమును, దక్షిణమున జెకోస్టో 
గీతము : “ఆఫెర్‌ స్టాన్‌ డెన్‌ ఆవుస్‌ రూయినేన్‌” వాకియాయు, తూర్పున పోలండును, పశ్చిమమున 
(శిధిలముల నుండి పునరుద్ధరిత) అను చరణముతో పశ్చిమ జర్మనీయ సగిహద్దులందు కలవు. కాని 
ఆరంభమగునది. నాణెము : డూష్క్‌మార్‌. ఇది ఈ దేశమున మధ్యనున్న బెర్ధిన్‌ నగరమున 
100 ఫన్నింగులుగ విభ క్తము; ఒక డూష్‌మార్‌్క్‌ పశ్చిమభాగము మా[తము రాజ్యాంగరీత్యా పశ్చిమ 
= రు.తీ.లిరి; కొలతూక ములు: మెటిక్‌ విధానపువి; జర్మనీకి చెందియున్నది. ఈ పశ్చిమ బెర్హిన్‌ 
కాలగణన: సా. 1 గం. = భారత దేళమున పోను, మిగిలిన మొతవు దేశవెశాల్యము 


సా. క గం, 80ని. 1,07,884 చ, కిమీ. బాల్టిక్‌ సము[దతీర భూమి 


తూర్పు జర్ముం 709 


యందు విరివిగ ఇసుకడిబ్బలు, చిన్న గుట్టలు, ఆట 
నట సరస్సులు కలవు. మధ్యదేశము సారవంత 
మగు మెదానము; ఆటనట అందును కొన్ని పరః 
వ ల. ఇసుకపరలును కలవు. దక్షిణదేశము 
(పకృతి వై విధ్యమెక్కు. వ. ఆందు మి ద్రైల్‌ బెర్న్‌ 
పర్వతశ్రేణి వ్యాపించియున్నది. ఉ త్రరజర్మన్‌ 
నిమ్నుభూములును ఇందు కొంతవరకు వ్యాపించి 


న 


న 





యున్నవి; సాం|దాచవీ భూమియు ఇందు కన 
నగును. దక్షిణదేశమున ఉన్న ఫక్‌ టెల్‌ బెర్ష్‌ శిఖ 
రము, 'మొ తవు పర్వత శేణిలో ఆత్యున్నతము 
(1197మీ.). తీర సమీపమున బాల్టిక్‌ సముద్రమున 
ఉన్న కొన్ని ఆల్పద్వీపములను రాజ్యాంగరీత్యా ఈ 
దేశమున ఆంతర్భాగములు; వానిలో రీగన్‌ అను 
నది విశాలతమము. 


2, శీతోష్టస్థితి మొ. : దేశమున సమకీతోష్ట 
స్ధితి కననగును. బెర్లిన్‌ నగరమున జనవరి నెలలో 
84°ఫా, జులై నెలలో 6కి°ఫా. సరాసరి ఉష్ణో గత 
కలదు. సాలున సరాసరి వర్షపాతము 59 సెం. మీ, 


యు 
పశక్షిసంతతి 


యును 1910 లెక్కలనుబట్టి 
1,70,56,988. జనసాందత 


చ. కిమీకు 180. నగరములలో తూర్చుబెర్షిన్‌ 
జ. సం. 10,87,985), లీప్‌జిగ్‌ (5,50,711), 


న్‌ మాండలికము 
పామాణికముగ స నది. 82% |పజలు 
(పొజెసైంటు సం పదాయపు కైసు వమతమునకు 
చెందినవారు; 12 రోమన్‌ కెతిలిక్కులు; తక్కిన 
మతములవారు 6; దేశమున మత స్వాతం త్యము 
రాజ్యాంగ రీత్యా గు ర్రింపబడినది; కాని నాస్తికతయే 
అఆలంబనముగ ఉండు సమాజమును నిర్మించుట 
పస్తుత |పభుత్యపు ధ్యేయము. 


4. సమాచార సా. : 1971లో దేశమున 
11,606 తపాలా ఆఫీసులు కలవు. తంతి 
టెలిఫోను సదుపాయములు వి స్పృతరీతిలో కలవు. 
we రేడియోసేషనులు తూర్పు బెర్దిన్‌ లోనే 

ఉన్నను, దెశ మందలి తక్కిన అన్ని నగరము 
లందును, (టాన్‌ స్మి టర్లు కలవు. చెలివిజన్‌ ₹ే సైషనుల 
సంఖ్య 15; ఇవిగాక 68 చెలివిజన్‌ కన్‌వర్దర్హ పని 
చేయుచున్నవి. విదేశీయులకొరకై. వివిధ విదేశీయ 
భాషలలో సెతము, రేడియో బెర్చిన్‌ ఇంటర్‌ నేషనల్‌ 
నుండి పసారములు జరుగుచున్నవి. 

5. యానసొ. ; విసృత యాన సౌకర్యములు 


కల [పపంచ దేశములలో ఇది ఒకటి, రోడ్లనిడివి 
45,620 కిమీ. ; రైలుమార్గముల నిడివి 14,525 


710 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


కిమీ. ; ఇందు 1,870 కిమీ. దూరమున విద్యు 
తృహాయమున బండ్లు నడుచును. ద్వితీయ [పపంచ 
యుద్ధమునకు పూర్వమున తూర్పుజర్మ సయందు 
చప్పుకొనదగిన సము[దపురేవు వదియు లేకుండెను. 
[కొత్తగా నిర్మితమగు రోస్టాక్‌ -పీటర్స్‌డార్చ్‌ 
హోర్చరు, దేశపు ఎగుమతి దిగుమతి వ్యాపారమును 
అంతటిని నిర్వహించుటకు అనువుగ రూపొందింప 
బడినధి ; విస్కర్‌ వద్దనున్న హార్చరుద్వారా 
సైతము కొలదిగ వ్యాపారము సాగుచున్నది. 
తూర్పు బెర్టిన్‌లోని షోనెఫెల్ట్‌ సెం|టల్‌ విమానా 
(శ యము, దేశపు దేశీయ, అంతర్జాతీయ విమాన 
యానములకు [ప్రముఖ కెం[దము. ఇచటి నుండి 
దేశీయ విమానయాన డసంస్థలును, విదేశీయ 
సంస్థలును వ్యవహరించుచున్నవి. విదేశీయ [ప్రముఖ 
నగరములగు |పేగ్‌, వార్సా, బుడాపెస్ట్‌, బుకారెస్ట్‌, 
మాస్కో, సోఫియా, బెల్‌ (గేడ్‌, తీరానా కైరో, 
బాగ్‌ దాద్‌, బీరుట్‌, కీవ్‌ లకు ఇచటనుండి విమాన 
యాన సౌకర్యము కలదు. దేశమున వివిధ (పదెశ 
ముల మధ్య విమానయానమునకు వసతులు కలవు. 


6 చరిత. 1945 వరకు జర్మనియందు 
అంతర్భాగ మున ఉండిన ఈ దేశపుచరి[త అంత 
వరకు జర్మనీ చర్మితతో ముడిపడి ఉండినది 
(వివరములకు చూ; పశ్చిమజర్యనీ). ద్వితీయ 
[పపంచ యుద్ధమున జర్మనీ పరాజయమును పొంది 
నంతట విజేతలగు (బిటిష్‌; (ఫాన్ను, యు, స్టే. 
సోవియట్‌ రష్యాలు, ఓక ఒడంబడికను అనుసరించి 
దేశమున, ఓక్కొక్క పత్యేక [పాంతమును [కమ 
రీతిలో వశపరచుకొనినవి (1945). ఆ తీరుగ జరి 
గిన ఆకమణలో జర్మనిదేశపు తూర్పుభాగమును, 
తూర్పు పష్యా అని వ్యవహరింపబడుదానిని, స్రోవి 
యెట్‌ రష్యా ఆ|కమించినది. జర్మనీదేశవు జనా 
నీకమున 14%ను, భూతలవై శాల్యమున 24%ను 
ఇందు చేరినది. అయినను ఈ (వాంతపు మధ్య 
నున్న బెర్జిన్‌ నగర మున పశ్చిమభాగము మాత్రము 


ప్రాన్సు బ్రిటన్‌, యు. సే. సేనల వశమున 
ఉండుటకును,  తూర్పుబెరిన్‌ మాతమే తమ 
వశమున ఉండుటకును సోవియెట్‌ రష్యా అంగీ 
కరించినది. తరువాత 1940లో తన ఆకమణను 
వదలి సోవియట్‌ రష్యా, ఈ |పాంతమునకు ఒక 
గణతం[త [ప్రజాస్వామిక రాజ్యమును ఏర్పరచినది. 
అదియే తూర్పుజర్మనీ అనియు వ్యవహృతము. 
1955లో ఈ దేశమునకు సోవియట్‌ రష్యాతో 
శాంతిసంధి కుదిరినది. ఏర్పడినది మొదలుగ ఈ 
దేశము కమ్యూనిస్ట్‌ రాజ్యముల పరస్పర ఆర్థిక 
సాహాయ్యక సమితి (కోమెకాన్‌) లో సభ్యత్వమును 
కలిగియున్నది. 1964లో సోవియట్‌ రష్యాతో ఈ 
దేశము స్నేహ, పరస్పర సాహాయ్యకపు ఇరువది 
యేండ్ల ఒడంబడికను ఏర్పరచుకొనినది. 


7. పరిపాలన. : సోవియట్‌ దేశపు పరి 
పాలనా విధానమును అనుసరించు (పజాగణరాజ్య 
పద్ధతి ఈ దేశమున అమలున ఉన్నది. 18ఏండ్ర 
వయన్సునకు తగ్గని (పతి పౌరునకు వోటుహక్కు_ 
కలదు. 1968న ఆమోదింపబడిన, రాజ్యాంగ 
ఏధానమును అనుసరించి (పస్తుతమున ఇట పాలన 
జరుగుతున్నది. 500 మంది సభ్యులుకల (పజా 
సమితి (వోల్‌ జ్ఞా కమ్మర్‌) యందు సర్వాధికార 
ములు న్య స్తములు. దీనికి సభ్యులను [ప్రజలు 
ఎన్నుకొనెవరు. ఎన్నికలు ఎక పట్టికా విధానమున 
జరుగును ఈ [పజాసమితియే 
మండలి (కౌన్సిల్‌ ఆఫ్‌సైట్‌) ని మ౭[తిమండలిని, 
జాతీయరక్షణ సమితిని, సువీమ్‌కోర్డు జడ్డలను 
ఎన్నుకొనును. పాలకమండలి యందు ఒక అధ్య 
క్షుడు, రిగురు ఉపాధ్యక్షులు, 16 మంది సభ్యులు, 
ఓక కార్యదర్శి కలరు. ఉత్తరువులను జారీ 
చేయుటకు, శాసనములకు తగు వివరణలను ఇచ్చు 
టకు, వాసిని ఆమలుజరుపుటకు ఈ మండలికి 
అధికారము కలదు. జర్మన్‌ సోషలిస్ట్‌ ఐక్యపక్షము 
అనునది రాజకీయ పక్షములన్నింటిలో [ప్రముఖము. 


రాజ్యపాలక 


తూర్పు జర్మనీ 711 


ర్‌ 


అప్పటి కమ్యూసిస్ట్‌పార్టీతో తక్కిన చిన్న చిన 
సోషలిస్ట్‌ పార్టీలను మేళ వించుటవలన 1946లో ఈ 
పక్షము రూపొంది, తదాదిగ దేశరాజకీయ, ఆర్థి 
కాధికారమును అంతటిని తన చేతియందు ఉంచు 
కొనినది. ఇంకను కొన్ని చిన్న పార్టిలు ఈనాడును 
ఉన్నను, ఆవి లెక్కింపదగినవికావు. వాని మను 
కడ, ఐక్యపక్షవు సౌహార్దభావనపై మా[తమే 
ఆధారపడియున్నది. ఎన్నిక కావలసిన అభ్యర్థుల 
ఏక పట్టికను ఐక్యపక్షమే తయారుచేయును. 
అయిదు రాష్ట్రములు దేశమున కలవు. వీని యందు 
ఎన్నుకొనిన బడిన సభల సాయమున స్థా నిక 
పాలన సాగుచున్నది. సుపీమ్‌కోర్టు ఆధ్యర్యవమున 
వివిధస్థాయీలలో న్యాయనిర్వహణ జరుగుచున్న డి 

8. దేశరక్షణ :. 1962 మొదలుగ నిర్బంధ 
సైనిక విధానము ఈ దేశమున ఆమలున ఉన్నది, 
దేశపు భూతల సైనిక సంఖ్య 90,000 (1978); 
ఇదిగౌక నుశిక్షితులగు వారు దేశమున ల,50 000 
కలరు ; ఈ సేనకు 2 వేల టాంకులు, క్షిపణులు 
కలవు. నౌకాసేన యందలి సైనిక సంఖ్య 
16,000. పెద్ద యుద్ధనౌకలు లేవు; ఉన్న వానిలో 
ఎస్కార్ట్‌ నౌకలు మా;తమే పెద్ద శేణివి, 
మొత్తముమీద యుద్ధమునందు ఉపయోగపడు 
వివిధరీతుల నౌకలు 24రి కలవు (1972). వాయు 
సేనయందలి సైనిక సంఖ్య ౨5,000 ; పోరాటవు 
విమానముల మొత్తం 800. 


9. అంతర్జాతీయ నం. : 19/8 మొదలుగ 
ఐ. రా. స, యందు ఈ దేశమునకు సభ్యత్వము 
కలదు. వారా ఒడంబడిక వ్యవస్థయందును, 
కమ్యూనిన్టుదేశము లకు సంబంధించిన కొన్ని అంత 
ర్జాతీయ సంఘములందును ఈ దేశము సభ్యత్వము 
వహించియున్నది. 1970లో పళశ్చిమజర్మనీ అధ్య 
కుడు తూర్పుజర్మనీని, తూర్పుజర్మని అధ్యక్షుడు 
పశ్చిమజర్మనసిని సందర్శించిన తరువాత ఈ రెండు 
దేశముల మధ్య సంబంధములు చాల మెరుగు 
పడినవి. 


10. ఆర్రిక రంగము ; తొలుత నుండియు ఈ 
దేశము హరి శామికముగ చాల పురోగతికి పేకొౌం 
కెండవ పపం ంచయుద్దము ముగెసినప్పటి 
నుండి, పళశ్చిమజర్య సతో ముడివడని ఒక స్వతం|త 
రాజ జ్యముగ తన ఉనికిని రూపొందించుకొనుటకు 
హారి క్రామికాది రంగయులందు అన్నింట ఈ దేశము 
కృషిని సాగించినది. దేశపు జాతీయాదాయమున 
పరి శమల వలన 508 ,; వ్యవసాయిక, ఆటవీ 
కృషులవలన 8.90; కట్టుబడిపనుల వలన 7.8%; 
తక్కిన కృషుల వలన 92. 7% లబ్ధము మొతపు 
దేశపు భూతలమున 4కి% 1,08,80,879 హె 
వ్యవసాయానుకూలము., ఇందు 18,4% గడ్డిదీడు 

విసియు కము. సేద్యమున ఉన్న భూమిలో 
ఆహార వస్తువులును, పళు రాతకు పనికివచ్చు 
నవియును, విరిఏ పండింపబడుచున్న వి, వీనిలో 
ఉరలగడ్డ, చక్కెర, బీటు దుంప, రై ధాన్యము, 
గోధుమ, ఓట్లు, బార్లీ [కమ [పాముఖ్యములను 
కలిగిఉన్నవి. పర్మిశమలకు ఉపయోగించు 
పంటల సేద్యము [కమెణ అభివృద్ధి ఆగుచున్నది. 
సమష్టి వ్యవసాయమునకు (పభుళత్వాదరణ కలదు. 
1968 నాటికి దేశమున సేద్యపు భూమి 
అంతయు సమష్టి వ్యవసాయము (కిందికి 
తేబడినది. 1971 నాటికి దేశమున గోజాతి 
5,298 వెలు, పందులు 9,99 5వేలు,గొ, రెలు 1,607 
వేలు, మేకలు 118 వేలు, గురములు 106 వేలు, 
కోళ్లు 48,848 వేలు కలవు. లిగ్నెటు ఉత్పత్తిలో 
ఈ దేశమునకు, [ప్రపంచ రాజ్య ములందు, పథమ 
స్థాన ము కలదు. అరుదు ధాతువులగు యురే 
సియమ్‌, కోబాల్ట్‌, బిస్మత్‌, ఆర్సెనిక్‌, యాంటి 
మనీ అటనట సేకరింపబడుచున్న వి. మత్స్యముల 
పట్టుబడి 8,81,528 మె. టన్నులు మామే 
(1971). 1912 ఆరంభమునకు 11,258 పారి 
(శ్రామిక సంస్థలు దేశమున పనిచేయుచుండినవి. 
వనితల 64, మ్మాతమ [ప్రయివేటు రంగమున 
ఉన్నవి. ధాతు సంస్కార పరి[శమలును, మౌలిక 


క్‌ అస ఉల్లి 
7118 [ప్రపంచ రా 


పరిక మలును పరి|శమలలో _పముఖములు. ఉక్కు- 
తయారి కమెణ ఎక్కువగుచున్నది. రాసాయ 
నిక పరి శమలలో నతజని ఎరువులు, గంధక 
[1దొవకము, సింతెటిక్‌ రబ్బరు [పముఖములు. 
తక్కి.నవానిలో సిమెంటు, జవుళీ, తోలుచెప్పులు 
గణనీయములు. పరి;శమలలో పనిచేయువారి 
సంఖ్య 28,25,897 (1972). విద్యుత్ప శ్రి 
6,942 కోట్ల కివా (1971). ఎగుమతుల విలువ 
2182 05 కోట్ల మా. ; దిగుమతుల విలువ 
2,088.05 కోట్ల మా, (1971). బడ్జెటర్‌ 
వ్యయము 7,914.1 కోట్ల మా. (1971 


11. సాంఘిక రంగము : నిర్బంధ సాంఘిక 
ఫీమాపద్ధతి అమలున ఉండి, అన్ని రంగము 
లందలి పనివారలకు వరించుచున్నది. 60 ఏండ్ల 
వయస్సు వచ్చిన స్ర్రీలును, 6క ఏండ్ల వయస్సు 
వచ్చిన పురుషులును వార్థక్య భృతికి ఆర్హులు. 
నిరుద్యోగ ఖీమా, పనివారలకు పరిహారము, రోగ 
ములందు సావాయ్య భృతి వసతులు కలవు. 
యుద్ధమువలన గృహవసతి విరివిగ దెబ్బ తినినది. 
దానిని చక్క_-జేయుటకు [ప్రభుత్వము ఎక్కువగ 
కృషిని సాగించుచున్నది. దేశమున నిరక్షరాస్యత 
లేనేలేదని చెప్పవచ్చును. విద్యాబోధన ఉచితముగ 
జరుగుచున్నది. మౌలిక విద్యకు పాలిటెక్నిక్‌ 
పాఠళాలలు (10 తరగతులు)ను, విస్త్రుత విద్యకు 
పాలిటెక్నిక్‌ ఉన్నత పాఠశాలలును (రెండు తరగ 
తులు) కలవు. ఏనిలో పాలిటెక్నిక్‌ పాఠశాలల 
సంఖ్య 6,198 ; ఇందలి విద్యార్థిసంఖ్య 
25,70,504 ; పాలిటెక్నిక్‌ ఉన్నత పాఠశాలల 
నంఖ్య 295 ; ఇందలి విద్యార్థి సంఖ్య 57,278; 
ఇవిగాక 4,28,650 మంది విద్యార్థులు కల 


సర్యస్వము 
a) 


1,070 వృ త్రిపాఠశాలలును ; 1,74,860 మంది 
చడివెడు 192 సాంకేతిక పాఠళాలలును కలవు ; 
ఉన్నత విద్యను టోధించు పెశ్వవిద్యాలయములును, 
కొన్ని [పత్యేక సంస్థలును ఉన్నవి; ర్సీశ్న 
మొత్తపు సంఖ్య 54; అందలి విధ్యార్దుల సంఖ్య. 
1,52,815 (1971). బెర్టిన్‌, లీప్‌జిగ్‌ లలోని 
(గంథాలయములు  ప్రముఖములు. 500 పెగా 
మూ్యూజియములు కలవు. ఏీనితో బెర్రిన్‌ లోని 
చార్మితక మ్యూజియమ్‌, [డెస్‌డెన్‌లోని జాతీయ 
చ్మితాగారము (పముఖములు. 84 దైనిక పత్రికలు 
[పచారమున ఉన్నవి. వీనిలో న్యూస్‌ డ్యూష్‌లాండ్‌ 
అనునది ఎక్కువ [ప్రచారము కలది. వె ద్యకృషి 
జాతీయము చేయబడినది. 1,87,756 శ య్యలుకల 
620 ఆసుప[తులు toa చేయుచున్న వి ; అందలి 
వైద్యసంఖ్య 27.925. 


12. యాతా నా, : పాస్‌ పోర్టు, వీసాలు 
విదేశీయ య్యాతికులకు విధిగ ఉండితీరవలయును. 
సోవియెట్‌ వర్గమునకు చెందిన యాతికులే ఎక్కు. 
వగ దేశమును దర్శించుచున్నారు. సోవియట్‌ వర్షపు 
దేశముల నుండి 4,86,000 మంది, తదితర దేశ 
ముల నుండి 68000 మంది సరాసరిన సాలీన 
దేశమును పర్యటించుచున్నారు. 

తి. ప్రసిద్ద పౌరులు. : సమష్టి జర్మనీకి చెం 
దిన [పముఖపొరులు, పశ్చిమ జర్మనిని గురించి 
తెలుపునపుడు 'పేర్కానబడెదరు. తూర్పుజర్మని 
రూపొందిన తరువాత అందు గిణనియ నాయ 
కుడుగ పేరొందినవాడు వాల్‌టర్‌ ఉల్‌ బిక్స్‌ 
( మ. 1976 ) దేశము సోషలిస్టు మార్గ 
మున పురోగమించుటకు ఇతడు సమధిక కృషి 
చేసెను, 


అ” 


$.పశ్చివు జర్మనీ 


(జర్మన్‌ సమాఖ్యా గణరాజుము) 


ముఖ్యనగరము : బాన్‌ ; జెండా : నలుపు, 
ఎరుపు, బంగారు రంగుల అడ్డుచారలు కమముం 
పైనుండి దిగువకు అమరియుండునడి. జాతీయ 
గీతము : సాదికార జాతియగీతము ఏదియు లేదు; 
కాని |పాదీన దేశభక్తి గీతావళియగు “డూష్‌లాం 
లీకి'న మూడవగతము సర్వేసర్య త జాతీ 
గీత్రముగ ఆదరితము ; నాణెము. డూష్‌మార్క్‌ 
ఇది 100 ఫెన్నింగులుగ విభక్తము. 1 డూప్‌ 
మార్‌ ,._=రు 2.09 ; కొలతూకములు మెడి 
విధానపువి ; కాలగణన : సా. 1] గం.=ా భార 
దేశమున సా. క గం. తి0ని. 


os: శ 


tx on 


“38 


oy ౯ 


(4 


1. ఉనికి మొ : మధ్య యూరపున 47°_ 
రక్‌? ఉ. అ. రేఖల మధ్యను, 6_14తూ, తు. 
రేఖ మధ్యను వి స్తరించియున్న పక్చిమజర్మ సీకి 
ఉత్తరమున _ డెన్మార్క్‌ ; తూర్పున జెకోస్తా 
వాకియా, తూర్పుజర్మని దేశములు ; దక్షిణమున 
స్విజర్హండు, ఆ స్టియాలు; పశ్చిమమున నెదర్‌ 
లాండ్స్‌, బెల్జియం, లక్టెంబర్ల్‌, [ఫాన్స్‌ దేశములు 
సరిహద్దులందున్న వి. ఈ దేశపు వాయవ్యభాగము 
నారు సముదమును, ఈశాన్యభాగము బాల్రిక్‌ 
సము దమును కొలదిగ తగిలియన్న వి. ఉత్తర- 
దక్షిణముల పొడవు 827 కిమీ. తూడు పడమరల 
నిడివి 450 కిమీ. తూర్పుజర్మనికి మధ్యయుండి, 
పక్చిమజర్మనీతో [పాదెశిక ముగి క లసియుండసి 
బెర్లిన్‌ నగరమునందలి పళ్చిమభాగము (పశ్చిమ 
బెర్డిన్‌ ) రాజ్యాంగరీత్యా ఈ దేకముననే చేరి 
యున్నది. దేశమున పళ్చిమ బెర్పిన్‌గాక 10 రాష్ట్ర 
ములు కలవు. దేశపు మొత్తపు వై శాల్యము 
2,48,572 చ. కిమీ. దేశపు ఊఉ తర్మపాంతము 


. బే వ్‌ తుం ర్త SN గన? కై జా shih మానను సల క్ష 
|బుక్రిము జర్కశ | హూ లక ఉతుటిాి 
. మ్‌ బంజో OM క 
x ల తు త సే ళో 
'శబ్పుఢధ వయుూత్త్రయాూ, త మ. 
| ren] 
Par అయాం hf షు ఖ్‌ 
J త 
fః శ్రమ "ఇ 
న్న నె 
శ . ఇమహావాావయల్‌ ' 


సే, 
[ న్‌ - 
3 చ్చ a మూక్‌బర్‌ ల 
వ ప్రాంక్‌శక్ట్‌ గ 
, జౌక్రళవ్రైశవాకియా 
శి చావ 
Ze ల్‌ మూశవ మ హాడికబట్‌ 
రావన్‌ ల 
శ ట్‌ 
తాలి 5 గా నో జ్‌ స Pal 
We క 
చో తాడ్‌ జర్‌ * క్‌ “కనన 
య్యూశిక్‌ 
ఏ వరము { 
లు బాడ్‌ సా నా 
ల ey జ్‌ వ & 
లో మాజార్లం నలో ళా దుప 
పటము 10. 


సము|దమట్టము మీద 1060 మీటర్హనుండి 1,525 
మీ. వరకు మారుచుండును. పడమట ఒక నెరి 
యతోయయు, అందు ఇరుకగు చరియయు 
కలవు ; ఇదియే రైనునదీ దుస్పాహనపు లోయ 
(Heroic valley of the Rhine) అనబడు 
చున్నది. ఇక దక్షిణదేళమున కొన్ని పీఠభూముల 
పరుసలును, చిన్న కొండలును, నల్ల అడవియు, 


714 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


పర్వతములును కలవు. ఆ పర్వతము 
త శిఖరమగు ఫెర్ట్‌ బెర్త్‌ ఎతు 1ర52లి 
ey ఆవి కమముగ ముందునకుసాగి బవేరి 
యన్‌ ఆల్‌ పర్యతములతో మేళవించి (ఎత్తు 
24852740 మీ) ఈ దేశమును స్విజర్లండు, 
ఆ స్టియాలనుండి వేరుచేయును. దేశమందలి అత్యు 
న్నత స్టలమగు జగ్‌ పిట్‌జీ ఎత్తు 2965 మీ. 
దేశపు సరస స్పులలో నెల్ల ప్రముఖమైనది కాన్‌ 
స్టాన్‌జ్‌ సరస్సు (440 చ్‌. కిమీ, ) ఈ సరస్సున 
స్విజర్హండు, ఆ స్ట్రాయాలకును భాగములు కలవు. 
దక్షిణదేశపు చివర తప్ప తక్కిన దేశమున పడు 
జలముతయు నదులద్యారా నార్తు సము దమును 
చేరును. రైనునడియ, దాని ఉపనదులగు 
మోసెల్‌, మైన్‌ నదులును, పశ్చిమదేశమున చెప్ప 
దగినవి. దేశపు తూర్పుభాగమున ప్రవహించు 
నదులలో ఎమ్‌, వీసర్‌ , ఎల్ఫి పముఖములు, 
వనీ ముఖద్వార ముల వద్దనున్న రేవు నగరముల 
వలన వీనికి దేశపు ఆర్థిక వ్యవస్థలో చాల [పాము 
ఖ్యము కలిగినది. దక్షిణదేశ మున డాన్యూబ్‌ నది 
647 క. మి. దూరము పడమటినుండి తూర్పునకు 
పవహించును. సము దతీర మును ఆ|శయించి 
యున్న |ఫిజియన్‌ మొదలగు చిన్న దీవులును, 
ఎల్ఫీనదీ ముఖద్వారమునకు ఎదురుగ ఉన్న హెలి 
గోలాండు దీవియ ఈదేశమునకే చెందిఉన్నవి. 


శి. శీతోష్ణస్థితి మొ. : దేశమున సమీతోష్టత 
ఎకు)_వని చెపదగును. సాలీనా సరాసరి ఉష్ట్ణో గత 
48° ఫా. గరిష్టోహ్టోగత 61° నుండి 68° వర 
కును; కనిష్ట పోగత ది] నుండి ఫీ has 
[పదేశములను అనుసరించి మారును. సాలీనా 
పాతము ఉత్తర నిమ్న భూములలో 50 నుండి 70 
సెం. మీ. వరకును, "ముధ్యదేశపు పర్యతభూమిలో 
67.5 నుండి 100 సె౨.మీ, వరకును, బవేరియన్‌ 
ఆల్ప్స్‌లో 195 సెం. మీ. కు మైబడియు ఉండును. 
ఉన్నత పర్వత భూములు జనవరినుండి మార్చి 
వరకు హిమావృతములె ఉండును. వీచి, ఓకు 
మొదలగు ఆకురాలు తరగతి వృక్షములు, ఆడవ 
లలో మూడింట ఒకవంతున కననగును; సూచ్యగ 
జాతి వృక్షములును అడవుల |పస్తుతపు పునరుద్దర 
ణవలన ఎక్కు_వగుచున్న వి. ఇసుక నేలలందు పెన్‌ 
వృక్షములు కలవు. ఆడవి జంతువులు లేనేలీవని 
భావింపవచ్చును. వసంత, శిశిర బుతువులలో 
వివిధ దేశసంచారక పక్షిజాతులు దేశముపై పయ 
నించి పోవుట కనవగును. 


ఫ్‌ 


రా 
లో 


తీ. జనసంఖ్య మొ : 1971 అంచనాలను 
అనుసరించి దేశ పుమొత్త పుజనసంఖ్య6, 15,02,500. 
అందలి రాష్ట్ర ములు, వాని జనసంఖ్య, వై శాల్యము 
మొదలగు వివరములు దిగువ ఈయబడినది. 


మ నా నాననా నమలాలి ాజా బప జాలా నాలా జ aoe 


రాష్ట్రము. వై శాల్యము జన సంఖ్య ముఖ్య నగరము ముఖ్యనగరపు 
చ, కిమీ. [ జనసంఖ్య 

సైనవిగ్‌ - హాల్‌ స్టీన్‌ 15,6718 ౨5,48,200 కిల్‌ 2,71,042. 
హామ్‌బర్ష్‌ 758 17,81,600 హామ్‌బర్ల్‌ స్మ 

దిగువ శాద్దనీ 47,405 71,80 500 హేనోవర్‌ 5,21,008 
బెమెన్‌ 404 7,89,100 బెమెన్‌ 5,92,588 
ఉత్సర రెన్‌ -వెస్ట్‌ఫలియా 84,054 1,71,87,100 డి స్సెల్‌ డార్స్‌ 6,60,968 
హెస్సెన్‌ S118 54,89.700 పీస్‌బేడెన్‌ 9,50,716 

రై న్‌లాండ్‌-పలాటినెట్‌ 19,844 86,78,500 మెన్‌జ్‌ 1,74,858 


పశ్చిమ జర్మ ౩ 715 


రా షము న జన ముఖం నగరము ముఖంనగరము 
Cen Cn 1 (a 
చ. కిమి జనసంఖ్య 
బేడెన్‌ -వర్తుంబర్న్‌ వీర్‌ 750 90,55,100 స్టట్‌ గార్డ్‌ 6,94 202 
బవేరియా 70,547 1,06,91,000 మ్యూనిచ్‌ 19,11,978 
సార్‌ లాండ్‌ 2,567 11,22,000 సార్‌, బీకెన్‌ 1,283,251 
పశ్చిమ బెర్టిన్‌ 480 20,84 400 బెదిన్‌ (పళ్చిమ) తపన 
ద జ 


దేశమున చ. కిమీ. కు జనసాం| దత 247. 
లక్షకు పైబడిన జనసంఖ్య గల పట్టణములు 60 
కలవు. రాష్ట్ర ముఖ్యనగరములుగాక కోలోన 
(జ. సం, 8,49,451) (ఫాన్‌క్‌ ఫర్ట్‌ (6,66,179), 
డోర్స్‌ మండ్‌ (6.40,642),న్యూరెంబర్డ్‌ (4 13,181), 
బాన్‌ (2.75, 722) గణనీయములు. 99% |పజలు 
జర్మన్‌ జాతీయులు; వైస్‌విగ్‌ ఆ హాల్‌ స్టీన్‌న 
మాతమే అల్పసంఖ్యాక వర్గమగు డేనిష్‌ |పజా 
సీకము కన్పట్టుచున్నది. 1950-1962 మధ్య 
తూర్పు జర్మని నుండియు, తక్కిన (పాచ్య యూర 
కీయ దెశములనుండియు దాదాపు అయిదు లక్షల 
జర్మనులు ఇటకు తరలి వచ్చి స్థరనివాసములను 
ఏర్పరచుకొనిరి. సాధికారభాష జర్మన్‌. ఇందు 
అనేక మాండలికములు ఉన్నను హె జర్మను అను 
మాండలిక మే |పామాణిక భాషగ పరిగణనియము. 
మత స్వాతం త్యము చట్టరీత్యా కల్పింపబడినది. 
దాదాపుగ 1పజలందరును కై స్తవులు; ఇందు 
(పొ చెస్టంటు, కేతలిక్‌ కాఖలవారు సరిసమానముగ 
ఉన్నారు. 26 వేలమంది యూదులు కలరని 
ఆందనా, 


4. సమాచార సా.: దేశమున తపాలా 
ఆఫీసులు, ఏజస్సీలును కలసి మొత్తము మీద 
వ5,5868 కలవు. టెలిగ్రాఫ్‌, టెలిఫోను ఆఫీసుల 
సంఖ్య 10,848. రేడియో, టెలివిజన్‌ సంస్థలు 
విరివిగ కలవు. ఉచ్చతమ హౌనఃపున్యము కల 
రేడియో జాలికలు (High Frequency Net- 


works, ఈ దేశమునందు ఉన్నంత విరివిగ 
యూరపున మరి యే యితర దేశమున కన్పడవు. 


ర. యాన సొ.: దేశమునందలి మొత్తపు 
రోడ్తనిడివి 1,64,469 కిమీ, ; ఇందు 1,02,444 
కిమీ. అత్యున్నత స్థాయికి చెందినది. రైలుమార్ష 
మల నిడివి కీఠ,128 కిమీ ; ఇందు 8,588 కిమీ. 
ల దూరమున బండు విద్యుత్‌ సహాయమున నడచు 
చున్నవి, దేశమధ్యస్థములగు నదులందును, కాలువ 
లందును నౌకాయాన సౌకర్యము 6,080 కిమీ.ల 
వరకుకలదు. అందును రైనునదికిని, దాని ఊప 
నదులకును ఈ విషయమున అధిక [పాముఖ్యము 
కలదు. యూరపున తక్కిన ఏ నదిమార్గమున 
ఇంత నౌకా సంరంభము కనబడదు. ఇచటి దేళాం 
తర్గత నదీ మార్గముల రేవులలో డీస్‌బర్ల్‌ [పము 
ఖము, విదేశీయమగు ఎగుమతి దిగుమతి వ్యాపార 
పివయమున హోంబర్జ్‌, విల్‌ హెల్మ్‌స్‌ హేవెన్‌, 
(బెమెన్‌ క్రమ (ప్రాముఖ్యములను కలిగియున్న వి. 
దేశపు సము[దవ్యాపార నొకొదళమున నౌకల 
సంఖ్య 2,510. వాని మొతపు (పమాణము 
84,27,500 టన్నులు. దేశమున పలుతావులందు 
విమానాశయములు కలవు; వానిలో హామ్‌బర్స్‌, 
హేనోవర్‌, |బెమెన్‌, డిస్సెల్‌డార్స్‌, కోలోన్‌- 
జోన్‌, (ఫ్రాంక్‌ ఫర్డ్‌, స్టడ్‌ గార్డ్‌, న్యూ రెంబర్ష్‌ , 
మ్యూనిచ్‌, బెర్టిన్‌ నగరమలందలివి అత్యుచ్చ 
స్థాయికి చెందినవి, దేశీయములగు విమానయాన 
సంస్థలలో అతి | పముఖము డూషీ లఫాంసా, ఇది 


716 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


జర్మనీనుండి యూరవ్‌, ఆఫికా, పశ్చిమఆసియా, 
|పాచ్య ఆసియాలకు, ఉత్తర దక్షిణ అట్టాంటిక్‌ 
దేశములకు విమానయాన సౌకర్యములను కల్పించు 
చున్నది. దేశమునందలి వివిధ |పదేశములమధ్య 
చక్కని విమానసొకర్యము దీనివలన లభించు 
చున్నది. ఈ సంస్థకు చెందిన విమానముల సంఖ్య 
9,248 (1968). 


6. చరిత : చరి తకు ఆందని పూర్వుకాల 
మున జర్మనీ మొదలగు దేశములను లోగొనిన 
ఉ త్రరయూరప్‌ ఆటవీమయముగా ఉండి, అందు 
ట్యూటన్‌ జాతికి చెందినవారు సంచరి=చెడివారు. 
రోమన్‌ చక్రవర్తియగు అగస్టన్‌ క్రీ. పూ. 9న 
ఈ అటవిజాతులను కొంతవరకు అణచి, కొన్ని 
[పాంతములను వశపరచుకొనగలిగెను. రోమనుల 
బలము క్షీణించిన తరువాత ఈ ట్యూటన్‌ జాతులు 
ఇటలీ, స్పెయినులకు, (ఫాన్సునకు వ్యాపించి ఒక 
విశాల రాజ్యమును స్థాపింపగలిగినవి. ఈ తెగ 
లలో |ఫాంకు తెగకు చెందిన క్లోవిస్‌, క్రైస్తవ 
మతమును స్వీకరించి తన (ప్రజలకు రోమన్‌ నాగ 
రికతతో పరిచయము ఏర్పరచెను. ఆ ఫ్రాంకు 
రాజుల వంశపు వాడగు షార్టమేన్‌ డీ. శ, 76రిన 
రాజ్ఞ తన రాజ్యమును జర్మన్‌ [పాంతములకు 
అన్నింటికిని వి స్తరింపజెసి, అచట క్రైస్తవ మత 
మునకు వ్యాప్తిని కలిగించెను. అప్పటి పోపు 
వ మతిపీఠాధిపతి) ఇతనిని రోమన్‌ చక 
చెసెను (800). ఆంతటినుండి ఆ సా|మా 
జ్యము, పవిత కున్‌ సా మాజ్యము అను పేరున 
వ్యవహృత మైనది. దాదాపుగ పశ్చిమ యూరప్‌ 
అంతయు అపుడు ఆ సా[మాజ్యమున చేరిఉండినది. 
షార్ట మేన్‌ అనంతరమున ఆ స్యామాజ్యము విచ్చి 
న్నమైనది. అంతటంతట కొందరు పాలకులు 
తిరిగి దానిని ఏకిక్సతము చేయుటకు యత్నించి 
కొంతవరకు సఫలతను ఆర్జించినను, ఆ సమ్మగత 
ఎక్కు_వకాలము నిలువగలిగినదికాదు. 


కొంతకాలమునకు పవిత రోమన్‌ సా మాజ్య 
చ|కవర్తులకును పోపులకును మధ్య వె రుధ్యములు 
కలిగి కడకు, యుద్ధమునకు దారితీసినవి. దీనిని 
ఎదుర్కొని _ఫెడరిక్‌ 11 చక్రవర్తి (1212-50) 
నిలువగలిగినను, అతని మరణానంతరమున 
సా మాజ్యము విచ్చిన్నమై 127శిన హాబ్‌ బర్డ్‌ వం 
శపు వాడగు రుడాల్స్‌ అనువానిని చక్రవర్తిగ 
ఎన్నుకొనుటతో పునరుద్ధరిత మైనది. అటనుండి 
ఆ సా|మాజ్యము దీ రకాలము మనగలిగినది, 
ఆందలి జర్మనీలో వర్తక వ్యాపారమ. లును కళలను 
మల నొందినల్స్‌ కాసి చ|కవ రిని నామమ్మాతముగ 
మన్నించి వర్తక సంఘములును, సామంతులును 
అధికారమును కై వసము చేసికొనుట తటస్థించినది. 
ఇంతలో 1517 మొదలుగ పోపు అధికారమును 
మతరిత్యా తిరస్కరించెడు ఒక క్రైస్తవ సంప్ర 
దాయమును జర్మన్‌ దేశీయుడగు మార్జిన్‌ లూతర్‌ 
[ప్రవచించెను. ఈ మత విభేదములు కడకు 
ముప్పదేండ్ల సంగా మమునకు (1618-48) దారి 
తీసినవి. తత్సలిత ముగ జర్మని, 800కు _పెబడిన 
మాండలిక రాజ్యములుగ , విభ క్ర మెనది. దాదాపు 
200 సంవత్సరములు ఇటుల గడచిన తరువాత, 
అట్టి మాండలిక పభువులో ఒకడును, |పషియా 
రా ష్టపాలకుడును అగు (ఫెడరిక్‌ 1 (1740- 
86ప.) ఆ మాండలికులలో నెల్ల పముఖుడుగ 
ముందునకు రాగలిగను. 


(ఫెంచి ఏప్టవము జర్మన్‌ [పజల జాతీయ భావో 
దయమునకు దోహదము చేసినది. జాతికి అంతటి 
కిని ఒక పార్టమెంటును 1848లో జర్మన్‌ [ప్రజలు 
ఏర్పరచుకొనగలిగిరి. అయినను ఒక చ్మకవర్తిని 
మా|తము నిర్ణయించుకొనలేక పోయిరి. కడకు 
1861లో అప్పటి (పష్యారా ష్టపు [పధానియగు 
బిస్మార్‌, యొక్క. రాజనీతి నిపుణతవలన, |పష్యా 
రాజగు విలియమ్‌ 1ని తమ దేశము అంతటికిని 
చక్రవర్తిగ దేశపు మాండలికులు అంగీకరించిరి. 


చక్రవర్తి ష్ష 
రాజ్యాంగబద్ధమగు | పజాస్వామ్యము ఎర్చడినది 


1980లో యూర ప్‌ఖండమున వ్యాపించిన ఆర్థిక 
మాంద్యము వలన జర్మని విపరీతముగ దెబ్బ 
తినినచి. అఆంతటి 
హిట్టర్‌ నాయకత్వమున ఉన్న నాజీపక్షపు వాగ్గా 
నములను నమ్మి, ఆ కక మును సమర్షించినది, 
1984లో అధికారమునకు వచ్చిన హిట్లర్‌ నియం 
తయె, తక్కిన పక్షములను రూపుమావి, సర్వాధి 
కారములను తన పక్షమువనకు వళపరచి, దేశమున 
నిర్భంధ సైనిక శిక్షణను పునరుద్ధరించి ఆస్రాయా, 
జెకోస్టానాకియాలను, వశపరచుకొనెను, అంతట 
పోలండువె అతడు జరిపిన దండయా[త రెండవ 
[ప్రపంచ యుద్ధమునకు 1989-1945 దారితీసినది. 
ఇందు జర్మని పరాజిళమై, మిత సేనలు జర్మనిని 
ఆక్రమించగ, హిట్టర్‌ ఆత్మహత్య చేసికొనెను. 
1945, మే 7న జర్మనీ నిర్నిబంధముగ లొంగినది. 
ఆంతట జర్మనీదేశమును నాలుగు సైనిక మండలము 
లుగ విభజించి, యునై టెడ్‌ సైట్స్‌, బిటిష్‌, (ఫెంచి, 
సోవియట్‌ సేనలు తలకొక మండలముగ ఆక 
మించినవి, సోవియట్‌ సేన ఆక్రమించిన తూర్పు 
జర్మనీలో ఉన్న బెర్లిన్‌ నగరమున పళ్ళిమ 
భాగమును యు. సే., బిటిష్‌, ఫెంచి సేనలు వళ 
పరచుకొనుటకు సోవియెట్‌ దేశము అంగీకరించినది, 
సోవియట్‌ రష్యా తప్ప తక్కిన మూడు రాజ్య 
ములును తమ ఆక్రమణలో ఉన్న భాగములను 
ఐక్యపరచి, ఒకే విధపు పభుత్యమును ఏర్పరచి 
1949లో తను ఆక్రమణ సైన్యములను చాలవరకు 


అసంతృ ప [పజానెకము, 


సని 1 


క  అమోచెయమెన 


న 
భుతామును ఏర్పరచిన . ఇదియే 


ధము లేకుండచెయుటకు వాని మధ్య ఒక గోడ 
నిర్మించబడినది. కాస్‌ 190 మొదవలుగ ఈ ఉభయ 
రాజ్యాలమధ్య కొంత సామరస్యము ఏర్పడి 
సాంస్కృతిక ముగ కలసిమెలసి వ్యవహరించుట 
జరుగుచున్న డి. ఈ ఉభయ జర్మనిలును ఏకమై 
ఒక రాజ్యముగ రూపొందుట, పహిమజర్మని 
(పజల ఆభీష్టమైనను, దానిని ఖావికాలగతికి 
వదలి, సామరస్యమున మెలగుటయే మంచిదను 
నిర్ణయమునకు వారిపుడు రాగలిగిరె. 


ల 


7. పరిపాలన : 1949, మే ౨8న ఆమోదిత 
మైన మూల ళాసనమును అనుసరించి ఇచ్చటి 
రాజ్యపాలన నిర్వహింపబడుచున్నది. దేశము 
నందలి పది రా ములను సమైకపరచు సమాఖ్యా 
విధానపు గణరాజ్య |పభుత్య్వము ఈ శాసనము 
వలన నెలకొల్పబడినది. ఆక్రమణ రాజ్యముల 
మూడు బాధ్యతలకు _ |. జర్మని ఏకీకరణతై తుది 
శాంతి సంధి వి, బెర్రిన్‌ లె. నిలిచియున్న కొలది 
ఆ[కమణ దళముల భదత అనువానికి - లోబడి 
ఈ గణరాజ్య విదానము సాగుచున్నది. దేశపు 
పాలనాధికారము రెండు కక్ష్యలు కలిగిన శాసన 
సభయందు న్య స్తము; అందొకటి సమాఖథ్యా సభ 


"7106 (పపంచ రాజ్య సర్విస్వము 


(బుందేస్టాగ్‌ ) ; ఇందు 497 మంది వోటు చేయు 
సభ్యులును, పశ్చిమ బెర్జిన్‌ కు మాాతము (పాతి 
నిధ్యము వహించి, వోటు హక్కు లేకుండ, 
చర్చలలో మ్మాతమె పాల్గొను సభ్యులు 22౨ మందియు 
కలరు. వీరు నాలుగేండ్లకు ఒకసారి |పజల వలన 
ఎన్ను కొన బడెదరు, రెండవ కక్ష్య సమాథఖ్యాసమితి 
(బుందెరాట్‌ ); దీని యందును రాష్ట్ర పభుత్యము 
లకును పశ్చిమ బెర్జిన్‌ కును [పాతినిధ్యము కలదు. 
ఇరువది లక్షల జనసంఖ్యకు మించని పతిరాష్ట్ర ము 
నకు ముగ్గురు సభ్యులును, ౨0 లక్షల నుండి 60 
లక్షల వరకు జనసంఖ్య గల రా ష్ట్రమునకు నలు 
గురు సభ్యులును, అంతకు పైబడిన జనసంఖ్యగల 
రాష్ట్రమునకు ఒక్టొకదానికి అయిదుగురు సభ్యులును 
ఇందు కలరు. ఆ సమితి యందలి (పస్తుత సభ్య 
సంఖ్య 41. పశ్చిమ్‌ బెర్హిన్‌ (పతినిధులకు చర్చ 
లలో పాల్గొను హక్కు మాతమె కలదు; వారికి 
వోటు చేయు హక్కు లేదు. కాసన నిర్మాణాధి 
కారము, ముఖ్యముగ సమాఖ్యా సభకే చెంది 
యున్నను, సమితి ఆమోదము లేనిదే ఆది శాసనము 
కానేరదు. ఏ విషయముననై నను ఈ రెండు కక్ష్యల 
మధ్య విభేదము ఏర్నడిన యెడల సామరస్య 
సమితి దానిని పరిశీలించి చక్కజేయును. ఈ సామ 
రస్య సమితి యందు ఉభయ కక్ష్యలకు (పాతి 
నిధ్యము కలదు. దేశాధ్యక్షుడు అయిదేండ్లకు 
ఒకసారి సమాథ్యా పరిషత్తుచే ఎన్నుకొనబడును. 
ఈ పరిషత్తునందు సమాక్యా సభాసభ్యులును, వారితో 
సమాన సంఖ్య కలుగునటుల రా ష్టకాసన సభల 
చేత జనసంఖ్యా నిష్ప త్రిలో ఎన్ను కొనబడిన సభ్యు 
లును సభ్యత్వము కలిగి యుందురు. సమాఖ్యా 
సభలో అధిక సంఖ్యాక బలముగల వానిని పధాని 
(చాన్సెలరుగ అధ్యక్షుడు నియమించును. ఈ 
చాన్సెలరుచెత సూచింపబడిన వారిని ఫెడరల్‌ 
జడ్డీలు మొదలగు ఉన్నత పదవులకు అధ్యక్షుడు 
నియమించును. ఈ చొన్సలరు తన సహచరులను 


తానే నియమించుకొని కార్యవర్గమును ఏర్పరచు 
కొని, శాసన సభకు బాధ్యతవహించి పాలించును, 
నూల కాసనమును శాసన సభవారు మూడింట 
రెండు వంతుల ఆమోదముతో సవరించవచ్చును. 
రాష్ట్రములందు ఎన్ను కొనబడిన శాసన సభల 
సాయమున పరిపాలన సాగును. రాష్ట్రముల అధి 
కార పరిధులు నిర్ణయింపబడినవి. రాజకీయ పక్ష 
ములలో సోషల్‌ డెమో కాటిక్‌ /పార్టి, (క్రిస్టియన్‌ 
డెమోక్రాటిక్‌ యూనియన్‌, (కిస్టియన్‌ సోషల్‌ 
యూనియన్‌, ఫై డెమోక్రాటిక్‌ పార్టీ | పముఖములు, 
18 ఎండ్ల వయసునకు తగ్గని (పతిపౌరునకు వోటు 
హక్కు. కలదు, ఎన్నికలు సార్వజనిక, ఆపరోక్ష, 
స్వచ్చంద రీతిలో జరుగును. ఫెడరల్‌ కోర్టు 
ఆధ్వర్యవమున దేశమున న్యాయనిర్వహణ జరుగు 
చున్నది. 


8. దేశరక్షణ: 1955 లో జరిగిన పారిస్‌ 
ఒడంబడికలను అనుసరించి, ఊత్తర అట్లాంటిక్‌ 
రక్షణ వ్యవస్థా, పశ్చిమ యూరపీయ సమ్మేళన 
ముల బాధ్యత లకు లోబడి రక్షణకై బలమును 
సమకూర్చుకొనుటకు పశ్చిమ జర్మనీకి వసతి ఏర్ప 
డినది. 1956లో నిర్భంధ సైనిక ిక్షణ శాసనము 
రూపొండింపబడినది. పతి మూడు నెలలకు పది 
వేల మందికి శిక్షణ ఇచ్చుట తదాదిగా అమలు జరుగు 

చున్నది, 197కిలో దేశపు భూతల సేన యందలి 
సైనిక సంఖ్య ల,27,000; ఇందు 18 కవచిత 
శకటదళములు, 12 కవచిత పదాతి దళములు 
తక్కిన విధములవి 8 దళములు కలవు; నౌకాసేన 
యందలి సైనికుల మొత్తము 40,000; ఈ సేనకు 
12 జలాంతర్గాములు, లీ నియంతిత క్షిపణులుక ల 
డిస్ట్రాయర్హు, 8 తక్కు విధముల డిస్ట్రాయరులు, ఖని 
గాక 2కికి ఇతర విధములు యుద్దోపయోగ నౌకలు 
కలవు. వాయుసేన యందలి యోధ సంఖ్య 
1,01,000; ఈ సేనకు 10 బాంబరు దళములు, 


పశ్చిమ జర్మనీ 719 

19 శిపణి దళములు, తక్కువిధముల 18 పోరాట అటవీపరి శమంందు 4, తక్కినవాని వలన 
విమానదళములు కలవు. 14.8 ,. లభించుచున్నది సము జాతియోత్స తిలో 
bse Me ee ఈ వ్‌ డేకయుల పోషణకు విసనియుకము 
a టు 15 7% పభుతం వ్యవహారములకై ఖర్చగునది. 
రాజ్యము అ. రా. స. యందు re కలి? ౨4.70 పెటుబడులకై వినియ కము (19068). 
అ ప స. దేశపు భూతలమున 55 క్యవసాయమునకు అను 


అనుబంధిత సంస్థలలో పెక్కింట సభ్యత కలిగి 


వ్యవహరించుచున్న ది. ఉత్తర ఆట్లాంటిక్‌ రక్షణ 
వ్యవస్థ యందును, పశ్చిమ యూరపీయ సమ్మేళ 


నమునను, కామన్‌ మార్‌ ,టునను ఈ దేశమునకు 
సభ్యత్వము కలదు. ద్వితీయ [పపంచ యుద్ధ 
కాలపు వై మనస్యములను మరచి అన్ని రాజ్యము 
లతో సమరస భావమున వ రించుటకు ఈ దేశము 
కృషి చేయుచున్న ది. తొలుత కమ్యూనిస్టు 
రాజ్యములతో వె రుధ్యములు ఏర్పడినను 1970లో 
రుమేనియా యుగోస్టావియాలతో దౌత్యసంబంవ 
ములను ఏర్పరచుకొనియు, సోవియెట్‌ రష్యాతో 
నిరాకమణ సంధిని కుదుర్చుకొనియ, పోలండుతో 
ఒడంబడికద్యారా ఆ దేశపు పశ్చిమ సరిహద్దును 
గు రించియు, తూర్పు జర్మనీ యొక్క ఉనికిని 
న్యాయ శాస్త్రరీత్యా పరిగణించియు, ఈ దేశము 
కమ్యూనిస్ట్‌ రాజ్యములతో గూడ సామరస్య మును 
సాధించినది. 


10. ఆర్థిక రంగము : ద్వితీయ [ప్రపంచ 
యుద్ధ ఫలితముగ సర్వనాశనము చెందిన ఆర్థిక 
వ్యవస్థ, యు. సై. ఇచ్చిన ధనసహాయముతో 
పాటుగ, దేశీయుల కృషి వలన పునరుద్ధరిత 
మెనది, నేడు పపంచ రాజ్యములందు ఆతి సంప 
న్నములని పేరొందిన దేశములలో ఇది ఒకటి. 
దేశపు తలసరి ఆదాయము 5,791 డూ. మా. 
(1968). దేశపు ఉత్ప త్తిలో పరి శమలవలన 
51.2%, రహదారీ సమాచార సంబంధ కృషుల 
వలన 5.9%, బ్యాంకింగు మొదలగు 'సేవా కృషి 
రంగమున 24;6%, వ్యవసాయ, మత్యృపరి[శమ, 


హె; పపవుల గడి 
బీడులు 54,17,000 హె.; పండ్ల తోటలు 
5,88,000 హె. పంటలలో గోధుమ, రె, బార్హ్‌, 


ఓట్లు, ఉరలగడ్డ, చక్కె_రవీటు దుంప పముఖములు; 
ఫలసంపద ఆత్యధికము; దాక్షనారాయము 60 
లక్షల హెక్టోలీటర్హు ఉత్స త్తి అగుచున్నది (1971). 
ఆహార ధాన్యములు విరివిగ పండుచున్నను, కొన్ని 
ఆహార దవ్యములను ఈ దేశము దిగుమతి చేసి 
కొనుచున్నడి. పపసంతతి విస్తారము. గోజాతి 
1,86,87,700; గు; రములు 2,65,800; గొ|రెలు 
8,50,200; పందులు 1,99,85,000, మెకలు 
48,200; కోలు 10,21,81,0(0 కలవు (1971). 
అటవీ పరిశ్రమకు ఎక్కువ [ప్రాముఖ్యము కలదు. 
దేశపు అడవుల వైశాల్యము 70 లక్షల హా, 
1970-71లో అడవుల నుండి 2.8 కోట్ట ఘనమీట 
రుల కలప లభించినఏ. మత్స్యపర్షిశమకు చాల 
ఆదరము కలదు. ఈ పరిశ్రమలో కృషిని సాగించు 
పడవల సంఖ్య 102; వీటి పరిమాణము 1,12,548 
టన్నులు. చేపల పట్టుబడి 4,92,660 మెటిక్‌ 
టన్నులు; దాని విలువ 5.6 కోట్ట డూ. మా, 
(191). దేశపు ఖనిజ సంప తిలో అత్యధిక 
భాగము నార్త్‌రైన్‌ - వెస్ట్‌ ఫెలియా [పాంతమున 
కలదు. తరువాత మధ్యజర్మని, దిగువ శాగ్గనీ, 
హార్డ్‌ (పాంతములు లెక్కి_ంపదగినవి. 'పె[టోలు 
గనులలో |పముఖములైనవి దిగువ కాగ్దనీలో 
ఉన్నవి, రాక్షసిటొగ్గు, లిగ్నాటు, ముడిఇనుము, 
పొటాష్‌, ముడి వె టోలు ముఖ్యములగు ఖనిజములు, 


720 [ప్రపంచ రాజ్య సర fs నము 


దేశమున పర్మిశమలలో పాల్గొను సంస్థలు 56, 145 
కలవు; ఇందులో దేనియందును కార్మిక సంఖ్య 
10 మందికి తగ్గదు; ని ఆన్ని ంట పనిచేయు 
కార్మికుల మొత్తము 85,28,098; వీరిలో 
11,18,899 మంది యంత నిర్మాణమునను; 
4,79,663 మంది జవుళీ పరి!శమ యందును, 
10,64,200 మంది విద్యుత్‌ ఇంజనీరింగు పరిశ్రమ 
లందును; 8,06,109 మంది ఖనిజముల [తవ్వ 
కమునను, 5,06,722 మంది రాసాయనిక పరి 
[శమ యందును పని చేయుచున్నారు (1971) 
దేశమున 1971లో 8,699 వేల కార్లును; లారీలు, 
బస్సులు కలసి 2/5 వేలును; బె సికిళ్లు 2 2€0 
వేలును ఉత్పత్తియెనవి. దేశపు విద్యుదుత్పత్తి 
25,968.89 కోట్ట కివా. (1971); దేశమున ఉత్స 
తికి కావలసినంత మంది కార్మికులు తక్కువగుట 
వలన విదేశీయులును (తుర్కీవారు, యుగోస్తావ్‌లు, 
ఇటాలియనులు, |గీకులు, స్పానీయలు) ఇచట 
కార్మికులుగ పనిచేయుచున్నారు, ఏ్‌రి మొత్రపు 
సంఖ్య 28,17,000 (1972). దెశపు ఎగుమతు 
లలో యంతములు, కార్డు, విమానములు, రాసా 


యనికోత్పత్తులు, వెద్యుతిక సామి [ప్రముఖములు. 


దిగుమతులలో ఆహార (ద్రవ్యములు, 'పెటోలు, 
తారు, కొన్ని ముడివస్తువులు పముఖములు. దేశపు 
ఎగుమతుల విలువ 11,445 కోట్ట డూ. మా.; 
దిగుమతుల విలువ 110,062 కొట్టీ డూ. మా. 
(190/1). బడ్జెటర్‌ వ్యయము 10,928 కోట్ట 
దూ. మా, (1972). 


11. సాంఘిక రంగము : దేశమున సువ్య 
స్పితమగు కార్మిక ద్యమము కలదు. బొగ్గు, ఉక్కు 
పరి శమలకు సంబంధించినంతవరకు, పరి|శమ 
నిర్వహణలో, కార్మిక సంఘములకు కూడ భాగ 
స్వామ్యము కల్పింపబడినది. వారమునకు 44 
గంటలు మాతమే పనికాలముగ ఉండవలయు 
ననుట [క్రమముగ అన్ని పరి శమలందును ఆదరిత 


మగుచున్నది. సాంఘిక భీమా విధానము సువ్యవ 
స్థిత మగుటవలన ఆన్నివిధముల కార్మికులకు 
రోగము, అంగవె కల్యము, (ప్రమాదము, వార్థ 
క్యము, నిరుద్యోగము మొదలగు ఇబ్బందుల Ss 
యమున తగిన జీవన భృతికి ఏర్పాటు కలదు, 
దేశమున నిరుద్యోగత చాల తక్కువ. 1971 లో 
అట్టి వారి సంఖ్య 2,06,000 మాతమే. దేశము 
నందలి దాదాపు కోట్ల [పజానీకమునకు మొత ము 
మీద 2 కోట్ల 8 లక్షలగృహములు కలవు 1971); 
ఆయినను వీనిలో |పాతవడిన వానికి బదులుగను, 
వెరుగుచున్న జనాభాకు తగినటులను గృహవసతిని 
చేకూర్చుటకు [పతి యేటా 5 లక్షల నూతనగృహ 
ములు నిర్మింపబడుతున్న వి. 
సగపు సంఖ్య గృహములను (ప్రభుత్వమే బుణ 
ములు మొదలగు వాని సాయమున నిర్మింపజేయు 
చున్నది. 


ఇందు దాదాపు 


దేశమున నిరక్షరాస్యత లేనేలేదని అనదగును. 
దేశమునందలి 21,501 |పయిమరీ పాఠశాలలలో 
68,59,800 మంది; 2881 [పత్యేక పాఠశాలలో 
8,19,480 మంది; 2,114 మాధ్యమిక పాఠశాల 
లలో 8,51,091 మంది; 2,814 ఉన్నత పాఠ 
శాలలో 18,52,244 మంది విద్యార్థులు కలరు, 
ఇవిగాక వృత్తిపాఠశాలలు కొన్ని వరుగ కలవు. 
వీనిలో నిండుకాలము పనిచేయు ఖి,595 పాఠశాల 
లలో 2,67,714 మంది; సగకాలము పనిచేయు 
1,702 పారళాలలో 15,99,840 మంది; ఉన్నత 
వృత్తి పాఠళాలలు 1,162 లో 94,749 మంది. 
ఆనుషంగికముగ ఉన్నత వృత్తి విద్యను బోధించు 
595 సంస్థలలో 40,5582 మంది, [పపజాశౌాచరక్షణ 
విద్యను బోధించు 1,664 పాఠశాలలో 61,400 
మందడి విద్యార్థులు కలరు. 815 సాంకేతిక శిక్షణ 
సంస్థలో 85,826 మంది శిక్షితులు కలరు. దేశమున 
ఇంజనీరింగు శిక్షణకై 149 కళాశాలలు కలవు. 
వీనియందలి విద్యార్థి సంఖ్య 77,420 (1971). 


27 విశ్వవిద్యాలయములును, డి స్థాయికే చెండిన 
ఉన్నత విద్యాసంస్థలు 27 కలవు. వీనియందలి 
విద్యార్థి సంఖ్య 8,61,401. (1970-71). సంగీత 
కళాశాలలు 15; లలితకళకాబోధక కళాశాలలు 10; 
వ్యాయామ కళాశాల, విల్ము టెలివిజను కళాశాల 
కలవు. వీనియందు 11,172 విద్యార్థులు కలరు. 
హెడెల్‌ బెర్గ్‌ నను, మ్యూనిచ్‌ నను ఉన్న విశ్వ విద్యా 
లయములు అతి |పాచీనములు. జర్మన్‌ భాషా టోధ 
నకై విదేశములందు ఈ దేశము 240 పాఠశాలలను 
నడపుచున్నది; వయోజన విద్యకొర ౩ 1,242 
సంస్థలు కలవు. ఇవి వయోధికులకు నూతన 
శాస్త్రీయ విషయములతో పరిచయమును కల్లిం 
చును. దేశమున దాదాపు 810 సెద్దగంథాలయ 
ములు కలవు. అందు మ్యూనిచ్‌ లోనిది ఆతి [పము 
ఖము; అందరి సంపుటి సంఖ్య 2ర లక్షలు, 
మ్యూజియములలో జెర్టిన్‌లోని సైట్‌ మ్యూజియం, 
న్యూరెంబర్ష్‌, మ్యూనిచ్‌ లలోని మ్యూజియములు 
చాల పేరుగనినవి, దేశమున 1,529 డినప,తికలు 
[పచారమున ఉన్నవి. వాని రోజువారీ |పతుల 
సంఖ్య ౨2౨ లక్షలు, ఆ ష్యతికలలో హామ్‌బర్లర్‌ 
మోర్గన్‌ పోస్టు అనుదానికి అత్యధిక [ప్రచారము 
కలదు. 


తక్కిన పశ్చిమ యూరపీయ దేశములతో ఎచ 
టను కనరాని ఆరోగ్య 1పమాణములు ఈదేశమున 
కననగుచున్నవి. సరాసరిన ఆపేకిత జీవితకాల 
వ్యవధి 66సం. 669 మంది |పజలకు ఒక వై ద్యుడు 
చొప్పున దేశమున కలరు, అట్టి వైద్యుల మొత్తపు 
సంఖ్య 90,982 (1968); 6,938,284 శయ్యలు 
కల లి,58'/ ఆసుష్మతులు కలవు (1970). మరణ 
కారణములలో హృదోగము, కేన్సరు, రక్త 
(పవాహదోషములు [పముఖములు. 

12. యాతా సొ. జాతీయాదాయమున 


ఒక విశిష్ట భాగము విదేశీయ యాత్రికుల. వలన 
లభించుచున్నది. యు. స్టే. పౌరులకు పాస్‌పోర్టు 


L290] 


పశ్చిమ జర a ర 722i 


ర 


న! 


సాలు ఉండవలెను. కనునదీ లోయయందును, 
దులయండును విలాసయా తలు, దక్షిణ పర్వతము 
ఎడలి ఏకాంత నివాసములు, నార్తు సము[దపు 
తీరపు చదును భూములు యా;తికులను ఆకర్షించు 
చున్నవి. 1969 లో 92 లక్షల విదేశీయులు దేశ 
మును దర్శించిరి. వారివలన దేశమునకు 560 
కోట్ట డూ. మా, ఆదాయము లభించినది. యాతి 
కుల సౌకర్శములకై. [ప్రభుత్వము పెక్కు వసతు 
లను కల్పించినది. 


తమె చాలును. తక్కిన దేశీయులకు పాస్‌పోర్టు 


A టొ 


(1 


138. (ప్రసిద్ధ కౌరులు : వె జ్ఞానికులకు, యంత 
నిర్మాతలకు, కవులకు సంగీత వే త్రలకు, చిత 
కళా నిపుణులకు జర్మనీ పేరు గనినది. (కీ. థ్‌, 
1400 మొదలుగ ఆయారంగములందు పేరుగనిన 
[ప్రముఖులు ఎందరో జన్మించి, _పపంచపు విజ్ఞాన, 
సంస్కృతులకు పరిపుష్ట ను చేకూర్చి, జర్మనీకి 
పేరు ప్రతిష్టలను కొనివచ్చిరి. వారిపేరుల పట్టికను 
అంతటిని ఇచట ఇచ్చుటకు అవకాశములేదు, 
కొందరు విశ విఖ్యాతులు మా|తమే దిగువపేర్కొన 
బడిరి ; 


యోహోన్‌ గూచెన్‌ బెర్గ్‌ (15 వ శతాబ్ది) వకద 
లించు బై పులు కలిగిన ముదా యంతమును 
తొలుత కనుగొనినవాడు; మార్టిన్‌ లూథర్‌ 
(1488-1546); పోపును ధిక్కరించి శ్రెస్త వమత 
మున (ప్రొటెస్టెంట్‌ సం|ప్రదాయమునకు శ్రీకారము 
చుట్టినవాడు. జాన్‌ వుల్‌గాంగ్‌ పొన్‌ గటే (1749 
-1882): జర్మన్‌ సాహిత్యమున పేరుగనిన 
మహాకవి; ఈతని రచనలు పలు (పపంచ భాష 
లందు ఆనూదితములు; కార్డ్‌ ఫిలిప్‌ ఎమాన్యూల్‌ 
బాక్‌ (1714-86) : (పసిద్ధ వాగ్గేయకారుడు; 
కిస్టోప్‌ విల్లిబార్డ్‌ ఫాన్‌ గ్గూక్‌ ( 1714 - 87) 
ఇంకొక (పసిద్ధ వాగ్గేయకారుడు; లుడ్విగ్‌ పోన్‌ 
కీతో వెన్‌ (1770-1827): బధిరుడయ్యు మధుర 
సంస్వనులను (సింఫనీలను) (పసాదించి పాశ్చాత్య 


722 [పపంచ రాజ్య సర గస్తుము 


88); యోహానేస్‌ (బామ్స్‌ (1888-97) 
[(పముఖులు. 

తత్యకా స్త్రజ్జులలో గాట్‌ (ఫీడ్‌ విల్‌ హెల్మ్‌ 
లీబ్నిజ్‌ (1646-1716); ఇమాన్యూల్‌ కాంట్‌ 
(172ఉ1804); జార్డ్‌ విల్‌హెల్మ్‌ ,ఫెడెరిక్‌ 
హెగెల్‌ (1770-1881); ఆర్తర్‌ షోపెన్‌హార్‌ 
(1804-72); [ఫెడిరిక్‌ విల్‌ హల్మ్‌ నీషీ (1844- 
1900) విశ్వవిఖ్యాతిని ఆర్టించిరి. 

చి తకళా విశారదులలో ఆల్‌ బెక్స్‌ డీరరు 
(1471-1528) గణనీయుడు. 


వైజ్ఞానికలలో ఎక్స్‌కిరణములను కనుగొనిన 
విల్‌ హెల్మ్‌ కోన్‌రాడ్‌ రాంజెన్‌ (1815-1928), 
సాచేక్ష సిద్ధాంత ఆవిష్కర్త ఆల్‌ బర్డ్‌ ఐన్‌ స్టీన్‌ 


(1879-1955) (పపంచ వె జ్ఞానికుల కందరికి 
మాననీయులుగ లెక్కకు వచ్చినవారు (ఇందు 
రెండవవాడు తన ఉ త్తరవయఃకాలమున యు, సై. 
పొరస్యత్యమును స్వీకరించెను.) 

రాజనీతి చరిత్రలో పేరుగనినవారిలో జర్మనీ 
ఏకీకరణను సాధించిన లియొపాల్డ్‌ ఫాన్‌ బిస్మార్కొ 
(1815-98); ద్వితీయ ప్రపంచ యుద్ధానంతరమున 
పధానిగ ఉండి దేశమును పునర్నిర్మించిన కోన్‌రాడ్‌ 
అడెనోయిర్‌ (1876-1967) పేర్కొనదగినవారు. 


జర్మన్‌ జాతిలో సామాజ్య దురహంకారమును 
రేకెత్తించి, రెండవ ప్రపంచ యుద్ధమునకే కారణ 
భూతుడై, (పపంచ చర్నితగతినే మార్చివేసి, 
తుదకు విఫల మనోరథుడై ఆత్మహత్యకు లోనైన 
వాడు నియంతయగు అడాల్ఫ్‌ హిట్టర్‌ (1889- 
1945). 


10. జెకోస్టోవాకియా 


ముఖ్యనగరము : (పేగ్‌ ((పాహా); జెండా : 
ఎర్ర అడ్డుచార పై అమరిన తెలుపు అడ్డు చారయు, 
దండమువద్దనుండి ఈ చారలలోని మధ్యబిందువు 
వరకు |త్రోసికొనివచ్చిన _ నీలపు [తిభుజమును 
కలది; జాతీయ గీతము : దేశపు [పముఖజాతులగు 
జెక్కుల “క్లే దోమోవ్‌ మూజ్‌' (నా మాతృభూమి 
ఎచట) ఆను గీతమును, స్ట్రోవాకుల 'నద్‌ తతౌ స 
బ్రీస్కా' (తతాపై తుపాను రేగినది)అను గీతమును 
ఒకదానివెనుక మరియొకటి అమరియుండునది. 
నాణెము: కొరూనా; ఇది 100 హలేజూలుగ 
విభ కము; ఒక కొరూనా =రు, 1.04; కొల 
తూకములు : మె[టిక్‌ విధానపువి. కాలగణన : 
సా. 1 గం. కభారతదేశమున సా, 5 గం. 
లీ0 ని, 


1. ఉనికి: ఈ దేశమున జెక్కు.ల మాతృ 
భూమియు, స్టోవాకుల మాతృభూమియగు స్టోవాకి 
యాయు చేరియుండుటవలన ఈ దేశము జెకోస్టో 
వాకియా అని వ్యవహృతము. ఆన్ని దిక్కు.లందును, 
భూపరివృతమై 47°44 నుండి 51°08 ఊ, 
అత్షాంశరేఖలవరకును; 125 నుండి 22°84 
తూ. తు. రేఖలవరకు విస్తరించిన యీ రాజ్యము 
నకు పశ్చిమ, వాయవ్యములందు పశ్చిమ, తూర్పు 
జర్మనీలు; ఈశాన్యమున పోలండు; తూర్పున 
సోవియెట్‌ రష్యా; . దక్షిణ, ఆగ్నేయములందు 
హంగరీ సరిహద్దులందు ఉన్నవి. దేశపు తూర్పు 
పడమరల గరిష్టపు నిడివి 674 కిమి.; ఉతర 
దక్షీణముల గరిష్టపు కొలత 276 కిమీ. దేశ వైళా 
ల్యము 1,28,000 చ. కిమీ. దేశపు సరిహద్దుల 


జెకోస్టోవాకి యా 728 


చుట్టుకొలత 8,472 కిమీ. దేశము చిన్నదైనను 
పకృతి వె విధ్యము ఎక్కువ. ఎడారి, చిట్టడవి, 
సము దతీరముతప్ప తక్కిన అన్ని విధముల [పకృతి 
దృశ్యములు తమ దేశమున కలవని ఆ దేశీయులు 
అనెదరు. మొత్తము £8 పర్వత | శేణులు, 19 పెద్ద 
నదులు; సరన్సులు, తటాకములు కలగి 
9 ౨౨0; పాతాళగంగలు (ఊట పట్టులు) 900; 45 
లక్షల హెక్టేరుల సాం|దాటవి దేశమున కలదని 
లెక్కలవలన తెలియుచున్నది. కాని పర్వత 
(శేణులందెల్ల గొపృడియగు తతా పర్వత శెణి 





పటము 11. 


యందలి అత్యున్నత శిఖరపు ఎత్తు 2,656 మ్‌, 
మ్మాతమే. స్రోవాకియాలో ని డాన్యూబ్‌ నది, జెక్‌ 
భూమిలోని ఎల్బీ, మాల్దావ్‌, ఓడర్‌ నదులు నదు 
లలో [ప్రముఖములు; ఇవి ఈ దేశమున కొలది 
దూరము మాత్రమె [పవహించి, ఆ తరువాత ఇతర 
[పాంతములద్వారా సము[ద్రములను చేరుచున్నవి. 
ఆరిపోయిన అగ్ని పర్యతములు దేశమున కననగును. 

ని ఫీతోష్టస్థితి మొ.: మధ్య యూరపు 
నందలి శీతోష్టస్టితియే ఇచట ఉన్నను, పకృతి 
వై విధ్యమునుబట్టి అందు మార్పులు కననగుచున్నవి. 
ఉన్నతమగు తతా పర్వతభూమియందు చలికాల 
మున ఊష్టత ౨8,69 ఫా. వరకు పడిపోవును. 
దక్షిణమునఉన్న స్తురోవో నగరమున సాలీనా సరా 
సరి ఉహ్టాగత 50.7 ఫా. వరకు పోవును. తతా 
పర్యతములందు అత్యధిక వర్షపాతము కలదు. 


మొత్తముమీద |పాంతములనుబట్టి సాలీనా వర్ష 
పాతము రక్‌ సెం.మీ. నుండి 125 సెం.మీ, 
వరకు మారుచుండును. దత్నిణ మొరేవియాలోను, 
పశ్చిమ బొహీమియాలోను వర్షపాతము క్‌7ల్‌ 
సెం.మీ. లోపుగనే ఉండును. అడవులలో, 
సూచ్య[గజాతి వృక్షములు రళ. వరకు బోహీ 
మియాలోను, 62% వరకు మొరేవియా. కై లినియాల 
లోను, 81% వరకు సోవాకియోలోను కలవు. 
గోదుమవర్ణ పు ఎలుగుబంట్లు, తోడేవ, గుంట 
నక్కలు మొదలగునవి మ్యాతమే పెద్ద వన్యజంతు 
వులు. వై విధ్యముకల పక్షిసంతతి కలదు; నదులు 
మత్స్య సంపదకు పేరొందినవి. 


ax [లు 


తీ. జనసంఖ్య మొ. : 1972 సం. లెక్కలను 
బట్టి ఈ దేశపు జనసంఖ్య 1,44,81,304. ఇందు 
జెక్కు. |పాంతమునకు (బొహీమియా, మొరేవియా, 
శై లీసియాలకు) చెందినవారు 98,79,481 
మంది; స్టో వాకియా |పాంతమునకు చెందినవారు 
46,01,828. దేశపు జనసాందత చ. కిమీ. కు 
118. పట్టణములలో పెగ్‌ (జ.సం, 10,82,015), 
బృనో (8,88,272), స్రోవాకియాకు ముఖ్యనగర 
మగు (బాటిస్టావా (2,91,144), ఓస్ట్రావా 
(2,88,581), పిల్సెన్‌ (1,49,866), కోశీసీ 
(1,52,054) [పముఖములు. దేశమున జనావాస 
ముల మొతపు సంఖ్య 10,665; ఏనిలో నగర 
ములు 221, (పజలలో జెకు్రూలు 65%, స్టోవా 
కులు 29,2%; వీరుగాక వాంగేరియన్‌, జర్మన్‌, 
పోలిష్‌, రషియన్‌ మొదలగు వారలు 5.68%. 
జెక్కుూలకు జెక్‌ భాషయు, స్టోవాకులకు స్టోవారు 
భాషయు మాతృభాషలు; ఇవి ఒ'కే భాషా కుటుంబ 
మునకు బెందినవియైె, అతి సాన్ని హిత్యము కలిగి 
యున్నవి. అందువలన ఒక భాషను ఎరిగినవాడు 
రెండవదానిని చాలవరకు అర్థము చేసికొనగలడు. 
ఈ రెండు భాషలును సాధికార భాషలుగ పరిగణ 


"724 పపంచ రాజ్య సర్వస్వము 


టా 


నను పొందినవి. జర్మన్‌ , హంగేరియన్‌ భాషలతో 
పలువురకు సుపరిచితి కలదు, 75% (పజలు 
రోమన్‌ కేతలిక్‌ సంప్రదాయపు  క్రైస్తవమునకు 
చెండినవారు; తక్కినవారిలో (పొచెస్టంటు, రష్మి 
యన్‌ ఆర్తడాక్స్‌ క్రైస్తవులు చాలవరకు కలరు. 
యూదులును అల్పసంఖ్యలో కలరు. మత స్వాతం 
[త్యము రాజ్యాంగ విధానముద్వారా కల్పింపబడి, 
మత పీఠములు రద్దుచేయబడినవి, పస్తుతపు 
కమ్యూనిస్టు (ప్రభుత్వము దుతస=స్థల పె అధికార 
మును కలిగి, వానిని |పజాాశేయమునకైె వినియో 
గించుచున్నది. 


4. సమాచార సా.: తపాలా, తంతి, టెలి 
ఫోను సౌకర్యములు విరివిగ కలవు. టెలిపోనుల 
సంఖ్య 2,282 వేలు (1972); 08 బాడ్‌ కాస్టింగు 
స్టేషనులు, 82 శఇచెలివిజన్‌ స్థుషనులు కలవు. 4.5 
మందికి ఒక టెలివిజన్‌ సెట్టు, 4.6 మందికి ఒక 
రేడియోనెట్టు కలవు. విదెశీయలకొరక్షై 10 భాష 
లలో రేడియో |పసారమలు జరుగుచున్నవి 
(1972). 


ర్‌, యాన సొ.: దేశమున రోడ్డనిడివి 78.8 
వేల కిమీ. రైలురోడ్డ నిడివి 18,299 కిమీ.; 
ఇందులో 2,789 కిమీ. జంట మార్గము; 2,681 
కిమీ. లలో బండ్లు విద్యుత్సహాయమున నడచు 
చున్నవి. నదీ మార్గమున 8,866 కిమీ.ల వరకు 
నౌకాయాన సౌకర్యము కలదు. పశ్చిమ జర్మనీ 
యందలి ఎల్ఫీనదీ ముఖద్వారపు హాంబర్ష్‌ రేవునను, 
ఓడర్‌ నదీ ముఖమున పోలండునకుచెందిన షెజెసిన్‌ 
రేవునను, ఈ దేశమునకు సమ్ముద వ్యాపారమునకై 
'స్వేచ్భామండలములు కలవు. డాన్యూబ్‌ నదిద్యారా 
జరుగు వ్యాపారమునకు నల్పసము దపు రేవులలో 
సౌకర్యములు కలవు. సమ్ముద వ్యాపారపు నౌకలు 
11 ఈ దేశమునకు కలవు. వీని మొత్రపు టన్నేజి 
115, 000. (పేన్‌ నగరమునకు సమీపమునఉన్న 


రుజై_సీ విమానాశ్రయము, అంతర్జాతీయ విమాన 
యానమునకు ఉపకరించుచున్నది. విదేశములకే 
గాక, దేళాంతర్గతపు పలుతావులమధ్యను విమాన 
యానపు వసతులు కలవు. దేశీయమగు విమాన 
యానసంస్థ కలదు. విదేశీయ విమానయాన సంస్థ 
లకు సేవావసతులు రుజై సీయందు విరివిగ కలవు 
(1972), 


6. చరిత : ఈ దేశమున జెక్కూలు మాతృ 
భూమియగు జెక్‌ పాంతమును, స్రోవాకుల మాతృ 
భూమియగు స్ట్రోవాకియాయును వేర్వేరు చారి తక 
గతులకు లోనై నను, పథమ [పపంచ యుద్ధా 
నంతరమున ఏకరాజ్యముగ ఉభయ |పాంతముల 
సమ్మతితో రూపొందినవి. 


జెక్‌ (పొంతపు చరిత 5వ శ తాద్దీనుండి 
తెలియవచ్చుచున్నది 7వ శతాబ్దిలో ఇట ఒక 
దేశీయరాజ్యము ఏర్పడినను అది 10వ శ తాబ్బమున 
ఆంతరించినది. ఈ మధ్యకాలమున ఆ [ప్రాంతమున 
క్రై సవమతము వ్యాపించినది. 14వ శతాబ్దిలో 
లక్టైంబర్లు రాజవంశము ఆట ఒక రాదరికమును 
స్థాపించినది. ఆ వంశీయుడగు చార్లెస్‌ 117 పవ్మిత 
రోమక సామాజ్యమునకు చ్మకవర్తిగ ఎన్నుకొన 
బడెను. ఆ కాలమున (పేగ్‌ నగరము, మధ్య 
యుగపు నగరములలో [పముఖముగ రాణ కెక్కెను. 
అప్పుడే (1828) అట ఒక విశ్వవిద్యాలయము 
స్థాపితమైనది. 15వ శతాబ్ది ఆరంభమున 
జాన్‌ హస్‌ అను సంస్క ర్త పోపును ధిక్కరించి 
మత సంస్కరణకై పూనుకొనగ, అతడు మతాధి 
కారులచే శిక్ష విధింపబడి, సజివముగ దహనము 
చేయబడెను. కాని తదనంతరమున హస్‌భావములు 
(ప్రజలలో, అందును ముఖ్యముగ పేద పజలలో, 
విరివిగ వ్యాపించి, తిరుగుబాటులకు దారితీసినవి, 
16 వ శతాబ్దిలో, ఆస్ట్రియా - హంగరీ చక్రవర్తి 
ఈ [పాంతమును వశపరచుకొనెను. అంతకు 


-కోస్టోవాకీయా 725 


పూర్యముకనే 10వ శ 
[ప్రాంతము హంగరీ పభు 
19వ శతాబ్దిలో ఈ ఉభయ జాతులను నా- 
మునక ఆందోకన సాగించినవి. కడక 50వ 
శతాబ్దిలో పథమ 'పపంచయుద్దాగంతర ము 
1918, అక్టోబరు 28న ఈ జాతులు స్త్వతంత 
మొండి, జెకోస్టావాకియా అను ఏకరాజ్యాముగ 
రూపొందినవి. జర్మసీలో హిట్టర్‌ ఆధిపత్యమునకు 
వచ్చి, నాజీవాదము 'పబలిన తరువాత, ఆ దేశము 
1988 లో, జెకోస్థావియాను  బలకవంతముగ 
ఒప్పించి, సుడెటన్‌ లాండ్‌ అను హెంతమును వశ 
పరచుకొని, కడకు 1989, మార్చి 15న దేశము 
నంతటిని వశరచుకొనినడి. ఆరేండ్ల నాజి పరిపాలనా 
కాలమున దేశము తీవ నష్టములకు గురియెనది, 
దేశీయుల స్వాతం[త్యాకాంత్షను ఆడచుటకు నాజీలు 
అనేక దురాగతములను చేసిరి. కడకు ద్వితీయ 
(పపంచ యుద్దపు కడపటి దినములలో సోవియెట్‌ 
సేనల సాయమున దేశము విముక్తమై స్వతంత 
మైనది, కాని ఒక ఒడంబడికిను అనుసరించి దేశపు 
తూర్చుకొననఉన్న కొర్పతో _రుతీనియా పాంతము 
సోవియెట్‌ రష్యాకు దత్తము చేయబడినది. తొలుత 
కమ్యూనిస్ట్‌ పార్టయు తక్కిన పార్టీలును కలసి 
ఒక [పభుత్యమును వర్పరచినను, 1946 న జరిగిన 
ఎన్నికలలో క మ్యూనిస్ట్‌పార్టీ బలవ త్తరమై, అప్పటి 
అధ్యక్షుడగు బెనిస్‌ను కాదని, ర క్షపాతములేకుండ 
ఆధికారమును అంతటిని కై వసము చేసికొనినది. 
1980 లో కమ్యూనిస్ట్‌ పద్ధతిన రాజ్యాంగ విధానము 
దేశమున (ప్రవేశ పెట్టబడి (ప్రస్తుతమున అమలున 
ఉన్నది. 


పన్నీ 


7. పరిపాలన: శాసన నిర్మాణాధికారము 
సమాఖ్యా శాసనసభయందు కలదు; ఇందు [ప్రజా 
సభ, జాతిసభ అను రెండు కక్షలు కలవు, 
మొదటిదానిలోని సభ్యసంఖ్య 200; జనసంఖ్యను 
అనుసరించి, నియోజక వర్షములద్వారా, వీరు ఎన్ను 


కొనబడెదరు. జాతీ సభలో 150 మంది సభ్యులు 


ళో” తలో బ్బ స pe NA జ al శ 
కరు. కండు జక. లకును, స్లోవాకులకును 
We 


ఎస్సి కలు ఏకపట్టికా విధానమన జరుగును. ఆ పట్టి 
కను కమ్యూనిస్ట్‌పార్టీ తయారుచేయును. సమాఖ్యా 
కాసనవసఖా సభ్యులచే అధ్యక్షుడు ఎన్ను కొనబడును, 
(పవానిన్సి ఇతర మం, తివర్గ్షసభ్యులను నియమించి, 


జెకు-_ వాంతమునకును, స్టోవాకి యాకును వేర్వేరుగ 
స్థానిక గణరాజ్య _పభుత్వములు కలవు. స్థానిక 
విషయములందు వానికి ఆధికారములు కలవు. దేళ 
మున అయిదు రాజకీయ పక్షములు - కమ్యూనిస్ట్‌, 
పీపుల్స్‌, స్తోవాక్‌ పునర్నిర్మాణ, స్రోవాక్‌ 
స్వాతం! త్య, సోషలిస్టు పక్షములు - ఉన్నను 
కమ్యూనిస్ట్‌ పార్టీదే పెచెయి. తక్కిన పక్షములు 
కమ్యూనిస్ట్‌ పార్లీయొక. సౌహార్ల భావనపై ఆధార 
జు రు టి — 
పడి ఉన్నవి. మండ లములందును ఎన్ను కొనబడిన 
స్థానిక సమితులు పనిచేయుచు, స్థానిక సౌకర్య 
ములపట శద్దవహించుచున్న వి. సమాఖ్యా శాసన 
ధి ధి 
సభయే సుప్రీమ్‌కోర్టు జడ్డిలను ఎన్నుకొనును; 
సానిక సంసలు సానిక జడీలను ఎను, కొనును. 
థి థ్‌ థి జ A 
సామ్యవాదమునెడ భక్తి శ్రద్ధాయుత ఆచరణయే 
న్యాయకశా స్త్రపు మూలస్నూత ము. 


8. దేశరక్షణ: 17 నుండి 60 వండ్రవరకు 
వయసుగల పౌరులు, |పభుత్యము కోరినపుడు, 
విధిగ సేనలో చేరవలయునను కొసనము ఆమలున 
ఉన్నది. ఒక ఉడంబడిక ద్వారా సైన్యపు శిక్షణ 
యంతయు సోవియెట్‌ పద్ధతిని అనుసరించునటుల 
ఏర్పాటై, సోవియెట్‌ సేనలతో ఈ సేనలు సహక 
రించవలయునను నియమము కలదు. భూతల 
సేనలోని సైనికసంఖ్య 185 వేలు; ఇందు పది 
పటాలములు కలవు. వాయుసేనయందు యోధ 


728 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


సంఖ్య రర, 000; పోరాట విమానముల సంఖ్య 
600 (1969), 


9. అంతర్జాతీయ నం. : 1945 నుండి ఈ 
దేశమునకు ఐ. రా. స. యందును, కొన్ని |పముఖ 
(పత్యేక అనుబంధ సంస్థలందును సభ్యత్యముకలదు, 
కమ్యూనిస్ట్‌ రాజ్యముల ఆర్థికాభివృద్ధి సంఘము 
(CEMA) లోను, వార్ళా ఒడంబడిక యందును 
ఈ రాజ్యమునకు సభ్యత్వము ఉన్నది. తూర్పు 
యూరపీయ రాజ్యములలో 'పెక్కింటి పారి|శామికీ 
కరణకు ఈ దేశము సాయము చేసినది. ఐ. రా. 
సాంకేతిక సహాయసమితిలో సభ్యత్వమువలన, 
బడుగుదేశములలో [పవీణులను, 
యంతసామగగిని, పరికరములను, విద్యార్థి వేతన 
ములను ఇచ్చి ఈ దేశము సాయము చేయచున్నది. 


'పెక్కింటికి 


10. ఆర్థిక రంగము : ద్వితీయ [ప్రపంచ 
యుద్ధమునకు పూర్వముననే పారి శామికముగను, 
వ్యావసాయికముగను పురోగతిని సాధించిన యూర 
పీయ దేశములలో ఒకటిగ ఈ దేశము పేరుపొంది 
నది. కాని నాజీ ఆ|కమణవలన దేశము చాలవరకు 
'పేదవడి, పారిశ్రామిక, వ్యావసాయికోత్పత్తులు 
రెండును సగమునకు పడిపోయినవి. 1945 తరు 
వాత దేశమును పునర్నిర్మించు కృవిమొదలె [దుత 
గతిన సాగినది. ద్వివార్షిక, పంచవార్షిక [పణాశికల 
మూలమున క్రమపద్ధతిలో దేశమున పునర్వికసము 
సౌధితమై, యుద్ధపూర్వపు |పమాణములను అన్ని 
రంగములందు దేశము ఆధిగమించినది. దేశమున 
మొత్తపు వ్యావసాయికభూమి 7,077 వేల హెక్టే 
రులు; ఇందు 5901 వేల పా. మాతమే [ప్రయివేటు 
వ్యక్తుల ఆధీనమున ఉన్నది; తక్కినది అంతయు 
సమష్టి వ్యవసాయమునను, సహకార వ్యవసాయము 
నను ఉన్నది. 1,017 వేల మంది (ప్రజలు వ్యవ 
సాయ రంగమున కృషిచేయుచున్నారు. వ్యావ 
సాయికోత్పత్తులలో గోధుమ, బార్జీ, రై, మొక్క 


జొన్న, ఉరలగ డ్డ, చ క్కారదుంప [ప్రముఖములు, 
యుద్ధమునకు పూర్వముకన్న 19.5% అధికోత్స త్రి 
జరుగుచున్నది, దేశావసరములకు ఈ ఉత్పత్తి 
చాలని కారణమున, ఆహార వస్తువులను కొంతవరకు 
దేశము దిగుమతి చేసికొనుచున్నది (1972). అటివీ 
భూమి వైశాల్యము 44,55,880 హె., ఇందు 
దాదాపు 80% |పభుత్యాధీనమున ఉన్నది. కలప 
ఉత్ప తి 15,897 వేలఘ. మీ. పశుసంపద విరివిగ 
కలదు. వేలలో గోజూతి 4,466; పందులు 6,098; 
గొట్టెలు 889; గురములు 100; కోష్టు 99,170 
కలవు. ఖనిజ సంపత్తి ఆంత విరివిగ లేకున్నను, 
ఉన్నవాసిలో బొగు, యాంటిమని, పాదరసము, 
యురేనియము, (గా వైటు, కయోలిన్‌, గాజుయిసుక, 
సున్నపురాయి, వెండి, మెగ్నీజియం, పైరెట్‌ 
'పేర్కొనదగినవి. వీనిలో కొన్ని దేశావసరములకు 
తగినంతగ ఉన్నవి, పారి శామికరంగము సంపూర్ణ 
ముగ జాతీయము చేయబడినది. పర్మిశమలను దేశ 
మంతట అన్నిభాగములందు కమరీతిలో నెలకొల్సి 
ఏ భాగమును వెనుకబడినదిగ లేకుండచేయొట 
_పస్తుత (ప్రభుత్వపు లక్ష్యము. ఇందువలన స్టోవాకి 
యాయు జెక్‌ పాంతముతో పాటుగ అభివృద్ధిలొ నికి 
రాగలిగినది. జాతీయాదాయమున పరి శమలవలన 
60.5%, నిర్మాణ కృషివలన 12.2%, వ్యవ 
సాయమువలన 10%, తక్కిన కృషులవలన 
17.8% లభించుచున్నవి. దేశపు మొత్తపు కార్మిక 
శ క్రియగు 8,686 వేలలో 2,156 వేలు పరిశ్రమ 
లందు వినియక్తము. ఖనిజోత్స తి, ఉక్కు, 
రసాయనిక, రబ్బరు, ఇంజనీరింగు, నిర్మాణ పరి 
కర, గ్లాసు, జవుళి, బూట్ట పరి|శ్రమలందు దేశము 
ఎంతయో పురోగతిని సాధించినది, దేశపు ఎగు 
మతులలో 50% ఇంజసీరింగు ఉత్పత్తులు. వానిలో 
యంత పరికరములు, _టాక్ట్రరులు, కార్డు [ప్రముఖ 
ములు. వ్యాపారమున అత్యధికభాగము కమ్యూనిస్ట్‌ 
దేశములతో (ఎగుమతులలో 70%, దిగుమతులలో 


జేకోస్తోవాకియా 79/7 


72%) సాగుచున్నది. డిగుమతులలో ఇంధన 
సామ్మగి, ముడిపదార్థములు [ప్రముఖములు. పారి 
[శామికముగ, ఇండియావంటి వర్థమాన దేశములు 
అభివృద్ది చెందుటకు ఈ దేశము ఎంతో సాయపడు 
చున్నది. దేశమున విద్యుదుత్ప త్తి 8,288.8 కోట్ల 
కివా. (1972). దేశపు ఎగుమతుల విలువ 
6,850 కోట్ల కొరూనాలు; దిగుమతుల విలువ 
8,091.2 కోట్ల కొ (1972). బడ్జెటరీ వ్యయము 
21,268.2 కోట్ట కః (1971). 


11. సాంఘిక రంగము : దేశమున కార్మిక 
రంగము సువ్యవస్థితము; వారమున 40 గంటలు 
(అయిదు దినములు) మాతమే _ పనికాలము; 
ఆరోగ్యవసతులు, ఉచిత విద్యా సౌకర్యములు, 
మాతృత్వ సహాయము, వార్థ క్యభృతి మొదలగు 
సౌకర్యములను (ప్రభుత్వము కార్మికులకు కలుగ 
జేయుచున్నది. కార్మికుల బిడ్డలకు (పత్యేక సహాయ 
భృతి వసతులు కలవు. ఇట్టి భృతులకై 
సాలున 2,844.2 కోట్టి కొరూనాలను |పభుత్యము 
వెచ్చించుచున్నది (1972). గృహవసతి సౌకర్య 
మును |పతికుటుంబమునకును కలుగజేయుటలో 
(ప్రభుత్వము నిరంత రకృషిని సాగించుచున్న ది. 
ఏ'పేటా [కొత్త ఇండ్ల నిర్మాణము ఆభివృద్ధి అగుచు, 
1971లో 29,551 కొత్త ఇండ్డు నిర్మితము 
లై నవి, [ప్రభుత్వపు సర్వాధిపత్యమున విద్యా విధా 
నము కొనసాగుచున్నది. 5 నుండి 15 ఏండ్రవరకు 
వయసు కలిగినవారు విధిగ పాఠశాలలలో 9 సంవత్స 
రములు విద్యను అభ్యసించవలెను. ఉచిత ముగ 
విద్య టోధింపబడుటయేగాక , పాఠ్య [గంథములను, 
బోధనకు కావలసిన పరికరములను పభుత్యమే 
విద్యార్థులకు ఇచ్చును. ఆ తరువాత స్రాయిలో 
మాధ్యమిక పాఠశాలలును వృత్తి విద్యాశాలలును 
కలవు. 10,881 |పాథమిక పాఠశాలలలో 
19,66,448 మంది; లిఉకి మాధ్యమిక పాఠశాల 
లలో 1,10,088 మంది; 706 వృత్తి విశ్యాశాల 


లలో 2,86,407 మంది విద్యార్థులు కలరు 
(1970-71). ఇవిగాక ఉన్నత విద్యను బోధించు 
యూనివర్సిటిలును, ఉన్నత విద్యా సంస్థలును 
కలవు. వాని మొత్తపు సంఖ్య 87. దేశమందలి 
6 యూనివర్సిటీలలో (పేగ్‌లో 1803న స్థాపింప 
బడిన చార్హెస్‌ యూనివర్సిటీ అతి సవాతనము; విదే 
కీయ విద్యార్థుల కై “17 నవంబరు యూనివర్సిటి 
అనునది _పేగ్‌లో సంస్థాపితమైనది. జర్మన్‌లు, 
17 నవంబరు, 1989 న ఈ దేశమునందలి విద్యాల 
యములను మూసివేసిన దురంతమునకు స్మారక 
ముగ ఇది స్థాపితము. ఉన్నత విద్యా సంస్థలలోను, 
యూనివర్సిటీలలోను పఠించు విద్యార్థి సంఖ్య 
21 997 (1971-72), దేశమున 10,987 
[గంథాలయములు కలవు. అందు (పేగ్‌లోని జాతీయ 
[గంథాలయము, స్రోవాకియాలో మార్జిన్‌ నగరమున 
ఉన్న స్రోవాక్‌ జాతీయ గ్రంథాలయము |పముఖ 
ములు. దేశమునందలి 269 మ్యూజియములలో 
(పేగులోని జాతీయ మ్యూజియం, జాతీయ చితా 
గారము పేరునకెక్కి నవి. డినపతికల మొత్తపు 
సంఖ్య 28. ప తికా స్వాతం్యత్యము చట్టరీత్యా 
కల్పింపబడినను, పతికలు అన్నియు పభుత్వ 
పంథానే ఎల్పపుడు బలపరచును. వానిలో 'రూదీ 
పావో" అనునది అత్యధిక ప్రచారము కలిగి 
యున్నది; ఇది కమ్యూనిస్ట్‌ పార్టి ఆధ్వర్యవమున 
పచురితము. దేశమున 1,15,లి22 శయ్యలు 
కలిగిన 247 ఆసుషతులును; 7,406 శయ్యలు 
గల లది క్షయాసుపతులును కలవు. వైద్యము 
ఉచితముగ చేయబడుచున్నది. 
85,882 (1972), 


12. యాతా పౌ: దేశమున పర్యటించు 
విదేశీయులకు అందరికిని పాస్‌పోర్టు, వీసాలు విధిగ 
ఉండితీరవలయును, దేశమునందలి [పాచీన నగర 
ములును, |పాచీన రాజభవనములును, (పకృతి 
వై విధ్యపు రమణీయతయు విదేశీయ యాతిపలను 
ఆకర్షించుచున్న వి. యా త్రికులకొరకై (ప్రభుత్వము 


వెద్యసంఖ్య 


728 (పపంచ రాజ్య సర్వస్వము 


తగు వసతులను ఏర్పరచినది. 1972 లో దేశమును 
5,499 వేల విదేశీయులు దర్శించిరి; అటులే ఈ 
దేశమునుండి విదేశములను దర్శించుట కై 2 828 
వేల మంది పయనించిరి. 


18. (పసిద్ధ పౌరులు : ఈ దేశీయులలో చారి 
(తక శ్యాతిని ఆర్జించిన [ప్రముఖుడు జాన్‌హస్‌ 
(1869 21415); మత సంస్క.రణకై, ఇతడు 
పోరాటమును సాగించి, తత్ఫ్సలితముగ కొజతన 
కాల్చబడెను; తామస్‌ జి. మాసరిక్‌ (1850-1987): 


క హా నా 


ఆధునిక జెకోస్టావాకియాను నిర్మించిన రాజసీత్తి 
వేత్త, తా త్త్వికుడు; ఎడ్వర్డ్‌ బెనిస్‌ (1867 _ 
1948) ; మాసరిక్‌తో సహకరించి, దేశమున గణ 
రాజ్యమును ఏర్పర చి విదేశాంగమం త్రిగ , (పధానిగ, 
అధ్యక్షుడుగ అంతటంతట పనిచేసిన [ప్రముఖుడు ; 
జరోస్టావ్‌ హెయరోవిస్కీ_ (1890-1967); పదార్థ 
విశ్లేషణకు ఉపయోగించు విద్యు దాసాయనిక పద్ధ 
తిని కనుగొని, నోబెల్‌ బహుమతిని 1950లో 
(గహించెను. 


11. డెన్మార్క్‌ 


ముఖ్యనగరము : కోపెన్‌ హేగన్‌; జెండా : 
(పపంచపు జాతీయ పతాకములందెల్ల [పాచీనతమ 
మగు ఈ పతాకము మధ్యయుగములందు రూపు 
గొని అటనుండి మార్పులేకుండ ఉన్నది. అడ్డ 
భుజము కుడివై పునకు ఎక్కువగ పొడుగుసాగిన 
తెల్పని సిలువ, ఎర్రని భూమికపై, ఇందు అమరి 
యుండును. జాతీయ గీతము : రెండు జాతీయ 
గీతములు కలవు; అందొకటి “కాంగ్‌ (కిస్టియన్‌ 
స్రోద్‌ వేద్‌ పహోజెన్‌ మాస్ట్‌ (రాజగు క్రిస్టియన్‌ 
నౌకాస్తంభమును ఆని థీరతతో నిలబడెను); 
రెండవది “డేర్‌ ఎర్‌ ఎట్‌ ఇండిక్ట్‌ లాండ్‌" (అదే 
ఒక రమ్యభూమి ఉన్నది); నాణెము : (క్రోన్‌; ఇది 
100 ఓరులుగ విభ కము; ఒక [కోన్‌ =రు, 1 00; 
కొలతూకములు : మె!టిక్‌ విధానపువి; కాల 
గణన: సొ, 1] గం. = భారతదేశమున 
సొ. 5. గం, 80 ని. 


1. ఉనికి మొ.: ఈ దేశమున జట్‌లాండ్‌, 
ఫారో దీవులు, [గీన్‌లాండు ద్వీపము అనునవి 
(పాదేశికముగ సాన్నిహిత్యము లేకున్నను రాజ్యాంగ 


రీత్యా చేరిఉన్న వి, ఇందు జట్‌ లాండు, యూరపు 
ఖండ ముఖ్య భూభాగమున, ఈశాన్య [ప్రాంతమున 
ఉన్న రిక ద్వీపకల్పము; దీనికి అతి సన్నిపాత 
ముగ సముదమున అటనట చెదరియున్న $00 
ఆల్ప ద్వీపములు కలవు, (ఈ దీవులలో, షెల్లాండ్‌ 
అనెడు ద్వీపము పె దేశపు ముఖ్యనగరమగు కో పెన్‌ 
హేగన్‌ ఉన్నది); ద్యపకల్పమునకు అతిదూర మున 
ఉళర అట్టాంటిక్‌ సముుదమున, ఆర్మ_టిక్‌ సము 
దపు చేరువన గీన్‌లాండ్‌, ఫారో దీవులు కలవు, 
జట్‌ లాండ్‌ ద్వీపకల్పమునకు దక్షిణమున, పశ్చిమ 
జర్మనీతో 68 కిమీ. నిడివిన మ్మాతమే భూతలపు 
సరిహద్దు కలదు; తక్కిన అన్నివై పులను . ఉతర 
మున స్క-_గెరాక్‌ సముదము; తూర్పున కఫైగాట్‌, 
&ఓరిసుంద్‌ , బాల్టిక్‌ సమ్ముదములు; పశ్చిమమున 
నార్తు సముదము అనెడు - సము[దములు కలవు, 
ద్వీపకల్పము వష సా తూర్పు తులారేఖల 
మధ్య (409 కిమీ.) ను, 54°88_57°45 6. అ. 
రేఖల మధ్య (కిక2 కిమీ.) ను వ్యాపించి యున్నది. 
ద్వీపకల్పపు వైశాల్యము $0,095 చ. కిమీ. 


తక్కిన ద్వీపములతో కలసి ద్వీపకల్పపు వైశా 
లము 42, 069 చ. కిమీ; ఇదిగాక ఫారోస్‌ ద్‌వుల 
వైశాల్యము 1,899 చ. కిమీ; (గీన్‌ లాండ్‌ వైళా 


ల్యము 21,75,600 చ. కిమీ. 


సము;ద మ్టముపై దేశ 
మీ. మ్మాతమే. ళపు అత్యున్నత స్థలపు 
172 2 మీఓడుంను మించదు. geen 


డో 
os 
గ్ర 
ర 
లు 
fy 
[Es 


80 


py మట్టమునకు తగ్గి ము ఎన, వానిని 
సము[దపు బి సోటునుండి త తీరపు పొడవున 
గోడలు, అట్టి తావులందు, నిర్మింపబడినవి. భూతల 
మున చిన్నచిన్న గుటలు, గడిభూములు, పశ్చిమ 
టు Ga 
తీర పాంతమున చితడి నేలలు కన్నటును. చిన్న 
క టు 
చిన్న నదులు ఆనకములు కలవు; దేశమధ్యపు 
సముదములు (ఉప్పునీటి మడుగులు ను అటనట 
కలవు. సముుదము పలు _పాొంతములందు తీరము 
లోనికి చొచ్చుకొని వచ్చుటవలన స సహజసిద్ధములగు 
పెక్కు హార్చరులు ఏర్పడినవి. 


ని. శీతోష్టస్థితి మొ. : దేశమున సమీతోష్ట 
స్థితి కననగును. పగటికిని రా|తికిని మధ్యగల 
ఉష వ్యత్యాసము చాల తక్కువ; అయినను వాయు 
గమనదిశ ఒక్కొాకపుడు అకస్మాత్తుగ మారుట 
వలన దైనందిన శీతోష్టస్టితులందును విపరీతపు 
మార్పులు సంభవించుట అంతటంతట కలదు, 
సంవత్సరము పొడవున, ఆంతటంతట, దాదాపుగ 
ఒకే రీతిలో వానలు పడుచుండును. సాలీనా సరా 
సరి వర్షపాతము 86 సెం. మీ. మధ్య యూర పున 
కననగు వృక్ష, జంతు సంతతులే ఇచటకూడ 
కలవు, వన్యజంతువులు ఏవియు కన్పట్టవు. వివిధ 
పకిసంత తులున్నను, శిశిర హేమంతములలో ఆవి 
ఉష్ణదేశములకు తరలిపోయి, తక్కిన బుతువు 
లందు ఇటకు వచ్చిచెరును, మత్స్య కీటక సంత 
తులు విరివిగ కలవు. 


a జనసంఖ్య మొ. : 1970 సం లెక్కలను 
అనుసవంచి. దేశపష జనసంక 50,22,997; 
“ఇందు |గెన్‌లాండు దివివపందలి  జనసంఖ 


యును వి) దీంపకలా, తతరిసర డింపములకు 
అ / ఈల al ర 
సంబంధించినంతవరకు జనసాం దత చ. కిమి.కు 


8,02,223), ఓడెస్ప్‌ 
(1,50,000), ఆల్‌బర్ష్‌ (1,00,255, లెక్కింప 
దగినవి; దేశేయ లందరు ఉత్తర యారవీ యజాతికి 
చెండినవారు జాతిరీతా ఏకరూపత ఈ దేశమున 
ఉన్న టుల వేరొక యూరపీ దేశమున కన్పట్టదు. 
దేశీయుల మాతృభాష డేనిష్‌. ఇదియే సాధికార 
భాషయెనను దేశీయులతో పలువురకు ఇంగ్లీషు, 
జర్మన్‌ భాషలతో చాల పరిచితి కలదు. దేశమున 
చట్టరీత్యా మత స్వాతం; త్యము కలదు. 97% 
[పజలు లూథరన్‌ చర్చియను క్రై స్తవ సం|పదాయ 
మునకు చెందినవారు; దేశపాలకుడే ఈ మత వ వ్యవస్థ 
కును పెద్ద. ఆత్యల్ప సంఖ్యలలో రోమన్‌ కేతలిక్కు 
లును, యూదులును, తదితరులును కలరు. 


4. నమాచార సొ. : దేశమున 1,140 తపా 
లాఫ్‌సులు కలవు (1971). చెలిఫోను వసతులు, 
(బాడ్‌ కాస్టింగు, టెలివిజన్‌ సౌకర్యములు విరివిగ 
కలవు. 


ర. యాన సొ. : దేశమున 61,680 కిమీ, ల 
పొడవున రోడ్డవనతి కలదు (1968), ఇవి చక్కగ 
నిర్వహింపబడుచున్న వి. కొన్ని తావులందు ద్వీప 
ములను కలుపుచు వంకెనలును నిర్మింపబడినవి. 
ఏ కిమీ. అ నిడివిగలిగిన స్టార్‌ స్టామ్‌ వంతెన, 
యూరపునందలి వంతెనలన్నింటిలో పొడవున 
మిన్న. రైలు మార్గముల పొడవు 2,890 కిమీ. 
(ఫారోన్‌, [గీన్‌ లాండ్‌ లలో రైలుమార్గములు లేవు ) 
దేశమున చక్కని హార్బరులు ఉండుటవలన, 


780 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


వర్తకనౌకా దళము విస్త ్రతముగ 'పెంపొందినది. 
దాని [ప్రమాణము ల8,58, 028 టన్నులు; నౌకల 
సంఖ్య 8,289 (1972). ఇవిగాక దీపముల 
మధ్య పయనించు పడవలు అనేకములు ఉన్నవి. 
కోపెన్‌ హేగన్‌కు సమీపమునఉన్న క స్‌రూప్‌ 
విమానాాశయము ఆంతర్జాతీయ విమాన యానము 
నకు ఒక [పముఖ కెందముగ ఉపకరించుచున్న ది. 
దేశీయములగు విమానయాన సంస్థలును పనిచేయు 
చున్నవి. 


6. చరి[త : కీ. శ, 10వ శతాబ్దినుండి 
మాత మే ఈ దేశపు చరిత తెలియవచ్చుచున్న ది. 
ఆర్యజాతికి చెందిన వె కింగులను సాహసికులు ఇట 
ఆ కొలమున ఒక రాజ్యమును నెలకొల్చిరి, ఆ రాజ్య 
పాలకులలో ఒకడగు హెరాల్డ్‌ బ్రూటూత్‌ (మ. 985) 
నార్వేను, ఆతని కుమారుడగు 'స్వెయిన్‌, ఇంగ్లండు 
దేశమును జయించిరి. కెన్యూట్‌ (1018-85) 
(పభుని రాజరిక మున డెన్మార్క్‌, నార్వే, ఇంగ్రం 
డులు ఏకరాజ్యముగ ఉండినవి. అతని అనంతర 
మున ఆవి విడివడినను, తరువాత జరిగిన రాజకీయ 
పరిణామములవలన కడకు 14వ శతాబ్దపు అంత 
మున డెన్మార్క్‌, నార్వే, స్వీడెన్‌ దేశములు వక 
రాజ్యముగ పరిణమించినవి. 1585 లో ఈ ఏకత 
విచ్చిన్నమై స్వీడెన్‌ విడిపోయినను, డెన్మార్క్‌ 
నార్వేలు ఏకరాజ్యముగ 1814 వరకు ఉండినవి. 
నెపోలియన్‌ పతనానంతరమున యూరపున జరిగిన 
ఒడంబడికలను అనుసరించి నార్వే, డెన్మార్‌ నుండి 
విడివడి, స్వతంత రాజ్యమైనది. 17, 18 వ శతాబ్దు 
లలో, తక్కిన పశ్చిమ యూరపీయ జాతులతో 
పాటుగ, పాచ్య ఖండ ములకు, వ్యర్తక వ్యాపారము 
లక్షై డేనులును కృషిచేసి, భారతదేశము మొదలగు 
వానియందు కొన్ని కేం దములను నెలకొల్పినను, 
తక్కి-నవారి పోటికి ఆగజాలక, అటనుంటి వైదొల 
గిరి. 1848 లో రష్యాతోసాగిన పోరాటముల ఫలిత 
ముగ దక్షిణపు సరిహద్దున ఉన్న మూడు రాష్ట్ర 


ములను ఈ దేశము పోగొట్టుకొనినది. తదాదిగ 
దేశము విదేశీయ రాజ్యములతో ఎట్టి ఘర్షణకు 
పోవక, దేశాభివృట్టికై కృషిచేసి, పాడి పరిశ్రమను 
ఎంతయో వృద్ధ్దిపరచి, చిన్నరె తుల సంపన్న దేశ 
ముగ పేరునకు రాగలిగినది. జర్మనీతో ఈ దేశము 
నకు నిరాకమణ సంధి ఉండినను, దానిని కాదని, 
ద్వితీయ [పపంచ యుద్ధకాలమున, జర్మనీ ఈ దేళ 
మును ఆ|కమించినది. ఆ యుద్ధమున జర్మనీ పరా 
జితముకాగా, 1945 లో ఈ దేశము మరల 
స్వతంత్రతను ఆర్జించి తదాదిగ వ్యావసాయిక, 
వస్తు నిర్మాణ కృషులందు ఎంతయో పురోగ 
మించినది. 


7. పరిపాలన : రాజ్యాంగ బద్దమగు రాచ 
రికపు పాలన ఈ దేశమున ఆమలునందు ఉన్నది, 
195కి రాజ్యాంగ విధానమును అనుసరించి శాసన 
నిర్మాణాధకారను రాజునందును, [పజాసభ (ఫోకే 
టింగ్‌ ) యందును న్య సము. రాచరికము వంశాను 
గతము; రాజు లూతరన్‌ చర్చికి చెందినవాడై 
ఉండవలయును. నాలుగేండ్రకు ఒక సారి |పజా 
సభకు ఎన్నికలు జరుగును, 2కి ఏండ్ల వయసునకు 
తగ్గనివారికి అందరికి వోటుహక్కు. కలదు. |పజా 
సభలోని సభ్యసంఖ్య 179. ఇందులో 184 మందిని 
వివిధ నియోజక వర్షములు ఎన్నుకొనును; ఎన్నిక 
లలో మొత్తముమీద ఎక్కు-వవోట్లు సంపొదించియు, 
అందులకు తగినటుల స్థానములను ఆర్జించని పక్ష 
ముల వారిని 40 సానములకు [కమరితిలో నియ 
మించు ఏర్పాటు కలదు. ఇది ఈ దేశపు రాజ్యాంగ 
విధానపు ఒక (ప్రత్యేక విశిష్టత, ఇక తక్కిన 
వారిలో, ఇరువురను ఫారో దీవృలవారును, ఇరు 
వురను [గీన్‌ లాండ్‌ [పజలును, అల్ప సంఖ్యాకు 
లగు జర్మనులు ఒకరిని ఎన్నుకొనెదరు. (పజాసభ 
యందు అత్యధిక బలముకలవానిని (పధానిగ 
[ప్రభువు నియమించి, ఆతని సలవాపై తక్కిన 
మంత్రులను నియమించును. దేశమున స్థానిక పరి 


పాలన, ఎన్నుకొనబడిన సంస్థల సాయమున జరుగ 
చున్నడి. ఫారో దీవులలో స్థానికపాలనకె ఓక 
|పత్యేకపు పార్గమెంటు కలడు. రాజకీయ పక్షము 
లలో సోషల్‌ డెమ్మోకాటిక్‌ వారీ బలవ త్తమము; 
తక్కినవానిలో లిబరల్‌, కన్‌సర్వటివ్‌, స న 
లిబరల్‌ పార్టీలు లెక్యింపదగినవి.  న్యాయళాఖకు 
స్వతం[త | పతిపత్తి కలదు. సు పీమ్‌కోర్టు ఆధం 
ర్యవమున న్యాయ నిర్వహణ సాగుచున్నది. 


8. దేశరక్షణ : అవసరమైనపుడు యుద్ధమున 
పాల్గొనుటకు ఆనువుగ (పతి పొరుడును సుశిక్షితుడై 
ఉండవలయునను నియమము కలదు. 18; ఏండ్ల 
వయసునకు పైబడినవారికి అందరికి ఇది వరిం 
చును. భూతల సేనయండలి సైనిక సంఖ్య 28,800. 
నౌకాసేనయందు 7000 మంది సెనికులు కలరు; 
ఈ సేనకు 6 జలాంతర్గాములు, 6 ధ్రీగేట్లు, 16 
టార్బెడో బోట్టు, యుద్దోపయోగములగు తక్కిన 
చిన్నతరగతి నౌకలు 56 కలవు. వాయుసేనలోని 
యోధ సంఖ్య 10 వేలు; ఇందు పోరాటపు బాంబరు 
దళములు 5, తక్కిన విధముల యుద్ధవిమాన 
దళములు 18 కలవు. ఉత్తర ఆట్లాంటిక్‌ ఓఒడంబ 
డిక వ్యవస్థ (నేటో) కు ఈ వాయసేన ఆనుబద్ధమై 
ఉన్నది, 


9. అంతర్జాతీయ నం ఈం ర్క స 
యందును, తదనుబంథ (పత్యేక సంస్థలందును ఈ 
దెశమునకు సభ్యత్వము కలదు. (పపంచ ఆరోగ్య 
వ్యవస్థకుచెందిన యూరపీయ ప్రాంతీయ కేంద్రము 
కోపెన్‌ హేగన్‌లో ఉన్నది. [గీన్‌ లాండ్‌ రక్షణ 
కొరకై డెన్‌మార్క-యు. సే. ల మధ్య ఏపిల్‌ 
ఏ7, 1951 లో ఒక ఒడంబడిక కుదిరి తదాదిగ 
అమలులో ఉన్నది. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 


సొం| పదాయికముగ వ్యవసాయముపషె ఎక్కువగ 
ఆధారపడి ఉండినను, ద్వితీయ పపంచ యుద్ధా 


రు (1968). దేశపు భూతలమున 70% 
వసాయమునకే వినియు క్తమైనను, అందు అధిక 
ఉవీడులకు ఉపయోగపడుచున్నది. కమ 

వ; ఎచటను అది 
60 హె. ను మించదు. అందువలన చిన్నరై తుల 
ఎక్కువ. వీరు సహకార సంస్థల సాయమున వ్యవ 
సాయమును పపపాలనను నిరఇ్ణహించుచున్నారు. 
దేశపు మొత్తపు కమతముల సంఖ్య 1,85,588 
(1971). సాగుభూమిలో దాదాపు 60% న ధాన్య 
ములు, తక్కిన దానిలో దుంపపంటలు మొదలగునవి 
పండింపబడుచున్న వి, పంటలలో బార్తీ. రె, ఓట్టు, 
[పముఖములు,. దుంపపంటలలో చక్కెర బీటు, ఉరల 
గడ్డలు పేర్కొానదగినవి. వ్యవ సాయోత్సత్తులలో 
మూడింట రెండువంతులు ఎగుమతి ఆగుచున్న వి, 
దేశమున పశుపోషణ పతాకస్థాయిని ఆందుకొనినది, 
[ప్రపంచమున వేరచటను పవపోషణ ఇంత క్రద్దా 
సక్తులతో జరుపబడుటలేదు. ఆఅత్యు త్తిమ జాతి పళు 
వులు ఇట విరివిగ కననగును. పోషణతోపాటు, 
వెజ్ఞానికళాస్త్ర వరిజ్ఞానమువలన _ పాడిపర్మిశమ 
చక్కగ వికసనము చెందినది. పశుసంపదవలన 
లభించు వెన్న మొదలగు ఉత్పత్తులలో మూడింట 
రెండువంతులు ఎగుమతి అఆగుచున్నవి. దేశమున 
గోజాతి పకువులు 27,22,871; 86,25,544 
పందులు; గొ రలు 56,674, గురములు 46,598; 
కోళ్లు 1,62,19 845 కలవు. అటవీ పరిశమ 
యందు 1.25% |పజలు జీవించుచున్నా రు; భూతల 


782 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


మున 10% ఆటవీమయము. అడవుల రక్షణలో 
(ప్రభుత్వము (పత్యేక శోద్ధ వహించుచున్న ది. 
1967 లో 9 లక్షల ఘ.మీటరుల కలప లభించి 
నది. మత్స్య కృషి పలువురకు జీవనాధారము; 
ఈ కృషిలో 7,288 మోటారు బోటులు, 8,650 
సాధారణపు పడవలు పనిచేయుచున్న వి. దేశావనర 
ములకు పోగా మిగిలినది ఎగుమతి అగుచున్నది. 
ఈ ఎగుమతివలన 77.81! కోట్ల [కోనరులు లభించినది 
(1969). విలువగలిగిన ఖనిజ సంపద ఆంతగ 
లేదు; ఉన్నవానిలో లిగ్రైటు, కయోలిన్‌, రాతి 
ఉప్పు 'పేర్కానదగినవి. వస్తు నిర్మాణ కృషిలో 
దేశమున పలువురు పాల్గొనుచున్నారు. ఆహార, 
పానీయముల పరిశ్రమలు రసాయనిక, జాషధ, 
నొకానిర్మాణ పరి|శమలు చాల ముందంజవేసినవి. 
జవుశీ పర్మిశమయు కొంత పురోగమించినది. ఈ 
దేశపు చేతిపని కుశలత జగత్‌ (ప్రసిద్ధము. మట్టి, 
రాయి, గాజు, కొయ్య, వెండి = అను వాని సాయ 
మున వీరు రూపొందించు వస్తు సామికి [ప్రపంచ 
మున ఎక్కువ గిరాకి కలదు. ఎగుమతి వసువులు 
మా[తమే పెద్ద ఫాక్ట రీంలో తయారుకాగా, దేళావ 
సరములకు పనికివచ్చునవి కుటీర పరి శమలందే 
తయారగుచున్నవి. ఎగుమతుల విలువలో 50% 
పారిశామికపు ఎగుమతులవలన లభించుచున్న వి. 
సిమెంటు ఉత్ప త్రి, పొడిపరి,శమలకు సంబంధించిన 
యం|తపరిక రములును, డీజెల్‌ యింజనులు మొద 
లగునవియు ఈ దేశమునుండి ఎగుమతియగు 
యం|త ములు. దేశపు విద్యుదుత్పత్తి 1,706.2 కోట్ట 
కీవా. ( 1989-70); ఇది యంతయు తాపవిద్యుత్తు; 
జల విద్యుదుత్పత్తికి దేశమున అవకాశములులేవు. 
ఎగుమతుల విలువ 26,71,60,04,000 కో 
దిగుమతుల విలువ 84,01,28,00,000 |కో. 
(1971. ఫారోన్‌, గీన్‌లాండ్‌ దీవులు రాజ్యాంగ 
రీత్యా, దేశముతో ముడివడి ఉన్నను, వాని ఎగు 
మతి దిగుమతుల ఆదాయము, సుంకములు, ఆ 


పాంతముల కే చెందుచున్న వి. అవి ఈ లెక్కలో 
చేరలేదు, బడ్జెటరీ వ్యయము 42,90,17 44,000 
కః (1972781, 

11. సాంఘిక రంగము : సువ్యవస్థితమగు 
సాంఘిక సేవా విధానములను తొలుతగ నెలకొల్పిన 
రాజ్యములలో ఈ దేశము ఒకటి. వార్ధక్యము, రోగ 
బాధ, నిరుద్యోగము, మాతృత్వము అనువాని 
సందర్భమునను; దిక్కులేని సేదలకును, అంగ 
వికలత చెందినవారికిని జీవితవసతికి తగిన భృతు 
లను |పభుత్యము ఏర్పరచినది. యుద్ధమున విపరీత 
ముగ దేశపు గృహవసతి దెబ్బతినినను |పభుత్యపు 
కృషివలన అధి చాలవరకు పునరుద్దరితమైనది, 
1000 మంది |పజలకు 294 ఇండ్లు కలవని 
అంచనా (1968). దేశమున నిరక్షరాస్యత లేదు. 
1814 మొదలుగ దేశమున నిర్బంధ విద్యా విధా 
నము అమలున ఉన్నది. (పయినురీ, లోయర్‌ 
సెకండరీ పాఠశాలల మొత్తము $,455 లో 
7,05,080 మంది; 160 అప్పర్‌ సెకండరీ పోఠ 
కాలలలో 84,510; మంది 64 సాంకేతిక పాఠ 
కొలలలో 60,754 మంది, 57 వ్యాపార పాఠశాల 
లలో 25,721 మంది విద్యార్థులు కలరు. ఇవిగాక 
వయోజన విద్యాసంస్థలు (వయోజనులకు నూత్న 
వెజ్ఞానిక విషయములను బోధించు సంస్థలు) 
180 కలవు; ఇందు చదువువారు 12,]198. దేశ 
మున మూడు విశ్వవిద్యాలయములును, ఆ స్థాయికే 
చెందిన ఉన్నత విద్యాసంస్థలు 14 కలవు. వీనిలోని 
విద్యార్థి సంఖ్య 56,926 (1970.71) దేశపు 
1,850 గంథాలయములలో కోపెన్‌ హేగన్‌లోని 
రాయల్‌ లై (బరీ [ప్రముఖము; 1660లో ఇది 
స్థాపితము, దేశమునందలి 156 మ్యూజియములలో 
కోపెన్‌ హేగన్‌లోని నేషనల్‌ మ్యూజియం, గ్రిప్‌ 
టోటెక్‌ (శిల్ప మందిరము), స్టేట్‌ ఆర్ట్‌ 
మ్యూజియం, తార్‌ వాల్స్‌డెన్‌ మ్యూజియం, _పెడే 
రిక్స్‌బర్గ్‌ కోటలోని జాతీయ చారిత్రక మ్యూజియం 


డెన్మా pa 788 


'పేరెన్నికగనినవి. పః తిక్రా 


తం; 
రీత్యా కలదు. దేశమున పచార మునఉన్న వ్‌ 


దిన పతికలో బి. టె. అనుదానికి ఎక్కువ [ప్రచా 
రము కలదు. దేశమున వైద్య వసతులు వి సత 


ముగ కలవు. దేశపు మొ తమున 45,501 
శయ్యలుకల 178 ఆసుప|తులు కలవు. వైద్య 
సహాయము చాలవరకు ఉచితముగ జరుగుచున్నది. 
వె ద్యసంఖ్య 6,829 (1968). 700 మందికి 
ఒక డాక్టరు చొప్పున కలరని అంచనా. పాఠ 
శాలలటో విద్యార్థులకు ఉచితముగ పాలు, పండ్లు 
కలిగిన ఆహారమును ఇచ్చుటవలన తగిన పోష 
కాహారము వారికి లభించుచున్న ది. 


12. యాతా సౌ.: స్కాండినేవియన్‌ దేశ 
ముల (నార్వే, స్వేడెన్‌ల) వారికి పాస్‌పోర్టు అక్కర 
లేదు. కెనడా; యు. సై; దక్షిణ, మధ్య అమెరికా 
దేశములకు, కొన్ని పశ్చిమయూరపియ రాజ్యములకు, 
కామన్‌ వెల్తు రాజ్యములలో పెక్కింటికి సంబంధిం 
చిన పౌరులకు వీసా అక్కరలేదు. 1971లో 
12కి లక్షల విదేశీయులు దేశమును దర్శించిరి; 
విరు దేశమున 286.7 కోట్ట |కో.లను వెచ్చించిరి, 


13. (పనిద్ధ పోరులు : ఈ దేశము విస్పృతి 
యందు చిన్నదియే యైనను, వివిధ రంగములందు 


-ధయుతడుతండంపలాకరా లాబాల టతతపాంంణా్నుపో. 


మ 
2) 
£ 
(5) 
శ్ర 
po 
£9 a 
sa IU fe 
ల 2గి 
ర్స్‌ 
వే 
శ్రి 
Gg 
క్‌ 
(fh 
క 
లగ 
లా 
టై. 
2 


మతులను ఆరం 


(1874-1949), నీల్స్‌ 


(జ. 1895) అనువారును, శాంతి సాధనకై నోబెల్‌ 
బహుమతిని ఆర్జించిన [(ఫెడరిక్‌ బేజర్‌ (185% _ 
1922), మానవ విజ్ఞానవే త్తగను, దేశాన్వేషకుడు 
గను, ఎస్కిమోలను గురించిన రూపలక్షణ శాస్త్ర 
విషయములందు ,పామాణికుడుగను పేరుగనిన 
నూద్‌ జోహాన్‌ విక్టర్‌ రాస్‌ము సెన్‌ (1879. 
1988, గీన్‌లాండ్‌వాసి) ఈ దేశీయులే, పె 
వారిలో నిల్స్‌బోర్‌, ద్వితీయ (పపంచయుద్ధ కాల 
మున యు. సై కు పోయి అచటి పొర స్యత్యమును 
[గహించెను. 


ఫివిజెర్‌ (1867-1928), సి, పీ. హె;నిక్‌ శామ్‌ 


12. నా ర్వ 


ముఖ్యనగరము : ఆస్ట్రో; జెండా: ఎరని 
భూమిక పై నీలపు సిలువ; దాని ఎడమచేయి పొడవు 
సాగి ఉండును; జాతీయ గీతము : 'జా. వి. ఎల్‌ 
స్కర్‌ దెత్తే లాండెట్‌*. (అవును, ఈ దేశమును 
మేము _పేమింతుము); నాణెము : (కోన్‌, 100 
ఆర్జుగ ఇది విభక్తము; ఒక [కోన్‌ జరు. 1.05; 


కొలతూకములు : మెటిక్‌ విధానపువి, కాల 
గణన: సా. 1 గం. = భారతదేశమున సా. 
వ గం. 80 ని. 


1. ఉనికి మొ.: యూరపీయ దేశములలో 
వెశాల్యపు లెక్కను అనుసరించి అయిదవదిగ 
లెక్కకు వచ్చు ఈ దేశము, స్కాండినేవియా ద్విప 


784 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


కల్పపు పశ్చిమపు,  కడభూములను లోగొని, 
క7°57.71°11” ఉ, అ. రేఖలమధ్యను (దాదాపు 
1,600 కిమీ.), 4°0'_10° తూ. తు రేఖల 
మధ్యను విస్తరించి ఉన్నది. ఈ దేశమునకు 
తూర్పున స్వీడెన్‌; ఈళాన్యమున ఫిన్‌ లాండు దేశ 
మును, సోవియెట్‌ యూనియన్‌కు చెందిన ఒక 
చీలిక భూమియు; దక్షిణమున నార్తు సముదము; 


శక్‌ వ 
a జ్‌ 


| "ఆర్క్‌ య. 


పటము 12. 


పశ్చిమమున అట్లాంటిక్‌ సము దాంతర్భాగమగు 
నార్వీజియన్‌ సమ్ముదము కలవు. దేశమున దాదాపు 
మూడవవంతు ఉత్తర |ధువరేఖకు ఊ త్తరమున 
ఉన్నది. ఎచటను దేశపు వెడల్పు 427 కిమీ, లను 
మించదు. ఆర్కటిక్‌ మహాసము;ద పరివృతమును, 
జనావాసరపాతమును అయిన స్వాల్‌ బార్జ్‌ (స్విట్స్‌ 
బెర్లెన్‌ ద్వీపజాలముపె ఈ దేశపు స్వామ్యమును 
1920 లో నానాజాతి సమితి గు ర్రించినది. ఈ ద్వీప 
జాలముగాక దేశపు వై శాల్యము లి,2క8ి,958 
చ, కిమీ.; స్వాల్‌ బార్జ్‌ వైశాల్యము 62,050 
చ, కిమీ. దేశము పర్యతమయము; భూతలమున 





దాదాపు 60% ను పర్వతములు ఆక్రమించి ఉన్నవి; 
ఈ పర్వతములు కాలరీత్యా ఆతి సవాతనములని 
భూతత్వశా స్ర్రజ్ఞుల ఆధి పాయము. ఈ పర్యతము 
లందు చెట్టుచేమలు అరుదుగ మా|తమే కన్పట్టును. 
దేశపు 20% భూమి ఆటవీమయము. కొండలుగాక 
మిగిలిన భూమియంతయు సరాసరిన సముద మట్ట 
ముపై 149 మీటరుల ఎత్తున ఉన్నది. పర్వతము 
లందు అత్యున్న తమగునది గ్ధాడాపిగ్గెన్‌ 
(2,469 మీ). దేశమున హిమాళశిలా భూములు 
(గ్రేసియర్‌ ఫెల్‌ డ్స్‌) అనేకములు కలవు, వానిలో 
అతి వి స్త్పృతమైనవి జోస్టే డాల్స్‌ (బీన్‌ (815 
చ. కిమీ ). దేశపు తీరభూమిలోనికి సముదము 
పలుతావుల  చొచ్చుకొనివచ్చి చీలుకయ్యలు 
(ఫోర్టులు) ఏర్పడుటవలన, తీరభూమి రంపపు 
వాదరవలె రూపుతీరియున్నది, ఈ చలుకయ్యలలో 
ఎక్కువ పొడవై నది సోగ్నీ ఫోర్టు (204 కిమీ.), 
ఈ చీలుకయ్యలవలన తీరమును ఆశ్రయించి అసం 
ఖ్యాకములగు లంకలు రూపుగొనినవి. వానిలో 
అత్యంత విస్తృతమైనది హిన్నాయ్‌ు (2,196 
చ. కిమీ.). 


ని. శీతోష్ణస్థితి మొ. : (ధువ ప్రాంతములోనికి 
చొచ్చుకొనిపోయిన ఈ దేశము అతి శీతలముగ 
ఉండవలసియున్నను, తీరమునకు అతి సమీపము 
నస [ప్రవహించు సము దాంతర్షత ఉష్ణ పవాహము 
వలన దేశమున సమశీతోష్టసితి నెలకొని ఉన్నది, 
(ధువ పాంతమునఉన్న ఈ దేశభాగమున ఎండ 
కాలము అంతయు పగలుగనే ఉండును; అనగా 
సంవత్సరమున ఆరునెలలు పగలుగను. ఆరునెలలు 
రా[తిగను ఉండును. దేశపు దక్షిణ భాగముతో 
పోల్చినపుడు ఉత్తర భాగమున ఎక్కువ చల్చిదన 
మును, పశ్చిమ తీరమునందున్న దేశ మధ్యమున 
ఎక్కువ శీతలతయు వేద్యములు. ఆస్ట్రో నగరమున 
సాలీనా సరాసరి ఉష్ణో గత 4కి? ఫా, సాలున ఆ 
నగరమున గరిష్టోప్టత 6కి ఫా; కనిష్టైష్టత 


9౨4° ఫా, తూర్పునఉన్న పర్వతపు లోయలలో 
సంవత్సరమున సరాసరి వర్షపాతము 29.5 సెం.మీ, 
ఆస్ట్రో నగరమునకు ఉత్తరమున సముద తీరమున 
ఉన్న హాకేలాండ్‌ లో సాలుసరి వర్షపాతము లద 
సెం.మీ. తుపానుల బాధకు దేశము తరచుగ 
లోనగుచుండును. ఆస్ట్రోఫోర్డు పరిసరములందు 
వృక్షసంతతి బహుసాం| దముగ కన్పట్టును. అందలి 
వృక్షములలో సూచ్య గజాతి వృక్షముల సంఖ్యయే 
ఎక్కువగ ఉన్నను, భూతలోన్న తియందలి 
మార్పును అనుసరించి కొన్ని భూర్జవృషములును 
కన్పట్టుచున్న వి. ఉత్తరమునకు పోయినకొలడి 
(ధ్రువ పాంతపు చిన్న చెట్లు, గుబురులు కననగును. 
లేడి జాతికి చెందినవియు, తోడేళ్ళును, ఎలుగు 
బంటులును మా్యతమె పెద్దరకపు వన్యజంతువులు, 
పక్షిసంతతి విరివిగ కలదు. నదీ జలములందు 
మత్స్యసంపద విశేషముగ ఉన్నది. 


తి, జనసంఖ్య మొ. ; దేశపు జనసంఖ్య 
89,17,778; జనసాం|దత చ.కిమీ.కు 12.1 
(1972). నగరములలో ఆస్ట్రో (జ. సం. 
4,75,568), |టాన్‌డ్‌ హిమ్‌ (1,29,188), 
బెర్గెన్‌ (2,11,970), స్టావన్‌ జెర్‌ (82,450) 
[పముఖములు. దేశ పజలలో 21,57,764 మంది 
పల్లెపట్టులందును, 17,60,019 నగరములందును 
నివసించుచున్నారు. |పజలందరును చాలవరకు 
నార్వీజియన్‌ జాతికి చెందినవారు; లాప్పులను జాతి 
వారు దాదాపు 20,000 ను, ఫిన్‌లాండ్‌ దేశపు 
[పజల సంతతివారు 7,000 మాతమే అల్పసంఖ్యాక 
వర్గములుగ లెక్కింపబడుచున్నారు. దేశీయ భాష 
నార్వీజియన్‌ ; ఆయినను ఇందలి రెండు మాండలిక 
ములును - బోక్‌ మాల్‌, లాండ్స్‌మాల్‌ అనునవి _ 
అధికార భాషలుగ పరిగణింపబడుచున్న వి. ఇందు 
తొలుతటిది [గాంథిక భాష పె ఆధారపడి, పట్టణము 
లందు |పచారమున ఉన్నది; రెండవది పల్లెపట్టుల 
వ్యవహారములలో వ్యా ప్రియందున్నది. ఆంగ్లభాషతో 


నార్వే 


785 
పరిచయము డేశీయులలో పలువురకు కలదు. 
లాపులందు వారి లాప్‌భాషయే 'పచారమున 


ఉన్నది; ఆ భాష ఫిన్నో - ఉ్యగియన్‌ భాషా 
కుటుంబములో నిది. క్రై స్తవ మతమునండలి ఎవాన్‌ 
జెలికల్‌ లూతరన్‌ చర్చి సంప్రదాయము, ఇచట 
పభుత్వాదరిత  మతముగ ఉన్నది. 
96": ఈ సంపదాయమునకు చెందినవారు. తక్కిన 
[ప్రజలందు ఇతర క్రైస్తవ స౫పదాయములు [పబా 
రమున ఉన్నవి. అయినను మత స్వాతం త్య ము 
చట్టరీత్యా కల్పింపబడినది. 


(ప్రజలలో 


4. సమాచార సా. : దేశమున తపాలా 
వసతులును, తంతి టెలిఫోను వసతులును విరివిగ 
కలవు. సంఖ్యా వివరములు తెలియవు. 171 
రేడియో (బ్రాడ్‌కాస్టింగ్‌ స్టేషనులు కలవు (1970); 
1960 మొదలుగ చెలివిజన్‌ సౌకర్యములు పని 
చేయుచున్నవి. 


ర. యాన సౌ.: దేశపు రోడ్డ నిడివి 
78,112 కిమీ, (1972); ఇందులో 54,260 కిమీ. 
ఆత్యు త్రమ | శేణికిచెందిన [ప్రధాన మార్గములు. 
ర్రైెలుమార్గముల నిడివి 4,292 కిమీ; ఇందు 
4,240 కిమీ. [పభుత్వాధినమున ఉన్నది. మొత్తము 
మీద ౨,455 కిమీ. ల దూరమున బండ్లు విద్యుత్‌ 
సహాయమున నడుచుచున్న వి. తీరభూమియందు 
చీలుకయ్యలవలన, సము[దపు రేవులు ఎన్నియో 
సహజముగ రూపొందుటవలన విదేశ వ్యాపారమున 
పాల్గొను వర్తక నౌకాదళమును ఈ దేశము విరివిగ 
సపెంపొందించుకొనినది. అట్టి వర్తక నౌకాదళ 
పమాణమున ఈ రాజ్యము [పపంచరాజ్యములలో 
నాలుగవదిగ అక్కకు వచ్చుచున్నది. ఈ దళమున 
2,998 నొకలు కలవు. వీని మొ త్రపు పమాణము 
1,96,79,000 టన్నులు. ఇవిగాక నూనె మొద 
లగువానిని చేరవేయు టాంకర్టు 404 కలవు. వీని 
(సమాణము 90,96,000 టన్నులు. అయినను 


786 [పపంచ రాజ్య సర్వస్వము 


ఈ నౌకలలో అత్యధిక భాగము (వర్తక నౌకలలో 
90%, టాంకర్‌ నాకలలో రసం) (ప్రపంచపు 
వివిధ ఇతర రాజ్యములమధ్య జరుగు వ్యాపారమున 
పాల్గొనచున్న వేగాని, దేశపు వ్యాపారమున పాల్గొ 
నుటలేదు. అయినను అవి సంపాదించు ధనము 
దేశమునకే చేరుచున్నది. ఇవిగాక మత్స్య కృషి 
మొదలగు తక్కిన రంగములందు పనిచేయు నౌకలు 
55 కలవు; వీసి [ప్రమాణము 2,88,000 
టన్నులు. 


ఆస్ట్రో వద్దనున్న ఫోర్నెబూ విమానాశయము, 
స్టా వెంజర్‌ వద్ద ఉన్న సోలా విమానాశయము 
విమానయానపు ముఖ్య కేంద్రములు. స్వీడెన్‌, 
డెన్మార్క్‌, నార్వేలకు భాగ స్వామ్యముగల స్కాండి 
నేవియన్‌ విమానయానసంస్థ విమానయానములను 
నిర్యహించుచున్న ది. 


6 చరిత: ఈ దేశమున 10,000 సంవత్స 
రములకు పూర్వ మునుండియే జనావాసములు ఉన్న 
టుల తెలియవచ్చుచున్నను, కీ. శ్ర, 9వ శతాబ్ది 
ఆరంభమున ఇట వసించిన వె కింగులను ఆర్య 
జాతీయే ఈ దేశమున చారితక యుగమును మొద 
లిడినది. సాగరయానమున వారు అతి సమర్థులు. 
నార్వే దేశమునుండి తమ పడవలలో పయనించి, 
విశాల సాగరములనుదాటి [ఫ్రాన్సులోని నార్మండీని, 
[బిటిష్‌ దీవులలోని కొన్ని భాగములను వారు వశ 
పరచుకొనిరి; ఐస్‌లాండ్‌, [గీనులాండ్‌లలోను వారు 
వలసలను ఏర్పరచిరి. 872 లో నార్వేయందు ఒక 
సమ్మగ సుస్థిర రాజ్యము ఏర్పడినది. 1080 లో 
క్రై స్తవమతము ఇట వ్యాపించినది. ఆ కృషిలో 
పముఖపా;త్ర వహించినవాడు సెయింట్‌ ఓలావ్‌. 
ఆ కాలమున దేశము సుసంపన్నమై, సాహసిక 
నావికయోధుల జన్మభూమిగ పేరొందినది. ఆ 
యోధులు ఆ కాలమున ఉత్తర అమెరికాలోని కొన్ని 
[పాంతములందు సైతము కాలిడిరని, ఆ దేశపు 


చార్మితకుల కథనము, కాని అంతలో భూస్వాముల 
దురాగతములవలన దేశము ఆంతర్యుద్ధములకు 
లోనైనది; అందులకు తోడుగ పేగు జొడ్యము 
దేశమును సగ్వనాశనము చేసినది. వ్యవసాయము, 
చేతి పరిశ్రమలు పోషణలేక సన్న గిల్లినవి, ఇంతలో 
నార్వేదేశపు రాజవంశపు వారసుడుగ డెన్మార్క్‌ 
దేశపు రాజే రెడు దేశములకు రాజుకాగా (1880), 
తదాదిగా దెశము 400 ఏండ్ల కాలము అస్యతం| త్ర 
ముగ ఉండినది. అయినను ఆ కాలమున సైతము, 
దేశపు వ్యావసాయికులు, భూస్వామ్య వ్యవస్థ దేశ 
మున నెలకొనకుండచేసి, తమ వ్యక్తిగత స్వాతం 
త్యమును కాపాడుకొనిరి. 1814 లో దేశము 
స్వాతం[త్యమును [పకటించి, (క్రిస్టియన్‌ ( ఛెడరిక్‌ 
అనువానిని రాజుగ ఎన్నుకొని ఒక రాజ్యాంగ మును 
ఆమోదించినది. [ప్రపంచపు రాజ్యాంగములలో 
పాబీనతమములగు వానిలో ఒకటియగు ఈ 
రాజ్యాంగ విధానమే, ఇప్పుడును ఆ దేశమున ఆమ 
లున ఉన్నది. నెపోలియన్‌ పతనాంతరమున, 
యూరప్‌ఖండ పటమును తీర్చిదిద్దిన విజేతలు, 
స్వీడెన్‌తో నార్వేను కలిపి ఏకరాజ్యముగ చేసిరి, 
కానీ 1905 లో జరిగిన జనాభి పాయ సేకరణను 
అనుసరించి, ఆ రెండు రాజ్యములు మరల విడివడి 
నవి. తదాదిగ రాజ్యాంగబద్ధపు రాచరికపు పాల 
నలో నార్వే ఉన్నది. 1814 మొదలుగ 125 సంవ 
త్సృరములు., ఈ దేశము, యూరవీయ దేశముల 
మధ్య సాగిన ఏ యుద్ధమునను పాల్గొనక, కాంతితో 
మనగలిగినది. కాని ద్వితీయ [పపంచ యుద్ధకాల 
మున జర్మన్‌ సేనలు ఈ దేశమును ఆ|కమించినవి 
(ఎ పిల్‌, 1940). అంతట రాజు తన మంతి 
వర్గముతో కూడ [బిటనునకుపోయి, అట |పవాస 
_పభుత్వమును స్థాపించి, పోరాటమును సొగించెను, 
ద్వితీయ [పపంచ యుద్ధానంతరమున, దేశము 
స్వతంతమై, రాజు స్వదేశమునకు చేరుకొనెను, 
అంతట ఈ దేశము తాటస్థ్యమును మానుకొని, 


మార్షల్‌ ప్లానును ఆమోదించి, 
మును [గహించినది. 


నేటోలో సభ్యత 


7. పరిపొలన : దేశమున ఆకువంశికము, 
రాజ్యాంగ బిద్ధము అగు రాచరికపు పాలన 
అమలునందున్నది. రాజకీయాధికారము 150 


మంది సభ్యులున్న |పజాసభ (స్టోర్టింగ్‌ అ 
- బబ 
న్య సము. మం తులను నిర్ణయించి లత ధి. అ న 


అధికారము, రాజ్యాంగరీత్యా, రాజునే 
ఉన్నను,  యధార్థమున 1884 మొదలుగ 
(పజాసభయే వీరిని ఎన్ను కొనుచున్న ది. దేశము 


నందలి 20 నియోజక వర్గములు [పజాసభయందలి 
సభ్యులను ఎన్నుకొనుచున్నవి; మా సభ్యులలో 
ఆస్ట్రో నగరమునకు పతినిధియు, బెర్లెన్‌కు 
ఒక పతినిధియ కలరు. ఎన్నిక ముగిసిన తరువాత 
ఆ 150 మంది సమావేశమై తమలో నాలుగనవంతు 
సభ్యులను ఎన్నుకొని, శిష్టసభ (లాగ్‌ టింగ్‌ ఎగ 
రూపొందించి, తక్కినవారలు సామాన్యసనభ (ఓడెల్‌ 
స్టింగ్‌) గ వ్యవహరింతురు. ఆర్థిక, రాజకీయాధి 
[ప్రముఖ విషయములకుచెందిన బిల్లులను ఉభయ 
సభలు కలసి చర్చించి నిర్ణయించును. తక్కిన 
వానిని సామాన్యసభ నిర్ణయించగ, శిష్టసభ ఆమో 
దించినపుడు చట్టములగును. రండు సభలమధ్య 
ఆధి పాయభేదము ఏర్పడినపుడు, మొత్తపు [పకా 
సభ ఆ విషయమును చర్చించి, మూడింట రెండు 
వంతుల సభ్యుల ఆమోదమునకు అనుగుణముగ 
నిర్ణయించును. దేశమున అధికార దుర్వినియోగము 
మొదలగువానిని విచారించుటకు, చట్టముల స కమ 
నిర్వహణను సరిచూచుటకు ఒక లోకాయుక్తుడు 
(ఓంబడ్స్‌మన్‌ ) చట్టరీత్యా ఎర్పడియున్నాడు, ఇది 
ఈ రాజ్యాంగమందలి ఒక విశిష్టత. దేశపు రాజ 
కీయ పక్షములలో లేబర్‌పార్టీ, కన్‌సర్వేటివ్‌ పార్టీ, 
లిబరల్‌ పార్టీ, సెంటర్‌ పార్టీ |ప్రముఖములు. దేళపు 
నగర స్థానిక సంస్థలు 404 ను, (గ్రామీణ స్థానిక 
సంస్థలు 404 ను ఎన్నుకొనబడిన సమితుల సాయ 


[47] 


రక 


ore) 


నా దే- 
భా 


UK 
స్త్‌ € 
య శె 


౧౧ ef 
ల 
గ్‌ 


©] uy 


ఇప్‌ 
వాల ory నీ 
Cu హా fe నర ండలి 


కలవు (1972). 


9. అంతర్జాతీయ సం. ; ఐ.రా.స. యందును, 
తదనుబంధ “పత్యేక సంస్థలందును నేటోలోను, 
యూరవీయ స్వేచ్చా వాణిజ్య సంఘమునను ఈ దేశ 
మునకు సభ్యత్వము కలదు. జయిరేలో ఐ, రా. న. 
ఆధ్రుర్యవమున కాంతి సంరక్షణలో ఈ దేశపు 
సేనలు పాల్గొనినని. నార్వే, స్వీడెన్‌, డెర్మార్‌ క్రై, 
ఫిన్‌లాండులు కలసి నార్జిక్‌ కౌన్సి ఒగ రూపొంది 
స; సెంస్టృతికాది 
ఇవి సమష్టిగ కృషిచేయఓకు ఈ కౌన్సిలు ఉప 
యోగపడుచున్నది. వర్ధమాన దేశముఐలో పెక్కిం 
టికి ఈ దేశము ఆర్థిక, సాంకేతిక సాహాయ్యమును 
ఇచ్చుచున్నది. 


ఆరిక, 
థి 


10. ఆర్థిక రంగము : తొలుత ఈ దేశపు 
వ్యవస్థ వ్యవసాయ, మత్స్య, ఆటవీ కృషులకై 
ఆధారపడి యుండినది; కాని | పథమ పపంచ 


788 [పపంచ రాజ్య సర్వస్వము 


యుద్ధము ముగిసినది మొదలుగ [క్రమముగ ఇచట 
వస్తు నిర్మాణ కృషికి |పాముఖ్యము కలిగినది. 
వ్యవసాయమువలన సమష్టి జాతీయోత్పత్తిలో 
9.4% మ్మాతమే || పస్తుతమున లభించుచున్నది; ఈ 
కృషిలో సమ ము 8.6% పాల్గొనుచున్నారు. 
భూతల వై కాల్యమున 8% (54,89,000 ఎకర 
ములు) మాత్రమే సేద్యమునకు అనుకూలము; 
ఆధునిక యం[తములను ఉపయోగించి, ఇందు 
సాధ్యమైనంత అధికోత్పత్తిని రైతులు సాధించు 
చున్నారు. వ్యవసాయోత్పత్తులలో ఓట్టు, రైధా 
న్యము, ఉరలగడ్డలు (పముఖములు. వ్యావసాయికు 
లందరును, చాలవరకు, ఆదనపు రాబడికై మత్స్య 
పరి శమను పాల్గొనుచున్నారు. వ్యవసా మభూములు 
చిన్నరై తుల వశమున కలవు. సరాసరిన కమతపు 
వైశాల్యము 18.5 ఎకరములు మాతమే, మత్స్య 
పర్మిశమను వ్యావసాయికులేగాక, దానిని ఒక 
ముఖ్యవృ త్రిగ 2% |పజలు అవలంబించియున్నారు. 
దేశమునకు కావలసిన విదేశీయ వినిమయ [దవ్య 
మున, 14 మత్స్య పర్మిశమవలన లభించు 
చున్నది. చేపలను, శీతలీకరణచేసి, నిలువజేయు 
వసతులు విరివిగ కలవు; ఆందువలన సంవత్సరము 
పొడవున నానా దేశములకు చేపలను ఈ దేశము 
ఎగుమతి చేయగలుగుచున్న వి. అటవికృషికి చాల 
[ప్రాముఖ్యము కలదు. లభించు కలపలో అత్యధిక 
భాగము కాగితముగ తయారుచేయబడుచున్నది. 
ఇదియును, కాగితపు గుజ్జును చాలవరకు విదేశము 
లకు ఎగుమతియగుచున్న వి దేశపు ఎగుమతుల 
విలువలో 15% దీనివలన లభించుచున్న ది. అటవీ 
కృషివలన అడవులు అంతరించుపోకుండ ఉండు 
టకు (పభుత్వమే (పత్యేక కృషిచేయుచున్నది, 
అంతటంతట [కొత్త మొక గ్రాలను నాటుట విరివిగ 
జరుగుచున్నది. 1964లో దాదాపుగ పదికోట్ట 
మొక్కులు నాటబడినవి. దేశమున జలపాతమువలన 
విద్యుదుత్పత్తి విరివిగ జరిగి, ఛౌకగ దొరకు 


చున్నది. విద్యుదుత్ప త్రి సాలున 5,60,8 కోట్ట 

. వా. (1978). దీనిలో అత్యధిక భాగము పరి 
pels వినియు క్తము. దేశమున ఖనిజసంపద 
తగినంతగ కలదు. వెండి, ఇనుము, రాగి తొలుత 
ఈ దేశపు ఎగుమతులలో పముఖములుగ ఉండె 
డివి. పస్తుతమున అల్యూమినియమును ఉత్పత్తి 
చేయు [పపంచ దేశములలో ఈ దేశమునకు ఆరవ 
స్థానము కలదు. గంధక శిలలనుండి గంధకము 
తామ్‌ షేవెన్‌ అనుచోట తయారగుచున్నది. ముడి 
ఇనుము; బొగ్గు లభించుచున్న ది; అయినను బొగ్గును 
ఎక్కువగ దిగుమతి చెసికొను ఆవశ్యకత కలదు. 
వస్తునిర్మాణ పరి ఛశమవలన సమష్టి జాతీయో 
త్స త్తిలో 29" లభించుదున్న ది, లీల కార్మికులు 
దీనివలన జీవించుచున్నారు. ఈ పరి శమలో 92% 
[ప్రయివెటు యాజమాన్యమునను, 42% సహకార 
వ్యవస్థల (కిందను, ల [పభుత్వాధినమునను 
ఉన్నది. దేశపు ఎగుమతులలో అల్యూమినియం, 
ఉక్కు, తక్కిన ధాతూత్పత్తులు, రసాయనిక 
ఉత్పత్తులు, రసాయనిక ఎరువులు [పముఖములు., 
దేశపు ఎగుకుతుల విలువ 1,80,08,188 చేల 
[కోనులు; దిగుమతుల విలువ 2,87,15,001 చేల 
కో. (1971). దిగుమతులు ఎక్కువగ ఉన్నందు 
వలన కలుగు లోటును ఈ దేశము తన వర్తక 
నౌకాదళమువలన ఆర్జించిన ధనపు సాయమున 
పూరించుచున్నది. ఈ నౌకాదళము అంతయు 
వ్య క్రిగత స్వామ్యమున పనిచేయుచున్న ది. (ప్రభు 
త్వపు సాయము ధనరూపమున దానికి ఏదియు 
లభింపదు. దేశపు బడ్జెటరీ వ్యయము 2,76,25,219 
వేల Es (1972). 

11. సాంఘీక రంగము: గత ఇరువది 
సంవత్సరములుగ దేశమున సువ్యవస్థిత సాంఘిక 
పరిస్థితులు దెశమున నెలకొన్నవి. కార్మికులకును, 
యాజమాన్యములకును మధ్య సౌహార్షము, సామ 
రస్యము కలవు, నిరుద్యోగము లేనేలేదని చెప్ప 


వచ్చును. సమ; గమమున సాంఘిక భదతా |పణా 
శక ఆమలున ఉన్నది. ఇందువలన రోగబాధ, 
వార్ధక్యము, ఆంగవికలత,  నిరుద్యోగమువంటి 
విపత్తులయందు పౌరులతో [పతియొకనికి భదత 
చేకూరుచున్నది. వితంతువులకు, అనాథ శిశువులకు 
తగు భృతులు కలవు. ఈ భృతి ఎ పరిస్థితి 
యందును ఒక వ్యక్తికి రోజునకు ర కోనులకు 
తగ్గదు. కుట్టి భృతులవలన దేశాదాయమున 17.2% 
వ్యయమగుచున్నది (1970). గృహవసతి బాగుగ 
కలదు. అయినను పాతవానికి బదులుగ |పతియేటా 
కొత్త గృహములు (పభుత్వ, వైయక్తిక, సహకార 
సంఘ యాజమాన్యములద్వారా నిర్మింపబడు 
చున్న వి. [ప్రజలలో 70%కు సొంత యిండ్లు 
కలవు; తక్కి నవారు అద్దె ఇండ్లలో వసించు 
చున్నారు. దాదాపుగ (పతి ఇంటికి విద్యుత్‌ సౌక 
ర్యము కలదు. 


దేశమున 1789 మొదలుగ నిర్బంధో చిత విద్యా 
విధానము అమలున ఉన్నది. నిరక్షరాస్యత లేదని 
చెప్పవచ్చును. దేశమునందలి 2,579 |పాథమిక 
పాఠశాలలలో 5,55,887 మంది, 220 మాధ్యమిక 
పాఠశాలలలో 72,464 మంది విద్యార్థులు కలరు 
(1971); ఇవిగాక జానపద ఉన్నత పాఠళాలలలో 
7,078 మంది; వృత్తి విద్యాశాలలలో 66,8967 
మంది; 20,552 మంది తదితర పాఠశాలలలో 
చదువు సాగించిరి (1971-72), దేశమున 4 విశ్వ 
విద్యాలయములును, ఆ స్థాయికేచెందిన ఆరు విద్యా 
సంస్థలును కలవు. ఏనిలోని విద్యార్థి సంఖ్య 
82,989 (1971). విరుగాక _ విదేశములలో 
ఉన్నత విద్యను ఆభ్యసీంచువారు 2,790 మంది 
కలరు (1971.72). దేశమున పేరొందిన (గంథాల 
యములు అనేకములు కలవు. వానిలో ఆస్ట్రో 
యూనివర్సిటీ లై బరీ (పముఖము - ఆస్ట్రో, స్టావెం 
జర్‌, బెర్లిన్‌, [(టాండ్‌ హిమ్‌, |తాంసోలలో. [పకృతి 
చారితక మ్యూజియములు కలవు. దేశమున 81 


739 


దినపతికలు పచారమున ఉన్నవి. తినిలో ఆ ఫైన్‌ 

సైచి అనునడి ఆధిక ప్రచారము కలది. ఆరోగ్య 
భమా పతి పొరుంకి ఆమలున ఉన్నది. అందు 
వలన తాను కోరిన వైద్యునివలలన ఉచిత వైద్య 
సాహాయ్యము, ఆసుప తి ఖర్చులు పతి పౌరునకు 
లభించుచున్న వి. దేశమున 741 మందికి ఒక 
వైద్యుడు చొప్పున ఉన్నటుల అంచనా. శీకీ, లి? 
శోయ్యలుగం వీల్‌వి ఆసుప తలు కలవు, వెద్య 
సంఖ; 8,175 (1998). 


12. యాతా సొ.: దేశపు [ప్రకృతి రమ 
ణీయత, హిమ భూములలో కొయ్య పలకల సాయ 
ముతో పరువిడుట (స్కయింగు), (ధువపాంతపు 
రాతింబవశుల నిడివి య్మాతికులను విరివిగ 
ఆకర్షించు దున్న వి. (పభుత్వము యా తికులకు 
బాగుగ వసతులను కల్పించినది. స్కాండినేవియన్‌ 
దేశములవారికి పాస్‌పోర్టు వీసాలు అక్కరలేదు, 
పశ్చిమ యూరవీయ దేశములవాఎకిని, యు. సే. 
వాసులకును పాస్‌పోర్టు మా|తము ఊండవలిను. 
దాదాపు 40 లక్షల మంది విదేశీయ యా, తికులు 
దేశమును 1969 లో దర్శించిరి. నార్విజియనులును 
పెద్ద సంఖ్యలలోనే విదేశములను దర్శించు 
చున్నారు. 


13. (సిద్ధ పౌరులు: ఈ దేశము జన 
సంఖ్యారీత్యా చిన్నడియే అయినను పలువురు 
|పముఖులకు జన్మభూమిగ రాణించినది నీల్‌ 
హెన్రిక్‌ ఆబెల్‌ (1802-29) : 
బీవించినను, గణితళాస్త్రమున, తౌల్యసిద్దాంతము 
(తియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌) న పెక్కు సమస్యలను 
సాధించి, (ప్రపంచ ఖ్యాతిని ఆర్జించెను; రోవాల్డ్‌ 
ఆమున్‌ డెన్‌ (1872-1928) : దక్షిణ|ధున 
[ప్రాంత భూములను కనుగొనిన సాహసికుడు; 
జోర్న్‌నెర్నీ జోర్న్‌నన్‌ (1882-1910): జాతీయ 
మహాకవి; ఓల్‌ బుల్‌ (1810-1880) : ప్రసిద్ధ 


ఆల్పకాలమే 


740 


వాగ్గేయకారుడు, విడేయ వాదకుడ.; జి. హెచ్‌. 
ఆర్‌ మేర్‌ హోన్‌"సెన్‌ (1941-1912) : కుష 
;కిమిని కనుగొన్న వాడు; క ఇది 


(1828-1008 : ప్రపంచ క్యా 
ర్‌ 


q} 
fr 
EX 
fy 
EK 
న్‌ 

$ 
EN 

న్‌ ఫ్‌ 

రో 
వి 

గ్‌ 
౧ 
ళా 
నన ఎ 


E 16611980, : దేశాశ్వే 

డుగ, విజ్ఞాసిగ, మానవతావాడిగ పేరొంది నోబెల్‌ 
బహుమతిని ఆర్జించిన వాడు; సిగిడ్‌ అండ్‌ సెట్‌ 
(1882-1949) : నోబెల్‌ బహుమతిని ఆర్జించిన 
రచయి; తి; తోర్‌ హైయర్‌ డాల్‌ (జ 1014): 
దేశాన్వేషకుడు, విజ్ఞాని; రెల్లు పడవలో పయని=చి, 
ఆ ఫికాను చుట్టి వెస్ట్‌ ఇండీస్‌ చెంన సాహసికుడు 


14. పొలిత పాంతములు : దురా,కమ 


§ 


NY 


ద్వారా సంపాదించిన పలు వలస 'పాంతముః 

దేశమునకు లేకున్నను, ఈ దేశపు సాహసిక దేశా 
న్వేషకులు తొలుత కాలిడుటవలన దేశమునకు 
చెందినవిగ ఈ దిగువ పాంతములు లెక్కింపబడు 
రు శ 


Oh 


ర 


: యు నార్వే సముద 
వనే న్నది; వైశాల్యము ౨/2 చ. కిమీ, జనా 


వాసములు లేవు; వాతావరణ పరిశోధనశాల పని 


జా వ ఆ 
క బోవెట్‌ ద్వీపము: దక్షిణ ఉఅటాంటిక్‌ 
య 


లోనిది; ౬ శాల్యము ర్‌ర్‌ చ, కిమీ; గిరనము, 
ప్త 


4. వేటర్‌ దీవి, కీ-న్‌ మాడ్‌లాండ్‌ 'పాంతము: 
ఇవి జంటార్క_టీకాకు చెందినవి, నార్వేదేశపు సాహ 
చికు కొలుతగ కాలిడుటవలన ఈ దేశము తనవిగ 
పడని పరిగణించినను కొన్ని రాజ్యములు ఇందులకు 
అంగీక ఇంచుటలేదు (చూ : అంటార్మ్లటికా); పీటర్‌ 
దీ వ్రైశాధ్యము త50 చ, కిమీ) క్వీన్‌ మాడ్‌లాండ్‌ 
వాంతపు వైశాల్యము ఆనిర్ధారితము ; SOF ర గా 
4ర్‌? తూ, తులా రేఖలమధ్య అంటార్క-టికా 
యందున్న వృత్త ఖండమిది. ఇవి నిర్జనములు. 


13. నెదర్‌ లాండ్స్‌ 
(హాలండ్‌ 


ముఖ్యనగరము : రాజకీయ రీకిగ , పధాన 
స్థానము ఆమ్‌ స్టైర్‌ డామ్‌; (ప్రభుత సావరము 
హేగ్‌ (దెన్‌ హాగ్‌ |; జెండా : ఎరుపు, తెలుపు, 
లేత నీలిమ రంగుల అడ్డుచారలు కలది; జాతీయ 
గీతము : విల్‌ హెల్‌మస్‌ ఫాన్‌ నస్సావెన్‌ (నస్సావ్‌ 
నగరపు విలియమ్‌) అనునది; నాణెము: గిల్బర్‌ ; 


ఇది 100 సెంట్టుగ విళక్తము. ఒక గిల్ట్‌ 
=65 2.08;  కొలతూళములు : మెటిక్‌ 
విధానపువి; కాలగణన: సా, 1 గం. ఆ భారత 
దేశమున సా. 5 గం. 80. ని. 


1. ఉనికి మొ. : యూరప్‌ ఖండమున 
వాయవ్య [వాంతమున శి°ల్లి2_7°18' తూ. తు. 





శాక శో సలా య్‌ * గ్‌ శి ౪ ws | ళ్‌ నే షో 
ఇక షా x3 i నే 3 4 స “7 జ్‌ ళం ఫ్ర లో 28 జ 1) Ye bs A 9 | ఇల్లై గ్గే షో 
9, 0 య జ 2 fF గ 4 op 
ఖా =] లి న స్క స్‌ (} 9 YY సం (0 : Pa) wy ul ణి బే Se nD సి Ss హా 3 యీ Ye 
గె /] 399m ర 6 yy 3 HL క 9 tea 75 ur BG as 
క సే, లు గీ § 2 a hy స్య ఖ్‌! fa * gE లె మ 
(2 ని Soe ya 3 చః ల v2 సాలే ! కు 27 ఇ wh న్‌ స్‌ గా 
~ ts న్స జ ప ల స్తు చౌ ల్‌! 
» మ యట TE ఎట ర ఫై ఉం ఖై టమ గ 
PR hh, UU గ a Sw NE గ చై --4 Tag 9 ర | ER e3 ౫ వ v3 2 
అ 4 స 3 1 శే ఎత అ ప yy 
స్మ న: స 1 ‘fF 3 fh లా స్త 62 న | ఆశా ¥2 జ 1 ft శ fad ») చ ష్‌ J 
3 ws స్‌ ఓ pk: న్‌ ! న! థల Tr} | వ EY ప ఇ 3 ws శ bg 
I AD నం స. WE ET ba irre Coy 
స ణ్‌ సె 16, స న్న రు ta x3 3} గ ల నే Bp v2 స్‌ i ve [2 ర a ఫ్‌ ం 
gt —" 4 న pd a క్‌ ఓ V9 క తే స యే న్‌ ఖే క్రీ గ్ర గ్రే ళు యి 
ం య. మ 00 య క స స ల. గ స ట్‌ క్ట టీ 3 4 Ea 
a pr స్‌ శ న్‌ | శే రీ | నె ర్‌ గా జ “3 Ws 
4) Ur 1 y3 ళ్‌ 1 9 ల వ బ్‌ న్‌! . 4 గే ౫/౩ శి న గే స 
* లొ fe el J ' క గ ఆ) (10 గ్‌ స ? 3 గ్గు న వం న 2 గె న 1 wl 
Wr eT ED] pil NdeI ETM 
a త్‌! కే i న నై త్రో ప 3 a స్‌ న్‌ గ | లై జ _f న 
గ్‌ హో Ww త శ 43 sa 7 fh అ Ty qi ఖగ U yh నే వ (1 షే ¥3 | న్‌ సం న 6౭ 
SY py 21 1. el Ce uw da ఎస + re sa ౧ 
7 స్‌ 2 no Te గ్‌ అ రి ఇ? ఫ] ¥3 UB 6 న (| స qr} స 3 ne TINY స్ట్‌) 
గ స శె స 4 స్స శ fi a) అ స y3 ve 3 3 fia జ్ర న. సి ()} 13 శ్‌ 2 LE Gy 
aw sg Wn ; శి ॥ న. ప అపి 
వ mE Ln OM Sr HCC arg? 
ln 4 mM Wr SY న ఖే గ 3 OP Man న 2 3 3 లే, 
vo fda అ od de nm 8 ట్ర on hh Gh San DA eT a Mag. 
స్ట్‌ 
hf 
య. 
mM వీ av hh గిరిం a . 
షే d ట్‌ i బగ్ర 
అ వై గ. వ. a ల న్‌ా i 3 
iy ల్‌ న € శ న శ fr 
wd wi ల] 3} SH} mon ( 
న అ కా (౫) ౯] ల్సి ‘3 ba "3 
Bi é OR జి hl 
(శే + | “3 శ్ర f ౧౮] అ x} షె 
సు Fa వై లుకు హ్‌ కథే on J 3 
th 5 a “ శ ణి 3 vy} 
య మ 
ఇ త్తే ఇ 
Ga mp 4 wer zy 3 అ 9 
స పస wr Ar see % f 
న ¥ జ! wl / ర? fy + () న్‌ స్‌ నే 
—H yy ర క గ య! గ్త్‌ ళ్‌ గ్‌ గ్‌ ఓ శ” 
క్‌ | an} fr ఖ్‌ a; Sa 
సస వట్టల h 
10 po Ye ft? 3% 4 
ఫే 2 2 3 
న శా శి a; SE శ త్త 
y3 ln క du కె 2 లా ¥ 9 
Sh Mn 2 se 3 
_ Gago ఏ | 
జ భ్‌ ఫ్‌! అమ్మో! 
నై తీ న DLE: 
Qu Bu BAe టో 
ష్‌ 3 క OO 1 ca 
ta 4 Aa YA ఇ ఈ 


ఇవిగాక 


1, రోటర్‌ 
నగరములు 


7 


న్నా. 


19/1 లెక్కలను 
బ్‌ 


= 1,52,69,568. జన 


ఖములు. 


కలిగిన 


కే 


హేగ్‌ (5,925, 268), 


* 
* 


ప 


లక్షకు పైబడిన జనసంఖ్య 


ణా 


మ్‌ (జ, సం, 8,07,714 


జ 


కరి4, దేశపు నగరములలో 


ae 
or 


(6,70,060), 


న 


డొమ 


తీ. జనసంఖన్ర మొ. 


ఆమ్‌సెర్‌ డా 
దేశమున 


అయిదింట రెండువంతుల భూమి సము[ద మట్టము 


నకు దిగువన ఉన్నది. పశ్చిమ తీరమున ఇసుక 


U 


క తభూమి అసి 


క్‌ 


కదిబ్బలు, నిమ్న 


al 


లో 


తీ 
నీ 


జో 


ను మె 


*చ్యభాగపు డ్‌ 
మూడు భాగములుగ విభజబింపనగుము, 


us 


పటము 1కి. 


కార్యకమమువలన భూమియొక 


కమేణ ్రద్ధియగుచున్నది. 


ణా 


శు 


భూతలరీత్యా దేశ 
న 


భూములు, 


742 [ప్రపంచ రాజ్య సర సము 


11 కలవు. మొ త్రముమీద దేశ 'పజలలో 65%, 
పట్టణములలో (అనగా 10 వేలకు పైబడిన జను 
లుండు జనావాసములలో ) వసించుచున్నారు. [పజా 
సీకమున 47% పళ్చిమ [ప్రాంతపు మూడు రాష్ట్ర 
ములలోనే కలరు; ఇచటి జనసాం దత చ కిమీ కు 
2 110, [ప్రజలలో నార్జిక్‌, ఆల్పెయిన్‌ జాతులు 
సమ్మేళనము చెందినవి. సాధికారభాష డచ్చి 
(హాలండ్స్‌); దేశపు 11 రాష్ట్రములలో పదింట్‌ 
[ప్రజలకు ఇది మాతృభాష; [ఫస్‌లాండ్‌ రాష్ట్ర మున 
మాత్రము [ప్రాచీన (ఫిజియన్‌భాష ప్రజలలో అత్య 
ధిక సంఖ్యాకులందు మాతృభాషగ పచారమున 
ఉన్నది; ఇది డచ్చికి సన్నిహితము, [పజలలో 
పలువురు ఇంగ్లీష్‌, జర్మన్‌, (ఫెంచి భాషలను 
చక్కగ మాటాడగలరు. "సెకండరీ పాఠశాలలలో 
మాతృభాషతోపాటు ఈ భాషలును టోధింపబడు 
చున్నవి. |పజానీకమున 40.5% రోమన్‌ కేత 
లిక్కులు; తక్కినవారిలో ఇతర క్రైస్తవ సంప 
దాయములు |పచారమున ఉన్నవి. మత స్వాతం 
(త్యము చట్టరీత్యా ఆమలున కలదు. 


క. సమాచార సొ. : తపాలా, తంతి, వెలి 
ఫోన్‌ వసతులు దేశమున విరివిగ కలవు. టెలి 
ఫోనుల సంఖ్య 24 లక్షలు (19/2). రేడియో 
(బాడ్‌ కాస్టింగ్‌ ను అయిదు [ప్రయివటు సంస్థలు 
నిర్వహంచుదున్నవి. _ టెలివిజన్‌ సౌకర్య ములు 
విసృతముగ కలవు. దేశమున శికి లక్షల వెలి 
విజన్‌ సెట్టులు కలవు (1972). 


ర్‌. యాన సొ.: దేశపు రోడ్డ నిడివి 
47,777 కిమీ; ఇది అంతయు ఉచ్చస్థాయికి చెంది 
నది. సమ్ముద వ్యాపారమున పాల్గొను నౌకల 
సంఖ్య 1,084; వాని [ప్రమాణపు మొత్తము 
4,899 వేల టన్నులు, దేశాంతర్గత జలమార్గము 
లలో పయనించు పడవలు 19,948 కలవు; వాని 
మొ తపు [ప్రమాణము 6,898 వేలు. అట్టి దేశాం 


తర్గత జలమార్గమల మొ త్తపు నిడివి 5,700 కిమీ; 
దేశపు సముదతీరపు హార్చరులలో పముఖము 
రోటర్‌ డామ్‌; “యూరపునకు ద్వారమార్గము' అని 
ఇది పేరుగన్నది. రైలుమార్గముల నిడివి 
8,118 కిమీ; ఇందు 1,646 కిమీ. లలో బండ్లు 
విద్యుత్‌ సాయమున నడచుచున్నవి (19721, దేశపు 
విమానయాన సంస్థ (రాయల్‌ డచ్‌ ఎమిర్‌ లైన్స్‌. 
కె ఎల్‌ ఎమ్‌) (ప్రపంచ విమాన సంస్థలలో తొలుత 
టిది. ఇది అక్టోబరు, 1919 న వ్యవస్థితమైనది. 
విదేశములందలి 180 [ప్రముఖ నగరములతోను, 
దేశాంతర్గత వివిధ నగరములమధ్యను విమాన 
యాన సౌకర్యము కలదు. ఆమ్‌స్టర్‌డామ్‌ సమీప 
మున ఉన్న షిఫాల్‌ విమానాశ్రయము అంతర్జా 
తీయ ఖ్యాతిని ఆర్జించినది. 

6. చరిత: 16 వ శతాబ్దివరకు ఈ దేశము, 
పవి|త రోమక సాయాజ్యమున భాగముగ ఉండె 
డిద. 1568 మొదలుగ దేశవాసులలో స్వాతం[త్యా 
కాంత్ష (ప్రబలి, కడకు ఆరంజి కుటుంబమునకు 
చెందిన విలియమ్‌ అను రాకుమారుని నాయకత్వ 
మున సాగిన తిరుగుబాటులవలన 1648 లో ఒక 
ఒడంబడికద్వారా ఒక గణరాజ్యముగ ఈ దేశము 
అవతరించినది. 17వ శతాబ్దమున ఈ దేశవు 
(ప్రసిద్ధ నావికులు సము దాంతర దూరదేశ ములకు 
పయనించి అట వ్యాపార స్థావరములను నేల 
కొల్చిరి. తత్సలితముగ వ్యాపారరంగమున ఈ 
దేశము ఎంతయో పురోగమించి, నౌకాబలముగల 
దేశములలో ఒకటిగ రాణ కెకి్యినది. దూర [పాచ్య 
మున ఇండోసీసియాలోను, భారతదేశమునను, 
దక్షిణ ఆ ఫికాయందును, వెస్ట్‌ఇండీస్‌లో ను ఈ దేశ 
మునకు వలసలు ఏర్పడినవి. ఈ వలసలను, 
వ్యాపారమును రక్షించుకొనుటకై  పలుమారులు 
తక్కిన కొన్ని యూరపీయ రాజ్యములతో -అందును 
ముఖ్యముగ ఇంగ్లండుతో _- ఈ దేశము యుద్ధము 
లను సౌగించినది; వలసలవలనను వ్యాపారము 


నెదర్‌ లాండ్స్‌ 748 


చేతను సుసంపన్నమై, సాంస్యృతికముగ విక 
సించి, (పసిద్ధ లలితకళాకారులకు నిలయమైనది. 
ఇంతలో నెపోలియన్‌ ఫొన్సు దేశమునకు పాలకుడై 
యూరపు నంతటిని జయించు కృషిని సాగించి 
నపుడు, ఈ రాజ్యమును లోగొని తన సా మాజ్య 
మున అంతర్భాగ ముగ చేసికొనెను. 1815 లో, 
నెపోలియన్‌ పతనానంతరమున, ఈ రాజ్యము 
మరల అవతరించినది కాని గణరాజ్యమునకు బదు 
లుగ, ఒక రాజరికము ఆట నెలకొల్పబడెను. ఆ 
రాజవంశమున తొలుతటి రాజు ఆరంజి నస్సావ్‌ 
నగరమునకు చెందిన ఒకటవ విలియమ్‌. ఆనాడు 
బెల్జియం దేశముకూడ, దక్షిణ నెదర్‌ లాండ్స్‌ అను 
పేర, ఈ రాజ్యమున భాగముగ ఏర్పడినది. కాని 
1880 లో ఆ |పాంతము విడిపోయినది. 1848 లో 
దేశమున పార్గమెంటరీ పభుత్వము ఏర్పడి, రాజు 
రాజ్యాంగ బద్ధ పాలకుడయ్యెను. తక్కిన పశ్చిమ 
యూరపీయ రాజ్యములతో సాగిన యుద్ధములవలన 
దేశము కొన్ని వలసలను కోల్పోయినను, ఇండో 
సీసియాయును, పళ్ళ్చిమార్ధ గోళమందలి సురినామ్‌, 
నెదర్‌ లాండ్స్‌ ఏంటిల్లీస్‌ను ఈ దేశపు వలసలుగనే 
దీర్భ కాలము ఉండినవి. ద్వితీయ (ప్రపంచ యుద్ధా 
నంతరమున ఇండోనీసియా విడివడి స్వతం[త రాజ్య 
మైనది. తక్క్సినవియు దాదాపుగ స్వతంతములై 
సౌ హార్దరీతిలో ఈ దేక ముతో సన్నిహిత సంబంధ 
ములను కలిగియున్న వి (చూ. పు. 544, 668). 

7. పరిపొలన : దేశమున ఆనువంశికము, 
రాజ్యాంగ బద్ధము అగు రాచరికపు పాలన అమలున 
ఉన్నది. కార్య నిర్వహణాధికారము మంతి మండ 
లితోకూడిన పాలకునియందే న్యస్తమై ఉన్నను, 
పార్ణమెంటునందలి అధిక సంఖ్యాకుల ఆమోద 
బలమును అది కలిగియుండవలయును. పార్ట మెంట్‌ 
(సైట్స్‌ జనరల్‌) న (ప్రథమ కక్ష్య (ఎర్‌స్టీ 
కెమెర్‌ ), ద్వితీయ కక్ష్య (ట్విడీ కెమెర్‌) అనబడు 
రండు కక్ష్యలు కలవు. పథమ కక్ష్యయందలి 


సభ్యసంఖ్య 75; వీరిని రాష్ట్ర శాసనసభలు ఎన్ను 
కొనును; ఈ కక్ష్యలోని సభ్యుల పదవీకాల పరిమితి 
ఆరేండ్డు; ఆయినను మూడేండ్ల కొకసారి వంతు 
వారీగా సగముమంచి సభ్యులు పదవీవిరమణ చేయు 
టకును, ఆ స్థానములకు తిరిగి ఎన్నికలు జరుగుట 
కును వసతి కల్పింపబడినది. ద్వితీయ కక్ష్యలోని 
సభ్యసంఖ 150; వీరిని సార్వజనికమగు వోటు 
హక్కుతో, [ప్రజలు నెష్బ త్రిక [పాతినిధ్య పద్ధతిన 
ఎన్నుకొనెదరు. ఈ కక్ష్యకు ఎన్నికలు సాధారణ 
రీతిలో నాలుగేండ్రప ఒకసారి జరుగును. పాలకుడు 
రెండు క క్ష్యలనుగాని, ఒక క క్ష్యనుగాని రద్దుచేయ 
వచ్చునుగాని, ఆ వెషవెంటనె 40 దినములలోపల 
ఎన్నికలనుజకపి వానిని విధిగ పునర్నిర్మించ వల 
యును. మంతిమండలిలోని సభ్యులు పార్ల మెంటున 
సభ్యులై ఉండవలయునను నియమములేదు. 18 
ఏండ్ల వయసునకు తగ్గని [ప్రజలకు వోటుహక్కు 
కలదు. డ్వితీయ కక్యయందు మ్మాతమే బిల్పులు 
(ప్రవేశ పెట్టబడుట, సవరణలను |పతిపాదించుట 
జరుగును. (పథమ కక్ష్య వానిని ఆమోడించు 
టయో, తిరస్కరించుటయో చేయును. రాజునకు 
సలహా ఇచ్చుటకు ఒక సైట్‌ కౌన్సిల్‌ కలదు. ఇది 
పరిపాలనా విషయములకు సంబంధించినంత వరకు 
ఉచ్చతమ న్యాయస్థానముగ వ్యవహరించును. 
రాష్ట్ర ములందలి పాలనను ఎన్ను కొనబడిన రాష్ట్ర 
సభల సాయమున కమీషనరులు నిర్వహింశురు. 
[ప్రముఖ రాజకీయ పక్షములు ఏడు కలవు, అందు 
కేతలిక్‌ పార్టీకి సంథ్యాబలము ఎక్కువ. 20 
జడ్డిలుకల ఉన్నత న్యాయస్థానపు ఆధ్వర్య వమున 
దేశమున న్యాయ నిర్వహణ వివిధ  కేణులలో 
జరుగుచున్న ది 


8. దేశరక్షణ : ఇరువదవ శతాబ్ది ఆరంభ 
మున నుండియి సార్వజనికమగు సైనిక శిక్షణ 
అమలున ఉన్నది. 20 ఎండ్ల వయస్సువచ్చి, స్వస్థ 
శరీరముగల (పతి మగవాడును 16 నెలల సైనిక 


744 పపంచ రాజ సరగస్వము 


శిక్షణను పొందవలయును. శాంతికాలపు భూతల 
సెనికసంఖ్య 88,700. నౌకాసెనలోని సైనిక 
సంఖ్య 20,000. భూతల సేన 
ఉత్తర అట్టాంటికే రక్షణ వ్యవస్థా కార్యక్ర మము 
లకు వినియుక్షమె పశ్చిమ జర్మనీయందు ఉన్నది, 
నొకాపేనయందు రెండు కూయిజర్లు, 6 జలాంత 
రాములు, తక్కిన తీరుల యుద్దోపయోగ నౌకలు 
100 నకు మించి కలవు. దేశమువందలి డెన్‌ హెల్‌ 
డర్‌ వద్దనేగాక, నెదర్‌ లాండ్‌) యాంటిల్టీస్‌లోని 
విల్లెమ్‌ స్టాడ్‌ వద్దకూడ ఈ నౌకా సేనకు ఒక స్థావరము 
కలదు, హాయ సేనయందలి సెనికసంఖ్య 92 000. 
అందు 145 పోరాట విమానములును, సముచిత 
సంఖ్యతో తక్కు రకముల సహాయక విమానము 
లును కలవు (1970). ఈ మూడు విధముల 
సేనలలోని సైనికులును ఆధునిక రీతిలో 
సుశిక్షితులు. 


న్‌. 
గ 
Rs 
4 
G 
Et 


9. అంతర్జాతీయ నం.: ఐ.రా.స, సంస్థా 
పక సభ్యరాజ్యములలో ఈ డేశమును చేరిఉన్నది. 
[(బ స్సెల్స్‌ ఒడంబడిక (బెల్జియం, నెడర్‌ లాండ్స్‌, 
లక్టెంబర్స్‌, (ఫాన్స్‌. (గేట్‌ (బిటన్‌లమధ ఒడంబ 


డిక) లోను, ఉత్తర అట్టాంటిక్‌ రక్షణ వ్యవస్థలోను,. 


యూరపియ కామన్‌ మార్కెట్‌నను, ఇంక ఇతర 
యూరపీయ, అంతర్జాతీయ వ్యవస్థలందును చ 
రాజ్యమునకు సభ్యత్వము కలదు. ఆంతర్జాతీయ 
న్యాయస్థానము హేగ్‌ నగరమున పనిచేయుచున్న ది. 
లక్టైంబర్ష్‌ , బెల్లియములతో ఈ దేశమునకు సుంక 
ముల ఒడంబడిక కలదు. వర్థమాన దేశములలో 
అనేకములు ఈ దేశమువలన ఆర్థిక, సాంకేతిక 
సాహాయ్యమును పొందుచున్నవి. వానిలో కొలం 
వియా, శ్రీలంక, భారతదేశము, నైగీరియా, 
సుడాన్‌, పాకిస్తాన్‌ పముఖములు. 


10. ఆర్థిక రంగము : వ్యవసాయోత్స త్తి 
యందు ఈ దేశము ఎంతో పురోగతిని ఆర్జించినను, 


జాతీయోత్స క్తిలో అత్యధిక భాగము పరిశ్రమల 
వలననే లభించుచున్న ది. వ్యవసాయోత్స త్తిలో 
మూడవభాగము విదేశములకు ఎగుమతి అగు 
చున్నది. ఆత్యాధునిక సాంకేతిక విజ్ఞానమును పని 
గొనుటవలన దేశమున వ్యవసాయోత్ప త్తి చాల 
అధిక మైనది. దేశపు భూతలమున (77%-దాదాపు 
22 లక్షల హెక్టేరులు) వ్యవసాయమున ఉన్నది. 
ఇందు 68% పశువుల మెతబీడులకును; 81% సేద్య 
మునను, 6, ఉద్యానవన కృషి కిని చెందిఉన్న వి, 
ఇచటి సెద్యమున మానవశ్రమకన్నను యంత 
కృషికే ఎక్కువ |పాముఖ్యము కలదు, అందు 
వలన దేశపు కార్మిక శ కిలో 71% మా;తమే వ్యవ 
సాయమున వినియ క్తము. వ్యయసాయము శీతోష్ట 
వ్యత్యాసముల బాధకు లోనుగాకుండ ఉండుటకై 
గాజు పైకప్పుల దిగువన వ్యవసాయమును సాగించు 
షక్రియ ఈ దేశమున 68,000 హెక్టేరులలో అమ 
లున ఉన్నది. అందు విద్యుత్‌ సహాయమున 
పంటకు తగిన ఉష్టతను కల్పింతురు. వ్యవసాయ 
కుడు సేద్యమునేగాక పశుపాలనను సైతము అవలం 
బించి కృషిచేయును వ్యవసాయోత్పత్తులలో 
ఆహార ధాన్యములు, దుంపలు, పప్పుగింజలు, 
చక్కెర, పళ్కుగాసము, నార, పముఖములు. 
ఆ ఉత్పత్తుల ఎగుమతులలో బంగాళాదుంపలు, 
పప్పుగింజలు, విత్తనాలు, నార పేర్కొనదగినవి, 
దేశమున పశుసంపద విసారముగి కలడు. 1971 
లెక్కలను అనుసరించి గోజాతి 42,00,558; 
గుర్రములు లి5,894ఉ; గారెలు 5,72,158; కోళ్లు 
610 లక్షలు కలవు, (ప్రపంచపు గోజాతులలో 
అత్యుత్తమ ేణికిచెందిన జాతి ఇట కలదు, 
ఒక్కాక పాడిఆవు వలన 4,250 కి. గా. పాలు 
లభించునని అంచనా. ఇటుల లభించు పాలలో 
80% పాలుగను, 80% వెన్నగను, 20% జున్ను 
గను, 10% గడ్డపాలుగను, 10% పొలపొడిగను 
వినియు క్తము లగుచున్నవి. ఈ ఉత్పత్తులలో అధిక 


నెదర్‌ లాండ్‌ 745 


భాగమును, ఉద్యానవన కృషికిచెండిక పుష్వజాతు 
లును విరివిగ ఎగుమతి 1970 లో 
జరిగిన ఎగుమతులలో వ్యవసాయో త్నత్తులవలన 
409.8 కోట్ట గెల్హర్హును; వాల ఉత్పతులవలన 
ర5ర్‌2.8 కోట్ల గి. లును; ఉద్యాన కృషియందలి 
ఉత్పత్తులవలన 267.8 కోట్ట గి. లభించినవి. డెళ 
మున మత్స్య పర్మిశమయు పలువుర జీవనాధార 
ముగ ఉన్నది. దేశమున కోళ్ళ పరిశమ ఆధు 
నాతన రీతిలో సాగుచున్నది. దాదాపు 8,000 
కోళ్ళ ఫారములు కలవు. సాలున దాదాపు క00 
కోట్టగుడ్డ ఉత్పత్తి జరుగును. ఇందు అధికభాగము 
ఎగుమతియగును. దేశపు రేవు నగరములను ఆశ 
యించి ఈ కృషి సాగుచున్నది. 1971 లో 29.84 
కోట్ల విలువగల చేపల పట్టుబడి సాగినది, అడవులు 
తక్కువగుటవలన త. పరిశ్రమ లెక్కింపదగి 
నంతగ జరుగుటలేదు. లభించు ఖనిజములలో 
రాక్షసిబొగ్గు, పె టోలియం, ఉప్పు, ఇంధన 
వాయువు మాతమె గణనీయములు. బొగ్గు ఉత్స త్తి 
క్రమేణ తగ్గిపోవుచున్నది. పెటోలియం దేశావ 
సరములలో 10% కు మాత్రమే సరిపోవుచున్నది. 
ఇంధనవాయువు దేశావసరములకు వినియ క్తము. 
దేశపు విద్యుదుత్స త్రి 2,048 కోట్ల క్రివా. (1971). 
పర్మిశమలలో దేశపు కార్మిక బలమున 42" విని 
యుక్తము. ఇందు లికి లోహపరిశమలోను, 
18% దుస్తుల కుట్టుపని పరిశమలోను 15 
ఆహార సంబంధ పరి శమలందును, 7 రాసాయనిక 
పర్మిశమలందును, వ/% తక్కురితుల పరిశ్రమ 
లందును పనిచేయుచున్నారు. ఈ పరిశమలకై 
ముడిసరుకులు చాలవరకు విదేశములనుండి దిగుమతి 
ఆగుచున్నవి. విదేశములనుండి దిగుమతి అయిన 
ముడిపె;టోలియం, సంస్క_రితమయి మరల చాల 
వరకు ఎగుమతి అగుచున్నది. దేశపు ఎగుమతు 
లలో ఇంధన తె లములు, సంస్కరిత లోహములు, 
రాసాయనికములు, జవుళి, పాల ఉత్పత్తులు [పము 


ఖములు. దిగుమతులకో యం తజాలము, "టో 
రియం, ఇమము , ఉక్కు ఉత తులు గణ పయములు,. 


దేశపు ఎగుమతుల విలువ 4 18.14.7155 వే జల గి.; 
*ఓ49.40,5684 వేల గె. 


( 1 గ] ) చెల్టింపులలోటును, విదేశముల=దలి 
పెట్టబడులవలన, సెవాక్సషలదలనకు పభుత "ము 


1860-1965 మ 


సాధించి I ee సంపన్న మైనది. 
దెశపు సమష్టై జాలిక = 9 183 కత a 
తలసరి ఆదాయము 5,800 గి. 19688) యుద్ద 


ధ 
కాలమున నష్టమైన స్‌ దరి ంచు 


క sip 195కి మొదలుగ _పభు 
త్రము కృషిచేయుచున్న వి. ఆయినను ఆ వసతి 
ఇప్పటికిని తగినంతగ లభింపకున్న డి, డేశమున 
సువ్యవసితమగు కార్మికోద్యమము కలదు. వివిధ 
సాంఘిక భదతా పథకిముంు = పిల్పల మవోషణకై 
భృతి, వృత్తి తి విరమణ తరువాత పెన్షను, ఆరోగ్య 
మా, వికలాంగులకు భృతి, నిరుద్యోగ భృతి, 
వార్ధక $ భృతి, వితంతు భరణభృతి, అనాథ ళు 
ంరక్షక భృతి, జాతీయ సాహాయ్య భృతి - అమ 

న ఉన్నవి. వారమున అయిదు దినములు - 
45 rr కార్మికుల ప*కాలము. 
కార్మికుని కనీసపు నెలసరి వేతనము 985.40 
గిల్టర్తు. నిరుద్యోగికి అతని పనికాలమున సంపా 
దించదగుదానిలో 80% భృతిగ ఇవ్వబడును. 
8 నుండి 15 ఎండ్లవరకు వయసు కలవారికి నిర్బం 
ధోచిత విద్యావిధానము అమలున ఉన్నది. 8,615 
శిశువిద్యాశాలలలో 4,91,505 మంది; ఓ,285 
(పయిమరీ పాఠకాలలలో 14 64,454 మంది; 


౮ 


ట్రూ 


ర్‌ 


7486 [ప్రపంచ రాజ 


819 (పత్యేక పాఠశాలలలో 76,806 మంది; 
సాధారణ సికండరీ పాఠళాలలు 1.528 లో 
6,26,442 మంది; సాంకేతిక సెకండరీ పాఠ 
శాలలు 9౨,068 లో 1,84,546 మంది; వివిధ 
ఉన్నత పౌఠభాలలు 186లో 88,050 మంది 
విద్యార్థులు కలరు (1970-71). విశ్వవిద్యాలయ 
ములును, అట్టి స్థాయికే చెందిన ఉన్నత విద్యా 
సంస్థలును కలసి మొత్తముమీద 12 ఉన్నవి. 
అందలి విద్యార్థిసంఖ్య దాదాపు 120 వేలు (1971), 
దేశ మునందలి ఉ త్తమ [గంథాలయములు హేగ్‌, 
ఆమ్‌స్టర్‌ డామ్‌, లీడెన్‌, ఉపెక్స్‌, [గోనింజెన్‌ 
నగరములందు కలవు. వీని అన్నింట హేగ్‌ నంద 
లిది [ప్రముఖము; అందు 9 లక్షల సంపుటములును, 
80 వేల [వాత పతులును కలవు. దేశమున లిలిర్‌ 
మ్యూజియములు కలవు. అందు (పముఖములగు 
౨8 లో హేగ్‌న 5, లీడెన్‌న 4, రోటర్‌డామ్‌లో 
8, ఉటెక్స్‌లో 2 కలవు. డినపృతిక అనునది 
[ప్రపంచ మున తొలుతగ ఈ రాజ్యముననే వెలువడి 
నది. అటుల 1858 లో వెఒవడిన ఓ పె_క్తే వోర్‌ 
లెమిస్కే కౌరాంట్‌ అనునది, ఇపుడు హార్‌ 
లెమి స్కై కౌరాంట్‌ అనుపేరున |పచారమున 
ఉన్నది. దేశమున పతీకా స్యాతం| తరము కలదు, 
84 చినప, తికలు పచారమున ఉన్నవి; వాని 
పాఠక సంఖ్య 41 లక్షలు, దినపత్రికలలో 'ఆమ్‌ స్టెర్‌ 
డామ్‌నుండి వెలువడు డి టెల్మిగాఫ్‌ అనుదానికి 
ఎక్కువ [ప్రచారము కలదు. దేశమున ఆరోగ్య 
రక్షణకై (ప్రభుత్వముచేయు నిరంతర కృషివలనను, 
పొష్టికాహారమువలనను జీవిత కాలవ్యవధి కమేణ 
పెరుగుచున్నది. అపేక్షిత జీవితకాల వ్యవధి పురు 
షునకు 71.1 సంవత్సరములు; స్రీకి 74.7 సం. 
(1965). సాలున మరణములసంఖ్య 1,000 8 8.2 
(1968). 67,250 శయ్యా సంఖ్యగల £65 ఆసు 
పతులుకలవు; అందలి వైద్యసంఖ్య 14774. 850 
మంది |పజలకు ఒక డాక్టరు చొప్పున కలరు 
(1967). 


సర్వస్వము 


12. యాతా సొ. : దేశపు ఆర్థిక వ్యవస్థలో 
యా తికులవలన వచ్చు ఆదాయమునకు ప్రముఖ 
స్థానము కలదు. విదేశములలో సెక్కింటికి చెందిన 
వారికి వీసాలు ఆక్కరలేదు; పాస్‌ పోర్టులు చాలును, 
1968 లో యా[తికులవలన దేశమునకు 116.6 
కోట్ట గిల్హర్త ఆదాయము లభించినది; ఆ సంవత్స 
రమున 19,28,900 మంది విదేశీయులు దేశమును 
దర్శించిరి. 


1తి. ప్రసిద్ధ పౌరులు : |క్రీ. శ. 15వ శతా 
బిలో రూపొందిన ఈ దేశము తదాదిగ రాజకీయ, 
సాంస్కృతిక రంగములందు (ప్రపంచ ఖ్యాతిగాంచిన 
పలువురు [ప్రముఖులకు జన్మభూమియైనది : 
1. ఆధునిక నెదర్‌ లాండ్స్‌ సంస్థాపకుడుగ పెరొం 
దిన విలియమ్‌ ఆఫ్‌ ఆరంజి (1588-1584); 
2, డెసిడేరియస్‌ ఎరాస్మస్‌ (1465-1586): మాన 
వతావాద జనకుడుగను, రచయితగను పేరొందిన 
వాడు; 8. హూగో |గోషియస్‌ (1588-1645) : 
న్యాయశాస్త్రవే త్ర, రాజనీతిజ్ఞుడు, అంతర్జాతీయ 
న్యాయళాస్త్రమునకు తొలిరూపమును కల్పించిన 
వాడు; 4. రెంబాంట్‌ (1606-1669) : విశ్వ 
విఖ్యాతిని ఆర్జించిన చి తకారుడు; ర్‌, కిస్టియాన్‌ 
హుయ్‌గెన్స్‌ (1629-1696) : భౌతిక శాస్త్రవేత్త; 
గ ణీతజ్ఞుడు; 6, విన్సెంట్‌ వాంగో (1858-1890): 
సుపసిద్ద చి తకారుడు; 7. జాన్‌ ఫీటర్‌సన్‌ స్వీన్‌ 
లిక్‌ : వాగ్గేయకారుడు, సంగీత కాస్రాధ్యాపకుడు; 
8, జోహాన్‌ రుడాల్స్‌ తార్‌ బెక్‌ (1798-1872): 
రాజసీతివే త్త; రాజ్యాంగ విధాన రచయిత. 


ఈ దేశవాసులలో 10 మంది 1901 మొదలుగ 
ఇప్పటివరకు నోబెల్‌ బహుమతిని ఆర్జింపగలిగిరి, 
1911 లో శాంతిసాధన కృషికై తోబియన్‌ మైకెల్‌ 
కేరెల్‌ అస్సర్‌ (1888-1918) నోబెల్‌ బహు 
మతిని ఆర్టించెను. 


గ 10 20 30 40 $50 
ME WERE Wek We Pe | 


పటము 14. 


కవలిగియుండగ ఆవి రెండును కలయుచోట, నడు 
మన పసిమి, ఎరుపు, నీలి, తెయుపు వన్నెలతో 
ఆఅలంక్కతమగు జాతీయ యోఛలాంఛన చితను 
కలది; జాతీయ గీతము : ఆ పోర్చుగీసే అను 
నది; నాణెము: ఎన్కుడో; ఇది 100 సెంట్‌ 





వోలుగ విభ కము; 25.75 ఎన్ముడోలు 
=రు 7.50; కొలతూకములు : మెటిక్‌ విధాన 
పువి. కాలగణన: పగలు lక గం. =భారత 
దళ మిన సా,.శ గం. 20 ని; 

1 ఉనికి మొ: యూరపు ఖఇండమున 
ఆత౭ంత వకొమ పాతమున, 611.9890 ప. 


429 4. ఆ. రేఖలమ నను (579 కిమీ.) 
కుదుకుకొనియున్న ఈ దేశమునకు పశ్చిమ, దత్‌ 
అములందు అట్లాంటిక్‌ మహాసముదము; తూర్పు, 
త లందు స్పెయిన్‌ దేశము సరిహద్దుఐందు 
ఉన, వి. ఐవీఏయన్‌ ఏపకల్పపు పశ్చిమ తీర 
'పాంతమున అధికభాగమును లోగొచిన ఈ దేశపు 
సము డతీరపు నిడివి 800కిమీ. ఇదిగాక దేశ తీర 


9 
Ha 
aX 
గ 


స 


మునకు పశ్చిమమున 1,230 కిమీ ల దూరమున 
నెలకొని అజోర్స్‌ దిాాపనముదాయము అని వ్యవ 


ముల 


హృతమగు 9 దీవుల గుంపును (వైశాల్యం 1,278 
చ. కిమీ; తీరమునకు నైరుతిన 960 కిమీ. ల 
దూరమునఉన్న మదీ5ా, పోర్టో సాంటో దీవులు 


728 చ. కిమీ.) ను రా జ్యాంగ రీత్యా ఈ దేశమున 


రిఉన్నవి. తి అన్నింటితోకలసి దేశపు మొత్తపు 
కాల్యము 91,681 చ. కిమీ. 


Pie 


th 


(ey 


దేశ భూతలమున 71.4. వైశాల్యము 896 
మీటరుల ఎత్తునకు తగ్గియున్నది; 12. భూమి 
700 మీటరుల ఎత్తునకు మించి ఉన్నది. దేశము 
నందలి నదులలో మిన్లో, దౌరో, తాగస్‌, గార్రిడి 
యానా నదులు [ప్రముఖములు; ఇవి అన్నియు 
స్పెయిన్‌లో జన్మించి, ఈ దేళమున [ప్రవహించు 
చున్నవి, వీనిలో ఈ దేశమున ఎక్కుువదూరము 
(820 కమీ.) [పవహించునది దౌరో. తాగస్‌నదికి 


ఉత్తర భూమియందు దేశపు పర్వత శేణులు 


748 [పపంచ రాజ్య సర్వస్వము 


(పెనేదా, గెరెజ్‌, మారావ్‌, మాంటిమూరో, ఆకోర్‌, 
లౌసా కలవు. ఈ శణులు ఉ తరమునుండి 
దక్షిణదిశకు వ్యాపి చిన , దేశమునందలి ఆత్యు 


ల 
నత పరంత శిఖరము ఎసేలా (1990 మీ.). 
యం మ యో 


ని. శీతోష్ణస్థితి మొ. : దేశము మొ త్తముమిద 
సమశీతోష్ష పరిధిలోనే ఉన్నను (పాంతములనుబట్టి 
ఇందు మార్పులు కననగుచున్నవి. ఉత్తర [పొంత 
మున సాగరిక శీతోష్టస్టితి కలదు; అచట గీష్మ 
రువు సైతము చల్లగ ఉండును, నీతకాలమున 
వానలు (సాలున సరాసరిన 125 నుండి 1౯0 
నెం. మీ. వరకు కురియును; అచట ఆంతటంతట 
హిమపాతమును కలదు. మధ్యదేశమున ఎండకాలము 
వాధాసంజనక ముగ ఉండుకు; శీతకాలము మా తము 
హాయిగ ఉండి, వానలు (సాలుసరాసరి 50 నుండి 
5 సెం. మీ. వరకు) కరియును. దక్షిణ [వాంత 
మున గాలి పొడిగా ఉండి, 
మా తము సాలున 50 సె. మి. కు మించి వర్షిం 
చును, మొ తముమీడ సరాసరిన జులైలో (0° ఫా; 
జనవరిలో 405 ఫా. ఉష్ణో గత ఉండును. ఉత్తర 
(వాంతమున ఓకు. వీచి, పెన్‌, చెస్ట్‌నట్‌ వ 


ముల అడపులు కలవు; మధందశమున గరిక పట్టు 


తీర్యహంతమున 


వృక్షజాతులును కనకను జ. ఉరుపొదతుకు, గరిక 
పట్టులును కడమ మూమియందు కలవు. వన్యజంతు 
వులు లేనేలేవు. తీళజలములందు మత్స్య సంపద 
అధికముగ కలదు. 


త్రీ, జనసంఖ్య మొ. : దేశపు జనసంఖ్య 
86,68,267 (1970); జనసొం|దత చ. కిమీ. కు 
94 6. దేశపు ననరములలో లిస్పన్‌ (జనసంఖ్య 
10,84,141), రకర (8,10,487, లెక్కింప 

టబ ) 

దగినవి. దేశమున చార్మితక గతిలో అంతటంతట 
వచ్చిచేరిన వీసిషియన్‌,. రోమన్‌, జర్మన్‌, మూర్‌, 
యూద, బర్బర, కెల్టు జాతులు సమ్మిశితము 


చెందుటవలన ఇచటి [పజానీకము రూపొందినది. 
దేశమున ఆల్పసంఖ్యాకవర్లము ఏదియు లేదు. దేశ 
భాష పోర్చుగీజు. 97% (పజలు రోమన్‌ కేతలిక్‌ 
సం[పదాయపు క్రై స్తవులు. కడమ వారిలో (పొటె 
స్టంట్‌ సం్యపదాయపు క్రై స్తవులును, యూదులును 
కఐరు; వీరిలో యూదులు లిస్బన్‌, ఓపవోర్టో నగ 
రములందు మా|తమే వసించుచున్నారు, 


4. నమాచార సొ. : దేశమున తపాలా, 
తంతి, చెరిఫోనుల వసతి తగినంతగ కలదు. తంతి 
ఆవీసుల సంఖ్య 1,702; చెలిఫోనుల సంఖ్య 
8,09,880. బాడ్‌కాస్టింగ్‌ సైషనలు 84, పెలి 
విజన్‌ సైషనులు 18 పనిచేయుచున్న వి. పోర్చుగల్‌ 
ముఖ్య భూ భాగ మును, అజోర్సు, మదీకాలతోను 
(గేట్‌ (బిటన్‌, ఉతర దక్షిణ అమెరికాలతోను, 
పశ్చిమ దక్షిణ ఆ|ఫికాలతోను అనుసంధించు కేబుల్‌ 
వసతి కలదు (1971). 


ర. యాన సొ. దోపు రోడ్డ నిడివి 
80,501 కిమీ.; ఇందు 1,648 కిమీ. అజోర్స్‌ 
దీవులలో ఉన్నది. రోడ్డలో దాదాపు సగభాగము 
అత్యున్నత స్థాయికి చెందినది. రైలుమార ముల 
నిడివి 8,568 మీ. లిస్పస్‌, ఓ పోర్టోలలో ఉత్తమ 
ములగు హార్చరులు కలవు. దేశపు వర్తక నౌకా 

శమున నౌకల సంఖ్య 152; వాని (ప్రమాణము 
8,22,888 టన్నులు. లిస్ఫననుండి వివిధ పశ్చిమ 
యూరవీయ  రాజధానులకును న్యూయార్క్‌, 
బాస్టన్‌, మాం|టీల్‌, రియో డి జసీరోలను విమాన 
యాన వసతి కలదు. ప్రాదేశికరీతినిబట్టి లిస్పన్‌ 
లోని పో ర్రెలాకు, అజోర్సులోన సాంతామారి యా 
విమాన్నాశయమునకు, ఆంతర్జాతీయ విమానయాన 
మున ఎక్కువ పాముఖ్యము కలదు. 

6. చరిత : |ప్రొచీన కాలమున ఈ దేశమును 
తత్పరిసరములును కలసి లూసిటేనియా అని 
వ్యవహరింపబడెడివి. ఈ దేశవాసులనె అంత 


పోర్చుగల్‌ 149 


టంతట కెల్టులు, గాతులు, రోమములు, మూరులు 
దండయా[తలు జరపి, వలసలను నెలకొలిపి [కమ 
ముగ దేశీయులలో కలయుటవలన దేళ పజల జాతి 
మత సంస్కృతులందు విపరీతమగు మార్చుకలిగి, 
పం డెండవ శతాబ్ది మధ్యభాగ మునకు ఓక [కొత 
జాతి అవతరించినది. అప్పటిలో ఆ |పాంతమున 
[పముఖతను ఆర్జించిన పోర్ట్‌ కేఠే (పస్తుళపు 
ఓపోర్టో) ను బట్టి పోర్చుగల్‌ అనుపేరు దేశమున 

కలిగినది. [కీ ఈ. 1189 లో ఆల్బన్ఫో అను 
(ప్రభువు పాలనమున దేశము సంతం|త రాజ్యమగ 
ఏర్పడి, 18 వ శతాబ్ది మధ్య భాగమున దేశమునకు 
నిర్జిష్టములగు సరిహద్దులు ఏర్పడినవి. 1885 టో 
ఈ దేశపాలకులు స్పెయిన్‌ను ఓడించిరి. ఇంగ్లాం 
డుతో రాజకీయ మైతి 1888లో ఈ దేశమునకు 
కుదిరినది. ఆ ఒడంబడిక ఈనాటికిని అమలున 
ఉన్నది. 15 వ శతాబ్దిలోని పాలకుని రుమారు 
డగు హెస్‌ సు[పసిద్ధ నాకాయానళాస్త్ర నిష్టాతుడు 
అతడు ఆనాటి యూరప్తునందలి [ప్రముఖ ప 
శిక, ఖగోళ విజ్ఞానులను, నౌకాయాన వేత్తలను 
తన ఆస్థానమున సమీకరించి, దేశాన్వేషణకై తగు 
విజ్ఞాన (పతిప త్తి కలిగిన నావికులతో నౌకాదళము 
లను పెక్కు_డిశలకు సము చముల'పై పంపెను. ఆ 
దళముల కృషివలననే పూర్వ, పశ్చిమార్ధ గోళము 
లందలి పలు పాంతములకు పోర్చుగల్‌ నుండి రాక 
పోకల తెరువులు గూపుగొనుటయు, [పపంచ వివిధ 
ఖండములందు ఆటనట పోర్చుగీజుల వలసల స్థాపన 
వలన పోర్చుగీజు సా మాజ్యము రూపుగొనుటయు 
జరిగినవి. 15, 18 శోతాబ్దములు ఈ దెశ చరితలో 
సువర్ణ యుగముగ పేగుగన్నవి. విశాల స్నామా 
జ్యపు నలుమూలలనుండి సంపద, మాతృదేశమగు 
పోర్చుగల్‌ కు ఆ కాలమున వచ్చిచేడినది 1580 లో 
వారసత్వ రీత్యా స్పెయిన్‌ దేశపు పాల'పనికి పోర్చు 
గల్‌ సం[కమించినను, 1840 లో జరిగిన విప్రవము 
వలన వేరొక రాజవంశ పృ ఆధగర్యవమున దేశము 


స్వుతం|తమెనది. LT le శ తాబ్దములు దేశ చరి 
తలో రజతయుగముగ లెక్కకు వచ్చినవి. 
ఆనాడు కొంతవరకు దేశము సువర్ణయుగ కాలపు 
వైభవమును సంతరించుకొనగలిగినది.  బజిల్‌ 
నుండి నచ్చిచెరిన సంపదవలన లిస్ఫన్‌ నగరము, 
యూరపీయ రాజధానులలో (ప్రముఖ [శణియందు 
స్థానమును ఆర్జించినది,. నెపోలియన్‌ విజృంభణ 
కాలమున, ఇంగ్లండునకు ఈ దేశము అండగ నిలిచి 
నది. ఇటనుండియే బిటిషి సేనలు (ఫించివారి'పై 
దండయా తలను సాగించినవి. కాని 1822లో 
సా్యమాజ్యమునుండి [(బజిల్‌ విడివడి స్వతంత్ర 
మగుటతో దేశపు ఆర్థిక ప్రగతి దెబ్బతినినది. 


1910లో రాజరికమును తొలగించి, |పజలు 
గణతం|త [పభుత్యమును ఏర్పరచుకొనిరి. కాని 
[పభుత్వమున స్థిత లేకపోవుటవలన 1926 లో 
సెనిక నియంతృత్యము ఏర్పడినది. 1982లో 
[ప్రధానమంత్రి కాగలిగిన ఆన్‌టోనియో డి అలివీరా 
సాలజార్‌ అనునతడు ఒక నూతన రాజ్యాంగ విధా 
నమును 1988 లో వెలయించి దేశమున సమాహార 
గణతం[త (కార్పోరేటిప్‌ రిపబ్దిక్‌) |ప్రభుత్వమును 
నెలకొల్చెను. ఇందువలన కేం దీకృతాధికారము 
గలిగ దాదాపుగ ఏకపక్ష |పథుత్వమని అనదగు 


ఒక పరిపాలనా వ్యవస్థ రూపుగొనినది. 1968 


వరకు సాలాజార్‌ |పధానిగ, (పభుత్వమును తన 
అధీనమున ఉంచుకొని నిరంకచుడుగ పాలించెను. 
ద్వితీయ [పపంచ యుద్ధమున మి తరాజ్యములను 
ఈ దేశము బలపరచినది, యుద్ధానంతరమున 
తక్కిన సా మాజ్యములందువలెనే, పోద్చుగీజు 
సామాజ్యమున సైతము వలస [పజల స్వాతంత్య 
ఉద్యమములు చెలరెగినవి. వీనిని దొర్దన్య మార్గ 
మున ఆడచుట కై సాలాజార్‌ కృషిచేసి, ఐ.రా.స. 
యొక్క. నిరసనకు గురిఅయ్యును. భారతదేశము 
నందలి గోవా, డయ్యూ (దివ), దామన్‌ వలస 
స్థావరముల (పజలకు భారతదేశము సాయపడుట 


750 [పపంచ రాజ్య సర సము 


వలన వారు మాతము విముక్తినందిరి (1961). 
సాలాజార్‌, అస్వస్థత వలన, 1968 లో పదవినుండి 
విరమించి 1970 లో మరణీంచెను. ఆతని తరు 
వాత | పధానియిన మార్చిలో చేతానో తన పూరి 
కుని పంథానే అనుసరించెను. అంతట దేశ పజలలో 
నిరంకుశ త్వ్యమునెడల విముఖత |పబలి కల్లోలములు 
చెలరేగగ, సైన్యము అధికారము [గహించి (1978) 
రాజకీయ పక్షముల సలహా సం|పతింపులతో [కమ 
ముగ వలసరాజ్యములకు స్వాతం త్యమును కలుగ 
చేసినది. (చూ; అంగోలా, మొజాంబిక్‌, గినీ _ 
బిస్సావ్‌, కేప్‌వర్టి, సావోటామీ = ఇల్‌ (పిన్సిపీ); 
చీనా తీరమున పోర్చుగీజులకున్న ఒక స్థావరమగు 
మకావో (16 చ, కిమీ.) ను, చీనా కోరినపుడు వళ 
పరచుటకు పోర్చుగల్‌ సన్నద్దతను వెల్పడించినది. 
త్రైమరు దీవిలోని పోర్చుగీజు వలస ఇండోనీసియాకు 
వళ మెనది, ఇటుల స్మ్నామాజ్య బాధనుండి దేశము 
విడివడినను, |ప్రభుత్యమున తగు సైర్యము లేక 


పదింబదిగ (ప్రభుత్వములు మారినవి, కడకు 
1976 ఏ వీల్‌లో దేశమున _పజాస్యామిక రీతిలో 
ఎన్నికలు జరిగి |పజాస్వామిక |పభుత్యము 
ఏర్పడినది. 


7. పరిపాలన : చేతానోను పదవినుండి తొల 
గించిన తరువాత ఏర్పడిన నూత్న రాజ్యాంగ విధా 
నమును అనుసరించి, దేశపు |పభుత్యాధికారము 
ఆధ్యతునియందును, 258 సభ్యులుకల శాసనసభ 
యందును న్య స్త్రము, అధ్యక్షుని పదవీకాల పరిమితి 
ఏడేండ్లు; శాసనసభకు నాలుగేండ్డకు ఓకసారి ఎన్ని 
కలు జరుగును, దేశమున 4 రాజకీయ పక్షములు _ 
సోషలిస్ట్‌, పాపులర్‌ డెమో[కాట్స్‌, సోషల్‌ 
సెంటర్‌ డెమో కాట్స్‌, కమ్యూనిస్ట్‌ పక్షములు _ 
పనిచేయచున్నవి. _ లిస్ఫన్‌లోని సు పీమ్‌కోర్టు 
ఆధ్వర్యవమున వివిధ సోపానరీతులను అనుసరించి 
న్యాయ నిర్వహణ సాగుచున్న ది, 


ర. దేశరక్షణ: పౌరులలో 21 నుండి 45 
ఏండ్ర వయనుకలవారు త్రివిధ సేనలలో కొంత 
కాలము తప్పక శిక్షణను పొందవలయునను నియ 
యము కలదు. దేశపు భూతల సైనిక సంఖ్య 
1 79,000 (1978); నౌకా సేనలోని సైనికసంఖ్య 
19,000 (1972); ఈ సేనకు 4 జలాంత ర్లాము 
లును, 6 _ఫిగెట్టును, తకు్కు_విధనుల యుద్ధ సహో 
యక నౌకలు 156 కలవు. జాయు సేనలో 21,00 
యోధులు కలరు; ఆందలి వివిధ విమానముల 
సంఖ్య దాదాపు 800 (1978). 


9. అంతర్జాతీయ సం. ; ఐ.రా.స. యందును, 
దాని (పత్యేక అనుబంద సంస్థలందు దాదాపుగ 
అన్నింటను, ఉతర అట్లాంటిక్‌ రక్షణ వ్యవస్థ 
యందును, ఈ దేశమునకు సభ్యత్యము ఉన్నది. 
పరస్పర ఆర్థిక సహకారపు ఒడంబడికను ఒకదానిని 
1964 లో ఈ దేశము దక్షిణ ఆఫికాతో కుదుర్చు 
కొనినది. భారతదేశ మునందలి పోర్చుగీజు స్థావర 
ములు భారతదేశముతో సంలీనమయినది (1961 
మొదలగ ఆ దేశముతో పోర్చుగల్‌ దౌత్య సంబంధ 
ములను రద్దుచేసి కొనినది; కాని 1974 లో పోర్చు 
గల్‌న ఏర్పడిన నూత్న [ప్రభుత్వము దౌత్య 
సంబంధి ములను పునరుద్ధరించుకొనినది, 


10. ఆర్థిక రంగము : ద్వితీయ [ప్రపంచ 
యుద్ధము తరువాత దేశపు ఆర్థిక వ్యవస్థ కొంత 
పురోగమించినను 44% కార్మికశ క్రి ఇప్పటికిని 
వ్యవసాయముననే వినియు క్రమగుచున్నది. పెట్టు 
బడి, యంతములు, ఎరువులు తగినంతగ లేక 
పోవుటవలన ఆ రంగమున ఆళించినంతగ అభివృద్ధి 
కన్పట్టుటలేదు. దేశపు తలసరి సాలీనా ఆదాయము 
4/9 యు, సై. డాలరు (1966) దేశ భూతల 
మున 45% వ్యవసాయమున ఉన్నది. వ్యవసాయో 
త్పత్తులలో గోధుమ, మొక్కజొన్న, ఓట్లు, బారి, 
రె, వరి, చిక్కుళ్ళు, ఉరలగడ్డలు (ప్రముఖములు; 


పోర్చుగల్‌ 751 


ఇవి దేశావసరములకు తగినంతగ చాలకున్నందున, 
కొలదిగ ఆహార వస్తువులను దేశము దిగుమతిచేసి 
కొనుచున్నది. పండ్లలో ఆలివ్‌, అత్తి, సీమబాదం, 
దాక్ష పముఖ ములు, మదీరాయు, దౌరానదీ 
|పాంతమును (దాక్ష సారాయపు ఉత్పత్తికి 
శేరొందినవి; ఇందు అధిక భాగము ఎగుమతి ఆగు 
చున్నది. పశుసంపద తగినంతగ కలదు; అందు 
వలన లభించు ఉత్పత్తులు దేశావసరములకు సరిపోవు 
చున్నవి. మత్స్యపరిశమను అవలంబించి 88,581 
మంది జీవించుచున్నారు. ఆ కృషిలో 9 347 
బోట్టు పాల్గొనుచున్న వి. 1971 లో 25,279 
టన్నుల చేపలు ఎగుమతియెనవి. అటవీక్ళషి పలు 
వురకు బీవనాధారము. విరడాలకు పనికివచ్చు 
జీలుగుమాను (కారు) ఈ దేశమున విరివిగ 
కలదు. (పపంచ దేశ ములం దన్నింట ఈ మానును 
ఎగుమతి చేయుటలో ఈ దిశ పది అగస్థానము. 
ఎగుమతుల విలువలో 10% దీనివలన లభించును; 
యతక్షధూపము (రెజిన్‌) టర్పెన్‌ చెయిన్‌ తక్కిన 
వృక్షోత్సత్తులలో పముఖములు. ఖనిజములు విరి 
విగ లేవు; కాని ఉన్నవానిలో టంగ్‌ స్టన్‌ , తగరము 
ముడిఇనుము, బొగ్గు, లిగ్నైట్‌, రాగి పేర్కొన 
దగినవి. టంగ్‌ స్టన్‌, తగరము ఎగుమతి అగు 
చున్న వి, దేశపు విద్యుదుత్స త్రి 708.5 కోట్ట కివా, 
(1971). ఎరి|శమలంగు కార్మిక శ క్రిలో 20 9% 
మాతమే వినియ క్రము. అయినను జాతీయ సమవ్షి 
సంప త్తికి దీనివలన ఎక్కు.వ సమకూరుచున్నది. 
జపుళీ పరిశ్రమ, దెశపరి శమలలో అతి పాచీనము; 
గాజు, సిమెంటు కాగితము, రబ్బరు, రసాయన 
ములు, జీలుగు ఉత్పత్తులు, ఆహారము - అనువానికి 
చెందిన పరిశమలును కలవు. భారీ పర్మిశమలు 
లేవు. ఎగుమతులలో జవుళీ, [దాత సాగాయము, 
జీలుగుమాను ఉత్పత్తులు, చేపలు, ముఖ్యములు; 
దిగుమతులలో యం[తములు, మోటారు వాహన 
ములు, వైద్యుతిక యంత సామి, ముడి పత్తి, 


ఇనుము, ఉక్కు, పెటోలియం ముఖ్యములు. ఎగు 
మతుల విలువ $,02,48,815 వేల ఎస్సు డోలు; 
దిగుమతుల విలువ 5,24,16,220 వేల ఎస్కు డోలు 
(1971) బడ్జెటరీ వ్యయము 1,96,50,082 వేల 
ఎస్సు_డోలు (1971). 


11. సాంఘిక రంగము: (ప్రజలకు తగినంత 
గృహవసతి లేదు. 1945 మొదలుగ ఈ లోటును 
పూరించుటకు కృషి జరుగుచున్నను తగినంత పురో 
గతి కన్నట్టదు. ఉన్న గృహములలో వీ0% కు 
లోపుగ మాత్రమే సిటి వసతులను, 40౫ మా|తమే 
విద్యుత్‌ వసతులను కలిగిఉన్న వి. పజలలో 70% 
అక్షరాస్యులు (1970). దేశపు 17,018 (పయిమరీ 
పాఠశాలలలో 9,92,446 మంది; 1,150 మాధ్య 
మిక పాఠశాలలలో 1,58,710 మంది విద్యార్థులు 
కలరు మూడు విశ్వవిద్యాలయములు కలవు; వీనిలో 
అతి సనాతనమగు కోయింబా విశ్వవిద్యాలయము 
1,290 లో సంస్థాపితము. విశ విద్యాలయములందు 
అన్నింటకలసి విద్యార్థిసంఖ్య 883 860 (1970.71). 
ఇవిగాక 9,881 విద్యార్థులుకల సాంకేతిక విశ్వవిద్యా 
లయము కలదు. దేశమునందలి 200 (గ్రంథాలయము 
లలో లిస్పన్‌లోని నేషనల్‌ లె|బరీ, అకాడమీ 
లై (బరి; కోయింబాలోని యూనివర్సిటి లై బరీ, 
ఓపోర్టోలోని మునిసిపల్‌ లై[బరీ పముఖములు. 
105 మ్యూజియములు కలవు; వానియందు లిస్బన్‌ 
లోని లలితకళల మ్యూజియం, బెలోమ్‌లోని చర్చి 
మ్యూజియమ్‌, బతల్‌ హాలోని మ్యూజియం గణ 
నీయములు, శి! దినపతికలు దేశమున (ప్రచార 
మున ఉన్నవి. వానిలో 9 లిస్పన్‌ నుండి వెలువడు 
చున్నవి. వానియందు లిస్పన్‌లోని దయారియో 
డి నోటీసియస్‌ విపుల (ప్రచారము కలది 1967 లో 
దేశమున 55,528 శయ్యలుకల 668 ఆసుషతులు 
కలవు; వైద్యసంఖ్య 7,888 (1,200 మంది పౌరు 
లకు ఒక వైద్యుడు). 


752 పపంచ రాజ్య సర్వస్వము 


12. యా | తా నొ. : విదేశీయ యాతికుల 
వలన దేశమునకు విశేషాదాయము లభించుచున్నది. 
1971 లో దేశమును శీ9 లక్షల విదేశీయులు దర్శిం 
చిరి; దేశమున వారు 886.8 కోట్ల ఎస్సు_డోలను 
వెచ్చించిరి. 


కేతి. (పనిద్ద కౌరులు: |. హీ రాకుమా 
రుడు 1894-1460): పోర్చుగీజు సా[మాజ్యము 
నకు పునాదులనువేసిన |పతిభావంతుడు, విజ్ఞాన 
శాస్త్రవేత. 2. బార్తులోమ్యూ డయస్‌ (1450 - 2 
1500): గుడి హోప్‌ ఆగమును చుట్టిన తొలుతటి 
పాళ్చాళ్యుడు; లీ. వాస్కో డ గామా (ర, 1460- 


1524). ఇండియాకు సము[దపు బాటను కనుగొని, 
ఆ దేశమున పోర్చుగీజు సామాజ్యమునకు అంకు 
రార్పణ చేసినవాడు; 4, ఫెర్డినాండ్‌ మెజెల్లాన్‌ 
(1480-1521): నౌకలో పపంచ మునుచుట్టిన 
తొలుతటి నావికుడు; ల. ఆల్ఫోన్సో డ్రి ఆల్బు 
వ (1458-1515) వ దూర్మపాచ్యమున పోర్చు 
గీజు సా|మాజ్యమును వి స్తరింపజేసినవారిలో పము 
ఖుడు; 6. ఆన్‌టోనియో డి ఆలివీరా సాలజార్‌ 
(1889-1970): పోర్చుగలును నిరంకుశముగ 
85 సంవత్సర ములు పాలింపగలిగిన పధాని; 
రాజనీతిజ్ఞుడు. 


15. పోలండ్‌ 


ముఖ్యనగరము : వార్సా; జెండా : తెలుపు, 
ఎరుపు ఆడ్డుచారలు సమాన [ప్రమాణములలో పె 
నుండి దిగువకు ఆమరినది; జాతీయ గీతము: 


~ a sat కి - _ రే 
inn టల ram చంపల లవ లన వలని య 
వనమాల నన లవ నవనవ ననన వా 
వడక చమ మ్తనుననన ను = RM ననన నవన్‌ nT tout సర 
mt mmr) 
= మ TT ననన ా 


నంటు. 


పటము 15. 


జెషెజే పోల్‌ స్కా నీ జిన్‌ స్టా (పోలండు ఇంకను 
అంతరించలేదు) అనునది; నాణెము ; జలోటీ; 





ఇది 100 [గాస్‌ జీలుగ విభ కము; 4 జటోలీలు 
= రు. '/.50; కొలతూక ములు: మెటిక్‌ విధాన 
పువి; కాలగణన : సా. 1గం. = భారతదేశ 
మున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : తూర్పు, పశ్చిమ యూర 
పుల మధ్యన 49°_54°50 ఊ. అ. రేఖల 
మధ్యను, 14°07 _ 24°08 తూ.తు రేఖల 
మధ్యను కుదురుకొనిఉన్న ఈ దేశమునకు తూర్పున 
సోవియెట్‌ రష్యా, దక్షిణమున జెకో స్టోవాకియా, 
పశ్చిమమున తూర్పు జర్మనీ, ఉత్తర దిశన బాల్టిక్‌ 
సము[ దము సరిహద్దులందు ఉన్నవి. భూతలపు 
సరిహద్దు నిడివి 8,014 కిమీ.; బాల్టిక్‌ తీరపు నిడివి 
524 కిమీ. దేశపు వెశాల్యము లి,12,700 
చ. కిమీ, దేశ భూతలము చాలవరకు చదునుగ 
నుండి, ఆడవులు విశేషముగ కలవు. మొ తపు 
వైశాల్యమున 27%ను అడవులు ఆ|కమించి 
ఉన్నవి, ఆ సంఖ్యాక ములుగ ఉన్న చిన్నవియు, 


సోలండ్‌ 758 


పెద్దవియునగు సరసులును నదులును దేశపు (పకృ 
తికి రమణీయతను కల్పించుచున్నవి. ఒక హెళ్టేరు 
వై శాల్యమునకు పెబడిన సరసులు 9,800 కలవు. 
వానిలో స్నియర్‌ ద్వీ అనునది వె కాల్యమున మిన్న 
(110 చ. కిమీ )i హన్స్‌జా అనునది లోతున 
గొప్పది (108 మీ.); నదులలో విస్తులా, ఓడర్‌, 
వారా, బగ్‌, నారూ, సాన్‌ నదులు [పముఖములు; 
ఇవి అన్నియు బాల్టిక్‌ సముదమున చేరుచున్న వి. 
దక్షిణపు సరిహద్దున రెండు పర్వత [ శేణులు - 
కొర్పేతియన్‌, సుదేతెన్‌ (శేణులు - కలవు. వీనిలో 
తొలుతటిదానికి చెందిన త్మతాస్‌ పర్వతమునందలి 
దీన్సీ (2,499 మీ ) శిఖరము, దేళపు అత్యున్నత 
నిఖరము. దేశమున అత్యధికథాగ పు ఎత్తు చాల 
తక్కువ; సరాసరిన భూమి ఎత్తు 178 మీ. దక్ని 
ణపు మరకభూములు సారవంతమగు వం(డుమట్టికి, 
ఖనిజ నిక్నేపములకు పేరుగన్నవి. 

2: శీతోష్ణస్థితి మొ. : దేశము సమకశీతోష్ష 
మండలమున ఉన్నది. సాలీనా సరాసరి ఉష్ణోగత 
ఓ5? ఫా.; ఎండకాలపు సరాసరి ఉష్ణోగత 60° ఫా; 
చలికాలమున అది 48° ఫా. వానలు ఎ3డకాలమున 
పడును. సాలీనా వర్షపాతము నిమ్న భూములందు 
49 సెం.మీ; పర్యత పా_తములందు 132 
సెం.మీ. సాలీనా సరాసరి వర్షపాతము 60 
సెం.మీ. నుండి 50 సెం. మీ. వరకు మారు 
చుండును. పశ్చిమ, ఉత్తర, మధ్యయూరపులందలి 
వృక్ష, జంతు సంతతులే ఇచట ఉన్నను పొంత 
వె విధ్యమునుబట్టి వానియందును మార్పు కననగు 
చున్నది వృక్ష్నజాతులలో 70% సూచ్యుగ జాతి 
కిని, తక్కినవి ఆకురాలు జాతికిని చెందినవి; 
తొలుతటి వానిలో పైన్‌ వృక్షములును, రెండవ 
జాతిలో భూర్ణ, వీది, ఎల్‌ వృక్షములును విరివిగ 
కన్సట్టును. ఆడవిపిల్లి, కారెనుము, అడఎ గురము, 
అడవి మేకతప్ప తక్క్‌న వన్యజంతువులు లేవు, 
పక్షి, మత్స్య, కీటకశాతులు విరివిగ కలవు. 


[4] 


తీ. జననంఖకి మొ : దేశపు జనసంఖ్య 
8,25,89,000 (1970, డిసెంబరు). జనసాందత 
చ. కిమీ. కు 105. ఇందు కతి నగరములలో 
వసించుచున్నారు. నగరములలో వార్సా (జ సం. 
18,56,000), లోడ్డ్‌ (7,74,000), [కాకో 
(6,10,000), రోక్టా (5,42,000), పోజ్నాన్‌ 
(4,86,000); గాన్‌స్‌ (8,78,000); షేజెసిన్‌ 
(8,50,000), కటోవిచ్‌ (8,09,000) [ప్రముఖ 
ములు, పెవానితోచేరి లక్షకు పెబడిన జనసంఖ్య 
కలిగిన నగరములు 24 కలవు. పోల్‌ జాతికిచెందని 
అల్పసంఖ్యాక వర్గములు 2% మాతమే కలవు. 
దేశీయభాష పోలిష్‌. ఇది స్టావ్‌ భాషా కుటుంబము 
నకు చెందినది. దేశీయులలో పలువురకు జర్మన్‌, 
రకయన, ఇ" గ్రీష్‌ భాషలతోడను, తక్కిన 
స్టావిష్‌ భాషలతోడను, తర తమ భేదములతో పరి 
చితి కలదు. దేశీయులలో మతముల వ్యాప్తిని 
గురించి సాధికార సంఖ్యా వివరములు లేవు; కాని 
9% |పజలు రోమన్‌ కేతలిక్‌ సం[పదాయపు 
క్రై సవులు; తక్కినవారిలో రషియన్‌ ఆ ర్తడాక్స్‌ 
చర్చివారును, దాదాపు 31,000 యూదులును 
కలరు. మత స్వాతం్యత్యము చట్టరీత్యా కలిగింప 
బడినను, మత్యపసక్రి ఎట్టిడియు లేని సమాజమును 
నిర్మించుటయే (పస్తుత (ప్రభుత్వపు ధ్యేయము. 


4&. నమాచార సా : 1971లో దేశమున 
7,656 తపాలాఫీసులు కలవు; తంతి పెలిఫోను 
నౌకర్యములును విరివిగ కలవు, (పభుత్వము 24 
తరంగ [పమాణములకై రేడియో |పసారములను 
నిర్వహించుచున్నది. 19 చెలివిజన్‌ సైషనులు పని 
చేయుచున్నవి. 


5, యాన సొ.: దేశమున ఉత్తమ శేణికి 
చెందిన రోడ్డు 1,82,806 కిమీ. ల నిడివిన కలవు. 
రైలుమార్గముల నిడివి 28,421 కిమీ.; ఇందు 
4,010 కిమీ. ల దూరమున విద్యుత్‌ సహాయమున 


754 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


బండ్లు నడచును, దేశాంత స్థ జలమార్గ ముల నిడివి 
4.068 కిమీ. తీరపు రేవులలో గ్లినియా, గాన్‌ స్క్‌ 
(డాంజిగ్‌), మెజెసిన్‌ |ప్రముఖములు. _ దేశపు 
వ్యాపార నౌకాదళమున 278 నౌకలు కలవు; వాని 
మొత్తపు |పమాణము 14,94,800 టన్నులు. 
(గేట్‌ బిటన్‌, చీనా ఇండోనీసియా, ఆస్టేలియా, 
వియెక్‌నామ్‌ దేశములతోను, కొన్ని ఆ,వీకా, 
లాటిన్‌ ఆమెరికా రాజ్యములతో ను (కమబద్ధరీతిలో 
నడచు సముదయాన వసతులు కలవు. వార్సా 
యందలి ఓశేసీ పిమాన్నాశయమును కేంద్రముగ 
ఇడుకొని “లాట్‌ * అను దేశీయ విమానయానసంస్థ, 
దేశపు పలు |పాంతములకును, విదేశములకును 
విమానయాన వసతులను కల్పించినది. ఇదిగాక 
కొన్ని |పముఖ విదేశీయ విమానయాన సంస్థలును, 
ఓశకేసీని ఆంతర్జాతీయ విమానయానమున ఒక 
మజిలీగా వాడుకొనుచున్నవి. 1972 మొదలుగ 
వార్చానుండి న్యూయార్కునకు నేరుగ విమాన 
యాన వసతి ఏర్పడియున్నది 

6. చరిత: పోలిష్‌ ప్రజలు పియాస్‌ రాజ 
వంశపు ఆవ్వర్యవమున విస్తులా, ఓడర్‌ నదీ పరీ 
వాహ [పాంతమున, పదవళతాబ్టి మధ్యభాగమున 
సువ్యవస్థీకృతులైరి, ఆ శతాబ్ది చరమభాగమున 
డేశీయులందు క్రై స్త్రవమతము వ్యాపించినది; 11వ 
శతాబ్దిలో పవిత్ర రోమక స్నామాట్టువలన ఒక సర్వ 
స్వతం[త క్రైస్తవ రాజ్యముగ పరిగణనను దేశము 
ఆర్జించినది, తరువాతి మూడు శతాబ్బములలో జర్మ 
నులు, తూర్పు స్టావులు, మంగోలులు ఈ రాజ్యముపై 
అంతటంతట దండయా[తలను జరపి, కొన్ని భాగ 
ములను వశపరచుకొనిరి. ఆందులకు తోడుగ రాజ 
వంశికులు తగవులాడుకొని, దేశమును విభజించు 
కొనిరి. ఇట్టి పరిస్థితిలో, 14 వ శతాబ్దియందు 
కాసిమర్‌ యను రాజవంశికుడు తక్కి.నవారిని 
జయించి, జర్మనులు మొదలగువారిని తరిమి, దేశ 
మునకు సమ్మగతను బేకూర్చెను. న్యాయ, పరి 


పాలనా వ్యవస్థలను ఆతడు సుసంస,రితములుగ 
చేసెను. ఆ శతాబ్దాంతమున వై వాహిక బంధము 
వలన, పోలిప్‌, లితూనియన్‌ రాజవంశములు ఏక 
ములై , తతృ్పలితముగ ఆ రెండు దేశములును ఏక 
రాజ్యముగ ఒక రాచరికపు పాలనలోనికి వచ్చినవి, 
ఈ విశాల సొ మాజ్యము బలవ త్రరమె, సాంస్క్ఫృ 
తికముగ, ఆర్థిక ముగ ఎంతయో పురోగమించినది. 
16 వ శతాబ్ది ఆ దేశ చర్మితలో స్వర్ణయుగముగ 
'పేరొందినది. కాని ఆ కాలముననే దేశపు జమీం 
దారులు బలవ త్తరులె రి. వారొక సమష్టి కూటమిని, 
సెజ్‌ ఆనుదానిని, ఏర్పరచుకొని, రాజును నామ 
మాతముగ పదవిలో ఉంచి, అధికారమును అంత 
టిని కైవసము చేసికొనిరి తరువాత రాజును 
ఎన్నుకొను స్మపదాయమును వారు ప్రవెశపెట్టిరి. 
కడకు ఈ విభదముల మూలమున దేశము బల 
హీనముకాగా, రషియా, (పవ్షియా, ఆస్ట్రియాల 
సేనలు 1772 లో దేశమును వశపరచుకొని మూడు 
ముక్కాలుచేసి పంచుకొనినవి. ఆ తరువాత వారిలో 
బలవ్యవ స్థల మార్పులను అనుసరించి 1798 లోను, 
1795 లోను దేశపు పునర్విభజనలు సాగినవి; 
కడకు పోలండ్‌ అనునది నామమా।[త్రావ శిష్టమైనది. 
తమ జాతీయతను పునరుద్ధరించు కొనుటకు హోలులు 
చేసిన తిరుగుబాటులు నిర్దాక్షిణ్యముగ అడచివేయ 
బడినవి. గెలిషియా అను [పాంతము మాత్రము 
కొలదిపాటి ఆంతరంగిక స్వపరిపాలనతో ఆస్ట్రీ యా 
పాలకులకు లోబడి మనినది, పథమ (పపంచ 
యుద్ధమువరకు పరిస్థితులు ఆ విధముగనే ఉండినవి, 


పథమ (పపంచయుద్ధమున పోలులు మిత 
రాజ్యముల పక్షమున సానుభూతి వహించి వరిం 
చిరి. తతృలితముగ ఆ యుద్ధానంతరమున జరిగిన 
శాంతి ఒడంబడిక వలన పోలండ్‌ మరల ఒక 
స్వతంత్ర రాజ్యముగ అవతరించినది. ద్వితీయ 
పపంచ యుద్దకాల మున, నిష్కారణముగ జర్మనీ 
ఈ దెళశముపై పశ్చిమ దిశనుండి దండెత్తినది, 


పోలండ్‌ 755 


(సెపైంబరు I 1989); ఆ వెనువెంటనే సెపైం 
బరు 17న, సోవియెట్‌ రష్యాయు ఈ దేశముపై 
తూర్పుదిశన దండె త్రినది. పోలు జాతీయులు అల్ప 
సంక్యాకులుగ ఉండు [పాంతమును సోవియెట్‌ 
రషాాయు, తకి,_నదానిని జర్మనీయు ఆకమించి 
ఒక ఒడంబడికకు రాగలిగినవి. పోలిష్‌ |పభు 
త్యము, ఆంతట గెట్‌ బిటన్‌ కుపోయి అట |పవాస 
[పభుత్వమును ఏర్పరచినది. హూ లిన్‌, [ప్రజలు లక్షల 
సంఖ్యలో దేశమును విడిచి మ్మితరాజ్యముల సాయ 
ముతో సైనిక దళములుగ సమాయత్తులై పోరాట 
మున పాల్గొనిరి. లక్షలకొలషి |పజలు జర్మనుల 
హింసకు లోనై అంతరించిరి. 


తరువాత యుద్ధగతిలో వచ్చిన మార్చులవలన 
సోవియట్‌ రష్యాతో మితరాజ్యములును చేరి జరిపిన 
పోరాటపు ఫలితముగ కడకు 1945, జనవరి 17న 
వార్సా నగరము సొవియట్‌ పోలిస్‌ సెనతీ సమష్టి 
కృషివలన విముక్తమై, [క్రమముగ దేశమంతయు 
స్వతం[త మైనది, ఆదివరకే విముక్త [పాంతమున 
సోవియెట్‌ రష్యా సాయముతో పోలిష్‌ విముక్త 
సమితి ప్రభుత్వము ఏర్పడినది తరువాత జరిగిన 
చర్చల ఫలితము గ, లండనునందలి (పభుత్వ 
(పతినిధులకు తగు పాతినిధ్యముతో ఈ |పభు 
త్యము సర్వాధికార ములను [గహించినది. మిత 
రాజ్యముల నిర్ణయపు ఫలితముగ ఓడర్‌, నీసీ నదీ 
రేఖ జర్మనీకిని, పోలండునకు మధ్య సరిహద్దుగ 
నిర్ణయింపబడినది, ఈ సరిహద్దును తూర్పు జర్మనీ 
1958 లోను, పశ్చిమ జర్మని 1970 లోను 
గు ర్రించినవి. 


దేశాధికారమున, [కమగతిలోవచ్చిన మార్పుల 
వలన 1947న కమ్యూనిస్ట్‌ పార్టీ దేశమున సర్వాధి 
కారములను చేపట్ట గలిగినది. ఆ పార్టి ఆధ్వర్యపు 
పభుత్యమువలశ దేశము వ్యావసాయికముగను, 
పారిశ్రామిక ముగను ఎంతయో పురోగమించినది. 


7. పరిపాలన: 1952 లో ఆమోదితమైన 
రాజ్యాంగ విధానమును అననరించి పాలనాధి 
కారము సెజ్‌) అనబడు శాసనసభయందును, 
[పభుత్వ మండలియందును న్య స్తము. 'సెజ్మ్‌నకు 
నాలుగేండ్లకు ఒకసారి ఎన్నికలుజరుగును, 18 ఏండ్ల 
వయనునకు పెబడినవారికి అందరికి వోటుహక్కు 
కలదు. ఎన్నికలు ఏకపట్టికా విధానమున జరుగును. 
ఆ పట్టికను జాతీయ ఐక్యతా సంఘము రూపొం 
దించును; ఆ సంఘము కమ్యూనిస్ట్‌ పార్ట అదీనమున 
ఉన్నది. సెజ్‌ సమావేశముకాని ఘట్టము. లందు 
శాసన నిర్మాణాధికారము (పభుత్వమ:డలియందు 
ఉండును. దీనిని సెజ్‌ ఎన్నుకొనును. ఈ మండలి 
యందలి అధ్యక్షుడే దేశాధినేతగ వ్యవహరించును. 
మొ త్రముమీద ఈ మండలి పె సైతము అధికారము 
కమ్యూనిస్ట్‌ పొర్టికీచెందిన పోలిట్‌ బూరోకు ఉండును. 
ఈ మండలి సభ్యులలో పలువురు పోలిట్‌ బూరోలో 
కూడా సభ్యులుగ ఉందురు. సెజ్ములోని సభ్య 
సంఖ్య 460; 1972 లో జరిగిన ఎన్నికలో ఇందు 
79 మంది త్రీ సభ్యులు ఎన్నుకొనబడిరి. దేశమున 
కమ్యూనిస్ట్‌ పార్టీ, రై తుపార్టి, (పజాస్యామికపార్టీ 
అనునవి ఉన్నను, చివరవి రెండును బలహీనములై 
కమ్యూనిస్ట్‌పార్టీ యెడల సొవార్ట భావముతో మను 
చున్నవి. సుపీమ్‌కోర్టు ఆధ్వర్యవమున వివిధ 
న్యాయస్థాన ములద్వారా న్యాయనిర్వహణ సాగు 
చున్నది. 

ర. డెశరతణ : భూతల సైనిక సంఖ 
1,865,000; అందలి టాంకుల సంఖ] 9,000; 5 
కవచ దళములు, 9 మోటారు దళములు, ఒక 
విమాన సహాయకదళము అందు చేరిఉన్నవి. నౌకా 
'సినయందు 20,000 మంది సెనికులు కలరు; 
ఇందు నాలుగు జలాంతర్గాములు, 4 డెస్ట్రాయర్హు, 
తక్కిన విధముల సహాయక నౌకలు 178 కలవు. 
(1972). వాయు సేనయందలి యోధసంఖ్య 
55,000; విమానములు 700 కలవు. ఒక ఒడంబ 


wa 


756 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


డికను సోవియెట్‌ రష్యా మొదలగు కొన్ని తూర్పు 
యూరపీయ సోషలిస్టు రాజ్యములతో ఏర్పడిన 
వార్సా ఒడంబడికలో ఈ రాజ్యముకూడ చేరి 
యున్నది. ఆ ఒడంబడికను అనుసరించి ఈ దేశ 
మున 80,000 సోవియెట్‌ సైనికులు నిలిచి 
యున్నారు (1969). 


9. అంతర్జాతీయ సం, : ఐరాస యందును 
తదనుబంధ (పత్యేక సంస్థలలో పెక్కింటను, 
వార్సా ఒడంబడిక వ్యవస్థలో ను, కమ్యూనిస్ట్‌ రాజ్య 
ముల ఆరిక [పణాళికా సమన్వయ వ్యవస్టయందును 

థి థె 
శః రాజ్యమునకు సభ్యత్వము కలదు. 


10. ఆర్థిక రంగము: సాం్యప్రవాయికముగ 
ఈ దేశము వ్యావసాయిక దేశ మేయైనను, ద్వితీయ 
(ప్రపంచయుద్ధ ఫలితముగ, కొన్ని పారి శామిక 
[పాంతములు పశ్చిమమున దేశమునకు దక్కుట 
వలనను, ఆ యుద్ధానంతరమున (ప్రభుత్వము అనుస 
రించిన పారిశ్రామికీకరణ విధానమువలనను, 
ఈనాటి జాతీయాదాయమున దాదాపు సగము పారి 
శామికోత్స త్తులవల్లను, కుటీర పరి. శమలద్వారాను 
అభించుచున్నది. దేశమున 19కి లక్షల హెస్టరుల 
భూమి వ్యవసాయమున ఉన్నది. ఇందు 162 లక్షల 
హె, రై తువారీ సేద్యమున ఉన్నది; 29 లక్షల హె, 
[పభుత్వ 'మేేతములుగను, 2 లక్షల హె. సహకార 
వ్యవసాయ కే తములుగను ఉన్నది. రైతువారీ 
కమతముల సరాసరి వైశాల్యము 8 హె.; అందు 
ఏ కమతమును 50 హె, కు మించినదిలేదు (1971). 
వ్యావసాయికోత్పతులలో గోధుమ, ర వార్ధి, 
ఓట్టు, ఉరల గడ్డలు, చక్కెరబీటు [ప్రముఖములు. 
ఉరలగడ్డ ఉత్స త్తి పమాణమున (పపంచ రాజ్య 
ములలో ఈ దేశమునకు రెండవ స్థానము కలదు. 
గోజాతి 110 లక్షలు, 152 లక్షలు పందులు, 82 
లక్షలు గొ|రలు, 25 లక్షల గుర్రములు, 889 
లక్షల కోళ్ళు కలవు. సాలున పాల ఉత్ప త్రి 


1,460 కోట్ల లీటరులు వ్యవసాయమున వాడుక 
యందున్న _టాక్ట్రర్హ సంఖ్య 2,98,800 (1971), 
మత్స్య పర్మిశమయందు 865 నొకలు పనిచేయు 
చున్నవి; వాసి [ప్రమాణము 2 48,900 టన్నులు; 
చేపల పట్టుబడి 4,98,6౧0 టన్నులు. దేశమున 
అటవీ వెళాల్యము 60 లక్షల హె; ఇందుగల 
వృక్షజాతిలో 82% సూచ్య గ జాతికి చెందినవి. 
1రికి లక్షల ఘనమీటర్ల కలప సాలున లభించు 
చున్నది (1971) 


దేశపు ఆర్థిక వ్యవస్థ అంతయు కేం దీకృత 
[పణాళికా బద్ధరీతిలో _పభుత్వాధ్వర్యవమున నడచు 
చున్నది. దేశపు ఖనిజములలో బొగ్గు, రాగి, తుత్తు 
నాగము, సీసము [ప్రమఖములు; ఇనుము కొలదిగా 
లభించినను దేశావసర ములకు సరిపోకున్న ది. యురే 
నియమ్‌, ఉప్పు, గంధకముకూడ తగు [ప్రమాణము 
లలో అభించుచున్నవి. రాగి ఉత్స త్రిలో ఈ దేశము 
నకు గణనీయ స్థానము కలదు; రాగి నిక్నేపములు 
కోట్రి టన్ను లవరకు ఉన్నటుల అంచనా. దేళపు 
విద్యుదుత్స త్రి 765 లక్షల కివా. (1972). పారి 
'శామికోత్సత్తులలో ఉక్కు, సిమెంటు, గంధక 
దావకము, న తజని ఎరువులు, భాస్యరపు ఎరువులు, 
ఆయ్యామినియపు రాగి, సీసపు, తుత్తునాగపు ఉత్ప 
త్తులు, చ క్కార, నౌకలు [పముఖములు. 1971 లో 
5'/ నౌకలు నిర్మింపబడినవి; వాని [ప్రమాణము 
ర లక్షల టన్నులు. తేలిక పర్మిశమలలో వివిధము 
లగు జవుళ ఉత్పత్తులు, చెప్పులు, గాజు వస్తువులు, 
కాగితము పెర్కొనదగినవి. ఎగుమతులలో బొగ్గు, 
మాంసపు ఉత్పతులు, జింకురేకులు, నౌకలు, నౌకా 
పరికరములు లెకి_౦పదగినవి. దిగుమతులలో 
ముడిఇనుము, ఇనుపరేకు, సె[టోలియం [ప్రముఖ 
ములు. ఎగుమతుల విలువ 1,548.9 కోట్ట జలో 
తీలు; దిగుమతుల విలువ 1,615.1 కోట్ట జ 
(1972). ఈ వ్యాపారమున అధిక భాగము (88%) 


పోలండ్‌ 75 


సోవియెట్‌ రష్యాతో సాగుచున్నది. సాలునరి బడ్జె 
టరీ వ్యయము 89,200 కోట్ల జ. (Lely 


11. సాంఘిక రంగము: దేశపు కార్మికు 
లలో తి8% వ్యవసాయమునను, తక్కినవారు 
సమాజ 'పరమగు ఆర్థిక వ్యవస్థయందును కృషి 
చేయుచున్నారు (1969). తలసరి ఆదాయము 
సాలున 1,000 యు. “సై, డాలరులు ఉండునని 
అంచనా. నిరుద్యోగము లేదని [ప్రభుత్వ నివేదిక 
వలన తెలియుచున్నది. కార్మికోద్యమము, కేందీ 
కృతమె, (పభుత్వాదరణమువలన సువ్యవస్థిత ము. 
వారమునకు ఆరు దినములు (468 గం. లు) పని 
కాలము; కొని గనులు మొదలగు కొన్నింట పని 
కాలము ఇంతకు తగ్గియుండును. అనారోగ్యము, 
జాడ్యము మొదలగువానికి (పత్యేక భృతులును 
కలవు. గృహవసతిని కల్పించుటకు కృషి సాగు 
చున్నది; కాని తగినంతగ ఏర్పడకున్న ది. ఓకొ గాక 
గదికి 1.4 మంది వసించుచున్న టుల లెక 
తేలుచున్నది. 


7 నుండి 15 ఏండ్ల వరకు వయసు కలవారికి 
(పాతిపదిక విద్య నిర్బంధముగను, ఉచితముగను 
బోధింపబడుచున్న ది. 9,026 శిశుశాలలలో 
5,11,400 మంది; 26,145 |పయిమరీ పాఠశాల 
లలో 50,99,200 మంది; 862 సెకండరీ పాఠ 
శాలలలో 4,88,100 మంది; 10,608 సాంకేతిక 
పాఠశాలలలో 17,58,100 మంది పఠించుచున్నారు 
(1971-72) 10 విశ్వవిద్యాలయములతో కలసి 
58 ఉన్నత విద్యాసంస్థలు పనిచేయుచున్న వి. పసి 
లోని విద్యార్ధిసంఖ్య వ,46,900. ఇవిగాక విక 
లాంగులకు 59 పాఠశాలలు (విద్యార్థులు 
87,900); వయోజనులకై 1724 పాఠకాలలు 


గాలవలన 


(వి. 1,86,500) పనిచేయుచున్న వి. దేశమున 
8,451 [గంథాలయములు కలవు; వానిలో వార్సా 
యందలి 'బిబ్దియో తెకా నారోదోవా” [గ్రంథాలయము 
[ప్రముఖము; ఇందలి (గంథ సంఖ్య 16 లక్షలు. 
దేశపు 811 మ్యూజియములలో ముఖ్యనగ రమందలి 
“మ్యూజియం నారోదోవా” పేరుగన్నది. దినప్మతికల 
సంఖ్య 56 (1971); ఇందు ఎక్‌ పెన్‌ వీక్‌ జోర్నీ 
అధిక |పచారము కలది. 


12. యాతా న. పాస్‌పోర్టు, వీసాలు 
విదేశీయ యా తికులకు విధిగ ఉండితీరవలయును. 
1968లో 19,68,400 మంది విదేశీయులు దేశ 
మును దర్శించిరి. ఆ సంవత్సరమున దేశీయు లలో 
15 లక్షలమంది విదేశ య్మాత చేసిరి 


18. _పేసిద్ద పౌరులు. 1. నికలస్‌ కొపెర్ని 
కస్‌ (1478-1548) : భ్యూభమణ సిద్ధాంతమునకు 
ఖగోళ శా స్ర్రమున నుస్థిర స్థానమును సమకూర్చిన 
విశ్వవిఖ్యాత వైజ్ఞానికుడు; 2. మరీయా స్ట్రోడ 
వసా. - క్యూరీ (1867-1984): ఈ దేశమున 
జన్మించి, (ఫాన్సున నివాసమేర్పరచుకొనిన ఈమె 
రేడియమును కనుగొనుటలో పాలుపంచుకొని, 
నోబెల్‌ బహుమతులను రెండింటిని ఆర్జించినది; 
లి. (ఫెడెరిక్‌ చోపిన్‌ (1810-49): పాశ్చాత్య 
సంగీత లోకమున (సిద్ధిని ఆర్జించిన వాగ్గేయ 
కారుడు; 4. హానీ సీన్‌ కీవిజ్‌ (1846-1916) : 
'కో వాడిస్‌” అను (పపంచ (ప్రసిద్ధ [గంథమును 
రచించి నోబెల్‌ బహుమతిని పొందినవాడు; 
ర్‌. వ్రాడిస్తావ్‌ రెయ్‌మాంట్‌ (1867-1925) వ 
రచయితగ నోబెల్‌ బహుమతిని పొందినవాడు; 
“రైతులు” అను అరమొసగు పేరుగల అతని రచన 
పెక్కు భాషలతో అనూదితము, 


మాల. గ్ల ............... 


16. ఫిన్‌ లా౦డ్‌ 


ముఖ్యనగరము ; హాల్‌ సింకి; జెండా : 
సముద సిలపు రంగులోని సిలువ; అడ్డు 
రేఖలో కుడిభాగము పొడవుదీరి ఉండును; జాతీయ 
గీతము : మామ్మేలౌలు (మా మాతృభూమి); 
నాణెము : మర్మ్కా; ఇది 100 పెన్నీలుగ విభ 


CRT CTT 
== ms a 
మామా ద కా 
యం 
Rpm పా 


పటము ]1గీ, 
క్రమము; 21 మర్కాలు; =రు. లీ7.50; కొల 
తూరఠనులు : మెటిక్‌ విధానపువి; కాలగణన: 
సా, ఏ గం. == భారతదేశమున సా. 5 గం, 


లీ0 ని, 





1. ఉనికి మొ.: యూరపు ఖండమున 
ఈశాన్య |పాంతమున 5890” _ 70%5" ఊ. ఆ, 
రేఖల మధ్యను (1,158 కిమీ), 19°78 1°86" 
తూ. తు. రేఖల వధ్యను (దాదాపు 540 కిమీ.) 
నెలకొన్న ఈ దేశపు నిడివిలో దాదాపు మూడవ 
భాగము ఉత్తర (ధువవృత్త పరిధిలో ఉన్నది. 
ఈ దేశమునకు తూర్పున సోవియెట్‌ రష్యా; ఉత్త 
రమున నార్వే; పశ్చిమమున స్వీడెన్‌ దేశము కొంత 
వరకు, తక్కిన భాగమున బోత్నియా సింధుశాఖ; 
దక్షిణమున ఫిన్‌లాండ్‌ సింధుళాఖ సరిహద్ధులందు 
కలవు ఈ హద్దులమధ్యఉన్న దేశ వె శాల్యము 
887,009 చ కిమీ; ఇందు 9% (81,584 
చ. కిమీ.) జలమయము, వై.శార్యరీత్యా యూరపు 
నందలి పెద్ద రాజ్యములలో ఇది లెక్క_కు వచ్చు 
చున్నది. దేశపు దక్షిణ, పశ్చిమ [పాంతముల తీర 
భూమిలోనికి పలుతావులలో సము[దములోనికి చొచ్చు 
కొనినందువలన  తీరభూమి రంపపు వాదరవళఠె 
రూపుగొనినది; ఆ తీరరేఖ సమిపముననే, ఈ 
రాజ్యములోని కే లెక్క_కువచ్చు పలుద్విపములు, 
ఆలండు దీవులవరకు, వరుసదీరి ఉన్నవి. దెశ 
మధ్యమున పలు సరోవరములుగల పీఠభూమి; 
అందు దాదాపు 60,000 సరస్సులు కలవు; ఇక 
దేశపు దక్షిణ పాంతపు మిక్కాలీ రాష్ట్ర మున 40% 
జలమయము. ఉతర ఫన్‌ లాండ్‌ సాందాటవీ 
మయమగు పీఠభూమి, నార్వేతో ఉన్న సరిహద్దున 
దేశపు అత్యున్నత (పదేశమలు కలవు; అందు 
ఒక దాని ఎత్తు సముద్ర మట్టముసైన 1,824 మి. 


అళ్వ జ అల ఆగ క్ష + 
శ్రి శీతోష్టస్థితి మొ.: దేశపు పక్కనున్న 
సింధుకాఖయందలి ఉష [పవాహమువలనను, 


ఫిన్‌ లాండ్‌ 759 


వాయు |పవాహరీతివలనను, దేశము అతి సౌమ్య 
శీతోష్టస్థితిని కలిగియున్నది. దేశపు గరిష్టోష్టోగత 
గల్‌? నుండి 6కి ఫా వరకును, కనిష్ట ఉప్టోగత 
26° నుండి - 7 ఫా. వరకును మారుచుండును. 
శీతకాలమున కొన్ని |[పొంతములు 250 దినముల 
వరకు హిమావరితములై. ఉండును. సాలీనా వర్ష 
పాతము 50 సిం. మీ. నుండి 69 సెం. మీ. వరకు 
పదేళ ములను అనుసరించి మారును. 


తి. జనసంఖ్య మొ.: 1971 లెక్కలను 
అనుసరించి దేశపు జనస౭ఖ్య 45,98,886. జన 
సాంద్రత చ. కిమీ. కు 15.1 నగరములలో హెల్‌ 
సింకి (జన సంఖ్య : 94/46), తాంపేరే 
(2,17,428); తుర్కూ (2,20,920) [ప్రముఖ 
ములు. అల్పసంఖ్యాక వర్గములలో లాప్పులు, 
జిప్సీలు [పముఖములు. దాదాపు 2,200 లాప్పు 
లును, 8,000-4,000 జిప్సీలును కలరు. దేశము 
తొలుత స్వీడెన్‌న అంతర్భాగ ముగ ఉండినందున 
స్వీడిష్‌ భాష ఆ కాలమున అధికారభాషగ ఉండెడిది, 
కాని 1868 మొదలుగ ఫిన్నిష్‌ అధికారభాషగ 
ముందునకువచ్చి విపులాదరణను ఆర్టించినది. (పస్తు 
తమున (పజలలో 92.4% ఫిన్నిష్‌ భాషను, 7.4% 
స్వీడిష్‌ భాషను మాటాడుచున్నారు. లాప్పు, జిప్సీ 
లలో వారి మాతృభాషలే పచారమున ఉన్నవి. 
అయినను లాప్‌ భాషకు వ్యా ప్ర పడిపోవుచున్నది. 
దీనిని అరికట్టి. లాప్పుభాషా సంస్కృతులను కాపా 
డుటకు కొన్ని (పత్యేక సంఘములు కృషిచేయ 
చున్నవి. స్వీడిష్‌ కు రెండవ (ప్రముఖ భాషగ, 
(పత్యేక రక్షణలు కల్పింపబడినవి. [పజలలో 
విన ఎవాన్‌జెలికల్‌ లూథరన్‌ చర్చికిచెందిన 
కై స్తవులు; వ? [గకు ఆర్తడాక్స్‌ చర్చికి చెందిన 
వారు; తక్కినవారిలో ఇతర సం పదాయముల 
కై స్తవులును, ఏ మతమునకు చెందనివారు లోను 
కలరు. పౌరులకు మత స్వాతం[త్యము చట్టరీత్యా 
క ల్పింపబడినది. 


4. సమాచార సొ.: 4,655 పోస్ట్‌ ఆఫీసు 
లును, 843 తంతి ఆవీనులును కలవు; టెలిఫోనుల 
సంఖ్య 12,89,592 (1971). రేడియో బాడ్‌ 
కాస్టింగ్‌ వసతులును, 1958 మొదలుగ ఇెలివిజన్‌ 
వసతియు కలవు. 


ర. యాన సొ.; దేశమున మొ తపు రోడ్ల 
నిడివి 72,745 కిమీ; ఇందు 40,044 కిమీ, నిడివి 
చాల [పశ సమెన రాజపథము. రై లుమార్గముల 
నిడివి 5,902 కిమీ. సముద యానమునకు ఉప 
యోగించు వర్తక నౌకాదళమున నౌకల సంఖ్య 
490; వాని మొత్తపు టన్నేజి 14,17,011 టన్నులు 
(1971). దేళశాంతర్గత ములగు సరసులను అనుసం 
ధించుటవలన ఏర్పడిన జల మార్గ ముల నిడివి 
41,500 కిమీ. ఇందు 6,600 కిమీ. వరకు నౌకా 
యానమునకు అనుకూలము. దేశపు సముదతీరపు 
రేవులలో నానాలి, హెల్‌ సింకి, కోటా. తురూ్కూ, 
హమీనా, పోరి, కేమీ, జౌలూ [పముఖములు. 
విదేశములతోను, దేశమున వివిధ |పాంతముల 
మధ్యను విమానయాన సౌకర్యము, “ఫెనైర్‌' అను 
వైమానిక సంస్థవలన లభించుచున్నది, 


6. చరిత : మధ్యయుగకాలమున డీ. శ 
1150 లో, స్వీడెన్‌ దేశపాలకులు ఈ దేశమును 
వశపరచుకొని, తమ రాజ్యమున ఒక భాగముగ 
దీనిని 1809 వరకు పాలించిరి. 1809 లో ఈ 
[ప్రాంతమును రషియాదేశపు పాలకుడు వళపరచు 
కొనెను. 1917లో రషియాయందు కమ్యూనిస్టు 
విస్టవము బయలుదేరినపుడు, ఈ దేశము స్వాతం 
(త్యమును [పకటించి స్వతంతమైనది. 


తొలుత వేటగాండుగను, వ్యావసాయికులుగను 
ఉండిన ఫిన్నిష్‌ (ప్రజలు, ఆరు శతాబ్దములు స్వీడెన్‌ 
[పజలతో కలసియుండుటవలన స్వీడుల రాజకీయ 
విధానమును, ఆర్థిక విధానమును, సాంఘిక వ్యవ 
స్థను స్వాయములుగ చేసికొనిరి. 


760 (పపంచ రాజ్య సర్వస్వము 


1819 జులై లో ఫిన్‌ లాండున [ప్రజాస్వామిక 
గణతంత |పభుత్యము ఏర్పడినది. తదాదిగ రెండు 
దళాబ్దములు ఈ దేశము శాంతిని అనుభవించి, 
తత్సలితముగ ఆర్థిక సాంమిక రంగములందు 
పురోగమించినది. కాని 1989 లో ద్వితీయ [పపంచ 
సం|గామము మొదలై న తరువాత, తన సరిహద్దుల 
భ|దతకొరకై, సోవియెట్‌ రష్యాదేశము, తన 
సరిహద్దును ఆనుకొనిఉన్న ఫిన్‌లాండ్‌ దేశపు భాగ 
మును, తనకు అప్పగించవలసినదిగా విన్‌లాండ్‌ిను 
కోరినది. ఇందులకు ఫిన్‌లాండ్‌ నిరాకరించగా, 
నవంబరు 80, 1౪89 న సోవియెట్‌ సేనలు ఫిన్‌ 
లాండ్‌ పె దండె త్తినవి; ఫిన్‌లాండ్‌ సేనలు వీరోచిత 
ముగ దీర్భకాలము (పతిఘటించినను, అసంఖ్యాక ము 
లగు శతుసేనల ధాటికి ఆగలేక పోయినవి. కడకు 
మార్చి 12, 1940 న కుదిరిన సంధిని అనుసరించి, 
సరిహద్దునందలి 92,806 చ, కిమీ, ల వైశాల్యము 
గల భూభాగమును, సోవియెట్‌ రష్యాకు ఫిన్‌ లాండ్‌ 
ద త్రము చేసినది. తరువాత జర్మన్‌ సేనలు జూన్‌, 
1941 లో సోవియెట్‌ రష్యాపె దండయాత్రను 
సాగించినపుడు ఫిన్‌లాండ్‌ సేనలును రష్యాతో తల 
పడినవి. కడకు జర్మన్‌ సెనలతోపాటుగ విన్‌ 
లాండ్‌ సేనలును పరాజితములుకాగా కుదిరిన సంధిని 
(ఫిబవరి 10, 1947) అనుసరించి; ఇడివరకు 
దత్తము చేసినదికాక , పెబాస్మో [పాంతమును 
10, 128 చ, కిమీ.) రష్యాకు ద త్తమ చేయట 
కును, పోర్కాలా [పాంతమును ర్‌0 ఏండ్ల కౌలుకు 
రష్యాకు ఇచ్చుటకును, 0 కోట్ట డాలర్ల నష్టపరి 
వోరమును రష్యాకు ర సంవత్సరములలోపల 
చెల్రించుటకును ఫిన్హాండు అంగీకరించినది. 1952 
సెపైంబరుకు నష్టపరిహారమును ఈ దేశము చెల్లించి 
వేసినది; ఆ తరువాత సుహృద్భావ సూచకముగ 
పోర్కా-లాను ఫిన్హాండ్‌కు రష్యా స్వాధీన పరచినది 
(జనవరి 26, 1956). 1948లో సోవియెట్‌ 
రష్యా - ఫిన్హాండుల మధ్య మెతీ, నిరాకమణ, 


పరస్వర సాహాయ్యకపు ఒడంబడిక, పదేండ్ల కాల 
మునకు, కుదిరినది. ఈ ఒడంబడిక అంతటంతట 
ఫొడిగింపబడుటవలన 1990 వరకు అమలున 
ఉండుటకు ఆంగీకారము కుడిరినది. 


7. పరిపాలన. ! 1919, జులై 17న ఆమో 
దితమెన రాజ్యాంగ విధానమును అనుసరించి దేశ 
మున [ప్రజాస్వామిక గణరాజ్య [పభుత్వ విధానము 
ఆమలున ఉన్నది. 20 ఎండ్ల వయసువచ్చిన (పతి 
పౌరునికిని వోటుహక్కు కలదు. యూరపీయ దేశ 
ములలో తొలుతగ (1906) స్రీలకు వోటుహక్కు 
కల్పించినది ఈ దేశమే. ఏక కక్ష్యకమగు శాసన 
సభ కలదు. ఆందలి సభ్యసంఖ్య 200. వీరిని 
పజలు సాధారణముగ నాలుగేండ్లకు ఒకసారి 
ఎన్నుకొనెవరు. అధ్యక్షుడు ఒక (పత్యేక నియోజక 
మండలిచేత ఎన్నుకొనబడును, ఆ నియోజక 
మండలియందలి సభ్యసంఖ్య వఏ00) వీరిని పజలు, 
శాసనసభా సభ్యులను ఎన్ను కొనిన రీత్రిగనే ఎన్ను 
కొనెదరు. అధ్యక్షుని పదవీకాల పరిమితి ఆరు 
సంవత్సర ములు, అధ్యక్షుడే [పధానిని, తక్కిన 
మంతులను నియమించును. శాసనసభకు బాధ్యత 
వహించి మంత్రివర్గ ము పాలనను నిర్వహించును. 
దేశమున 9 రాజకీయ పక్షములు కలవు వీనిలో 
సోషల్‌ డెమ్మోకాట్‌, నేషనల్‌ కొయలిషన్‌, 
సెంటర్‌, క మ్యూనిస్ట్‌ పార్టిలు _పముఖములు. 
దేశపు 12 రాష్ట్ర ములందును, _ ఎన్నుకొనబడిన 
కమ్యూనుల సాయమున, (పభుత్వ (పతినిధులు 
సాలనను సాగించుచున్నారు. ఆలండ్‌ దీవికి ఆంత 
రంగిక స్వపరిపాలనాధికార ము కలదు. హెల్సింకీ 
లోని ను పీమ్‌కోర్టు ఆధ్వర్యవమున, వివిధ న్యాయ 
స్థానములద్వారా, న్యాయనిర్యహణ జరుగును; 
న్యాయపాలన స్వీడెన్‌ దేశపు పద్ధతిని చాలవరకు 
అనుసరించుచున్న ది. 


8. దేశరక్షణ: 1947లో జరిగిన శాంతి 
ఒడంబడికను ఆనుసరించి ఈ దేశపు సైనిక సంఖ్య 


ఫీ&,400 మించకూడనియు, ఆంతరంగిక భదత 
కును, సరిహద్దుల రక్షణకును మాతమే ఆవి 
సమర్థములై ఉండవలయుననియు నియమములు 
విదింపబడినవి. |పస్తుతపు భూతల సెనికసంఖ్య 
90,000; నౌకాసేనయందలి యోధసంఖ్య 2,500; 
సోవియెట్‌ దేశపు సాయముతో రూపొందిన మూడు 
దళముల వైమానిక సేన కలదు (1972). దేశమున 
'సెినిక శిక్షణను పొందినవారి సంఖ్య 6,50,000 


9. అంతర్జాతీయ సం. : 1955, డిసెంబరు 
14 మొదలుగ ఐ. రా.స, యందును, తదనుబంధ 
(పత్యేక సంస్థలందును ఈ దేశమునకు సభ్యత్వము 
కలదు. కాశ్మీర్‌, సె పస్‌, పళ్చిమ ఆతసియాలలో 
అ రా. న. ఆధ్యర్యవమున శాంతిరక్షణ 3 నిలుప 
బడిన సేనాదళ ములలో కొన్నింటిని ఈ దేశము 
సమకూర్చినది. 


10. ఆర్థిక రంగము: ఈ దేశపు ఆర్థిక 
వ్యవస్థ తొలుత వ్యవసాయ, ఆటవీ కృషుల పైననే 
ఎక్కువగ ఆధార పడియున్నను, 19£2 మొదలుగ 
వస్తునిర్మాణ పరిశ్రమలును విరివిగ వృద్ధియెనవి. 
దేశపు ఆదాయమున వస్తునిర్మాణ కృషివలన 27%, 
వ్యవసాయ, ఆటఏకృషి, మత్స్య పరి శమలవలనను 
వెటవలనను 16%, వ్యాపారమువలన 14%, 
(పభుత్వ సేవలవలన 1కి, భవననిర్మాణ కృషి 
వలన 10%, రహదారులవలన 1%, తక్కినవాని 
వలన 18% లభించుచున్నది (1969). దేశ 
మున సేద్యమునకు అనువైన భూమి 9% 
(26,67,800 హె.) మాత మే. 1922 మొదలుగ 
సాగిన భూమి సంస్క-రణలవలన కమతములలో 
అత్యధిక భాగము 50 హె. కు తక్కు.వవి. వ్యవ 
సాయమునకు తోడుగ, ఆటవికృషిని, పశుపాలనను 
రె తులు సాగించుచున్నారు. దేశమున తగినంతగ 
పపసంప త్తి కలదు. 1971లో 84,112 టన్నుల 
వెన్న, 48,928 టన్నుల జున్ను ఉత్ప త్రీయనది. 


వ్యవసా యోత్సత్తులలో బాద్రి, గోధుమ, ఓట్లు, 
[పముఖములు. ఆహార విషయమున ఈ దేశము 
స్వయం పోషకము. దేశమున 71% (266.7 
లక్షల హె.) అటవీభూమి కలదు 1971లో 
62,75,268 భఘ, మీటరుల కొయ్య ఎగుమతి 
అయినది. మత్స్యముల పట్టుబడి తక్కు_వయే 
యైనను దేశీయుల అహారమున ఆది ఆతి ముఖ్యము, 
ఖనిజములలో రాగి, తుత్తునాగము, సీసము, నికెల్‌ 
ముఖ్యములు. విద్యుదుత్స త్రి 2,845.4 కోట్ల ర్‌ 
(1971), ఇందు 45 జలవిద్యుత్తు. పర శమలలో 
ఆహారమునకు, కాగితమునకు, కాగితపు గుజ్జుకు, 
కొయ్య సామగగికి, వై ద్యుతికతర మగు యంత 
సామికి, జవుళీకి సంబంధించిన పరిశమలు 
[ప్రముఖములు. ఎగుమతులలో కొయ్య, కాగితము, 
కాగితపు గుజ్జు, జవుళీ ముఖ్యములు; చిగుమతు 
లలో ఖనిజతై లములు, ముడిపదార్థ ములు, దారము, 
ఉక్కు, యానసాధన పరికరములు ముఖ్యములు. 
ఎగుమతుల విలువ ౪89.7 కోట్ల మర్మాలు; దిగు 
మతుల విలువ 1,178.8 కోట్ల మ. (197/1). 
బడ్జెటరీ వ్యయము 1,496.1! కోట్ట మ. (1972). 


11. సాంఘిక రంగము : దేశమున సాంఘిక 
సం శేయమునకై జాతీయ పెన్షను పద్ధతిని _పథు 
త్వము ఏర్పరచినది. దీనివలన 65 ఏండ్లకు పె 
బడిన వృద్దులకును, యువకులలో వికలాంగులైన 
వారికిని జీవిత భృతి లభించుచున్మడి. ఇది గాక 
ఆరోగ్య భీమా వసతి అందరికిని కలదు. నిరుద్యోగ 
భృతియు కలదు యుద్ధముల వలన విపరీతముగ 
ఈ దెశమున గృహవసతి నష్టమెనది; అందులకు 
తోడుగ సోవియట్‌ దేశమునకు ద త్రముచేసిన 
భూమి నుండి తరలివచ్చిన 4,20,000 మందికిని 
గృహవసతిని కల్పింపవలసి వచ్చినది. ఇందులకై 
(ప్రభుత్వము కృషి చేసిన ఫలితముగ 1976 
అంతమునకు ఆ సమస్య చాలవరకు పరిష్టృుత 
మెనది. దేశమున నిరష్షిరాస్యత 0.2% మ్మాతమే, 


762 [పపంచ రాజ్య సర్వస్వము 


7 నుండి 16 ఏండ్ల వరకు వయసు కలిగినవారికి 
నిర్భంధ ఉచిత విద్యా విధానము అమలున ఉన్నది. 
దేశపు 4,626 పాథమిక పాధశాలలో 4,16,266 
మంది, 457 సెకండరీ పాఠకాలలలోను, 206 
మాధ్యమిక హెఠశాలలలోను కలని క8 28,615 
మంది, వృత్తి విద్యాశాలలలో 1,08,280 మంది 
పిద్యార్థులు కలరు (19/0-71). ఆరు విశ్వవిద్వా 
లయములును, ఆ స్థాయికి చెందిన ఉన్నత విద్యా 
సంస్థలు 9 కలవు వీని యందలి విద్యార్ధి సంఖ్య 
57,098 (1970-11). 589 కేంద | గంథా 
లయములును, 2.659 శాఖా | గంథాలయములును 
800 మ్యూణియములును కలవు. హెల్‌సింకీ, 
తురూ, లలోని మూూూజీయములు అందు |పముఖ 
ములు. కరి దినపతికలు (అందు ‘0 స్వీడిష్‌లో) 
పచారమున ఉన్నవి. వానిలో హాల్‌ సింగిన్‌ 
సానోమాత్‌ అనునది అధిక |పచారము కలది. 
దేశపు ఆసుష్మతులందలి శయ్యా సంఖ్య 69,754; 
వైద్య సంఖ్య 5,112 (1971). 


12. యాతా సొ: స్కాండినేవియన్‌ దే 
ముల యాత్రికులకు పాస్‌పోర్టు అక్కరలేదు; 
ఇంకను 20 దేశాల వారికి వీసా మా|తము అవసరం 
లేదు. పభుత్యము యా తికులను ఆకర్షించుటకు 
[పత్యేక కృషి చేయుచున్నది 7,50,000 మంది 
విదేశీయులు దేశమును 1964 లో దర్శించిరి, 

18. (పసిద్ద పొరులు : 1. మార్షల్‌ కార్ట్‌ 
గస్టావ్‌ ఎముల్‌ మానర్‌ హిమ్‌ (1867-1951): 
దేశపు స్వాతంతమును నిలుపుకొనుటకై సాగిన 
అన్ని సం్యగామములందును వ్‌న్నిష్‌ సేనలకు 
నాయకత్వము వహించిన సేనాని; 2. ఏ .ఐ. 
విర్తనేన్‌ (జ. 1895) : 1945లో రసాయనిక 
శాస్త్ర కృషిక్షై నోబెల్‌ బహుమతిని ఆర్జించినవాడు; 
8. ఫాన్స్‌ ఈమిల్‌ సిల్హాన్‌ పా (1889-1964) : 
1989 లో నోబెల్‌ బహుమతిని ఆర్జించిన 


రచయిత. 


17. Gh న్స్‌ 


ముఖ్యనగరము ; పారిస్‌; జెండా : నీలిమ, 
తెలుపు, ఎరుపు రంగుల నిలువు చారలు దండిము 
వద్ద నుండి క్రమముగ అమరియుండునది; జాతీయ 
గీతము : “లా మార్చెలిన్‌' అనజఒడు నది; 
నాణెము : (ఫా:క్‌; ఇది 100 సెంటిమీలుగ విభ 
కము; 100 [ఫాంకులు కారు. 187.00; 
కొలతూకములు : మె।టిక్‌ విధానవువి; కాల 
గణన: సా, 1గం. =భారత దేశమున సా. 
5 గం. 80 ని, 


1. ఉనికి మొ : పశ్చిమ యూరపున 
42°20 నుండి 5105" ఉ. ఆ. రేఖ వరకును 


(960 కిమీ), 7°68 ప. తు. నుండి ఉిర5లి" 
తూ. తు. రేఖ వరకును (928 కిమీ.) వ్యాపించి 
యున్న (ఫాన్స్‌ దేశమునకు ఉత్తరమున ఇంగ్లీష్‌ 
చానెల్‌, నార్ల సము దము, బెల్జియం, లగ్జెంబర్ల్‌ 
లును; తూర్పున జర్మనీ, స్విజర్జాండ్‌ , ఇటలీ లును; 
దక్షిణమున మధ్యధరా సముదము, స్పెయిన్‌లును, 
పశ్చిమమున అట్లాంటిక్‌ మహాసముదమును సరి 
హద్దులందు ఉన్నవి. మధ్యధరా సము దమందలి 
కార్చికొదీవియు, తీర పాంతపు వివిధ అల్పద్విపము 
లును రాజ్యాంగరీత్యా ఈ దేశమునందు చేరినవిగనే 
లెక్కింపబడుచున్న వి. ని అన్నింటితో కలసి 
దేశ వై శాల్యము 5,51,208 చ. కిమీ. 


ఫాన్స్‌ 


భూతల రితిలో వె విధ్యమునకు చేరొందినది ఈ 
దేశము. సము[ద మట్టమునకు సరియగు ఎత్తున 
దన్న భూతలము మొదలుగ, యూరపు ఖండమున 
అత్ఫ్యున్న తము లనదగు పర్వత (శెణుల వరకు 
ఇట కనవచ్చుచున్నవి. భూతలమున అత్యధిక 
భాగము పర్వత పరివ్యా ప్రము. ఈళాన్య పాంత 
మున ఆర్టెనీస్‌ పర్వత్మశణి కలదు; ఇది ఇట 


ben 
Pe తయ 
ల! yr si ను 
EY 
గ సంక్‌ 
కర ల ట్ర రమ తీ క్‌ అయయ. 


Ree] 


గి 
జట 
నో నా 


గు టి టా లా fy 


ళం లిమాన్స్‌ ఆర్తి wy 


మండి బెల్జియం, లక్సెంబర్గ్‌ దేశముల లోనికిని 
వ్యాపించినది దేశపు తూర్పు [పాంతమున వాసైస్‌, 
ఆల్స్స్‌, జూరా పర్వత [శేణులు కలవు; ఆల్స్బ్స్‌ 
లోని 'బ్రాంక్‌ | పర్వత శిఖరము యూరపు ఖండపు 
పర్వత శిఖరము లందెల్ల అత్యున్నతము 
(4,807 మీ.). స్పెయిన్‌ దెశముతో ఈ దేశము 
నకు ఉన్న సరిహద్దున పిరెనీస్‌ పర్వత శేణి 
కలదు; ఇది ఎత్తున, రూపరేఖన, ఆల్ప్స్‌ పర్వత 
(శీణిని ఫ్లోల్రి ఉన్నది. 


దేశమునకు హృదయమని చెప్పదగినది పారిస్‌ 
పరీవాహ [పదెశము. దీనికి నెరుతిన దీనితో జత 





78 


పడి ఆక్వాటెన్‌ నిమ్నుతలము కలదు. [బిటానీ, 
నార్మండీ రాష్ట్రములందు అధిక భాగమున గుట్టల 
వరుసలు కలవు. దేశ మధ్యపు దక్షిణ భాగమున 
ఉన్న పీళభూమి యందు ఆరిపోయిన అగ్ని పర్వ 
తముల అవశేషములు విరివిగ కననగును. పారిస్‌ 
పరీవాహ భూమి యందును, తూర్పు ఫాన్స్‌నను 
పడు వర్ష జలము రోన్‌ నదీకోయ ద్వారాను, దాని 
ఉపనదియగు సాయోన్‌ నదీలోయ మూలమునకు 
మధ్యధరా సముదమును చేరుచున్నది. ఇవి గాక 
వేరుగ మూడు నదీ మండలములు. - ఇంగ్రమ 
చానెల్‌లో సంగమి:చు సీన్‌నద, మధగ్గ చేశమున 
(ప్రవహించి అట్టాంటిక్‌న కలియు లాయిర్‌ నది, 
దక్షిణమున (ప్రవహించి అట్లాంటిక్‌ న చేరు గరోనీ 
నది కలవు, 

ని, ఫీతో ష్షస్థితి మొ. : మూడుతీరుల ఏతోష్ట పర్‌ 
స్థితులు దేశమున, (పాంతములగు అనుసరించి కన 
నగుచున్నవి, దేశపు పశ్చిమ పాంతమున సాగర 
రీతి శీతోష్టసితి కలదు; అందువలన తగ్గుసాయిలో 
ఉష్ణ వ్యత్యయ పరిమితి, విసృత వర్షపాతము, 
చల్లని (గీష్యర్తువులు, ఆంతగ శీతబాధలేని చలికొాల 
ములు వేద్యముఎగుచున్న వి. మధ్య ప్రాచ్య [ప్రాంత 
ములందు ముఖ్య భూరీతికిచెందిన శ్రీతోషస్థితి వలన 
వచ్చని (గీష్మర్తువులు, శీతబాధ ఎక్కువగ నుండు 
చలికాలములు, విసృత వర్షపాతము నీ తకాలమున - 
ముఖ్యముగ ఉన్నత భూములందు - పిమపాతము 
ఆనుభవనీయము లగుచున్నవి. దక్షిణ దేశమున 
(నైరుతి భాగపు వీఠభూమి గాక తక్కిన) విసృత 
పాంత మున మధ్యధరా రీత్రి ఏీతోష్ట పరిస్థతి వలన 
శీతబాధ తగుస్థాయిలో ఉండు చలికాలములు, వేడి 
(గీష్యములు, పరిమిత వర్షపాతము కననగును. 
పారిస్‌ నగరమున సాలీనా సరానరి ఉష్ణో గత 
ర్‌0° ఫా; నైస్‌ నగరమున అది 57° ఫా, 
మధ్య దేశమునను, దక్షిణ (ప్రాంతమునను వర్ష 
పాతము 55 సెంమీ. నుండి 77 సెం. మీ. వరకు 


764 [పపంచ రాజ్య సర సము 


మారుచున్నది. బిటానీ రాష్ట్రమునను, ఉత్తర తీర 
పొంత భూములందును వర్షపాతము ఆత్యధిక ము; 
ఆట, కొన్ని యడల ఆడి 188 సెం. మీ. వరకు 
కలదు. 


వ శ సంతతియు, జంతు జాలమును భూతల 
రీతి యందును . శీతోష్టత అందును కన్పట్టు వైవిధ్య 
ములను అనునరించి వివిధ రీతులుగ ఉన్నవి. 
ఉత్తర, మధ్య [ప్రాంతము లందు అటవీ సీమలలో 
కీకు, బీచి వృక్షములును; మధ్య పాంతపు ఉన్నత 
సీమలలో చెస్ట్‌నట్‌, వీచి వృక్షములును; దక్షిణ 
[పాంతమున పెన చెట్టును, వివిధ జాతుల ఓకు 
వృక్షములును కలవు. (పావెస్స్‌ రాష్ట్ర మున 
యూకలిప్టస్‌, పొట్టిజాతి పెన్‌ వృక్షములు కన్న 
ట్టును, మధ్యధరా తీరమున ఆలివ్‌, మల్ఫరీ, అత్తి 
చెట్టును, చిరుపొదలును విరివిగ ఉన్నవి. 


పిరెనీస, ఆల్ప్స్‌ పర్వత |శేణులలో గోధుమ 
రంగు ఎలుగు, కొండ కుందేలు; తక్కిన ఆడవు 
లలో అడవి పంది, వివిధ జాతుల జింకలు కలవు, 
పక్షిజాతి దశమున స్థిరముగ ఉండక, బుతువులను 
ఆనుసరించి వచ్చిపో చుండును, ఆల్రేన్‌ పాంత 
మున దూడ బాతులు; పర్వత సీమలలో గద్దలు, 
సాళువ డేగలు; దక్షిణ [పాంతమున ఆడవి చిలు 
కలు, గండు పిచ్చుకలు విశేషముగ కలవు. నదు 
లందును, మధ్యధరా సముుదమునను మత్స్య 
సంపద విరివిగ కలదు. 


త్‌, జనసంఖ్య మొ. : దేశమునందలి 95 
డిపార్టుమెంటుల (జిల్లాల) లోను కలసి, మొత్తపు 
జనసంఖ్య 4,97,78,540 (1968 జనాభాలెక్క ); 
1972 లోని అంచనాలను అనుసరించి 
5,15,00,000. జనసాం[దత చ. కిమీ. కు 90 
(1968). నగరములలో పారిస్‌ (జ. సం. 
25,90,771), వీయోన్‌ (5,27,800), మార్కె 
లిస్‌ (8,89,029), లిలీ (1,90,546), బోర్లో 


(2,66,682), తొలోన్‌(8,70,796), నాన్‌ టీస్‌ 
(2 59 208), నైన్‌ (8,22,442), రూయెన్‌ 
(1,20,471), తౌ న. (1,74,746), స్టైన్‌బర్ల్‌ 

ప ౧ 
(2,49,896), గెనోబిల్‌ (1,61,616), 
సెయింట్‌ ఎటీనీ (2,18,468), నాసి 
(1,28,428), లీ వోవే (1,99,509), కర్‌ 


మోంట్‌ ఫేర్రాండ్‌ (1,48, 896), టూర్స్‌ 
(1,28,120), [ప్రముఖములు. పీనిలో పెక్కింటికి 
ముడివడి ఉపనగరములు అనేకములు కలు, అట్టి 
ఉపనగరములతో కలని లెక్కించి నపుడు పారిన్‌ 
లోని జనసంఖ్య 81,96,746; అనగా దేశపు 
జనులలో 18.4% ఆ నగరముననే వసించు 
చున్నారు. లక్షకు పైబడిన జనసంఖ్య కలిగిన 
నగరములు దేశపు మొ త్రమున లి2 ఉన్నవి. పజ 
లలో 90% దేశీయ జాతికి చెందిన వారలే. విడే 
శీయ జాతులకు చెంది దేశమున స్థిరపడిన తక్కిన 
వారిలో ఇటాలియన్‌లు (దాదాపు పది లక్షలు), 
స్పానీయులు, పోర్చుగీజులు, ఉఊత్తర ఆ(ఫికాకు 
చెందిన ముస్టిములు కలరు. దేశభాష యగు 
| ఫెంచితో దేశీయ జాతుల వారికే గాక, తక్కిన 
వారికిని బాగుగ పరిచితి కలదు; అయినను బిటా 
వట! _బెట్టన్‌ అనునదియు; ఆల్సెస్‌ -లారై న్‌లో 
కిక విధవు జర్మన్‌ మాండలిక మును; ఈశాన్య 
[పాంతమున శ్రుమిష్‌ భ్రాషయు; నైరుతి (పొంత 
మున స్పానిష్‌, కాటలాన్‌, బాస్‌ 
కార్సికా దీవి యందును, ఆగ్నేయ [పాంతమునను 
ఇటాలియన్‌ భాషయు కొన్ని అల్ప సంఖ్యాక 
వర్గములందు మాతృభాషలుగ వ్యవహారమున 
ఉన్నవి, దేశీయులలో అత్యధిక సంఖ్యాకులు 
రోమన్‌ కేతలిక్‌ సం పదాయపు క్రై స్తవులు; 
దాదాపు 10 లతల (పొ టెస్టంటు క్రై స్తవులును, 
అత్యల్ప సంఖ్యాకులగు యూదులును, ముస్టీము 
లును కలరు. దేశమున [ప్రభుత్వము మతమును, 


భాషలునుు; 


ఫాన్స్‌ 


దేనిని గు ర్రించక, 1905 మొదలుగ, [ప్రజలకు 
అందరికిని మత స్వేచ్చను కలిగించినది. 


4&ఓ. సమాచార సా. : తపాలా, తంతి, చెలి 
ఫోను వసతులు విరివిగ కలిగిన దేశమిది. తపా 
లాఫీనులలో పెక్కింట తంతి సౌకర్యములును 
కలవు. పెలిఫోనుల సంఖ్య 95,46,178 (1972); 
రేడియో (బాడ్‌కాస్టింగ్‌, టెలివిజన్‌ సౌకర్యములు 
విసారముగ కలవు. టెలివిజన్‌ సెట్ట సంఖ్య 
117 లక్షలు టి. 


ర. యాన సౌ. : దేశమున జాతీయ, రాష్ట్ర, 
స్థానిక రోడ్డ మొత్తపు నిడివి 15,20,805 కి.మీ; 
ఇందు 2,440 కి మీ.ల రోడ్డు అచ్చముగ 
మోటారు వాహనముల కొరకే పత్యేకింపబడి 
ఉన్నది (1974). దేశపు రోడ్డు మార్గములకన్నిటి 
కిని కేందము పారిన్‌ నగరము. యూరపీయ 
దేశము అలందన్నింట ఆత్యంతాభివృద్ధి చెందిన రోడ్డు 
కలదిగ ఈ దేశము పేరొందినది. రైలు మార్గ 
ముల నిడివి 85,620 కి. మీ (1972); ఇందు 
9,820 కి.మి. విద్యుతీకరింప బడినది. _ పారిస్‌ 
నగరమున భూ గర్భమున నడచు రైలుమార్గము 
కలదు. దాని నిడివి 244 కిమీ. (1971). దేశపు 
వర్తక నౌకా దళమున 550 నౌకలు కలవు; వీని 
మొ త్రపు [ప్రమాణము 698 లక్షల టన్నులు. 
దెళాంతర్గతములగు నదు లందును, కాలువ లందును 
'పెక్కింట సౌకాయాన సౌకర్యము కలదు. ఇట్టి 
జల మార్గముల నిడివి 8.62? కి మీ. [ఫాన్సును 
యునై టెడ్‌ కింగ్గమ్‌ (గేట్‌ బిటను) తో కలుపు 
ఒక సొరంగపు రై లుమార్గము ఇంగ్లీషు చానెల్‌ 
దిగువన పస్తుతమున నిర్మా ణమున ఉన్న ది. దేశపు 
సము[దతీరపు నౌెక్మాశయములలో మార్సెలిస్‌, 


లే హావ, డంకర్‌,., రూయెన్‌, బోర్లో, చెర్‌బర్‌ 
a ౧% 


[ప్రముఖములు. _ దేశమున విమానయానమునకు 
ఉపయోగించు విమాన్నాశయములు అనేకములు 


7665 


కలవు. వానిలో పారిస్‌నందలి ఓర్జి, లే బోళ్ల, 
పారిస్‌ నోర్డ్‌ విమానాశ్రయములు అంతర్జాతీయ 
విమానయానమునకు ఎక్కువగ ఉపక రించుచున్నవి. 
ఎముర్‌ (ఫాన్స్‌ అను (పభుత్వాధీనపు నిమానయాన 
సంస్థ, అట్టి యారపీయ సంస్థలలో కిమీ. - [పయా 
ణికుల లెక్కలో మిన్న గను, అట్టి [ప్రపంచ సంస్థ 
లలో ఆ విషయమున మూడవదిగను లెక్కకు 
వచ్చుచున్న ది. దేశపు విమాన (పయాణికులందు 
50% ను ఇది కొనిపోవుచున్నది; [ప్రపంచపు అన్ని 
[పముఖదేశములకును ఇది పయాణములను నిర్వ 
హించుచున్నది. ఇదిగాక దేశమున రెండు [పయి 
వేటు విమానయాన సంస్థలును పనిచేయుచున్న వి. 
పీనివలన దేశాంతర్గత వివిధ |ప్రదేశములమధ్యను, 
దేశమునుండి ఆ ఫికా, దశిణ పసిఫిక్‌ లకును 
విమానయాన వసతి లభించుచున్న ది. 

6. చరిత: ఈ దేశమున ఆతి (పాచిన కాల 
ముననే జనావాసములు ఉండినటుల [తవ్వకముల 
వలన తెలియవచ్చుచున్నది; దక్షిణ పాంతమున 
తీరభూమియందు |కీ. పూ. 600 నాటికే |గీకుల 
వలసలు కొన్ని ఏర్పడినటులకూడ తెలియవచ్చు 
చున్నది. కాని ప్రసిద్ధ రోమక విజేత జూలియస్‌ 
సీజరు (క. పూ. 58. 51) ఈ |పాంతమును 
జయించినప్పటినుండి మా[తమే చాగ్మితక విషయ 
ములు తెలియవచ్చుచున్న ని. ఆ కాలమున దేశమున 
కెల్టిక్‌ జాతుల (ప్రజలు వసించుచుండిరి; వారిని 
రోమనులు గాలులు అని వ్యవహరించిరి. రోమ 
నుల పరిపాలనా కాలమున ఈ గాలిక్‌ రాష్ట్ర ములు, 
వారి సా[మాజ్యమునందలి సంపన్న నాగరిక ప్రాంత 
ములలో లెక్క_కు రాగలిగినవి. రోమనులు ఆ కాల 
మున నిర్మించిన రోడ్డ గురుతులు ఈ నాడును దేశ 
మున ఆటనటి కానవచ్చుచున్నవి. E శ, 1వ 
శతాబ్దియందే గాలుల రాష్ట్రములందు క్రై స్తవము 
కొంతవరకు స్థానమును ఆర్జింపగలిగినది. రోమన్‌ 
సా మాజ్యము శిథిలమైన తరువాత (కీ, శ, కవ 


766 (పపంచ రాజ్య సర్వస్వము 


శతాద్దీ ఆరంభమున జర్యసీనుండి ట్యూటానిక్‌ 
జాతులవారు దేశముపె దండెత్తి కొన్ని [ప్రాంతము 
లందు స్థిర నివాసములను ఏర్పరచుకొనిరి. ఆ తెగల 
లోని “ఫాంకు' తెగనుబట్టియే దేశమునకు “ఫాన్స్‌” 
అను పేరు ఏర్పడినది. 


|ఫూంకులను ఆందరిని సుసంఘటిత పరచి, 
“ర్లోవిస్‌ అనునతడు తొలుతగ రాజు కాగలిగెను, 
ఆతడు |కీ. శ. 186 లో రోమన్‌ |పభుత్యపు (పతి 
నిధిని, అతిని సేనలను దేశమునుండి తరిమివై చెను. 
496 లో అతడు కై స్త్రవుడయ్యెను ఆతని తరువాత 
ఆ రాజ్యము విచ్చిన్న మెనను, చార్జెస్‌ మార్టెల్‌ అను 
నతడు |ఫాంకులను మరల సమీకరించి, ఒక సుస్థిర 
రాజ్యమును ఏర్పరచి, తానే రాజై (782), స్పెయిన్‌ 
నుండి [ఫాన్స్‌ దేశముపె దండెత్తిన ముస్తిములను 
ఓడించి తరిమివేయగలిగెను ఆతని మనుమడగు 
షార్టమేన్‌ (768-814) యూరపీయ చరిత్రలో 
సుపసిద్ధుడు. తన విజయ యాతలవలన ఆతడు 
ఇప్పటి (ఫాన్స్‌, పశ్చిమ జర్మని, హోలండ్‌, 
బెల్జియం, ఉత్తర ఇటలీ ప్రాంతములు చేరినవనదగు 
విశాల రాజ్యమునకు సా మాట్టు కాగలి గను. కీ, క్ట 
800 లో ఆతనిని పవిత్ర రోమక సా మాజ్యమునకు 
చ|క్రవం్తిగ పోపు |పకటించెను, 


షార్ట మెన్‌ తరువాత అతని సా మాజ్యము అనతి 
కాలముననే విచ్చిన్న మైనది. పవిత్ర రోమక సామా 
జ్యపు సామాట్‌ పదవి అటనుండి జర్మన్‌ |పభు 
వులకు దక్కినది. ,ఫాన్స్‌దేశము, ఉత్తరమున 
స్కాాండినేవియా [పా-తమునుండి తరలివచ్చిన 
ఆయుధోపజీవుల, దండయా[తలకు లోనై తోఖభించి 
నది ఆ పరిస్థితిలో హారిస్‌ నగర మాండలికుడు 
ఒకడు ఆ దండయా[తలను ఆరికట్ట్‌ (885), శతు 
వులను తరమివేయగలిగెను. అంతట అతని తమ్ముని 
మనుమడగు హగ్‌ శేపెట్‌ (987-9986) దేశమున 
ఓక రాజరికమును నెలకొల్పి దానికి మూలపురుషు 


డయ్యెను. ఆ రాజవంళ మే తదాదిగ 800 సంవత్స 
రములవరకు దేశమును పరిపొలించెను. 


ఆ రాజవంశ పు పరిపాలనా కాలమున తొలుతగ 
భూస్వామ్య వ్యవస్థ దేశమున నెలకొనగలిగినది. 
రాజరికమునకు నామమా|తపు మన్న నను చూపుచునే 
భూస్వాములలో పలువురు దాదాపుగ స్యతం;తులు 
గనే వ్యవహరించుచుండిరి. ఆ కాలముననే ఇంగ్లండు 
నను, (వెంచి దేశపు మాండలికులలో కొందరు 
విలియమ్‌ అనువాని నాయకత్యమున, విజేతలుగ 
చేరి, అచ్చట ఒక రాజవంశమును నెలకొల్పిరి. 
_ఫెంచి రాజవంశ మునకు, ఆంగ్ల దేశపు రాజవంశ 
ముతోగల సంబంధ _బాంధవ్యములవలన |ఫైెంచి 
దేశమున కొన్ని |పాంతముల ఆధిపత్యము విష 
యముపైనను, కొన్ని సందర్భములలో (ఫెంచి 
సింహాసనపు వారసత్వపు విషయమునకు వివాద 
ములు చెలరేగి యుద్ధములకు దారితీసినవి. ఆ 
యుద్ధములలో శతవర్ష సం|గామము (1887-1458) 
అనబడునది పముఖము. నిరంతరాయముగ కాక 
పోయినను అంతటంతట జరిగిన పోరాటములతో 
నూరేండ్ల పైకాలము ఈ యుద్ధము సాగినది. 
1420 నాటికి దేశమున అత్యధికభాగము ఆంగ్ల 
దేశపు రాజులకు దక్కినది. కాని, అనతికాలము 
ననే, జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ అను [గామీణ సాహసిక 
యువతియొక్క_ నాయకత్వమున, |ఫెంచి జాతీయత 
రూపుగొని ఆంగ్లేయ సేనలను ఎదుర్కొనినది. 
యుద్ధకాలము జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌, ఆంగ్ల సేనలకు 
చిక్కి. కొరతన దగ్గము చేయబడినను, ఆమె చూపిన 
మార్గమును అవలంబించి (ఫెంచిసేనలు 1461 
నాటికి [ఫాన్స్‌నుండి ఆంగ సేనలను తరిమివేసినవి. 


15 వ శతాబ్ది తుదినుండియు నగర వ్యాపార 
సంఘములు రాజకీయములందు పలుకుబడిని ఆర్జింప 
మొదలిడినవి [క్రమముగ భూస్వాముల పలుకుబడి 
కీణించినది. ఫాన్సుదేశము దక్షిణ, మధ్యయూరపు 


దేశముల రాజకీయములలో జోక్యమును కలిగించు 
కొనుట అంతటినుండి మొదలయినడి తత్సలిత 
ముగ ఇటలీలోని పునరుజ్జీవనోద్యమము (ఫొన్సున 
నెలవు కల్పించుకొని, కళా, సాంస్కతిక రంగము 
లందు వికసనమునకు తోడ్పడినది. అయినను ఆ 
కాలముననే బయలుదేరిన మత సంస్కరణోద్య 
మము, రోమన్‌ 'కేతలిక్కు ఇ (పొ టెస్టంటు శాఖల 
మధ్య అంతర్యుద్ధమునకు దేశమున కారణభూత 
మైనది. కడకు దేశమున రోమన్‌ కేతలిక్‌ శాఖకే 
[పాబల్యము లభించినది. అయినను జర్మను రాజ్యము 
లందు చెలరేగిన ముప్పదేండ్ల సం|గామ కాలమున 
స్వీయ పయోజనములను మాతమే దృష్టయం 
దుంచుకొని, (పొటెస్టంటు రాజ్యముల పక్షము 
వహించి, ఆస్ట్రియా పాలకుల (పాబల్యమును ఆంత 
రింపజేసి యూరపున (ప్రముఖ రాజ్యముగ ఫాన్స్‌ 
ముందునకు రాగలిదినది (1659). 

17వ శతాబ్దపు చివరిపాదము మొదలుగ రాజు 
తన నిరంకుశత్వమును స్థిర పరచుకొని, వాణిజ్య 
సంస్థల అండతో దేశమునకు సుసంపన్నతను 
సాధంపగలిగాకు. ఆ కాలముననే (ఫాన్స్‌ దేశపు 
సాహసిక వర్తకసంఘముల ఆధ్వర్యవమున ] ఫెంచి 
యోధులు, [ప్రపంచపు పెక్కు. పాంతములను ఇ 
ఇండియాలో పలు స్థావరములను, కెనడా, లూస్‌ 
యానాలను - |ఫెంచి సా|మాజ్య భాగములుగ 
చేయగలిగిరి, ఆ కాలమున దేశమును పాలించిన 
లూయీ ౫1V (ఫాన్స్‌ దేశమును తక్కిన యూర 
పీయ దేశములకు వరవడిగ దిద్దెను; పారిన్‌ నగరపు 
సమీపమున వర్పెయిల్స్‌ అనుచోట అతడు నిర్మింప 
జేసిన రాజ పాసాదాదులు, ఆవాటి వాస్తుశిల్ప కళ 
లలో పరాకాష్టను అందుకొనగలిగినవి. ఆతని 
పొలనాకాలము స్వర్ణయుగముగ | ఫాన్స్‌దేశపు 
చరి|తలో 'పేరుపొందినది. కాని ఆతని ఆంత్యకాల 
మున, పలు యుద్ధములవలన దేశము పేదవడినది. 
ఈ సేదరికమునకు, ఆనాటి ఫెంచి పండితులు 


767 


సామాజిక (పగతిని నిరూపించుచు ప్రవచించిన 
నూత్న విష్ణ భానములు తోడై కడకు |పపంచమున 
చార్మితక |పసిద్ధిగాంచిన (ఫెంచివిప్తవమునకు దారితీసి 
నవి (1789). ఈ విప్పవ ఫలితముగ లూయీ XVI 
పద భ్రష్టుక గుటయేగాక మరణశీక్షరు లోనయ్యెను 
(1798). ఆంతట విప్పవకారుల ఆధ్యర్యవ మున ఏర్ప 
డిన | ఫెంచి గణతం్యత పభుత్యము, వారిలో ఎర్పడిన 
వె రుధ్యముల ఫలితముగ అయిదుగురు [ప్రముఖుల 
సమష్టి పభుత్యముగ రూపుగొని, తుదకు నెపోలి 
యన్‌ అను యోధ్యాగణికి చేజిక్కినది. 1804లో 
ఇతడు తనను (ఫాన్స్‌దశపు చక్రవర్తిగ |పకటించు 
కొనెను అయినను విప్పవ మునకు మూలభావములగు 
స్వాతం[త్య, సమానత్వ, సౌ్యభాతృత్వములను 
అతడు ఆదరించి, వానికి తన విజయ యాతల 
వలన యూరపు ఖఎడమునందు అంతటను వ్యా వ్తీని 
కల్పింప యత్నించెను. 


నెపోలియన్‌ సాగించిన విజయ యా తలవలన 
(నెంచి పతాకము యూరప్‌ ముఖ్య భూభాగమున, 
నలువిక్కులకు పురోగమింపగలిగినది. -కాని రషి 
యాపై అతడు జరిపిన దండయాత, రషియన్‌ 
సెనికుల పట్టుదలవలనను, భౌగోళిక పరిస్థితుల 
వలనను విఫలమె (1812) ఆతని _పతిష్ట దెబ్బతిని 
నది, ఆంతట రషియా, |పషియా, స్వీడెన్‌, ఇంగ్లాం 
డుల సమష్టి సేనలు లీప్‌జిగ్‌ వద్ద అతని సేనలను 
ఓడించి (1818) అతనిని ఇటలీదేశ తీరసమీపపు 
ఎల్ఫాదీవికి [ప్రవాసము పంపి, (ఫాన్స్‌న రాజరికపు 
పాలనను నెలకొల్పినవి కాని ఎల్ఫానుండి నెపోలి 
యన్‌ తప్పించుకొనివచ్చి, మరల |ఫెంచి సేనలను 
సమీకరించి, శ|తువులను ఎదరొగానెన; ఆయినను 
(బిటిష్‌, (ప్రషియన్‌ సేనలు వాటర్లూ రంగమున 
అతనిని ఓడించి అతనిని దక్షిణ అట్లాంటిక్‌ యందలి 
సెయింట్‌ హెలీనా దీవిలో నిర్భంధించినవి, అతడు 
అటనే అంతరించెను, 


768 [పప ంచ రాజ్య 


అంతటి (ప్రాన్సదేశమున ఏర్పుడిన రాజరిక పు 
(ప్రభుత్వము 1880లో పజల తిరుగుబాటువలన 
పద్యభష్ట్రముకాగా, వేరొక రాజరికము ఏర్పడినది. 

విని 1848 లోని విప్లవము కూలదోసినది. అంతట 
ద్వితీయ గణరాజ్యము ఏర్పడినది; దానికి, నెపోలి 
యన్‌ యొక్క. సోదరునిప్కుతుడగు లూయీ నెపోలి 
యన్‌ అధ్యకుడ య్యెను. అతడు తనను తాను 
1859 లో నెపోలియన్‌ 11 అనుపేర చ్మకవర్షిగ 
పక టించుకొనెను. 1852.71 వరకు సాగిన ఈ 
ద్వితీయ సా మాజ్యకాలమున, దేశపు వలస సామా 
జ్యము వి స్తరించినది; దేశము సుసంపన్న మైనది. 
కాని నెపోలియన్‌ 11 అనుసరించిన దురా|కమణ 
విధానము కడకు, జర్మన్‌ రాజ్యముల నాయకత్వము 
వహించిన, | పషియాతో యుద్ధమునకు దొాఠితీసినది. 
ఆ యుద్ధమున (ఫాన్స్‌ సరాజితముకాగా, ఆ దేశపు 
ఆల్సెయిస్‌ - లారెన్‌ రాష్ట్ర ములు జర్మనులకు వళ 
పడినవి (1871). అంతట పారిస్‌లో జరిగిన 
(పజల తిరుగుబాటుకు ఫలితముగ మూడవ గణ 
రాజ్యము రూపుగొని, 1875 లో ఒక రాజ్యాంగ 
విధానమును ఆమోరించినది. తదాదిగ దేశము 
పురోగమించి. ఆఫ్రికా ఖండమున పెక్కు వలసలను 
ఆర్జించి, 1914 నాటికి | పపంచపు (ప్రముఖ రాజ్య 
ములలో ఒకటిగ పేరును ఆర్థించినది. 

[పథమ (ప్రపంచయుద్ధ మున, పశ్చిమ రంగమున 
జరిగిన యుద్ధములలో చాలవరకు అన్నియు [ఫాను 
ననే సాగినవి. యుద్ధబన హతులై.నవారి సంఖ్య 
విషయమున, రషియా తరువాత ఎక్కువగ నష్ట 
పడినది ఈ దేశమే. కడకు ఈ దేశము, తన 
మ్మితరాజ్యములగు యు. సై., |బిటన్‌, రష్యాలతో 
పాటుగ జర్మనీ మొదలగు రాజ్యముల సేవలను 
ఓడించిన తరువాత ఒరిగిన శాంతిసంధి, పారిస్‌ 
సమీపమునఉన్న వెర్సెయిల్స్‌లో జరిగినది 
(1919). దీనివలన ఆల్ఫేస్‌, లారేన్‌లు (ఫొన్సునకు 
దక్కుటయేగాక, పశ్చిమ ఆసియాయందు మాండే 


అల్లే ఉద్య 
సర్వస్వము 


జ 


టరీ పాంతములుగ కొన్ని వలసలును (ఫాన్స్‌కు 
దక్కినవి (చూ: కేరళ లెబనాన్‌). కాని యుద్ధ 
ఫలితముగ కలిగిన నష్టమును పూడ్చుకొనుటకు 
దేశము ఎంతయో [శమింపవలసివచ్చినది. ఇందు 
లకు తోడుగ 1980 లో వచ్చిన ఆర్థిక సంతోభము 
దేశమును కుంగదీసినది. ఇట్టి పరిస్థితులలో 
జర్మనీయందు నాజీలు అధికారమునకువచ్చి, హిట్టర్‌ 
నాయకత్వమున, యూరపు ఖండమున జర్మన్‌ 
జాతికి (పాబల్యమును చేకూర్చుటకు యత్నించిరి, 
తొలుత (గేట్‌ దిటన్‌ లోని పభుత్యముతో పాటుగ 
[| ఫెంచి పభుత్యమును హిట్టరును సంతృప్తి 
పరచుటక్రై యత్నించినను ఫలితము లేక 
పోయినది. కడకు హిట్లరు, పోలండ్‌ పె దండ 
యా|తను జరుపగ, ఫాన్ఫుదేశ మును, గట్‌ 
[బిటన్‌తోపాటుగ జర్మనీపై యుద్ధమును (పకటించి 
నది (సెపైంబరు, 1989) _ అదియే రెండవ 
[ప్రపంచ యుద్ధముగ పరిణమించినది. 


ఆ యుద్ధమున తొలుత జర్మన్‌లు, హోలండ్‌ 
బెల్లియముల ద్వారా సాగించిన దండయా[తవలన, 
(ఫెంచివారి రక్షణ శేణి నిష్పలమై, జర్మన్‌ సేనలు 
ఫాన్ఫ్సుదేశమున ముందునకు (తోసుకొని రాగలిగి 
నవి. అంతట పెంచి ప్రభుత్వము పతనముకాగా, 
మార్షల్‌ పె టేన్‌ అను వృద్దయోధుని నాయక త్యమున 
ఓక [పభుత్యము ఏర్పడి జర్మనులను శాంతికై 
అర్థించినది. జ్ర తాత్కాలిక పు శాంతిసంధి ఫలిత 
ముగ, పారిస్‌తోకూడిన దేశపు ఉ త్తరభాగమంతయు 
(దేశమున అత్యధిక భాగము) యుద్ధకాలమున జర్మన్‌ 
సేనల వశమున ఉండుటకును, “వీచి” అను నగ 
రము స్థావరముగ ఓక ఆల్బవి స్తీర్ణపు పదేశమున 
(ఫెంచి పభుత్యము పాలనను నెరపుటకును, ఆ 
(ప్రభుత్వము మితరాజ్యములతో సహకరించకుండు 
టకును ఒడంబడిక కుఏరినది (మె, 1940). కాని 
కొన్ని సేనలు, డీ గాలీ అనువాని నాయకత్వమున, 
స్వతంత _నెంచి జాతీయ సమితిగ రూపొంది, 


[ఫెంచి వలసలలో ఉండి జర్మనులను (పతిఘటించి 
మి|తరాజ్యములకు సాయపడినవి. 


ది్భతీయ (పపంచ యుద్ధమున, జర్మన్‌ "సేనలు 
పరాజిత ములుకాగా, (ఫాన్స్‌ విము కమై అచట డీ 
గాలీ ఆధ్యర్యవమున నూత్న ప్రభుత్వము ఏర్పడి 
నది (అక్టోబరు, 1944). తదాదిగ ఫ్రాన్స్‌దేశము, 
మార్షల్‌ [పణాళికద్వారా యు. సే. అందించిన 
సహాయమువలన _ ఆర్థికముగ పురోగమించినను, 
ఇంటను, బయటను పలు |పతిరోధములను ఎదు 
రొ నవలసి వచ్చినది. 1946లో కొన్ని అభి పాయ 
భఖేదముల ఫలితముగ డీ గాలీ రాజీనామా చేసెను. 
ఆ సంవత్సర ముననే నాలుగవ గణరాజ్యము నూతన 
రాజ్యాంగ విధానమును ఆమోదించినను, అందలి 
లోపములవలన |పభుత్యములు పదేపదే మారుట 
అచట పరిపాటియైనది. వలసలలో స్వాతంత్యము 
నకై అచటి (పజలు పోరాటములను సాగించిరి. 
వానిని అణచుటకై సాగించిన కృషిలో దేశమున 
అంగబలమును, ఆర్థిక బలమును చాలవరకు నష్ట 
మైనవి. అంతట (పజల కోరిక-పె డీ గాలీ ఆధ్వర్య 
వము వహించి ఒక నూతన రాజ్యాంగమును (పతి 
పాదించెను. దానిపై జరిగిన జనాభ్మిపాయ సిక 
రణలో పజామోదము దానికి లభించినది. ఆంతట 
అయిదవ గణరాజ్యము అవతరించి దానికి డీగాలీ 
తొలుతటి అధ్యమ్ష్రడయ్యెను (1958, డిసెంబరు) 
1969 లో డీ గాలీ, తాముచేసిన కొన్ని [ప్రతిపాద 
నలకు :పజలు ఆమోదమును తెలుపకపోగా పదవి 
నుండి వైదొలగెను. ఈ మధ్యకాలమున ఇండోచనా 
(వియెత్‌నామ్‌, లావోస్‌, కాంబో డియా) ఆల్రీరియా 
మొదలగు పెక్కువలసలు స్వతం తములై నవి 
(చూ వ 14వ ఉపశీర్షిక). 


7. పరిపాలన: 19058 లో ఆమోదింపబడి 
1962 లో కొన్ని మార్పులను పొందిన ఆయిదవ 
గణరాజ్యపు రాజ్యాంగవి ధానము (పస్తుతమున అమ 


[42] 


769 


లున ఉన్నది. |పభుత్యపు కార్యనిర ఏహణాధికారము 
గణరాజ్యపు అధ్యక్షునియందును, |పధాని ఆధ్వర్య 
వమున నడచు |ప్రభుత్వమునను న్య స్తము. 21 
ఏండ్లకు పైబడిన (పతి పౌరునికి వోటుహక్కు 
కలదు. అధ్యక్షుడు సార్వజనిక వయోజనుల 
వోటింగు పద్ధతిన [ప్రజలచేత అపరోక్షరీతిలో 
ఎన్నుకొనబడును. ఆతని పదవీకాల పరిమితి ఏడు 
ఏండ్లు. ఇతడు రాష్ట్ర పతిగ వ్యవహరించుచు (పధా 
నిని, ఆతని సలహాపై తక్కిన మం|తివర్ల సభ్యు 
లను నియమించును. ఆతడు, దేశ కేమమునకు 
అవసరమని తోచినపుడు, శాతీయ శాసనసభను 
రద్దుపరచవచ్చును? కాని ఆ వెనువెంటనే 20 నుండి 
40 దినములలోపల ఎన్నిక లను జరిపి తీరవలెను. 
దేశమున సువ్యవస్థిత పరిపాలన సాగని పరిస్థితి 
ఏర్పడినపుడు, |పధానితోడను, జాతీయ శాసనసభా, 
శిష్టసభల అధ్యక్షులతో డను, రాజ్యాంగ విధాన 
సమితితోను సం పతించి (పత్యేక చర్యలను అవలం 
బించుటకు దేశాధ్యక్షునకు అధికారము కలదు; 
సర్వ సేనాపతిగను అతడు వ్యవహరించును, 
పార్టమెంటున జాతీయ శాననసభ, శిష్టసభ 
( సెనెట్‌ ) అను రెండు కక్ష్యలు కలవు. జాతీయ 
శాసన సభ యందలి సభ్య సంఖ్య 4687; ఇందు 
470 మందిని అచ్చపు (ఫ్రాన్సు దేశమును, 10 
మందిని సము[దో త్రర మండలములును, ఏడుగురిని 
సముదో శర |ప్రాంతములును _ ఎన్నుకొనును, 
ఏ కారణమువలననై న శాసనసభ రోద్దుచేయబడని 
పక్షమున, ఆ సభయందలి సభ్యుల పదవీ కాల 
పరిమితి అయిదేండ్లు. శిష్టసభ యందలి సభ్య 


_ సంఖ్య కి02. గవత పీ (పతి సభ్యుని పదవీ కాల 


పరిమితి 9 ఏండ్లు; అయినను మూడేండ్రకు ఒకసారి 
వంతు వారీగా మూడవ వంతు సభ్యులు విరమించి 
అ స్థానములకు కొ తవారు ఎన్నుకొనబడు పద్ధతి 
కలదు. జాతీయ శాసనసభా సభ్యులును, మునిసి 
పల్‌ సంభుముల సభ్యులును, |పతినిధులును కలసిన 


770 [పపంచ రాజ్య సర్వస్వము 


ఒక నియోజక వర్గము శిష్టసభలోని 296 మంది 
సభ్యులను ఎన్ను కొనును; ఇందు ఆచ్చపు (ఫాన్స్‌ 
దేశమునకై 288 మంది, సముద్రో త్తర మండలము 
లకై 7 మంది, సము[దో త్తర (పాంతములకై 6 
మంది పతినిధులు ఉందురు; విదేశములలో నివ 
సిందు (ఫెంచి వారికి  పాతినిధ్యమును సమకూర్చు 
టకై శిషస్టభయ 
ఎన్ను కొనును 


ఆరురు శిషనభా సభ్యులను 
౧ (డు 


పారమెంటునకే శాసన నిర్మాణాధికారము కలదు; 
కాని కొన్ని నిర్ధిష్ట |పాతిపదిక విషయములకు 
మాతమే ఆ ఆధికారము వర్తించుచున్నది. తక్కిన 
వాని విషయమున |పభుత్యమే ఫర్మానాల ద్వారా 
శాసనములను చేయవచ్చును. అయినను ఈ నిర్శిష్ట 
విషయముల పట్టికను విసృతపరచి, ఆందు 
శాసనాధికారమును |గహించుటకు పార్దమెంటునకు 
ఆధికారము కలదు. ఆర్థిక బిల్లులు తప్ప తక్కిన 
సప ఏ కక్ష్యయందై నను తొలుత (ప పేళ పెట్ట 
వచ్చును: కాని ఆర్థికపు బిల్లులను మాతము 
జాతీయ కాసన సభలోనే (ప్రవేశ పెట్టవలయును. 


పధానియు, ఆతని షం, త్రివర్గ సభ్యులును 
పార్థమెంటునగాని, రాజ్యాంగ విధాన సమితి 
యందుగాని, వేరొక సార్వజనిక సంస్థయందు ఎట్టి 
దావిలోగాని సభ్యులుగ ఉండగూడదనుట |ఫెంచి 
రాజ్యాంగ విధానమందలి ఒక విశిష్ట నియమము. 
(పధానిగ గాని, మం|తివర్గ సభ్యుడుగ గాని నియ 
మితుడైెన వెంటనే, పార్టమెంటు సభ్యుడు తన పద 
విని కోల్పోవును; అంతట ఒక (ప్రత్యామ్నాయ 
ప్రతినిధి ఆ స్థానమును ఆక్రమించును. ఇందువలన 
[పభుత్వ మున సరత నెలకొనగలదని అచటి 
రాజ్యాంగ వేత్తల అభిిపాయము. 


బెవిగొక శాసన, కార్యనిర్వాహక వర్గములకు 

సహకరించుటకె కొన్ని పత్యేక సంసలు కలవు. 
యు oo _ ® 

వానిలో రాజ్యాంగ విధాన సమితి, ఉన్నత ధర్మ 


వీళము అను రెండు సంస్థలు (పముఖములు, దేశపు 
అధ్యక్షులుగ జనిచసి వి|కాంతి తీసికొన్న వారు, 9 
మంది ఇతర పముఖలును రాజ్యాంగ విధాననమికతి 
యందు సభ్యులు ; ఆ తొమ్మిది మందిలో ముగ్గురను 
జాతీయ శౌసన సభాధ్యక్షుడును, ముగ్గురను శిష్ట 
సభాధ్యక్షుడును, ముగ్గురను దేశాధ్యక్షుడును నియ 
మింతురు. పార్లమెంటు చసన చట్టములు రాజ్యాంగ 
విధాన విహిశములు ఆగునా అను విషయమును, 
శాసన సభల సీయమములను ఆ సమితి పర్యవే 
కించి తగు నిర్ధయములను ఇచ్చును; ఎన్నిక తగా 
దాలను పరిష్కరించును; జనాభిపాయ సేకరణ 
సందర్భమున పర్యవేక్షణ జరు పును. 

శాసన సభను రద్దుచేయకనే, కొన్ని శాసనము 
లను, లేదా నిర్ణయములను జనాభిపాయ సేకర 
ణకై నివేదించు ఆధికారము దేశాధ్యక్షు నకు కలదు. 

దేశాధ్యక్షుడు (దో హామునకు తలపడినటుల 
పార్టమెంటులోని ఉభయ కక్షలు ఆరోపించినపుడు 
ఆ అధ్యక్షుని, అట్టి సందర్భముననే మం త్రివర్ష్గ 
సభ్యులను విచారించి న్యాయ నిర్ణయముచేయు అధి 
కారము ఉన్నత ధర్మపిఠమునకు కలదు. 
ఇందుండు న్యాయమూర్తు లలో సగము మండిని 
జాతీయ శాసన సభయు, తక్కిన వారిని శిష్ట 
సభయు ఎన్ను కొనును. 


దేశమునందలి డిపార్టుమెంటులలోను, అందలి 
పాతిపదికాంగములగు కమ్యూనులలోను ఎన్నుకొన 
బడిన సభ్యులుక ల స్థానిక సంస్థల సహాయమున 
[పభుత్వ పతినిధులు స్థానిక పాలనను నిర్వహించు 
చున్నారు. 


దేశముస |పముఖ రాజకీయ పక్షములు ఆరు 
కలవు. వీనిలో ఒకటియగు కమ్మూనిస్ట్‌పార్టి, 
కార్మిక నియంతృత్వ విధావమునకు స్వ స్తిచెప్పి, 
ఈ దేశమున (పజాసామక సిద్ధాంత ములకు బద్ధమై 
వర్తించుచున్న ది, ఎన్నికలలో ఏ పక్షమును అత్య 


ధిక సంఖ్యా (పాబల్యమును ఆర్జింపకుండుఏట ఈ 
దేశపు రాజకీయములలో సాధారణముగ కననగు 
ఒక విషయము. అందువలన మ్మిశ పక్ష [పభుత్వ 
ములు ఎర్పడుచుండును. 


పారిస్‌లోని “కోర్‌ డి కాసేషన్‌' అను ఉన్నత 
న్యాయస్థానపు పర్యవేక్షణకు లోబడి దేశమున పౌర, 
దండ వ్యవహార ములకు చెందిన కోర్టులు పనిచేయు 
చున్నవి. ఇపిగాక |పభుత్యమునకును, ఉద్యోగు 
లకును మధ్య వచ్చు వివాదములను పరిష్కరించు 
న్యాయస్థానములు కలవు. ఇవి పారిస్‌లోని 
“కౌన్సిల్‌ డి ఇటాట్‌* అను ఉన్నత న్యాయస్థానవు 
చరమాధికారమునకు లోబడి వ్యనహరించును; ఈ 
న్యాయస్థానపు న్యాయమూర్తుల మండలికి, ఫెంచి 
(ప్రభుత్వపు (ప్రధాని అధ్యకుడుగ వ్యవహరించును. 


8. దిేశరతణ : దేళాధ్యక్షుని ఆధ్వర్యవమున 
పనిచేయు రక్షణసమితి దేశపు రక్షణ విధానమును 
నిర్ణయించుచున్నది. 18 నుండి 50 వరకు వయసు 
కలిగిన పౌరులలో పురుషులు ఆందరును జాతీయ 
సేవా కృషిలో 16 నెలలు విధిగ పనిచేయవలయు 
నను శాసనము అమలున ఉన్నది. ఈ జాతీయ 
సేవయందు నాలుగు అంగములు సెనిక సేవ, 
స్వరక్షణ కృషి, సాం కేతిక సాహాయ్య సేవ, అంత 
ర్భాతీియ సహకార సంసేవ అనునవి - కలవు. 
దేశపు భూతల సేనలో 8,91,000 మంది; నౌకా 
సేనలో 68,000; వాయుసేనలో 1,02,000 
మంది, ఈ త్రివిధ సేనలకుచెందిన సామాన్య 
సేనలో 12,000 మంది “సైనికులు కలరు (1974). 
భూతలసేనకు యుద్ధ కార్య కమములందు సాయ 
పడుటకై రిక (పత్యేక వాయుసేన కలదు; ఇందు 
తేలికరకపు విమానములు 600 కు వైగాను, 800కు 
మీంచి హెలీకాష్టరులును కలవు. నౌకాసేనకు 4 
విమానవాహక నౌకలు, 22 జలాంతర్గాములు, 2 
[కూయిజర్లు, 16 డిస్ర్రాయరులు, 30 |ఫీగేటులు 


771 


కలవు; ఇవిగాక యుద్ధమున సాహాయ్యపడు తక్కిన 
చిన్న తరగతుల నౌకలు లిర7 కలవు; వీనిలో 
అణుళ క్రిదోదిత తీపణివంతములగు జలాంతర్గాము 
లును చేరియున్న వి; నౌకాసేనకు సాయపడు 850 
విమానములు కలవు; 200 పోరాటమునకు ఉపక 
రించునవి. వాయుసేనయందు 82 విమానదళ ములు 
కలవు; ఇవి 66 స్థావరములనుండి పనిచేయు 
చున్నవి; మొత్తపు విమానముల సంఖ్య 2,150; 
అందు పోరాటపు విమానములు 425 (1974). 


అణుళ క్రినికూడ స్వీయరక్షణకు ఉపయోగించు 
కొనుటకై [ఫాన్స్‌ కృషిచేయచున్నది. అగరాజ్య 
ములగు యు. కూ సోవియెట్‌ రష్యాల ఆభి పాయ 
ములను కాదని ఈ దేశము స్వయముగ అణు (పస్పో 
టనమును, అణుబాంబు [ప్రయోగమును నిర్వహించి, 
1064 మొదలుగ ఆణవిక అయుధములను ఉపయో 
గించు రక్షణ దళమును వృద్ధిచేయచున్నది. ఈ 
దళమును ఏ సందర్భమునందు వాడదగునను విష 
యమును నిర్ణయించు అధికారము అధ్యక్షునకు 
మాతతమె కలదు. (ఫెంచి పొలినీసియాలో ఈ 
దేశమునకు ఆణవికాయుధ పరిశోధనా కేం దము 
కలదు. 


విమానములు, యుద్ధనౌకలు మొదలుగ యుద్ధావ 
సరములగు నర్వ్యవిధముల పరికరములను, ఆయుధ 
ములను రూపబొంచుకొను శక్తి ఈ దేశమునకు 
కలదు. అంతియేకాదు; కొన్ని ఆయుధములను, 
కొన్ని తరగతుల యుద్ధవిమానములను ఈ దేశము 
ఇతర దేశములకు ఎగుమతి చేయుచున్నది. 


ఉత్తర ఆట్లాంటిక్‌ రక్షణ వ్యవస్థకు సెనికముగ 
తన వంతు సాయమును చేయుటకు కొన్ని దళము 
లను ఈ దేశము ప్రత్యేకించుచుండెడిది. కాని 
1964లో, కొన్ని అభి|పాయభేదములవలన, ఆ 
దళములను ఈ దేశము ఉపసంహరించినది. 


772 పపంచ రాజ్య సర్వస్వము 


9. అంతర్జాతీయ నధ” మాష సః సంస్థా 
పక సభ్య రాజకములలో ఠఈ దేశము ౬కటి.; 
అందలి పత్యేక సంస్థలలో ప్రతియుకి దానితోను 
ఈ దేశము సహకరించుచున్న ద. యూర వీయ 
కామన్‌ మార్కెట్‌ సంసాపక  రాజముగ అందు 


ఉత్తర అట్లాంటిక్‌ రక్షణ వ్యవస్థకు సెనిక సాహా 
య్యమును ఈ దేశము ఉపసంహరించినను, ఆ 
వ్యవస్థయందలి సభ్యత్వమును వదలుకొనకున్నది. 
ద్వితీయ (ప్రపంచ యుద్ధకాలమున మితమండలి 
రాజ్యములలో |పముఖతను కల్గిన ఈ దేశము, 
తన మి|తులను వదలుకొనకయే, వైదేశిక నీతి 
యందు ఒక స్వతంత పంథాను అవలంభించి 
వ్యవహరించుచున్నది. బడుగు దేశములకు సహా 
యము చేయుటలో, [ప్రముఖ స్థానము, యు. సై, 
తరువాత, ఈ దేశమునకు లభించుచున్నది. 


10. ఆర్థిక రంగము : భౌతిక సాధన 
సంపత్తి, చక్కగ సరికుదిరియుండు, యూరపీయ 
దేశములలో ఈ దేశము ఒకటి. అనుకూలమగు 
శీతోష్ట్ర పరిస్థితి, సారవంతపు భూమి, సాంప్ర 
దాయికముగ వ్యవసాయికులకు లభించిన కుశలత, 
వ్యవసాయము లాభదాయక మగుటకు సహకరించి 
నవి. ఇందులకు తోడుగ విరివిగ లభించు ముడి 
ఇనుము. విద్యుత్‌ శక్తి, ఇంధన వాయువు, పనివారి 
నేర్పరితనము పారిశ్రామిక పురోగతికి తోడ్పడినవి, 
ద్వితియ [పపంచ యుద్ధానంతరమున “మానే [ప్రణా 
శిక'ను అనుసరించి, యు. స్టే. ఇచ్చిన ధన సహా 
యముతో తగు కృషిచేసి,  యుద్ధనష్టమునుండి 
కోలుకొనుటయేగాక, పారి[కామికోత్స త్రిలో పూర్ణ 
మెన్నడు ఎరుగని ఉన్న తస్థాయిని ఈ దేశము చేరు 
కొనినది. 


దేశపు కార్మికళ క్రిలో 18% (దాదాపు 28 
లక్షలు) మాాతమే వ్యవసాయమున వినియు కము; 


కమతముల సంఖ్య 15 లక్షలు; కవతపు సరాసరి 
వైశాల్యము 15 ye వ్యవసాయమున ఉన్న 
భూమి 16%/ లక్షల 'పాళ్షరులు (1970). దేశపు 
సమష్టి ఉత్స త్తిలో 12% వ్యవసాయమువలన 
లభించుచున్న డి. యూరవీయ దేశములలో ఆహా 
రోత్స త్తియందు స్వయంహోషకత కలిగిన దేశము 
ఇది ఒక్క_టియే; అంతేకాదు; వ్యావసాయికోత్పత్తు 
లను - ముఖ్యముగా గోధుమ, చక్కెర, దాక్ష 
సారాయము, గోమాంసములను - ఈ దేశము ఇతర 
దేశములకు ఎగుమతి చేయగలుగుచున్నది. అయి 
నమ |ప శ్రీ, ఫౌగాకు, కాక తై లములను తనకు 
అవసరమైన మేరకు, ఉష్ణ మండల దేశములనుండి 
దిగుమతి _ చేసికొనుచున్నది.  వ్యవసాయమున 
యంతముల వాడకము ఎక్కవ, గడ్డి వీడులకు 
ఉపయోగించు భూమి 189 లక్షల హె. కలదు; 
ఆఅందువంన పశుపోవణ విరివిగ సాగుచున్నది. 
దేశమున గోజాతి 21,764 వేలు, గొరెలు 10,118 
వేలు, గుర్రములు ర్‌2శ4 వేలు కలవు (19/1). 
మత్స్య కృషి ఆ|శయించి 84.776 మంది జీవించు 
చున్నారు; ఈ కృషిలో వివిధ రకముల పడవలు 
14,016 పాల్గొనుచున్నవి; చేపల పట్టుబడి 5'75 
వెల టన్నులు (1971). అటవీభూమి వైశాల్యము 
127 లక్షల హె, (1968); ఇందు అత్యధిక 
భాగము వ్య క్రిగతళ స్వామ్యమున కలదు; అడవు 
లను కొత్తగా పెంచుటకు [పభుత్వము కృషిచేయు 
చున్నది. సాలీనా లభించు కలప 452 లక్షల 
ఘన ము (1967). 

ముడి ఇనుప నిషెపముల లభ్యతలో (పపంచ 
మున ఆరవ స్థానమును, రాక్షసిబొగ్గు విషయమున 
9 వ స్థానమును ఈ దేశము ఆక్రమించి ఉన్నది. 
తక్కిన ఖనిజములలో బాక్సైట్‌, లిగ్నైట్‌, 
పొటాష్‌ లవణములు పేర్కొ_.నదగినవి, అయినను 
తనకు కావలసిన ఖనిజములలో అయిదవవంతును 
ఈ దేశము దిగుమతి చేసికొనుచున్నది. కొలదిగ 


ఫ్రాన్స్‌ 


ఫె టోలియమ్‌ లాందిస్‌ |పాంతమునను, ఇంధన 
వాయువు పిరెనీస్‌ పర్వతపాదపు |పాంతమున 
దొరకుచున్నది. 1971 లో ఇంధనవాయువు 
ఉత్పత్తి 1,078 కోట్ట ఘ. మీటరులు. దేశమున 
విద్యుదుత్చ త్రి 14,879.7 కోట్ట కివా. (eT) 
ఇందు లికి జల విద్యుత్తు పరి శమలలో ఇనుమొ= 
ఉక్కు పరిశమ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పరి 
శమ, కార్త నిర్మాణ పర్మిశమ, విమాన నిర్మాణ 
పరి|శమ, వై ద్యుతిక పరిశమ, రాసాయనిక పరి 
శమ, జవుళీ పరి|శమ |పముఖములు. ఇనుము - 
ఉక్కు పర్మిశమలలో 150,000 మంది జీవి-చు 
చున్నారు; దినివలన సమష్టి జాతీయోత్పత్తిలో లిం 
ఉత్ప త్తి అగుచున్నది. మెకానికల్‌ ఇంజనీరింగు 
పర్మిశమలలో 6 లక్షల మంది కార్మికులు పనిచెయు 
చున్నారు; ఇందువలన సమవ్షి జాతీయోత్స త్రిలో 
11% లభ్యము; ఉత్పతి ఆయినవానిలో _ వ్యవ 
సాయ పరికరములు, యంతములు, రైలు పట్టాలు, 
యంత పరికరములు మొదలగువానిలో _ ఎక్కువ 
భాగము ఎగుమతి అగుచున్నవి. (ఫాన్సుదేశపు 
ఆర్థిక వ్యవస్థలో అగ ేణి పరిశ్రమలలో కొర్డ 
పరిశ్రమ ఒకటి. ఇందు సాలీనా అభివృద్ధి రేటు 
9.9%. [ప్రపంచమున తయారగు 10 కార్తలో ఓక 
కోరు (ఫాన్స్‌న నిర్మితము (1970). సంవత్సర 
మున 15 లక్షల కారులు దాదాపు 100 విదేశము 
లకు ఎగుమతి అగుచున్నవి ఇంతేగాక 41 విదేశ 
ములలో (ఫెంచి పార్మిళామికులు మోటారుకార్లను 
సమకూర్చు కార్థానాలను, తయారీ కార్ధానాలను నెల 
కొల్చిరి. 1978లో తయారయిన కార్ల సంఖ్య 
82,02,400. ఇ౨దులో 57/ సాధారణపు కారులు; 
తక్కినవి బస్సులు, కోచీలు, ట్రాక్టర్లు, లారీలు 
మొదలగునవి, విమాన నిర్మాణ పరిశ్రమ దేశమున 
చాల పురోగతిని ఆర్జించినది. 1970లో కి శత 
కోటి [(ఫాంకుల విలువగల విమాసనమ లును, విమా 
నపు ఆస్థిభారములును, 60 కోట్ల [ఫాంకుల విలువ 


778 


గల హెలీకాప్టర్లును, 62 కోట్ల విలువగల ఇంజను 
లును, 44.4 కోట్ల [ఫొంకుల పరికరములును, 
విమానయానమునకు ఉపకరించు వై ద్యుతిక 
సామ।గి 80 కోట్ల _ఫాంకుల విలువగలదియు ఎగు 
మతి ఆయినవి. [పపంచ (పసిద్ధమగు కార వెల్లీ 
విమానము ఈ దెశముననే తయారగుచున్నది. 
వైద్యుతిక పరి శమ రంగమున రేడియో, ెలివిజన్‌ 
రిసీవర్ణ పరికరములను, కంప్యూటర్లను, తయారు 
చేయుటలో ఈ దేశము చాల ముందంజ వేసినది. 
రాసాయనిక రంగమున ఉత్పత్తియగు వానిలో 
గంధక |దావకము, కార్సన్‌ సల్ఫేట్‌, కొన్టిక్‌ సోడా, 
గంధకము, మెతనాల్‌ , ఫార్మాలిన్‌, ఫినాల్‌, సింతె 
టిక్‌ రబ్బరు (పముఖములు. ఇంచులో చివరదాని 
ఉత్ప తిలో జపాన్‌, పశ్చిమ జర్మనీల తరువాత 
ఈ దేశమే (పముఖముగ లెక్కకు వచ్చుచున్నది. 
ప్రాసిక్కు సరుకులను విరివిగ ఉత్పత్తి ఆగు 
చున్నవి ఇందు సాలీనా 4 లక్షల టన్నులు విదేశ 
ములకు ఎగుమతి అగుచున్నవి. క్రమేణ ఈ 
ప్లాసిక్‌ సామ।గి కారు పరిశమయందును, గృహోప 
కరణ సామ గియందును, ముందునకు రాగలుగు 
చున్నది. జవుళీ పరిశ్రమ, తక్కి.నవానికన్న 
ఎక్కువ (పాచీనము. దీనియందును, దీనికి అను 
బద్ధములగు కృషులందును కలసి మొ_తముమీద 
650 వేల కార్మికులు కృషిచేయుచున్నా రు. దీని 
ఉత్ప త్తిలో అధికభాగము ఎగుమతి అగుచున్నది. 
1970లో దీని ఎగుమతివలన 7.5 శతకోట్ల 
(ఫాంకులు లభించినది. భవన నిర్మాణ పరిశ్రమ 
యందు 12 లక్షలమంది కార్మికులు (బతుకు 
చున్నారు. దేశపు ఎగుమతుల విలువ 16,246.] 
క్రోట్ట (ఫాంకులు; దిగుమతుల విలువ 15,5రక8ి.8 
కొట్ట (ఫాం. (1978). సాలీనా బడ్డి టరీ వ్యయము 
22,852.! కోట్ట [ఫాంకులు (1974). 


11. సాంఘిక రంగము : దేశమున ఉత్పత్తి 
కృషియందు పాల్గొను కార్మిక సంఖ్య దాదాపు 216 


TTA [పపంచ రాజ్య సర్వన్వము 


లక్షలు (1978). ఇందు దాదాపు 182 లక్షలు 
మగవారు. మొత్తపు కార్మికులలో 5.7% విదే 
శీయులు; వీరిలో స్పానీయులు, ఇటాలియనులు, 
ఆల్టీరియావాసులు, పోట్బగీజువారు చేరియున్నారు. 
కార్మిక యూనియనులలో దాదాపు కి2 లక్షల 
సభ్యత్వము కలదని అంచనా. (ప్రభుత్వము శాస 
నముద్యారా [పతి రంగమున కనీస వేతనమును 
నిర్ణయించినది. చట్ట[పకారము వారమున 40 
గంటలు మాత మే సనికాలము; అయినను గంట 
లను అనుసరించి అధికకాలమునకు ఎక్కువ వేత 
నము చెల్లించు పద్ధతిలో ఇంకను 20 గంటలు 
వారమున పనిచేయవచ్చును, సరాసరిన ఈ 
దేశపు కార్మికుడు 45.6 గంటలు మాత్రము 
పనిచేయుచున్నాడు. వారమున అయిదు రోజులు 
మా[తమె పనిరోజులుగ ఉండు పద్ధతిని [కమెణ 
ప్రవేశ పెట్టుటకు గాఢకృషి జరుగుచున్నది (1975). 
(పతి వారమున వచ్చు సాధారణపు సెలవుగాక, 
సంవత్సరమున నాలుగు వారములు జీతముపై సెల 
వును పొందు హక్కు. కార్మికునికి కలదు. 


దేశమున గృహవసతి యుద్ధానంతరమున చాల 
క్రిష్ణఓతకు లోనై నది. ప్రభుత్వము ఈ కొరతను 
పూరించుటకు సంవత్సరమున 546 వేల [కొత్త 
ఇండ్లను నిర్మించుచున్న ను, ఆ సమస్య పూ ర్రిగ 
పరిష్కరింపబడకున్నది. అయినను ఉన్న ఇండ్లలో 
91%కు నీటివసతులు మొదలగునవి బాగుగ 
కలవు. దేశమున దాదాపు 146 లక్షల కుటుంబ 
ములు కలవని ఆంచనా, వీనిలో 62% కు స్వంత 
కారు, 8.5% కు స్వంత టెలివిజన్‌ సెట్టు కలవు. 
వాడుకలోఉన్న [పయివేటు కార సంఖ్య 189 
లక్షలు (1978). 


దేశమున సాంఫిక సంకేమ పథకములు దాదా 
పుగ అందరికి అందుబాటులో ఉన్నవి. ఇందు 


(పభుత్వ సంస్థలును, పరస్పర సహకార సంస్థలును 


పాల్గొనుచున్నవి. నెలసరి జీత ములవారికీ, తక్కిన 
విధముల పనివారికి, వికలాంగులకు, మానసిక బల 
హీనులకు, వృద్దులకు, గర్భిణులకు, శిశువులకు 
వర్తించు అనేక పథకములు కలవు. నిరుద్యోగి 
భృతివసతి ఉన్నను, దేశమున నిరుద్యోగము చాల 
తక్కువ. ఈ దిత్రిగ [ప్రజలకు 1970 లో ముట్టిన 
మొత్తము 112 శతకోట్ట్ల |ఫ్రాంకులు. తలసరిన 
నెలసరి కనీస వేతనము (వారమునకు 40 గం, 
పనికాలమునకు) 1094 ఫాంకులు (1974). దేశ 
మున నిరక్షరాస్యత లేదని చెప్పవచ్చును. 6 నుండి 
11 ఏండ్ల వరకు నిర్బంధ |పాథమిక విద్యా విధా 
నము అమలున ఉన్నది. [పయిమరీ, సెకండరీ 
విద్యలు ఉచితముగ బోధింపబడుచున్న వి. యూని 
వర్సిటీ స్థాయిలో కొలదిగ జీతము చెల్లించవలసి 
యున్నను అటసైతము, తగిన ఆదాయము లేనివారి 
బిడ్డలకు విద్యార్థి వేతనపు వసతులు కలవు. దేశపు 
కిండర్‌ గార్డెన్‌, [పాథమిక పాఠశాలల మొత్తం 
73,764 లో 68,84,000 మంది; 10,760 సెకం 
డరీ స్థాయి పాఠశాలలలో 89,88,000 మంది 
విద్యార్థులు కలరు (1971-72). దేశమున 2కి 
వశ విద్యాలయములు కొలవు; వానిలో పారిస్‌ విశ్వ 
విద్యాలయము అతి [పాచీనము; అది [కీ శ 
1150 లో సంస్థాపితము. విశ్యవిద్యాలయములం 
దన్నింట పఠించువారి సంఖ్య 6,95,791; అందు 
పాయిటియెర్స్‌ విశ్వవిద్యాలయమున అత్యధిక 
సంఖ్యాక విద్యార్థులు (2,18,010) కలరు 
(1971-72). ఇవిగాక విశ్వవిద్యాలయ స్థాయికే 
చెంది, వివిధ శాస్త్రీయ విషయములను బోధించు 
ఉన్నత విద్యాసంస్థలు అనేకములు కలవు; వాని 
లోని విద్యార్థి సంఖ్య 6,47,918 (1870-71). 
ఇంకను సాం కేతికళాస్త, లలితకళాదులను బోధించు 
(ప్రత్యేక సంస్థలు అనేకములు కలవు. దేశమున 12 
వేధశాలలు కలవు. మొత్తముమీద విద్యా, సంస్కృ 
తులకై (ప్రభుత్వము తన సాలుసరి బడ్జెటున 


94.9% ఖర్చుచేయుచున్నది. దేశమునను, అందును 
పారిస్‌ నగరమున, మ్యూజియములు, |గంథాలయ 
ములు అనేకములు కలవు. పారిస్‌లోని బిబ్దియోథికా 
నేషనలే [గంథాలయము, [ప్రపంచ [ప్రముఖ [గంథాల 
యములలో ఒకటిగ పెరుగన్నడి; ఆది 1480 లో 
సంస్థాపితము; అందలి (గంథసంఖ్య 120 లక్షలకు 
పెబడి ఉన్నది. దేశపు 652 సార్వజనిక [గంథాల 
యములలో, పారిస్‌లోనే 7కి ఉన్నవి. 28 యూని 
వర్సిటిల [గంథాలయములలో మొతమున 140 
లక్షల [గంథములు కలవు. హోరిస్‌తో సి లవ 
మ్యూజియము [పపంచ (ప్రసిద్ధము. 155 దిన పతి 
కలు |1పచారమున ఉన్నవి వానిలో 14 పారిస్‌ 
నుండి వెలువడుచున్నవి; అన్నింట, పాన్స్‌ - 
సాయిర్‌ అనుదానికి ఎక్కువ (ప్రచారము కలదు. 
దేశమున వైద్య, శౌచ వసతులు బాగుగ కలవు. 
అసపేక్షిత జీవితకాల వ్యవధి పురుషులకు 68, 
స్రీలకు 76 (1970). దేశమున 5,82,278 
శయ్యాసంఖ్య కలిగిన 8,805 ఆసుషతులును, 
1,82,286 శయ్యాసంఖ్యకల 274 మానసిక 
చికిత్సా శాలలును కలవు, వైద్య సంఖ్య 78,955 
(1972) 1000 మంది |[పజలకు 108 శయ్యిలు 
ఆసుపతులందు కలవని అంచనా, 


12. యాతా సొ, : యు. సే, కెనడా 
దేశముల పొరులును, పశ్చిమ యూరపీయ దేశము 
లలో పెక్కింటి పౌరులును వీసా లేకుండ పాస్‌ 
పోర్టుతో మృాతమె దేశమున పర్యటించ వచ్చును. 
1970 లో 187 లక్షలకు పెగా విదేశీయులు దేశ 
మున పర్యటించిరి; వీరు దేశమున ఒక శతకోటి 
డాలర్హకు పెగా వెచ్చించిరి. యా(తికుల 
వసతి కొరకై ఆయా దర్శనీయ స్థలములందు 
హోటళ్ళు మొదలగు వసతులను ప్రభుత్వము సమ 
కూర్చు చున్నది. విదేశీయ యా, తికులే గాక దేశీ 
యులు సైతము దర్శనీయ స్థలములను దర్శించు 


775 


టక కొంత కాలమును గడుపుట ఇచటి ఒక 
సాధారణ విషయము. 


18. (పనిద్ధ పౌరులు: యూరపు నందలి 
తక్కిన దేశముకు కళాది రంగములందు వర 
వడిని దిద్ది, తీవ రాజకీయ భావనలకు, పుట్టినిల్లుగ 
పేరొందిన ఈ దేశమున విఖ్యాతులగు వారలు 
పెక్కురు జన్మించిరి. వారిలో అత్యంతముగ విశ్వ 
విఖ్యాతిని పొందిన వారి పేరులు మాత్రమే ఈ 
దిగువ ఈయబడినవి ; 1. జోన్‌ డి ఆర్క్‌ 
(1412-81) * లారైన్‌ రాష్ట్రమున జన్మించిన ఈ 
గామీణ బాలిక, ఫెంచి వారిని ఒక జాతిగ తీర్చి 
దిద్దటకు కారణభూతమైనది. 2. |ఫాంకోయిన్‌ 
రెబేలే (1490-1442) : (ఫెంచి సారస్వత జన 
కుడు. లి. లూయీ XIV (1688-1715) : 
_ఫెంచి చరితలో స్వర్ణయుగమును రూపొందించిన 
పాలకుడు: 4. డక్‌ డీ రిచ్చూ (1585-1642), 
5 జూలెస్‌ మజరిన్‌ (1602-61) : ఏరిరువురు 
అసమాన రాజతం్యత వేత్తలుగ (ఫాన్స్‌నకు ఆధిక్య 
మును సమకూర్చుటయేగాక, |ఫెంచి అకాడమీని 
నెలకొల్పి విజ్ఞాన శాస్త్ర (పగతికిని తోద్చడిరి; 6. 
రేనె డెకార్డ (1596-1650), 7. బ్లెయిస్‌ పాస్టల్‌ 
(1628-62) : వీరిరువురు గణిత, తత్త్యశాస్త్ర 
ముల వికసనమునకు తోడ్పడిరి; 8. జీన్‌ -జేక్విన్‌ 
రూసో (1712.78) : (సిద్ధ తత్వళాస్త్రవే త; 
రి, డెనిస్‌ డిడెరో (1718-84), 10. బీన్‌ లె డి 
ఆలంబెర్ట్‌ (1717-88) ఏ వీరిరువురు _థెంచి 
విజ్ఞాన సర్వస్వమునకు తొలిరూపమును కల్పించిన 
వారు. 11. కామె డి బఫన్‌ (1707-88): జంతు 
శాస్త్రవేత్త, పారిస్‌ మ్యూజియమును నెలకొల్పిన 
వాడు. 12. వాల్టర్‌ (1694-1778) : భావుకుడు, 
రచయిత, |ఫెంచి సారస్వతమును తన (పతిభచే 
రాణింపజేసిన పజ్ఞాశాలి. 18. నెపోలియన్‌ బోన 
పార్టీ (1769-1021) : విప్లవ కాలమున తొలుత 
యోధుడుగ ఉండి, కడకు చ|కవరియై, విష్ణవా 


776 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


దర్శములను యూరపు నందంతట తన విజయ 
య్మాతల వలన వ్యాపింపజెసి, కడకు తన అధికార 
వాంఛకు బలియై |పవాసమున అంతరించిన (పతిఖా 
వంతుడు. 14. లూయీ పొళ్చర్‌ (1882-95) : 
సూక్ష్మజీవి విజ్ఞానమున విఖ్యాతిని పొందినవాడు. 
15. ఎడ్యర్డ్‌ మానే (1882.88 ): (పసిద్ధ ఆధు 
నిక చిితకారుడు.; పాల్‌ సిజానే (1889-1906) ; 
చిితలేఖనమున నవ్యవాదములకు మార్గదర్శి; 
16. ఆగస్టే రాడిన్‌ (1940-1917): సుపసిద్ద శిల్ప 
కారుడు. 17. పియెరీ క్యూరీ (1859-1906), 
ఆతని భార్య 18. మేరీ స్టో్యడోవస్కా_ క్యూరీ 
(1867-1984) : వీరిరువురు 1908 లో, భౌతిక 
శాస్త్రపు నోబెల్‌ బహుమతిని ఆర్డించిరి; 19. 
హెస్‌ బెర్గ్‌ సన్‌ (1859-1941) : త త్త్వ్వకొస్త్ర 
పండితుడు, 1927లో నోబెల్‌ బహుమతిని ఆర్టిం 
చను; 20. ఆల్బెర్డ్‌ ష్విజ్జర్‌ (1875-1965) : 
సంగీతవే త్త, తా_తింకుడు, వైద్యుడు, మానవతా 
వాదావలంభి; శాంతి కృషికై 1952 లో నోబెల్‌ 
బహుమతిని ఆర్జించెను. 


14. పాలిత పాంతములు : (ఫెంచి స్మ్నామా 
జ్యము ఒక కాలమున ఆఫ్రికా యందు అత్యధిక 
భాగమునను, తక్కిన ఖండములందు అటనటను 
వ్యాపించియుండినది. కాని ద్వితీయ [ప్రపంచ 
యుద్ధానంతర మున (ప్రపంచమున బలపడిన జాతీయ 
స్వాతంత్యేచ్చకు ఫలితముగ, [వాన్స్‌ దేశవు సహా 
కారము తోడనే, లేదా ఆ దేశమును ధిక్క_రించియో 
ఆనేకములు స్వతం తములై నవి, వానిలో ఇండో 
చీనా యందలి దేశములు (కాంబోడియో, లావోన్‌, 


వియెత్‌నామ్‌) [ఫాన్స్‌ నుండి సంపూ ర్రిగ విడివడి 
నవి. భారతదేశము నందలి |ఫెంచి స్థావరములు 
భారతదేశమున అంతర్జీనములై నవి. ఇక ఆ(ఫికా 
యందు స్వతంతతను ఆర్జించిన వానిలో సెంటల్‌ 
ఆఫుకన్‌ రిపబ్లిక్‌, కాంగో, గేబన్‌, మలగాసీ, సెనె 
గల్‌, చాద్‌ |ఫెంచి కమ్యూనిటీలో అంతర్చాగ 
ములై, తమ స్వతం[తతకు భంగము కలుగవి 
రీతిలో, (ఫాన్స్‌తో సన్నిహితత్వమును కలిగి 
యున్నవి; ఐవరికోస్ట్‌, చకకని అప్పర్‌ వోల్తా, 
మారిటేనియా, నైగర్‌, కామెరూన్‌ (ఫ్రాన్స్‌తో 
(పత్యేక సంబంధము కలిగి, ఆర్థిక రీత్యా, [ఫాంక్‌ 
నాణముతో ముడివడి, స్వతంత్రముగనే వరించు 
చున్నవి; మాలీ, టోగో దేశములు [ఫాన్స్‌తో 
సహకరించి స్యతం|తముగ మెలగుచున్నఎ. ఆల్టీ 
రియాతో |ఫాన్సునకు ఒక ఒడంటటిక ద్వార సన్ని 
హితత్వము నామమాతముగ ఏర్పడినది. తక్కిన 
వానిలో మార్టినిక్‌, గ్వాడలోప్‌, రియూనియన్‌, 
(ఫెంచి గయానాలు ఫాన్స్‌ దేశపు సముదో తర 
మండలములుగను, [ఫెంచి పొలిసీసియా, న్యూ 
కెలిడోనియా, అఫార్స్‌ & ఇస్సాస్‌, కొమొరో 
ద్వీప జాలము, సెయింట్‌ పియెరి-మిక్కిలాన్‌, 
అంటార టిక్‌ పొంతములు, వల్లీస్‌ - ఫతుగరా 
దీవులు [ఫాన్స్‌దేళకపు సము[దో తర పాంతములుగ 
ఉండునటులుగ 1968 లో అంగీకారము కుదిరినది 
కాని ఆ తరువాత 1976 లో కొమొరో ద్వీపజాల 
మును, 1977లో ఆఫార్స్‌ -ఇస్సాస్‌ పాంతమును 
స్వతం|తములళై నవి. (వివరములకు చూ : ఆయా 
దేశములకు సంబంధించిన శీర్షికలు). 


18. బ చరి యా 


ముఖ్యనగరము : సోఫియా; జెండా : 
తెలుపు, ఆకుపసిమి, ఎరుపు రంగుల అడ్డు చారలు 
పెనుండీ దిగువకు ఆమరియుండగ, తెలుపు చార 
యందు, దండమునకు నమీపమున, బంగారు, ఆకు 
పసిమి, ఎరుపు, తెలుపు రంగులలో జాతీయ యోధ 


1 " | ప్ర ల geen గ 
సమన! 


ల డ్‌ 


amin eo, 
ade: 


శ జో 
” 

త? 

జ 

శో ఇ 

“2 

క్‌ 

న మ 

లి 


క్‌ 
= 
= 
మకా 
ము 
== 
వవ 
= 


© SE 
జొ 

“రబ్‌ హొ 

వార్‌ సాక దంత 


వ్‌ 


యాలో 


= 


డూ 


పటము 168. 


లాంధనము కలది; జాతీయ గితము : బల్గేరియా 
మిలా. జెమియా నాగారాయ్‌ (|పియ బల్లేరియా, 
యోధుల జన్మ భూమీ) ఆను చరణముతో మొదలిడ 
బడునది; నాణెము : లేవ్‌; ఇది 100 సైటింకులుగ 
విభ _క్రము; 117 లేవాలు =రు. 750; కొలతూక 
ములు : మెటిక్‌ విధానవువి; కాలగణన: సా. 
2 గం. = భారతదేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ.: యూరపు ఖండమున, 
ఆగ్నేయ భాగమున, బాలన్‌ ద్వీప కల్పమున 
తూర్పు [పాంతమున అత్యధిక భాగమును ఆక 
మించి 41° 14" నుండి 44° 18 ఊ. అ. రేఖ 
వరకును (రమారమి 240 కిమీ. ), వ్రవ్రింఐ2“ నుండి 
28°87 తూ. తు. రేఖవరకును (400 కిమీ.) 


జ్‌ 
hin 





వి స్తరించిఉన్న ఈ దేశమునకు ఉత్తరమున రుమే 
నియా, తూర్పున నల్హసముదము, ఆగ్నే యమున 
తుర్కీ, నెరుతిన శీను సరిహద్దులందు ఉన్నవి. 
నల్లసముడ్రపు కీరరేఖ నిడివి 8780 కిమీ. దేశపు 
మొత్తపు వైశాల్యము 1,10,912 చ. కిమీ. భూతల 


ర్పు-పడమరలకు సాగిన అయిదు 


2 
గ 
th 

ల 


వీలగును. ఆవి 1. ఉతరమునఉన్న డాన్యూటీయ 
ఉన్నత సమభూమి, 2. మధ్యనున్న బవాల్కున్‌ 
పర్వతములు, లి దక్షిణపు (తేసియన్‌ మైదానము, 
4. నైరుతినఉన్న రోడోప్‌, రిలా పర్వతములు, 
5, ఆ దిశనేఉన్న పిరిన్‌ పక్యత శేణి దేశ భూత 
అపు సరాసరి ఉన్నతి 840 మీ. రిలా పర్యతముల 


తనీ మౌన్సాలా శిఖరము ఆత్యున్నతము 
(2 925 మీ.). నదులు అల్లి బిల్లి గ అల్లుకొని అనేక 


ములు ఉన్నను, దేశము పర్వతమయ మగుటవలన , 
పెద్ద నదులు ఏవియు అందు కన్పట్టవు. ఈ దేశ 
మును రుమేనియానుండి విడదీయచు మధ్య సరి 
హద్దుగా ప్రవహించు డాన్యూబ్‌నది మా[తమే 
నొెకాయానమునకు అనుకూలము. 

2 శీతోష్ణస్థితి మొ: మధ్య యూరపు, 
తూర్పు యారపుల శీతోష్ట సకలా. ఈ దేశమున 
అత్యధిక భాగము చేరిఉన్నను, స్థానిక ములగు 
కొన్ని మార్పులు డాన్యూబ్‌ నదీ పరిసరపు ఉన్నత 
సమభూములందును, (లేసియన్‌ మెదానమునను 
కననగును. అందు తొలుతటిది ఉత్తర దిళనుండి 
వచ్చు చలికాలపు శీతవాయువులకు ఎక్కువగ 
లోనగును; తేసియన్‌ మైదానమున మధ్యధరా 
ప్రాంత శ్లీతోష్ట్రస్థితి కలదు. మొత్తముమీద దేశ 
మున జనవరిలో 829 _ 86° పా, మధ్యను, జులై 
నెలలో 72 _ 75 ఫా. మధ్యను ఉహ్బాోగత 


"78 పపంచ రాజ 


(టా 


ఉండునని చెప్పవచ్చును. అయినను పర్వతసీమ 
లందు మాతము చలికాలమున ఉష్ణోగత, పెన 
సూచితమైనదానికన్న ఎక్కువగ పడి వో వను 
ఏడాది పొడవున అఆంతటంతట వానలు పడుచునే 
ఉండును; సగటున  సాలుసరి వర్షపాతము 
62 సెం. మీ. 


దేశపు ఈశాన్య పాంతమున గరిక పట్టుల మండ 
లము కలదు. ఇది క్రమముగ ఉ త్రరమునకు సాగిన 
కొలది చిట్టడవుల సీమగ, డాన్యూబ్‌ నదీ పరిసర 
ములందు, మార్పొందును. అయినను ఇచట అడవి 
చాలవరకు నిర్మూలితమై, వ్యవసాయమునకు అను 
వుగ చేయబడినది. బాల్క_న్‌ పర్యతములందలి 
దిగువ ప్రాంతముల వెడల్పు ఆకుల చెట్ట అడ 
వులును, ఎగువ పాంతములందు, కొనదేలిన ఆకుల 
చెట్ట అడవులును కలవు. [(లేనియన్‌ మైదానమున 
మధ్యధరా (పాంతప్పు లక్షణములుగల అడవులు 
కొన్ని కాననగును. అడవులు చాలవరకు కొట్టి 
వేయ బడుటవలన వన్యజంతు సంతతి చాల తగ్గినది; 
అటనట ఎలుగులు, గుంటనక్కలు, ఆడ విపిల్లులు 
కనబడుచున్న వి. నల్బసము|దమున మత్స్యసంపద, 
చెప్పుకొనదగినంత వి సృతముగ, లేదు. 


తి. జననంఖ్య మొ, : దెళపు 28 రాష్ట్రములలోను 
మొ త్రముమీద 85,14,900 జనులు కలరు (1971). 
జనసాం[దత చ. కిమీ. కు 76.9 దెశ (పజలలో 
88% బల్గేరియన్‌ జాతికి చెందినవారు; 8.6% 
తుర్కులు; తక్కినవారిలో జిప్పిలు, యూదులు, 
రుమేనియనులు, ఆర్మీనియనులు చెరియున్నారు; 
తుర్కులు |కమముగ తుర్చీకిని, యూదులు ఇ|జా 
యెల్‌కును తరలిపోవుచున్నారు. దేశపు నగరము 
లలో సోఫియా (జ సతః 8,85,700), ప్రావ్‌దివ్‌ 
(2,52,500), వర్నా (2,80,500), రూసీ 
(1,58,600), బర్గాస్‌ (1,86,800); స్తారా 
జగోరా (1,12,600) _ప్రముఖములు; మొ త్రమున 


ఖ్‌ 


రి సర్వస్వము 


దేశమునందు 183 నగరములును, 97కి |గామీణ 
కమ్యూనులును కలవు. దేశమున సాధికారభాష 
బల్లేరియన్‌ , [ప్రజలలో 88% కు ఇది మాతృభాష; 
తక్కి నవారిలో వారివారి మాతృభాషలు (ప్రచార 
మునఉన్నను, బల్లేరియన్‌ భాషతో వారికి సుపరి 
చితి కలదు. సిరిలిక్‌ లిపియందు ఇది |వాయబడు 
చున్నది; గీకులిపిని స్థానికావసరములకు అను 
గుణముగ మార్చి కీ. శ, 9వ శతాబ్దిలో ఇది 
రూపొందింపబడినది. [ప్రజలలో 80% ఈస్టరన్‌ 
ఆ రడాక్‌ చర్చి అను ఒక (పత్యేక క్రైస్తవ సంప 
దాయమునకు చెందినవారు. వీరుగాక దాదాపు $50 
వేల రోమన్‌ కేతలిక్కులును, 20 వేల పొ చెస్టంటు 
లును, రమారమి 6 లక్షల మస్టిములును కలరు; 
కొలదిగ యూదులును కలరు. దేశమున మత 
స్వాతంత్యము చట్టరీత్యా కలదు; |పభుత్యము 
మతమునెడ అవలంబించిన వె ఖరివలన, [క్రమముగ 
దేశమున నా సికసంఖ్య  |ప్రబలినడి. (ప్రజలలో, 
[పస్తుతమున, మూడింట రెండువంతులు నా స్తికు 
లని 1పభుత్వపు అంచనా (1972). 


ఓ. సమాచార సా.: దేశమున 2,870 
తపాలా, తంతి కార్యాలయములు; 4,78,047 జెలి 
ఫోనులు, లికి బాడ్‌ కాస్టింగ్‌ స్టెషనులు, 7 చెలి 
విజన్‌ సైషనులు కలవు. “తూర్పు యూరప్‌ టెలి 
విజన్‌ లింకు'లో బల్గేరియా చేరియున్నది (1970). 


ర. యాన సొ.: దేశపు రోడ్డ నిడివి 
80,386 కిమీ,; ఇందు నిరాఘాటముగ మోటారులు 
మాతమే పయనించు రోడ్ల నిడివి 2,884 కిమీ. 
రైలు మార్గముల నిడివి 6 058 కిమీ; ఇందు 
956 కిమీ. అ దూరమున బండ్లు విద్యుత్‌ సాయమున 
నడచుచున్న వి (1970). దేశపు వర్తక నౌకాదళ 
మున 28 (పయాణిక నౌకలు; 115 సరుకు నౌకలు 
కలవు; ఏని మొతపు పరిమాణము 68,42,800 
టన్నులు. బర్గాస్‌, వరా నగరములు (ప్రసిద్ధపు 


బల్గేరియా "7/9 


1 


రేవు పట్టణములు; వీనిలో తొలుత టిది మత్స్య 
వ్యాపారమునకు, 'పెెటోలు రవాణాకు పేరొందినది; 
సోఫియానుండి దేశమునందలి వివిధ |పాంతముల 
కును, పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా. పశ్చిమ 
యూరప్‌, తూర్పు యూరపుల [ప్రముఖ నగరముల 
కును విమానయాన వసతి కలదు. సోఫియాలోనే 
గాక, వర్నా, బర్గాస్‌లలో అంతర్జాతీయ విమానా కళ 
యములు కలవు. విమానయానమున, దేశీయ 
విమానయాన సంస్థయగు 'జాల్స్కంన్‌' (పముఖసా[త 
వపించుచున్నది. 

6 చర్విత: (క్రీ.శ. 7వ శతాబ్దికి పూర్వము 
ననే ఈ దేశమున 7 స్టావ్‌ తెగలు నివాసములను 
ఏర్పరచుకొనినటుల తెలియవచ్చుచున్నది. కీ. శ. 
681లో ఒక తురీ, జాతి తెగ, ఇచటి స్టావ్‌ 
తెగలతో ఒక ఒడంబడిక మూలమున చేరి ఏక 
రాజ్యముగ దేశమును రూపొందించినది, E శ 
9వ శతాబ్దిలో దేశమున క్రై స్తవమతము రాజా 
దరణవలన వ్యాపి చెందినడి. ఆ సమయముననే 
“సిరిల్‌ సోదరులు" ఆనువారి కృషివలన సిరిలిక్‌ 
లిపి దేశభాషకై రూపొందింపబడినది. 10వ శతా 
బ్రీకి తుర్కీ 9 స్టావ్‌ తెగలు చక్కగ సమ్మిళిత మై 
దేశమున ఏకజాతి రూపొందినది. |క్రీ, శ. 1018లో 
ఈ దెశము తూర్పు రోమక (బైజాంటెయిన్‌) 
సా[మాజ్యమున ఆంతర్భాగమైనది. 18వ శతాబ్ది 
అంతమున దేశీయ కృషికవర్గము తిరుగు బాటుచేసి 
విదేశీయ సేనలను తరిమివేసినను 1896 లో దేశము 
ఓటోమన్‌ తుర్కుల వళమైనది. తుర్కి సామా 
ట్టుల పాలననుండి విడివడుటకై దేశీయులు పలు 
బాధలకోర్చి పోరాటములను సాగించిరి. ఈ పోరాట 
ముల ఫలితముగ 1885 నాటికి దేశము సంపూర్ణ 
ముగ స్వతం। త మైనది; దేశీయమగు రాజరికపు 
పాలన అట ఏర్పడినది. 

పథమ [పపంచ సం[గామ కాలమున జర్మనీ 
మొదలగు వానితో బల్గేరియా సహకరించినది. 


తతృ్సలితముగ దేశమున కొన్ని (ప్రాంతములను 
కోల్పోయినది. దిగతీయ [ప్రపంచ యుద్ధకాలమున 
సెతము ఈ దేశము జర్మనీతో సహకరించి, రుమె 
నియానుండి కొంత భూభాగమును పొందగిలిగినది. 
అయినను, ఆ కాలమున ఈ దేశము (గేట్‌ బిటన్‌, 
యు. స్టే. లపై యుద్ధమును ప్రకటించినదిగాని, 
సోవియట్‌ రష్యా'పె యుద్ధమును [పక టించుటకు 
నిరాకరించినది. యుద్ధము, నాజీలకు వ్యతిరేక ముగ 
పదిణమించు సూచనలు కనబడినంతటనే, దేశపు 
కమ్యూనిస్ట్‌ పార్టి ఆధ్యర్యవమున కొన్ని రాజకీయ 
పక్షములు విష్టవమును లేవదీసినవి (సెపైంబరు, 
1944). ఆ నెలలోనే సోవియెట్‌ దేశపు సేనలు 
బల్లేరియాలో |పవేశించినవి. అంతట జన్మభూమి 
సంఘటన (ఫొదర్‌ లాండ్‌ _ఫంట్‌) అను రాజకీయ 
పక్షముల కూఓమియొక ఆధ్వర్యవమున (ప్రభు 
త్రము ఏర్పడి, జర్మనీ పె యుద్ధమును (పకటించి, 
విజయ సాధనలో పాల్లొనినది, 


1946లో జరిగిన జనాథిపాయ సేకరణకు 
ఫలితముగ రాజరికము తొలగింపబడి |పజా గణ 
రాజ్యము ఏర్పడినది. కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకు 
డగు జార్జి దిమితోవ్‌ ఆధ్వర్యవమున ఏర్పడిన 
ఆ _పభుత్వము సోషలిస్ట్‌ మార్గమున దేశ పురోగతికి 
కృషిచేసినది. 


7. పరిపాలన: కార్మిక వర్గపు ఆధిపత్యనున 
పనిచేయు (ప్రజాగణతంత్రపు రాజ్యాంగ విధానము 
దేశమున అమలులో ఉన్నది. ఈ విధానము మే 16, 
1971 న పజామోదితమైనది. [ప్రభుత్వపు కార్య 
నిర్యహణాధికారము అధిమండ లి (_పెసిడియం) 
యందును, శాసన నిర్మాణాధికారము జాతీయ 
శాసనసభ (నరోణో సుబణీ) యందును నెలకొని 
ఉన్నవి. ఆధిమండలియందు ఒక అధ్యక్షుడు, ఒక 
వరిష్ట ఉపాధ్యక్షుడు, డక కొర్యదర్శి, 17 మంది 
సభ్యులు ఉండెదరు, దీనిని జాతీయ శాసనసభ 


780 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఎన్నుకొనును; ఆధిమండలియొక్క-  అధ్యతృదె, 
దేశాధ్యక్షుడుగ వ్యవహరించును. జాతీయ శాసన 
సభయందలి సభ్యసంఖ్య 400. ఈ సభ్యులు 
సమాన జనసంఖ్యగల వివిధ ' పాంత ములనుండి 
అపరోక్ష, రహస్య. సార్వుజనికపు వోటింగు పద్ద 
తిన |పజలజే ఎన్నుకొనబడెదరు ఈ సభకు ఎన్ని 
కలు వీ ఏండ్లకు ఒకసారి జరుగును. (ప్రజలలో 
18 ఎండ్లకు పెబడిన వయసు కలిగిన పతి వకు 
నికి వోటుహక్కు.. కలదు. దేశమున రెండు రాజ 
కీయ పక్షములు - కమ్యూనిస్ట్‌ పార్టీ, వ్యావసాయిక 
సమ్మేళనము అనునవి _ కలవు కాని కమ్యూనిస్ట్‌ 
పార్టీ బలవ త్రరము; దానిని ఆ। శయించి సౌ హార్డ 
మున రెండవపార్దీ వంర్తించుచున్నది. ఎన్నికలు 
ఏక పట్టికా విధానమున జరుగును. ఆ పట్టిక ఉభయ 
పక్షముల ఆమోదముతో రూపొందును. ఇట్టి [ప్రజా 
స్వామిక విధానమును అనుసరించియే స్థానిక పాల 
నయు నిర్వహింపబడుచున్న ది సుప్రీమ్‌ కోర్టు 
ఆధ్వర్యవమున  న్యాయనిర్యహణ సాగచున్న ది. 
సుప్రీమ్‌ కోర్టులోని జడ్జీలు జాతీయ శాసన 
సభయు, దిగువ కోర్టుల న్యాయమూర్తులను, అందు 
అకు సంబంధించిన [పాంతీయ (పజాసంస్థలును 
ఎన్ను కొనుచున్న వి. 


8. దేశరక్షణ: పతి పౌరుడును దేశరక్షణ 
కృషిలో కనీసము రెండేండ్హైనను శిక్షణ పొంద 
వలయునను చట్టము అమలున ఉన్నది, ఆంచ 
నాలనుబట్టి దేశపు భూతల సేనయందలి సైనికసంఖ్య 
125 వేలు; ఇందు రీ మోటారు శకట దళములు 
కలవు. నౌకాసేనయందలి యోధసంఖ్య 7,000; 
ఈ సేనకు 8 జలాంతర్గాములు, 84 ఎస్కార్ట్‌ తీర 
రక్షణ నావలు కలవు; వాయుసేనలో 22 000 
సెనికులు కలరు; సోవియెట్‌ దేశమున నిర్మితము 
లగు 250 పోరాట విమానములును, క్షిపణి ఆయు 
ధములును వాయుసేనకు కలవు (1969). 


9. ఆంతర్జాతీయ నం.: ఐ.రా.స. యందును, 
తదనుబంధ సంస్థలలో పెక్కింటను వారా ఒడం 
బడిక వ్యవస్థయందును, డాన్యూబ్‌ కమీషన్‌లోను 
ఈ దేశమునకు సభ్యత్యము కలదు. బల్లేరియా, 
సోవియెట్‌ రష్యాలు రెండవసారిగ 20 ఏండ్ల పర 
స్పర సాహాయ్యక ఒడంబడిక వై 1967 లో సంతక 
ములు చేసినవి. బల్లేరియాలోని సోవియెట్‌ పౌరు 
లకు బల్గిరియా పౌరులతోపాటుగ సమాన స్వత్వ 
ములు కలవు. 


10. ఆర్థిక రంగము : రండవ (పపంచ 
యుద్ధమునకు పూర్వమున ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవసాయముపై ఆధారపడి యుండినది. కాని ఆ 
తరవాత పార్నిశామికముగ దేశము త్వరితముగ 
పురోగమించినది. 1972లో జూతీయాదాయము 
1,100 కోట్ల లెవా.; ఇందు 51% పర్మిశమలవలన 
లభించుచున్న ది. తలసరి సాలీనా ఆదాయము 
1971 తో 1,518 లె. వ్యవసాయ యోగ్యమగు 
భూమి వె శాల్యము 48 లక్షల హె. సోషలిస్టు పద్ధ 
తిని అనుసరించిన సమష్టి వ్యవసాయము 1958 కి 
దేశమంతట కుదురుకొనగలిగినది. పెద్ద యంత 
ముల సాయముతో విశాల కేతములందు సాగుబడి 
జరుగుచున్న ది. వ్యావసాయికోత్సత్తుల పమాణ 
ములు 1971 లో (వేల మె।టిక్‌ టన్నులలొ) ఈ 
దిగువ రీతిగ కలవు; గోధుమ (8,082); రై (28); 
మొక్క_జొన్న (2,875; వార్చి (1,167); ఓట్లు 
(98); పొద్దుతిరుగుడు గింజలు (407), ముడి ప త్తి 
(86); పొగాకు (120); చక్కె రదుంప (1,714), 
ఉరలగడ్డలు (874); (దాక (884). సెద్యపు 
భూములలో 4.2% పండ్ల తోటలకు వినియు కము. 
దేశమున 1,070 వేల ఎకరములకు నీటి పారుదల 
వసతులు కృ త్రిమరితిలో కల్పితములు. (పపంచ 
మున గులాబీ అ త్తరును తయారుచేయు దేశము 
లందు ఈ దేశము [ప్రథమ స్థానమున ఉన్నది. 
1.5 హె, వై శాల్యముగల పొలమునందలి గులాబి 


బల్లిరియా 781 


పూలనుడి ఒక కి. (గా. అత్తరు తయారగుచున్నది. 
సాలీనా అతరు ఉత్పత్తి 1,200 కిగా. (1970). 
వ్యవసాయమన  పశుపోషణకును _పాముఖ్యము 
కలదు. వ్యవసాయపు ఆదాయమున లిక్‌ 9% ఇందు 
వలన లభించును. గోజాతి 14,40,000; 99 
లక్షల గారెలు) 26 లక్షల పందులు కలవని 
అంచనా (1972 ; పొడిగోవువలన సాలీనా పాల 
ఉత్పత్తి 2,159 లీటరు మత్స్య పరి శమ ఇంకను 
బాగుగ అభివృద్ధి చెందకున్నది; 50 ఆధునిక 
నౌకలు ఈ కృషిలో పాల్గొనుచున్నవి; అందలి 
చేపల పట్టుబడి సాలీనా 54,846 టన్నులు; వర్షా, 
బర్గాస్‌ రేవులు కేం దములుగ ఈ పరి శమ సాగు 
చున్న ది. 

దేశపు భూతలమున కిర్‌ న అడవులు కలవు. 
1966లో 51 లక్షల ఘ.మీ.ల కలప లభించి 
నది, అడవులు అంతరింపకుండుటకై (ప్రభుత్వము 
తగు చర్యలను అవలంబించినది. ఖనిజములలో 
రాక్షసిబొగ్గు, ఇనుము, రాగి, సీసము, తుత్తు 
నాగము, మాంగనీజు పేర్యానదగినవి, వాని 
ఉత్పత్తి 1970లో వేల టన్నులలో ఈ కింది 
రీతిగ కలదు : బొగ్గు 97; ఇనుము 1,821; 
రాగి 179; సీసము 86 8; తుత్తునాగము 76.4; 
మాంగనీజు 10 శి; లిగ్నెట్‌ 28,800. నల్ల సము 
దపు తీరమున పె టోలు లభించుచున్న డి; 
1970 లో ముడినూనె ఉత్ప తి తిలి4ీ వెల టన్నులు. 
1947 లో పర్మిశమలు అన్నియును జాతీయములు 
చేయబడినవి. దేశపు విద్యుదుత్పత్తి 1,951.8 
కోట్ల కివా. (1970); ఇందు లిరి లక్షల కివా. 
మాత్రమే తాపవిద్యుత్తు. సోవియెట్‌దేశపు సాహా 
య్యమున కోజ్లోసీ వద్ద నిర్మితమగు ఆణవిక విద్యు 
త్యేం[దము 1974 నుండి పనిచేయ మొదలిడినది. 
దాని సామర్థ్యము రి లక్షల కివా. పరిశ్రమలలో 
ముడి ఉక్కు, ముడ ఇనుము, సీసము, తుక్కు 
నాగము, సిమెంటు, గంధక [దావకములకు చెంది 


నవి |పముఖములు. ఎరువులును, జవు9 దినుసు 
లును, సిల్కు గుడ్డలును పరిమిత రాసులలో 
ఉత్పత్తి ఆగుచున్నది, విద్యుత్‌ శకటములు, 
విద్యుత్‌ యంత్రములు, ఓడలు, రాసాయనికోత్స 
తులు, పొగాకు, దాక్షసారాయము, పండ్లు ఎగు 
మతులలో ముఖ్యములు; దిగుమతులలో యాంతిక, 
పారి[కామిక సామగి, ప్మెటోలియము. రాసాయ 
సిక వస్తువులు, (పత్తి, మోటారుకారులు, గడియార 
ములు పేర్కొనదగినవి ఎగుమతి వ్యాపారమున 
79.4%, దిగుమతి వ్యాపారమున 77.5% సోషలిస్టు 
రాజ్యములతో అందును ముఖ్యముగ సోవియెట్‌ 
రష్యాతో జరుచుచున్నది. సిగరెట్ల ఎగుమతిలో 
ఈ దేశపుది అ్మగస్థానము. సోషలిస్టు రాజ్యముల 
పరస్పర సాహాయ్య సంస్థయందు ఈ దేశము భాగ 
స్వామి. ఎగుమతుల మొత్తపు విలువ 284.45 
కోట్ట లె.; దిగుమతుల విలువ 214.28 కత లె, 
(1970). బడ్జెటరీ వ్యయము 6ల1.4 కోట్టి లె, 
(1972). 

11. సాంఘీక రంగము: దేశమున సోష 
లిస్టు నిద్ధాంతానుగుణముగ సామాజిక వ్యవస్థ నిర్మి 
తము. పనిచేయగలుగువారికి అందరికి పనిని 
కల్పించుట |పభుత్యపు విధి. సహజ అంగవైక 
ల్యాదులవలన పనికి అసమర్థులైనవారికి, మను 
గడె సౌకర్యములు కలవు. కార్మికులలో 60 
ఏండ్లు దాటిన పురుషులకు, లీక్‌ ఏండ్లు దాటిన 
స్రీలకు పెన్షన్‌ సౌకర్యములు కలవు. వ్యవసాయ 
సవాకార సంఘములందలి రై తులకును పెన్షన్‌ 
సౌకర్యములు కల్పింపబడినవి. రోగబాధ, [ప్రమా 
దమ్ము మాతృత్వ్యములందు ఉచిత భృతి ఏర్పాటులు 
కలవు, ద్వితీయ (పపంచ యుద్ధానంతర మున 
అందరికిని గృహవసతిని కల్పించుట కై (పభుత్యము 
సాగించిన కృషివలన పల్లెలలో ఆ సమస్య పరిష్క. 
రింపబడినది; కాని పట్టణములందు ఇంకను గృహ 
వసతి తగినంతగ అమరకున్నది. కార్మికులును, 


182 (పపంచ రాజ్య సర్వస్వము 


వ్యావసాయికులును సెలవు దినములను హాయిగ 
గడపుటకు ప కాంతి గృహములు పెక్కు కెందము 
లందు సిర్మింపబడినవి. _వారమున పనికాలము 
అయిదు దినములు (42.9 గంఓలు) మామే, 
విద్యాశాలలును అన్ని ంటిని పభుత్యమే నిర్వహించు 
చున్నడి. 6 నుండి 16 ఏండ్రవరకు విద్య నిర్భంధ 
ముగ బోధింపబడుచున్నది. శిళు విద్యాశాలలు 
8,087 లో 8,81 980 మంది; |పాథమిక, మాధ్య 
మిక పాఠశాలల మొత్తము 4,197 లో 11,54,680 
మంది; లికి వృత్తి పాఠశాలలలో 1,80,291 
మంది; 946 సాంకేకిక కళాశాలలలో 1,52,910 
మంది; 20 ఉన్నత పాఠశాలలలో 10,265 మంది; 
26 ఉన్నత విద్యా నంస్థలలో 69,881 మంది 
విద్యార్థులు కలరు. రెండు విశ్వవిద్యాలయములు - 
క్షీ మెంట్‌ ఓ హిద్‌, కిరిల్‌ ఇ మెటోడి _ కలవు; 
వినిలోని విద్యార్థి సంఖ్య 14,480 (1870-71). 
బల్లేరియిన్‌ సైన్సు అకాడమీ, ఆధ్వర్యవమున వైజ్ఞా 
నిక పరిశోధనలు 207 అవేక్షణా సంస్థలలో సాగు 
చున్నవి (1972). సోఫీయాలోని సిరిల్‌ -మెథ 
డియన్‌ జాతీయ |గంథాలయము, దేశపు 11 వేల 
[గంథాలయములలో [ప్రముఖము; ఇందు 8808 వేల 
ఆధునిక [గంథములు; 18,000 అతి [పాచినగంథ 
ములు కలవు. దేశమున మ్యూజియముల సంఖ్య 
145; వీనిలో జాతీయ కళా మ్యూజియమ్‌, జాతీయ 
పురాతన వస్తుకాల [ప్రముఖములు; ఈ రెండును 


Fa 


సోఫియాలోనే ఉన్నవీ. 18 దైనిక వార్తా పత్రి 
కలు (పదారమున కలవు. వానీలో "రాబట్‌ నిస్తో).. 
దేలో' అను కమ్యూనిస్ట్‌ పార్టి పత్రిక ఎక్కువ 
(ప్రచారము కలది. దేశమున ఆరోగ్య వసతులను, 
వై ద్యశాలలందలి చికిత్సను [ప్రభుత్వమే ఉచితముగ 
పౌరులకు అందజేయుచున్నది; మొత్తముమీద 
67,000 శయ్యలు కలిగిన 201 ఆసుషతులు పని 
చేయుచున్నవి; ఇందలీ వైద్య సంఖ్య 16,500 
(1971). డాక్టర్ణు సొంతముగ చికిత్సచేసి ధన 
మార్జించుజ 1972 మొదలుగ నిషిద్ధమెనది. దేశ 
మున మగవాని జీవితకాల అపేక్షిత వ్యవధి 68 సం.; 
స్రీకి 72 సం. 


12. యాంతా సొ. : దేశపు (పకృతీ సంపద 
విదేశీయ య్యాతికులను పలువురిని ఆకర్షించు 
చున్నది; (ప్రభుత్వము యా తికులకు తగిన సౌకర్య 
ములను కల్పించినది. నల్లసముద తీరపు విలాస 
నివాసములు ఆతి రమ్యముబు. పాస్‌ పోర్టు, ఏసాలు 
విదేశీయులు విధిగ కలిగియుండవలెను. 1972 లో 
దేశమును శక8ీ0,06,991 మంది విదేశీయులు 
దర్శించిరి, 


తి. (పనసిద్ధ పౌరులు: 1. జార్జి రకోవస్కీ 
(1821-67); 2. పెట్కో స్టావీకీవ్‌ (1897-95); 
లి. క్రిస్టో బొతేన్‌ (1848-76) - వీరు మువ్వురును 
బల్గేరియన్‌ సారస్యతమున సేరొందిన మహాకవులు. 


19. బెల్జియం 


ముఖ్యనగరము : [బస్పెల్స్‌ : జెండా: 
నలుపు, పసిమి, ఎరుపు, నిలువు చారలు, దండము 
వద్దనుండి [క్రమముగ అమరి ఉండినది; జాతీయ 
గీతము: లా (బాబన్‌ కోనీ (|బ్రాబన్‌ గీతము) 


అనబడునది; 


నాణెము : బెల్జియన్‌ [ఫాంకులు 
ఊరు. 15.00; కొలతూకములు : మెటిక్‌ 
విధానపువి; కాలగణన : సా. 1 గం. = భారత 
దేశమున సా, 5 గం. 0 ని. 


బెభీయ ౦6 


1. ఉనికి మొ.: వాయవ్య యూరపున 
49°80'-51°80' ఉ. అ. రేఖల మధ్యను, 2ికిక'- 
బిర తూ. తు. రేఖల మధ్యను కుదిరియున్న 
ఈ దేశమునకు ఉ త్రరమున నెదర్‌ లాండ్స్‌, నార్తు 
సమ్శుదములున ; తూర్పున పశ్చిమ జర్మనీ, లక్షెం 
బర్న్‌ దేశములును; దక్షిణ, నై రుతులందు (ఫొన్స్‌ 











Cee: 
4 iy 


yn క! 





సో Seis నా ల ॥ 
et లం. డ్స్‌ | 
చాకో Phy cad 17,4 ల్‌ / ¥ శల! ల, నోట 
గ ళో hs లే ల్లో తై yf శ్‌ గ 

మాన వో pt క J 





పటము 19, 


దేశమును సరిహద్దులందు ఉన్నవి. దెళపు తీరరేఖ 
సొడ్లవు 65 కిమీ. ; గరిష్టపు నిడివి 280 కిమీ.; 


గరిష్టపు వెడల్పు 145 కమీ దేశ వైశాల్యము 
80,508 చ. కిమీ. 
దేశములోనికి 16 నుండి 48 కిమీ. ల వరకు 


చొచ్చుకొని వచ్చుచున్న తీరప్రాంత భూమియందు 
ఇసుక దిబ్బలు, గడ్జిబీడులు, సముుదమును పూడ్చి 
మెరక తేల్చిన భూములు కలవు; వానిలో చివర 
వానిని మరల సము[దము ముంచకుండ కరగోడలు 
(డెక్‌) రశ్నించుచున్నవి. ఈ తీరభూమి ఎత్తు 
ఎచటను సమ్ముద మట్టమునకు పైన 15 మీటరులను 
మించదు. ఇది తూర్పునకు సాగి మధ్యదేశపు 


విశాల మెదానముగ పరిణతి చెందును. ఈ మెదా. 


నమునందలి లోయలు సారవంతములు; సేద్యము 
నకు సహకరించి చక్కని సిటివసతిని కలించు 


ట్రీ " న ప్‌ 
రోల { న 173 Fes 
లా వూ రహ్‌ | ప 
జ Rf Fr py. ఆంచ్బైరస్‌ 0-1 గ 53 టీం ఫి : f hay 
| షు" క 


మె 


788 


కాలువలు ఇట అభ్రిబిల్రిగ పెనగొనియిన్న వి. ఇచటి 
భూమి ఎత్తు 60 నుండి 180 మీటరులవరకు 
మారును. దేశపు ఆగ్నేయ [పాంతమున ఆర్లెన్నిస్‌ 
అనుపేర వ్యవహృతమగుచు సాం|దొటవులు కలిగిన 
ఒక పీఠభూమి కలదు; అది ఫాన్సు దేశములోని 
కీని వ్యాపీంచినడ; దాని సరాసరి ఎత్తు 450 మీ,; 
దేశమునందెల్ల అత్యున్నతమగు సిగ్నల్‌ డి బోట్‌ 
రేంజి (698 మీ.) ఇందే కలదు. ఫాన్స్‌ దేశమున 
జన్మించిన మెల్ట్‌, మ్యూజ్‌ (మాస్‌) నదులు ఈ దేశ 
ముస కొంజదూరము (పవహించి, నెదర్‌ లాండ్స్‌ 
ద్యారా నార్తు సముదమును చేరుచున్నవి. లీస్‌, 
డీడర్‌, రూపెల్‌ అనునవి షెల్ట్‌ నదియొక్క ఉప 
నదులు; సాం; బే, జా ర్రేకదులు, మ్యూజ్‌ నదిలో చెరు 
చున్నవి, 


శి శీతోష్టస్థితి మొ.: తీర |పాంతమున 
సౌమ్యము, ఆర్థగిమునగు శీతోక్టత కలదు. లోనికి 
పోయినకొలడి ఇందు పెక్కు. మార్పులు కననగును, 
ఆగ్నేయ పాంతపు ఉన్నత భూములలో ఎండ 
కాలమున ఎండలును, శీతకాలమున చలియు 
ఎక్కువ; అచట వర్షపాతమును ఎక్కువయే. 
తక్కిన [పాంతములందు వర్షపాతము అంతగ 
లేకున్నను పొగమంచు, మంచు వర్షము తరచుగ 
పడుచుండును. సాలీనా ఉష్ణో గత 
47° ఫా; (బస్సెల్స్‌లో సరాసరి ఉష్ణో గత 
50° ఫా. దేశమున సాలీనా సరాసరి వర్షపాతము 
సతు 


సరాసరి 


ల్ర, జనసంఖ్య మొ, : దేశమునందలి తొమ్మిది 
రాష్ట్ర ముల మొ త్రపు జనసంఖ్య 96,90,991 
(1970). జనసాం[దత చ. కిమీ. కు కి2ి0, దేశపు 
నగరములలో (బస్సెల్స్‌ (జ. సం : 10,71,194), 
ఆంట్‌ వెర్‌ (2,26,576), ఘెొఎంట్‌ (1,49,265). 
లీగ్‌ (1,47,277) పముఖములు. దేశీయులందరు 
[ఫాంక్‌ జాతికి వెందినవారే అయిన భాషారీతిగ విఖే 


784 [పపంచ రాజ్య సర్వస్వము 


దములు కలవు. దేశమున మూడు భాషలకు - 
| ఛెంచి, డచ్‌, జర్మన్‌ భాషలకు - చెందిన వర్గములు 
కలవు. (ఫంచి మాటాడువర్గము వాలూనులనీయు , 
డచ్‌ మాటాడువర్గ ము పైమింగులనియు వ్యవహ 
రింపబడుచు న్నారు, ఇచటి డచ్‌భాష, నెదర్‌ 
లాండ్స్‌లోని డచ్‌ భాషకన్న కొంత విలక్షణత, 
కలిగి, వ్రైమిష్‌ అనియు వ్యవహృతము, జర్మన్‌ 
భాషను మాటాడువారు 61 వేలు మాాతము కలరు. 
తక్కిన వారిలో (ఫెంచి. డచ్‌ భాషల వారు లి: 
నిష్ప త్రీలో ఉన్నటుల అంచనా. [పాదేశికముగ 
ఉత్తరపు నాలుగు రాష్ట్ర ములందు డచ్‌ మాటాడు 
వారును, నాలుగు దక్షిణ రాష్ట్ర ములందు (ఫెంచి 
మాటాడువారును కలరని చెప్పవచ్చును, తక్కిన 
ఒక రాష్ట్ర మున, కొంత భాగమున డచ్చి, వేరొక 
భాగమున |ఫెంచి, ముఖ్యనగరమున ఆ రెండు 
భాషలు వాడుకలో ఉన్నవి. తూర్పు సరిహద్దున 
ఆల్ప [ప్రాంతమున మృాతమె జర్మన్‌ భాష వాడుక 
యందు ఉన్నది. ద్వితీయ (ప్రపంచ యుద్ధము 
ముగిసిన తరువాత | ఫెంచి-డచ్చి భాషా వర్గముల 
మధ్య విభేడములు మరింత (ప్రబలినవి |పభుత్యము 
ఉభయ భాషలకు సమానాదరణ కల్పించి, దేనికి 
[ప్రాబళ్యము కలచోట విద్యాబోధనా, పరిపాలనాది 
వ్యవహారములందు ఆ భాషయే మాధ్యమముగ 
ఉండునటులమ, ముఖ్యనగరమున అన్ని రంగము 
లందు ఆ రెండు భాషలకు సమానాదరణ కలుగు 
నటులను, శాసించినను, ఈ భాషా వివాదము 
ఆంతటంతట చెలరగుచున్న ది. 1970లో ప్రాండర్స్‌ 
(డచ్చి భాషా 'పాంతము), వాలోనియా (ఫ్రెంచి 
[సాంతము] లకు సాంస్కృతిక, రాజకీయ వ్యవ 
హారము లందు కొంత స్థాయివరకు ఆంతరంగిక 
స్వతం[త [పతిప క్తి కల్పింపబడినది. దేశమున 
మత స్వాతం త్యము చట్టరీత్యా అమలున ఉన్నది. 
జనాభా లెక్కలలో మతమును ఒక [పాతిపదికగ 
గుర్తించరు, క్షాని (ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు 


రోమన్‌ కేతలిక్‌ సం పదాయవు కై స్తవులు. 
తక్కిన సం[పదాయములవారు అల్పసంఖ్యలలో 
కలరు. 


4. సమాచార సా. :; 1801 తపాలాపీను 
లును, తంతి ఆఫీసులు 1067,  చెలిఫోనులు 
20 18,827, రెండు బాడ్‌కాస్టింగ్‌ స్టేషనులు 
(2 (ఫెంచి, ! డచ్చి), 8 (పాంతీయ సెషనులు 
(8 (ఫెంచి 5 డచ్చి), రెండు టెలివిజన్‌ ప్రేషనులు 
(1 |ఫెంచి, 1 డచ్చి) కలవు (1970). 


SE 


ర. యాన సౌ: మొత్తపు రోడ్డ నిడివి 
12,099 కిమీ.; ఇందు ఆత్యధేక భాగము మంచి 
స్థాయికి చెందినది. దేశ వి స్తీర్ణమునకు, రైలు 
మార్గముల నిడివితో కల నిష్పత్తిని లెక్కలోనికి 
తీసికొనినపుడు [పపంచ రాజ్యములందు అగ 
స్థానము ఈ దేశమునకు కలదు. రైలు మార్గముల 
సిడివి 17,040 కి.మీ.; అందు [ప్రధాన మార్గముల 
నిడివి 4,144 కి.మీ నౌకాయానమునకు పనికి 
వచ్చు దేశాంతర్గత జలమార్గముల నిడివి 
1,566.7 కి మీ. దేశపు వర్తక నౌకాదళమున 80 
నొకలు కలవు; వాని పరిమాణము 10,76,880 
టన్నులు; 26 వర్తక సంస్థలకు ఈ నౌకలు చెంది 
యున్న వి, ఇవిగాక దేళాంతర్గత జలమార్గములందు 
5,000 చిన్న నౌకలు పాల్గొనుచున్న వి. వాని 
[ప్రమాణము దాదావు లె0 లక్షల టన్నులు. సము 
(దపు రేవులలో [ప్రముఖము ఆంట్‌ వెర్చ్‌. దేశీయ 
మగు విమానయాన సంస్థ ఒకటి కలదు. దిని 
వలన నాలుగు ఖండములలో శీర దేశములకు 
చెందిన 64 (పముఖ నగరములకు ఈ దేశము 
నుండి విమానయాన సంబంధము కలదు, 


6. చరిత: కీ9స్తునకు పూర్ణమున ఈ 
పాంతమున బెక్టీ అను ఒక కెల్టిక్‌ జాతి [ప్రజా 
నీకము నివసించుచుండినది. క్రీ, శ. 57లో దీనిని 
రోమనులు జయించి, తమ సా మాజ్యమున ఒక్‌ 


బెలియ 0 


రాష ముగ చేసికొనిరి. కాని వారి పరిపాలనా కాల 
మున, వారిని (ప్రతిఘటించిన కెల్టిక్‌ ప్రజ సమూల 
ముగ నాశనమయినది. రోమన్‌ సామాజ్యము 
నామావళిష్టమైన తరువాత కీ9, శ. కవ శతాబ్దిలో 
|ఫాంకులను ఒక తెగవారు ఈ దేశమును ఆక 
మించి ఇట నివాసమును ఏర్పరచుకొనిరి. నేడు 
(వెంచి, డచ్చి భాషల మాటాడు ఉభయ వర్గము 
లును ఈ [ఫాంకుల నుండి రూపు గొనినవియే. 
క్రీ, శ. 6వ శతాబ్దమున షార్టమేన్‌ (ప్రభుని 
స్మామాజ్యమున ఈ దేశము థభాగమైనది. ఆ 
సొ[మాజ్యము ఆంతదించిన తరువాత దేశము విభిన్న 
మాండలిక రాజ్యములుగ వీలి, పరిసర |పాంతము 
లతో పాటుగ కడకు 15వ శతాబ్దిలో హాట్స్‌బర్గ్‌ 
సాామాజ్యమున భాగమైనది. ఆ సా మాజ్యము 
విభజితమైనపుడు (155ళ), ఇది స్పెయిను దేశపు 
[ప్రభువునకు దక్కినది. ఆనాడు ఈ రాజ్యమును, 
పక్కన ఉన్న హాలండ్‌ మొదలగునవియు కలని 
నెదర్‌ లాండ్స్‌ అని వ్యవహృతము లగుచుండెడివి. 
అంతట మత సంప్రదాయ విభేదముల వలన 
దేశము _భిన్నభిన్నమై, వేర్వేరు [ప్రాంతములు 
వేర్వేరు కాలములందు చేతులు మారినవి. 1718లో 
ఆస్ట్రియా సా మాజ్యమునకు ఈ దేశము ఒక ఒడం 
బడిక ద్వారా లభించినది. 1792 లో (ఫంచి 
సేనలు ఈ  [పాంతమును వశపరచుకొనినను, 
1815లో ఈ |పాంతము విము క్రమై, తొలుత 
నెదర్‌లాండ్స్‌తో చేరియుండి కడకు 1889 లో 


స్వతంత దేశముగ అవతరించినది. ఆంతట 
తక్కిన యూరపీయ రాజ్యములు ఈ దేశపు 


స్వాతం త్య |పతిప త్తిని గౌరవించి, దానిని కాశ్వుత 

తటస్థ రాజ్యముగ మన్నించుటకు అంగీకరించినవి. 

దేశమున (పజల అభీష్టమును అనుసరించి వంశాను 

గతము, రాజ్యాంగ బద్ధమునగు రాజదికపు పాలన 

ఏర్పడినది. ఈ రాజవంశమునకు చెందిన లియొ 

పాల్డ్‌ 11 (1885-1909), ఆ(ఫికా యందలి 
[60] 


జి 


785 


కాంగో నదీలోయ యందు నూత్న దేశాన్వేషణను 
తన ధన సహాయము వలన [పోత్సహించి, దేశపు 
వలస సామాజ్యమునకు తొలిమెట్టును వసన 
తరువాత, బెల్జియన్‌ కాంగో (ఇప్పటి జయి రే) 
బెల్జ్టియపు వలసయెనది. 

పథమ పపంచ యుద్ద కాలమున, 
సేనలు నిష్కా.రణనుగ, బెల్జియం పై 
పతిఘటనను నిర్మూలించి దేశమున 
భాగమును ఆ/కమించినవి. అంతట బెల్జియం 
సేనలు మిత రాజ్యములతోచేరి ఆ యుద్ధమున 
పాల్గొనినవి. యుద్ధానంతరమున జరిగిన కాంతి 
సంధి మూలమున ఆధికా యందలి రువండా- 
బురుండీ ఈ దేశమునకు మాండేటరి పాంతముగ 
దక్కినది. యుద్ధ నష్టము నుండి దేశము త్యరలోనే 
కోలుకొనినను, రెండవ [ప్రపంచ యుద్ద కాలమున 
మరల జర్మనుల ఆక్రమణకు లోనై నది (మే 10, 
1940). అంతట రాజు జర్మన్‌ సేనలకు లొంగి 
బంధితుడయ్యెసు. కాని ప్రభుత్వము, సేనలతో 
లండనుకు చేరి (పవాస (పభుత్వమును ఏర్పరచి, 
మిత రాజ్యములతో చేరి యుద్ధమును కొనసాగించి 
నది. కడకు అక్షరాజ్య సేనలు పరాజితములై న 
తరువాత, |పభుత్యము స్యదేశ మును చేరినది. 
తరువాత [ప్రజలలో కొందరికి తన యెడల ఏర్పడిన 
అయిష్టతను గమనించి, రాజు పదవి నుండి 
వెదొలగగ, అతని కుమారుడు బేడోయిన్‌ రాజ 
య్యిను (జులై It 1951). ద్వితీయ పపంచ 
యుద్ధానంతరమున పీడిత _పజలందు చెలరేగిన 
స్వాతంత్య వాంఛకు ఫలితముగ బెల్జియమునకు 
చెందిన ఆ(ఫికా ఖండపు వలసలు స్వతం[తము 
లైనవి (చూ : జయిరే, రువండా, బురుండి). 
భాషా వివాదములు ఇపుడు దేశమునకు కొంత 
ఆందోళనను కలుగజేయుచున్న వి. 

7. పరిపాలన ; వంళానుగతము, రాజ్యాంగ 
బద్ధ మునగు రాజరికపు పాలన దేశనున అమలున 


జర్మన్‌ 
దండెత్తి, 
అత్యధిక 


788 [పపంచ రాజ 


ఉన్నది. కార్య నిరహణాధికారము రాజునందు 
న్య స్తము; కాని రాజుచేయు (పతి ఉ త్తరువునను 
అందులకు సంబంధించిన మంతి యొక్క ఎదిరి 
సంతకము ఉండి తీరవలయును, మంతి వర్షము 
పార్టమెంటునకు బాధ్యత వహించి పనిచేయును. 
శాసన నిర్మాణాధికారము రెండు కక్ష్యలు కలిగిన 
పార్ట మెంటునను, రాజునను స్య స్తము. అందొక 
కక్ష్యయగు లోకసభయందు 212 మండి, శిష్టసభ 
యందు 178 మంది సభ్యులు కలరు. (పతి కక్ష్య 
కును ఎన్నికలు సాధారణరీతిలో నాలుగేండ్లకు ఓక 
సారి జరుగును. 2] ఏండ్లకు తగ్గ వయసు కలి 
గిన [పతి పౌరుని కిని వోటుహక్కు కలదు. లోక 
సభా సభ్యులు నైష్ప త్రిక |పాతినిధ్య విధానమున, 
అపరోక్ష రీతిలో, |పాదేశిక నియోజక వర్గములను 
అనుసరించి ఎన్ను కొనబడెదరు. శిష్టసభా సభ్యులలో 
106 మంది |పాదేశిక నియోజక వర్గములవలన, 
40 మంది రాష్ట్రీయ సభ లవలన ఎన్ను కొనబడగ, 
ఈ 154 మందియు కలసి 24 మంది శిష్టసభా 
సభ్యులను ఎన్నుకొనెదరు; రాజసోదరుడు శిష్టసభ 
యందు ఒక సభ్యుడుగ ఉండును. రెండు కక్ష్య 
లకు సమాన హక్కులు కలవు. రాజు ఈ కక్ష్య 
లలో ఒకదానినిగాని, _రెండింటినిగాని రద్దుచేయ 
వచ్చును; కాని ఆ వెనువెంటనే 40 దినములలోపల 
ఎన్నికలు జరిగి [కొత్త పార్త మెంటు విధిగ సమా 
వేళము కావలయును, భాషావర్షములను అనుసరించి 
నిర్మితములగు ఫ్రాండర్స్‌, వాలూన్‌ [పాంతములకు 
1970 మొదలుగ సాంస్కృతిక, రాజకీయ విషయ 
ములకు సంబంధించిన పరిపాలనా స్యాతం|త్య 
మును, అందులకు ఆనుగుణముగ ఎన్ను కొనబడిన 
సభలను మంతులను కలిగియుండు ఆధికారములును 
కల్పింపబడినవి. దేశపు రాజకీయ పక్షములరో 
క్రిస్టియన్‌ సోషల్‌ పార్టి, బెల్జియన్‌ సోషలిస్ట్‌ పార్టీ, 
లిబరల్‌ పార్టీ (పప్రముఖములు. న్యాయశాఖకు 
స్వతంత (పతిపత్తి కలదు. ఒక ఉన్నత న్యాయ 


8. దేశరతణ : భూతల సేనయందు 2 
యాంత్రిక దళములు, 2 రిజర్వు దళములు, 1 
పేరాకమాండు దళము కలరు; మొత్తపు సైనిక 
సంఖ్య 69 వేలు. నౌకాసేనయందలి యోధసంఖ్య 
5, 006; ఈ సేనకు గని తొలగింపు నౌకలు మొద 
లగు చిన్నరకపు రక్షణ నౌకలు ర52 కలవు. వాయు 
సేనలో 20,000 సైనికులు కలరు; 450 విమాన 
ములు కలవు నెదర్‌ లాండ్స్‌తో ఈ దేశము నకు 
కుదిరిన ఒక ఒడంబడికను (మే 10, 1948) అనుస 
రించి యుద్ధపరికర నిర్మాణ, సాంకేతిక శిక్షణాదు 
లలో సన్నిహితత్వము ఏర్పడినది. 


9 అంతర్జాతీయ సం. : ఐ.రా.స. యందును, 
తదనుబంధ సంస్థలందును, నేటోయందును. యూర 
పీయ కామన్‌ మార్కెటునను ఈ దేశమునకు సభ్య 
త్యము కలదు. నెదర్‌ లాండ్స్‌, లక్ట్సైంబర్గ్‌ లతో 
ఆర్థిక సమ్మేళనము కలదు; ఇందువలన ఈ మూడు 
దేశములు సరీహద్దు సుంకముల విషయమున కలసి 
మెలసి వ ర్రించుచున్నవి. నెటో రాజ్యముల ముఖ్య 
కార్యాలయము 1967 మొదలుగ |బస్ఫెల్ఫ్‌లో 
పనిచేయుచున్నది. 


10. ఆర్థిక రంగము : దేళపు అల్ప వైకా 
ల్యము, అల్ప జనసంఖ్యను దృష్టిలో ఉంచుకొని 
చూచినపుడు యూరపునందలి దేశములందు 
అన్నింట పారి శామికముగ ఎక్కువగ అభివృద్ధి 
చెందినడిగ ఈ దేశమును పరిగణింపవచ్చును. 
రాషసిటొగ్గు తప్ప తక్కిన ఖనిజము లంతగా 
లేక, ముడిపదార్థ ములను విరివిగ దిగుమతి చేసి 
కొనుచునె ఈ దేశము పారి కామికోత్ప త్రిలో 
ముందంజవేసి, తన ఉత్పత్తులలో 40%ను ఏటా: 
ఎగుమతి చేయగలుగుచున్నది. దేశపు తలసరి 
సాలీనా ఆదాయము 1,07,000 చె. (ఫాంకులు 


బెల్జియం 787 


(1968). జాతీయోత్స క్రిలో వ్యవసాయమువలన 
4% మా[తమే లభించుచున్నది (1970). సేద్య 
మునఉన్న 15,29,467 హెక్టేరులలో 7,81,941 
హె, గడ్డివీడులుగ వినియుక్తము. 1971లో 
వీపి ఉత్పత్తుల వివరములు మెటిక్‌ టన్నులలో 
ఈ దిగువ రీతిగ కలవు: గోధుమ 8,77,865; 
బార్టీ 5,88,197: ఓట్లు వ, (రతర BL, 906; 
బంగాళా దుంపలు 18,78,446; చక్కెర వీటు 
దుంప 468,78 082; పొగాకు 2,247. ఉద్యానవన 
కృషియు సాగుచున్నది. సమీతోష్ట మండలము 
లందు ఉత్ప తి కాగలుగు పండ్రరక ములు అన్నియు 
ఇట లభించును. వానిలో ఆపిల్‌, పియర్‌, చ్నెరీలు 
[పముఖములు. అయినను దేశావసరములకై ఆహార్‌ 
ధాన్యములను దేశము దిగుమతి చేసికొనుచున్న ది, 
దేశమున గోజాతి 26,42,970; గారెలు 66,841; 
పందులు 89,24,806; గురములు 60,050 
కలవు (1971), దేశమునకు కావలసిన పాలు, 
పాల ఉత్పత్తులు, మాంసము ఇందువలన లభించు 
చున్నవి, దేశ వై శాల్యమున 21.6% అటవీ 
మయము; దీనివలన 25,65,000 ఘ మీటరుల 
కలప లభించినది (1939). చేపల పరిశ్రమలో 
మొ తమున 24,061 టన్నుల పమాణముగల పడ 
నలు పాల్గొనుచున్న వి; 99.97 కోట్ల బె. (ఫా. 
విలువగల 50,170 టన్నుల చేపలు పట్టుబడినవి 
(1971). దేశమున విద్యుదుత్పత్తి 8,159.2 
కోట్ట కివా; ఇంధనవాయువు 178 శి కోట్ట ఘ. 
మీటర్లు (1971). ఇనుము, ఉక్కుల ఉత్పత్తిలో 
(పపంచరాజ్యములందు ఈ దెళమునకు |పముఖ 
స్థానము కలదు. భారీ యం్యతములు, ఉక్కు. 
దూలములు, పారి[శామిక పరికరములు, రైలురోడ్డ 
నిర్మాణ పరికరములు, నౌకా నిర్మాణము, ఇంజ 
సీరింగు పరికరములు. చక్కెర తయారి, సారా 
తయారి, జవుశీ ఉత్పత్తులు ఇచటి పర్మిశమలలో 
[పముఖములు. దేశపు ఎగుమతుల విలువ 


60,88,68,240 వేల బె. |ఫా.; దిగుమతుల విలువ 
62,68,88,717 వేల బె. (ఫాం. (1971). బడ్జె 
టరీ వ్యయము 42,560 వ. బె. ఫాం. (1972). 


11. సొంఘిక రంగము : దేశమున కార్మికు 
లందలి, వివిద వర్గములవారికి సాంఘిక భ|దతా 
సౌకర్యములు చట్టమూలమున అమలులో ఉన్నవి. 
నిరుద్యోగము, [ప్రమాదము, వార్ధక్యములకు, 
శ్రీల మాతృత్వకాలమునకు ఇవి వ ర్రించును. అంగ 
వికలులకు, అనాథ శిశువులకు, కొన్ని భృతులను 
[ప్రభుత్వము కల్పించినది. గృహవసతి తగినంతగ 
కలదు. |పభుత్యము నూత్న గృహముల నిర్మాణ 
మును [పోత్పపాంచుచున్నది. నిరక్షరాస్యత దేశ 
మున లేనేలేదని చెప్పవచ్చును. 6 నుండి 14 ఏండ్ల 
వరకు వయసు కలిగినవారికి నిర్భంధోచిత విద్యా 
బోధన కలదు. ఆ యా భాషా వర్గముల వారికి వారి 
మాతృభాషలలో విద్యను బోధించు వసతులు 
ఏర్పడి యున్నవి. దేశపు 5,982” శికుశాలలలో 
4,59,467 మంది; 8,819 |పాథమిక పాఠశాల 
లలో 10,02 611 మంది; 1,149 మాధ్యమిక 
పాఠశాలలలో $8,88,58' మంది; 2,564 సాంకే 
తిక పాఠశాలలలో 8,87,164 మంది విద్యార్థులు 
కలరు. లోవెన్‌, బబ స్సెల్ఫ్స్‌, ఘెంట్‌, లీగేలలోని 
విశ్వవిద్యాలయములందు 61,486 మంది విద్యా 
ర్థులు, తక్కిన 11 ఉన్నత విద్యాసంస్థలందు 
18,621 మంది విద్యార్థులు కలరు (1970.71). 
దేశమున [ప్రముఖ [గంథాలయములు అనేకములు 
వివిధ నగరములలో కలవు; వానిలో (బస్సెల్స్‌ 
లోని రాయల్‌ లె (బరీ అతి |పముఖము (స్థాపితము 
1887); ఇందలి (గంథసంఖ్య ౨1 లక్షలు. దేశపు 
214 మ్యూజియములలో ఆంట్‌ వెర్చ్‌లోని రాయల్‌ 
మ్యూజియమ్‌ (పమఖము 45 డిన పతికలు 
(1 ఖెంచి 25, డచ్చి 15, జర్మన్‌ 1) దేశమున 
పచారమున ఉన్నని. వానిలో డెల్‌ స్రాండర్త్‌ 
అను డచ్చి పృతికయు, లే సాయిర్‌ అను (ఫెంచి 


788 పపంచ రాజ్య సర్వస్వము 


ప, [(తికయు se (పభుత్వ వైద్యళాల 
క్‌ స [ప్రయివేటు సంస్థల ఆధీనపు వై ద్యశాలలును 
[ప్రజలకు వె ద్యసహాయమును కల్పించుచున్నవి, 
ఆసు ష్యతులందలి మొత్తపు శ య్యాసంఖ్య 45,828; 
వైద్య సంఖ్య 14,991 (1970). 

12. యాతా సొ.: విదేశీయ య్యాతికులకు 
[ప్రభుత్వము సెక్కు. సొకర్యములను కలిగించి, 
[పోత్సహించుచున్నది. పళ్చిమ యూరప్‌, ఉతర 
ఆమెరికా, లాటిన్‌ అమెరికాలలోని దేశములవారికిని, 
ఆస్టేలియా, న్యూజీలాండ్‌, జపానులనుండి వచ్చు 
వారికిని వీసా అక్కరలేదు; పాస్‌పోర్టు చాలును. 
తక్కినవారికి పాస్‌పోర్టు, వీసాలు పట తట 


18. (సిద్ద హెరులు: కళా రంగమున 
ప్రపంచ ప పసిద్ధిని ఆర్జించిన (ప్రముఖులు పలువురు 
ఈ దేశమున జన్మించిరి. వారిలో అతి [ప్రముఖుల 
పేరులు మా|తమే ఈ దిగువ ఈయబడినవి. 1. 


పీటర్‌ పాల్‌ రూబెన్స్‌ (1577-1640; 2. ఆన్‌ 
తోసీ వాన్‌ డైక్‌ (1599-164 ) _ వీరిరువురు 
ప్రసిద్ధ చితకారులు; శి జోహానెన్‌ ఓకేమెమ్‌: 
పాళ్ళాత్య సంగితమున స్వరసామరస్య (హార్మనీ) 
రీత్రికి కల్పనను చేసినవాడు. 

నోబెల్‌ బహుమతిని ఈ చగువవారు ఆయా 
శా స్ర్రములందు ఆర్షించిరి : 4. మారిస్‌ మెటర్‌ 
లింక్‌ (1862- 1949) _ సారస్వతము; 5. జూలిస్‌ 
బోర్డె (1870-1961) - |కిమి విజ్ఞానము; 6. 
కార్నీలీ జె. యఫ్‌ హైమన్స్‌ (1892-1968). 
వె ద్యళా స్ర్రము, 

శాంతి కృషికై ఈ దిగువ ముగ్గురు నోబెల్‌ 
బహుమతిని ఆర్జించిరి:. 7. ఆగస్ట్‌ బీర్‌నేర్చీ 
(1829-1812); 8. హనీ లాఫన్‌ టయిన్‌ 
(1854-1948); లి, ఫాదర్‌ డొమినిక్‌ పిరే 
(1910-69). 


20. మూ లా 


ముఖ్యనగరము : వలెట్టా; జెండా : తెలుపు; 
ఎరుపు నిలువు చారలు దండముకడనుండి [కమ 
ముగ ఆమరియుండగ , తెల్ళదానియందు 'పెభాగమున 
దండమువద్ద “జార్జి కాస్‌” అను ఒక విధపు సిలువ 
చిహ్నమును ఎర్రని కడయంచులతో కలిగినది; 
జాతీయ గీతము : “ఇల్‌ ఇన్నూ మాల్లీ' (మాల్తీయ 
గీతము) అని వ్యవహృతమగునది; నాణెము : 
మాల్టా ఫౌండు; ఇది 20 షిల్రింగులుగ విభ క్రము; 
ఒక మాల్టా పొండు =రు, 18-00; కొల 
తూకములు : మెటిక్‌ విధానపువి; కాలగణన : 
సా. 1గం. =భారత దేశమున సా. 5 గం. 
50 ని. 


1. ఉనికి మొ. : మధ్యధరా నముద మధ్య 
భాగమున, సిసిలీ ద్యీపమునకు దాదాపు 98 కిమీ. ల 
దక్షేణమున నెలకొనిన మూడు ద్వీపములు ణ్‌ మాల్దా, 
కొమినో, గోజో _ సమష్టిగ చేరుటవలన ఈ 
రాజ్యము రూపుగొనినది. ఆవిగాక, నిర్ణనములగు 
రెండు చిన్న లంకలును - కొమినోటో, ఫిల్‌ షా a 
ఇందు చేరి ఉన్నవి, దేశపు మొత్తపు వైశాల్యము 
$16 చ. కిమీ. (ఇందు మాలా దీవి వైశాల్యము 
2ిక్‌కి చ. కిమీ.) ముఖ్యనగరమగు వలెట్టా, మాల్డా 
దీవియందు ఉన్నది. దీవులన్నియు శిలామయ 
ములు; అందు సున్నపురాయి ఎక్కువగ కన్పట్టును. 
నేలవాలు వాయవ్యమునుండి తూర్పునకు దిగజారును; 


అత్యున్నత పొంతపు ఎత్తు 240 మీ, తీరములోసికి 
పలు పొంతములందు సము[దము చొచ్చుకొని 
వచ్చుటవలన సహజ సిద్ధములగు నౌెత్నాశయము 
లును, ఉప్పునీటి క య్యలును ఏర్పడినవి. ద్వీపము 
లలో దేనియందును కొండలుగాని, నదులుగాని, 
సరసులుగాని కన్పడవు. 

శి. శీతోష్టస్టితి మొ. : మధ్యధరా పొంత 
సహజమగు శీతోష్టసితి ఇచట కననగును. ఎండ 
కాలమున ఎండలు కొంత ఎక్కు_వగనే ఉండి, పొడి 
గాలులు వీచును; చలికాలమున వానలు కుంసి, శీత 
బాధ అంతగ లేకుండును. (గీష్మర్తువున సరాసరి 
ఉష్ణో గత 87° ఘా; శీతకాలమున అది 49° ఫా. 
నవంబరు - జనవరి మధ్యకాలమున సాధారణముగ 
వర్షములు ఎక్కువ; సాలీనా వర్షపాతము 50 
సెం, మీ. ద్వీపములందు వృక్షస-తతి చాల 
తక్కువ; చిన్నరకపు అ కి చెట్టు మ్మాతమె సహజ 
రీతిలో కన్పట్టును. దాక్ష, ఆలివ్‌ జాతులు మానవ 
కృషివలన సెరుగుచున్న వి, అడ విపందివంటి చిన్న 
వన్యజంతువులు మా|తమే అటనట కొలదిగ కలవు. 
తీరజలమ. లందు మత్స్యసంపద అధికము, 


లీ, జనసంఖ్య మొ. : దేశపు జన సంఖ్య 
8,14,216 (1971); 1971 అంచనాలనుబట్టి ఆ 
సంఖ్య 8,22,070. వలెట్టా నగరపు జనసంఖ్య 
15,401 (1971); [ప్రాచిన జాతియగు కార్తబీని 
యనుల సంతతివారు _పజలలో అధికముగ కలరు; 
ఆయినను ఇటాలియన్‌ మొదలగు మధ్యధరా 
జాతులవారును కొలదిగ ఉన్నారు. మాల్లీస్‌ అనునది 
దేశీయుల మాతృభాష; ఇది సెమిటిక్‌ భాషా కుటుం 
బమునకు చెందినది; కోర్టులలో ఈ భాషయే వాడ 
బడుచున్నది. అయినను మాల్టీజ్‌ తోపాటుగ ఇంగ్లీషు 
భాషయు ఆధికారభాషగ పరిగణ నపొందినది. రోమన్‌ 
కేతలిక్‌ సంప్రదాయపు క్రై స్తవమతము దేశీయ 
మతముగ సాధికార పరిగణన పొందినది; ఆయినను 
మత స్వాతంత్ర్యము చట్టరీత్యా అమలున ఉన్నది. 


789 


4. సమాచార సా.: దేళమున తపాలా 
తంతి సౌకర్యములు విరివిగ ఉన్నవి. టెలిఫోను 
సౌకర్యములు మాల్దా, గోజో దీవులలో కలవు, 
మాల్లీజ్‌ ఇంగ్రీషులలో రేడియో [ప్రఫారములు నిర్వ 
హింపబడుచున్న వి; _ టెలివిజన్‌ సౌకర్యములు 
కలవు; దెశీయమగు ఒక సైషనుండియు, ఇటలీ 
లోని సైషనుల నుండియు, జరుగు టెలివిజన్‌ 
పసారములు ఇట క ననగుచున్నవి. 


గ. యాన సొ. : దేశమున రై లుమార్గములు 
లేవు. 960 కిమీ. కు పైబడిన నిడివి కలిగిన 
రోడ్డు కలవు; ఇవి ఉత్తమ |శేణీకి చెందినవి. 
దేశము నందలి (పతి జనావాసమునకును ఖస్సుల 
సౌకర్యము కలదు. దీవుల మధ్య నౌకాయానపు 
వనతి కలదు; ఈ నౌకల వలన మనుష్యులను, 
సరకులనే గాక, కార్డను సైతము ఒక దీవి నుండి 
మరొక దీఏకి చేరవచ్చును. వలెట్టా యందలి 
నౌకా శ యము అత్యుత్తమ స్థాయికి చెందినది; 
వాయవ్య యూరపును పశ్చిమ ఆసియాతో అను 
సంధించు నౌకా పయాణములకు ఒక ముఖ్య మజ్రి 
లీగ ఈ హార్బరు ఉపకరించుచున్న ది, దేశీయ 
వర్తక నౌకా దళమున 120 నౌకలు కలవు; వాని 
[ప్రమాణము 48,512 టన్నులు. దేశము నుండి 
ఇటలీ. లిబియాలకు విమానయాన వసతి కలదు. 
దేశీయనుగు విమానయాన సంస్థతో పాటుగ ఇటా 
లియన్‌, లివియన్‌ విమానయాన సంస్థలును ఇందు 
పాల్గొనుచున్న వి. విమానాశయములలో [ప్రముఖ 
మైనది లుకా వద్ద ఉన్నది. 


6. చరిత : మధ్యధరా సమ్ముద (పాంత 
మున ఒక కిలక స్థానమున ఉండుట వలన, ఈ 
దేశము ఫినీషియనుల కాలమున నుండియు వివిధ 
జాతుల ఆక్రమణలకు అంతటంతట గురియెనది. 
[క్రమముగ (గీకులు, కా ర్రజీనియనులు, రోమనులు 
ఆట ఆధిపత్యములను నెలకొల్పిరి. కి9సు యొక్క 


790 [పపంచ రాజ్య సర్వస్వము 


సాశాచ్చిమ్యలలో ఒకడగు పాల్‌, |కీ. శ. 56 లో 
నౌకాయానము చేయుచు, తన నౌక భగ్నముకాగా, 
ఈ దేశ తీరమును చేరి ఇచటి |పజలందు క్రై స్తవ 
మతమునకు వ్యాప్తిని కలిగించెనను గాథ |పచార 
మున ఉన్నది. రోమన్‌ సా(మాజ్యము ద్విధా 
విభిన్న మెనపుడు (క్రీ. శ. 895), ఈ రాజ్యము 
[పాచ్య సామాజ్యమునకు దక్కినది. తదనంతర 
మున 840లో అరబ్బులకును, వారి నుండి 
1090 లో సిసిలీని పాలించు |పభువులకును ఇది 
లభించినది. పవ్శిత రోమక సా|మాజ్యమును 
పాలించు చార్జెస్‌ V, దీనిని సెయింట్‌ జాన 
యోధ వర్గమునకు దత్తముచెసెను (1580); 
ఈ యోధ వర్గము 1798 తో నెపోలియనునకు 
లొంగినది 1800 లో (ఫెంచివారి ఆధిపత్యమును 
తోలగించి (బిటిష్‌ (ప్రభుత్వము దీనిని, దేశీయుల 
సహకారముతో, వశపరచుకొనినది. 1814లో 
జరిగిన పారిస్‌ ఒడంబడిక వలన |బిటిష్‌ వారికి 
ఈ ద్వీప రాజ్యము పెన ఉన్న హక్కు... ధ్రువపరుప 
బడినది. 19వ శ తాబ్దము నందు ఈ రాజ్యము, 
బిటిష్‌ (పభుత్వము నియమించు మిలిటరీ గవర్న 
రుల పాలనలో ఉండినది. [ప్రథమ (పపంచ యుద్ధా 
నంతరమున నుండి [కమరితిలో (ప్రజలకు పరిపాలన 
యందు భాగస్వామ్యమును కల్పించుట మొవలిడి, 
కడకు 1962 లో దేశమునకు ఆంతరంగిక స్వపరి 
పాలనాధికొరమును టిటన్‌ కల్పించినది. అంతట 
[ప్రజల అభీష్టానుసారముగ 1064లో దేశము 
స్వతం[తమై, తుదకు 1974, డిసెంబరు 18న 
దేశమున గణతంత్ర (పభుత్యము  ఏర్పడెనుు; 
అయినను కామన్‌ వెల్లున సభ్యత్వము మాతము ఈ 
దేశము కలిగియున్నది. 

7. పరిపాలన: దేశమున 1£74, డిసెంబరు 
18 మొదలుగ గణతంత్ర (ప్రభుత్వము అమలున 
ఉన్నది. దేశమున 18 ఏండ్లు నిండిన పతి పౌరు 
నికి వోటు హక్కు. కలదు. అధ్యక్షుడు [పజలచేత 


ఎన్ను కొనబడును; అతని పదవీ కాలపరిమిత్రీ 
అమిదేండ్లు. శాసన నిర్మాణాధికారము 50 మంది 
సభ్యులుగల శాసన సభయందు న్య సమై ఉన్నది, 
ఈ సభకు సాధారణముగ అయిదెండ్రకు ఒకసారి 
ఎన్నికలు జరుగును. 10 నియోజక వర్గముల 
నుండి నైష్ప త్రిక | పాతినిధ విధానమున శాసన 
సభా సభ్యులు ఎన్ను కొనబడెదరు. శాసన సభ 
యందు అత్యధిక సంఖ్యాక బలముగల రాజకీయ 
పార్టీ యొక్క_ నాయకుని పధానిగ అధ్యక్షుడు 
నియమించి, అతని సలహాపై తక్కిన మం |తివర్గ 
సభ్యులను నియమించును. శాసనసభకు బాధ్యత 
వహించి, ఈ మం్మతివర్గ్షము _పభుత్వమును నిర్వ 
హించును. అధ్యక్షుడు రాజ్యాంగ బద్ధ ఆధినేతగ 
వ్యవహరించును. దెశమున అయిదు రాజకీయ పక్ష 
ములు కలవు; వానిలో నేషనలిస్టు, లేబర్‌ పక్ష 
ములు |పముఖములు. గోజో దీవియందు పరిమిత 
మగు స్థానికపరిపాలన ఆమలన ఉన్నది. సు ప్రీమ్‌ 
కోర్టులో రాజ్యాంగ సంబంధమగు న్యాయస్థానము, 
సాధారణ ఉచ్చతమ న్యాయస్థానము అను రెండు 
శాఖలు కలవు. రెండవదాని ఆధ్వర్యవమున దిగువ 
న్యాయస్థానములద్వారా న్యాయ నిర్వహణ సాగు 
చున్నది 


ర. దేశరతకణ : దేశవు రక్షణ బాధ్యత ఓక 
ఒడంబడికద్వారా [బిటనునకు ద త్రము చేయబడినది. 
ఆంతరంగిక రక్షణకై 1,879 మందిగల పోలీసు 
బలము కలదు. మార్చి, 1979 తరువాత విదేశీయ 
సెనిక స్థావరములు దేశమున ఉండగూడదని (పన్తు 
తప్పు [ప్రభుత్వము నిర్ణయించినది; ఆప్పటికి 
బిటన్‌ తోగల రక్షణ ఒడంబడికకు కాలదోషము 
పట్టును. 


9. అంతర్జాతీయ సం. : దు. రా, స, 
యందును, కామన్‌ వెల్తునను, అలీన రాజ్యవర్గము 
నను ఈ రాజ్యమునకు సభ్యత్వము కలదు. 


10. ఆర్థిక రంగము : _దేళమున 
సిద్ధములగు వనరుబు చాల తక్కువ. భూతలము 
శిలామయ మగుటవలన ప్యవసాయనునకు చాల 
వరకు అననుకూలము. ఆహార ధాన్యములను విరి 
విగ దిగుమతి చేసికొనుట దేశమునకు అత్యావశ్య 
కము. బ్రిటిష్‌వారి సైనిక స్థావరములందలి పని 
పొటులవలన మ్మాతమే దేశమున పలుసురకు 
జీవితము గడచుచున్నది. ఈ పరిస్థితికి 1979 
నాటికి స్వ స్తిచెప్పి, వేరువిధపు జీవనోపాధులను 
దేశీయులకు కల్పించుటకై [ప్రభుత్వము కషి చేయు 
చున్నది. న్యవసాయమునఉన్న భూమి 87,996 
ఎక రములు (1969-70). గయకు; బారి, (దాష 
ముఖ్యములగు పంటలు. ఉరలగడ్డలు, ఉల్లిగడ్డలు, 
కొన్ని ఫలజాతులు పండుచున్నను అందు ఆత్యధిక 
భాగము ఎగుమతి అగుచున్న ఎ. వ్యవసా యోత్స 
తుల మొ త్తిపు విలువ ౪7 లక్షల పౌనులు (1987. 
10). దేశావసరములిస తగినంతగ చేపల పరిశ్రమ 
సాగుచున్న ది; ఆ కృషిలో 788 మోటారు బోట్టును. 
160 తక్కురకముల పడవలును వాల్గొనుచున్న వి; 
500 మంది ఆందు కృషిచెయుచున్నా రు; చేవల 
పట్టుబడి 24,496 హండవెయిట్టు (1971) పెట్టు 
బడిదారులకు పెక్కు. వసతులను కల్పించి, దేశ 
మున పరి,శమలను [ప్రభుత్వము [పోత్సహించు 
చున్నది. కృ[తిమోప[గహములకు సంబంధించిన 
వె ద్యుతిక పరికరములు, విద్యుత్‌ పరిశమలు, 
కొన్ని తెలికరకపు ఇంజనీరింగు పర్మిశమలును 
కలవు; వీనికి ముడిపదార్థములను దేశము దిగుమతి 
చెసికొనుచున్నది. [ప్రముఖ పర్మిశమలలో నౌకా 
నిర్మాణము పేర్కొనదగినది; తక్కిన పార్నిళామి 
కోత్సత్తులలో చక్క జేయబడిన ఆహార వస్తువులు, 
సొరాయములు, పొగాకు, జవుఢీ వస్తువులు, 
రబ్బరు, రాసాయనిక ములు చెప్పదగినవి, దేశపు 
విద్యుదుత్చ త్రి 28.1 కోట క్రీవా, (1971). దేశము 
నందలి ప్రతి జనావాసమునకును, పరి|శమకును 


సహజ 


791 


విద్యుత్‌ సౌకర్యము కలదు. దేశపు ఎగుమతుల 
విలువ 1,88,15,000 పౌ.; దిగుమతుల విలువ 
6,58,77,000 పౌ, (1971). చెల్లింపుల లోటును 
విదేశీయ యాత్రికులవలన వచ్చు ఆదాయము వల 


నను, విదేశీయుల పెట్టబడంలవలనను, (బిటిష్‌ 
(ప్రభుత్వపు ధనసాహాయ్యమువలనను దేశము 
పూరించుకొను చున్నద్‌. బడ్జెటరీ వ్యయము 


4,41,41,780 పౌ. (1972-78). 


11. సొంఘిక రంగము : పెరుగుచున్న జన 
సంఖ్యకు తగినటుఐ జీవితో పాధులు పెరుగకుండుట 
వలన |పజానీకమున ప్రతియేటా కొంతమంది 
విదేశములకు వలసపోవుచున్నారు; _పభుత్యమే 
ఆట్టి వలసను [పోతృపాంచుచున్నది, 1949-68 
మధ్య 1,12,109 మంది. ఆటుల వలసపోయిరి; 
వారిలో దాదాపు 60 వేలు ఆస్ట్రైలియాకు వెళ్ళిరి, 
దేశమున తగినంత గృహవసతి కలదు. దాదాపు 
సాలీనా 2 వేల కొత్త ఇండ్లు నిర్మితము లగు 
చున్నవి. 1965 నుండి ఆమలునఉన్న జాతీయ 
ఖీమా పద్ధతిని అనునరించి రోగబాధ, నిరుద్యో 
గము, వార్ధక్యము, అశక్తత, పరి్నిిశమలందు 
ఘటిల్దు అపాయములు మొదలగునట్టి వాని సంద 
రృములందును, వితంతువులు, అనాథ శిపవులు 
మొదలగు వారి విషయమునను తగు ఆదాయము 
(పతివానికి లభించు సౌకర్యములు కలవు. దేశమున 
109 [పయిమరి పాఠశాలలలో 81,55 మంది; 
40 సెకండరీ పాఠశాలలలో 22,268 మంది; తి 
సాంకేతిక పాఠశాలలలో 1,457 మంది; ఒక కళా 
శాలలో 1.672 మంది; పారి|శామిక శిక్షణా 
కెంచములో 160 మంది; లవృత్తి విద్యాశాలలలో 
700 మంది విద్యార్థులు కలరు. ఇవిగాక 21 
పయివేటు విద్యాశాలలలో 15,848 మంది చదువు 
చున్నారు (1972). దేశపు గంథాలయములలో 
వలెట్టాలోని మాల్దా గంథాలయము, మ్యూజియము 
లలో ఆ నగరముననే ఉన్న నేషనల్‌ మ్యూజియము 


799 (పపంచ రాజ్య సర్వస్వము 


[ప్రముఖములు. ఆరు దినపత్రికలు (మూడు మాల్చీజ్‌ 
లోను, మూడు ఇంగ్రీషలోను) వ్యాప్తిలో కలవు 
(1971). 8,554 శయ్యాసంఖ్య కలిగిన 16 ఆసు 
పతులు పనిచేయుచున్న వి. అందలి వెద్యసంఖ్య 
468; 720 మంది |[పజలకు 1 వైద్యుడు కలడని 
అంచనా (1969). 


12. యాతా సౌ.: విదేయ యాత్రికుల 
వలన వచ్చు ఆదాయము (పభుత్వపు వనరులలో 
ఓక ముఖ్యభాగము ఆగుటవలన, (ప్రభుత్వము 
యాతికులకు పెక్కు. వసతులను కల్పించి ఆ పరి 
శ్రమను పోత్సహించుచున్నది. 1971 లో 


1,78,704 మంది విదేశీయ యా తికులు దేశమును 


సందర్శించిరి; వారు దేశమున 192రి.5 లక్షల పౌను 
లను వెచ్చించిరి. 


18. (ప్రముఖ పౌరులు : 1. జెహాన్‌ పరి 


సోట్‌ డి లా వలెట్టా (1494-1568); సెయింట్‌ 
జాన్‌ యోధవర్గపు అధినాయకుడు; 15685 లో దేశ 
మును ముట్టడించిన తుర్కీ. సేనలను |పతిఘటించి 
తరిమివేయుటలో దేశపు సేనలకు నాయకత్వము 
వహించెను. ఈతని పేరనే దేశపు ముఖ్యనగరము 
నకు వలెట్లా అను శేరు కలిగినది; 


21. మొనాకో 


ముఖ్యనగరము : మొనాకో -విల్లి; జెండా : 
ఎరుపు, తెలుపు అడ్డుచారలు సమాన [ప్రమాణము 
లలో పెనుండి దిగువకు ఆమరినది; జాతీయ 
గీతము : హిమ్నే మొనేగాన్క్‌ (మొనాకో గీతము) 
అని వ్యవహృతమగుచు, “పిన్సిపాతే మొనాకో, 
మా పితీ” (మొనాకో మండలమా, మా జన్మ 
భూమీ) అను చరణము తొలుత కలది; నాణెము: 
(ఫాన్స్‌దెశపు (ఫాంక్‌ నాణెమే, [ఫాన్స్‌ దెళమున 
అమలున ఉండు అన్ని విధి నియమములతో, ఇట 
చలామణి అగుచున్నది; కొలతూక ములు: మెటటిక్‌ 
విధానపువి; కాలగణన : సా. 1 గం. =భారత 
దేశమున సా, క గం. 80 ని. 


1. ఉనికి మొ.: |ఫాన్స్‌దేక్షపు ఆల్ప్స్‌ - 
మేరీ'టైమ్‌ జిల్లాలో ఆగ్నేయ ప్రాంతమున ఇమిడి 
స్వతర్యత భూమిగ వర్తించు ఈ రాజ్యమునకు 
దక్షిణమున మధ్యధరా సముద్రమున, తక్కిన 
అన్నీ వై పుల (ఫాన్చుదేశమును సరిహద్దులందు 
కలవు. దేశ వైశాల్యము 150 హెక్టేరులకు పైగా 


కొలదిగ (రమారమి 872 ఎకరములు) మాృాతమే; 
అనగా దాదాపు 1.5 చ. కిమీ. సముదతీరపు 
చిత్తడి నేలను మెరకచేయుటవలన ఇంకొక 80 
హెసన్టరులు వెశాల్యమున పెరుగుటకు అవకాశము 
కలదు; తీరభూమి పొడవు 8,500 మీ. తీరమును 
అనుసరించి దేశపు వెడల్పు 146 మీ. నుండి 
1,000 మీ. వరకు మారుచుండును. ఈ అల్ప 
రాజ్యము లా కాండమైన్‌ , మాంటికార్డో, మొనాకో. 
విల్రీ అను మూడు [పాంతనులుగ విభ కము. లా 
కొండ మైన్‌ అనునది హోార్చరును ఆశయించిఉన్న 
వ్యాపార |పాంతము; మాంటీ కార్డోలో [పపంచ 
_పసిద్ధమగు విలాస జీవన కేళదమగు “కేసినో” 
ఉన్నది. మొనాకో -విల్రీ అనునది రాజభవనము; 
60 మీ. ఎత్తుగల ఒక గుట్టపై ఆ రాజభవనము 
నెలకొని ఉన్నది. 


ణః శీతోష్షస్థితి మొ. : శీతకాలమున జనవరి 


నెలలో సరాసరి ఉష్ణో గత 50° ఫా. ఎండకాల 
మున ఎండలు కొంత ఎక్కువగనే ఉన్నను సము 


మొనాకో 798 


దపు గాలులవలన వేడిమి తక్కు_వగును. జులై, 
ఆగస్టు నెలలో ఎండవేడిమి ఏనాడును రికి ఫొ, కు 
పెబడదు. సాలీనా సరాసరి వర్షపాతము 72 
సిం. మీ.; సంవత్సరమున 200 దినములందు 
వర్షమే ఉండదు. తాళ జాతి వృక్షములు మొదలగు 
మధ్యధరా |పాంత వృక్షజాతి ఇట అటనట కన 
నగును. దేశమంతయు ఒకే ఒక నగరమగుట 
వలన వన్యజంతువులు ఏవియు లేవు. 


తీ. జనసంఖ్య మొ. : జనసంఖ్య 28,400 
(1970); ఇందు దాదాపు 14 వేలమంది _వెంచి 
సంతతివారు, కి వేలమంది ఇటాలియన్‌ సంతతికి, 
తక్కినవారు దేశీయమగు మొనెగాస్క్‌ సంతతికి 
చెందినవారు. [ప్రజలలో దాదాపు 50% లా కాండ 
మైన్‌లో వసించుచున్నారు; మొనాకో = విల్రలో 
1,649 మాత్రమే కలరు. జనసాందత చ. కిమీ.కు 
18.7. |ఛెంచిభాష సాధికార భాషగ పరిగణన 
పొందినది. పలువురు మొనెగాస్క్‌ అను మాండలిక 
భాషను మాటాడెదరు; ఇది అపుభంశపు లాటిన్‌ 
భాషనుండి జన్మించినది. రోమన్‌ కేతలిక్‌ క్రై స్తవ 
సం|పదాయమునకు |పభుత్యాదరిత మతముగ పరి 
గణన కలదు. 


& సమాచార సొ. :; దేశపు తపాలా, తంతి 
వసతులను [ఫాన్స్‌దేశపు (ప్రభుత్వము నిర్వహించు 
చున్నది; అయినను మొనాకో _పభుత్వమే తపాలా 
స్టాంపులను జారీచేయుచున్న ది. స్థానిక మగు టెలి 
ఫోను వ్యవస్థ, దేశ (ప్రభుత్వపు వశమునను, విదేశ 
ములతో టెలిఫోను వసతి ఫ్రాన్స్‌దేశపు ప్రభుత్వపు 
వశమునను ఉన్నవి. 1954 మొదలుగ దేశమున 
రేడియో, టెలివిజన్‌ కేంద్రములు పనిచేయుచున్న వి, 
దేశీయ [పసారములు | ఫెంచిలోను, విదేశ (ప్రసార 
ములు 168 విదేశ భాషలలోను సాగుచున్నవి, 
15,000 పెలివిజను సెట్టును, 7,500 రేడియో 


రిసీవరులును, 15 వేల చెలిఫోనులును దేశమున 


కలవు. 


5. యానసొ.: ఫాను దేశపు రెండు 
జాతీయ మార్గ ములు ఈ రాజ్యమును (ఫాన్స్‌లోని 
నైస్‌ నగరమునకును, ఇటలీలోని రివీరాకును అను 
సంధిఎచుచున్న వి; అటులే ఫాన్స్‌డేశపు రై లుమార్గ 
మొకటి ఈ దేశమున కొంతదూరము పోవుటవలన 
ఇచటి [పజలకు రైలు పయాణవసతి, సరుకులకు 
రవాణా వసతి కలిగినది. నైస్‌ నగరములోని 
విమానొశయమే ఈ కాజ్యపువారికిని ఉపకరించు 
చున్నది. లా కాండ మైన్‌ను ఆనుకొని ఉన్న హార్చరు 
విదేశ పయాణములకు, సరుకుల ఎగుమతి దిగు 
మతులకు పనికివచ్చుచున్నది. దేశపు వరక నౌకా 
దళమున మూడు సముద నౌకలు కలవు; వాని 
పమాణము 19,000 టన్నులు. 


6. చరిత: తొలుత ఇటలీ యందలి జెనోవా 
రాజ్యమునకు చెందియుండిన ఈ పాంతము 18వ 
శతాబ్ది ఉ త్తరార్థమున “గిమాల్లి' అను రాజ కుటుం 
బమునకు దత్తమెనది. 1489 లో ఈ రాజ్యపు 
స్వతం| తత గు ర్రింపబడినది. 17998 లో (ఫాన్స్‌ 
ఈ రాజ్యమును వశపరచుకొనినను, 1814లో 
మరల దేశము స్వతం తము కాగలిగినది. అయి 
నను ఒక ఒడంబడికను అనుసరించి. 1815 లో 
ఈ రాజ్యము సార్జినియా అను వెరొక రాజ్యపు 
రక్షణలోనికి పోయినది. తరువాత మొనాకోపై 
ఫ్రాన్స్‌కు ఆధిపత్యము ఏర్పడినది (1861). 
అంతట ఫ్రాన్స్‌తో సౌమనస్య రీతిలో దేశము 
స్యతం తముగ వ్యవహరించుట ఆరంభ మెనది. 


7. పరిపాలన: రా జ్యాంగబద్ధము, వంళాను 
గతము అగు రాచరికము ఇట పాలనను నర్వ 
హంచుచున్న ది. రాజునకు పురుష సంతతిలేని 
సందర్భమున, ఆ లాజు మర ణానంతరమున, ఫాన్స్‌ 
దేశమున మొనాకో అంత ర్లీనము కావలయునను 


94 [పపంచ రాజ్య సర్వ స్యము 


ఏర్పాటు కలదు. 1962 లో వెలువరింపబడిన 
రాజ్యాంగ విధానమును అనుసరించి, శాసన నిర్మా 
ణాధికారము రాజునందును, 18 ముంది ఎన్నుకొన 
బడిన సభ్యులు కరిగిన శాసనసభయందును 
న్య సము అయిదేండ్ల కొకతూరి ఈ శాసనసభకు 
ఎస్సి కలు జరుగును, ఒక వంతిని ముగ్గురు 
సలహాదారులను రాజు నియమించగ, వారు శాసన 
సభకును, రాజునకును బాధ్యత వహించి రాజ్య 
పరివాలనను నిరహింతురు. 


8. దేశరతణ : 200 మంది కలిగిన మిలిటరీ 
పోలీసు దళము కలదు; నిర్బంధ సెసిక శిక్షణ 
నియమము ఈ రాజ్యమున లేదు. ఒక ఒడంబడిక 
(19158) ను అనుసరి=చి దెశరక్షణ బాధ్యత 
[ఫాన్స్‌నకు ఆఅప్పగించబడినది. 


9 అంతర్జాతీయ స3 : ఈ దేశపు విదేశ 
వ్యవహారముల బాధ్యత |ఫాన్స్‌నంచు కలదు; 
ఫాన్స్‌తోపాటుగ యూరపీయ కామన్‌ మార్కె_ట్‌ న 
ఈ రాజ్యమును చేరిఉన్నది. ఐ.రా స.లో ఈ 
దేశమునకు సభ్యత్వము లెకున్నను అంతర్జాతీయ 
అణుళ క్రీ సంస్థ, అంతర్జాతీయ వ్యాపార సమ్మేళ 
నము, యునెస్కో, అం. తపాలా యూనియన్‌, 
(పపంచ ఆరోగ్య వ్యవస్థలలో సభ్యత్వము కలదు, 
అంతర్జాతీయ సంస్థలలో అంతర్జాతీయ హైడో 
గాఫిక్‌ బ్యూరో మొదలగు పెక్కింటి ముఖ్య కార్యాల 
యములు ఇట కలవు ఈ దేశము అంతర్జాతీయ 
వివాదములకు దూరముగ ఉండుటవలనను, శీతోష్ట 
స్థితి ఎల్బపుడు అనుకూలముగ ఉండుటవలనను 
ఆంతర్జాతీయ వ్యవస్థలు అనేకములు తమ వార్షిక 
సమావెశములను ఇట జరుపుచున్న వి. 


i0. ఆర్థిక రంగము : దేశమున వ్యవసాయ, 
పశుపోషణ, అటవీ పరి శమలకు అవకాశములే 
లేవు. దేశావసరములకు నరిపోపునంత మేరకు 
చేపల పర్మిశమ సాగుచున్నది. దేశపు ఆర్థిక 


వ్యవస్థ యంతయు యా తకులవలన వచ్చు ఆదాయ 
ముపెై ఆధారపడి యున్నది. ఈ యా,తికులకు 
పసతులను సౌకర్య ములను సమకూర్చుటకు ఒక 
వర్తక సంస్థ పనిచేయుచున్న ది (ఇది యస్‌బియం 
అను సంక్షి ప నామముతో వ్యవహృతము; సముద 
స్నాన సంస్థ అని దాని పూ ర్రిపరును అనువదింప 
వచ్చును). మాంటికార్లోలో వప సే తకు సుప 
సిద్ధ ద్యూత శాలను, పెక్కు హోటళ్లను, సినిమా 
హాలులను ఈః సంస్థ నిర్వపిాంచుచున్న ది. తన 
వ్యాపారమును, ఫోటీలేకుండ సొగెంచు వనతిని 
కలిగినందులకై , |పభుత్యమునకు ఈ స=స పతి 
యేటా కొంత పన్నును చెల్లించుచున్నది,. ఈ పన్ను 
1039లో 10 లక్షల యు. ప్రే. డాలరులుగ ఉండి 
నది. కొన్ని చిన్న పడిశమలు కలవు. వానివలన 
ఆదాయము మొదలగువానిని గుకించియు, విదేశీయ 
వ్యాపారమును గురించియు సంఖ్యా వివరములు 
తెలియవచ్చుటలేదు, చెల్పించడగు 
(పత్యక్షపు పన్నులు ఏవియు లేవు. అమ్మకపు పన్ను 
మొదలగు పరోక్షపు పన్నులు కొన్ని కలవు. దేశపు 
బడ్జెటరీ వ్యయము 1,60,898, 000 [ఫొంకులు 
(1970). 


11. సాంఘిక రంగము ; పౌరులకు తగి 
నంత గృహవసతి కలదు, వృద్ధులకు (ప్రభుత్వ 
సహాయక సంస్థవలన ఆశయము లభించుచున్న ది. 
తక్కు విధముల సాంఘిక (శయో కార్యక మము 
లను వెయ క్రిక సంస్థలు నిర్యహించుచున్న వి. 
6 నుండి 16 ఏండ్ల వయసు కలవారికి నిర్బంధ 
విద్యాబోధన పద్ధతి అమలున ఉన్నది. |పయిమరీ 
పాఠశాలలలో 1,151 మంది; సెకండరీ పాఠశాల 
అలో 1,082 మంది; సాంకేతిక పాఠశాలలలో 
615 మండి విద్యార్థులు కలరు (1970). ఈ నగర 
రాజ్యపు సార్వజనిక [(గంథాలయమున 120 వేల 
[గంధములు కలవు. ఓషియానో (గొఫీక్‌ (సాగర 
విషయిక) మ్యూజియం అను పేరున ఈ నగరమున 


చి 


దేశీయులు 


యుగోస్తావియా 795 


1910 నుండి ఒక శాస్ర్రీయ (పదర్శనళాల, సము 
[దమునకు సంబధించిన పెక్కు జంతువులను, 
వస్తువులను, వివయములను (పదర్శించుచున్నది 
డినప|త్రికలు లేవు; విదెశములకు, అందును ముఖ్య 


ముగ | వన్‌ సరు, చెందిన దిన ప(తికలే ఇట (ప్రచా 
తము ఉన్నవి. 206 శోయ్యలు కలిగిన ఒక 
వైద్యశాల కలదు; వె సంఖ్య లప (1969). 


నా. 


నతి యుగో నా వియా 


ముఖ్యనగరము : బెల్‌ (గేడ్‌; జెండా : నిలి, 
తెలుపు, ఎరుపు అడ్డుచారలు 'పెనుండి దిగువకు 
అమరియుండగ, మధ్యన పంచకోణపు ఎర్రని 
నక్షత చిహ్నము బంగారు కడయంచులతో కలచి; 
జొతీయ గీతము : హేజ్‌ స్టావెని (ఓ స్తావులారా) 


వ ఉగ 
f కులు ఆ 1008! మీ 


శ! Pf %3 100 123 వ 


పటము 20. 


అను పదములతో ఆరంభితము; నాణెము : దీనార్‌ : 
12.5 దీనారులు ==రు. 7.50; కొలతూకములు : 
మెటిక్‌ విధానపువి; కాలగణన : సా.1 గం. 
= ధారతదేశమున సా. 5 గం. శి0 ని, 


1. ఉనికి మొ.: దక్షిణ యూరపున 
40°51 _ 46°58” ఉ. అ. రేఖల మధ్యను, 





18°28' _ 28 029" తూ, తులారేఖల మధ్యను నెల 
కొనియున్న ఈ గణతంత సమాఖ్యా రాజ్యమునకు 
ఉత్తరమున ఆస్ట్రియా, హంగరీ దేశములు; ఈశాన్య 
మున రుమేనియా; తూర్పున బల్లేరియా; దశిణ 
మున గీస్‌; నె రుకిన ఆల్ఫే నియా; పశ్చిమమున 
ఆడియాటిక్‌ సము దము; చాయవ్యమున ఇటలీ 
సరహద్దులందు ఉన్నవి, రశ మున అంతర్భాగము 
లుగ ఆరు గ ణకాజ్యములు : సెర్బియా (88,861 
చ కిమీ); డకోషయా (56 588 చ. కిమీ); 
స్లోవేనియా (20.251 చ, కిమీ.), బోస్నియా - 
హెర్టెగోవినా (51,129 చ. కిమి.); మేడిడోనియా 
(25,718 చ. కిమీ ); మాంటెన్మిగో (18,812 
చ, కిమీ. కలవు; ఇవిగాక, దేశాంతర్భాగ ములుగ 
ఆ|డియాటిక్‌ 
సము[ద మున నెలకొని, తీర పాంతమునకు దరి 
దాపులలోఉన్ఫ !,050 దీవులు కలవు. ఇందు 
ఆరు మ్యాతమే 100 చ. కమి, వె శాల్యమును 
మీందిన వి, ఏసి అన్నింటితో కలసి దేశపు మొత్తపు 
వైశాల్యము 2,55,804 చ కిమి. ఆడియాటికి 
సముదతీరపు నిడివి 2,092 కిమీ, దేశభూతలమున 
నాలుగువంతులు పర్యతమయము; 
అందలి అత్యున్నత (పొంతమగు (తిగ్హాప్‌ (ఎత్తు 
2,868 మీ), గో వెనియా రాష్ట్రమున వాయవ్య 
పొంత మున జూలియన్‌ ఆల్ప్స్‌ పర్వతములందు 
ఉన్నది. తూర్పు స్టో వెనియానుండి రుమేనియా సరి 


రాజాం గరీత్యా పరిగణనపొండి, 
ఓ 


అయిదింట 


~~ 


796 పపంచ రాజ్య సర్వస్వము 


హద్దువరకు వ్యాపించిన పన్నొనియన్‌ మైదానము 
మా|త్రమే వ్యవసాయమునకు అనుకూలించు (పదే 
శము. తీర్మపాంతమున సహజసిద్ధములగు హార్చ 
రులును, కయ్యలును కలవు, నదులలో సావా, 
డాన్యూబ్‌ , (దీనా, దావా నదులు |పముఖములు, 
వానిలో కొన్ని ఆ|డ్రియాటిక్‌ సముద్రమునుచేరగ, 
మరికొన్ని ఇటనుండి విదేశములద్వారా _పవహించి 
నల్లసము[దమున, ఈజియన్‌ సమ్ముదమున చేరు 
చున్నవి. మూడు సరస్సులు - మాం టెన్స్‌ గోలోని 
స్కాదర్‌ (891 చ. కిమీ); మేసిడోనియాలొని 
ఓపహ్రిద్‌ (848 చ. కిమీ.), (పెస్పాన్‌ (274 
చ, కిమీ. )-కలవు. 


శి ఫీతోష్టస్థితి మొ. : |ప్రాతములన బట్టి ఇట 
శీత్రోస్ట పరిస్థితి మారుచున్నది. ఆ!డ్రియాటిక్‌ తీర 
[ప్రాంత భూములందు మధ్యధరా పొంత శీతోష్ట 
పరిస్థితి (పొడి, నునువెచ్చని (గీష్మర్తువులు, వర్ష 
ములు పడుచు కొంతవరకు సౌమ్మములై ఉండు 


వరుస 


పక 1971 చ, కిమీ, కు 
1... సెర్భియా 84 82,108 96.5 
వి [కోషియా 48,46,876 78.2 
రీ. స్టోవేనియా 16,97,499 85.2 
ఓ.  బోస్నియా_హెౌర్టెగోవినా 87,16,786 78.2 
క. మేసిడోనియా 16,11,069 67.1 
ర... మాంటెనీ గో 5,81,218 884 


జనసంఖ్య జనసొం[దత 


శీతకాలములు) కననగును. మధ్య, ఉత్తర, 
ఈశాన్య |ప్రాంతములందు వెచ్చని గీష్మములును, 
నీతబావ ఎక్కువగ ఉండు చలికాలములును అను 
భవ వేద్యములు. వాయవ్యమున నైరుతిన వర్ష 
పాతము ఎక్కువ; తూర్పున, ఆగ్నే యమున 
తక్కువ. ఉపోష్టమండలపు వృక్ష, పుష్పజాతులు 
ఇట సము దతీర [వాంతమున కలవు, పర్యతసీమ 
లందును, ఆడవులలోను ఎలుగు, లేడి, అడవిపంది, 
తోడేలు, గుంటనక్క కననగుచున్నవి. నదుల 
తోను, సరోవరములందును, సము ద జలము 
లందును చేపలు - ముఖ్యముగ సాల్‌ మ నాయిడ్స్‌ 
అను రకపువి _ విశేషమగ కలవు. 


లి. జననంఖ్యకర మొ. : 1971 లోని జనాభా 
లెక్కలను అనుసరించి ఆయా రాష్ట్రముల జన 
సంఖ్యలును, వాని ముఖ్యనగరములును, వాని జన 
సంఖ్యలును, ఈ దిగువరీతిగ కలవు. 


ముఖ్యనగరపు 
నూక నర జనసంఖ్య 1971 

బెల్‌ గేడ్‌ 12.04,271 
జ గెట్‌ 6,02,058 
లుబ్‌ లానా 2,57,640 
న! యు 
సరాజెవో 2 92,241 
స్కోవ్‌జే 8,87,889 
టిటో గాడ్‌ 99,487 





దేశపు మొ త్రపు జనసంఖ్య 2,08,85,054; 
జనసాంద్రత చ. కిమీ.కు 80.9, పె నగరములు 
గాక నెర్భియాలోని నోవీసాద్‌ (జ. సం. 
2,14,408), పిస్టీనా (1,52,788) పేర్కొన 
దగినవి, బహుజాతుల |పజలు వసించు దేశము 
లలో ఈ దేశము ఒకటి, ఇచటి వాతులలో 
సెర్చులు, [కోటులు, సో వేనులు, మెడిడోనీయనులు, 


మాంటెన్సీగోలు అను అయిదు జాతులు |పముఖ 
ములు. బోస్నియా అ హెర్టెగోవినా [పజలు తాము 
“'యుగోస్టోవ్‌ జాచివారలమని చెప్పుకొనెదరు; 
ఏరిలో ముస్టుములు అత్యధిక సంఖ్యాకులు. ఆల్ఫెని 
యన్‌, హంగేరియన్‌ జాతుల సంతలికిచెందిన అల 
సంఖ్యాకులు దేశ పజలలో 11% కలరు. సెర్బియా, 
[కోషియాలలోని (ప్రజలు సెర్ఫ్‌-[కోషియన్‌ అన 


యు గోస్థావియా 797 


బడు ఒక భాషను (స్టావ్‌ కటుంబమునకు చెందిన 
దానిని) మాటాడెదరు; కాని దానికి సెర్పులు సిరి 
లిక్‌ లిపిని, [క టుళు లాటిన్‌ లిపిని వాడెదరు. 
స్టోవేనియా, మెసిడోనియాలలో విభిన్నములై న, 
స్టావ్‌ భాషలు మాతృభాషలుగ ఉన్నవ్‌; ఇందులో 
తొలుతటివారు లాటిన్‌ లిపిని, రండవవారు సిరిలిక్‌ 
లిపిని వాడెదరు. ఇంకను కొన్ని మాండలిక భాష 
లును ఆటనట వ్యా ప్రియందున్న వి, (ప్రభుత్వము 
(ప్రముఖ భాషలకు అన్నింటికి [పభుత్వ వ్యవహారము 
లందు సమాన గౌరవము కల్పించినది ఒకే ఒక 
యుగోస్టావ్‌ భాషను రూపొందించుటకై చేసిన 
[ప్రయత్నములు ఇప్పటికి సఫలములు కాకున్న వి. 
[పజలందు 75.1 శాతము క్రై సవులు; 12.8 
ముస్తిములు; 12.6% ఏ మతమునకు చెందనివారు 
కలరు (1971). కాని క్రైస్తవులలో పలు సంప 
దాయములు వ్యా ప్త్రియందు ఉన్నవి. అందు ఆర్త 
డాక్స్‌ చర్చి (41.2%), రోమన్‌ కేతలిక్‌ (81.7%) 
సం|పదాయములకు ఆధికాదరణ కలదు. 


ఓ. సమాచార సా. : 9,841 తంతి, తపాలా 


ఆఫీసులును, తగు టెలిఫోను వసతులును కలవు. 
పెద్దవి 8, చిన్నవి 141 [బాడ్‌కాస్టింగు సేషనులు 

౧ (టూ యు (రు 
పనిచేయుచున్న వి. 4 'చెలివిజన్‌ 'సేషనులు ఉన్న వి 
(1971). 


త యాన సొ. : దేశమున తారురోడ్డ నిడివి 
2'/,వ45 కిమీ ; కంకరరోడ్డ పొడవు 41,486 కమీ, 
రైలుమార్గముల నిడివి 10,882 కిమీ. దేశాంతర్గత పు 
జలమార్గ ముల నిడివి 9,085 కిమీ. ఆ మార్గము 
లందు పడవల సంఖ్య 1.418, స్యాజద్‌ర్‌ 
ఓ|హిద్‌ సరసుఐలో నౌకాయానపు వసతులు 
ఉన్నవి. సముద యానమునకు ఉపయోగించు 
వర్తక నౌకల సఖ్య 886; వాని మొ తపు ప్రమా 
అము 15,20,600 టన్నులు (191), దేశపు 
విమానాశయములలో బెల్‌ (గేడ్‌, జగెబ్‌, 


లుబ్‌ల్ఞానా, సరాజెవో, స్కోప్‌జే ద్నుబోవినిక్‌, 
స్పిట్‌, టిటో|గాడ్‌, పూలా, జదర్‌లలోని [ప్రముఖ 
ములు. దేశీయమగు విమానయానసంస్థ దేశాంతర్గత 
ప్రయాణములను నిర్యహించుటయేగాక, విదేశీయ 
విమానయాన సంస్థలతో పాటుగ అంతర్జాతీయ 
విమానయానమ.న పాల్గొనుచున్న ది, 


6. చర్చిత : వివిధ స్టావ్‌ జాతులు చేరిన ఈ 
దేశము తొలుత విభిన్న రాజ్యములుగ ఉండెడిది. 
క్రిం, శ 6వ శతాబ్దిలో ఇందలి ఉత్తర | పాంత 
ములు [ఫాంకుల రాజ్యమునను, దక్షిణ (పొంత 
ములు పాచ్య రోమక సామాజ్యమునను అంత 
ర్భాగములయినవి, క్రీం, శ, 0,9 శతాబ్దాలలో 
ఈ |పజలందు క్రైస్తవ మతము వ్యాపించినది. 
1054 లో ఆరుడాక్సు, రోమస్‌ కేతలిక్‌ కాఖలుగ 
క్రైస్తవ మతము చీలినపుడు, ఇచట సెతము ఆ 
ద్వివిధ సం|పదాయములు తావు కల్పించుకొనినవి, 
ఆ సంపదాయముల మధ్యనున్న వైరుధ్యములు 
రాజకీయ, సంస్కృతు లందును పతిఫలించినవి. 
ఈ జాతులలో [కోటులు తొలుత ఒక స్వతంత 
రాజ్యమును ఏర్పరచుకొనగలిగిరి (925); కాని 
1102 లో ఆ పాంతము హంగరీ దేశపు (ప్రభువు 
లకు వశమయ్యెను. (ప్రాచ్య రోమక సా [మాజ్యము 
పటుత్వమును కోలుపోయిన తరువాత 12వ శతా 
బ్లిలో సెర్చులు స్యతంతరాజ్య మేర్పరచుకొనిరి. 
దినిని పాలించిన రాజవంశములో సైఫాన్‌ దూషన్‌ 
(188155) అను వాని కాలమున మేసిడోనియా 
మొదలగు |పాంతములును ఈ రాజ్యమున అంత 
ర్భాగములైనవి. కాని 1889 లో సెర్చియాను, 
దాని అధీనమున ఉన్న (పాంతములను తుర్కులు 
వశపరచుకొనిరి. తుర్కుల పరిపాలనా కాలమున 
పలు పాంతములలో = అందును ముఖ్యముగ 
బోస్నియా _ హెర్టెగోవినాలో బు ఇస్తాం మతము 
వ్యాపించినది. తుర్కుల వశమున ఈ పాంతము 
దాదాపు 500 సంవత్సరములు డిండినది. 


798 |పపంచి రాజ్య సర్వస్వము 


19 వ భతాబ్దమున, స్ట్రావ్‌ (ప్రజలు స్వాతం్యత 
మునకె సాగించిన తీరుగుబాటుల ఫలితముగ 
సెక్సియా తొలుత స్వతంతతను అర్జించినది 
(1877-70). 1918 లో బాల్మాను యుద్ధముల 
ఫలితముగ మేసిడోనియా సెర్పియాకు వశ మైనది. 
సెర్సియాలోని సరాజెవో నగరమున ఆస్ట్రియా_ 
హంగరీ రాజవంశపు వారసుడు చంపబడుటయే 
[పథమ (పపంచ యుద్ధమునకు కారణమైనది. ఆ 
యుద్దకాలము న మి|తరాజ్యముల సహాయ సంప త్తి 
సెర్బియాకు లఫేంచినది. తత్పలితముగ యుద్ధా 
నంతరమున ఆస్ర్రి యా-హంగరీ నుండి |కోషియా, 
డాల్మేషియా, బోస్నియా, హెర్టెగోవినా, స్టోవే 
నియా, మాంటెనీ గోలు, ఆచ టి పజల కల 
లను జనుసరించి నెర్చియాకు దక్కినవి, ఈ 
పాంతములన్నియు కలసిన ఈ రాజ్యమునకు 
యుగోస్టోవియా అను పేరు 1929 లో కలిగినది. 
సెర్బియా దేశపు రాజవంశమే ఈ రాజ్యమును 
పాలించినది. కానీ ద్వితీయ [ప్రపంచ యుద్ధకాల 
మున జర్మనీ సేనలు దేశముపై దండెత్తగ రాజగు 
పీటరు 11, లండనునకు పారిపోయెను. అంతట 
సెర్చియాలో జర్మనలు ఒక కీలుబొమ్మ [ప్రభు 
త్వమును ఏర్చరచిరి; తక్కిన రాష్ట్ర ములును 
ఇటలీ హంగరీ జర్మని బల్లెరియాలు పంచుకొని 
నవి. అంతట 1941 నుండి 45 వరకు దేశపు 
_పజానీకము పర(పభుత్వములను ఎదిర్చి విమోచ 
నోద్యమమును, గెరిల్లా పద్ధతులలో సాగించినది. 
ఆ పోరాటమున జోసిప్‌ |బోజ్‌ అను నతడు 
నాయకత్వము వహించెను. అతడే 'టిదో' అను 
ఉపనామముతో జగత్‌ ప్రసిద్దిని ఆర్డించెను. 
ఆంతట ద్వితీయ [ప్రపంచ యుద్ధానంతరమున 
దేశము విముక్తము కాగా, రాజరికము రద్దుచేయబడి 
మార్షల్‌ టిటో నాయకత్వమున [ప్రజా గణరాజ్య 
సమాఖ్య ఏర్పడినది. టిటో కమ్యూనిస్ట్‌ వాదా 
వలంబియే యైనను, తన దేశమున సోషలిస్ట్‌ 


వ్యవస్థన. నెలకొల్పు విషయమున సోవియట్‌ 
రష్యా యందలి కమ్యూనిస్ట్‌ నాయకుల చెప్పుచేత 
లలో ఉండుటకు నిరాకరించెను. అంతట ఆ 
నాయకుల  అధీనమున ఉన్న కొమిన్‌ఫారము 
(పపంచ కమ్యూనిస్ట్‌ సంఘటన) నుండి అతడు 
బహిష్కృతుడయ్యెను. కాని పశ్చిమ రాజ్వముల 
నుండి ఆర్థిక, సైనిక సామ్మగి సాహాయ్యమును 
టిటో [గ్రహించి స్వతంత పంథాను అవలంబించి 
దేశమున సోషలిస్టు వ్యవస్థను పటిష్టము చేయు టకు 
కృషి చేయుచున్నాడు. స్టాలిన్‌ మరణాంతరమున 
సోవియట్‌ కమ్యూనిస్ట్‌ నాయకులు కూడా అతని 
యెడల సుహృద్భావముతో వదర్తించుచున్నారు. 
చనా, సోవియట్‌ దేశముల వైరుధ్యముల ఫలిత 
ముగ రెండుగ చీలిన [ప్రపంచ కమ్యూనిస్టు 
ఉద్యమమున ఏ పక్షమును  అవలంవింపక, 
సీహార్డ వాతావరణమును నెలకొల్పుటకు యుగో 
స్టోవియా కృషి చేయుచున్న ది, అలీన రాజ్య వర్గ 
వ్యవస్థాపనలో భారత, ఈజి ఫ్రలతో పాటుగ యుగో 
స్తావియాయు టిటో నాయకత్వమున  |పముఖ 
పాతను నిర్వహించినది. 

7. పరిపొలన : 1968 న ఆమోదితమై. తరు 
వాత 1967, 68 లలో సవరణలను పొందిన 
రాజ్యాంగ విధానమును అనుసరించి సోషలిస్ట్‌ 
సమాఖ్యా గణతం|త్ర (పభుత్వ విధానము దేశమున 
అమలున ఉన్నది. దేశాధినేతగ అధ్యవుడు వ్యవహ 
రించును; ఇతనిని సమాఖ్యా విధానసభ ఎన్ను 
కొనును. అధ్యక్షుని పదవీకాల పరిమితి నాలుగేండ్డు. 
అయినను ప్రస్తుతపు అధ్యక్షుడగు మార్షల్‌ టిటో 
మా[తము, తన జీవితాంతమువరకు ఆ పదవిలోనే 
కొనసా గునటుల, రాజ్యాంగ వీధానమున ఓక 
నిబంధన 1968 లోనే చేర్చుబడినది. సమాఖ్యా 
విధాన సభయందు జాతుల సభ, కార్యనిర్వహణ 
సమాజములు అను రెండు |పముఖ కక్ష్యలు కలవు, 
యుగోస్టావియా యందలి వివిధ జాతులకు సమాన 


యుగోస్టావియా 720 


పాతినీధ్యము కలదు. విదేశ నీతీ, ఆర్థిక నీతి, 
సాంఘిక వ్యవస్థ, జాతీయ విధానముంనుగురించి 
చర్చించి తగు [ప్రాతిపదిక సూతములను నిర్ణ 
యించు అధికారము ఈ కక్ష్యకు కలదు. “కార్య 
కక్ష్యయందు 


నాలుగు విభిన్న సంస్థలు - ఆర్థిక సంస్థ, విద్యా - 


నిర్వహణ సమాజము అను 


సంస్కృతుల సంస్థ, సాంఘిక (శయోస్వస్థ కల 
సంస్థ, సాంఘిక-రాజకీయ సంస్థ అనునవి.కలవు. 
ఆయా సంస్థలు తమకు, సంబంధించిన విషయము 
లపె నిర్ణయములను తీసుకొనును. ఈ విధముగ 
ఏర్పడిన మొత్తము ఐదు భాగములు గలిగిన 
సమాఖ్యా విధాన సభయందలి సభ్యస:ఖ్య 620. 
ఇందులో 140 మంది జాతుల సభకు చెందినవారు; 
తక్కినవానిలో పతియొకదానియందు 120 మంది 
సభ్యులు కలరు. జాతుల సభలోని సభ్యులను, 
రాజ్యమునకు 20 చొప్పున దేశపు ఆరు గణతం త 
రాజ్యములును ఎన్నుకొనగ, నెర్చియాలోనే చేరి 
యున్న వోజ్‌ వోదీనా, కొసోవా రాష్ట్ర ముల పిధాన 
సభలు ఒకొ_క్క_టి 10 మంది చొప్పున ఎన్ను 
కొనును. సాంఘిక -రాజకీయ సంస్థలోని సభ్యులను 
దేశపు వోటర్లు అందరును ఎన్నుకొనెదరు. తక్కిన 
వాని సభ్యులను (పాతిపదిక |గామీణ, నాగరిక 
సంఘములు ఎన్ను కొనును, నాలుగేండ్లకు ఒకసారి 
సమాఖ్యా విధానసభకు ఎన్నికలు జరుగును. కార్య 
నిర్వహణాధికారము దెళపు ఆధ్యయనియందును, 
సమాఖ్యా కార్యనిర్వాహక సమితియందును న్య స్తము. 
సమాఖ్యా విధాన సభయందలి సభ్యులలో ఒకనిని 
సమాఖ్య కార్యనిర్వాహక సమితికి అధ్యక్షుడుగ 
దేశాధ్యక్షుడు (పతిపాడించగ, విధానా సభామోద 
మును పొందిన తరువాత ఆతడు సమితికి అధ్యక్షు 
డగును ఆ అధ్యతుడుగాక సమితియందు 20 
మంది సభ్యులను దేశాధ్యక్షుడు నియమించును, 
సాధారణముగ (పతి గణరాజ్యమునకు ముగ్గురును, 
రాష్ట్ర మునకు ఒక్కొాకదానికి ఒకరును ఉండునటుల 


ఈ నియాదకము జరుగును. సమాఖ్యా విధాన 
సభ ఆమోదించిన రీతిరో (ప్రభుత్వ కార్యకలాపము 
లను నిర్వ _రించుట కార్యనిర్వాహక సమితియొక )_ 
బాధ్యత, ఇటులే గణరాజ్యములందును, సెర్బియా 
లోని రెండు రాష్ట్ర ములందును విధాన సభలు కలవు, 
దేశమున 18 ఎండ్రకు తగని (పతి పౌరునికి వోటు 
హక్కు కలదు. దేశమున తొలుత కమ్యూనిస్ట్‌ 
పార్టీతోపాటుగ, కొన్ని చిన్న రాజకీయ పక్షములును 
నాజీ వ్యతిరేక పోరాటమున పాల్గొనినను, 1945 లో 
ఏక పట్టికా విధానమున జరుగు ఎన్నికలలో తక్కిన 
రాజకీయ పక్షములు పాల్గొనుటకు నిరాకరించినవి. 
అంతటినుండి కమ్యూనిస్ట్‌ పార్టీయే ఒకే ఒక రాజ 
కీయ పక్షముగ వ్యవహరించుచున్నడి. 1969 లో 
జరిగిన ఎన్నిక మొదలుగ కమ్యూనిస్ట్‌ పార్టీ అభ్య 
ర్థులతో పొటుగ స్యతంతముగ పోటీచేయుటకు 
వ్యక్తులకు మా;తము అనుమతి ఇవ్వబడినది. ఆయి 
నను తుదకు కమ్యూనిస్ట్‌ పొర్టి బలపరచిన అభ్యర్థులు 
మాతమే ఎన్నికైరి. కమ్యూనిస్ట్‌ పార్టీ (ప్రముఖ 
నాయకులే (ప్రభుత్వపు అన్ని కీలక పదవులందును 
ఉన్నారు. దిగువ స్థాయినుండి పైన్ధాయివరకు 
సోపాన్నకమమున న్యాయస్థానములు కలవు. దెశపు 
మొత్తమునకు ఒక సు పిముకోర్దు, (పతి గ ణరాజ్య 
మున ఒక సుపీమ్‌కోర్టు, న్యాయ నిర్వహణను 
ఎర్యఎక్షించుచు న్న వి, వివిధ స్థాయీలలోని న్యాయ 
మూర్తులను, ఆయా (పదెశముల (ప్రజా సంస్థలు 
ఎన్నుకొనుచున్న వి. 

8. దేశరక్షణ : దేశపు భూతలసేనయందు 
19 పదాతిదళములు, కి కవచిత శకట దళములు, 
రీ పర్వత దళములు కలవు. అందు మొతమున 
2,20,000 మంది సెనికులు కలరు. నొకాసేన 
యందు 5 జలాంతర్గాములు, | డిస్ట్రాయరు, 100 
టార్పెడో బోట్లు, 182 తక్కు విధముల చిన్న 
రకపు సెనికోపయోగ నౌకలు కలవు; అందలి 
యోధసంఖ్య 27,000 వాయు సేనయందు ఉత్తమ 


800 (పపంచ రాజ్య సర్వస్వము 


| శేణికి చెందిన లీక0 పోరాటపు విమానములును, 
అందులకు తోడుగ సముచిత సంఖ్యలో సైనిక 
రవాణా విమానములును కలవు. వీనిలో కొన్ని 
దేశముననే నిర్మితములు. తక్కినవానిని యు. స్టే. 
నుండియు, సోవియెట్‌ రష్యానుండియు. ఈ దేశము 
ఆర్టించినది. వాయుసేనలోని యోధుల సంఖ్య 
20,000 (1972). 


9. అంతర్జాతీయ నం 2 ఐ.రా, స. యందు 
ఈ దేశమునకు సభ్యత్వము కలదు. ఆ సమితికి 
చెందిన 14 (పత్యేక సంస్థలలోను, దానికి చెందని 
87 ఆంతర్జాతీయ [పభుత్వ వ్యవస్థలలోను, (ప్రభు 
త్వేతరములగు 800 అంతర్జాతీయ సంస్థలందును 
సభ్యత్వముక లిగి ఈ దేశము (పపంచ (పజలమధ్య 
సదవగాహనకు కృషి చేయుచున్నది. (గీన్‌, తుర్కీ, 
ఇటలీలతో కలసి, ఐ. రా. ఆర్థిక సంఘపు సంప 
దింపుతో దక్షిణ యూరపున ఆర్థిక వికసనమును 
సెధించుటకు ఈ దేశము సహకరించుచున్నది. 


10. ఆర్థిక రంగము : ఒకపుడు వ్యావసాయి 
కముగ మాతమే ఆర్థిక పు మనుగడను సాగించిన 
ఈ దేశము 1945 మొదలుగ స్వీయకృషి మూల 
మున వస్తూత్పత్తి పరి శమలలోకూడ చాల అభి 
వృద్ధిని సాధించి, సుసంపన్నతను ఆర్టించినది. 
యుద్ధాత్ప్చూర్వము తలసరి సాలీనా ఆదాయము 
200 యు. సై. డాలరులు; 1969 లో అది 698 
డాలరులు, దేశపు భూతలమున 57% (150 వేల 
చ, కిమీ.) వ్యవ పాయమున ఉన్నది; ఆ కృషిలో 
దేశ (పజానికమున 50% మంది పనిచేయుచున్నారు. 
భూసంస్క_రణలవలన రై తువారీ భూస్వామ్యము 
అమలులోనికి తేబడినది; ఏ కమతమును 10 హెకేరు 
లను మించి ఉండగూడదని కా సనరీత్యా విధింపబడి 
నది. 1970 అంతమునకు దేశమున 1,102 వ్యవ 
సాయ సహకార సంఘములు కలవు; అందలి 
సభ్యసంఖ్య 8,70,767. 1971లో దేశమున 


ఉత్ప త్రిఆయిన వేర్వేరు పంటల (ప్రమాణము వేల 
టన్నులలో ఈ దిగువరీతిగ కలదు : మొక్కజొన్న 
74; గోధుమ 5,604, బార్టీ 299; 3 184; 
ఫొగాకు 44; జనుము 918; పొద్దుతిరుగుడు 
గింజలు 847; ఉరలగడ్డలు 2,952. పండ్ల ఉత్పత్తి 
ఆ సంవత్సరమే వేల మెటిక్‌ టన్ను లలో ఈ రీతిగ 
ఉన్నది : యాపిల్‌ 828/7; పియర్స్‌ 112; దాక్ష 
1,096; స్త్‌ 817; ఆలివ్‌ 16; ఇవిగాక 55 
లక్షల హెక్టో వీటరుల దాక్షసారాయము; 
8,50,000 మెటిక్‌ టన్నుల చకె-ర వీటుదుంప 
ఉత్ప త్తి అయినవి, ఆహార ధాన్యముల ఉత్ప త్రిలో 
దేశము స్వయంపోషకస్థాయిని, దాదాపుగ అందు 
కొనినచి. యుద్ధమునకు పూర్వమున పశుసంపదల 
లెక్కింపులో యూరపీయ దేశములందు నాలుగవ 
స్థానమును ఈ దేశము ఆ[కమించినది; కాని 
యుద్ధ మువలన ఆ సంపద విరివిగ నష్టమైనది, 
1972లో 10 లక్షల గురములు; 50 లక్షల 
గోజాతి; రికి లక్షల గొ|రెలు; 62 లక్షల పందులు 
కలవు. ఈ వివిధ జాతుల పశువులలో కొన్ని, 
ఆహారార్థమై విదేశములకు సాలీనా ఎగుమతి అగు 
చున్నవి. ఇవేగాక పకుమాంసము, గుడ్డు, చర్మ 
ములుకూడ చెస్పదగిన ముఖ్యపు ఎగుమతులు, 
మత్స్య పరిశ్రమవలన కొలదిమంది మాత్రమె 
జీవించుచున్నారు; ఆ కృషిలో 185 మోటారు 
బోట్లు (పరిమాణము 7,190 టన్నులు), 2,818 
చిన్న పడవలు పాల్గొనుచున్నవి. మొ త్తపు చేపల 
పట్టుబడి 49,291 మె[టిక్‌ టన్నులు. యూరపీయ 
దేశములందు సీసము, యాంటిమనీ, బాక్సయిట్‌, 
పాదరసము, రాగి, [కోము, ముడిఇనుము, తుత్త్తు 
నాగము - అను ఖనిజముల ఉత్ప తిలో ఈ దేశము 
నకు అగస్థానము కలదు. వెండి, మాగ్న సైట్‌, 
లిగ్నెయిట్‌ కూడ కొంతవరకు అభించుచున్నవి. 
ఆయా ఖనిజముల ఉత్పత్తి 1971 లో వేల టన్ను 
లలో ఈ దిగువరీతిగ ఉన్నది : రాక్షసి బొగ్గు 


యుగోస్టావియా 801 


707; లిగ్నయిట్‌ 980,195; బాకయిట్‌ 1,959; 
పాదరసము 0.6; రాతి ఉప్పు 117; ముడి మాంగ 
సీస్‌ 16; ముడి ఇనుము లి,72ి4; ముడిరాగి 
10,914; సీనము = తుత్తునాగము కలసిన ముడి 
లోహము శీ, 155; ముడి [కోమ్‌ క; యాంటిమనీ 
101; ముడి పెటోలియమ్‌ 2,961; “పైరైట్‌లు 
£76; మాగ్న సెట్‌ 498. 1971లో బంగారపు 
ఉత్పత్తి 8,850 కిగా.; వెండి 1,04,800 కా; 
ఖనిజ నిషేపములందు సర్వస్వామ్య ములు [పభుత్వ 
మునకే చెందియున్నవి. దేశమున విద్యుదుత్పత్తి 
2 950.9 కోట్ల కీవా. (1971); ఇందు 1,564.4 
కోట్ల కివా, జలవిద్యుత్తు. పరి శమలును, బేంకు 
లును జాతీయములు చేయబడినవి. చిన్నతరహా 
పరిశమలు మా్యతము వెయ క్తిక యాజమాన్యమున 
పనిచేయుచున్నవి. భారీ పరిశమలును, నౌకా 
నిర్మాణ పరిశమయు గత 80 ఏండ్లలో విరివిగ 
అభివృద్ధి చెందినవి. 1971 లో పారి శామికోత్స్న త్రి 
వేల టన్నులలో ఈ రీతిగ ఉండినది ; ముద్దఇనుము 
1,514; ఉక్కు 2,511; సిమెంటు 4,954; 
గంధక |దావకము 807; నై[టిక్‌ యాసిడ్‌ 644; 
రాసాయనిక ఎరువులు 1,492; ఇనుపపోత ఉత్ప 
త్తులు లిరీ1; ఉక్కు. పోతవి 50.1; ఇక జవుళీ వస్తు 
వులు లక్షల చదరపు మీటరులలో : పత్తి నూలు 
నేతవి 891; ఉన్ని నేత 59; రేయాన్‌ తీ4; జనుప 
నార 6 5. ఎగుమతులలో పశువులు, పళుమాంస 
ములు, యంత్రములు, నౌకలు [పముఖములు. 
దిగుమతులలో యాం తిక శకట పరికరములు, 
నానావిధముల ముడి వస్తువులు, రసాయన వస్తు 
వులు పేర్కొనదగినడి ఎగుమతుల విలువ 
2,721.69 కోట్ల దీనారులు; దిగుమతుల విలువ 
4,878.14 కోట్ట దీనారులు (1971), విదేశము 
లందు పనిచేయు యుగోస్టావీయ కార్మికులు ఇంటికి 
చేర్చు మొ తములును, యా(తికులవలన లభించు 
ఆదాయమును చెల్పింపులలోటును పూరించుటకు 


[51] 


కొంతవరకు ఉపకరించుచున్న వి. దేశపు బడ్జెటరీ 
వ్యయము 8,167.9 కోట్ట దీ. (1971). 


11. సాంఘిక రంగము : దేశము నందలి 
కార్మికు లందరికి పనిని చూపించు బాధ్యత శాసన 
రీత్యా పభుత్వము నందున్నను, కొన్ని ఆర్థిక 
రంగములందు నిరుద్యోగ బాధ కొలడిగ కలదు. 
కార్మిక సమితులకు ఆయా పరి శమల వ్యవస్థా 
నిర్వహణమున [పాబల్యము కలదు. (పతి సంస్థ 
యందును ఇట్టి నిర్వహణక్రై, కార్మికులు రెండేండ్లకు 
ఒకసారి ఎన్నుకొను సమితులు కలవు; ఒక్కొక 
సమితిలోని సభ్య సంఖ్య 15. కనీసపు కూలియు, 
వేతనములును (పతి కృషికి చట్టరీత్యా నిర్ణయింప 
బడినవి. దేశమున ఆరు కార్మిక సంఘములు 
కలవు. దేశపు కార్మికులలో 80%న, | పతియొకి 
డును పె సంఘములలో ఏదో ఒకదాని యందు 
సభ్యత్వము కలిగియున్నాడు. ఈ కార్మిక 
సంఘము లన్నియు, కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన 
దేశీయ కేంద కార్మిక సమాఖ్యకు అనుబద్ధ ములు. 
యుద్ధకాలమున, దేశమున 20“ ఇండ్లు నాశన 
మైనవి. 1970 నాటికి గృహవసతి సమస్య చాల 
వరకు పరిష్కృతమైనది. విద్యా బోధన అన్ని 
స్థాయీలలోను ఉచితముగ జరుగుచున్నది. |పాథ 
మిక పాఠశాలలు 18,995 లో 28,84,581 
మంది; 422 ఉన్నత మాధ్యమిక పాఠశాలలలో 
1,86,298 మంది; 610 సాంకేతిక పాఠశాలలలో 
2,01,075 మంది; 748 వయోజన పాఠకాలలలో 
97,974 మంది విద్యార్థులు క లను. ఉన్నత 
విద్యను, (పత్యేక విద్యా విభాగము లందు ఉన్నత 
శిక్షణను కల్పించు 256 వివిధ సంస్థలలో (అకాడ 
మీలు మొదలగు వానిలో) 261,208 మంది 
విద్యార్థులు శిక్షణను పొందిరి. అల్ప సంఖ్యాక 
జాతులగు హంగేరియనులు మొదలగు వారికి వారి 
భాషలలో విద్యను బోధించు వివిధ [శేణుల విద్యా 
సంస్థలు కలవు (1970-71). దేశము నందలి 


809 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


[పతి గణరాజ్యమునను డక [ప్రముఖ [గంథాల 
యము ఉన్నది. దేశపు మొత్తమున లి,లిలి9ి 
(గంథాలయములు కలవు; మూ్య్యూజియముల సంఖ్య 
284 (1974); వీనిలో బెల్‌ గేడ్‌లోని జాతియ 
మ్యూజియమ్‌, భి త్రిచ్మితాగారము లెక్కింపదగినవి. 
రాజ్యాంగ విధానమున పృతికా స్యాతం|త్యము 
కల్పింపబడినను, ఆరచణయందు పతికా [ప్రచా 
రము (ప్రభుత్వపు అదుపు ఆజ్ఞలకు లోబడియే 
జరుగుచున్నది. “టాంజుగ్‌"” ఆను ఏకైక సమా 
చార సంస్థ ద్వారా వార్తా సేకరణ జరుగుచున్నది. 
దేశమున 2కి దినప్మతికలు వ్యాప్తి యందున్నవి. 
వానిలో 'వెసిరెంజి నవోస్తి" ఆనునది (పముఖము; 
దాని పాఠక సంఖ్య 875 వేలు (1968). సాంఘిక 
ఖీమా పద్దతి అన్ని సంస్థ లందును నిర్బంధముగ 
అమలుజరుపబడుచున్నది. ఇందువలన వార్ధక్య 
భృతి, నిరుద్యోగ భృతి, రోగ |పమాదములందు 
సహాయము లభఖించుచున్న వి. ఆంగ వికలులకు, 
అనాథ శిశువులకు తగు వసతులును, ఒక కార్మి 
కుడు మరణించినపుడు అతని భార్యకు, పిల్లలకు 
తగు జీవన వృత్తుల వసతులును కలవు. మాతా, 
శిశువులకు వైద్య సహాయము ఉచితము. దేశమున 
69,646 శయ్యలు కలిగిన 140 జనరల్‌ ఆసు 
ప్మతులును; లి8, 18! శయ్యలున్న 92 క్టిష్ష రోగ 
ముల ఆసుపతులును, ఇతరములగు డిస్పెన్సరీల 


వంటివి 4,000 కలవు. వైద్య సంఖ్య 20,486 
(1968). 


12. యాశతా సొ... విదేశీయ యా తికులు 
పాన్‌పోద్ద వీసాలను విధిగ కలిగియుండవల 
యును; కాని కొన్ని నిర్దిష్ట దేశముల వారికి వీసాల 
అవసరము లేకుండ సౌకర్యము కలుగజేయబడి 
నది. విదేశీయ యాతికుల వలన లభించు ఆదా 
యము దేశమునకు చాల సాయపడుచున్నది. 
1971 లో 52,88,000 విదేశీయ యాత్రికులు 
దేశమును దర్శించిరి; వారు దేశమున దాదాపు 
589 కోట్ల దీనారను వెచ్చించిరి. 


138. (పనిద్ధ పౌరులు : ka మార్షల్‌ టిటో 
అను ఉపనామముతో విశ్వ విఖ్యాతిని ఆర్జించిన 
జోసిప్‌ బోజ్‌ (జ, 1892) : ఫాసిస్టుల ఆక 
మణ నుండి దేశమునకు విముక్తిని కల్పించుటలో 
[ప్రజలకు నాయకత్యమును వహించుటయేగాక, 
సోషలిస్టు వ్యవస్థను రూపొందించుటకు [పతి దేశపు 
కమ్యూనిస్ట్‌ పార్టియు స్థానిక పరిస్థితులను అనుస 
రించి, స్వతం[త పద్ధతులను ఆవలందించ వలయు 
నను సిద్ధాంతమును ఆచరణలోనికి తెచ్చిన పము 
ఖుడు. బి. ఐవో ఆం డిచ్‌ (జ. 1892): 
సారస్వతమున సాగించిన కృషికి 1961లో 
నోబెల్‌ బహుమతిని ఆర్జించిన రచయిత. 


మలా. యోనామయుల. స్తో _............ 


నీలి, యునైకుడ్‌ కింగ్‌ డన్‌రో 


ముఖ్యనగరము : లండన్‌; జెండా: ఇంగ్లాండ్‌ 
(తెల్లని భూమిక పె అమరిన ఎరరని సిలువ), 
స్కాట్‌లాండు (నీలి భూమికమై అమరి ఎదురెదురు 
కోణములను తెల్లని రేఖలతో కలుపగ ఏర్పడిన 
సిలువ), దుర్‌ లాండ్‌ (తెల్లని భూమిక పై ఎరని 
రేఖలతో కోణముల సంధించు సిలువ) దేశముల 
జెండాలను సంయు కముగ ఒకే భూమికపె అమ 
ర్పుట వలన రూపొంది “యూనియన్‌ జాక్‌” అని 
వ్యవహృతమగునది; జాతీయ గీతము : గాడ్‌ 
సేవ్‌ ద క్వీన్‌ (రాణిని ఈశ్వరుడు రక్షించుగాక) 
అను పల్లవి కలది; నాణెము : పౌండ్‌ పైర్రింగ్‌ ; 
ఒక పౌొను 100 'పెన్నీలుగ విభ కము 
(ఈ దశాంశ విధానము ఫీ(బవరి 15, 1971 
నుండి అమలులోనికి వచ్చినది) ఓక  పౌను 
=రు. 15 00; కొలతూతములు : 1975 అంతము 
నుండి మెటిక్‌ విధానపువి; ఆయినను పూర్వపు 
బిటిష్‌ విధానపువియు అటనట ఇంకను వ్యాప్తిలో 
ఉన్నవి; కాలగణన : మ. 12 గ. =౫భారత 
దేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : యూరపు ఖండ ముఖ్య 
భూభాగ పు వాయవ్య తీరమునకు ఆవల, అ తీరము 


నుండి ఇంగ్లీష్‌ చానెల్‌ చేత వేరు చేయబడిన ఈ 
దప రాజ్యమున, ఇంగ్లాండి, స్కా_ట్‌ లాండ్‌, 
వేలు అను [పాంతములు చేరియన్న [గేట్‌ 
బిటన్‌ దీవియు, ఐర్‌లాండ్‌ దీవియందు ఉత్తర 
భాగము (ఉత్తర ఐర్జాండు) ను చేరియున్నవి. 
ఇంగ్లీష్‌ చానెల్‌ యొక్క జకసిసపు వెడల్పు లిలి.6 
కి మీ. మ్యాతమే. (గేట్‌ [బిటన్‌ దీవి నుండి 
ఐర్జాండ్‌ దీవిని నార్త్‌ చానెల్‌, ఐరిష్‌ సము దములు 
వేరుచేయుచున్న వి ఈ |పముఖ ద్వీపములను 
ఆశయించి అటనట నెలకొనియున్న కొన్ని 
ఆత్యల్ప ద్వీపములును రాజ్యాంగ రీత్యా యునై. 
బెడ్‌ కింగ్‌ డమ్‌లోనే చేరియున్నను, మాన్‌ దీవియు 
(117 చ. కిమీ), చానెల్‌ దీవులు (194 
చ. కిమీ.) ను న్యాయతః మకుటపు పాలిత 
[పాంతములేగాని రాజ్యాంతర్భాగములు కావు; 
అమునను గణాంక విషయమున సాధారణముగ 
ఇవియు రాజ్యాంతర్భాగములుగ లెక్కింపబడు 
చున్నవి. మొత్తపు ఈ ద్వ్‌ప రాజ్యము ఉత్తర, 
వాయవ్యము లందున్న అట్లాంటిక్‌ మహాసము|దము 
నకును, తూర్పు ఉన్న నార్త్‌ సముదమునకును 
మధ్య ఉండి, 509. 60° ఉ. అ. రేఖలకు మధ్య 





ఈ ఈ దేశమున ఇంగ్లాండ్‌ నకు బారితకముగ కీలకపాత కలదు. ఇంగ్లాండ్‌తో వేలును కలిపి (128 1), 
తదనంతరమున శాసనరీత్యా ఆ రెండు [పాంతములును 15లి68 లో ఒకే దేశముగ రూపొందించి ఏర్పరచిన (బిటన్‌ కు 
1608 లో స్కాట్‌ లాండ్‌ చేరినది. ఆ స్కాట్‌లాండ్‌కు దేశపు పార్షమెంటులో (పాతినిధ్యమును కల్పించి, దేశమున 
భాగముగచేసి మొత్తపు దేశమునకు చట్టరీత్యా గేట్‌ బ్రిటన్‌ అను పేరు 1707లో కల్పింపబడినది. తరువాత 
ఐర్హాండునకు పార్లమెంటున |పౌతినిధ్యము ఏర్పడగ, దానితో కలపి మొత్తపు దేశమునకు “యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ 
(గేట్‌ బిటన్‌ ఆండ్‌ ఐర్హాండ్‌” అను పేరు చట్టరీత్యా 1800 లో కలిగినది. 1928లో ఐర్జాండున అధికభాగము 
స్వతం[తమై ఉత్తర ఐర్హాఎడ్‌ మాతమే ఈ రాజ్యమున మిగులగ, రాజ్యపు పేరు “యునై టెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ గేట్‌ బిటన్‌ 
ఆండ్‌ నారైరన్‌ కుర్హాండ్‌ * అను రీతిగ మారి సంక్షి ప్రముగ “'యునై టెడ్‌ కింగ్‌డమ్‌” అని వ్యవహృతము. కాని కొంత 
వరకు అపార్థద్యోత కములే ఆయినను, (గేట్‌ దిటన్‌, 'బిటన్‌, ఇంగ్లాండ్‌ అను పదములుకూడ ఈ దేశమునకు పరాకయ 
నామములుగ వాడుట సర్యతా జరుగుచున్నది 


ర్రీ04 పపంచ రాజ్య సర్వస్వము 
(960 కిమీ.) న్కు 1°45 తూ, - రి? ప, 


కరి 40" ఊఉ. అ. ను తాకియున్నది. 0° తలో 
తులారేఖల నడుమను నెలకొని ఉన్నదని చెప్ప 


రేఖ లండన్‌లోని ప్రాచీన గీస్‌విచ్‌ వేధశాల 
వచ్చును. స్కాట్‌ లాండ్‌ |పొంతపు ఉ త్తరాాగము ద్వారా పయనించుచున్నది. 


మును 


రను లక య్‌ లంక కాలాల న 


| యునైటెడ్‌ కింగ్‌డమ్‌ | 





' . శరా .ఢఈ శ్‌ క జ న 
న చక స 
. GR WE te TN శ్రా 


పటము 2!. 
రాజ్యమున, ఇంగాండ్‌ నందున తూర్పు, 
య 


భూములు కలవు. తక్కిన దిక్కులందు కొండలు 
ఆగ్నేయ దిశలందు మ్మాతమే విశాలపు నిమ్న 


విరివిగ కలవు; స్కాట్‌లాండ్‌ జ ఇంగ్లాండ్‌ ల 


యునై టెడ్‌ కింగ్‌డమ్‌ 805 


మధ్య సరిహద్దున తూర్పు = పడమరలకు పయ 
నించు జెవియట్‌ కొండలు కలవు, ఆ సరిహద్దు 
నుండి ఉత్తర - దక్షిణ దిశలకు పెన్నైన్‌ 
కొండల (శేణ్‌ మధ్య-ఇంగ్లాండ్‌ వరకు వ్యాపించి 
నది. ఇక తక్కిన భూతలమున సారవంతములై 
వ్యవసాయ యోగ్యములగు భూములు, మైదానములు, 
ఆటనట చి తడి నేలలు ఉన్నవి, పెన్నైన్‌ కొండ 
లకు దక్షిణమున “మిడ్‌ లాండ్స్‌ అని వ్యవహృత 
మగుచు అటనట కొలదిగ కొండలను, సారవంత 
ములగు లోయలను కలిగిన మెదానము కలదు. 
తూర్పు తీరము ఆతి నిమ్న భూమి; ఇట భూమి 
ఎత్తు పలు |పాంతములందు సము|దపు మట్టము 
నకు పెన 4.6 మీటరులను మించదు. ఈ 
[పాంతము సము[దపు పోటుల వలన, తుపానుల 
వలన జలమయము గాకుండ రక్షించుటకేె శతాబ్ద 
ముల తరబడిగ అంతటంతట సము[దపు తటమును 
ఆనుకొని కరకట్టలు వేయబడుచున్నవి. ఇక 
దక్షిణ- తూర్పు ఇంగాండులలో ఏ |పదేశమును 
800 మీ.కు మించిన ఎత్తున లేకున్నది. ఇంగ్లాండు 
లోని అత్యున్నత  పదెశము ' స్క్మాఫెల్‌ పెక్‌ 
(978 మీ.). మధ్య దేశపు ఉన్నత భూముల 
నుండి సముదమునకు [ప్రవహించు నదులలో 
పేర్కొనదగినప : పశ్చిమమున ఉన్న నెవెర్న్‌ 
(886 కిమీ.), ఆగ్నేయమున ఉన్న తేమ్స్‌ 
(820 కిమ.). ఇంకను తూర్పున హమ్ఫర్‌, 
తీస్‌, చెన్‌, ట్వీడ్‌; దక్షిణమున ఆవన్‌, ఏక్సిలు; 
పశ్చిమమున మెర్సీ అను కొన్ని చిన్న నదులు 
ఉన్నవి, 


స్కాట్‌లాండ్‌లో ఉత్తరపు పీఠభూములు, 
మధ్య దేశపు నిమ్న భూములు, దక్షిణపు ఉన్నత 
భూములు అను మూడు విస్పష్ట భౌగోళిక పాంత 
ములు కననగుచున్నవి. ఇందు తొలుతటిది ఆ 
రాజ్య భాగపు ఉత్తరపు సగమును దాదాపుగ ఆంత 
టిని ఆ[క్ర మించినది; ఇందే (బిటిష్‌ ద్వీపము 


లందెల్ల అత్యున్నత స్థలమని చెప్పబడు బెన్‌ నెవిన్‌ 
(1848 మీ.) ఉన్నది. రెండవ (ప్రాంతపు సగటు 
ఎత్తు 152 మీ.; ఇందే క్రెయిడ్‌, ఫోర్డ్‌, టే 
నదుల లోయలు కలవు. దక్షిణ ఉన్నత భూములు 
ఆనబడునది ఒక బంజరుభూమి; ఇందు చొల చిన్న 
నదులును లోయలును కలవు; ఇందలి అత్యున్నత 
(ప్రదేశము మ్మెరిక్‌ (842 మీ.). 

వేల్చున ఎక్కువగ పర్వత భూమి కలదు; 
అదియు వృక్షరహితము; గడ్డి వీడులు మాత్రము 
కలవు; ఆ [పాంతమును అంతటిని కాం, బియన్‌ 
పర్వతములే దాదాపుగ ఆకమించినవని చెప్ప 
వచ్చును; అందలి అత్యున్నత శిఖరము స్నోడన్‌ 
(1,085 మీ). పశ్చిమమునను, దశిణమునను 
సీర ప్రాంతమున _ చీలికలుగ మెదానములును, 
ఉ తరమున కొంత నిమ్న భూమియు కన్చట్టును. 
ఈ నిమ్నభూమి యందే డీ నదీలోయ ఉన్నది. 


ఉత్తర ఐర్హండున, అంతగ _ ఎత్తులేని వీఠ 
భూములును, 150 మీ. నుండి 180 మీ. వరకు 
ఎత్తుకలిగిన కొండలును, ఆగ్నేయ [ప్రాంతమున 
మౌర్ని పర్యత ములును కలవు. ఆ పర్వతముల 
లోని స్టీవ్‌ డోనార్డ్‌ (852 మీ.), ఉత్తర ఐర్జాండ్‌ 
నందెల్హ్ల అత్యున్నత పదేశము. ఆ ఉత్తర 
ఐర్జాండ్‌ మధ్య భాగమున నేల ఎత్తు విపరీతముగ 
తగ్గిపోయి “లఫ్‌నేగ్‌' అను ఒక సరస్సు రూపుగొని 
నది. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌లోని సరస్సులందెల్ల 
ఇది పెద్దది. 

దేశపు తీరభూములను సముదము కోయుట 
వలన నీటి కయ్యలు, అశాతములు అనేకములు 
తీరముల పొడవున _ ఏర్పడినవి. నదులలో 
పెక్కింటి ముఖద్వారములు చక్కని వార్చరు 
లుగ ఉపకరించుచున్న వి. 


శి. శీతోష్టస్థితి మొ. : అత్యుత్తర అఆకాంళ 
రేఖా పాంతమున ఉన్నను ఈ రాజ్యము సమ 


806 [పపంచ రాజ్య సర్వస్వము 


శీత్రోష్టతను అనుభవింప గలుగుచున్నది. వెచ్చని 
నైరుతి పవనములును, ఉత్తర అట్లాంటిక్‌ నందలి 
ఉష్టజల [ప్రవాహమును ఇందులకు ముఖ్యకారణ 
ములు. శీతకాలమున సరాసరి ఉష్టో గత లె. 
48° ఫా, మధ్యను, [(గీష్మర్తువున ర్‌కి°?-68° ఫా, 
మధ్యను ఉండును, స్కాట్‌ లాండులోని ఉ తర్మాగ 
మున సాలీనా సరాసరి ఉష్ణత 4కి? ఫా.; 
ఇంగ్లాండ్‌ న దక్షిణపు కొనన అది 52 ఫా. 
అంతటంతట ఎండకాలమన 80) కును ఉష్టో 
[గత పెరుగుటయు, ఫీతకాలమున 20కు గాని 
ఇంకను దిగువకు గాని పడిపోవుటయు జరుగు 
చుండును. దేశపు సాలీనా వర్షపాతము 
100 సెం.మీ. పైబడి యుండును (ఇంగ్లాండున 
సరాసరి వర్షపాతము 65 సెం. మీ.). పశ్చిమ, 
ఉత్తర ఉన్నత భూములలో వర్షవాతము అత్యధి 
కము (875 సెం, మీ.); తూర్పు, ఆగ్నేయ 
పాంతములందు చాల తక్కువ. సంవత్సరము 
పొడవున ఒకే తీరుగ వర్షములు పడుచుండును; 
ఇందులకు తోడుగ పొగమంచు, మంచు తుప్పర 
తరచుగ పడుటవలన సూర్యరశ్మి చాల తక్కువగ 
దేశమునకు లభించును. శీతకాలమున దినమున 
అరగంట మొదలుగ రెండు గంటల వరకును, 
గీష్మమున 5.5 గంటల నుండి రి గంటల వర 
కును మ్మాతమే సూర్యకాంతి లభించుచుండుమ, 


సౌమ్యమగు తో ష్షస్టితి, విభిన్న సారముల 
[పదేశములు కలిగియున్న ఈ రాజ్యమున వృక్ష 
సంతతియు (పాంతములనుబట్టి మారుచున్నది. 
ఒకపుడు నిమ్న భూమియందు, చిత్తడినేల తప్ప 
తక్కినది అంతయు ఆరణ్యమయముగ ఉండినది. 
కాని శతాబ్బముల తరణడిగ వ్యవసాయము కొరతై 
అడవులను కొట్టి పయుటవలన (పస్తుతమున రాజ్యపు 
భూతలమున 7% న మృాతమే అడవులు కలవు. 


స్కాాట్‌లాండ్‌ లోని తూర్పు, ఉత్తర [పాంతము 
లందును ఇంగ్లాండున ఆగ్నేయ ప్రాంతమునను 
మాతమే విశాలములగు అడవులు కలవు. అందు 
ఇంగ్లాండున ఓకు, ఎల్మ్‌, యాష్‌, వీచి చెట్టును, 
సాగాట్‌ లాండ్‌ న పెన్‌, భూర్జ వృక్షముళలును సర్వ 
సాధారణముగ కనబడును. పారి శామిక కేంద 
ములు గాక తక్కిన నిమ్నభూమి యంతయు 
వ్యవసాయముననే ఉన్నది, చితడి నేలలు, చిట్టడ 
వులు, కొండలు, గుట్టల యందు మాత్రమే 
i) 

సహజ వృక్ష సంపదయు, గరిక పట్టులును 
కలవు. 


వాయవ్య యూరపున కననగు జంతు సంతతియే 
ఇటను నివసించుచున్నను, వాని సంఖ్య మ్మాతము 
చాల తక్కువ, తోడేలు, ఎలుగు, అడవి పంది, 
మంచు జింక వంటి పెద్ద సస్తన జాతులు ఏనాడో 
ఆంతరించినవి. ఎ|రచుప్పి మాతము, పభుత్యపు 
పరిరక్షణ వలన, |బతుక కలిగినది, షక చిన్న 
తరగతి సస్తన జాతులు = కుందేళ్ళు, మొదలగు 
నష ఎక్కువగ ఉన్నవి, నదులందు, సము దము 
లందును మత్స్య సంపద కలదు. దాదాపు 280 
జాతుల పక్షులు దేశమున నివసించుచున్న వి; 
200 ఇతర జాతుల పక్షులు స్టిరనివాసముగ 
ఉండక అంతటంతట వచ్చిపోవుచున్న వి. 21,000 
జాతుల కీటకములు కలవని అంచనా. 


తీ, జనసంఖ్య మొ.: 1971 లోని జన 
సంఖ్యా సేకరణను అనుసరించి రాజ్యపు జనసంఖ్య 
5,55,80,121 (ఇంగ్లాండ్‌ 4,58,79,670; 
వేల్ఫు 27,24,275; స్కాట్‌లాండ 52,28,600; 
మాన్‌ దీవి 49,748; చానెల్‌ దీవులు 1,25,240; 
ఉత్తర ఐర్జాండు 15,21,598). జనసాం [దత 


చ, కిమీ. కు 2ళి4; ఇంగ్లాండ్‌, _ వేల్నుల 


యునై టెడ్‌ కింగ్‌డమ్‌ 807 


వరకు మాత్రమే లెక్క.కట్టిన యెడల అచటి 
జనసాం[దత చ. కిమీ. కు లిబిలి; [పజలలో 80% 
నగరములందు వసించుచున్నారు. మొత్తపు రాజ్యపు 
జనసంఖ్యలో దాదాపు 50%, మధ్య ఇంగ్లాండులో ని 
1,200 చ. మైళ్ళ వై ళాల్యపు [ప్రదేశమున వసించు 
చున్నారు. ఈ [పదేశముననే లండన్‌ మొదలగు 
[ప్రముఖ నగరములు అనేకములు నెలకొనియున్న వి. 
ఈ నగరములు విపరీతముగ వి సరించి పక్కల 
నున్న చిన్న నగరములను కలుపుకొని బృహత్తర 
నగరములు (కన్నుర్‌ బేషన్స్‌) గ లెక్క_కు వచ్చు 
చున్నవి. ఇట్టి బృహత్తర నగరములలో లండన్‌ 
(జ. సం, 78,79,114), సెంట్రల్‌ కెడ్‌ సైడ్‌ 
(16,98,000), మెర్సీసెడ్‌ (12,47,000), సౌత్‌ 
ఈస్ట్‌ లాంక షైర్‌ (28,95,000), రైన్‌ సైడ్‌ 
(7,91,000), వెస్ట్‌ మిడ్‌ లాండ్స్‌ (28,67,0౧0), 
వెస్ట్‌ యార్‌, మెర్‌ (17,87,000) పేర్కొన దగి 
నవి. ఇక రాజ్యము మొ తముమీద నగరములుగ 
లెక్కింపబడువానిలో బర్మింగ్‌ హామ్‌ (జ. సం. 
10,18,866), గ్లాస్‌గో (5,97,818), లివర్‌ వూల్‌ 
(6,06,884), మాన్‌ చెస్టర్‌ (5,41,468), షెఫ్‌ 
ఫీల్డ్‌ (5,19,708), లీడ్స్‌ (4,94,971), ఎడిం 
బరో (4,48,895), టిస్టల్‌ (4,25,208) గణ 
సీయములు (ఇందులో కొన్ని పె బృహత్తర 
నగరములలో అంతర్భాగములు). [పాచీనపు 
ఐవీరియన్‌, కెల్ట్‌, రోమన్‌, ఆంగ్లో. సాగ్లన్‌, డెన్‌, 
నార్మన్‌ జాతుల సంతతికి చెందినవారు మేళన 
మందుటవలన ఇచటి పజానీకము రూపొందినది. 
డేశీయలందరును ఇంగ్రీషు మాటాడెదరు. కాని 
పశ్చిమ వెల్చులో, చాలమంది |పజలకు ఓక విధపు 
(బిటిష్‌ కెల్టిక్‌ మాతృభాషగ ఉన్నది; ఇక వేల్చు 
లోనే 26% వేల్స్‌భాషను మాతృభాషగ కలిగి 
యున్నారు. పశ్చిమ స్కాట్టాండ్‌లోని దాదాపు 61 
వేల పజలకు మాతృభాష ఒక విధపు గెలిక్‌ ; 
ఉత్తర ఐర్హండులో కొందరు వేరొకరకపు గేలిక్‌ 


మాటాడెదరు. మాన్‌ దీవిలో 'మాన్‌క్‌్‌' అనబడు 
ఒక విధపు 'కెల్టిక్‌; సాధికార వ్యవహార (ప్రకటన 
లకు, వినియ క్రము. చానెల్‌ దీవులలో కొందరు 
నార్మన్‌-|ఫెంచి అనబడు ఒక విధపు (ఫెంచి 
మాండలికమును మాటాడెదరు. ఆ దీవులలో ఒకటి 
యగు జెర్సీయందు (ఫెంచియే అధికార భాషగ 
ఉన్నది. 


రాజ్యమున మత స్వాతం్యత్యుము చట్టరీత్యా 
కల్పింపబడినది. అయినను చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, 
చర్చ్‌ ఆఫ్‌ స్కాట్‌లాండ్‌ ఆను రెండు క్రైస్తవ 
సంపదాయములకు సాధికారపు మన్నన కలదు. 
దేశపు రాజు, చర్చి ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నకే చెందియుండ 
వలయునను నియమము కలదు. తక్కిన (పొచె 
స్టంటు కై సవ సంపదాయములకును, రోమన్‌ 
కేతలిక్‌ సంపదాయములకునుకూడ దేశమున గణ 
సీయ వ్యాప్తి కలదు. యూదులు దాదాపు 450 
వేలు కలరు. విశాల |బిటిష్‌ సా, మాజ్యమునుండియు, 
కామన్‌ వెలు రాజ్యములనుండియు ఇట వచ్చిచేరిన 
బౌద్ధులును, హిందువులును, ముస్టీములును అల్ప 
సంఖ్యలలో ఉన్నారు. 


4. నమాచార సా. : దేశమున 24,871 
తపాలాఫీసులును, 10,044 తంతి ఆఫీసులును 
కలవు. చెలిఫోనుల సౌకర్యము విరివిగ కలదు; 
లండన్‌ నగరమున మొ త్రముమీద 487 టెలిఫోన్‌ 
ఎక్‌ చేంజీలు పనిచేయుచున్న వి; తక్కి.న దేశమున 
అట్టివి 6,046 కలవు. దేశమున రేడియో, వెలి 
విజన్‌లను బిటిష్‌ (బాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ 
(బి. బి, సి), ఇండి పెండెంట్‌ (బాడ్‌ కాస్టింగ్‌ ఆథా 
రిటీ (ఐ. బి ఎఎ అను స్వయంపరిపాలనా (పతి 
పత్తి కలిగిన రెండు సంస్థలు నిర్వహించుచున్నవి. 
[ప్రభుత్వ శాసనముఖవలన రూపొందింపబడిన ఈ 
ఈ సంస్థలపై నియమనాధికారము కొంత (పభుత్వ 
మునకు ఉన్నను, ఆ అధికారమును |ప్రభుత్యము 


808 (పపంచి రాజ్య సర్వస్వము 


వినియోగించకుండ, దేశ శ్రేయో దృష్టితో పక్షపాత 
రహితముగ వారా విశేషములను [ప్రసారము చేయు 
టను (పోత్సహించుచున్నది. బిబిసి [ప్రసారములు 
[ప్రపంచమంతట అన్ని దేశములలో, పలు భాషల 
లలో విననగుచున్నవి ఐబివి యందు మ్మాతమె 
వ్యాపార పు [ప్రకటనలు వెలువడుచున్న వి. 


ర. యాన సొ.: గేటు |చిటన్‌ (అనగా 
ఇంగ్లాండ్‌, స్కాట్‌లాండ్‌, వేల్పుల) లోని 
మొత్తపు రోడ్డ నిడివి దాదాపు 889 వేల కి. మీ.; 
ఇందు 15 వేల కిమీ. |టంకు రోడ్డు. హంబర్‌ 
నది మీదనున్న రోడ్డు వంతెన, [ప్రపంచము నందలి 
అట్టివాని యండెల్ల పొడుగున (1,410 మీ) 
మిన్న, రైలు మార్గముల నిడివి 10,740 కి.మీ, 
యూరప్‌ ఖ.డపు 'ముఖ్య భూభాగమునకు సరా 
సరిగ రైలును నడపుటకు అనువుగ ఇంగ్లీష్‌ 
చానెల్‌ ల్లో రిక కృతిమపు సౌరంగము, (ఫొన్సు 
దేశపు సహకారముతో నిర్మింపబడుచున్నది. ఈ 
కృషి పూర్తియైనపుడు (ఫ్రాన్స్‌ - ఇంగ్లాండుల 
మధ్య రైలు ప్రయాణ సౌకర్యము కలుగును. 


100 టన్నులకు మించిన (పమాణముకల 
నౌకలను, (ప్రపంచ మందున్న వానిని అన్నింటిని 
లెక్కించినచో, అందు 11% ఈ దేశమున రిజి 
స్టరయినటుల తేలుచున్నది. వరక రంగమున 
పనిచేయు సమ్ముద నౌకల సంఖ్య 2,804 ; వాని 
మొత్తపు పమాణము 27,698 వేల టన్నులు; ఆ 
వర్తక నౌకలలో పనిచేయువారి సంఖ్య 90,126 
(1972) దేశపు రేవులలో లండన్‌ [ప్రముఖము; 
ఇదిగాక 800 రేవులుకలవు; వానిలో లివర్‌ పూల్‌, 
సౌతాంప్‌టన్‌, హల్‌, క్షైడ్‌ ఫోర్డ్‌ [ప్రముఖములు,. 
దేశాంతస్థ జలమార్షముల నిడివి దాదాపు 4,000 
కిమీ ఆ జలమార్గములందలి రేవులలో మాంచెస్టరు 
[ప్రముఖము. ఒక కాలువద్వారా ఈ రేవునకు 
సముదపు నౌకలును కొన్ని రాగలుగుచున్న వి. 


విమానయానము, జాతీయములు చేయబడిన రెండు 
[ప్రముఖ సంస్థల - | విటిష్‌ ఒవర్‌ సీస్‌ ఎయిర్‌వేస్‌ 
కార్పొరేషన్‌ (3046), విటిష్‌ యూరపియన్‌ 
ఎయిర్‌ వేస్‌ (984)-ఆధీనమున ఉన్నది. వేరుగ 
20 స్వతంత్ర విమానయాన సంస్థలును కలవు; 
కాని వాని కార్యపరిధి చాల తక్కువ; పె పెద్ద 
సంస్థలతో ముడివడి మాత్రమే అవి పనిచేయ 
గలుగుచున్నవి. పై జాత్రీయ సంస్థలలో తొలుత 
టిది పపంచ మందలి అతి దూరదేశములకును 
పయాణములను నిర్వహించుచు, కొమన్‌ వెల్తు 
దేశములందలి విమానయాన సంస్థలతో సహకరించు 
చున్నది; రెండవది దగర [పదేశములక్షు- 
యూరపు, ఉత్తర ఆఫికాా పళ్చిమ ఆసియాలోని 
(ప్రముఖ నగరములకును, దేశపు వివిధ (ప్రదేశము 
లకును. విమానయానములను నిర్వహించుచున్నది. 
[ప్రయాణమునకు ఉపకరించు విమానముల 
మొత్తపు సంఖ్య 5, 120 (1972). లండన్‌లోని 
హీత్‌రో విమానాశ్రయము, (ప్రపంచపు అత్యుత్తమ 
విమాన్యాశయములలో ఒకటి. ఇక తక్కిన 
వానిలో స్కాట్‌ లాండ్‌లోని (పెస్టివిక్‌ , మాన్‌ 
చెస్టర్‌ వద్దనున్న రింగ్‌ వే పేర్కొనదగినవి 

6. చరిత : తొలుత ఈ ద్వీప రాజ్యమున 
ఐవీరియన్‌ జాతివారు నివసించుచుండినటులను, ఆ 
తరువాత కీ, పూ. ఆరవ శతాబ్ధమున కెల్టిక్‌ 
జాతులవారు ఇట చేరినటులను తెలియవచ్చుచున్నది, 
తొలుతటి నాగరిక జాతులలో మధ్యధరా పాంతపు 
వారలు బంగారు తగరము మొదలగు లోహముల 
కొరకై ఈ [పాంతమునకు వచ్చిపోవుచుండిరి. 
క్రీం, పూ. 55లో, రోమన్‌ విజేత, జూలియన్‌ 
సీజరు ఈ రాజ్యముపై దండెత్తి కొంత భాగమును 
ఆక్రమించియు, వెనుతిరిగి పోయెను. కీ9. శ. ఒక 
టవ శతాబ్దిలో రోమన్‌ సేనలు ఇంగ్లాండు పై 
దండెత్తి, అందు అధిక భాగమును ఆ|కమించినవి. 
ధోమనుల వశమున క్రీ, శ, కవ శతాబ్దము వరకు 


యునై టెడ్‌ కింగ్‌డమ్‌ 809 


ఈ [పాంతము ఉండినది. వారి పరిపాలనా కాల 
మున దేశమున [ప్రముఖ నగరముల నిర్మాణము 
జరిగినది. అట్టి వానిలో ఒకటియే లండన్‌ నగరము. 
వారు రోడ్లను పెక్కి.ంటిని నిర్మించిరి. అందు 
కొన్ని ఈ కాలమున నెతము వాడుకయందు 
ఉన్నవి. ఆ కాలముననే ఉత్తర సాగాట్‌ లాండు 
నను, వేల్పునను, ఐర్జాండునను క్రైస్తవ మతము 


వ్యాపించినది, 


రోమక సా మాజ్యపు చరమకాలమున వారి 
సేనలు ఇట నుండి వైదొలగినవి. అంతట 
ఇంగ్లాండు అంతర్యుద్ధములకును, స్కాట్‌ లాండ్‌ 
ఐర్దాండుల నుండి దాడులకును లోనైనది. ఇందు 
లకు తోడుగ యూరపు ఖండపు ముఖ్యభూభాగము 
నుండి ఏంగిలులు, సాగ్గన్‌లు, జూటులు ఇంగ్లాం 
డుపె దండెత్తి ఆక మించుకొని, రాజ్యములను 
ఏర్పరుచుకొనిరి. _ దేశీయులగు కెల్టులు వేల్స్‌న 
తలదాచుకొనిరి, ఇంగ్లాండ్‌ను ఆక్రమించిన విదే 
నీయ జాతులలోని ఏంగెల్స్‌ నుండియే ఆ [(పాంత 
మునకు ఇంగ్లాండ్‌ అను చేరు కలిగినది. ఆ 
జొతులలోని సాగ్గనుల నాయకుడగు ఆల్‌ ఫెడ్‌ 
(మ. 901) ఎక్కువ పలుకుబడిని దేశమున 
అర్జించినను, అతని కాలముననే డేనులు దెశముపె 
దండెత్తి కొంత భాగమును వశపరచుకొనిరి. 
ఆల్‌ (ఫెడ్‌ మరణానంతరమున డేనులు దేశమును 
అంతటిని వశ పరచుకొనగలిగిరి. ఆ డేనిష్‌ రాజు 
లలో [ప్రముఖుడు కాన్యూట్‌. ఆ రాజవంశ మంత 
రించిన తరువాత, ఇంగ్లాండ్‌ నందలి వె స్పెక్స్‌ 
ధాష్ట్రపు పాలకుడు రాజయ్యను ఆతని అనంతర 
మున వారసత్య రీత్యా రాజ్యము తనకు చెంద 
వలయునని వాదించి, (ఫాన్స్‌లోని నార్మండీ 
మండల పాలకుడగు విలియమ్‌ ఇంగ్లాండ్‌ పె 
దండెత్తి ఆ పొాంతమును వశపరచుకొనెను 
(1066) ఆ వంశపు రాజుల అనంతరమున, 
అంతర్యుద్ధముల ఫలితముగ వారి సమీప బంధు 


వగు హెస్‌ 1[ అనుకతడు పాలకుడు కాగలిగెను 
(1154). ఇతని కాలముననె స్కా ట్టాండు [ప్రాంత 
మువై ఇంగ్లాండునకు ఆధిపత్యము లభించినది. 
ఐర్జాండున కూడ |బిటిష్‌ ఆధిపత్యము మొదలై 
నది, (ఫాన్స్‌ దేశమున తమ వంశమునకు చెందిన 
[ప్రాంతమును విస్తృత పరచుటకై ఇతడును ఇత సీ 
వంశపు వారును చేసిన కృషివలన ఇంగ్లాండు 
(ఫాన్ఫుల మధ్య వైరుధ్యములు పొడమినవీ. ఆ 
వంశీయుడగు జాన్‌రాజుతో సర్దారులకు అధికార 
విభజన సందర్భమున వచ్చిన వీవాదమున సర్గా 
రులు విజయముపొంది మాగ్నా కార్ణా అను పజా 
సత్య పకటనకు రాజు అంగీకరింపవలసి వచ్చినది 
(1215). దినిని ఆ రాజ్యపు పార్టమెంటరీ పాలనకు 
తొలుతటి అంకురమని భావింపవచ్చును. తదనంత 
రమున 1265 లో సైమన్‌ డి మాంట్‌ ఫర్డ్‌ అను 
సర్దారు, అప్పటి రాజుయొక్క- అధికారములను 
తగ్గించుటకై , [గామీణ పెద్దలును, నగర ముఖ్యు 
లును కలిగిన తొలుతటి పార్టమంటును సమావేశ 
పరచి, (పజల హక్కులను రాజు పరిగణించునటుల 
చేయగలిగెను. 1282 లో ఇంగ్లాండు పాలకులు 
వేల్స్‌ను ఆ్మకమించిరి. కాని 1828లో స్కాట్‌ 
లాండ్‌ విడివడి స్వాతంత్యమును ఆర్జించినది. 


డీ. శ, 14వ శతాబ్దిలో దేశము పెక్కు 
కారణములవలన సంక్షుభితమైనది, ఫాన్సుతో 
నూరేండ్లు సాగిన సం గామము 1శికి7లో మొద 
లె నది (చూ : పు. 766). 1848 లో దేశమున 
ముగు జాడ్యము విపరీతముగ వ్యాపించి, (పజానీక 
మున మూడవవంతును నశింపజేయుటయేగాక, 
భూస్వామ్య వ్యవస్థయందలి పటుత్వమును సన్నగిల 
వేసినది. కై స్త్రవమతమున సంస్క్రరణోద్య మము 
చెలరేగినప్‌. రైతుల తిరుగుబాటు దేశమున బల 
మును ఆర్డించినది. ఇందులకు తోడుగ లంకాస్టరు, 
ట్యూడరు రాజవంశ ములమధ్య రాజ్యాధిపత్యమున ౩ 
పోరాటములు సాగినవి. కడకు 1485 లో ట్యూడర్‌ 


810 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


వంశపు హె నీ V1 రాజగుటతో దేశ చరితలో 
ఒక నవయుగము ఆరంభిత మెనది. 


ట్యూడరుల పాలనమున వాణిజ్యము విసృతి 
చెందినది; ఇంగ్రీషు నావికులు విశాల సముదము 
లపై పయనింపనేర్చిరి, 15లి6 లో వేల్స్‌న, ఆంగ్ల 
దేశపు పాలనా విధానమును, ఆంగ్లభాషయును 
(ప్రవేశ పెట్టబడినవి. హ్మెనీ VM కాలమున ర్‌ు 
లోని పోపు ఆధిపత్యమును కాదని దేశీయ చర్చిని 
రూపొందించుటయు, రాజే దానికి పెద్దయగుటయు 
సంభవించినవి, ఆతని కుమా రెయగు ఎలిజబెత్‌ 1 
పరిపాలనా కాలము (1558-1608) ఆంగ్ల దేశపు 
చర్మితలో సువర్ణయు గముగ పేరొందినది. 


ఎలిజబెక్‌ 1 కాలమున ఇంగ్లాండునకు తొలుతటి 
వలసయగు న్యూఫౌండ్‌ లాండ్‌ లభించినది. 
స్పెయిన్‌దేశపు నౌకా దండయాత భగ్నము 
చేయబడినది, సాహిత్య, సంగీతములు వికసనము 
పొందినవి. ఎలిజబెత్‌ తరువాత ఇంగ్లాండ్‌ దేశపు 
సింహాసనము, వారసత్వరీత్యా స్కాంట్టండు పాలకు 
డగు జెమ్స్‌ 1 (1608-25) అనువానికి దక్కినది. 
అతని కుమారుడగు చార్లెస్‌ 1 కాలమున పార్లమెంటు 
నకు ఎక్కువ అధికార మును కల్పించుటకె మధ్య 
తరగతుల (ప్రజలు కృషిచేసిరి, దీనిని రాజు |పతిఘ 
టించగ దేశమున అంతర్యుద్ధము చెలరేగి, రాజు 
పరాజితుడై , మరణ? కు లోనయ్యెను (1649). 
అంతట ఆలివర్‌ |కామ్‌వెల్‌, రక్షకుడు (పొటెక్ట ర్‌ ) 
అను హోదాతో, దేశమున శాంతి భ|దతలను నెల 
కొల్పెను. అతని అనంతరమున చార్జెస్‌ 1 యొక్క 
కుమారుడగు చార్లెస్‌ 11 రాజయ్యను అతని కాల 
మున పార్టమెంటు తన అధికారములను నిలువబెట్టు 
కొనగలుగుటయేగాక, అతని అనంతరపు రాజును 
పదవీ భష్టునిచేసి, తమకు నచ్చినరీతిగ రాజపుతిక 
యగు మేరీ 1[ను, ఆమె భర్తయు డచ్చి దేశీయుడు 
నగు విలియమ్‌ 1111ను సంయు క్త పాలకులుగ 


చేయగలిగినది. 1714లో వారసత్వరీత్యా, పార్ట 
మెంటుయొక.. ఆమోదము[దతో జర్మనీయందలి 
హానోవర్‌ మాండలిక వశమునకు చెందిన జార్జి 1 
దేశమునకు రాజయ్యను. తరువాత ఆ వంశపు 
పేరు *విండ్‌ సర్‌* అని మార్పొందినది. ఆ వంశము 
నకు చెందిన ఎలిజబెత్‌ 11 (పస్తుతపు రాణి. 


1707లో ఇంగ్లండ్‌, స్కాట్టండ్‌ దేశములు 
శాసనరీత్యా, ఒకే పార్హమెంటు పాలనలో ఉండుటకు 
రెండు దేశముల పార్ల మెంటులును ఆంగీకరించినవి, 
అంతట దేశ మునకు గేట్‌ (బిటన్‌ అను పేరు కలిగి 
నది, 17, 18 శతాబ్దములందు వలసరాజ్యముల 
ఆర్జనక్రై ఫ్రాన్స్‌, హాలండ్‌లతో పోటిపడి ఈ 
రాజ్యము కృషి సాగించినది. 1714 నాటికి (గేట్‌ 
(బిటన్‌ దె పెక్కు. తావులందు 'చైచేయి కాగలిగినది, 


హానోవర్‌ వంశీయుల పాలనతో, రాజుల 
జోక్యము లేకుండ మం|తివర్లమే పార్లమెంటు 
ఆమోదముతో పరిపాలన సాగించుటయు, రాజు 
లాంఛనపు అధినేతగ వ్యవహరించుటయు ఆరంధిత 
ములె నవి. 15వ శతాబ్దిలో వలసరాజ్యముల ఆర్జన 
లోను, వ్యాపార విస్స్ఫృతిలొను |పపంచరాజ్యము 
లందు మిన్నగ బ్రిటన్‌ నెగ్గగలిగినది. ఉత్తర 
అమెరికాయందును,  ఇండియాయందును విశాల 
పాంతములు ఆరాజ్యమునకు దక్కినవి. కాని 
1781లో ఉత్తర అమెరికాయందలి కొన్ని వల 
సలు మాతృదేశ మును [ప్రతిఘటించి పోరాడి 
యు. సై. అనుపేర నూత్నరాజ్యముగ అవత 
రించుటవలన (గేట్‌ బిటన్‌ చాల నష్టపడినది. 
1800 లో బర్హండునకును పార్హమెంటున పాతి 
నిధ్యమును సమకూర్చుటతో దేశము యునై బెడ్‌ 
కింగ్‌ డమ్‌' అను పేరును పొందినది. 


యూరపు రాజ్యములందన్నింట తొలుతగ పారి 
శ్రామిక విప్పవము ఈ దేశముననే మొదలై నది; 
వలసలయందు లభించెడి ముడిపదార్థములు పరిశమ 


యునై బెడ్‌ కింగ్‌డమ్‌ 811 


లకు దోహదము కల్పించినవి. ఉత్పత్తుల అమ్మ 
కమునకు మార్కెటులుగ వలసలు ఉపకరించినవి, 
ఇందువలన దేశమున సాంమికముగ పలుమార్పులకు 
ఆవశ్యకత ఏర్పడినది. 1882లో బానిసత్వము 
రద్దుచేయబడినది; పార్గ మెంటునందు వోటుహక్కు 
మధ్య తరగతులవారికి, (కమముగ కార్మికులకు 
ఏర్పడినది; కార్మిక శాసనములు రూపుగొనినవి, 
విక్టోరియా రాణి (1887-1901) పాలనలో దేశము 
కనివిని ఎరుగని సంపన్నతను, వె భవమును అనుభ 
వించినది. |బిటిష్‌ సా[మాజ్యము అన్నీ ఖండముల 
లోను విశాల |పాంతములను లోగొనినది. సూర్యు 
డ స్రమించనిది (బిటిష్‌ సా[మాజ్యము అను కీరిని 
అది ఆర్థించినది. 


పథమ [పపంచ యుద్ధమున (ఫాన్స్‌, రష్యాల 
తోను, చరమఘట్టమున యు. సై తోను చేరి ఈ 
రాజ్యము జర్మనీని, దాని సహచర రాజ్యములను 
ఎదుర్కొని పోరాడి విజయమును ఆర్జించినను విప 
ర్రీత్ర నష్టములకు లోనె నడి; వలసలగు కెనడా, 
ఆస్ట్రేలియా, దక్షిణ ఆ|ఫీకాలకు స్వయంపాలనయే 
గాక, మాతృదెళశముతో సమానమగు ప్రతిపత్తి 
చేకూరి “(బిటిష్‌ కామన్‌ వెల్త్‌” అనునది రూపుగొని 
నది. 1922 లో స్రీలకు వోటుహక్కు. ఏర్పడినది. 


ద్వితీయ [ప్రపంచ యుద్ధమున విన్‌స్టన్‌ చర్చిల్‌ 
నాయక త్వమున ఈ రాజ్యము తక్కిన మిత రాజ్య 
ములతోపొటుగ ఎన్నో త్యాగములనుచెసి యుద్ధ 
మున పాల్లొనినది. కడకు విజయము మితరాజ్య 
ములకే దక్కినను, (పపంచపు నూత్న పరిస్థితు 
లను, ఈ దేశపు ఆర్థిక దురవస్థయు, స్మామాజ్యపు 
ఉనికికి భంగకారులుగ పరిణమించినవి. అంతట 
ఈ దేశపు రాజకీయవేత్తలు అనుసరించిన వివేక 
యుత రాజనీతికి ఫలితముగ ఇండియా మొదలుగ 
పెక్కు. వలసరాజ్యములు స్వతం|తములు కాగలిగి 
నవి. ఆందు కొన్ని యున్ర టెడ్‌ కింగ్‌ డమ్‌తో 


అన్ని సంబంధములను (తెంచుకొనినను కొన్ని 
మా తము “కామన్‌ వెల్లు న చేరి సౌహార్ట భావనతో 
కలసిమెలసి సమానహోదాతో, స్వతంతరీతిలో 
వ్యవహరించుచున్నవి. కిన రాజ్యములు దాదాపుగ 
స్వతంత్రములయ్యు ఐచ్చికముగ ,బిటిష్‌ సింహాస 
నపు పాలనను అంగీకరించి. సహనభ్య (అసోసి 
యేవెడ్‌) రాజ్య ములుగ వ్యవహరించుచున్న వి. 
ఇంకను 25 వాలక పాంతములుగ ఉన్నవి. వీనిలో 
రొడీసియా చూ; పు, 197) తప్ప తక్కినవి 
అన్నియు చాల చిన్న (ప్రాంతములు. 

7. పరిపొలన : వంశానుగతమగు రాజరికము 
ఈ దేశమున అధికారమున ఉన్నను, వస్తుతః పార్ట 
మెంటరీ |పజాస్వామ్యమె సర్వాధికారములనుకలిగి 
యున్నది. పార్టమెంటుద్వారా వెలువడు |పజాభి 
పాయమునకు అనుగుణముగ పాలనా యంత్రాంగ 
మును నడపు పరికరముగ మామే దేశ పాలకుని 
పాలనాధికారము ఇట వర్రింపగలుగుచున్నది. అందు 
వలన, “పాలకుడు రాజరికమును నెరపునేగాని 
శాసించడు” అను లోకోక్తికి (బిటన్‌న వ్యాప్తి 
చేకూరినది. శాసన నిర్మాణమున చరమాధికారము 
పాలకునియందును, |[పభువుల సభయందును, |ఫజా 
సభయందును న్య స్తము; ఈ మూడును సమమ్షిగ 
పార్గమెంటు అసి వ్యవహృతములు. దేశమున 
నాలుగు [పాంతములు ఉన్నను, అవి అన్నియు, 
సమాఖథ్యారాజ్యముగగాక, _ వకరాజ్యముగనే పరిగ 
అణింపబడుటవలన, ఆ నాలుగు (పొంతములకును 
పార మెంటున పాతినిధ్యము కలదు. ఆయినను 
ఉత్తర ఐర్హండున మా|తము, పార్ట మెంటునకు 
లోబడి, కొన్ని స్థానిక వ్యవహారములందు చట్టము 
లను చేయ హక్కు కలిగిన ఒక శాసనసభ (స్టార్‌ 
నూంట్‌ ఉన్నది. లండన్‌లోని, వెస్ట్‌మిన్‌ స్టర్‌ 
[పాంతమున పార్టమెంటు పనిదేయుచున్నడి. 

పభువుల సభయందు 1,000 కి పైబడిన 
(పభువులు కలరు. ఫీరిలో కొందరు వారసత్య 


812 [పపంచ రాజ్య సర్వస్వము 


రీత్యా (ప్రభుపదవిని ఆర్జించినవార్యు కొందరు 
ఇంగ్లాండ్‌ దేశపు చర్చికిచెందిన పీఠాధిపతులు, ఉప 
పీఠాధిపతులు; తక్కీనవారు దేశమున వివిధ 
రోంగములందు పేరొందుటవలన |పభు బీరుదమును 
[పభుత్వమువలన పొంది, దానిని వారసులకు చెంద 
జేయు అధికారము లేనివారు. ఇంతమంది సభ్యు 
లున్నను ఈ సభా సమా వేళములకు సగటున ౩950 
మంది హాజరగుచుందురు. ఈ (పభువుల సభకు 
తొలుత కొన్ని అధికారములు ఉండీ, అవి కాల 
[కమేణ చాల సన్న గిలినవి; ఈనాడు అందలి 
సభ్యులకు, తమ విసృత లోకానుభవమును శాసన 
నిర్మాణమునకు సహకరించు రీతిలో వినియోగించు 
అధికారము మాతమె మిగిలి ఉన్నదని చెప్ప 
వచ్చును. పజాసభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌) లోని 
సభ్యసంఖ్య 680 (1971. ఇందు ఇంగ్లాండు నకు 
5్‌11, వేలుకు 36, స్కా ట్‌లాండ్‌ నకు 71, ఉత్తర 
ఐర్హాండునకు 12 మంది సభ్యుల పాతినిధ్యము 
కలదు. ఆయినను, అంతటంతట జన సంఖ్యలోని 
మార్పు మొదలై నవానివలన ఈ పాతీనిధ్యము 
మారుటకు అవకాశము కలదు. దేశమున 17 
ఏండ్లకు పెబడిన వయసుకలిగిన వారికి అందరికిని 
వోటు హక్కు కలదు. ఆయిదేండ్లకు ఒక పర్యా 
యము |పజాసభకు విధిగ ఎన్నికలు జరుగవలెను; 
ఆ మధ్యకాలమునగూడ పార్దమెంటున అధిక సంఖ్యా 
కుల బలమును కలిగిన (పభుత్యము లేనపుడుగాని, 
అప్పటి | పభుత్యము కోరినపుడుగాని పార్ట మెంటునకు 


(కొత్తగ ఎన్నికలు జరుగును. ఆరిక సంబంధ , 
న. థి 


మైనవి కొనట్టి బిల్లు ఏడియెనను, ఏ సభలోనై నా 
(ప్రవేశ పెట్టబడవచ్చును గాని, _ ఆర్థికములై నవి 
మ్మాతము [పజాసభలోనే (ప్రవేశ పెట్టబడవలయును; 
ఆర్థిక బిల్లును మార్చుటకు ప్రభువుల సభకు అధి 
కారము లేదు. ఇతర బిల్టులలో సైతము బె బీల్జును, 
ఒకసారి |ప్రజాసభ ఆమోదించినపుడు దానిని 
సంవత్సరమునకు మించి నిలిపియుంచుటకు (ప్రభు 


వుల సభకు అధికారము లేదు. రెండు సభలు 
ఆమోదించిన బిల్లును, రాజు ఆమోదించగ, అది 
చట్టమగును. అట్టి ఆమోదము నిరాక వంచు (వీటో) 
అధికారము రాజునకు కలదుగాని గత 200 సంవ 
తృరములలో ఏనాడును అట్టి అధికారము విని 
యు క్రము కాలేదు. 


పార్తమెంటులో అధిక సంఖ్యాక బలము కలిగిన 
నాయకుని |పధానిగను, అతని సలహాను అనుస 
రించి తక్కీ.న మర్యతులను రాజు నియమించును. 
ఈ మంత్రీవర్గము సమష్టిగ పార్ట మెంటునకు 
బోధ్యత నహించగ, వివిధ మంగతులును, తమకు 
ఈయబడిన వివిధ (పభుత్వశాఖలను నిర్వహింతురు. 
సాాట్టాండునకు చెందిన నాలుగు పభుత్వ శాఖ 
లను నిర్వహించుటకు ఓర్‌ (వత్యేక మంతియు, 
వేల్ఫునకు బెందినవాసిని నిర్వహించుటకు ఒక 
[పత్యేక మంతియు కలరు. ఉత్తర ఐర్హాండునకు 
చెందిన (పత్యేక శాఖలను ఆ పాంతపు [ప్రభుత్వమే 
నీర్వహించును. 


[బిటిష్‌ రొశ్యాంగ విధానము లిఖిత రూపమును 
పొందలేదు, పార్ట మెంటు ఆంతటంతట చేయు 
శాసనముల వలననే అది [కమపరిణామము పొంది 
నది. శ తాబ్దముల తరబడిగ జరుగుచుండిన ఈ 
కమపరిణామమువలన ఆయా కాలములకు అను 
గుణముగ ఆర్థిక సాంమిక రంగములందు ఆ అలి 
ఖిత రాజ్యాంగ విధానము, (పజల సమష్టి, వ్యష్టి 
[శేయస్సుల రెండింటికి అనుగుణముగ వికసనము 
పొందగలుగుచున్న ది. ఆధునిక (ప్రజాస్వామ్యము 
నకు తొలుతటి అంకురార్పణ  బిటిష్‌వారి పార్ల 
మెంటుననే జరిగినదని చెప్పవచ్చును. అందువల్లనే 
ఆ పార్లమెంటును పొర్ణమెంటుల జనని అని అభి 
వర్ణింతురు. 


ఈ దేశపు పార్థ మెంటు 18వ శతాబ్దమునుండి 
కమపరిణామము బెందుచున్నను, పార్టీ విధానము 


యునై టెడ్‌ కింగ్‌డమ్‌ 818 


నూరేండ్డ |క్రిందటినుండి మాత్రమే పనిచేయు 
చున్నది. కన్సర్వేటివ్‌, లిబరల్‌, లేబరు పార్టీలు 
దేశపు |పముఖ రాజకీయ పక్షములు. ద్వితీయ 
[ప్రపంచ యుద్ధానంతరమున కన్సర్వేటివ్‌, లేబర్‌ 
పార్టీల మధ్యనే _పభుత్వాధికారము చేతులు మారు 
చున్నది. (పస్తుతమున య. లేబర్‌ (ప్రభు 
త్వము చాల కొలది [పాబల్యముతో ఆధికారమున 
ఉన్నది. [గామీణ మండలములందును, పట్టణము 
లందును స్థానిక పాలన, ఎన్నుకొనబడిన స్తానిక 
సంస్థల సాయమున, నిర్వహింపబడుచున్నది. 


ఇంగ్లాండు, వేల్సులందు ఓ కే వీధపు న్యాయ 
పాలనా విధి అమలున ఉన్నను, స్కాట్లాండు, 
ఉత్రర ఐర్హాండులలో వేర్వేరు న్యాయపాలనారీతులు, 
స్థానిక సం పదాయములకు సంబంధించినవి కలవు. 
ఈ మూడు |పాంతములకు వేర్వేరుగ హైకోర్టులు 
కిలవు. అయినను కొన్ని రీతుల వివాదముల చరమ 
నిర్ణయాధికారము (ప్రభువుల సభకు కలదు. |పధాని 
సలహాను అనుసరించి జడ్డీలను రాజు నియ 
మించును. 


8. చశరక్షణ: 19 ఎండ్ల వయసువచ్చిన 
[పతి పురుషుడును 2 సంవత్సరముల కాలమును 
జాతీయ సైనిక సేనలో గడపవలయునను చట్టము 
ఉన్నది (కొన్ని నిర్దిష్ట సందర్భములలో మాతమే 
కొందరిని ఈ సేవనుండి మినహాయించుటకు అవ 
కొశము కలదు). అయినను 1960 నుండి ఈ 
నిర్బంధ సవను అమలు జరుపుటలేదు. ఒకపుడు 
[ప్రపంచ విసృతముగ నుండిన విశాల సాామాజ్య 
రక్షణకై _విస్తారసేనను పోషించిన ఈ దేశము 
1969 మొదలుగ తన సేనాబలమును, వ్యయమును 
తగ్గించు కృషిని (కమబద్ధముగ సాగించుచున్న ది. 
అన్నివిధముల సేనలలో కలసి మొ త్రముమీద 
8,71,100 "సైనికులు కలరు (1978 
భూతల సేనలలో 181,400, 


) ఇందు 
నావిక సేనలో 


82,800; వాయుసేనలో 1,07,800 పనిచేయ 
చున్నారు ఇందలి (పతి సేనా విభాగమును అత్యా 
ధునిక ఆయుధములను కలిగియున్నది. ఉత్తమ 
| శణికి చెందన వివిధ  సెస్‌క దిక్షు లా సంస్థలు, 
గీన్‌విచ్‌, కేంబర్తీ, బాక్‌నెల్‌, చెల్‌ షామ్‌లలో 
కలవు తమ దేశీయులకేగాక, కామన్‌వెల్తు రాజ్య 
ములకును మ్మితరాజ్యమృులకును చెందిన సైనికుల 
కును ఇట శిక్షణ లభించుచున్నది. నావిక సేనకు 
సొం పదాయిక యుద్ధనౌకలు, డిన్రాయర్దు, జలాంత 
రాములు మొదలగునవియేగాక ఆణవిక శ క్రిచె 
నడుపబడు జలంతర్గాములును కలవు. 


పె |తీవిధ సేనలుగాక రిజర్వు బలములలో 
4,86,500 సైనికులు కలరు (1978,. వివిధ 
సేనలకు కావలసిన ఆయుధములలో తగు పరిశోధ 
నను సాగించుచు, క్రొ త్రవానిని సమకూర్చుటకు 
ఒక (ప్రత్యేక వైజ్ఞానిక శాఖ పనిచేయుచున్న ది. 


ఉత్తర అట్లాంటిక్‌ రక్షణ వ్యవస్థయందు ఈ 
దేశము భాగ స్వామ్యము కలది కావున అందులకు 
కొన్ని సేనలను సమకూర్చుచున్నది. నావిక సేనలో 
అత్యధిక భాగమును, ఆణవిక శ కితో నడచు 
జలాంతర్లాములును ఈ కృషికి అంకితములు. ఇవి 
గాక పశ్చిమ జర్మనియందు ఇందులకై 68 వెల 
భూతల సైనికులను ఈ దేశము సర్వాయుధ ము 
లతో సదా నిలిపియుంచుచున్న ది. ఇవిగాక దేశము 
నందున్న వాయుసేనలోను కొన్ని దళములు ఈ 
వ్యవస్థకే నిర్భయితములు. మాల్దా, సెపస్‌లలో 
కొన్ని భూతల సేనలను, హిందూమహో సము[ద 
మున ఆరు నౌకలను, మలేసియా సింగపూర్‌లలో 
కొన్ని సైనిక దళములను, ఆదటి సము దములలో 
కొన్ని నావిక సేనాదళములను, శాంతి సంరక్షణ 
కొరకై ఈ దేశము నిలిపినది. ఇచటి భూతల 
సేనలలో కొందరు గూర్భాలు కలరు. పీరు నేపాల్‌ 
దేశీయులై నను, ఓక ఒడంబడికను అనుసరించి 


814 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


(బిటిష్‌ సేనలలో చేరు అవకాశము వారికి కల్పింప 
బడినది. 


9. అంతర్జాతీయ సం. ; ఈ దేశముఐ. రా, సః 
వ్యవస్థాపక సభ్యరాజ్యములలో ఒకటి : అందలి 
పత్యేక సంస్థలందు అన్నింట ఈ దేశమునకు 
సభ్యత్వము కలదు. ఊత్తర అట్టాంటిక్‌ రక్షణ 
వ్యవస్థయందును, మధ్య|పాచ్య రక్షణ వ్యవస్థ 
యందును, ఆగ్నేయాసియా రక్షణ వ్యవస్థయందును 
ఈ రాజ్యము సభ్యత్వమును కలిగియున్నది; కాని 
వీనిలో చివరది అంతరించినది; రెండవది నామ 
మా్యతావశిష్టము. యూరపీయ కామన్‌ మార్కెటున 
1978 మొదలుగ ఈ దేశము సభ్యత్యము కలిగి 
వ్యవహరించుచున్నది. వర్ధమానదేశ ములకు సాయ 
పడుటకె (ప్రత్యక్ష, పరోక్షరీతులలో ఈ దేశము 
చాల కృషిచేయుచున్నది. ఈ ఆర్థిక , సాంకేతిక 
మార్గములలో (పత్యక్ష రీతిన జరుగు సాహాయ్య 
మున 80% కామన్‌వెల్త్‌ రాజ్యములకు లభించు 
చున్నది. 


10. ఆర్థిక రంగము : పార్మికామిక విస్టవ 
మునకు తొలుతగ లోనైన ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ 
చాలవరకు పారి క్రామికోత్సిత్తులపె ఆధారపడి 
ఉన్నది. సమష్టి జాతీయోత్స త్తిలో మూడవవంతు 
పరి శమలవలన లభించుచున్న డి; ఇక తరువాత 
లెక్షకు వచ్చునది వ్యాపారరంగ ము. [ప్రపంచ వ్యాపొ 
రమున నాలుగవ స్థానమును (యు సే., పశ్చిమ 
జర్మనీ, జపానుల తరువాత) ఈ దేశము ఆక 
మించినది; అట్టి వ్యాపారమున 6% ఈ దేశమువలన 
జరుగుచున్నది. [పపంచమున ఎగుమతియగు ముడి 
వస్తువులలో 10.4% ఈ దేశమును చేరుచున్నవి; 
ప్రపంచమున ఎగుమతియగు తయారీ వస్తువులలో 
10.1% ఈ దేశము ఎగుమతి చేయుచున్నది, వ్యవ 
సాయమునఉన్న భూమి తక్కువయేయెనను, దేశావ 
సరములకు కావలసిన ఆహార పదార్థములలో దాదా 


పుగ సగమువరకు దేశముననే ఉత్పత్తి యగు 
చున్నవి; తక్కినదానికి విదేశములపై ఈ దేశము 
ఆధారపడి యున్నది. వ్యవసాయ కృషిలో దేశపు 
పజానీకమున 2.8% మాత్రమే పాల్గొనుచున్నారు, 
దేశపు సమష్టి జాతీయోత్పత్తి 5,890 కోట్ట పౌనులు 
(1972); సాలీనా తలసరి ఆదాయము 600 
పౌనులు. సరియైన పన్నుల విధానమువలన ఆదా 
యములందు, వివిధ వర్ణ్షములమధ్య. వ్యత్యాసములు 
చాల తక్కు_వగ ఉండుటకై (ప్రభుత్వము కృషి 
చేయుచున్నది. 


19 వ శతాబ్దిలో వార్మిశామికముగ, ఆర్థికముగ, 
వ్యాపారరితిగ (పపంచరాజ్యములం దన్నింట అగ 
స్థానమునుపొంది ఈ దేశము రాణించినది. ఆ కాల 
మున లండను నగరము [ప్రపంచపు (ప్రముఖ వాణిజ్య 
కేం దముగ లెక్కకు వచ్చినది; కాని పథమ 
పపంచ యుద్దానంతరమున ఈ పరిస్థితిలో మార్పు 
వచ్చి, 1980 నాటికి ఈ దేశపు నాణమగు పౌను 
నకు బంగారపు పమాణము రద్దయినది; ద్వితీయ 
పపంచ యుద్ధానంతర ము ఈ పరిస్థితి చాల విష 
మించినది. యు, సై. ఇచ్చిన ధనసహాయాదుల 
వలన పరి|శమలు పునరుద్ధరితములై ఉత్స తీ 
పెరిగినను, ఉత్పత్తుల పెరుగుదల రేటును మించిన 
రీత్రిగ వ్య క్రిగత ఆదాయములు పెరుగుటవలన 
1972 మొదలుగ పౌనునకు ఇతర దేశముల నాణె 
ములతోఉన్న వినిమయ సంబంధమున సుస్థిరత 
లేకుండపోయినది. 


దేశమున వ్యవసాయపు ఉపయోగమునఉన్న 
మొత్తపు భూమి 178 లక్షల ఎకరములు; ఇందులో 
గడ్డిభూములు, బంజరుభూమి పోగా సేద్యమున 
ఉన్నది 121 లక్షల ఎకరములు (1972). వ్యవ 
సాయోత్సత్తులలో పముఖములై నవాని ఉత్పత్తులు 
ఈ దిగువరీతిగ వేల టన్నులలో ఉన్నవి : గోధుమ 
4,686; బార్జీ 9,098; కుట్టు 1,285; ఉరలి 


గడ్డలు 6,441; చక్కెరబీటు 7,745 (1972), 
దేశమున గోజాతి 1లి,4క5కి వేలు; గొ|రెలు 26,877 
వేలు; పందులు 8,619 వేలు; కోష్టు 1,40,045 
వేలు ఉన్నవి. చేపల పట్టుబడి 948.7 వేల టన్నులు; 
దాని విలువ 91,811 వేల పౌనులు. అటవీ వి సీ 
రము కీకి లక్షల ఎకరాలు; ఇది మొ తపు దేశ 
వై కాల్యమున 71% మా(తమే; అటవీ కృషిలో 86 
వేలమంది జీవించుచున్నారు; దేశపు కలప అవసర 
ములలో 8% మాత్రమే అడవులవలన లభించు 
చున్నది; తక్కినదానిని దేశము దిగుమతి చేసికొను 
చున్నది. ఖనిజ సంప త్రి చాల తక్కువ; ఉన్న 
వానిలో రాషిసిబొగ్గు పముఖము; ఇచ్చటి రాక్షసి 
బొగ్గు గనులలో పని దాదాపుగ 800 సంవత్సర 
ములనుండి సాగుచున్నది. 194'/ మొదలుగ ఈ 
గనులు జాతీయములు చేయబడినవి. తన అవసర 
ములకు పోను, మిగిలినది నిని ఈ దేశము విదేశము 
లకు విరివగ ఎగుమతి చేయుచుండెడిది. కాని, 
ఇపుడు, యూరప్తునందలి కొన్ని దేశముల పోటీ 
వలన ఈ ఎగుమతులు తగ్గినవి. తక్కిన ఖనిజము 
లలో తగరము, తుత్తునాగము, టంగ్‌ స్టన లకు 
సంబంధించిన గనులు కొలదిగ కలవు. ఈ ఖనిజ 
ముల సాధనలో దాదాపు 6కి వేలమంది జీవించు 
చున్నారు. దేశపు ఇంధనములలో రాక్షసిబొగ్గ 
తరువాత 'పెర్కొనదగినది ఇంధనవాయువు, ఉత్తర 
సముదమున ఇందు 90% వాయువు లభించు 
చున్నది. దీని సరఫరా కృషిలో 1,10,695 మంది 
జీవించుచున్నారు (1972). ఈ వాయువున దాదా 
పుగ సగము గృహోపయోగములకు వినియ క్తము; 
తక్కినది పరి|శమలకు, వ్యాపారమునకు వాడబడు 
చున్నది. దేశమున పెటోలు ఉత్ప తి పస్తుతమున 
82,000 టన్నులు మ్యాతమే. దేశావసరములకు 
ఎక్కువగ దిగుమతులపై ఆధారపడవలసిఉన్నది, 
కాని ఉత్తర సము[ద తీర్మపాంతమున సముదపు 
అడుగున ప్మెటోలుగనులు కనుగొనబడి వాని 


యందు కృషి 1965 మొదలుగ సాగుచున్నది. 
దీని ఫలితముగ 1980 నాటికి సాలీనా పెటోలి 
యపు ఉత్ప త్రి 10 కోట్ట టన్నులవరకు పోగలదని 


అంచనా, 


దేశమున విద్యుదుత్స తికి [పముథాధార ము 
రాక్షసి బొగ్గు; స్కాట్‌ లాండ్‌ వేల్చులలో 
మా[తము ఆటనట జలసహాయమన విద్యుదుత్పత్తి 
సాగుచున్నది. |పస్తుతమున ఆణవిక శ క్రి కేంద 
ముల నుండి విద్యుత్తును సరఫకాచెయు కృషి 
సొగుచున్నది; అయినను ఇందువలన దేశావసరము 
లలో 11% మాతమే విద్యుత్తు లభించుచున్న ది. 
దెశమున మొ త్తపు విద్యుదుత్పత్తి 28,800 కోట్ట 
కివా (1972) దేశపు పరిశ్రమలలో 7,618.8 
వెల కార్మికులు పనిచేయు చున్నారు. ఇనుము 
ఉక్కు. పర్మిశమ జాతీయము చేయబడినది వివిధ 
ఇంజనీరింగు కాఖలకు సంబంధించిన యంత నిర్మా 
ణము, నౌకా నిర్మాణము, కార్డు విమానములు 
మొదలగు వాహనముల తయారి, జవుళీ, లోహ 
పరికరములు - అను వానికి సంబంధించిన పర్శిశ 
మలు కమ పామ ఖ్యములను కలిగి ఉన్నవి; 
భవన నిర్మాణకృషియు దాదాపు రి లక్షల మందికి 
జీవనోపాధిని క ల్పించుచున్నది. దేశపు ఎగుమతుల 
విలువ 97,45,682 వేల పౌ; దిగుమతుల విలువ 
111,556,418 వేల పౌ, (1972). ఇతర దేశముల 
లోని పెట్టుబడులు, సేవా విధులవలని ఆదాయము 
మొదలగు వానివలన చెల్లింపుల లోటును పూరించు 
కొనటకు దేశము కృషి చేయుచుచున్నది. దేశపు 
బడ్జెటరి వ్యయము 1,864.8 కోట పః 
(1978-74). 


11. సాంఘిక రంగము. ఒక [క్రమ రీతిలో 
పరిపూర్ణ వికసనము పొందిన సాంఘిక భదతా 
[ప్రణాళిక దేశమున 1946 మొదలుగ అమలున 
ఉన్నది. దేశమున 17కి లక్షల నివాస గృహములు 


6016 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


కలవు; కుటుంబముల సంఖ్యయు, గృహముల 
సంఖ్యయ సరికుదిరియే యున్నను, కొందరికి 
అదనపు గృహములు ఉండుట వలన, లండన్‌ 
బర్మింగ్‌ హాోముల వంటి |[పముఖ వ్యాపార పార్మిశా 
మిక కేం ద్రములలో గృహ వసతికి ఇబ్బంది కొంత 
ఎక్కూవగనే ఉన్నది. అయినను 85% దేశీయులు 
సముచితములైన నివాస గృహములలోనే నివసించు 
చున్నారని చెప్పవచ్చును, పజల కందరకు 
చక్కని గృహ వసతిని కల్పించుట (పభుత్వపు 
ధ్యేయము. ఆయా స్థానిక (పభుత్యములును, ఈ 
విధానమునకు అనుగుణముగ, [కొత గృహము 
లను ఒక పణాశికను అనుసరించి నిర్మించుచున్నవి. 
ఇవిగాక వైయక్తిక సంస్థలును, వ్యక్తులును, 
పెరుగుచున్న అవసరములకు అనుగుణముగను, 
పాతవడిన ఇండ్లకు బదులుగను [కొత్త గృహము 
లను నిర్మించుచున్నారు; ఈ తీరున 2 లక్షల 
గృహములు [కొత్తగ 1972లో నిర్మితములు. 
ఉన్న ఇండ్లలో 18” మాత్రమే అద్దె ఇండ్లు; 
అద్దలను హద్దులో పెట్టు యంతాంగము కలదు. 

సాంమీక (శేయో భ|దతలకు (పభుత్వ సేనా 
సంస్థలే గాక, వైయక్తిక సంస్థలును కొన్ని పని 
చేయుచున్నవి. ఈ రెండు విధముల సంస్థలును 
సమన్వయిత రీతిలో పనులను సిర్వహించుచున్నవి. 
జాతీయ భీమా, పారి శ్రామిక [పమాదముల భీమా, 
కుటుంబ సహాయ భృతి, కుటుంబాదాయ సహాయ 
భృతి, యుద్ధపు పెన్షనులకు వసతులు |పభుత్యపు 
సాంఘిక భదతా |పణాళశికను అనుసరించి [ప్రజలకు 
లభించుచున్న వి. దేశమున నివసించుచు, పాఠశా 
లలో చదివెడు వయసును దాటిన (పతి పౌరునికి 
జాతీయ భీమా సర్వసాధారణముగ వర్తించును. 
పనిచేయుచున్న కాలమున పతి వ్యక్తియ తన 
జీతము నుండి ఈ భీమాకె సాంవత్సరిక |ప్రీమి 
యములో కొంత భాగమును చెల్టించును; కొంత 
భాగమును, అతడు పనిచేయు సంస్థ ఎదియెన 


ఉన్నచో, అది చెల్లించును; కడమను (ప్రభుత్వము 
చెల్లించును. 70 ఏండ్లు దాటిన మగవాడును, 65 
ఏండ్లు దాటిన వ్రాయు దీనిని చెల్లింపనక్కరలేదు, 
ఇట్టి భీమా వలన, భీమాచేసిన పౌరునకు, నిరు 
ద్యోగ కాలమున, రోగమున, శ్రీల సందర్భమున 
పురిటి కాలమున, 60 ఏండ్లు దాటిన వారికి 
ఉద్యోగ విరమణ కాలమున, ఉద్యోగము చేయు 
చున్నను 70 ఎండ్లు దాటిన వారికిని, జీవన భృతి 
కొన్ని నిర్దిష్ట సూత్రములను అనుసరించి విధిగ 
లభించును. ఈ భీమా విధానమున చేరని వారైనను 
80 ఏండ్ల వయసునకు మించిన వారైన యెడల 
వారికిని ఈ భృతి ఈయబడును, వేరు ఆదాయము 
లేని వితంతువులకును, ఈ పద్ధతిన, (పత్యేక భృతి 
లభించును. ఇట్టి భృతులలో కనీస భృతి వారము 
నకు '.లి5 పౌ, 


కుటుంబమున ఇద్దరు, లేక అంతకు మించిన 
బిడ్డలు ఉన్నపుడు కుటుంబ సహాయపు భృతిని 
[ప్రభుత్వము ఇచ్చును పిల్లలకు 19 ఏండ్ల వయసు 
వచ్చువరకు ఇవి చెల్లింపబడును. ఇద్దరు బిడ్డలు 
ఉన్న కుటుంబమునకు వారమునకు పౌ. 090 
చొప్పున, అంతకు మించిన [పతి బిడ్డకు వారము 
నకు ఒకపౌను చొప్పున ఈ సహాయము చెల్లింప 
బడును. సరియగు ఆదాయములేని కుటుంబమునకు 
బిడ్డల మొత్తపు సంఖ్యను అనుసరించి కుటుంబా 
దాయ సహాయ భృతి లభించుచున్నది. ఇందు 
వలన ఇద్దరు బిడ్డల కుటుంబమునకు వారమునకు 
చెల్లింపదగు గరిష్ట భృతి 5 పౌనులు; అంతకు 
మించి యున్నపుడు గరిష్ట భృతి వారమునకు 
6 పౌనులు. 


5 నుండి 15 ఏండ్ల వరకు వయసు కలిగిన 
బిడ్డలకు నిర్భంధ విద్యా బోధన అమలున ఉన్నది, 
1పభుత్వపు ఆధ్వర్యవమున నడచు పాఠశాలలే 
గాక “సార్వజనిక పాఠ శాలలు’ (పబ్లిక్‌ స్కూల్స్‌) 


అనబడున వి విన్‌ చెస్టర్‌ , ఈటన్‌, హేరో మొదలగు 
|పాంతములందు బాలురకు కలవు. శతాబ్దముల 
తరబడిగ, ఇవి విద్యాబోధన విషయమున, [పఖ్యా 
తిని ఆర్జించినవి, బాలిక లకును అట్టి కొన్ని పాఠశా 
లలు ఉన్నవి. ఇంగ్లాండ్‌ వేల్సులలో [పయిమరిీ, 
సెకండరీ పాఠళాలల మొత్తపు సంఖ్య దాదాపు 
28,400; అందలి విద్యార్థి సంఖ్య 682 లక్షలు; 
వేల్స్‌లో [పయిమరీ పాఠశాలలలో ఇంగ్లీష్‌, వెల్ష్‌ 
భాషలు బోధింపబడును; స్కాట్లాండ్‌లో [పయిమరి 
పాఠశాలల సంఖ్య 2,809; అందలి విద్యార్థి సంఖ్య 
6,86,250; అచటి సెకండరీ పాఠశాలల సంఖ్య 
54,158; విద్యార్థి సంఖ్య 8,27,514 
(1970-71). దేశపు మొత్తమున 44 విశ్వ 
విద్యాలయములు కలవు. వీనిలో ఇంగ్లాండ్‌ లోని 
ఆక్‌ ఫర్డ్‌, కేం బిడ్‌ విశ్వవిద్యాలయములు ఆతి 
[పాచీనములు; అందు తొలుతటిది 12వ శతాబ్ద 
మున, రెండవది 18వ శతాబ్బమున నెలకొల్పబడి 
నవి; స్కాట్‌లాండ్‌లోని విశ్వవిద్యాలయములలో 
సెయింట్‌ యాండూన్‌, గ్రాస్‌గో, అబెర్‌ డీన్‌, 
ఎడింబరో విశ్వవిద్యాలయములు 15, 16 శతాబ్ధము 
లలో స్థాపింపబడినవి ఈ విశ్వవిద్యాలయముల 
అన్నింటి విద్యార్థి సంఖ్య 241 వెలు (1971.72). 
పెవిగాకుండ, వివిధ విజ్ఞాన, కళా శాఖలందు 
[పత్యెకోన్నత విద్యను బోధించు సంస్థలు 850 కు 
పైగా దెశమున కలవు; ఏీనిలోని విద్యార్థి సంఖ్య 
280 వెలు (1970-71). 


విద్యా బోధన యందు ఇచట ఉన్న వసతుల 
దృష్ట్యా, దూర దేశముల నుండియు విద్యార్థులు 
పలువురు ఇటజేరి విద్యను అభ్యసించుచున్నారు. 
1971-72 లో ఇట్టివాని సంఖ్య 70,000. వీరిలో 
19,680 మంది. విశ్వవిద్యాలయములందును, 
10,100 మంది సాంకేతిక కళాళాలలలోను శిక్షణ 
పొందిరి; తక్కిన వారు భాషాభ్యసనము, న్యాయ 
థా స్త్రము, వె ద్యము మొదలగు వానిలో శిక్షితులు, 

[52] 


దేశమున [గంథాలయ సౌకర్యము విరివిగ 
కలదు. దేశపు మొ _త్రమున సార్వజనిక [గంథా 
లయ పీఠములు (అథారిటిలు) 455 కలవు; ఇని 
తమ 40 వేల శాఖా [గంథాలయముల ద్వారాను, 
సంచార గంథాలయముల వలనను మారుమూల 
[పాంతములకు సెతము [(గంథ పఠన వసతిని 
కల్పించుచున్నవి. లండన్‌ నగరమున 500కు 
పైబడిన [గంథాలయములు ఉన్నవి; వానిలో 
(బిటిష్‌ మ్యూజియమ్‌ లై బరీ అతి |పముఖమ్ము; 
ఇందు [గంథ సంఖ్య 70 లక్షలకు పైబడి ఉన్నది. 
ఎడింబరోలోని జాతీయ |గంథాలయమున 20 లక్ష 
లకు పెబడియు, వేల్పు నందలి అబెరీస్‌ట్విత్‌లోని 
జాతీయ [గంథాలయమున 20 లక్షలకు 'పెబడియు 
గంథములు కలవు. ఆక్స్‌ఫర్డ్‌లోని బోడ్‌లీన్‌ 
[గ్రంథాలయము (82 లక్షల |గంథ సంఖ్య), 
కేం బిడ్డి యూనివర్సిటీ లై|బరీ (40 లక్షల 
(గంధములు) పెవాని కోవకు చెందినవియే. 


దేశమున (పతి నగరమునను పురాతత్వ, కళా, 
(పకృతి శాస్త్రములకు చెందిన మ్యూజియము 
ఉన్నదని చెప్పవచ్చును. మొత్తము మీద 900 
మ్యూజియములు, చి తాగార ములు (గేలరిలు) 
కలవని అంచనా. లండన్‌లోని [బిటిషి మ్యూజియం, 
విక్టోరియా అండ్‌ ఆల్‌బర్జ్‌ మ్యూజియమ్‌, నేషనల్‌ 
గేలరీ, చేట్‌ గేలరీ, నేషనల్‌ పొరొటయిట్‌ గేలరీ 
విశ్వవిఖ్యాతిసి ఆర్షించినవి. కార్డిఫ్‌ నగరమున ఉన్న 
నేషనల్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ వేల్స్‌, ఎడింబరోలో 
ఉన్న ఆరు జాతీయ మ్యూజియములు, ఊత్తర 
ఐర్హాండులో బెల్‌ ఫాస్ట్‌ నగరమున ఉన్న చి[త్రాగార 
మ్యూజియములు గణసీయములు. 


[ప్రపంచమున ఎచటను లేనంతగ ఈ దేశమున 
పషృతికా (పచారము కలదు. సగటున ఒక్కొక 
దినపత్రిక దాదాపు 18 లతల [ప్రతుల వరకు 
(పతిదినమున అమ్ముడుపోవుచున్నది. దేశపు దిన 


818 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ప|తికల సంఖ్య (ఆదివారపు పతికలతో సహా) 
181 (1978); ఇవిగాక వారప్మతికల సంఖ్య 
1,185. కాని వార్తాష్మతికల [ప్రచురణలో ఎక్కువ 
భాగము 7 |పముఖ (ప్రచురణ సంస్థల అధీనమున 
ఉన్నది ప్మతికలలో వారా [ప్రచురణ విషయమున 
గాని, అభ్మిపాయ (పకటన విషయమునగాని [ప్రభు 
త్వపు నిర్భంధములు ఎట్టివియు లేవు. దినపష్మతిక 
లలో పాఠక సంఖ్యలను అనుసరించి [ప్రముఖము 
లుగ పేర్కొన తగినవి : డైలీ మిర్రర్‌ (పాఠక 
సంఖ్య 42,61,688), డైలీ ఎక్స్‌ పెస్‌ 
(82,96,988), ది సన్‌ (29,81,466), 
డై లీ మెయిల్‌ (1,08,215). 


దేశమున ఆరోగ్యపు వసతులు చక్కగ అభి 
వృద్ధి చెందుటవలన ఆపేక్షిత జీవిత వ్యవధి 70 
సంవత్సరములను చేరుకొనినది. 1948 మొదలుగ 
దేశమంతట అమలులోనికివచ్చిన జాతీయ ఆరోగ్య 
సేవా విధానమువలన పొరులకును, ఆగంతుకులకును 
వైద్య సహాయము, ఆడిగినంతనే లభించు సౌక 
ర్యము కలిగినది. పౌరుడు తనకు నచ్చిన వైద్యుని 
వద్ద, ఆ వైద్యుడు ఇష్టపడునెడల, చికిత్స పొందుట 
కును, |పభుత్వమే ఆ వ్యయమును, కొన్ని సామాన్య 
నిబంధనలకు లోబడి, భరించుటకును వసతులు 
కలిగినవి. పౌరుల వైద్య చికిత్సా వసతులకు ఆగు 
వ్యయములో 11%ను మాత్రమే, చెల్పింపకలిగిన 
వారినుండి ఓక [కమరితిలో, వసూలుచేసి, తక్కిన 
దానిని (ప్రభుత్వమే భరించుచున్నది. దేశపు వైద్యు 
లలో మొత్తముమీద 98% ఈ ఆరోగ్య సేవా 
విధానమున పాల్గొనుచున్నారు, ఇందులో ఏ వైద్యుని 
కిని 8,000 మందికి మించిన రోగులు లేరనియు, 
ఆ రోగుల విషయమున (ప్రభుత్వము ఆ వె ద్యునికి 
చెల్లించునది సాలీనా సగటున లి,867 పొనులవరకు 
ఉండుననియు తెలియుచున్నది, దేశపు మొత్తము 
మీద 5,48,100 శయ్యా సంఖ్య కలిగిన 2,960 
ఆసుప తులు కలవు, 


12. యాతా సొ. : సాధారణముగ సాస్‌ 
పోర్టు, వీసాలు లేనిదే విదేశీయులు దేశమున ప్రవే 
శింప గూడదను నియమము ఉన్నను ఐర్హాండు 
వాసులకు పాస్‌పోర్టు అక్కరలేదు. కామన్‌ వెల్లు 
రాజ్యములు, కమ్యూనిస్టేతర యూరపీయ రాజ్య 
ములు, లాటిన్‌ అమెరికన్‌ రాజ్యములు, కువాయిట్‌, 
మొరాకో, దక్షిణ ఆధీకా, టునీసియా, తుర్కీ, 
యు, సై. దేశముల పౌరులకు వీసాలు అక్కర 
లేదు. 1989 మొదలుగ, య్యాతికులకు సొక 
ర్యములను కలిగించుట కై ఒక (పభుత్వళాఖ 
(పత్యేక కృషిని సాగించుచున్నది. 1972 లో 174 
లక్షల విదేశీయులు దేశమును దర్శించిరి; అందు 
వలన, ర్‌లి.8 కోట్ల పౌనుల ఆదాయము దేశమునకు 
లభించినది. ఇటులే దేశీయులు పలువురు విదేశము 
లను దర్శించుచున్నారు. 1972 లో ఇట్టివారు 
విదేశములందు 52.8 కోట్ట పౌనులను వెచ్చించిరి. 


13. (పసిద్ధ పౌరులు : 16 వ శతాబ్ది మొద 
లుగ [కమవికాసముచెంది 18-20 శ తాబ్దములలో 
ఒక |పముఖ (పపంచ. రాజ్యముగ పరెన్నిక 
పొందిన ఈ రాజ్యమున లబ్ద _వతిష్టులగువారలు 
పలువురు వివిధ రంగములందు జన్మించిరి. వారిలో 
విశ్వవిఖ్యాతిని ఆర్జించిన కొందరి పేరులు మ్యాతమే 
ఈ దిగువ ఈయబడినవి. 


1. ఎలిజబెత్‌ 1 (1588-1608) : దేశవై భవ 
ములకు పుభూదులు ఈమె పరిపాలనా కాలమున 
వేయబడినవి; 2. విక్టోరియా (1819-1901) : 
[ప్రపంచము అంతవరకు కనివిని యెరుగని విశాల 
సాామాజ్యముతో దేశము ఈమె పాలనా కాలమున 
వై భవమున పరాకాష్టను అందుకొనినది;. 8. సర్‌ 
విన్‌స్టన్‌ లియొనార్డ్‌ స్పెన్సర్‌ చర్చిల్‌ (184. 
1965): ద్వితీయ (పపంచ యుద్ధమున, అతిక్టిష్ట 
సమయమున దేశమునకు నాయకత్వము వహించి, 
నాజీవాదమును నిర్మూలించుటలో డ|ప్రముఖపా శ్ర 


యునై టెడ్‌ కింగ్‌డమ్‌ 819 


వహించిన ధీశాలి; సారస్వత సేవకై నోబెల్‌ 
బహుమతిని ఆర్డించెను; 4. విలియమ్‌ చేక్సియర్‌ 
(1564-1616) : ఆంగ్ల సారస్వతమున ఆజరా 
మర స్థానమును ఆర్దించి, [ప్రపంచ (పముఖ మహా 
కవులలో ఒకడుగ ఖ్యాతిగాంచిన నాటక రచయిత; 
ర్‌, జాన్‌ మిల్టన్‌ (1608-74) ఒక మహాకావ్య 
రచయిత; 6. జాన్‌ గాల్స్‌ వర్తి (1867-1988) ; 
నోబెల్‌ బహుమతిని ఆర్జించిన ఒక రచయిత; 
7. విలియమ్‌ సోమర్‌'సెట్‌ మాహమ్‌ (1874- 
1965): (పపంచ పసిద్దిని ఆర్జించిన ఆంగ్ల 
నవలా రచయిత; 8. జార్జి బెర్నార్డ్‌ షా (1856- 
1950) : ఐర్హండున జన్మించినను, ఆంగ్ల సారస్వ 
తమునకు, అందును నాటిక రచనకు, అసమాన 
'సీవచేసిన రచయిత; 9. సర్‌ [ఫాన్సిస్‌ డెక్‌ 
(154 tia 1596) ; నౌకలో [ప్రపంచ పదక్షి 
ణము చేసిన తొలుతటి ఆంగ్లేయుడు; 10. కెప్టెన్‌ 
జేమ్స్‌ కుక్‌ (1728-1779): ఆస్టేలియా, 
న్యూజీలాండ్‌ లను, పసిఫిక్‌లోని కొన్ని దీవుల తీర 
భూముల రూపరేఖలను లేఖా బద్ధము చేసిన ఆంగ్రేయ 
సాహసిక నావిక దేశాన్వెషకుడు; lle rd 
షియో వైకౌంట్‌ నెల్చన్‌ (1758-1805) : 
(థెంచి నొకాదళమును ఓడించి ఆ కృషిలో మర 
ణించిన నౌకా యుద్ద వీరుడు; 12. ఆ ర్హర్‌ వెలెస్టి 
(1769-1852) : _ఐర్హండ్‌న జన్మించిన రాజ్య 
తం[తష్జి యోధుడు; నెపోలియన్‌ ను వాటర్లూ రంగ 
మున డీడించుటలో నాయకత్యము వహించిన 
సేనాని; 18 ఇనిగో జోన్స్‌ (1578-1652); 
ఒక్‌ సుపసిద్ధ వాస్తువేత్త; 14. డస్టర్‌ రెన్‌ 
(1682_1728) : వాస్తుశాస్త్ర (ప్రవీణుడు. 
చ్మితలేఖన, శిల్పకళా రంగములలో; 15. సర్‌ 
జోషువా రెయనాల్‌ డ్స్‌ (1728-92); 16, తామస్‌ 
గెయిన్స్‌బరో (1727-88); l= జొనికి 
మల్దార్ట్‌ విలియమ్‌ టర్నర్‌ (1775-1851); 
18. జున్‌ కాన్‌స్టబుల్‌ (1776 - 1887); 


19. జేకబ్‌ ఎప్‌స్టిన్‌; 20. హెనీమూర్‌ (జ. 1898) 
పేరొందినవారు. 


19. సర్‌ ఐజక్‌ న్యూటన్‌ (1642-17217): 
గురుత్వాకర్షణ సిద్ధాంతమును కనుగొనుటయేగాక , 
గణిత, (పకృతి శాస్ర్రములకు అమోఘసేవచేసిన 
(పజ్ఞానిధి; 20. ఎడ్వర్డ్‌ జెన్నర్‌ (1749-1828) : 
మశూచిరోగ నివారణకై టీకాల పద్ధతిని కనుగొనిన 
ధీశాలి; 21. జార్జి స్టీఫెన్‌సన్‌ (1781-1848): 
రెలు ఇంజనును తొలుతగ కనుగొనినవాడు; 
బిబి, మెకేల్‌ చేరడే (1791-1867) : రసాయన 
శాస్త్రవేత్త; విద్యుత్‌ [పసారమునకు సంబంధించిన 
పలు పరికోధనలను నిర్వహించిన వె జ్ఞానికుడు; 
28, చార్జెస్‌ రాబర్ట్‌ డార్విన్‌ (1809-92) వ టీవ 
పరిణామ నసిద్ధాంతమునకు బలమును కల్పించిన వాడు; 
వ4, సర్‌ అలెగ్జాండర్‌ ఫైమింగ్‌ (1881-1955) : 
సూక్ష్మజీవ విజ్ఞాని; _పెనిసిలిన్‌ను కనుగొని 
(1928), వైద్యశాస్త్ర సేవకై, నోబెల్‌ బహు 
మతిని 1945లో పొందినవాడు; 25. జాన్‌ 
మేనార్డ్‌ కీనిస్‌ (1888-1946) : నవీన ఆర్థిక 
శాస్త్ర [పగతికి మార్గదర్శి; 26, బెర్‌ | టాండ్‌ 
ఆర్‌ తర్‌ విలియమ్‌ ర స్పెల్‌ (1872_1970): 
తా త్త్ర్వికుడుగ, గణితశాస్ర్రవేత్తగ, మానవతా 
వాదిగ, రచయితగ పపంచ విఖ్యాతిని ఆర్జించిన 
ధీశాలి; 27. ఆర్‌నాల్డ్‌ జోసెఫ్‌ టాయన్‌బీ 
(1889-1975) : చరిత్రను నవ్యదృష్టితో రూపొం 
దించిన ఐతిహాసికుడు, 


14. పాలిత పొంతములు : ఒకపుడు ఓక 
విశాల సాామాజ్యమును కలిగియుండిన ఈ దేశపు 
పాలిత [ప్రాంతములలో అనేకములు, స్వతంత్రము 
లె నవి. వానిలో బర్మా, పాకిసాన్‌, దక్షిణ ఆవి 
కాలు తప్ప తక్కినవి, సమాన స్వతం్యత (పతి 
పత్తితో |బిటన్‌తో సహకరించి కామన్‌ వెల్త్‌గ 
రూపొందినవి ; ఈ కామన్‌ వెల్లు అనునది సర్వ 


820 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


తం[త స్వతంతత కలిగిన వివిధ రాజ్యముల 
ఐచ్చికపు కూటమి. దీనికి పెద్దగ బిటిష్‌ రాణియే 
పరిగణింపబడుచున్నను, వాస్తవముగ బిటన్‌కు 
అందువలన. ఆ కామన్‌ వెల్తున ఎట్టి |ప్రత్యెకాధికార 
మును లభించుటలేదు. తమకు సమష్టిగ సంబం 
ధించిన విషయముల పైనను, [పపంచ రాజకియముల 
పెనను సౌహార్ద పూర్వకముగ చర్చలను సాగించు 
ఒక వేదికగ మాత్రమే ఆది ఉపకరించుచున్నదని 
చెప్పవచ్చును. ఆ కామన్‌ వెల్తున 197" నాటికి లి6 
రాజ్యములు కలవు. తక్కినవి యునై టెడ్‌ కింగ్‌ 
డమ్‌ పాలనలో ఉన్నవి. వానిలో మాన్‌దివి (ఐల్‌ 
ఆఫ్‌ మాన్‌ - వైశాల్యము 572 చ, కిమీ.); చానెల్‌ 
దీవులు అని సంయు క్తముగ వ్యవహరింపబడు 
జెర్‌సీ దీవి (వైశాల్యము 28,717 ఎకరములు), 
గ్యెరన్‌ సీ దీవులు (వైశాల్యము 7 చ. కిమీ.) 
నియమిత స్వయం పరిపాలనకలిగి, మకుటము 
నియమించు గవర్నర్హ చేత పాలింపబడుచున్నను, 
సాన్నిహిత్యమును, చారి తక సంబంధమును అనుస 
రించి దాదాపుగ, దేశపు అంతర్భాగములుగనే 
పరిగణింపబడుచున్నవి. ఇక మిగిలిన పాలిత 
పాంతములలో, ణి (బాల్టర్‌ , సెయింట్‌ హెలీనా 
తప్ప తక్కినవి ఆయా శీర్షికల కింద ఈయబడి 
నవి. అందువలన ఆ రెండింటిని గురించిన వివర 
ములు మా్యతమె సంక్షి ప్రముగ ఈ దిగువన ఈయ 
బడినవి, 

i. జిబాల్లర్‌ : స్పెయిన్‌ దేశపు నైరుతి 
తీరముతో ముడివడిన ఒక సన్నని ద్వీపకల్పమని 
చెప్పదగు ఈ వలసయొక్క వైశాల్యము 6.5 
చ. కిమీ. 426 మీ. ఎత్తుగల ఒక కొండయు, 
దానికి ఉత్తరమునఉన్న ఇసుక మైదానమును, 
ఇందు చేరియున్న వి; కొండయందు గుహలు ఆనేక 
ములు కలవు; ఎండకాలమున ఎండలు ఆంతటంతట 
ఎక్కువగ ఉన్నను, మొత్తముమీద సమశీతోష్ట 
[పాంతముగనే ఇది పరిగణనీయము; సాలీనా సరా 


సరి వర్షపాతము 88 సెం. మీ. జనసంఖ్య 29,394 
(1971). స్పానిష్‌, మాల్పిజ్‌ , పోర్చుగీజ్‌, జెనో 
పీజ్‌ సంతతులవారు ఇందు అత్యధికము; భాష 
చాలవరకు స్పానిష్‌; అయినను విద్యాబోధన ఇంగ్రీష 
లోనే జరుగుచున్న ది. 


(కీ శ. 71లో ఆధికా ఉత్తర తీరప్ప 
ముస్టిములచేత ఇచట ఒక స్థావరము నెలకొల్సబడి, 
వారి నాయకునిపేర దీనికి “జబల్‌ తారిథ్‌' అను 
పేరు కల్పింపబడినది. ఆ పేరే వికృతిచెంది 
'జిబాల్దరు'గ పరిణమించినది. 1462లో దినిని 
స్పెయినువారు ఆ[కమింపగ, వారినుండి, ఒక 
ఒడంబడిక మూలమున 1719లో (గేట్‌ బిటన్‌ 
దీనిని ఆర్జించినది. మధ్యధరా సముద తీరమున 
కీలక సానమునఉన్న ఈ పర్వత పాంతము ఒక 
హార్చరుగ బిటిష్‌వారికి, యుద్ధముల కాలమున 
ఎంతో ఉపకరించినది. ఈ పొంతము తనకు 
చెందవలెనని స్పెయిను దేశము, వివాదము లేవ 
దీయగా, 1967 లో జరిగిన జనాభిపాయ సేక 
రణమున, బీటన్‌తో ముడివడి ఉండుటకే ఈ 
[పాంతము అంగీకరించినది. 15 మంది ఎన్నుకొన 
బడిన సభ్యులుగల శాసనసభా సాహాయ్యమున గవ 
ర్నరు ఇచట పాలనను నిర్వహించుచున్నాడు, 
జ్మివార్డర్‌ పౌండ్‌ అనబడు ఇచటి నాణెము, [బిటిష్‌ 
పౌండుతో సమానపు విలువను కలిగియున్న డి, 


పాంతపు [పజానీకము యాంత్రికులవలన వచ్చు 
ఆదాయము పెనను, హార్బరులోని పనులపైనను 
ఆధార పడి జీవించుచున్న ది. ఫౌగాకు, కావీలకు 
సంబంధించిన చిన్న పరిశ్రమలు కొన్ని కలవు. 
ఎగుమతులు లేవనియే చెప్పవచ్చును. (గేట్‌ బ్రిటన్‌ 
నుండియు, కామన్‌వెల్త్‌ రాజ్యములనుండియు దిగు 
మతులు ఇటకు చేరుచున్నవి. రేవు సుంకములు, 
సారా పన్నులు, ఆదాయపు పన్ను మాతమే (ప్రభు 
త్వపు ఆదాయ మార్గ ములు, బడ్జెటరీ వ్యయము 


యునై జెడ్‌ కింగ్‌డమ్‌ 821 


కక,59,072 పౌ. (1971-72), నిరక్షరాస్యత 
చాల తక్కు_వ. వివధ తరగతుల విద్యాశాలల 
మొత్తం ౨8; ఆందలి విద్యార్థి సంఖ్య 5 £18. 


ii. సెయింట్‌ హెలీనా దీవి: ఆ ఫికా 
ఖండపు పళ్చిమ తీరమునకు 1,౪20 కిమీ. ల 
దూరమున ఆట్టాంటిక్‌ మహాసముద పరివృతమై 
(16° ద.; 5°21" ప.) ఉన్న ఈద్వీపపు వైశా 
ల్యము 121.7 చ. కిమీ; జనసంఖ్య 5,056 
(1971); (ప్రధాన నగరము జేమ్స్‌టౌన్‌. ఈ దీవికి 
నై రుతిన 2,400 కిమీ. ల దూరమున (87° ద; 
6° ప )ఉన్న ,(టిస్టాన్‌ డా కన్హాన్‌ దీవి (98 చ.కిమీ. 
వైశాల్యము యు, దానికి ఆనుబంధితములగు గఫ్‌, 
నె టింగేల్‌, ఇనాక్సిసిబుల్‌ అను చాల చిన్న దివు 
టన రాజ్యాంగ రీత్యా "సె. హెలీనా దీవితో చేరి 
వున్నవి. పె వానిలో చివర మూడును నిర్ణనములు, 
తొలుత టిదాని జనసంఖ్య 186 (1966). పెవిగాక 
చె. హెలీనా దీవికి వాయవ్యమున 1,200 కిమీ. ల 
దూరమున (8 ద.; 14° ప.) ఉన్న అసెన్షన్‌ 
దీవి (88 చ. కిమీ.; జనసంఖ్య 1,489) కూడ 
రాజ్యాంగరీత్యా సె. హెలీనాతో ముడివడి ఉన్నవి, 
ఈ దీవి ఒక (ప్రముఖ కేబుల్‌ స్టైషనుగ పేరొంది 
నది. రాజ్యపు ద్వీపములు అన్నియు అగ్ని కై లీయ 
ములు. సె. హెలీనాలో ఆంగ్రేయులతో సంకర 
మొందిన వివిధ జాతుల (ప్రజలు కలరు; తక్కిన 
జనావాస ద్వీపములలో అదచ్చపు ఆంగ్రేయుల 
సంతతివారే వసించుచున్నారు. [పజలందరు క్రైస 
వులు. భాష ఇంగ్రీమ, ద్వీపములలో 'చెలిఫోను 


వసతులును, ద్విపములమధ్య బెలిగాఫ్‌ వసతులును 
కలవు. 

1502లో సి. హెలీనా దీవిని పోర్చుగీజువారు 
కనుగొనగ, 16988 లో డచ్చివారు తమదను 
వివాదమును  లేవదిసిరి. తరువాత డచ్చి, 
[బిటిప్‌ నావికులమధ్య చేతులుమారిన ఈ ద్వీపము 
కడకు 1678లో (బిటిష్‌ వారికి దక్కినది. నెపోలి 
యన్‌ను పరాజితునిచేసిన తరువాత అతనిని ఇట 
(ప్రవాసమున ఉంచుట జరిగినది (1815); 1821 లో 
నెపోలియన్‌ ఇచట మరణించెను. 1894లో ఇది 
మకుటపు వలసయొనది. [బిటిష్‌ ప్రభుత్వము నియ 
మించు గవర్నరు, 12 మంది ఎన్నుకొనబడిన 
వారును, ఇరువురు సాధికార సభ్యులును కలిగిన 
శాసనసభా సాహాయ్యమున ఈ దీవిని పాలించు 
చున్నాడు. ఆంతరంగిక శాంతి రక్షణకే 21 
మంది ఉన్న పోలీసు బలము మా(తమే కలదు. 


సె. హదీసు (టిస్టాన్‌ డా కన్హాలలో కొలదిగ 
వ్యవసాయ యోగ్యమగు భూమి కలదు. ఆయినను 
ఆహార ధాన్యములలో అధిక భాగమును, తక్కిన 
వినియోగ వస్తువులను రాజ్యము దిగుమతి చేసికొను 
చున్నది. నార, నారవస్తువులు ముఖ్యపు ఎగు 
మతులు. పరిపాలనా వ్యయమున  అధికభాగము 
[బిటన్‌ నుండి [(గాంటుల మూలమున అభించును. 
బడైటరీ వ్యయము 8,58,255 పౌనులు. నిరక్ష 
రాస్యత లేనేలేదని చెప్పవచ్చును. ర 'పయిమరిీ, 
ఏ సీనియర్‌, 1 సెకండరీ పాఠకాలలు కలవు; 
అందలి విద్యార్థి సంఖ్య 1,814 (1972). 


24. యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ 
సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ఏ“ 


ముఖ్యనగరము : మాస్కో (మోస్కా్వా); 
జెండా: ఎరరని భూమిక పె, ఎగువ ఎడమ మూలన 
సుత్తి, కొడవలుల చిహ్నమును, దానిపైన బంగారపు 
కొనయంచులు కలిగిన పంచకోణపు ఎ(రని నక్షత 
మును కలది; జాతీయ గితము : 'సోయుజ్‌ నెరూ 
ష్‌మీ రెస్‌పబ్రిక్‌ సోబోడ్నిష్‌' (స్వతం|త గణరాజ్య 
ముల అనశ్వర సమ్మేళనము); నాణిము : రుబుల్‌; 
ఇది 100 కోపెక్కులుగ విభ కము; ఒక రుబుల్‌ 
= రు. 8.22; కొలతూకములు : మెటిక్‌ విధాన 
పువి; కాలగణన : దేశము ఆతి విశాలము కావున 
స్థానిక కాలమానములు పాంతములను అనుసరించి 
మారుచున్న వి; భారతదేశమున సౌ. 5 గం. 80 ని. 
అయినపుడు మాస్కోలో సౌ. లి గం.; వోలో 
గాడ్‌లో సా. 4 గం; సెర్ట్‌లూవస్క్‌లో సూర 
గం.; ఓమ్‌స్‌్క_లో సా.6 గం.; కాస్నో 
యార్‌స్‌_లో సా.” గం; ఇర్కు_టస్‌,_లో 
సా, 8 గం.; చీటాలో సా. 8గం.; వ్లాడివాస్టక్‌ లో 
సా, 10 గం.; మగదాన్‌లో సా, 11 గం; పెటో 
పావ్‌ లోవస్క్‌లో ఆర్థరా తి; అనాదిర్‌లో మరు 
నాటి ఉదయము 1 గం. 


1. ఉనికి మొ. ; రెండు ఖండములందు - 
యూరపున సగమునకు మించిన [పాంతమును, 
ఆసియాయందు దాదాపు మూడవవంతును లోగొని _ 


వ్యాపించిన ఈ దేశము పపంచ రాజ్యములందు 
అన్నింట విశాలతమము ; భూగోళపు ఉపరితలమున 
ఆరవవంతు ఈ దేశమునకు చెందినది. ఉ త్రరమున 
నుండి దక్షిణమునకు గరిష్టపు నిడివి దాదాపు 
5,000 కిమీ.; పడమటినుండి తూర్పునకు గరిష్టపు 
కొలత 10 వేల కిమీ. దేశమునకే చెంది ఉత్తర, 
తూర్పు కోసాలకు సమీపమున ఉన్న ద్విపములను 
కూడ లెక్కలోనికి తీసికొనినపుడు ఈ దేశము 
విద్రంర" నుండి 81°50 ఊ. ఆ. రేఖల వరకును, 
19°88” తూ. తు. నుండి 169940” ప, తు. రేఖల 
వరకును వ్యాపించి ఉన్నదని చెప్పవచ్చును. ఊత్త 
రమున ఆర్క_టిక్‌ మహాసము[దమును, దానిలో 
అంతర్ల తములగు బేరంట్స్‌, చక్‌ చీ, తూర్పు సెవీరి 
యన్‌, కారా, లెఫ్టైవ్‌, వైట్‌ సమ్ముదములును సరి 
హద్దున ఉన్నవి; దక్షిణమున నల్రసము దము, 
అజోవ్‌, కాస్పియన్‌ సముదములు కలవు; తూర్పున 
బేరింగ్‌, జపాను, ఓకటస్క్‌ సముదములు ఉన్నవి. 
ఇక భూతల సరిహద్దులకు సంబంధించినంతవరకు, 
ఉత్తరము మొదలుకొని అ([పదక్షిణ రీతిలో ఆగ్నే 
యము వరకు 12 రాజ్యములు - ఫిన్‌లాండ్‌, నార్వే, 
పోలండ్‌, జెకోస్టోవాకియా, హంగరీ, రుమేనియా, 
తుర్కీ, ఇరాన్‌, ఆఫ్‌ఘనిసాన్‌, చీనా, మంగో 
లియా, ఉత్తర కొరియా _ సరిహద్దున క్రమముగ 





* “సోయుజ్‌ సోవియెట్‌సి భ్‌ సోషియలిస్టికెస్కి భ్‌ రెస్‌వద్దిక్‌ి” అను రషియన్‌ నామమునకు ఇది ఆంగ్ల 
రూపము. దీనికే సంగ వహముగ సోవియెట్‌ యూనియన్‌ (సోవియెట్‌ స్కీ సోయుజ్‌) అను వ్యవహారము కలదు. పొడి 
అక్షరములలో యు. ఎన్‌. ఎన్‌. ఆర్‌, (౮55R) అనియు వాడుక గలదు. దేశపు (పభుత్యము “సోవియట్‌ భూమి" అని 
ఆర్థమొసగు పేరుతోకూడ వ్యవహరించుచున్నది. అయినను చార్మితకముగను, జనసంఖ్యా [ప్రాబల్యమునుబట్టియు రష్యాకు 
ఈ దేశమునగల (పాముఖ్యమునుబట్టి విదేశీయులు “సోవియెట్‌ రష్యా” అనియు ఈ దేశమును వ్యవహరించుచున్నారు. 
ఈ పేరు అపార్ణజనకమే అయినను కొంత ఎక్కువ వ్యావ్రిని ఆర్జించినది; అందువలన ఈ [గంథమున పలు తావులందు 


“సోవియెట్‌ రష్యా” అనియే ఈ దేశము వ్యవహృతము, 


యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌ 


ఉన్నవి. దేశపు సముదతీరపు నిడివి 60 వేల కిమీ.; 
ఇది మొ త్రపు సరిహద్దు నిడివిలో మూడింట రెండు 


వంతులకు సమానము. దేశ వైశాల్యము 224 
లక్షల చ, కిమీ, 
భూతల భౌతిక రీతినిబటి దేశమును రెండు 





828 


ఉన్న నిమ్నభూమి, ఆ నదికి తూర్పునఉన్న ఉన్నత 
భూమి ఆను [పాంతములుగ = విభజింపవచ్చును. 
నిమ్నభూమిని, మహా రష్యన్‌ మైదానము, పశ్చిమ 
సైబీరియన్‌ మైదానము అను రెండు మెదానములుగ 
ఊరల్‌ పర్వత శణి విభజించుచున్నది. యెన్న్ఫీ, 





అల్లో ఖై 
సమపాంత ములుగ - యెన్సీనదికి పశ్చిమమున లీనా నదుల మధ్య మధ్య సైబీరియా పీఠభూమి 
'యూంయన్‌ ఆఫ్‌ సో సాకరివబిక్స్‌ 
Cu 
a జ్య 7 
pes WY Cllrs 7 లా హో ధమూడే . గ్గ 
|. (uel WE 1. సే were సట య; 
i) Yi 7 i అ" Miss స i ల 
వ ఓ | ప. 
Yr ser ly గ a కక్‌ క చో శో 
fi Dp స AE Rey Vari 
sy శ ష్‌ పూ ct ఇంజ సమస : జ | 
గ సక గ క్‌ి న 
sr ఖీ నే |p ey న్ని శక లీ మై 
Ge, క ర్య 
జీ శక అస్లు న్‌ £ శే / ల 
షై. ల ల జ అ. ఈ 
ta చొ ల అ శం యే. శ్‌ న్‌ లో 8 వ 
క | ఇ తా టో ఖ్‌ క న 6గ్గి న. | 
రా క్‌ on వళ శ్ర ( 
మా గ ఎ శనై నే జ క 
| pe ie % వ్‌ న ol 
hp Tra [| క్ట ర పళ్లిక్‌ | 
స 4 భ్‌ Te నచ జే స ఇటు ర / 
చ వ లా ల నక J nn గ 4 త 
1 ౮ 
ot 4 Yi | వ్‌ | ల్‌ 
aD గ్గ సరన మా & క! + జ వ్‌ గ మ 
వ లం SE UU id yf {25 
: గ “ld 1 a RE | ఓ ఇ ఇ ళో ఎర గ Vly (| శ 
“fp Een ల గ్గ rs 
|... / Oy Da గు me i చ = గ్గ... గ్ర గ శస OR 
HA) Us జల్ల us లో ./ ం VMs WAP, 
VY FPR M0 ” Dl 77 


/ fot) న / Se a . 
0 ZB ED rl గ 


ry 
గ్గ గ 
7 11 స్స "ఉత / 
శ గ్‌ స గల 


7 





య. J) 
1/7. Dl స 
(J) గ /.. 


tly, Wy 






గ 


స 


పటము 22, 


కలదు. ఇక బైకాల్‌ సరస్సునకు తూర్పున వివిధ 
ఉన్నత [పదేశ | శేణులు కలవు; అందే యబ్దనోవీ, 
స్టానోవాయ్‌, జుగ్‌జుర్‌, వెర్‌ కోయాన్‌స్స్‌, 
చెరస్కీ, కొలైమా పర్వతములు కలవు. దేశపు 
ఉన్నత పర్వతములు దక్షిణపు సరిహద్దున 
వ్యాపించియున్న వి; అట్టివాని లో కార్‌ పేతియన్‌ 
పర్వతములు, |క్రిమియన్‌ పర్వతములు, కాకసన్‌ 
పర్వతములు యూరవీయ భాగమునకు చెందినవి; 

సస్‌లోని ఎల్‌ ([బుజ్‌ శిఖరపు ఎత్తు 5,688 మీ, 


ఆసియా భాగమునకుచెందిన వానిలో కోపెట్‌గాడ్‌, 
పామీర్‌-ఆలే పర్యతమండలము, సాయన్‌, టిన్‌ 
పోన్‌, ఆల్హాయపర్వతములు [ప్రముఖములు; పామీర్‌_ 
ఆలేలోని కమ్యూనిజమ్‌ శిఖరము (7,495 మీ ) 
దేశమునందలి అత్యున్నత పర్వత శిఖరము. దేశపు 
తూర్పు కొననఉన్న కాంచట్కా దీ్రపకల్పమున 
ఉన్నతములగు అగ్నిపర్యతములు కలవు; ఇందు 
20 ఇప్పటికిని రగులుచునే ఉన్నవి. పామీర్‌_ఆలే 
పర్వత మండలమున కొన్ని విశాలములగు హిమ 


ర్రీవితీ [ప్రపంచ రొజ్య సర్వస్వము 


శిలా భూములు కలవు; ఇందలి ఫెడ్‌ చెంకో హిమ 
శిలయొక్క_ నిడివి 75 కిమీ. కాస్పియన్‌ సమ్ముద 
మునకు తూర్పున సోవియెట్‌ మధ్య ఆసియాలోనికి 
ఎడారులును, బెట్టభూములును కొంత వరకు వ్యాపించి 
యున్నవి. ఆ సముదమునకు తూర్పున, 'కరాజియే 
అవనతి' అని వ్యవహృతమగు దేశపు అత్యంత 
నిమ్న [పాంతము కలదు; ఈ [ప్రాంతము సము దపు 
మట్టమునకు 182 మీ. దిగువన ఉన్నది. 


[ప్రపంచపు పెద్ద నదులలో అనేకములు ఈ దేశ 
ముననే ఉన్నను, అవి విశాల సము దములకు 
చేర్చునవి కాకున్నవి. దేశపు [ప్రముఖ నదులలో 
ఒకటియగు వోల్లానది (నిడివి 8,581 కిమి) 
కాస్పియన్‌ సమ్ముదమున చేరుచున్నది; ఈ కాస్పి 
యన్‌ సముదము, దేశాంతస్థము, భూపరివృతము 
నగు సమ్ముదము. డాన్‌ (2,120 కిమీ.), నీపెర్‌ 
(2,201 కిమీ.) నదులు నల్లసము|దమున చేరు 
చున్నవి; ఇందులో తొలుతటిది సంవత్సరమున 
125 దినములు హిమాచ్చాదితము; రెండవది నౌకా 
యానమునకు చాలవరకు తగినదికాదు. ఓట్‌ 
5,410 కిమీ), యెన్సీ (4,092 కిమీ), లీనా 
(4,406 కిమీ.), ఆమూర్‌ (4,416 కిమీ, నదు 
లలో తొలుతటి మూడును ఆర్క_టిక్‌ సము దమున 
సంగమించినను, ఆ సము దమున నిరు సంవత్సర 
మున దాదాపు పదినెలలు గడ్డకట్టియుండును; కడ 
పటిదాని ముఖద్వారము సాలున చాలకాలము 
మంచుతో నిండియుండును, ఆమూ దర్యా (2,600 
కిమీ), సిర్‌ దర్యా (2,991 కిమీ.) నదులు, 
భూమధ్యస్థమై లోతులేని ఆరల్‌ సము[దమున 
కలియుచున్నవి. 10 కిమీ. నిడివికి వైబడిన నదులు 
దేశపు మొత్తమున 150కి పైబడి ఉన్నవి. వాని 
వెరసి పొడవు కి0 లక్షల కిమీ. దేశమున 270 
వేల సరస్సులు కలవని అంచనా; వీనిలో 1 చ.కిమీ. 
వై శాల్యమునకు పెబడినవి దాదాపు 80 వేలు 
ఉన్నవి, ఆ సరస్సులందు విస్తృతినిబట్టి కాన్సియన్‌ 


సము[దము (8,71,000 చ. కిమీ.), ఆరల్‌ సము 
ద్రము (66,500 చ. కిమీ.), జైకాల్‌ (81,500 
చ, కిమీఎ, లడోగా (18,400 చ, కిమీ), బల్‌ 
ఖాష్‌ (18,200 చ. కెమీ.), ఒనేగా (9,610 
చ. కిమీ. ), ఇస్సిక్‌ కుల్‌ (6,280 చ, కిమీ.) 
[ప్రముఖములు; అందు తొలుతటి రెంటియందలి 
నీరు ఉప్పగ ఉండుటవలన అవి సముుదములుగ 
వ్యవహృతములు. 


ని. సీత్రోప్టస్థితి మొ. : దేశము ఆతి విశాల 
మగుటవలన, |ధువపాంతపు అతి శీతల పరిస్థితి 
నుండి దక్షిణ [పాంతపు ఉష్టమండల పరిస్థితివరకు 
ఉష్ణో గత పెక్కు. మార్పులను, [పాంతములను 
అనుసరించి పొందుచున్నది. దేశపు నైరృతి 
పాంతమునఉన్న బతూమీలో జనవరి నెలయందు 
ఉష్ణొగత విం ఫా, ఉండగ, ఈశాన్య సెవీరియా 
యందు వెర్‌ భఖోయాన్‌స్క్‌_వద్ద ఆదే నెలలో ఉష్టో 
(గత - 90° పా. వరకు పడిపోవును. [ప్రపంచపు 
తక్కిన జనావాసములలో ఎటను అనుభవ వేద్యము 
కాని చలిబాధ సైవీరియాలో కలదు; దాదాపుగ 
సంవత్సరము పొడవున మంచుతో ఉండు పాంత 
ములు ఆట కలవు; అచటి యాకూత్‌లో కనీసపు 
ఉష్టత 95? ఫా, జులై నెలలో ఆర్కటిక్‌ 
(ప్రాంతపు ఉహ్టోగత కిల ఫా, అదే కాలమున 
దక్షిణ ప్రాంతపు సోవియెట్‌ మధ్య ఆసియాలోని 
తెర్‌ మెజ్‌వద్ద ఉష్టోగత 120 ఫా, మధ్య 
ఆసియాలో 110° ఫా వేడిమి సర్వసాధారణము. 
ఇందువలన భూమియందు చెమ్మదనము అచట 
ఉండుట కే ఆస్కాారములేక, వ్యవసాయమునకు 
ఆ [పాంతము అననుకూలముగ పరిణమించినది. 


దేశపు పశ్చిమ (ప్రాంతమున సాలీనా వర్షపాతము 
88 నుండి 75 సెం. మీ. వరకు మారుచుండును; 
కాని కాకసస్‌ [ప్రాంతపు నల్చసముద్రపు తీరమున 
వర్షపాతము సాలీనా 200 సెం.మీ. వరకు 


యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్దిక్స్‌ ర్రీబీర్‌ 


ఉండును. యూరపునందలి తక్కిన స పాంతము 
నను సాలున ఇంతటి వర్షపాతము లేదు, తూర్పు 
నకు వచ్చిన కొలదియు వర్షపాతపు [ప్రమాణము 
[క్రమముగ పడిపోయి, మధ్యఆసియా |పాంతమున 
10 సెంటిమీటర్లకు దిగజారును. మాసో). |పాంత 
మున సాలీనా వర్షపాతము రక్‌ సెం, మీ.; తూర్పు 
సెవీరియాలో 25 సెం, మీ. దేశమున అత్యధిక 
భాగమున ఎండకాలముల నిడివి తక్కువ; చలికాల 
ముల నిడివి ఎక్కువ. అందును ఉ త్తరపు తం|డా 
భూములలో ఎండకాలపు నిడివి 1 లేదా 2 నెలలు 
మాత్రమే; చలికాలమునందు హిమవర్షము విరివిగ 
పడును. కాకసస్‌ పర్వత [పాంతపు నల్హ్లసము[ద 
తీరమున ఉపోస్టమండల పరిస్థితియ, |క్రిమియా 
దక్షిణ తీరమున మధ్యధరా పరిస్థితియ కలవు. 
పసిఫిక్‌ తీరముతప్ప తక్కిన [పాంతములందు 
బుతుభేదములేక అంతటంతట వానలు పడుచునే 
ఉండును. పసిఫిక్‌ తీరమున మ్మాతము బుతు 
పవనములను అనుసరించిన వర్షపాతమును, వేడి 
(గష్మర్తువులును, ఫీతల నిరార్డ శీ తకొలములును 
వెద్యములు. 

(ప్రపంచపు అటవీ వై శాల్యమున దాదాపు అయి 
దవవంతు ఈ దేశమున ఉన్నది. దాని వైశాల్యము 
75 లక్షల చ. కిమీ. లకు పైబడి ఉన్నది; దేశమున 
మూడవభాగము అటవీ భూమియె అని చెప్ప 
వచ్చును. దేశపు మొత్తమున దాదాపుగ 17 వేల 
వృక్షజాతులు కలవని లెక్కలవలన తెలియు 
చున్నది, వన్యజంతు వే విధ్యము చాల ఎక్కువ. 
ఉత్తర శీతల భూములందు సీలు మృగములు, తెల్ల 
ఎలుగులు, వాల్‌రస్‌, తోడేలు, మంచునక ,, తెల్పి 
కుందేలు, మంచులేడి (రెయిన్‌ డీరు) వేర్వేరు రక 
ములకు చెందినవి కలవు. బొచ్చునకు (పత్యేక ముగ 


చేకొందిన మూడు రకముల సీలుజాతులు, ఈ 
దేశపు పసిఫిక్‌ తీరమునకు సమీపస్థములగు దీవు 
లందు మా|తమే కననగుచున్నవి. తక్కిన పశ్చిమ 
[ప్రాంతపు అడవులలో నల్రఎలుగు, గోధుమరంగు 
ఎలుగు, గుంటనక్క, దుప్పి, అడవిపంది జాతు 
లును, దూర|పాచ్యపు ఆడవులలో పులి, చిరుత 
పులి జాతులును, దక్షిణదేశపు గడ్డిమైదానములలోను 
ఎడారులలోను జింక, రేచు, చిరుత మొదలగు 
జాతులును కన్పట్టును. నల్హసము[దపు తీరమున 
కొండ మేకలు, పెద్ద జింకలు, ముళ్ళ పందులు 
కలవు. 1,500 రకముల మత్స్యజాతులు కలవ; 
అయినను వీనిలో 250 జాతులు మా|త్రమే మత్స్య 
పరి|శమకు ఉపకరించునవి. పకృతి సహజమగు 
వృక్ష జంతుసంపద ఆంతరించిపోకుండ కాపాడుటకు 
80 (పకృతి శర ణ్యములను (నేచర్‌ రిజర్వులను) 
వివిధ భౌగోళిక |పాంతములలో (ప్రభుత్వము నెల 
కాల్చి పరిపోషించుచున్నది. వీనిలో ఉత్తర 
ఊరల్‌ పర్యతములందలి “పెకోరా-ఇలిచ్‌' అను 
శరణ్యము ఆతి విశాలము; దాని వై శాల్యము 
7,14,800 హెక్టెరులు. 


తీ. జనసంఖ్య మొ. : (ప్రపంచ దేశములలో 
చీనా, భారత దేశముల తరువాతి స్థానమును, జన 
సంఖ్యరత్యా, ఈ దేశము ఆ[క్రమించియన్నది. 
1910, జనవరి 15 న జరిగిన జనసంఖ్యా గణన 
మును అనుసరించి దేశపు జనసంఖ్య 2 447 
లక్షలు; 1978 వ సంవత్సరమున అంచనా 2,500 
లక్షలు. దేశమున 15 సోవియట్‌ గ ణరాజ్యములు 
(సో గ) చేరియున్నవి. ఆయా గ ణరాజ్యముల 
వై శాల్యములు, జన సంఖ్యలు, ముఖ్యనగ రములు, 
వాని జనసంఖ్యలు, ఈ దిగువ పట్టికా రూపమున 
ఈయబడినవి. 


ర్రిల్లీగ పపంచ రాజ్య సర్వస్వము 


దేశమునందలి సోవియెట్‌ సోషలిస్టు గణరాజ్యముల వివరములు 


దేశపు జనసాందత చ. కిమీ కు 11. అయి 
నను రషియన్‌ సమాఖ్య, యు కెమిస్‌, మాల్దెవియా, 
ఉజ్‌ బెక్‌ స్తాన్‌ గణరాజ్యములలోని జనసాం దత 
[ప్రముఖ యూరపీయ దేశముల జనసాం[దతకు 
సాటివచ్చును. ఉ త్తిర భూములందును, పర్యతమయ 
(పదేశములందును జనసాందత చ. కిమి.కు 1 
మాత్రమే. [పజలలో 59% పట్టణములందు వసించు 
చున్నారు. పైన పేర్కొనబడిన గ ణరాజ్య ముఖ్య 
నగరములుగాక జనసంఖ్యా ప్రాబల్య ములనుబబ్టి 
గోరీ (1,218 వేలు), థార్‌ కోవ్‌ (1,280 వేలు), 
క్యుబిషెవ్‌ (1,094 వేలు), లెనిన్‌ గాడ్‌ (4,066 
వేలు), శాన్‌ బెర్‌ స్స్‌ (1,199 వేలు), స్వెర్‌ డ్‌ 





లా Sh సయం 1 
1. రషియన్‌ సమాఖ్య _ 1,70,75,400 18,22,000 మాస్కో mes 
2. య్ముకెయిన్‌ 6,08,700 4,82,00,000 కీవ్‌ 1 827 వేలు 
8. బైలో రషియా 2,07,600 99, 00,000 మిన్‌స్‌.. 1,088 వేలు 
4. డఉజ్‌బెక్‌సాన్‌ 4,47,400 1,29,00,000 తాష్మె.ంట్‌ 1,504 వేలు 
5, కజకీసాన్‌ 27,17,800 1,87,00,000 ఆల్మా-అటా 794 వేలు 
6. జార్జియా 69,700 48,88,000 బిలిసి 946 వేలు 
7. అజర్‌బైజాన్‌ 86,600 54,20,000 బాకూ 1,887 వేలు 
8. లితూనియా 65,200 82,00,000 విల్ని యన్‌ 409 వేలు 
9. మాల్లేవియా 88,700 87,21,000 కిషినేప్‌ 415 వేలు 
10. లత్వియా 68,700 24,80,000 రీగా 765 వేలు 
11. కిర్‌గిజ్‌స్తాన్‌ 1,98,500 81,45,000 [ఫూన్‌జే 468 వేలు 
12... తాజిక్‌ స్తాన్‌ 1,48,100 82,00,000 దుషాంబే 411 వేలు 
18. ఆర్‌మీనియా 29,800 26,72,000 యెరెవాన్‌ 848 వేలు 
14. తుర్కమెన్‌ స్తాన్‌ 4,88,100 28,64,000 ఆష్‌ ఖాబాద్‌ ౨7కి వేలు 
15. ఎస్తోనియా 45,100 14,05,000 తల్లిన్‌ 886 వేలు 


లోవ్‌స్క్‌ (1,078 వేలు), వోల్లోగాడ్‌ (852 వేలు) 
'పేర్కొనదగినవి. 


దేశమున వివిధ జాతులవారు కలరు; వారిలో, 
1970 లెక్కలనుబట్టి, రషియనులు (1,290 
లక్షలు), యు కేనియన్‌లు (4,08 లక్షలు), ఉజ్‌ 
బెక్కులు (92 ల.), బైలోరషియన్‌లు (91 అ), 
తాతారులు (59 ల.), కజక్‌ లు (5కి ల.). అజర్‌ 
బె జానీలు (44 ల.), ఆర్‌ మీనియనులు (86 ల), 
జార్జియనులు (82 ల.), లితూనియనులు (27 ల.), 
మాల్చెవియనులు (27 ల.), యూదులు (22 ల.) 
తాజిక్‌లు (21 ల.), జర్మనులు (18 ల.), చువా 
'షలు (17 లఎ, కిర్‌గిజులు (15 ల,), తుర్క్‌ 


యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్దిక్స్‌ §917 


మీనియనులు (15 ల.), లత్వియనులు (14 ల), 
మోర్‌ దేవియనులు (18 ల.), బషి_రులు (12 ల.), 
పోలులు (18 ల), ఎస్తోనియనులు (10 ల.) 
[ప్రముఖముగ వేర్కొనదగినవారు. దేశమున పలు 
భాషలు మాతృభాషలుగ వ్యాప్తియందు ఉన్నవి. 
ఆందు అ గస్థానము రషియన్‌ భాషది; తక్కిన 
భాషల వారును దీనిని రెండవ భాషగ చదువు 
చున్నారు. దెశమున మొత్తముమీద ఇండో=యూర 
వీయ భాషావర్గమునకు చెందిన రష్యన్‌, యు|శ్రేని 


యన్‌, బై లోరషియన్‌, లితూనియన్‌ , లట్వియన్‌, 


తాజిక్‌, ఒసీషియన్‌, కుర్దిష్‌, తాలిష్‌, బెలూచీ, 
యగ్నోబ్‌, పామీర్‌, మాల్లేవియన్‌, జిప్సే, జర్మన్‌, 
ఆర్మీనియన్‌ భాషలును; విన్నో ఉ[గియన్‌ భాషా 
కుటుంబపు ఎస్తోనియన్‌, ఫిన్నిష్‌, కరీలియన్‌, కోమీ, 
మారీ, మోర్డివియన్‌, ఉద్ము ర్‌ భాషలును; తుర్కిష్‌ 
భాషలగు అజర్‌ బైజానీ, బషీర్‌, చువాష్‌, 
కజక్‌, కిరిగిజ్‌, లాతార్‌, తుర్కమీనియన్‌, ఉజె 
బెక్‌ భాషలును; కశకేసియన్‌ భాషలగు జార్జియన్‌, 
మిన్‌ గెలియన్‌, స్వాన్‌, కబర్షియన్‌, సర్‌ కేసియన్‌, 
అడిగే, ఆద్‌ఖాజ్‌, అదర్‌ భాషలును మాతృభాష 
లుగ వివిధ వర్గములందు వ్యాప్తిలో ఉన్నవి. 
రషియన్‌భాష సిరిలిక్‌ లిపిలో [వాయబడుచున్నది; 
తక్కిన వారిలో పలుభాషలవారు సిరిలిక్‌ లిపినే 
అనుసరించుచున్నారు; కాని ఆర్‌మీనియనులు, 
కీ. శ. నాలుగవ శతాబ్దినుండి తాము వాడుచున్న 
సీయలిపినే అనుసరించుచున్నారు; జార్జియన్‌ భాష 
కును సొంత లిపి ఉన్నది; లితూనియన్‌, లట్వి 
యన్‌, ఎస్టోనియన్‌, కరీలియన్‌ భాషలవారు 
లాటిన్‌ లిపిని వాడుచున్నారు. 


మతముతో (ప్రభుత్వమునకు ఎట్టి సంబంధమును 
లేదు. తమ తమ మత సం పదాయములను అనుస 
రించుపీకు అందరికిని స్వాతం్యత్యము కలదు; 
అటులే మత వ్యతిరేకతను, నా స్తికతను అనుస 
రించుటకును స్వేచ్చకలదు, _పభుత్వపు లెక్క 


లలో మతపు (పస క్రిలేదు కావున ఆయా మతాను 
యాయుల సంక్యావివరములు తెలియవు. కాని 
క్రై _ఫవులు అత్యధిక సంఖ్యాకులు; అందును రవి 
యన్‌ ఆర్తడాక్స్‌ చర్చికి చెందినవారు చాల 
ఎక్కువ; ఆర్మీనియన్‌, రోమన్‌ శేతలిక్‌, పొచె 
స్టంటు సం[పదాయములవారు ఆ తరువాత లెక్కకు 
వత్తురు. ఇస్తాం మతానుయాయులు మధ్యఆసియా, 
కాకసస్‌, బష్‌కిర్‌ [ప్రాంతములలో కలరు; వీరిలో 
అత్యధిక సంఖ్యాకులు సున్నీలు. మధ్య ఆసియా 
లోన కొన్ని (పాంతములందు బౌద్ధులు కలరు; 
యూదులును మాస్కో మొదలగు నగరములందు 
ఆటనట చెదరిఉన్నారు. చుతమున ప్రభుత్వపు 
జోక్యము లేకున్నను, ఛాందస భావనలను అంత 
రింపజేసి విజ్ఞాన కాస్త్రముపై ఆధారపడిన నాస్తి 
కతకు వ్యాప్తిని కలుగ జేయుట (వభుత్వపు 
ధ్యేయము. కాని దీనిని సాధుమార్గమున, తగు 
విద్యావా వ్రిద్వారా వ్యాపింపజేయుటకే [ప్రభుత్వము 
కృషిచేయుచున్నది. 

4. సమాబార సొ. : దేశమునందలి తపాలా, 
తంతి, టెలిఫోను ఆఫీసుల సంఖ్య 88 వేలు; వీనిలో 
దాదాపు 60 వేలు పల్లె పాంతములలో ఉన్నవి. 
చెలిఫోనుల సంఖ్య 120 లక్షలు (1971). (ప్రపం 
చమునందలి ప్రతి రాజ్యముతోను ఈ దేశమునకు 
'చెలిఫోను, రీడియో- టెలిఫోను సంబంధములు కల 
వని చెప్పవచ్చును. 1955 లో కుదిరిన ఒక ఒడం 
బడికవలన నేరుగ భారతదేశముతో రేడియో, వెలి 
ఫోను సంబంధములు ఏర్పడినవి; రేడియో _ చెలి 
విజన్‌ సదుపాయములు విరివిగకలవు. కృ[తిమవారా 
గహణ ఉప్మగహముద్వారా, మాస్కో-నుండి అతి 
దూరపు [పాచ్యనగర ములకు రేడియో పసారముల 
నిర్వహణ 1965 నుండి సాగుచున్నది. 1971 
అంతమునకు టెలివిజన్‌ స్టైషనులును, పునః ప్రసార 
స్టేషనులును కలసి మొత్తముమీద 1,844 స్రేష 
నులు కలవు; టెలివిజన్‌ సెట్ట సంఖ్య తి9తి లక్షలు, 


2 ! 
దూర దేశములలో కొన్నింటితో "టెలివిజన్‌ (పసార 
సౌకర్యములు ఉన్నవి. 


గ్‌. యాన సౌ. : దేశమునందలి రోడ్డ మొత్తపు 
నిడివి 5,40,400 కిమీ. (1971). ఆయినను 
మోటారులవలన రవాణా అంతగ జరుగుటలేదు; 
దేశమున రవాణా అగు సరుకులలో 6% మ్యాతమే 
ఆందువలన జరుగుచున్నది. కాని [ప్రయాణికులకు 
మా[తము, రై లుమార్గముల తరువాత, మోటారు 
బస్సులు, కార్డు ఎక్కువగ ఉపకరించుచున్నవి. 
1971-75 [ప్రణాళికా కాలమున అదనముగ 110 
వేల కిలో మీటర్ల రోడ్డు సిర్మింపబడినవి. దేశపు 
సరుకురవాణాయందు రై లుమార్గములు, మూడింట 
రెండువంతులకు, బాధ్యత వహించుచున్న వి. 
మొత్తపు రైలుమార్గముల నిడివి 186 వేల కిమీ. 
(ప్రపంచపు రైలుమార్గముల మొత్తపు నిడివిలో ఇది 
పది శాతమునకు మించినది; కాని [ప్రపంచమున 
రై లుమార్షములద్వారా జరుగు సరుకురవాణాలో 
సగము ఈ దేశపు రైలుమార్గములవలన జరుగు 
చున్నది. ఇది ఆ రైలుమార్గముల నిర్వహణలోని 
కుశలతకు నిదర్శనము. [కొత రైలుమార్గముల 
ఏర్పాటులో సెబీరియా, మధ్య ఆసియాలకు (పాము 
ఖ్యము ఎక్కువగ ఈయబడుచున్న ది. ర్రైెలుమార్ల 
ములందు 120 వేల కిమీ. ల నిడివిన విద్యుత్‌ సహా 
యమున, డిజెల్‌ ఆయిల్‌ సాయమున బండ్డు నడచు 
చున్నవి 


దేశాంతర్గత జలమార్గములందు రవాణా సౌక 
ర్యము విరివిగ కలదు. వై ట్‌ సముద్రమును ఒనీగా 
సరస్సుతోను (227 కిమీ), మాస్కాానదిని వోల్గా 
నదితోను (128 కిమీ.), వోల్లానదిని డాన్‌నదితోను 
(101 కిమీ.), వోల్లానదిని బాల్టిక్‌ సముదముతోను 
(861) కలుపు కాలువలు ఇందు [పముఖములు. 
ఇందు కడపటిదానివలన బాల్టిక్‌ , నల్హసముద్రముల 
మధ్య రాకపోకల సదుపాయములు ఏర్పడి, యూర 


పపంచ రాజ్య సర్వస్వము 


పును చుట్టివచ్చు [ప్రయాణ క్రేశమును తగ్గించినది, 
"పె కొలువలును, నదులును కలసిన ఇట్టి జలమార్గ 
ముల మొత్తపు నిడివి 144,600 కిమీ.; ఇందు 
68,700 కిమీ. లు పడవల రాకపోకలకు అను 
కూలము, 


దేళాంతర్గత వ్యాపారమున అధికభాగము, 
సము[దతీరస్థపు రేవులనుండి తీరమును అనుసరించి 
కాస్పియన్‌, అజోవ్‌, నల్రసము్ముదముల రేవులద్యారా 
సాగుచున్నది. దేశపు సము[దపు రేవులలో బాల్టిక్‌ 
సము[దతీరపు లెనిన్‌ గాడ్‌, దిగా కాలినిన్‌ గాడ్‌, 
బెరెన్‌ ట్స్‌ సమ్ముద 
తీరపు మర్‌మన్‌న్క్‌-; వైట్‌ సము[దతీరపు ఆర్కే 
ల్‌; జపాన్‌ సనము[దతీరపు వ్లాడివాస్టక్‌ , సఖోడ్డా; 
బేరింగ్‌ సముదతీరపు పెటోపావ్‌లోవ్‌స్క్‌; 
ఓకటస్క్‌- సము దతీరపు కోర్సాకోవ్‌; కాస్పియన్‌ 
సము దతీరపు బాకూ, ఆస్ట ఖాన్‌, మఖాచ్‌ కాలా, 
కాస్నో వోడ్‌స్స్క్‌; నల్హస ముదతీరపు ఒడెస్సా, 
త్వాప్సీ, బటూమీ, పోతీ, నోవోరోస్పియిన్క్‌ 
[ప్రముఖములు. పె వానిలో ఆర్థటిక్‌ మహో 
సముదతీరపు రేవులందు, మంచుగడ్డ లవలన, 
సంవత్సరమున చాలకాలము నౌకా పయాణము కష్ట 
మైనను, హిమవిదళన నౌకల (ఐస్‌-బేకర్స్‌) 
సాయమువలన ఆ అవరోధమును ఆతి కమించుటకు 
పస్తుతమున కొంతవరకు వీలు కలిగినది. ఆణవిక 
శక్తిచే నడచు ఇట్టి తొలి హిమదళననౌక 1859 లో 
(పవెశళపె బ్రబడినది. ఈ దేశపు వ వర్తక నౌకాదళ ము 
నందలి నౌకలసంఖ్య రమారమి 1,600 (1971). 
దీని టన్నేజి 162 లక్షల టన్నులు. 


వెంట్‌స్పిల్స్‌, శ్రైయ్‌పెడా; 


[పపంచమునందలి 65 రాజ్యములతో ఈ దేశ 
మునకు విమాన (ప్రయాణవసతి కలదు. దేశీయ 
మగు “ఏరో ఫ్టోట్‌” విమానయాన స సంస్థ, [ప్రపంచము 
నందలి అట్టి సంస్థలం దన్నింట పెద్దది. దేశాంత 
ర్లత్మనగరముల మధ్యను విమానయాన వసతులు 


యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌ 929 


విరివిగ కలవు; పర్వత [వాంతములందును, సరిగ 
అభివృద్ధిచెందని (ప్రదేశములందును హెలీకాప్టర్హ 
వాడుక ఎక్కువ. |పయాణికుల విమానములలో 
పెద్దది, 220 మండి ప్రయాణికులను కొనిపోవ 
గలదు. 20 విదేశీ విమానయాన సంస్థలును, ఈ 
దేశపు అంతర్జాతీయ విమానయానమున పాల్లొను 
చున్నవి. [పయాణికులకొరకై తొలుతగ జెట్‌ 
విమానము, ఈ దేశముననే వినియు కము. మొత్తపు 
విమానయాన మార్గముల నిడివి రి లక్షల కీమీ. కు 
పెబడి యున్నది (1972); ఇందు 225 వేల కిమీ. 
అంతర్జాతీయ మార్గములకు చెందినది, దేశీయ 
విమానయానసంస్థ, 1972 లో 820 లక్షల [ప్రయా 
జీకులను చేరవేసినది. 


6. చరిత: ఈ విశాల దేశమందలి మధ్య 
ఆసియా [పాంతము (దీ, పూ. 1000 సంవత్సరము 
లకు పూర్వమే కొన్ని నాగరిక జాతులకు నివాసమై 
ఉండి, వ్యావసాయికముగ, సాంస్కృతికముగ 
కొంత పురోగతిని పొందినది. కీ. పూ. 4వ 
శ తాబ్బమున అలెగ్గాండర్‌ మహావిజేత నెలకొల్పిన 
సా[మాజ్యమున ఈ |పాంతము అంతర్భాగ మెనది. 
ఆ సా|మాజ్యము శిథిలమెన తరువాత, పలు (గీకు 
మాండలిక [పభువంశములు ఇట పాలన నెరపినవి. 
కీ. పూ. 2వ శ తాబ్టియందు కుషానులు ఇట స్థావ 
రము కల్పించుకొనిరి. |క్రీ, పూ. ఒకటవ శతాబ్దిలో 
ఈ దేశపు పశ్చిమ భాగమున, నల్రసము[ దపు తీరము 
రోమనుల వశ మై, అట ఒక నాగరిక వ్యవస్థ రూపు 
గొనినది. కాని |క్రీస్తుశకారంభమునుండి అంత 
టంతట కొనసాగిన [దిమ్మరి జాతుల ధాటికిలోనై , 
మధ్యఆసియా, నల్లసము[ద తీరములందలి నాగరిక 
వ్యవస్థలు నామమా [త్రావళిష్టములై నవి. 


పారంపర్యముగ వచ్చు కథనమునుబట్టి యూర 
పీయ రష్యా [పాంతపు స్టావ్‌ జాతులు క్రీ, శ, 
662లో ఒక రాజరికమును ఏర్పురచుకొనిరనియు, 


నోవో, గాడ్‌ ముఖ్యనగరముగ పాలించిన రూరిక్‌ 
కాలమున అది స్థిరతను ఆర్థించినద నియు తెలియ 
వచ్చుచున్నది. అతని తరువాతి (ప్రభువులు ముఖ్య 
నగరమును “కీవ్‌"*కు తరలించి, రాజ్యమునకు 'కీవ్‌ 
రూస్‌' అను పేరును కల్పించిరి. ఆ పేరే నేటి 
“రష్యా” అనుదానికి తొలి రూపము. ఆ రాజుల 
కాలముననే క్రై సవమతము ఇట వ్యాపించినది, 
తరువాత [దిమ్మరి జాతుల దాడులవలన ఈ రాజ్యము 
విచ్చిన్న మైనను (క. శ 12వ శతాబ్ది), ఆ 
సంస్కృతిని, భాషను |గహించి, వివిధ మాండలిక 
రాజ్యములు, [కమెణ సీపర్‌ నదీ పాంతమువరకు 
వి స్తరిల్రినవి. ఆ కాలముననే, కాకసస్‌కు ఈవల 
నున్న పాంతము అరబ్బుల వశ మైనది. 


19 వ శతాబ్ది పూర్వార్థమున ఈ రషియన్‌ 
మాండలిక రాజ్యములను, మధ్య ఆసియాను మంగో 
లులు వశపరచుకొనివ. అయినను [పజల మత 
సంస్కృతుల తోగాని, మాండలిక [ప్రభువుల పరి 
పాలనా విధానముతోగాని జోక్యమును కల్పించు 
కొనక, తమ సర్వం సహాధికారముతో మంగోలులు 
తృప్తి వహించిరి. మంగోలులకు లోనై యున్న రషి 
యన్‌ మాండలిక రాజ్యములలో మాస్కో రాజ్యము 
ఐవాన్‌ కలీతా (1825.40) నాయక త్వమున 
క్రమేణ [పాముఖ్యమును ఆర్జించి, రషియన్‌ జాతీ 
యులను కూడగట్టుకొన గలిగినది, ఈ రాజ్యపు 
[ప్రభువగు మితీ (1869-89), 1850 లో మంగోల్‌ 
సేనలను ఓడించెను. 1480 నాటికి మాస్కో 
రాజ్యము సర్వసత్తాక రాజ్యముగ పరిణమించినది ; 
రషియనులు వసించు వివిధ మాండలిక రాజ్యములు 
అందు అంతర్భాగములై నవి (15621). అంతట 
దానికి రష్యా అను పేరేర్పడినది. 


ఆ రాజ్యమును పాలించిన [పభువులలో పీటర్‌ 
(1682- 1725 ప.)కు పాక్చాత్య సంస్కృతితో 
పరిచితి ఏర్పడినది; అతడు పరిపాలనను సంస్క 


880 (ప్రపంచ రాజ్య సర 3 స్యము 


రితము చేయుటయేగాక, వివిధ సేనాదళ ములను 
సువ్యస్థితములుచేసి రాజ్యమును బలిష్టముచే సెను; 
స్వీడెన్‌ తో పోరాడి విజయ మార్జించి, బాల్టిక్‌ 
సముద్రతీరపు రేవులను ఆర్టించెను, కేతరిన్‌ 1 
(1762-96) పరిపాలనా కాలమున, తుర్కీ-ని ఓడిం 
చిన ఫలితముగ [క్రిమియా ఈ రాజ్యమునకు దక్కి 
నది. ఆస్ట్రీయా, పషియాతోకలసి పోలండును 
ఓడించి, ఆ రాజ్యమును పంచుకొనుటచేత రష్యాకు 
యు కెయిన్‌, బెలో రష్యాలు దక్కి నవి; రాజ్యము 
విశాలమై తత్పలితముగ ఒక |పముఖ యూరపీయ 
రాజ్యముగ అది లెక్కకు వచ్చినది. 1801 లో 
జార్జియాయు, ఆ శతాబ్ది ఆంతమున కజక్‌ సాన్‌లో 
అధికభాగమును రాజ్యమున లీనమైనవి. 19 వ 
శతాబ్ది ఆరంభమున ఫిన్‌ లాండ్‌, బెస్స్ఫరేవియాలును, 
పోలండున అధిక భాగమును, కాకసస్‌ ప్రాంతపు 
కొన్ని భూములును రష్యాకు దక్కినవి. ఆ కాలము 
ననే [ఫాన్స్‌దేశపు పాలకుడగు నెపోలియన్‌ తన 
దిగ్విజయయా[ తలో రష్యామైగూడ దాడిని సాగిం 
చెను. కాని దేశీయ సేనలు, ఆతనిని 1812 లో 
త్రిప్పికొట్ట గలిగినవి. 1860-80 మధ్యకాలమున 
కజక్‌ స్తాన్‌, మధ్య ఆసియా ప్రాంతములను రవి 
యన్‌ సేనలు వశపరచుకొనినవి. అదివరకే సెబీ 
రియా మొదలగు ప్రాచ్య |పాంతములను వశపరచు 
కొనుటయేగాక, ఉతర అమెరికాలోని అలాస్కాను 
సైతము రషియనులు వశపరచుకొనిరి (18 వ 
శతాబ్ది). కాని 1887లో అలాస్కాను, యు, సే. కు 
రష్యా విక్రయించినది. 


ఇరువదవ శతాబ్దిలో కాలిడునాటికి రష్యా, రాజ్య 
వి స్తీర్ణమునుబట్టి, [ప్రముఖ రాజ్యముగ లెక్కకు 
వచ్చినను, అందలి సామాన్య పజానీకము ఆతి 
దీనావస్థలో ఉండినది. ఈ పరిస్థితినుండి దేశమును 
రక్షించు విష్ణవమును కొనితెచ్చు సంకల్పముతో 
1888 లో తొలుతటి కార్యి కోదyమము, మార్క్సిస్ట్‌ 
పద్ధతిలో రూపొందినది. పీడితులగు రైతులు, కార్మి 


కులు ఆంతటంతట చేసిన తిరుగుబాటులను [ప్రభు 
తము నిర్ణాకి జ్యముతో అడచివేయుచుండెడిది, 
ఇంతలో 1904-5 న జపాన్‌తో సాగిన యుద్ధమున 
రష్యా ఓడిపోవుటవలన [ప్రభుత్వపు (పతిస్థ సన్న 
గిలి, పజలు తిరుగుబాటులను విరివిగ లేవదీయ 
గలిగిరి. అంతట [పజలను సంతృ న్తి పరచుటకే , 
(ప్రజా (పతినిధులుగల 'డూమా అను ఒక సభను 
ఏర్పరచి, కొన్ని ఆధికారములను ఆ సభకు చక్ర 
వర్తి (జారు) దత్తము చేసెను. కాని ఈ అధికార 
ములను త్వరలోనే సన్నగిలజేసి, అతడు తన 
నిరంకుళాధికారమును ఏదో రీతిగ ఆమలుచేయ 
గలుగుచునే ఉండెను. 


1907లో ఆంగ్లో = [ఇంచి మె|తిలో భాగ 
స్వామిగ రష్యాయు చేరినది. అందువలన [పథమ 
[ప్రపంచ యుద్ధమున జర్మనీ మొదలగు కేంద 
రాజ్యములను ఎదుర్కొని ఈ దేశమును పోరాడినది. 
తత్భలితములగు ఆర్థిక, జననష్టములవలనను, పరా 
జయములవలనను, |పభుత్యము బలహీనమై [పజల 
తిరుగుబాటునకు లొంగగా, చక్రవర్తి పదవీచ్యుతు 
డయ్యెను (1917). ఆ తరువాత ఏర్పడిన తాత్యా 
లిక (పభుత్యము కొన్ని సంస్కరణలు (పవెళ పెట్టి 
నను, యుద్ధమున పాల్గొనుచు, దేశమునకు తగు 
సువ్యవస్థను చేకూర్చ్పజాలక పోయినది. అంతట 
లెనిన్‌ నాయకత్వమున బోల్షివిక్‌ సేనలు తిరుగు 
బాటు జరిపి, [పభుత్వమును వశపరచుకొనినవి (25 
అక్టోబరు, 1917). ఇదియే అక్టోబరు విప్టవమని 
వ్యవహృతము. మార్క్సిస్ట్‌ - కమ్యూనిస్ట్‌ సిద్ధాం 
తానుగుణముగ సాంఘిక వ్యవస్థను పునర్నిర్మించు 
ధ్యేయముతో లెనిన్‌ నాయకత్వమున ఏర్పడిన 
(_పభుత్వము, జర్మనులతో ఒక ఒడంబడికను 
సాధించి, యుద్ధమునుండి విరమించినది (1918). 
ఈ ఒడంబడిక మూలమున పళ్చిమపు సరిహద్దున 
ఉన్న కొన్ని [పొంతములను రష్యా వదలుకొన 
వలసి వచ్చినది. 


యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ స 881 


అంతట అంతర్యుద్ధములతోను, దేశమునందు 
నైనికముగ జోక్యము వహింపదలచిన విదేశీయ 
శకృలతో జరిపిన పోరాటములతోను నూత్న (ప్రభు 
త్వ్యము 1920 వరకు సతమతమైనది. 1922 లో 
దేశము (పస్తుతపు నామముతో వ్యవస్థికృతమైనది. 
1924 లో లెనిన్‌ చనిపోవగ, కమ్యూనిస్ట్‌ పార్టీ 
కార్యదర్శియగు స్టాలిన్‌కును, యుద్ధమం(తియగు 
టాట్‌ సీ కిని మద్య అధికారమునకై పోరాటము 
సాగినది. ఆందు స్టాలిన్‌ విజయిమందిన ఫలిత 
ముగ టాట్‌ స్కి దేశ భష్టుడయ్యెను. “ఒక దేశ 
మున సోషలిజమ్‌' అను నినాదముతో స్టాలిన్‌ అధి 
కారమును [గ్రహించి [క్రమముగ పార్టీయందును, 
పభుత్యమునందును ఎదురులేకుండ చేసికొన గలి 
గను. అంతటినుండి అతని ఆధిపత్యమున వరుసగ 
పంచవర్ష [ప్రణాళికలను అనుసరించి, దేశము వ్యావ 
సాయికముగ, పారి శ్రామికముగ ఎంతయో పురోగ 
మించినది. తొలుత [పపంచ |పముఖరాజ్యములు 
సోవియెట్‌ యూనియన్‌తో దౌత్య సంబంధములు 
పెట్టుకొనకున్నను 1925 మొదలుగ అట్టి సంబంధ 
ములు ఏర్పడుట మొదలైనది. 1988లో 
యు. సై. తో కూడ అట్టి సంబంధములు ఏర్పడి, 
1984 లో నానాజాతి సమితియందు ఈ రాజ్యము 
నకు సభ్యత్వము సిద్ధించినది. 1989 లో జర్మనీతో 
నిర్మాకమణసంధిని కుదుర్చుకొని, ద్వితీయ [పపంచ 
యుద్ద పు తొలుతటి కాలమున తాను వెదొలగి 
యుండుటయేగాక, ఆ కాలమున లితూనియా, 
లట్వియా, ఎస్టోనియాలను పిన్‌ లాండునందలి 
తూర్పు దశిణ భాగములను వశపరచుకొని తన 
సరిహద్దులను ఈ రాజ్యము బలపరచుకొనినది. కాని 
జర్మనీ, నిరాకమణసంధిని ఉల్రంఘించి జూన్‌ 22, 
1941 న సోవియెట్‌ యూనియన్‌ పై దండెత్తినది. 
తొలుత యూరపీయ రష్యాలోని పశ్చిమభాగము 
జర్మన్‌ సేనల వళమైనను, కడకు సోవియెట్‌ 
సేనలు, జర్మనులను నిరోధింపగలిగినవి. స్టాలిన్‌ 


(గాడ్‌ (ప్రస్తుతపు వోల్లో(గాడ్‌) వద్ద సోవియద్‌. 
సేనలు ఘనవిజయమును సాధించినవి (1942 
48). అంతటినుండి ఎదురుదెబ్బనుతీసి, పశ్చిమ 
యూర పున ఆంగ్లో- ఆమెరికను సేనలును, తక్కిన 
మ్మితరాజ్య సేనలును సాగించిన కృషికి, బలమును 
కలుగజేసి, జర్మనీని పరాజితముచేసి, కడకు 
ఆంగ్లో-అమెరికన్‌ -ఫెంచి చేనలతోపాటుగ సోవి 
యెట్‌ సేనలు జర్మనీ వశపరచుకొనినవి. కాని 
ఈ యుద్ధ మువలన, (ప్రత్యక్ష, పరోక్ష రీతులలో 
దాదాపు 2 కోట్ల [ప్రజలు నళించిరి; ఆర్థిక వ్యవ 
స్థయు, పట్టణములును శిథిలములయ్యెను, అయినను 
విజయములవలన తూర్పు (ప్రష్యా, పోలండు, 
జెకోస్టోవాకియా, రుమేనియా, విన్‌లాండ్‌ లలోని 
కొన్ని భాగములు దేశమునకు వశ పడినవి; జపాన్‌ 
నుండి దక్షిణ సథాలిన్‌, కురైల్‌ ద్వీపములు లభిం 
చినవి; ఇందులకు తోడుగ పశ్చిమ సరిహద్దున 
తూర్పుజర్మనీ మొదలగు రాజ్యములలో కమ్యూనిస్ట్‌ 
[పభుత్వములు నెలకొని ఆ సరిహద్దు సురక్షీత 
మైనది. 

యుద్ధఫలితములనుండి దేశమును పునరుద్ధరించి, 
పురోగతిలో నడపుటకు 1945 మొదలుగ కృషి 
తీవముగ జరిగినది. 1958 లో స్టాలిన్‌ మరణించి, 
వ్యక్ష్యారాధనకు దేశమున స్వ సిజరిగి, (పభుత్వ 
విధానములందు కొంత ఉదారత పొడచూపి, పరి 
పాలన కొంతవరకు వికేందీకృతమైనది. ఇక 
ఆర్థిక సాంఘికాది రంగములందు అభివృద్ధి ఆశ్చర్య 
జనకరితిలో ముందునకు సాగి, ఆణవిక రంగమున 
రోదసీ పరిశోధనయందు యు. స్టై. కు సాటిగ 
ఈ దేశము నేడు నిలువగలిగియున్నది. రోదసి 
లోనికి ఉప్మగహమును పంపుటలోను, మానవుని 
పంపి తిరిగి రప్పించుటలోను, ఈ దేశమే మార్గదర్శి 
యెనది (1961). 

చీనాలో (పపంచయుద్ధానంతర మున కమ్యూనిస్ట్‌ 
రాజ్యమే ఏర్పడినను, సిద్ధాంత వైరుధ్యములవలన 


g£2 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఈ రెండు దేశ ములమధ్య 1961 లో వివాదములు 
పొడచూపినవి; ఇవి సరిహద్దు తగాదాలకును దారి 
తీసినవి. ఈ విభేదములు ఇప్పటికిని కొనసాగు 
చునే ఉన్నవి; ఇ(జాయెల్‌ _ అరబ్‌ రాజ్యముల 
తగాదాలలో ఆరబ్బులను, కాశ్మీర్‌ సమస్యను 
గురించి భారతదేశపు వాదమును ఈ దేశము సమ 
ర్ధించుచున్నది. పలు అవరోధ ములను అతి, కమించి, 
80 ఏండ్ల కాలములో అద్భుత (ప్రగతిని, సాధిం 
చిన ఈ దేశము యు. సె. తో దీటుగ అ|గరాజ్య 
ముగ నేడు పేరొందినది. 


7. పరిపాలన: రాజ్యాంగ విధానమునుబట్టి, 
దేశపు సర్యాధికారములు, కార్మిక జనమునందు 
నెలకొనియున్న వి. ఈ కార్మిక జనళ క్రికి, వివిధ 
స్థాయీలలోని సోవియెమెలందలి కార్మిక |పతినిధులు 
(పాతినిధ్యము వహింతురు (సోవియెట్‌ అనగా 
[ప్రజలు ఎన్నుకొనిన _ [పాతిపదిక పరిపాలనా 
సంఘము). సోపానరూపమున డిగువనుండి వై 
వరకు సువ్యవస్థిత మైన ఇట్టి సోవియెట్‌ వ్యవస్థలో 
ఉచ్చతమాధికారము యూనియన్‌ సు(పీమ్‌ సోవి 
యెట్‌న న్య స్తము; దేశమునకు ఆంతటికిని చెందిన 
విషయములందు శాసనముచెయు ఆధికారము దీనికి 
మా(త మే కలదు. ఇందు రెండు కక్ష్యలు = యూని 
యన్‌ సోవియెట్‌, జాతుల సోవియెట్‌ ఆనబడునవి. 
కలవు. 18 ఏండ్లకు తగ్గని వయసువచ్చిన పౌరుల 
చేత ఈ క క్ష్యలందలి సభ్యులు, నాలుగేండ్రకు ఒక 
సారి ఎన్నుకొనబడెదరు. అభ్యర్థి వయసుమాతము 
28 ఏండ్లకు తగ్గకూడదు. ఎన్నికలు అపరోక్ష, 
రహస్య విధానమున జరుగును. దేశమున పోటీపడు 
సాంఘిక శక్తులుగాని, [పయోజనములుగాని లేనం 
దున, అభ్యర్థులకు పోటీపడు అవసరములేదనియు, 
ఒక నియోజకవర్గమున ఒక అభ్యర్థి మాతమే నిలు 
వగ, అతని యాగ్యతాయోగ్యతలనుగురించి, 
రహస్య వోటింగు పద్ధతిలో ఎన్నిక మాతమే 


జరుగవలెననియు, ఆచటి (ప్రభుత్వపు అభి 


[ప్రాయము. అందువలన ముందుగ ఆయా నియో 
జక వర్షముల వారీగా అభ్యర్థుల పట్టిక [పకటింప 
బడగ, దానియందలి తమ నియోజక వర్గపు అభ్యర్థి, 
ఆ పదవికి తగునా? తగడా * అను విషయమును 
మా(తమే వోటర్జు నిర్ణయింతురు. ఇట్టి ఎన్నిక 
విధానమును ఏకపట్టికా విధానమని అనెదరు, ఇట్టి 
అభ్యర్థిని తొలుతగ నియోజక వర్గమునకు సంబం 
ధించిన వివిధ కార్మిక సంఘములు చర్చలద్వారా 
సూచించును. దేశమున ఏకైక రాజకీయ పక్షమగు 
కమ్యూనిస్ట్‌ పార్లయే, తుదకు ఇటి ఆభ్యరుల పటి 

ల! ల రం థి ర 
కను తయారుచేసినను, ఇందు కమ్యూనిస్ట్‌ పార్టీ 
వారితోపాటుగ, ఏ పార్టికి చెందని అభ్యర్థులును 
ఉండెదరు, అభ్యర్థుల ఎన్నిక ఖర్చులను (పభుత్వమే 
భరించును; వోటరులలో దాదాపు 99 శాతము ఎన్ని 
కలలో పాల్గొనెదరు. 


యూనియన్‌ సోవియెట్‌ లోని సభ్యులలో (పతి 
యొకడు కి లక్షల పజలుగల నియోజక వర్గము 
నుండి ఎన్నుకొనబడును. ఇక జాతుల సోవి 
యెట్‌లో, పతి సోవియెట్‌ గణరాజ్యమునకు లి2 
మంది చొప్పునను, స్వయంపాలక గణరాజ్యము 
లలో (పతిదానికి 11 మంది చొప్పునను, సయం 
పాలక [ప్రాంతములలో [పతియొక దానికి అయిదు 
గురు చొప్పునను, (పతి జాతీయ మండలము 
నుండియు ఒక్కొాకరు చొప్పునను [పాతినిధ్యము 
కలదు, (దెశమునందలి గణరాజ్యములు 15; గణ 
రాజ్యములలో పరిగణనీయ [పతిప త్తి కలిగిన అల్ప 
సంఖ్యాక వర్షములు నివసించు [పాంతములు స్వయం 
పాలక గణరాజ్యములుగ రూపొందింపబడి, నియ 
మితాధికార ములుగల సోవియెట్‌ లను కలిగి 
యున్నవి; అట్టివి రషియన్‌ సమాఖ్యలో 18, 
అజర్‌ బై జూన్‌లో 1, జార్జియాలో ౨, ఉజ్‌ బెక్‌ 
సానీలో 1 కలవు. ఇక కొన్ని (ప్రముఖ జాతీయ 
లక్షణములు కలిగిన ఒక అల్పసంఖ్యాకవర్గము 
వసించునది స్వయంపాలక [పాంతము; ఇట్టివి రష 


యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌ 888 


యన్‌ సమాఖ్యలో 5, అజర్‌ బై జూన్‌లో 1, జారి 
యాలో 1, తాజిక్‌ సాన్‌లో 1 కలవు, కొన్ని అల్ప 
సంఖ్యాక వర్షములు కలగాపులగముగ క లసియున్న 
చిన్న [పాంతము జాతీయ మండలము. ఇట్టివి పది 
మండలములు కలవు). 1970 లో ఎన్నుకొనబడిన 
యూనియన్‌ సు[పీమ్‌ సోవియెట్‌ తో సభ్యులసంఖ్య 
1,517; అందు స్రీలు 468. రెండు కక్ష్యలకు 
సమానాదికొరములు కలవు. ఈ యూనియన్‌ 
సుపీమ్‌ సోవియెట్‌, [పభుత్యపు కార్యనిర్య్వహణకై., 
ఉన్నత సంస్థలను ఎన్నుకొనును, అందు అతి 
[ప్రముఖమైనది అధ్యక్షమండలి (_పెసీడియం). 
అందు ఒక అధ్యక్షుడును, గ ణరాజ్యమునకు రక 
కరు చొప్పన 15 మంది ఉపాధ్యక్షులును, కార్య 
దర్శియు, ఇరువదిమంది సభ్యులును ఉందురు. 
సుపిమ్‌ సోవియెట్‌ సమావేశముకాని సమయమున 
పెసీడియమే ఆ విధులను నిర్వహించును; కాని 
చరమ నిర్ణయాధికారము న్నుప్రిమ్‌ సోవియెట్‌ కే 
కలదు. పరిపాలనను నిర్వహించు మంత్రిమండలిని 
కూడ సు|వీమ్‌ సోవియెట్‌ ఎన్నుకొనును. ఈ 
మండలిలోని మంతుల సంఖ్య 680 పైగా ఉన్నది. 


(పతి గణరాజ్యమునను, పొలనా నిర్వహణ 
ఇట్టి సోవియెట్‌ విధానమే కలదు. కాని అందు 
రెండు కక్ష్యలు ఉండవు. ఒక కక్ష్యమాాతమె పని 
చేయును. ఇట్టి సంస్థలే స్వయంపాలక గణరాజ్యము 
లందును, స్వయంపాలక (పాంతములందును, 
జాతీయ మండలములందును కలవు. 


సోపాన క్రమమున దిగువనుండి పైవరకు 
న్యాయ నిర్వహణ వ్యవస్థ ఏర్పడియున్నది. యూసి 
యన్‌ సుపిమ్‌ కోర్టులోని న్యాయాధిపతులను, 
యూనియన్‌ సుపీమ్‌ సోవియెట్‌ ఎన్నుకొనును; 
ఆ న్యాయాధిపతుల పదవీకాల పరిమితి ఆయిదు 
సంవత్సరములు, అటులే ఆయా స్థాయీలలోని 
న్యాయాధిపతులను ఆయా సోవియెట్‌లు ఎన్ను 

[5ల] 


కొనును. న్యాయాధిపతులతోపాటుగ, [పజ లెన్ను 
కొనిన ఇరువురు న్యాయ [పతినిధులు (అసె 
సరులు) ను, విచారణలో పాల్లొనెదరు. 


దేశమున ఒకే ఒక రాజకీయ పక్షము - కమ్యూ 
నిస్ట్‌ పార్టీ - మాతమే పనిచేయుచున్నది. పార్టీకి 
చెందక, |పజా కార్యకలాపాలలో పార్టీతో సహక 
రించువారు పలువురు కలరు, 


ర. దేశరక్షణ : అధునాతన ఆయుధ సమ 
ని్భత ములు, సుశిశత్షితములునగు రక్షణ బలములు 
దేశమునకు కలవు. సైనిక బలమున, యు. స్టే. తో 
సరిదూగు ఏకైక రాజ్యముగ ఇది పేరుగన్నది. 19 
ఎండ్ల వయసువచ్చిన [పతి మగవాడును లేదా 
మాధ్యమిక విద్యను ముగించిన వారి విషయమున 
18 ఏండ్లు వయసువచ్చిన |పతి మగవాడును, విధిగ 
"సెనిక శిక్షణను హొందవలయునను నియమము 
అఆమలున ఉన్నది; ఈ శిక్షణ కాలము, అతడు పని 
చేయు సెనికళాఖను అనుసరించి రెండునుండి 
మూడేండ్డవరకు మారుచున్నది. _ భూతలసేన, 
రాకెట్‌ సేన, కీలకబలము, వాయుసేన, నౌకాసేన, 
విమాన విధ్వంసక సేన, రాకెట్‌ విధ్వంసక సేన - 
ఆను ఏడు సెనిక శాఖలు కలవు. ఇందు (పతి 
శాఖయు ఒక సేనాపతి ఆధ్యర్యవమున పనిచేయుచు, 
స్వకియమగు పరిపాలనా వ్యవస్థను కలిగియున్నది. 
భూతలముపై పోరాడు అన్నీ విధములగు సెనిక 
శాఖలందును కలసి మొ త్రముమీద 20 లక్షల సైని 
కులు కలరు. మొత్తపు డిపిజనుల సంఖ్య 157; 
అందు 100 దళములు సర్వదా యుధ్ధ సన్నద్ధ 
ములు. వీరుగాక దేశభదతశతై భ్యదతా సరిహద్దు 
దళములు కలవు. అందలి సైనిక సంఖ్య 3856 
వేలు (1970). నౌకాసేనయందు 2 హెలీకాప్టరు 
వాహక నౌకలు, 17 కూయిజర్డు, 400 జలాంత 
రాములు (ఇందు అణవిక శక్తిచత నడచునవి 
100), 12 శ్నిపణ్యాయ త్తములగు కూయిజర్లు, 


884 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


106 డెస్టాయర్ధు, తక్కు విధముల యుద్దొపయోగి 

5. ఇవిగాక సహాయక నౌకలు 
వగరా వేల సంఖ్యలలో కలను నౌకా సెన 
యందలి మొత్తపు సెనికసంఖ్య లి లక్షలసి 
అంచనా (1972). వాయుసేనయందు పనిచేయు 
యోధసంఖ్య 5 లక్షలరు పైబడి ఉన్నది; అందు 
[పథమ్మశేణి పోరాటపు విమానములు దాదాపు 
10,000 కలవు; ఇవిగాక సెెకవాహక విమాన 
ములు మొదలగు ది్యతీయ। శేణికి చెందిన యుద్దోప 
యోగి విమానములు అధిక సంఖ్యలలో కలవు. 
ఖండాంతర దూరక్షిపణులకు తోడుగ, అత్యంతాధు 
నిక ఆయుధ సమేతములై, అతి దూరము 
పోగలుగు బాంబర్జును, నౌకాసేనకు సహకరించు 
కాంబరు, హెలీకాష్టరు దళములును కలవు 


(1979). 


తూర్పు సరిహద్దుల సమష్టి రక్షణకై, నేటో 
కూటమికి వ్యతిరేక ముగ, 19055 లో రూపొందింప 
బడిన వార్సా రిడంబడిక రాజ్య ములఎదు ఈ దేశ 
ముతోపాటుగ, ఆల్బేనియా, బల్లేరియా, జెకోస్టో 
వాకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలండ్‌, 
రుమేనియా చేరినవి. కాని తరువాత 1962లో 
సిద్ధాంత విభేదములవలన అందుండి ఆల్చేనియా 
బహిష్మ్లరింపబడినది. ఈ ఒడంబదికను అనుస 
రించి ఈ దేశపు భూతల సేనలలో 22 డివిజనులు 
తూర్పు జర్మనీయంచును, రెండు (లేక మూడు) 
డివిజనులు పోలంగులోను, వాంగరీలో ౨ డివిజను 
లును నిలిచియున్నవి; ఇందు చివరి దేశమున ఈ 
దేశపు వాయుసేనలోని 2 డివిజనులుకూడ నిలిచి 
యున్నవి. యు. స్ట కు ఏ విధముగ తీసిపోని 
సంఖ్యలో ఈ దేశమునకు అణ్వాయుధములు 
కలవు. 


9. అంతర్జాతీయ సం. : ఐరాస యందు 
ఈ దేశమునకును, ఈ దేశములోచేరిన గణరాజ్య 


ములగు య్యుకెయిన్‌, బైలో రష్యాలకును సభ్యత్వ 
ఈ మూడింటికిని ఐ,రా.స. 
యందలి కొన్ని (పత్యేక సంస్థలందును సభ్యత్వ 
ములు ఉన్నవని. కమ్యూనిస్ట్‌ రాజ్యములు మా|తమే 
ఉన్న ఆర్థిక పరస్పర సహాయ సంస్థయందును, 
వార్సా ఒడంబడికయందును ఈ రాజ్యమునకు సభ్య 
త్వము కలదు. ద్వితీయ పపంచ యుద్ధానంతర 
మున కొన్ని దేశముల విమోచనోద్యమములకు _ 
ఆందును ముఖ్యముగ వియత్‌నామ్‌ పోరాటమున _ 
ఈ దేశము, ఆర్థిక, యుద్ధసామ్నగి సా హాయ్యము 
లను కల్పించి తోడుపడినది. వర్హమాన దేశము 
లలో పెక్కింటికి ఆర్థిక, సాం కెతీక సాహాయ్య 
ములద్వారా [పోత్సాహము ఇచ్చినది. ఇట్టి సహాయ 
మును (గహించినవానిలో ఈజిప్ట్‌, ఇండియా, ఆల్టీ 
రియా, ఇరాన్‌, తుర్కీ, పాకిస్తాన్‌ [ప్రముఖములు. 
ద్వితీయ [పపంచ యుద్ధానంతర మున, యూర పీయ 
రాజకీయముల ఫలితముగ యు, స్టే. మొదలగు 
పశ్చిమ రాజ్యములతో ఈ రాజ్యమునకు వైమ 
నస్యము ఏర్పడినను, 1978 మొదలుగ పరిస్థితి 
కుదుటపడుట ఆరంభఖించినది. ఆ సంవత్సరమున 
ఆణవిక యుద్ధ నిరోధమునకై యు. సై, తో ఈ 
రాజ్యము ఒక ఒడంబడికకు రాగలిగినది; అట్టులే 
ఆణవిక పరిశోధన, రోదసీయానము మొదలగు 
కొన్ని రంగములందును ఈ ఉభయ ఆ(గరాజ్య 
ములమధ్య కొంత సౌ హార్దమునకు (పస్తుతమున 
తావెర్చడినది. 


ములు కలవు. 


10. ఆర్థిక రంగము: (ప్రపంచమున, ఒక 
వినూత్న ఆర్థికవ్యవస్థకు దారిచూపినది ఈ దేశము, 
సోవియెట్‌ సోషలిస్టు వ్యవస్థ అని వ్యవహృతమగు 
ఈ వ్యవస్థయందు ఒక మానవుని శమఫలితమును 
వేరొక మానవుడు దోచుకొనుటకుగల అవకాశము 
సర్వే సర్వత రద్దుచేయబడినది. ప్రభుత్వపు సోష 
లిస్టు ఆ స్రేయందు [పజానీకమునకు అంతటికిని 
స్వామ్యము కలదు. ఇక సహకార, సమష్టి ఆస్తులు, 


ఆయా వృత్తికారులయు, రైతులయు, ఇచ్చా 
పూర్వక సహకారమువలన రూపొందినవి. ఈ రెండు 
విధముల ఆస్తులందును ఉత్పత్తి, సమష్టి కృషి 
వలన జరిగి, దేశపు మొతపు సంపదను, వ్య క్రిగత 
జీవిత స్థాయిని పెంచుటకు ఉపయోగపడుచున్నది. 
వ్యక్తిగత ఆస్తికి, కొన్ని పరిధులకు లోబడి, రక్ష 
ఇలు చట్టరీత్యా కలవు. సామాన్య జీవితోపయోగ 
వస్తువులందేగాక, ఇల్లు, తోట, కారువంటి జీవిత 
వసతులను కలిగియుండుటకు వ్యక్తులకు అధికారము 
కలదు. కాని ఒక కర్మాగారమునుగాని, వ్యాపార 
సంస్థను గాని, ఒక వసతినిగాని లాభార్డనకై వినియో 


గించుకొనుటకు వి వ్య క్తికిని ఆధికారములేదు. 
తమ సొంత కృషి పై ఆధారపడి బీీవించు 


స్వత్వము పౌరునకు కలదుగాని, కూలిలనుపెట్టి 
ధనమును ఆర్జించు అవకాశములు మ్మాతము వరు 
లకు వ్య_క్తిగతముగ లేవు. తొలుత ఈ దేశమున 
మొదలై న ఇట్టి వ్యవస్థయే, కొలది స్థానికపు మార్పు 
లతో, ద్వితీయ [ప్రపంచ యుద్ధానంతరమున, పపం 
చమున రూపొందిన తక్కిన కమ్యూనిస్టు రాజ్యము 
లలో అవలంబిత మైనది. ఇట్టి వ్యవస్థను ఆశ 
యించి, సోవియెట్‌ యూనియన్‌ ఒక అరువది 
ఎండ్ల కాలములో అత్యద్భుత ముగ పురోగమించి, 
పలు ఆంత: కల్టోలములను, నాటీ దురా|క్రమణలను 
ఎదుర్కొని నిలిచి, ఒక ఆగరాజ్యపు స్థితిని చేరు 
కొనినది, 


1929 మొదలుగ |క్రమరీతిలో వివిధ పంచవర్ష 
[ప్రణాళికలను ఆశయించి, ఈ దేశము ఆర్థిక ముగ 
పురోగమించినది. ద్వితీయ [పపంచయుద్ధము, దేశ 
మునకు చాల నష్టమును కలిగించినను, 1950 
నాటికి, ప్రజానీకపు సమష్టి కృషి ఫలితముగ ఆ 
నష్టము పూరింపబడినది. తరువాత ఇరువది సంవత్స 
రముల కాలమున (1951-71) సగటున సాలీనా 
అధికతర ఉత్ప త్తి 10% నకు చేరుకొనినది. 


889 


దేశము అతి విశాలమే అయినను, అందు నాలు 
గవ వంతునకు లోపుగ మా(తమే వ్యవసాయము 
నకు అనుకూలము. దాదాపు 5,460 లక్షల హెనై 
రులు సేద్యమునకు తగినటుల తెలియుచున్నది. 
ఇందును కొంత భాగమున అనావృష్టి బాధ, తరచుగ 
కలదు. అందువలన తగు నీటిపారుదల వసతులను 
కల్పించుటకు |[పభుత్వము కృషిచేయుచున్నది, 
బాల్టిక్‌ పొంతములందు భూమియంతయి చిత్తడి 
నేల; ఇచటి నీటిని వెలుపలికి పంపుటకు మురికీ 
కాలువల ఏర్పాటు విరివిగ జరుగుచున్నది. |పస్తుత 
మున 120 లక్షల 'హెక్టేరులకు పీటిపారుదల వస 
తులును, 110 లక్షల హౌళ్టేరులకు మురుగు కాలు 
వల వసతు మను కల్పింపబడినవి (1978). 

వ్యావసాయిక భూమియంతయు శజాతీయపు 
ఆన్తిగ పరిగణ్యము. అమ్ము టకుగాని, 
కొనుటకుగాని ఎవరికిని ఆధికారము లేదు. అందు 
అత్యధికభాగము సమష్టి వ్యవసాయ వ్షేతము 
లకు, పభుత్వ వ్యవసాయ శే తములకును 
బెందియున్నది. సమష్టి వ్యవసాయ మేత 
ముల మొత్తపు వెశాల్యము దాదాపుగ 1,100 లక్షల 
హెక్టేరులు (|పసుతమున పంటలను పండించు 
2,280 లక్షల హెక్టేరులలో ఇది దాదాపుగ 
సగము). (పభుత్వ వ్యవసాయ క్నెతములందు 
కొన్నింట [ప్రభుత్వమె వివిధ వ్యావసాయిక [ప్రయో 
గములను నిర్వహించును; కొన్నింట పశు సంరక్షణ, 
కోళ్ళ పెంపకము మొదలగు కృషులను సాగిం 
చును. గృహావసర ముల నిమిత్తమై చిన్న కూర 
గాయల తోటలను, పండ్ల తోటలను పెంచుటకై , 
సమష్టి (ప్రభుత్వ వ్యవసాయ 'మ్యేతములలో పని 
చేయువారికి చిన్న స్వంత కమతములును (పత్యే 
కించుట జరుగుచున్నది. ఇట్టి స్వంత కమతముల 
మొత్తపు వైశాల్యము 79 లక్షల హెక్టేరులు 
(అనగా మొత్తపు భూమిలో శి,5 శాతము). దేశపు 
సమష్టి వ్యవసాయ శక్నేతముల సంఖ్య $2,256 


దానిని 


§86 [ప్రపంచ రాజ్య సర 9స్వము 


(1972); దేశపు వ్యాపార పంటలలో 50" వీని 
యందు ఉత్పత్తి అగుచున్నది. సగటున ఒక్కొక 
సమష్టి వ్యవసాయ క్షేతమున భూవె కాల్యము 
6,000 హె.; ఇందు సగమన పెరులు పండింప 
బడగ, తక్కినది పశువులకు వీడుగ, సంచార 
భూమిగ ఉపక రించుచున్నది; ఒకొక. మేత 
మున 4,000 పశువులు (ఆవులు గొరెలు మొ ) 
ఉండును; టాక్టర్హ సంఖ్య 60. 

[పభుత్వ వ్యవసాయ ష్మెతముల సంఖ్య 
15,502; ఆధునిక యంత, పరికర సాహాయ్య 
మున ఇట కృషిసాగుచున్నది. సగటున ఒక్కొక 
కేతపు వైశాల్యము 21 వేల హె.కు పైబడి 
ఉండును: ఇందు 6,000 హె. సేద్యమునకును, 
తక్కినది గడ్డిబీడులు మొ. వానికిని పనికివచ్చు 
చున్నది; ఇందలి పకుసంఖ్య 7.000; ట్రాక్టర్ల 
సంఖ్య 120. సాధారణముగ ఒక్కాక పభుత్వ 
కేతము ఒక్కొక విధపు పంటసాగునకు, పశు 
పోషణరితికి చెందియుండును. ఈ (పభుత్వ 
నే తములందలి ఉత్ప త్రిని అంతటిని ప్రభుత్వమే 
కొనుగోలు చేయను. దేశమున అమ్మకమునకు 
వచ్చు ధాన్యము, కూరగాయలలో సగము, ప్రత్తి 
పంటలో అయిదవవంతు, పహత్పత్తులలో 40 
శాతము ఈ కే తములద్యారా లభించుచన్నవి. 
రై తులకు గృహావసరములకై ఇచ్చిన స్వంత కమ 
తములందలి ఉత్ప త్రిలో అధికభాగము వారి అవ 
సరములకే సరిపోవును; మిగిలిన దానిని మార్కెటు 
నను, కేంద సహకార సంఘముద్యారాను ఆ 
రైతులు వ్మికయింతురు. సమష్టి వ్యవసాయ 
శేతములందలి ఉత్పత్తిలో అత్యధిక భాగమును 
పభుత్యమే కొనుగోలు చేయును; ఇంకను ఆదన 
ముగ ఉన్నదానిని మార్కె_టునను, సహకార సంఘ 
ములద్యారాను కే తపు పాలకవర్గమే వికయించును. 
వ్యావసాయిక కృషియందు మొ త్తముమీద ఇరువది 
లతల (టారక్టర్లు పనిచేయుచున్న వి; సగటున ఆ 


(టాక్టర్తలో (పతియొకదాని సామర్థ్యము 60 అశ్వ 
శర్తులు; ఇవిగాక వ్యవసాయరంగమున 1వ లతల 
మోటారు వాహనములు, 650 వేల నూర్పిడి 
యం్యతములు మొదలగునవి పనిచేయుచున్న వి. ఈ 
విధముగ సెద్యపు పనియంతయు దాదాపుగ చాల 
వరకు యంత సహాయముననే సాగుచున్నది. 
వ్యావసాయికోత్పత్తులలో ధాన్యములు అత్యధిక 
[పాముఖ్యము కలిగియున్నవి. వివిధ ధాన్యముల 
ఉత్నత్తులను లెక్కించుటలో (పభుత్వమును, తక్హిన 
సహకార సంఘముల మార్కెటులును కొనుగోలు 
చేసిన మొ త్తములు మ్మాతమె లెక్కి.ంపబడుచున్న వి; 
సమష్టి వ్యవసాయ కే తములందును, స్వంత కమ 
తములందును రైతులు సౌంతముగ  వాడుకొనిన 
ఉత్పత్తుల లెక్కలు అందులో చేరవు. ఆ విధ 
ముగ 1971లో లెక్క దేలిన పంటలలో ధాన్యముల 
మొత్తము ఉత్పతి 1,810 లక్షల టన్నులు; 
ఇందులో దాదాపుగ సగభాగము గోధుమలు; ఇక 
తక్కిన వానిలో వార్చి (200 లక్షల టన్నులు), 
ఓట్టు (145 లక్షల ట.), మొక్కజొన్న (86 
లక్షల ట్స, వది (16 లక్షల టు.) eye దగి 
నవి. కూరగాయలు - దుంపకూరల; కింద దాదావు 
100 లక్షల హెక్టేరులకు పైగా ఉన్నది. ఉరల 
గడ్డల ఉత్పత్తి ఈ దేశమున అత్యధిక ము, కూర 
గాయల-దుంపల మొతపు ఉత్పత్తి 190 లక్షల 
టన్నులు (1972). రొక్కాపు పంటలలో దాదాపు 
80 రకములు దేశమున సొగగుచున్నవి. వీటి 
అన్నింటి క్రింద మొత్తముమీద 145 లక్షల హౌకే 
రులు సాగున ఉన్నది. వానిలో (ప్రముఖము 
చక్కెర, చకార ఉత్స త్తిలో ఈ దేశపుదే [ప్రపం 
చమున అ్మగస్థానము; ఆ తరువాత లెక్కింపదగి 
నది ప్రత్తి. 1971 లో పత్తి (71 లక్షల ట.), 
సకన్‌ వీటుదుంప (648 లక్షల టీ.) (పొద్దు 
తిరుగుడు గింజలు (50 లక్షల టన్నులు) ఉత్పత్తి 
అయినవి. ఇవిగాక, పొగాకు, తేయాకు, వివిధ 


యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ 88" 


రకముల పండ్లు పరిమిత పమాణములలో ఉత్ప త్తి 
అగుచున్నవి. దేశమున గోజాతి 1,024 లక్షలు 
(ఇందు పాడిఆవులు 412 లక్షలు); పందులు 714 
లక్షలు; గొట్టాలు 1,5౪9 లక్షలు కలవు (1972). 
ఓక్కొాక్య్థ ఆవు సాలీనా సగటున 2,800 కి|గా. 
పాలను ఇచ్చుచున్నది. 


అడవుల మొత్తపు వైశాల్యము 7,470 లక్షల 
హెస్టైరులు. ఇందు అత్యధిక భాగము పభుత్యపు 
అధీనమున ఉన్నది; 890 లక్షల హెక్టేరులు 
మా|తము రైతుల అవసరములకై ఉచితముగ 
వారికి వదలివేయబడినది. 'పెరుల రక్షణకై అడవు 
లను ఆటనట పెంచుటకు |పభుత్యము కృషిచేయు 
చున్నది. 


మత్స్య కృషియందును ఈ దేశము చాల పేరు 
గన్నది. ఈ కృషిలో మర్‌మన్‌స్క్‌, కాలినిన్‌ 
(గాడ్‌, ఆస్ట ఖాన్‌, వ్లాడివోస్టక్‌, పెటోపావ్‌లో 
అ ౮ న 
వస్క్‌- నగరములు [ప్రముఖ కేం దములుగ "పేరొంది 
నవి. 1969 లో మొత్తపు చేపల పట్టుబడి 70 
లక్షల టన్నులు. 


దేశమున ఖనిజ సంపదయందు వై విధ్యము 
చాల ఎక్కువ; ఆ విషయమున దేశము స్వయం 
పోషకము, ఇంధన సామ గులగు రాక్షసిబొగ్గు, 
పె టోలియం, ఇంధనవాయువు దేశమున విరివిగ 
లభించుచున్న వి. రాక్షసి బొగ్గునను, ఇంధన 
వాయువునను, |పపంచ రాజ్యములందు ఈ దేశపుదే 
అ(గస్థానము. రాక్షసిబొగ్గు ఉత్పతి 6,550 
లక్షల టన్నులు; పెటోలియమ్‌ ఉత్ప త్రి 8,940 
లక్షల టన్నులు (1972). పెటోలియమును 
సరఫరాచేయు గొట్టముల మొత్తపు నిడివి 40,000 
కిమీ. ఈ దేశము ఇట్టి గొట్టములద్వారా దేశమున 
వివిధ కేంందములకేగాక పోలండ్‌, హంగరీ, జకోస్టో 
వాకియా, తూర్పు జర్మ సీలకు కూడ 'పెటోలియ 
మును అందజేయుచున్నది. పై విదేశములకు 


సాలీనా ఈ రీతిగ 150 లక్షల టన్నుల నూనె చేదు 
చున్నది ఇంధన వాయువుల నిలువలు 9 లక్షల 
కోట్ట ఘ. మీ, కలవని అంచనా. సాలీనా ఈ నిలు 
వలనుండి 25,000 కోట్ల ఘ. మీ. వాయువు దేశ 
మునకు 680 వేల కిమీ. ల నిడివిగల గొట్టముల 
ద్వారా సరఫరా అగుచున్నది (1978). పోలండ్‌, 
జెకోస్తావాకీయా మొదలగు కొన్ని విదేశములకును 
ఈ ఇంధనవాయువున కొంత భాగమును [పభుత్వము 
ఎగుమతి చేయుచున్నది. 


తక్కిన ఖనిజముల విషయమున సైతము 
దేశము సుసంపన్న ము. దేశీయ కా స్త్రజ్ఞుల లెక్క 
లను అనుసరించి |పపంచమునందలి ముడి ఇనుము 
నిలువలలో 41%, జపచెద్‌ నిలువలలో 74.7%, 
మాంగనీజు నిలువలలో 88%, పొటాసియం లవణ 
ముల నిలువలలో 54%, ఫాస్‌ ఫేటులలో లికి% ఈ 
దేశమున కలవని అంచనా. ఇక పరిమిత (ప్రమాణ 
ములలో లఅలభించువానిలో రాగి, తుత్తునాగము, 
సీసము, టంగ్‌ సైన్‌, యాంటిమనీ, అల్యూమినియం, 
కాడ్మియం, [కోమైట్‌, వెండి, బంగారు [కమరితిలో 
పేర్కానదగినవి. 


దేశమున విద్యుదుత్స త్తి సాలీనా 85,800 కోట్ల 
కివా. (1972); ఇందులో 80% తాప విద్యుత్తు. 


1922 మొదలుగ క్రమరీతిలో దేశము పారి 
[శామికముగ ఎంతయో పురోగమించినది. 1922 తో 
పోల్చినపుడు 1972 లో పారి|శామికోత్స త్రి 821 
రెట్లు "పెదిగినటుల లెక్కలవలన తేలుచున్నది, 
పపంచ పు ఉక్కు ఉత్ప త్రిలో ఆయిదవవంతు, ఈ 
దేశమున జరుగుచున్న ది; 1972 లతో దాని ఉత్పత్తి 
1,260 లక్షల టన్నులు; ముడి ఇనుము ఉత్స త్తి 
2,080 లక్షల టన్నులు. ఇంజనీరింగ్‌ పరి్రమల 
ఉత్పత్తుల పమాణమున యు. స్టే. తరువాత ఈ 
దేశమే లెక్కకు రాగలిగినది. వివిధ దీతుల ఇంజ 
సీర్రింగ్‌ పరి శమఘలును- విద్యుదుత్చ తికి, రాకపోకల 


8 ఏ6 [పపంచ రాజ్య సర్వస్వము 


సాధనములకు, వ్యవసాయ కృషికి సంబంధించిన 
అన్ని విధముల యంత పర్మిశమలును - ఇట 
సర్వతోముఖముగ అభివృద్ధి చెందినవి. నాలున 
మోటారుకార్హ ఉత్పత్తి 1,876 వేలు (1972). 
రసాయనిక పరి, శమలందు, ప్రాసికులు, కృతిమపు 
దారములు, ప్పాసిక్‌ గృ హోపకరణములు, కృతి 
మపు రబ్బరు, రసాయనపు ఎరువులు విరివిగ 
ఉత్స త్రి అగుచున్నవి. తేలికరకపు పరిశ్రమలలో 
జవు? పరి శమ, చెప్పుల పరి శమ, మెళని బొచ్చు 
వసువుల పరి|శమ ఉత్పత్తులరీత్యా చాల అభివృద్ధిని 
సాధించినవి. విమాన నిర్మాణమునను, యుద్దొప 
యోగములగు తక్కిన యంత సామ్మ గుల నిర్మా 
ణమునను యు, సై. తో సాటిగ ఈ దేశము నిలువ 
గలిగినది. దేశపు ఎగుమతులలో సెటోలియం, 
బొగ్గు, ముడిఇనుము, ఇనుము, కాగితము, (పత్తి, 
వనస్పతి, |టాక్టర్లు, లారీలు, కారులు, గడియార 
ములు, విద్యుత్తు | పముఖములు; దిగుమతులలో 
కొన్ని ముడిపదార్థములు, నిత్యోపయోగ సామగి 
లెక్కింపదగినవి. మొత్తపు ఎగుమతుల విలువ 
124,260 లక్షల రూబెల్స్‌ (ఇందులో 81,000 
లక్షల రూబిెల్‌ వ్యాపారము సోషలిస్ట్‌ దేశములతో 
జరిగినది); దిగుమతుల విలువ 112 230 లక్షల 
రూబెల్స్‌ (ఇందు 74,000 లక్షల రూ. వ్యాపారము 
సోషలిస్టు దేశములతో జరిగినది- 1972). దేశపు 
బడ్జెటరీ వ్యయము 1,64,20,000 కోట్ట రూబెల్స్‌ 
(1971). 

11. సాంఘీక రంగము : (పపంచ చరి 
తలో (ప పథమముగ థా స్రీయరీతిలో ఒక సామ్య 
వాద మానవ సమాజమును నిర్మించు కృషి ఈ దేశ 
మున మొదలై నది. దేశపు సంపదకుగల వనరులు 
అన్నియు సమాజపరము లగుటవలన, మానవుని 
(శ్రమను వేరొక మానవుడు కొల్పగొట్టు అవకాశము 
లకు ఆట తావేలేదు, [పతి మనుజుని నుండి వాని 
సామర్థ్యమునకు అనుగుణముగ పనిని (గ్రహించి, 


ఆ శమఫలితము అందుకు తగినటుల అతన్సిక్తీ 
అందజేయుట ఆచటి సామాజిక వ్యవస్థ యందలి 
లక్ష్యము. చట్టరిత్యా [పతి పౌరునికి, స్రీ పురుష 
వివక్షత లేకుండ, తగిన పని, తగు విశ్రాంతి, 
ఉచిత విద్యాబోధనా సౌకర్యము, వైద్య సాహా 
య్యము, వార్ధ్యక్యమున, రోగకాలమున, దర్భల 
స్థితియందు తగు భదత క ల్పింపబడినవి. సామ్య 
వాద విధానపు అమలువలన |పతివానికి ఉద్యోగావ 
కాశము కలిగినది. |పస్తుతమున నిరుద్యోగబాధ 
ఎచటను కన్సడదు. (పజల సమష్టి కృషివలన 
జాతీయాదాయము ఆతి తీ వగతిలో ముందంజ 
వేయుచున్నది. 1972 లో ఆ ఆదాయము శి10 
కతకోట్ల రూబెలులు. ఇందు నాలుగవవంతు మరల 
పెట్టుబడిగా పరిణమించి ఉత్పత్తిని అధికతరము 
చేయుటకు తోడ్పడుచున్నది. తక్కిన మూడు 
వంతుల జాతీయాదాయము, జీతములు సౌకర్య 
ములు, సాంఘిక సేవా వసతులు మొదలగు వాని 
వలన పజలకే చెందుచున్నది. వారమున అయిదు 
దినములు - 41 గంటలు = మాతమే పనికాలముు; 
కొన్ని తీరుల శమదాయక ములగు వృత్తులందు ఈ 
పనికాలము సైతను చాల తగ్గింపబడుచున్న ది, 
గనులవంటి వానిలో పనిచేయువారు వారమున 86 
గంటలు మాత్రమే పనిచేయుదురు. దేశాదాయము 
పెరుగుచున్న కొలది క్రమముగ జీతములును పెరుగు 
చున్నవి. ఆయా వృత్తులవారికి పనులలోని కుశ 
లతను, సాంఘికపు విలువను అనుసరించి జీతము 
లలో భెదములున్నను, పల్లిపట్టులవారికిని, పట్టణ 
వాసులకును మధ్య _ (ఒకేతీరు పని చేయుచున్న 
పుడు) జతములమధ్య భేదము లేనేలేదని చెప్ప 
వచ్చును, జీత ములమధ్య వృత్తులను అనుసరించి, 
ఏర్పడు తరతమ భేదములను చాలవరకు తగ్గించు 
టకై (పభుత్యము సామాజిక వినియోగ నిధిద్యారా 
కృషి చేయుచున్నది. తక్కువ జీతములవారికి, 
పెద్ద కుటుంబములు కలిగి ఆదాయము తక్కువగ 


యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్దిక్‌ 889 


ఉన్నవారికి, విద్యా, ఆరోగ్య, శిశుపోషణాదుల 
యందు ఈ నిధిద్వారా (పభుత్వ సాహాయ్యము 
విదిగ అందుచున్నది. కొన్ని తక్కవ ఆదాయ 
కుటుంబముల వెతనపు ఆదాయములక్షు పెన అదన 
ముగ లి0% వరకు ఈ నిధివలన లభించుచున్నది. 
1972లో ఇట్టి సధివలన మొత్తముమీద ప్రతి 
పౌరునికి సగటున 800 రూబులులు ముట్టినవి. 


దేశమున సామ్యవాదపు (ప్రభుత్వము ఏర్పడి 
నప్పటినుండియు గృహ సమస్యను పరిష్కరించు 
టకు కృషి జరుగుచున్నది. కాని ద్వితీయ [పపంచ 
యుద్ధపు ఫలితముగ దాదాపు 120 లక్షల గృవా 
ములు నాశనమగుటవలన యుద్ధానంతర కాలమున 
[ప్రభుత్వము తన కృషిని తీవతరము చేసినది. 
నిర్మాణ విస్తృతిని లెక్క_లోనికి తీసికొనినపుడు 
సాలీనా నూత్న గృహముల నిర్మాణమున ఈ దేళ 
పుదే (పపంచ రాజ్యములందు అగ్రస్థానము పతి 
యేటా దాదాపు 80 లక్షల కుటుంబముల గృహ 
వసతి పరిస్థితి చక్క జయబడుచున్న ది. (ప్రభుత్వపు 
ఇండ్ల కై చెల్లింపవలసిన అద్ది చాల అల్పము; ఎచ్‌ 
టను అది కుటుంబపు ఆదాయమున 4 లేదాధ్‌ 
శాత మును మించదు. [ప్రభుత్వపు ఇండ్లలో ఉండ 
ఇచ్చగింపని పారుడు సొంతముగ ఒక ఇంటిని 
నిర్మించుకొనవచ్చును; ఆడి మొత్తముమీద రెండు 
అంతరువులకు మించక, అయిదు గదులును దాటని 
వి సృృతిని కలిగియుండ వలెనను నియమము కలదు; 
దేశపు గృహముల మొత్తపు సంఖ్యలో మూడవ 
వంతు యీ విధపు సొంతదారులచేత నిర్మింపబడి 
నవి. ఇట్టి గృహముల కట్టుబడికి కావలసిన స్థల 
మును (ప్రభుత్వమే ఉచితముగ ఇచ్చి, గృహనిర్మాణ 
మునకు 700 రూబెలులవరకు బుణమును, రండు 
కాతప్పు వడ్డితో, 7 సంవత్సరములలో తీర్చు షర 
తుపై ఇచ్చును. 

7 నుండి 15/16 ఏండ్ల వరకు వయసు కలవారికి 
విద్య నిర్భంధముగ, ఉచితముగ టోధింపబడు 


ర్ట 


న్నది. 4 ఏండ్లు, 8 ఏండ్లు, 11 ఏండ్లు (క్రమముగ 
శన కాలము కలిగిన మూడుతీరుల పాఠశాలలు 
కలవు 1975 నుండి పారళాలా వి వ్యాబోధ 17 
ఏండ్ర వయనువరకు జరుగునటుల సిర్ణయింప బుడి 
నది సామాన్య సాంకేతిక విద్య 8 సంవత్సరముల 
కాలము (15 లేదా 16 ఏండ్ల వయసువచ్చువరకు 
టోధింపబడును; ఆ తరువాత ఎద్యార్థి ఎ కర్మాగార 
ముననై నా 2 ఏండ్లు శిక్షణ పొందును. అయినను 
సాంకేతిక విద్యయందు అభిరుచి లేనివారు అంతట 
కళలను బోధించు విద్యాశాలలలో చేరి. శిక్షణను 
ాతపదరు; 


భయ RS 


1971-72లో పయిమరిీ, సెకండరీ పాఠశాలలు 
మొత్తముమీద 184,000 పనిచేసినవి. ఇందలి 
విద్యార్థిసంఖ్య 492 లక్షలు. ఇవిగాక 14,900 
మాధ్యమిక పాఠకాలలలో 10 ఏండ్ల కాలము చది 
శల విద్యార్థులు 40 లక్షలు కలరు. 65,470 వృత్తి 
పాఠశాలలలో 25 లక్షల విద్యార్థులు శిక్ష ణపొందిరి. 
దేశమున విద్యాబోధన, దాదాపు 100 భాషలలో, 
[పాంతములను అనుసరించి జరుగుచున్న ది. 


1971-72లో 4,260 సాంకేతిక కళా 
శాలలలో 44 లక్షల విద్యార్థులును, ఉన్నత విద్యను 
బోధించు విశ్వవిద్యాలయములు మొదలగు రి2క 
సంస్థలలో 46 లక్షల విద్యార్థులును పరించిరి. 
ఏరిలో 2,290 వేలమంది సాయం కళాశాలలలోను, 
పృత వ్యవహార (కరస్పాండెన్స్‌) రీతిలోను 
చదివిరి. విశ్యవిద్యాలయములలో మాస్కో, లెనిన్‌ 
గాడ్‌, కార్‌ కోవ్‌, ఒడెస్సా, తరూ, కజాన్‌, సొర 
తోవ్‌, తోమ్‌స్క్‌, కివ్‌, స్వెర్డ్‌లోవ్‌స్క్‌, బిలిసి, 
ఆల్మా-అటా, టాష్కెంట్‌, మిన్‌స్క్‌., Ros 
వాడి వోస్టక్‌ నగరములలోనివి | పముఖములు. దేశపు 
మొత్రమున జనవరి 1, 1972 నాటికి వివిధ 
ఉన్నత విద్యా సంస్థలలోను, అవేక్షణా స్థావరముల 
లోను, విజ్ఞానశాస్త్ర అకాడమీలలోను కలసి 


840 [పపంచ రాజ్య సర్వ సము 


10,02,900 మంది విజ్ఞాన కా స్రీయ కృషిలో పవి 
చేయుచుండిరి. 

సోవియెట్‌ యూనియన్‌లోని విజ్ఞాన శాస్త్రీయ 
అకాడమీ యందలి సభ్యసంఖ్య 675; ఆ సంస్థ 
ఆధ్యర్యవమున పనిచేయ వివిధ విద్యా కాలలసంఖ్య 
246; వానియందు విజ్ఞానశాస్త్ర బోధ చేయువారు 
86,717. విజ్ఞాన కాస్త్రమున, అన్ని రంగము 
లందును దేశము ఎంతయో పురోగముంచినది. 
తొలుతగ కృతిమ ఉపష్మగహమును భూకత్ష్యలోనికి 
పంపిన ఖ్యాతియు (అక్టోబరు 4, 1957), రోదసి 
యందు తొలుతగ మానవుని విహరింపజేసిన 
కిర్తియ (ఏప్రిల్‌ 12, 1961) ఈ దేశమునకు 
దక్కినవి. చందుని యందును, శుక అంగారక 
[గహములందును నూత్న పరిశోధనలను రోదసీ 
శకటాదులద్యారా ఈ దేశము నిర్వపాంచినది. 


దేశపు మొత్తమున 860 వేల [(గంథాలయములు 
కలవు; వీసి అన్నింటకలసి వల్‌ శతకోట్ట సంపుట 
ములు కలవు. (గంథాలయములందు అన్నింట, 
మాస్కో లోని లెనిన్‌ రాష్ట్రీయ గంథాలయము 
(ప్రముఖము; ఇందలి సంపుట సంఖ్య 2.5 కోట్టు. 
సాలీనా బి7 లక్షలమంది ఈ [గంథాలయమును 
ఉపయోగించుకొను చున్నారు. 

దేశపు మ్యూజియముల మొత్తపు సంఖ్య 
1,144; వీనిని సాలీనా 10 కోట్ట (ప్రజలు దర్శించు 
చున్నారు. మ్యూజియములందు అన్నింట మాస్కో 
లోని కేందీయ లెనిన్‌ మ్యూజీయమ్‌ విశ్వవిఖ్యాతిని 
ఆర్టించినది. లెనిన్‌ యొక. జన్మస్థలమగు ఉలీయ 
నోవ్‌స్క్హ్‌లోని లెనిన్‌ స్మారక భవనాళియు, లెనిన్‌ 
తన శిక్షాకాలమును గడపిన షోషెన్‌సోగయీలోని 
మ్యూజియమును, లెనిన్‌ యొక్క జీవిత విశేషము 
లను తెలియజేయునవిగ పేఠరొందీనవి, 


వారా పతికలు అన్నియు (ప్రభుత్వపు ఆదీనము 
ననో, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆధ్వర్యవముననో, 


కార్మిక సంఘముల యాజమాన్యముననో, 
నడచుచున్నవి. వైయక్తిక (పచురణ ఎట్టిదియు 
లేదు. 66 భాషలలో (ఇందు 56 దేశీయ భాషలు; 
తక్కినవి విదేశ భాపలు ) 8,700 వారా పతికలు 
వెలువడుచున్నవి. వీనిలో 24 మాతమే దేశ 
మంతటా [ప్రచారము కలవి. వానిలో [పావదా 
(వాఠక సంఖ్య 96 లక్షలు, తూద్‌ (పా. సం. 
56 లక్షలు) _కోమోమోల్‌స్కయా  [ప్రావదా 
(పా. సం. 84 లక్షలు), పయనీర్‌ స్క_యా పావదా 
(పా. సం. 98 లక్షలు) (పముఖములు. 

దేశమున (పతి ఒగరుసికి వైద్య సౌకర్యము 
ఉచితముగ లభించుచున్నడి; అయినను అటనట 
సొంతముగ వై ద్యవృ త్తిని నిర్వహించువారును కొల 
దిగ కలరు. వెద్య విజ్ఞానమునకు సంబంధించిన 
ఒక అకాడమీ 1944 మొదలుగ పనిచేయుచున్న ది; 
దాని ఆధ్వర్యవమున నేరుగ 86 అవేషణా సంస్థలు 
పరిశోధనలను సాగించుచున్న వి; ఇవిగాక పరోక్ష 
రీతిలో ఈ అకాడమీకి అనుబద్ధములై 869 ఆఅవెషణా 
సంస్థలు కలవు (1968). మశూచి, మలేరియా, 
కండ్డ కలకల బాధలనుండి దేశము నిశ్శేషముగ 
విము క్రమైనది. 


దేశమున వైద్యవిద్యను బోధించు సంన్థల సంఖ్య 
98; అందలి విద్యార్థి సంఖ్య 8,80,100. వైద్య 
విద్యా బోధనా కాలవ్యవధి ఆరు సంవత్సరములు 
( 1971-72), దేశమునందు 27,27,000 శయ్యా 
సంఖ్య కలిగిన 25,800 ఆసుష్మతులు కలవు 
(సైనిక ఆసుష్యతులు ఇందు చేరవు). వెద్య సేవా 
కృషిని సాగించు వైద్యుల సంఖ్య 6,46,000. 

దేశీయులు తమ సెలవు కాలములను హాయిగ 
గడపుటకును, యేవియైన రోగ బాధలున్నయెడల 
వానికి తగిన చికిత్సలను పొందుటకును, విశ్రాంతి 
గృహములను, ఆరోగ్యా శమములను (ప్రభుత్వము 
అటనట విరివిగ నెలకొల్పినది. ఇటుల ఒకే పర్యా 
యమున 750 వేల మందికి వసతిని కల్పింపగల 


యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్దిక్స్‌ 841 


ఇట్టి సంస్థలు కలవు. అతి సామాన్య కార్మికునికి 
సైతము ఇట్టి సంస్థలు అందుబాటులో కలవ. 24 
రోజులు ఒక విశ్రాంతి గృహమున గడ పుటకు 
న్యయము 60-9౮ రూబులుల మధ్య ఉండును. 


L2. యాతా సౌ. : గత కొలది సంవత్స 
రములలో దేశమున విలాస యాతా సౌకర్యములు 
విరివిగ ఆభివృద్ధి చెందినవి. విదేశయ యాత్రికులు, 
తగు ప్యాన్‌ పోర్టు మొదలగు ప|తము లను కలిగి 
యున్నయెడల, క నుండి 7 దినములవరకు దేశ 
మున పర్యటించుటకు సీసాలను పొందవచ్చును. 
1968 లో 16,76,200 మంది విదేశీయులు దేశ 
మును దర్శించిరి. అయినను విదేశయులకన్న 
మిన్నగ దశీయలే ఈ యాతా సౌకర్యములను 
విరివిగ వాడుకొనుచున్నారు. 1972లో (బేడ్‌ 
యూనియనుల ఆధ్వర్యవమున 28 కోట్ల దేశీ 
యులు ఈ వివిధ యాతా కేందములను సందర్శిం 
చిర ఇంతేగాక విదేశ యా,తలందు సైతము 
దాదాపు 10 లక్షల సోవియెట్‌ దేశీయులు పాల్గొనిరి 
(1972). 


18. (పనిద్ధ పౌరులు : విస్థవ కాలమునను, 
త త్పూర్వుమునను, విప్తనానంతరమునను [పపంచ 
ప్రసిద్ధ [కాంతికారులు, రచయితలు, వైజ్ఞానికులు పలు 
వురు ఈ దేశమున జన్మించిరి రచయితలు, వైజ్ఞానికు 
లలో పలువురు నోబెల్‌ బహుమతులను ఆర్షించిరి. 
వారి అందరి పేరులను ఇచట ఇచ్చుటకు అవకాశము 
తకువ. అతి (పసిద్ధులగు కొలదిమందిని నామమ్మాతి 
ముగ దిగువ పేర్ణొనుట జరిగినది : 1. యన్‌. లెనిన్‌ 
అను పర్యాయ నామమున (పసిద్ధిని ఆర్జించిన ఫ్లాడి 
మిర్‌ ఇల్యిచ్‌ ఉలియనోవ్‌ (1870-1924 ) : విప్పవ 
కారుడుగను, మార్కేయ సిద్ధాంత వేత్తయగు 
రాజనితిజ్ఞుడు గను పేరొంది సామ్యదాద బద్ధమగు 
సోవియెట్‌ యూనియన్‌కు తొలుతటి రూపరేఖలను 
సంతరించినవాడు; 2. లియాన్‌ టాట్‌ స్కా ఆను 


పర్యాయనామము కలిగిన లెవ్‌ డేవిడోవిచ్‌ | బాన్‌ష్‌ 
టీన్‌ (1879-1940) : విష్టవమున పాల్గొని సోవి 
యెట్‌ యూనియన్‌ యొక్క సేనా నివహమునకు 
తొలుతటి రూపమును కల్పించినవాడు: లి. జోసెఫ్‌ 
స్టాలిన్‌ అను పర్యాయనామము కలిగిన ఆయోసిఫ్‌ 
విస్సారియోనోవిచ్‌ జుగష్విలీ (1879-1958) : 
లెనిన్‌ ఆనంతరమున అధికారమును వహించి, 
సామ్యవాద సమాజమునకు గట్టి పునాదులను ఏర్పుర 
చుటయెగాక , ద్వ్‌తీయ [ప్రపంచ యుద్ధ కాలమున 
జర్మన్‌ సేనానివహములను దేశమునుండి తరిమి 
వైచి ఓడించుటలో నాయకత్యమును వహించిన 
వాడు; 4. ఫీయోదోర్‌ మైకోలోవిచ్‌ వ 
యెవ్‌స్కీ (1821-81) : పపంచ (ప్రసిద్ధ నవలా 
రచయిత; 5. లెవ్‌ నికొలయువిచ్‌ టాల్‌స్టాయ్‌ 
(1828-1910) : రచయిత; సత్యాహింసలపె 
ఆధారపడిన నవసమాజ నిర్మాణమును సంభా 
వించిన తాత్తికుడు; 6. మాక్టిమ్‌ నే అను 
పర్యాయనామము కలిగిన అలెక్సీ మాక్సిమోనిచ్‌ 
షకల (1868-1986) ; తన రచనలచే వ్‌స్టవ 
భావములకు దోహదము క ల్పించినవాడు; "౧యాన్‌ 
తోన్‌ పవలోవిచ్‌ చెకోవ్‌ (1860-1904) : 
(పసిద్ధ నాటక, నవలా, కథానికా రచయిత; 
8 బోరిస్‌ లియొనీడోవిచ్‌ పా స్పర్‌నాక్‌ (1890- 
1960): “డాక్టర్‌ జివాగో' అను సంచలనాత్మక 
గంథమును రచించి నోబెల్‌ బహుమతిని ఆర్జించిన 
రచయిత; 9. డిమ్మితీ ఇవనోవిచ్‌ మెండెలెయేవ్‌ 
(1884-1907) : ఆవర్తన (పీరియాడిక్‌) పట్టికను 
కనుగొనిన రసాయన శాస్త్రవేత్త, 10. నికొలాయ్‌ 
ఇపనోవిర్‌ లొబబదేవ్‌ స్కీ (17921856) ; యూక్తి 
డేతర జ్యామితికి _శ్రీకారమును చుట్టినవాడు; 
11. ఇవాన్‌ సెటోవిచ్‌ పవ్‌లాప్‌ (1849-1986 ): 
జంతువులందును, మానవులందును, బేర్ణకోళ 
[గంథులు, తం[తీమండలము పని చేయు తీరుతెన్ను 
లను గురించి పలు విషయములను కనుగొని 


రశ్తీఓ పపంచ రాజ్య సర్వస్వము 


1904లో నోబెల్‌ బహుమతిని ఆర్జించిన వైజ్ఞా 
నికుడు, 


ఈ దేశమున ఆంతర్భాగ ములగు ఉజ్‌ బెక్‌ సాన్‌ 
మొదలగువానిలో  విప్టవమునకు పూర్వ ముననే 
మధ్యయుగ ములందు [ప్రపంచ (పసిద్ధులగు రచ 
యితలును వె జ్ఞానికులును జన్మించిరి; అట్టివారిలో 
తాజిక్‌ స్తాన్‌ వాసియగు రుదాకీ కవి (మ. 941); 


వ ంనంవిస దారాలను 


ఉజ్‌ బెక్‌ స్తాన్‌లో బొకారో (ప్రాంతమున వసించి, 
అవిసెన్నా అను పర్యాయనామము తో వై జ్ఞానికుడు 
గను, అరబ్బీ రచయితగను పేరొందిన హుసేన్‌ 
ఇబ్న్‌ అబ్‌ద్‌ అబ్‌ దుల్లా ఇబ్న్‌ సినా (980? _ 
1087); ఆజర్‌ బై జాన్‌ వాసియె, పారసీక భాషా 
కవిగ పేరొందిన నిజామీ (1141-1208) లెక్కింప 
దగినవారు. 


24. రుమేనియా 


ముఖ్యనగరము : బుఖారెస్స్‌; జెండా : నీలము, 
పసిమి, ఎరుపు నిలువు చారలు కలిగి, దానిమధ్యన 
దేశీయ యోధలాంఛనము కలది; జాతీయ గీతము : 
'తే స్టావిమ్‌ రామీనీ,  పామింట్‌ పరింతేసే 





పటము వలి. 


(జయతు మా జన్మ భూమీ, రుమేనియా) అను చర 
ణము తొలుత కలది; నాణెము : లియూ; ఇది 100 
బానీలుగ విభక్తము; 1లియూ =రు. 1.25; 
కొలతూక ములు : మెటిక్‌ విధానపువి; కాల 
గణన: సా. 2 గం, = భారత దేశమున సా, ల్‌ 
గం. లీ0 ని, 


1. ఉనికి మొ.: ఆగ్నేయ యూరపున 
48°15 _ ఉ8987/- &. ఆ, రేఖల మధ్యను, 
90°15 _ 29°41 తూ. తు. రేఖల నడుమను 
వ్యాపించియున్న ఈ దేశమునకు ఉతర, వాయ 
వ్యములందు సోవియెట్‌ దేశమును, దక్షిణమున 
బల్లేరియాయు. పశ్చిమమున యుగోస్టావియా, 
హంగరీలును, తూర్పున నల్టసము[ద్రమును సరిహద్దు 
లందు ఉన్నవి. తూర్పు - పడమరల గరిష్టపు 
నిడివి 784 కిమి.; ఉతర - దక్షిణముల గరిష్టపు 
కొలత 472 కిమీ. దేశపు వైశాల్యము 2,87,500 
చ. కిమీ. 


ఈ దేశమునకు వెన్నెముక వలె కార్సెతియన్‌ 
పర్వతములు వ్యాపించి ఉన్నవి. ఇవి తొలుత 
ఆగ్నేయ దిశగ పయనించి, అంతట పశ్చిమమునకు 
పోవుచున్నవి. వీనిలో దక్షిణ భాగమునకు (టాన్‌ 
సిల్వేనియన్‌ ఆల్‌ ఆను చేరు కలదు; ఇందలి 
మోల్లో వెనూల్‌ శిఖరము (2,542 మీ.) దెళపు 
శిఖర ములందెల్ల అత్యున్నత ము. దేశపు నదులలో 
తూర్పునఉన్న |హీత్‌, దక్షిణమునఉన్న డాన్యూబ్‌ 
నది, (టాస్సిల్వేనియన్‌ పర్వత పరీవాహ (పాంత 
మునకు చెందిన మూరీస్‌, సోమీస్‌ వేర్కొ_నదగినవి. 
నల్చ్బసముద తీరపు నిడివి 248 కిమీ, 


రుమేనియా 848 


శి శీతోష్టస్థితి మొ.: సరాసరి ఉష్ణోగత. 
జనవరిలో 25° ఫా. నుండి కి2ి? ఫా, వరకు మారు 
చుండును. డాన్యూబ్‌ నదీ లోయయందు ఎండ 
కాలమున దేశపు అత్యధిక ఉష్ణో గత (75° ఫా.) 
వెద్యమగును. వాయవ్య, ఆగ్నెయ [పాంతములందు 
మొత్తముమీద ఉష్టోగత చాల తక్కువ. పశ్చిమ 
నుండి, తూర్పునకు పోవుకొలది వర్షపాతపు [ప్రమా 
ణము [కమెణ తగ్గుచుండును. పర్వత [ప్రాంతము 
లందు సాలీనా వర్షపాతము 100.125 సెం. మీ. 
మధ్య మారుచుండును; నదుల డెల్టాలలో ఆది 
$8 సెం. మీ, వరకు ఉండును. 


పర్వత భూములందు ఆకురాలు తరగతి చెట్ల 
అడవులు కలవు; తక్కిన | పాంతములందు గరిక 
పట్టులు ఎక్కువ. అడవులలో గోధుమరంగు 
ఎలుగు, తోడేలు, అడవిపంది, గుంటనక్క కన 
నగును. 


తీ. జనసంఖ్య మొ.: 1970 లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 2,02,52,541 
దేశపు జనసాంద్రత చ. కిమీ. కు 86.2. [పజలలో 
41% పట్టణములందు వసించుచున్నారు. పట్టణము 
లలో బుఖా రెస్ట్‌ (జ. సం. 14,88,828), బసోవ్‌ 
(1,85,259), క్టుజ్‌ (2,05,485), ప్లోస్తీ 
(1,65,721), కాన్‌ స్టాంటా (1,6 284), తిమి 
సోరా (1,95,470) పేర్కానదగినవి. [ప్రజలలో 
రుమేనియనులు 87.7%, హంగేరియనులు 8.4%, 
జర్మనులు 2% కలరు. తక్కిన అత్యల్ప సంఖ్యా 
కులలో యు కేనియనులు, జిప్ప్సీలు, రషియనులు, 
'సెర్చులు, కోటులు, యూదులు, తాతారులు, స్టోవా 
కులు చేరిఉన్నారు. జాతీయభాష రుమెనియన్‌; ఈ 
భాషలో దాదాపుగ 90% నరకు లాటిన్‌ పదములు 
కలవు. (ట్రాన్‌సిల్వేనియా (ప్రాంతమున, ఆత్య 
ధిక సంఖ్యాకుల మాతృభాష హంగెరియన్‌. (పజ 
లలో 80% రుమేనియన్‌ ఆరడాక్స్‌ చర్చియను 


క్రైస్తవ సం పదాయమునకు చెందినవారు. తక్కిన 
వారిలో వివిధ సం|పదాయముల క్రైస్తవ శాఖలు 
వ్యా ప్రిలో ఉన్నను, కేతలిక్‌ శాఖవారికి రోము 
లోని పోపుతోగల సంబంధములు, |పభుత్యపు 
జోక్యమువలన 19468 లో తెగ తెంపు లయినవి, 
యూదులు అత్యల్ప సంఖ్యలలో కలరు. నిరిశ్వర 
వాదమునకు వ్యా ప్రిని ఎక్కువగ కల్పించుట 
[వసుత |పభుత్యపు ధ్యేయము, 


4. నసమాణబార సా : తంతి తపాలా, చెలి 
ఫోను వసతులు అన్నియు పభుత్వాధీనమున 
నడచుచున్నవి. 52 [బాడ్‌కాస్టింగ్‌ సేషనులును, 
111 బెలివిజన్‌ సేషనులును పనిచేయు చున్నవి. 


ర. యాన సౌొ.: దేశపు రోడ్డ నిడివి 
12,896 కిమీ.; అందు 9,082 కిమీ. అత్యాధునిక 
రీతికి చెందినవి. ర్రైలుమార్గముల నిడివి 10,920 
కిమీ (1971). దేశపు విదేశ వ్యాపారమునకు 
స్థావరమగు కాన్‌స్టాంటా, నల్జసముద తీరమున 
ఉన్నది. దేశపు వర్తక నౌకాదళపు మొత్తపు 
[ప్రమాణము 5,00,000 టన్నులు; ఆందలి నొకల 
సంఖ్య ర్‌లి (1971). డాస్ఫ్యూబ్‌, ప్రూత్‌ నదులు 
దేశాంతర్శత జలమార్గ ములుగ ఉపక రించుచున్నవి. 
డాన్యూబ్‌ నదిమిద ఉన్న రవులలో గలాతీ, 
[బయిలా, గియుర్‌ బిన్‌ (పముఖములు. 
దేశీయమగు 'తరోమ్‌” విమానయానసంస్థ, దేశాం 
తర్గత విమానయానమును, దేశమునుండి |పముఖ 
యూరపీయ నగరములకు విమానయానమును నిర్వ 
హించుచున్నది. కొన్ని విదేశముల విమానయాన 
సంస్థలును ఈ విదేశీయ విమానయానమున పాల్గొను 
చున్నవి. బుఖా రెస్ట్‌లోని కుత్ర మ విమానా|శ 
యము, విదేశీయ విమానయానమున ఒక ముఖ్య 
మెన మజిలీ, 


6. చరిత: ఈ దేశమునందలి దేసియా 
పాంతమున, క్రీ. శ. 2వ శతాబ్దిలో రోమనులు 


844 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


వలస చేరుటతో ఈ దేశపు చర్మిత మొదలై నదని 
చెప్పవచ్చును. వారి కాలమున క్రైస్తవ మతము 
ఇట కాలూనినది. |క్రీ. శ. క వ శతాబ్దమున, రోమ 
నుల అధికారము అంతరించినంతట, అనాగరిక 
జాతుల వారనేకులు దేశమును 7వ శతాబ్ది వరకు 
సంతోభపరచిరి. 7వ శతాబ్దిలో వాలేచియనులను 
పేర ఈ దేశీయులు ఓక స్వతం[త |పతిప తిని 
ఆర్జించిరి. కాని అనతికాలముననే మంగోలులకు 
లోబడవలసి వచ్చినది. తరువాత 18వ శతాబ్ది 
అంతమునను, 14 వ శతాబ్ది ఆరంభమునకు వాలా 
చియా, మాల్‌ దేవియా అను రెండు దేశీయ రాజ్య 
ములు ఇట (పక్కపక్కన వెలఅయుటతో దేశపు 
చరిితలో ఒక నూతనాధ్యాయము మొదలై నది. 
కాని 1518 నాటికి ఈ రెండు రాజ్యములును 
తుర్కీ (ప్రభుత్వమునకు లొంగినవి. అంతట దొదాపు 
మూడువందల సంవత్సరముల తరువాత తుర్కులను 
ఓడించి, మాల్ట్చేవియాలోని బెస్సరేబియాను రష్యా 
వళ పరచుకొనినది (1812) క్రిమియా యుద్దము 
ముగిసిన తరువాత (1858) పారిస్‌ కాం(గెస్‌ 
నిర్ణయములను అనుసరించి వాల్చేవియా, మాలే 
వియాలకు కొంత స్వపరిపాలనా (ప్రతిప త్రి లభిం 
చుటయేగాక, బెస్సరేబియాయు తిరిగి మాల్దేవియాకు 
లభించినది. ఈ రెండు [పాంతములును 1859 లో 
రుమేనియా, అనుపేర ఏకరాజ్యముగ రూపొంది 
తురి-దేశ పు సార్యభౌ మత్వమునకు లొంగియుండి, 
ఒక రాజరికపు పాలనకు అంగీకరించినను, 
1866 లో ఆ రాజరికమును తొలగించి కెరోల్‌ 1 
ఆఅనువానిని రాజుగ (గహించినవి. 1876 లో 
తుర్కీదేశపు ఆధిపత్యమును అంతరింపజేసి రుమే 
నియా స్వతంత రాజ్యమైనది. కాని బెస్సరేబి 
యాను రష్యాకు వదలుకొనవలసి వచ్చినది. 
1012-18 లో బాల్కన్‌ యుద్ధముల ఫలితముగ 
దక్షిణ దో[బుజా [పాంతము రుమేనియాకు 
లభించినది. 


[పథమ [పపంచ యుద్ధమున, మ్మితరాజ్యముల 
పక్షమున పోరాడిన ఫలితముగ రష్యానుండి బెస్సరే 
బియాయు, ఆస్టి యానుండి బుకోవినాయు, హంగరీ 
నుండి టాన్‌సిల్‌వేనియాయు రుమేనియాకు లభిం 
చినవి. కాని 1940లో జర్మనీదేశపు ఒత్తిడికి 
లోనై, బెస్సరేబవియాను బుకోవినాను రష్యాకును, 
ఉతర (టాన్‌సిల్‌ వేనియాను హంగరీకిని, దక్షిణ 
దోబుజాను బల్లేరియాకును ఈ దేశము అప్పగించ 
వలసి వచ్చినది. ద్వితీయ [ప్రపంచయుద్ధ కాలమున 
తొలుత ఈ దేశపు (ప్రభుత్వము అక్షరాజ్యముల 
పక్షముననే ఉన్నను, (ప్రజల తిరుగుబాటువలన ఒక 
నూతన ప్రభుత్వము ఏర్పడి, ఆ [ప్రభుత్వము 
మి|తరాజ్యముల పక్షమున చేరినది. 1945, 
మార్చిలో కమ్యూనిస్ట్‌ పక్షపు నాయకత్యమున 
ఒక మిశ |పభుత్యము ఏర్పడి, అనతికాలముననే 
రాజరికమునకు స్వ న్హి చెప్పబడినది (డిసెంబరు 
80, 1947); అంతట రుమేనియా [ప్రజా గణ 
రాజ్యము అవతరించినది, పూర్వపు రుమెనియాకు 
1941 లోఉన్న సరిహద్దులే, హంగరీ తప్ప తక్కిన 
రాజ్యములతో, యథాతథముగ ఉండుటకును, హంగ 
రీతో మాత్రము 1988 సరిహద్దు పునరుద్ధరిత 
మగుటకును అంగీకారము కుదిరి, అవియే ఇప్పటి 
కిని కొనసాగుచున్న వి. 


7. పరిపాలన: 1965, ఆగస్టు ౨1న ఆమో 
దితమైన రాజ్యాంగ విధానమును అనుసరించి (పస్తు 
తమున పరిపాలన నిర్వహింపబడుచున్నది. 
ఇప్పుడు అచట సోషలిస్ట్‌ గణరాజ్య పద్ధతి అమ 
లున ఉన్నది. |పజలలో 18 ఎండ్ల వయసునకు 
తగ్గని వారికి అందరికి వోటుహాక్సు. కలదు. దేశ 
మున కమ్యూనిస్ట్‌ పార్టీకి అత్యధిక |పాబల్యము 
కలదు, ఆ పార్టీ ఆధిపత్యమున ఉండు సోషలిస్టు 
ఐక్య వదికయే మహాజాతీయ సభ ఆనదగు శాసన 
సభకు ఆభ్యర్థులను నిర్ణయించును. ఇట్టి ఏకపట్టికొ 
రీతిని ఆ జాతీయ సభలో 465 స్గానములకును 


రుమేనియా 845 


ఎన్నికలు జరుగును. ఏరి పదవీకాల పరిమితి అయి 
దేండ్డు. సంవత్సరమునకు రెండుసారులు మృాతమే 
ఈ జాతీయ సభ సమావేశమగును. ఆది సమా 
వేశముకాని కాలమున శాసన నిర్మా ణమును జరుపు 
టకు ఒక రాజ్యసభ కలదు; ఇందు ఒక అధ్యక్షుడు, 
నలుగురు ఉపాధ్యక్షులు, ఒక్‌ కార్యదర్శి, ఏవ మంది 
సభ్యులు ఉందురు. వీరిని జాతీయ నభయే ఎన్ను 
కొనును. _రాజ్యసభాధ్యక్షుడే దేశపు అధినేతగ 
వ్యవహరించును. దేశీయ, విదేశీయ వ్యవహారము 
అందు, రాజ్యసభకు సలహాదారుగ సోషలిస్ట్‌ ఖక్య 
వేదిక పనిచేయును. ఈ విధముగ కమ్యూనిస్ట్‌ 
పార్టీ దేశ వ్యవహారములపై పలుకుబడిని కలిగి 
వ్యవహరించును. కమ్యూనిస్ట్‌ పార్టీలోని సభ్యసంఖ్య 
21 లక్షలు (1971). 


(పజలు ఎన్ను కొనిన సంస్థలద్వారా స్థానిక 
పాలన నిర్వహింపబడుచున్నది. సు ప్రీమ్‌ కోర్టులోని 
జడ్డీలను మహా జాతీయ సభయే ఎన్ను కొనును; 
వీరిలో (పతియొకని పదవీకాల పరిమితి 4 ఏండ్లు; 
దిగువ కోర్టులకు న్యాయాధిశులను ఆయా |పజా 
సంస్థలు ఎన్నుకొనును. వకీళ్లు సొంతముగ వృత్తిని 
నిర్వహించు అధికారము లేదు. న్యాయశాఖ నియ 
మించు రీతిలో ఆయా వివాదములందు న్యాయ 
వాదులు పాల్గొనవలెను, 


8. దేశరక్షణ: నిర్బంధ సైనిక శిక్షణ దేశ 
మున ఆమలున ఉన్నది. దేశపు సైన్యమున 
మొ త్రముమీద 150 వేలమండి సెనికులును, 
50,000 భదతాదళ సెనికులను కలరని తెలియు 
చున్నది (1969). నౌకాసేనయందు 8,000 నైని 
కులును, 82 వివిధ తరగతుల యుద్దోపయోగ 
నొకలును కలవు. వాయుసేన యందలి సైనిక 
సంఖ్య 15,000; పోరాటపు విమానములు 260 
కలవ 


9. అంతర్జాతీయ సం. : 1955 మొదలుగ 
ఈ దేశము ఐ.రా.స. యందును, దానికి చెందిన 
వివిధ [పత్యేక సంన్థలందును సభ్యత్యమును కలిగి 
యున్నది. వారా ఒడంబడిక వ్యవస్థ యందును, 
కమ్యూనిస్టు ఆర్థిక పరస్పర సాహాయ్య వ్యవస్థ 
యందును, డాన్యూబ్‌ కమీషన్‌లోను, ఇంకను 
పెక్కు అంత; (పభుత్వ సంస్థలందును ఈ రాజ్యము 
సభ్యత్వమును ఆర్టించినది. కమ్యూనిస్ట్‌ రాజ్యమే 
యైనను, కొన్ని విషయములందు, తక్కిన కమ్యూ 
నిస్తి రాజ్యములకు భిన్న ముగ వ్యవ హరించుచు ఈ 
రాజ్యము కొంత స్వతం|తతను పదర్శించు 
చున్నది; పశ్చిమ రాజ్యములతో వ్యాపార రీత్యా 
సాన్ని హిత్యమును సెంపొండించుకొనినడి; చీనా 
సోవియెట్‌ వివాదమున దాదాపుగ తాటస్థ్యము 
వహించినది; జెకోస్టోవాకియాలో 1968న సోవి 
యెట్‌ దేశము జోక్యము సహి-చగ, ఆ చర్యను 
ఈ దేశము విమర్శించినది, 


10. ఆర్థిక రంగము. ద్వితీయ [ప్రపంచ 
యుద్ధమునకు పూర్యమన ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవసాయ, అటవీ పరి శమలపెన ఎక్కువగ 
ఆధారపడి ఉండింది; కాసి య ద్ధానంతర మున పరి 
శ్రమలు ఎక్కువగ ఆభివృద్ధి చెందుటవలన, 
1967 లో వ్యవసాయ, అడ ఏ పరి శమలవలన, 
సమష్టి జాతీయోత్ప తిలో 22% లభించగ, పరి 
[శ్రమల వలన 88.9% లభించినవి తదాదిగ పరి 
శ మలు ఇంకను ముందునకు పోగలుగుచున్న వి. 
సాలీనా 11.12% న పరిశ్రమలలో అభివృద్ధిని 
సాధించుట నాలుగవ పంచవర్ష పణాళిక (1971- 
7) యొక్క. ధ్యేయము. 


వ్యవసాయ రంగమున 9,728 వేల హెక్టేరులు 
పైరు పంటలకును, 4,429 వేల హౌక్టేరులు పన 
వుల వీడులుగను, 778 వేల హె. ఫలవృక్షముల 
'ఫెంచకమునకును వినియు క్రములు (1971). దేశపు 


846 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


టి 


మొత్తపు వై శాల్యమున 68% పె రీతిగ వ్యావ 
సాయిక భూమిగ ఉన్నదని చెప్పవచ్చును. ఈ 
సేద్యపు భూమిలో 98.4%, సోషలిస్ట్‌ విధానమును 
అనుసరించి సమష్టి వ్యవసాయమునను, [పభుత్వ 
'శేతముల అధినమునను ఉన్నది; సమష్టి వ్యవ 
సాయ భూముల మొత్తపు వైశాల్యము 90 లక్షల 
హె.; (పభుతం కేత ముల వెరశి వైశాల్యము 21 
లక్షల హా. (1971). స్వంత కమతముల వి స్తీ 
రము బాల తక్కువ. వ్యవసాయమున యంత 
ములు విరివిగ వాడబడుచున్న వి. (టాక్టర్ణ మొత్తపు 
సంఖ్య 1,98,596. నీటిపారుదల వసతులు 
9,56,700 హె.కు కలవు (1971. ఆయా 
పంటల ఉత్పత్తులు వేల టన్నులలో ఈ దిగువ 
రితిగ కలవు (1971); గోధుమ 5,595; బార్నీ 
789; మొక్కజొన్న 7,850; ఉరల గడ్డలు 
8,788; (పొద్దుతిరుగుడు గింజలు 791; చక్కెర 
వీటు 4,821. [దాక్ష ఫలముల ఉత్ప త్రీలో, 
[పపంచ రాజ్యములందు, ఈ రాజ్యము పడవ స్థాన 
మున ఉన్నది. దేశమున 6,54,000 గుర ములు; 
55,28,000 గోజాతి; 77,42,000 పందులు; 
1,40,71.000 గొరెలు; 6,12,62,000 క్త 
కలవు (1972). ఈ దేశము ఆహారవిషయమున 
స్వయంపోషక మగుటయేగాక అందు కొంత భాగ 
మును ఎగుమతి చేయగలుగు చున్నది. 


దేశపు భూతలమున 27% (68.1 లక్షల హె.) 
అటవీమయము. 1949 లో ఈ సంపదయంతయు 
జాతీయము చేయబడినది. 1971 లో 55,616 
హె.లు (కొత్తగ అటవీ కృషిలోనికి తేబడినవి. 
మొతము సేకరింపబడిన కలప 55 లక్షల ఘ. 
మీటరులు (1971), మత్స్య పరిశ్రమ డాన్యూబ్‌ 
నదిని, నల్రసము[ద మును ఆశ్రయించి ఎక్కు.వగ 
సాగుచున్నది, చేపల పట్టుబడి 40,500 టన్నులు 
(1968) 


యూరపులోవి దేశములందు, సోవియట్‌ యూని 
యన్‌ తరువాత, పె టోలియవు ఉత్ప త్తిలో ఈ 
దేశమే తొలుతగ ఎన్నదగినది. పె టోలియము 
నకు సంబంధించిన అన్వేషణాదుల సాంకేతిక విధా 
నమునను ఈ దేశము చాల ముందంజ వేసినది. 
తక్కిన ఖనిజోత్సతులలో ఇంధనవాయువు, 
బొగ్గు, లిగ్నెట్‌, ఇనుము, రాగి, బాక్సయిట్‌, 
కోమియం, మాంగనీసు, యురేనియమ్‌ పేర్కొన 
దగినవి. ముడి పె[టోలియం కొంత ఎగుమతి 
చేయబడుచున్న ది. దేశపు విద్యుదుత్స త్రి 8,945.4 
కోట్ల క్రివా. (1971). 

దేశమున ఇనుము, ఉక్కు., రసాయనపు ఎరు 
వులు, రసాయనిక లవణములు, సిమెంట్‌, చక్కెర, 
ఖాద్య తైలములు, వెన్న, జవుశీ, సిల్కు, ఉన్ని, 
రేడియో సెట్లు టి. వి, నెట్టు, బె సికిళ్ళు, కుట్టు 
యంత్రములు, పాదరక్షలు, రి ఫెజిరేటర్హు అను 
వివిధ వస్తూతృత్తులకు సంబంధించిన పరిశ్రమలు 
కలవు. యంత నిర్మాణ పరిశ్రమలో (టాక్టర్దు, 
ఓడలు, డీజెల్‌ యం[తములు మొదలగునవియు 
ఉత్ప త్రి అగుచున్నవి. దేశపు ఎగుమతుల విలువలో 
18% యంత పరికరముల ఎగుమతివలన లభించు 
చున్నది (1964); ఎగుమతులలో పెటోలు, దాని 
ఉత్పత్తులు, సిమెంట్‌ , ఆహార ధాన్యములు, కలప, 
ూక్షర్లు, పెటోలు తవ్యకపు పరికరములు, 
సిమెంటు మిల్లుల పరికరములు రసాయనిక కర్మా 
గార పరికరములు, నూనెశుద్ధి కర్మాగార పరికర 
ములు, నౌకా నిర్మాణ పరికరములు |పముఖములు., 
దిగుమతులలో ముడి ఇనుము, పారిశ్రామికపు కోకు, 
ఇనుప రేకులు, విద్యుత్సరికరములు, మోటారు 
కారులు, పారిశ్రామిక వ్యావసాయిక పరికరములు 
పేర్కొనదగినవి. మొత్తపు ఎగుమతుల విలువ 
1,260.6 కోట్ట లియూ. దిగుమతులవిలువ 1,261.6 
కోట్ట లియూ. (19071). ఇందు క్‌5% కమ్యూనిస్ట్‌ 
రాజ్యములతో జరిగినది. బడ్జెటరీ వ్యయము 
18,428.7 కోట్ల లి. (1971). 


రుమేనియా 847 


11. సాంఘిక రంగము: 1940 లోని 
భూకంపపు ఫలితముగను, ద్వితీయ (పపంచ 
యుద్ధము వలనను, దేశమున గృహవసతికి తీవ 
మగు నష్టము కలిగినది. ఈ నష్టమును పూరించి 
తగు గృహవసతిని _పజలకు కల్పించుటతై 1951 
మొదలుగ [ప్రభుత్వము చాల కృషి చేసినది; [ప్రభు 
త్యము ఒక [,పణాళికను అనుసరించి గృహ నిర్మా 
ణమును సాగించుటయేగాక, 1965 మొదలుగ 
వ్యక్తులు సైతము స్యయముగ ఇండ్లు నిర్మి ంచుకొను 
టకు తగు సాహాయ్యమును కల్పించినది. ఇందు 


వలన గృహసమస్య చాలవరకు పరిషృ తమైనది. 


పతి వ్య కికి నివాసమునకై ర చ.మీ. ల గృహ 
వసతి ఉండి తీరవలయునను నియమము పాటింప 
బడు చున్నది. దేశమున నిరక్షరా న్యత కన్పట్టదు. 
5 నుండి 16 ఏండ్ల వరకు వయసు కలవారికి 
నిర్పంధోచిత విద్యావిధానము అమలున ఉన్నది. 
10,809 శికు విహారములలో 5,06,485 మంది; 
15,508 సాధారణ పాఠళాలలలో 81,92,566 
మంది; 8038 (పత్యేక విద్యాశాలల లో 1,28,525 
మంది; 409 వృత్తి విద్యాసంస్థలలో 2,10,864 
మంది; 248 ఉన్నత వృత్తి విద్యాళాలలలో 
84,292 మంది విద్యార్థులు కలదు (19T'_72). 
దేశమున ఆరు విశ్యవిద్యాలయ ములు (బుకారెస్ట్‌, 
క్రజ్‌, తిమిసోరా, |క్రయివోవా, ఇయాసి, (బసోవ్‌) 
కలవు; వీనియందును తక్కిన ఉన్నత విద్యా 
సంస్థలందును కలసి 1,48,426 మంది విద్యార్థులు 
కలరు (1971-72). దేశపు (గంథాలయములలో 
ఆకాడమీ (గగంథాలయము, కేంద [గంథాలయము 
(పముఖములు; ఈ రెండింట మొత్తముమీద 1,070 
లక్షల [గంథములు కలవు. దేశమునఉన్న 261 


మ్యూజియములలో బుఖారెస్ట్‌లో ని చరిత మ్యూజి 

యమ్‌, పకృతికా స్త్ర మ్యూజియమ్‌, జాతీయకళ్లల 

మ్యూజియమ్‌ [ప్రముఖములు. ర్‌ దినప[తికలు దేశ 

మున (పచారమున ఉన్నవి; వానిలో “సింటియాి 

అను కమ్యూనిస్ట్‌ పార్టీ పత్రిక విపుల [ప్రచారమును 
డు టు 

కలిగియున్న ది. 


సాంఘిక భ|దతా వసతులు, కార్మికులకు అందరి 
కిని కలవు. 62 ఏండ్లు దాజిన పురుషులకును, 57 
ఏండ్లు దాటిన స్ర్రేలకును పెన్షన్‌ వసతులు ఏర్పడి 
యున్నవి. 1,78,296 శయ్యా సంఖ్య కలిగిన 
పలు రీతుల వె ద్యళాలలు కలవు; ఆందలి వైద్య 
సంఖ్య 81,246 (C9): మలేరియా, గవదవిళ్ళ 
జబ్బు నిర్మూలింపబడినవి. 


12. యాతా ఫా, : యా్యతికులకు తగు 
సొకర్యములను ఏర్పరచి, [ప్రభుత్వము (పోత్సాహ 
మును కల్పించి, విదేశీ వినిమయ [ద్రవ్యమును 
ఆర్జించుటకు కృషి చేయుచున్నది. పాస్‌పోర్టు, 
వీసాలు విదేశీయ యాతికులు కలిగియుండ వల 
యును. దాదాపు రి లక్షల మంది విదేశీయులు 
1966 లో దేశమును దర్శించిరి. డాలరుకు 18 
లియూల చొప్పున వినిమయ ద్రవ్యమును చెల్లించి 
_పభుత్యము ఈ యాతా ప్మశమకు [పోత్సాహ 
మును ఇచ్చుచున్నది. 


13. పసిద హెరులు : 1. జారి ఎనెసూ్కూ 
ధ జ 
(1881-19565) న (పసిద్ధ వాగ్గేయకారుడు; 
౨. దినూ లిపా త్రీ (1917.60): ఆల్పకాల మే 
జీవించినను, పియానో వాదకుడుగ అంతర్జాతీయ 
క్యూతిని ఆర్జించినవాడు. 


25; ల క్రైంబర్ల్‌ 


ముఖ్యనగరము : అక్షెంబర్ల్‌; జెండా: పె 
నుండి దిగువకు ఎరుపు, తెలుపు, నీలిరంగుల అల్లు 
చారలు కలది; జాతీయ గీతము: కీన్‌ హేమెక్స్‌ 
(మా జన్మభూమి]; నాణెము. : లక్లైంబర్ష్‌ (ఫాంక్‌; 
100 సెంటిమోలుగ ఇది విభక్తము; ఒక ల. 
ఫాంక్‌ = రు 0.15; ఆయినను 100 [ఫాంకుల 











చే! 
Fa 


Gy SEE. + 
a 

రసన 

తే అ శ 







htt 
Based 
REPRE వూ 









Cy 
en 


ప Wr 
Stee? I 
PES NEE రా Caf 3 
DEE Ce SA న్‌ సై లే 
Pan ల ట్‌ శతం 
రీస్‌. సర 
న్‌ 
యో 


ల్‌ fp ye భీ 
AT TY SRN bn 
FRAC 
యై 
మ | 





స్యుః ల ; ri భి ~ 
మం! fF యో 
తు కళ సో స సీ 7 
లే స! 2 ల మ లకే? షన వ భే 1 


ల్లు 





om Cals గో 
Pp లో 
aT oy gis 3 






/ టి టి టం ఆ TM ౪ 
bts క అస్తి శ CX: yg. og ee 2 భో హరి 
MR ళ్‌ bie పం స్య, ర $$ Re ప we క డ్య రం war ke, నై 
ళ్‌ ఏ Gy AN AMS తయ రు hn, లు సన ఎ షప జనల | బీ టిం. ర్త 
| స గ్గ న్న ఫర ఛే పాం! jh" R “స్య 
So we సనన. రను న మైళ్ల మ. ప లో పు wet SR my bey ba 
a je co RR SF పము కో EAI స్ట క్‌ గే మో! Kira mr. 





పటము 24. 


వెబడిన వానికి బెల్జియం దేశపు కరెస్సియును చలా 
మణిలో ఉన్నది; కొలతూకములు : మెటిక్‌ విధా 
నపువి; కాలగణన: సా. 1 గం. = భారతదేశ 
మున సా. 5 గం. €0 ని. 


1. ఉనికి మొ. : పశ్చిమ యూరపున 49°80” 
ఉ. అ. న, 6” తూ. తు. రేఖపైన నెలకొనిన ఈ 
చిన్న దేశమునకు ఉ త్తర, పశ్చిమములందు బెల్జియం; 


తూర్పున పశ్చిమ జర్మని; దక్షిణమున [ఫాన్స్‌ 
సరిహద్దులందు ఉన్నవి. మొత్తపు దేశ విస్తృతి 
2,586 చ. కిమీ.; ఉత్తర దక్షిణముల గరిష్టపు 
కొలత 100 కిమీ.; తూర్పు పడమరల గరిష్టపు 
వెడల్పు 61 కిమీ. పశ్చిమ జర్యనీనుండి ఈ దేశ 
మును అవర్‌, సాయిర్‌, మో సెల్రీ నదులు వేరు 
చేయుచున్నవి. ఉత్తరదేశపు ఆర్లెన్నిస్‌ ఉన్నత 
భూములలో ఎత్తు 400 మీ. నుండి 490మీ వరకు 
మారుచున్నది. దక్షిణ ప్రాంతము ఆతి సారవంత 
మగు నిమ్నుభూమి; ఇది బాన్‌ పేస్‌ (మంచి భూమి 
ఆను పేరున వ్యవహృతము; ఇచటి భూమి ఎత్తు 
950 మీ. నుండి 85 మీ. వరకు మారుచున్నది. 
లోతగు లోయలు అల్లి బిల్లి గ దేశమును అలముకొని 
ఉండగ, అందలి నదులు తూర్పునకు |పవహించి 
సాయిర్‌ నదిలో సంగమించుచున్న వి; ఈ సాయిర్‌ 
నది కడకు మోసెల్టీ నదిలో కలయుచున్నది దేశ 
మున మూడవవంతు చె శాల్యమును ఆ|క మించిన 
ఉత్తర పాంతము ఆటవీమయము; అచటి నేణ 
ఆంతగ  సారవంతము కాదు. మోసెల్లీ నదిని 
ఆశయించి [దాక్షతోటల భూమి విసారముగ 
కలదు; దక్షిణపు కొనన విలువగల ముడి ఇనుప 
గనులు ఉన్నవి; అటనే సికతాశిల, సున్నపురాయి 
కూడ విదివిగ అభించుచున్నవి. 


2 శీతోష్టన్థితి నహ సమశీతోష్టతకు, 
సౌమ్యతకు 'పేరొందినది ఇచటి శీతోష్టస్రైతి. సాలీనా 
సరానరి ఉష్ణో[గత 62° ఫా.) శీతర్తువులు బాధాకర 
ములుగ ఉండవు; ఆపుడు అచటి ఉష్ణో గత 
లెల్ల ఫా. వర్షపాతము నైరుతి ప్రాంతమున అత్యధి 
కము. దేశపు మొత్తమున సాలున సగటున వర్ష 
పాతము 75 సెం. మీ. పెన్‌, చెస్ట్‌నట్‌ , ఎల్క్‌, 
వీచి వృక్షములును, కొన్ని ఫలశజాతి వృక్షములును, 
పొదలును, పుష్పజాతులును దేశమున కననగును. 


అకెంబర్‌ 849 
లా ౧ 


లేడి మచ్చలలేడి, అడవిపంది మా!తమే పేర్కొన 
దగు వన్య జంతువులు; పత్ని జాతులు విరివిగ 
కలవు; నదులలో పలురకముల మత్స్య జాతులు 


కలవు. 


కి. జననంఖ్య మొ. : 1971 ఆంతపు లెక్క 
లను అనుసరించి దేశపు జనసంఖ్య ౨ 45,000. 
ముఖ్యనగర మగు లక్టెంబర్గ్‌లోని జనసంఖ్య 78,082, 
తక్కిన నగరములలో ఎష్స్‌-ఆల్‌ జెట్టి (జన సంఖ్య 
27,589), డిఫర్‌ డాంగే (17,976); దుదేలాంగే 
(14,625), పెతాంగే (11.908) వేర్కొన దగి 
నవి. జఫసాందత చ, కిమీ. కు 180.1; దేశీ 
యులే దేశమున ఆత్యధిక సంఖ్యాకులై నను 18% 
మ్మాతము విదేశీయులు. దేశమున లెట్‌ జ్‌ బర్గెష్‌. 
| ఫెంచి, జర్మన్‌ భాషలు [పతియొకనికి 
సుపరిచితములు. ఇందు తొలుతటిది డచ్చిభాషరు 
సన్నిహితము. (పయిమరీ పాఠశాలలలో ఈ 
మూడు భాషలకు ఆదరము ఉన్నను, మాధ్యమిక 
విద్యయందు (ఫెంచి మాతమే వాడుకలో ఉన్నది. 
పభుత్వ వ్యవహారములు (ఫెంచి భాషలోనే సాగు 
చున్నవి. దేశియులలో ఆత ధిక సంఖ్యాకులు 
క్రై సవ మతమందలి రోమన్‌ కేతలిక్‌ సంప్రదాయ 
మునకు చెందినవారు; దేశమున చట్టరీత్యా మత 
స్వాతంత్ర్యము ఆమలున ఉన్నది. పాటెస్టంట్‌ 
కాఖకు చెందినవారును, యూదులును కలసి 8% 
కన్న ఎక్కువ లేరు. 


4. సమాచార సా.: 100 తపాలా ఆఫీసు 
లును, 478 ెల్మిగాఫ్‌ ఆఫిసులును కలవు. టెలి 
'చెలిఫోనుల సౌకర్యము చాల విరివిగ కలదు. ఒక 
రేడియో (పసార కేందము, ఒక టెలివిజన్‌ 
కేం[చము పనిచేయుచున్న వి (1971). 


5. యాన సొ. : దేశపు రోడ్డ నిడివి 4,949 
కిమీ.; ఇందు 2 98! కిమీ. [వభుత్వపు రోడ్డు; తక్షి 
నవి స్థానిక సంస్థలకు చెందినవి. రైలుమార్గపు నిడివి 


[54] 


271 కిమీ.; ఈ మార్గము బెల్టియంతోను, (ఫాన్స్‌ 
తోను ఈ దేశమును అనుసంధించుచున్నది. | ఫాన్స్‌ 
లోని పారిస్‌ మొదలగు నగరములకు ఇటనుండి 
నేరుగ రాకపోకల వసతి కలదు. మోసెల్లీ నదిలో 
నౌకా పయాణపు వసతులు కలవు; 1,500 టన్నుల 
[ప్రమాణమునకు మించని నౌకలు అందు పయనించ 
గలవు. ముఖ్యనగరపు సమీపమున ఫిండెడ్‌ విమా 
న్మాశయము 'కలదు. ఇది పలు విదేశీయ విమాన 
యాన సంస్థలకు మజిలీగ ఉపకరించుచున్న ది. 


6. చరిత : కీ. శ. 968లో సీజ్మిపాయిడ్‌ 
అను యోధుడు, |పస్తుతమున ల క్టెంబర్గ్‌ నగరము 
ఉన్న |పదేశముననే, లుసిలిన్‌ బర్‌హుక్‌ (చిన్న 
దుర్గము) ఆను కోటను నిర్మించి, జనావాసములను 
నెలకొల్పుటతో ఈ దేశపు చరిత్ర మొదలయ్యెనని 
చెప్పవచ్చును. దేశము విస్త్రృతియందు పెద్దది 
గాకహోయినను ఇచటి రాజులు మధ్యయుగపు 
యూరపీయ రాజకీయములలో [పముఖ పాతలు 
వహించిరి. ఆ కాలమున ఈ దేశమును ఏలిన 
(పభువులలో నలువురు, అంతటంతట, పవిత్ర 
దోమక స్నామాజ్యమునకు చకవర్తులుగ ఎన్నిక 
కాగలిగిరి. వారిలో చార్జెస్‌ 7 (పముఖుడు 
(1846-78 ప). తన మాతృభూమియగు లక్టిం 
బర్న్‌ [పాంతమునకు “డచ్చి” (మాండలిక రాజ్యము) 
అను (పత్యేక పతిప త్రిని అతడు కలట్పించెను. 
అతని తరువాతివారి కాలమున దేశము పేదవడి, 
[క్రమముగ విదేశీయుల వళమైనది. (క్రమముగ 
స్పెయిన్‌, ఆస్ట్రియా, ఫాన్స్‌ దేశముల పాలనలో 
దాదాపు 400 సంవత్సరముల “పెకాలము ఈ దేశము 
అడగియుండినది. 1815 న వియెన్నా కాంగెస్‌ 
చేసిన నిర్ణయముల ఫలితముగ ఈ దేశము (గాండ్‌ 
డచ్చీ (మహా మండలము) అను ,పతిపత్తితో 
స్వతంతతను పొందినది; కొని నెదర్‌ లాండ్స్‌ 
దేశపు పాలకుడే దీనికిని పాలకుడుగ ఉండుటకు 
అపుడు ఏర్పాటు జరిగినది. 1889లో ఈ దేశ 


8ర్ర్‌౮ (ప్రపంచి రాజ్య సర్వస్వమొ 


మున ఆత్యధిక భాగమను బెల్టీయంకు వశమైనది 
తరువాత లండన్‌ కాంతి ఒడంబడికను అనుసరించి 
(1867), ఈ దేశము ఓక తటస్థ రాజ్ఞునుగ మను 
గడను సాగించుటకును, లక్టెంబర్గ్‌ దుర్గము నిరూ 
లింపబడుటకును అంగీకారము కుదిరి, దేశపు 
తాటస్థ్యమునకు యూరపీయ 
హామీని ఇచ్చినవి. 1890 లో నస్వావ్‌-వీల్‌ బర్ష్‌ 
వంశపు ఆడాల్సిని రాజుగ (ప్రజలు (గహించిరి. 
రెండు [పపంచ యుద్ధముల కాలమునను జర్మన్‌ 
సేనలు ఈ దేశమును వశపరచుకొనినవి; ఆయినను 
యుద్ధానంతర కాలములందు దేశపు స్వాతంత్యము 
పునరుద్ధరిత మైనది. నస్సావ్‌ ఏల్‌ బర్ష్‌ రాజవంశీ 
యుడే పాలకుడ.గ ఈ దేశము తన తాటస్థ్యమును 
కలుపుకొని, ఈనాడు మనుచున్నది. ఆర్థిక సౌకర్య 
మునక్రై బెల్జియం, నెదర్‌ లాండ్ఫ్స్‌తోకలసి ఈ దేశము 
ఒక ఆర్థిక మండలముగ రూపొందినది (1958). 
ఈ ఆర్థిక మండలమె 'బెనెలక్స్‌” అను సంక్షిప్త 
నామమున (పసిద్ధము. 


ఆ|గ రాజ్యములు 
రి 


7. పరిపాలన: వంశానుగతము, రాజ్యూంగ 
విధానబద్ధము అగు రాజవంశపు పాలన ఈ దేశ 
మున ఆమలున ఉన్నది. శాసన నిర్మాణాధికారము 
(పతినిధుల సభ (చాంబెర్‌ డ్రి డెప్యూటిస్‌) యందు 
న్య స్తము. వయోజన వోటింగు పద్ధతిన ఈ సభకు 
సభ్యులు ఎన్నుకొనబడెదరు; 5,500 మందికి పౌరు 
లకు ఒక ప్రతినిధి చొప్పున ఈ సభలోని సభ్య 
సంఖ్య ఉండును. |పనుతమున ఆ సభ్యసంఖ్య 56; 
ప్రతినిధి సభలోని సభ్యుని పదవీకాల పరిమితి 
5 ఏండ్లు. ఇదిగాక రాజ్యసభ ఒకటి వేరుగ కలదు, 
-ఇందలి సభ్యసంఖ్య 21. వీరిని రాజే నియ 
మించును; అటుల నియమితుడగు సభ్యుడు తన 
మరణముదనుక ఆ సభ్యత్వమును కలిగియుండును. 
ప్రతినిధుల సభచెసిన కీర్మానమున కొలది మార్చు 
లను నూచించుటకును, ఆ తీర్మానమును అల్ప 
కాలము అపియుంచుటకును మా(తమే రాజ్యసభకు 


అధికారము కలదు; అంతేగాని |పతినిధుల సభకు 
రాజ్యసభ ఏ విధముగను అడ్డుతగిలి వ్యవహ 
రించదు. కార్యనిర్వాహణాధికారము రాజునందును, 
మంతిమండలియందును న్య సము. (పతినిధుల 
సభయందు అత్యధిక సంఖ్యాకుల బలము కలవానిని 
పధానిగను, అతని సలహాపై తక్కిన మంతులను 
రాజు నియమించును. రాజ్యసభ ఎన్నుకొను ఏడు 
గురు సభ్యులుగల ఒక కమిటీ, పరిపాలనా విషయ 
ములకు సంబంధించిన న్యాయసూ | తములమై చరమ 
నిర్ణయాధికారమును  కలిగిఉన్నది. దేశమున 
అయిదు రాజకీయ పక్షములు (క్రిస్టియన్‌ సోషల్‌, 
సోషలిస్ట్‌, డెమో[కాట్‌, సోషల్‌ డెమో[కాట్‌, 
కమ్యూనిస్ట్‌ పక్షమును) పనిచేయుచున్న వి. దేశ 
మునఉన్న శి జిల్లాలలో, ఎన్ను కొనబడిన స్థానిక 
సంస్థల సాయమున పాలన నిర్యహింపబడుచున్న ది, 
ఫాన్స్‌దేళపు న్యాయశాస్త్ర సం|పదాయమే చాల 
వరకు ఇచటను అనుసరింపబడుచున్న ది. 


ర. దేశరక్షణ: ఉత్తర అట్లాంటిక్‌. రక్షణ 
ఒడంబడిక (నెటో) సంస్థాపక రాజ్యుములలో ఈ 
దెశమును చేరిఉన్నది. నస్వచ్చందముగ సైనిక 
వృత్తిలో చేరిన "00 మంది సేన కలదు. 
నేటో సేనాబలమున ఇది ఒక అంతర్భాగము. 


9. అంతర్జాతీయ నం.: ఐల, రాన. సంస్థా 
పక సభ్య రాజ్యుములలో ఈ దేశమును కలదు. 
క్ర అం గక 
యూరబయ బొగ్గు a ఉక్కు క్‌ము కనిటియొక 
ముఖ్య కార్యాలయము లక్టైంబర్గున ఉన్నది. 


10. ఆర్థిక రంగము : దేశము చాల చిన్న 
దియే మైనను, పార్మిశ్రామికముగ అత్యంతవృద్ధిని 
సాధించిన రాజ్య్ఞములలో ఒకటిగ ఈ దేశము "పరు 
గన్నది. దేశపు భూతలమున కర్‌" (1,84,245 
హె.) వ్యవసాయమున ఉన్నది; అందు 15,000 
[పజలు పాల్గొనుచున్నారు, బంగాళాదుంపలు, బార్ఫీ, 
చక్కెంరబీటు, ఓట్టు, గోధుమ  ముఖ్యములగు 


ల 


పంటలు (1971). దేశమున పశుగణము అత్య 
దికము; 1,92,178 గోజాతి; 1,119 గురములు; 
1,06,014 పందులు, క,642 గొ[రెలు కలవు, 
పాడి ఉత్పత్తులను కొంతవరకు దేశము ఎగుమతి 
చేయగలుగుచున్న ది లోహ పరి|శమలు 
చాల అభివృద్ధి పొందినవి. 1971 లో ముడిజనుము 


ఖనిజ, 


45 07,004 టన్నులు, దుక ఇనుము 
45,88,408 టన్నులు; ఉక్కు 52,41,285 
టన్నులు ఉత్స త్రి అయినది. విచద్యుదుత్చ త్రి 


225.1 కోట్ల కీవా (1971). ఉక్కు. ఉత్ప త్రిలో 
పశ్చిమ యూరపీయ రాజ్యములందు ఎనిమిదవ 
స్థానము ఈ దేశమునకు కలదు దేశ సంపదకు 
ఇదియే ముఖ్యాలంబనము. సమష్టి జాతీయోత్పత్తిలో 
1% పర్నిశమల వలనను, 6.2% వ్యవసాయము 


మొదలగు వానివలనను, 42.58% సంసేవా కార్య 


[క్రమములవలనను లభించుచున్నది, సాలున దేశీ 
యుని తలసరి ఆదాయము ],980 యు. స్టై 


డాలర్లు (196%). బెనెలక్స్‌ ఆర్థిక మండలమున 
ఈ దేశము చేరియున్నందున వేరుగ దీని ఎగు 
మతుల దిగుమతుల లెక్కలు తెలియవచ్చుటలేదు 
బడ్జెటరీవ వ్యయము 1, 708.27 కోట్ట (ఫాం. (1978. 


11. సాంఘిక రంగము: యుద్ధ ఫలితముగ 
దెళమున గృహవసతికి చాల నష్టము కలిగినను 
తరువాత జరిగిన కృషివలన, ఆ లోటు చాలవరకు 
చక్క జేయబడినది. 1969 లోనే దేశమున 80,800 
గృహములు ఉన్నటుల తెలియుచున్నది. నిరుద్యోగ 
భృతి; దోగ, వార్థక్య, అంగ వైకల్య సందర్భము 
లందు కార్మికులకు తగు సహాయ భృతుబు; వద్దు 
లకు పెన్టన్‌ సౌకర్యములు అమలున ఉన్నవి. 
నిరక్షరాస్యత దేశమున కన్పట్టదు. 6 నుండి 15 
ఎండ్ల వరకు వయసు కలవారికి నిర్భంధ ముగ, 
ఉచితముగ విద్య బోధింపబడుచున్నది. [(పయిమరి 
పాఠశాభల బోని విద్యార్ధి సంఖ్య 85,787; 18 


eo 


ంబెర్‌ 
nh 


651 


మాధ్యమిక పాఠళాలలలో 8,685 మంది విద్యా 
ర్థులు కలరు; వృత్తి విద్యాదు లను బోధించు పాఠ 
కాలలు 48 ఉన్నవి; అందలి విద్యార్థి సంఖ 
9 904 (1971-72. దేశమున విశ్వవిద్యాల 
యము ఏదియు లేదు. ఉన్నత విద్యకై విద్యార్థులు 
బెల్జియం, (ఫొన్సులకు పోవుచున్నారు. దేశపు 
(గంథాలయ ములలో, ముఖ్యనగ రమందలి జాతీయ 
(గంథాలయము [ప్రముఖము; ఆంద లి [గంధ సంఖ్య 
లి850,000. ఆ నగరముననే ఉన్న జాతీయ 
మ్యూజియం, దేశపు మ్యూజియములందెల్ట "పేరొంది 
నది. చక్క గ అభివృద్ధిచెందిన జాతీయ వైద్య 
సం సేవా కార్యక్రమము, (పభుత్వాధ్వర్యవమున 
పనిచేయుచున్న ది; ఇదిగాక మత సంస్థలు నడపు 
వె ద్యశాలలును కలవు. ఆసుపత్రుల సంఖ్య 87; 
వైద్యసంఖ్య 889 (1969). 

12. యాతా సొ. : రమణీయతకు పేరొం 
దిన లక్టెంబర్గ్‌ దేశము, తొలుతనుండియు విదేశీయ 
యాత్రికులను విరివిగనే _ఆకర్షించుచున్నను, 
ద్వితీయ (పపంచ యుద్ధానంతరము ఆ సంఖ్య 
కమేణ చాల పెరిగినది, దాదాపు 8 లక్షల యా త్రి 
కులు 1969 లో దేశమును దర్శించిరి. 


1. జాన్‌ |పభువు 
వారసత్యరీత్యా 


శ 


138 (ప్రసిద్ధ పౌరులు : 
(1296-1846) : లక్టైంబర్ల్‌ కు 
పాలకుడైన ఈ రాజు అంధుడె నను, తన రాజనీతి 
చతురతచే యూరపీయ రాజకీయములందు |పముఖ 
వాత వహించి, కడకు టొహీమియాకును రాజు 
కాగలిగెను (1810-46); ఇతనిని జాతీయ వీరు 
డుగ ఈ దేశ |పజలు లెక్కి.ంతురు. ద, గది 
యెల్‌ లిపిమన్‌ (1845-1921): [ప్రముఖ వెజ్జా 
సికుడు; రంగుల ఫొటో|గఫీకి సంబంధించిన నూత్న 
నిషయములను కనుగొనినందులకై భౌతిక శాస్త్రము 
నకు సంబంధించిన నోబెల్‌ బహుమతి ఈతనికి 
1908 లో లభించినది. 


26. లిక్‌ జెన్‌ స్టీన్‌ 


ముఖ్యనగరము : వాదుజ్‌ ; జెండా : ఎగువన 
సిలిమ, దిగువన ఎరుపు ఆడ్డుచారలు సమ [ప్రమాణ 
ములలో ఉండగ, పె కాగమున దండముకడ రాజ 
మకుట చిహ్నము కలది; జాతీయ గీతము : 
కీబెన్‌ ఆమ్‌ డూషెన్‌ దిన్‌ (జర్మన్‌ రైన్‌ [పాంత 
మున) ఆను చరణముతో మొదలిడబడునది,; 
నాణెము : స్విజర్లాండు దేశపు నాణములే 1924 


శ ey శ న్‌ స్నా స్తు 3 
వ్‌ స క్త క్ష్‌ 
ల శ ప 


Porn ల్‌ 
చ తల్‌ 
Tey 


ర 


ah 
లో 
4 
ణో 
ఖ్‌ 
స 
జొ 


wren 

ణి 

య y 

జో 

ర 
హు i 

2 
Tu 
Ew x 
చం భి 

wre 7 
ను 

గ 
Rh 

శ 

(al 


ఇస్టం 


పటము వరి. 


మొదలుగ ఇట చలామణిలో ఉన్నవి; కొల 
తూకములు : మెటిక్‌ విధానపువి; కాలగణన : 
సా. 1 గం, = భారతదేశమున సా.క5్‌ గం. త80ని. 


1. ఉనికి మొ. : దాదాపుగ [తిభుజాకృతిలో 
ఉన్న ఈ చిన్న దేశము, పశ్చిమ యూరపున రెన్‌ 
నది లోయయందు 47°8”_47°14' ఉ. ఆ. రేఖల 
మధ్యను, 9°29'_9౧88౭' తూ. తు. రేఖల మధ్యను 
నెలకొని ఉన్నది, దక్షిణమున స్విజర్జ్హాండు; పశ్చిమ 
మమున రైనునది కొంతవరకు, స్విజర్జ్హాండ్‌ కొంత 
వరకు; తూర్పున ఆస్రి యాదేళము ఈ దేశపు నరి 
హద్దులందు ఉన్నవి. ఉత్తర, దక్షిణముల గరిష్టపు 





నిడివి 28 కిమీ ; తూర్పు పడమరల గొప్ప నిడివి 
11.2 కిమీ.; దేశవై శాల్యము 158 చ, కిమీ, ఈ 
దేళమున రైనునదీ తట పరిసర భూమి మ్మాతము 
చదునుగా ఉన్నది; తక్కి_నది అంతయు పర్వత 
మయ భూమి. చదునుభూమి, దేశ వై శాల్యమున, 
ఆయిదవవంతును ఆ|/కమింది ఉన్నది [గాస్‌పిట్‌ జ్‌ 
(2,148 మీ.) అను పర్వత శిరము అత్యున్నత 
భూమిగ దేశమున లెక్కింపదగినది. ఇచటి పర్వత 
(శేణి రేషియన్‌ ఆల్ప్స్‌ అని వ్యవహృతము. 


2. శీతోష్ణస్థితి మొ. : శీతోష్టతి పరిస్టితి చాల 
వరకు నౌమ్మము నిమ్న భూములందు సాధారణపు 
ఉష్పత 41° ఫా.; ఉన్నత భూములం:=దలి పరిస్థితి 
తెలియదు. సంవతృనమున ల5 రోజులు మంచు 
కురియును; సాలీనా వర్షపాతము 118 సెం.మీ; 
జూన్‌ నుండి ఆగన్గువరకు వర్షపాతము చాల 
ఎక్కువ దేశమున ఎత్తుల హెచ్చు త గలను 
అనునురించి వృశజాతులును మారుచున్న వి. సూధా 
రణముగ కనజడువాసిలో వీచి మొదలగు జాతు 
లును, సూచిీపత వృక్షములును ఎక్కువ. నక్కను 
మించిన వన్యజంతువు కన్పట్టదు. 120 జాతుల 
పతులు కలవు. కొన్ని మత్స్యజాతులు ఉన్నను, 
తాబేలు, ఎం|డకాయ కనబడవు. 


తి. జనసంఖ్య మొ. : దేశపు జనసంఖ్య 
21,850; ఇందు అత్యధిక భాగము, రైన్‌ నదీ 
తటపు రెండు జనావాసములలో వసించుచున్నారు. 
ముఖ్యనగరపు జనసంఖ్య 8,921. జర్మన్‌ జాతిలోని 
ఉపజాతియగు ఆలెమనిక్‌ వర్గమునకు చెందినవారు 
ఇచటి దేశీయ [పజలు; (పజలలో దాదాపు 4 లి00 
విదేశీయులును కలరు. దేశీయుల భాష జర్మన్‌. 
రోమన్‌ కేతలిక్‌ సం పదాయపు క్రై స్తవము సాధి 


లిక్‌ టెన్‌ స్టీన్‌ 858 


కార మతముగ  లెక్కింపబడుచున్నది; తక్కిన 
సం|పదాయముల వారు దాదాపు 1,500 కలరు. 


4. సమాచార సా. : తంతి, తపాలా, టెలి 
తు సౌకర్యములను, స్విజర్‌ లాండ్‌ దేశపు (ప్రభు 
త్వమే, ఒక ఒడంబడికను అనుసరించి, ఇట నిర్వ 
హించుచున్నది. అయినను తపాలా బిళ్లలను 
మాతము లిక్టెన్‌ స్టీన్‌ పభుత్యమే జారీ చేయ 
చున్నది. స్విజర్లండ్‌ లోని రేడియో, పెలివిజన్‌ 
[పసారములు అచటి (పజలకు ఉపకరించుచున్న వి, 


గ. యాన సొ. ; పారిస్‌నుండి వియెన్నాకు 
ప్రోవు రైలుమార్గము ఈ దేశముద్వారానే పోవుచు, 
ఈ దేశమునకు ఉపకరించుచున్నది. అయినను 
వేగముగపోవు రైలుబండ్లలో, అనేకములు ఈ దేశ 
మున ఆగవు. అందువలన ఈ దేశపు ముఖ్యనగర 
మును చేరదలచు విదేశీయులు స్విజర్జాండులోని 
బక్‌ నగరమువద్ద రైలుదిగి, రోడ్డు మార్గమున 
8 కిమీ. పయనించి ఆటకు చేరుదురు. రోడ్డ వసతి 
మ్మాతము దేశపు 12 జనావాసముల మధ్య కలదు. 
ఆ రోడ్డు ఆస్ర్రియాను, స్విజర్ణాండును ఈ దేశము 
నకు అనుస ౨ధించు చున్నవి, 


6. చరిత : తొలుత షార్లమేన్‌ (చూ: పు, 
766) |పభుని రాజ్యమున అంతర్భాగముగ ఉండిన 
రః పాంతము, అతని మరణానంతరమున ఒక 
(పత్యేక మండలముగ టపతిపత్తిని ఆర్జించి, కొన్ని 
జమీందారీ కుటుంబముల ఆధిపత్యమున చాలకాలము 
మనినది. ఆ కుటుంబముల వారినుండి 1712 లో 
ఈ [పాంతమున లిక్టెన్‌స్టీన్‌ వంశికు డొకడు కొను 
గోలుచేసి, తన వంశనామమునే ఆ [పాంతమునకు 
పేరుగ కల్పించి, ఆస్ట్రియా దేశపు _పభువులకు 
సామంతుడుగ పాలనను నిర్యహించెను. నెపోలి 
యన్‌ కొలమున ఈ రాజ్యము స్వతంతరాజ్య (పతి 
పత్రిని పొందినను, 1815 లో జర్మనీ రాజ్యముల 
కూటమిలో చేరినది, అంతట 1866లో మరల 


స్వతం్యతమై, తదాదిగ యూరపీయ రాజకీయము 
లందు తటస్థభావన వహించి మనుచున్నది, 
1924 లో కుదిరిన కుల సమ్మేళనపు ఒడంబడిక 
వలన ఈ దేశమున స్విజర్జాండ్‌ దేశపు నాణముల 
చలామణీకిని, ఆ దేశముతో ఆర్థిక సహకారమున 
కును ఏర్పాటులు జరిగి, తదాదిగ కొనసాగు 
చున్నవి. లిక్‌ టెన్‌స్టీన్‌ వంశపు పరిపాలకుడే ఇపు 
డును దేశమును పాలించుచున్నాడు. 


7. పరిపాలన: వంశానుగతము, రాజ్యాంగ 
విధాన బద్ధము అగు రాజరికపు పాలన దేశమున 
అమలున ఉన్నది. 20 ఏండ్లకు తగ్గని పౌరులకు 
అందరికిని వోటుహకు_ కలదు. శాసన నిర్మాణాధి 
కారము ఏక కక్ష్యకమగు శాసనసభయందు కలదు, 
ఈ నభలోని సభ్యసంఖ్య 15. ఈ సభకు సాదార 
ణముగ నాలుగేండ్లకు ఒకసారి ఎన్నికలు జరుగును, 
ఈ సభచేయు |పతిపాదనను అనుసరించి, రాజు 
|పధానిని, ఉప (పధానిని నియమించును; వీరి 
పదవీకాలము ఆరేండ్డు; వీరికి సాయము చేయుటకై 
కాసనసభ ముగ్గురు సభ్యులను నియమించును; వీరు 
ఆ పదవులలో నాలుగేండ్లు మాతమె ఉండెదరు, 
| పభుత్యమును, శాసనసభా సభ్యులును మాతమె 
గాక మూడు జనావాసములుగాని, 600 మంది వోట 
ర్లుగాని ఓక బిల్లును [పతిపాదించవచ్చును. కానన 
సభ ఆమోదించిన బిల్లును, జనాభి| పాయ సేకరణకు 
నివేదించు వసతి ఈ రాజ్యాంగమున కలదు. శాసన 
సభా సమ్మతితో పాటుగ రాజుకూడ ఆ మోదించినపుడే 
బిల్దు చట్టమగును. _ రెండు రాజకీయ పక్షములు 
(ఫాదర్‌ లాండ్‌ యూనియన్‌, (ప్రగతిశీల హారపక ము) 
కలవు.  పరిమితాధికారములతో ఆంతరంగిక 
స్వయం పరిపాలనను స్థానిక సంస్థలు కలిగి 
యున్నవి. గొన్ని వివాదముల విషయమున స్విజ 
ర్లాండు కోర్టులకును, ఈ దేశమున అధికారము 
కలదు; అయినను స్థానికముగ సైతము కొన్ని 
న్యాయస్థానములు పనిచేయుచున్న వి. 


854 (పపంచ రాజ్య సర్వస్వము 


8. దేశరక్షణ : సెన్యము ఎట్టివియు లేదు; 
కాని 60 ఏండ్లకు లోబడిన, సమర్థులగు పురుషు 
లందరు, అవసరమైనపుడు, సెనికులుగ చేరవలసి 
యుండునను నియమము మా(తము కలదు. 56 
మంది గల పోలీసు బలగము మా[తము కలదు, 


9. అంతర్జాతీయ నం. : ఐ.రా.స, లో ఈ 
దేశమునకు సభ్యత్వము లేకున్నను ఐ.రా.స, 
శిశునిధియందు ఈ దేశము సభ్యత్వమును కలిగి 
యున్నది. ఈ దేశపు దౌత్య వ్యవహారములను, 
స్విజర్హాండ్‌ దేశపు దౌత్య కార్యాలయములే వివిధ 
దేశములందు నిర్వహించుచున్నవి. స్విజర్హాండ్‌ న 
మా|తము ఈ దేశపు దౌత్య వ్యవహ ర్త కలడు. 


10. ఆర్థిక రంగము : పరిమాణమున చిన్న 
దియె, సాధన సంపత్తి చాల తక్కువగఉన్న ఈ 
దేశము, యా తీకులను ఆకర్షించియు, వరక 
వ్యాపారములను (పోత్సహించియు, కుటీర పరిశ్రమ 
లను విరివిగ నెలకొల్పియు సుసంపన్న తను ఆర్జించి 
నది, కొన్ని విదేశీయ వ్యాపార సంస్థలు, కొన్ని 
న్యాయశొ న్రీయ నియమములనుండి తప్పించు కొను 
టకై, ఈ దేశమున తమ ముఖ్య కార్యాలయములను 
నెలకొల్పుటవలనను, ఇచటి బ్యాంకులలో విదేశీ 
యులు తమ గు ప్రధనములను నిలువయుంచుకొనుట 
వలననుకూడ ఈ దేశమునకు విరివిగ విదేశీయ 
[దవ్యము చేరుచున్నది. దేశపు ఆదాయమున 25% 
యాతికులవలన లభేంచుచున్న ది. దేశమున 
5,000 హె. మాతమే వ్యవసాయమునకు అను 
కూలము, మొక్కజొన్న, ఇతర ధాన్యములు, 
బంగాళా దుంపలు, కొన్ని విధముల ఫలములు 
ఇచట ఉత్పత్తి ఆగుచున్నవి; 80 వేల యీపిల్‌ 
చెట్టును కలవు (1964). కాలపరిస్థితి చక్కగ 
ఉన్నప్పుడు సాలున ఒక లక్ష లీటరుల [దాక్ష 
సారాయము తయారు చేయబడుచున్నది, 
నీ500 హె. భూమి పశువుల మేతవీడుగ ఉపక 


రించుచున్న ది. 6,200 గోజాతి; 46 గు[రములు; 
1,200 గొ|రెలు; 150 మేకలు; 4,210 పందులు; 
7,880 కోళ్లు కలవు (1970). ఆవులవలన సాలున 
59 లక్షల కి. (గా. పాలు లభించుచున్న వి, మొత్తము 
మీద దేశపు పజానీకముశ 8% మాతమే వ్యవ 
సాయ, పశుపోషణ కృషిలో పాల్గొనుచున్నారు, 
పారి శ్రామిక సంస్థలలో 5,168 మంది పనిచేయు 
చున్నారు. పనివారు తగినంతమంది లేకపోవుట 
వలన, ఆస్ట్రియా మొదలగు విదేశముల కార్మికు 
లను ఇచట కార్మికులుగ చేయుచున్నారు. దేశపు 
విద్యుదుత్పత్తి 4,48,44,000 కివా. (1971). 
దేశపు ఎగుమతుల విలువ 87,16,08,7483 స్విస్‌ 
(ఫాంకులు (1971); ర్య వ్యాపారమున అత్యధిక 
భాగము స్యిజర్లాండ్‌ తో జరిగినది. దిగుమతుల వివ 
రములు తెలియవచ్చుటలేదు. బడ్జెటరీ వ్యయము 
గ,75,91,440 స్విస్‌ ఫాంకులు (1972), 


11. సాంఘిక రంగము: దేశమున గృహ 
వసతి చక్కగ కలదు; వార్ధక్య ఖీమా మొదలగు 
సాంఘిక భ(దతా సౌకర్యములు 1954 మొదలుగ 
అమలులో ఉన్నవి. 14 |పయిమరీ పారళాలలు, 
ర్‌ సెకండరీ పాఠశాలలు కలవు. వానిలోని విద్యార్థి 
సంఖ్య 8,276 (1972). ఉన్నత విద్యకై దేశీయ 
విద్యార్థులు స్విజర్దాండ్‌ , ఆస్ట్రియా, పశ్చిమ జర్మ 
సీలలోని విశ్వ విద్యాలయములకు పోవుచున్నారు. 
వాదుజ్‌ నగరమందలి (పిన్స్‌ లి సైన్‌ స్టీన్‌ ఆర్ట్‌ 
గేలరీ, దేశపు (ప్రముఖ సాంస్కృతిక కెందముగ 
పేరుగన్నది; ఇండు లియొనార్డో డా వీంచీ మొద 
అగు |పముఖ చిత్రకారుల రచనలు కలవు; ఈ 
గేలరీకి సంబంధించిన [గంథాలయమున 60 వేల 
[గంథములు కలవు. వారమున మూడు రోజులు 
(పచురింపబడు ఒక ప్మతికయు, వారమున నాలుగు 
రోజులు వెలువడు వేరొక పతికయు మ్యాతమే 
వారా షతికలుగ లెక్కింపదగినవి. దైనిక పతి 
కలు లేవు. 


వాటీకన్‌ 855 


12. యాతా సౌ.: [పభుత్వము పెక్కు 
సౌకర్యములను కలిగించి విదేశీయ యా|తీకులను 
ఆకర్షించుచున్నది. 1971లో 78,961 మంది 
విదేశీయ యా |తికులు దేశమును దర్శించి, దాదాపు 
160 లక్షల స్విస్‌ [ఫొంకులను దేశమున 
వెచ్చించిరి, 


18. (పసిద్ద పొరులు: 1, జోసెఫ్‌ రీన్‌ 
బెర్లెర్‌ (1889-1901): ఆరన్‌ వాద్యమును 
వాయించు నిపుణుడుగనేగాక, వాగ్గయకారుడుగ 
సైతము, స్వదేశ, విదేశములందు ఖ్యాతిని ఆర్థిం 
చినవాడు. 


27. వాటికన్‌ 


ముఖ్యనగరము : వాటికన్‌ సిటీ. జెండా : 
పసిమి, తెలుపు నిలువుచారలు సమ పమాణములలో , 
దండము కడనుండి |కిమముగ అమరియుండగ, 
తెలుపు చార పెన పసిమి రంగున సెయింట్‌ పిటర్‌ కు 
చెందిన జంట తాళపు చెవుల చిహ్నముపైన కిరీట 
తయ చిహ్నము కలది: జాతీయ గీతము : 
'పోంటిఫికల్‌ మార్చి" అను పేరున స్వరమ్మాత 
ముగ ఉండునది; నాణెము: లీరా; ఇది ఇటలీ 
యందలి లీరా నాణముతో సమానపు విలువను 
కలిగియున్నది; సంవత్సరమునకు 7.5 కోట్ట లీరా 
లను మించి ము దించకుండుటకు వాటికన్‌ [ప్రభు 
త్వము, ఇటలీ పభుత్వముతో ఒక అంగీకారమునకు 
వచ్చినది; కొలతూకములు : మె; టిక్‌ విధానపువి; 
కాలగణన: సా. 1గం. =భారత దేశమున 
సా. 5గం. 80 ని, 


1. ఉనికి మొ. : పశ్చిమ యూరపునందలి 
ఇటలీ దేశమునకు ముఖ్య పట్టణమగు రోమ్‌ నగర 
మున ఇమిడి, రోమన్‌ కేతలిక్‌ క్రై స్తవ సంప్రదాయ 
పీఠాధిపతియగు పోపుయొక్క_ సర్వాధిపత్యమున, 
ఆతని నివాసముగ ఉండి 44 హెక్టేరుల వె శాల్యము 
మా;త్రమే కలిగిన ఈ చిన్న స్వతంత రాజ్యము, 
టైబర్‌ నదియొక్క పశ్చిమ తటమున నెలకొని 
ఉన్నది; తక్కిన అన్నివై పుల రోమ్‌ నగరపు 


వివిద [ప్రాంతములు కలవు. ఇందు సెం. పీటర్సు 
బేసిలికా అనబడు ఒక పెద్ద చర్చి (ఇది [ప్రపంచము 
నందలి చర్చీలలో అన్నింట పెద్దది); దొన [(పాంగ 
ణము; పరిపాలనా కార్యాలయ భవనములు; పోపు, 
అతని పరివారము వసించు రమ్య భవనములు; 
వాటికన్‌ ఉపవనములు అనబడుచు వాటికన్‌ వైశా 
ల్యమున సగమును ఆ|క్రమించిన తోటలు కలవు. 
“వాటికన్‌ సిటీ' అనబడు పె (పాంతముగాక, 
రోమ్‌ నగరములోని కొన్ని మహా భవనములును, 
చర్చీలును పోపుయొక్క సర్వం సహాధికారమునకు 
చెందియున్నవి. రోమ్‌ నగరపు సరిహద్దుల ఆవల 
సైతము, దాదాపు 40.5 హె, వైశాల్యము గలిగిన 
[పాంతముపైనను, అందని వి|కాంతి భవనము 
పెనను, రోమునకు 20 కిమీ, ల దూరమున ఉండి 
420 హె. వైశాల్యముకల ఒక [ప్రాంతముపైనను 
కూడ వాటికన్‌ సర్వాధికారములను కలిగియున్న ది. 
ఇందలి కడపటి పాంతమున వాటికన్‌కు చెందిన 
ఒక రేడియో సైషన్‌ కలదు, 


ని శీతోష్ణస్థితి మొ. : శీతకాలము సౌమ్య 
ముగ ఉన్నను, [గీష్మర్తువున మాృాతము ఎండలు 
కొంత తీవస్థాయిలోనె పగటిపూట ఉండును; అము 
నను సాయం సమయములు చల్లగనే ఉండును, 
జనవరిలో సగటు ఉష్టోగత దాదాపు 4కి ఫా 


ad 


856 [పపంచ రాజ్య సర్వస్వము 


జులైలో 769 ఫా. మేనుండి సెప్పెంబరువరకు వర్ష 
ములు ఉండవు; ఆక్టో బరు, నవంబరులలో అధిక 
వర్షము పడును, హిమవర్షము చాల అరుదుగ 
మాతమే పడును. రాజ్యమంతయు పట్టణ భూమి 
ఆగుటవలన, ఓ విస్పష్ట వన్యజాతి అట కనబడదు. 
వివిధ ములగు పుష్పజాతులకు అచటి. తోటలు 
పేరెన్నిక గాంచినవి. 


తి. జననంఖర మొ. ; రాజ్యపు జనసంఖ్య 
1,171 (1970); ఇందులో రాజ్యమున నివసించు 
పౌరసంఖ్య 860 మాతమే; పౌరస్వత్యములు 
లేకుండ రాజ్యమున వసించువారు 816; వాటికన్‌ 
వెలుపల నివసించుచు, రాజ్యపు పౌర సత్యమును 
పొందినవారు 174; పీఠాధిపతియగు పోపునకు 
అంగరక్ష్షకులుగ ఉండు స్విజర్హండు దేశీయులు 70; 
వాటికన్‌ కు |పతినిధులుగ విదేశములందు వ్యవహ 
రించువారు 189. రోమన్‌ కేతలిక్‌ ఆచార్య వర్గ 
మునకు చెందిన వివిధ దేశీయులు ఇందు ఉన్నను, 
అందు ఇటాలియన్‌ జాతివారి సంఖ్య చాల ఎక్కువ. 
పౌర వ్యవహారములకు సంబంధించినంతవరకు సాధి 
కార భాష ఇటాలియన్‌ భాషయే అయినను, మత 
విషయిక వ్యవహార నిర్వహణలో లాటిన్‌ భాషయే 
చాలవరకు వాడబడుచున్న ది, (పపంచ వ్యా ప్తమగు 
రోమన్‌ కేతలిక్‌ మత వీఠాధిపతియగు పోపుయొక 
అధికార కేర్యదము ఇది ఆగుటవలన పౌరులందరు 
రోమన్‌ కేతలిక్‌ సంపదాయానుయాయులే అనుట 
స్పష్టము. 


&. సమాచార సొ.: రాజ్యమునకు సొంత 
తపాలా, తంతి సోకర్యములు కలవు; వాటికన్‌ 
సిటీలో ఒక రేడియో స్టేషను, రోమునకు 20 కిమీ. ల 
దూరమున, ఒక సొంత స్థలమున వేరొక రేడియో 
సైషను పనిచేయచున్నవి. ఈ రెండు తావులనుండి 
లీ1 భాషలలో (పసార కార్య[కమములు కమ 
రీతిలో నిర్వహింపబడుచున్నవి. (హ్రస్వ తరంగ 


ముల (షార్డు వేవ్‌) పై జరుగు ఈ [పసొరములు 
[ప్రపంచపు మారుమూల  దేశములందు సైతము 
విననగుచున్న వి, 


ర్‌ యాన సొ.: రోము నగరపు (ప్రముఖ 
ఏ వై పుననుండి 
యైనను వాటికన్‌ సిటీని చేరవచ్చును. రాజ్యమున 
ఒక రైలు స్టేషను కలదు. 


రోడు, రై లుమార్లములద్యారా, 
డి = గ్‌ 


6. చరిత: క్రైస్తవ మతము రోమన్‌ 
సా|మాజ్య కాలమున ఇటలీయందు వ్యాపించిన 
కాలమునుండియ, రోము నగరము, శై స్రవమత 
పీఠాధిపతికి (పోపునకు) ఆవాస భూమిగ ఉండినది, 
మధ్యయుగములందు రోము నగరమేగాక, రోమ్‌ 
పరిసరములలో ఉన్న కొన్ని విళాల పాంతముల 
పైన సైతము పోపునకు రాజ్యాధికారము ఉండెడిది. 
ఇటుల ఆధ్యాత్మికాధికార మునకు తోడుగ రాజ్యాధి 
కారమును చలాయించిన పోపులు, తమ రాజ్య 
మును కాపాడుకొనుటకై , తక్కిన రాజ్యముల 
తగవులాటలలో జోక్యము వహించుటయు, తత్సలి 
తముగ కొన్ని సమయములందు దేశమును వదలి 
పోవటయు సంభవించినవి. 1850 నాటికి పోపు 
నకు చెందిన రాజ్యమున దాదాపుగ అంతయు ఇట 
లీని పాలించు “సవాయ్‌' రాజకుటుంబమునకు 
దక్కినది. అంతట (ఫెంచి యోధుల సాయముతో 
రోమునగరమున, తన ఆధిపత్యమును ఫోపు నిల 
బెట్టుకొనినను, [ఫంచివారు తమ సహాయమును 
ఉపసంహరించినంతనే ఆ నగరము సైతము ఇటలీ 
దేశపు రాజు ఆక మించుకొనెను (1870). అంతట 
పోపుయొక్క_ ఆధ్యాత్మిక, మత విషయిక పాము 
ఖ్యమును, [పతిప త్తిని మా[తము ఆదరించి, ఆతనికి 
కొంత వార్షిక ధనసాహాయ్యమును, కల్పించుటకు 
ఇటలీ దేశపు (ప్రభుత్వము ఏర్పాటులను చేసినను, 
పీఠాధిపతి అందులకు నిరాకరించి, తానును, తన 
పరివారమును ఇటలీదేశ పభుత్యపు ఖై దీలుగ 


వాటికన్‌ 857 


మాత్రమే పరిగణింపబడగలమని చెప్పిరి. పరిస్థి 
తులు ఇటుల కొంతకాలము అనిశ్చితముగ ఉన్న 
తరువాత, ఫీ బవరి 11, 1929 న ఇటలీ (పభుత్వ 
ముతో అప్పటి పోపునకు వేరొక ఒడంబడిక కుదిరి, 
తతృలితముగ పస్తుతపు వాటికన్‌ పె, పోపునకు 
సర్వం సహాధికారము ఉండుటకు ఏర్పాటులు జరిగి 


సరిహద్దులు నిర్ణయింపబడినవి. 


7. పరిపాలన : రోమన్‌ కేతలిక్‌ మతాచార్య 
(కార్జినల్స్‌! వర్గము, సమావేశమై ఎన్నుకొనిన 
పీఠాధిపతి (పోపు) యొక్క సర్వాధిపత్యమునకు 
లోబడి ఇచట పాలన సాగుచున్నది. ఒకసారి 
ఎన్నుకొనబడిన పోపు, తన మరణ పర్యంతము, 


ఆ పదవియందు కొనసాగును. [కొత్త పోపును, 


ఎన్ను కొనవలసి వచ్చినపుడు మతాచార్య వర్గము 
సమావేశమై ఒక (పత్యేక విధానమును అనుసరించి 
ఎన్నికను జరిపెదరు. మూడింట రెండువంతుల 
వోట్టువచ్చిన ఆచార్యుడు రోప్‌ ఎన్ను కొనబడును. 
అటుల ఎవరికి ఓట్లు రానపుడు, ఆటనుండి కదలక 
మరల ఎన్నిక జరిపి, తుదకు నిర్ణతపు వోట్టు ఓక 
నికి వచ్చువరకు సభను కొనసాగింతురు. 1970 
నాటికి ఆచార్యవర్గమున సభ్యసంఖ్య 196. ఇందు 
రోమన్‌ కేతలికు మత సం|పదాయములకు చెందిన 
వివిధ జాతులకు చెందిన ఆచార్యులు ఉందురు. 80 
ఏండ్లు వయసు దాటిన ఆచార్యుడు వోటు హక్కును 
కోల్పోవును. సామాన్య పౌర, దండ వివాదములకు 
రిక న్యాయస్థానము కలదు. మత విషయిక వివా 
దముల పరిష్కారమునతై మూడు తీరుల న్యాయ 
పీఠములు కలవు, 


8. దేశరక్షణ: “స్విస్‌ గార్డ్స్‌" అను వ్యవ 
హృతులగుచు, పారంపర్యముగ స్విజర్థాండ్‌ దేశీ 
యులు మా్యతమే ఉండెడు ఒక రక్షకదళము కలదు; 
ఇందు 70 మంది కలరు, 1506 లో తొలుతగ ఇది 
రూపుకొని తదాదిగ కొనసాగుచున్నది. వీరు నవీ 


నాయుధములను ధరించక [పాతకాలపు కత్తులను, 
బాకులను ధరింతురు; వీరి యోధవేషములు సైతము 
పాత కొాలపువే? వాని తీరును, సిద్ధ చి తకారు 
డగు మైకెల్‌ ఏంజెలో (14751564) నిర్ణ 
యించెనని చెప్పెదరు. 


9 అంతర్జాతీయ సం, : దేశపు దౌత్య వ్యవ 
హారములను రాజ్య సచివమండలి (స్టేట్‌ నెకైటిరి 
యెట్‌) నిర్వ ర్రించును. దాదాపు 69 దేశములతో 
ఈ రాజ్యమునకు దౌత్య సంబంధములు కలవు 
(1969). ఐక్యరాజ్య కార్యాలయమునను, ఆహార 
వ్యవసాయ వ్యవస్థయందును, ఐక్యరాజ్య విద్యా వెళ్ళా 
సిక సాంసృతిక వ్యవస్థ (యునెస్కో) యందును 
ఈ దేశపు (పతినిధులు కలరు. 


10. ఆర్థిక రంగము : ఈ దేశపు ఆదాయము 
అంతయు, మతానుయాయుల చందాలవలన లభించు 
చున్నది; ఈ చందాలే ఆ మతపు పరిభాషలో పీటర్‌ 
పెస్నేలు (వీటర్‌ పెన్స్‌) అని వ్యవహృతములు, 
ఇవిగాక ఉదారులు, ధనవంతులునగు మతాను 
యాయులు ప్రత్యేక విరాళములనుకూడ ఇచ్చి 
సాయపడెదరు. వాటికన్‌ పభుత్యము మ్ముదించు 
తపాలా బిళ్ళల అమ్మకమువలనను, మత గంథ 
ముల అమ్మకము వలనను కొంత ధనము లభించు 
చున్నది. తక్కు విధముల ధనార్జన మార్గములు 
ఏవియ ఇచట లేవు. మొత్తపు ఆదాయమును 
గురించిన వివరములను |పభుత్యము (పచురించుట 
లేదు. దేశమునకు ఒక విద్యుత్‌ ఉత్పత్తి యంత 
మును, రెండు అచ్చు యం[తములును, కొన్ని కుట్టు 
పని సంస్థలును, ఓక మొజాయిక్‌ పని కెం[దమును, 
ఒక వస్తు విక్రయ కెందమును కలవు. ఇవి 
అన్నియు వాటికన్‌ లో వసించు పౌరుల అవసర 
ముల పరిపూర్తికి మ్మాతమె వినియు క్రములు. వాటి 
కన్‌ సిటీలోని పౌరులే, ఈ సంస్థలం దును, తక్కిన 
సేవా, శౌచ కార్యకమములందును పాల్గొను 


రరర పపంచ రాజ్య సర్వస్వము 


చున్నారు. ఎగుమతి దిగుమతి సుంకములు ఎట్టి 
వియు లేవు. 


11. సాంఘిక రంగము: రోమన్‌ కేతలిక్‌ 
క్రైస్తవ సంపదాయపు ఉన్నత మత విద్యకు వాటి 
కన్‌ ఒక |పముఖ కేందము. ఆచార్య విధులక్రై 
తగిన కిక్షణ ఇట కల్పింపబడుచున్న ది. వాటికన్‌ 
ఆధ్వర్యవమున రోమున పలు విద్యాకేం[దములు 
కలవు. వానిలో గెగరియన్‌ విద్యావీఠము, |పాచ్య 
విద్యా సంస్థ (పముఖి ములు. వాటికన్‌లోని [గంథాల 
యము విశ్వవిఖ్యాతిని ఆర్జించినది. కి. శ. 1450లో 
నెలకొల్పబడిన ఈ [గంథాలయమున పది లక్షలకు 
పైబడిన (గంధములు 74 వేల వాత పతులు, 
[పాతకాలపు అచ్చు |గంథములు 7 వేలు కలవు. 
వాటికన్‌ సిటీలో పలు మూ్యూజియములు కలవు; 
టో ఆమూల్యములగు శిల్పములు, చితములు 
కలవు. రఫెల్‌, మెకేల్‌ ఏంజెలో మొదలగు 
పునరుజ్జీవనయుగపు (పసిద్ధ కశాకారుల రచనలు 
అచటనేగాక, సిసైయిన్‌ దేవళము, పాౌలైన్‌ దేవ 
శము మొదలగు వానిలో కననగుచున్నవి. దిన 
పుత్రికలు లేవు; వారపష్మతికలు, మాస పతికలు 
మ్మాతము విరివిగ కలవు. 1861 లో స్థాపింపబడి, 
తదాదిగ సాగుచున్న ఒస్సర్యేతరో రోమానో అను 
బారప।తికకు, వార్తా షతికగ, విపుల |పచారము 
కలదు. ఇచ్చటి ముదణాలయములనుండి (పపం 
చపు వివిధ భాషలలో మత [గంథములును, పతి 
కలును నిరివిగ (పచురింపబడుచున్నవి. రోము 
నగరమున, ఇటలీ [ప్రభుత్వము నెలకొల్పిన ఆసు 
పతులు మొదలగు వాని వలననే ఇచటి పౌరుల 
కును వైద్య సౌకర్యములు లభించుచున్న వి. 


12. యాతా సా: మత విషయిక ఉత్సవ 
సందర్భములందు మా[తమేగాక, తక్కిన సమ 
యములందును శిల్ప చితాదులను దర్శించుటకు 
పలువురు విదేశీయులు ఇచటికి వచ్చుచుందురు. 
పోన్‌పోర్టు, వీసాలు యాాతికులకు ఉండనవసరము 
లేదు. యాతికులకు నివాస సౌకర్యములు రోము 
నగరమున మృాతమే లభించును. 


18. (ప్రనిద్ధ్ద పౌరులు ౩ రోమన్‌ కేతరిక్‌ 
మత వీఠాధిపతులకు ఆవాసమగు ఈ రాజ్యమున, 
ఆధిపత్యమును నెరపిన పతి పోపు, మత విషయిక 
ముగ, ప్రపంచమందలి ఆ మతానుయాయులకు 
అందరికి మాననీయుడే యైనను, తక్కు విదముల 
కూడ చర్మితలో అజరామర స్థానమును ఆర్జించిన 
పోపులును కలరు. వారు: 1. జాన్‌ XXIII 
(1881-1968): 7వ శతాబ్దినుండి మారుపు 
నొందకయున్న మత (పార్టనా పాఠమును కాలాను 
గుణముగ మార్చుటయేగాక, సాంఘిక పురోగతిని 
గురించియు కార్మికుల సుత్యములను గురించియు 
కెస్తవు అవలంది పదగు సమంజస మార్గమును 
నిర్వచించిన ఉదార హృదయుడు; సర్వమత సామ 
రస్యమును ఆశించి, విశ్యశాంతికై ఈయన కృషి 
చేసెను. 2. పాల్‌ VI (జ. 1897): (పస్తుతపు 
పోపు; క్రైస్తవ (ప్రపంచమున, శాఖా సంప్రదాయ 
వె షమ్యములకు స్వ స్తిచెప్పి ఐక్యమును సాధించుట 
కును, సర్వమానవ సౌెభాతృత్వముమై ఆధారపడిన 
పపంచ శాంతిని నెలకొల్పుటకును ఈయన కృషి 
చేయుచున్నాడు. 


నిర5. సాన్‌ మారినో 


ముఖ్యనగరము : సాన్‌ మారినో; జెండా: 
తెలుపు, నీలి ఆడ్డు చారలు సమ పమాణములలో 
అమరియుండగ, మధ్యభా గమున, సీలిరంగున, 
పసిమి ఆందుతో యోధలాంఛనము కలది; 
జాతీయ గీతము : ఒనోరే ఆతే, ఒనోరె, ఒ 


అంతికా రిపబ్దికా (జయతు జయ పాచీన గరా 
తొలుత గలది; 


రాజ్యమా) ఆను పదములు 









Ww 





& 
ఆ 
Ms) 

జీ 





పటము 26. 


నాణెము : ఇటలీ దేశపు లీరా నాణెమే ఇట చలా 
మణీలో ఉన్నది; తనకు కావలసిన అట్టి నాణము 
లను ఒక ఒడంబడికను అనుసరించి, ఈ దేశ 
[ప్రభుత్వము ము[దించుచున్నది; కొలతూకఠములు : 
మెటిక్‌ విధానపువి; కాలగణన: సా. 1 గం. 
= భారతదేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : అన్ని దిక్కులందును ఇటలీ 
దేశపు భూభాగముచే పరివృతమైఉన్న ఈచిన్న 
దేశము 1280" తూ. తు, రేఖవైనను, 4850" 
ఊ. అ. రేఖవైనను నెలకొని ఉన్నది; దేశపు ఉతర 
దక్షిణముల నిడివి 9.6 కిమీ.; తూర్పు పడమరల 
కొలత 6.4 కిమీ.; దేశ వైశాల్యము 61.19 ద. కిమీ. 







Ts nape ఫ్‌ థ్‌ ss 

పోల?! మ ME. 

టో aE భా? హే 

గ్ర! గగ + EE rr AAA oy fy: గ న 


+, 
యో 
క్‌ (| , 
నీ 7 జోష్‌ / f fe 7 7 స. 
న. లి స errs 
Nas MR శ 
ph CURA oie ల 3 గి 
త 5 
బిల ల oA pr 
17 Ps అర గ 
11 గీర! గ చే డె” Cae 
అ he న 4 1 తన ma 
he 3 wy eer cre rte 
నీ వై i of are 
s స ip ర కట “| బస్‌ 
. లీ అట [ J 
ద PY, గో కం Apr Bl గ ట్‌ VEER ది స 
Sars Aa యల LAPD, EEE, 
AMS A De WEE Mee, యయ! మైలు ఎ 160 ఓ మి, 
జో ల్ల ల 
hee CE ర gee Wy PFW Te LEAT మె? గ 3 
CE 7 పరతి కటి రా 
he Phe Hee TY Bes టు h: 7 PAN RE CUO wma 
ప సందింటి టంత. 





దేశపు ముఖ్యనగరమగు సాన్‌ మారినో, టిటాన్‌ 
పర్యతపు శిఖరముపై ఉన్నది; తక్కిన దేశపు 
భూతలమంతయు దాదాపుగ టిటాన్‌ పర్వత శేణిని 
ఆ్మశయించి యున్నది. ఈ పర్వత శిఖరములనుండి 
చూచువారికి పరిసర [పకృతి ఆతిరమ్యముగ కన్న 
ట్టును. పర్వతవు పాదమును ఆశ్రయించిన కొన్ని 
చదునునేలలు మ్మాతమే సెద్యమునకు ఉపకదించు 
చున్నవి. 


బో శీతోష్ణస్థితి మొ. : ఈశాన్య ఇటలీయందలి 
పరిస్థితియే ఇట సెతము కానవచ్చుచున్న ది; ర్దీత్ర 
కాలములో నీరు గడ్డ 3ట్టును; ఎండకాలము హాయిగ, 
వెచ్చగ ఉండును. తగినంతగ వర్షపాతము కలదు. 
(ప్రత్యేకముగ లెక్కింపదగిన వృక్ష, వన్యసంత తులు 
కన్పట్టవు. 


తీ. జనసంఖ్య మొ దేశపు జనసంఖ్య 
17,009 (1౨1.1 వీరుగాక ఈ దేశపు పౌరులుగ 
లెక్కింపబడువాదు దాదాపు 20 వేల మంది విదేశ 
ములలో వసించుచున్నారు. జనసాం దత చ.కిమీ. కు 
219; ముఖ్యనగరపు జనసంఖ్య దాదాపు 4,000. 
జనసంఖ్య రీత్యా బోర్లో మగ్గియోరీ అనునది పెద్ద 
నగరము; దేశీయులందరు ఇటాలియన్‌ జాతికి సన్ని 


హితులు; దేశీయుల మాతృభాష ఇటాలియన్‌; 
దాదాపుగ దేశీయులందరు రోమన్‌ కేతలిక్‌ 
క్రై సవులు. 


కే. సమాచార సా.: ఈ దేశమునకు ఇట 
లీతో 1879 మొదలుగ తంతివార్తా సౌకర్యమును, 
19౮4 మొదలుగ టెలిఫోన్‌ సంబంధమును. ఏర్పడి 
యున్నది. తపాలా బిళ్లల రూపములను మార్చుచు, 
వానిని సేకరించువారివలన, ఈ దేశము చాల ధన 
మును ఆర్థించుచున్నది. దేశమునందు మూడు 
తపాలా ఆఫీసులు ఉన్నవి. ఇటలీ దేశపు రేడియో 


660 [పపంచి రాజ్య సర్వస్వము 


స్టేషనులును, చెలివిజన్‌ స్టేషనులును ఈ దేశపు 
వారికికూడ ఉపకరించుచున్న వి. 


ర్‌. యాన సొ. : దేశమున వివిధ జనావాసము 
లను కలుపుచు దాదాపు 10 కిమీ ల రోడ్డు కలవు. 
సమీపముననున్న ఇటలీలోని రోడ్డతో ఇవి ముడివడి 
ఉన్నవి. సమీపన్థమైన ఇటలీదేశపు రిమినీ నగరము 
నుండి ఈ దేశ మునకు బస్సు |[పయాణవసతి కలదు. 
సాన్‌ మారినో - రిమీనీలమధ్య 'హెలికాష్టరుద్వారా 
పయాణముచేయు సౌకర్యమును ఉన్నది. 


6. చరిత : రోమన్‌ సా|మాజ్యము అంత 
మొందిన తరువాత ఇటలీదేశము, అనేకములగు 
చిన్న గణరాజ్యములుగను, మాండలిక రాజ్యములు 
గను విభ క్రమైనపుడు తక్కినవానితోపాటుగ ఈ 
రాజ్యము ఏర్పడినది. కాని 19వ శతాబ్ది మధ్య 
కాలమునకు ఈ చిన్న రాజ్యములలో, ఈ సాన్‌ 
మారినో తప్ప తక్కి.నవన్నియు ఏకైక ఇటలీ 
రాజ్యములో లీనమైనవి. కాని ఈ దేశము మా[తము 
తన స్వాతం|త్యమును పోగొట్టుకొనక మన 
గలిగినది. 


కీ శ. 4వ శతాబ్బమున మారినన్‌ అను రాతి 
పనివానిచేత, ఈ రాజ్యము సంస్థాపింపబడినటుల 
ఒక గాథ కలదు. డాల్మేషియా వాసియగు ఆ పని 
వాడు అచటి విమతస్థుల బాధలనుండి తప్పించు 
కొనుటకై తనవారితో ఇట దుర్గమ పర్వత స్థావర 
మునచేరి ఈ రాజ్యమును నెలకొల్పెనట ఆతనిని 
బుషికల్పుడుగ |పజలు సంభావించిరి. ఆతని 'పేరనే 
సాన్‌ మారినో అనుపేరు ఈ దేశమునకు కల్గినది 
(సాన్‌ ఆనగ ఇటాలియన్‌ భాషలో బుషి అని 
అర్ధము). ఈ విధముగ [పపంచమునందు నేడు 
మనియున్న గణరాజ్యములందెల్ల ఈ చిన్న గణ 
రాజ్యము [పాచీనతమముగ లెక్కకు వచ్చినది. 


వె కాల్యమున చిన్నదియు, ఆర్థికముగ సేదవడి 
నదియ ఆగుటవలన, దీని జోలికి, ఇటలీలోని 


తక్కిన రాజ్యముల వారెవరును, రాకుండుటవలన, 
ఈ దేశము కాంతముగ ఆతి దీర్భకాలము మనగలిగి 
నది. ఆంతటంతట కొందరు దుస్సాహసికులు 
దీనిని హరించ యత్నించినను మారినస్‌ బుషిమీది 
ఆదరమువలన, క్రై స్తవ మరాధిపతియగు పోపు 
జోక్యమువహించి, తన పలుకుబడిని ఉపయోగించి 
ఈ దేశపు స్వతంతతను కాపాడెను. యూరపున 
పెక్కు రాజ్యముల జయించిన నెపోలియన్‌ సెతము 
ఈ దేశపు స్వేచ్చను మన్నించి, ఈ దేశమునకు 
అదనముగ కొన్ని మండలములను చేర్చుటకును 
ఉత్సహించెను; కొని, తమ రాజ్యము చిన్న దిగాను, 
శేదవడియను ఉండుటవలననే తాము స్వతంతు 
లుగ ఉండినటుల సంభావించి, ఈ రాజ్యపు [ప్రజలు 
ఆ మండలములను [గహించుటకు నిరాకరించిరట ! 
1897 లో ఇటలీ దేశముతో ఈ దేశమునకు శుల,. 
సమ్మేళనపు ఒడంబడిక కుదిరి, 1958లో అది 
పునర్నవతను పొందినది. దేశము యూరపీయ 
రాజకీయముల లో తటస్థ భావమునఉన్నను, ద్వితీయ 
[పపంచ యుద్ధకాలమున 1944, జూన్‌ 26న 
మితమండలి రాజ్యముల విమానములు ఈ దెళ 
ముపై బాంబులను వర్షించగ, దెశమునఉన్న ఒకే 
ఓక రైలుమార్గము ధ్వంసమై, పలువురు మర 
ణించిది. 

7. పరిపాలన: ఇది ఒక |పజాసతాక గణ 
రాజ్యము. అయిదేండ్లకు ఒకసారి సార్వజనీనమగు 
వోటు పద్ధతిన జరుగు సాధారణ ఎన్నికలలో 
ఎన్నుకొనబడిన 60 మంది సభ్యులు కలిగిన మహా 
జన సథ ((గాండ్‌ జనరల్‌ కన్‌సిగ్రియో) యందు 
శాసన నిర్మాణాధికారము న్య స్తము. ఈ సభనుండి 
12 మంది సభ్యులు ఎన్నికె రాజ్యసభగ ఏర్పడు 
దురు. ఈ రాజ్యసభలోని సభ్యులనుండి [ప్రతి ఆరు 
నెలలకు ఒకసారి అద్దరు ఎన్నుకొనబడగ, అందు 
ఒకడు సాన్‌ మారినో పట్టణమునకు, మరియొకడు 
తక్కిన దేశమునకును, కార్యనిర్వా హణాధికారులుగ 


సాన్‌ మారినో 


ఆ ఆరునెల కాలము పనిచేయుదురు. వారికి 
సాయపడుటకై ఇరువురు కార్యదర్శులు ఉందురు; 
ఆందొకడు విదేశ వ్యవహారశాఖను, రెండవవాడు 
ఆర్థిక, దేశీయ శాఖలను నిర్వహించుదురు. ఇటలీ 
రాజకీయ పక్షములతో ముడివడి ఇచటి రాజ 
కీయ పక్షములు పనిచేయుచున్నవి. మోర, ద రడ 
వ్యవహారము లకు సంబంధించిన తగవులను పరిష్క 
గించు న్యాయస్థానములు ఉన్నను, దండ వ్యవహార 
ములలో పెద్ద నేరములను విచారించు హక్కు 
ఇటలీలోని న్యాయాధిపతులకు కల్పింపబడినది. 


8. దేశరతణ : 16 నుండి 55 వరకు వయసు 
గల పురుషులలో విద్యార్థులును, ఉపాధ్యాయులను 
తప్ప తక్కి_నవారందరు విధిగ, అవసర మైనపుడు, 
సైన్యమున చేవలయునను నియమము కలదు; 
కాని యధార్థమున రిక లాంఛన|[పాయపు చన 
మాతమె కలదు; అట్టిదె సరిహద్దు రక్షణ దళము 
కూడ ఉన్నది. పోలీసు బలగమున దాదాపు 60 
మంది పనిచేయుచున్నారు. 


తా 
Cy 


9. అంతర్జాతీయ సం. : (ఫాన్సు, స్విజర్హాండ్‌ , 
మాల్దా, నాటికన్‌ సిటీలలో ఈ దేశము దౌత్య 
కార్యాలయములును, తక్కిన కొన్ని దేశ ములందు 
దౌతో్యోద్యోగులును కలరు. సార్వజనీన తపాలా 
సమ్మేళనము మొదలగు కొన్ని అంతర్జాతీయ సంస్థ 
లందును ఈ దేశమునకు సభ్యత్వము కలదు. 


10. ఆర్థిక రంగము : దేశపు ఆర్థిక వ్యవస్థ 
వ్యవసాయ, పశుపోషణ, వస్తునిర్మాణ కృషులపై 
ఆధారపడి ఉన్నది. ఇతర దేశములలో నివసించు 
దేశీయ పౌరులు పంపెడు మొ తములును, శుల్కం 
సమ్మేళనా ఫలితముగ ఇటలీ దేశము చెల్లించు పరి 
హారమును దేశమునకు ఆర్థిక ముగ చాలవరకు సాయ 
పడుచున్న వి. దేశమున వ్యవసాయమునకుగాని, 
పశుపోషణకుగాని మొత్తముమీద 6,000 హె. ఆను 
కూలముగ ఉన్నది; ఇందు 4,600 హె. సాగగు 


861 


చున్నది. దాదాపుగ 44 వేల క్వింటాలుల గోధు 
మలు, 7,000 క్వింటాలుల దాక్షపండ్లు సాలీనా 
పండుచున్నటుల అంచనా; తక్కిన ధాన్యములు, 
కూరకాయలు, పండ్లు, పకు గాసము పరిమిత 
పమాణములలో లభించుచున్న వి. 6,000 పు 
వులు కలవు; అందు గోజాతి ఎక్కువ. చర్మముల 
ఎగుమతివలన కొంత ధనాదాయము లభించుచున్న ది. 
జవుళీ, పెంకు ఇటుకల తయారీ, రంగుల అద్ద 
కము, సిమెంటు, తోళ్ళ ఊనకం, కాగితపు తయా 
రీలకు సంబంధించిన చిన్న పరిశ్రమలు కొన్ని 
కలవు. ఎగుమతులలో కట్టుబడిరాయి, సున్నము, 
కలప, గోధుమ, |దాక్షసారాయము, చర్మములు, 
పింగాణీ పాతలు [ప్రముఖమలు దిగుమతులలో 
యం[త సామ్మగులు తయారీ వస్తువులు ప్రముఖ 
ములు. విద్యుదత్స త్రికిని ఎగుమతి దిగుమతులకును 
సంబంధించిన లెక్కలు తెలియవచ్చుటలేదు. బడే 
టరీ వ్యయము 6,47,49,€9,565 లీ. (1971). 


11. సాంఘిక రంగము: దేశమున తిగి 
నంతగ గృహవసతి కలదు. నిరక్షరాస్యత లేదనియే 
చెప్పవచ్చును దేశపు 14 శికుపాఠశాలలలో 658 
మంది; 17 పాథమిక పాఠశాలలలో 1,888 
మండి; 2 సెకండరీ పాఠశాలలలో 740 మంది 
విద్యార్థులు కలరు (1966). 1691 లో స్థాపింప 
బడి తదాదిగ పనిచేయుచున్న ఒక కాలేజి ఉన్నది. 
పజల వెద్య సౌకర్యములకై ఒక్‌ ఆసుపతి, ఓక్‌ 
డస్పెన్సరీ, ఒక వైద్య విద్యా పరిశోధనశాల పని 
చేయుచున్నవి. ఒక అనాథ శిశు సంరక్షణ శాలను, 
వృద్ధజన నివాసమును (ప్రభుత్వము నిర్వహించు 
చున్నది. 

12. యాతా సౌ. : ఎండకాలమున దాదాపు 
౨0 వేలనుండి 80 వేలవరకు విదేశీయులు ఈ దేశ 
మున పర్యటించుదురు. 1౪70 లో 28,48,700 
విదేశీయ యా తికులు దేశమును సందర్శించిరి. 
యా|తికులకు అన్ని సౌకర్యములును కలవు. 


29. స్పెలయిం నో 


ముఖ్యనగరము : మాడిడ్‌; జెండా : రండు 
ఎర అడ్డుచారల నడుమ ఒక పసుపు అడ్డుచార 
కలది; ఆందు ఎ రచారలు సమాన [ప్రమాణముగ 
ఉండగ, పసుపుచార అందులకు రెట్టింపు [ప్రమాణ 
మున ఉండును; ఆ పసుపు చారపె శాతీయ యోధ 
లాంఛనము  చితింపబడి యుండును; జాతీయ 
గీతము : “మార్చ్‌ [గానడేరా ((గెనడీయుని వురో 


ల! 


| fe Brg Noon EK 
క 
oN న ఈ మ్య 
Ta రసు os స 
శ 
ర్డే 


Mitte, 
Eh {ty see zl { 
wlll | 


11 


(| 


1111] 
11101 
u 


|| 
| 
ట్‌ 


1111111111 
11/11! 


భవం న చు 
రన 


పటము 17, 
గతి) ఆను పేరున వ్యవహృతమగునడి; నాణెము : 
పెసేటా; ఇది 100 సెంటిమోలుగ విభ క్రము; 
100 పెసేటాలు =రు. 10-70; కొలతూకములు : 
మెటిక్‌ విధానపువి; కొలగణన : సా. 1గం 
= భారతదేశమున సా. 5 గం. 80 ని. 


1. ఉనికి మొ. : పశ్చిమ యూరపున, బుబీరి 
యన్‌ ద్వీపకల్పమున 86°_48°47" ద. ఆ. రేఖల 
మధ్యను, 8°19'_9°8౦ ప, తు. రేఖల నడుమను 
నెలకొనిఉన్న ఈ దేశమునకు ఉత్తరమున బిస్కే 
ఆఖాతమును, ఫాను దేశమును; తూర్పు దక్షి 
ణములందు మధ్యధరా సము[దము; పశ్చిమమున 
పోర్చుగల్‌ దేశమును, అట్లాంటిక్‌ మహాసముద్ర 


క 


es 


"జ 
న 

a 
an 


ష్‌ క్త 
షు ga 
Are +. గం 
స tt ఫా శా 
20 స గనం 





మును సరిహద్దులందు కలవు. దక్షిణ తీరమునకు 
కొలది దూరమున, మధ్యధరా సముదమున నెల 
కొనిన బాలెగిక్‌ , కెనరీ దీవులును మొరాకో దేశమున 
తీరభూమి యందుండి ఈ రాజ్యపు స్వొధీనానుభ వ 
ములలోఉన్న స్యూటా, మెలిల్ల- నగరములును 
రాజ్యాంగరీత్యా డేశాంతర్భా గములు గనే పరిగణింప 


బడుచున్న వి. వీనితో కలసి దేశపు వె శాల్యము 
5,04,879 చ. కిమీ, మధ్యధరా సము దమును 
ఆనుకొనిన తీరభూమి పొడవు 1 6538 కిమీ,; 


ఆట్టాంటిక్‌ మహాసమ్ముదముపు వై పున తీరభూమి 
పొడవు 675 కిమీ. సిరనీస్‌ పర్వత్మకేణి (పొడవు 
దాదాపు 670 కిమీ) ఈ దేశమును [ఫాన్స్‌నుండి 
వేరుచేయుచున్నది; పోర్చుగల్‌ తోగల సరిహద్దు 
పొడవు 981 కిమీ. 

భూతలరిత్యా ఈ దేశము అయిదు [ప్రాంతము 
లుగ విభజింపదగియున్నది : 1. ఉత్తరపు తీర 
మైదానము; సారవంతములగు లోయలు కలిగిన 
పర్వతమయ పాంతమిది. ఇందు దట్టపు ఆడ వులు, 
పశుపోషణకు ఉపకరించు గడ్డివీడులు కలవు; 
2, మెసేతా అని వ్యవహృతమగు మధ్యపీఠభూమి; 
దిని సరాసరి ఎత్తు 670 మీ.; ఈ |పాంతముననే 
దేశపు ముఖ్యనగరము కలదు; శి. దేశపు దక్షిణ, 
నైరుతి భాగములను లోగొనిన ఆండలూసియా 
పాంతము; ఇందు గ్యాడల్‌ క్వివిర్‌ నదీ మైదానము 
తప్ప తక్కినది అంతయు పర్వతమయభూమి; 
అయినను ఈ పర్వతముల మధ్య సారవంతములగు 
లోయలు కలవు; 4. లెవాస్టి అని వ్యవహృత 
మగుచు దేశపు ఆగ్నేయ భాగమునఉన్న, మధ్య 
ధరా తీర|పాంతము; 5. కటలోనియా [పాంతము; 
దేశపు ఈశాన్య భాగమునఉన్న ఈ [పాంతమున 
ఎ|బోలోయ కలదు. దేశమున ఎత్తైన పర్వత 
(శీణులు ఆరు కలను (పిరసీస్‌, కార్చెతో -వెతేనికా, 


స్పెయి న 868 


కీరెతానా, మరియానికా, పెనిబేటికా, ఐబీరికా). 
అందలి ఉన్నత శిఖరములలో పిరనీస్‌లోని పర్టిదో 
శిఖరము ($,851 మీ), పెనిబేటికా శేణిలోని 
ముల్‌ వోసిన్‌ శిఖరము (8,481 మీ.) పేర్కొన 
దగినవి, నదులలో పుబో, దూరో, తాగస్‌, గ్యాది 
యానా, గ్యాడల్‌ క్యెవిర్‌ పముఖములు, తీరభూమి 
యందు నిలువున పెకి లేచినటులుండు కొండలు 


విదివిగ కలవు. 


న శీతోష్టస్టితి మా? (పాంతములనుబట్టి 
శీతోష్టస్థితి మారుచున్నది. ఉత్తర తీరభూములందు 
చలియు, గాలిలో తేమయు ఎక్కువ; సాలీనా సరా 
సరి ఉహ్లో[గత 57° ఫా.; బుతు పరిస్థి తిని బట్టి 
ఇందు 18° మార్చు అటునిటు వేద్యమగును. మధ్య 
దేశపు వీఠభూమియందు శీతకాలమున చలియు, 
(గీష్మమున ఎండలును ఎకువ; అయితే బుతు వ్యత్య 
యమునుబట్టి 1౯ సరాసరి మార్పు ఉష్టో గతయందు 
ఇచట కాననగును. ఆండలూసియా, లెవాన్టీలలో 
సమశీతో ష్ష పరిస్థితి కలదు; అయినా అచటగూడ 
ఎండలకాలమున ఉహ్షోగత, కొన్ని సమయము 
లండు, 104° ఫా. వరకు నీడయందే పెరుగును. 
ఉత్తర పీరభూములందు. సాలీనా సరాసరి వర్ష 
పాతము 98 సెం. మీ.; దక్షిణ తీరభూమియందు 
ఆ వర్షపాతము 40 నుండి "8 సెం.మీ. వరకు 
ఉండును; మధ్యదెశపు మైదానమునందు వర్షపాతము 
ఏ సాలునను 40 సెం. మీ. కు మీరదు. 


తక్కిన యూరపియ దేశములలో దేనియందును 
కనరాని వృక్షసంతతి వై విధ్యము ఈ దేశమున 
కనవచ్చుచున్నది. గాలిలో ఆర్ష్రత ఎక్కువగ 
ఉండెడు ఉత్తర |పాంతమన ఓకు మొదలగు ఆకు 
రాల్పు తరగతి వృక్షములు కలవు. వర్షము తక్కు 
వగ ఉండు దక్షిణ [ప్రాంతమున పెన్‌ వృక్షముల 
వంటి నిత్యళశ్యామలజాతి వృక్షములును, ముండ్ల 
పొదలును విరివిగ కన్సట్టును, మెసేతా, ఆండ 


లూసియా [పాంతములలో గడ్డి మెదానములు కన 
నగును. జనొవానములు దట్టముగ ఉండుటవలన 
వన్యజంతు సంతతి చాలవరకు ఆంతరించి వది; ఆట 
నట కొన్ని చిన్న వన్యజంతువులు మాతమే చూడ 
వగును, 


త్‌. జనసంఖ్య మొ. : దెళపు జనసంఖ్య 
9,89,28,918 (1970 : జనసాం దత చ కిమీ.కి 
0. ముఖ్యనగరమగు మా।డిడ్‌లోని జనసంఖ్య 
ల్ర1,46,0113; తక్కిన నగరములలో బార్సిలోనా 
(జ సం. 17,45,142 వేలెన్సియా (6. 58,690), 
నెవిల్హా (5,468.02). జరగోజా (4,79,845), బిల్‌ 
బావ (4,10,490), మలాగా (8,74,452), మిర్‌ 
మియా (2,48,759) పర్కొ-నదగినవి శారీర లక్ష 
ణదులనుబబట్లి విభడము అంతగ కన్సబట్లకున్నను, 
[పాంతీయ భేదము. లనుబట్టే దాస్క్టాలు, కేటలాన్‌లు 
అనువారు తాము విభిన్న జాతులకు చెందినవారమని 
చెప్పకొనుట ఇట చాలకాలమునుండియు కనవచ్చు 
చున్నది. జాతీయభాష స్పానిష్‌యెయైనను, 
ఇందలి వివిధ మాండలికములు _ కేఓలాన్‌, గెలిషి 
యన్‌ మొదలగునవి _ ఆయా పాఎత ములందు 
మాతృభాషలుగ వాడుకలో ఉన్నవి. ఉత్తర 
స్పెయిన్‌లోని బాస్క్‌-లు, బాస్క్హ్‌ భాషను మాటాడె 
దరు; ఇది పోర్చుగీజు భాషకు సన్నిహితము. అందు 
వలన, మధ్యదేశమున వాడుకలో ఉండి, కాస్టీలి 
యన్‌ అను పేరుతో వ్యవహృతమగు స్పానిప్‌ భాషా 
మాండలిక మే [ప్రామాణిక స్పానిష్‌ భాషగ అధికార 
రీత్యా గు రింపబడినది. కేటలాన్‌, బాస్‌, భాష 
లను, పాఠశాలలలో నెతము వాడగూడ దను నిషేధ 
మును ప్రభుత్వము విధించినద. జాతీయ మత 
ముగ, రోమన్‌ శెతలిక్‌ సంప్రదాయపు క్రైస్తవ 
మతము, [పభుత్యముచేత గుర్తింపును పొందినది. 
(ప్రజలలో 99.96% ప్రజలు ఆ మత సంప్రదాయ 
మునకుచెందినవారు. (పొటెస్టంటు క్రైస్తవులు దాదాపు 
96 వేలు, యూదులు రమారమి 5,000 కిణరు. 


86 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఓ. సమాచార సా. : దేశమున 159,589 
తపాలా ఆఫీసులు, 11,287 తంతి కార్యాలయములు 
కలవు (1967); 'చెలిఫోనుల సంఖ్య 45,69,000 
(1970). 289 రేడియో (టాన్స్‌మీటర్టు, మూడు 
చెలివిజన్‌ సేషనులు కలవు (1970). అంతర్జాతీయ 
రేడియో - టెలిగాఫ్‌ సౌకర్యములను ఒక (పయి 
వేటు సంస్థ నిర్వహించుచున్నది. 


5, యాన సొ. : దేశమునఉన్న అన్ని విధ 
ముల రోడ్డ మొత్తపు నిడివి 1,89,894 కిమీ. 
ఇందు 55,886 కిమీ. మ్మాతమే కంకర వేయబడి 
నది (1970). రై లుమార్గముల మొత్తపు నిడివి 
17,458 కిమీ (19.9); ఇందు 5 860 కిమీ. 
లలో బండ్లు విద్యుత్‌ సహాయమున నడచుచున్న వి. 
దేశపు వర్తక నౌకాదళ మున నౌకల సంఖ్య చ వ. 
దీని మొత్తపు టన్నేజి 35,81,000 టన్నులు. 
దేశపు సముదపు రేవులలో బార్సిలోనా, బిల్‌ దావ్‌, 
వేలెన్సియా, సెవిల్హా రేవులు [ప్రముఖములు, బాలే 
రిక్‌ దీవులలోని లాస్‌ పల్మాస్‌, కేనరీ దీవులలోని 
సెయింట్‌ కజ్‌ డి చెనెరిచే రేవులు బొగ్గును, 
నూనెను నింపుకొను స్థావరములుగ నౌకలకు ఉప 
యోగించుచున్న వి. మధ్యధరా సము[ద, కరిబ్బి 
యన్‌ సముద తీరస్థ నౌకాశ్రోయములకును, దక్షిణ 
అమెరికాలోని రేవులకును స్పెయిన్‌నుండి నౌకా 
యాన సౌకర్యము విరివిగ కలదు. జాతీయమగు 
ఐవీరియన్‌ వాయుయాన సంస్థవలన దేశాంతర్గత 
మగు విమానయానము నిర్మహింపబడుచున్న ది. 
ఈ సంస్థయే యూరప్‌, అమెరికాలలోని |పముఖ 
నగరములకును, స్పెయిన్‌నుండి విమానయానమును 
నడపుచున్నదీ, విదేశ విమానయానమున, విదేశీయ 
విమానయాన సంస్థలును జాతీయ సంస్థతోపాటుగ 
పాల్గొనుచున్న వి. 


6. చరిత : దాదాపు డీ. పూ, 1000 
నుండియు ఈ దేశపు చర్చిత తెలియవచ్చుచున్నది 


ఆ కాలమున ఈ దేశము, ఊఉ త్రరముననుండి కెల్లు 
జాతుల దాడికిని, తక్కిన దిశలనుండి ఫిసీిషియన్‌ ల, 
[గీకుల దాడులకును లోనై నది. అంతకు పూర్వము 
అట నుండిన ఆదిమజాతుల సంస్కృతిలో, ఈ 
నాగరిక జాతుల పరిచయమువలన, గొప్ప పరివర్తన 
సంఘటిల్రినది. కి. పూ. 6వ శతాబ్దినుండి 2వ 
శతాబ్దివరకు, ఉత్తర ఆ ఫికాయందలి కా ర్రేజి పాల 
కుల వశమున ఈ దేశము ఊండినది. తరువాత 
కీ. పూ. 188 లో ఈ దేశము రోమనుల వశమై 
క్రీ శ, రవ శతాబ్దివరకు వారి వశమున ఉండినది. 
ఆ కాలమున ఇట నగరములును, రోడ్డును నిర్మింప 
బడుటయేగాక భాషా సనంస్కృతులును_ పరిణతిని 
ఆర్డించినవి; క్రై స్రవమతము రోమనుల పాలనలోనే 
దెశమున తావును ఆర్జించినది. 5 వ్ర శతాబ్దిలో 
అనాగరిక జాతులగు గాతులు ఈ దేశమును వళ 
పరచుకొనిరి; కాని ఆ జాతికి చెంది రోడెరిక్‌ రాజును, 
ఉతర ఆ ఫికా వానులగు మూరులు (ముస్తిములు) 
711 లతో ఓడించి, దేశమున అత్యధిక భాగమును 
ఆకమించిరి. అయినను ఉత్తరపు కొన్ని జిల్హాలు 
మృాతము క్రై స్తవ పాలకుల అధీనమున మిగిలి 
యుండి, అంతటంతట దేశ విమోచనమునకై 
నూరు సేనలతో పోరాటములను సాగించుచునే 
ఉండినవి మూరులు 711 మొదలుగ 1492 వర 
కును, తమ అధీనమునఉన్న [పాంతమును పాలిం 
చిరి. వారి పరిపాలనా కాలమున దేశము వైభవో 
'పేతములగు నగరములకును, పర్మిశమలకును, 
వ్యవసోయమునకును నిలయమైనది; అసాధారణపు 
మేధా సంప తికి పేరొందిన పండితులు, దార్శ 
నికులు, చె ద్యులు అట ఉద్భ్బవించిరి. ఆ ముస్టిమ్‌ 
పరిపాలకుల కృషివలననే గీకుల, భారతీయుల, 
అరబ్బుల విజ్ఞానశా స్ర్రములతోడను, కళల తోడను, 
యూరపీయులకు తొలుతటి పరిచితి కలిగినదని 
చెప్పవచ్చును. కడకు 1492 లో క్రై స్తవ సేనలు 
ముస్టీములను దేశమునుండి తరిమివై చినవి. అంతట 


స్పెయి న్‌ 5605 


స్పెయిన్‌లోని మాండలిక రాజ్యమగు ఆరగాన్‌ను 
పాలించు (భఇెడరిక్‌ * న్ను, వేరొక మాండలిక 
రాజ్యమగు శేస్టిలీని పాలించు ఇజబెల్తా 11న్ను 
దేశమునకు సంయు క్ర పాలకులై రి. ముస్టీముల 
ని|ష్క_మణవలన, దేశమున వృత్తి కుశలతలకును, 
ధీశ క్రికిని పేరొందిన వారికి కరవేర్పడెను. ఈ 
తోటే తదనంతర కాలమున స్పెయిన్‌ దేశము బల 
హీనత చెందుటకు కారణభూతమైనదని పండితుల 
అభి[పాయము, 


1492 లోనే, క్రిస్టఫర్‌ కొలంబస్‌ అను సాహ 
సిక నావికుడు, . స్పెయిన్‌ దేశపు రొజు యిచ్చిన 
సాొయమున, స్పెయిన్‌ దేశపు జెండాకల నౌకలతో 
పయనించి, ఆమెరికా ఖండ పరిసరములను కను 
గొనెను. అంతట ఆతనిని అనుసరించి స్పెయిన్‌ 
దేశీయులగు సాహసికులు పలువురు అమెరికా ఖండ 
మునకు పయనించి, ఆట స్పెయిన్‌ దేశపు సర్యాధి 
పత్యమున ఒక విశాల సా|మాజ్యమును సంస్థా 
పించిరి. అమెరికానుండి బంగారము విరివిగ చేరి, 
దేశము సుసంపన్నమై, స్పెయిన్‌ దేశపు భూతల 
సేనయు, నౌకాదళమును ఆజేయములను ఖ్యాతి, 
ఆ దేశమునకు, యూరపున లభించినది. కాని 16 వ 
శతాబ్ది ఉ త్రరార్థము మొదలుగ, క్రై సవమత సంప 
దాయములమధ్య యుద్ధములవలనను, సా[మాజ్యా 
రన కొరకై సాగించిన దుస్పాహసపు దండ 
యా[తల వలనను దేశము బలహీన మెనది. 
ఇంగ్లాండ్‌ , నెదర్‌ లాండ్స్‌, ఫ్రాన్స్‌లతో IT 
శతాబ్దిలోను, దేశపు రాజరికపు వారసత్వమున కై 
18 వ శతాబ్ది తొలుతటి దళాబ్దములోను సాగిన 
తీవ యుద్ధముల ఫలితముగ స్పెయిన్‌నకు, యూర 
పునగల పతిష్ట ఆంతరించినది. 


1808 లో, నెపోలియన్‌ చక్రవ ర్తి, ఈ దేశపు 
రాజరికమును తొలగించి, తన తమ్ముని ఇట రాజుగ 
చేసినను, బిటిష్‌వారి సాయముతో అతనిని తొల 


[665] 


గించి తొలుతటి రాజవంశీయునే [ప్రజలు కొనిరా 
గలిగిరి, కాని తదాదిగ, రాజరికపు అభిమానులకును, 
గణరాజ్యాభిమానులకును మధ్య దేశమున తీ వపు 
పోరాటములు చెలరేగి చాలకాలము సాగినవి. ఈ 
సమయముననే, దక్షిణ అమెరికయందలి వలన 
లన్నియు స్యతం|త్రములై నవి. 1898 లో, 
యు. స్టే.తో సాగిన యుద్ధపు థలితముగ 
క్యూబాను, ఫిలిప్పీన్సును ఈ దేశము పోగొట్టు 
కొనినది. (చూ పు, 864). 


పథమ పపంచ యుద్ధమున ఈ దేశము తట 
స్థత వహించినది. అయినను దేశమున రాజరికము 
నెడల వై ముఖ్యము పెరిగినది. కడకు 198] లో 
[పజల ఓ తిడికి లొంగి రాజు వైదొలగను; అంతట 
దేశమున గణరాజ్య [ప్రభుత్వము ఏర్పడెను. తరువాత 
అధికారమునకు వచ్చిన (పభుత్యములు (పగతి 
దోహదములగు పెక్కు. శాసనములను చేసినను, 
దేశమున ఏ రాజకీయ పక్షమునకును అధిక సంఖ్యాక 
బలము లేకపోవుటవలన దేశమున సువ్యవస్థిత 
(ప్రభుత్వము లేక, కల్గోలములు చెలరేగినవి, 
అంతట, మొరాకోలోని స్పానిష్‌ సేనల నాయకు 
డగు |ఫాన్‌సిసో_ [ఫాంకో, తిరుగుబాటును లేవ 
దీసి, తన సేనలతో స్పెయినునడిగి (LT జులై, 
1986) పభుత్యాధికారమును  వశపరదుకొన 
యత్నించెను. తతృలితముగ సాగిన అంతర్యుద్ధము 
దాదాపు రెండున్నర సంవత్సరముల కాలము దేశ 
మును పీడించినది. ఈ ఆంతర్యుద్ధమున తొలుత 
నుండియు విదేశ [పభుత్వములు జోక్యము వహించి 
నవి, జర్మనీ, ఇటలిలు [ఫాంకోకు ఆయుధములను, 
సెనికులను ఇచ్చి సాయపడినవి. సోవియట్‌ రష్యా 
(ప్రభుత్వము, గణరాజ్య సేనలకు సాయపడినది. 
[పగతిశీలురగు పలువురు (ప్రపంచపు పలు మూలల 
నుండి వచ్చి గణరాజ్యపు సేనలలో చేరి సాయ 
పడిరి. కొని తుదకు మార్చి 81, 1989 న |ఫాంకో 


866 (పపంచ రాజ్య సర్వస్వము 


సేనాని విజయమును ఆర్జించి, తదాదిగ దేశమున 
తన నియంతృత్యమును స్థాపించి పాలించెను. 


ద్వితీయ ప్రపంచ యుద్ధకాలమున, నాజీలయెడ 
సానుభూతియున్నను, తన దేశపు భౌగోళికవు 
ఉనికిని, ఆర్థికపు బలహీనతను, గమనించి, |ఫాంకో 
సేనాని తన దేశమును తటస్థముగనే ఉంచి, యుద్ధ 
ఫలితమగు నాశనమునుండి దేశమును కాపాడెను. 
యుద్ధానంతర మున యు సే, మొదలగు రాజ్యము 
లతో ఈ దేశము సాన్ని హిత్యము పెంపొందించు 
కొనినది. [ఫాంకో సేనాని, తన అనంతరమున, 
పూర్వపు రాజవంశికుడగు జువాన్‌ కార్డన్‌ రాజు 
కావలయునని ఏర్పాటుచేసి, తన కడపటి దినము 
లలో తాను రోగ్యగస్తుడై నపుడు, జువాన్‌ కార్డస్‌నే 
తాత్కాలిక పాలకునిగ నియమించెను. |పాంకో 
గతించిన (నవంబరు 90, 1975) వెనువెంటనే 
జువాన్‌ కార్లస్‌ రాజయ్యెను. ఇతడు దేశమున 
(ప్రజా [ప్రభుత్వమును పునరుద్ధరించుట క్రై [ప్రజలకు 
వాగ్దానము చేనెను. ఆఅ(ఫికాలో స్పెయిన్‌ కుఉన్న 
వలస రాజ్యమగు స్పానీయ సహాకాయొక్క_ స్వాతం 
త్యమును ఈతని |పభుత్యము గు రించినది. 
(పు, 2లి2). 


7. పరిపాలన: (ఫాంకో సేనాని దేశమును 
పాలించు కొలమున 'ఫలాంజ్‌' అను రాజకీయ పక్ష 
మొకటియే దేశమున పనిచేయగలిగినది. కాని 
ఆతని తరువాత పూర్వపు రాజకీయ పక్షములు 
అన్నియు పునరుద్ధరితములై పనిచేయసాగినవి. 
“కార్టెజ్‌ అను జాతీయ శాసన సభయందు, [సాంకో 
కాలమున ఫలాంజ్‌ పక్షమువారే ఎన్నుకొనబడి, 
[పభుత్వమంతయు (ఫ్రాంకో ఆధీనమునఉండి, (పతి 
పక్షముగాని, (ప్రభుత్వ విమర్శనగాని ఎచటను 
ఉండుటకు అవకాశము ఉఊండెడిదికాదు. అతని మర 
ణమునకు పూర్వమే 1966 నుండి ఈ నియంతృత్వ 
మున కొంత సడలింపు జరిగినను, (పతిపక్షములు 


పనిచేయుటకు మ్మాతము అవకాశములు ఉండినవి 
కావు. కాని ఇప్పటి రాజరికమున, నియంతృత్వము 
నకు సంపూర్తిగా స్వ స్తిచెప్పబడినది. సోషల్‌ డెమో 
[కాట్‌ , కమ్యూనిస్ట్‌, సోషలిస్ట్‌ మొదలగు పతిపక్ష 
ములును పనిచేయగలిగినవి. డిసెంబరు 15, 
1976 న |పజాభిపాయ సేకరణవలన ఆమోదిత 
మెన ఒక రాజ్యాంగ విధానమును అనుసరించి, 
కార్టెజ్‌ నందు (ప్రతినిధుల సభ, శిష్ట సభ అను రెండు 
కడ్షలుండునటు లను, వానికి ఎన్నికలు సార్య 
జనిక, ఆపరోక్ష, రహస్య విధానమున జరుగవలె 
ననియు సిర్హయింపబడినది. (పతినెధుల సభయందు 
850 మంది సభ్యులుందురు. వీరిని నైవ్ప తిక 
(ప్రాతినిధ్య విధానమున ప్రజలు ఎన్ను కొనెదరు. 
శిష్టసభ యందలి సభ్యసంఖ్య 204; దేశమందలి 
50 రాష్ట్ర ములలో |ప్రతియొకటియు నలువురు సభ్యు 
లను, స్యూటా, మెలిల్హా నగరములు తలకు ఇరు 
వురు (పలినిధులను ఈ సభకు ఎన్ను కొనును. ఈ 
సభల అధ్యక్షులను ఆ సభలే ఎన్నుకొనును, 
సమష్టి కోర్టెజ్‌ యొక్క అధ్యక్షుని, రాజ్యసమితి 
యొక్క. అధ్యక్షుని రాజు నియమించును. రాజ్య 
సమితిలో ఏడుగురు సభ్యులుందురు. రాజునకు 
వారు సలవాదారులుగ ఉందురు. కార్టెజ్‌ చేయు 
శాసనములను అనుసరించి రాజు పాలనను నిర్వ 
హించును. కార్డెజ్‌ నిర్ణయములను [పజాభ్మిపాయము 
నకు నివేదించు హక్కు. రాజునకు కలదు. నుపీమ్‌ 
కోర్టునకు లోబడి దేశమున న్యాయనిర్వహణయు, 
ఎన్ను కొనబడిన సభల సాయమున స్థానిక పాల 
నయు సాగుచున్నది. 


8. దేశరక్షణ : దేశమున సమర్థుడగు (పతి 
పౌరుడు రెండేండ్డు నిర్బంధ సెనిక శిక్షణ పొంద 
వలయునను నియమము కలదు. భూతల సేనయందు 
2,20,000 మంది సెనికులు కలరు. ఇందు ఒక 
కవచిత శకటదళము, 2 పర్వత దళములు, 12 
కాల్భుల దళములు, 1 ఆశ్విక దళము, 1 ఉన్నత 


స్పెయి న్‌ £67 


పర్వత దళము, | పారాచూట్‌ దళము, క్షిపణు 
లను |పయోగింపగలుగు ఒక దళము కలవు. నౌకా 
సేనయందలి యోధసంఖ్య 52,200. ఈ సేనకు 
ఒక హెలీకాప్టర్‌ కేరియర్‌, ఒక [కూయిజర్‌ , 
కి జలాంతర్గాములు, వి చిన్న జలాంతర్గాములు, 
16 డెస్రాయర్ల, తక్కువిధముల యుదోపయోగ 
బ్ర ధ్‌ 

నౌకలు 107 కలవు. వాయుసేనలోని సైనికసంఖ్య 
9ల£,000; పోరాటపు విమానముల సంఖ్య 200. 
1058 లో ఈ దేశమునకు యు, సై. తో రక్షణ 
ఒడంబడికలు కుదిరి, తదాదిగ అంతటంతట పున 
రుద్ధరితములై కొనసాగుచున్నవి. వాని ఫలితముగ 
యు. సే, కు స్పెయిన్‌ దేశమున వై మానిక, నౌకా 
సావరములను కొన్ని నిరీత సలములందు ఏర్పరచు 
థి భణ థ 

కొను అవకాశము కలిగినది. 


9. అంతర్జాతీయ నం.: ఐక్యరాజ్య సమితి 
యందును తదనుబంధ (పత్యేక సంస్థలండును ఈ 
దేశమునకు సభ్యత్వము కలదు. ఆర్థిక సహకార, 
వికసన వ్యవస్థ (OECD) యందు 1959 మొద 
లుగ ఈ దేశము సభ్యత్వమును వహించి, యూర 
వీయ ఆర్థిక సంఘము (EEC) తో, సుంకముల 
తగ్గింపునకు సంబంధించిన ఒక  ఓఒడంబడిరికు 
రాగలిగినది (1970). 


10. ఆర్థిక రంగము : వ్యవసాయము, పశు 
పోషణ, ఖనిజ సాధన - లను సాం|పదాయికపు 
కృషులపై ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ చాలవరకు 
ఆధారపడి ఉన్నది. ఎగుమతులలో అత్యధిక 
భాగము ఈ కృషలవలననే లభించుచున్న ది. అయి 
నను ఆహార [దవ్యములందు ఆధిక భాగమును, ముడి 
పదార్థ ములను కొన్నింటిని ఈ దేశము ఇప్పటికిని 
దిగుమతి చేసికొనుచునే ఉన్నది. పరిశ్రమలు 
195898 మొదలుగ [ప్రభుత్వపు పోత్సాహమువలన 
కొంత ముందంజ వేయగలిగినవి. దేశీయుని తలసరి 
సాలీనా ఆదాయము 880 డాలర్థుగా అంచనా 


(1969). ఈ విధముగ ఈ దేశము తక్కిన 
యూరపీయ దేశములతో పోల్చినపుడు తక్కువ 
స్థాయికి చెందినదిగనే లెక్కకు వచ్చుచున్నది. విదే 
శీయ వినిమయ (ద్రవ్యమును ఆర్జించటలో యా త్రిక 
పర్మిశమ దేశమునకు చాల సాయపడుచున్నది. 
దేశపు మొత్తపు వైశాల్యమునందు దాదాపు 
4,71,91,800 హెస్టేరులు వ్యావసాయిక భూమిగ 
లెక గాకు వచ్చుచున్నది; అయితే ఇందు 48.8% 
పశుగాసపు గడ్డిబీడు; ౨9% పంటలు సాగగుభూమి; 
తక్కినది బంజరు (1970). ముఖ్యములగు పంటలు, 
వాని ఉత్పత్తులు (వేల టన్నులలో) ఈ దిగువరీతిగ 
కలవు : గోధుమ (4,060), బార్ట్‌ (8,092); కుట్లు 
(లలల), వ (1,863), వరి (888), మొక. 
జొన్న (259), ఉరలగడ్డలు (4,987), చక్కెర 
వీటు (5,715), టొమాటోలు (1,506). (దాక 
సారాయపు ఉత్పత్తి 2.5 కోట్ట హెక్టో లీటర్లు, వేల 
లెక్కలో పవజాతి 1970 లో ఈ రీతిగ కలదు; 
గురములు (232), గురపు తట్టులు (కకికి), 
కంచర గాడిదలు (868), ఆవులు (4,282), 
గొరెలు (17,005), మేకలు (2,551), పందులు 
(7,621) ఉఊత్తర తీర పాంతమున మత్య పరిశ్రమ 
విరివిగ సాగుచున్నది; వీని పట్టుబడిలో కొంత 
భాగము ఎగుమతి చేయబడుచున్నది; ఈ కృషిలో 
15,250 చిన్న పడవలు పాల్గొనుచున్నవి. దేశపు 
భూతలమున 10% ఆటవీ భూమియేయెనను, ఇందలి 
అడవులన్నియు చాలవరకు వ్షీణించినవి. పిరసీస్‌, 
గెలీసియా |పాంతములలో మాత్రమే కొన్ని మంచి 
అడవులు కలవు. మొత్తముమీద దేశావసరముల కై 
కలపను చాలవరకు ఈ దేశము విదేశములనుండి 
దిగుమతి చేసికొనుచున్నది. కాని బిరడాలకు ఉప 
యోగించు ఒక రకపు జీలుగుచెట్టు ఇచట విరివిగ 
కలవు; అందువలన దిరడాల ఉత్పత్తిలో, (పపంచ 
దేశములందు, ఈ రాజ్యము రెండవ స్థానమును 
ఆక మించి ఉన్నది. ఖనిజములలో దాదాపుగ 


868 [ప్రపంచ రాజ్య సర సము 


అన్నియు ఈ దేశమున లభ్యములగుచున్నవి. 
దేశపు ఆర్థిక వ్యవస్థలో ఖనిజ సాధనకు | పముఖ 
స్థానము కలదు. 1975లో ఆయా |పముఖ 
ఖనిజముల ఉత్పతి (వెల మెటిక్‌ టన్నులలో) 
ఈ రీతిగ కలదు: ఆం|తనైట్‌ (2,800), రాక్షసి 
బొగ్గు (7,810), లిగ్నైట్‌ (8,060), ముడిరాగి 
(82.5), శుద్ధరాగి (78), ముడి ఇనుము (8,070), 
ముడి సీసము (106), ముడి మాంగనీసు (18.4), 
పొటాష్‌ (ఉ,285); గంధకం (88), ముడితగరం 
(0.7), ముడి తుత్తునాగం (161), ముడి వుల్స్‌ 
రామ్‌ (0.8), వెండి (0.119); బంగారము 427 
కిగా. బర్లెస్‌ అను నగరపు [పాంతమున 1066 లో 
పెటోలు గనులు కనుగొనబడినవి. పత్తికి, ఉన్నికి 
సంబంధించిన పరిశ్రమలు ఎక్కువగ కలవు; 
అవియ ముఖ్యముగ కేటలోనియాలో మ్మాతమె విరి 
విగ ఉన్నవి. ఆ యా పరిశమలందలి ఉత్పత్తులు, 
1971 లో (వేల మెటిక్‌ ఓన్నులలో) ఈ రీతిగ 
కలవు ; ఊలుదారము (87), నూలుదారము (75), 
నూలుగడ్డలు (76), రేయాన్‌ వస్త్రాలు (25). 275 
కాగితపు మిల్చులనుండి 6,00,882 టన్నుల వివిధ 
రీతుల కాగితము ఉత్స త్రియైనడి. నౌకా నిర్మాణ 
పరి శమలో మొత్తమువ 7,49,5కి7 టన్నుల 
[ప్రమాణముకల వివిధ నౌకలు నిర్మితములు 
(1970). విద్యుదుత్పత్తి 6,246 కొట్ట కివా, 
(1971); ఆ సంవత్సరమున ఉత్స తియైన ఇంధన 
వాయువు 74.8 కోట్ట ఘ. మీటరులు. దేశపు ఎగు 
మతుల విలువ 20,564.5 కోట 'పె.. దిగుమతుల 
విలువ లశ, ౧41.5 కోట్ల ప (1971). బడ్జెటరీ 
వ్యయము 80, 91/5.8 కోట్ట పె. (1970). 


11. సాంఘిక రంగము : 1989 న [పారంభి 
తమై తదాదిగ అంతటంతట అభివృద్ధికరపు మార్పు 
లనుపొందిన సాంఘిక భ|దతా [ప్రణాళిక దేశమున 
అమలునఉన్నది. వ్యవసాయరింగమునను, తక్టువిధ 
ముల రంగములందును పనిచేయు కార్మికులకు 


అందరికి ఇందువలన అనారోగ్య, వార్ధక్య, ఆంగ 
వైకల్యాదులందు జీవితభరణమునకై సహాయము 
లభించుచున్నది. దేశమున కార్మికుని కనీసపు 
జీతము రోజునకు 120 పెసేటాలుగ నిర్ణయింప 
బడినది (1970). దేశమున 97.8 కోట్ల గృహ 
ములు కలవు; అయినను సామాన్య |పజలకు 
గృహవసతి తక్కువగ ఉండుటవలన 16 ఎండ్ల 
[ప్రణాళికను ఒకదానిని |పభుత్యము రూపొందించి, 
దాని ననుసరించి ఏడాదికి 250,000 గృహవసతి 
యూనిట్టను నిర్మింప జేయుచున్నది. దేశమున 
ఉన్న 1,88,114 పయిమరీ పాఠశాలలలో 
47,49,500 మంది; 4,455 మాధ్యమిక పాఠ 
శాలలలో 14,77,800 మంది విద్యార్థులు కలరు 
(1970-71). వివిధ తీరుల ఉన్నత పాఠశాలలు 
121లో 1,65,600 మంది విద్యార్థులు కలరు 
(1969-70). దేశపు 18 విశ్వవిద్యాలయముల 
లోని విద్యార్థి సంఖ్య 1,25,771 (1965.68). 
ఇవిగాక 4 విశ్వవిద్యాలయాలు 1972 లో [కొత్తగా 
సంస్థావింపబడినవి. అందులో ఒకటి 'ఆరుబయలు” 
విశ్వవిద్యాలయము. ఫీనిలోని విద్యార్థుల సంఖ్యా 
వివరములు తెలియవు. దేశమున 426 [గంథా 
లయములు కలవు (1959); వానిలోని మొత్తపు 
[గంధ సంఖ్య 94, 42,0858. ఆ (గంథాలయము 
లలో మాడ్రిడ్‌ లోని నేషనల్‌ లై బరీ, సెవిల్లా 
లోని కాస్‌డెలాస్‌ ఇండియా లై (బరీ, సిమనాన్‌ 
లోని నేషనల్‌ లై బరీ ఆరి_విస్‌ |పముఖములు. 
దేశమున మ్యూజియముల సంఖ్య £99 (1960). 
వీనియందు, మాడిడ్‌లోని |పాదో |పముఖము. 
222 దై నిక వారాపుత్రికలు (పచారమున ఉన్నవి, 
వీనిలో మ్మాడిడ్‌, సెవిలాలనుండి ఒకే సమయమున 
(పచురితమగు ఏవబిసి కి అత్యధిక వచారము 
కలదు (1971). దాదాపు 1,90,000 శయ్యా 
సంఖ్య కలిగిన 1,888 వైద్యశాలల వలన (ప్రజ 


స్విజర్‌ లాండ్‌ 849 


లకు వైద్యసహాయము లభించుచున్నది; వైద్య 2. వాస్కో. వాస్కో నూనెజ్‌ డి బాలో (1475- 
సంఖ్య 41,982 (1967). 1517): పసిధిక్‌ మహాసమ్ముదపు వివరములను 
12. యాత్రా సొ : దేశమున పర్యటింప కనుగొనిన సాహసిక నావికుడు; లి. హెర్నాన్‌ 
దలచు విదేశీయులకు అందరికి పాస్‌పోర్టు వీసాలు కొల్ల (1465-1547) : మెక్సికోను జయించిన 
ఉండి తీరవలయును. ఆయినను యు. సే. వాసులు ప్రసిద్ధ సేనాని; ఉ. (ఫ్రాన్సిస్‌కో పిజర్రో (1470- 
పీసా లేకుండ అరు నెలలు ఉండవచ్చును. స CG 
1971లో ౨68 లక్షల విదేశీయులు దేశమున (గక అను పర్యాయనామము కలిగిన డొమెనికన్‌ 
సర్యటించిరి. తియోతోకోపౌలస్‌ (1548-1614): |గీకు 
జాతీయ డయ్యును, 'స్పెయినున వసించి చిత 
18. (పనిద్ధ పౌరులు: 1. (క్రిస్టఫర్‌ కొలం కారుడుగ (పపంచ పసిద్దిని ఆర్డించినవాడు; 
బస్‌ (1451-1508) : ఇటలీ దేకీయడగు ఈ 6. సెయెంట్‌ ఇగ్నేషియస్‌ డి లయోలా (1409. 
నావికుడు, స్పెయిన్‌ దేశపు పాలకుల ఆదర 15ర్‌6) : జెనూయిట్‌ సంస్థను నెలకొల్పి క్రైస్తవ 
(పోత్సాహముల వలన దేశాన్వేషణను నెరపి, ఆమె మత (పచారమునకు అనన్య కృషి చేసినవాడు. 
రికా పరిసరములను తొలుతగ కనుగొని, 7. సాల్వడార్‌ డాలి (జ, 1904: (పపంచ 
స్పెయిన్‌ దేశపు జెండాను అచట నెలకొల్పెను. (పసిద్ద చి తకారుడు, 


30. స్వీ జర్‌ లాండ్‌ 


ముఖ్యనగరము : బెర్న్‌; జెండా: ఎర్రని కొనిన ఈ దేశమునకు పశ్చిమ. వాయవ్యములందు 
భూమిక వై, సమభుజములు కలిగిన తెల్లని సిలవ; ఫాన్స్‌ దేశమును, దక్షిణమున _ ఇటలీయు, 
జాతీయ గీతము: “టిట్‌స్ట్‌ ఇన్‌ మోర్గెన్‌ రాట్‌ తూర్పున ఆస్ట్రియా లిక్టెన్‌ స్థీనులును, ఉ త్తరమున 
దహేర్‌, సేహ్‌ ఇక్‌ డిక్‌ ఇన్‌ స్టాంలెన్‌ ముల్‌ *' పశ్చిమ జర్మనియు సరిహద్దులందు ఉన్నవి. దేశపు 
(ఆ పర్వత సీమల“పె దివ్య [ప్రభావమును సూర్యుడు ఉత్తర దక్షిణముల గరిష్టపు కొలత 219 కిమీ.; 
వెలయించినపుడు) అను చరణము తొలుత కలది; తూర్పు-పడమరల గరిష్టపు నిడివి 882 కిమీ, 
నాణెము : స్విస్‌ |ఫాంక్‌; ఇది 100 సెంటైెము దేశపు వెళాల్యము 41,2886 చ, కిమీ, భూతల 
లుగ విభక్తము; 4.87 సిన్‌ |ఫాంకులు స్వభావ రీత్యా ఈ దేశము మూడు [పాంతములుగ 
జరు. “50; కోలతూకనులు : మెషటిక్‌ విధాన విభజింపదగి ఉన్నది : 1. స్విజర్జాండును, (ఫాన్స్‌ 
పువిః: కాలగణన ! సా. 1 గం. కా భారత దేశ నుండి వేరు చేయుచు, దేశపు ఈశాన్య దిశన 
మున సా, ర్‌ గం. శి0 ని, ఉన్న జూరా పర్వతములు; 2. దేశపు విస్తృతిలో 

1. ఉనికి మొ.: పశ్చిమ యూరపున అయిదింట మూడు భాగములను ఆ|కమించి, దక్షిణ 
క57'_ 1080 తూ. తు. రేఖల, మధ్యను, దిశన ఉన్న ఆల్‌ప్స్‌ పర్వతములు; లీ. జూరా, 


45°49'.47°49' ఉ. ఆ. రేఖలకు నడుమను నెల ఆల కొండల మధ్యన వ్యాపించి మిప్రైల్‌ లాండ్‌ 


870 (పపంచ రాజ్య సర్వస్వము 


ఆని వ్యవహృత మె, సారవంతపు మైదానములను, 
అటనట గుట్టల వరుసలను కలిగిన మధ్యదేశపు 
స్విస్‌ పీఠభూమి. దేశ విస్తృతిలో 80%ను ఆక 
మించి, సరాసరిన 460 మీ. ఎత్తు కలిగిన మిట్రైల్‌ 
లాండును ఈ దేశపు వ్యావసాయిక, పార్మిశామిక 
కృమలకు సంబంధించిన హృదయసీమగ భావింప 
వచ్చును. ఆల్‌ప్స్‌ పర్యత మధ్యభూమిని (సెం. 
గోట్‌ వోర్డ్‌ కనుమ చుట్టుపక్కలనున్న దానిని) 
ఒక [1పముఖ జలవిభజన సీముగ పెర్కానెదరు. 





పటము ౨6. 


ఇట ఉద్భవించిన వేర్వేరు నదులు వెర్వేరు దిక్కు 
లకు |పవహించినవి : వానిలో రై నేనది ఉ తరము 
నకు (ప్రవహించి, ఉత్తర సముదమున చేరు 
చున్నది; రోన్‌ నది ద&ిణమునప పోయి మధ్య 
ధరా సము దమున పడుచున్నది; టిసినో నది, 
పో నదికి ఉపనదిగా మారి, దానితో ఆ,డియాటిక్‌ 
సము[దమున కలియుచున్నది; ఇన్‌ నది డాన్యూబ్‌ 
నదిలో చెరగ, ఆ నది నల్ల సముద్రమున సంగ 
మించుచున్న ది. ఆల్‌ లోని డూఫోర్‌ పాయింటు 
(4,684 మీ.) దెళపు అత్యున్నత భూమి; మాగ్గి 
యోర్‌ సరోవరపు తీరము (198 మీ.) దేశపు అతి 
నిమ్న |పాంతము. దేశమున 1,484 సరస్సులును, 
12,900కు పైగా చిన్న మడుగులును కలవు. 
సరస్సులలో జెనీవా (లీమాన్‌) సరస్సు అతి 
విస్తృతము (564 చ, కిమీ); కాని దేశపు సరి 


హద్దున ఉన్న ఈ సరస్సునను, అట్టివేయగు కాన్‌ 
స్టాన్స్‌, మాగ్గియోర్‌ , లుగాన్‌ సరస్సు లందును 
కొన్ని నిర్దిష్ట భాగములందు మాత్రమే ఈ దేశము 
నకు స్వామ్యము కలదు. 


2 కీత్రోష్షస్టితి మొ. : దేశమున ఆల్‌ప్స్‌ పర్య 
తములకు ఊఉ త్రరమున ఉన్న పాంతమున సమ 
శీత్రోష్ట పరిస్థితి ఉన్నను, ఎత్తున భేదములనుబట్టి 
అట _సెతము ఉషప్షతా పమాణమున పాచ్చు తగ్గులు 
కానవచ్చుచున్నవి. సాలీనా సరాసరి ఉష్ణోగత 
పీఠభూమి యందలి 44.7°ఫా. నుండి పర్వత 
సీమలందు లి4.8°ఫా. వరకు మారుచున్నది. సరా 
సరి సాలీనా వర్షపాతము రోన్‌ నదీలోయ యందలి 
59 సెం. మీ. నుండి లుగానోలోని 167 సెం. మీ, 
వరకు మార్పు పొందుచున్నది. ఆల్స్‌స్‌, జూరా 
పర్వత |పాంతములందు 1800 న; పెబడిన 
[ప్రాంతములు సదా హిమావరితములు. శీత్రోష్ట పరి 
స్థితి యందును, ఉన్నతి యందును కలుగు మార్పు 
లనుబట్టి వృక్ష, జంతు సంతతులందును మార్పులు 
కానవచ్చుచున్నవి. నిమ్న భూములందు అత్తి, 
నారింజ, సీమ బాదం, చెస్టినట్‌, వాల్‌ నట్‌ చెట్టు 
కలవు; ఆటనుండీ 1200 మీ. వరకు వీచి, ఓకుచెట్ట 
అడవులును, ఆక్రైన 1700 మీ. వరకు వైన్‌, 
ఫర్‌ చెట్టును అంతట 2100 మీ. వరకు చిన్న 
జాతి పెనుచెట్ట కోవకు చెందిన ఎత్తుతక్కువ వృక్ష 
ములను, ఆ మీదట మంచు [పాంతములందు, 
దాదాపు 100 రకముల పుష్పజాతులును కానవచ్చు 
చున్నవి. అడవి పంది, జింక, నక్కవంటి చిన్న 
రకపు వన్య జంతువులు మాతమే కలవు. కోయిల 
మొదలగు పక్షులును, మాంసాహారులగు (గద్ద 
వంటి కొన్ని పశులును తరచుగ కన్పట్టును. 
సరస్సులందును, నదులందును మత్స్య సంతతి 
విరివిగ కలదు, 


తి, జనసంఖ్య మొ. : దేశపు 22 మండలము 
(కేన్‌టన్‌) లందును కలసి మొత్తపు జనసంఖ్య 


స్విజర్‌ లాండ్‌ 871 


62,69,768 (19/0); జనసాందత చ. కిమీ కు 
152, దేశపు నగరములలో జూరిచ్‌ (జనసంఖ్య 
7,15,800), బేసెల్‌ (8,78,800), జెనీవా 
(8,18,500), బెర్న్‌ (2,82,200), లప్‌సానే 
(2,25 800) పేర్కొన దగినవి. జర్మన్‌, ఫెంచి, 
ఇటాలియన్‌ జాతులు తమ తమ పత్యేక మండ 
లములందు ఇట నివసించుచు, సమష్టిగ స్విజర్‌ 
లాండ్‌ పౌరులుగ లెక్కింపబడుచున్నారు. (ఇచటి 
పౌరులకు “స్విస్‌” పౌరులు అని వ్యవహారము 
కలదు). దేశమున ఆయా మండలములందు 
జర్మన్‌, [ ఫెంచి, ఇటాలియన్‌ భాషలు మాతృ 
భాషలుగ |పజలందు వాడుకలో ఉన్నవి. 64 9% 
[ప్రజలు జర్మన్‌ భాషను, 18.1% |ఫెంచి భాషను 
11.9% ఇటారియన్‌ను, 0.8% రోమాన్‌ష్‌ భాషను, 
తక్కిన 1.4% వివిధ ఇతర భాషలను మాతృ 
భాషలుగ కలిగి ఉన్నారు. జర్మన్‌, (ఫెంచి, 
ఇటాలియన్‌ భాషలు సాధికార జాతీయ భాషలుగ 
పరిగణింప బడుచున్నవి. దేశమున మత స్వేచ్చ 
చట్టరీత్యా అమలున ఉన్నది; పౌరులతో 49.4% 
రోమన్‌ కేతలిక్‌ క్రైస్తవులు; 47.7% (పొ టెస్టంటు 
సంప్రదాయపు వారు; 2.9% ఇతర మతముల 
వారు. 


4. సమాచార సా.: దేశమున 4,076 
తపాలా ఆఫీసులు కలవు. దేశమున ఉన్న లీ2 
లక్షల పైబడిన 'చెలిఫోనులును ఒకే డయలుపై 
పని చేయుచున్నవి. 7 రేడియో (బాడ్‌ కొస్టింగ్‌ 
స్టేషనులును, 8 టెలివిజన్‌ 'సైషనులును పనిచేయ 
చున్నవి. ఈ సైషనులు [ప్రయివేటు కంపనీల 
యాజమాన్యమున ఉన్నవి. 


ర. యాన సొ, : దేశపు రోడ్డనిడివి 18,511 
కిమీ,; ఇందులో 451 కిమీ. మోటారుకార్లకు 
మాత్రమె (పత్యేకింపబడినది. రైలురోడ్డ నిడివి 
0,008 కిమీ. (1971; ఇందు 97% నిడివిన రైలు 


బండ్లు విద్యుత్‌ సాయమున నడచుచున్న వి. తన 
(పాదెశికపు ఉనికినిబట్టి, ఈ దేశము పక్చిమ యూర 
పీయ రాజ్యములలో పెక్కింటికి రై లుమార్గముల 
కేందముగ ఉపకరించుచున్నది. ఇటనుండి (ఫాన్స్‌, 
జర్మనీ, ఆస్ట్రీ యాలకును, ఉత్తర యూర పునకును, 
ఇటలీ, దక్షిణ యూరపులకును రైలు [ప్రయాణపు 
వసతులు కలవు. దేళాంతస్థపు జలమార్గములు, 
దేశపు పయాణ, వర్తక వ్యాపారములందు ఆతి 
[పాముఖ్యమును కలిగియున్న వి. బేసల్‌ నగరము, 
పేరొందిన ఒక నదీ తీరస్థ నౌకాశ్రయము. ఇట 
నుండి నది మార్గములద్వారా జర్మనీలోని రూర్‌ 
మొదలగు [పాంతములకు, నెదర్‌ లాండ్స్‌లోని 
రోటర్‌ డామ్‌ మొదలగు చోటులకు నౌకాయానవసతి 
కలదు. ‘స్విస్‌ రైన్‌ నొకాదళము అనబడు ఈ 
దెశాంతస్థ జలమార్గ యానపు నౌకాదళమున 4836 
పడవలు కలవు; వీని మొతపు పరిమాణము 
4,29,470 టన్నులు. దేశమునకు సముదతీరపు 
రేవు లేకపోయినను, ద్వితీయ (ప్రపంచయుద్ధ 
కాలము మొదలుగ ఈ దేశము ఒక సము్ముద 
యానపు వర్తక నెకాదళమును నిర్వపించుచున్నది; 
ఇందు లి2 నౌకలు కలవు; వీని మొ త్రపు టన్నే జి 
2,16,675 మెటిక్‌ టన్నులు (1971). “స్విస్‌ 
యెర్‌' అని వ్యవహృతమగు దేశీయ విమానయాన 
సంస్థ కలదు. జూరిచ్‌, బేసిల్‌, జెఎవాలలో పేరు 
వడిన అంతర్జాతీయ విమానాశ్రయములు కలవు. 
ఆటనుండి ప్రముఖ యూరపీయ నగరములకు, 
పశ్చిమ ఆసియాకు, ఉత్తర ఆఫికాకు విమానముల 
ద్వారా రాకపోకల వసతులు కలవు. దేశీయ 
సంస్థయేగాక, విదేశములకు చెందిన 24 విమాన 
యాన సంస్థలును, ఈ విమానా|శ్రయములను తమ 
దూర పయాణములకు వాడుకొనుచున్న వి. 


6. చర్చిత: తొలుత ఈ [ప్రాంతమున 
హెల్వేతీ ఆను ఒక కెల్టిక్‌ తెగ వసించుచుండినది. 
వారిని కీ. పూ. 58లో జూలియస్‌ సీజరు 


879 [పపంచ రాజ్య సర్వ స్యము 


జయించి, ఈ పాంతమును రోమన్‌ సా[మాజ్యమున 
అంతర్భాగ ముగ చేసెను. అనాడు ఈ [ప్రాంతము 
హెల్‌ వేషియా ఆని వ్యవహృతము. రోమనుల పాల 
నలో ఇట వైభవోపేత నగరములు పెంపొందినవి; 
వాణిజ్యము వి స్తరించినది. కీ. శ. 250లో ఈ 
[ప్రాంతము జర్మానిక్‌ తెగలకును, తరువాత 488 లో 
బర్గండియనులకును వశమైనది. ఈ ఇరు తెగలను 
జయించి (4986), |ఫాంకులు ఈ రాజ్యమును తమ 
సా[మాజ్యమున కలుపుకొనిరి, |ఫాంకుల పరిపాలనా 
కాలమున దేశమున జూరిచ్‌ మొదలుగ కొన్ని [కొత్త 
నగరములు నిర్మిత ములై నవి; క్రై న్తవమతము దేశ 
మందంతట వ్యాపించినది. 


కీ. శ, 1082 లో పవి|త రోమక సా మాజ్య 
మున ఈ [పాంతము ఆంతర్భాగ మైనది. 18వ 
శతాబ్దిలో హాట్స్‌బర్న్‌ వంశికులగు స్నామాట్టులు ఈ 
రాజ్యమును తమ స్మామాజ్యమున కలుపుకొని (ప్రజ 
లను పీడింపగ, (పజలు తిరుగుబాటుచేసి స్వాతం 
త్యమును పొందిరి. ఆ స్యాతం| త్య పోరాటమున 
పాల్గొనిన మూడు మండలములు - ష్యిజ్‌, ఊరీ, 
అంతర్‌ వాల్త్‌ న్‌ అనునవి - ఒక “శాశ్వత మెతి' ని, 
ఆగస్ట్‌ 1, 1291 న కుదుర్చుకొని, ఒక రాజ్యముగ 
రూపొందినవి. 1858 నాటికి అదనముగ ఆయిదు 
మండలములు - లూసెర్నీ, జూరిచ్‌, గ్రారస్‌, జగ్‌, 
బెర్న్‌ - ఆ రాజ్యమున స్వచ్చందముగ చేరినవి. 
ఈ 5 మండలములును కలసి తమ రాజ్యమును 
ఓక సమాహారము (కాన్‌ ఫెడరసీ) గ పేర్కొని, 
ఆ మండలములందు పెద్దదియగు ష్విజ్‌ మండలపు 
పేరును అనుసరించి, ఆ సమాహారమునకు “ష్యిజేర్‌' 
అను పేరును కల్పించినవి. ఆదియే దేశనామము 
'స్విజర్హాండు' గను, పౌరులు “స్విస్‌ లు గను 
పర్కానబడుటకు మూలమైనది. ఈ దెశపు స్వాతం 
_త్యమును, పవిిత రోమక సా[మాజ్యము 1499 లో 
గుర్తించినది. తరువాత |'ఫెంచి విప్లవ కాలము 
(1789) వరకు, విదేశీయ దండయా[తల బెడద 


ఎట్టిదియులేక స్విజర్జాండ్‌ మనగలిగినది. ఈ మధ్య 
కాలముననే ఆర్‌ గావ్‌, తురగావ్‌, ప్రెబోర్స్‌ - సోలో 
తుర్న్‌, బెసెల్‌. షాఫ్‌వౌొ సెన్‌, ఆ ప్పెంజెల్‌ మండల 
ములు ఈ సమాహారమున, తమకు తాముగ ఎట్టి 
నిర్బంధ మునులేక, చేరగ, మొత్తపు రాజ్యమున 1513 
నాటికి 18 మండలములు ఏర్పడినవి. మరికొన్ని 
మండలములను సరిహద్దుల భదతకొరకై ఈ 
దేశము, జయించి వశపరచుకొనినది. 16వ శతా 
బ్దిలో యూరపున రోమన్‌ కేతలిక్‌ | పభువులకును, 
(వొ టెస్టంటు రాజులకును మధ్య సాగిన యుద్ధముల 
ఫలితముగ ఈ రాజ్యమునందలి విభిన్న క్రై స్తవ 
సంపదాయముల మండలములమధ్య కలతలు చెల 
రేగినను, 17వ శతాబ్ది పూర్వార్గమున ఆ కలతలు 
సమసిపోవుటయు, యూరపీయ రాజ్యములు 
ఆన్నియు స్విజర్‌ లాండ్‌ యొక్క స్యాతం|త్యమును 
గు రించుటయు జరిగినవి. 


(థెంచి విప్టవ కాలమున, ఈ దేశమున సెతము 
విష్టవ భావములు కొన్ని యొడల (పజ్వరిల్లినవి. 
కడకు నెపోలియను, ఈ రాజ్యమును వశపరచుకొని, 
ఈ రాజ్యమును హెత్ళ్యెటిక్‌ గణరాజ్య ముగ (పక 
టించి, తనను అనుసరించు [పభుత్యమును ఆట 
నెలకొల్పెను. నెపోలియన్‌ పతనము చెందిన తరు 
వాత వియెన్నాలో 1815 న జరిగిన యూరవీయ 
రాజ్యముల సమావేశము (వియెన్నా కాం[గెస్‌) ఈ 
దేశపు స్వాతంత్యమును, శాశ్ళత తాటస్థ్యమును 
గుర్తించుటయేగాక, పరిసరముననున్న _ కొన్ని 
ఇతర మండలములును అందు  జేరుటకు అనుమ 
తించినది. ఈ విధముగ అప్పటికి ఈ దేశమున 
బిబి మండలములు ఏర్పడినవి. అంతట 18465 లో 
ఈ రాజ్యము, రిక రాజ్యాంగ విధానము రూపొం 
దించుకొనినది; ఇది 184 లో సవరణ పొందినది. 


“శాశ్వత తాటస్థ్యము' అనునది ఈ దేశపు విదేశ 
వ్యవహార నిర్వహణకు పునాది. (పథమ, ద్వితీయ 


సీజర్‌ లాండ్‌ 878 


[ప్రపంచ యుద్ధముల రెండింటను ఈ దేశము తన 
తాటస్థ్యమును కాపాడుకొనగలిగినది. ఆ తాటస్థ్య 
మును బట్టియే, [పథమ (పపంచ యుద్ధానంతర 
మున ఏర్పడిన నానాజాతి సమితియొక్క కేంద 
కార్యాలయమును, ఈ దెశమునందలి జెనీవాలో 
ఉంచుటకు, [ప్రపంచ రాజ్యములు ఆంగీకరించినవి. 
ద్వితీయ పపంచ యుద్దానంతరమున, అ. రా. న, 
ఏర్పడి, నానాజాతి సమితి రద్దయి అందుతోపాటుగ 
దాని కేంద కార్యాలయము ఎ త్రివేయబడినను నేడు 
సైతము రెడ్‌ (కాస్‌ మొదలగు పెక్కు. అంతర్జాతీయ 
సంస్థల కేంద కార్యా లయములు జనీవాయందు 
పనిచేయుచున్న వి. 

7. పరిపాలన : రాజ్యాంగ విధానమును బట్టి 
స్విజర్హాండ్‌ దేశము, సంస్‌ సమాహారము (స్విస్‌ 
కాన్‌ ఫెడ రెషన్‌) అని వ్యవహృతము. సమాథ్యా 
విధానపు పరిపాలన ఇట ఆమలున ఉన్నది. 
1874లో నవరణ పొందిన రాజ్యాంగ విధాన 
రిత్యా ఉచ్చతమ శాసన _ నిర్మాణాధికారము 
సమాఖ్యాసభ (ఫెడల్‌ అసెంబ్లి) యందును, కార్య 
నిర్వహణాధికారము సమాఖ్యా సంఘము (బున్‌డెర్‌ 
స్టాట్‌ ) నందును న్య న్తములు, సమాఖ్యా సభ 
యందు రెండు కక్ష్యలు-జాతీయ సంఘము, రాజ్య 
సంఘము-కలవు. జాతీయ సంఘము (నేషనల్‌ 
రాట్‌) న సభ్య సంఖ్య 200. 20 ఏండ్ల వయసు 
నకు తగ్గని వయసు కలిగిన పౌరులవలన, ఆప 
రోక్ష రీతిలో, వీరు ఎన్నుకొనబడెదరు; ఈ సంఘ 
మునకు ఎన్నిక సాధారణముగ నాలుగేండ్లకు ఒక 
సారి జరుగును. మండలములందలి జనసంఖ్యను 
బట్టి ఆయా మండలములకు జాతీయ సంఘమున 
గల (పాతినిధ్యము నిర్ణయింపబడినది. (ఈ మండ 
లములు 22 మాత మే అయినను, పెద్ద మండల 
ముల మూడింటిలో [పతీ యొక దానిని రెండేసి 
అర్థ మండలముగ విభజించుట వలన _పస్తుతము 
19 మండలములును, రి ఆర్ధ మండలములును 


ఉన్నవి). జాతీయ సంఘమున మండలముల జన 
సంఖ్యను బట్టి (పాతినిధ్యము క ల్పింపబడినను, ఏ 
మండలమైనను, లేదా అర్థ మండలమైనను, జన 
సంఖ్యతో నిమిత్తము లేకుండా, కనీసము ఒక 
సభ్యునినై నను కలిగియుండ వలెనను నియమము 
ఏర్పడి పాటింపబడుచున్నది. రాజ్య సంఘము 
(స్టాండేరాట్‌) న సభ్య సంఖ్య 44; (పతి మండ 
లమును ఇరువురు సభ్యులును, [పతి అర్థ మండ 
లము ఒక్కొక్క సభ్యుని ఇందు కలిగియున్న వి, 
దినికిని నాలుగేండ్రకు ఒకసారి, సాధారణముగ 
ఎన్నికలు జరుగును, 


సమాఖ్య సంఘమున సభ్య సంఖ్య 7. వీరిని 
మొత్తపు సమాఖ్యాసభా సభ్యులు నాలుగేండ్లకు 
ఒకతూరి ఎన్నుకొనెదరు. ఈ సంఘమునకు 
అధ్యక్ష, ఉపాధ్యమలను, మొత్తపు రాజ్య [ప్రభు 
త్వమునకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను, ఏడాది కొక 
సారి సమాఖ్యాసభా సభ్యులు ఎన్నుకొనెదరు. ఒక 
సంవత్సరమున ఆ పదవులలో దేనికై న ఎన్నికై న 
వాడు మరల వెనువెంటనే తరువాతి సంవత్సరమున 
ఆ పదవికి ఎన్నుకొనబడగూడదసు నియమము 
కలదు. సమాథ్యా (పభుత్వపు వివిధ (పభుత్వ 
శాఖలను, సమాఖ్యా సంఘసభ్యులు నిర్యహింతురు. 
సమాభ్యా సభలోని రెండు కక్ష్యలును ఆమోదించిన 
బిల్లు మా;తమే శాసనము కాగలదు, సమాఖథ్యా 
సభా నిర్ణయములను అనుసరించియే సమాఖ్యా 
సంఘము వ్యవహరించును. 


కే్యదమునకు ద త్రములు చేయబడని అన్ని 
అధికారములందును, మండలములు సర్వసత్తాకత 
కలిగియున్నవి. మండలములందును అర్థమండ 
లము లందును, |పజలు ఎన్నుకొనిన శాసనసభలు 
పనిచేయుచున్న వి. 


సమాఖ్యాసభ చేసిన శాసనము ఏదియైన, తమకు 
నచ్చనిచో, 80000 పౌొరులుగాని, 8 మండల 


ర్స్‌ 4 [పపంచ రాజ్య సర్వస్వము 


(పభుత్యములుగాని కోరిన యెడల ఆ శాసనమును 
జనాభి|పాయము (రెఫరెండం) కు నివేదించి, ఆ 
నిర్ణయమును అనుసరించి [ప్రభుత్వము వ్యవహ 
రించును. రాజ్యాంగ విధానపు సవరణల విషయ 
మున సైతము 50 వేల పౌరులు కోరిన యెడల, 
దానిని జనాభి| పాయమునకు [ప్రభుత్వము విధిగ 
నివేదించి, ఆ నిర్ణయమును ఆమోదించవలెను. 


ఈ దేశమున తొలుత స్రలకు వోటుహక్కు- 
లేకుండినది. కాని 1971 మొదలుగు సమాఖ్యా 
సభకు జరుగు ఎన్నికలలో మాతము స్రీలకు 
వోటుహక్కు కల్లింపబడినది. 


దేశమున పలు రాజకీయ పక్షములు కలవు; 
వీనిలో సోషల్‌ డెమోక్రొటిక్‌ పార్టీ, రాడికల్‌ 
డెమో కాటిక్‌ పార్టి, కన్‌ సర్వేటివ్‌ (కిస్టియన్‌ 
పార్టీ పముఖములు. 50 ఏండ్ల నుండియు ఈ పక్ష 
ములు దాదాపుగ సమాన బలములతో వ్యవహరించు 
చున్నవి, జాతీయ సంఘమున దాదాపు 150 స్థాన 
ములు ఈ పక్షముల వశముననే కొనసాగుచున్న వి. 
లవ్‌సాన్నే నగరమున ఉన్న సమాక్యా న్యాయ 
స్థానపు ఆధ్యర్యమున, వివిధ సమాఖ్యా శాసనము 
లకు సంబంధించిన న్యాయనిర్వహణ సాగుచున్నది. 
ఇందలి జడ్జీల పదవీ కాలపరిమితి 6 సంవత్స 
రములు. వీరిని సమాఖ్యా సభాసభ్యులు ఎన్నుకొనె 
దరు. మండలములకు, వాని కాసనములకు సంబం 
ధించినంత వరకు, వేరుగ న్యాయస్థానములు కలవు. 


8. దేశరక్షణ : దేశమున సొర్వుజనికమగు 
నిర్భంధ సైనిక నిక్షణు 20 నుండి 55 ఏండ్ల 
వరకు వయసు కలవారి విషయమున, అమలున 
ఉన్నది, ఏదైనా శారీరక దౌర్భల్యము వలన, 
ఎవరికైనా ఇందుండి మినహాయింపు లభిందినను, 
అందులకు (పత్యామ్నాయముగ వారు అదనపు 
పన్నులను చెల్లించ వలసి ఉండును. భూతల సైన్య 
మున కి కవచిత శకట దళములు, లీ సరిహద్దు 


దళములు, 8 పర్వత దళములు, J ఆశ్విక దళ 
ములు, 4 దుర్గరక్షక దళములు కలవు. శాంతి 
కాలమున దాదాపు 6,44,500 సుశిక్షిత సెనికు 
లను దేశము సమాయ త్రము చేయగలదు. భూతల 
సేనానిర్యహణ, జీతముల చెల్లింపు ఆయా మండల 
పభుత్యముల ఆధీనమున కలదు. కెట్టైన్‌ హోదా 
వరకు నియమనాధికారము మండలముల కే ఉన్నది. 
ఈ సెనిక దళములు చాల సుశిక్షితములుగ పేరొంది 
నవి; వాయుసేనయందు పోరాట విమానముల 
సంఖ్య 465; యోధ సంఖ్య 5,000; అయితే 
యుద్ద సమయమున డపభుత్యాదేశముపై రాగల 
సుశిక్షిత వాయుసేనా యోధుల సంఖ్య 40,000. 
కాన్‌ స్టాన్స్‌ సరస్సు స్థావరముగ పనిచేయు, ఒక 
దళము కలదు. ఇందు 10 పహరా పడవలు 
మామే కలపు 


9. అంతర్జాతీయ సం. : ఐరాస యందు ఈ 
రాజ్యమునకు సభ్యత్యము లేదు; అయినను పలు 
అంతర్జాతీయ సంస్థలు (120, ILO వగైరా) తమ 
సమావేశములను ఈ దేశమందే జరుపుకొనుచున్నవి. 
యూరపు రాజ్యములకు సంబంధించిన కౌన్సిల్‌ 
ఆఫ్‌ యూరప్‌లో, 1931న, ఈ దేశము సభ్యత్వ 
మును పొందినది. 


10. ఆర్థిక రంగము : దేశమున ఖనిజ 
సంప త్రియు, ముడి పదార్థములను, వ్యవసాయో 
త్పత్తియు చాల తక్కువ అగుటవలన ఈ దేశము 
ఆహార, పథ గాసముల విషయమునను పరిశ్రమ 
లకు సంబంధించిన ముడి పదార్థములు కొరకును 
విదేశములనుండి వచ్చు దిగుమతులపై ఆధారపడి 
ఉన్నది. ఉన్న కృషుల లో వ్యవసాయము ముఖ్యమే 
యయినను, అందు పనిచేయు వారికి నాలుగురెట్లు, 
వస్తునిర్మాణ కృషిలో పాల్గొను చున్నారు. ఈ 
దేశపు ఉనికినిబట్టి అంతర్జాతీయ బ్యాంకింగు, 
భీమా, యాత్రికుల పర్యటన రహదారులు-అను 


సీజర్‌ లాండ్‌ 875 


వాని వలన ఈ దేశమునకు అధికాదాయము లభించు 
చున్నది. 


దేశము మొత్తపు 41,28,790 హె. లలో 
దాదాపు 81,21,090 హె.లు పెరు పంటలకు, 
చెట్టుచేమలు పెరుగుటకు తగినది. ఇందులో 
9,80,650 హె.లలో అడవులు కలవు, ఇక మిగి 
లిన దానిలో 2,60,400 హె.మా|తమే సేద్య 
మున ఉన్నది (1969). 1970లో ఆ యా వ్యవ 
సాయోత్సత్తుల వివరములు (వేల టన్నులలో) ఈ 
రీతిగ కలవు: గోధుమ (858), రై (48), 
బార్తీ (142), ఉరలగడ్డలు (977), చక్కెర బీటు 
(879), పొగాకు (2), యాపిల్‌ పండ్లు (280), 
పియర్స్‌ (170). 16 మండలములలో, 11,900 
హా రుల, దాక్ష తోటలు పెంచబడుచున్న వి, 
వానినుండి ఉత్ప త్తియగు [దాక సారాయము 
12,67,000 హౌక్టోలీటర్ణు (1970). దేశమున 
47,400 గురములు; ల,00,500 గొరెలు; 
74,700 మేకలు; 18,40,600 గోజాతి (వీనిలో 
8,78,400 పాలిచ్చు ఆవులు); 18,78,900 
పందులు; దాదాపు 60 లక్షల కోళ్ళు కలవు. పాల 
ఉత్పత్తి 820 లతల క్వింటాక్టు. ఉరలగడ్డల 
ఉత్పత్తి దేశావసరములకు సరిపోవుచున్నను, 
తక్కిన ఆహారపు పంటలు మ్మాతము దేశావసరము 
లలో 50%కు మా;తమే సరిపోవుటవలన ఆహార 
వస్తువుల దిగుమతిపై దేశము చాలవరకు ఆధారపడి 
ఉన్నది. పాల ఉత్పత్తి, దేశావసరములకు కొంత 
వరకు మించియేయున్నను, మాంసమును, కొడి 
(గుడ్డను, విదేశములనుండి కొంతవరకు ఈ దేశము 
దిగుమతి చేసికొనుచున్నది. రాతిఉప్పు తప్ప ఖనిజ 
జములు అతరములు వవియు అంతగా లభింపవు. 
1971లో 2,90,829 మెటిక్‌ టన్నుల రాతి 
_ ఉప్పు [తవ్వబడినది. ముడి ఇనుము, మాంగనిను, 
ఇసుకరాయి, చలువరాయి కూడ అల్ప పమాణము 
లలో ఆంతట 'సెకరింపబడుచున్నవి. రాక్షసిబొగ్గు, 


లిగ్నైట్‌, తారు, రాతీ నారలగనులు చాల కొలదిగ 
కలవు. దేశపు విద్యుదుత్స త్తి 8277.5 కోట్ల కివా. 
(1970.71); ఇందులో 88% జలవిద్యు త్తు. 
ఇంధనవాయువు ఉత్పత్తి లర 6 కోట్ట ఘన మీటర్జు 
(19'71). అడవులలో లభించు కలప 
89,48,881 ఘ. మీ.; అయినను దాదాపు 1440 
వేల ఘ. మీ. కలపను దేశము దిగుమతి చేసుకొను 
చున్నది. మత్స్య పరిశ్రమకు అంతగా పాము 
ఖ్యము లేదు. కొన్ని సరస్సులలోను, నదులలోను 
ఈ కృషి కొలదిగ సాగుచున్నను దేశావసరము 
లలో 15% మాత్రమే ఇందువలన లభించుచున్నది. 
ఆహారోత్పత్తులపె పరిశ్రమలు 
(జున్ను, వెన్న, చక్కెర, మాంసము, |దాక్ష 
సారాయములకు సంబంధించినవి), చుట్ట సిగ 
రెట్ల తయారికి సంబంధించిన పరి శమలు అధి 
కముగ కలవు. తక్కిన వానిలో జవుశీ పాద 
రక్షలు, రసాయనములు, కౌషభధ (ద్రవ్యములు, 
గ్లాసు, సిమెంటు, ఇటుక, ఉక్కు, ఇనుము, 
యం[తపరికరములు, గడియారములు-అను వానికి 
సంబంధించిన పరి శమలు [ప్రముఖములు. జవుళీ 
పర్మిశమలో 57,429 మంది; పాదరక్షల, దుస్తుల 
తయారీలో 60,021 మంది; రసాయనిక కృషిలో 
66,692 మంది; మట్టి ఇటుక, గ్లాసు, సిమెంటు 
పనులలో 268,264 మంది; లో హోత్పత్తుల కృషిలో 
1,20,784 మంది; యంత్ర పరికరముల నిర్మాణ 
మున 2,68,౪47 మంది; గడియారములు, చేతి 
గడియారముల, నగల తయారిలో "8,554 మంది 
పనిచేయుచున్నారు. 1971లో 518.1 లక్షల గడి 
యారములు (చెతి గడియారముబు సహ ఎగుమతి 
చేయబడినవి. దేశపు మొత్తపు ఎగుమతుల విబువ 
2,861.7 కొట్ట స్వి, ఫా; దిగుమతుల విలువ 
2,964,1 కోట్ల సి, ఫా. బడ్జెటరీ వ్యయము 
974.6 కోట్ట సి, ఫా. (1972). 


ఆధారపడిన 


878 (ప్రపంచ రాజ్య సర ;స్వము 


11. సాంఘిక రంగము : దేశమున సాంఘిక 
భ|దతకు సంబంధించిన నిర్బంధ భీమా పద్ధతులు- 
రోగము, వార్ధక్యము, నిరుద్యోగము, అంగవైక 
ల్యములకు చెందినవి-ఆమలులో ఉన్నవి. గృహ 
వసతి దేశపు మొత్తముమీద చాలవరకు సరికుది 
రియే యున్నను, అటనట కొన్ని [పాంతములందు 
మా|తము తగినన్ని గృహములులేవు. ఇట్టి ఇబ్బందు 
లను పరిష్క.రించుటకై సాలీనా దాదాపు 60 వేల 
గృహములు నిర్మింపబడుచున్న వి. దేశమున నిరక్ష 
రాస్యత లేనేలేదని చెప్పవచ్చును. మండల [ప్రభుత్వ 
ములే విద్యావిష యమున భాధ్యత వహించి వర్తించు 
చున్నవి. పయిమరీ విద్య ఉచితముగ బోధింప 
బడుచున్నది. శిశు శిక్షణ శాలలలో 140 వెల 
మంది; పాథమికి పాఠశాలలలో 4 65,575 మంది; 
"సెకండరీ పాఠశాలలో 2,49,578 మంది; వృత్తి 
పాఠశాలలలో 1,62,798 మంది విద్యార్థులు కలరు 
(1967-68). దేశమున 7 విశ విద్యాలయ ములు 
కలవు; వీనిలోని మొత్తము విద్యార్థి సంఖ్య 
84,867 (1971-72); దేశమున శీర్‌ పబ్రిక్‌ 
లె |బరీలు కలవు; వీనిలోని మొ త్రపు (గంథ సంఖ్య 
వీ80 లక్షలు; ఇవిగాక 7 విశ్వవిద్యాలయ [గంథా 
లయములు కలవు; ఆందు బెర్నీ విశ్వవిద్యాలయము 
లోనిది ((గంథ సంఖ్య 15 లక్షలు), దేశపు 
గంథాలయములండేోల్ల పెద్దది. దేశపు మ్యూజి 
యములలో జూరిచ్‌లోని జాతీయ మ్యూజియం, 
బెర్నీలోని లలితకళా" మ్యూజియం |పముఖములు. 
దేశమున దినష్మతిక ల సంఖ్య 118 (1970). వీని 
మొ త్రపు పాఠకసంఖ్య వీ5్‌ లక్షలు. జర్మన్‌ భాషలో 
వెలువడు పతికలందు బ్రిక్‌ (జూరిచ్‌) అను 
నదియు, |ఫెంచి భాషలో వెలువడు వానియందు 
లా సుయిస్సి (జెనీవా) యను, ఇటాలియన్‌ భాష 
లోని వానిలో జర్నల్‌ డెట్‌ పాపులో (లుగానో) 
(పముఖములు. దేశమున పజల ఆరోగ్య పరిస్థితి 
అత్యుత్తమ స్థాయికి చెందినది; వైద్య వసతులు 


విరివిగ కలవు. 71,742 శయ్యాసంఖ్య కలిగిస 
427 ఆసుషతులు కలవు; అందలి వైద్యసంఖ్య 
9, 804 (1968). 


12. యాతా సొ.: దేశపు ఆదాయమార్గ 
ములలో యాతికులవలన లభించు దానికి ఆత్యంత 
[పాముఖ్యము కలదు. విలాస యాతా కేం [(దముగ 
ఈ దేశము, (పపంచమునందు అంతట పేరు 
గన్నది. ఆల్ప్స్‌ పర్వతములందలి హిమాచ్చాదిత 
భూములందు జారునడక (స్కయింగు), సరోవరము 
లందలి ఈత సౌకర్యములు, (పకృతి రమణీయత, 
జెనీవా నగరపు జీవిత సౌకర్య ములు పలువురు 
విదేశీయులను ఆక ర్షించుచున్న వి. యా తికులకు 
ఉపకరించు 8,050 హోటళ్ళు కలవు; ఇందలి 
శయ్యాసంఖ్య 2 51,9581. ఇవిగాక వి|శాంతి 
మందిరములు కొన్ని, విలాస యాతా స్థావరము 
లందు కలవు; విదేశీయులు పాస్‌ పోర్టులు కలిగి 
యుండవలయునను నియమము ఉన్నను, యు. 
వాసులకును, పళ్చిమ యూరపులోని పలుదేశముల 
పొరులకును వీసాలు ఆక-రలేదు. స్విజర్హాండు 
లోని విలాస యాతా కేం దములను, విశ్రాంతి 
స్థావరాలను 1571 లో 69,20,066 విదేశీయు 
లును, 85,65,501 స్వ దేశీయులును సందర్శించిరి. 
ఇందువలన 227 కొట్ట స్విస్‌ [ఫాంకుల ఆదాయము 
లభించినది, 


18. (పసిద్ధ పౌరులు : [ప్రముఖ మతసంస్క 
రులకు, విద్యాబోధకులకు, వాగ్గేయకారులకు, చిత 
కొరులకు, తా త్రీ ఏకులకు, వైజ్ఞానికులకు జన్మ 
భూమిగ ఈ దేశము పేరుగన్నది. స్థలాభావమును 
బట్టి, వానిలో కొలది అత్యంత [ప్రముఖుల "పేరులు 
మా|తమే దిగువ ఈయబడినవి. 1. జాన్‌ కాల్విన్‌ 
(1509-64) న క్రైస్తవ మతమున ఒక సంస్క ర 
ణను కొనివచ్చిన మతతత్యవే త్ర; 2. లియోనార్డ్‌ 
విలర్‌ (1707-88) : (పసిద్ధ గణిత శాస్త్రవేత; 


ఏ. జోహాన్‌ బెర్నాలీ (1667-1748) : గణిత 
శాస్త్రమున కొన్ని నూత్న విషయముల వెలయిం 
చినవాడు; 4. చార్డెస్‌ ఎడ్‌వర్డ్‌ గిల్లొమీ (1861. 
1988) : భౌతికశాస్త్ర కృషివలన నోబెల్‌ బహు 
మతిని 1820లో ఆర్షించినవాడు. 5. పాల్‌ కెరర్‌ 
(జ, 1889) : నిటమిన్‌లను గురించిన శాస్త్రీయ 
విషయములందు పామాణికుడు; రసాయనశాస్త్ర 
పజ్జకై 1987లో నోబెల్‌ బహుమతిని ఆర్టించెను; 
6. మేడమీ డి స్టైల్‌ (1766-1817): నెపోలియను 
యొక్క నిరంకుశత్వమును (పతిఘటించి, 
స్వాతంత్ర భావ వ్యావ్లికై. తన రచనలద్వారా 


87? 


కృషిచేసిన రచయి।తి; 7. హెర్‌మన్‌ హెస్సే 
(1877-1962) : కవి; జర్మన్‌ భాషలోని తన 
రచనల (పాశ న్యమువలన 1946 లో నోబెల్‌ బహు 
మతిని ఆర్టించెను; ర. లే కోర్‌ బూసియర్‌ (చార్లెస్‌ 
ఎడ్వర్డ్‌ జేనేరేత్‌, 1887-1965) : విశ్వవిఖ్యాతి 
పొంచిన వాస్తువే త్త; 9, జోహాన్‌ హెన్‌రిఖ్‌ 
పెస్టలోజ్జి (1746-1827) : విద్యాబోధనలో నవ్య 
శా న్ర్రీయ మార్గముల వెలయించిన పండితుడు; 
10. హానీ డూనాంట్‌ (1828-1901) : రెడ్‌ 
క్రాస్‌ సంఘమును స్థాపించినవాడు; కాంతిక్భషికై 
1901 లో నోబెల్‌ బహుమతిని పొందెను. 


8ి1. స్వీ డెన్‌ 


ముఖ్యనగరము : స్టాక్‌ హోమ్‌; జెండా: 15వ 
శతాబ్ది మధ్యకాలమున రూపొందింపబడి తదాదిగ 
ఆరీతిగనే కొనసాగుచున్న దీనియందు నీలి భూమి 
కై పచ్చని నిలువ, కుడి ఆడ్డుభుజము రైతు 
మీరి, చి|తింపబడినది; జాతీయ గీతము : దూ 
గామాదూ (ఫియా, దూ జాల్‌ చోగూ నోర్ట్‌ (హే 
పర్వత సంశోభిత [పాచీన జొ తరాహ భూమీ); 
నాణెము : |క్రోనా; 100 ఓరులుగ విభ క్రము: 
5,17 [కోనులు జరు 7-50; కొలతూకత ములు : 
మెటిక్‌ విధానపువి; కాలగణన : సా, 1 గం, = 
భారతదేశమున సా. క్‌ గం. 80 ని. 

1. ఉనికి మొ. : యూరపు నందలి దేశము 
లలో వి స్పృతినిబట్టి నాలుగవదిగ లెక్కకువచ్చు 
ఈ దేళము 5520" నుండి 654" ఊఉ. అ. రేఖ 
వరకును; 10°55 నుండి 24°10 తూ. తులా 
రేఖ వరకు విస్తరించియున్నది. దేశవి సృృతిలో 
15%, ఊత్తర్యధువ వృ తరేఖ (ఆర్క-టిక్‌ సర్కిల్‌) 
నకు లోపల ఉన్నది. ఉత్తర దశ్నీణముల గరిష్టపు 


నిడివి 1,574 కిమీ.; గరిప్టపు వెడల్పు 499 కిమీ, 
దేశపు మొ త్తపు వైశాల్యము 4,49,749 చం కిమీ, 
ఇందు జలమయమగు పాంతపు వై కాల్యము 
40,477 చ. కిమీ.; ఈ జలమయ [ప్రాంతమున 
దేశపు నదులును, అందలి దాదాపు 96,000 
సరస్సులును లెక్కకు వచ్చుచున్నవి. "పళ్చిమ, 
ఉత్తరములందు (1,619 కిమీ) నార్వే, ఈశాన్య 
మున ఫీన్‌లాండ్‌ సరిహద్దు లందున్న వి; తూర్పు 
దజిణములందు బోత్నియా సింధు కొాఖయు, 
బాల్టిక్‌ సముద్రమును, నై రుతియందు క ర్రైగాట్‌ , 
'స్కేగెరాక్‌ సముదములును కలవు. క శైగాట్‌, 
ఓరిసండ్‌ సము దములు డెన్మార్కునుండి ఈ దేశ 
మును ఇరు చేయుచున్నవి. తీర పాంతముల ద్వీప 
ములు అనేకములు, రాజ్యాంగ రీత్యా, ఈ దేశమున 
ఆంతర్భాగ ములు; వీనిలో బాల్టిక్‌ సము దమునం 
దున్న గోట్‌లాండ్‌, ఓలాండ్‌ దీవులు విస్తృతి 
యందు పెద్దవి, 


S78 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


దేశపు ఉత్తర [పాంతము (“నోర్‌ లాండ్‌ ' అన 
బడునది) జోలెన్‌ పర్వత శ్రేణుల కడనుండి నార్వె 
దేశపు సరిహద్దును అనుసరించి, |క్రమరీతిలో 
బోత్నియా సింధుశాఖ వరకు [కిందికి దిగివచ్చు 
వాలుభూమి; ఇందరి అత్యున్నత [పాంతపు ఎత్తు 
2,128 మీ. అనేక నదులు నైరుతి దిక్కునకు 


నన రర ననన నా పం ననకాగానతాన్వాలు 
వాల. 
otra] 
ల 
rm 
= 
me 2 
కమాను 
Rm 
saa 
ee 
Tm 
అంకాల. షె 
మాట. 
నా 

నను 

మడ ల 

సమానా = 


|| 


| 


| 


| 


||| 


చుళి mw toa 116 
త (Ss WIDENED PUN | 


పటము 29, 


[పవహించి, పీఠభూమిని బహుధా ఖండించుచున్న వి; 
వీనిలో గోతా, దాల్‌, ఆంగెర్‌మన్‌, ఊమీ, లూలీ 
నదులు పెర్కొనదగినవి. మధ్య దేశము ఒక నిమ్న 
భూమి; ఇందు ఆనేక సరస్సులు కలవు; వానిలో 
వానెర్న్‌ సరస్సు 'వెళాల్యమున మిన్న; యూరపు 
నందలి సరస్సులలో వి స్ఫృతినిబట్టి ఇది రెండవదిగ 
లెక్కకు వచ్చును. (తొలుతటిది సోవియెట్‌ యూని 
యన్‌లోని లడోగా సరస్సు). ఈ సరోవర భూమికి 
దక్షిణమున స్మాలాండ్‌ మెరకలును, అందే స్కేన్‌ 
అనబడు అతి సాధవంత భూమియు కలవు. మధ్య 





దేశపు నిమ్మ భూములు ఆతి |పావీన కాలమున 
జలమయములై ఉండి తరువాత పూడిపోయిన 
వగుటవలన సారవంతపు వం|డునేల అట కన్న 
ట్టును, ఆయితే, దేశమున అత్యధికభాగము పర్వత 
మయమనియే చెప్పవచ్చును; ఈ పర్వతములు 
అతి |పాచీనములు; యుగముల తరబడిగ హిమ 
పాతమువలన కోతపడి, ఆ పర్వత [పాంతములు 
రాతి, ఇసుక నేలలుగ చాలచోటుల పరిణమించి 
నవి “స్కేన్‌'న మ్మాతమే ఆతి సారవంత 
భూములు కలవు. దేశపు దక్షిణ భాగమున ఉన్న 
ఈ సేన్‌ మండలము, వ్యావసాయిక రీత్యా 
దేశమునకు తలమానికము. భౌతిక సంపత్తి, 
తద్వికసనముల రీత్యా ఈ |పాంతము డెన్మార్కును 
పోలియున్నది. దేశపు నదులందు జలపాతములు 
ఎక్కువ. 

2, ఫీతోష్టన్థితి యొ. : అత్యుత్తర అక్షాంశ 
రేఖా [పాంతమున ఉన్నప్పటికిని, ఈ దేశము ఆ 
పరిస్థితిలో ఉండవలసినంత శీతల పాంతముగ 
ఉండక, కొంతవరకు ఎక్కుున సొమ్యమగు 
శీత్తోప్పస్థితినే కలిగి ఉన్నదని _ చెప్పవచ్చును, 
సమీప మహాసము[దమునందు ఆంతర్గతమై (నవ 
హిందు కవొష్టపు ఉత్రర అట్టాంటిక్‌ మహా సవంతి 
(నార్త్‌ ఆట్టాంటిక్‌ డ్రిఫ్ట్‌)యు, పళ్చిమమునుండివచ్చు 
వేడి వాయు[పవాహములును ఇందులకు కారణములు, 
ఆయినను ఉత్తర, దక్షిణ [ప్రాంతముల మధ్య 
శీతోష్ణ స్థితియందు విభేదము చాల ఎక్కువ. 
ఉత్తర |పాంతమున శీతకాలపు నిడివి సాలున ఏడు 
నెలలు; ఎండాకాలపు నిడివి మూడు నెలలు. ఇక 
దక్షిణ [పాంతమున శీతకాలపు నిడివి రెండు నెలలు 
మా|తమే; |గీష్మ రువు నాలుగు నెలలు, అయితే 
ఉతర |పాంతమున ఎండకాలమున ఉష్ణో[గత 
చాల ఎక్కువ. సాలీనా వర్షపాతము నైరుతి 
(పాంతమునను, నార్‌ లాండు సరిహద్దునను ఎక్కువ 


స్వీడెన్‌ 


(58 సెం. మీ, లాప్‌లాండ్‌లో ఆ వర్షపాతము 
90 సెం. మీ. మా(తమే. గీవ్మర్తువున వర్షములు 
విరివిగ కురియును; వసంతర్తువుస పర్షపాతము 
చాల తక్కువ. సంవత్సరమున ఎక్కువ కాలమున 
మంచు పడుచుండుమ; ఉత్తర దేశమున సాలున 
దాదావు ఆరునెలల కాలమున భూమి హిమావృతమై 
ఉండును. సమీపస్థ సము[ దములందు, అందును 
ముఖ్యముగ బోత్నియా సింధుశాఖయందు, శీత 
కాలమున సీరు గడ్డకట్టి, నౌకాయానమునకు అభ్యం 
తరము కలిగించుచుండును. ఉత్తర [పాంతమున 
[ధువ [ప్రాంతీయములును, అల్‌ పర్వత 
జాతీయములును ఆయిన వృక్షశాతులు కలవు; కొని 
దక్షిణము వచ్చుసరికి, [కమేణ అందు మార్పుకలిగి 
తొలుత సూచ్యగ్యజాతి వృక్ష సంతతియు, ఆట 
మీదట ఆకురాలు తరగతి వృక్షములును కన 
వచ్చును. వన్యజంతు సంతతి తక్కువ; అయినను 
ఉన్న వానిలో పముఖములగు మంచుజింకలు 
(రెయిన్‌ డీరు) నశింపకుండుట కై (ప్రభుత్వము 
(పత్యేక శద్ధ తీసికొనుచున్నది. పక్షి జాతులు వివి 
ధములు కలవు; కాని అందు (పముఖముగ 'పేరొం 
దిన ఒక విధపు డేగ జాతియు, కొంగ జాతియు 
అంతరించ కూడా [ప్రభుత్వము రక్షణను కల్పించి 
నది. మత్స్య సంప త్రి అత్యధిక ము. 


తి. జనసంఖ్య మొ. : 1749 మొదలుగు ఈ 
దేశమున కమరితిలో జనసంఖ్యాగణన సాగు 
చున్నది. తొలుత మూడేండ్లకు ఒకతూరి అట్టి 
గణన జరిగినను, 1860 మొదలుగ పదేండ్రకు ఒక 
సారి ఆది జరుగుచున్నది. 1970 లోని లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 80,76,908; 1972 
ఆరంభమున ఆంచనా 51,27,896; జనసాం[దత 
చ. కిమీ, కు 20 tort) అయినా కొన్ని పాం 
తములందు ఆ జనసాందత చాల అత్యధికము. 
అందును ముఖ్యముగ స్టాక్‌ హోమ్‌ మండలమున 
జనసాం దత చ. కిమీ.కు 229; అత్యుత్తర 


879 


మండలముఖందు జనసాం[దత చ, కిమీ. కు ఓను 
మించదు. దేశపు నగరములలో, 1972 ఆరం 
భపు అంచవా లెక్కలను అనుసరించి, ఈ |కింది 
పట్టణములు పేర్కొన దగినవి : స్టాక్‌ సోమ్‌ 
(జన సంఖ్య 7,28,688), గో మేబర్డ్‌ (4,50,419), 
మాల్మో (2,68,829), వేస్తెరాస్‌ (1,18,065), 
ఉప్పలా (1,80,097), నార్‌కోపింగ్‌ 
(1,16,209). పౌరులందు స్వదేశీయులే చాల 
ఎక్కువ; వీరందరు జర్మానిక్‌ జాతియందలి ఒక 
ఉపశాఖకు చెందినవారు; దేశమున ఉన్న అల్ప 
సంఖ్యాక వర్గములలో పిన్నులు ముఖ్యులు; వీరి 
జనసంఖ్య 1,09,884 (1972). దాదాపుగ వీరం 
దరును ఉతర [పాంతమున వసించుచున్నారు; 
ఆటనే లాప్‌ జాతీయలగు అల్పసంక్యాకులు 
దాదాపు పదివేలు కలరు. దేశీయుల మాతృభాష 
స్వీడిష్‌; ఇది నార్వీజియన్‌, డేనిష్‌ భాషలకు సన్ని 
హితము, స్వీడులలో పలువురకు ఇంగ్లీషు, జర్మన్‌ 
భాషలతో పరిచితీి కలదు. అల్పసంఖ్యాక వర్ష 
ములు తమ మాతృభాషతోపాటుగ స్వీడిష్‌తోను 
పరిచయము కలిగియుందురు; అత్యల్ప సంక్యాకు 
లగు లాప్పులందు లాప్‌ భాష మా|త్రమే వ్యాపి 
యందు ఉన్నది. రాజ్యాంగ విధానరీత్యా దేశమున 
మతస్వాతంత్యము అమలున ఉన్నది. [పజలలో 
94% లూతర్‌ చర్చి యను కై.నవమత శ్రాఖ్సకు 
చెందినవారు. ఆ మతళాఖయే (పభుత్యాదరితము; 
రాజును, మత వ్యవహారములను పరికీలించు మంతి 
వర్ష సభ్యుడును ఆ శాఖకు మాతమే చెందియుండ 
వలయునను నియమము కలదు. తక్కిన సంప 
దాయముల క్రై స్త్రవులు, అటనట, అత్యల్ప 
సంఖ్యలలో కలరు. 


4. సమాచార సా. : దేశమందలి తపాలా 
ఆఫేసుల సంఖ్య 2,481 (1871). తంతి, టెలి 
ఫోన్‌ వసతులు విరివిగ కలవు. టెలిఫోను సౌకర్య 
ముల విషయమున యు. స్తే. తరువాత ఈ దేశమే 


880 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


లెక్కకు వచ్చుచున్నది. ఇట 1000 మంది వలు 
లకు 525 చెలిఫోనులు కలవు; టెలిఫోను రుసుము 
లును, తక్కిన దేశములతో పోల్చినపుడు, ఈ దేశ 
మున చాల తక్కువ. పభుత్వ పర్యవేక్షణ। క్రింద 
పనిచేయు ఓక న్యతం|తపు వరక సంస్థ రేడియో, 
టెలివిజన్‌ సౌకర్యములను నిర్యహించుచున్నది. 
1970 లో 87 రేడియో టాన్‌ స్మి టరు, 85 టివి 
(టాన్‌ స్మిటర్జు కలవు. 1970 మొదలుగ రంగులలో 
చెలివిజన్‌ (పసారము నిర్వహింపబడుచున్న ది. 
దేశమునందలి గృహములలో 85% న, టెలివిజన్‌ 
నెట్టు కలవు; రేడియోలోగాని, చెలివిజన్‌ లోగాని 
వర్తక వ్యాపార [ప్రకటనలు నిషిద్ధములు. 


ర. యాన సొ. : దేశపు రోడ్డ నిడివి 97,484 
కిమీ. (1972); ఇందు 27,669 కిమీ, అత్యుత్తమ 
స్థాయికి చెందినది. దేశమున మోటారుకార్డ సంఖ్య, 
దేశపు జనాభాను అనుసరించి చూచినప్పుడు, చాల 
ఎక్కువ. నలుగురు మనుజులకు ఒక కారుచొప్పున 
ఇచట కలదు. ఈ విధముగ తలసరి లెక్కన 
మోటారుకార్హ వసతిలో, యూరపీయ రాజ్యములందు 
ఈ రాజ్యపుదే ఆగస్థానము. దేశపు రైలురోడ్ల 
నిడివి 12,171 కిమీ.; ఇందు 7,520 కిమీ. నిడివిన, 
బండ్డు విద్యుత్‌ సాయమున నడచుచున్న వి. దేశమున 
వర్తక నొకాసంస్థల సంఖ్య ఎక్కువ. దాదాపుగ 
పపంచ మునందలి అన్ని రాజ్యములకును, ఈ 
దేశవు వర్తకనొకలు పయనించుచున్న వి. మొ త్తపు 
వర్తక నౌకల సంఖ్య 719 (1972). వాని 
మొత్తపు [ప్రమాణము 49.5 లక్షల టన్నులు, 
(అయితే ఇందులో 100 టన్ను లలోపు |[పమాణము 
గల పడవలును, చేపల పడవలును, చేరవు). సము 
దప్పు హార్భరులలో స్టాక్‌ హోమ్‌, గోచేబర్గ్‌ 
మాల్మోలు ఆత్యంత [పముఖములు. దేశ మధ్యపు 
సరస్సులలో కొన్నింటిని, సమ్ముదమునకు అనుసం 
ధించుచు కాలువలు [(తవ్వబడినవి. ఆ కాలువల 
ద్వారా, చిన్న (పమాణముగల సముద నౌకలు 


సరసులలోనికి రాగలుగుచున్న వి. అట్టి కాలువలలో 
[తోల్‌ హట్టీ కాలువ పముఖము. సాండి నేవియన్‌ 
(నార్వే, స్వీడెన్‌, డెన్మార్‌ గ) దేశములకుచెందిన 
సమష్టి విమానయాన సంస్థ దేశీయ, విదేశీయ 
విమానయానమును నిర్వహించుచున్నది. దేశీయ 
ముగ 'ఎబివ' అను విమానయానసంస్థ ఉన్నను, 
అది పై సమష్టి సంస్థలో అంతర్భాగముగనే వ్యవ 
హరించుచున్నది. స్టాక్‌ హోమ్‌లోని (బొమ్మా, 
మాల్మోలోని బుల్‌తోఫా, గోటెబర్గ్‌లోని తోర్‌ 
స్టాండా విమానాశయములు, దేశపు విమాన్నాశయ 
ములలో [ప్రముఖములు. 


6. చరిత: (క్రీ. శ. మొదటి శతాబ్దముననే, 
ఈ దేశమున అత్యధిక భాగము స్వియోనులు ఆన 
బడు ఒక వీరజాతి వశమున ఊఉండెనని రోమన్‌ 
చరిత రచయితలవలన _ తెలియవచ్చుచున్నది. 
9, 10 వ శతాబ్బములలో ఈ ఏరజాతి విజృంబించి, 
స్వీడెన్‌లోని అన్ని [పాంతములను వశపరచుకొను 
టయేగాక, ఆగ్నేయ దిశగ రష్యాద్వారా పురోగ 
మించి, కాన్‌స్టాంటినోపిల్‌ వరకు వివిధ సీమలను 
ఆకమించినది. ఆ జాతికిచెందిన యోధినాయకులలో 
ఒకని సంతతికిచెందిన రూరిక్‌, రష్యా రాజ్యమును 
సంస్థాపించి, 1582 వరకు పాలించెను. ఆకాల 
ముననే తక్కిన స్వీడిష్‌ యోధులు యూరప్‌న పలు 
[పాంతములందు, తమ ఆధిపత్యమును నెరపగలిగి 
రనుటకు, ఆయా |పాంతముల స్థం నామములు 
ఈనాటికిని నిదర్శనములుగ ఉన్నవి. 


12, 18 వ శతాబ్దములలో లాటిన్‌ భాషా సొర 
స్వతముల పరిచితి, పశ్చిమ యూరపునందలి కళా 
సారస్వతములతో సాన్నిహిత్యము ఈ దేశము 
నకు లభించినవి. 1819 లో నార్వే, 
స్విడెన్‌లు ఏక రాజ్యముగ ఓక రాజరికము [కిందకు 
వచ్చినవి. కాని డెన్మార్క్‌దేశపు రాణియగు 
మార్గరెట్‌, 1897లో నార్వే, స్వీడెన్‌లను కూడ 


స్వీ డెన్‌ 881 


తన వశములోనికి తీసికొనగలిగినది. తదాదిగ 
దాదాపు ఒక శతాబ్రికాలము దేశీయులు, డేనుల 
[ప్రభుత్వమును |పతిఘటించి పోరాడి, కడకు 
1528 లో స్వతంతతను ఆర్జించి గస్తాఫ్‌ 1 అను 
వాని రాజరికమును ఆమోదించిరి. ఇతడే ఆధునిక 
స్వీడెన్‌కు జనకుడుగ సంభావితుడు; ఇతడు లూత 
రన్‌ సంప్రదాయపు క్రై స్త్రవమునకు పభుత్యాదర 
మును కల్పించెను; ఆనువంశిక మగు రాజరికమును 
ఎర్పర చెను; జాతీయ భూతల సేనా, నౌకా సేనలను 
వ్యవస్థీకరించెను. ఆతని వంశికుల కాలమున 
ఎసోనియాయు, తూర్పు యూరపున మరికొన్ని 
పాంతములును పభుత్యమునకు, విజయ యా తల 
ద్యారా, వశములైనవి. ఆ వంశికులలో పేరొందిన 
మరియొక చక్రవర్తి గస్టాఫ్‌ 11. ఆధునికమగు 
పద్ధతిలో సేనను తొలుతగ వ్యవస్టీకరించిన ఖ్యాతి 
ఇతనికి దక్కినది. కరీలియా, ఇంగర్‌మాన్‌ 
లాండ్‌, లివోలియా మొదలగు బాల్టిక్‌ సమ్ముద 
తీర భూములను ఇతడు జయించెను. ముప్పదేండ్ల 
సం|గామవు కాలమునను, తరువాతి అర్థ శతాబ్దము 
నను స్వీడన్‌, యూరపీయ అ[గరా జ్యములందు ఓక్‌ 
టిగ లెక్కకు రాగలిగినది. ఆప్పటివరకు 
డెన్మార్క్‌ వశమున నిలిచిపోయిన, స్వీడెన్‌ లోని 
కొన్ని దక్షిణ [పాంతములను, స్విడెన్‌ (పభుత్వము 
1660లో కైవసము చేసికొన గలిగినది. కాని 
18వ శతాబ్ది తొలిదశకమున డెన్మార్క్‌, 
పోలండ్‌, కాగ్గ నీ రష్యాలు సంయు క్షముగ 
స్వీడిష్‌ సేనలను నిర్జించిన ఫలితముగ తూర్పు 
యూరపునను, తక్కిన దూర[పొంతములందును 
తన వశమున ఉండిన రాజ్యభాగములను అన్నిం 
టిని స్వీడెన్‌ వదలుకొని, తన దేశమువరకే తన 
రాజ్యమును పరిమితము చేసికొనినది. తదాదిగ ఈ 
దేశము బలసామర్థ్యముల గణనలో, రెండవ 
స్థాయికి చెందిన రాజ్యముగనే మన గల్లినది. 18 వ 
శతాబ్బమున దేశము అంతః కల్గోలముల పాలై నది; 


(| 


1810 లో నపోలియన్‌కు సన్నిహితుడ గు రిక్‌ 
(ఫెంచి నెనానిని (ప్రజలు, తన రాజవంశ మునకు 
వారనునిగ [గహించిరి. అతడు చార్జెస్‌ XIV 
జాన్‌ ఆను వేరుతో పాలనను నెరపెను. ఇతడు 
కడకు నెపోలియన్‌కు వ్యతిరెకియె, ఇంగ్లండ్‌ 
మొదలగు మి[తరాజ్యములతో కలసి నెపోలియన్‌ను 
ఓడించుటలో పాల్తొనెను. 1814 లో నార్వేనుకూడ, 
స్వీడెన్‌ దేశపు రాజులు తమ వళములోనికి తెచ్చు 
కొనినను, 1805లో నార్వే విడిపోవ గలిగినది. 
ఆంతట దేశపు (ప్రభువులు [కమముగ తమ అధి 
కారములను |పశా ప్రతినిధులకు వశపరచుటతో దేశ 
మున, రాజ్యాంగ బద్ధమగు రాజరిక ము, [ప్రజా 
మోదముతో పరిపాలనను సాగించు వ్యవస్థ నెల 
కొనినది. రెండు (పపంచ యుద్ధములందును తన 
తాటస్థ్యమును ఈ దేశము కాపొడుకొనినది. తరు 
వాతి కాలమున ఏర్పడిన ఉత్తర అట్టాంటిక్‌ రాజ్య 
ముల కూటమియందును ఈ దేశము చేరక తన 
తటస్థతను కొనసాగింప గలిగినది. 

7. పరిపాలన: రాజ్యాంగ బద్ధము, _సజా 
మోదితము, ఆనువంశికమునగు రాజరికపు పాలన 
దేశమున అమలులో ఉన్నది. 1809 లో రూపొం 
దింపబడిన ఈ దేశపు రాజ్యాంగ విధానము, 
యూరపు నందలి లిఖిత రాజ్యాంగ విధానములం 
దెల్ర [పాచీనతమము. శాసన నిర్మాణాధికారము 
రాజ్యసభ (రిక్స్‌డాగ్‌ ) యందు న్యస్రము. రాజ 
రికము ఆనువంశిక ముగ పురుష సంతతికి మాత్రమే 
సం[క్రమించును. రాజ్యసభయందు అత్యధిక 
సంఖ్యాకబలము కలిగిన పక్షమునుండి, లేదా బహు 
పక్ష కూటమినుండి దాని నాయకుని, (పధానిగగు, 
అతని సలహాపై తక్కిన మంతులను నియ 
మించును, మంతులు పరిపాలనా మూల 
సూ తములను మా(తమే నిర్ణయింతురు; అంతట 
దై నందిన పరిపాలనా వ్యవహారములను ఆయా 
శాఖలకు చెందిన కేంద సంస్థలు నిర్వహించును; 


882 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఈ సంస్థల పరిపాలనావధులను, రాజ్యసభ నిర 
ఫీ 


యించును. 

1970 వరకు, రాజజసభయందు రెండు కక్ష్యలు 
ఉఊండెడివి. కాని 1971 మొదలుగ ఎకకమ్యా విధా 
నమే అవలంబిత మైనది, ఇందలి సభ్యులసంఖ్య 
850 ఈ సభకు, సాధారణ రీతిలో, మూడేండ్డకు 
ఒకసారి ఎన్నికలు జరుగను. ఆ ఎన్నికలలో ఆ 
సభ్యులను, పౌరులు అపరోక్షరితిలో ఎన్నుకొనె 
దరు. 19 ఎండ్ల వయసునకు తగ్గని స్రీ, పురుషు 
లకు అందరికిని వోటింగు హక్కు కలదు, నైష్ప 
తిక పద్ధతిని అనుసరించి రాజ్యసభకు ఎన్నికలు 
జర గును. అందులకై దేశము ఐస్‌ నియోజక సర్గ 
ములుగ  విభజింపబడినది. వీనినుండి 810 
మంది సభ్యులు ఎన్నుకొనబడెదరు. ఇక రాజ్యసభ 
లోని తక్కిన 40 స్థానములను, డేశపు మొ త్రము 
నకు చెందినవిగా భావించి, ఎన్నికలలో తడి 
పోయియు, ఒక నిర్ణీత శాతను వోట్టను తెచ్చుకొనిన 
పార్టీలకు వారి సామర్థ్య ములనుబట్టి వానిని విభ 
జించి, ఆ పార్టీల (పతినిధులకుకూడ స్థానములను 
కల్పించెదరు. మొత్తమున అన్ని నియోజక వర్గ 
ములలోను కలసి 4% కు తగ్గని వోట్టను ఆర్జించిన 
పతి పార్టీకిని ఈ 40 సిట్టలో స్థానము లభించును. 
అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల కై (పభుత్వమే ధన 
సాహాయ్యము చేయును. అయితే, అంతకుముందు 
జరిగిన ఎన్నికలో, రాజ్యసభయందు, కపీసము 
ఒక స్థానమైనను ఆర్జింపగలిగిన పార్టికి మాత్రమే 
ఈ సాహాయ్యము లభించును, పోటీచేయు 
ఒకొ)_క)_ స్థానమునకు (పతి పార్టీకి 70 వేల 
[కోనాలు ఇందువలన ఈయబడును (1970-71). 
రాజే (పభుత్వపు కార్యనిర్వహణ శాఖకు అధి 
నేతగ వ్యవహరించుచు, [పధానమంతి ఆధ్యర్యవ 
మున పనిచేయ. మంతిమండలియొక్క సలహాను 
అనుసరించి [పవ ర్తించును, దేశమున రాజకీయ 
పక్షములు-సోషల్‌ డెమోక్రాట్‌, లిబరల్‌, కన్‌ 


స 
వీనిలో తొలుతటిది, 19829 మొదలుగ, కొది 
ఆవాంతరములతో, నలుబది సంవత్సరముల వై 
కాలము, 19,6 వరకు అధిరారమును తన చేతు 
అలో ఉంచుకొన గలిగినది; కాని 1976 ఎన్ని 
లలో ఆ పార్టీ పరాజితమై ఒక మ్మిశపక్ష |పభు 
ము ఏర్పడినది. స్థాని  పాలనమున 'కమ్యూన్‌' 
అనునది తొలి ప్రాతిపదిక. దేశయులో 25 కమ్యూ 
సులు కలవు. ఆయా కమ్యూనులలోని [ప్రజలు 
ఎన్నుకొనిన సమతుల సాయమున, ఒక ఉద్యోగి, 
అచటి పరిపాలనా వ్యవహార ములను నిర్వ ర్తించును; 


ఏ DE 2 ౯ న్‌ 
శజివ్‌, సెంటర్‌, కమ్యూనిస్ట్‌ పార్టలు - కలవు, 


QO 


Gr 
UA 


నెప్పత్తిం |వాతినధ్య పద్దతినే ఇచట ఎన్నికలు 
జరుగును. ఈ కమ్యూనులు, ముఖ్యముగా |వజా 
రోగ సంబంధ విధులను నిర్వహించును. స్వతంత 
సు పీంకోర్లు 
లు 
ఆధ్వర్యమున, వివిధ [శేణుల న్యాయస్థానముల 
ద్వారా న్యాయనిర్వహణ సాగుచున్న ది. Coe [పజ 
లకు, న్యాయసలహాలను ఉచితముగ ఇచ్చుటకును, 
ఆవసర మెనిపుడు వారి తరఫున ఉచితముగా వాద 
నను సాగించుటకును న్యాయవాదులను నియమించి, 
[ప్రభుత్వమే ఆ ఖర్చును భరించుచున్నది. 


న్యాయపరిపాలనా వ్యవస్థ కలదు. 


8. దేశరతణ : 18 నుండి 47 ఎండ్ల మధ్య 
వయసు కలిగిన [పతి పురుషుడను, అవసరమైన 
పుడు. విధిగ సెన్యమున చేరవలయునను చట్టము 
అమలున ఉన్నది. ఇందులకై ఆ వయోవధిలో 
ఉన్న పతి పొరుడును, తాను చేరదలచు సైన్య 
వ్యవస్థా భాగమును అనుసరించి క80.648 రోజుల 
శిక్షణను పొందును. దేశపు శాంతికాలపు సైన్య 
మున, భూతల సేనయందు దాదాపు 6 లక్షల 
నెనికులు కలరు; ఇందు 15 పదాతి దళములు, 
లె అశ్విక దళములు, రి*కట దళములు, 7 శతఘ్ని 
దళములు, 6 విమాన విధ్యంసక దళములు, లి 
ఇంజనీరింగు దళములు, లి సిగ్నల్‌ డళములు, 4 
సెన్య సేవా చళములు కలవు. వీరందరును, తమ 


త్రి చ 
19 
సడే 


విధులకు సంబంధించిన ఆధునిక పరికరములు 
కలిగి, అందు సుశిక్షితులై నవారు. నౌకా సిన 
యందు ఒక [కూముజర్‌ , 22 జలాంతర్గాములు, 
8 డెస్టాయర్దు, తక్కు విధముల యుద్దోపయోగి 
నౌకలు 196 కలవు; ఈ సేనయందలి యోధ 
సంఖ్య 16 వేలు. చిన్న రాజ్యముల వాయుసేన 
లలో నెల్ల, అత్య. త సమర్గమని పేరొందిన వాయు 
'సీన ఈ దేశమునకు కలదు; వాయుసేన యందలి 
యోధ సంఖ్య 9 800; పోరాటపు విమానముల 
సంఖ్య 650 (1971). 


9 అంతర్జాతీయ నరు అంతా సు 
తదనుబంధ ములగు పత్యేక సంస్థలలో కొన్ని 
టను ఈ దేశమునకు సభ్యత్వము కలదు. వ 
మాన దేశములకు ఐ.రా.స. కల్పించు సాంశేతి 
సాహాయ్య కార్య[కమమున వాల్గొనుటయె గాక 
ఈ దేశము స్వయముగ ఇండియా, హాకిసాన్‌ 
మొదలగు కొన్ని దేశములకు సాహాయ్యమును ఇచ్చి 
నది. తన సమష్టి జాతీయోత్స త్రిలో 1ను ఇట్టి 
సాహాయ్యమునకై పభుత్య్వము వినియోగించు 
చున్నది. ఐ.రా.స. నిర్వహించు కాంచి సంరక్షక 
కార్యక్రమములలో ఈ దేశపు సైన్యములు పాల్గొను 
చున్నవి, నార్వే, డెన్‌ మార్క్‌, ఐస్‌లాండ్‌, ఫిన్‌ 
లాండ్‌లతో పాటుగ ఉత్తర రాజ్య సమితి (నార్జిక్‌ 
కౌన్సిల్‌ లో) ఈ రాజ్యము సభ్యత్వ మును 1958 
మొదలుగ కలిగియుండి, సాంఘిక సం;కేయ, 
ఆరోగ్య సంరక్షణాది రంగములందు తక్కిన 
రాజ్యాలతో కలసి సమష్టిగ వ్యవహరించుచున్నది. 


Ka ౦ 


10. ఆర్థిక రంగము : పారి, శామిక రంగ 
మున ఆత్యంతాభివృద్ధిని సాధించిన రాజ్యముగ ఈ 
దేశము పెరుగన్నది. దేశపు సమష్టి జాతీయోత్ప 
త్రీలో 81% పరి శ మల వలనను, 6 వ్యవసాయ, 
ఆటవీ మత్స్య కృషుల వలనను, తక్కినది వ్యాపా 
రాది రంగముల వలనను లభించుచున్న ది (1967). 


388 


దేశ |పజలలో సగటున సాలీనా తలసర్తి ఆదా 
యము శి 2కి0యు సే. డాలరు, దేశపు మొత్త పు 
ఏ సిర్హమగు 4 11,47,900 పెచ్చేరులలొ 
80,16,929 హౌ, వ్యవసాయ యోగ్యము; 
1,41,816 హె. పకుగాసపుభూమి; ముఖ్య వ్యవ 
సాయోత్పత్తుల సంఖ్యావివరములు (వేల టన్ను 
లలో) ఈ దిగువదీతిగ 1971 లో కలవు: గోధుమ 
(995), మ (801), భార్ది (2,029), ఓట్టు 
(1,867). తక్కిన ధాన్యములు (1,867), ఉరల 
గడ్డలు (1 చ. చ కర బీటు (1,705), నూనె 
దిత్రనాలు (253). దేశపు పకుసంతతిలో 
18,82 995 గోజాతి; గొరెలు 8,80,896; 
పందులు 22,80,580 కలవు. పాల ఉత్స త్రి 
2,566 వెల టన్నులు; వ్యవసాయ రంగమున పని 
చేయు టాక్టర్ల సంఖ్య 1,81,519. దేశపు భూతల 
మున 57% అఆఅటవిమయము; 1971లో కలప 
ఉత్స త్రి 640 లక్షల ఘ. మీటర్లు; ఈ రంగమున 
900 రంపపు మ్‌ల్లులును; 96 కాగితపు గుజ్జు మిల్లు 
లును పనిచేయుచున్న వి. మత్చ్స్యకృషి గోచెబర్డ్‌, 
బోహస్‌, వోల్హాండ్‌ [పాంతములండు విరివిగ సాగు 
చున్నది. సాలీనా పట్టుబడిన చేపల విలువ దాదాపు 
1980 లక్షల కో (1971). దేశమున కొన్ని 
విధముల ఖనిజ సంపద విరివిగ కలదు. అందు 
ఇనుము |పముఖము. ముడి ఇనుమును ఎగుమతి 
చేయు దేశములలో పముఖములగు వానియందు 
ఒకటిగ ఈ దేశము పేరొందినది. ఈ గనులలో 
ముఖ్యములెనవి |ధువవృతమునకు ఎగువన 
కలవు. ఇచటి ఉత్పత్తిలో కొంత భాగము, నార్వే 
యందలి, నార్విక్‌ రేవు ద్వారాను, మరికొంత 
భాగము ఈ దేశపు లూలియా రేవు ద్వారాను విదేశ 
ములకు ఎగుమతి ఆగుచున్నవి, 1971 లో ముడి 
ఇనుము ఉత్స త్తి లీ44 లక్షల టన్నులు; ఇందు 
ఎగుమతి యైనది 260 లక్షల టన్నులు. రాగి, 
సీసము, తుత్తు నాగముల గనులు ఆటనట కలవు; 


884 (పపంచ రాజ్య సర్యస్యము 


పీనినుండి ముడిరాగి 1,88,800 టన్నులు; ముడి 
సీసము 1,12,500 టన్నులు; ముడి తుత్తునాగం 
1,76,100 టన్నులు ఉత్పిత్తి యెనవి (1971). 
అల్యూనిమి నియం గనులును కలవని తెలియు 
చున్నది; కొని వానియందు పని జరుగుటలేదు. 
దక్షిణ స్వీడెన్‌లో కొలదిగ ప్కెటోలు లభించు 
చున్నది. అయినను పె [టోలియమునకు, రాక్షసి 
బొగ్గునకు ఈ దేశము విదేళశముల పె చాలవరకు 
ఆధారపడి ఉన్నది; దక్షిణ స్వీడెన్‌లోనె యురేని 
యం కూడ కొలదిగ ఆటనట దొరకుచున్నది. 
దేశపు విద్యుదుత్పత్తి 6,655 కోట్ట కివా, (1971); 
ఇందు 78% జల విద్యుత్తు; జల విద్యుత్తును ఉత్ప త్రి 
చేయు అవకాశములను అన్నింటిని పూర్తిగ ఈ 
దేశము ఇప్పటికే వినియోగించుకొన గలుగు 
చున్నది. లోహములు, లోహోత్సత్తులు, యం[త 
పరికరములు, యానసాధన పరికరములు - అను 
వానిపై ఈ దేశపు పారిశ్రామిక కృషి చాలవరకు 
ఆధారపడి ఉన్నది. మంచి తరగతికి చెందిన 
ఉక్కును తయారీ చేయుటలో ఈ దేశము తొలుత 
నుండియు (పసిద్ధి పొందినది. 1970లో మొ తపు 
ఉక్కు ఉత్స తి 55 లక్షల టన్నులు; ఇందు 28% 
అత్ఫ్యు తమ స్థాయికి చెందినది; దేశపు పరిశ్రమ 
లలో లోహ, లోహోత్పతులు తరువాత [ప్రముఖ 
ములు కలపకు సంబంధించిస వస్తూత్పత్తి పరి 
శ్రమలు. (ప్రపంచమున కాగితపు గుజ్జును, కాగి 
తమును, మంచి కొయ్యవస్తువులను పెద్దయెత్తున 
తయారుచేయు కొలది రాజ్యములలో స్వీడెన్‌ ఒకటి, 
తక్కిన పార్మిశామిక ఉత్పత్తులలో మోటారు శకట 
ములు, ఓడలు, విమానములు, జవుశీలు, విద్యు 
త్పరికరములు చెప్పదగినవి. |పస్తుతమున రాసా 
యనిక పర్మిశమ-అందును పె[టోకెమికల్‌ శాఖ- 
చాలా అభివృద్ధి చెందుచున్నది. దేశపు మొ త్రపు 
ఎగుమతుల విలువ 8,822.4 కోట్ట కో, దిగు 
మతుల విలువ లి,619.2 కోట్ల కో. (1971). 


బడ్జెటరి వ్యయము $5,218.1915 కోట్ట కో. 
(1972-78). 


11 సాంఘిక రంగము: [ప్రపంచమున 
ఆర్థిక, సాంఘిక, రాజకీయ స్వతంతతను (పతి 
పౌరునకు ఆందజేయగలిగిన కొలది రాజ్యములలో 
ఒకటిగ ఈ దేశము పేర్కొనదగినది. సాంఘిక 
భ|దతకై కృషి చాల కాలము పూర్వముననే, ఈ 
దేశమున మొదలై, ద్వితీయ [ప్రపంచ యుద్ధానంత 
రమున, ఆ కృషి ఎక్కువగ వికసనము పొందినది, 
పౌరులకుగల హర్టులు చక్కగ కాపాడబడుటకును 
పరిపాలనా యం[తము, కల్మష రహితముగ 
వర్తించుటకును [పభుత్వము తగు జాగరూకతను 
వహించును. ఇందులకై లోకాయు క్ర (ఓమ్‌బడ్స్‌ 
మన్‌) అను ఉద్యోగ పదవి ఈ దేశపు రాజ్యాంగ 
విధానమున ఏర్పరుపబడినది. ఇట్టి లోకాయుక్తులు 
మువ్వురను రాజు నియమించును. వారు, పరిపాల 
నను నిర్యహించువారి=ఆనగా మంతులు మొద 
లుగ [కింది ఉద్యోగుల వరకు ఆ యా పదవులం 
దున్న వారి=-[ పవ _ర్హనను గురించి ఫీర్యాదులను విచా 
రించి తగు చర్యలను తీసికొనెదరు; కొన్ని సమ 
యములందు వారే స్యయముగ తమ యంత్రాంగము 
ద్వారా దోషులను కనుగొని విచారించి శిక్షింతురు, 


దేశమున గృహవసతికై [పభుత్వము నిరంతర 
కృషిని సాగించుచున్నను, పట్టణములందు మాత్రము 
కొంత ఇబ్బందిగనే ఉన్నది. దేశమున వివిధ 
స్థాయీలలోని (పజలకు తగియుండునటుల వివిధ 
సాంఘిక భ|దతా పథకములు అమలున ఉన్నవి, 
పీనితో అస్వస్థత, ఉద్యోగ మునవచ్చు (ప్రమాదము, 
నిరుద్యోగము, వార్థక్యము, అవశిష్ట పోషణ 
(సంపాదకుడు చనిపోగా మిగిలిన నిస్సహాయ 
కులగు అతని కుటుంబికుల పోషణ), మాతృ 
త్యము, కిశుపోషణ ౬ అను వానికి సంబంధించిన 
పథకములు [పముఖములు, ఇవిగాక మౌలికపు 


స్విజెన్‌ 885 


పెన్షన్‌ (బేసిక్‌ పెన్షన్‌) అనునది వేరొకటి 
కలదు; దీనివలన [పతి పౌరునకు 6కి ఏండ్ల 
వయసు వచ్చినప్పటినుండి, సంవత్సరమునకు 
7,446 |కోనారులు చెల్లించబడును. శిశువుల ప 
ణశె, వారికి 16 ఎండ వయసు వచ్చువరకు, 
ఒక్కొా-క్క- శిశువునకై సంవత్సరమునకు రు 100 
(కో. చెల్లించ బడు చున్నది. మొత్తముమీద దేశ 
మున (పతి పౌరునికి పుట్టినప్పటినుండి చచ్చు 
వరకు భదతాయుత జీవనమును,  కనీసవు 
సౌకర్యములతో, గడపు అవకాశము కలదని చెప్ప 
వచ్చును. ఇట్టి సాంఘిక భ|దతా పథకములకై 
తగు పన్నుల విధానమును [ప్రభుత్వము రూపొం 
దించి కట్టుదిట్టముగా అమలు జరుపుచున్న చి. ఆదా 
యపు పన్ను 10% నుండి |కమముగ ఆదాయముల 
'పెంపుదలను అనుసరించి 65% వరకు పోవు 
చున్నది. కార్మికుల పని కాలము వారమున 45 
గంటలు మా|తమే సంవత్సరమున మూడు వార 
ములు జీతముతో సెలవు ఈయబడును, 


దేశమున నిరక్షరాస్యత లేదు. ' నుండి 17 
ఎండ్ల వరకు బాల బాలికలకు, విద్య, నిర్బంధము 
గను ఉచితముగను బోధింపబడుచున్న ది, [పయిమరి 
పొళళాలలలో 6,59,000 మంది; మాధ్యమిక విద్యలో 
దిగువ స్థాయియందు 8,20 900 మంది; మాధ్య 
మిక ఉన్నత స్థాయిలో ౨,82,400 మంది విద్యా 
ర్థులు కలరు. వృత్తి పాఠశాలలలోని విద్యార్థుల 
సంఖ్య 656,100. ఇవిగాక పజా కళాళాలలును, 
వయోజనులకు ఆధునిక వైజ్ఞానిక, కళా |పగతులను 
తెలియజేయుటకై కలవు; అందు 18,700 మంది 
పఠించుచున్నారు. దేశమున ఆరు విశ్వవిద్యాలయ 
ములు కలవు. వానిలో ఉప్పలా విశ్వవిద్యాలయము 
అతి పాచీనము; అది 1477 లో నెలకొల్పబడినది. 
ఈ విశ్వ్యవిద్యాలయములందు అన్నింట కలసి 
90,059 మంది విద్యార్థులు కలరు, ఇవిగాక 
మూడు అనుబద్ధ విశ్వవిద్యాలయ ములు పనిచేయు 


చున్నవి; వానిలోని విద్యార్థి సంఖ్య 4,896, 
ఇంకను స్వతం'తముగ పనిచేయ ఉన్నత విద్యా 
సంస్థలలో 14,195 మంది పఠించుచున్నాను 
(191.72). దేశమున [గంథాలయముల సంబ్య 
1,744. వీనిలో ఉపలా, లుండ్‌, గో బెబర్ల్‌ల 
లోని విశ్వవిద్యాలయ [గంథాలయములును, స్టాక్‌ 
హోమ్‌లోని రాయల్‌ [గంథాలయమును, [ప్రముఖ 
ములు. దేశమున (పచురితములగు [గంథములలో 
(పతియొకదాని (పతులలో ఒక్కొక్కటి ఈ [గంథా 
లయములకు ఉచితముగ పంపబడును. ఉప్పలా 
లోని [గ్రంథాలయము అన్ని ౦ట వెద్దది; ఆందలి 
(గంథ సంఖ్య 12 లక్షలు. మ్యూజియములలో 
(పముఖములగునవి అన్నియును స్టాక్‌ హోమ్‌లో 
ఉన్నవి; అందు పేరొందినది నేషనల్‌ మ్యూజియం, 
దేశమున 151 దినష్మతికలు [పచారమున ఉన్నవి; 
వీనిలో స్టాక్‌ హోమ్‌ నుండి వెలువడు “ఎక్స్‌(పెస్‌' 
అత్యంత (ప్రచారము కలది. పౌరులకు వైద్య 
సహాయమునకు, ఆరోగ్య రక్షణకు (ప్రభుత్వము 
పెక్కు. వసతులను కల్పించినది. [పతి పౌరుడును 
విధిగ జాతీయ ఆరోగ్యభీమా పథకమున చేరి 
యుండ వలయును; దేశమున నివసించు విదేశీయు 
లకు సైతము ఇది తప్పని సరి. ఇందు వలన రోగ 
కాలమున వైద్య సహాయము, పథ్యాహారము [పభుత్వ 
వెద్యశాలలందు ఉచితముగ లభించుచున్న వి, 
1,12,049 శయ్యలు కలిగిన 722 ఆసుఫ ళులు 
దేశమున కలవు. ఈ ఆసుషతుల నిర్వహణ చాల 
(పశ సమని పేరుగాంచినది. దేశపు వెద్యుల 
సంఖ్య 9,240; ఇందు మూడవ వంతు మాతమే 
[పయివేటుగ వృ తిని సాగించుచున్నారు (1968). 


12. యాతా సొ.: స్కాండినేవియా. దేశ 
ములకు చెందిన పౌరులకు పాస్‌పోర్టు ఈ దేళ పర్య 
టనకు ఆవసరములేదు. కొన్ని పశ్చిమ యూర 
పీయ దేశముల వారికిని, కెనడా, యు. సే. పౌరుల 
కును వీసాలు అక్కరలేదు. 


886 [పపంచ రాజ్య సర్వస్వము 


13. (పసిద్ద ్హౌరులు : 1. ఈసాయిస్‌ 
టెగ్నర్‌ (1782-1846) : జాతీయ మహాకవి; 
౨. సెల్మాలాజెర్‌లోఫ్‌ (1858-1940) : |పసిద్ధ 
నవలా రచయితి; ఈమె 1909 లో నోబెల్‌ బహు 
మతిని ఆర్డించెను; ౨. కారెల్‌ గస్టావ్‌ వెర్నెర్‌ 
ఫాన్‌ హిండెన్‌ స్టామ్‌ (1859-1940) : కవి; 
నోబెల్‌ బహుమతిని ఆర్డించెను;ు 4. కారల్‌ మిల్లెస్‌ 
(1875-1958) : (పసిద్ధ శిల్సి; ఇతని మరణా 
నంతరమున ఇతసి గృహమునే మ్యూజియముగ 
మార్చి, అతని శిల్పములను అట (ప్రదర్శించు 
ఏర్పాటు చేయబడినది; 5. కారల్‌ పాన్‌ లిన్నీ 
(1707-78) : వృక్ష సంతతులను, జంతు సంతతు 
లను వర్గీకరించిన ధీశాలి; ఆతని పేరనే ఆ వర్షి 
కరణ వ్యవహృతము. 6. స్వాంతీ ఆర్‌ హీసస్‌ 
(1859-1921) : వె ద్యుతిక విశ్లేషణ యందును, 


రోదసీ భౌతికశాస్త్రము (కాస్మిక్‌ ఫిజిక్‌) నందును 
నూత్నాంశములను కనుగొని, 1908 లో నోబెల్‌ 
బహుమతిని ఆర్జించినవాడు; fi ఆల్‌ ఫెడ్‌ నోబెల్‌ 
(1888-96) * డైనమెటు అనబడు (పేలుడు 
దవ్యమును కనుగొని, తన్మూలమున కోటిళ్వరు 
డై నవాడు; ఇతని మరణ శాసనమును అనుస 
రించియే, ఇతని పేరున, నోబెల్‌ బహుమతుల 
పద్ధతి ఏర్పడి, ఆతని ఆస్తీ ఆందులకై వినియ క్ర 
మగుచున్నది; ig గున్నార్‌ మిర్‌ డాల్‌ (జ 1898): 
ఒక నూత్న సిద్ధాం 
తమునకు కారణ భూతుడై 1975లో సోబెల్‌ 
బహుమతిని ఆర్జించెను; 9 డాగ్‌ హేమర్‌ షెల్ట్‌ : 
(1905-61) : రాజకీయార్థిక వే త్త; ఐ.రా.స. కు 
కార్యదర్శిగ వ్యవహరించి, తన విధి నిర్వహణలో 
వెమానిక [ప్రమాదమున మరణించెను. 


ఖీ ఇగ రక ౨ 
ఆర్థిక శాస్ర్రవేళ; 


తి హంగరీ 


(మాగియార్‌) 


ముఖ్యనగరము : బుడాపెస్ట్‌; జెండా : ఎరుపు, 
తెలుపు, ఆకుపసిమి రంగుల ఆడ్డుచారలు, సమ 
పమాణమున, పైనుండి దిగువకు అమరినది; 
జాతీయ గీతము : ఇసైన్‌ ఆల్ట్‌ మెగ్‌ అ మాగియార్‌ 
(మాగియారులను ఈశ్వరుడు క టాకంచుగాక ) అను 
చరణము తొలుత గలది; నాకెము: ఫోరింట్‌; 
100 ఫ్టోరిన్‌లుగ ఇది విభక్తము; 1174 
ఫోరింట్‌లు =రు. 7-50; కొలతూకములు: 
మెటిక్‌ విధానపువి; కాలగణన: సా. 1 గం. 
= భారతదేశమున సా, 5 గం. €0 ని, 


1. ఉనికి మొ. : మధ్య యూరపున, 16° _ 
25" తూ. తు. రేఖల మధ్యను, 45250“ _48క్త0" 


ఉ ఆఅ. రీఖల నడుమను కుదిరియన్న ఈ దేశము 
నకు దక్షిణమున యుగోస్టావియా (629 కిమీ.), 
ఉత్తరమున జెకోస్టోవాకియా (605 కిమీ ), ఆగ్నేయ 
మున రుమేనియా (429 కిమీ.), _ పశ్చిమమున 
ఆన్హియా (854 క్రిమి ) ఈశాన్యమున సోవియెట్‌ 
యూనియన్‌ (216 కిమీ.) సరిహద్దులందు ఉన్నవి, 
దేశమున దాదాపు మూడింట రెండునంతుల భూత 
లము 200 మీ. ఎత్తునకు లోపుగనే ఉన్నది. 
ఆత్యంత నిమ్న భూమి సముద్రమట్టమునకు 78 మీ. 
ఎత్తున మా|తమే ఉన్నది; అత్యున్నతమగు కేక 
సెతో శిఖరపు ఎత్తు 1,015 మీ.; ఇది మాతా 
పర్వత (శేణియందు ఉన్నది. భౌగోళికపు తీరులను 


హంగరీ 887 


బట్టి ఈ దేశము నాలుగు |పాంతములుగ - 
1. డాన్యూబ్‌ నదికి ఆవలనున్న భూమి; వ మహా 
మైదానము (నాగీ ఆల్‌ ఫోల్డ్‌), 8. చిన్న మైదానము 
(కిసాల్‌ ఫోల్డ్‌), 4. ఉత్తర ఉన్నతభూమి అను 
రీకిగ-విభ కము. |పముఖములగు నదీలోయలును, 
పర్వత |శేణులును ఉత్తర ఉన్నత భూములందు 
కలవు. మొత్తముమీద భూమియంతయు సార 
వంతము. నదులలో డాన్యూబ్‌, _ తిస్పానదులు 
పేర్కొనదగినవి; సరసులలో బాలాతాన్‌ (594 
చ. కిమీ.) అత్యంత విసృతము. 





2, ఫీతోష్టస్టితి మొ. : దేశపు సాలీనా కనిష 
ఉష్ణో గత (జనవరిలో) రిఫా; గరిష్ట ఉషో గత 
(ఆగస్టులో) 100 ఫా; [పదేశనులను అనుసరించి 
వర్షపాతమున మార్పులున్నను, సాలీనా సరాసరి 
వర్షపాతము 58 సెం. మీ ; అయినను పశ్చిమమున 
ఇంతకు మించియు, తూర్పున ఇంతకు తక్కువ/1ను 
వానలు పడుచుండును. ఎండాకాలమున వర్షపాతము 
చాల ఎక్కవ. అంతటంతట తీవ అనావృష్టి 
బాధయు కలడు. తూర్పు యూరపున తక్కిన 
దేశములందు కననగు వృక్ష, వన్యజంతు సంతతులె 
ఇచటగూడ  సాధారణముగ కనవచ్చుచున్నవి. 
అచటనుండి ఆకురాల్పు తరగతి చెట్లలో ఓకుచెట్టు 
విరివిగ కననగును; పర్వత నీమలందు సూచ్య[గ 


జాతి వృక్షములు వివిధములు కలవు. వన్యజంతు 
సంతతి విరివిగ కలచు. అందు జింక, అడవిపంది, 
కుందేలు పేర్కొనదగినవి. మహో మెచానము 

విధ పక్షిజాతుల కేం దావాసముగ పేకొందినది; 
నదులందును సరస్సులందును మత్స్యసంతతి చాల 
అధికము, 


తీ. జనసంఖ్య మొ. : 1970 లోని లెక్కలను 
అనుసరించి దేశపు జనసంఖ్య 1,08,14,152 
(1978 ఆంచనా 1,04,15,000); | పజలలో 
కర |గొామములలో వసించుచున్నారు; పట్టణము 
లలో 45% వసించుచున్నారు; అందును ముఖ్య 
పట్టణమున 19 కలరు. జనసాందత చ, కిమీ,కు 
111. ముఖ్యనగ రమగు బుడా పెస్ట్‌లోని జనసంఖ్య 
19,89,522. తక్కిన నగరములలో మిస్కోల్క్‌ 
(జ, సం. 1,78,000), దెబిసిన్‌ (1,55,000), 
పీక్స్‌ (1,46.000,, 'సెగెద్‌ (1,19,000) 
పేర్కొనదగినవి. [పజల మాతృభాష మాగియార్‌; 
ది ఫిన్నో ఉ[గియన్‌ భాషా కుటుంబమునకు చెంది 
నది; దేశమునందు విదేశీయ సంతతులవారు 4% 
మృాతమె కలరు. వారియందు జర్మన్‌, స్టోవాక్‌ , 
జిప్సీ, సెర్చ్‌, రుమేనియన్‌ భాషలు మాతృభాషలుగ 
[పచారమున ఉన్నవి, హంగేరియనులలో పలువు 
రకు తమ మాతృభాషయగు మాగియార్‌ తోపాటుగ 
జర్మన్‌, | ఫెంచి భాషలతో పరిచయము కలదు. 
[ప్రజలలో 68'.. రోమన్‌ శేతలిక్‌ కై స్తవ సంప 
దొయమునకు చెంచినవారు; తక్కిన వారిటో అత్య 
ధిక సంఖ్యాకులు విభిన్న (వొ పెస్టంట్‌ క్రైస్తవ 
సం పదాయములకును, 2.5% ఈస్టరన్‌ ఆర్రడాక్స్‌ 
చర్చికిని, 1.5 యూదముతయినకును చెందనవారు. 
రాజ్యాంగ పిధానరిత్యా మతము, [పభుత్వ వ్యవస్థ 
నుండి వేరుపరచబడినది. మత, భావ సాంతం్యత 
ములు కల్పింపబడినవి. కాని దేశమున (పభుత్వ 
మును నిర్వహించు కమ్యూనిస్ట్‌ పార్ట్‌, |పజా 
సీక్రమును నాస్తిక సమాజముగ రూపొందించు 


$B 


Go 


888 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


టయే తన ధ్యేయముగ [గ్రహించి వర్తించు 
చున్నది. 


4. సమాచార సా. : దేశమున తపాలాఫినుల 
సంఖ్య 2 456; అన్ని విధముల సమాచార సాధన 
ములకు బుడాపెస్ట్‌ నగరము కేం దముగ వ్యవహ 
రించుచున్న ది. తంతి, టెలిఫోన్‌ సౌకర్యములు 
విరివిగ కలవు, రెండు రేడియో సైషనులు, ఓక 
చెలివిజన్‌ పనిచేయుచున్న వి. టివి కార్య|క మము 
లను మారుమూల గామములకు సెతము అంద 
జేయుటకై సూక్ష్మ తరంగముల శృంఖల (మైకో 
వేవ్‌ చైన్‌) ఒకటి అభివృద్ధి చేయబడినవి. హంగరి, 
జెకోస్టోవాకియా, పోలండ్‌, సోవియెట్‌ యూనియన్‌, 
తూర్పు జర్మనీల మధ్య, టివి కి సంబంధించిన, 
ఇంటర్‌ విజన్‌ పద్ధతి అమలున ఉన్నది 
(1971). 


ర్‌. యాన సొ. : దేశపు రోడ్డనిడివి 29 600 
కిమీ.; ఇందు 6,050 కిమీ. (పథమ, ద్వితీయ 
| శేణులకు చెందినది. రైలుమార్గముల నిడివి 
6,668 కిమీ.; అందు 1,00] కిమీ. ల మార్గము 
విద్యుతీకరింపబడినది. నౌకాయానమునకు ఉపయో 
గించు దెశాంతర్షత జలమార్గముల నిడిని 1,688 
కిమీ, ఇందులో డాన్యూబ్‌ నదీమార్గము [పముఖము 
బుడాపెస్ట్‌ నగరమునకు 16 కిమీ. ల దూరమున 
ఉన్న వెరిహేజీ విమాన్నాశయము, దేశపు ఆశ 
యములందెల్ట (పముఖము. దేశాంతర్లతమగు 
విమానయానమును, మాలెవ్‌ ఆను జాతీయ విమాన 
యాన సంస్థ నిర్వహించుచున్నది. అంతర్జాతీయ 
విమానయానమున, ఫెరిహేజీ విమానాశయమును, 
మాలెవ్‌ సంస్థయేగాక, 18 విదేశీయ విమానయాన 
సంస్థలును వాడుకొనుచున్న వి. 


6. చరిత; ఊరల్‌ పర్వత సమీపమున 
వసించుచుండిన “మాగియారు” అను జాతికి చెందిన 
[పజలు (కీ. శ. 895-96 లో ఈ (ప్రాంతము పై 


దండెత్తి, తిస్సా డాన్యూట్‌ నదుల తీరములను 
ఆనుసరించి వలసలను ఏర్పరచుకొనుటతో, ఈ 
దేశపు చరిత్ర మొదలయ్యెనని చెప్పవచ్చును. 
(మాగియార్‌ అను హంగేరియన్‌ అనురీతిగ 
విదేశీయుల ఉచ్చారణలో మార్పు చెంది, అందువలన 
దేశమునకు హంగరీ అను పేరు వ్యవహరణ కలిగి 
నది). ఈ మాగియార్‌ జాతులు ఒక రాజరికమును 
ఏర్పరచుకొని, తమ రాజ్యమును విస్ర్రతీకరించు 
కొని, పరిసరములనున్న కొన్ని స్టోవాక్‌ స్టావ్‌ 
జాతుల [పాంతములను వశపరచుకొని, ఆ జాతు 
లతో మిళితమై ఏకజాతిగ రూపొందినవి. స్టీఫెన్‌ 1 
(997.1088 ప.) అనెడు పాలకుని కాలమున 
ఇచటి |పజలు క్రై సవమతమును ఆవలంబించిరి, 
14, 15వ శతాబ్దము లలో ఈ రాజ్యము బలవత్త 
రమె వ్యవహరింపగలిగినది ; కాని దేశీయులగు 
రైతుల తిరుగుబాటులవలనను, మాండలికుల అంత 
ర్యుద్ధముల వలనను దేశము బలహీనముకాగా 
1526 లో తుర్కులు దేశీయ సేనలను ఓడించిరి. 
అంతట వారి అధికారమునకు లోబడిన వివిధ 
మాండలికులు దేశమున కొంతకాలము పాలనను 
సాగించిరి. ఇంతలో 1688 లో తుర్కులను, 
ఆస్ట్రియా దేశపు |పభువు ఓడించుటవలన, తదాదిగ 
ఆస్ట్రియా _పభువుల సర్వాధిపత్యము ఇట నెలకొల్ప 
బడినది. హంగేరియనులు, ఆస్ట్రియా పభువుల పై, 
జరిపిన తిరుగుబాటులు అన్నియు [కూరముగ 
అడచివేయబడినవి. కడకు 179కి లో విధిలేక, 
హంగేరియన్‌ |పజాసభ, ఆస్ట్రియా దేశపు సర్వాధి 
కారమును అంగీకరించినది. కాని స్వాతంతోద్య 
మము ఆంతరించక కొనసాగుచునే ఉండినది. కాల 
క్రమమున [పషియాదేశము బలవ తరమై ఆస్తి 
యాను ఓడించగ, ఆస్ట్రియా బలహీనమై హంగేరి 
యనుల జాతీయాశయములను కొంతవరకు ఆమో 
దించగ, ఒకే రాజరికము[కింద ఆస్ట్రియా హంగ 
రీలు వేర్వేరు రాజ్యములుగ వ్యవహరించుటకును, 


హంగరీ 889 


హంగరీ కొంత స్వయం పరిపాలన కలిగి ఉండుట 
కును ఒడంబడిక కుదిరిగినది (1867). 


పథమ (పపంచ సంగామమున ఆస్ట్రియా పరా 
జితముకాగా, అచటి రాజరికము ఆంతరించి, 
హంగరీ స్వతంతమైనది. తరువాత ద్వితీయ 
(ప్రపంచయుద్ధ కాలమున ఈ దేశము అక్షరాజ్యము 
లతో చేరి కొన్ని పరిసర [ప్రాంతములను సెతము 
తన రాజ్యమున కలుపుకొన గలిగినది; కాని 
1045 లో సోవియెట్‌ సేనలు దేశమును వశపరచు 
కొనగ, దేశమున గణతంత [ప్రభుత్వము ఏర్పడి 
నది. 1987 తరువాత దేశము ఆర్జించిన ఇతర 
[పాంతములను అన్నింటిని ఆ (ప్రభుత్వము వదలు 
కొనినది. 1948 లో దేశీయమగు కమ్యూనిస్ట్‌పార్టీ 
అధికారమును క్రైవసము చేసికొని, _ప్రజాగణరాజ్య 
[పభుత్వమును నెలకొల్పినది. 


7. పరిపాలన: 1949లో ఆమోదితమై, 
1072 లో కొన్ని సవరణలను పొందిన రాజ్యాంగ 
విధానమును అనుసరించి ఈ దేశమున పరిపాలన 
సాగుచున్నది. ఉచ్చతమాధికారము జాతీయ కాసన 
సభ (ఓర్‌ షాగ్యూలిస్‌) యందు న్య స్తము. ఈ శాసన 
సభయందలి సభ్యసంఖ్య 858. ఈ సభకు ఎన్ని 
కలు 4 ఏండ్లకు ఒకసారి జరుగును. 18 ఏండ్ల 
వయసునకు తగ్గని పౌరులకు అందరికిని వోటు 
హక్కు కలదు. ఎన్నికలు ఏక పట్టికా విధానమున 
జరుగును. ఆ పట్టికను కమ్యూనిస్ట్‌ పార్టీ ఆధ్వర్య 
వమున పనిచేయు “దేశభక్త సంఘటని (పాటియా 
టిక్‌ (ఫంట్‌) తయారుచేయును. కాని 1971 నుండి 
ఈ పట్టికను తయారుచేయు విధానమున ఒక చిన్న 
మార్చు |ప్రవేశ పెట్టబడినది. పూర్యమున ఒక నియో 
జక వర్గమునకు ఒకే అభ్యర్థిని పట్టిక నిర్ణయించెడిది. 
ఇపుడు ఆటులగాక, కొన్ని నియోజకవర్గములందు 
ఇరువురు అభ్యర్థులను సూచించి, అందు ఎవనినో 


ఒకనిని ఎన్నుకొను అవకాశము వోటర్లకు కల్పింప 
బడినది. అయితే ఒక నియోజక వర్గపు వోటర్దు 
తొలుతగ జరిపిన చర్చలలో మూడవవంతుకు పైగా 
వోటర్లు ఓక [పత్యామ్నాయపు అభ్యర్థిని సూచించి 
నవుడు మాత మే ఇట్టే ఏర్పాటు జరుగుచున్నది. 
కాసనసభ సమావేశముకాని కాలమున శాసన నిర్మా 
ణమును కొనసాగించుటకు 21 మంది సభ్యులుక ల 
అధ్యక్షమండలి ఒకటి కలదు, ఇందలి సభ్యులను 
కాసనసభయే ఎన్నుకొనును. ఈ అధ్యక్షమండలి 
యొక్క అధ్యక్షుడే దేశపు పభుత్యాధినేతగ వ్యవహ 
రించును. ఈ మండలి సూచనవై శాసన సభయే 
మంతి మండలినికూడ ఎన్నుకొనును. ఈ మంతి 
మండలి [పధానమంతతి ఆధ్యర్యవమున, ఆధ్యక్ష 
మండలికిని, జాతీయ శాసనసభకును బద్ధమై తన 
విధులను నిర్వహించి పరిపాలన చెయను. దేశ 
మున 1956 వరకు, కమ్యూనిస్ట్‌ పార్టీతో పాటుగ 
కొన్ని ఇతర రాజకీయ పక్షములును పనిచేసినవి. 
ఈ ఇతర పక్షములు, ఎన్నికల విధానమున మార్చు 
నకై ఆందోళన లేనదీయగా, ఆ తిరుగుబాటును 
సోవియెట్‌ సేనలు అడచివేసినవి. తదాదిగ దేశ 
మున కమ్యూనిస్ట్‌ పార్టీ మాత్రమే ఏకైక 
రాజకీయ పక్షముగ వ్యవహరించుచున్నది. ఎన్ను 
కొనబడిన |పజాసభల సాయముతో వివిధ స్థాయీ 
లలో స్థానిక పరిపాలన సాగుచున్న ది. సు పిమ్‌ 
కోర్టు ఆధ్వర్యవమున దేశమున న్యాయ నిర్వహణ 
సాగుచున్నది, ఈ కోర్టులోని జడ్డీలను, జాతీయ 
శాసనసభ ఎన్నుకొనును; అటులే కింది స్థాయీల 
ట్ర్‌ కోర్టుల జడ్డీలను, అందుకు సంబందించిన (ప్రజా 
సభలు ఎన్ను కొనును. 


8. దేశరక్షణ : దేశపు భూతల సేన 
యందలి సెనిక సంఖ్య 90,000; ఇందు ఒక 
టాంకు దళము, 5 మోటారు శకట దళములు 
కలవు. నదీ మార్గముల రక్షణకు సంబంధించిన 
చిన్న నౌకాసేన కలదు. వాయుసేన, భూతల 


90 పపంచ రాజ్య సర్వస్వము 


సేనకు ఉపాంగముగ, పనిచేయుచున్న డి; ఇందలి 
సెసిక సంఖ్య 12000. పోరాటపు విమానముల 
సంఖ్య 110. వార్సా ఒడంబడికయందు ఈ రాజ్య 
మునకు సభ్యత్వము కలదు. ఆ ఒడంబడికను 
అనుసరించి, సోవియెట్‌ రష్యాకు చెందిన 
మూడు సెనిక దళములు ఈ దేశమున నిలిచి 
యున్న వి. 


9. అంతర్జాతీయ సం.: జ, రాస. యం 
దును, తదనుబంధములగు కొన్ని (పత్యెక సంస్థ 
లందును ఈ రాజ్యమునకు సభ్యత్వము కలదు, 
సోవియెట్‌ యూనియన్‌తో కలసి పనిచేయు అన్ని 
ఆర్థిక, సెనిక వ్యవహార సంఘములందును ఈ 
దేశము సభ్యత్వము కలిగి వ్యవహరించుచున్న ది. 


10. ఆర్థిక రంగము: తొలుత ఈ దేశపు 
ఆర్థిక వ్యవస్థ వ్యనసాయము పెననె ఎక్కువగ 
ఆధారపడి ఉండినను, 1989 మొదలుగ |పభు 
తము ఆవలంబించిన |పగతిశిలక విధానములవలన, 
పారిక్రామికముగ దేశము పురోగమించినది. తతృలి 
తముగ |ప్రస్తుతమున వ్యవసాయముకన్న మిన్నగ 
పరి శ్రమలవలన దేశమునకు ఆదాయము లభించు 
చున్నది. పరిశ్రమల అభీవృద్ధిక్రై దిగుమతుల ఆవ 
సరము ఎక్కువగ ఉండుటవలన, దేశమున వస్తు 
వినియోగమును సాధ్యమైనంత మేరకు, తగ్గించి, 
ఉత్పత్తులలో ఆధిక భాగమును ఎగుమతిచేయు 
విధానమును |పభుత్వము అవలంబించి కృషి చేయు 
చున్నది. సమష్టి జాతీయోత్స తి, పరి|శమలవలన 
86.2%, నిర్మాణ కార్య కమములవలన 7.1%, 
వ్యవసాయ అటవీ కృషులవలన 20 4%, రహ 
దారుల వలన 18.2%, తదితర కృషుల వలన 
28.1% లభించుచున్న డి. 


దేశమున వ్యవసాయ యోగ్యఘగు భూమి 
8,868 వేల హెక్టేరులు. ఇందు క్‌,0కికి వేలు 


సేద్యమున ఉన్నది; 1277 వేలు గడ్డి వీడులు 
గకు, 222 వేలు |దాక్ష తోటలుగను, 82 వేలు 
ఇతరములగఏ తోటలుగను వినియుక్తము. ప్రభు 
త్యము సమమ్షి వ్యవసాయమును (పోత్సహించు 
చున్నది. ఇట్టి సమష్టి వ్యవసాయ క్నే|త్రములు దేశ 
మున ౨,8'8 కలవు; వాని మొత్తపు వి సీర్ణము 
56 లక్షల హా; (ప్రభుత్వము స్వయముగ నిర్వ 
హించు వ్యవసాయ మతములు 150 కలపు; వాని 
వైశాల్యము 10 లక్షల హెళక్టేరులు. ఇవిగాక చిన్న 
రైతుల స్వంత కమతములలో 5,58,000 హె. 
కలదు. మొత్తముమీద 2,05,500 హె.లకు నీటి 
పారుదల వసతులు ఉన్నవి; (ట్రాక్టర్ల మొత్తపు 
సంఖ్య 70 వేలు (1971). 

1971 లో వివిధ వవ్యసాయోత్సత్తులు (వేల 
మెటిక్‌ టన్నులలో) ఈ దిగువరీతిగ కలవు; 
గోధుమ (8,915), ర (180), ార్రీ (782), 
ఓట్టు (85), మొక్కజొన్న (4,674), ఉఊరల 
గడ్డలు (1,488), చక్కెర వీటు (2,028). 
దేశపు పశు సంతతతిలో వివిధ జాతులు (వేల 
సంఖ్యలో) ఈ విధముగ 1971లో ఉన్నవి : 
గోజాతి (1,917), పందులు (7,510), కోళ్లు 
(86,518), గొరెలు (2,657), గు రములు 
(249). పాల ఉత్ప త్రి సాలీనా 170 కోట్ట 
లీటర్లు. బాలాతన్‌ సరోవర పరిసరమునను తోకాజ్‌ 
పాంతమునను దాక్ష తోటలు నిరివిగ కలవు; 
అందుండి (దాక సారాయపు ఉత్ప త్రి 4560 
లక్షల లీటర్టు (1971), అడవుల వై శాల్యము 
14.5 లక్షల హె. 1971లో కొట్టబడిన కలప 
ర్‌] కి లక్షల మఘ, మీటర్లు. డాన్యూట్‌, తిస్ఫా 
నదులు మత్స్య పరి| శ్రమకు ముఖ్య సావరములు; 
1971లో చేపల పట్టుబడి 18 వేల మెటటిక్‌ 
టన్నులు. రాక్షసి బొగ్గు, బాక్ర్రైట్‌ ఖనిజముల 
తవ్వకం ఎక్టువగ జరుగుచున్నది; ఇనుప గనులు 


కొలదిగ కలవు” సెగద్‌ లోయలోను, జాలా 
మండలమునకు పె బోలియమ్‌. ఇంచన వాయు 


కొల్ప బడుచున్నది (1975; ఖాదీ పరి శమలకు 
తగిన ముడి ఖనిజములు ఈ దేశమున చాల 
తక్కువ; అందువలన వాసిని దిగుమతి చేసికొని 
ఈ దేశము తన పరి శనులన పెంపొందించుకొను 

పాది శామికోత* తులలో కు; 
చున్నడ్‌. వొర్మిశామిక్‌ త్చీత్ర్తులల్‌ బొగ్గు, ఉక్కు 


దిమ్మెలు, బాకై ట్‌, సిమెంట్‌ , యం[తపరికర 
ముళు, బస్సులు. డీవెత్‌ ఇంజను, మోటారు బండ్లు, 
టివి నెట్లు, రేడియో సెట్లు పెర్కొన దగినవి. 
దేశపు ఎగుమతుల నిలువ 2,9లిర్‌.్‌ కొట్ట 
ఫొరింట్టు; దిగుమతుల విలువ లి,₹09.8 కోట్ల ఫా. 
(1971). బడ్జెటరీ వ్యయము 9.8929 కోట్ల ఫొ. 
(1972). 

11. సాంఘిక రంగము : దేశమున డిషతియ 
[ప్రపంచ యుద్ధ ఫలితముగ , గృహవసలి చాల నష్ట 
మెనను, యుద్ధానంతరమున సాగిన కృషి వలన, 
ఆ సమస్య, ముఖ్యముగ పట్టణములకు సంబంధించి 
నంత వరకు, చాల వరకు పరిష్కృత మైనది. 
దేశమున మొత్తపు గృహముల సంఖ్య వవ్‌ ర, 800 
(1971), చిన్న పట్టణములందును, గామము 
లందును గృహ వపతి కొంత తక్కువగనే ఉన్నను, 
దానిని సరిచేయుటకు |పభుత్యము నిరంతర కృషిని 
సాగించుచున్నది. సాంఘిక సం|శెయమునకు సంబం 


ర్రీ 891 


ధించిన కొన్ని పథకములు అమలున ఉన్నవి. 
80 పండ్ల దిన. ముగ హౌనికిని, “595 ఏండ్ల gs 


బడిన స్ర్రీలకును పెన్షన్‌ వసతులు కలవు. శిశు 
పోషణకై , రెండవ బిడ్డ మొవలుగ (పతి బిడ్డకును 
సో వ్యయమును, కుటుంబమునకు (ప్రభుత్వము 
అఎదజేయు చున్నది. 6 seh 26 ఎండ్ల 
వయసు కలవారికి నిర్బంధోచిత విద్యాబోధన 
సాగుచున్న ది. లి586 శిశు పాఠశాలలలో, 


౨,47,000 మంచ; ర5,851! సాధారణ వాఠశాల 
అలో 160.” లతల మంది; 541 సెకండరీ పాఠ 


BG Hob: ౨! ఉన a పాఠ 


సంఖ 86,811: 181.70), దేశమున |గంథా 
లయముల సంఖ, 5.298; We బుడా పెస్ట్‌ 
లోని, జాతీయ [గ్రంథాలయ ఎ 
ఇందలి |గంథ సంఖ్య 52,62,000 (1968). ఆ 
నిగరముననే ఉన్న జాతీయ మ్యూజియం, దేశపు 
మ్యూజియవ ముల దెల్ల పశ స సము. దేశమున 

పతికలు ప హల శ ఉన్న ఏ LOLs వానిలో 
సెప్‌షాబద్‌సాగ్‌ అను దానికి ఎకు) గావ (పచారము 
కలదు. పతి టాస్‌ వైద్య సాహాయ్యము ఉచిత 


(పముఖము; 


ముగ అభి౨చుచున్నది; మందుల ఖర్చుల లలో 156% 


మాత మే రోగి భరించును. మొత్తమున 84,818 
శయ్యా సంఖ్య కలిగన వైద్యశాలలు కలవు; వైద్య 
సంఖ 24 510 (1971); 


12. యాతా సౌ: యాతిక పరి _శమను 
వృద్ధి చేయుటకై (ప్రభుత్వము తగు వసతులను కలి 
గించి కృషి చేయుచున్నది. విదేశీయ య్యాతికుడు 
విధిగా పాస్‌పోర్ట్‌, వీసాలను కలిగి ఉండవలయును, 


892 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


యాతికులను పిరివిగ ఆక ర్షించుట కై , వారికి 
[పడ్యేకముగ యు. సై. డాలరుకు, 30 ఫారింట్ల 
వంతున వినిమయ సౌకర్యమును (ప్రభుత్వము కలి 
గించినెది. 

18. (పనిద్ధ పౌరులు : 1. సాండర్‌ పెటోఫీ 
(1828-49) : జాజీయ వీరుడు, కవి; ఆస్ట్రియా 
పభువులను ఎదుర్కొని పోరాడి దేశీయులను తన 
గేయముల ద్వారా ఉత్తేజమును కల్పించుటయే గాక, 
ఆ పోరాటములందు స్యయముగ పాల్గొనినవాడు; 


£, మిహాలే ముంకాషి (1844-2900) : (పసిద్ధ 
చితకారుడు; లి. లోరాండ్‌ యూత్యోస్‌ (1848_ 
1919): టార్షన్‌ బేలన్స్‌ ఆను పరికరమును కను 
గొనిన వైజ్ఞానికుడు; నోబెల్‌ బహుమతిని వైద్య 
శారీరక శాస్త్రములందు పొందినవారు ; 4, రాబర్ట్‌ 
బిరానీ (1876-1986); ద్‌, ఆల్‌ బర్ట్‌ షెంట్‌ _ 
గ్యోర్డి (జ. 1898); 6. జారి ఫాన్‌ బెకేసీ 
(జ. 1899). 


=” ................. 


VIII 
భారత దేశము 
(ఇండియా) 


894 (పపంచ రాజ్య సర్వస్వము 


TE SBR క్‌ 






Pann రూ 
f 
వో 6, అర ళ్‌ భష వసా 
వ ళ్‌ .2 ఇ i py, దసరా కరి న 1 
త్య శ PE లం ర స wut ran చ్చీ 1 
న తు లీ భ్రూ. క { 
చు జ పంచ్‌ ల్‌ ఆర్టు యో ఖీ 
లకాశ్మ* Nal సెష్షాహోలు ప మా జ 
మాల 
స్‌ ఇ 





ఓా 6 దూ తూ పూ నుయుద ము 


Based upon Survey of India Map with the permission of the Surveyor General of India 
© Government of India Copyright 1976. 
The territorial waters of India extend into the sea to a distance of twelve nautical 
miles measured from the appropriate base line. 


The boundary of Meghalaya shown on this map is as interpreted from the North Eastern 
Areas (Reorganisation) Act, 1971, but has yet to be verified 


( ఆం।|ద|పదేక్‌ సాహిత అకాడమి పహొజన౭ముతో * 


భారత దెశవు 
(ఇండియా) 


ముఖ్యనగరము : నయో ఢిల్లీ; భారతేతిహాస 
కాలము మొవలుగ |పముఖ రాజ్యముల రాజధాను 
లుగ ఉందన ఇంద పస్థమి, తుగ్‌ లగాబాద్‌ మొద 
లగునవి ఉన్న కః నగర (సాంతము, మొగలుల 
కాలమున రాజధానిగ అత్యంత (పసిద్ధిని ఆర్జించినది. 
|బిటిష్‌వారి పరిపాలనా కాలమున  రాజధానిగ 
తొలుత కలకతాయే ఉన్నను, భారత చార్నితక 
సం|పదాయమును ఆదరించి, _బిటిష్‌ పొలకులు 
1911 లో రాజధానిని ఢిల్రీకి తరలించి, ఆధునిక 
పరిపాలనావసరములకు అనుగుణముగ అందలి 
పాత నగరములకు చేరువనే నయీ ఢిల్లీని నిర్మింప 
జేసిరి (1912-81). 

జెండా : జాతీయ పతాకము తివర్ణ శోభితమై 
మధ్య భాగమున ధర్మచ క [పతిరూపమును కలిగి 
ఉన్నది. పతాకపు వెడల్పు పొడవుల నిష్పత్తి 
2: 8లో ఉండును. పైనుండి దిగువకు సమ 
(పమాణములలో ఎరుపు (కెసరి), తెలుపు, దట్టపు 
ఆకుపసిమి ఆడుచారలు ఇందు కలవు; మధ్యఉన్న 
తెల్లని అడ్డు చారయందు కేందమున ధర్మచ[క 


మూలము 


జన గణ మన ఆధినాయక =. జయహే 
భారత భాగ్య విధాతా 


పంజాబ సింధు గుజరాత మరాటా 


|దావిడ ఉత్కు.ల వంగా 


(పతిరూపమగు చక్రము, లేత నీలిరంగున అమరి 
యుండును; సారనాఢ్‌ లోని అశోక స3భపు ఫలక 
ముపై కన్పట్టు ధర్యచ్మకపు రూపరేఖ ఈ చక 
మున అనుసరింపబడినది. దాని వ్యాసము, తెలుపు 
అడ్డుచారయొక వెడలూనకు దాదాపుగ సరిపోయి 
ఉండును. చక్రమున దళముల సంఖ్య 24. ఈ 
జాతీయ పతాక రూపము జులై 22, 1947న 
భారత రాజ్యాంగ విధానసభచేత ఆమోడిత మైనది. 

జాతీయ గీతము : విశ్వకవి రవీం|దనాథ 
టాగూరుచేత రచింపబడిన “జన గణ మని గీతము 
జాతీయ గీతముగ, రాజ్యాంగ విధాన నభవలన, 
౨4 జనవరి, 1950న ఆమోదిత మెనది. ఈ 
గీతము, కలకతాలో 27 డిసెంబరు, 1911న, 
భారత జూతీయ కాం గెస్‌ మహా సభయందు తొలుత 
పాడబడినది. మొత్తపు గీతమున అమిుదు గేయ 
చరణములు ఉన్నను, అందు తొలుతటిది మాత్రమే 
జాతీయ గీతముగ ఆమోదితము. దాని మూలమును, 
అందులకు తెలుగు అనువాదమును ఈ దిగువ ఈయ 
బడినవి : 


తెలుగు అనువాదము 
పజానీకపు తలపులను రూపొందించు అధినేతా, 
భారత భవితవ్యమును తీర్చిదిద్దు సృష్టికర్తా! నీకు 
జయము. 
పంజాబ్‌, సింధు, గుజరాత్‌, మహారాష్ట్ర, [దావిడ, 


ఒరిస్సా, వంగ రాష్ట్ర ములవారి హృదయములను స 
నామము ఉ త్రేజ పరచును. 


896 (పపంచ రాజ్య సర సము 


వింధ్య హిమాచల యమునా గంగా 
ఉచ్చల జలధి తరంగా 
తవ శుభ నామే జాగే 


తవశుభ ఆశిష మాగే 
గాహే తవ జయగాథా 


జనగణ మంగళ దాయక జయహే 
భారత భాగ్య విధాతా 


జయహే, జయహే, జయహే 
జయ జయ జయ, జయహే 


పె జాతీయ గీతముతో, చారి తకముగ సమానముగ 

ఆదరణ ఆర్టించినది “వందే మాతరం గీతము, 

బంకించంద్ర ఛటర్లి దానిని రచించెను. స్వాతం త్య 
వ! 

సంగామ కాలమున స్వాతం త్య వీరులకు ఊఉ త్రేజన 

మును కల్లించినది ఆ గీతము. 1898లో, అఖిల 


మూలము 


వందే మాతరమ్‌ 
సుజలాం సుఫలాం మలయజ శీతలాం 
సస్య శ్యామలాం మాతరం 
శభ జ్యోత్స్నా పులకిత యామిసీం, 
పుల్ణకుసుమిత [దుమదళ శోభినీమ్‌ 
సుహాసిసీం సుమధుర భాష్షిణీమ్‌ 
సుఖదాం వరదాం 

మాతరమ్‌ 


నాణెము: రూపాయి; ఇది 100 వైసలుగ 
విభక్తము (ఈ దశాంశ పద్ధతి 1957 నుండి 
అనులులోనికి వచ్చినది). రూపాయికి యునై బెడ్‌ 
కింగ్‌డమ్‌ యొక్క. పౌనుతో తొలుత సంబంధము 
ఉండి, దాని ద్వారానే, దాని వినిమయపు నిలువ 


వింధ్య హిమాచలములు నీ నామమును (పతిధ్వనింప 
జేయును యమునా గంగల గాన లహారిలో ఆ 
నామము మిళితమగును; హిందూ మహాసము[ద 
తరంగములు ఆ నామమును జపించును, 


అవి నీ ఆశీసులను ఆర్థించును; నీ విజయ గాథల 
గానము చేయును. 


భారత పజానీక మునకు శుభ ములను చేకూర్చి, 
భారతదేశపు భవితవ్యమును తీర్చిదిద్దు నీకు జయము. 


జయము, జయము, జయము, జయము నీకు 
జయము. 


భారత జాతీయ కాం[గెస్‌ మహాసభా సమావేశమున 
తొలుతగ అది పాడబడినది. ఆ గీతమున పెక్కు. 
చరణములు ఉన్నను తొలుతటి చరణము మాత్రమే 
సాధికారముగ ఆదరితమైనది. దాని మూలమును 
తెలుగు అనువాదమును దిగువ ఈయబడినది. 


తెలుగు అనువాదము 


మాత్ఫదేవీ, సీకు నమస్కతి 

మంచి జలమును, మంచి ఫలములను, మలయమారు 
తపు చల్చదనమును, పైరు పంటల ముదురు పసిమిని 
కలిగిన నీకు మాతృమూర్తీ ! 

కళంక రహితపు వెన్నెలలచే గగుర్చాటొందు 
రాతులచేతను వికసించిన పూలుగల చెట్టచేతను 
కోభిల్బుదానవై చల్లని చిరునవ్వును, కమ్మని తీయని 
మాటలను గలిగి, సుఖమునిచ్చి వరములొసగు 
మాతృమూర్తి | 


నిశ్చితమయ్యెడిది. కాని 1974 లో, తక్కిన కొన్ని 
[ప్రముఖ దేశముల నాణములతోపాటుగ పౌను 
సైతము తన పతిపత్తిని కోల్పోగా, భారతదేశము 
రూపాయికి పౌనుతోగల సంబంధమునకు స్వస్తి 
చెప్పినది. తదాదిగ ఫౌను-రూపాయల మధ్య 


భారతదేశము 897 


వినిమయ విలువ కాలానుగుణముగ మార్పులను 
పొందుచున్న ది. యు, సై. దేశపు డాలరుతో సాధి 
కారపు వినిమయపు రేటు ఒక డాలరు =రు, 7.50; 
దీనిని అనుసరించియే భారతదేశపు రూపాయికి 
ఆ యా విభిన్న దేశముల నాణెములతో వినిమయపు 
విలువలు ఈ [గంథమున తెలుపబడినవి. లోహపు 
నాణెముల రూపమున 1, 2, శి, 5, 10, 25, 50 
'పెసలకు చెందినవియు, రూపాయ నాణెములును 
చలామణీలో ఉన్నవి; ఇక కరెన్సీ రూపమున 1,2, 
5, 10, 20, 50, 100, 1000 రూపాయల నోట్టు 
వాడుకయందు కలవు. 


కొలతూకములు : మెటిక్‌ విధానపు కొలతూక 
ములు 19058 నుండి అమలులోనికి వచ్చినవి. 
అంతకు పూర్వమున | బిటిష్‌ విధానవు కొలతూకము 
లును, కొన్ని సాం!పదాయికములు స్థానిక ములునగు 
కొలతూకములును ఆదరితములై ఉండెడివి, ఈ 
మెటిక్‌ విధానమే అంతర్జాతీయ విధానమనియు 
వ్యవహరింపబడుచున్నది. 1954 లో వివిధ రాజ్య 
ముల |పతినిధులవలన ఆమోదితమగు తీర్మానము 
లను అనుసరించి నిడివి, బరువు, కాలము, ఊష్టత 
అనువానికి క్రమముగ మీటరు, కిలో[గామ్‌, సెకండు, 
సెల్సియస్‌ (సెంట్మిగేడ్‌) లేదా కెల్విన్‌ డ్మిగీ - 
అనునవి |పాతిపదిక ఏకాంక మానములుగ [గహింప 
బడినవి. ఈ మానముఐనే భారతదేశము అనుస 
రించుచున్నను, ఉష్టతా మాపకములకు సంబంధించి 
నంతవరకు _ అందును ముఖ్యముగ వై ద్యులుపయో 
గించు ధర్మామీటరుల విషయమున - ఫారెన్‌ హీట్‌ 
డి గీల కాలమానము దేశమున కొంత వ్యా పియందు 
ఉన్నది. దీనిని నిరోధించి సెల్సియస్‌ డి[గీలతోనే 
వైద్యుల ధర్మా మీటరులనుకూడ  రూపొందింప 
జేయుటకు [పభుత్వము (పస్తుతమున ఏర్పాటులను 
చేసినది. పత వ్యవహారములందును | పభుత్వ 
ప్మతములందును మెటిక్‌ విధానమే అనుసరింప 
బడుచున్నను, |పజలలో పలు పాంతములందు 


[57] 


పూర్వపు [బిటిష్‌ విధానపు అడుగులు, గజములు, 
ఎక రములు వాడుక యందున్న వి; అయినను [కమేణ 
వాని పస క్రి తగ్గిపోవుచున్న ది. 


కాలగణన : సంవత్సరముల గణనలో, బిటిష్‌ 
వారి పరిపాలనా కాలమున నుండియు వాడుకలో 
ఉండిన క్రై సవ శక సంవత్సరముల లెక్కింపే, 
స్వతంత భారతమున సైతము వాడుకయందు 
ఉన్నది; కాని, [ప్రభుత్వము నియమించిన పంచాంగ 
సంస్కరణల కమిటీ ఇచ్చిన సలహాను అనుసరించి 
శకాబ్దములను అనుసరించుటకు భారత (ప్రభుత్వము 
నిర్ణయించి, ఆ గణనమును అమలులోనికి తెచ్చినది 
(1957). ఈ శకాబ్ది గణనలో తొలుతటి సంవత్స 
రము కీ. శ. 78లో మొదలైనది. అందువలన 
క్రైస్తవ శకాబ్దిలో 78 ని |తోసివేయగా శకాబ్దము 
లభించును; శక సంవత్సరాది, క్రై స్త్వవశక సంవత్స 
రపు మార్చి 22 నకు సరిపోవును. లీపు సంవత్సర 
మున మ్మాతము మార్చి 21కి సరికుదురును. 
చె|తము మొదలుగ ఫాల్గుణము వరకుఉన్న చాంద 
మానపు 12 నెలలే, ఈ శక సంవత్సరమున తగు 
మార్పులతో, సౌరమానపు మాసములుగ ఆ పేరుల 
తోనే ఉంచబడినవి, అయినను ఈ శకాబ్ద గణనతో 
పాటుగ, క్రై స్తవ శకాబ్బపు తేదీకూడ (పభుత్వ 
ప్మతములందు విధిగ పేర్కొ_నబడుచున్న ది. కాని 
[ప్రభుత్వ వ్యవ హారములందుత ప్ప తక్కిన రంగము 
లందు ఎచటను కోకాబ్దగణన వ్యా పిని పొంద 
కున్నది. 


దినగతిలో సూర్యుడు ర్రివ్రింలి0" తులా రేఖమై 
నిట్టనిలువుగ ఉన్న సమయమును మధ్యాహ్నము 12 
గంటలుగ భారత [ప్రభుత్వము గురించి, తదను 
గుణముగ [|పొమాణిక కాలమును నిర్ణయించినది. 
ఈ తులారేఖ, భారత ఖండమునకు దాదాపుగ 
ుధ్యగ, ఉ త్తర దక్షిణములకు అమరినందున, ఈ 
పామాణిక కాలము, స్థానిక కాలములతో రమా 


8956 (ప్రపంచ రాజ్య సర ఏస్యము 


మిగ సరికుదిరియున్న ది. స్థానిక, (పామాణిక 
కాలము లమధ్య వ్యత్యాసము ఎచటను ఒక గంటను 
మించదు. భారత దేశమున సా. ర్‌ గం. ౨0 నిమి 
షము లై నపుడు, వివిధ దేశములందు ఉండగల 
కాలగతి, ఆ యా దేశముల విషయ కథన సందర్భ 
మున తెలుపబడినది. భారతదెశమున మధ్యాహ్నము 
12 గం. అయినపుడు తక్కిన కొన్ని (పపంచ 
(ప్రముఖ దేశముల రాజధానులలో కాలగణన ఈ 
దిగువ రీతిగ ఉండును : వాషింగ్‌ టన్‌ (యు. సై.) 
ఊఉ. 1గం. లీ0 ని; లండన్‌ ఉ. 6 గం. లి0నస్సీ; 
మాస్కో (సోవియెట్‌ యూనియన్‌) ఉ. 9 గం. 
80 ని; చెహెరాన్‌ (ఇరాన్‌) ఉ. 10 గం,; 
జకరా (ఇండోనీసియా) సా. 2 గం.; టోక్యో 
(జపాన్‌) సా. లి గం. లీ0 ని, 


1. ఉనికి - వి స్టృతి - భూతలరీతి 


అత్యంత పాచీన నాగరికతలకు జన్మస్థలము 
లగు భూములలో ఒకటిగ పేరొందిన ఈ [పాచీన 
దేశము, దేశపు రాజ్యాంగమున భారత్‌, ఇండియా 
అను రెండు పేరులతో పేర్కొనబడినది; ఇవిగాక 
హింద్‌, హిందూస్తాన్‌ అను పేరులును వ్యాప్తిలో 
ఉన్నవి. ఉనికినిబట్టి పూర్వార్థ గోళ మున ఈ దేశము 
ఒక (పత్యేక కీలక స్థానమున ఉన్నది. 


హిమాలయ పర్వత ములందలి వర్షపాత విభజన 
రేఖవలన తక్కిన ఆసియానుండి నిర్దిష్టరీతిలో వేరు 
పరుపబడిన భారత ఉపఖండమునందు పాకిస్తాన్‌, 
నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లుగాక, మిగిలిన 
భూభాగమంతయు భారతదేశ మునశకే చెందియున్నది. 
ఈ భూతలము ఉత్తరమునుండి దక్షిణమునకు 
వి నరించుటలో కర్కటక రేఖ మొదలుగ [క్రమముగ 
సన్న గిలి, హిందూమహా సముద్రములోనికి చొచ్చు 
కొని పోవుటవలన, దేశపు దక్షిణ భాగము ద్వీప 
కల్పముగ రూపుగొనినది. ఈ ద్విపకల్పమునకు 
తూర్చున బంగాళాఖాతము, పశ్చిమమున అరేబియా 


సముదము కలవు. మొత్తముమీద ఈ దేశము 
ఉ. అకూంశ రేఖలలో 84" నుండి 8708" వర 
కును, తూ. తులారేఖలలో 68%" నుండి 97౧25” 
వరకును వి స్తరించి యున్నదని చెప్పవచ్చును, 

దేశపు వాయవ్య [పొంతమున నెలకొన్న కాశ్మీర్‌ 
రాష్ట్ర మునకు ఉత్తర సరిహద్దుగ ముజ్‌తఘ్‌, 
అఘిల్‌, క్విన్‌లూన్‌ పర్వత శ్రేణులు ఉన్నవి, 
తక్కిన దేశపు ఉత్తర భాగమున [క్రమముగ 
పడమటినుండి తూర్పునకు తిబెత్‌, నేపాల్‌, తిబెత్‌ 
మధ్యభాగము, భూటాన్‌, తిబెత్‌ తూర్పుభాగము 
సరిహద్దున కలవు. దేశపు తూర్పు సరిహద్దున 
కొంతవరకు బంగ్లాదేశ్‌ ఉన్నను, ఆ బంగ్లాదేశ్‌ను 
భారతదేశమునకు చెందిన అస్సామ్‌, మేఘాలయ, 
[తిపుర, మిజోరామ్‌  [పాంతములు వలగొని 
ఉన్నవి. ఇటుల బంగ్లాదేశ్‌ ను వలగొనిన భారత 
భూమికి తూర్పు సరిహద్దున బర్మాదేశము ఉన్నది. 
భారతదేశమునకు పశ్చిమ వాయవ్యములందు పాకి 
సాన్‌, ఆఫ్‌ఘనిస్తానులు [క్రమముగ సరిహద్దులందు 
ఉన్నవి, దక్షిణపు చివరన మన్నార్‌ సింధుకాఖయు, 
పాక్‌ జలసంధియు ఈ దేశమును శ్రీలంకనుండి 
వేరుచేయుదున్న వి. ఉఊత్తరమునుండి దక్షిణమునకు 
దేశభూభాగపు గరిష్టపు నిడివి 8,214 కిమీ,; 
తూర్చ్పు-పడమరల గరిష్టపు కొలత ౨2,998 కిమీ, 
దేశపు భూతలపు సరిహద్దు నిడివి 15,200 కిమీ.; 
తీరరేఖ పొడవు 6,088 కిమీ, బంగాళా థాతమున 
ఉన్న అందమాన్‌ -నికోబార్‌ దీవులును, అరేబియా 
సము దమునందున్న లక్షద్వీ పములును రాజ్యాంగ 
రీత్యా ఈ దేశమున అంతర్భాగములు, వీసీ అన్నీం 
టితో కలసి దేశపు మొత్తపు వై ళాల్యము 
92,87,788 చ. కిమీ, (జులై 1, 1971! నాటి 
తాత్యా లికపు గణనకు సిక్కిం వి స్పృతిని కలుపగా 
లభించినది). 

దేశపు ముఖ్యభూభాగము మూడు నిర్దిష్ట (ప్రాంత 
ములుగ - 1. హిమాలయ [పాంతము, 2. గంగా 


భారతదేశము 899 


భారత దోరయు 


( వైనర్దిక సరూదుయు) 





4) య్‌ 


ల్‌ో | 
లి 


Based upon Survey of India Map with the permission of the Surveyor General of India 
© Government of India Copyright 1976. 


The territorial waters of India extend into the sea to a distance of twelve nautical 
miles measured from the appropriate base line. 


Courtsy; Andhra Pradesh Sahitya Akademi. 


900 [పపంచ రాజ్య సర్వస్వము 


సింధు మైదానము, శి. దక్షిణ పీఠభూమి అను 
మూడు [పాంతములుగ _ విభజింపదగి ఉన్నది. 
హిమాలయ పర్యతములందు మూడు పర్వత 
[ శేణులు దాదాపుగ సమాంతరరీతిలో తూర్పు పడ 
మరలకు వ్యాపించి ఉన్నవి. ఈ పర్వత సీమలందు 
అటనట పీఠభూములును, లోయలును కన్పట్టును. 
ఈ లోయలలో కాశ్మీర్‌ లోయ, కూలూ లోయవంటివి 
ఆతి విస్తృతములుగను, అత్యంత సొరవంతములు 
గను ఉండుటయేగాక [పకృతి దృశ్య రమణీయతకు 
విశ్వ విఖ్యాతిని ఆర్జించినవి. [ప్రపంచపు అత్యున్నత 
పర్వత శిఖరములలో లెక్క కువచ్చు శిఖరములు 
ఇందు కలవు. వానిలో గాడ్‌విన్‌ ఆస్టిన్‌ 
(8,611 మీ.), కాంచనగంగ (8,584 మీ), 
నందదేవి (7,816 మీ), [(తిళూల్‌ (7,120 మీ, 
బదరీనాథ్‌ (7,068 మీ.), (దోణగిరి (7,066 మ్‌.) 
పేర్కొనదగినవి. ఈ హిమాలయ పర్వతసిమ 
అత్యున్నతము, చాలవరకు హిమావృతము అగుట 
వలన దీనిగుండా పయనించుట చాల కష్టము. ఈ 
పర్వతసీమను దాటి ఆవలికి పయనించుటకు, కొన్ని 
కనుమలద్వారా మృాతమె, ఆతి కష్టముమిద, సాధ్య 
మగుచున్నది. అట్టి కనుమలలో జీప్‌ లా, నాతూ లా, 
షిప్‌కీ లా అనునవి [ప్రముఖములు,. ఇందు తొలుత 
టివి రెండును డార్జిలింగునకు ఈశాన్యమున చుంబీ 
లోయగుండ పోవుచున్నవి. తిబెత్‌ = ఇండియాల 
మధ్య వ్యాపార వ్యవహారములకు ఇవి ఉపక 
రించును; సర్ఫెజ్‌ లోయలో కల్పాకు ఈకాన్య 
మున షిప్‌కీ లా కనుమ ఉన్నది, హిమాలయముల 
మొత్తపు నిడివి 2,400 కిమీ, ఆ పర్వత కుడ్యపు 
వెడల్పు 240 కిమీ. నుండి 820 కిమీ, వరకు 
మారుచున్నది. తూర్పున ఇండియా _ బర్మాల 
మధ్యను, ఇండియా _ బంగ్లాదేశ్‌ లమధ్యను ఉన్న 
పర్వత |శేణులు ఎత్తున చాల చిన్నవి. అట తూర్పు- 
పడమరలకు పయనించు గారో, థాసీ, జయంతియా, 
నాగా కొండలు, ఉత్తర దక్షిజములకు వ్యాపించు 


లుషాహీ, ఆరకాన్‌ కొండల వరుసలతో కలయ 
చున్నవి. 


గంగా సింధుమైదానపు తూర్పు - పడమరల 
నిడివి దాదాపు 2,400 కిమీ.; వెడల్పు రమారమిగ 
౨40 కిమీ. నుండి 820 కిమీ. వరకు మారుచున్నది. 
గంగా, సింధు, [బహ్మప్వుతానదీ మండలముల 
వెల్లువలచేత రూపుగొనినది ఈ మెదానము. (పపం 
చపు అతి విస్తారపు ఒండుమట్టి మైదానములలో 
ఒక టిగనేగాక అత్యంత జనసాందతకు పేరొందిన 
ప్రాంతములలో ఒకటిగ మైతము ఈ మైదానము 
పేరుగన్నది. కొండలుగాని గుట్టలుగొని ఎచటను 
ఏమియు అంతగ ఇట కన్పట్టక మెదానమంతయు 
దాదాపుగ ఒకేఒక చదునునేలగ రూపుగొని ఉన్నది, 
ఢిల్లీ దగ్గరనున్న యమునా తీర భూమికిని, గంగా- 
సాగర సంగమపు బంగాశాఖాత తీరభూమికిని 
మధ్యనున్న దూరము దాదాపు 1,600 కిమీ. కాని 
ఈ మెదాన [పాంతముల రెండింటి మధ్య ఎత్తున 
భేదము 200 మీ. మాతమే. 


దక్షిణపు ద్వీపకల్పము దాదాపుగ ఆంతయు 
ఒక పీఠభూమి. ఊత్తరపు గంగా - సింధు మైదా 
నమునుండి, ఈ ద్వీపకల్ప వీశ భూమిని కొన్ని 
పర్వత (శణులును, కొండల వరుసలును వేరుచేయు 
చున్నవి, వానిలో ఆరావళీ, వింధ్య, సాత్పురా, 
మేఖలా, అజంతా (శేణులు 'పేర్కొనదగినవి,. పీఠ 
భూమికి తూర్పు పడమర కొన అంచులందు తూర్పు 
కనుమలు, పడమర కనుమలు (సహ్మాది) క్రమ 
ముగ కలవు. తూర్పు కనుమల సరాసరి ఎత్తు 
610 మీ.; కాని పడమటి కనుమలలో [ప్రదేశము 
లను అనుసరించి ఎత్తు 915 మీ, నుండి 1,220 మీ. 
వరకు మారుచున్నది. పీఠభూమి యొక్క దక్షిణపు 
కొనన తూర్పు, పడమటి కనుమలు సీలగిరివద్ద 
కలియుచున్నవి. పడమటి కనుమలకును ఆ రబియా 
సముుదమునకును మధ్య సన్నని చీలికవంటి తీర 


భారతదేశము 901 


మదానము కలదు; తూర్పు కనుమలకును బంగాళా 
ఖాత నునకును మధ్యఉన్న తీరమైదానము మ్మాతము 
కొంత ఎక్కువ వెడల్పును కలిగియున్నది. 


దేశమునందలి నదులను నాలుగు వర్షములుగ నా 
1. హిమాలయ వర్షము, 1. దక్కన్‌ వర్షము, 
111. తీరవర్గము, 1౪. దేశాంతర్గత వర్గము. అను 
రీతిగ _ విభజింపవచ్చును. హిమాలయ నది వర్గము 
నకు జలము వానకాలమున వర్షముల వలననేగాక 
ఎండకాలమున మంచు కరగుటవలనకూడ లభిం 
చును; అందువలన వానియందు జల[పవాహము 
సంవత్సరము పొడవున, కొలది [పమాణపు మార్పు 
లతో, నిరంతరాయముగ సొగుచుండును. మధ్య 
భారతమున జన్మించి ఉత్తరమునకు |పవహించి 
గంగా, యమునలలో చేరు నదులును, సౌకర్యము 
నకై, ఈ వర్గములోనే చేర్చబడుచున్న వి. ఈ వర్ష 
మునకు చెందినవానిలో గంగా, సింధు, బ్రహ్మ 
పు[తా నదులు [ప్రముఖములు. వీనిలో గంగానది 
దాదాపుగ భారతదేశముననే [పవహించుచున్నదని 
చెప్పవచ్చును. ఉన్నత హిమాలయములలో గంగోతి 
అనబడుచోట భాగీరథి అను పేరుతో ఈనది 
జన్మించి, దేవ పయాగవద్ద ఆలకనందతో సంగ 
మించి గంగయను పేరును [గహించును. అట 
నుండి హిమాలయపు లోయలనుదాటి, హరిద్వారము 
వద్ద మైదానమును చేరుకొని ఈ నది తొలుత దక్షి 
ణమునకు కొంతవరకు పయనించి, అటనుండి 
ఆగ్నేయమునకు తిరిగి తన _ప్రవాహగతిని సాగించి 
ఫరక్కాను చేరుకొనును. హరిద్వారమునుండి 
ఫరక్కా వరకు సాగించు ఈ నదిగతిలో రామగంగా 
యమునా, తోన్స్‌, చంబల్‌, గోమతీ, సోన్‌, 
గో[గా, గండకీ, బేత్వా, బుర్జీ గండకీ, బాగ్‌మతీ, 
కోసీ నదులును, మరికొన్ని చిన్న నదులును అట 
నట వచ్చిచేరి జలసంపదను విశేషముగ సమ 
కూర్చును. ఫరక్కా వద్దనుండి ఈ నదియొక్క_ 
డెల్లా ఆరంభమై నది బహు థాఖలుగ చీలును; ఈ 


శాఖలలో ఒకటి బంగ్లాదేశ్‌ కు పోవగా, తక్కిన 
భాగము భారత దేశ ముననే దక్షిణమునకు పయనించి, 
కలకతాకు దిగువన బంగాళాఖాతమున చేరును. 
మొత్తముమీద ఈ నదియు, దాని ఉపనదులును, 
భారతదేశమున హిమాచల [పదేశ్‌, పంజాబ్‌, 
ఉత్తర (ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, బీహార్‌, పశ్చిమ 
బెంగాల్‌ రాష్ట్ర ములకు చెందిన [పాంతములద్వారా 
జలమును కొనివచ్చుచున్నవి. 


సింధునది ఎగువ భాగమునకు చెందిన కొన్ని 
ఉపనదులు మ్మాతమే భారత దేశమున ఉన్నవి; 
తక్కిన ఉపనదులును, సింధునది దిగువ భాగమును 
పాకిస్తాన్‌ లో [పవహించును; ఆ నది పాకిస్తాన్‌ న 
దక్షిణ తీరమున అరేబియా సము దములలో చేరు 
చున్నది. సింధునదికి ఉపనదులగు జీలం, రావి, 
చీనాబ్‌, బియాస్‌, సభ్రైజ్‌ నదులు _ జమ్మూకాశ్మీర్‌, 
పంజాబ్‌, హిమాచల పదేశముల భూములలో [ప్రవ 
హించుచున్నవి. 


[బహ్మపుతా నదియందు ఎగువ భాగము తిబెత్‌ 
నను, మధ్యభాగము భారతదెశమునను, చివరి 
భాగము బంగ్లాదేశమునను _పవహించుచున్న వి. 
భారతదేశమునందలి- అస్సామున ప్రవహించు 
నపుడు, అస్సామ్‌ పశ్చిమ బెంగాల్‌లలోని బారక్‌, 
తీస్తా, తోసా, రైదక్‌ నదులు ఈ (బహ్మప్వుతలో 
చేరుచున్నవి. కడకు ఈ నది బంగ్లాదేశ్‌ న, గంగా 
నదికి తూర్పు శాఖయగు పద్మానదితోచేరి, కొలది 
దూరము [ప్రవహించి 
చేరును. 


బంగాళా ఖాతమున 


రెండవదియగు దక్కన్‌ వర్గమునకు చెందిన 
నదులు అన్నియు వర్షాధారములు; వీనిలో కొన్ని 
[పముఖములగు వానియందు నెతము, ఎండకాల 
మున నీటి [ప్రవాహము చాల సన్నబడియుండును; 
కొన్నింట సీరే ఉండదు. ఇందలి నదులలో మహా 
నది, దామోదర్‌, గోదావరి, కృష్టా, పెన్న, కావేరి, 


909 [ప్రపంచ $రాజ్య సర్వస్వము 


నర్మదా, తపతీ నదులు |పముఖములు. వీనిలో 
గోదానరీ, కృష్ణా, కావేరి, పెన్నా నదులు పడమటి 
కనుమలలో జన్మించి పీఠభూమికి అడ్డముగను, 
తూర్పు తీరపు మైదానమునను (ప్రవహించి బంగాళా 
ఖాతములో చేరుచున్న వి. మహానదియు, దామోదర్‌ 
నదియు వీఠభూమియందు వాయవ్యదిశన జన్మించి 
తూర్పునకు [పవహించి బంగాళాఖాతమున సంగ 
మించుచున్న వి. నర్మదయు, తపతియు వీఠభూమి 
యొక్క ఉత్తరపు కడయందున పడమటిదిశగా 
(ప్రవహించి, తుదకు (అరేబియా సము దాంతర్భాగ 
మగు) కచ్చి సింధుశాఖలో కలయుచున్నవి. 


ఇక మూడవ వర్షపు నదులలో, పడమటి కనుమ 
లందు జన్మించి, పశ్చిమమునకు [(పవపొంచి, ఆరే 
బియ సముదమున చేరు శరావతి, నే|తపతి, 
భరత పూండ్ల, పంబానదులును; తూర్పు కనుమలలో 
మహేందగిరి మొదలగు చోటుల జన్మించి తూర్పు 
నకు (పవహించి బంగాళా థఖాతమున చేరు వంశ 
ధార, నాగావకీ నదులును పేర్కొనదగినవి. ఇవి 
అన్నియు చాల చిన్న నదులు. 


నాలుగవ వర్గమునకు చెందిన దేశాంతస్థపు 
నదులు పశ్చిమ రాజస్థాన్‌లో . మ్యాతమే కననగు 
చున్నవి. ఇవి కడవరకు |ప్రవహించునవి కావు; 
నీటి ప్రవాహము, వానకాలమున మాత్రమే కన్న 
ట్టును ఆ [ప్రవాహము సైతము కొంత దూరము 
పోయి తార్‌ ఎడారి చేరిన తరువాత నీటిలో ఇంకి 
అటనుండి నదియె కనబడకుండపోవును ; ఇందులో 
కొన్ని, దేశాంతస్థములగు సంభార్‌ సరస్సువంటి 
ఉప్పుసిటి మడుగులలో కలయుచున్నవి. పీసీలో 
లూనీ అనునది ఒక్కటి మాతమె ఎటులనో కడ 
వరకు పయనించి, కచ్చి బురదమడుగు (కచ్చి 
రాన్‌) లో చేరుచున్న ది. 


నదీలోయల విస్తృతిని లెక్క.లోనికి తీసికొని 
నపుడు గంగానదీ లోయ (ప పథమముగ పేర్కొన 


దగినది; తరువాత గోదావరి, కృష్ణా, మహానది, 
నర్మదానదీ లోయలు [కమగతిలో లెక్కకు వచ్చు 
చున్నవి. 


న శీతోష్ణ పరిస్థితి క వర్షపాతము వ 
వృతజంతు సంతతి 


దేశమున సాం[పదాయికముగ సంవత్సరమున 
ఆరు బుతువులు ఉన్నటుల పరిగణనఉన్నను, అను 
భవమున దేశపు మొత్తమున నాలుగు బుతువులు 
మాతమే వేద్యములగుచున్నవని వాతావరణ శాస్త్ర 
జ్జుల అభ్మిపాయము సస. (గీష్మర్తువు, (మార్చి - 
మె); 11, వర్షర్తువు, ఇది నైబుతి బుతుపవన 
కాలము (జూన్‌ స సెపైంబరు); iii. వర్షానంతర 
బుతువు, ఇదే ఈశాన్య బుతుపవన కాలముగ పీఠ 
భూమితో దక్షిణ భాగమున, వేద్యమగు చున్నది 
(అక్టోబరు జ నవంబర్‌ ); iv. శీత్రర్తువు (డిసెంబరు క్‌ 
ఫిబ్రవరి) - అని పేర్కొనవచ్చును. 


విశాలమగు ఈ దేశమున |పాంతములను అనుస 
రించి, ఒకే కాలమున విభిన్నరీతుల ఉష్టోగతలు 
కననగుచున్నవి. మదాసు తీర పాంతము (కొర 
మాండల్‌ లేదా చోళ తీరము) నను, మలబారు తీరము 
నను, గంగాసాగర సంగమ [పాంతభూమియందును 
ఉష్షమండల శీతోప్షతలు కననగుచున్నవి; ఇచటి 
గాలిలో చెమ్మదనము ఎక్కువ. పీఠభూమిలో 
అత్యధిక భాగమునసు, గంగా |బహ్మపు;తా నదు 
లను ఆశయించిన నీమ్న భూములందును తేమగల 
ఉపోష్టమండల పరిస్థితులు మొదలుకొని సమోష్ట 
పరిస్థితివరకు కాననగుచున్నవి. ఇక అతి పశ్చిమ 
మున అరగొర వర్షపాతపు శాద్యల (గరికపట్టుల) 
భూములందును, ఎడారియందును ఉపోష్ట మండల 
పరిస్థితినుండి సమోక్టమండల పరిస్థితులవరకు 
గమనింపనగును. ఉత్తరపు పర్వత సీమలలో, 
ఎత్తు మార్పులను అనుసరించి నిరార్డ్రపు |ధువ 
పాంత శీతోష్టత అనుభవవేద్య మగుచున్నది. 


భారతదేశము 908 


పె కారణముల వలన దేశమునకు ఆలంతటికిగాని, 
లేదా ఒక విశాల భౌగోళక | పాంతమునకుగాని 
ఒక నిర్దిష్ట రీతిలో సగటు సాలీనా శీతోష్టతలను, 
గరిష్ట, కనిష్ట ఉస్టతా [ప్రమాణములను నిర్ణయించుట 
శక్యముకాదు. కాని ఎండకాలమున, అందును మే 
నెలలో కొన్ని దినములందు ఉత్తర [ప్రాంత మైదాన 
ములలో ఎడనెడ నీడయందు సైతము 120° ఫా. 
(49°c.) వరకును, వీఠభూమి తూర్పు కడ అంచున 
కొన్ని తావులందు 115° ఫా. (46 నెం.) వరకును 
ఉష్ణో గత పోవుట కలదు. అపుడు వడదెబ్బకు 
పలువురు మరణించుచుందురు. కాని సర్వసాధార 
ణముగ సగటున మేనెలలో ఉత్తర్మపాంత మైదా 
నములందు మే నెలలో 91.4" ఫా. (88 సెం.) 
ఉష్టోోగత కలదు. దక్షిణ పీఠభూమియందు ఆ 
కాలమున ఉష్ణో గత దరిదాపుగ 90.5 ఫా. 
(82.59 నెం.) ఉండును; తీరమైదానములందు 
86° ఫా. (80° సెం.); వీఠభూమిలోని అత్యున్నత 
పర్యత [పాంతములందును, హిమాలయ సానువు 
లందును 62”) ఫా, (16.5 సెం.) ఉండును. దిన 
సరి గరిష్ట, కనిష్ట ఉష్ణో తలమధ్య కేరళ [పొంత 
మున విభేదము 4 ఫా. నుండి కఫా. వరకు 
మ్మాతమే ఉండగా ఆ విభేదము రాజస్థాన్‌ లో 
88° ఫా. వరకు పోవుచున్నది. నవంబరు నుండి 
ఫి బవరి వరకు మంచుబాధ ఉ త్తరదేశమున విరివిగ 
కలదు. ఇట్టి విపరీత వ్యత్యాసములు కలిగిన ఈ 
దేశమున వివిధ దిశ లందున్న పలు |పముఖ స్థలము 
లందలి నెలవారీ సగటు ఉష్ణోగతలు (పక్క పుట 
లోని పట్టిక 1 వలన తెలియనగును. 


దేశమున వర్షపాతము నిర్జీత రీతిలో ఉండుట 
లేదు; పడిన వర్షమైనను అన్ని చోటుల ఒక రీతిగ 
ఉండదు. ఈ మార్పు స్థలములను అనుసరించియే 
గాదు; ఒకే స్థలమున ఒక సంవత్సరము ఉండిన 
వర్షపాతరీతి వేరొక సంవత్సరమున ఉండదు. 
అయితే మొ తముమీద సర్వసాధారణంగా పశ్చిమ 


తీరము, అస్సాము, బెంగాలు లందు సాలీనా వర్ద 
పాతము ఎక్కువ అని చెప్పవచ్చును. సాధార 
ణంగా అట వర్షపాతం సాలున 200 సెం. మీ.కు 
పెబడి ఉండును. బొంబాయి, నుధ్య వీహారులలో 
ఆ సాలుసరి వర్షపాతము 90 సెం. మీ. నుండి 
200 సెం.మీ. వరకు మారుచుండును. పీఠ 
భూమి యందు 70 సెం.మీ. నుండి 140 సెం.మీ. 
వరకును; మ్మదాసు, ఆం[ధ తీరము లందును, 
గంగా-సింధు మెదానములందును 50 సెం. మీ, 
నుండి 100 సెం. మీ, వరకును సాలుసరి వర్ష 
పాతము మారుచుండును. రాజసాన్‌ తోని ఎడారి 
యందును, కాక్మీరులోని లడక్‌ పీఠభూమి యందును 
వర్షము నామమా|తముగనే ఉండును. 


వర్షపాతము ఇంత వ్యత్య స్తరీతిలో ఉన్నను, 
[ప్రపంచమున విపరీతమగు వర్షపాతమునకు రాళ 
దిన స్థలములును ఈ దేశమున కలవు. మేఘాలయ 
రాష్ట్ర మందలి దిరపుంజిలో సంవత్సరమున 1080 
సెం. మీ. వర్షము పడుట సర్వసాధారణ విష 
యము. భారతదేశమున అత్యధిక వర్షపాతము 
ఇటనే కలదు, 


దేశమున వర్షపాతమునకు బుతుపవనములే 
ఆధారములు. ఇందులో నైరుతి బుతుపవనము 
వలన మా[తమె దేశమున అత్యధిక భాగమునకు 
వర్షము లభించుచున్నది. నైరుతి బుతుపవనములు 
ఆంతరించిన తరువాత ఈశాన్య బుతుపవనము 
ఆరంభమగును. నైరుతి బుతుపవనముతో పోల్చి 
నపుడు ఈశాన్య బుతుపవనపు కాలవ్యవధి చాల 
తక్కువ. అది దేశమున కొలది [ప్రాంతములలో 
మ్మాతమే వర్షపాతమునకు ఉపకరించుచున్నది. 
అయినను ముఖ్యంగా తమిళనాడునకును, ఆం[ధ 
(ప్రదేశ్‌ లోని కోస్తా పాంతమునకును ఇదియే చాల 
వరకు వర్షపాతమునకు ఆధారము, 


mee WW య Oe EN 








906 836 ౧98 GE 996 T9e Tee 98 
Lh IIT E8771 691 44 881 606 ౪67] 
g'g hl Lr1 908 686 972 479 é'LT 
691 016 896 1689 8966 108 488 68 
996 696 192 468 "08 4089 Tee 468 
666 9౮46 6086 vile Tle 948 168 ₹08 
89! IGE Tle 666 666 966 Gla 988 
491 E808 696 868 666 618 6976 9668 
456 996 4908 996 €:96 [98 998 906 
18 S171 19[ 8471 941!) 94! OLT AGT 
491 ౦0౦6 496 T§e T8§e 666 ౪9668 ct 
6'6[ 897 Ter! 906 ౪906 806 08 66! 
458! 856 896 4986 065 686 198 69 
906 668 646 666 166 Tae ¥08 TI 
OE 981 67! 8g'%1 TfL 48 IYI 9౪9/1 
10! 906 892 696 89686 608 098 978 
"ంజాల్ల "౦కకా “శ్రి “ంస్వెర్న ర్మణ డ్రత క్ర య 


త చ 











808 ₹46 686 918 9979 ధ్గుయయి |9ద్తా.. ‘gr 
శర) 00) 198 C9 ౭05 Ray 
891 99 9 rr 99%? 9¥s@ yr 
109 97 681 191 111 tse “gr 
908 648 69g 970 9 goles gr 
L'82 692 678 87e 11 como ge 7} 
06 Lae 66) 847 69 "oe “01 
096 Lee 69 #1 gre Gy fee | 
458 882 648 998 79 oglogg! "9 
P51 0 LL T9 ere ప్రం౭రీయ * 
496 6886 191 19 068 వ్రచ్యిర్గంణ. "రి 
4°81 490! L8T ITT 961 ఇంధనం "9 
896 688 96) qT ?₹9 gry 
L'O08 646 0988 608 9 gg "డి 
[౧0[ (2! T8171 GET 6768 Woe 9% "డ్రై 
ree 988 09 gr 69 ulm 7 
svg Cou ‘ee రం em 9% హెడీ jab 





© 
(yy oe) eylige mys gag 9ంల్లాంట్ల Tee sorgpaQt 


I 


apn 





భారతదేశము 905 


నైరుతి బుతుపవనము సాధారణంగా జూనునెల 
ఆరంభంలో పశ్చిమ తీరమున ఆరంభమగును, 
ఆయినా ఇది మొదలిడుట, నిర్ధారణగా ఒక్‌ తారీ 
కున జరుగునని చెప్పుట చాల కష్టము. అది 
ఒక్కొాకపుడు మే నెల మధ్యలోనే (1918) జరగ 
వచ్చును; ఒక్కొక పుడు జూన్‌ నెల మధ్యలో 
మొదలు కావచ్చును (1915); లేదా ఈ రెండు 
ఆవధులమధ్య ఏ తేదీననైన మొదలు కావచ్చును, 
అక్షోబరు, నవంబరు నెలలలో తూర్పు, పడమటి 
తీర [పాంతములందు తుపానుల బాధయు, ఉప్పె 
నల బెడదయు అంతటంతట కలదు 


ఇటుల బహు విపర్యయములకు లోనగు ఈ 
వర్షపాతము దేశమున వివిధ స్థలములందు ఉండు 
తీరు తెన్నులు నెలసరి సగటు రీతిలో పక్క పుట 
లోని పట్టిక 1! యందు తెలుపబడినవి. 


దేశపు మొత్తమున వర్షపాతము వలన సాలీనా, 
నదులందు అన్నింట కలసి 1,88,10,570 లక్షల 
ఘన మీటరుల నీరు |పవహించుచున్న దని 1960 లో 
కొందరు శాస్త్రజ్ఞులు జరిపిన పరిశీలనవలన తేలినది. 
ఇందు మూడవవంతు మా|తమే వ్యవసాయమునకు 
ఉపయోగింప వసతులు కలవు. 


వై విధ్యమునకు సపేరుగనిన విస్తార వృక్ష 
సంతతి కలిగిన కొలది దేశములలో భారత దేశము 
ఒకటి; దేశ భూతలము విస్తృత అక్షరేఖా పరిధిని 
ఆ కమించుటయే గాదు; అందున సెతము భూత 
లపు వత్తు సమ్ముదపు మట్టము మొదలుకొని, 
[ప్రపంచపు అత్యున్నత పర్వత సీమల వరకు 
మారుపులను పొంది. ఉండుటయు, వర్షపాతము 
నందలి వ్యత్య స్తతలును, గాలిలోని చెమ్మదనమున 
కన్పట్టు పాంతీయ విభేదములును ఈ వైవిధ్యము 
నకు దోహదకారులయినవి. 1965 న (ప్రచురిత 
మైన “గజెటీర్‌ 'ఆఫ్‌ ఇండియా” లో చేయబడిన 
వర్గీకరణను అనుసరించి దేశమున 8 విభిన్న వృక్ష 


మండలములు కలవు. అవి : 1. దక్కన్‌, 2. మల 
బార్‌, ల. సింధు మైదానము, 4. గంగా మైదా 
నము, ల్‌. అస్సాం, 6. తూర్పు హిమాలయములు, 
క్ట పశ్చిమ హిమాలయములు, ర. ఆందమానులు. 


దక్కన్‌ మండలమున దక్కన్‌ పీఠభూమి 
అంతయు కలడు. విభిన్న జాతుల తాళవృక్షములు 
ఇట సహజరీతిలో ఎదుగును. మలబారు మండల 
మున పశ్చిమ తీరమును, పడమటి కినుమలును 
చేరి ఉన్నవి. ఇందు ఉష్టమండల సహజములగు 
వృక్ష సంతతులు కలవు. ఎర చందనం, 
నల్లమద్ది, టేకు మొదలగు గట్టి కొయ్య 
జాతులే కాక బండారు చెట్టువంటి మెత్తని కలప 
జాతులును, వివిధములగు వెదురు జాతులును 
కలవు. సింధు మైదానపు మండలమున కచ్‌, 
ఉత్తర గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబు మైదాన 
ములును యమునాతీర పాంతములును చేర ఉన్నవి; 
ఇందు సహజ వృక్ష సంతతి చాల తక్కువ, గంగా 
మైదానపు మండలమున యమునానది మొదలుగ 
బెంగాలు వరకు గల విశాల భూమియు, ఒరిస్సా 
యును చేరి ఉన్నవి; ఇచటి అడవులలో వైవి 
ధ్యము ఎక్కువ; అయినను ఏరుమద్ది (సాల) 
వృక్షముల సంఖ్య చాల ఎక్కువ ఆని చెప్ప 
వచ్చును. అస్సాం మండలమున [బహ్మపు[తా, 
సుర్మా లోయలును, ఆ మధ్యనున్న కొండల వరుస 
లును చేరి ఉన్నవి. ఇచట వృక్ష సంపన్నత చాల 
అధికము, గడ్డి సైతము చాల ఎత్తునకు ఎదుగును; 
విశాల పర్ణముల వృషములును, దట్టములగు వెదురు 
పొదలును ఇట వి స్తృతిముగ కననగును. తూర్పు 
హిమాలయ మండలమున సిక్కిం మొదలుగ 
తూర్చ్పునకుగల పర్వతభూమి చేరియున్నది; ఇందు 
డార్జిలింగు, కుర్చియాంగ్‌ మొదలగు అత్యున్నత 
స్థలములు కలవు. పుష్చించు వృక్షజాతులు 4,000 
ఇందు దాదాపుగ కలవని అంచనా; వానిలో 20 
తాళ శాతులును చేరి ఉన్నవి; ఈ మండలపు సమ 


(పపంచ రాజ్య సర 0స్వము 


Te TE EE ES a te hE 








906 


99 678 9౦ 8897 6991 09901 ₹400 008 The Wel WIT LT wean “gf 
88 19 WI 8961 ₹909 9917 TT L842 948 99 927 cag క... 
696 LT 96 98 89 019 998 ₹89 T8L TOI ఈలి Sal కంబ ry 
9 1 807 L181 9709 0668 G88 Lil 79 ce ఈ 269 tse “gr 
1680 4806 0196 091 6976! 988 99 13 Lhe TaT 99 9౪౭ * goles lr 
86 906 099 0466 8687 9604 ఇం 09 98 ₹0 771 0౪ mom "17 
TE LS 9౭9 Tare 408 999 0681 608 68 49 zoe Tie toe “01 
Gra GT ge err 641 TIE 099 64 89 99 81 678 fyi "8 
T'8L 6908 6146 68౭5) 079 YIIE 6186 99౭ 7౭60 98 goe Toe  oxloggl ‘g 
09 671 TOIT 99? భం 664 9౭౭9 1190 060 759 492 412 ఆంంరీల * 
G7 we కం) 969 0688 686 079 00 e+ 9898 ₹9 O01 gs 9 
8 LO WL 9? 92651 98 918668 19047 89098 691 gre 96? ఇంటర. "9 
09 GIT Toe 706 0998 9109 7966 9౪8 698) 799 691 wil ey ‘7 
8 6°78 609) 4608 6908 9008 7696 908 Je 9982 awe ౯౭ wgg "డి 
69 996 Bele 460! 69 99 668 96 990! 96౭ OCI 992 cones "డి 
త Te 988 919 68908 606 009 00 89 601 9౪ cgi lm “| 
ug ౨౫౫ 58  ంగిఇ థగ ఈ gu j= gg Cougs ‘aig omg 9 య్వాంట్లే పః 








య అ Xe ఆ i 
(BANGER) ones GUN 9%02 ,pacgeg గంత Seep Qa 
రీ 
nu 28 





భారతదేశము 907 


శీత్రోష్ట [పాంతమున విళాల పర్ణజాతులును సూచీ 
పృత శజాతులును చాలగ కనపట్టును. భూర్డ 
వృక్షములును, సన్న ఆకుల వృక్షములును కలవు; 
రెల్లు రకములును, వెదురు జాతులును విరివిగ 
కలవు. పశ్చిమ హిమాలయ మండలమున కుమావ్‌ 
పర్వతములును, కాళ్మీర (పొంతమును చేరీయున్నవి; 
ఇందలి దిగువ |పాంతమున ఏరుమద్ది అడవులు 
విపరీతముగ కలవు; అటనట మాత్రము ఎత్తుగ 
పెరిగిన తృణజాతుల భూములు కన్పట్టును; ఇచటి 
సమోష్ట [ప్రాంతమున నూచీవ్యత వృక్షములేగాక, 
విశాల వర్ణజాతులును ఆనేకములు కలవు; ఇంకను 
పెకిపోగా దేవదారు పాటల వృక్షములును, బూరుగ 
చెట్టును కానబడును; ఆ పైది అతి శీతల (ఆల్‌ పైన్‌) 
[పాంతము; అచట బూరుగ, క్వేతభూర్ణ వృక్ష 
ములు ఎక్కువ. ఆందమాన్‌ మండలమున ఆంద 
మాన్‌, నికోబారు దీవులు చేరియున్న వి; ఇందు 
తీర పాంత సహజములగు ఆకుపొదల చెట్టును, 
చిట్టడ వులును; నిత్య శ్యామల, అర్థ శ్యామల జాతుల 
వృక్షములును, ఆకురాలు తరగతి చెట్టును గలవు, 
మండలముతో నిమి త్తము లేకుండా, పలు తావు 
లందు మరి, మామిడి, వేప, రాగి వృక్షములు 
కన్పట్టును. 

దేశమున జంతు సంతతియు [పాంతీయ వైవి 
ధ్యమునకు పేరొందినది. 500 రకముల సస్తన 
జాతుల జంతువులును, 2000 విధముల పీ జాతు 
లును కలవని అంచనా. ఇక కీటక జాతులు ౨0 
వేలకు పైబడి ఉన్నవి; ఇవి గాక వివిధ రీతుల 
మత్స్య జాతులును, సరీసృప జాతులును కలవు, 
సస్తన జాతులలో ఏనుగు, కారెనుము, ఖడ్గ 
మృగము ముఖ్యముగ పేర్కొనదగిన పెద్ద జంతు 
పులు. సింధు నాగరికతా కాలమునకు పూర్వము 
నుండియే భారత దేశము ఏనుగులకు సహజపు నెల 
వుగ ఉఊండినటుల నిదర్శనములు కలవు. (పస్తు 
తమున ఇవి పీఠభూమి |పాంతపు కొన్ని అడవులలో 


మ్మాతమే కలవు. వీనిని పట్టుకొని అలవరచి, 
పెద్ద కొయ్య దూలములను తరలించుట మొదలగు 
పనులకు ఒనియోగించుచున్నా రు. కారెనుములు, 
అస్సాముననే గాక దక్షిణ దేశమున మూదుమలై 
జంతు శరణ్యమునను కననగుచున్నవి. ఖడ్ల 
మృగములు అస్సాం, ప్చిమ జెంగాలులోని అడవు 
లలో మృాతమె కలవు. భారత దేశపు ఖడ్గ 
మృగము ఒలేఓఒక కొమ్ముకి లది. దిని సంతతి 
అంతరించకండ |పభుత్వము శరణ్యములను ఎర్ప 
రచి కృషి పెయుచున్నది లేళ్ళలో అనేక జాతులు 
దేశమున వివిధ [పాంతములందు కలపు; వీనిలో 
కాళ్మీరపు జింక, మడుగులెేడి, మచ్చలలెడి, కస్తూరి 
మృగము పేరుగన్న వి. చిలవలు పలవలు తీరిన 
కొమ్ములుగల లేడి (తామిన్‌ ) ఇపుడు మణిపూరులో 
మాతమే ఉన్నది. ఈ జాతులలోనే పేర్కొన దగి 
నవి నీలగై అనబడు పొట్టి లేడి, చౌసింగా అన 
బడు నాలుగు కొమ్ముల లేడి, [ప్రపంచమున 
నాలుగు కొమ్ములు కలిగిన జంతువు చౌసింగా 
ఒక్క_టియే అనియు, ఆదియు భారత దేశమున 
మాతమే కలదనియ తెలియుచున్నది. 


మాంసాశనములగు జంతువులలో ముఖ్యముగ 
పేర్కొన దగినది సింహము. ఆఫీకా ఖండము 
తరువాత సింహములు లభించు ఏకె కదేశము 
ఇండియాయే, ఒకపుడు ఉత్తర భారతమున ఇవి, 
అడవులలో, విరివిగ ఉండెడివి. కాని 19వ శతాబ్ది 
అంతమునకు, వేటగాం[డ బెడదవలన, ఈ సింహ 
జాతి దాదాపుగ అంతరించినది. 18680 నాటికి 
కతియవాడ్‌ లోని గిర్‌ అడవులలో 192 సింహ 
ములు మృాతమె మిగిలినవి. తదాదిగ ఆ అటవీ 
[పాంతమును సింహముల శరణ్య భూమిగ (ప్రభు 
త్వము పరిగణించి, ఆ జాతి అంతరించకుండ 
కట్టుదిట్టపు దర్భలను తీసికొనుటవలన |పస్తుతమున 
సింహజాతి గణనీయ సంఖ్యలో ఆట మన 
గలుగు చున్నది, సింహమువలె గాక, దేశమందు 


ర్రీ08 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


అంతట గొఢారణ్యములలో సహజముగ కానవచ్చు 
నది పెద్దపులి; సింహములు అన్ని చోటులందును 
లేకపోవుటవలన, ఇదియే ఈ కాలమున మృగ 
రాజుగ లెక్కకు వచ్చినది. ఇందువలననే భారత 
(ప్రభుత్వపు వన్యజీవ మండలి పెద్దపులిని జాతీయ 
మృగముగ పరిగణించినది. ఈ పెద్దపులులును 
దాదాపుగ 2,000 మ్మాతమ ఉండుటవలన, వీని 
సంతతియు ఆంతరించి పోవునను భయము వలన 
[ప్రభుత్వము 'వ్యాఘ సంరక్షక పథకము 
(ప్రొజెక్ట్‌ టైగర్‌ )ను ఒక దానిని రూపొందించి 
అమలు జరుపుచున్నది. చిరుత పులులలో దేశమున 
నాలుగు జాతులు కలవు; వానిలో ఎక్కువగ కన 
బడునది మచ్చల చిరుత; నల్ల, గోధుమవాక చిరుత 
లును అటనట కలవు; తెల్లని చిరుత పిమాలయ 
[పాంతములందు మాతమె కలదు; నల్లి ఎలుగు 
బంటులు దేశమంతట వివిధాడవులలో వసించు 
చున్నవి. తెలుపు, ఎరుపు, గోధుమ వన్నెల 
ఎలుగుబంటులును, విపుల [పమాణముకల నల్లని 
పెద్ద ఎలుగును హిమాలయ సీమలలో మాతమె 
కలవు. మార్జాల జాతికి చెందిన చిన్న రకపు వన్య 
ములలో పండా, పునుగుపిల్లి, అడ విపిల్చి, ముంగి 
సలు పేర్కొనదగినవి; ముంగిసలలో 18 రక 
ములు కలవు తక్కిన మాంసాహారపు సాధారణ 
జంతువులలో తోడేలు, నక్క, అడవికుక్క, రేచు 
గణ్యములు. చిన్నరకపు తోడేలు సర్వసాధారణ 
ముగ అన్ని అడవులందును కలద్యు కాని పెద్ద 
జాతికి చెందిన బొచ్చు తోడేలు పశ్చిమ హిమా 
లయాటవులలో మ్మాతమె - కన్పట్టును, నక్కలలో 
నాలుగు జొతులును, అడవి కుక్కలలో పలుజాతు 
లును కలవు. రేచులలో గీరల వెన్నుగల ఒకేఒక 
జొతి మామే దేశపు అడవులందు కన్పడును. 
గుర్రములు దేశమునకు సహజ సిద్ధములు కావు; 


రెండు జూతుల గాడిదలు మాత్రము కలవు. బుశ్య 
శ్చృంగ మృగము పశ్చిమ హిమాలయములందు 
మా|తమే ఉన్నది. 


మొసళ్ళలో మూడు రకములు దేశమున కన్చట్టు 
చున్నవి. వీనితో ఘరియాల్‌ అనునది సింధు, 
గంగ, మహానది, |బహ్యాపు[తా నదులందు కలదు; 
బురద మొసలి సర్వసాధారణముగ కొన్ని మడుగు 
లలో కలదు; సము[దపు మొసలి నదీ ముఖద్వారము 
లందు సము[దమునకు చేరువన వసించును. తాబే 
శలో 50 జాతులు కలవు; బల్లి జాతులు నాల్లు 
రకములు ఉన్నవి; సర్పములును అనేక జాతులు 
కలవు; వానిలో పసిరికపాము, నీళ్ళపాము, మెట్ట 
పాము [పముఖములు, విషసర్పములు పదమూడు 
జాతులు కలవు; అందు నాగుబాము |పముఖము; 
బాగుగ ఎదిగిన నాగుబాము 4 లేదా క మీటర్ల 
పొడవు ఉండును. భారతదేశపు కొండచిలువ, సర్ప 
జాతులలోనెల్హ రమ్యతయందును నిడివియందును 
[పప్రముఖము. ఇది దాదాపు 6 మీటర్ల పొడవువరకు 
ఎదుగును; బరువు 90 కిిగా, ఉండును. దాదాపు 
1,200 రకముల పక్షి జాతులు భారతదేశమున కల 
వని అంచనా; ప్రపంచమున మొత్తమున ఉన్న 
8,600 పక్షి జాతులలో 14% ఈ దేశమున కలవని 
ఇందువలన తలియనగుచున్నది. ఈ 1,200 జాతు 
లలో కొన్నింట ఉపజాతులును కలవు; ఈ విధ 
ముగ తేలిన అన్ని తెగల సంఖ్య ౨,061ని చేరు 
కొనుచున్నది. ఇందు 1,750 తెగలు మాతమే 
భారతదేశ మున స్థిరముగ వసంచునవి. తక్కినవి 
బుతు[కమమును అనుసరించి వలసవచ్చి పోవు 
చుండును, నెమలిని జాతీయ విహంగముగ |పభు 
త్వము పరిగణించి, నెమలి జాతిని పరిరకించుటకు 
తగు చర్యలను అవలంవించినది, 


దేశమున జనావాసములు పెరిగినకొలది అడ 
వుల వై శాల్యముతగ్గి, తతృలితముగ వృషజాతు 


భారతదేశము 909 


లును, వన్యజంతువులును అంతరించిపోవు [పమా 
దము ఉండుటవలన వాని రక్షణకై భారత |పభు 
త్వము వన్యజీవ సంరక్షక మండలిని 1952 లో 
నెలకొల్పినది. రాష్ట్ర ములందును చాలవరకు ఇట్టి 
సంస్థలు నెలకొల్పబడినవి. | పస్తుతమున 7 జాతీయ 
వనములు, 180 వన్యజీవ శరణ్యములు, ౨4 జంతు 
వనములు దేశమున కలవు (1976). 


లీ. జనసంఖ్య - భాషలు - మతములు 


భారత దేశమున తొట్టతొలుత టి జన సంఖ్యాగ ణన 
1872 లో జరిగినది. 1881 మొదలుగ (పతి పది 
సంవత్సరములకు ఒకతూరి ఈ గణన సాగు 
చున్నది. సన్నిహిత భూతకాలమున అట్టి గణన 
1971 లో జరిగినది. అపుడు భారతదేశమున అత్య 
ధిక భాగమున ఈ గణన 10 మార్చినుండి కి 
ఏపిల్‌ వరకు (ఏపిల్‌ 1వ తేది సూర్యోదయ 
కాలమునకు అనువ ర్హించు రీతిలో) సాగినది; కొలది 


[పాంతములందు మా|తము సెప్టెంబరు 1970 నుండి 
ఫ్మబవరి 1971 వరకు, కొన్ని పరిస్థితులవలన, ఆ 
గణనను సాగింపవలసి వచ్చినది 


ఆ 1971 జనాభా లెక్కలను అనుసరించి 
దేశపు జనసంఖ్య 54,79, 49,8039. (అయితే 
అప్పటిలో సిక్కిమ్‌ భారతదేశమున రాష్ట్రముగ 
చేరలేదు; కావున సిక్కింలోని అంచ నాలనుబట్టిన 
జనసంఖ్య 1,97 000 ను కూడ చేర్చినచో దేశపు 
జనసంఖ్య 1971 లో 54,81,46,809 కాగలదు.) 
ఐ.రా.స. వారి డెమ్మోగాఫిక్‌ ఇయర్‌ బుక్కు 
లోని లెక్కలను అనుసరించి 1975లో భారత 
దేశపు జనసంఖ్య 59,80, 97,0౮0. దేశపు జన 
సాం|దత చ. కిమీ. 175.% దేశమున వివిధ 
రాష్ట్ర ములందును కేం|దపాలిత _పాంతములందును 
వసించు పజానీకము, త్రీ పురుష సంక్యా రీతులు, 
షెడ్యూలు కులముల, తెగల సంఖ్యలు దిగువ 
పట్టిక 111లో తెలుపబడినవి. 


(చూ (పక్క పుట) 





* ఈ జనసాం[దత 1971 లెక్కలను అనుసరించి నిర్ణయింపబడి నది, 1971లో సిక్కి.మ్‌లోని (పజానీకము 
గాని, జమ్మూ - కాశ్మీరున పాకిస్తాన్‌ ఆకమణలోఉన్న జనసంఖ్యగాని లెక్కలో నికి తీసికొనబడలేదనుట ఇట గుర్తింప 
దగు విషయము. ఇకమీదట ఈ కథనమున వచ్చు శాతములు, తదితర సంఖ్యలు 1971 లెక్కలను మాతమే అనుస 
రించును. సిక్కి మకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయములు 14వ ఉప శీర్షికలో రాన్ట్ర ముల వివరములను ఇచ్చు 
నపుడు తెలుపబడును. జమ్మూ - కాశ్మీరున పాకిస్తాన్‌ ఆ|కమిత భాగము ఇంకను పాకిస్తాన్‌ వశముననే ఉన్నది. అందు 


వలన దాని వివరములు ఈయబడలేదు. 





910 (పపంచ రాజ్య సర్వస్వము 
పట్టిక II 
భారతదేశములోని జనాభా (రాష్ట్రముల, కేంద పాధిత ప్రాంతములవారీగా) 1971. 
భారతదేశ ములోని 
డూ 
రాష్ట్ర ములు, మొత్తము పురుషులు శ్రీలు bas 


ట్ర 
కేం, పా, [ప్రాంతములు 


భారతదేశము 


రొన్స (యులు 
రు 


అస్సాము 


ఆంధ (ప్రదేశ్‌ 


ఉత్తర (పదేశ్‌ 


ఒరిస్సా 


గుజరాత్‌ 


దూ మా పతా మ వమ మ పముతు నల లలో 


మొ త్రము 
[గామీణ 


పటణ 
ర్న 


మొత్తము 
గామీణ 
పట్టణ 

మొ త్రము 
గామీణ 
పట్టణ 
మొ తము 
[గామిణ 
పట్టణ 
[గామిణ 
పట్టణ 
మొత్తము 
[గామిణ 
పట్టణ 
మొత్తము 
గామీణ 
పట్టణ 
గామీణ 


పటణ 
కు 


109,094,809 


14,957,542 
18,680,561 
1,826,981 


48 502,708 
85,100,181 
8,402,527 


88,841,144 
75,952,548 
12,888,596 


21,994,615 
20,099,220 
1,845,895 


29,299,014 
22,176,921 
7,122,098 


91,947,875 
17,880,926 
8,466,449 


26,697,475 
19,400,975 
7,496,500 


58,717,680 


7,885,064 
7,126,458 
758,611 


22,008, 668 
17,698,247 
4,810,416 


47,061,421 
40,214,012 
6,802,409 


11,041,088 
10,041,028 
1,000,060 


14,971,900 
11,249,209 
9,722,691 


10,587,851 
5.552, 850 
1,785,501 


18,802,494 
9,842,458 
SOC 


50,976,679 


7,072,478 
6,504,108 
568,870 


91,494,045 
17,401,984 
4,092,111 


41,824,728 
85,'/88,586 
5,586,187 


10,908,582 
10,058,197 
845,885 


14,827,114 
10,927,712 
8,899,402 


10,759,524 
9,028,576 
1,780,948 


12,894,981 
9,858,492 
౨,586, ఉ89 





547 849009 288 986,614 264,018,195 79,995,896 88,015,162 
488,855 500 225,218,984 218,686,515 


70,441,888 86,720,681 


9, 554,508 


912,689 
826,911 
85,728 


5,774,548 
5,092,180 
682,418 


18,548,916 
17,147,082 
1,401,884 


8,910,854 
వీ, 108,844 
207,610 


8,850,084 
8,202,756 
647,278 


1,712,168 
1,600,645 
171,528 


1,825,482 
1,928,000 
497,482 


1,294,481 


1,919,947 
1,870,688 


49,264 


1,657,657 
1,572,627 


85,080 


198,565 
182,768 
15,797 


5,071,987 
4,924,582 


147,855 


281,268 
206,067 
25,201 


269,856 
258,480 
10,876 


9,784,422 
8,507,152 


227,270 








భారతదేశము 911 
భారతదేశములోని 
రాష్ట్రములు, మొత్తము పురుషులు స్రీలు మ స 
కేం. పా, (పాంతములు 
జమ్మూ-కాళ్మీరు మొత్తము 4,616,682 2,458,815 2,158,817 831,277 
గ్రామీణ 8.768,411 1,996,864 1,761,547 849,684 a 
పట్టణ 858,221 461,451 896,770 81,598 pa 
తమిళనాడు మొత్తము 41,199,168 20,828,021 20,871,147 7,815,595 811,515 
గామీణ 28,784,884 14,488,727 14,295,607 6,050,802 294,879 
పట్టణ 12,464,894 6,889,294 6,075,540 1,265,298 17,186 
తీపుర మొతము 1,556,842 801,126 756,216 192,860 450,544 
[(గామీణ 1,898,982 717,227 674,755 182,667 445,059 
పట్టణ 162,860 88,899 78,461 10,198 5,485 
నాగాలాండ్‌ మొత్తము 516,449 276,084 240,865 457,602 
(గామీణ 465,055 241,171 228,884 488,218 
పట్టణ 51,894 94.918 16,481 19,884 
పంజాబ్‌ మొతము 1,551,060 7,266,515 6,284,545 8,848,217 స్రష్ట 
గామీణ 10,884,861 5,588,475 4,801,406 2,856,046 షత 
పట్టణ 8,216,179 1,788,040 1,488,189 492,171 
పశ్చిమ బెంగాల్‌ మొతము 44,812,011 28,485,987 20,876,024 8,816,028 ౨,589, 969 
గ్రామీణ 8,844,978 17,178,552 16,171 426 8,098,282 2,475,625 
పట్టణ 10,967,088 6,262,485 4,704,598 722,196 57,844 
బీహారు మొత్తము 56,858,869 28,846,944 27,506,425 17,950,852 4,982,787 
గామీణ 50,719,408 25,728,987 24,990,416 7,486,578 4,725,698 
పట్టణ 5,688,966 8,117,957 2,516,009 — 514,079 207,074 
మణిపూర్‌ మొత్తము 1 072,7రకి 541,675 581,078 16,876 834,466 
[గ్రామీణ 981,261 470,281 461,080 15,802 819,516 
పట్టణ 141,492 1,466 70,048 574 14,950 
మధ్య పదెశ్‌ మొత్తము 41,654,119 21,455,884 20,198,785 5,458,890 8,887,408 
గామీణ 84,869,852 17,828,411 17,045,941 4,769,158 8,244,072 
పట్టణ 6,784,767 8,681,928 8,152,844 — 684,582, 148,881 














912 [ప్రపంచ రాజ్య సర్వస్వము 
భారతదేశములోని 
డూ 
రాష్ట్రములు, మెక్తమ పురులు. శ్రీల బలమ హాల 
కేం. పా. పాంతములు 
మహారాష్ట్ర మొతము 50,412,285 26,116,851 24 295,884 8,025,761 2,954,249 
గామీణ 84,701,024 17,482,020 17,219,004 2,279,026 2,825,955 
పట్టణ 15,711,211 8,684,181 7,076,880 746,785 128,294 
మేఘాలయ మొత్తము 1,011,699 520, 967 490,782 8,837 814,280 
[గామీణ 864,529 441,588 422, 996 1,678 747,118 
పట్టణ 147,170 79,484 67,786 2 214 67,117 
రాజస్థాన్‌ మొతము 265,765,806 18,484,888 12,281,428 4,075,580 8,125,506 
గామీణ 21 222 045 11,060,995 10,161,050 8,499,487 8,057,790 
పట్టణ 4,548,761 2,428,888 2,120, 8/9 582,148 67,716 
హర్యానా మొత్తము 10,084,808 5,877,258 4,659,550 1,895,938 ॥ 
[గామీణ 8,268,849 4,480,225 8,848,624 1,698,626 a 
పట్టణ 1,772,959 967,088 815,926 197,807 స 
హిమాచల్‌ (పదెశ్‌ మొత్తము లి,460,484 1,766,967 1,698,477 769,572 141,610 
గామీణ 8,218,544 1,628,628 1,589,921 784,080 141,055 
పట్టణ 241,890 188,884 108,556 లీ5,492 ర్‌5్‌ర్‌ 
కేందపాలిత (వొంత ములు 
అందమాన్‌ లా మొత్తము 115,188 70,027 45,106 కశక 18,102 
నికోబార్‌ దీవులు [గామీణ 88,915 58,195 85,720 ష్‌ 18,099 
పట్టణ 26,218 16,882 9 886 స్ట్‌ వ్ర 
అరుణాచల (ప్రదేశ్‌ మొ త్రము 467,511 251,281 216,280 98839 869,408 
గామీణ 460,228 289,869 210,854 885 885,989 
పట్టణ 17,288 11,862 5,426 4 8,469 
గోవా _ దామన్‌ _ మొ త్రము 857,771 491,214 426,557 16,514 7,654 
దయ్యూ [గామీణ 690,997 810,909 820,088 10,809 5,824 
పట్టణ 226,774 120,805 108469 — 6,705 1,880 


RRs sss rrr న ల. 


భారతదేశము 918 
భారతదేశములోని 
క్రేం. పో (ప్రాంతములు న "es 
చండీఘర్‌ మొత్తము 257,251 147,080 110,171 £9,078 was 
[గామీణ 24,811 14, 444 9,867 5,278 వ 
పట్టణ 282,940 182,696 100,804 29,800 సున 
ఢిల్రీ మొ త్రము 4,065,698 2,257,515 1,808,188 685,698 a 
[గ్రామీణ 418,675 229,424 189,251 104,999 ii 
పట్టణ 8,647,028 2,028,091 1,618,982 590,699 హ్‌ 
దా[దా-నగర్‌ మొ త్రము 74,170 86,964 87,208 1,582 64,445 
హవేలి గామీణ 74 170 86,964 87,206 1,882 64, 445 
పటణ ఇళ 4 4 ఖతి 
లట 
పుదుచ్చేరి మొత్తము 471,707 287,112 294,595 72,921 సఖ 
[గామిణ 278,419 187,788 185,686 57,816 ప 
పట్టణ 198,288 99,829 98,959 15,805 was 
లక్షద్వీప్‌ మొత్తము 81,810 16,078 15,782 Pe 29 540 
[గామీణ 81,810 16,078 15,782 ఫు 29,540 
పట్టణ (QJ « క 8 శి € శ చి 6 


గమనిక : మిజోరామ్‌కు చెందిన వివరములు అస్సామ్‌లో చేరి ఉన్నవి. 


1961 తో పోల్చినపుడు దేశమున 1971 
నాటికి జనసంఖ్య ఏఉ,58% చొప్పున అభివృద్ధి 
యెనది. జనులందు 1000 మంది పురుషులకు 990 
మంది స్రీల చొప్పునకలరు. [ప్రజలలో 19.91% పట్ట 
ణములందు వసించుచున్నారు. దేశమున వివిధ 
శేణుల పట్టణములు కలవు “పట్టణము అను 
దానిని స్థూలముగ జనసంఖ్యలో 5,000కు పైబడి 
నదిగా నిర్వచించినను, కొన్ని వసతులనుబట్టి 
5,000 జనసంఖ్యకు లోబడినవియు, కొన్ని 
పాంతములందు ఆ లెక్కకు వచ్చుచున్నవి. అటులే 
10 వెలకు పైబడిన జనావాసములును కొన్ని, వాని 
స్వభావమునుబట్టి, [గామములుగనే కొన్ని రాష్ట్రము 


bs] 


నలాకాలానాజాజాంర.. | అకాజాలలాకానుులకవావరవాచతాడలాజాకాణణాతానానాణానాలలూాగ. 


లందు లెక్కింప బడుళున్న వి. అయినను ఇట్టి అప 
వాదములు చాల కొలదిగ మా|తమే కలవని చెప్ప 
వచ్చును. కొన్నిచోట్ల ఒక పట్టణమే గాక, దానికి 
ఆనుబంధితములగు ఉపనగరములును, ఆ దరిదాపున 
ఉన్న చిన్న పట్టణములునుచేరి ఒకే ఒక విసృత 
పట్టణముగ లెక్కి.ంపబడుచున్న వి, హైదరాబాదు, 
బొంబాయి, కలకతావంటివి ఇందులకు ఉదాహరణ 
ములు. భారతదేశపు మొత్తమున రాష్ట్ర, కేంద 
పాలిత |పాంతముల వారీగా ఉన్న వివిధ [శేణుల 
పట్టణముల వివరములు (పక్క పుటలోని పట్టికలో 
ఈయబడిన వి, 


914 పపంచ రాజ్య సర్వస్వము 
పట్టిక IV 
పట్టణముల, విస్తృత పట్టణముల సంఖ్యారీతి (1971 జనసంఖ్యలను అనుసరించి) 
ట్‌ అ చు 


,000 20,000 10,000 5,000 5,000 
భారతదేశములోని Ses 50,00 





రాష ములు, నుండి నుండి నుండి నుండి కు మొతము 
కేం పాపాంతములు చేని 99,999 49,999 19,999 9,999 తక్కువ 
భారతదేశము 147 185 కర్రి2ి 874 680 178 2,641 
రాష్ద యులు 
అస్సాం 1 ర 9 24 22 8 69 
ఆంధప్రదేశ్‌ 18 17 ద్‌ 76 88 4 ౨07 
ఉ తర్మపదేశ్‌ 22 20 67 91 80 18 రల 
ఒరిస్సా క్‌ 1 19 వి] 80 2 78 
కర్ణాటక 12 9 త్రి 99 46 26 280 
కేరళ ద్‌ 7 40 బిగ్‌ 9 2 88 
గుజరాత్‌ 8 17 87 66 67 5 200 
జమ్మూ - కాశ్మీరు వ్ర = ్రి లి 15 20 48 
తమిళనాడు 16 లి? ర్‌? 86 44 11 241 
[త్రిపుర 1 క మో 4 ] తద రి 
నాగాలాండ్‌ అ sm 1 ల్లి నా మ లి 
పంజాబు 4 8 విల లివి 80 10 106 
పమ బెంగాల్‌ 4 20 84 40 86 8 187 
బీహారు 11 9 49 ర్‌? తిక 7 161 
మణిపూర్‌ 1 a = we 4 లి 8 
మధ్యప్రదేశ్‌ 11 11 41 72 91 7 288 
మహారాష్ట్ర 18 16 61 90 రి 14 257 
మేఘాలయ 1 ఆ న్‌ా 1 1 మ తి 
రాజస్థాన్‌ [| 7 81 64 లి 4 161 


ననన న 


భారతదేశము 


భారతదేశములోని 
రాష ములు, 


కేం. పా, పాంతములు 


50,000 
నుండి 
99,999 


లక్ష అంతకు 
బడినవి 


హర్యానా 2 9 


హిమాచల ప్రదేశ్‌ 


అలా l 


శోం[ద పాలిత (శాంతొములు 
అందమాన్‌-నికోబార్‌ దీవులు ___ 
ఆరుణాచల (పదేశ్‌ 
గోవా-దామన్‌-దయ్యూ i 
చండీఘర్‌ 1 
ఢిల్టీ 1 
దాదా-నగర్‌ హవెలి 
పుదుచ్చేరి ] 
మిజోరామ్‌ 
లక్షద్వీప్‌ 


న. 


ee 





కాజా | మల నాసపరాదదాడాజాలంగాందాండాలాడా లావాలా. 


దేశమున 10 లక్షలకు చె బడిన జనసంఖ్య 
కలిగిన మహానగరములు 9 ఉన్నవి. ఆవి: 
1. కలకతా (జ, సం. 70,81,882), బి. బొం 
బాయి (59,70,575), లీ, ఢిల్లీ (88,47,028), 
4. మాను (24,69,449), ర. హై|దాబాదు 
(17,96,489), 6. అహమ్మదాబాదు (17,41, 
522), 7. బెంగుళూర్‌ (16,58,779), 68. కొన్‌ 
పూర్‌ (12,75,242), 9. పూనా (11,86,084). 


అతి దీర్భ చరిత్ర కలిగిన ఈ దేశమున వివిధ 
మానవ జాతులు ఆంతటంతట వచ్చిచేరి, కలసి 
వసించ వలసి వచ్చినందువలన, జాతి సమ్మెళ 
నము పెద్ద యెత్తున జరిగినది; అందువలన 
[ప్రాంతముల రిత్యా జాతి విభజనను గు _ర్రెరుగుట 
కష్ట సాధ్యము మానవజాతి విజ్ఞానవేత్తలు పలు 
పురు ఈ విషయమై కృషి సలిపి, భారత దేశమున 
నానాటి వసింపవచ్చి, చేరిన పలు జాతులను వింగ 


9156 

20,000 10,000 5,000 5,000 
నుండీ నుండి నుండి కు మొత్తము 

49,999 19,999 9,999 తక్కువ 
14 15 20 ర్‌ 6b 
| ర్‌ 7 21 లీక 

] వ జ = 
లి 1 4 4 18 
అ నిమశానానులా అదాజనుణ a] 1 
Ee మ ద క 1 
1 వో 2 1 5 
1 సమయ 1 ee 2 


డించుటకు కృషిచేసిరి. వారిలో ఒకడగు డాక్టర్‌ 
బి. యస్‌, గుహా యొక్క. అభ్మిపాయములను అనుస 
రించి ఈ దేశపు |పజానీకపు రూపురేఖలలో ఆరు 
[ప్రముఖ మానవ జాతులు సమ్మిశితములై నటుల 
తెలియవచ్చుచున్నది. అవి; న్నెగిటో, 2. ఆస్ట్రిక్‌, 
రీ. మంగోలాయిడ్‌, 4. |దవిడియన్‌, 5. ఆల్బ 
యిన్‌ -దీనారిక్‌, 6, ఆర్య జాతులు. ఈ విభజన 
అసమ[గమని చెప్పక తప్పదు. అయినను సూల 
ముగ, ఉత్తర భారతమున ఆర్యజాతుల, (పాచ్య 
భారతమున మంగోలాయిడ్‌ జాతుల, దక్షిణ భార 
తము ,చావిడ జాతుల, వాయవ్య భారతమున 
ఆల్బయిన్‌ జాతుల లక్షణములు విరివిగ కనడు 
చున్నవని చెప్పవచ్చును, న్నెగిటో జాతుల లక్షణ 
ములు దక్షిణ భారతపు కొన్ని కొండ జాతులం 
దును, అందమాన్‌ దీవుల ఆదివాసులందును కన 
నగును. అ స్టిక్‌ జాతి ఒకపుడు భారతదేశ మందం 


916 [ప్రపంచ రాజ్య సర ప్రైస్వము 


తట వ్యాపించి యుండెననియు, భారతీయ మానవ 
జాతికి మూలకందము ఈ జాతియే అనియు కొం 
దరి అభ్మిపాయము. ఈ జాతుల |పముఖ లక్షణ 
ములు తూర్పు, మధ్య దేశములందలి కొండ [ప్రజ 
లలో కొంతవరకు కలవు. మొత్తముమీద భారత 
దేశమున చేరిన మానవ జాతులు ఎన్నియైనను, 
అవి అన్నియు చార్మితక గతివలన చక్కగ మేళ 
నము చెందుటవలన, భారతీయ జాతి ఆని విశిష్ట 
రీతిలో పేర్కొనదగిన ఒక మానవజాతి రూపొం 
దినదని చెప్పదగును. 


దేశమున జనసంఖ్యా గణనను అనుసరించి 
1549 భాషలు మాతృ భాషలుగ |పచారమున 
ఉన్నటుల తెలియవచ్చుచున్నను ఇందు 1295 
భాషలు, కొన్ని నిర్దిష్ట [పాంతీయ భాషలలో 
ఏదియో ఒక దానికి అతి సన్నిహితములుగ 
ఉండుటవలన వానికి ఒక (పత్యేక త దె నిక వ్యవ 
హారములందు క న్పట్టదు. ఆందువలన కొన్ని 
నిర్దిష్ట [పాంతములందు ఒక (పత్యేక భాష, చాల 
వరకు అందరికిని, సుజ్ఞాతము. ఇందులకు ఆను 
గుణముగ దేశమున రాష్ట్ర ముల సరిహద్దుల నిర్ణ 
యము చాల వరకు 1956 లో జరిగినది, రాజ్యాం 
గము సైతము 15 భాషలను మాృాతమే జాతీయ 
భాషలుగ పరిగణించినది. ఆవి; 1. అస్సామీ, 
2. ఉర్దూ, లి ఒరియా, 4. కన్నడము, 5. కాశ్మీరీ, 
6, గుజరాతీ, 7. తమిళము, 5. తెలుగు, 
ర పంజాబీ, 10. బెంగాలీ, 11. మరాఠీ, 12. మళ 
యాళం, 18. హింది 14. సంస్కృతము, 15. 
సింది, వీనిలో సంస్కృత, సింది, కాశ్మీర భాషలు 
తప్ప తక్కిన వానిలో పతి యొకటియు ఏదియో 
ఒక రాష్ట్రపు అత్యధిక [పజానీకపు మాతృ భాషగ, 
ఆ రాష్ట్రపు అధికార భాషా (పతిప తిని ఆర్టించినది. 


హిందీ భాష, తక్కిన అన్ని భాషలకన్న, దేశ 
మున అత్యధిక వ్యాప్తిని ఆర్జించినది. 1971 
లెక్కలను అనుసరించి దాదాపు 15.4 కోట్ట [ప్రజలు 
దీనిని తమ మాతృభాషగ పేర్కొనిరి. ఇక దీని 


మాండలికములగు బీహార్‌, రాజస్థానీ, పహారీ, 
బోజపురీలను మాతృభాషలుగ పేర్కొనిన వారి 
సంఖ్య దాదాపు 6 కోట్లు ఉండును. ఇంతేగాక 
ఉర్జూ కూడ చాల వరకు హిందీ భాషకు ఒక వికృ 
తియే ఆగుటవలన, ఆ భాష మాటాడు వారికి 
సైతము హిందీ అర్థము కాగలదు. ఇటుల చూచి 
నపుడు హిందీభాష దాదాపు 24 కోట్ల (ప్రజలకు 
పరిచితము. ఈ సత్యమును గమనించియే భారత 
రాజ్యాంగ విధానము, హిందీ భాషను భారత (ప్రభు 
త్వపు అధికార భాషగ గు_ర్ధించినది. హిందీయందు 
పెక్కు. మాండలికములు కలవు. అందువలన 
అందలి *ఖడీ బోలీ అనునదియే ఈ అధికార 
భాషగ నిర్ధారితము, సాహిత్య భాషగ హిందీని 
లెక్కించి నపుడు అందు ఖడీ బోలీయే గాక [వజ 
భాష, బుందేలీ, అవధీ, మార్వారీ, మైథిలీ, భోజ 
పురీ మాండలికములును లెక్కలోనికి వచ్చు 
చున్నవి. ఇందు వజ భాషాదులందు సాహిత్యము 
దాదాపు 700 సంవత్సరముల నుండి కనవచ్చు 
చున్నను, ఖడీటోలీ మ్మాతము 10వ శశాబ్ది ఉత్త 
రార్ధముననుండి మాత మే. సాహిత్య భాషగ 
రాణించి, ఈ శతాబ్దమున ఎంతయో అభివృద్ధిని 
పొందినది. భారత (పభుత్వపు అధికార భాషగనే 
గాక ఆరు రాష్ట్రములందు అధికార భాషగ హిందీ 
ఆదరణను ఆర్జించినది. 


తక్కిన జాతీయ భాషలను మాతృ భాషలుగ 
కలవారి సంఖ్యా వివరములు దిగువ రీతిగ కలవు 
(1971); అస్సామీ 86,58,977; ఉర్దూ 
2,86,00,428; ఒరియా 1,97,26,745; కన్న 
డము 2,15,75,019; కాశ్మీరీ 24,21,760; 
గుజరాతీ 2,56,56,274; తమిళము 
8,75,92,794; తెలుగు 4,41,07,697; పంజాబీ 
1,89,00,202; బెంగాలీ 4,45,21,588; మరారీ 
4,17,28,898; మళయాళం 2,16,17,480; 
సింధీ 12,04,678. _ వీనిలో అస్సామీ అస్పాము 
నను, ఉర్వూ జమ్మూ-కాశ్మీరునను, కన్నడము కర్హాట 
మునను, గుజరాతీ గుజరాతునను, తమిళము 


భారతదేశము 917 


తమిళ నాడునను, తెలుగు ఆం|ధ|పదేక్‌లోను, 
పంజాబీ పంజాబునను, బెంగాలీ పశ్చిమ బెలగాలు 
నను, మురారీ మహారాష్ట్ర మునను, మళయాళం 
కేరళ రాష్ట్ర మునను అధికార భాషలుగ గుర్తింప 
బడినవి. సంస్కృతమును మాతృభాషగ కలవారు 
దేశమున లేకపోయినను, సాంస్కాతికముగ ఆ 
భాషకును, సాహిత్యమునకు గల చార్మితక [పతి 
పత్తిని, భారతీయ భాషా సాహిత్య సంస్కృతుల పై 
నేటికిని దానికి ఉన్న పత్యేక పాముఖ్యమును గమ 
నించి దానికి జాతీయభాషా|పతిప త్తి క ల్పింపబడినది. 


ఇంగ్లీష్‌ భాషను మాతృ భాషగ కలవారు దేశ 
మున 1,91,579 మాతమే ఆయినను, బిటిష్‌ 
పరిపాలనా కాలమున, అధికార భాషగను, విద్యా 
బోధనకు మాధ్యమముగను ఆ భాష ఆనన్య (పతి 
ప తిని ఆర్జించినందు వలన ఉన్నత విద్యావంతు 
లకు అందరికి అది సుపరిచితము. దేశము స్వాతం 
త్యము ఆర్జించిన తరువాత కేంద పరిపాలనకు 
సంబంధించినంతవరకు అంగ్ల భాషకు బదులుగ 


హిందీని |క్రమరీతిలో ప్రవేశ పెట్టుటకు నిర్ణయము. 


జరిగినను ఆది సంపూర్ణముగ ఆమలు జరగకున్న ది, 
హిందీ భాషతో పరిచితిలేని రాష్ట్ర ములు, హిందీని 
(పవేశ పెట్టుటలో తగిన చొరవను చూపింప 
కుండుట ఇందులకు ముఖ్యకారణము. ఇందువలన 
హిందీయేతర రాష్ట్ర ములవారు కోరునంత కాలము 
ఇంగ్లీష్‌ భాషయు, హిందితోపాటుగ అనుసంధాన 
భాషగ కొనసాగుటకె నిర్ణయము జరిగి దానిని 
అనుసరించియే పభుత్వ వ్యవహారములు చాల 
వరకు ఇంగ్లీషననే ప్రస్తుతమున కొనసాగుచున్నవి. 
కాని కాలక్రమమున రాష్ట్ర ముల (పభుత్వ వ్యవ 
హారములందు అచటి [ప్రాంతీయ భాషలకును, 
కేంద (పభుత్వ వ్యవహార ములందు హిందికిని 
మ్మాతమే వ్యా ప్రి ఉండవలయుననుట |పభుత్యపు 
ధ్యేయము. ఇంగ్రషుభాష అధికార భాషగ నాగా 
లాండ్‌, మేఘాలయ, మిజోరామ్‌, అరుణాచల 
[పదేశ్‌లలో గుర్తింపబడినది. జాతీయ భాషలలో 
సంస్కృతము, హిందీ, మరాఠీ భాషలు దేవనాగరి 


లిపిలో వాయబడుచున్న వి. దేవనాగరి వలెనే 
బ్రాహ్మీ లిపినుండి జనించిన వేర్వేరు లివులను 
తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, బెంగాలీ, 
గుజరాతీ, ఒరియా, పంజావీ, అస్సామీలు కలిగి 
ఉన్నవి, అరబ్బీ లిపినుండి జనించిన లిపిలో 
ఉర్దూ, సిందీ భాషలు వాయబడుచున్న వి, ఆయి 
నను |పస్తుతమున సిందీ భాషకు కూడ దేవనాగరి 
లిపిని ఎడనెడ వాడుచున్నారు. కాశ్టీరీ భాష ఉర్దూ 
లిపిలోను, దేవనాగరి లివి జన్యమగు వేరొక లిపి 
లోను వాయబడుచున్నది. 


దేశీయులలో హిందువులు 52.72%, ముసి 
ములు 11.21%, క్రై న్తవులు 2.6%, శిక్కులు 
1.89%, బౌద్ధులు 0.7%, జైనులు 0.47%. జొరా 
స్రియన్‌ మతానుయాయలు 91,266 మాత్రమే 
కలరు, ముస్రిములు దేశపు మొత్తమున అల్ప 
సంథ్యాకులే అయినను జమ్మూ -కాళశ్మీరులో 
65.87%,  అక్షద్వీప్‌లో 94.87%, పశ్చిమ 
బెంగాల్‌లో 20.46%, అస్సామ్‌లో 24.08%, కేం 
శలో 19.5%, బీహార్‌లో 18.48% కలరు. క్రైస్‌ స్త 
వులు నాగాలాండులో 66.78%, మేఘాలయలో 
46.98%, గోవా-దామన్‌ -దయ్యూలో 81.77%, 
ఆందమాన్‌ నికోబారులలో 26.85%, మణిపూర్‌లో 
26.08%, కేరళలో 21.05% కలరు. శిక్కులు 
పంజాబ్‌లో 60.22%, ఢిల్టీలో 25.45%, హర్యా 
నాలో 6.29% గా లెక్కకు వచ్చుచున్నారు. బొద్దు 
లలో 85% వరకు మహారాష్ట్ర లోను 18.5% 
అరుణాచల పదేశ్‌లోను వసించుచున్నారు. తైను 
లును, పార్పీలును చాల వరకు పట్టణ (పాొంతముల 
లోనే కననగు చున్నారు, పార్సిలలో అత్యధిక 
సంఖ్యాకులు బొంబాయి నగరమున కలరు. 
జైనులు రాజస్థానమున 1.99% గను, గుజరాతున 
1.69 గను, మహారాష్ట్రలో 1.40% గను, ఢిల్లీలో 
1.24% గను లెక్కకు వచ్చుచున్నారు. భారత 
దేశమున వివిధ రాహు కేంద్రపాలిత |పాంతము 
లందలి వివిధ మఠానుయాయుల సంఖ్యా వివర 
ములు [పక్క పుటలోని పట్టికవలన తెలియనగును. 


660౪ 
8] 1“! 


‘ee 


069 
ఖం] 
శ061 
498] 


6%, 
06 


OLT 


88098 





9H ఇయింయ్లాఖల్ల 
ogg 





996 
69] “901 


+43 


9G9' 5812 G79 7092 9868198 


228 





898“ 18 
460 
(48 
460“? 
0911 
949] 9% 
008“ 
8850978 
[699 
962 18] 
80] “91 


41 68] 


అనా 


mR 2 


(161). ధ్లాంనథ fdioy అల్నంత్నంధ్లులలా 266 goacggol 206 sogpgat 


క్‌ డ్రి? 
6LT 
(0883 
8711 
098119 
గిరి “ర 
(00 
810“ 
80% 0 
680" 68 
980°01T 
8] 29% 





© 





84669119 60689 122711 — 9881809 007999? రయాంల్ల 
489 881778 9966 18069 677919 బంట తతి 
918 8] 1 “9 606801 6898681  &%8‘999"7 ae) 
9987 6119098 66080116 09171998 99016611? SRI CTD 
8.89301 8211 BET'0F0'8 E8370 1T 66998104 ల్లు రత - రోల 
868“9] 98801! 900658 11790006 94269008 శిఖ 
శ్రర] C8067 BTL EY 4680906. 91817818 ANE 
0680 0808190 8668116 99680896 7066866 ఇంటి? 
P0801 905988 4090868 9901618 9107618 ‘ug 
B19 698  OI8°T81 88304008 4169466084 77111898 క2గ2192 ఇ 
6981) 9868 0910698 6466186 9048098 spr lon 
17681 101400 90007096 09890! 6949671 (un 
% 
అయాం 
48494801 CBB REET 98641719 980563897 609 664? CAPR QE 
రా ట్‌ క ఉంల్లబణ (ఇనాం a 0g 
(ల్లి oR 0 81 ee Rog 0 ‘ag tao 
se 
Compra 


4 
A AP% 





EE 


6% 
48 


17 


099 
98} 


99} 


8 
961 
65) 
16 

95 0“( 
6/10“ 
698“1 
496 


ఫ్‌] “) 


LOT 

1 

469 

606 
74,9962 


79e'T 


618 

వ 

868‘ 
891‘818 
08009 
988 

49] “89 
466016 


981 “761 





486 
808 
819019 
ఫ్ర! 01 
999 

68 


ల్‌ 


929 

81] “79 
9% 98] 9 
89 
99°80} 
“978 
90₹*1 
90] “98 


80228 


వళి క 


16 

8) 
051‘8 
86 

092 
00719 


801 


L86‘9g 
95 § 
579'‘8 
818°1 
866“ ₹906 “8 
888 79 
967 
980‘? 


P09 TET 


[9 

క్రి 
881“1 66 
17°99 
988 
గ్రర్త్ర 1 


999 


P18‘? 
9₹0'] 89 
691 “1₹9 
896“ 
9%4“101 
846 96 
960“ 
06919 


78098 


686 
0661 
98] 1 
0626? 
ఫ్‌ 6 
609646 
ఫి ర్రి0 “8 


650 “06 


ర99“8 
8096 
0308 
4 లిం 91? 
711° LT} 
840 '996 
976 616 
LY 4899 


594,195 


61008 
85 1 68 
$ 

6] 0"898 
0౯4“ 
096'38 
679 


999° TT 


13809 
684907 
916944] 
4౧698 
880886 
(9991 8] 
6986‘0! 
8117694 


8887906 


qya'T 
861° 00% 
ఉం 
989407 “8 
968781 
60% “091 
68960] 


781 “041 


469 728“ 
01 8“996'9 
g68‘860°86 
O01 181 
h8e‘L80 1? 
91 60668 
469689 
09804 


ర 10“ 


Dh a వ bl Sms Se IR! 


018‘T8 
LOL TLY 
0LTL 
969990“? 
[06496 
44490 
T1919 


(81 “911 


78 “09 “8 
909'980“01 
009991“ 96 
6690“) 10*“] 
998'61₹“09 
611 “9015 
69L‘Ch0'T 
69889899 


7 006187? 


gyx 

otgwe 

Gee gyal 

9 

gon 

Soy Ra 
gpR| ONE 

Ry g,s¢- Sura 


meal pp wlog 


gg] aga 


తుకీచ్లో 





ర్రెల్టి( [ప్రపంచ రాజ్య సర్వస్వము 


4. సమాచార సాధనములు 


తంతి తపాలా టెలిఫోన్‌ రేడియో టెలివిజన్‌ 
సౌకర్యములు కేంద [ప్రభుత్వపు ఆధీనమున పని 
చేయుచున్న వి. 1887లో |పభుత్యపు తపాలాతో 
పాటుగ, పౌరుల ఉ త్రరములనుకూడ, కొంత రుసు 
మును శెల్లించినమీదట, వాని గమ్యస్థానములకు 
చేర్చు వసతిని (ప్రభుత్వము కల్పించుటతో , దేశమున 
ఆధునికపు తపాలా వ్యవస్థ ఆరంభమయ్యెనని చెప్ప 
వచ్చును. శతొలుతటి తపాళా బిళ్ల 1852 లో, 
కరాచి నగరమున విడుదల యెనది; కాని దాని 
వ్యాప్తి సింధు రాష్ట్రము వరకే అపుడు పర్యాప్తము 
చేయబడినది. 1854 లో మొత్తముమీద దేశమున 
అటనట 700 తపాలా ఆఫీసులు పనిచేయుచుండినవి; 
అంతట వీని కార్యరీతులను సువ్యవస్థీకృత ము 
చేయుటకై ఆ సంవత్సరమే తపాలా డిపార్టుమెంటు 
నెలకొల్పబడినది. అంతట 1880 లో, ఉత్తరము 
లనే గాక ధనమును సైతము ఒక చోటనుండి 
వేరొక చోటికి పంపు వసతిని (మనియార్దరు వస 
తిని) ఈ (పభుత్వకాఖ కల్పించినది. 1885 లో 
సేవింగ్స్‌ బ్యాంకు పద్ధతి తపాలా ఆఫీసులలో 
ఏర్పాటైనది, 1911 నుండి విమాన తపాలు కూడా 
అమలులోనికి వచ్చినది. 


మార్చి 81, 1974 నాటికి దేశమున మొత్తము 
మీద 1,16,804 తపాలా ఆఫీసులు పనిచేయు 
చున్నవి; వీనిలో గామీణ తపాలావీసుల సంఖ్య 
1,05,491. సరాసరిన 4,684 మంది పౌరులకు 
ఒక తపాలాఫీసు పనిచేయుచు, 2.86 చ,కిమీ. 
వై ళాల్యముగల |పాంతమునకు ఉపకరించుచున్న 
దని లెక్క తేలుచున్నది. తపొలాను కొనిపోవు 
టకు భూజల సంబంధములగు యాన సొకర్యములే 
గాక, విమానములు సైతము వాడబడుచున్న వి, 
విమాన తపాలును లెక్కలోనికి తీసికొనక 
లెక్కించినపుడు తపాలును కొనిపోవుట 12% 


దూరము రైలు వలనను, 88% మోటారుల వల 
నను, 47% దూరము మనుజుల వలనను, 8% 
స్టిమర్హు, ఒంటెలు, గురములు, సైకిళ్ల మొదలగు 
తదితర రీతుల యాన సాధనముల వలనను జరుగు 
చున్నదని లెక్క తేలుచున్నది (1972.78). 


దేశాంతర్గతమగు రాతి విమానముల తపాలా 
వసతి దేశములోని [పముఖ నగరములను అన్నిం 
టిని అనుసంధించుచున్నది. విమానపు తపాలాకై 
ఉ తరములకు గాని, మనియార్డర్లకు గాని అదనపు 
రుసుము ఏదియు వనూలు చేయబడుటలేదు. 
1972-18 లో తపాలాశాఖ వలని ఆదాయము 
118.25 కోట్లు; అనగా సగటున (పతి పౌరుని 
నుండియు ఆ సంవత్సరమున ఈ శాఖకు రు 2.16 
వసూలయినది. వెనుకబడిన [పాంతములందును, 
పర్వత [పాంతములందును, తగు ఆదాయము లేక 
పోయినను, తపాలా ఆఫీసులను నెలకొల్పుటకు 
(ప్రభుత్వము పూనుకొని వ్యవహరించుచున్నది. 
వెనుకబడిన |పాంతములందు ఒక తపాలాఫిసును 
నిర్యపొంచుటకు ఆగు ఖర్చులో 15% అచట లభిం 
చిన చాలునని (పభుత్వము ఓక నియమమును 
విధించి, అట్టి కసీసపు ఆదాయము రాగలుగు అవ 
కాశము ఉన్న పతిచోట తపాలాఫీసును నెలకొల్పు 
చున్నది. ఇక పర్వత [ప్రాంతముల విషయమున 
అపేక్నితమగు ఆకనీసపు ఆదాయము 10% 
మృాతమె. 


దేశమున తొట్టదొలుత తంతి కార్యాలయము 
1851 లో కలకతాలో నెలకొల్ప బడినది. అప్పుడు 
ఆ వసతి కలకతా - డయిమండ్‌ హార్చరుల మధ్య 
మామే ఉపకరించినది; తదాదిగ - అందును 
దేశమునకు స్వాతం్యత్యము లభించిన తరువాత - 
ఈ సౌకర్యము క్రమేణ వి స్తృతీకృత మైనది. 
మార్చి 81, 1978 నాటికి దేశమున మొత్తముమీద 
16710 చెలిిగాఫ్‌ ఆఫీసులు కలవు (తపాలా 


భారతదేశము రల] 


ఆఫీసులోనే తంతి వార్తను [గ్రహించు సదు 
పాయము కలవి ఇందులో చేరవు); ఈ శౌఖ 
యొక్క ఆదాయము రు 40 98 కోట్లు, తంతి 
వార్తలు రోమన్‌ లిపిలోనే ఆంగ్రమున సాధార 
ణముగ పంపబడు చున్నవి; అయినను 1949 
మొదలుగ దేవనాగరి లిపిలో హిందీ, తదితర దేశ 
భాషల తంతి వార్తలను పంపు సౌకర్యము ఆమ 
లులో ఉన్నది. 6,525 తంతి ఆవీసులలో ఈ 
సౌకర్యము కలదు (197కి). _ టెలిఫోను ద్వారా 
తంతి వార్తను పంపుటకు, [గహించుటకు వసతి 
కలిగించు ఫోనోగామ్‌ పద్ధతి ౨,468 స్థలములలో 
కలదు (1978). 1968 లో జాతీయ దెలెక్స్‌ 
సర్విస్‌ ఆరంభితమైనది; 1969 లో దేవనాగరి 
లిపియందు కూడ 'చెలెక్స్‌ సౌకర్యము ఏర్పడి, 
తదాదిగ అమలున ఉన్నది. టెల్మిపింటర్‌ వస 
తులు 49 [ప్రముఖ నగరముల మధ్య కలవు. దేవ 
నాగరి లిపిలో కూడ ఇందు కొన్ని టెలిపింటర్హు 
పనిచేయును. ఈ చెలి పింటరుల వలన వార్తలు 
ము[డిత రూపంలో ఒకరి నుండి వేరొకరికి నేరుగ 
చేరు సౌకర్యము లభించినది. 


గాహమ్‌ బెల్‌ అను వైజ్ఞానికుడు 1876 లో 
చెలిఫోనును కనుగొనగ ఆ వెనువెంటనే 1881 లో 
కలకతా యందు భారత |పభుత్వము, 5౮ లైనులు 
కలిగిన ఒక టెలిఫోను ఎక్స్‌చెంజిని తొలుత నెల 
కొల్పినది. ఆటోమాటిక్‌ లైనులు కలిగిన తొలు 
తటి ఎక్స్చేంజి, 191కి లో సిమాయందు ఏర్పా 
టయినది. ఆయినను 1951 తరువాత మృాతమే 
దేశమున టెలిఫోన్‌ సౌకర్యములు విరివిగ ఏర్పడి 
నవి. చెలిఫోను ఎక్స్‌్‌ంజీల సంఖ్య 1974 లో 
4,704; వానికి ముడివడిన చెలిఫోనుల సంఖ్య 
16.29 లక్షలు. ఈ సౌకర్యమున ఆధునికము 
లగు అనేక వసతులు [క్రమేణ అమలులోనికి 
వచ్చుచున్నవి. వాడుక దారుల డెరెక్టి |టంక్‌ 
డయలింగ్‌ వసతి (STD) 1960 లో కాన్పూర్‌ - 


లక్నోల మధ్య ఏర్పాటై తదాదిగ వి సరించి, 
197కి నాటికి 68 నగరపు జంటల మధ్య అమలు 
లోనికి వచ్చినది. సము[ద తీరమునకు '750 కిమీ.ల 
దూరమునకు మించక సమ్ముదమున పయనించు 
నౌకలలో ఉన్న వారితో, తీరనగరము లందలి 
వారు మాటాడ గలుగు టెలిఫోన్‌ సౌకర్యము 
బొంబాయి, కలకత్తా, మదాసులలో కలదు. దేశ 
మున టెలిఫోన్‌ సెట్టులను, తదితర వారా సౌకర్య 
పరికరములను విరివిగ తయారు చేయుటకై 
[పభుత్వ రంగపు ఆధ్యర్యవమున 1948 లో ఇండి 
యన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీ స్‌ ఆను సంస్థ సంస్థాపిత 
మెనది. దానికి సంబంధించిన కర్మాగారములు 
బెంగుళూర్‌, నైనీ, శ్రీనగరులలో పనిచేయు 
చున్నవి. 


దేశపు తంతి తపాలా బెలిఫోనుల పరిపాలనను 
కేంద ప్రభుత్వపు సమాచార శాఖ వ్యాపార 
రీతిలో నిర్వహించుచున్నది. 1970 లో ఏర్పడిన 
ఒక ఏర్పాటును అనుసరించి, ఆ ళాఖవై 1968- 
64 వరకు పెట్టబడిన పెట్టుబడిమిద 4.75% డివి 
డెండును, తరువాతి పెట్టబడి వె 6,75 డివిడెం 
డును ఈ శాఖ, కేంద (ప్రభుత్వపు జనరల్‌ రెవి 
న్యూకు పతియేటా చెల్లించవలసి యున్నది. 


సము[దములకు ఆవలనుండు దూరదేశములతో 
ఉన్న వారా సౌకర్యముల నిర్వహణమున కై ఓక 
(పత్యేక శాఖ - ఓవర్‌ సీన్‌ కమ్యూని కేషన్స్‌ సర్వీస్‌ 
అనునది _. బొంబాయిలో ముఖ్య కార్యాలయము 
కలిగి పనిచేయుచున్నది. దీనికి సంబంధించి బొం 
బాయి, కలకత్తా, మదాసు, న్యూ ఢిల్రలలో ఉన్న 
అంతర్జాతీయ ద్వార కెందముల ద్వారా సము[దో 
త్తర దేశములకు టెలిగ్రాఫ్‌, టెలిఫోన్‌, ఇలెక్స్‌, 
రేడియో - ఫోటో సౌకర్యముల సంబంధము 
భారత దేశమునకు లభించుచున్న ది, 1971 లో 
పూనా సమీపమున ఆర్వీ వద్ద నెలకొల్పిన కృతిమ 


రిల [పపంచ రాజ్య సర్వ స్వము 


ఉప్మగహ భూ స్థావరము (విక్రమ్‌) నుకూడ ఈ 
ఓవర్‌సీస్‌ కమ్యూనికేషన్‌ సర్విస్‌ ఉపయోగించు 
కొని, హిందూ మహాసముదముపై కుదురుకొనిన 
ఇం'టెల్‌సాట్‌ 111 ద్వారా విదేశములతో సంబంధ 
మును ఏర్పరచు కొనినది. ఇట్టి ఉపగహ భూస్థా 
వరమే వేరొకటి డెహోడూన్‌లో 1977లో నెల 
కొల్ప బడినది, 


రేడియో |పసారము భారత దేశమున తొట్ట 
తొలుతగ 1924 లో మదానున |పెసిడెన్సీ 
రేడియోక్రబ్‌ చేత మొదలిడబడినది. కాని కొన్ని 
ఆర్థిక పు ఇబ్బందుల వలన 1927లో ఆ క్లబ్‌ 
పసారములను మానివేసినది. అంతట ఒక (పయి 
వేటు సంస్థయొక్క- యాజమాన్యమున 1927 లో 
బొంబాయి కలకతా నగరములందు [పసారములు 
మొదలై నవి. భారత |పభుత్యము 1980లో ఈ 
'కేర్యదములను స్వాధీనము చేసికొని, తంతి తపాలా 
శాఖవారికి అప్పగించినది. ఆ శాఖ దినిని “ఇండియన్‌ 
(బాడ్‌ కాస్టింగ్‌ సర్వీస్‌ అను పేర కొంతకాలము 
నిర్వహించినది; 1986 లో దీనిపేరు ఆల్‌ ఇండియా 
రేడియోగను, చివరకు 1967 లో “ఆకాశవాణి” 
గను మార్చ్పొంది, తదాదిగ ఆకాశవాణి అను పేరు 
తోనే వ్యవహరింప బడుచున్నది. దేశమునకు 
స్వాతం[త్యము లభించు నాటికి (1947), దేశము 
నందంతట ఆరు సైషనులు మ్మాతమే ఉండినవి. 
ఇపుడు (1976) 71 స్టైషనులు పనిచేయుచున్న వి. 
ఇవి గాక మూడు సహాయక స్టూడియో కేంద 
ములు వాదోదర, దర్భాంగ, కశాంతినికేతనములలో 
కలవు; “వీనికి తోడుగ వివిధ భారతి వ్యాపార 
కేందములుగ చండీఘర్‌, కాన్ఫూర్‌ లలో రెండు 
సైషనులు పనిచేయచున్నవి. దేశపు |పముఖ 
సాంస్కృతిక, భాషా మండలముల అన్నింటి అవ 
సరములకు ఈ స్టేషనులు తోడుపడుచున్న వి, 
దేశీయ (పసారములకై , చ స్టేషనులలో మొత్తము 
మీద సంవత్సరమున 270 వేల గంటల కాలము 


(అనగా రోజునకు 740 గంటల కాలము పైగా) 
విసయుక్త మగుచున్నది. భారతదేశపు వివిధ 
భాషల వారికి ఈ |పసారములు అందుబాటులో 
ఉండుటకై, |పసార కార్యక్రమములు 20 ముఖ్య 
భాషలలోను, దాదాపుగ 100 మాండలిక అత్యల్ప 
సంఖ్యాక భాషలలోను [పసారితములు ఆగు 
చున్నవి. ఇవిగాక విదేశములకు ఉద్దేశితములగు 
పసారములు కలను; ఇలదు 16 విదేశీయ భాష 
లును, 8 దేశీయ భాషలును వినియ కములు; 
ఇట్టి వానికై మొత్తముమీద దినమునకు కలి గంటలు 
పసారములు జరుగును. అన్ని స్టైషను లందును 
కలసి 141 (టాన్‌ స్క్మిటర్హు కలవు; వీనిలో 109 
మీడియమ్‌ వేవు తరగతికి చెందినవి, 


తొలుతగ, 1959 లో ఢిల్రీ నగరమున, ఒక 
టెలివిజన్‌ కేంద్రము నెలకొల్ప బడినది; ఆతరు 
వాత క్రమముగ బొంబాయి, శ్రీనగర్‌, అమృత 
సర్‌, కలకత్తా, మద్రాసు, హైదరాబాదు, గుల్బర్గా 
లలో టి. వి. కేం్య్యదములు స్థాపితములై నవి. ఇవి 
గాక పూనాలో ఒక రిలే సెంటరు పనిచేయు 
చున్నది. కాని దేశ విస్పృతికి తగినంతగ టెలి 
విజన్‌ స్థావరములు ఏర్పడలేదు; ఉన్నవాని యంద్రె 
నను తెలుపు నలుపు రంగుల (పసారమే గాని, 
తక్కిన వర్ణములలో పసారము ఇప్పటికి ఎర్చరుప 
బడ లేదు. 


ర. యాన సౌకర్యములు 


నిడివినిబట్టి చూచినపుడు ప్రపంచమున గరిష్టపు 
రోడ్డు నిడివి కలిగిన దేశములలో భారతదేశము ఒక 
టిగ లెక్కకు వచ్చుచున్నది. కాని దేశపు వి స్పృతిని, 
జన సంఖ్యాధిక్యమును దృష్టిలో పెట్టుకొని లెక్కించి 
నపుడు రోడ్డ నిర్మాణమున దేశము చాల వెనుకబడి 
యున్నదని చెప్పక తప్పదు; | పస్తుతపు లక్క 
లనుబట్టి దేశమున 100 చ.కిమీ, వై శాల్యపు 
[ప్రాంతమున సగటున 15 కిమీ. ల నిడివిగల 


భారతదేశము రిల్పిల్ర్‌ 


రోడ్డు కలవు; ఇక జనసంథ్యా దృష్టిలో లక్ష 
ప్రజలు వసించు ప్రాంతమున సగటున రోడ్డు 
నిడివి 75 కీమీ మా|తమే.  యూరపియ దేశము 
లతో పోల్చినపుడు ఈ పరిస్థితి చాల హీనముగ 
కన్పట్టును; అందేకాదు; కడకు ఫిలిప్పీన్స్‌, 
శ్రీలంక వంటి కొన్ని వర్ధమాన రాజ్యములును ఈ 
దేశము కన్న, రోడ్డ నిర్మాణమున చాల ముందంజ 
వేసినవి. పిలివీన్స్‌లో 100 చ. కిమీ.కు సగ 
టున రోడ్డు నిడివి 18.68; లక్ష ప్రజలకు ఉప 
యోగించు సగటు రోడ్డు నిడివి 146 కిమీ. 
దేశమున జాతీయ రహదార్ల (నేషనల్‌ హైవేస్‌) 
విషయమున కేంద |పభుత్యమే భాధ్యత వహించి 


నిర్వహించు చున్నది. 1971.72 లో ఈ రహ 
దార్హ వర్గమునకు చెందిన మొత్తపు రోడ్డ నిడివి 
28,819 కిమీ. ఇందు 55 (పముఖములగు రోడ్డు 
మార్గ ములు చేరియున్నని. స్వాతం త్య సిద్ధి అనంత 
రమున 18,000 కిమీ, ల జాతీయ రహదారుల 
వెడల్పు పెంచబడినవి; 281 పెద్ద వంతెనలు 
నిర్మింప బడినవి. జాతీయ రహదారులు గాక రాష్ట్ర 
ముల చేతను, స్థానిక సంస్థల చేతను నిర్వహింప 
బడు రోడ్డు వేరుగ కలవు. ఆయా రాష్ట్ర ముల 
వారీగా అందలి పక్కా. కచ్చా రోడ్డుల పొడవులను 
తెల్పు సంఖ్యా వివరములు దిగువ ఈయబడినవి. 


పట్టిక VI 


రాష్ట్ర ములును, స్థానిక సంన్థలును నిర్వహించు రోడ్డ నిడివి /కిమీ లలో 81-8_1978 నాటికి) 





cs న. న నల నాళ నల న నన న ననన న నం రా 


భారతదేశములోని 
రాష్ట్రములు, పక్కా రోడ్డు 

కేం. పా. పాంతములు 

ఆహ్వా . 6,474 
ఆంధ (ప్రదేశ్‌ 47,866 
ఉతర [పదేశ్‌ 87,644 
ఒరిస్సా 11,915 
కర్ణాటక 50,999 
కేరళ 27,71 
గుజరాత్‌ 94,288 
జమ్మూ-కాళ్లీరు 5,748 
తమిళ నాడు 57,608 
(తిపుర 974 
నాగాలాండ్‌ 1,085 
పంజాబ్‌ 15,106 


కచ్చా రోడ్లు మొత్తము 
21,859 80,888 
82,948 80,809 
86,217 128,861 
కీ 410 46, 825 
84,484 65,488 
96,520 124,282 
21,247 45,580 
8,599 14,847 
41,008 98,611 
2,879 ౨,858 
4,274 ర్‌,889 
6,409 21,516 


వానకి మా ర కంతా చి త మల నంత ద కాం మాన నర నమక నాననా యువతను పతన నానా నాననా ననన ద నింపాను లని నాలం నానన ననన యాలుకల 


924 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


మన జనాలను నాననా నానుడి భగానానాక రాలలో ననా డనాకాబపరబబాడననా బసవా జానంతి నటన గగాడా మాలల న్యా లావా నాకుత తాడనానికి సుమన తానా ననా నగా నాకకునునననలనునలారానుననా యనక ననుమ్నులునను 





భారతదేశములోని 
రాష్ట్ర ములు, పక్కా రోడ్డు కచ్చా రోడ్డు మొత్తము 
కేం. పా. [ప్రాంతములు 
పశ్చిమ బెంగాల్‌ 21,895 88,251 54,646 
బీహారు 81,752 79,184 110,986 
మణిపూర్‌ 1,245 7,406 8,651 
మధ్య పదేశ్‌ 94,544 ర్‌ఠీ, 027 87,5171 
మవోరాష్ట్ర 46,989 కర్‌, కర్‌రి 102,497 
మేఘాలయ 1,065 8,241 9,806 
రాజస్థాన్‌ 28,880 19,947 48,777 
హర్యానా 18,526 11,250 24,776 
హిమాచల  పబేళ్‌ 2,988 10,216 18,199 
కేంద పాలిత [ప్రాంతములు 9,889 8,500 17,889 
మొ త్రము ల 474,007 679,879 1,158,886 





కేంద్రము నిర్వహించు జాతీయ రహదారుల 
లోనే, అంతర్జాతీయ రహదారులును, సరిహద్దు 
రోడ్డును పేర్కొన దగినవి. _ పాకిసాన్‌లోని 
లాహోరుతోను, బర్మాలోని మాండలేతోను భారత 
దేశమునకు మార్గ సౌకర్యమును కలిగించు అంత 
ర్దా తీయ రహదారి భారతదేశమున అమృత్‌సర్‌ - 
ఢిల్లీ - ఆగా - కలకత్తా - గోలాఘాట్‌ _ 
ఇంఫాల్‌ ద్వారా పయనించును. ఈ రహదారికి 
అనుబంధ ళకాఖలుగ వ్యవహరించు రెండు అంత ర్జా 
తీయ రహదారులును కలవు. అందొకటి ధను 
షో్కోటి _ బెంగుళూరు _ హైదరాబాదు - గ్వాలి 
యర్‌ ద్యారా పయనించి తొలుతటి అంతర్జాతీయ 
రహదారిని ఆ|గావద్ద కలియుచున్నది. రెండవది 
థాట్మండూ నుండి బయలుదేరి తొలుతటి దానిని 
బర్హి వద్ద చేరుచున్న ది; దేశపు సరిహద్దుల భద 
తకై తగు రీతిలో ఆ |పాంతములందు రోడ్లను 


నిర్మించుటకై ఒక బోర్డు 1960 మొదలుగ కృషి 
చేయుచున్నది. ఆ రోడ్డలో ఒకటియై, హిమాచల 
చల పదేశ్‌లోని మనాలి నుండి, కాశ్మీరు నందలి 
లడక్‌ పాంతపు లే నగరమును చెరు రోడ్డు, [పపం 
చము నందలి రోడ్డ అన్నింటలో, ఎక్కువ ఎత్తున 
నెలకొనినదిగ ప్రసిద్ధము. సమ్ముద మట్టమునకు 
పైగా సగటున 4,167 మీ. ఎత్తున నుండు (ప్రదేశ 
మున ఈ రోడ్డు నిర్మితము. ఇది నాలుగు కనుమల 
ద్యారా పయనించును; ఆందొకదాని ఎత్తు 
5,486 మీ, 


దేశమున రోడ్డ నిర్మాణమునకు ధనలోపము 
లేకుండ చేయుటకై, 1929 లో సెంటల్‌ రోడ్‌ 
ఫండ్‌ వ్యవస్థాపిత మైనది. మోటార్‌ స్పిరిట్‌పై 
విధించు సుంకమున లీటరుకు 8.5 “పెసలు 
చొప్పున ఈ ఫండునకు |పతియేటా ఆదాయము 
లభించుచున్నది. ఈ ఆదాయమున 80% రాష్ట్ర 


భారతదేశము 925 


ములకును, కేంద పాలిత [పాంతములకును, వాసి 
యందు మోటారు స్పిరిట్‌ వాడకపు నిష్ప త్తిలో 
పంచబడుచున్నది. ఈ విధముగనే గాక కేంద 
(ప్రభుత్వపు దేశీయ వ్యవహార శాఖ, రహదార్హ శాఖ 
తమకు సంబంధించిన రోడ్డ నిర్వహణకై ఇచ్చు 
[గాంటుల వలన కూడ నెం టల్‌ రోడ్‌ ఫండునకు 
అదనపు ఆదాయము లభించుచున్నది. ఇరువది 
యేండ్ల (పణాళశికను (1961-81) ఒక దానిని 
రూపొందించి, దానికి అనుగుణముగ రోడ్డ అభి 
వృద్ధి కొనసాగింప బడుచున్నది. దీనిని ఆనుస 
రించి, [పణాళికాంతమునకు దేశమున ఏ వ్యావ 
సాయిక [గామమును పక్కా రోడ్డునకు 6.4 కిమీ.ల 
దూరమునకు మించిగాని, కచ్చా రోడ్డునకు 2.4 
కిమీ. దూరమునకు మించిగాని ఉండకుండు నటుల 
అభివృద్ధి సాగగలదని ఆసించబడుచున్నది. 


దేశమున తొలుతటి రైలు మార్గపు నిర్మాణము- 
బొంబాయి నుండి ఠాణాకు - 1850 లో [పారం 
భిత మైనది. 18558 లో పూర్తియై 88 కిమీ. ల 
నిడివి కలిగిన ఈ మార్గమున తొలుతటి రైలుబండి 
ఏపిల్‌ 16, 1958 న బొంబాయి నుండి ఠాణాకు 
పయనించినది. భారత దేశముననే కాదు; ఆసియా 
ఖండమున సైతము ఇదియే తొలుతటి రైలు 
మార్గము. అంతటి నుండి, (పభుత్వ (పోత్సాహ 
ముతో, వివిధ |పయివేటు సంస్థలు దేశమున పలు 
పాంతము లందు రైలు మార్గముల నిర్మా ణమున 
ముందంజ వేసినవి. కొన్ని సంస్మ్థానములును, 
స్వయముగ గాని, లేదా (ప్రయివేటు సంస్థలను 
పోత్సహించిగాని తమ [పాంతములందు రైలు 
మార్గములను ఏర్పాటు చేసినవి, స్వాతం[త్య 
సిద్ధికి పూర్వమే భారత (పభుత్వము, తన ఆధీనపు 
దేళము నందలి రైలు మార్గములను అన్నింటిని 
కొనుగోలు చేసినది. స్వాతం[త్యము లభించిన 
తరువాత సంస్థానములును భారత రాజ్యమున లీన 
మగుట వలన దేశపు మొ త్రమున ఉన్న కలి,596 


కిమీ. ల నిడివి కలిగిన రైలు మార్గము భారత 
[పభుత్వమునకు ఆదీనమయినది (1 950). 
1925 లో విద్యుత్‌ సాయమున కొన్ని మార్గము 
లందు రైలు బండ్రను నడపుట మొదలై నది, 
1978-.'/4లో మొత్తపు రైలు మార్గముల నిడివి 
60,2894 కిమీ,; ఇందు 4,191 కిమీ. ల నిడివిన 
బండ్లు విద్యుత్‌ సాయమున నడచుచున్న వి. 

రైలు మార్గముల నిర్వహణ భారత పభుత్యపు 
ఒక మం|తి ఆధ్వర్యమున నడచుచున్నది. రె ల్యే 
బోర్డు సాయమున అతడు ఈ నిర్వహణను సాగిం 
చును. 1925 మొధలుగ రై లుమార్గముల విత్త 
వ్యవహారములు. కేంద (వభుత్వపు సాధారణ 
బడ్జెటునుండి వేరుగ ఉంచబడుచున్నవి. రైలు 
మార్గముల పై [ప్రభుత్వపు పెట్టుబడిని అనుసరించి, 
ఒక నిర్ణీత రీతిలో, జనరల్‌ బడ్జెటునకు, పతి 
యేటా ఒక మొత్తమును రై ల్యేశాఖ సమకూర్చ 
వలసి ఉన్నది. 1964 వరకు పెట్టిన పెట్టుబడి వై 
42% చొప్పునను, తరువాతి పెట్టుబడి పె ర 
చొప్పునను పతి యేటా రైల్వేశాఖ ఈ రీతిగ 
చెల్లించవలసి ఉన్నది; ఇదిగాక ఏటా 12.5 
కోట్టను, అదనపు మొ త్రంగా చెల్లించు ఏర్పాటు 
సైతము కలదు. రై ల్వేశాఖయే, రైలు ఇంజను 
లను, రైలు టోగీలను నిర్మించుట క్రై మూడు కర్మా 
గారములను _ చిత్తరంజన్‌, వారణాసీ, పెరం 
బూరులలో - నెలకొల్సినది ఇందు తొలుతటి దాని 
యందు ఆవిరి ఇంజనులును, 1961 మొదలుగ 
విద్యుత్‌ ఇంజనులును తయారు చేయబడుచున్న వి; 
రెండవ దానిలో డీజెల్‌ ఇంజన్లు తయారగు 
చున్నవి; కాని ఇందలి కొన్ని భాగములు విదేశ 
ములనుండి దిగుమతి అగుచున్నవి; మూడవ 
దానిలో సాధారణ బోగీలు, డీజెల్‌ రైలు కారులు, 
ఎమిర్‌కండిషన్‌ బోగిలు నిర్మింపబడు చున్నవి. 

దేళాంతస్థములై , బోట్ల పయాణములకు ఉప 
యు క్రములగు నదీ మార్గముల మొత్తపు నిడివి 


926 [పపంచ రాజ్య సర్వస్వము 


దాదాపు 14,150 కిమీ. వీనిలో గంగానదీ, (బ్రహ్మ 
ప్వుతా నదులును, వాని ఉపనదులును; గోదావరీ 
కృష్ణా నదులును, వాని కాలువలును, కేరళలోని 
పోటు కాలువలును, ఆంధ పదేశ్‌ తమిళ నాడు 
లలో [ప్రవహించు బకింగ్‌హామ్‌ కాలువయు; గోవా 
లోని మండోనీ, జువారీ నదులును | పముఖములు. 


భారత దేశమున సమ్ముదతీర స్థలములగు రేవు 
నగరములు పది కలవు. ఆవి: బొంబాయి, కలకత్తా, 
కొచ్చిన్‌, కాండ్డా, మ।దాస్‌, మంగుళూరు, మార్మ 
గావ్‌, పరాదీప్‌, తూత్తుకుడి, విశాఖ పట్టణం. ఇవి 
గాక మధ్య తరగతికిని, చిన్న తరగతికిని చెందిన 
రేవులు మొత్తంమీద 160 కి పైగా కలవు. పెద్ద 
రేవుల అన్నింటిలో బొంబాయి యందలి హార్చరు 
చాల పెద్దది. దేశపు విదేశ వ్యాపారమున దాదాపు 
నాలుగవవంతు దీని ద్వారా నడచుచున్నది. 


ఆసియాలోని రాజ్యములందు సముద్ర నౌకల 
సంఖ్యా విషయమున, భారత దేశము రెండవదిగ 
లెక్కకు వచ్చుచున్నది: కాని (పపంచ రాజ్యముల 
లెక్క లో ఆది ఏడవ స్థానమున ఉన్నది. జూన్‌ 1, 
1976 నాటికి దేశపు వర్తక నౌకల సంఖ్య 818; 
పని మొత్తపు [ప్రమాణము 47.8 లక్షల టన్నులు; 
దేశపు మొత్తమున వీ నౌకా వ్యాపార సంస్థలు 
పనిచేయుచున్న వి, వీనిలో రెండు - షిప్పింగ్‌ 
కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, మొగల్‌ లెన్స్‌ జ 
[పభుత్వ రంగమునకు చెందినవి. తక్కినవి (పయి 
వేటు కంపనీల ఆధీనమున ఉన్నవి. (పభుత్వ 
రంగపు వానిలోని షిప్పింగ్‌ కార్పొరేషన్‌కు 105 
నౌకలు కలవు; వాని మొత్తపు పమాణము 
14.85 లక్షల టన్నులు. దాదాపుగ |పపంచపు 
(ప్రసిద్ధ సము్ముద మార్గ ములందెల్లి ఆ నౌకలు పయ 
నించుచున్నవి; అంతేగాక దేశపు తీర వ్యాపారము 
నను అందు కొన్ని పాల్లొనుచున్న వి. రెండవది 
యగు మొగల్‌ లెన్స్‌, మక్కా యాత (హజ్‌) కె. 


సోవు యాత్రికులను బొంబాయి నుండి జెడ్డాకు 
కొనిపోయి తీసికొని వచ్చుట తన ముఖ్య కార్య 
క్రమముగ గహించినది; అంతేగాక కొంకణ్‌ తీర 
మున ఆ సంస్థకు చెందిన రెండు నౌకలు వ్యాపార 
మునను పాల్గొను చున్నవి: ఆ సంస్థకు 7 నొకలు 
కలవు; వాని మొత్తపు |పమాణము 55,87 
టన్నులు. |పయివేటు రంగము నందలి నౌకా 
వ్యాపార సంస్థలలో, లక్షకు పైబడిన టన్నేజి 
కలిగినవి : 1. సింధియా స్టీమ్‌ నావిగేషన్‌ కంపనీ 
(ల్‌ లక్షల టన్నులు), ల్సి (గేట్‌ ఈస్టరన్‌ షివ్సీంగ్‌ 
కంపనీ (2.74 లక్షలు, లి. ఇండియన్‌ స్టీమ్‌షిప్‌ 
కంపనీ (1.54 లక్షలు), 4. సౌత్‌ ఇండియా 
షిప్పింగ్‌ కార్పొరేషన్‌ (1.22 లక్షలు). దేశమున 
నాలుగు నౌకా నిర్మాణ సంస్థలు - విశాఖ పట్టణం, 
కలకతా, బొంబాయి, కొచ్చిన్‌ లలో _ కలవు, 


భారత దేశమున విమాసయానము 1911 లోనే 
మొదలై నదని చెప్పవచ్చును. ఆ సంవత్సరమున 
పికెట్‌ అను (ఫెంచి పౌరుడు అలహాబాదు నుండి 
నైనీకి (10 కిమీ) తపాలును విమానములో కొని 
పోయెను. ఈ విధముగ (ప్రపంచమున తొలుతటి 
విమానపు తపాలును నిర్వహించిన ఖ్యాతి భారత 
దేశమునకు దక్కి నది. అయినను వ్యవస్థిత రీతిలో 
విమానయానము 1920 జనవరిలో మొదలై నదని 
మ్మాతమే చెప్పదగును. ఆ సంవత్సరమున 
కరాచీ - బొంబాయిల మధ్య (ప్రభుత్వపు తపాలాకై 
విమానపు సర్వీస్‌ ఆరంభమైనది. |కమముగ (ప్రభు 
త్వమున 1927 లో ఒక పౌర విమూనశాఖ ఏర్ప 
రుప బడినది. అటనట అంతట విమానాశ్రయ 
ములును, ఫ్లయింగ్‌ క్షబ్బులును ఏర్పడినవి; 
1929 లో ఇండియా - గేట్‌ [బ్రిటన్‌ ల మధ్య 
విమానయాన సౌకర్యము నెలకొల్పబడినది. 
స్వాతంత్య సిద్ధి అనంతరమున విమానయీనము 
విరివిగ వి సృృతిని పొందినది. 1949 లో రాతి 
విమానములలో తపాలాను కొనిపోవుట మొదలై వది. 


భారతిదేశీము 927 


దేశమందు పస్తుతమున విమానయానము, 
(పభుత్వ రంగమున పనిచేయు, రెండు సంస్థల 
ఆధ్యర్యమున ఉన్నది. ఇందు ఎయిర్‌ ఇండియా 
ఆనునది అంతర్జాతీయ విమానయానమును నిర్వ 
హించును; ఇండియన్‌ ఎయిర్‌ లై న్స్‌, దేశాంతర్గత 
విమాన యానములను నిర్వహించుటయే గాక, 
ఇరుగు పొరుగు రాజ్యములగు బర్మా, బంగ్లాదేశ్‌ , 
నేపాల్‌, శ్రీలంకల ముఖ్య నగరములతో కూడ 
దేశమునకు యాన సోకర్యమును క ల్పించుచున్నది. 


ఎయిర్‌ ఇండియా వలన భారత దేశము నుండి 
29 విదేశములకు వాయు మార్గమున రాకపోకల 
వసతులు కలవు. భారత దేశమునకు ఆఫ్‌ఘనిస్తాన్‌, 
ఆస్టేలియా, బెల్జియం, బర్మా, జెకోస్టోవాకియా, 
ఈజిప్ట్‌, ఇతియోవియా, పశ్చిమ జర్మనీ, ఫిజీ, 
ఫాన్స్‌, హంగరీ, ఇండోనీసియా, ఇరాన్‌, ఇరాక్‌, 
ఇటలీ, జపాన్‌, కెన్యా, కువాయిట్‌, లెబనాన్‌. 
మలేసియా, మారిషస్‌, నేపాల్‌, నెదర్‌లాండ్స్‌, 
పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌, హపౌదీ ఆరీబవియా, సింగ 
పూర్‌, (శ్రీలంక, స్వీడెన్‌, స్విజర్‌ లాండ్‌, టానే 
నియా, తాయ్‌లాండ్‌, ఉగాండా, యునై టెడ్‌ కింగ్‌ 
డమ్‌, యు. సే. సోవియెట్‌ రష్యాలతో విమాన 
యానపు ఒడంబడికలు కలవు. 


దేశమున నాలుగు అంతర్జాతీయ విమానా|శ 
యములు = బొందాయి (సాంతా కుజ్‌), కలకతా 
(డం డం), ఢిల్రీ (పాలం), మ।దాస్‌ (మీనం 
బాకం) లలో కలవు. భారత దేశపు విమానములే 
కాక, భారత దేశము ద్యారా పయనించు వివిధ 
విదేశీయ విమానయాన సంస్థలును ఈ విమాన్నాశ 
యములను వాడుకొనుచున్న వి, ఇవిగాక, దేశమున 
[ప్రముఖ నగరములందు 84 విమానా|శ్రయములు 
కలవు. ఇందు 15 ఆక్రోయములలో రాడారు 
వసతులు కలవు. పౌర విమాన యానమునకు తగు 
పైలటులను తయారు చేయుటకు అలహాబాదునను, 


హైదరాబాదు వద్దనున్న నాదర్‌ గుల్‌ వద్దను రెండు 
విమానయాన శిక్షణ సంస్థలు కలవు. 


ఎయిర్‌ ఇండియాకు బోయింగ్‌ తరగతిలో 
రెండు రకములకు చెందిన 14 విమానములు కలవు. 
ఎయిర్‌ ఇండియాకు వివిధ తరగతులకు చెందిన 
పయాణిక విమానములు 45 కలవు (1976), 


6. చరిత 


ఆతి |పాచీన కాలము నుండియు నిరంత 
రాయమగు చరితయు, సాంస్కృతిక |[పగతియు 
కలిగిన దేశములు రెండింటిలో భారతదేశ 
మొకటి (రెండవది చీనా దేశము). ఈ దేశమున 
మానవుడు నివసించుట ఎపుడు మొదలయ్యెనను 
విషయమున ఆభిపాయ భేదములు కలవు. కాని 
దకిణ దేశపు తూర్పు మైదానములందు, $తోష్ట 
పగిస్థితుల అనుకూల్యమువలన ఆదిమ భారతీయుడు 
రూపొంది, [క్రమముగ ఉత్తరమున పంజాబ్‌ 
వరకు పయనింప గలిగెనని పండితులలో పలువురి 
ఆభి పాయము. ఆంధ్ర|పదేశ లోని బిల్ల సుర్గపు 
పరిసరములందు శిలాయుగ కాలపు మానవా వాస 
ములు కననై నవి. ఇట్టుశే హిమవత్సర్యత పాదపు 
సోన్‌ నదీ లోయ యందును ఆ యుగపు మానవా 
వాస చిహ్నములు కాన్సించినవి. 


(ప్రపంచపు | పాబీన నాగరికతా కేం దములలో, 
ఒకటిగ పేరుగన్నది సింధు నదీ |పాంతము, ఈ 
పాంతమున |క్రీ. పూ. 8000 పరిసరములలోనే ఒక 
వికసిత సంస్కృతి నెలకొనినటుల |తవ్యక ముల 
వలన స్పష్టమైనది. పాకిస్తాన్‌లోని మొహొంజా 
దారో మొదలగు పాంతము లందును, భారతదేశపు 
కాలీబంగన్‌, లోతాల్‌, రూపార్‌ మొదలగు పదే 
శము లందును ఈ [తవ్వకముల వలన, ఆనాటి 
కోటల భవనముల వాస్తు నిర్మాణ విశేషములును, 
అజ్ఞాతమగు ఒక లిపిలోని వాతలు కలిగిన ముది 
కలును కానవచ్చినవి. భారత ఉప ఖండమున 


928 (పపంచ రాజ్య సర్వస్వము 


పశ్చిమ భాగమున సిమ్లా మొదలుగ గోదావరి 
తటము వరకున్న విసృత భూమియందు ఈ నాగరి 
కత కుదురుకొని యుండినటుల స్పష్టమైనది. 


ఈ సింధు నాగరికత ఈజిప్ట్‌, సుమేర్‌, |పాబిన 
చీసీయ నాగరికతల కన్నను [పాన తరమని 
కొందరి అభి పాయము; సమకాలిక మని కొంద 
రనెదరు. ఇచటి తవ్వక ములందు కన్పట్టిన ముది 
కలు మొదలగు వానిపైని లిపి నేటికిని దురవగాహ 
ముగ ఉండుట వలన, ఆనాటి విషయములను 
మనము సరిగ గు రెరుగజాల కున్నాము. భూమి 
పొరల లెక్క.నుబట్టి చూడ అచటి తొలుతటి నగ 
రము |కీ.పూ. 8750 నాటికే రూపుగొనెనని 
తెలియవచ్చుచున్న ది. అచటి |పజలు నగర నిర్మాణ 
నై పుణ్యమునను, నాగరక జీవనమునను అత్యుచ్చ 
స్థాయిని అందినటుల స్పష్టము. ఆ ప్రజలు ఏ 
మానవ జాతికి చెందిన వారనుటయు వివాదాస్పద 
మున ఉన్నది. కీ. పూ. 2000 దరిదాపులలో 
సింధు నాగరికత కొన్ని [పాంతములందు అంత 
రించె ననుటకు నిదర్శనములు కొన్ని కలవు. కాని 
దానిని అంతరింపజేసిన వా రెవరనుటలో కూడ 
పండితులందు ఏకాభిపాయము లేదు. ఆర్యజాతి 
భారత దేశమున కీ. పూ, 1500 పరిసరములలో 
సింధు |పాంతమున చేరెననియు వారు వచ్చుటకు 
ముందుగనే సింధు నాగరికత అంతరించి యుండు 
ననియు కొంద రనెదరు. కాని ఆర్యుల సాంస్కృ 
తిక భాండారమగు వేదములందు ఆర్యతరజాతులగు 
దస్యులతో వారు సాగించిన యుద్ధముల (పస 
క్రియు, కొందరు అనార్య _పభువులు ఆర్య బుషు 
లను ఆదరించి వారికి దానముల నొసగుటయు, ఆ 
అనార్య (సభువులను కీర్తించు దానస్తుతులును 
ఉండుట వలన, ఆర్యు లిట చేరునప్పటికి ఓక 
(ప్రాచీన నాగరికత (బహుశః సింధు నాగరికతయే) 
చైతన్య వంతముగ మనియుండినదనియు, ఆర్యులు 
ఆ నాగరికతలోని పలు విషయములును స్వీయ 


ములుగ చేసికొని, ఆ దస్య జాతులలో ఆర్య 
సంస్కృతికి |పాపకము కల్లించిరనియు భావించు 
టయే సమంజనముగ కన్పట్టుచున్నది, 

ఆర్యులు , తొలుత స పసింధు [పాంతమున 
వసించి యుండిరనుట వై దికాధారముల వలన 
సుస్పష్టము. నేటి ఆఫ్‌ఘనిస్తాన్‌ లోని కాబూల్‌నది 
మొదలుకొని, భారత దేశములోని పంజాబు నందలి 
తూర్పు సరిహద్దు వరకు గల |పాంతమే ఆ కాల 
మున స ప్ర సింధువుగ వ్యవహరింప బడినది. (ఈ 
'సింధు' పదమే పారసీకుల భాషలో వికృతి చెంది 
“హిందు అని మారి కడకు అదియే దేశమునకును, 
దేశము నందలి |పాబీన మతమునకును పేరుగ 
పరిణమించినది). నే ఆర్యులు తమ సంస్కృతిని 
[క్రమముగ తూర్పునకును దక్షిణమునకును వ్యాపింప 
జేసిరి. దామాయణేతిహాసము, ఈ ఆర్య సంస్కృతి 
వ్యాపననే తెలియజేయు చున్నదని కొందరి అభి 
పాయము. ఈ కాలముననే |దావిడశాతి అనునది 
దకిణాపథమున కొంత సంస్కృతి స్థాయిని కలిగి 
మనగలిగినను కాలక్రమమున ఆ జాతియందు 
సైతము ఆర్య సంస్కృతి తావు కల్పించుకొనినది. 
ఆ నాడు ఆర్యులందు (పకృతి దేవతారాధనయ, 
పశు హింసతో కూడిన యజ్ఞములపై ఆధారపడిన 
ఆరాధనా విధానమును వ్యా ప్రిగొని యుండెనని 
వేదములవలన తెలియనగును. ఆందుతో పాటుగ 
[పపంచ సృష్టికి ఆంతటికిని మూలాధారమగు పర 
మెళ్ళోర త తము ఒకటి కలదనియు, దానినే వారి 
వారి అభిరుచులను అనుసరించి వివిధ |పజలు 
వివిధ నామములతో వ్యవహరింతు రనియు చెప్ప 
బడినది. ఇట్టి సమరస భావన, వివిధ స్థాయిలలో, 
భారత దేశమున వివిధ |పాంతములలో వసించు 
పలు తెగలను సాంస్కృతిక ముగ ఏకికృత ము 
చేయుటకు చక్కగ ఉఊపకరించినది. ఇట్టి సాం 
స్కతికపు ఏకతతో పాటుగ రాజ్యపు ఎకతను 
సాధించుటకు కూడ కొన్ని యత్నములు జరిగినవి. 


భారతదేశము 929 


కురు పాండవ యుద్ధమును చితించు మహి భార 
తేకిహాసము ఇట్టి కృషినే వివరించుచున్నదని 
కొందరి అభ్మిపాయము. అయినను ఈ కృవి 
ఆ నాడు ఎక్కువగ ఉత్తర హిందుస్థానముననే 
సాగినది. |కీ. పూ 6వ శతాబ్దము నాటికే విశాల 
రాజ్యములను స్థాపించు ఇబ్టీ యత్నపు ఫలితముగ, 
ఆర్యావ ర్తమని ఆ కాలమున వ్యవహృతమైన ఉతర 
హిందూస్థానమున పదునారు ఆర్య మహాజన పద 
ములు ఏర్పడినవి. వీనిలో అవంతి, వత్స, మగధ 
అనునవి సా(మాజాధిపత్యమునకై పోటీపడి కృషి 
చేసినవి. కడకు, మహాపద్మనందుని కాలమున 
(కీ. పూ. 6వ శతాబ్ది) మగధ రాజ్యము బల 
వత్తరమై తక్కిన రాజ్యములను లోగొనగ, రావీ 
నది మొదలు గోదావరి వరకు, ఆరేబియా సము 
దము మొదలుకొని బంగాళా ఖాతము వరకు విశాల 
మగు మగధ సా మాజ్యము రూపుగొనినది. “ఏక 
రాట్‌' అను బిరుదును వహించి మహాపద్మ 
నందుడు ఈ సా[మాజ్యమును సువ్యవస్థితము 
చేసెను; కొలతూకములను [ప్రమాణీకరించెను. 
ఇటుల దేశమున ఒక సువ్యవస్థిత స్నామాజ్యము 
ఏర్పడు నాటికి వైదిక మతము దేశ [పజలందు 
చక్కన కాలూనకొన గలిగినది. యజ్ఞముల పై 
ఆధారపడిన ఆరాధనా విధానము ఆదరణీయ మైనది; 
తొలుత ఆర్యులందు వృ త్తిరూపకముగ ఏర్పడిన 
వర్ణ విభజన, జన్మ పె ఆధారపడుట మొదలై, 
బాహ్మణులకు ఆ వ్యవస్థయందు అగస్థానము 
ఏర్పడినది; వేదములకై ఆధారపడిన కర్మకాండయు 
విరివిగ పెరిగినది. ఈ కర్మకాండను నిరసించి, 
పరమెశ్వర తత్త్వమును జ్ఞానము నూలమున 
సాధించ వలయునను బుమలును ఆనాడు కొందరు 
ఉండిరి. ఉపనిషత్తులు అనబడునవి ఆ వాదమునే 
వివరించును. కాని అట్టి వారి సంఖ్య అత్యల్ప 
మగుటవలన వర్ణా శ మములందు ఆంధ విశ్వాసము, 
సళుహింసపె ఆధారపడిన యజ్ఞములందు నమ్మిక 


[59] 


సామాన్య [పజలందు గాఢముగ వ్యాపించినవి, ఈ 
పరిస్థితి నుండి పజలను వెలికి లాగుటకై రూపొం 
దినవె జైన, బౌద్ధ మతములు, 


జై న మతమును వెలయించినవాడు మహావీరుడు 
(కీ. పూ. 540-468); బౌద్ధమత మూల [పవ క్త 
“బుద్ధ నామమున వ్యవహృతుడగు సిద్దార్థ గొత 
ముడు (క్రీ. పూ. 560-480). వీరు |పవచించిన 
మతములందు కొన్ని విభేదములున్నను వేద పామాణ్య 
మును, పవహింసా మయమగు యజ్ఞకాండను నిర 
సించుట యందును, వర్ణవ్యవస్థ యందలి నమ్మికను 
సడలించుట యందును ఈ రెండు మతములును 
ఏకీభవించినవి. ఆహింసపై ఆధారపడి తన శీల, 
సదాచార సంపత్తిని మానవుడు వృద్ధిపరచు కొను 
నటుల చేయుటయే ఆ ఇరువురి లక్ష్యము. ఈ ఇరు 
వురు మతాచార్యులును రాజవంశములందు జన్మిం 
చిన వారలే. అయినను పలువురు [వాహ్మబణులే, 
వీరి ఉపదేశము అందలి సామంజస్యమును 
(గహించి, వారి శిమ్యలై వారి మతముల (ప్రచార 
ములకు తోడ్పడిరి. పలువురు రాజులును, [ప్రముఖు 
లును ఆ మహా పురుషులను ఆదరించిరి; కాని 
తొలుత ఆ మతములు అంతగ ముందంజవె చి 
[ప్రజలలో వ్యాపించినవికావు. కడకు కీ. పూ, 
మూడవ శతాబ్ది నాటికి పరిస్థితులు చక్కగ అను 
కూలించి బౌద్ధ మతము, దేశ విదేశములందు ఆదర 
ణను ఆర్జించినది 


మహాపద్మనందుని తరువాతి పాలకుల కాలమున 
అలెగ్జాండరు (చూ. పు. 705) భారత ఊప 
ఖండపు వాయవ్య [పాంతముపై దండయా[త 
చేసెను. అత డట కొన్ని అల్పరాజ్యములను వళ 
పరచుకొనెను. కాని తక్కిన భారత దేశములోనికి 
చొరబారుటకు ఆతని సైనికులు నిరాకరించిరి, 
తక్కిన భారత దేశమును పాలించు స్మామాట్టనకు 
[ప్రచండ "సీ నాబలము కలదని తెలియవచ్చుటయు, 


980 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఆ సెనికులు అటుల నిరాకరించుటకు కారణభూత 
మయ్యెనని ఆనాటి (గీకు రచయితల [వాతల వలన 
తెలియవచ్చుచున్నది. అపుడు భారత దేశమును 
పాలించు నందరాజుల బల |పస క్తి అది కావచ్చును. 
అలెగ్జాండర్‌ మగధ సామాజ్య ద్వారము కడనుండి 
వెనుదిరిగిపోయిన (క్రీ పూ 828) తరువాత మగధ 
సామాజ్యము కొన్ని ఆంతరంగిక కల్టోలములను 
ఎదుర్కొన వ౬సి వచ్చినది. రాజుల దుష్పరిపాలన 
వలన |పజలలో కలిగిన అసంతృప్తిని అండగ 
[గహించి రాజవంశమునకు సన్ని హితుడగు చంద 
గుప్తుడు, చాణక్యుడను రాజ్యతం త జ్ఞాని సాయమున, 
తిరుగుబాటును లేవదీసి కడకు స్నామాజ్యమును వశ 
పరచు కొనెను (కీ. పూ. 8282) ఈతని వంశమె 
మౌర్య వంశము అను పేర చార్నితక ,పసిద్ధిని 
ఆర్జించినది. నంద్‌ రాజ్యమునే గార, [గీకులను 
జయించి పంజాబ్‌, ఆఫ్‌ఘనిసాన్‌ , బెలూచిస్తాన్‌ లను; 
అత్యంత దక్షిణ భాగమును, కళింగమును తప్ప 
తక్కిన దక్షిణాపథమును ఇతడు తన స్నామాజ్య 
మున కలుపుకొన గలిగెను. ఈతని మనుమడే 
సు పసిద్యడగు అశోక చ|క్రవ ర్తి (క్రీ. పూ. 272- 
281 ప) కళింగమును వశపరచుకొనుటకై 
ఆతడు సాగించిన యుద్ధమున ఉభయ పక్షము 
అందు జరిగిన జననష్ట మును, ర క్రపాతమును 
హింసా విధానములపట్ట అతనికి విముఖతను 
కల్పించి, బౌద్ద ధర్మమును ఆతడు అవలంబించు 
నటుల చేసినవి (కి. పూ. 261). తదాదిగ, పర 
ధర్మ ములయెడ అసమాన సహిష్టుతను (పదర్శించు 
చునే, బౌద్ధమత ధర్మ [ప్రచారము తన రాజ్య 
ముననే గాక, విదేశము లందును సాగునటుల 
ఆయన ప్రోత్సహించి, ఆ నాటి నాగరక [పపంచ 
మున అత్యధిక భాగమున ఆ మతమును వ్యాపింప 
జేసెను, విజయమును పొందియు తనంతగ తానే 
రణభేరి ఘోషను నిరసించి, ధర్మఘోషను ఆద 
రించి, ధర్మవిజయమునే ముక్యాదర్శముగ 


[గ్రహించి ఆచరణలోనికి దానిని కొనిరాగలిగిన 
చ్యకవర్రి, ప్రపంచ చరి తలో, అత డొకడు తప్ప, 
వేరొకడు కన్పట్టడు. బౌద్ధ ధర్మ |పచారమున 
కును, రాజ్య పరిపాలనా రీతికై (పభుత్వోద్యోగు 
లకు తగు సూచనలను ఇచ్చుటకును, |పజలకు 
సాధారణ నైతిక ధర్మములందు నిష్టను కలిగించు 
టకును, సా మాజ్యము నందు  అటనట పలు 
[పాంతములందు కిలా శాసనములను ఆయన సంస్థా 
పిప జేసెను; అవి అన్నియు, ఆ కాలపు (పజ 
లకు సుజ్ఞాతమగు (పాకృత భాషలో [వాయబడి 
నను, ఆయా [పాంతములందు వాడుకలో నుండిన 
లిపులలో |వాయబడినవి; ఇందులకై సామాజ్యపు 
అతి వాయవ్య [పాంతమున గీకు లిపిలోను, పశ్చిమ 
పాంతమున ఖరోష్టి లిపిలోను, తక్కిన సా్మామా 
జ్యమున బాహ్మీ లిపిలోను ఈ శాసనములు 
రూపొందింప బడినవి. దేశమునందు ఆటనటి, 
బౌద్ధమత పవిత స్థలములందు శిలా సంభములను 
ఆయన నెలకొల్ప జేసెను. వాని యందలి శిల్ప 
రమ్యత ఈ నాడును పలువురి మన్ననలను అందు 
కొను చున్నది, అట్టి ఒక శిలా స్తంభము నందలి 
ధర్మచ క చిహ్నపు (ప్రతిరూపమే నేటి భారత 
జాతీయ పతాక లాంధనముగ ఆదరితమై, 
నిరంతరముగ, భారతీయ సంస్కృతి యందు కన 
వచ్చు ఏకతను (పన్ఫుటము చేయుచున్న ది. 


ఆకోకుని తరువాతి పాలకులు [క్రమముగ బల 
హీను లగుటవలన మౌర్య స్నామాజ్యము తన పతి 
ష్టను కోల్పోవగా, దేశమున వివిధ సామంతులు 
(పబలులైరి. కొందరందు కొన్ని విశాల భాగము 
లను ఆ కమించుకొని సా[మాజ్యములను ఏర్పరచు 
కొనిరి. అట్టి వారిలో ఆంధ సాతవావానులు 
(ప్రముఖులు. క్రీ.పూ. 28 మొదలుగ దాదాపు 
రెండు వందల సంవత్సరములు దక్షిణాపథమును, 
ఉత్తర హిందూస్థానమున కొంత భాగమును వీరు 
ఫాలించిరి. కాని వీరి పాలనా క్రాభముననే పళ్ళిమ, 


భారతదేశము 981 


వాయవ్య భారతములు [గీకుల, శకుల, పహ్హవుల, 
కుషానుల దాడులకు గురియైనవి. ఇందు శక, పహ్హూ 
వులు ఆంధ సా[మాజ్య పతనమునకును కొంత 
వరకు కారణభూతులై రి. |గీకులు ఆనేక మాండ 
లిక రాజ్యములను పాలించి, కడకు శక, కుషానుల 
ధాటికి చరి తనుండి ఆంతర్హితులై రి. కుషానులలో 
[ప్రముఖుడు కనిష్కు డు. ఇతడు ఉత్తర హిందూ 
స్థానమున అత్యధిక భాగమును పాలించెను. క్రీ, శ. 
ఒకటవ శతాబ్దికి చెందిన ఈతని పట్టాభి షక కాలమే 
శక వర్షకాల గణనలో తొలుతటి సంవత్సరము 
(కీ. శ. 78) గ లెక్కకు వచ్చెనని కొందరి అథి 
[ప్రాయము; కాని ఇది వివాదాస్పద విషయము. 


| కీ. శ. తొలుతటి రెండు శతాబ్దములు ముగియు 
నాటికి భారత దేశము, చాల చిన్న మాండలిక 
రాజ్యములుగ విభ క్రమెనది; ఆయినను దేశమున 
ఒక విధమగు సాంస్కృతిక ఐక్యము సర్వత 
కుదురుకొని ఉండగలిగినది. ఆప్పటికి దేశము 
నందలి వైదిక, బౌద్ద, జైన మతములు, ఇచ్చి 
పుచ్చుకొను రీతివలన బహుధా రూప విక్కతులను 
పొందినవి. వైదిక మతము యజ్ఞము అందలి 
కర్మకాండను చాలవరకు త్యజించి, భక్తి మార్గము 
నకు పాధాన్యము కలిగిన పౌరాణిక హిందూ మత 
ముగ మారుచుండినది; బౌద్ధ మున మహాయాన 
సంపదాయమును, బుద్ధదెవుని మూర్తిని ఆరాధించు 
టయు _ ఎక్కువగ ఆదరణీయము లైనవి; జైన 
మతముకూడ విగహారాధనను (పోత్సహించినది. 
ఈ మూడు మతముల వారును దేవాయతనములను 
నిర్మించి, మతమును సామాన్య మానవుని ఆలో 
చనా పరిధిలోనికి కొనివచ్చుటక్షై పోటీపడి కృషి 
సేయ సాగిరి. ఇందు వలన ఒక విశిష్ట రీతిలో 
భారతీయ వాస్తు. శిల్ప, చితకళాది లలిత కళలు, 
ఆరాధనకు ఉపకరించు సంగీత కళయు వికసిం 
చినవి, బౌద్దులును, జె నులును అదివరకు తాము 
మత (పచారమునకై వాడెడు (పాకృత భాషలను 


ఆవల నుంచి, (బాహ్మణ మతాను యాయులతో 
పాటుగ సంస్కృృతమునే ఆ్మశయించిరి. ఈవిధ 
ముగ సంస్కృత భాష దేశమందలి అన్ని మత 
ముల వారికి అనుసంధాన భాషగ ఉపకరించి, 
దేశై క్యమునకు దోహదము చేసినది. 


కీ. శ, మూడవ శతాబ్ది మొదలుగ పదవ శతా 
బ్రము వరకు నడచిన భారరదేశ చరితను వివిధ 
రాజ్యముల మధ్య సా్యమాజ్య వ్యవస్థాపన కొరకై 
జరిగిన విసృత యత్న ముల కథనముగ పేర్కొన 
వచ్చును. ఇందులో ఉత్తర భారతమున గుప్త 
రాజులు కొంత వరకు, నాలుగవ శలాబ్ది మధ్య 
భాగమున నెగ్గి, దాదాపు రెండు వందల సంవత్స 
రముల కాలము సామాజ్యపు సుస్థిరతను కాపాడు 
కొన గలిగిరి. వీరి పరిపాలనా కాలమున సంస్కృత 
భాష ఎంతయో వర్ధిల్లినది; ఆభాషయందు నేడు 
ఉపలబ్ధమగు ఉత్తమ సారస్వతమున అధిక భాగ 
మును, పురాణములందు ఆనేకములును, ధర్మ 
శాస్త్రములు అనేక్రములును ఆనాడు రూపుగొనినవి. 
గుప్త స్నామాజ్యము హూణుల ధాటికి ఆరవ 
శతాబ్ది మధ్యభాగమున అంతరించగ, దేశమును 
అరాజక పరిస్థితులనుండి ఉద్ధరించి కాపాడినవాడు 
హర్షుడు (కీ. ద 606-647). ఆతని అనంత 
రమున ఉ త్రర భారతము మరల ఎకతను రాజకీయ 
ముగ కోల్పోయినది. కడకు |పతిహార వంశీయు 
డగు భోజుడు ఆ [ప్రాంతమున అత్యధిక భాగమును 
లోగొని చక్రవర్తి కాగలిగెను (కి. శ. 986), 
అయినను కీ. శ. ల్రి77లో ఈ సా మాజ్యము 
స్థెర్యమును కోలుపోగా, అందలి వివిధ |పాంత 


ములు స్వతం త మాండలిక రాజ్యములుగ రూపు 
గొనినవి. 12వ శతాబ్ది అంతమువరకు పరిస్థితి 
ఆ తీరుననే ఉండినది. ఆ మాండలికులు పరస్ప 
రము తగవులాడుకొనుట ఆనాడు దేశమున ఎల్టెడల 
కననగుచుండెడిది, 


982 పప పంచ రాజ్య సర్వస్వము 


ఇక దక్షిణ భారతమున 'సెతము సా|మాజ్య 
స్థాపనక్రై వివిధ రాజ్యములమధ్య ఇట్టి కలహములే 
చెలరేగినవి. ఆంధ సాతవాహన సామాజ్యము 
అంతరించిన పిదప, దక్షిణాపథమున వాకాటకులు 
పల్పవులు మొదలగువారు (పబలులె ఆధిపత్యము 
నకు పెనగులాడిర, అందు పల్లవులు క న్యాకుమారి 
నుండి కృష్ణవరకు ఉన్న (పాంతమును అత్యధిక 
కాలము పాలించిరి. ఆ పల్లవ రాజులలో సుప 
సిద్ధుడు విచిత్ర చిత్తుడని పేరొందిన మహేందవర్మ 
(క్రీ. శ. 600-6801. ప్రస్తుతము మదాసు సమీప 
మున మామల్హపురమున కననగు ఏకాశిలా నిర్మిత 
రథాలయ, గుహాలయ, నతోన్నత శిల్పములలో 
అధికభాగము అతడు  రూపొందింప జేసిన 
వియే. హాకొటకుల ఆనంతరమున దక్షిణా 
పథమున ఉత్తర భాగమునందు చాళుక్యులు 
బలవంతులై రి (కీ. శ, ఏడవ శతాబ్ది). చాళుక్య 
వంశీయడగు పుల కేసి 1, హర్షుని, నర్మద దాటి 
రాసీయకుండ నిరోధించగలిగెను. ఈ చాళుక్యులు 
దక్షిణాపథమున చాల భూమిని ఆ[కమించినను 
పల్లవ రాజులతోటి నిరంతరపు పోరాటములవలన 
బలహీనులై రి, తత్సలితముగ వారి సామంతులగు 
రాష్ట్ర కూటులు, రాజ్యమును వశ పరచుకొనిరి 
(758). రాష్ట్ర కూట రాజులలో ఒకడగు నృప 
తుంగుసి కలన (815- 880) ఆ రాజ్యము, సమ 
కాలీన పపంచ రాజ్యములలో ఓక్‌ [ప్రముఖ రాజ్య 
ముగ పేరెన్నిక పొందినది, అతని అనంతరమున 
ఆ రాజ్యపు |పతిభ సన్నగిలగ, చాశుక్యులలో ఒక 
తెగకు చెందిన కల్యాణి చాళుక్యులనువారు, రాజ్య 
మును వశపరచుకొనిరి (978). ఇంతకు కొంత 
పూర్వముననే, కృష్ణకు దక్షిణమున పల్టవ, 
పాండ్యుల అధికారమును అంతరింపజేసి చోళులు 
అధికారమును |గహించిరి. అంతటినుండి దాదాపు 
రెండువందల సంవత్సరముల కాలము దక్షిణాపథ 
సర్వాధి పత్యమునకై చోళులును, కల్యాణి చాళు 
క్యులును, పరస్పరము పోరాడిరి. వీరిలో ఎవరును 


తమ ఆశయమును సాధింపజాలక పోయిరనుట 
యథార్థ మే అయినను చోళులు మ్మాతము రాజ 
రాజ 1 (985-1016 ప), ఆతని కుమారుడు 
రాజేరద చోళ 1 (1012-1044) అను పభువుల 
కాలమున |పబలతను ఆర్జించిరి. తమిళనాడు 
మాృాత మేగాక, భారతదేశపు తూర్పుతీరమంతయు 
వారికి వశమయ్యెను; గంగాతీరమువరకు వారి 
విజయయాత్ర సాగినది; వారి నౌకాఐలధాటికి 
(శ్రీలంక, మలయా, సుమ్యతా ద్వీపరాజ్యములు తల 
యొగ్గినవి. కాని |క్రీ. శ. 1120 తరువాత చోళ 
రాజు (ప్రతిష్ట అంతరించి, తమిళ దేశమున పాండ్య 
(ప్రభువులు ఆధిపత్యమునకు రాగలిగిరి, అట్టులే 
తరువాత కొంత కాలమునకు (1190) కళ్యాణి 
చాళుక్యుల వైభవమును నామమా(తావశళిష్టము కాగా, 
ఆ |పాంతమున దేవగిరి, ఓరుగల్లు, ద్వార సము[ద 
ములు ముఖ్యనగరములుగ కమముగ యాదవ, 
కాకతీయ, హొయిసల రాజ్యములు రూపుగొనినవి. 


కీ. శ, ఒకటవ శతాబ్ది మొదలుగ పం డెండవ 
శతాబ్ది వరకు సాగన ఈ దీర్చ కాలమున, మౌర్యుల 
కాలమునందువలె, దేశమునందు అత్యధిక భాగమున 
ఒకే ఒక సా[మాజ్యము ఏదియు నెలకొన జాలక 
పోయినను, సాంస్కృతిక ఐక్యము చెక్కు_చెదరక 
నిలిచినది. భారతదేశమున సాం|పదాయికముగ 
కుదురుకొనిన వర్ణవ్యవస్థ ఆనాటి పరిస్థితులలో, 
తక్కిన ఏ దేశమునను కనరాని సాంఘిక భ|దతను 
దేశమునకు చేకూర్చినది. ఈ వ్యవస్థకు బ్రాహ్మణ 
మతము మత ధర్మపు ముదను వె చినది; బౌద్ధాది 
వైదికేతర మతములు వర్ణ వ్యవస్థకు ఆరోపింప 
బడిన మత పవ్శితతను ఎంతగ నిరసించినను, 
సొంఘికముగ దానివలన చేకూరిన భ|దతను 
గుర్తించి, దానిని నిర్మూలించుటకు మాతము 
యత్నించినవి కావు, దేశమునందలి వివిధ మండ 
లములలో రాజరికములందు ఎన్ని మార్పులు వచ్చి 
నను, సాంఘిక సంస్థల భ్యదతకు ముప్పు ఎట్టిదియు 


భారతదేశము ర్రిల్రిల్రీ 


కలీగేడిది కాదు; విద్యా సంస్థలు, పండిత పోషణ, 
కృషి, పకుపాలన, వ్యాపారాది వ్యవ హారములు 
యథారీతిగ కొనసాగ గలెడివి. అందువలన 
పజలు, రాజరికముల మార్పులతో ఏ పస కిని 
పెట్టుకొనక, రాజుగ ఉన్నవానికి శెల్లించదగు 
పన్నులను మా(తము చెల్లింపుచు స్వస్థ చిత్తముతో 
మనగలిగిరి. తత్సలితముగ కళలు, గణితాది 
విజ్ఞాన శాస్త్రములు చక్కగ వికసించినవి. ఆనాడు 
నిర్మితములై , ఈనాటికిని అటనట శిథిల రూపము 
లతో కన్చట్టు చైత్య, స్తూప, దేవాలయ, విహార 
ములు ఆ కాలమున భారతజాతి లలిత కళలందు 
సాధించిన (పగతిని తెలియజేయును; అటులే ఆ 
కాలమున రచితములగు కావ్య, నాట్యళాస్తాదులు 
సాహిత్య సంగీత, నృత్య కళలందు, భారతీయుల 
ఉత్కృష్టతను స్పష్టము చేయును. ఆ కాలముననే 
దశాంక గణితరీతి ఈ దేశమున సువ్యవస్థిత మై, 
ఇటనుండి అరబ్బుల మూలమున, యూరపునకు 
[పాకి నేటి గణితశాస్త్ర వికసనమునకు చాలవరకు 
కారణభూతమైనది. అపుడు ఆర్యభట, వరాహ 
మిహిరాదులు, జ్యోతిళ్శాస్త్రమున గీకు భారత 
సం, పదాయముల రెండింటి మెళనమును సాధింప 
గలిగిరి ఈ యుగపు అంతమున దేవగిరిలో రాజా 
స్థానమున గణకుడుగ ఉండిన భాస్కరుడు, భ్యూభ 
మణ సిద్దాంత మునకు సోపప తిక రూపమును 
క ల్పించెను. 

పెవాని అన్నింటికన్న మిన్నగ పేర్కొనదగి 
నది, ఆ కాలమున దక్షిణ ఆగ్నేయాసియాలయందు 
వివిధ రాజ్యములలో నాగరికతా వీజములను నాటి, 
భారతీయ మత సంస్కృతులను అట పరిపోషించు 
టకై భారతీయులు చేసిన కృషి. శ్రీలంక కేగాక, 
బర్మా, తాయిలాండ్‌, లావోస్‌, కాంబోడియా, 
వియెత్‌నామలకును ఆ కాలమున భారతీయ 
సంస్కృతి వ్యాపించినది. బౌద్ధ, హిందూ మత 
ములు అట వ్యాపించి, స్తూప, విహార, దేవాయతన 


ములు అట నిర్మితములై నవి, ఆ యా దేశములందు 
భారతీయ రాజవంశములకు చెందిన రాజకుటుంబ 
ములు పరిపాలన నెరపినవి ఈ వివిధ దేశములతో 
భారతీయ వర్తక సంఘములు తమ నౌకల సాయ 
మున వాణిజ్య వ్యవహారముల నిర్వ ర్రించినవి. 


కాని ఈ సాంఘిక భద్రతకు తగు రీతిగ దేశ 
మున ఒకే ఒక కేందాధికారము పాపుగ లేక 
పోవుటలోని బలహీనత, 12వ శతాబ్ది అంత మున 
దేశమునకు నష్టదాయకముగ పరిణమించినది. రాజ 
రికపు మార్పులతో సంబంధము పెట్టుకొనక [ప్రజలు 
బతుకుచుండుటవలన, ఇది నా దేశము, దిని 
అంతటి రక్షణ నా బాధ్యత అనుభా వము [ప్రజలలో 
మృగ్యమైనది. యుద్ధముచేసి, తమ [పాంతమును 
రక్షించుకొను బాధ్యత ఏ కొలది వర్గములకు 
మాతమో సం|కమించినది. భారతదేశ సంస్క 
తికి అంకితములై న రాజరికములలో మార్పులు జరిగి 
నంతకాలము, |పజలకు అట్టి మార్పులవలన నష్టము 
లేకపోయినది. కాని ఒక ఇతర సంస్కృతికి 
అంకితమైన విదేశీయ వర్గము రాజరిక మున 
మార్పును కొనివచ్చినపుడు అది సాంఘిక వ్యవస్థకు, 
భ దతకు ముప్పును కొనివచ్చుటయగాక, బాల 
కాలమువరకు కల్టోలములకు కారణభూతమై చరిత 
గతినే మార్చివేసినది, ఆ మార్చును కొనివచ్చినది 
భారత ఉపఖండపు వాయవ్యపు సరిహద్దులద్వారా 
వచ్చిన ఇస్తామిక సేనల దండయా త, 


మహమ్మద్‌ (పవ క్త (570-682) పబోధించిన 
ఇస్తాము మత ధర్మముచే (పబోదితములై న ఇస్టా 
మిక సేనలు, ఆపవక్ర పరమపదించిన ఒక 
శతాబ్దము లోపలనే పశ్చిమ యూరపున స్పెయినును, 
ఉత్తర ఆఫికాను, పశ్చిమ ఆసియాను, వళపరచు 
కొనినవి, భారత  ఉపఖండమునందలి సింధు 
రాష్ట్రము 711 లోనే ఆరబ్బుల వశ మైనను, వారిని 
అటనుండి తక్కిన భారత భూమిలోనికి చొరసీయక, 


ర్ట ప్ర (ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఆనాటి పరిసర భారతీయ పాలకులు నిరోధింప 
గలిగిరి, కాని 10వ శతాబ్దిలో భారతదేశము 
అల్ప రాజ్యములుగ విభక్తమె, పరస్పర కల్గోలము 
లతో ఆ రాజ్యములు సతమతమగుచున్న కొలమున, 
ఇస్టామిక సేనల తొలుతటి దండయా[త, ఆఫ్‌ఘ 
నిస్తాన్‌నుండి భారతదేశముపై జరిగినది (977). 
కొని అదియు, దాని తరువాత గజనీ మహమూద్‌ 
జరిపిన దండయా[తలును, దోపిడులుగ మా|తమే 
పరిణమించినవి; రాజ్యాధిపత్యమునకె ఆ దండ 
యాత్రలు చేసినవారు యత్నించలేదు. ఆఫ్‌ఘనిస్తాన 
మును ఘోర్‌ వంశీయులు ఆ|కమించుకొనిన తరు 
వాత, ఆవంశపువాడగు మహమ్మద్‌ మోరి, 
1192 లో అజ్మీర్‌ [పొంతమున పృథ్వీరా జను 
రాజ్యపాలకుని ఓడించుటతో, భారతదేశమున ఇస్టా 
మిక రాజ్య వ్యాప్తి మొదలైనది; ఆనాటి రాజ 
కుటుంబములలోని అనై క్యత, ఇస్టామిక సేనల 
విజృంభణమును సుగమము చేసినది. 18వ శతాబ్ది 
ఆరంభమునకు ఊత్తర భారతదేశ మున ముస్తిమ్‌ 
సా[మాజ్యము సుస్థిర రూపము పొందినది. దక్షిణ 
భారతదేశము మా|తము ఆ తరువాత కొంతకాలము 
స్వతం_తముగ మనగలిగినను, 14 వ శతాబ్టి ఆరం 
భమున అదియును ముస్టిములకు దక్కినది. కాని 
ఆ కాలముననే ఢిల్లీ కేందముగ ఉండిన ఈ ముస్టిమ్‌ 
సా మాజ్యము ఏకతను కోల్పోవగ, ఉత్తర భారత 
మున వివిధ ముస్టిం రాజ్యములు రూపుగొనినవి; 
ఈ అవకాశమును ఉపయోగించుకొని దక్షిణా పథ 
మున బహ్మసీ పాలకుల ఆధిపత్యమున ఒక 
స్వతంత ముస్టిం రాజ్యము రూపుగొనినది (1847). 
ఇటుల భారతదేశ మున దాదాపు అంతయు ముసి ముల 
వశముకాగా, |పొచీన దేశీయ సంస్కృతిని పరి 
రక్షించుటకై విద్యారణ్యుడను మతాచార్యుని | పోత్సా 
హాశీర్వాదములతో, తుంగభ దా నదీతీరమున విజయ 
నగర సా(మాజ్యము హరిహర బుక్కరాయలచే 
సంస్థాపితమైనది (1885), [క్రమముగ ఈ హిందూ 


రాజ్యము కృష్ణకు దిగువగల భూమిని ఆంతటినీ 
తన ఆధిపత్యములోనికి కొనివచ్చి, వైదిక ధర్మము 
నకు పాపుగ దాదాపు 250 సంవత్సరములు మన 
గలిగినది. 


ఉత్తర హిందూస్థాన్‌న ముస్తిముల అధికారము 
నకు కేందస్థానమగు ఢిల్లీ యందలి సులాన్‌లు, 
16వ శతాబ్దమున, బలహీనులుకాగా, మొగల్‌ 
నాయకుడగు బాబర్‌, ఆఫ్‌ఘనిసానునుండి, దేశ 
ముపై దండె త్రివచ్చి, ఢిల్రీని వశ పర చుకొని 
(1525), అనతి కాలముననే తన రాజ్యమును 
ఉతర భారతమునందలి బహు [పాంతములకు 
వ్యాపింపజేసెను. ఈతని వంళమే మొగల్‌ వంశ 
మని వ్యవహృతము. ఈ వంశపు పాదుషాలు 
కీ. శ. 1657 వరకు (షేర్‌ షా అను ఆఫ్‌ఘన్‌ 
పాలకుడును, ఆతని వంశీయులును పాలన నెరపిన 
1540-1555 మధ్యగల కాలమున తప్ప తక్కిన 
కాలమున) దేశమును పాలించిరని చెప్పవచ్చును. 
భారతదేశ చరితలో [పముఖ పాతను నిర్వహించిన 
మొగల్‌ సామాట్టలలో అక్బరు (1655-1605 ప.) 
గణనీయుడు. మత సహిష్టుతకు పేరొందిన ఆ 
చక్రవర్తి హిందూ, ముస్టిము (ప్రజలు, పరస్పరావ 
గాహనతో, ఏక (పజానీకముగ రూపొందుటకు కృషి 
చేసెను. ఈతని సా[మాజ్యమున, దక్కనునందలి 
రాజ్యములు చేరకున్నను, ఆ కాలముననే దక్కును 
లోని ముస్టైం రాజ్యములు, పొరుగునఉన్న ఏకైక 
హిందూ రాజ్యమగు విజయనగర రాజ్యమును ఓడిం 
చినవి (1565). తరువాత ఆ విజయనగర 
రాజ్యము, ఏదియో ఒక తీరున, దక్షిణ దేశమున 
కొంతకాలము మని కడకు ఆంతరించినది (1678). 
ఇందువలన 16 వ శతాబ్ది అంతమునకు దాదాపుగ 
భారతభూమి యంతయు ఇస్తా మిక పాలకుల వశ 
మయ్యెను. మొగల్‌ పాలకులలో ఆరవవాడగు 
కొరంగబీబు సమర్థుడగు రాజ్యతం త వేత్తయే 
అయినను మత ఛాందసుడు, ఈతడు స్నామాజ్య 


భారతదేశము ర్రిల్లీక్ర 


మును భరతఖండపు దక్షిణ భాగమునకు సైతము 
వ్యాపింపచేసినను, తన మతాంధతవలన హిందూ 
[పజానీకపు ఆదరణను కోల్పోయెను. ఈతని 
కాలముననే మహారాష్ట్రలు శివాజీ నాయక త్యమున 
సుసంఘటితులై, సా[మాజ్యపు భ|దతకు భంగ 
మును కలిగింప సాహసించిరి; ఉత్తర దేశమున, 
రాజపు తులలో పలువురు మొగలులకు విరోధు 
లైరి. ఇట్టి క్లిష్ట పరిస్థితులలో జౌరంగబీబు మర 
జించగ (1707), సామాజ్యమందలి సేనానులు, 
బలవ త్తరులై , అధికారము కొరకు పెనగులాడిరి. 
ఆ పినగులాటలో బలవంతుని చేతి కీలుబొమ్మగ 
ఢిల్తీ యందలి పాదుషా వర్తించుచుండెను. ఇక 
దక్షిణ భారతమున, శివాజీ చూపిన మార్గమును 
అనుసరించి, అతని మరణానంతరమున (1680) 
మహారాష్ట్రులు దేశ భక్త్యుత్సాహ ములతో పురోగ 
మించి, దేశపు తక్కిన భాగములను వశపరచుకొని, 
దేశమున ఏకరాజ్యమును తమ ఆధిపత్యమున నెల 
కొల్పుటకు కృషిచేసి, కొంత విజయమును సాధిం 
చిరి. కాని, ఈ పరిస్థితిలో ఆఫ్‌ఘనిస్తాన్‌ పాలకు 
డగు ఆహమద్‌షా అబ్దాలీ, దేశము వై దండె త్తివచ్చి, 
భారతీయ ముస్థ్రిమ్‌ పాలకుల సాయముతో, పాని 
పట్టువద్ద జరిగిన యుద్ధమున, మహారాష్ట్ర బలము 
లను ఓడించెను (1761). తత్సలితముగ మహా 
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట సన్నగిలి, వివిధ 
[పాంతములందలి మహారాష్ట్ర మాండలికులు దాదా 
పుగ స్యతంతులైరి; పంజాబున, నానక్‌ అను 
మతాచార్యునిచేత 15వ శతాబ్దిలో (పవ ర్తితమైన 
శిర్కు మతమునకు చెందినవారలు, ఈ కాలమున 
సుసంఘటితులై, పంజాబున రాజ్యమును నెలకొల్పి 
స్వతంతులుగ వ్యవహరింపసాగిరి, ఇటుల 18వ 
శతాబ్ది చరమపాదమునాటికి, దేశమున నామ 
మాతపు మొగల్‌ పాదుషా ఆధిపత్యమున, వివిధ 
రాజ్యములు ఎర్చడి, దేనికది స్వతంతముగ వ్యవహ 
రింపసాగగ, దేశమున రాజకీయెక్యము శూన్యమైనది. 


ఈ పరిస్థితులు, (బిటిష్‌వారికి, ఇట తమ (పభుత్వ 
మును నెలకొల్పుటకు చక్కగ ఉపకరించినవి, 
15 వ శతాబ్ది ఆంతమున భారతదేశమునకు, 
సముుద మార్గమును పోర్చుగీజువారు కనుగొనినది 
మొదలుగ, పలు యూరపీయ దేశముల వర్తక 
సంఘములు, పోర్చుగీజులను అనుసరించి తక్కిన 
[పాచ్యదేశములందువలెనే, భారతదేశమునను వర్తక 
స్థావరములను నెలకొల్పుకొన సాగినవి. వర్తకము 
నకై ఇటుల సాగిన పోటీలో, భారతదేశమునకు 
సంబంధించినంతవరకు, 17వ శతాబ్ది ఆంతము 
నకు, తక్కిన యూరపీయ దేశముల వర్తక సంఘ 
ములను ఆవలకు (దోచి, (థెంచి, |విటిష్‌ వర్తక 
సంస్థలు మాతమే నిలవగలిగినవి, ఆనాటి భారత 
దేశపు పరిస్థితులలో, దేశీయ రాజుల కలహములలో 
జోక్యము వహించి, ఈ వర్తక సంఘములు కొంత 
రాజకీయ బలమును ఆర్జించుటకు అవకాశము కల 
దని తొలుత |ఫెంచివారు గు ర్రించిరి. కాని అనతి 
కాలముననే (ఫెంచివారిని కడకు తోచి, బీటిష్‌ 
వారికి చెందిన ఈస్ట్‌ ఇండియా కంపనీ అను వర్తక 
సంఘము ముందునకు రాగలిగినది. 1757 లో 
జరిగిన ప్లాసీ యుద్ధమున విజయమును సాధించిన 
ఈ కంపనీ, బెంగాలన తొలతగ రాజకీయ స్థాన 
మును ఆర్టించి, 1766లో ఉతర సర్కారులను, 
1792లో మైసూరును వశపరచుకొనినది. పేరునకు 
టిటిష్‌వారు ఢిల్లీ పాదుషా ఆధిపత్యమును మన్నించి 
నను, సర్వ స్యతం తులుగనే వ్యవహరించిరి. వారికి 
ఆనాడు (పతిస్పర్థులుగ మహారాష్ట్రులు మా(తమే 
ఉండగలిగిరి. కాని మహారాష్ట్రలలోని ఆంతఃక లహ 
ములు కంపనీ |పభుత్యమునకు చక్కగ ఉపకరించి 
నవి. కడకు 1818కి మహారాష్ట్రులను ఓడించి, 
ఈస్ట్‌ ఇండియా కంపెనీ, దేశమున సర్వం సహాధి 
కారమును (గహించినది; అప్పటికి నిలిచియున్న 
పాదరాబాదువంటి రాజ్యములు, సైనిక సహకార 
ఒడంబడిక లద్వారా ఆ కంపనీ సర్వాధికారమును 


986 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


అంగీకరించి మనగలిగినవి; ఢిల్రీయందలి మొగల్‌ 
పాదుషా నామమ్శాతపు దర్భారుతో, కంపనీ 1పభు 
త్వమునకు వశుడై ఉండెను. 


పె పరిస్థితులలో దేశమును స్యతం|త్రము చేయు 
టకు, కంపనీవారి, ఆధిపత్యమున పనిచేయు కొన్ని 
దేశీయ సేనలు పూనుకొనినవి. వీరికి మహారాష్ట్ర 
నాయకుడగు నానాసాహెద్‌ మొదలగువారి సహ 
కారము లభించినది; మొగల్‌ పాదుషాయగు బహ 
దూర్‌షా సానుభూతియు వారి పక్షమున ఉండినది. 
కాని శిక్కులు మొదలగు ఇతర ఉత్తర హిందూ 
స్థాసీయులేగాక, దశ్నిణ భారతమున హైదరాబాదు 
మొదలగు సంస్థానముల పాలకులును |బిటిష్‌ వారికి 
ఆండగ నిలిచిరి. కడకు, ఆ భారతీయ స్వ్యాతం|త్ర 
[ప్రథమ సం[గామము విఫలమైనది (1857). దేశ 
సేవకులు ఎందరో తమ [పాణములను కోల్పోయిరి. 
విజయమును సాధించిన (బిటిష్‌వారు పాదుషాయగు 
బహదూర్‌ షాను రంగూన్‌నకు (ప్రవాసమునకై 
పంపిరి; అతడు ఆటనే అంతరించగ మొగల్‌ 
పాదుషాల వంశము నిశ్శేషమయ్యెను. అయినను 
ఈ పోరాటపు ఫలితముగ కంపనీ |ప్రభుత్యమును 
కడముట్టించి, |బిటిష్‌ దేశపు రాణియగు. విక్లోరి 
యాయే భారతదేశపు స్నామాజ్ఞిగ సర్వాధికారము 
లను (గహించినది. (బిటిష పాలకుల పక్షమున 
రాజ |పతినిధి పాలించట 18568 లో మొదలై నది. 
ఇటుల 1947 వరకు బిటిష్‌వారి పాలన దేశమున 
సాగినది. 


(బిటిష్‌వారి పరిపాలనా కాలమున, తమ 
సాామాజ్య పటిష్టత క్రై వారు చేసిన కొన్ని పనుల 
వలన, దేశమున రాజకీయెక్యము తిరిగి నెలకొన 
గలిగినది. ఆంగ్ల విద్యాభ్యాసమువలన దేశీయులలో 
కొందరికి అధునిక విజ్ఞానకాస్త్ర, రాజకీయ భావన 
లతో పరిచయము కలిగినది. ఇంగ్లండ్‌ నందువలెనే 
తమ దేశమున సైతము [పజలకు బాధ్యత వహించు 


(ప్రభుత్వము ఏర్పడవలయునను ఆకాంక్ష వీద్యా 
వంతులలో |పబలినది; విశాల హృదయులగు 
కొందరు ఆంగ్రేయులును దీనికి దోహదము కలుగ 
జేసిరి. దీనికి ఫలితముగ 1రిరికలో ఇండియన్‌ 
నేషనల్‌ కాం గెస్‌ (భారత జూతీయ కాం్టగెస్‌) 
వ్యవస్థాపిత మైనది. తొలుత పాలకులకు, విజ్ఞాపన 
లను సమర్పించి కార్యసాధన చేసికొన వీలగు 
వేదికగ ఉపకరించిన, ఈ కాం[గెస్‌న 20వ శతా 
బపు తొలి దశకమున, బ్రిటిష్‌వారిని ధిక్కరించ 
గలుగు తీ వవాదులకు స్థానము లభించినది. |బిటిషి 
వారియెడల కలిగిన ఈ నిరసనను ఫలధాయక మగు 
రీతిలో వ్యవస్థీకరించి, 1920 మొదలుగ కాం[గెస్‌న 
నాయకత్వము వపొంచి, దేశపు స్వాతంత్య పోరా 
టమును నడిపినవాడు మోహన్‌దాస్‌ కరంచంద్‌ 
గాంధీ (1869-1948). “మహాత్మ' అను ఉప 
నామముతో (పసిద్ధి వహించిన ఆ నాయకుడు 
నిదాణమై ఉండిన జాతిని మెలుకొల్పగలిగెను. 
సత్యాహింసలమపై ఆధారపడిన సత్యాగహమను 
కొం[గొత్త పోరాటపు విధానమును, ఆయన రాజ 
కీయ రంగమున ఆవిష్కత ము చేసెను. పరిపాల 
కుల ద్వేషించక, పరిపాలకుల దుష్పరిపాలనను 
మాతమే ఎరుర్కొనని, కారాగార నివాసమును, 
కష్టములను, కడకు మరణమును సెతము తతృలిత 
ముగ కొనితెచ్చుకొనుటకు జంకనివాడే సత్యాగహి, 
ఇట్టి విధానమును అనుసరించిన పోరాటములను 
ఆయన 1921, 198౧, 1941, 1942 లలో నడి 
పెను; లక్షలకొలది |పజలు ఆ పోరాటములందు 
పాల్గొని, దేశమునకై. సర్వస్వమును అర్పించిరి, 
కాం గెస్‌ దేశమున బలవ త్తర సంస్థగ ఇందువలన 
రూపొందగలిగినది. కాని ఈ పోరాటములందు 
1921లో ముస్టిమలును విరివిగ పాల్గొనినను, 
ఆ తరువాత బిటిష్‌ రాజనీతి ఫలితముగ, స్వతంత 
భారతమున తమకు తగు స్థానము ఉండ బోదను 
భయము ముస్ట్రిం నాయకులలో కొందరికి కలిగినది, 


భారతదేశము ర్ట? 


ఈ అభ్మిపాయమునకు ప్రాతినిధ్యము వహించిన 
ముస్టింలిగునకు మహమ్మదాలీ జిన్నా నాయకత్వ 
మును వహించెను. కడకు దేశమును ముస్తిం, 
హిందూ పొంతములుగ విభజింపవలయునని 
ముస్తింలీగు పట్టుపట్టినది, ద్వితీయ [పపంచ యుద్ధాం 
తమునకు, బిటిష్‌ సామాజ్యపు పటిష్టత సన్న 
గిలి, ఆ [పభుత్వము |పజాందోళనకును, [పపంచ 
పజాభి|పాయమునకును తలయొగ్గి దేశమునకు 
స్వాతం|త్యమును కల్పింపవలసి వచ్చినది, ఆ సమ 
యమున దేశపు రాజకీయెక్యమును కాపాడుటకై 
కాం[గెస్‌ ఎంత కృషిచేసినను, ముస్టింలీగ్‌ ఒప్పు 
కొనకుండినందున దేశ విభజనకు కార్యగెస్‌ సైతము 
అంగీకరించినది. కడకు 1947, ఆగస్టు 15న, 
దేశము విభజితమై పడమట, తూర్చ్పునఉన్న రెండు 
[పాంతములు సమష్టిగ పాకిస్తాన్‌ అను పేరను, 
తక్కినది తొలుతటిదియేయగు ఇండియా (భారత్‌) 
అను పేరను స్వతంతములు అయినవి. హిందూ _ 
ముస్టిం మతముల పేరట జరిగిన ఈ విభజన 
యొక్క కోచనీయ పరిణామములవలన ఉభయ 
దేశములందు, తదనంతరమున దాదాపు నాలుగు 
నెలల కాలము సాగిన మత కలహములవలన, విప 
రీతముగ (పాణనష్టము కలుగుటయేకాక, పాకిస్తాన్‌ 
నుండి హిందువులలో అధిక సంఖ్యాకులు ఇండియా 
కును, ఇండియానుండి కొందరు ముస్టీములు పాకి 
సాన్‌కును తరలిపోవలసిన దురవస్థ కలిగినది. 


స్వాతం త్యసిద్ధి తరువాత భారతదేశమున 
1977 మార్చివరకు కొం[గెస్‌ పక్షమే కే్యదమున 
అధికారమును నిర్వహించినది. ఆ కాలమున తొలు 
తటి పదియేడు సంవత్సరములు |పధాని పదవిని 
నిర్వహించిన పండిత జవహర్‌లాల్‌ నెహూ 
(1889-1964) ఉదారభావ సంపన్నుడు; భారత 
దేశమున (పజాతం్యత గ ణరాజ్యమునకు స్థిరములగు 
పునాదులను ఆయన నిర్మించెను. [పణాళికా బద్ధ 
ముగ దేశము ఆర్థిక పురోగతిని సాధించుటకు 


ఆయన మార్గములను ఏర్పరచెను. ఆతని అనంతర 
మున లాల్‌బహదూర్‌ కాన్ర్రీ 11 నెలలు |పధానిగ 
పనిచేసిన తరువాత, జవహర్‌ లాల్‌ యొక్క పు| తిక 
యగు ఇందిరాగాంధి |పధాని కాగల్లినది. దాదాపు 
11 ఏండ్ల కాలము ఆమె |ప్రధానిగ వ్యవహరించినది, 
ఆ కాలమున దేశము పటిష్టతను ఆర్టించినది; వ్యవ 
సాయ, పార్మిశామికోత్పత్తులందు దేశము బాలవరకు 
స్వయం సమర్థతను పొందినది. కాని, ఇతర రాజ 
కీయ పక్షములతో సౌమనస్యము ఆమె తగినంతగ 
సాధింపలేక పోయినది; ఆమె అనుసరించునవి 
నియంతృత్వ మార్గములుగ తక్కిన రాజకీయ పక్ష 
ములలో కొన్ని భావించినవి. అంతేకాదు; అంతః 
కలహములవలన కొంగెసు సెతము రెండు చీలిక 
లె నది. కడకు 19'75, జూన్‌ 12న, ఆమె ఎన్నిక 
చెల్బదని కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె రాజీనామా 
ఈయలేదని వ్యతిరేక రాజకీయ పక్షములు ఆందో 
లేవదీయ సంకల్పింపగ, ఆమె దేశమున ఆత్యయిక 
స్థితిని (యమర్జస్సీ) (పకటించి (జూన్‌ 25, 
1975), [పతిపక్ష నాయకులను పలువురను నిర్బం 
ధింప జేసినది. తరువాత 1977, జనవరి నాటికి 
వారిలో దాదాపుగ ఆందరిని విడుదలచేసి, ఎన్నిక 
లను ఆమె _పకటించినది. అంతట (ప్రభుత్వ వ్యతి 
రేక రాజకీయ పక్షమ.లలో _సముఖములగు కొన్నిం 
టిని, “జనతా అనుపేర ఏకపక్షముగ రూపొం 
దింప జేయటలో వృద్ధ స్వాతంత్ర్య యోధుడగు 
జయపకాళ నారాయణ్‌ కృతకృత్యతను సాధిం 
చెను, ఆ జనతా పక్షము ఎన్నికలలో విజయమును 
సాధించగ, ఆ పక్షపు [ప్రతినిధులు ఎన్ను కొనిన 
నాయకుడు మురార్డి దేశాయి [ప్రధాని అయ్యెను 
(24 మార్చి, 1977). 


7. పరిపాలన 


భారతదేశపు రాజ్యాంగ విధానము, రాజ్యాంగ 
విధాన పరిషత్తువలన, 26 నవంబరు, 1949 న 


988 [పపంచ రాజ్య సర్వస్వము 


ఆమోదితమై, జనవరి 26, 1950 నుండి అమలు 
లోనికి వచ్చినది ఈ రాజ్యాంగ విధానము, ఇండియా 
(భారత్‌) ను సర్వసతాక [పజాస్వామ్య గణతం|త 
రాజ్యముగ పేర్కొని, దాని పరిపాలనా సూతము 
లను విధించినది. రాజ్యాంగ విధానము సమాఖ్యా 
రాజ్య పద్ధతికి చెందినదియే అయినను, ఏకరాజ్య 
(యూనిటర్‌) పద్ధతికి చెందిన కొన్ని లక్షణములను 
కూడ కలిగియున్నది. కార్యనిర్వాహణాధికారము 
రాష్ట్ర పతి (పెసిడెంటు) యందే న్య స్త్రమైనటుల 
రాజ్యాంగ విధానమున పెర్కొ-నబడినను, “రాష్ట్ర 
పతికి, తన విధి నిర్వహణలో, తగు సలహా ఇచ్చి 
సాయము చేయుటకై , (పధానమంతి ఆధ్వర్య 
వమున పనిచేయు మం|తిమండలి ఒకటి ఉండు నని 
అందే తెలుపబడినది. రాజ్యాంగ విధానమున జరిగిన 
42 వ సవరణో వలన ఈ విషయము స్పష్టత రము 
చేయబడి, మంత్రిమండలి ఇచ్చెడు సలహాలను 
రాష్ట్ర పతి, తన విధి నిర్యహణమున, పాటించ 
వలయునని విధింపబడినది. కావున య థార్థమున, 
(పధానమం తి ఆధ్వర్యవమున పనిచేయు మంతి 
మండ లియందే కార్యనిర్యహణాధికారము న్య_్రము; 
ఈ మం,తిమండలి సమష్టిగ లోకసభకు బాధ్యత 
వహించి పనిచేయను. ఈ విధముగనే రాష్ట్రము 
లందు, కార్యనిర్వహణాధికారి గవర్నరు (రాజ్య 
పాల్‌ గా పేర్కొనబడినను యథార్థమున, ముఖ్య 
మంతి పెత్తనమున పనిచేయు మంత్రివర్గమే, 
విధాన సభకు బాధ్యత వహించి, దైనందిన వ్యవహార 
ములలో కార్యనిర్వహణను కొనసాగించుచున్న ది. 
కేంద్రము (యూనియన్‌) నకును, రాష్ట్ర ముల 
కును మధ్య అధికార విభజన, రాజ్యాంగ విధాన 
మున, స్పష్టముగ నిర్దశితము. ఇందులకై పరి 


పాలనా విషయములు మూడు పట్టికలుగ ఏభబీత 
ములు, వీనిలో 1వ పట్టికలోని విషయములపై 
యూనియన్‌ కును, రెండవ దానిలోని విషయము 
లపై రాష్ట్ర ములకును, లీ వ దానిలోని వానిపై సమ 
ష్టిగ యూనియనుకును రాష్ట్ర ములకును అధికార 
ములు కలవు సమష్టి పట్టికలో ఏ విషయము వైన 
నైనా రాష్ట్ర, యూనియన్‌ ;పభుత్యములు శాసన 
ములు చేసినపుడు, యూనియన్‌ పభుత్యపు 
చట్టమే చెల్లుబడి కాగలదు. తనకు సం[కమింపచేయ 
బడిన వానితోపాటుగ, అవశిష్టాధికారములు కేంద 
మునకే చెందుచున్నవి. 


ఇదిగాక, స్థానిక స్వపరిపాలనా విధానముకూడ 
దేశమున అమలున ఉన్నది. రాజ్యాంగ విధానము 
నందలి 40 వ ఆర్టికిలులోని నిర్భేశక సూత్రాలలో 
[గామీణ పంచాయితుల వ్యవస్థికరణకై తగు చర్య 
లను అవలందబింపవలయునని నిర్దిష్టముగ సూచింప 
బడినది. తదనుగుణముగ |పభుత్యము సాగించిన 
కృషివలన దాదాపుగ (ప్రతి రాష్ట్ర మునను గామీణ 
పంచాయితీ రాజ్యవ్యవస్థ నెలకొలుపబడి, [గామ 
పంచాయితులు, కొన్ని నిద్దిష్టాధికారములతో పని 
చేయుచున్నవి. 


దేశమున (పతి పౌరునికి ఒకే విధమగు పౌర 
స్వత్వము కలదు. భారతదేశమున జన్మించినను, 
లేదా, తలిదండులలో ఏ ఒకరై నను భారతదేశ 
మున జన్మించినను, లేదా రాజ్యాంగ విధానము 
అమలులోనికి వచ్చుటకు పూర్యమున అయిదు సంవ 
తృరములనుండి దేశమున వసించుచుండినను, అట్టి 
వానికి భారతీయ పౌరస్వత్వము లభించును; పాకిస్తాన్‌ 


రాజ్యాంగ విధానమునకు 1951 మొదలుగ పలు సవరణలు జరిగినవి. అందును, ఆత్యియిక పరిస్థితి కాల 
మన జరిగిన 88, 89, 40 42 సవరణలు రాజ్యాంగ విధానమున అతి తీ వములగు మార్పులను కొనివచ్చినవి, వీనిని 
తగు రీతిగ మరల సవరించి 1975 కు పూర్వమున ఉన్న రూపమునే రాజ్యాంగ విధానమునకు కల్పించుటకు, 1977, 
మార్చిలో కేందమున అధికారమును [గహించిన జనతా (పభుత్వము కత నిశ్నయత వహించి పనిచేయుచున్నది. 


భారతదేశము ౪89 


నుండీ వలసవచ్చినవారికి ఈ విషయమున కొన్ని 

సదుపాయములు కల్పింపబడినవి 1965 లోని 

పౌరసంత్య చట్లమువలన దేశమున పౌరస్వత్వము 
తం టు 

జన్మతఃగాని, ఆనువంశికత  వలనగాని, రిజిష్టరీ 

నమోదువలనగాని, నివాసార్హతవలనగాని లభింప 

గలదని స్పష్టికరింపబడినది. 


రాజ్యాంగ విధానమునందలి మూడవ కాండ 
వలన, పౌరులకు ఈ |కింది ఏడు పాతిపదిక 
సత్యములు లభించినవి : 1. న్యాయశాస్త్ర దృష్టిలో 
సమాన స్వత్వము, 2, స్వాతం త్యము కలిగి 
యుండు స్వత్వము, లీ, దోపిడికి గురికాకుండు 
స్వత్వము శీ. మత స్వేచ్చను కలిగియుండు 
స్వత్వము, 5. మత సంస్కృతిని, విద్యారితిని 
రక్షించుకొను స్వత్వము, 6, ఆసిని కలిగియుండు 
స్యత్యము, 7. రాజ్యాంగ విధానముద్వారా తన 
స్వత్య ములను పరిరక్షించుకొను స్వత్వము. 


ఇవిగాక రాజ్యాంగ విధానమున నాలుగవ 
కొండలో నిర్దేశక సూత్రములు కొన్ని కలవు. 
న్యాయస్థాన ములద్వారా వీనిని చెల్లింపజేసు కొను 
వసతి లేకపోయినను పభుత్వపు లక్ష్య, గమ్యము 
లను ఇవి బాగుగ తెలియజేయుచున్నవి. (ప్రభు 
త్వము తగు విధానములను అవలంబించి, ఈ [కింది 
లక్ష్యములను సాధింపవలయునని ఈ సూూతములు 
నిర్ణశించు చున్నవి : 1. పతి పౌరునికి తగు జీవిత 
వసతి; 2. దెశపు భౌతిక సాధన సంపత్తులు ఉచిత 
మగు రీతిలో చక్కగ పౌరులకు అందరికి విభజి 
తములగుట; లి. ఉత్పత్తి సాధనములును, సంప 
దయ ఏ కొలదిమందికో దక్కియిుండుటను నిరో 
ధించుట; 4. ఒకే విధపుపనికి ఒ కేతీరగు వేతనము; 
ర. తమ వయనునకు, పరిస్థితులకు తగని కృషుల 
వలన కార్మికులు తమ బలమును, స్వస్థతను 
కోల్పోకుండ, వారి బల, ఆరోగ్య పోషణను కొన 
సాగించుట; 6. [గామ పంచాయితీలను వ్యవస్థిక 


రించుట; 7. రోగ, వార్థక్య, నిరుద్యోగములవలన 
బాధ లేకుండ వసతులను కల్గించుట; 6. మానవతా 
దృష్టితో, న్యాయ శీలతతో పనికాలపు వసతులను, 
మాతృత్వ కాలపు సదుపాయములను కల్పించుట; 
9. |బతుకునకు తగిన భృతిని, సౌకర్య యుతమగు 
జీవిత [ప్రమాణ స్థాయిని కార్మికులకు అందజేయుట ; 
10. కుటీర పర్మిశమల పరిపోషణ; 11. పౌరులకు 
అందరకు ఒకే విధమగు న్యాయ సంహిత; 
12. రాజ్యాంగము అమలులోనికి వచ్చిన పదేండ్ల 
లోపున, పదునాలుగేండ్ర వయస్సు వచ్చువరకు బాల 
బాలికలకు అందరికిని నిర్బంధ ముగ, ఉచితముగ 
విద్యను బోధించు ఏర్పాటులను కల్పించుట; 
18. దుర్చుల వర్గముల - ముఖ్యముగ షెడ్యూలు 
కులముల, తెగలవారి = ఆర్థిక, విద్యా విక సనము 
లను సాధించుట; 14. (పజారోగ్య స్థాయి, జీవన 
[ప్రమాణ స్థాయి, పోషకాహార స్థాయి _ అనువాని 
పెంపుదల; 15. మత్తు పానీయముల, మత్తు దవ్య 
ముల సేవలను నిషేధించుట; 16. వ్యవసాయ, 
పశుపోషణలను ఆధునిక రీతిలో అభికృద్ధి చేయుట; 
17. కళా, చారితక దృష్టిలో అమూల్యతను 
పొందిన (పావన భవనాదులను, వస్తువులను కాపా 
డుట; 15. సార్వజనిక సేవలలో, న్యాయ, కార 
నిర్వాహక శాఖలమధ్య సంపూర్ణ విభజనను సాధిం 
చుట; 19. అంతర్జాతీయ కాంతి భదతల పెంపొం 
దించుట. 


దేశమున మొ త్తమున ఇప్పటికి న్యాయ, కార్య 
నిర్వాహక కాఖలమధ్య విభజన మాము సాధింప 
బడినది. నిర్దేశిక సూతానుగుణములగు తక్కిన 
లక్ష్యములు ఇంకను సాధింపబడవలసి ఉన్నవి, 


న్యాయశాఖ, భారతదేశపు ఆడిటర్‌ - జనరల్‌ 
అండ్‌ కంద్‌! టోలరు, పబ్లిక్‌ సర్వి సెన్‌ కమీషను _ 
అనువానికి స్వతంత్ర (పతిప త్రి రాజ్యాంగ విధానము 
ద్వారా కల్పింపబడినది. 


ర్ర0 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


దేశపు పార్లమెంటరీ పాలనా వ్యవస్థ వయోజనుల 
వోటింగు హక్కుపై ఆధారపడి ఉన్నది. 21 ఏండ్ల 
వయసునకు తగ్గని పతి ఫౌరునకును వోటు 
హక్కు కలదు; 1977 లో వోటర్గ సంఖ్య దాదా 
పుగ 80 కోట్టను చేరుకొనినది. 


వోటర్హ పట్టికను తయారు చేయించుట, పార్ల 
మెంటునకును, రాష్ట్ర శొసనసభలకును, రాష్ట్ర పతి, 
ఉప రాష్ట్ర పతి పదవులకును ఎన్నిక లను నిర్వ 
హించుట - అను అధికారములు ఎన్నికల కమీ 
షన్‌కు చెందజేయబడినవి. ఈ కమీషన్‌న ఒక 
ఎన్నికల చీఫ్‌ కమీషనరును, తగిన సంఖ్యలో 
ఎన్నికల కమీషనరులును ఉండెదరు; వీరిని రాష్ట్ర 
పతి నియామకము చేయును. ఈ ఎన్నికల చీఫ్‌ 
కమీషనరు, తన విధులకు సంబంధించినంత వరకు, 
ఎవరికిని లోబడక స్వతంతముగ వ్యవహరించును. 
ఇతనిని పార్లమెంటు మాత్రమే తొలగింపగలదు. 


దేశమున (పస్తుతమున (1977) 22 రాష్ట్ర ము 
లును, 9 కేందపాలిత పాంతములును కలవు 
(చూ: 14వ ఉప శీర్షిక). 


'కేం[దపు పార్లమెంటున లోకసభ, రాజ్యసభ 
అనబడు రెండు కక్షలు కలవు. మార్చి 1977లో 
లోక సభయందలి సభ్యసంఖ్య ల54ఉ. ఇందు ఆంగ్లో - 
ఇండియన్‌ వర్గపు (పతినిధులుగ ఇరువురను రాష్ట్ర 
పతి నియామకము చేయును. తక్కిన 542 మందిని 
ఆయా రాష్ట్ర ముల, కేంద పాలిత [పాంతముల 
వోటర్జు [ప్రాదేశిక నియో జకవర్షములను అనుసరించి 
ఎన్నుకొనెదరు. ఆ యా రాష్ట్ర ముల ,పాతినిధ్యము 
ఈ తీరుగ కలదు : అస్సామ్‌ 14, ఆం|ధ|పదెశ్‌ 
42, ఉత్తర |పదేక్‌ 85, ఒరిస్సా 21, కర్ణాటక 
౨8, కేరళ 20, గుజరాత్‌ 26, జమ్మూ-కాశ్మీర్‌ 6, 
తమిళనాడు 89, త్రిపుర 2, నాగాలాండ్‌ 1, 


పంజాబ్‌ 18, పశ్చిమ బెంగాల్‌ 42, బీహార్‌ ర4, 
మణిపూర్‌ 2, మధ్య పదేశ్‌ 40, మహారాష్ట్ర 48, 
మేఘాలయ 2, రాజస్తాన్‌ 25, సిక్కిం 1, 
హర్యానా 10, హిమాచల (పదెళ్‌ 4. కేంద 
పాలిత |పాంతములకు లోకసభలో ఈ దిగువ 
రీతిగ ప్రాతినిధ్యము ఉన్నది : ఆందమాన్‌ _నికో 
బారు దీవులు 1, అరుణాచల (పదేశ్‌ 2, గోవా- 
దామన్‌ - దయ్యూ 2, చండీఘర్‌ 1, ఢిల్లీ”, 
దాదా-నగర్‌ హవెలీ 1, పుదుచ్చేరి 1, మిజోరామ్‌ 
1, లక్షద్విప్‌ 1. 


రాజ్యసభలో మొత్తపు స్థానముల సంఖ్య 248 
(1974); ఇందులో 1ి స్థానములు కళా, వె జ్ఞా 
నిక సాంఘిక సేవా రంగములందు (సిద్ధి వహిం 
చిన భారతీయ పౌరులకు (పత్యెకింపఐడినవి; ఈ 
(పతినిధులను రాష్ట్ర పతియే నియమించును. తక్కిన 
దివి] స్థానములకు (ప్రతినిధులను రాష్ట్ర శాసన 
సభలు ఎన్నుకొనును. రాజ్యసభలో రాష్ట్ర, కేంద 
పాలిత ప్రాంతములకు ఈ దిగువ రీతిగ ,పాతి 
నిధ్యము కలదు ; అస్సామ్‌ ip ఆంధ పదెళ్‌ 18, 
ఉత్తర (పదెశ్‌ 84, ఒరిస్సా 10, కర్ణాటక 12, 
కేరళ 9, గుజరాత్‌ 11, జమ్మూ_-కాళ్ళీర్‌ 4, 
తమిళనాడు 18, త్రిపుర 1, నాగాలాండ్‌ 1 
పంజాబ్‌ 7, పళ్ళ్చిమ బెంగాల్‌ 16, బీహార్‌ 22, 
మణిపూర్‌ 1, మధ్య పదేళ్‌ 16, మహారాష్ట్ర 19, 
రాజస్తాన్‌ 10, హర్యానా 5, హిమాచల ప్రదేశ్‌ శి, 
అరుణాచల |పదేక్‌ 1, ఢిల్తీ తి, పుదుచ్చేరి 1, 
మిజోరామ్‌ 1. రాజ్యసభ నిరంతరాయపు మనుగడ 
కలది; కాని రెండేండ్రకు ఒకసారి సభ్యులలో 
మూడవవంతు ఒక [కమ పద్ధతిని అనుసరించి 
పదవీ విరమణ చేయగ, కొత్త సభ్యుల ఎన్నిక 
జరుగును. 


భారతదేశము 941 


లోకసభయొక్క. గరిష్టపు పదవీకాల పరిమితి 
అయిదేండ్లు;* కొని అంతకు పూర్ణమే అవసర 
మని తోచినపుడు, (ప్రధాని సలహాపై రాష్ట్రపతి 
లోకసభను రద్దుచేసి, [కొత్తగ ఎన్నికలను జరుప 
వచ్చును. 


లోకసభా, రాజ్యసభా సభ్యులును, రాష్ట్ర ముల 
విధానసభల సభ్యులును చేరియున్న ఒక నియోజక 
వర్గము రాష్ట్ర పతిని ఎన్నుకొనును. లోకనభా, రాజ్య 
సభా సభ్యులు చేరియన్న నియోజక వర్గము ఉప 
రాష్ట్రపతి, ఎన్ను కొనును, రాష్ట్రపతి, ఉపరాష్ట్ర 
పతులలో |పతియొకని పదవీకాల పరిమితి ఆయి 
దేండ్లు. ఆ యా పదవులకు ఎన్నుకొనబడునాటికి 
వారిలో ఏ ఒకని వయసెనను కిక్‌ ఏండ్లకు పెబడి 
ఉండవలయును. ఉపరాష్ట్రపతి ఆధికారరీత్యా రాజ్య 
సభకు అగాసనాధిపతిగ వ్యవహరించును. కొన్ని 
పరిస్థితులలో ఒక విహిత |పుక్రియను అనుసరించి 
లోకసభలో మూడింట రెండువంతుల సభ్యుల 
ఆమోదముతో రాష్ట్ర పతిని అభిశంసించి, పదవి 
నుండి తొ లగింపవచ్చును; అటులే ఉపరాష్ట్ర పతిని, 
రాజ్యసభ యందలి అధిక సంఖ్యాక సభ్యుల ఆమోద 
బలమున తొలగింప వీలగును. లోకసభయు, 
రాజ్యసభయు సమమ్షిగ పార్గమెంటు ఆని వ్యవ 
హృతములు. పార్తమెంటు సభ్యుని వయస్సు ౨0 
ఏండ్లకు తక్కు.వగ ఉండరాదు, 


లోకసభయందు అధిక సంఖ్యాక బలముగల 
నాయకుని |ప్రధానిగ, అధ్యక్షుడు నియమించి, 
అతని సలహాను అనుసరించి తక్కిన మంతులను 
నియమించును. [ప్రధాని ఆధ్వర్యవమునఉన్న ఆ 
మం! తివర్గము పార్ల మెంటునకు బాధ్యత వహించి 


పరిపాలనను నెరపును. శాసన నిర్మాణమునకు 
పార్ట మెంటులోని ఉభయ సభల ఆమోదము విధిగ 
ఉండవలయును; కాని ధనసంబంధ వ్యవహారముల 
బిల్దుల విషయమున మ్మాతము, రాజ్యసభామోదము 
లేకపోయినను, లోకసభ తనకు నచ్చినటుల వ్యవహ 
రించ వచ్చును, రాజ్యాంగ విధానమును సవరించు 
అధికారము పార్టమెంటునకు మాతమే కలదు. 
కాని కొన్ని తీరుల సవరణల విషయమున 
మాత్రము, రాష్ట్ర సంఖ్యలో సగమునకు మించిన 
రాష్ట్రములు ఆ సవరణను ధువికరించినపుడు 
మ్మాతమే ఆ సవరణ అమలులోనికి రాగలదు. 


రాష్ట్ర ములందు అన్నింటను, రాష్ట్ర పరిధిలోని 
అధికారములకు సంబంధించిన శాసనములను చేయు 
టకు విధాన సభలు కలవు. అందలి సభ్యులు 
ఆ యా రాష్ట్రముల |పజలచేత ,పాదేశక నియోజక 
వర్గములవలన ఎన్నుకొనబడెదరు. కొన్ని రాష్ట్రము 
లలో - ఆంధ్రపదేశ్‌, ఉత్తర్మపదేశ్‌, కర్ణాటక, 
జమ్మూ-కాళ్మీర్‌, తమిళనాడు బీహార్‌, మహో 
రాష్ట్రములలో - విధాన సభలకు తోడుగ విధాన 
పరిషత్‌ అనబడు కక్ష్యయును వేరొకటి కలదు. 
ఇట్టి విధాన పరిషత్తులోని సభ్యసంఖ ఆయా 
రాష్ట్రపు విధాన సభల సభ్యసంఖ్యలో మూడవ 
వంతును మించియుండదు; ఆయితే ఏ విధాన పరి 
షత్తునందును ఆ సంఖ్య 4( మందికి తగ్గకూడదను 
నియమము కలదు. విధాన పరిషత్తులోని సభ్యు 
లలో రమారమి మూడవ వంతును, ఆ రాష్ట్రపు 
విధానసధా సభ్యులు ఎన్నుకొనెదరు (అయితే 
అటుల ఎన్నుకొనబడువారు విధాన సభలో 
సభ్యులై ఉండగూడదు); ఒక మూడవవంతు 
స్థానిక సంస్థల సభ్యుల వలనను, పండెండవవంతు 


* ఈ పదవీకాల పరిమితి లోకసభ విషయముననేగాక, రాష్ట్ర విధాన సభల విషయమున నైతము ఆరేండ్డకు 
రాజ్యాంగ విధానపు 42 వ సవరణవలన  పెంచబడినది (1978). కాని తరువాత మురార్జీ దేశాయి ఆధ్యర్యవమున 
కేందమున అధికారమును |గహించిన జనతా పక్షపు _(పభుత్యము ఈ మార్చును రద్దుచేసి, యథాపూర్వ స్థితిలోనే 


ఈ పరిమితిని ఉంచుటకు కృత నిశ్చయత వహించినద్ది, 


942 [పపంచ రాజ్య సర్వ స్వము 


సెకండరీ స్థాయికి తగ్గని పాఠశాలలో పనిచేయు 
ఉపాధ్యాయుల నియోజక వర్గ ము వలనను; వేరొక 
పండెండవ వంతు నమోదైన పట్టభ్మదుల నియో 
జక వర్గము వలనను ఎన్ను కొనబడెదరు, తక్కిన 
స్థానములకు రాష్ట్రపు గవర్నరే తన మం|తివర్గపు 
సలహాపై సాహిత్య, విజ్ఞాన, కళా, సహకారోద్యమ, 
సాంఘిక సంసేవా కార్య క మములందు ఫేరొందిన 
[ప్రముఖులను నియామకము చేయును. విధాన 
పరిషత్తులోని సభ్యుని పదవీకాల పరిమితి ఆరేండ్లు; 
అయినను రెండేండ్ల కొకసారి పరిషత్తునందలి 
మూడవవంతు సభ్యులు పదవీ విరమణచేసి కొత్త 
వారు ఎన్నికయగు వసతి కల్పింపబడినది. ఈ విధ 
ముగ విధాన పరిషత్తు నిరంతరాయముగ మను 
గడను సాగించును. శెండు కక్షల కాసనసభ 
ఉన్న రాష్ట్ర ములందు, ధన సంబంధపు బిల్చుల పై 
నిర్ణయాధికారము విధానసభకు మా|తమే ఉండును. 
రాష్ట్రపు గవర్నరు, విధాన సభయందు అధిక 
సంఖ్యాక పక్షపు నాయకుని ముఖ్యమంతిగ నియ 
మించి, అతని సలహాపై తక్కిన మంతులను 
సియమించును. ఈ మంత్రివర్గము, శాసనసభకు 
బాధ్యత వహించి దై నందిన పరిపొలనను నెరపును. 
ఏధానసభ విశ్యాసమును ముఖ్యమం।తి కోల్పోవుట, 
లేదా రాష్ట్ర మన ఏవియైన ఆంతరంగిక కల్లోలముల 
వలన పరిపాలన స్తంభించిపోవుట ఏర్పడి, వెరుగ 
ఏ పార్టీయు (పభుత్వమును ఏర్పరచలేని పరిస్థితి 
ఏర్పడినపుడు గవర్నరు నివేదికపె, రాష్ట్ర పతి, 
(ప్రధాని సలహాపై రాష్ట్ర విధాన సభను రద్దుచేయ 
వచ్చును; లేదా కొంత కాలము ఆ సభను వని 
చేయని స్థితిలో ఉంచవచ్చును. అట్టి పరిస్థితిలో 
రాష్ట్ర పతియే రాష్ట్ర పాలనను స్వీకరించగ, అతని 
పక్షమున గవర్నరు, దెనందిన పాలనను నెర 
పను ఆ కాలమున శాసన నిర్మా ణాధికారము, 
బడ్జెట్‌ వ్యవహారములు పార్ణమెంటున న్య సము 
లగును. విధానసభ రద్దయిన యడల ఎన్నిక లను 


ఆరు నెలలలోపల జరుపవలెను. కాని పార్షమెంటు 
ఈ కాలమును ఒక్కొాకసారి ఆరు నెలల చొప్పున 
మూడేండ్డవరకు మాత్రము మొత్తముమీద పొడి 
గించుటకు అధికారము కలిగియున్నది. 


మై రాష్ట్ర పాలనారీతి జమ్మూ-కాన్మీరున తప్ప 
తక్కిన అన్నింట ఒకే తీరుగ ఉన్నది, జమ్మూ. 
కాళ్మీరు రాష్ట్రము మాత్రము ఒక (పత్యేక స్థాన 
మును కలిగియున్నది. ఆ రాష్ట్ర మునకు సంబం 
ధించినంతవరకు రక్షణ, రవాణా సౌకర్యములు, 
విదేశ వ్యవహారములు అను వానిపై మాతమే 
యూనియన్‌ [ప్రభుత్వమునకు హక్కు. కలదు. 
తక్కిన వాని విషయమున పార్లమెంటు చేయు చట్ట 
ములను ఆ రాష్ట్రము ఆమోదించినపుడే, అవి ఆ 
రాష్ట్ర మునకు వర్రింపగలవు. 


కేంద పాలిత [పాంతములకు సహజముగ 
మం త్రివర్గములనుగాని, శాసన సభలనుగాని కలిగి 
యుండు అధికారము లేదు. కాని ఏదైన ఒక 
కేందదపాలిత (ప్రాంతమునకు, చట్టముద్వారా, 
పార్టమెంటు ఈ అధికారమును కల్పింప వచ్చును. 
ఇట్టి ఆధికారములను గోవా-దామన్‌ -దయ్యూ, 
పుదుచ్చేరి, మిజోరామ్‌లకు పార్ణమెంటు కల్పించి 
నది. [పతి కేందపాలిత [పాంతమునను, పరిపాల 
నాధికారిగ లెఫైనెంట్‌ గవర్నరు పనిచేయును. 


దేశము స్వాతం తకమును ఆర్జించిన సమయ 
మున జాతీయ పక్షములుగ పరిగణింపదగిన రాజ 
కీయ పక్షములు రెండు _ మహత్తర వ్యాప్తి కలి 
గిన భారత జాతీయ కాం గెస్‌, అటనట కొన్ని 
ప్రాంతములందు బలము కలిగిన భారత కమ్యూనిస్ట్‌ 
పార్టీ జ మాతమే ఉండినవి. తరువాత భారత 
జాతీయ కాం గెసునుండి చీలికవలనను, దాని తోటి 
వై రుధ్యముల వలనను అంతటంతట పలు పార్టీలు 
రూపుగొనినను 1974 నాటికి ఆయా పార్టీలలో 
కొన్ని కలయికలు, కొన్ని చీలికలు జరిగినవి, 


భారతదేశము 948 


1969 లో కాం, గెన్‌ రెండుగ చీలి భారత జాతీయ 
కాం([గెస్‌ (సంస్థా), భారత జాతీయ కొం గెస్‌ (పరి 
పాలక) ఆను రెండు జాతీయ పక్షములగ రూపు 
గొనినది. కమ్యూనిస్ట్‌ పార్టీయు 1964లో చీలి 
నది; ఆ చీలికలలో భారత కమ్యూనిస్ట్‌ పార్టి, 
భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌) అనునవి 
జాతీయ పక్షములుగ పరిగణన _ పొందినవి, 
స్వతం త, భారతీయ క్రాంతిదక్‌ మొదలగువాని 
మేళనమువలన 1974లో భారతీయ లోకదళ్‌ 
జాతీయ పక్షముగ రూపొందినడి. 1951 లో రూపు 
గొనిన జాతీయ జననంఘ్‌ తదాదిగ జాతీయ, పార్టీ 
గనే లెక్కింప బడినది. 1948లో జయ పకాళ్‌ 
నారాయణ్‌ నాయకత్వమున రూపుగొనిన భారత 
సోషలిస్ట్‌ పార్టి బహురూప వికృతులను కాల[కమెణ 
పొంది, 1978 లో సోషలిస్టు పార్టీగ వ్యవస్థీకృత మె, 
జాతీయ పరిగణనను ఆర్జించినది. అయినను 1977 
ఫి|బవరిలో జనసంఘ్‌, సంస్థా కాం|గెస్‌, సోషలిస్ట్‌, 
భారతీయ లోకడశ్‌ పక్షములు జనతాపార్టీగ మేళన 
మందినవి. 


ఈ జాతీయ పక్షములుగాక, దేశమున వివిధ 
రాష్ట్రములందు, ఆయా స్థానిక పరిస్థితులను అనుస 
రించి, అంతటంతట కొన్ని (ప్రాంతీయ పార్టీలును 
రూపుగొనినవి, వీనిలో ఆంతరించినవి పోగా 
(ద్రవిడ మున్నేట కజగం, అన్నా ద్రవిడ మున్నేట 
కజగం అనునవి తమిళనాడు, పుదుచ్చేరీలలోను, 
శిరోమణి అకాలీదళ్‌ పంజాబునను [పాబల్యములను 
కలిగియున్నవి. ఇవిగాక మహారాష్ట్ర మునందలి 
పెజంట్స్‌ ఆండ్‌ వర్కర్స్‌ పార్టీ, గోవా = 
దామన్‌ -దయ్యూలోని మహారాష్ట్ర వాదీ గోమంతక్‌ 
పార్టీ, నాగాలాండ్‌లోని యునై టెడ్‌ [ఫంట్‌, 
జమ్మూ -కాళ్మీరులోని జమ్మూ-కాశ్మీర్‌ నేషనల్‌ 
కాన్ఫరెన్స్‌, మేఘాలయలోని ఆల్‌ పార్టీ హిల్‌ 
లీడర్స్‌ కాన్‌ ఫరెన్స్‌ పాంతీయ పార్టీలలో పేర్కొన 


దగినవి. ఇంకను కొన్ని చిన్న పక్షములు అటనట 
ఉన్నను అవి గణనీయ రీతిలో [పజామోదమును 
పొందకున్నవి. 


ఖారతదేశమున న్యాయళాఖకు స్యతం త [పకి 
పతి రాజ్యాంగ విధానరీత్యా కల్పింప బడినది. 
భారతదేశపు సు|వీమ్‌ కోర్టున [ప్రధాన న్యాయాధీశు 
నితో కలసి 14 మందికన్న ఎక్కువగ ఉండని 
జడ్జిలు కలరు. వీరిని రాష్ట్రపతి నియమించును. 
ఆ జడ్జీ పదవికి నియమింపబడిన వ్యక్తి 65 ఏండ్ల 
వయసు వరకు ఆ పదవియందే కొనసాగును. 
జడ్డీల వేతనములు మొదలగునవి చట్టరీత్యా సుర 
శితములు. ఒక జడ్జిని పదవినుండి తొలగించ 
వలయునన్న పార్ణమెంటులోని ఉభయ సభలును, 
హాజరై న సభ్యులలో మూడింట రెండువంతుల 
ప్రాబల్యముతో ఆ చర్యను సూచించినపుడు 
మాతమె రాష్ట్రపతి ఆ జడ్డిని తొలగింప వీలగును. 
స్వయముగ కొన్ని రీతుల అభియోగములను, 
హైకోద్ట తీర్పుల పెనను, (టిబ్యూనల్‌ తీర్పులపైనను 
అప్పిళ్ళను విచాదించి తుది తీర్పు నొనగు అధి 
కారము సు పిమ్‌ కోర్టునకు కలదు. రాష్ట్ర ములకు, 
యూనియన్‌ (పభుత్యమునకు అధికార పరిధుల 
మధ్య చెలరేగు వివాదములను విచారించి తీర్చు 
నిచ్చుటకును, రాష్ట్రపతి స్వయముగ సు పీమ్‌ కోట్ట 
నకు నివేదించు ఒక న్యాయ విషయిక వ్యవహార 
మును గురించి సలహాను ఇచ్చుటకును సుప్రీమ్‌ 
కోర్టునకు అధికారము కలదు. 


సాధారణముగ ప్రతి రాష్ట్రమునను న్యాయ 
నిర్వహణపై ఆధ్యర్యవమును వహించి పనిచేయు 
హైకోర్టు కలదు; అయినను కొన్ని సందర్భము 
లందు కొన్ని రాష్ట్ర ములకు సమష్టిగనో, రాష్ట్ర 
కేందపాలిత పాంతములకు సమష్టిగనో ఒక 
హైకోర్ట ఉండుటయును కలదు. సువీమ్‌కోర్టులోని 
(ప్రధాన న్యాయాధీవని, రాష్ట్ర పు గవర్శ్నరును, 


944 (పపంచ రాజ్య సర్వస్వము 


సంపతించి హైకోర్టునందలి ముఖ్య న్యాయాధిపతిని లందలి దిగువ |శేణులకు చెందిన పౌర, దండ 
రాష్ట్రపతి నియమించును. తక్కిన హైకోర్టు జడ్జీల న్యాయస్థానములు వ్యవహరించును. 

నియామకమున  ప్రెవారినేగాక, హైకోర్టుయొక్క- భారతదేశపు ను పీమ్‌కోర్టు నయీ ఢిల్టీలో 
ముఖ్య న్యాయాధిపతినికూడ రాష్ట్రపతి సంప్ర నెలకొనియున్నది. దేశపు మొత్తమున 18 హై 
తించును. హైకోర్టున జడ్డీగ నియమింపబడిన వ్యక్తి కోర్టులు కలవు, ఆయా హైకోర్టుల సేరులును, 
62 ఏండ్ర వయసువరకు ఆ పదవియందు కొన వాని సంస్థాపనా సంవత్సరములును, వాని అధి 
సాగును. హైకోర్టుయొక్క_ నిర్ణయాధికారమునకు కారపు 'పాదేశిక పరిధులును, పీఠస్థానములును 
లోబడి ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత పాంతము దిగువ ఈయబడినవి, 

పట్టిక VII 


భారతదేశపు హైకోర్టుల వివరములు 


వరుస కి సంసాపనా ఆధికారపు 


సంఖ్య = సంవత్సరము ప్రాదేశిక పరిధి న 
ఒక బెంచి కలదు) 
2 ఆంధప్రదేశ్‌ ల 1954 ఆంధ్యపదేశ్‌ _ హైదరాబాదు 
రీ. ఒరిస్సా వ 1948 ఒరిస్సా కటక్‌ 
4 కర్ణాటక a 1884 కర్ణాటక బెంగుళూరు 
5 కలక త్రా వ 1861 పశ్చిమ బెంగాల్‌, 
ఆందమాన్‌ నికో బార్‌ కలకతా 
6. కేరళ i 1956 కేరళ; లక్షద్వీప్‌ ఎర్నాకులం 
7. గుజరాత్‌ నా 1960 గుజరాత్‌ అహమ్మదాబాదు 
8. గౌహతి 


4s 1972 అస్సామ్‌, మణిపూర్‌, మేఘా గౌహతి (అగర్తలా, 
లయ, నాగాలాండ్‌, (తిపుర, ఇంఫాల్‌, కొహిమాలలో 
మిజోరామ్‌, అరుణాచల తాత్కాలికపు బెంచీలు 


(పదేశ్‌ కలవు) 
9 జమ్మూ-కాశ్మీర్‌ 1928 జమ్మూ -కాళ్ళీర్‌ శ్రీనగర్‌, జమ్మూ 
10. ఢిల్లీ క 1966 ఢిల్లీ (కేంద పా, [పాం.) _ ఢిల్లీ 





భారతదేశము 945 





వరుస సంసాపనా 


సంఖ్య సంవత్సరము 


11. పంజాట్‌&హర్యానా హైకోర్టు 1947 





12. పాట్నా ,, 1916 
18. బొంబాయి క్‌ 1861 
14. మదాను ప 1861 
15. మధ్యపదేశ్‌  ,, 1956 
16. రాజస్థాన్‌ a 1949 
17... సిక్కిమ్‌ న 1975 
18. హిమాచల ప్రదేశ్‌ ,, 192771 
8. దేశరక్షణ 


తన ఇరుగుపొరుగు దేశములతో సన్ని హిత 
సత్సంబంధములను 'పెంపొందించుకొని, వివాద 
విషయములను శాంతియుత చర్చలద్వారా పరిష్క 
రిందుకొని, భారత ఉపఖండ మునందును, తత్పరి 
సరములందును కాంతిని వర్ధిల్ల జేయుటయును, ఆ 
సమయముననే ముందు జాాగతకొర ౩ తన రక్షణ 
బలములను సమర్థవంతములుగ రూపొందించి, ఎట్టి 
దురాకమణనై నను ఎదుర్కొనుటకు సన్నద్ద ముగ 
ఉండుటయును భారతదేశపు రక్షణ విధానమున 
మూల సూ తములు. 


దేశపు రాష్ట్రపతియందే సర్వవిధ సేనలపై 
నుండు ఉచ్చతమాధికారము న్య స్తము. ఆయనయే 
సర్వ సేనాపతి. అయినను ఈ రక్షణ బాధ్యతను 
మం తిమండలియే వహించును. (పధాని ఆధ్వర్య 
వమున పనిచేయు రాజకీయ వ్యవహార సంఘము, 


[00] 


(పాదేళిక పరిధి 


మహారాష్ట్ర; దాదా-నగర్‌ 
హవేలీ పూర్‌లో బెంచి కలదు) 


ఆధికార త పీఠసానము 
(౮ 


పంజాబ్‌; హర్యానా; చండీఘర్‌. చండీఘర్‌ 


బీహార్‌ పాట్నా 


బొంబాయి (నాగ 


తమిళనాడు; పుదుచ్చేరి మ।|దాసు 


మధ్య పదేశ్‌ జబల్‌ పూరు (ఇందోర్‌, 
గ్యాలియరులలో బెంచీలు 
కలవు) 

రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ 

సిక్కిమ్‌ గాంగ్‌ టోక్‌ 

హిమాచల (పదేశ్‌ సిమ్లా, 


రక్షణకు సంబంధించిన ముఖ్య విషయములపై 
నిర్ణయములను తీసికొనును. రక్షణ సేనల నిర్వ 
హణ విషయమున రక్షణమంతి పార్తమెంటునకు 
భాధ్యత వహించి వ్యవహరించును. |తివిధ (భూ, 
నౌకా, వాయు) సేనలకు వేర్వేరుగ సేనాపతులు 
కలరు. 


భూతల సేనకు చెందిన ముఖ్య కార్యాలయము 
నయీ ఢిల్రీయందు ఉన్నది. సౌకర్యార్థమై, దేశపు 
పాంతములను అనుసరించి, ఈ భూతల సేన 
అయిదు [పాంతీయ మండల సేనలుగ విభజింప 
బడినది. అవి : పశ్చిమ, తూర్పు, ఉతర, దక్షిణ, 
మధ్య (ప్రాంతీయ మండల సేనలు, ఆయా 
(ప్రాంతీయ మండల సేనలలో (పతియొక దానికి 
ఒక జనరల్‌ ఆఫీసర్‌ - కమాండింగ్‌ - ఇన్‌ - చీఫ్‌ 
కలడు. మండలసేనయు ఏరియా, ఇండిపెండెంట్‌ 
సబ్‌ యేరియా, సబ్‌ యేరియా దళ ములుగ విభ క్రము. 


946 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఇందులో మొదటిదానికి ఒక జనరల్‌ ఆఫీసర్‌ 
కమాండింగ్‌, తక్కిన వానిలో (పతిదానికి రిక 
బిగేడియరును నాయకులుగ ఉండెదరు, భూతల 
సేనకు చెందిన పర్మనెంట్‌ కమీషన్‌డ్‌ ఆఫీసర్ల 
ఉద్యోగ నియామకము డెహ్‌రాడూన్‌లోని ఇండి 
యన్‌ మిలిటరీ ఆకాడమీద్యారా జరుగును. 


భూతల సేనగాక, చెరిటోరియల్‌ ఆర్మీ ఆని 
వ్యవహృతమగు ఒక పత్యేక రక్షణ విభాగము 
1949 సెప్టెంబరులో వ్యవస్థీకృత మై తదాదిగ పని 
చేయుచున్నది. దీని విధులు: 1. భూతలసేనకు, 
కొన్ని విధులలో సాయపడి, పౌర (పభుత్వమునకు 
అవసరమైనపుడు సాయపడుట, 2. విమానఘ్న 
దళములుగ వ్యవహరించుట, లి. అవసరమైనపుడు 
భూతల సేనలో ఆంతర్భాగముగ చేరి, ఆ విధులను 
నిర్వహించుట. ఈ విభాగమున త్రివిధ సేనల విధు 
లకు చెందినవారు కలరు, 


దేశపు భూతల సేనయొక్క అధికృత సైనిక 
సంఖ్య 8.88 లక్షలు, ఇందు ఆ సేనా విధులకు 


సంబంధించిన అన్ని విధముల దళములును చేది 
ఉన్నవి. [పపంచ రాజ్యములలో సైనిక బలమున 
నాలుగవదిగ భారతదేశము ఖ్యాతిని అఆర్జించినది. 
ఇక ెరిటోరియల్‌ ఆర్వీ యొక్క అధికృత సంఖ్య 
ర0 వేలు, 


భారత (ప్రభుత్వపు నౌకాసేన, తొలుత 
1618లో ఈస్ట్‌ ఇండియా కంపనీ నిర్మించిన 
'మరైన్‌' అనబడు అల్బ నౌకాదళమున రూపు 
గొని, క్రమముగ |బిటిష్‌ పాలనా కాలమున రాయల్‌ 
ఇండియన్‌ నేవీ అని వ్యవహృతమై, జనవరి 26, 
1950 లో, స్వతం్యత భారతమున, ఇండియన్‌ నేవీ 
అను నామమును |గహించినది; ఇందలి నౌకలకు 
"పేరున ముందుగ ఐ. యన్‌. యస్‌, (INS) అను 
సంకేతము ఉండును. భారతదేశపు నౌకాబలమున 
[పముఖములగు నౌకల వివరములు ఈ దిగువరితిగ 
కలవు : 


wwe “© me oo MW po 
బియానో వావొక్‌ నొక 
1961 వి కొంత్‌ 16,000 15.4 మిమీ. ఆక్‌ఆక్‌ 40 వేలు 24.4 
EE రు 
1940 మైసూర్‌ 8,700 9.6”; 8.4” 72,500 81.5 
1988 ఢిల్లీ 7,114 6.6; 8,4" 72,000 2 


ఈ నౌకాదళముననే 4 జలాంతర్గాములు, 8 
డిస్టాయర్దు, ఒక ఫిగేట్‌, 2 యాంటీ సబ్‌మెరైన్‌ 
(ఫిగేట్టు, న చిన్న (ఫిగేట్టు, కీ యాంటీ ఎయిర్‌ 
(కొఫ్ట్‌ ఫ్రిగేట్టు, 6 సాధారణ గేట్లు, ద్‌ ఎన్‌కార్‌ ట్లు, 
1 ఓషన్‌ మైన్‌ స్వీపర్‌, 4 తీర పాంతమైన స్విపర్దు, 





4 చిన్న తరగతిమైన్‌ స్వీపర్డు, 8 టార్పెడో-మిసిలీ 
బోట్టు, రి కాపలా నౌకలు, 11 సముదరక్షక బోట్లు, 
క లాండింగ్‌ షిప్పులు, 4 సర్వేనావలు, ! మరమ్మ 
తుల నావ, 1 సబ్మరీన్‌ పేరంట్‌ నావ, 1 సబ్‌ 
మెరీన్‌ పరిరక్షక నావ, 4 ఆయిలర్ద, 1 ఓషన్‌ టగ్గు 


భారతదేశము 947 


చేరి ఉన్నది. నొకాబలసంపత్తికి పేరొందిన పపంచ 
రాజ్యములలో. ఎనిమిదవదిగ లేదా తొమ్మిదవదిగ 
భారతదేశము పరిగణనకు రాగలదని, అభిజ్ఞుల 


ఆంచనా. 


నౌకా సేనయొక్క ముఖ్య కార్యాలయము నయీ 
ఢిల్లీ యందు కలదు; ఈ సేన [పాంతములను 
అనుసరించి 1. "పశ్చిమ నౌకా బలము, బొంబాయి. 
2. తూర్పు నౌకా బలము, విశాఖపట్టణం. కీ. దక్షిణ 
నౌకా బలము, కొచ్చిన్‌-అని మూడు కాఖలుగ 
విభ క్షమై పని చేయుచున్న ది, 


విమానవావాక నొకయగు వికాంత్‌న సాధార 
ణముగ ఉండు పోరాటపు విమానములేగాక, వానికి 
తోడుగ ఒక సీ-_కింగ్‌ తరగతి హెలీకాప్టరు దళము 
కూడ పని చేయుచున్నది, విశాఖపట్టణం, కొచ్చిన్‌, 
ఓథాలలో నొకాస్థావరములను, డాక్‌ యార్దులను 
నిర్మించు కృషి త్యరితముగ సాగి చాలవరకు 


దళముల మొత్తం వివరము 
లి లెట్‌ బాంబర్‌ సా్కా్వా[డన్‌లు 
18 (గౌండ్‌ ఎటాక్‌ స్కార్చ.లు 
18 ఇంటర్‌ సెప్టర్‌ స్కా, లు 
|] వేగుపని దళము 


పెవిగాక ఆర్డరు కప్పుకున్న; 


మిగ్‌ 21 యం. యష్‌ 110 
ఇస్కార్స్‌ &0 
గ్నాట్‌ 100 


పూ ర్రియెనది; బొంబాయిలోని డాక్‌ యార్డు, ఆధు 
నిక రీతిలో పునర్నిర్మితమైనది. ఆందమాన్‌ -నికో 
బార్‌ దీవులలోని పోర్ట్‌ బ్రయిర్‌ వద్ద ఒక నౌకా 
వ్యవస్థ నెలకొల్పబడి, ఆ దీవుల పరిరక్షణకు ఉపక 
రించుచున్న ది. నౌకా సేనలోని ఆఫీసర్ల, రేటింగుల 
మొత్రపు సంఖ్య 20 వేలు (1972). 


భారతదేశపు వాయుసేన 1882 లో వ్యవస్థిత మై 
తదాదిగ వృద్ధి చెందుచున్నది. ఈ సేన సోకర్యా 
ర్ధమై 1, పశ్చిమ ఎయిర్‌ కమాండ్‌, 2. సెంటిల్‌ 
ఎయిర్‌ కమాండ్‌, లి. తూర్పు ఎయిర్‌ కమాండ్‌, 
4. |టయినింగ్‌ కమాండ్‌, ర. మెయింటెనన్స్‌ 
కమాండ్‌ _ ఆని 5 కాఖలుగ విభ కము. 


[పస్తుతమున (1977) తో వాయుసేనయందలి 
పోరాటపు విమాన దళముల వివరములు ఈ దిగువ 
తీరుగ కలవు : 


ఇన భుజం 





విమానపు తరగతి విమాన సంఖ్య 
కాన్‌ బెరా 50 
ఎస్‌యు 7 100 
హెచ్‌పి 24 మారుత్‌ 50 
హంటర్‌ 65 
మిగ్‌ 21 270 
గ్నాట్‌ 180 
కొన్‌ బెరా ర్‌ 


పె పోరాట విమానములుగాక _టాన్స్‌ పోర్టు దళముల 
విమానములును, హెలీకాప్టర్‌ దళములును గణసీయ 
సంఖ్యలో దేశమునకు కలవు. అన్నింట కలసి 
మొత్తమున వాయుసేనకు 2000కు పైబడిన 


948 (పపంచ రాజ్య సర్వస్వము 


విమానములు ర్‌ సా.) కలవు. వాయుసేన 
టోల్‌ సెనిక సంఖ్య దాదాపు 80 వేలు. 

యుద్ధమున ఉపయోగించు ఆయుధ పరికరాదుల 
విషయమున స్వయంపోషకతను సాధించుటకైై 
భారత దేశము కృషి చేయుచున్నది. 28 ఆయుధ 
నిర్మాణకాలలు (ఆర్జ్‌నన్స్‌ ఫేక్టరీలు) ఆయుధము 
లను, మందు సామ గిని,రసాయనములను, (పేలుడు 
పదార్థములను, సెనిక శకటములను తయారు 
చేయుచున్నవి ఆవడియందలి భారీ వాహనాల 
ఫేక్టరీ “వై జయంతి టాంకులను నిర్మించుచున్నది. 
చిన్న ఆయుధములకు, తేలికరకపు ఆర్టిలరీకి 
సంబంధించినంతవరకు దేశము ఇప్పటికే స్వయం 
పోషకతను సాధించినది. 

"964 మొదలుగ భారతదేశము తనకు కావల 
సిన సెనిక నౌకలను తానే నిర్మించుకొనుటకు చాల 
కృషిచేయుచున్నది. బొంబొాయియందలి మజగాంవ్‌ 
డాక్‌, గోవాలోని షిప్‌యార్డు, కలకత్తాలోని గార్డెన్‌ 
రీచ్‌ వర్కుషా పులు ఇందు బాల ముందంజ వేసి 
నవి. 1964లో స్థాపితమైన హిందూస్తాన్‌ ఏరో 
నాటిక్స్‌ సూపర్‌ సోనిక్‌ జెట్‌ నెటర్ణను, సూపర్‌ 
సోనిక్‌ జెట్‌ ఇంటర్‌ సెప్టర్‌ లను, గ్నాట్‌ రకపు 
తేలిక ఫైటర్లను, శిక్షణకు ఉపయోగించు ఆలూ 
యెట్టి 11, హెచ్‌ జెటి-16 (కిరణ్‌ ) విమానములను, 
యనస్‌-ఏ 815 రకపు హెలీకాష్టర్ణకు, హెచ్‌, యన్‌. 
148 రకపు టాన్‌ పోర్టు విమానములను, గాలిలో 
పోరాటమున వాడనగు క్షిపణులను తయారు చేయు 
చున్నది. ఈ సంస్థకు బెంగుళూరు, నాసిక్‌, కోరా 
పుట్‌, 'హెదరా బాదు, కాన్ఫూర్‌, లక్నోలలో కర్మా 
గారములు కలవు. ఇంకను భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ 
(బెంగుళూరు, ఘాజియాబాద్‌ ), భారత్‌ డై నమిక్స్‌, 
(పాగా టూల్స్‌, మ్మిశధాతు నిగమ్‌ (హైదరాబాద్‌) 
యుద్ద సామ గి నిర్మాణమున పాల్గొనుచున్న వి, 
దేశపు జాతీయోత్పత్తిలో 4% మాతమే దేశరక్ష 
ణకై |పస్తుతమున వినియుక్త మగుచున్నది. 


9, ఆంతర్జాతీయ నంబంధములు 


ఐ.రా.స. సంస్థాపనా కాలమునుండియు ఆ 
సంస్థయందును, దానికి చెందిన (పత్యేక వ్యవస్థలలో 
'పెక్కింటను ఇండియా సభ్యత్వమును కలిగిఉన్నది. 
కొరియా, వియెత్‌నామ్‌, లాహోస్‌, కాంబోడియా, 
పశ్చిమాసియా, జయిరే, స్నెపస్‌లలో పోరాటములు 
చెలరేగినపుడు, యుద్ధవిరమణలను, తాత్కాలిక 
సంధులను అమలు జరుపులలో ఐ. రా. స. అవలం 
బించిన చర్యలందు కాంతి సంరక్షణ కృషిలో 
భారతదేశపు సెనిక దళములను, రాజకీయ 
సంఘములును ఎక్కువగ పాల్గొనినవి, 


పపంచశళాంతి కృషిలో, భారతదేశము, తాను 
స్వాతం త్యమును ఆర్జించినది మొదలుగ నిరంత 
యముగ దీక్షతో పనిచేయచున్నది. |(పపంచమున 
అగరాజ్యముల మధ్య ఏర్పడిన వై రుధ్యముల, 
పలితముగ _పపంచరాజ్యములు రెండు వర్గములుగ 
చీలు [ప్రమాదము ఏర్పడినపుడు, ఆ బెడద నుండి 
(ప్రపంచమును సంరక్షించుట కై ఆలీనరాజ్య వర్గమును 
వ్యవస్థీకరించుటకు ఈజిప్ట్‌, యుగోస్టావియాలతో 
కలసి ఈ దేశము పలుఆవరో ధములను ఆతి కమించి, 
కృషిచేసి సఫలతను ఆర్జించినది, ఆ వర్గము 
ఇపుడు ఒక బలవత్తర వ్యవస్థగ రూపొంది [పపంచ 
రాజకీయములందు [ప్రముఖప్వాతను నిర్వర్తించు 
చున్నది. 


అన్ని ఇతర రాజ్యములతో కాంతి సామరస్యము 
లతో మనుట భారతదేశపు వైదేశక నీతియందలి 
మూలనూ[తము ఈ నీతిని అనుసరించియే చీనాలో 
క మ్యూనిస్ట్‌ (ప్రభుత్వము ఏర్పడినపుడు అ రాజ్య 
మును గుర్తించుటకు భారతదేశము తొలుతగ 
ముందునకు వచ్చినది (1948). ఆ దేశమునకు 
న్యాయతః దక్కవలసిన భ దతాసమితి శాక త 
సభ్యత్వమును దానికి చెందనీయకుండ చేయటకు 
యు, సే. ఆధ్వర్యవమున కొన్ని రాజ్యములు పట్టు 


భారతదేశము 949 


దల వహించినను, భారతదేశము చీనా |పభుత్యము 
నకు ఆ సభ్యత్వము చేకూరవలయునని పట్టుదలతో 
వ్యవహరించినది. దురదృష్టవశమున, చినా (పభు 
త్వము పూనుకొనిన దందుడుకు చర్యవలన, భారత 
చీనా దేశములమధ్య సరిహద్దు పోరాటము చెలరేగి 
(1962), భారతదేశపు కొలది సరిహద్దు ప్రాంత 
మును చీనా ఆకమించిన ఫలితముగ, వైమన్య 
సములు ఏర్పడినపుడు సైతము, భ|దతాపమితి 
యందు చీనాకు గల శాశ్వత సభ్యత్వమును సమ 
ర్థించుటలో భారతదేశము వెనుకంజ వేయలేదు. ఆ 
సరిహద్దు పోరాటపు ఫలితముగ చీనా-భారతదేశముల 
మధ్య దౌత్య సంబంధములు రాయబారి స్థాయిలో 
విచ్చిన్నములైనను, 1877 లో పునరుద్ధరితము 
.లెనవి. సరిహద్దు సమస్యను, న్యాయరీతిలో 
సంభాషణల మూలమున శాంతియుత వాతావరణ 
మున పరిష్మరించుకొనుటకు భారతదేశము తన 
సుముఖతను సదా వెల్టడించుచు, తన సరిహద్దు 
భూమిని తాను కైవసము చేసికొనుటకు కృతనిశ్చ 
యత వహించియున్నది. 


[ప్రపంచరాజ్యములలో దక్షిణ ఆ(ఫీకా, ఇజా 
యెల్‌లతో మ్యాతమే భారతదేశమునకు దౌత్య 
సంబంధములు లేవు. దక్షిణ అ ఫికా అనుసరించు 
వర్ణ వివక్షతా విధానమును, నమీబియా ప్రజలకు 
స్యాతంత్యమును కలిగించుటకు ఆ దేశము నిరా 
కరించుటను భారతదేశము  నిరసించుచున్నది. 
ఆరబ్బు దేశములతో ఇ|జాయెల్‌ కు ఉన్న వివాద 
మున ఆరబ్బుల వాదమును భారతదేశము సమ 
రించు చున్న డి. ఈ మైరెండు సమస్యల విషయ 
మున పరిష్కారములను సాధించుటకై ఐ. రా. స, 
చేయు కృషికి భారతదేశము తన సంపూర్ణ సహకార 
మును అందజేయుచున్న ది. 


భారత ఉపఖండములోని వివిధ రాజ్యములును 
(పాకిస్తాన్‌, ఇండియా, నేపాల్‌, భూటాన్‌, 


బంగ్లాదేశ్‌ లు) శాంతి సామరస్యములతో, ఒద్దికతో 
బీవించినపుడే ఆ ఉపఖండము నందలి [పజలు, 
దార్మిద్య బాధనుండి విము క్రిచెంది పురోగమింప 
గలరని భారత ప్రభుత్వము విశ్వసించి అందులకై 
నిరంతర కృషిని సాగించుచున్నది. కాని భారత 
ఉపఖండ విభజన యొక్క. పరిణామములు పాకిస్తాన్‌ 
ఇండియాల మధ్య సంబంధములను చాలావరకు 
తొలత కలుషితములు చేసినవి. ఆందులో (పము 
ఖము కాళ్మీర్‌ సమస్య, జమ్మూ-కాశ్మీర్‌ [పొంతము 
భారతదేశ మున అంతర్భాగముగ, ఆందలి పజల 
స్వచ్చందపు అంగీకారముతో, రూపొందినను, ఈ 
యథార్థమును గుర్తించుటకు పాకిస్తాన్‌ నిరాకరించి, 
దౌర్జన్యమార్గ మున దగ్‌ ని పరిష్కరించు కొనదలచిన 
ఫలితముగ రెండు పర్యాయములు యుద్ధ ములు 
చెలరేగినవి. ఐ రాస ఇందు జోక్యము వహించి 
చేసిన కృషి, ఏ పక్షమునకు సంతృప్తిని కలిగించక 
సమస్య అపరిష్కృతముగనే నిలిచినది పాకిస్తాన్‌ = 
భారతదేశ ముల మధ్యనున్న వెరుధ్యములను, బంగ్లా 
దేశ్‌ [పాదుర్భావము మరింతగ విషమింపజేసి నది. 
అప్పటిలో తూర్పు పాకిసాన్‌గ వ్యవహృతమమున 
బంగ్లాదేశ్‌ (పజల స్వాతం త కాంక్షను పాకిస్తాన్‌ 
నిరసించి దమననీతిని అవలందింఒన ఫలితముగ 
దాదాపుగ కోటిమంది బంగ్లా పజలు భారతదేశము 
నకు కాండశీకులుగ తరలివచ్చి, భారతదేశపు ఆర్థిక 
సమస్యలను క్లిష్టత రములుగ చేసిరి (1971). 
సహజముగ స్వాతంతాకాంక్షలను మన్నించు 
భారతదేశము బంగ్లా పజలయెడ వహించిన సాను 
భూతిని ఆపార్థము చెసికొని పాకిస్తాన్‌ ఇండియాపై 
దండయా తను మొదలిడగ, భారత సేనలు బంగ్లా 
దేశపు స్వాతంత్య సంస్థాపనకు తోడుపడుటయే 
గాక పశ్చిమమున సైతము తమదే పైచేయిగ 
ముందునకు చొర బారి, స్వయముగ యుద్ధవిరమణను 
(పకటించినవి, తరువాత పాకిస్తాన్‌లో రూపుగొనిన 
నూత్న పభుత్యము భారత పభుత్వముతో కుదుర్చు 


రెన్‌ [పపంచ రాజ్య సర్వ స్వము 


కొనిన సిమ్లా ఒడంబడిక (1972) మూలమున 
సమస్యలు చాలావరకు పరిష్కృతము లె రాయబార 
సంబంధములును, రాకపోకల సదుపాయములును 
పునరుద్ధరితములై నవి. కాశ్మీరు సమస్యను గురించి 
పాకిస్తాన్‌ ఇప్పటికిని తన వైఖరిని మార్చుకొన 
కున్నను. ఈ ఉభయ రాజ్యముల మధ్య |పసుత 
మున నత్ప్సంబంధములు ఏర్పడి కాలక్రమమున 
సంపూర్ణ సామరస్యము కుదురుకొనగలదను ఆశా 
భావమునకు తావేర్పడినది. 

బంగ్బాదేళ స్వాతంత్ర్యము విషయమున భారత 
దేశము ఎంతయో సహకరించినను, ఆ తరువాత 
బంగ్లాదేశ్‌ లొ వచ్చిన రాజకీయ పరివ ర్తనలు భారత 
దేశమునెడల ఆదేశపు సద్భావనను తొలుత కొంత 
తగ్గింపజేసినవి, గంగానదివై ఫరక్కావద్ధ భారత 
దేశము నిర్మించిన ఆనకట్టవలన, తమ నీటి సదు 
పాయములకు భంగము కలుగగలదను వివాదమును 
బంగ్లాదేశ్‌ లేవదీసి దానిని ఆంతర్జాతీయ సమస్యగ 
చేయుటకు కృషిచేసినది. కాని భారతదేశము తగు 
చొరవ తీసుకొని సంభాషణల మూలమున, ఈ 
విషయమును పరిష్కరించుట కె పూనుకొనినది. 
తత్సలితముగ జరిగిన ఒక ఒడంబడిక వలన 
(జూన్‌, 1977) ఈ సమస్య పరిష్కృత మై 
ఉభయ రాజ్యముల మధ్య సహకారము ఏర్పడినది. 

నేపాల్‌లోని [పజలు సంపూర్ణ (పజాస్వామ్యము 
నకై జరిపిన ఆందోళనయెడ భారత రాజకీయ 
పక్షములు' చూపిన సానుభూతి, నేపాల్‌ భారత 
దేశముల మధ్య కొంత దురభి ప్రాయమునకు తొలుత 
కారణ మైనను, భారత | పభుత్వము అవలందించిన 
సాంత్వన విధానము వలన ఆ సమస్య పరిష్యుత మై 
సత్సంబంధములు నెలకొనినవి. నేపాల్‌ యొక్క 
అర్థికాభివృద్ధి కె భారతదేశము చాల సహకారమును 
కల్చ్సించుచున్న ది, 


భూటాన్‌ తో సాం|పదాయిక ముగ భారతదేశము 
నకు సన్ని హితమగు రాజకీయ సంబంధము కలదు. 


(చూ. పు. 881). అయినను ఇందువలన భూటాన్‌ 
యొక. స్వతంత పతిప త్తికి ఎట్టి భంగమును 
రాకుండ, జాగరూకత వహించుచు, ఆ దేశపు 
ఆర్థిక వికాసమునకు అన్ని విధముల ఇండియా 
సహాయము చేయుచున్నది. ఆ దేశము ఐ.రా.స. లో 
సభ్యత్వమును పొందుటకు థారతదేశము సహక 
దించినది. 

(బిటిష్‌రాణి యొక్క నామమ్మాతపు పెద్దరిక 
మున పనిచేయు కామన్‌వెల్తులో భారతదేశమునకు 
సభ్యత్వము కలదు, (చూ. పు, 819). సాం|ప 
దాయికముగ |బిటనుతోను బ్రిటనునకు పూర్వము 
చెందియుండిన వలసలతోను తనకు నెలకొనియున్న 
సంబంధ ములను [ప్రపంచమునందలి వివిధ జాతుల 
మధ్య కాంతి సౌ హార్దముల అభివృద్ధి కె వినియో 
గించుకొనుటకు, డీనిమూలమున భారతదేశము కృషి 
చేయుచున్న ది. 


అ|గరాజ్యములగు యు, సే; సోవియట్‌ 
యూనియనులలో ఏ ఒకదాని వైపున మొగ్గుచూపక 
(ప్రపంచ శాంతి సాధనలో |పతియొక దానితోడను 
సహకరించుచు వర్తించుట థారతదేశపు లక్ష్యము. 
1972 లో సోవియట్‌ యూనియన్‌తో భారతదేశము 
ఒర మై|తీ ఒడంబడికను కుదుర్చుకొనినను, అందు 
వలన యు, స్టే. తో తనకున్న సత్సంబంధములకు 
ఎట్టి భంగమును కలుగబోదని భారత, పభుత్వము 
స్పష్టము చేసినది. తొలుత ఈ ఒడంబడిక 
యు. సే. (పభుత్వమునకు అంతగ నచ్చక పోయి 
నను, 1977 లో భారతదేశమున ఏర్పడిన నూత్న 
[ప్రభుత్వపు వెఖరి, దెశపు అలీనతను స్పష్టతరము 
చేయగలిగినది. తత్పలితముగ యు, స్టే తోడను 
సోవియట్‌ యూనియన్‌ తోడను సమాన మైతీ 
భావనతో భారతదేశము వ్యవహరింప గలుగు 


చున్నది. 


ఆణ్యాయుధముల వ్యాపన సిరోధపు ఒడంబడిక 
(చూ. పు. 46) విషయమున, రెండు అగ్రరాజ్య 


భారతదేశము 951 


ముల ఒ త్తిడికీని. లొంగక భారతదేశము వ్యవహ 
రించుచున్నది. 


10. ఆర్థిక రంగము 

సువ్యవస్థితమగు నాగరిక మానవ సంఘమునకు 
ఆత్మిపాచీన కాలము నుండియు నెలువుగ ఉండిన 
ఈ దేశమున స్వయంపోషకమగు సంఘవ్యవస్థ 
లక్ష్యముగ గలిగిన [గామిణ వ్యవస్థ పూర్వకాలమున 
కుదురుకొని ఉండెనని చరిత వలన తెలియనగు 
చున్నది. ఇందుల కె సంఘము వివిధ వృత్తులుగ 
వ్యవస్టీకృతమై ఉండినది. వ్యవసాయము ఆ వృత్తు 
లలో కేంద్రస్థానమున ఉండినను, తక్కిన పారి 
(శామిక వృత్తులును అత్యధిక [పజానీకమునకు 
జీవనాధారములుగ ఉండెడివి, [గామీణ పర్మిశమల 
ఉత్పత్తులకు నగరములు విపణులు (మార్కె_టులు)గ 
ఉపక రింబెడివి. ఆదినుండి ఈ పారి శామికోత్చ 
త్తులు విదెశములకు సైతము వ్యాపారరీత్యా కొనిపో 
బడెడివి. ఈ వ్యాపారమువలన దేశము సుసంపన్న 
ముగ ఉండెడిది, మధ్యయుగమున ముస్తిమ్‌ 
పరిపాలనా కాలమున ఈ పరిస్థితిలో, యుద్దాదుల 
వలన తొలుత కొంత ఆ స్తవ్య స్తత కలిగినను, 
త్వరలోనే కుదురుకొన గలిగినది. [ప్రజలలో ఇస్టాము 
వ్యాపించిన [పాంతములందు సయితము సాల్యప 
దాయిక వృత్తులు పూర్వము వలెనే కొనసాగినవి. 
తొలుతటి ముస్టిము (ప్రభువులు విదేశీయులై నను, 
వారును, వారి సంతతియు ఈ దేశమునే మాతృ 
భూమిగ [గహించిన వారగుట వలన దేశమును 
సుసంపన్న ము చేయుటకు పట్టుదల వహించి వివిధ 
వృత్తులను |ప్రోత్సహించిరి. ఆకాలపు దేశపు 
సంపత్తి యూరపునందలి వివిధ దేశీయ వర్తక 
సంఘములను ఆకర్షింప గలిగినది, 


[టిటిషి వారి పరిపాలనా కాలమున ఆ పరిస్థితి 
[క్రమముగ తారుమారై నది, ఇంగ్బండున తొలుత 
ఆవిర్భవించిన పారి శ్రామిక విప్పవమువలన ఆధునిక 


విజ్ఞానమును ఉపయోగించి, భారీయెత్తున కర్మా 
గారములలో వస్తువులను ఉత్పత్తి చేయుట సాధ్య 
మెనది. అధికార మందున్న [బిటిష్‌ పభుత్యము, 
ఇంగ్లండు నందలి పారి శామికోత్పత్తులకు మారె. 
టుగ భారతదేశమును తయారు చేసినది. భారత 
దేశపు చేతివృత్తులు, ఈ ఆధునిక పారి శామికోత్స 
త్తులపోటీకి తాళజాలక ఆంతరించినవి తదాదిగ వ్యవ 
సాయము ఒకటి మాతమే |పజానీకమున ఆత్యధిక 
సంఖ్యాకులకు జీవనాధారముగ పరిణమించి, దేశము 
పేదవడినది. స్వాతం[త్యము లభించినది మొదలుగ 
భారతదేశము, ఈ శోచనీయ పరిస్థితి నుండి విడివడి 
దేశమును వ్యావసాయిక ముగను, పార్మిశామికము 
గను సుసంపన్నము చేయుటకు, [పజల జీవన 
(ప్రమాణ స్థాయిని పెంపొందించుటకు కృషి చేయు 
చున్నది. 

దేశమును పారిశ్రామిక ముగ, వ్యావసామికి ముగ 
సుసంపన్నము చేయుటకు [ప్రణాళికా బద్ధమగు 
కృషి 1951 నుండి మొదలై నది. తదాదిగ నాలుగు 
పంచ వర్ష (పణాళికలు నిర్వహింపబడినవి; ఆయిద 
వది 1978 మార్చితో ముగియనున్నది. ఇక 
మీదట ఈ (పణాళికారీతిని, ఇంకను పటిష్టతరము 
చేయుటక్షై ఆరవ పంచవర్ష పణాళశిక మొదలుగ 
నిరంతర  |పణాశళికా (రోలింగ్‌ ప్పాన్‌) పద్ధతిని 
అనుసరించుటకు భారత పభుత్వము తల పెట్టినది. 
ఈ దేశమున భారీ పరిశమలను, కీలక పరిిశమ 
లను పబ్లిక్‌ రంగమున నెలకొల్పి (పభుత్వమె 
స్వయముగ వానిని పరిపోషించుటయు, వినియుక్త 
వస్తువుల ఉత్ప తికి చెందిన పర్మిశమలకు [పయి 
వేటు రంగము చేపట్టి నిర్వహించుటకు తగు వసళు 
లను కల్పించటయు ఇప్పటికి సాగిన అయిదు 
[పణాళికల యందును ముఖ్యలక్ష అములుగ ఉన్నవి, 
తొలుతటి నాలుగు |పణాళికలలో పభ్రిక్‌ రంగమున 
అయా ఉత్ప తి విభాగములందు పెట్టబడిన పెట్టు 
బడుల వివరములు ఈ దిగువ పట్టిక వలన తెలియ 
నగును, 





విధి] దడేయు 



















gag] gene 





‘moa witog ga parole ¢ 


(0001) (ru) (ea) (0000 (ges) — (sre) 
T0891 659°} 8990 4498 9901 SIF‘ 
(91) (9°17) (80) 
897 897 ge 
(02) (7) ర్‌ (98) 
488 09] [01 007 
(రర). (9౪) (87) (11) 
708 629 946 099 
(961) (66) (96) (511) ₹09 (9*68) 
89] “6 5191 179 269" | 806 069 
(901) (69), (awn) (98). (681) (799) 
£86 989 9?8“గ 6] 18 76౭ 919 
(G8) GD (ri) (7°02) 
89968 [178 82 46 964“? కాల్ల న్‌ 
(ర) (0) (90) (se) (eon (1,68) 
Fee 861 68] L961 ౯08 ఫర] 
(410 9020 (eg) (7100. (076) (06) 
0998 0186 019 6961 681? 871 
(51) (8:1) (ro) (8:1) (a'86) (97) 
0061 0917 శ] 949... 999 or 
(e917) — (ee) (91) (1'e1) (ess) (22017) 
871‘ 809‘ 998“ | 690! 646 LTT 
m5 cE ర్లార్రసం | axglog | ospag 





Wogsyog gon “elegy spas y gal —. egy 
టక ల న అత జు ల TOY 


(0007) 
519‘ 


(రఫ్‌) 
016 
(9:9) 
812 
(s‘s17) 
900 
(0౯) 
08) 
107 
986 
(07) 
49] 
(16) 
gq 
(3°86) 
08% 
(IT) 


679 


SITAR osglog | cpg | spa 





(9°55) 
8808 


(899) 
81% 
(81) 
697 
(8°) 
0 
(8°85) 
19 
(8°86) 
ఫ్ర? 
(౭19) 
9/8 
(806) 
965 


మీరీ యణ! syog 
తనకు నప నాననా కా పసన నాననా ననన ను మానవా తాజా నాఆ సస అనానను వానాస నానా వానా నాడాడా పావన వనన వానా వాలా జమ జజ 


(5°99) 
689“ 


(97) 
498 
(9-98) 
260“? 
(196) 
969 
(1“99) 
907 
(z"97) 
98 
(961. 
[9 
(18) 


&9 


(ర్ల! ంక 





యాల యై 


(౧౦07) 
0967 


(09) 
96 
(9*1) 
857 
(1°52) 
31% 
(5°92) 
97 
(5౭) 
gg 
(72) 
డక్‌ 
(ర) 
est 
(౭'౭౭) 
78% 
(97) 
06౯ 


వథ్రియిల్ల | 
eg 


(3౧6 రక) ఆలో దయాం క్రతీణ 9ంని8యిల్ల) దీయు అల్లం 


IIIA 


0 
2A 


“ఇ ౧ 
ఆ '0రంద 
ఇం ల్ల (జ) 


axty,gn (ఇ) 


RN 80R 
రంగ్థా 2-03 (౧) 


BERR 
CEST 
ఎ యమాయ 


mage ee 8 lgg 
MR 19ల్లి 
sn 6 -ఆం్ధాు] 


నాం 

227౦౯౮ RR 
690010౧ goa 

CITT TTT 


ERG 


క్షం, 


సీ 


“9 


ర 


ఖ్‌ 


0వ 


భారతదేశము ర్రిక్‌త్రి 


అయిదవ పంచవర్ష (పణాళిక, కొన్ని ఆవరోధ 
ములవలన వార్షిక (పణాళికా రూపమున కొంత 
కాలము ముందునకు సాగినది; కడకు ఈ పంచ వర్ష 
[ప్రణాళికకు 1976లో తుదిరూపము కల్పింపబడి, 
పణాళికాంతమునకు, అందు పెట్టుబడి పబ్లిక్‌ 
రంగమున 42,800 కోట్ట రూ లును, (ప్రయివేటు 
రంగమున 27,000 కోట్టును ఉండునటుల నిర 
యింపబడినది. [పణాళికాంత మున మాతమె సిద్ది 
ష్టములగు సంఖథ్యావివరములు లబ్బములు కాగలవు. 


ఇప్పటి వరకు పై |పణాళికలను అనుసరించి, 
దేశము చాలవరకు కొన్ని రంగములందు పురోగ 
మించినను, [గామీణులకు ఇందువలన కలిగిన 
లాభము చాలవరకు తక్క్కువగ ఉండుటవలన, 
ఇకమీదట చిన్నతరవో పర్మిశమలను, [గామ పాంత 
ములలో అభివృద్ధి చేయుటకును, వ్యవసాయము 
నకు ఎక్కువ (పోత్సాహమును కల్పించుట క్రై 
(పత్యేక (శద్ద వహించుటకును అనువుగ |పణాళికా 
వ్యయమును రూపొందించుటకు [పస్తుత భారత 
(ప్రభుత్వము సంకల్పించినది, 


(పస్తుతమున భారతీయ ఆర్థిక వ్యవస్థయందు, 
ఆత్యంత శ్మీఘ పురోగతిని సాధించుటకు బీజ 
భూతములగు అవకాశములు కలవనియు, ఆహా 
రోత్పత్తి రంగమునను, పారిశ్రామిక రంగమునను 
దెళము, తగు నాయకత్యమున, ముందంజ వేయు 
టకు సుసన్నద్ధమై ఉన్నదనియు పలువురి అభి 
[పప్రాయము. 


ఈనాటికిని దేశపు ఆర్థిక వ్యవస్థలో వ్యవ 
సాయమే అగస్థానమున ఉన్నది. దేశపు జాతీ 
యాదాయమున దాదాపు 50 శాతము దీనివలన 
లభించుచున్నది. |పజానీకమున 75 శాతము దానిని 
ఆశయించి జీవించుచున్నారు. 1912.78 లెక్క 
లను అనుసరించి దేశమున 1871 లక్షల హెర్టే 
రులు సేద్యమున ఉన్నది; ఇందు 48 లక్షల 


హెక్టేరులలో ఒక కారుకు మించి సేద్యము 
జరుగుచున్నది. మొత్తపు సాగుబడి నేలలో 
లీలి0 లక్షల హెక్టేరులకు నీటిపారుదల వసతి 
కలదు. ఈ వసతికల భూములలో 72 లక్షల 
హెక్తేరులకు రెండు కారులకు నీరు అందుచున్నది. 
కాని ఈ సాగునఉన్న భూమిలో అత్యధిక భాగము 
భూస్వాముల ఆధీనమున ఉండి, అచ్చముగ 
భూమిపై శ్రమించు సేద్యగానికి అందు ఎట్టి 
స్వామ్యమును లేకున్నందువలన, కలుగు సాంఘీ 
కాదికములగు ఇబ్బందులను, ఆరిష్టములను గమ 
నించి |పభుత్వము భూమియందలి స్వామ్యమునకు 
ఒక గరిష్టఅవధి (సీలింగు) ని నిర్ణయించుటకు 
పూనుకొనినది తతృలితముగ ఆయా రాష్ట్రములు 
కొన్ని గరిష్ట ఆవధులను నిర్ణయించినవి. ఈ 
అవధులు ఒక్కొాక్క_ రాష్ట్ర మున ఒక్కొక్క. తీరుగ 
ఉన్నవి; అంతేగాక ఒకే రాస్ట్రమున సైతము 
భూముల సారము, నీటిపారుదల వసతి, పంటల 
తీరులను అనుసరించి మారుతున్నవి, ఆయా 
రాష్ట్రముల ఆ అవధులు (సీలింగులు) దిగువ 
ఈయబడినవి. 


పట్టిక IX 
అమలులో ఉన్న భూ స్వామ్యపు అవధులు 


రాష ము. భూ వెళాల్యము 
= కాలు 


( హెక్టారులల్పో 

అస్సాం 6.74 

ఆంధప్రదేశ్‌ 4.05 నుండి 21.805 
ఊఉ త్తరపదేశ్‌ 1725 ,, 1821 
ఒరిస్సా 4.05 ,, 18.2] 
కర్ణాటక 486 ,, 21,85 
కేరళ 486 ,, 6.07 
గుజరాత్‌ 405 ,, 21.85 
జమ్మూ-కాశ్మీర్‌ 8.68 ,, wll 


954 


రాష్ట్రము భూవై కాల్యము 
(హెక్టారులలో) 
తమీళ నాడు 4.86 నుండి 24.28 
(తిపుర 200 ,, 7.20 
పంజాబ్‌ 100 ,, 21.80 
పశ్చిమ బెంగాల్‌ 500 ,, 7.00 
వీవోర్‌ 6.07 ,, 1821 
మణిపూర్‌ 10. 2 
మధ్య(పదేశ్‌ 4.05 ,, 21.85 
మహారాష్ట్ర 7.25 ,, 21.85 
రాజస్థాన్‌ 725 ,, 2185 
హర్యానా 7.25 ,, 21.85 
హిమాచల్‌ |పదేశ్‌ 405 ,,  lald4 


దేశపు ఆహారపు పంటలలో |పముఖము వరి, 
ముఖ్యముగా తమిళనాడు, ఆంధ|పదేశ్‌, పశ్చిమ 
బెంగాల్‌ , అస్సామ్‌, ఒరిస్సాలలో ఇది సాగగు 
చున్నది. తరువాత పేర్కొనదగిన ఆహారపు 
పంట గోధుమ. ఉ త్రరపదేక్‌, పంజాబ్‌, హర్యా 
నాలలో ఈ పెరు విరివిగ పండింపబడుచున్నది. 
ఆయా పంటలు సాగెన భూముల వై శాల్యము, 
పండిన పంటల వివరములు (1974-765) దిగువ 
ఈయబడినవి, 


పట్టిక X 
పంటల సాగుబడి వె శాల్యము, ఉత్పతి 
(1974.75) 
పంట వెళాల్యము ఉత్పత్తి 
వివరము, వేల హె, లో. వేల టన్నులు. 
వరి 87,922,898 40,252.5 
గోధుమ 18,107.5 24,285,8 


ste wr చ le 
+ ఈ ఉత్పత్తి వేల బేలల సంఖ్యను తెలుపును. బేలు అనగా 170 కి, గా 
f ఇది గడతూకం వేలటన్నులలో తెలుపును, చక్కెర, బెల్హం ఉత్పత్తి 14818.1 వేల టన్నులు. 


* ఈ సంఖ్య 1978.74 లోని ఉత్పత్తిని తెలుపును, 


[ప్రపంచ రాజ్య సర్వస్వము 


జొన్న 
మొక్కజొన్న 
సజ 

తి 


రాగి 


15,856. 
5,920.9 

11,260.9 
2,529.5 


తక్రిన గడ్డి ధాన్యాలు 4,510.2 


సన్న జనుము 
వేరుసెనగ 
ఆముదాలు 
నువ్వులు 
ఆవాలు, కుసుమలు 
అవ సెగింజలు 
చెక్కెర చెరకు 
ఎండు మిరప 
అల్లం 

పసుపు 
మిరియాలు 
ఆరటి 

కర పెండలం 
ఉరలగడ్డ 
పొగాకు 


టన్నులు, 
టన్నులు, 


2,980.7 
9,589.8 
20,088.0 
7,620.6 
665.2 
§16.8 
147.9 
Tle 
592.6 
2,245.9 
3,606.8 
1,984 0 
2 T7712 
709.8 
24.02 
76.2 
121.82 
218.8 
884.2 
594.0 
409.2 


10,221 


5,722.6 
8,281.8 
2,080 9 


1,8280.2 


వీ 150.4 
1,818.1 
8,578.2 
"079.5 « 
4 487.9 + 
1,826.9 4 
692, 
4,990.5 
216.2 
408.0 
2,211.8 
587.8 
140,196 { 
450.8 
89.46 
147.6 * 
28.15 
ఫీ 142.4 * 
6,847 6 
6,171.1 
994.8 


పెవిగాక పట్టునూలు 2,445 టన్నులు, రబ్బరు 
128.4 వేల టన్నులు, _ జీడిపప్పు 65,025 
జీడి గుల్లల నుండి నూనె 6,696 


తేయాకు 4894.8 లక్షల కి. (గా; 





భారతదేశము 0రర్‌ 


కాపీ గింజలు 90 వేల టన్నులకు పైగా, వక్కలు 
169,400 టన్నులు, లక్క. దాదాపు 14000 
టన్నులు సాలీనా దేశమున ఉత్పత్తి జరుగుచున్నది 
(1974.75). దేశమున వివిధ పొంతములందలి 
శీతోష్టసితులలోని మార్పులవలన నానా జాతుల 
ఫలములు దేశమున ఉత్పత్తి ఆగుచున్న వి, పనిలో 
ఆతి [పాముఖ్యము మామిడి పండు. సాలీనా 90 
లక్షల టన్నుల పండ్లు ఉత్ప త్రి అగుచున్న టుల 
ఆంచనా. తక్కిన వానిలో సమ్మ, నారింజ 
జాతులు, (దాక్ష, జామ, సపోటా, అనాస, 
పనస పేరొానదగినవి. దేశము ఆహార విషయ 
మున 1972 వరకు విదేశములపై కొంతవరకు 
ఆధారపడి యుండినది. కాని, తదాదిగా వ్యావ 
సాయిక రంగమున సాగిన అభివృద్ధివలనను, 
[కొత్త వంగడపు ధాన్యముల సాగువలనను, దేశము 
ఆహార విషయికముగ స్వయం సమర్థము ఆయినది. 


దేశమున అటవీభూమి వైశాల్యము 7.లీలె లక్షిల 
చ. కిమీ. అనగా దేశవెశాల్యమున వ8 శాతము 
అటపీమయము, అస్సామ్‌, హిమాచల పదేక్‌, 
మేఘాలయ, ఒరిస్సా, ఆందమాన్‌ - నికోబార్‌, 
అరుణాచల పదేశ్‌, [తిపురాలలో అటవీ శొతము 
లికి*ను దాటుచున్నది. దెళమున తగువృష్ష 
సంపద ఉండవలయునన్న ఈ శాతము అడవిగా 
ఉండవలెనని పభుత్యవు అభ్మిపాయము. అందు 
వలన తక్కిన రాష్ట్రములందును, ఆటవీ వైళా 
ల్యము ఈ శాతమును చేరుకొనునట్టు చేయుటకై 
[కొత అడవులను పెంచుటకు [ప్రభుత్వము కృషి 
చేయుచున్నది. వంట చెరకునకు, వెదరునకు ఉప 
యుక్తమగు అటవీ ఉత్పత్తిగాక, 97 లక్షల ఘౌ, 
మీటరుల [పమాణముగల కలప పారి శామికావ 
సరముల కై వినియ కమైనది (1972.78). 


దేశమున పశుసంపద విరివిగ కలదు; అయినను 
పశుపోషణ చాలవరకు పాచినపు పద్ధతులలోనే 


సాగుచున్నది. కావుననే గోవుల, బ్మరెల సంఖ్యలో 
ఈ దేశము తక్కిన అన్ని దేశములను అధిగమించి 
నను, పశువువలన సరాసరిన లభించు పాల 
మొత్తము మాత్రము చాలతక్కువగ ఉన్నది. 
గోవుల, బ్యరెల మొత్తపు సంఖ్య దాదాపు 18 
కోట్టు; కాని సరాసరిన ఒక పశువువలన సంవత్స 
రము 880 కి. [గా. పాలు మాత్రమే లభించు 
చున్నవి. ఆధునిక రీతిలో పశుపోషణను |పోత్స 
హించుటకు, [కొత్త వంగడముల సంకరజాతి 
పశుసంపదను వృద్ధి చేయుటకు [పభుత్వము కృషి 
సాగించుచున్నది, 1972లో జరిగిన పక సంఖ్యా 
గణనను అనుసరించి ఆయా జాతుల పకువుల 
సంఖ్యా వివరములు వేల సంఖ్యలలో ఈ దిగువ 
దితీగ కలవు: గోజాతి 162 142; ఎనుముజాతి 
54, 764; గొట్టాలు 84 747; కలు 62,827; 
పందులు 5,244, కోళ్లు 112,911 (అయితే ఈ 
లెక్కలో తమిశ్‌నాడు, మణిపూర్‌, అరుణాచల 
[పదేశ్‌ల సంఖ్యా వివరములు లభ్య ములు కానందున 
చేరలేదు). 


చేపల పర్మిశమకు దేశమున పెక్కు. అవకాశ 
ములు కలవు. 5,100 కి.మీ. నిడివి కలిగిన 
సము[దతీరమే గాక, దేళాంతస్థములగు నదులును 
అందులకు ఉపకరించిచున్న వి, మొత్తమున సాలీనా 
14 లక్షల టన్నుల చేపల పట్టుబడి సాగుచున్నది; 
ఇందు 11 లక్షల టన్నులు తీర పాంత పు సము[ద 
మున అభించుచున్నవి. తక్కిన దేశములందలి 
ఉత్ప త్రిలో పోల్చినచో ఇది చాలా తక్కువ. 


దేశపు ఖనిజ సంపదలో |పముఖముగ పేర్కొన 
దగినది ఇనుము. ఆ తరువాత మాంగసిజు, అభ 
కము, రాక్షసిబొగ్య గణనీయములు. ఈ దిగువ ఖని 
జములు దేశావసరములకు తగినంతగ దేశమున 
కలవు : పటిక, ఆల్యూమినియం, యాంటిమనీ, 
ఆర్భెనిక్‌ ,బెరై టిస్‌, కట్టుబడిరాయి,సి మెంటు కె ముడి 


956 (పపంచ రాజ్య సర్వస్వము 


పదార్లాలు, ముడికోమ్‌, రాక్షసిబొగ్య, ఫీల్‌ స్పార్‌, 
థు N టబ 


ఫోరెడలు, గాసు, ఇసుక, బంగారము, జిపష్పం, 
రొ గు మ్‌ | 


పారి|శామిక వృత్తికలు, వజ-రత్నములు, చలువ 
రాయి, డోలమైట్‌, 
రంగులు, సోడియం లవణాలు, కార ద్రవ్యాలు, 
యురేనియం, వనేడియం, జిర్కాన్‌. 


పలకరాయి,  కొకిరాతి 


ఈ దిగువ ఖనిజములు దేశమున చాల తక్కువ 
గన్‌ అలభ్యములుగ నో ఉన్నవి: ఆన్‌ఫాల్ట్‌, 
బిస్‌మత్‌, కాడ్మియం, |గావైట్‌, సీసం, పాద 
రసం, నికెల్‌, కోబాల్స్‌, ఫాన్‌ఫెట్టు, ప్టాటినమ్‌, 
పొట్రాష్‌, వెండి, గంధకం, తగరం, టంగ్‌ సైన్‌, 
తుత్తునాగం. 


పెటటోలు ఆస్సామున 1867 లోనే కనుగొన 
బడి, తదాదిగ అది ఉత్పత్తి అగుచున్నను, ఆది 


పటిక 
థు 


పారి|కామిక వస్తూత్చ తి పురోగతి 


అలీన 


దేశావసరములలో కొలది భాగమునకైనను సరి 
పోవదు. ఆందులకై 1955 మొదలుగ [కొత్తగ 
పెటోలు స్థావరములను కనుగొనుటకు, పభుత్వ 
సంస్థయగు ఆయిల్‌ ఆండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కమీషన్‌ 
ఆధ్వర్యవమున కృషిసాగినది. ఆ కృషి ఫలితముగ 
కన గొనబడిన [కొత్త గనులలో “బాంబే హి అన 
బడు బొంబాయి తీర పాంత సముదస్థమగునది 
ఆతి |పముఖము. 1978.79 నాటికి దేశమున 
సెటోలు ఉత్పత్తి 120 లక్షల టన్నులకు చేరు 
కొనగలదని ఆసింపబడుచున్నది. 1974 లో దాని 
ఉత్పత్తి 7,490 వేల టన్నులు మాతమే 


దేశమున వివిధ పరిశ్రమలు గత శి0 ఏండ్లలో 
చాల పురోగతిని ఆర్షించినవి. ఆయా పరిశ్రమలు 
1950-51 మొదలుగ క్రమరీతిలో సాధించిన 
పురోగతి దింది పట్టిక వలన విశదము కాగలదు. 


XI 


(కొన్ని ముఖ్య పరిశ్రమలలో) 


వ. నెం. పరిశ్రమ (యూనిట్‌) 1950.51 1960-61 1685-66 1969.70 1970-71 19/1-72 1972.78 


1 జ లి 4 
1. ఖనిజ పరి శ్రమః 
(1) రాక్షసిబొగ్గు 828 ర్‌57 
(లిగ్నెట్‌తో) లక్షల 
టన్నులు 
(2) ముడిఇనుము ,, 80 110 
Il, లోహపరి శ్రమలు: 
(8) దుక్కఇనుము ., 16.9 48.1 
(4) ఊఉక్కు- a 14.7 84.2 
(5) తయారీఉక్కు ఖ్‌ 10.4 28.9 


(6) ఉక్కుపోత (000 ట.) - 84 


ర్‌ 6 7 8 9 


న. 


708 800 748 740 798 


181 218 లివర్‌ 28 2 240 
70.9 78.9 69.9 68.0 75.0 
65.98 64.8 61.4 64.1 68.2 
45.1 48.0 44.8 47.9 50,65 
5" 46 62 54 56 


TIL. 


1 ఐ ల్‌ 

(7 అల్యూమినియం 4 0 
లోహము న్‌ 

(8) రాగి లోహము ,, 7.1 


(9) యంత పరికరాలు 0.8 
wr 
(10) రెల్వే వాగన్హు (000) 2.9 
(11) ఆటో మోబె లు: 
- (a) వ్యాపార కార్లు 8.6 
(000 నెం.) 
(b) (ప్రయాణీకుల "79 
కార్డు (000 నెం.) 
(12) మోటారు సైకిళ్ళు త 
స్కూటర్లు (000 నెం.) 


(18) విద్యుత్తుతో నడుచు. కిగ్‌ 
పంపులు (000 నెం.) 


IV. 


(14) డీజిల్‌ ఇంజెన్లు ర్‌.5 
(000 నెం.) 
(15) సెకిళ్ళు (000 నెం.) 99 
(16) కుట్టు మిషన్లు ,, లికి 
విద్యుత్‌ ఇంజినీరింగ్‌ పరిశ్రమలు : 
(17) విద్యుత్‌ టాన్‌ 1.8 
పార్మర్లు లక్ష కి.వా, 
(18) విద్యుత్‌ మోటారు 99 
(000 h.p,) 
(19) విద్యుత్‌ ఫొన్లు 2.0 
(లక్ష నెం.) 


(20) విద్యుత్‌ దీపములు 140 


(లక్ష నెం.) 


భారతదేశము 


4 


8.5 


7.0 


109 


44.7 


1,071 


808 


141 


106 


485 


ర్‌ 


9,4 


యాం తిక ఇంజనీరింగ్‌ యంత పరికర పరిశమలు : 


29.4 


88.5 


లీక్‌ 8 


తిర 4 


40.7 


244 


98 1 


1,574 
480 


44.6 


1,758 


18.6 


721 


. నెం, పరి శమ (యూనిట్‌ 1 1950-51 1960-61 1965.66 1969.70 


8 


185.1 


లర 


82.9 


14.9 


859 


1894.2 


1,976 
ల40 


56.6 


2,288 


15.5 


988 


1970.71 


7 


166 8 


9.8 


269 


65.7 


2,042 


బిలి5 


80.9 


2,721 


17.2 


1,198 


8 


181.6 


8.8 


55.0 


208 


69.9 


1,766 


812 


88.7 


2,848 


20.7 


1,208 


9b7 


1971-72 1972-78 


9 


174.5 


12.6 


62.9 


10.06 


88.4 


116.6 


287 


9్రల్రి,ర 


2,888 
840 


94.4 


2,789 


24 8 


1,506 





958 (పపంచ రాజ్య సర్వస్వము 


అజా వాలలతాలకలమునకనాణములాకానననాలు రంల. అంగాల చకాలతడటతకాతంత దద టాటాల ంలాణజనయొద్‌త నలా అల 





వ. నెం, పరిశ్రమ (యూనిట్‌) 1950.51 1960-81 1965-68 1969.70 1970-71 1971-72 1972-78 
1 లి లి 4 ర్‌ 6 7 8 9 
(21) రేడియో రిశ్లీ వర్గు b4 282 66 1,148 1,194 2,004 1,821 

(000 నెం.) 
(22) విద్యుత్‌ కేబుల్సు వెరు 
(2) అల్యూమినియం 1.7 28.8 40.6 61.2 64.2 79.7 78.1 
కండకరు (000 టన్నులు) 
టలు 
(0) రాగి కండక్టర్లు 5.0 10.1 ల్రీ.! 2.1 ().7 ౧.7 1.0 
(000 టన్నులు) 
V. రసాయనికి, తత్ససంబంధ పరిశ్రమలు : 
(28) న|తజని ఎరువులు 9 98 288 716 880 952 1,059 
(000 టు) 
(24) భాస్యరపు ఎరువులు 9 62 111 222 229 278 825 
(000 టన్నులు) 
(265) గంధకి కామము 101 268 662 1,197 1,058 975 1,206 
(000 టన్నులు) 
(26) సోడాయాష్‌ 45 152 881 497 449 489 486 
("000 టన్నులు) 
(27) కాస్టిక్‌ సోడా 12 101 218 854 ్రీ71 985 897 
("000 టన్నులు) 
(26) కాగితము-కాగితపు అట్ట 116 850 558 723 155 808 788 
(000 టన్నులు) 
(29) రబ్బరు టైరు: 
(2) ఆటోమోబైల్‌ వైరు 8.7 14.4 ది, 1 86.2 97.9 48.8 49.4 
(లక్ష నెం.) 
(b) సైకిలు బెర్లు) 88.0 111.5 184.6 218.2 192.0 298.6 106.8 
(లక్ష నెం.) 
(80) సిమెంటు (లక్ష ట.) 271.8 79.7 108.2 1883.0 144.0 150.0 155.0 
(81) ర పాక్టరీలు 227 6581 695 685 698 808 778 
(000 టీ) 
(82) సంస్థరిత పెటో లి ర్‌రి 94 166 171 186 187 


లియపు ఉత్స తులు (లక్షట.) 


భారతదేశము 


959 


వ. నెం. పరిశ్రమ (యూనిట్‌ ) 1960.51 1960.61 1965.66 1969-70 1970-71 1971-72 1972-78 


1 2 లి 


Vt. జౌళి పరిశ్రమలు. 


(88) జనపనార నేతవి 887 
(1000ట) 
(84) పతి దారము: ర్‌ల్‌.4 
(కోట్ట క్రీ tay లు) 


(85) (పత్తి వస్త్రములు 
(2) మిల్లు రంగము $40.1 
క 
(b) వికేందీకక్ళత 81.4 
రంగము 
క 
(86) రేయాన్‌ దారము Dl 
(1000 టు) 
(87) కృతిమ సిల్యూ 
తయారీ (కోట్ట మీ) 
(88) ఉన్ని ఉత్పత్తులు: 
(2) ఉన్నిఉచెడిపోయిన 87 
దారము (లక్షల కిగా.లు) 
(b) ఉన్ని వస్త్రాలు 61 
(లక్షల మి.) 
VII. ఆహార పరిశ్రమలు: 


28.7 


(89) చక్కెర (అక్టోబరు. 11.8 

సెఫైంబరు, లక్షల ట.) 
(40) తేయాకు 

స. 

(41) కాఫీ (000 ట్ర 21.0 

(42) వనస్పతి (000 ట) 170 


27.7 


౪7111. ఉత్ప త్తియెన విద్యు 580 


చృక్తి (కోట్ల కివా.) 


త్త ర్‌ 6 
1,097 1,802 944 
80.1 90.7 96.2 
464.9 440.1 4192 
2089 808.9 856.1 
48.8 75.6 98.8 

54.4 87.8 86.9 


180 170 188 


188 92 122 


లీ0.8 85, 1 42.6 
లీ2,2 87.6 40.1 
54.1 62.1 64.6 


840 401 ATT 


1,890 8,800 5200 


{ లభ్యములు కాలేదు 


7 


958 


92.9 


405.5 


ల54.1 


98.1 


94 7 


197 


148 


87.4 


72,7 
558 


5,580 


8 


1,129 


90.2 


408.9 


850.8 


102.8 


96.8 


81.1 


42.8 


05 6 
594 


6,070 


9 


1,168 


97.2 


422.4 


870.0 


118.0 


45.8 


78,2 
5ర 3 


6,860 


960 [పపంచ రాజ్య సర్వస్వము 


విదేశ వ్యావార మున ఎగుమతుల మొత్తము 
1966 మొదలుగ క్రమముగ పెరుగుచు వచ్చు 
చున్నది. 1966 లో ఎగుమతుల మొత్తపు విలువ 
806 కోట్ల రూ. గనే ఉండగ, ఆది 1976 నాటికి 
8804 కోట్లను చేరుకొనినది. అంతేకాదు; ఎగుమతి 
వస్తువుల విషయమున సెతము వై విధ్యము పెచ్చు 
పెరిగినది, సాం|పదాయికముగ వచ్చుచున్న ముడి 
వస్తువుల, జవుళ్లీ వస్తువుల ఎగుమతులే కాక [కమ 
ముగ వివిధ విదేశములకు పారి శామికోత్పత్తులగు 
ఇంజనీరింగు వస్తువులను కూడ ఈ దేశము (పస్తుత 
మున ఎగుమతి చేయగలుగుచున్నది, ఎగుమతులలో 
అత్యధికపు ఆదాయము జనుపనార సరకులు, 
చర్మములు, తేయాకు, జవుళీ వస్తువులు, ఇనుప 
ఖనిజము, పొగాకుల వలన లభించుచున్న ది. 
దిగుమతుల మొ త్రపు విలువ ఎగుమతుల విలువను 
మించియే యున్నను, ఇది (పస్తుతమున 
అనివార్యము. దేశము పారిశామికముగ పురోగ 
మించుటకు కావలసిన యంత సామిని, కొన్ని 
విధముల ముడి సరకులును, పెటోలును దేశము 
విరివిగ దిగుమతి చేసికొనవలసివచ్చుట వలన ఇట్టి 
చెల్లింపుల లోటు తప్పనిసరి అగుచున్నది దేశపు 
ఎగుమతుల విలువ రూ. 8,804.14 కోట్లు; దిగు 
మతుల విలువ రూ 4,464.71 కోట్టు 
(1974-75). ఇట్టి చెల్లింపుల లోటు చాలకాలము 
దేశమును బాధించుటవలన, ఆయా సమయములందు 
అంతర్జాతీయ (దవ్యనిధి నుండి బుణమును దేశము 
(గహపింపవలసి వచ్చుచుండెడిది. కాని 1975-76 
నుండి పరిస్థితి చక్కబడినది. విదేశములందలి 
భారతీయోద్యోగులు దేశమునకు పంపు మొ త్రములు 
మొదలగువాని వలన దేశపు విదేశీ [దవ్యనిలువలు 
అంతటంతట పెరుగ సాగినవి. 1976, జూన 
నాటికి ఈ నిలువలు రూ, 1711 కోట్లకు చేరుకొని 
నవి. ఈ మొత్తములు అంతకంతకు పెరుగు 
చున్నవి. ఏని సాయము వలన దేశము చెల్లిం 


పుల లోటును |పస్తుతమున ఎదుర్కొన గలుగు 
చున్నది, 


దేశమున సువ్యవస్థితమగు బ్యాంకుల వ్యవస్థ 
కలదు. రిజర్వు బ్యాంకు 1985 లో నెలకొల్పబడినది, 
కరెన్సీ నోట్టను జారీచేయుట, పభుత్యమునకు 
బ్యాంకుగ వ్యవహరించుట, వ్యాపార బ్యాంకుల 
వ్యవహారములను అదుపులో నుంచుట, ఈ బ్యాంకు 
యొక్క ముఖ్య విధులు. ఈ బ్యాంకు యొక్క 
ఆధ్వర్యమున పని చేయు బ్యాంకులు రెండు తీరులవి=_ 
షెడ్యూల్డ్‌ , నాన్‌ - షెడూల్డ్‌ రకములవి=కలవు. 
పెట్టుబడి, మూలధనములు కలసి రూ. 5 లక్షలకు 
తగ్గనివి షెడ్యూల్డ్‌ బ్యాంకులు; తక్కినవి నాన్‌ = 
షెడ్యూల్డ్‌ బ్యాంకులు. 1969 లో షెడ్యూల్డ్‌ 
బ్యాంకులలో (పముఖములగు 14 బ్యాంకులను 
పభుత్యము జాతీయములు చేసినది. 


దేశపు కేంద (ప్రభుత్వమునకు రేవు సుంక 
ములు, ఎక్సయిజు పన్ను, ఆదాయపు పమ్న, 
సంపద పన్ను, ఎసేట్‌ పన్ను, రిజర్వు బ్యాంకు 
నుండి _రల్వల నుండి వచ్చు లాభభాగము, తంతి 
తపాల శాఖ సమకూర్చు మొత్తము - అనునవి 
ముఖ్య ఆదాయ మార్గములు. రాష్ట్రములకు భూమి 
పన్ను, అమ్మకపు పన్ను ,వ్యవసాయాదాయ పన్ను, 
రాష్ట్రపు పరిధిలోని ఎక్సయిజు పన్నులు, స్టాంపు 
డ్యూటి, రిజిస్టేషన్‌ రుసుములు ఆదాయ మార్గ 
ములుగ ఉన్నవి; ఇవిగాక, కేందము వసూలు 
చేయు ఆదాయపు పన్ను మొదలగు వాని నుండి, 
ఒక (క మపద్ధతిని అనుసరించి రాష్ట్ర ములకు ఇచ్చు 
వాటా ధనములును, గాంటులును, రాష్ట్ర దన 
వ్యవహారములకు చాల ఉపకరించుచున్న వి. 


కేంద (ప్రభుత్వపు సాధారణ బడ్డటు వివరములు 
1976-76, 1976-77 సంవత్సరములకు ఈ 
దిగువ రీతిగ కలవు. 


భారతదేశము 961 


పట్టిక 3. మక! 
కేంద |పభుత్వపు ఆదాయపు వివరములు 


(కోట్ట రూ, లలో) 

1975-16 10 ౧6. 
1. వను ల వలన వనూ బ్లు 
రేవు సుంకములు 1857.00 1508.70 
ఎక్పయిజు సుంకములు లిరీి28.62 5000.12 
కార్పొరేషన్‌ పన్ను 954.00 1025.00 
ఆదాయపు పన్ను 1060.00 957.00 
ఎస్టేట్‌ పన్ను 9.25 8.75 
సంపద పన్ను 52 00 52 00 
వడ్డీ పన్ను 78.00 85.00 
కానుకల పన్ను 4.15 4.75 
ఇతర పన్నులు 180.92 160.24 
2, పై వానిలో రావ ముల ఖాగం పోవలనీనోది: 
రేపు ఎక్సయిజు సుంక భాగం 8566.70 970.51 
ఆదాయపు పన్ను భాగం 784 10 648.78 
ఎస్టేట్‌ పన్ను భాగం 8.21 7.74 
లీ. వన్నులు గౌక్‌ మిగిలినోబి: 
వడ్డి ఆదాయము 994.79 1056.48 
డివెడెండ్డు, లాభములు 195.15 225 57 
ఇతర ములు 962 86 680 80 


మొ త్రం నికర ఆదాయం 8,022.88 8 226.898 


ట్టిక నెం. వక!!! 
కేంద్మపభుత్వపు సాధారణ వ్యయ వివరములు 


ల 


(కోట్ట రూ. లలో) 

1975-76 1976.77 
ఉద్యోగులు 4280.89 4610.89 
రాష్ట్ర వ్యవహారాలు 77.74 90.68 
విత్త సంసేవావ్యయాలు 198.85 279.49 
వడ్డి చెల్రింపు 1220.82 1851.88 
పరిపాలనా వ్యయం 972,84 861.06 
పెన్షనులు 174.52 141.67 


1:1] 


సెనికులు, దేశరక్షణ 2191.62 2285.68 
సాంఘిక సంసేవ 519 50 5TT.Tt 
ఆర్థిక శాఖా వ్యవహారాలు 1005.29 1168.66 
సాధారణ ఆర్థిక విషయాలు 215.98 252.72 
వ్యవసాయము మొ వానికి 868.45 447.77 
పర్మిశమలు, ఖనిజములు 246.99 262.78 
సతు విద్యుత్తు 85.25 106.88 
రహదారులు, వారా 98.51 99.06 
సౌకర్యాలు 
(గ్రాంట్లు 1861.56 1482.86 
రాష్ట్ర కేం:దపాలిత 1292.62 1867 27 


[పాంతాలకు గాంట్టు 
ఇతర దేశాలకు సహాయం 47.7 49.51 
ఇతర విధముల |గాంట్టు 15.19 16,08 


మొ త్రము 7116.68 7689.62 


పె సాధారణ బడ్డటు కాక, కేంద|పభుత్యమునకు 
వేరుగ పెట్టుబడి బడ్డటు అనునది కలదు, దీనికి 
బుణ సేకరణ, పొదుపు మొత్తములు, (పావి 
డెంటు ఫండులు మొదలగు వానివలన ఆదాయము 
లభించును. దీనిని ఆయా [పభుత్వ శాఖలందు 
శాశఇతములగు పెట్టుబడుల [కింద వినియోగింతురు. 
ఈ బడ్డటులోని ఆదాయ వ్యయ వివరములు ఈ 


దిగువ రీతిగ కలవు; 


పట్టిక నెం. యో 
పెట్టుబడి బడ్డటు ఆదాయ వ్యయములు 


(కోట్ల రూం లలో 
వ్‌ 

190"/5=/6 1976.77 
ఆదాయము 4129.98 4422.51 
వ్యయము 5525.78 £280.04 


సాధారణముగ గతమున, చాల సంవత్సరముల 
నుండియు, దేశపు బడ్డటు లోటు బడ్డటుగ ఉండుట 
పరిపాటియైనది. ఈ లోటును ఎక్కువ నోట్ల 


962 [పపంచ రాజ్య సర్వన్వము 


చలామణీ వలన పూరించుట సహజముగ జరి గెడిది. 
దేశము అభివృద్ధి కార్యక్రమముల క్రై పెద్ద “పెట్టు 
బడులను సమకూర్చు వలసిన పరిస్థితులలో ఇట్టి 
చర్య తప్పని సరియని తొలుత భావింపబడినది. 
కాని ఈ కరెన్సీ నోట్ల ముమ్మరము వలన, దవ్యో 
ల్బణమును, తత్పలితముగ వస్తువుల ధరలలో 
విపరీతపు పెంపుదలయు వచ్చి, [ప్రజలకు ఇబ్బందు 
లను కలుగ జేసినవి, ఇందువలన ఇకమీదట సాధ్య 
మైనంత వరకు లోటుబట్టటు లేకుండ సరి చేయు 
టకు (పస్తుతపు కేంద (ప్రభుత్వము కృషి చేయు 
చున్నది. భారత |పభుత్వము, తన పెట్టుబడులు 
మొదలగు వానికై విదేశముల నుండి [గహించిన 
బుణము 1976.77 అంతమునకు 7926.52 
కోట్ట రూ.లు. 


11. సాంఘిక రంగము 


భారతదేశపు కార్మిక సంఖ్య 1971 లెక్కలను 
అనుసరించి వివిద ముఖ్య జీవిత రంగములందు 
ఈ కింది కాతములలో ఉన్నది : 


పట్టిక నెం. XV 
వివిధ జీవితరంగము లందలి కార్మిక 
కాొతములు 
1. వ్యావసాయికులు 482.84 
వి వ్యవసాయ కూలీలు 26.88 


8. పశుపోషణ, అటవీకృషి, మత్స్య 2.86 
పరిశ్రమ, వేట, ఓడపని మొ॥ 
వానివలన జీవిందువారు 

4. ఖనిజసాధన, ధాతిగని పనివారు 0.51 


ర్‌, వస్తు నిర్మాణకృషి, మరమ్మతులు 9 46 
మొ॥ వానిలోని వారు 


6. గృహనిర్మాణ కృషిలోనివారు 1.28 
7, వర్తక, వ్యాపార రంగములవారు 5.57 


8. రహదారులు, వారాసౌకర్యముల 2.44 
9. ఇతర వృత్తులవారు 8.74 


కాని దేశపు జన సంఖ్యలో, 1971 లెక్కలను 
అనుసరించి, కి2.92 కాతము మాతమే కార్మిక 
శక్తిగ పరిగణనీయము, ఇందును, ఫ్యాక్టరీలు, 
గనులు, తోటలు వంటివానిలో పనిచేయు వ్యవస్థిత 
కార్మికరంగపు సంఖ్యావివర ములు మాతమె బాగుగ 
లెక్కించుటకు ఏలగుచున్న ది. కార్మిక సం్యశేయ 

నకై చేయబడిన చట్టములు అన్నియు ఈ వ్యవ 
సిత రంగపు కార్మికులకు మామే వర్తించున్నవి. 
అవ్యవస్థిత రంగమునకు చెందిన వ్యవసాయక కార్మి 
కులు మొదలగువారికై కనీసవేతనముల చట్టములు 
అమలునందున్నను, వాని [ప్రయోజనము బాల 
స్యల్పము. ఈ అవ్యవస్థిత రంగముల కార్మికులకు, 
సంవత్సరము పొడువున పని ఉండదు, వ్యవసాయ 
ముపై జీవించువారికిని సంవత్సరము పొడువునను 
పనివుండదు. ఈ విధముగ సంపూర్ణమగు నిరుద్యో 
గము లేదా కొంత కాలపు నిరుద్యోగము ఈ 
దేశమున సర్వతా అలముకొని యున్నది. ఈ 
నిరుద్యోగుల సంఖ్యావివర ములు సైతము విద్యా 
వంతుల విషయమునమాతమే లభ్యము లగుచున్నవి. 
ఈ నిరుద్యోగులకు ఉద్యోగ విషయిక సౌకర్య, 
సమాచారములను అందజేయు టకై 5లిర్‌ ఎంప్లాయి 
మెంటు ఎక్స్‌ఛేంజీలు పనిచేయుచున్నవి (1974); 
ఇందు నమూదై న నిరుద్యోగులసంఖ్య 51,76,274. 
కక విద్యాగ హితులగు నిరుద్యోగుల సంఖ్య అత్యధి 
కము, గత ఇరువదియెండ్డుగ (పణాళికల మూల 
మున పారిశ్రామిక, వ్యావసాయిక రంగిములందు 
అభివృద్ది సాధింపబడినను, అందుతో పాటుగ నిరు 
ద్యోగ శాతమును విరివిగ పెరిగినది. దేశమున 
అంతటంతట పెరుగుచున్న జనసంఖ్యయును ఇందు 
లకు తోడ్పడినది. సంపదలోని పెంపుదల రేటునకు 
మించి జనసంథ్యా భివృద్దిలో ని రేటు ఉండుటవలన, 
ఆధికోత్స త్రివలన, తలసరి ఆదాయమున పెంపు 


భారతదేశము 96లీ 


దల కన్పట్టుటలేదు. ఇందుల కై [పజలసహకారముతో 
కుటుంబనియం[తణ కార్య కమమును [ప్రభుత్వము 
కొనసాగింప యత్నించుచున్న ది. 


దవ్యోల్బణమువలన రూపాయి విలువ అత్యధి 
కముగ పడిపోయిన 1976-77లో, దేశమున తల 
సరి ఆదాయము రు. 1049 అని మాతమే లెక్కల 
వలన తెలియుచున్నది. యు.'సే. వంటి దేశములతోనే 
కాదు, (శ్రీలంక వంటి వర్ధమాన దేశములతో పోల్చి 
నపుడును ఇది చాలా హీనము. ఇది సగటు 
ఆదాయమే అగుటవలనను, ఉద్యోగవసతులును, 
ఉత్పత్తి వసతులును, కొలదిమంది చెతులలో మా(తమే 
ఉండు టవలనను, [ప్రజలలో అత్యధిక సంఖ్యాకుల 
య థార్థపు తలసరి ఆదాయము ఇంతకన్న చాలా 
తక్కువ, దేశమున 60% _పజలు పేదరికపుస్థాయికి 
దిగువనే కాలమును గడుపుచున్నారని ఆధికారిక 
పరిశీలనవలన తెలియుచున్నది. 


దేశమున గృహవసతి చాలాతక్కువ. 1951 
మొదలుగ గృహనిర్మాణము విరివిగ సాగినను, అది 
పట్టణముల కె పరిమితము. 1971 లెక్కలను అను 
సరించి, ఉపయోగమునకు అనువైన గృహసంఖ్య 
8.25 కోట్ల యూనిట్టుగ గణింపబడినది. దేశపు 
మొత్తపు 54.8 కోట్ల పజలకు 9,7 కోట్ట యూనిట్లు 
కావలసి యుండుననియు, ఆందువలన ఇండ్లకొదవ 
1.45 కోట్ట యూనిట్లు ఉండుననియు అధికారులు 
అపుడు లెక్కించిరి. కాని లెక్కదెలిన యూనిట్లలో 


కొన్ని ఒకే కుటుంబమునకు చెందినవియ ఉండుట 
సాధ్యమే అయినందున , యధార్థ మున ఇండ్లకౌరవ 
1.45 కోట్ట యూనిట్టకన్నను ఎక్కు.వగనే ఉండును, 
ఈ లోటును పూ ర్తిచేయుటకు [ప్రభుత్వము పలు 
గృహనిర్మాణ సంస్థలకు సౌక ర్యములను, యిుణు 
ములను ఇచ్చి (పోత్సషహించి కృషి చేయచున్నను, 
ఈ సమస్య ఇంకను పరిష్కూరింపబడలేదు. పట్టణ 
ములలో మురికి వాడలను నిర్మూలించి అచటి [పజ 
లకు చకగాని గృహవసతులను కల్పించుట, పల్లెల 
తోని పెద [పజలకు ఉచితముగ ఇండ్ల స్థలములను 
ఇచ్చి, గృహనిర్మాణపు వసతులను కల్పించుట అను 
కార్యక్రమములను 1971! మొదలుగ కేంద; రాష్ట్ర 
(పభుత్యములు నిర్వహించుచున్నవి. 1974 ఏ| పీల్‌ 
80 నాటికి కృ80,000 [కొత్త ఇండ్లు ఈ కృషివలన 
నిర్మితములై నవి; 11 వేల హౌక్టేరుల భూమిని, 
గృహనిర్మాణమునకె , రాష్ట్ర) పభుత్యములు సేక 
రించినవి. 

రాజ్యాంగవిధానపు నిర్జేకక సూతములలో 14 
ఏండ్ల వయసువరకు, పౌరులకు అందరికిని 
ఉచిత నిర్భంధ విద్యాబోధనకు వసతి కల్పింపబడ 
వలయునని నిర్దేశింపబడినను, ఆ లక్ష్యము ఇప్పటికిని 
సాధింపబడకున్నది. 1971 లెక్కలను అనుసరించి 
దేశమున అక్షరాస్యత 29.45 మాత్రమే అయినను 
రాష్ట్రములవారిగా చూచినపుడు ఈ కాతము చాలా 
విపరీత వ్యత్యయములకు లోనగుచున్నది. కింది 
పట్టిక ఆ విషయమును విదితము చేయగలదు: . 


పట్టిక XVI 

అతరా స్య త 
భారత దేశములోని రాష్ట్రములు; చదివినవారు అక్షరాస్యతా శాతము 

కేం. పా. |పాంతములు మొత్తం పురుషులు శ్రీలు మొత్తము పురుషులు శ్రీలు 

భారత 'దేళము 161,877,780 112,014,845 49,862,985 29.45 89.45 186.70 
రాష్ట్రములు 
అస్సాం 4,116,771 2,829,242 1,287,529 28.72 87.19 19.27 
ఆం'ధ|పదేళ్‌ 10,689,665 7,808,297 9,866,868 24.57 88.18 15,75 











అక్షరాస్యతా శాతము 


మొత్తము పురుషులు 


21.70 
26,18 
81.52 
60.42 
85.79 
18.58 
89.46 
80.98 
27.40 
88.87 
వత, 90 
19.94 
82.91 
22.14 
89.18 
29.49 
19.07 
26.89 
81.96 


48.59 


{1.29 
44.75 
61.56 
56.61 


14.97 
46 .02 


49.60 


81.50 
88.29 
41.62 
66.62 
46,11 
26.75 
51.78 
40.20 
లి5.02 
10.98 
42.91 
80 64 
46.04 
82.70 
51.04 
84.12 
28.74 
87.29 
48.19 


51.64 
17.82 
54,81 
66.97 
68.71 
బిబి. 15 
57.29 


nem 


56.48 


స్త్రీలు 


పరల రా పపకి పలకల 


10.55 
18.92 
20.97 
54.81 
24.75 
9.28 
26.86 
21.19 
18.85 
25.90 
22, 42 
8.72 
19.58 
10.92 
26.48 
24.56 
8.46 
14.89 
20.28 


81.11 

8.71 
85.09 
54.85 
47.75 

7.84 
§4.62 


964 (ప్రపంచ రాజ్య సర్వస్వము 
CTT TT THR న సట 
కేం. పా, పాంతిములు మొత్తం పురుషులు స్రీలు 

ఉత్తర పదేశ్‌ 19,178,970 14,812,811 4,861,659 
ఒరిస్సా 5,745,999 4,927,806 1,517,598 
కర్లాటక 9,285,127 6,281,868 8,008,764 
కేరళ 12,898,072 7,054,096 5,848,978 
గుజరాత్‌ 9,రరీ్‌,289 6,868,167 8,191,522 
జమ్మూ -కాళ్ళీరు 857,964 657,660 800,894 
తమిళనాడు 16,256,898 10,788,788 5,472,810 
(తిపుర 482,082 822,017 160,065 
నాగాలాండ్‌ 141,518 96,6881 44,887 
పంజాబ్‌ 4,502,128 2,984,281 1,627,842 
పశ్చిమ బెంగాల్‌ 14,711,789 10,081,891 4,679,848 
బీహారు 11,287,618 8,889.89 2,398,218 
మణిపూర్‌ 858 090 249 889 108,707 
మధ్య,పదేళ్‌ 9,228,081 7,016,849 2,206,489 
మవోరాష్ట్ర 19,752,608 18,881,079 6,421,529 
మేఘాలయ 289,812 177,172 120,540 
రాజస్థాన్‌ 4,914,208 8,875,485 1,088,858 
హర్యానా 2,99,179 2,005,424 698,755 
హీమాచల,పదేశ్‌ 1,105,825 788,192 842,682 
తేం/ద పాలిత (ఫపొంతమయులు 

ఆందమాన్‌ -నికోవార్‌ డివులు 50,191 86,160 14,౮81 
అరుణాచల |పదేక్‌ 59 791 44,776 8,015 
గోవా-దా మన్‌ -దయ్య 889,864 ౨84,178 149,686 
ఛండీఘర్‌ 152,871 98,496 59,876 
ఢిల్లీ 2,801,605 1,488,268 868,887 
దాదా-నగర్‌వా వేలి 11,105 8,188 2,917 
పుదుచ్చేరి 217,058 185,851 81,207 
మిజోరాం 178,798 108,824 78,469 
లక్షద్వీప్‌ 18,889 9,081 4,808 


80.56 


భారతదేశము 965 


సెకండ రీస్టాయివరకు వీద్యాబోధన ఈ దిగువ 
రాష్ట్ర) పాంతములందు, ఉచితముగ లభించుచున్న ది: 
ఆంధ |పదేళ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, 
అందమాన్‌-నికో బార్‌, అరుణాచల |పదేశ్‌,లక్ష దీప్‌, 
జమ్మూ కాశ్మీరు, నాగాలాండ్‌, దాదా - నగర్‌ 


పట్టిక నెం. 


హవేలీ, పుదుచ్చేరి. అన్ని రాష్ట్ర కేం[దపాలిత 
[పాంతములలో వెడ్యూల్లు కులముల, మెన్యూల్డ్‌ 
తరగతుల బాలబాలికలకు ఉచితముగ విద్య 
లభించుచున్నది. 18'2లళోని సంఖ్యా సేకరణను అను 
సరించి ఈ |క్రిండి వివరములు లభ్యముల గుచున్న వి: 
XVII 


వివిద స్థాయీల పాఠకాలల సంఖ్యా వివరములు 


పాఠళాలారీతి 





(పయిమరీ/జూనియర్‌ 
మిడిల్‌ /సీనియర్‌ బేసిక్‌ 
హై/హైయర్‌ సెకండరీ 
యూనివర్సీటీలు /కాలేజీలు 

1974.7కలో దేశమున విశ్ణవిద్యాలయముల 
సంఖ్య 101. (నాని పేరులు ఆయా రాష్ట్రముల 
వివరములలో 14వ ఉపశీర్షి కయందు ఈయబడినవి) 
యూనివర్పిటీలుగనె పరిగణింప బడదగిన కొన్ని 
ఉన్నత విద్యాసంస్థలు మరికొన్ని కలవు. ఆవి ; 
1 బిర్హా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్సు 
పిలానీ; 2. ఇండియన్‌ అ|గికల్చరల్‌ రిసర్చి 
ఇన్‌ స్టిట్యూట్‌ న్యూఢిల్చి ; లీ. ఇండియన్‌ ఇస్‌స్టి 
ట్యూట్‌ ఆఫ్‌ సైన్సు, బెంగుళూరు; 4. జామియా 
మిలియా ఇస్టామియా, ను్యఢిల్రి; 6. గుజరాత్‌ 
విద్యాపేఠ్‌ , 7. గురుకుల్‌ 
కాంగ్గా విశ్వవిద్యాలయ, హరిద్వార్‌; రి. కాళీ 
విద్యాపీఠ్‌, వారణాసి; ల. టాటా ఇస్‌స్టిట్యూట్‌ 
ఆఫ్‌ సోషల్‌ సెన్సెస్‌, బొంబాయి; 10. ఇండియన్‌ 
స్కూల్‌ ఆఫ్‌ మెన్స్‌, ధన్‌ బాద్‌, 

ఇవిగాక కేంద విశ్వవిద్యాలయములుగ ఈ 
[కిందివి పరిగణింపబడు చున్నవి : 1. అలీఘడ్‌ 
ముస్తిం యూనివర్సిటి, ఆలీఘడ్‌; 2, బెనారస్‌ 
హిందూ యూనివర్సీటీ, వారణాసి; లీ. జవహర్‌ 
లాల్‌ న్నెహూ యూనివర్సిటి, న్యూఢిల్లీ; 4 
యూనివర్సిటి ఆఫ్‌ ఢిల్లీ , న్యూఢిల్లీ ; ర, విశ్వ 


అహమ్మదాబాద్‌; 


పాఠళాలల సంఖ్య 


ఉపాధ్యాయ సంఖ్య విద్యార్థి సంఖ్య 


. లక్షలలో , 

4, 14,406 10,96,561 614.8 
94, 199 6,70,629 140.8 
88,488 6,19,507 70.8 
2,966 01,069 29 8 


భారతి, కాంతినికేతన్‌; 6 నార్‌ ఈస్టరన్‌ హిట్‌ 


యూనివర్సిటి, షిల్లాంగ్‌; 7 యూనివర్సిటీ ఆఫ్‌ 
హైదరాబాదు, హైదరాబాదు. 


దేశమునందు విశ్వవిద్యాలయములలో పెక్తింట 
సాంకేతిక విద్యాబోధనకు వసతులు ఉండి, అచట 
పలువురు శిక్షణను పొందుచున్నను, సాంకేతిక 
విద్యకుగల (పాముఖ్యమునుబబట్టి కేంద పభుత్యమె 
స్యయముగ కొన్ని సాంకేతిక కళాశాలలను, ఇండి 
యన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అను పేరుతో 
నడుపుచున్నది. ఈ సంస్థకు చెందిన కళాళాలలు 
ఖరగపూర్‌, బొంబాయి, మద్రాసు, కాన్‌ పూర్‌, 
న్యూఢిల్లీ లలో కలవు. దేశము మొత్తమున 
1975-76లో సాంకేతిక విద్యయందు, పట్టభదు 
లుగ 14,019 మంది. డిప్లోమా ఆర్జించినవారు. 
18,000 మంది ఉత్తీర్ణులెరి. |పస్తుతమున 
(పపంచ దేశములందు, సాంకేతిక విద్యాకుళ లుర 
సంఖ్యలో త్రూ స సోవియట్‌ రష్యాల తరువాత 
స్థానము భారతదేశము ఆ కమించినది. అట్టి కుశలు 
రగు పనివారలలో కొందరు విదేశములలో పని 
చేయుచున్నారు. 


966 పపంచ రోజ్య సర్వస్వము 


దేశమున వై జ్ఞానిక పరిశోధనల నిర్వాహణ ఐదు 
(ప్రముఖ జాతీయ సంస్థల ఆధ్వర్యమున సాగు 
చున్నది. అవి: 1. కౌన్సిల్‌ ఆఫ్‌ సెయింటిఫిక్‌ 
& ఇండస్టి)యల్‌ రిసర్చి; 2. ఇండియన్‌ కౌన్సిల్‌ 
ఆఫ్‌ మెడికల్‌ రిసర్చి; లీ, సెం|టల్‌ కౌన్సెల్‌ ఫర్‌ 
రిసర్చి ఇన్‌ ఇండియన్‌ మెడిసిన్‌ అండ్‌ హోమి 
యోపతి; 4. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అ(గికల్చ్బరల్‌ 
రిసర్చి; క. డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ యనర్హి 
ర్‌ స్పేన్‌ రిచర్చి ఆండ్‌ సయిన్స్‌ అండ్‌ 'చెక్నాలజీ, 
పైన తెలుపబడిన సంస్థల పర్యవేక్షణకు లోబడి 
పాదేశికసంస్థలు పరిశోధనలను నిర్యహించుచున్న వి. 


దేశమున సాంస్కృతిక రంగములందు, |పావీన 
కాలమునుండి కొనసాగుచు వచ్చుచున్న సం|పదాయ 
ములను పరిపోషించుచు, ఆధునికతను అందు మేళ 
వించుటకై కేంద పభుత్వాదరణమున 1. సాహిత్య 
అకాడమీ (న్యూఢిల్లీ స్థాపితం 1954), £. లలిత 
కళా అకాడమీ (న్యూఢిల్లీ స్థాపితం 1954), 3. 
సంగీత నాటక అకాడమీ (న్యూఢిల్లీ - స్థాపితం 
1958) కృషిచేయుచున్నవి. కొన్ని రాష్ట్ర్ర్యపభుత్వ 
ములును తమ [పాంతములందు వీనికి అనుబంధ 
సంస్థలను నెలకొల్పి, [ప్రాంతీయ సంస్క్బృతు 
లను పరిపోషించుచున్న వి. 


దేశమున 10 వేలకు వైబడిన |గంథాలయములు 
కలవు. [గంథాలయ నిర్వాహణ రాష్ట్ర సంబంధ 
విషయమే అయినను కేంద పభుత్వవు సాంస్క్టూ 
తిక కాఖ, స్వయముగ కొన్ని కెద (గంథాలయ 
ములను నిర్వహించుటయగాక, ఉత్తమ సార్వ 
జనిక [గంథాలయముల నిర్వహించు స్వచ్చంద 
సంస్థలకు ఆర్థీక సాహాయ్యమును కల్సించుచున్న ది. 
పబ్లిక్‌ [గంథాలయముల నిర్వాహణను [క్రమబద్దము 
చేయుటకు అనువగు శాసనములను ఆంధ పదేశ్‌, 
కర్ణాటక, మహారాష్ట్ర, తమిళ్‌ నాడు _పభుత్వములు 
రూపొందించి అమలుజరుపుచున్నవి. 


(గంథాలయములో దేశపు మొత మున మూడు 
[ప్రముఖ గంథాలయమాలను 'కాపీరై ట్‌ (గంథా 
లయములుగ, కేంద పభుత్యము 1954లో ఒక 
శాసనము ద్వారా నిర్ణయించినది. దేశమున |పచు 
రితమగు నూత్న గంథము, లేదా కొత్తమేగజినున 
విక (పతి, విధిగ ఈ కావీరై టు [గంథాలయములలో 
పతియొకదానికి పంపబడవలయును. ఆ [గంథా 
లయములు : 1. నేషనల్‌ లె బరీ, కలకత్తా, గంఛ 
సంఖ్య 14.5 లక్షలు); 2 సెంటల్‌ లె బరీ, 
టొంబాయి (గ్రంథ సంఖ్య 6 లక్షలు), వి, కన్నె 
మరా లై (బరీ, మదరాసు[(_గంథసంఖ్య 2.5లక్షలు). 


పై గంథాలయములుగాక, కొన్ని [వాత పతుల 
(గంథాలయములును, పాచ్యవాజ్మయ [గంథాలయ 
ములునుకలవు. రాష్ట్ర పభుత్యములకుగాని, (పత్యేక 
వ్యకులకుగాని చెందిన ఇట్టి గంథ సంచయ 
ములు దాదాపు 100 కలవు. ఈ సంచయములలో 
లక్షలకొలది వాత పతులు కలవు |వాత్సపతుల 
గంథాలయములలో ఈ దిగువవి |పముఖములు ; 
1. సరస్వతీ మహల్‌ లై(బరీీ తంజావూరు, 
తమిళనాడు; 2. గవర్నమెంట్‌ ఓరియంటల్‌ 
మానున్‌ కిప్ట్‌ లై|బరీ, మదరాసు; కి. ఖుదాబక్ష్‌ 
ఓరియెంటల్‌ పబ్దిక్‌ లై బరీ, మాట్లా; 5. రజా 
లై |బరీ, రామ్‌పూర్‌, ఉత్తర|పదెళ్‌; 6 & 7. 
పూనా, వాదోదరలలోని ఓరియెంటల్‌ రిసర్చి 
లె బరీలు; ర్‌, సంస్కృత యూనివర్సిటీ లై బరీ, 
వారణాసి, 9. విశ్వేశ్వరానంద్‌ వేదిక్‌ ఇన్‌స్టిట్యూట్‌, 
హోషియార్‌ పూర్‌. 

పె [గంథాలయములు గాక, యూనివర్సిటి 
లందును _పముఖములగు [గంథాలయములు కొన్ని 
కలవు. 

దేశమున తొలుతటి మ్యూజియమ్‌ 15614 లో 
కలకత్తా యందు నెలకొల్పబడినది. (పస్తుతమున 
దేశమున 200 కు పెబడిన మ్యూజియములు కలవు, 
పీనిభో [ప్రముఖములు శ కలక తాలోని ఇండియన్‌ 


భారిత దేశము 987 


మ్యూజీయం, విక్టోరియాహాలు. అసుతోష్‌ మ్యూజి 
యం; న్యూఢిల్లీ లోని నెషనల్‌ మ్యూజియం, నేష 
నల్‌ గేలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌, నెహూ మెమోరి 
యల్‌ మ్యూజియం ఆండ్‌ లె బరి; హైదరాబాదు 
లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం; బొంబాబు. లోని 
(పిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ మ్యూజియం; మదరానులోని 
గవర్నమెంట్‌ మ్యూజియం; వారణాసి లోని 
యూనివర్సిటి మ్యూజియం. ఇవిగాక పురావస్తువుల 
మ్యూజియములు (ప్రముఖ [పాచీన స్థలములలో 
కోణార్క, నాగార్జునకొండ, నాలందా, సాంబీ, 
సారసాథ్‌ వంటి వానియందు.కలవు. ఇంకను చేతిపను 
లకు నేతపసతనమునకు చెందిన మ్యూజియములును 
బాలల మ్యూజియములును, అటనట కొలదిగ 
వైజ్ఞానిక, సాంకేతిక కాస్త్రవిషయికములగు మ్యూజి 
యములును కలవు. 


ఆధునిక రీతిలో వార్తాపతికా ప్రచురణ భారత 
దేశమున 1780లో కలకత్తా యందు “బెంగాల్‌ 
గజెట్‌” అను పత్రికను |పచురించుటతో మొదలై 
నది. 1976లో రిజిస్టార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌, 
పార్ట మెంటునకు సమర్పించిన నివేదికను అనుసరించి 
1974లో వారా ప్యతికల పరివ్యాప్తి మొత్తం 
(టోటల్‌ సర్క్యులేషన్‌) 880.92 లక్షలు. పతీకల 
సంఖ్య 12 185. భాషలవారీగా చూచినపుడు హిందీ 
యందు ఆత్యధిక సంఖ్యలో ప్మతికలు వెలువడు 
చున్నవి; ఆందలి ప|తికలసంఖ్య ల.200; తరువాత 
లెక్కింప దగినది ఇంగ్లీషు; ఆందలి పత్రికల సంఖ్య 


2.468. 1974లో దేశమున దినషతికలసంఖ్య 822; 


వారమున రెండు లేదా మూడుసార్హు వెలువడు వాని 
సంఖ్య 68; వారపతికలు లీ,666; ఇతర రీతుల 
కొల [ప్రమాణములలో వలుబడునవి 7,629, 
దినప|తికల సంఖ్యలో అగస్థానము ఉత ర్మ్పపదెశ్‌ కు 
లభించుచున్నది; అచటి దిన పతికల సంఖ్య 155; 
తరువాతది మహారాష్ట్ర; అచటి దినప[తికల సంఖ్య 
122. కాని పతికల మొ త్తపు సంఖ్యనుపట్టి చూచి 


నపుడు మహారాష్ట్ర కే అ, గన్భానము లంభించుచున్న ది, 
దేశపు _పముఖ నగరములగు ఢిల్లీ, బొంబాయి, 
కలకత్తా మదాసుల నుండి $,/60 పషతికలు 
(అనగా మొ త్రపు ప,తికలలో త0.9 శాతము) వెలు 
వడు చున్నవి. దినపత్రికలలో పరివ్యా ప్రీయందు 
లక్షకు మించినవి 29 మాతమే కలవు; బెంగాలీ 
భాషలో కలకత్తానుండి వెలువడు ఆనందబజొద్‌ 
ప[తికకు ఇందు (పధమస్థానము లభించుచున్నది. 
దాని పరివ్యా ప్తి 8,68,408. కాని పలుకేందముల 
నుండి |పచురింపబడు పతికలను లెక్కి.ంచినయెడల 
ఇండియన్‌ ఎక్‌ పెస్‌ పతికకు ఆ గస్థానము 
లభించుచున్న ది; ఎనిమిది కేం దములనుండి ఒకే 
సమయమున వెలుబడు ఆ పుతిక యొక్క పరి 
వ్యా ప్రీ 4,12 205. 


వారా ప;తికలకు సమాచారమును సేకరించు 
దేశీయసంస్థలు నాలుగుకలవు. అవి 1. పెస్‌ (స్ట్‌ 
ఆఫ్‌ ఇండియా. 2. యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ 
ఇండియా, లి. సమాచార భారతి, 4. హిందూస్తాన్‌ 
సమాచార్‌, ఇందు మొదటి రెండును ఆంగ్రమున 
వార్తలను అందించగ, తక్కినవి వివిధ దేశీయ 
భాషలలో కూడ వార్తలను అందించుచున్న వి. కొని 
1975 - "6లో ఆత్యయిక పరిస్థితి కాలమున, 
[పభుత్వ|పోద్బ లము వలన ఈ నాలుగు సంస్థలును 
'సమాచార్‌” ఆను పేరున ఒకే ఒక సంస్థగ మేళ 
నము పొందినవి. అయినను 1977 మార్చిలో 
ఆధికారమును [గహించిన నూత్న కేంద [ప్రభు 
త్వము, ఈ సంస్థలు మరల విడిపోయి, స్వతంత్ర 
ముగ పనిచేయుటకు చట్టరిత్యా మార్గమును సుగ 
మము చేసినది. 

స్వాతం తరము లభించినది మొదలుగ, దేశపు 
[పభుత్వము, పజానికపు ఆరోగ్య సంరక్షణక్తె 
పెక్కు. వసతులను కల్సించుటకు (ప్రణాళికా బద్ధ 
ముగ కృషి సాగించినది, |పజారోగ్యము, రాష్ట్ర 
[పభుత్వముల అధికార పరిధి లోనిదెయెనను, 


ర్టిగ్రీర్ర [ప్రపంచ రాజ్య సర్వస్వము 


కేం[ద [పభుత్వమును ఒక కిలక పాతను ఇందు 
నిర్వహించుచున్నది. వైద్య విధానమున రెండు 
[ప్రముఖ సంప్రదాయములు - 1. అల్లోపతీ, 2, 
ఆయు ర్వేద సంప్రదాయము - అవలందింపబడు 
చున్నవి. ఇవిగాక యానానీ, హోమియోపతీ 
వైద్య సం[పదాయములకును [పభుత్వాదరణ, పరి 
మిత స్రాయిలో లభించుచున్నది. అల్లోపతీ సంప 
దాయపు వైద్య విద్యారీతిని సువ్యవస్థరీతిలో నడపు 
టకై మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థిత 
మైనది (1956). వై ద్యవిద్యా (ప్రవీణులగు ఆల్లో 
పతీ డాక్టర్ల పేరులను ఆ కౌన్సిల్‌ నమోదు చేయ 
చున్నది. ఆ పట్టికను అనుసరించి డిసెంబర్‌ 81, 
1974 నాటికి భారతదేశ మున ఆల్ఫోపతి డాక్టరుల 
సంఖ్య 1,87,686. అటులే డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ 
ఇండియా అనునది దంతవైద్య విషయమున 'శద్ద 
వహించు చున్నది; దానిపట్టికను అనుసరించి 1974 
లో దేశమున 7,088 రిజిష్టర్డ్‌ దంతవై ద్యులు కలరు, 
కొషధకారుల (ఫార్మసిస్టుల) పట్టికను తయారు 
చేయు బాధ్యత ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 
యందు కలదు; దాసి పట్టక నుబట్టి 1975 ఆంతము 
నకు దేశమున జొషధకారుల సంఖ్య 94 500. ఇండి 
యన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ అనునది నద్చుల, మంత 
సానుల, వె ద్యసౌకర్య పర్యవేక్షకుల శిక్షణాదులను 
గురించి గ్రద్ద వహించుచున్న ది; దీని పట్టికను అను 
సరించి 1972 నాటికి దేశపు నర్చుల సంఖ్య 78 
వేలు. నెం|టల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసర్చి ఇన్‌ ఇండియన్‌ 
మెడిసిన్‌ అండ్‌ హోమియోపతీ అను సంస్థ ఆయు 
ర్వేద, సిద్ధ, యూనానీ, హోమియోపతీ, యోగ 
చికిత్సా విధానముల విద్యావిధానములను సువ్యవస్థిక 
రించుచు, ఆయా విధానములలో (ప్రవిణులగు డాక్ట 
రుల పేరులను తన పట్టికయందు నమోదు చేయు 
చున్నది. పైన పేర్కొనిన విధానములే గాక, 
[పకృతి చికిత్సా పద్దతులను అవలంబీంచు వైద్య 
కే్యదములు [పభుత్వ సహాయమున అటనట పని 
చేయుచున్నవి. 


అల్లోపతీ సంప్రదాయపు వై ద్యవిధానమున శీక్ష 
ణను కల్పించుటకు దేశమున 105 వై ద్యకళా 
శాలలు, 15 దంత వై ద్యకశాలలు, 11 ఇతర వివిధ 
సంస్థలు పనిచేయుచున్న వి (1978-74). పతియేట 
దాదాపు 12,500 మంది [కొత్త విద్యాధ్ధలు ఈ 
కళాశాలలో చేరుచున్నారు. [పజానీకమున 4,200 
మంది పజలకు ఓక్‌ డాక్టరు చొప్పునకలరని అంచనా 
(1976). నర్సుల శిక్షణకైె వివిధ తరగతుల 
సంస్థలు 685 పనిచేయు నున్న వి. 

భారతీయ వై ద్య సం|పదాయములందు శిక్షణను 
కల్పించుటకై 92 ఆయుర్వేదవిద్యకు, యూనానీశ్రై 
10 కళాశాలలు పనిచెయచున్నవి. ఈ సం[పదాయ 
ములందు ఉన్నత శిక్షణకైై జామ్‌నగర్‌ , వారణాసి 
లలో రెండు విద్యాసంస్థలు స్థాపింపబడినవి. [ప్రభు 
త్వపు పరిగణను పొందిన 74 సంస్థలు పోమియో 
పతిలో శిక్షణను ఇచ్చుచున్నవి. 

దేశమున [ప్రజలకు ఎక్కువ బాధాకరములుగ 
ఉన్న మలేరియా, మశూచి, బోదకాలిజబ్బు, క్షయ, 
కుష్టురోగము, కలరా, కంటి జబ్బు, సుఖ జాడ్య 
ముల సిరోధ నిర్మూలనములకై జాతీయ కార్య కమ 
సంస్థలను నెలకొల్పి [ప్రభుత్వము కృషి చేయు 
చున్నది. వీనిలో మశూచి రోగము, దేశమున 
లేకుండ చేయబడినటుల |పభుత్యము 1977లో 
పకటించినది. మలేరియాయు చాలవరకు ఆరికట్ట 
బడినది. తక్కి_నవాని విషయమున నిరోధకచర్యలు 
చాలవరకు సఫలతను పొందినవి. కేన్సరు, గుండె 
జబ్బు, క్ష్షయలకై పత్యేక చికిత్సా కేంద్రములు 
పలుతావులందు పనిచేయుచున్న వి. 

1971.72లోని సంఖ్యా వివర ముణనుబట్టి దేశపు 
ఆసుపతులందలి శయ్యా సంఖ్య 260.8 వేలు, 
పయిమరీ ఆరోగ్య కేం దముల సంఖ్య 5,188. 
కుటుంబ నియం|తణ కేందముల సంఖ్య 88,568 
వేలు. (పజానీకమున 1000 |పజలకు 66 వైద్య 
శయ్యలు మా[తమేకలవని అంచనా, దేశమున పురు 


భారతదేశము 969 


మని ఆపేక్షిత జీవిత వ్యవధి 50.1 సంవత్సర 
ములు; త్రీ యొక్క అపేక్షిత జీవితవ్యవధి 49.8 
సం. (1975). 


12, యాతా సౌకర్యములు 


దేశము ఆతి విశాలమై, వివిధ శీతోష్ణ పరిస్థితు 
లకును వివిధ పాక్ళతిక పరిసరములకును నెలవ 
గుటవలన (పకృతి సౌందర్యమును వెలువరచు 
దృుళ్యములు ఎన్నియో ఇట కలవు. ఇందులకు 
తోడుగ అయిదువేల సంవత్సరముల దీర్గ చరిత 
గతిలో అటనట వెలసి అంతరించిన వివిధ (పాదీన 
సంస్కృతి 'కేందముల అవ శేషములును చాల 
విరివిగ కలవు. అందువలన ఈ దేశము జిజ్ఞాసువు 
లగు వివిధ విదేశీయ పర్యటకులను ఆకర్షించుట 
సహజము. కాని ఇట్టి విదేయ యాత్రికులకు తగు 
పోత్సాహమును క ల్పించుటకు సువ్యవస్థిత కృషి 
1966 నుండి మా;తమే, కేంద [పభుత్వము 
“ఇండియన్‌ టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 
అను సంస్థను నెలకొల్పుటతో ఆరంభిత మైనది. ఈ 
సంస్థయొక్క_ ఆధ్వర్యవమున విదేశీయ యాతి” 
కుల సౌకర్యమునకై 1976 నాటికి 14 పెద్దహోట 
క్టును, 2 మోటస్థను, 2 సాగరతీర నివాసములును, 
14 (పయాణిక వసతులును, 11 అల్ప హారకాల 
లును, 14 రహదారి సౌకర్య సంస్థలును, 4 శుల్క్ల 
రహిత వస్తువికయశాలలును, 8 శబ్దకాంతి [ప్రసార 
కేందములును ఏర్పడినవి. ఈ రీతిగ యా, తికుల 
వసతికై |పస్తుతమున దాదాపు 2000 గదులును, 
8100 శయ్యలును ఏర్పడినవి. 


విదేశీయ యా తికులలో పతియొకడును ప్యాస్‌ 
పోర్టు_వీసాలను విధిగ కలిగియండవలెను. సన్ని 
హిత దేశములగు పాకిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, 
శ్రీలంకల విషయమున ఇట్టి పతముల సేకరణలో 
కొంత సౌలభ్యము కలదు. (దేశమునందలి వివిధ 
దర్శనీయ స్థలములు ఆయా రాష్ట్ర్రముల కథన 


సందర్భమున 14వ ఉపశీర్షికలో ఈయబడినవి). 
1951 మొదలుగ దేశమున పర్యటించు విదేశీయ 
యాత్రికుల సంఖ్య క్రమముగ పెరిగి, దానితో 
పాటుగ ఆట్టి యాత్రికుల వలన దేశమునకు సాలీనా 
లభించు ఆదాయమును అభివృద్ధి ఇెందినది. ఆయి 
నను (ప్రపంచపు విదేశయా తికుల సంఖ్యలో 0.8 
శాతమును మ్మాతమ భారతదేశము ఆకర్షించు 
చున్నదని లెక్కలవలన తెలియచున్నది. 1976- 
77లో దేశమును 5,69,000 మంది విదేశీయులు 
దర్శించిరి, ఆందువలన దేశమునకు 260 కోట్ల 
రూపాయల విలువగల విదేశీయ వినిమయ [ద్రవ్యము 
లభించినది. 


18. ప్రసిద్ధ భారతీయులు 

నిరంతరాయముగ, హెచ్చుతగులతో, ఒక 
(పసిద్ధ సాంస్కృతిక భూమిగ వేలకొలది సంవత్స 
రములు మనుగడను సాగించిన ఈ దేశమున 
ఎందరో (పసిద్ధులు జన్మించి, ఆంతటంతట మానవ 
సంస్కృతికి విశేషముగ సమకూర్చిరి. కాని ఇందు 
ఆతి [పాచీన కాలమునకు చెందిన వారిలో కొందరి 
"పేరులు మాతమే మనకు లభించుచున్న వి. వేదము 
లందు మంత దష్టలుగ పేర్కొనబడిన విశ్వా 
మిత్రుడు మొదలగువారు చారితక వ్యక్తులే అయి 
నను వారి జీవిత విశేషములు తెలియవచ్చుట లేదు, 
అటులే ఉపనిషత్‌ కాలమునకు చెందిన యాజ్ఞ 
వల్క్యుడు, గార్ధి మొదలగువారి విషమును ఆ 
తీరుగనే ఉన్నది. (పసిద్ద ఇతిహాసములగు రామా 
యణ, మహాభారతములను రచించిన వాల్మీకి, 
వ్యాసులను గురించిన చార్మితక విషయములును 
మరుగున పడినవి. పైన పేర్కొనబడిన వారి 
కోవకు చెందిన మహాపురుషుల రచనలు మాతమె 
వారి (పళ స్తిని మనకు అవగతము చేయుటకు 
నిదర్శనములుగ నిలచి ఉన్నవి. ఇక క్రీ.పూ. 7వ 
శతాబ్దికి పూర్వపు భారతదేశీయ పాలకుల విష 
యములును, పౌరాణిక గాథతోల ముడివడి చారితక 


910 పపంచ రోజ్య సర్వస్వము 


వివరణకు లొంగకున్నవి. ఇక [కీపూ. 7వ శతాబ్ది 
తరువాతివారి విషయముననై నను సమ గముగ 
పట్టికను ఇచ్చుటకు ఇట అవకాశములేదు. కావున 
అట్టి వారిలో, పొళ్చాత్యాది ఇతర దేశీయుల దృష్టిని 
సెతము ఆకర్షింపగలిగిన కొందరు |] పముఖుల 
నామ మా; (పస కి మాతమే ఈ దిగువ 
చేయబడినది: 1. లగధ ( కీ. పూ. 7వ 
శతాబ్ది): వేదాంగ జ్యోతిషమను ద్యోతిళ్శాస్త్రమును 
రచించి, విషవత్తులను, దినర్మాతముల వ్యవధులలో 
వచ్చు మార్పులను కనుగొనినవాడు; 2. బౌధాయన 
(కీ. పూ. 6వ శతాబ్ది); సమకోణ |తిభుజ మందలి 
భుజముల మధ్య నుండు సంబంధమును, తొలుతగ 
సంభావింప గలిగిన గణిత శాస్త్ర వేత్త; ఏ. మహా 
పీరుడు (కి. పూ. 540?_468?) జై నమత వ్యవ 
స్థాపకుడు; 4. గౌతమబుద్ధుడు (క్రీ, పూ. 580 
48 ) బౌద్ధమతమును నెలకొల్పినవాడు; 5. చంద 
గుప్త మౌర్య (కి. పూ 822.298 పు): నందులను 
నిర్మూలించి, భారతదేశ మున గీకుల రాజ్యమును 
అంతరింపజేసి, దాదాపుగ భారతదేశమును ఆంత 
టిని తొలుతగ పాలించిన చక్రవర్తి; 6. కణాదుడు 
(కీ. పూ. 4వ శతాబ్ది): పరమాణు సిద్ధాంతమును 
తొలుతగ సంభావించిన వెజ్ఞానికుడు; 7. చాణ 
కుడు ( కీ. పూ. నాలుగవ శతాబ్ది ); అర్థశాస్త్ర 
మను పేర రాజ్యుతం త), ఆర్థిక శాస్త్రముల వెల 
యించిన (ప్రజ్ఞాశాలి; చందగుప్ర మౌర్యుని మంతి; 
ఇతనికే కౌటిల్యుడు, విష్ణుగు పుడు అను పర్యాయ 
నామములు కలవు; 8. అశోకుడు (కీ, పూ, 272. 
281 ప.): బౌద్దమతమునకు అత్యధిక వ్యా పిని దేశ 
విదేశములందు కల్పించిన చక్రవర్తి; 9, నాగార్జు 
నుడు (కీ. శ. రెండవ శతాబ్ది) ; బౌద్ధమతమున 
మహాయాన సం[పదాయమునకు సుస్థిర (పతిపతి ని 
సమకూర్చినవాడు 10. సముదగువుడు; (కీ. ర్‌ 
880-8765 ప.) ఆర్యావర్త, దక్షిణా పథముల 
రెండింటి దిగ్విజయమును సాగించి, ఆర్మావర మును 
ఏకచ్చ[తముగ పాలించిన చక్రవర్తి; అలహాబాదు 


నందలి శిలాశాసనము ఈతని _పళస్తీ నితిలియజేయు 
చున్నది; 11. చందగుప్త 11 (కీ.శ, 8756-418 
ప.) విక్రమాదిత్యుడను ఉపనామము కలవాడు; 
శకుల (ప్రతిభను అంతరింపజేసిన విజేత; 
12. కాళిదాసు (కీ. శ, 4వ శతాబ్ది) వ విశ్వ 
విఖ్యాతిని ఆర్జించిన సం స్టృత కావ్య, నాటక రచ 
యిత; ఈతని అభిజ్ఞాన కశాకుంతల నాటకము 
పలు [ప్రముఖ (ప్రపంచ భాషలలో అనూదితము; 
18. ఆర్యభటుడు (కి శ. 6 వ శతాబ్ది : గణిత 
ఖగోళ శాస్త్ర వేత, ; సూర్య కం దక మగు భూభ 
మణ సిద్దాంత మునకు ఉపపత్తి కలదని తొలుత 
సంభావించిన విజ్ఞాని; 14. వరావామివార (కీ, శ 
6వ శతాబ్ది): భారతీయ ప్రాచీన ఖగోళ విజ్లా 
నమును, గీకుల ఖగోళ విజ్ఞానమును మేళవించిన 
(పజ్ఞానిధి; 15. హర్షవర్ధనుడు (క్రీ. శ. 590- 
647): ఉత్తర భారతమున అధికభాగ మును పాలిం 
చిన చ[కవర్తిగనేగాక కవిగను విద్వాంసుడుగను, 
బౌద్ధమత _ పరిపోషకుడుగను 'పేరొందినవాడు; 
16. శంకరాచార్యుడు ( 788-820): అద్వెత వాద 
మునకు, హిందూమతమున ఆధిక్యమును కల్పించు 
టతో పాటుగ, బౌద్ద జై నముల (పతిభను తన 
వాదనై పుణివలన సడలింపజేసి, పౌరాణిక హిందూ 
మత భావననకు విశాలమగు (పాతిపదికను దేశ 
మున కల్పించినవాడు; 17. భోజుడు (కీ. శ 
1010-1056 ప): స్వయముగ కవిగను, బహు 
శాస్త్ర పండితుడుగను మాతమె గాక కవిపోష 
కుడుగ పేరొందినరాజు; వివిధ విజ్ఞాన శాఖల వై 
ఇతడు రచించిన [గంథములు ఇరువదివరకు కలవు; 
18. భాస్కరాచార్య (జ, 1114) తన కాలము 
వరకును వికసనము పొందిన గణిత ఖగోళ శాస్త్ర 
ములకు సువ్యవస్థిత రూపములను కల్పించుటయే 
గాక, భూభమణ సిద్ధాంతమును సోపప తికముగ 
రుజువు చేసిన వెజ్ఞానికుడు; 19. రాజరాజ 1 (కీ.శ. 
985-1018 ప) ;: దవష్నిణ, ప్రాచ్య భారత 


భారతదేశము 971 


ములను జయించీ వశపరచుకొనుటయేగాక, నౌకా 
సేన సాయమున సము[దోత్తర |ప్రాంతములగు 
సింహళ, _ మాల్చీవులను వశపరచుకొనిన విజేత; 
20. రాజేంద! (1018-1044ప,) గంగానది వరకు 
తూర్పుతీరాన తన జ తయాతను సాగించి, అంతట 
తన నొకాబల సాహాయ్యమున, మలయా జావా 
సుమ[తాలను వశపరచుకొనిన అసమాన పాలకుడు; 
21. రామానుజాచార్య (1019-1189): విశిష్టా 
దె తమునకు, హిందూమతమున విశిష్ట (పతిపతి ని 
కల్పించిన ఆచార్యుడు; 22 మధ్వాచార్య (1288 
1817) ద్రైతవాదమునకు వ్యాప్తిని కల్పించిన 
ఆచార్యుడు; 28 అమీర్‌ ఖుసూ (1252.1824): 
భారతీయ |పాచీన పరంపరాగత సంగీత శా స్త్రము 
నకు, పారసీక గాన, వాద్యముల మేళవించి, జాత 
రాహ (హిందూస్థానీ) సంగీత సం[పదాయమునకు 
తొలిరూపమును కల్పించిన పండితుడు; 24. అక్బర్‌ 
(1542-1605); మొగల్‌ స్నామాజ్యమును భారత 
దేశమున సుపతిష్థితముచేసి, హిందూ ముస్టిమ్‌ 
[పజలయందు ఏకజాతీయ భావనను నెలకొల్పుటకై 
కృషిచేసిన దూరదర్శి; 25. తాన్‌ సెన్‌ (మ. 1589): 
హిందూస్తానీ గాన వద్ధతియందు [ధువతారగ 
పేరొందిన గాయకుడు; రబాబీ,వీణాకార సం|పదాయ 
మూలపురుషుడు; 26. గురునానక్‌ (1469 
1588): హిందూ, ముస్తింమతముల సారభూత 
మగు శిక్కు.మతమునకు తొలిరూపమును కల్పించిన 
ఆచార్యుడు; 2. తులసీదాస్‌ (1582-1628) 
హిందీసాహిత్యము నందు మహాకవిగ మాతమే 
గాక, మహాభకుడుగను సేరొందినవాడు; ఈతని 
రామచరిత మానస్‌ విపులథ్యాతిని ఆర్థించినది; 
28. జొరంగబీబ్‌ (1618- 170'):మొగల్‌ సామా 
జ్యమును పరాకాష్టకు కొనిపోగలిగిన చ| కవరి,; తన 
మత ఛాందసపు వర్త నవలన ఆ సామాజ్యపు పత 
నమునకును వీజములను చల్రిన విచితవ్యక్తి; 
29. శివాజీ (1627-1680): ఆడగియున్న మహా 


రాష్ట్ర) సామాన్య [పజానీకమును ఒక వీరజాతిగ 
రూపొందించి, మొగల్‌ సామ్రాజ్య (పతిష్టను కూలద్రో 
యుటకు, వారిని సమాయత్తము చేసిన దేశభక్తుడు; 
80, గురు గోవింద్‌ (మ. 1708) శిక్కు_లను ఒక 
వీర జాతిగ తీర్చిదిద్దిన శిక్కుు మతాచార్యుడు; 
ఏ1. జయసింహ (1686-1743) : మధ్యయుగము 
లకు సంబంధించినంతవరకు కడపటి భారతీయ వెజ్జా 
నికుడు; భారత దేశమున అయిదు |పముఖ నగర 
ములలో వేధశాలలను నెలకొల్పి ఖగోళశాస్త్ర పురి 
శోధనలను సాగింపజేసిన విజ్ఞాని; 8జి. త్యాగరాజు, 
కాకర్ల (1759-1847): కర్ణాటక సం | పదాయపు 
గాన |పాశసన మును పరాకాష్టకు కొనిపోయిన 
భక్కగాయకుడు; లికి. రాజా రామమోహన రాయ్‌ 
(1774-1888): పండితుడు; బహు భాషావేత్త ; 
సంఘసంస్కర్త ; సహగమనమును నిషేధింప 
జేయుటలో తీ వకృషి చేసినవాడు; (బహ్మ సమాజ 
సంస్థాపకుడు; భారత చర్నితలో ఆధునిక 
విజ్ఞానవ్యాప్తి కి వేగుచుక్క; 84 రూన్నీ లకీ 
బాయి ( 1885-1858 ); భారతీయ పథమ 
స్వాతం[త్య సం గామమున పాల్గొనిన వారిలో 
(పథమ (శెణికి చెందిన వీరవనిత; కిక్‌. సామి 
దయానంద సరస్వతి (మ, 1888): ఆర్యసమాజ 
సంస్థాపకుడగు సంఘ సంస్కర్త ; 96. సయ్యద్‌ 
అహమద్‌ ఖాన్‌ ( 1817-1898 ): భారతీయ 
ముస్తి ములందు ఆధునిక విజ్ఞానమునెడ లను ఆంగ్ల 
భాషాభ్యసము నెడలను ఆస క్రిని కలిగించి, ఆలీ 
ఘడ్‌ ముస్తిం యూనివర్సిటీకి తొలిరూపమును ఏర్ప 
రచిన పండితుడు; శీ7. దాదాభాయి నౌరోజీ 
(1925-1917): స్వదేశీ ఉద్యమ పారంభకుడు; 
88. రామకృష్ణ పరమహంస ( 15568=1556 )ో 
సర్యమత సమభావన కలిగిన భక్తి సంపన్నుడు; 
89. వివేకానందస్వామి (1868-1902): దేశ, 
విదేశములందు అదై్వైతవాద [పాశస్త్యమును (పక 
టించి, థ్యాతినందుటయేగాక, రామకృష్ణ మఠ సంస్థా 


రివ పపంచ రాజ్య సర్వస్వము 


పన ద్వారా నవభారత సమాజ నిర్మాణమునకు మార్గ 
ములను ఏర్పరచిన తాత్త్వికుడు; 40. ఆర వింద 
యోగి (1872-1950): [పాచ్య, (పతీచీ భావ 
నలు మేళవించిన విజ్ఞాన ఖనిగనే గాక, దేశభక్తు 
డుగను, ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడుగను ఖ్యాతిని 
పొందిన (పజ్ఞానిధి; 41. రవీం|దనాథ టాగూర్‌ 
(1861-1941): విశ్వఖ్యాతిని ఆర్జించిన బెంగాలీ 
కవి; దేశభక్తుడు; విశ్వమానవ సౌ భాతృత్వము 
నకై కృషిచేసిన ఉదారభావుకుడు, కాంతినికేతన 
సంస్థాపకుడు; “గీతాంజలి ఆను రచనవలన 
1018లో నోబెల్‌ బహుమతి ఆర్జించెను; 42, చంద 
శేఖర వెంకటరామన్‌ (1886-1970 ): (ప్రసిద్ధ 
వైజ్ఞానికుడు; కాంతి తరంగములను గురించిచేసిన 
కృషికై నోబెల్‌ బహుమతిని 1980లో ఆర్టించెను. 
ఉలవీ జగదీశచం దబోస్‌ (1858-1987) అంతర్జా 
తీయ ఖ్యాతిని ఆర్జించిన వృక్షశాస్త్ర విజ్ఞాని; 
ఓక. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ (1856. 
1920): దేశీయులందు స్వాతంత్యాకాంక్షను, అందు 
లకై పోరాటమును సాగించు దీక్షను రగిల్చిన దేశ 
భక్తుడు; పండితుడు, ఖగోళవిజ్ఞాని; 45. మహాత్మా 
గాంధి (మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధి, 1869- 
1948); అస్యతం|త భారత జాలిని ఉద్ధరించి, 
స్వతంత భారతమును రూపొందజేసి, భారతజాతి 
జనకుడుగ సంభావితుడైన యుగపురుషుడు; సత్యా 
హింసలను జీవితమూల స్నూతములుగ |గహించిన 
తాత్రిికుడు; 46. సుభాష్‌ చందబోస్‌ (1887. 
1945) వ స్వాతం్యత్య సం[గామ సేనాని, ద్వితీయ 
(ప్రపంచ యుద్ధకాలమున, [పాచ్య ఆసియా యందలి 
భారతీయులను, అక్షరాజ్య సేనలకు పట్టువడిన 
భారతీయ సైనికులను సంఘటితపరచి అజాద్‌ 
హింద్‌ ఫౌజ్‌ను సంస్టాపించి, సా(మాజ్య సేనలను 


ఎదిరించి భారత స్వాతం[త్యమునకై సంగామమును 
సాగించిక వీరుడు; నేతాజీ అనునది ఇతని 
ఉపనామము; 47. అబుల్‌ కలాం అజాద్‌ 
(1888-1958) * బీవితమును అంతటిని హిందూ 
ముస్తిం సామరస్యమున కై ధారవోసిన మహాపండి 
తుడు; ఇస్టామిక తాత్త్వికుడు; 48. రాజేం[ద 
పసాద్‌ (1884-1968) స్వతంత భారత 
[ప్రభుత్వపు (పథమ రాష్ట్రపతి; సచ్చీలతకు, 
త్యాగ నిర తికి, పాండితికి పేరొందిన నిరాడంబరుడు; 
49 పండిత జవహర్‌ లాల్‌ నెహూ(1889_1964): 
స్యాతం|త్యసం గామ యోధుడు; స్వతం్యత భారత 
పభుత్యమున తొలుతటి |పధాని (1947-64); 
నవ్యభారతమున (పణాళికలమూలమున సుస్థిరపు 
పునాదులను నిర్మింపజేసిన పరిపాలనా దక్షుడు; 
50 రాధాకృష్ణ, సర్వేపల్లి (1887-1975): 
తత్త్వశాస్త్ర పండితుడు, ఉదార భావుకుడు, భారత 
గణరాజ్యపు ద్వితీయ అధ్యక్షుడు; 51. జయ(పకాశ్‌ 
నారాయణ్‌ (జ. 902) న స్వాతం త్యయోధుడు, 
భారతదేశ మున సోషలిన్స్‌ భావముల వ్యా_పికి కారణ 
భూతుడగు నాయకుడు, సర్వోదయవాది, అధికార 
మును దేనిని ఆసించక శీలమే బలముగ సమగ 
విప్రవమున_కై కృషి చేయుచున్న త్యాగమూర్తి. 


14. రాష్ట), కేం|[దపాలిత (పాంతములు 


భారత గణరాజ్య మున ఆఅంతర్భాగములుగ 
ఉను 22 రాష ములను, 9 కేం,దపాలిత [పొంతము 

ol అ . 
లను గురించిన కొన్ని ముఖ్య విషయములు ఆతి 
సంక్షి పరీతిలో ఆద్యక్షర వర్ణ క్రమమున తరువాతి 
పుటలందు ఈయబడినవి. అందలి సంఖ్యా వివ 
రములు, వేరుగ పేర్కానబడనిచోట, 1971 
లెక్కులవి. పాఠశాలల వివరములు 1978.74ఐి, 


రాష ములు: 
త్త” 


l: అనా శ 


వై శాల్యము:/8,525; జనసంఖ్య :1,46,25, 152; 
జనసాందత : చ. కిమీ.కు 186; ఆక్షరాస్యత ; 
26.1 శాతము; ముఖ్యనగరం: దిస్‌పూర్‌ ; |పధాన 
భాషలు: అస్సామీ, బెంగాలీ; నదులు: [బహ్మప్పుతా 
నది, దాని ఉపనదులు, సువన్‌ శ్రీ, భరేలీ, ధనసిరి, 
మానస్‌; జిల్లాల సంఖ్య :9: [గామముల సంఖ్య 


టిబెట్‌ ల్‌ 
క గఅడుకాబవ్‌త్రదేశ్‌_ హ్‌ వ. 


t తు జ 
జ్‌ క అటటి. బేక్‌ 
{ జీ ల్‌ 


అస్తాం 


= ౯ 
అలా i లో జీ క్స్‌ ల్లు షి 
ఈ? తూన్‌ శ్‌ క 1! సన. ల్‌ో న 
ఎ errs ఇ వ స a 
త్‌ Tr ల లే అవనే "సలి 
¢ శ లో | 
గోల్‌పారా, గ లం! ప్‌ 
వాల్‌ షర్రైకక్‌హెళ్డ్‌ పహ 
మ ఈ జ] 


క me ఆ శ స at సీ ల 
1 are షే నే af 
1 మేష లందు చ ల ల ఫో 


21,995 (ఇందు 1,106 జనావాస రహితములు); nT స త్ర 
(పయిమరీ పాఠశాలలు 48,787 (విద్యార్థులు శక AE san : 
48,56,000); ఉన్నత పాఠశాలలు 4014 (విద్యార్థి ఖో Fe) Tr yn 
సంఖ్య 8,85, 000). ర లీ ల 
జిల్లాలు 
జిల్లా వైళాల్యం చ. కి.మీ. జనసంఖ్య ముఖ్యనగ రం 

1. సచార్‌ 6,962 17,18,818 సిల్చార్‌ 

౨. దరాంగ్‌ 8,775 17,86,168 తేజ్‌ పూర్‌ 
8. గోల్‌పారా 10,859 ౨2,25, 108 ధుబి 

4. కామరూప్‌ 9,868 98,54, 188 గౌహతి 

క్‌. మికిర్‌ హిల్స్‌ 10,882 8,79,810 దీపూ 

6. నార్త్‌ సచార్‌ హిల్స్‌ 4,890 76,047 హఫ్‌ లాంగ్‌ 
7. నవగాంగ్‌ 5,561 16,80,895 వగాంగ్‌ 
8. శిబ్‌సాగర్‌ 8,989 18,87,889 జోర్‌ హట్‌ 
9. లఖింపూర్‌ -దిబుగర్‌ 12,792 21,22,719 లఖింపూర్‌, దిబుగర్‌ 


(నవముఖి శగరయులుఐ వాని ఊగనంఖ్యలు వ్‌ 
గౌహతి (1,46,025) దిబుగర్‌ (80,848), 
జోర్‌ హట్‌. (70,674), నవగాంగ్‌ (52,587). 

వ్యూవనాయము * రాష్ట్ర వెళాల్యమున సాగగు 
భూమి 2,లిలిర వేల హె; ఆఅ భూమిలో 70%న 
ఆహారపు పంటలు పండింపబడుచున్న వి, వానిలో 
పముఖము వరిపంట. రొక్క_పు పంటలలో జనుము, 
తేయాకు, నూనెగింజలు, ప తి, చక్కెరచెరకు, 
ఉరలగడ్డలు, పండ్లు పేర్కొ_నదగినవి. రాష్ట్రవై కా 


ల్యమున 27% అటవీమయము; అందలి ఉత్పత్తు 
లలో కలప, వెదురు, పేము, మూలికలు, లక్కు, 
జమ్ము, ఏనుగు దంతాలు గణసీయములు. 
నీటిపారుద్ల, టి దు త్‌ ఉత) త్రి: 
సీటిపారుదల 116,000 హెళ్ట్చేరులకు కలదు. 
విద్యుత్‌ను జనింపజేయుటకు _పకృృతిసిద్ధముగ పలు 
సౌక ర్యములు ఇటకలవు; దాదాపు 1.2 కోట్ల కి.వా. 
ఉత్స తికి అవకాశము కలదని ఆంచనా; (ప్రస్తుత 
మున ఉమియం (ప్రాజెక్టు వలన దాదాపు 50 వేల 


974 [పపంచ రాజ్య సర్వస్వము 


కి. వా. జలవిద్యుత్తును; నామరూవ్‌, గౌహతీల 
లోని తెర్మల్‌ స్టేషనుల వలన 1,15,000 కివా, 
తాపవిద్యుత్తును ఉత్ప త్రి అగుచున్న వి. 

ఖనిజ నంవదో : విశేష ఖనిజ సంప తి కలదు, 
పెెటోలు ఉత్పత్తిలో ఈ రాష్ట్ర మునకు అగ 
స్థానము కలదు; తక్కినవానిలో రాక్షసిబొగ్గు, 
సున్న పురాయి, కోలమైట్‌, కొరండం, ఇంధనపు 
వాయువు లెక్కింపదగినవి. 

నర్మిభములు * తేయాకును ఆశ్రయించి దాదాపు 
750 సంస్థలు కలవు; పెటోలియంకు సంబం 
ధించిన పరి|శమ [ప్రముఖము; రెండు రిఫెనరీలు 


కలవు. చేనేత పరి|శమ, పట్టుపరి| శమ, వెదురు 
పని చెప్పదగిన కుటీరపర్మి శమలు, 

బిళంబిద్యాంలయయములు త మూడు విశ్వవిద్యా 
లయములు కలవు. అవి: అస్సాం అ గికల్చరల్‌ 
యూనివర్సిటీ, జోర్‌ వాట్‌; గౌహతి యూనివర్సిటీ, 
గౌహతి; దిబుగర్‌ యూనివర్సిటీ, ది|బుగర్‌, 

ధర్శ్భానీయ స్థలములు = కాజీరంగా జంతుశర 
ణ్యము. 

వరిఫాలనో * శాసన నిర్మాణమున కై విధాన 
సభ కలదు; కార్యనిర్వాహణాధికారి గవర్నరు. 


న ఆంధపదేళ్‌ 


క రూలు తకాళం జిల్లా 
; ¢ 
1 ' 





జిల్లా. వెళాల్యము చ, కి మీ. 
1. అనంతపురం 19,125 
2, ఆదిలాబాద్‌ 16,188 
5, కడప 16,856 
4. కరీంనగరు 11,824 


వైశాల్యము : 2,76,814 చ. కిమీ; జనసంఖ్య: 
4,85,02,708; జనసాం దత : చ.కిమీ,కు 157; 
అక్షరాస్యత 24.56 శాతం; ముఖ్యనగరము : 
హైదరాబాదు; పధానభాష : తెలుగు; ఇతర ముఖ్య 
భాష ; ఉర్దూ; నదులు : గోదావరి, కృష్ణ [ప్రముఖ 
ములు, తక్కిన వానిలో తుంగభ ద, పెన్న, 
వంశధార, నాగావళి, ముసి, మంజీరా, చితావతి 
పేర్కొ నదగినవి; జిల్లాలు 21, తాలూకాలు 295; 
పట్టణములు 207; (గామసంఖ్య : 27,084; 
పయిమరీ పాఠశాలలు, 40,727 (విద్యార్థులు 
40,85,000), ఉన్నత పాఠశాలలు ీ,269 
(విద్యార్థులు 11,00,000). 


జనసంఖ్య, ముఖ్యనగరము. 
21,15,821 అనంతపురం 
12,88,848 ఆదిలాబాద్‌ 
15,77,267 కడప 
19,68,928 కరీంనగరు 


జిల్లా. వైశాల్యము చ. కిమీ, 
ర. కర్నూలు 18,799 
6. కృష్ణా 8,784 
7. ఖమ్మం 15,872 
6. గుంటూరు 11,877 
9. గోదావరి, తూర్పు 10,970 
10. గోదావరి, పశ్చిమ 7,744 
11. చిత్తూరు 15,768 
12. నరల్దగొండ 14,242 
18. నిజామాబాదు 7,969 
14. నెల్లూరు 18,058 
15. (పకాశం 17,620 
16. మహబూబ్‌నగర్‌ 18,419 
17. మెదక్‌ 9,685 
18. వరంగల్‌ 12,875 
19. విశాఖపట్టణం 18,799 
20. ్రికాకుళం 9,748 
21. పాదరాబాదు 7,707 


ఆంధ [ప్రదేశ్‌ 


(పముఖి నగరములు, వొని దిన నంఖ్యంలు: 


"హైదరాబాదు (17,96,889); 


విజయవాడ 


(8,17.258); గుంటూరు (2,89,991); విశాఖ 
పట్టణం (8,55,045); వరంగల్‌ (2,07 520); 


976 

జనసంఖ్య. ముఖ్యనగ రము. 
19,82,090 కర్నూలు 
24,98,574 మచిలీపట్నం 
18,69,892 ఖమ్మం 
28,44,488 గుంటూరు 
80,87,262 కాకినాడ 
28,74,8౮6 ఏలూరు 
22,85,586 చిత్తూరు 
18,19,788 నల్దగొండ 
18,18,268 నిజామాబాదు 
16,09,617 నెల్లూరు 
19,19,995 ఒంగోలు 
19,82,082 మహబూద్‌ నగర్‌ 
14,67,944 సంగారెడ్డి 
18,70,888 వరంగల్‌ 
28,05,866 విశాఖపట్టణం 
25,89,991 శ్రీకాకుళం 
27,91,762 హైదరాబాదు 

నీటిపారుదల వసతి ఆహారధాన్యముల 


ఉత్స తిని - అందును ముఖ్యముగ వరిపంటను- 
తన  అవసరమునకు మించి ఈ రాష్ట్రము 


సాధించినది. 


పొగాకు పంటలో దేశమున [పథమ 


రాజమం డి (1,65,912); కాకినాడ (1,64,200) 
కర్నూలు (1,86,710); నెల్లూరు (1,88,590); 
ఏలూరు (1,27,028);నిజామాబాదు (1,15,640); 
తెనాలి (1,20,987). 


వం వోసాయము ౨ ఈ రాష్ట్ర మున 70 శాతము 
[ప్రజలకు వ్యవసాయమే ముఖ్యాధార వృ త్తి. సాగున 
ఉన్న 11,078 వేల హెక్టేరులలో లీ! భాతమునకు 


స్థానమును ఆ్మకమించినది; దేశపు వర్ణనియా 
పొగాకున 95% ఇచట పండుచున్నది. దేశపు 
మిరప పంటలో 1 శాతం, నూనెగింజలలో 20 
కొతము, ఆముదపుగింజల పంటలో 46 శాతము, 
ఇచట పండుచున్నవి. ఆటవి వెళాల్యము 61.17 
లక్షల హె్టేరులు; అనగా 22.8 శాతపు భూమిలో 
అడవులున్నవి. అటవీ ఉత్పత్తులలో కలప, వంట 
చెరకు, కరబొగ్గు, వెదురు, వీడీలఆకు, గంధపు 
చెక్క, ఎ|రచందనపు కొయ్య (ప్రముఖములు, 


976 


నీటోపాటుదలు, బిద్యుంత్‌ ఉత్స) ల్లి? 
గత ద్‌ సంవత్సరములలో నాగార్జునసాగర్‌ 
(పాజెక్టు, [ప్రకాశం బా లేజ్రి, తుంగభద్ర దిగువ 
కాలువ, కర్నూలు-కడప కాలువ, కడం (పాజెక్టు, 
రొంపేరు మురుగునీటి పథకము, ఎగువ పెన్నార్‌ 
(పాజెక్టులును, ఇంకను పెక్కు. మధ్యతరగతి 
[పాజెక్టులును ఆమలులోనికి వచ్చినవి. మాచ్‌ ఖండ్‌, 
ఎగువ సీలేరు, నిజాంసాగర్‌ హైడెల్‌ పవరు 
స్పీీముల వలనను: నెల్దూరు, రామగుండం, 
కొత్తగూడెం తెర్మల్‌ సైషనుల వలనను విద్యుత్పత్తి 
సాగుచున్నది. రాష్ట్ర పముఖ జలవిద్యుత్తు స్థావర 
ముగా పేరొందనున్న శ్రీశైలం జలవిద్యుత్‌ (ప్రాజెక్టు 


నిర్మాణమున ఉన్నది. 1974 అంతమునకు 
మొత్తపు విద్యుత త్తి సామర్థ్యము 887.9 
మెగావాట్లు. 


ఖనిజనంవదోః ఖనిజసంప త్తిలో దేశపు రాష్ట్రము 
లందు నాలుగవ స్థానము ఈ రాష్ట్ర మునకు కలదు. 
ఆందు రాక్షసిబొగ్గు, ముడిమాంగసీను, రాతినార, 
బెరెట్లు, అ(భకం, ముడిఇనుము, సున్నపురాయి 
[పముఖములు. గుంటూరు జిల్లాలోని అగ్ని గుండా 
లలో రాగి గనులును, అనంతపురం జిల్లాలో 
బంగారపు గనులును ఉన్నటుల కొలదికాలము 
[కిందట పరిశీలనల వలన తెలిసినది. ఖనిజము 
లన్నింటి ఉత్ప త్తిలో రాక్షసి బొగ్గుది ఆగస్థానము, 
బీహారు, పశ్చిమ బెంగాలు, మధ్య పదేశ్‌ తరువాత 
ఈ రాష్ట్రమే రాక్షసిబొగ్న ఉత్ప త్తిలో లెక్కకు 
వచ్చుచున్నది. 

వరికోనులు ; _ పారిశ్రామికముగ రాష్ట్రము 
చాల చెనుకబడియున్నది; పస్తుతమున ఆఅ రంగ 
మున అభివృద్ధిని సాధించుటకై కృషి జరుగు 
చున్నది. యం[తపరికరాలు, సంయోజిత జొషధ 
ములు, ఎరువులు, కాగితము, ఎలక్ట్రోనిక్‌ పరికర 


[ప్రపంచ రాజ్య సర్వస్వము 


ములు, భారీ విద్యుత్‌ యంతసామా[గి, మందులు, 
విమాన భాగములు, ఓడలు ఆనువానికి సంబంధిం 
చిన పరిశమలు కలవు. వీనిలో అనేకిములు హైద 
రాబాదు, విశాఖపట్టణములలోనే ఉన్నవి. వ్యావ 
సాయి కోత్పత్తులను-బియ్యము, పొగాకు వంటి 
వానిని _- ఆశయించిన పర్నిశమల వలన వచ్చు 
ఉత్పత్తి, మొత్తపు పారిశ్రామిక ఉత్పత్తిలో 
మూడవ వంతు ఆ[కమించియున్నది. చేనేత 
పరిశ్రమ కుటీర పరిశ్రమలలో [ప్రముఖము. బి|దీ 
పని, ఫిల్‌ గీవని, తివాచీలనేత, ఆద్దకం, బొమ్మల 


తయారీలు కొందరికి జీవనాధారములు. ఈ 
రాష పు కొండపలి టొమ్మలును, నిర్మల్‌ చేతి 
n= ag) 


పనులును విపులఖ్యాతిని ఆర్పించినవి. 


౨ వం ఎద్కా లయములు వి ఇట "7 విశ్వవిద్యా 
అయములు కలవు. అవి: 1. అగికల్చ్బరల్‌ 
యూనివర్సిటీ, రాజేందనగర్‌, హైదరాబాదు; 


2, జవహర్‌లాల్‌ న్నెహూ టెక్నికల్‌ యూనివర్సిటీ, 
హైదరాబాదు; లి. సెంటటల్‌ యూనివర్సిటీ, హేద 
రాబాదు; 4. ఆంధ విశ్వ విద్యాలయం, విశాఖ 
పట్టణం; ర్‌. శ్రీ వేంక టేశ్వుర విశ్వ విద్యాలయం, 
తిరుపతి; 6. కాకతీయ విశ్వ విద్యాలయం, వరం 


గల్‌; 7. నాగార్జున నక గుంటూరు. 
త్‌ oye వ 
se: 


తిరుపతి, భ|దాచలం, 
pil es (చార్మినార్‌, సాలార్‌ 
మ్యూజియం, హుస్పేన్‌సాగర్‌, చెమ 
హల్దా, మక్కామసీదు, ఫలక్‌ నుమా), గోలొ_ండ, 
వరంగల్‌, రామప్పదేవాలయము, నాగార్జునసాగర్‌ , 
విశాఖపట్టణం, విజయవాడ, లేపాక్ని. 


ఖా. 


జంగ్‌ 


వరివాలన : కాసన నిర్మాణమునకై విధానసభ, 
విధాన పరిషత్తులు కలవు; కార్య నిర్వాహణాధికారి 
గవర్నరు. 


లి. ఉత్తర (ప దేళ్‌ 


వైశాల్యము: 2,94,418 చ. కిమీ; జన న ట్య నానా 
| స రప్ర 
సంఖ్య : 8,88,41,144; జనసాం దత : చ.కిమీ. § గ a 
2? sa > VV, స! చ ff షు 
ణి త న Cia ఇర, © న 
కు 800; అక్షరాన్యత : 21.70 శాతము; ముఖ్య are Vege నల. 
నగరము: లక్నో; (పధాన భాష: హిందీ; ఇతర భయ Te rt క! 
అద న 0 (1 జత వ. Aly 
[ప్రముఖ భాష! ఉరూ ; నదులు ! గంగా, యమునా, § Hse న నేపాల్‌ 


రామగంగా, గోమతి, ఘఘరా, గె హాల్‌, జోక్‌ నాయ్‌, ln ER షి tre 
కా / ఎట ర Pan } 48 33 శ 
టో టీ ~~ 


సాయ్‌, ఖోహ్‌, దోజోరా, కోసీ, భ్యాకా, గరా; me TIDY న క 
జిల్లాల సంఖ్య : ల4; తహశీళ ఇ సంఖ్య ౩ 2లి1; Mra హూ స న్‌ 
యా హు లం... త నానే 
[ప్రయిమరీ పాఠశాలలు : 62,846 (విద్యార్థులు FC శ Ge FE గా | 
1,19,12,000); ఉన్నత పాఠశాలలు : 8708 Sr న as (oss 
(విద్యార్థులు 11,98,000). = ౪ ఐజతోక్‌ ₹ై 
| స 
జిల్లా లు? 
జిల్లా వైశాల్యము చ. కిమీ. జనసంఖ్య ముఖ్యనగరము 

1. ఆ(గగా 4,816 28,08,688 ఆగా 

2. ఆలీఘడ్‌ 50,21 21,11,829 ఆలీఘడ్‌ 

లీ. అలహాబాదు 7,255 29 897,278 అలవోబాదు 

4. ఆల్‌ మోరా 7,028 7,50,088 ఆల్‌ మోరా 

5, అజాంగడ్‌ 5,744 28,57,484 అజాంగడ్‌ 

6. బారైచ్‌ 6,871, 17,26,972 బారైచ్‌ 

7. బల్హియా 8,188 15,88,985 బల్రియా 

6. బందా 7,645 11,82,215 బందా 

9. బారాబంకి 4,422 16,85,598 బారాబంకి 

10. బెరెలీ 4,125 17,79,867 బెరైలీ 

11. బస్తీ 7,809 29,84,090 బస్తీ 

12. బిజ్నూర్‌ 4,852 14,90,185 బిజ్నూర్‌ 

1కి. బుదౌన్‌ 5,158 16,45,967 బుదౌన్‌ 

14. బులంద్‌ షహర్‌ 4,895 20,78,848 బులంద్‌షహర్‌ 

15. చమోలీ 9,125 2,92,571 చమోలీ 


ట్‌ 


[52] 


క పటిక యందలి వరుస సం 


ఖ్యలు దేశపటపు వరుస సంఖ్యలతో సరిపోవును. 


978 


21. 
బిబి, 
దిల్‌, 
24, 
వర్‌, 
26. 
27. 
విరి, 
29, 
80. 
81. 


82, 
89. 
84, 
తీర్‌. 
86. 
87. 
88. 


తిరి, 
40. 


41. 
42, 
48. 
44, 
45, 
46. 
47. 


జిలా 
ర్త 


i డె హాడూన్‌ 
. దియోరియా 
. ఈటా 

+ ఎటావా 

. ఫైజాబాద్‌ 


ఫరూకా బాద్‌ 
ఫతేపూర్‌ 
గరా?ల్‌ 
ఘాజీపూర్‌ 
గోండా 
గోరఖ్‌పూర్‌ 
హమీర్‌ పూర్‌ 
హర్‌దోల్‌ 
జలౌన్‌ 
జాన్‌పూర్‌ 
ర్లూన్సీ 
కాన్పూర్‌ 
ఖేరీ 
లక్నో 
మైన్‌పురీ 
మథుర 
మీరట్‌ 
మీర్జావూర్‌ 
మొరాదాబాద్‌ 
ముజఫర్‌ నగర్‌ 
నైనిటాల్‌ 
ఫిలిభిట్‌ 
పితోర్‌గడ్‌ 
(పతాపగడ్‌ 
రాయ్‌ బరేలీ 
రాంపూర్‌ 
సహరన్‌ పూర్‌ 


[పపంచ రాజ్య సర్వస్వము 


వైశాల్యము చ, కిమీ. 


8,088 
5,400 
4,449 
4,827 
4,427 
4,949 
4,168 
5,440 
8,881 
7,881 
6,816 
7,192 
6,012 
4,549 
4,040 
10,069 
6,121 
7,691 
2,528 
4,254 
8,794 
5,944 
11,80] 
5,946 
4,245 
6,792 
8,504 
7,217 
8,780 
4,605 
2,872 
రీ, కలికి 


జనసంఖ్య 


5,77,806 
29,12,850 
15,17,925 
14,47,702 
19,27,281 
15,56.980 

12,78,254 

5,58,028 
15,81,654 
29, 02,029 
80,88,177 
9,88,215 

18,49,519 
8,18,490 
29,05,484 
18,07,058 
99,96,282 
14,86,590 
16,17, 846 
14,45,584 
12,90,807 
88,66,958 
15,41,088 
౨4,28, 97] 
18,02,289 
7,09,080 
7,52,114 
9,18,747 
14,22,207 
15,10,812 
9,01, 209 
20,54,884 


ముఖ్యనగరము 





డెహాడూన్‌ 
దియారియా 
ఈటా 
ఎటావా 
ఫెజాబాద్‌ 
ఫతేఘర్‌ 
ఫతేపూర్‌ 
ఫౌరీ 
ఘాజీపూర్‌ 
గోండా 
గోరఖ్‌పూర్‌ 
హమీర్‌ వూర్‌ 
హర్‌దోల్‌ 
ఓరాయ్‌ 
జాన్‌ పూర్‌ 
రూన్సీ 
కాన్ఫూర్‌ 
లఖింపూర్‌ 
లక్నో 
మైన్‌పురీ 
మథుర 
మీరట్‌ 
మీర్జాపూర్‌ 
మొరాదాబాద్‌ 
ముజఫర్‌ నగర్‌ 
నైనిటాల్‌ 
ఫిలిభిట్‌ 
పితోర్‌ గడ్‌ 
బేలా 
రాయ్‌ బరేలీ 
రాంపూర్‌ 
సహరన్‌పూర్‌ 


ఉ త్ర 
జిల్లా వెళాల్యము చ. కిమీ. 
48. షాజహాన్‌ పూర్‌ 4,581 
49. సీతాపూర్‌ 5,750 
50. సులాన్‌ పూర్‌ 4,424 
51, తేరీగర్వాల్‌ 4,421 
52. ఉన్నావ్‌ 4,586 
ర్‌లి, ఉత రకాశి 8,016 
54. వారణాసి 5,019 


(నవముఖి నగరములు, వాని ఎలో నంఖ్యలు = 
కాన్పూరు (11,54,888): లక్నో (7,49,299); 
వారణాసి (5,88,856); ఆ|గా (5,91,917); 
ఆలవోబాద్‌ (4,90,622 ); మీరట్‌ (2,70,998); 
బెరైలీ (2,96 248 IE మొరాదాబాద్‌ 
(2,58,590); ఆలీఘడ్‌ (2,52,814); గోరఖ్‌ 
పూర్‌ (2,80,918); సహరన్‌ పూర్‌ (2,25,896); 
డెహాడూన్‌ (1,66,078); రూన్సీ (1,78,292); 
రాంపూర్‌ (1, 61, 417); షాజహాన్‌ పూర్‌ 
(1, లీ, 604); మధుర (1,82,028); విరోజా 
బాద్‌ (1,88,868); ఘాజియాబాద్‌ (1,18,886); 
ముజఫర్‌నగర్‌ ( 1, 14, 788 ); అయోధ్య 
(1,02,885; 


వ్యవవాయము మె. + దేశమున గోధుమ, 
మొక్కజొన్న, బార్చీ , పప్పుధాన్యములు, చక్కెర 
చెరకు, ఉరలగడ్డ ల ఉత్ప త్తిలో ఈ రాష్ట్ర మునకు 
అ|గస్థానము కలదు. ఆహార పంటలలో 8/% 
గోధుమ ఆక మించుచున్న ది. దేళపు గోదుమ 
పంటలో దాదాపు మూడవవంతు ఇట పండు 
చున్నది. మొత్తము మీద దేశపు ఆహార ధాన్యము 
లలో 18% ఇచట పండుచున్నదని చెప్పవచ్చును. 
రొక్కపు పంటలలో చక్కెర చెరకు |పముఖము; 
అందు దేశపు పంటలో అయిదింట రెండు భాగములు 
ఈ రాష్ట్ర మున సాగగుచున్నది; ఇక ఆవాలు, కుసు 
మలు, అవిసెగింజలు, నూవులు విషయమున ఈ 
(పాంతము [ప్రముఖ స్థానమున ఉన్నది. మొత్తపు 


ర [ప్రదేశ్‌ 979 


జనసంఖ్య ముఖ్యనగరము 
12,86,104 షాజహాన్‌ పూర్‌ 
18,84,400 సీతాపూర్‌ 
12,42,920 సులాన్‌ పూర్‌ 

8,97,885 నరేందనగర్‌ 
14,84,898 ఉన్నావ్‌ 

1,47 805 ఉత రాకాశి 
268, 52, 459 వారణాసి 


సాగుబడినేల 17,194 వేల హె. ఇచటి సహజ 
సంప త్తి లో అడవులు ముఖ్యముగ పేర్గొనదగినవి; 
వాని వెశాల్యము 4,952 వేల హే, అయినను 
వీనిని విరివిగ ఉపయోగించుకొనుట కె ఇంకను 
కృషిచేయవలసి ఉన్నది. 


నీటోపాదదోల, బిద్యూత్స్‌ త్తి * నీటి పారుదల 
సౌకర్యము. సాగుబడి భూమిలో 86 శాతమునకు 
కలదు. ఆందు సగమునకుపె గా బావుల్మకిందను, 
ఆయిదింట రెండు భాగములు కాలువల |కిందను, 
5 శాతము చెరువుల వలనను సాగుచున్న ది. &ఓకూ, 
రిహండ్‌, యమునా జలవిద్యుత్‌ సంస్థలును; 
కాన్పూర్‌, ఓ బా, హర్‌ దయాల్‌ గంజ్‌ తాపవిద్యుత్‌ 
సంస్థలును మొత్తము మీద 1,680 మెవా. సామర్థ్య ము 
కలిగి ఉన్నవి (1978). నరోరావద్ద అణవిక 
విద్యుత్‌ కేం దమును, కోటవద్ద ఒక సూపర్‌ తెర్మల్‌ 
కేం దమును నిర్మా ణమున ఉన్నవి. 


ఖ్రశిడా నంవదో ౩ రాష్ట్ర మున ఖనిజ సంపత్తి, 
తెలియవచ్చి నంతవరకు, చాల తక్కువ. కాని 
కట్టుబడిరాయి, ఇటుకకు అనువగు మట్టి, కంకర 
మొదలగునవి మా|తము విరివిగ లభించుచున్నవి 


వర్శిళమలు ; చక్కెర ఉత్పత్తి ఒక ముఖ్య 
పరిశ్రమ. కుటీర పరిశ్రమలలో గణసీయము 
చేనేత పరి;శమ. (పభుత్వరంగమున కొన్ని ముఖ్య 
పరిశ్రమలు - హరిద్వార్‌ వద్ద భారీ విద్యుత్పరికర 
సంస్థ, హృషీకేశ్‌వద్ద ఓషదీ సంస్థ, వారణాసి 


980 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


వద్ద లోకోమోటివ్‌ ఫేక్టరీ, గోరఖ్‌పూర్‌వద్ద ఎరు 

వుల పేక రీ, లక్ఫో వద హిందూసాస్‌ ఏరోనాటిక్స్‌ 
ట ధి థి 

మొ.-స్టాపింపబడి పనిచేయుచున్న వి. 


బిళంబిద్యా లయములు ; 1. ఆగా యూని 
వర్సిటీ, ఆ(గా; 2. ఆలీఘడ్‌ ముస్టిం యూనివర్సిటీ, 
ఆలీఘడ్‌; 8. అలహాబాద్‌ యూనివర్సిటీ, ఆలహో 
బాద్‌; ఉ. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, వార 
ణభాసీ; 5. గోరఖ్‌పూర్‌ యూనివర్శిటీ, గోరఖ్‌ 
పూర్‌; 6. కాన్పూర్‌ యూనివర్సిటీ, కాన్ఫూర్‌ ; 
7. లక్నో యూనివర్సిటీ, లక్నో; 8. మీరట్‌ 


యూనివర్సిటీ, మీరట్‌; 9. రూర్‌కీ యూనివర్సిటి, 
రూర్మ్కీ; 10. అ|గికల్చరల్‌ యూనివర్సిటి, పంత్‌ 
నగరం నెనిటాల్‌ ; 11. వారాణసీయ సంస్కృత 
విశ్వవిద్మాలయం, వారణాసి. 

దర్శనీయ స్థలములు ౫ ఆలహాబాద్‌, ఆగా, 
ఆల్‌ మోరా, బృందావన్‌, ఫతేపూర్‌ సిక్రి, హరి 
ద్వార్‌ లక్నో, మధుర, ముస్సోరి, వారణాసి, 

నరివాలనో * శానన నిర్మాణమున కై విధాన 
నభయు, విధాన పరిషత్తును కలవు. కార్య 
నిర్యావాణాధికార ము గవర్నరునందు కలదు, 


4. ఒరిస్సా 


లో ager గ శ 
గుం దర్‌ య | 7 | { స: వంగా 


{ 
త్స న వ న్న న సస. ఖ్‌. 
గీ కు. I చ షి గ 





_వెకొాల్యము : 1,55,782 చ, కి,మీ.; జన 
సంఖ్య 9 19,44,615; జనసాం| దత : చ,కిమీ.కు 
141; అక్షరాస్యత : 26,158 శాతము; ముఖ్యనగ 
రము; భువనెళ్యర్‌ ; పధాన భాష! ఒరియా; ఇతర 
ముఖ్యభా షలు! తెలుగు, బెంగాలీ; నదులు: మహానది, 
సీలేరు, శబరి, బుషికుల్య, సువర్గరేఖ, వైతరణి, 
(బాహ్మణి, ఇంద్రావతి, బుధవలంగ. జిల్లాలు : 1లి; 
సద్‌ డివిజనులు లర; పట్టణములు 81; [గామ సంఖ్య: 
46,992; [పయిమరీ పాఠశాలలు : 82,106; 
ఉన్నత పాఠకాలలు 1,867. 








ణి ల్లాలు 

జిల్టా వైశాల్యము చ, కిమీ, జనసంఖ్య ముఖ్యనగరం 
1. కటక్‌ 11,211 98,27,678 కటక్‌ 
2. కాలహంది 11,885 11,68,869 భవానీపట్న 
శీ. కెవంజార్‌ 8,240 9,55,514 కెవంజార్‌ 
4. కోరాపుట్‌ 26,960 90,48,281 కోరాపుట్‌ 
ర్‌. గంజామ్‌ 12,527 '22,98,808 ఛ|త్రపూర్‌ 
6. ఢెంకనాల్‌ 10,826 12,98,914 ఢెంకనాల్‌ 
7. పూరి 10,159 98,40,859 పూరి 


ఒరి స్సా 981 


జిల్హా వై శాల్యము చ.కిమీ. 
8. బాలసోర్‌ 6,894 
9. బోలంగిర్‌ 8,908 
10. బౌధ్‌ఖోండ్‌ మాల్‌ 11,070 
11. మయూర్‌ భంజ్‌ 10,412 
12. సంబల్‌ పూర్‌ 17,510 
18. సుందరగడ్‌ 9 675 


[ప్రముఖ నగరములు, వాని జన సంఖ్యలు : 
కటక్‌ (2,05,750); రూర్‌ కేలా (1,72,502); 
(1, 17,662); భువనేశ్వర్‌ 
(1,05,491); సంబల్‌ పూర్‌ (1,05,085), 


బరంపూర్‌ 


వ్యవసాయము మొ. ; రాష్ట్రపు [ప్రజలలో 90% 
పల్ఫిలందు వసించి వ్యవసాయము పై ఆధారపడి 
ఉన్నారు. పంటలలో వరిపంట (పముఖము; దేశపు 
వరిపంటలో పదవవంతు ఇట ఉత్పత్తి ఆగు 
చున్నది; తక్కిన వానిలో పప్పుగింజలు, నూనే 
గింజలు, జనుము, మెస్తా, చక్కెర చెరకు, కొబ్బరి, 
పసుపు పేర్కొనదగినవి. సాగుబడినేల వై శాల్యము 
56.22 లక్షల హెన్టరులు; అట వీభూమి రాష్ట్ర 
మున 458 శాతమును ఆకమించినది; దాని వైళా 
ల్యము 67.46 లక్షల హె స్టైరులు; అడవి ఉత్పత్తు 
లలో కెందు ఆకుల వ్యాపారము జాతీయము చేయ 
బడినది. 


నీటి పొరుదల, విద్యుత్‌ సొక ర్యములు : 
18.90 లక్షల హౌక్టేరులకు సీజ పారుదల వసతులు 
కలవు. హీరాకుడ్‌, బుషి కుల్యా, శబరీ ప్రాజె 
కులు నీటి పారుదల వసతులలో [పముఖము. హీరా 
కుడ్‌, బలిమెల, మాచ్‌ ఖండ్‌ల నుండి జలవిద్యుత్తు, 
తలచేర్‌ కేదమునుండి తాప విద్యుత్తు లభించు 


చున్నవి. విద్యుదుత్పత్తి సమర్థతర74 మెవా.(1974), 


ఖనిజ సంపద : దేశపు రాష్ట్రము లన్నింటిలోను 
ఖనిజ సంపత్తి కి ఒరిస్సా (ప్రముఖమని పేరొందినది. 





జనసంఖ్య ముఖ్యనగ రము 
18,80,504 బాలసోర్‌ 
12,68,657 బోలంగిర్‌ 
6,21,675 ఫుల్‌ బాని 
14,84,200 బారిపాదా 
18,44,898 సంబల్‌ పూర్‌ 
10,80,758 సుందరగడ్‌ 


లభించు ఖనిజములందు అన్నింట ముడిఇనుము 
[ప్రముఖము; భూగర్భమున మొత్తము మీద 500 
కోట్ట టన్నుల ముడిఇనుము కలదని అంచనా; 
అటులే దాదాపు 900 కోట్ట టన్నుల రాక్షసి 
బొగ్గును కలదని తెలియుచున్న ది, మాంగనీజు, 
నికెల్‌, మాగ్న బ్రెట్‌ మొదలగునవి అల్ప [ప్రమాణ 
ములలో కలవు, 


పరిశమలు : 1960 మొదలుగ రాష్ట్రము పారి 
[శామికముగ చాలా పురోగమించినది. ఖనిజసాధన 
ఒక ముఖ్య పరిశ్రమ; పారి శామిక సంస్థలలో 
రూర్‌ కేలాలోని ఉక్కు- ఫెక్టరీ, బర్‌ బిల్‌ వద్ద ఉన్న 
దుక, ఇనుము ఫేక్టరీ, హెరాకుడ్‌ వద్దనున్న అల్లూ 
మినియం ఫేక్టరీ చెప్పదగినవి; మధ్య తరగతి పరి 
శ్రమలు రాష్ట్ర మున విరివిగ కలవు. 

విశ్వ విద్యాలయములు : 1. బరంహూర్‌ 
యూనివర్సిటీ, బరంపూర్‌; 2. ఉత్కల్‌ యూని 
వర్సిటీ,భువనేశ్వర్‌ ; లీ, సంబల్‌ పూర్‌ యూనివన్సిటీ 
సంబల్‌పూర్‌; యూనివర్సిటి ఆఫ్‌ ఆగికల్బ్చర్‌ 
అండ్‌ టెక్నాలజీ, భువనేశ్వర్‌ . 


దర్శనీయ స్థలములు: భువనేశ్వర్‌, కోణార్క్‌, 
పూరి, చిలుక సరస్సు. 

పరిపాలన : శాసన నిర్మాణమునకు విధానసభ 
కలదు; కార్యసిర్వాహణాధికారి గవర్నరు. 


ర్‌, కర్ణాటక 








కర్ణాటక ఫ్‌. 
= ల వై కాల్యము : 1,91,778 చ, మీ.; జనసంఖ 
మహోరా జా జా అంతు ర్‌ J 
Ths య. 2,92,99,014; జనసాందత : చ.కిమీ.కు 158; 
mig a 3 అక్షరాస్యత : 81.52 శాతము; ముఖ్యనగరము : 
WY Af జొజావూర్‌ ? 5 షే 
1 వీ బెంగుళూరు; |1పధానభాష: కన్నడము; ఇతర 
'_ ర రాయచూర్‌, bp య ॥ 
గల్‌ మనా m=. ip గణనీయ భాషలు : తెలుగు, తమిళము, మళయా 
Nr” nnd «3 
Ee rE య ® శము; నదులు: కృష్ణ, కావేరి, తుంగభ ద,ఘట పభ, 
న శా J బల్లారు స హేమవతి; శరావతి, సువర్ణవతి, హగరి, అర్క 
స గ 
SN Sy RI వతి, లోకపావని, స్వర్తనది, మాల|పభ, సీతానది, 
a సగ గా జత్రేదుర్ల భం క 
Arp ఇమా? ee . థీమానది; జిల్హాల సంఖ్య : 19; [గామసంఖ్య 
/ || అకు స య ఖీ ష్ట్ర ఆగ 
స్త యల ౨9,588. (పయిమరీ పాఠశాలలు : 89,452 
స NU అ (టిలసళ్ల [లర్‌ ( విద్యార్థులు 42,96,590); ఉన్నత పాఠశాలలు 
a wo ye Ww xr (విద్యార్థి సంఖ్య 4,80,000). 
% A కక "మెనూ! తమిళ 
EN తు - నాడు 
, ౮ ఫ్‌. ఆ 
జిల్లాలు 
జిల్లా వెకాల్యము చ, కిమీ. జనసంఖ్య ముఖ్యనగరం 
1, కూర్గ్‌ 4,104 8,78,291 మెర్మ్క-రా 
2, కెనరా, ఉత్తర 10,276 8,49,105 కార్వార్‌ 
లీ. కెనరా, దక్షిణ 8,441 19,89,815 మంగళూర్‌ 
4. కోలార్‌ 8,228 15,16,646 కోలార్‌ 
ర్‌. గుల్బర్గా 16,224 17,89,220 గుల్బర్గా 
6. చిక్‌ మాగలూర్‌ 7,199 7,86,647 చిక్‌ మాగలూర్‌ 
7. చిత్రదుర్గ 10,852 18,97,456 చితదుర్గ 
8. తుమ్‌కూర్‌ 10,606 16,27,721 తుమ్‌కూర్‌ 
9. ధార్వార్‌ 18,749 28,42,218 ధార్యార్‌ 
10. బళ్లారి 9,808 11,22,686 బళ్ళారి 
11. విజాపూర్‌ 17,056 19,85,591 బీజాపూర్‌ 
12. బీదర్‌ 5,451 8,24,059 బీదర్‌ 


కఠాటక 988 
ళు 





జిల్లాలు వైశాల్యము చ. కి.మీ. 
18. బెంగుళూరు 8,008 
14. బెల్గాం 18,410 
15. మాండ్యా 4,958 
16. మైసూర్‌ 11,947 
17. రాయచూర్‌ 14,005 
15. షిమోగా 10,548 
19. హస్సన్‌ 6,828 


(ప్రముఖ నగరములు, వాని జననంఖ్యలు : 
బెంగుళూరు ( 16,58,779 ); హుబ్లి షు ధార్యార్‌ 
(8,79,166); మైసూరు ( 8,55,685 )i మంగ 
శూరు ( 2,15,122 ); బెల్గాం ( 2,18,872 ); 
గుల్బర్గా (1,45,588); బళ్ళారి ( 1,25,188 ); 
దావనగెరె ( 1, 21, 110 )i బిజాపూర్‌ 
(1,08,981); షిమోగా (1,02,709); భ|దా 
వతి ( 1, 01, 858 ) కోలారు గోల్డ్‌ ఫిల్‌ డ్స్‌ 
(118,861), 

వ్యవసాయము మొ.: రాష్ట్రము చాలవరకు 
వ్యావసాయిక కృషి పై ఆధారపడి ఉన్నది; సాగున 
ఉన్న భూమి 102 లక్షల హెక్టేరులు, ఆహారపు 
పంటలలో వరి, జొన్న, రాగి కమ (పొముఖ్యము 
లను కలిగియున్నవి. దేశపు రాగి పంటలో 80% 
ఇచ్చుట పండుచున్నది. రొక్క-పు పంటలలో 
చక్కెర చెరకు, (పత్తి, నూనెగింజలు, పొగాకు, 
కొబ్బరి, కాఫీగింజలు, బీడిగింజలు, మిరియాలు, 
[దాక్ష, నారింజ పేర్కొానదగినవి. రాష్ట్ర వె శాల్య 
మున 16 శాతము అటవీమయము, 

నీటి పారుదల, విద్యుదుత్పత్సి : పెక్కు నది 
లోయలను _ అందును ముఖ్యముగా కృష్ణా, కావేరి 
లోయలను- ఆ శయించి పెక్కు. నీటిపారుదల వస 
తులును, జల విద్యుత్‌ కేందములును ఏర్పరుప 
బడినవి. నీటివసతులలో తుంగభ ద, ఘట పభ, 
మాల ప్రభ, ఎగువకృష్ణా, హరంగి, కబినీ, హేమ 





జనసంఖ్య ముఖ్యనగరము 
88,65,515 బెంగుళూర్‌ 
24,28,842 బెల్లాం 
11,54,874 మాండ్యా 
90,77,289 మైసూర్‌ 
14,15,740 రాయచూర్‌ 
18,01,485 షిమోగా 
11,02,870 హస్సన్‌ 


వతీ _పాజెక్టులు పముఖములు. విద్యుదుత్పత్తికి 
చెందిన వానిలో శరావతీ, శివసము[దం, (పాజె 
కులు [ప్రముఖములు, విద్యుదుత్పత్తి సామర్థ్యము 
947 మెవా. (1978). 


ఖనిజ నంపద : ఆర్థిక ముగ ఎక్కువ విలువ 
గలిగిన ఖనిజసంపద కలదు. దేశపు బంగారు, 
వెండి ఖనిజములు మొత్తమును, ఇచటనే లభించు 
చున్నవని చెప్పవచ్చును. 500 టన్నుల ముడి 
ఇనుము, ఒక కోటి టన్నుల మాంగనీజు భూగర్భ 
మున కలవని అంచనా. కుదేమ.ఖ్‌వద్ద ఎక్కువ 
ఇనుపపాలుగల ముడిధాతువు లభ్యమగు చున్నది. 
[కోమైట్‌ విషయమున ఒరిస్సాతరువాత కర్ణాటకయే 
లెక్కకు వచ్చుచున్నది. 


పరి|శమలు : జవుళీ, ఇంజనీరింగు, లోహ 
ఖనిజములు, ఆహార (దవ్యములు, పానీయములు, 
రసాయనములు, కాగితములకు సంబంధించిన పరి 
శ్రమలు కలవు. పభుత్వ రంగమునకు చెందిన 
బెంగుళూరున, 
మైసూరున కలవు. దేశపు సిల్కున దాదాపు 80 
శాతము ఇట ఉత్పత్తి అగుచున్నది. రాష్ట్రపు 
చందనత్రై లము, చందనపు సబ్బు సుపసిద్దములు, 


"పెక్కు [ప్రముఖ పది [శ్రమలు 


విశ్వవిద్యాలయములు : 1. బెంగుళూరు 
యూనివర్సిటి, బెంగుళూరు; 2, కర్ణాటక యూని 
వర్సిటీ, ధార్వార్‌; తి. యూనివర్సిటీ ఆఫ్‌ అగి 


984 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


కల్చరల్‌ సయిన్‌ సెస్‌, బెంగుళూర్‌; 4. యూని పట్టణం, శివసముదం, బెంగుళూరు; రంగదిట్టం 
వర్సిటీ ఆఫ్‌ మైసూరు, మైసూరు; లీ. ఇండియన్‌ పక్షిశరణ్యము; బందీపూర్‌ గజశరణ్యము; నాగర్‌ 
ఇన్‌ స్టిట్యూట్‌ ఆప్‌ సయిన్స్‌, బెంగుళూర్‌. హోల్‌, దండేలీలలోస్‌ జంతుశ రణ్యములు. 

దర్శనీయ స్థలములు : బాదామి, బిజాపూర్‌, పరిపాలన: శాసన నిర్మాణమునకై విధానసభ, 
హలెవీడు, హంపి, జోగ్‌ జలపాతము, కోలార్‌, విధాన పరిషత్తు కలవు; గవర్నరు కార్య నిర్వా 
మై నూర్‌, నందిదుర్స్‌, శ్రావణ బెల్లోలా, శ్రీరంగి హణాధికారి. 


వైశాల్యము : 98,864 చ. కిమీ,; జనసంఖ్య; 
9, 18, 47, 8756; జనసాందత : చ.కిమీ.కు 
549; అక్షరాస్యత : 60.42 శాతము; ముఖ్య 
నగరము: [తివెం[డం; (ప్రధాన భాష మళయాళం; 
ఇతరముఖ్య భాష : తమిళం. నదులు ; భరతపూళ , 
పెరియార్‌, వాలపట్టణం, చలియార్‌, కడలుండి, 
చాలకుడి, పంపా, అచన్‌ కోయిల్‌, క ల్పడా; జిల్లాలు: 
10; తాలూకాలు : రీ7; (గామసంఖ్య : 1,882; 
(పయిమరీ పాఠశాలలు: 9,680; ఉన్నత పాఠ 
శాలలు ; 1505. 


సై 
#, 
చ 
. 
E 


(పముఖ నగరములు, వాని జనసంఖ్యలు : 
కొచ్చిన్‌ (4,89,066); [తివెం్యడం (4,09,627); 
కల్లి కోట (8,88,679); అలెప్పి (1,60,166); 
క్రిలన్‌ (1,24,208) 





కేరళ 985 
జిల్లాలు 
జిల్లా వైశాల్యము చ. కిమీ. జనసంఖ్య ముఖ్యనగరము 

1. అల్లెప్పి 1,884 21,25,722 అల్లి ప్పి 

బి, ఎర్నాకుళం 8,271 28,88,178 ఎర్నాకుళం 

8. కన్ననూర్‌ 5,706 28,65, 164 కన్ననూర్‌ 

4 కొట్టాయం 6,889 20,85, 184 కొట్టాయం 

ర్‌, కొళ్టి కోడు 8,729 21,06,249 కళ్ణి కోట 

6. క్విలన్‌ 4,628 24,12,821 కింలన్‌ 

7. |తిచూర్‌ 8,082 21,28,797 [తిచూర్‌ 

8. తీవేం[డం 2,192 21,98,606 తివెం డం 

9. పాలఘాట్‌ 4,400 16,85, 842 పాలఘాట్‌ 

10. మలాప్పురం 9,698 18,56,888 మలాహ్సురం 


వ్యవసాయము : అధిక జన సాం|దత కలిగిన 
ఈరాష్ట్ర ము, తన ఆహారావసరములలో దాదాపు 50 
శాతమువరకు ఇతర |పాంతములపె ఆధారపడి 
యున్నది, సాగుబడి యందున్న నేలలో అధిక 
భాగము రొక్కపు పంటలకు వినియక్తము. దేశపు 
రబ్బరులో 90 శాతం, లవంగములలో 60 శాతం, 
కొబ్బరిలో 70 శాతం, వక్క_లలో 60 శాతం, 
మిరియాలలో 70 శాతం, క|రపెండలమున 80 
కాతం, నిమ్మగడ్డి నూనెలో దాదాపుగా అంత యును 
ఇట ఉత్పత్తి అగుచున్నవి. సాగున ఉన్న భూమి 
2,197 వేల హె. రాష్ట్ర వై కాల్యమున బి4 శాతం 
ఆటవీమయము. 


నీటిపారుదల, విద్యుదుత్పత్తి : సీటిపారుదల 
(పొజెక్టులలో పెరియార్‌ వేలీ, నెయ్యార్‌, మీన్‌ 
కారా, కన్నెరపూళా, కుట్టియా డె, మూలంపూళా, 
వీచీ పాజెక్టులు పేర్కొనదగినవి. విద్యుదుత్పత్తికి 
చెందినవానిలో పెన్నియర్‌ , షోలయార్‌ , శబరిగిరి, 
సెంగులమ్‌, నెరియ మంగలమ్‌, _ ఇడుక్కి, 
పోరింగలకుట్‌ [ప్రముఖములు. సాగుభూములలో 


20.2 శాతమునకు నీటి పారుదల వసతులు కలవు, 
విపరీతమగు వర్షపాతము, _వేగముగ (ప్రవహించు 
చిన్ననదులు ఉండుటవలన విద్యుదుత్చత్తికి ఇట 
సౌకర్యములు విరివిగ ఏర్పడినవి. విద్యుదుత్ప త్రి 
సామర్థ్యము 621.5 మెవా. (1978). 

ఖనిజ సంపద; తీర పాంత మున ఇలయింనై ట్‌, 
రుటైెల్‌, మోనజై ట్‌, జిర్కాన్‌, సిల్చిమనైట్‌, 
విలువగల మృత్తి కలు, ఆలిదిప్ప,  పటికశిల 
లభించుచున్నవి. కన్న నూరు జిల్లాలో బాక్సయిట్‌ 
నిలువలును, కొళ్ళికోడ్‌ జిల్లాలో ముడిఇనుము నిలు 
వలును, తోడుపూళ్ళ లో గావెట్‌ నిలువలును, 
గణనీయరాసులలో కనుగొనబడినవి. 

పర్మిశమలు : రబ్బరు, తేయాకు, పింగాణీ, 
విద్యుత్‌ పనిముట్టు, టెలిఫోను తీగలు, టాన్స్‌ 
ఫార్మర్దు, ఇటుక, పెంకులు, రసాయనములు, 
జొషధములు, సబ్బులు, నూనెలు, ఎరువులకు 
సంబంధించిన పరి|శమలు కలవు. ఎగుమతియగు 
వానిలో జీడిపప్పు, తేయాకు, మిరియాలు మొదలగు 
మసాలా (దవ్యములు, నిమ్మగడ్డినూనె, మత్స్య 


986 [పపంచ రాజ్య సర సము 


ములు, ఎర్రచందనపు కొయ్య, కొబ్బరినార దర్శనీయ స్థలములు : కొచ్చిన్‌, మట్టన్‌ చేరి, 

ఉత్పత్తులు, రబ్బరు ఉత్పత్తులు పేర్కొ నదగినవి. ఆలెప్పి, క్విలన్‌, (తివేం్యడం, "పెరియార్‌ జంతు 
విశ్వవిద్యాలయములు £ 1. కేరళ ఫారమ్‌ పవ 

యూనివర్సిటీ, మన్నూతి, [తిచూర్‌ ; 2, యూని పరిపొలన : విధాన సభ కలదు; కార్యనిర్వహ 

వర్సిటీ ఆఫ్‌ కేరళ, (తివేం[డం; లి, యూనివర్సిటీ ణాధికారి గవర్నరు. 


ఆఫ్‌ కళ్ళికోట, కళ్ళికోట ; 4. కొచ్చిన్‌ 
యూనివర్శిటీ, కొచ్చిన్‌. 


వైశాల్యము : 1,95,984 చ. కిమీ; జన 
సంఖ్య: 2, 66,97,475; జనసాం[దత: చ. కిమీ, 


“స 1 మ్‌ ల 
186; అక్షరాస్యత ౩ శిర్‌.79 శాతం ముఖ్యనగ ise 
లో గ” దబర్‌కాంలా 
రము; గాంధీ నగర్‌; (పధానభాష: గుజరాతీ; 1 స యనా న 
| ర ఇతో (| ల wa 42 ఫశ. 
ఇతర ముఖ్యభాష హిందీ ; నదులు: సబర్మతీ; య. DL as 


బనాస్‌, మహీ, శ తుంజయ, తపతి, లూసీ, నర్మద, 
సరస్వతి; జిల్హాలు : 19; తాలూకాలు ఏ 184; 
పట్టణములు : 209; (గామ సంఖ్య: 18,275. 
[పయిమరీ పాఠశాలలు : 21,881 ( విద్యార్థులు : 
87,21,000); ఉన్నత పాఠిశాలలు : 2,778 
( విద్యార్థులు : 10,27,000) 





టీ లాలు 
1. అ(మేలీ 6,760 8,48,780 అమేలి 
2. అహమ్మదాబాదు 8,707 29,10,807 అవామ్మదాబాదు 
రీ, కచ్‌ 45,612 8.49,969 కచ్‌ 
4. ఖేడా 7,194 24,51,887 ఖేడా 
5. గాంధినగర్‌ 649 2,00,642 గాంధినగర్‌ 
6. జాంనగర్‌ 14,1265 11,11,848 జాంనగర్‌ 


గుజరాత్‌ 987 
జిల్లా "వైశాల్యము చ. కి మీ. జనసంఖ్య మ.ఖ్యనగరము 
7. జునాగడ్‌ 10,607 [6,56,677 జునాగడ్‌ = 
6. డాంగా 1,688 94,185 ఆహ్వా 
9. పంచమహల్‌ 8,866 18,48,804 గో ధ్రా 
10. బనస్కా౦త 12,702 12,65,888 పలన్‌ పూర్‌ 
11. భరూద్‌ 9, 045 11,09,601 భరూచ్‌ 
12. భావనగర్‌ 11,155 14,05,285 భావనగర్‌ 
18. మహేశాన 0,097 90,92,468 మహేశాన 
14. రాజకోట 11,209 16,24,072 రాజకోట 
15. వాదోదర 7,788 19,80,065 వాదోదర 
16. వాల్ఫాద్‌ 5,288 14,28,742 వాల్చాద్‌ 
17. శబరకాంత 7,890 11,87,687 హిమత్‌న గర్‌ 
18. సురేంద్రనగర్‌ 10,488 8,45,454 సురేందనగర్‌ 
190. సూరత్‌ 7,745 17,86,924 సూరత్‌ 





(ప్రముఖ నగరములు వాని జననంఖ్యలు; అహ 
మ్మదాబాదు (16,91,882); సూరత్‌ (4,1, 656) 
వాదోదర (4,67,487); రాజకోట (8,00,612); 
భావనగర్‌ ( 2, 25, 974 ) ; జాంనగర్‌ 
(2,14,816); నడియాడ్‌ (1,08,269). 


వ్యవసాయము మొ. : ఆహారపు పంటలలో 
ముఖ్యము సజ్జ; మొత్త పు ఆహార ధాన్యముల ఉత్ప 
త్తిలో దాదాపు మూడవవంతు సజ్జ పంటయే; ఈ 
విషయమున దేశపు సజ్జపంటలో నాలుగవవంతు ఈ 
రాష్ట్ర మున పండుచున్నదిని చెప్పవచ్చును, తరు 
వాత లెక్కకు వచ్చునది గోధుమ; ఆహార 
ధాన్యోత్పత్సి లో నాలుగవ వంతు ఇందువలన 
లభ్యము. దేశపు ఆహారపు పంటలలో 14 
శాతం వరి; 12 శాతం జొన్న; 8 శాతం మొక్క 
జొన్న. పత్తి సాగుబడి నెలలో 20.8 
కొతం గుజరాతున ఉన్నది; ఉత్పత్తి లెక్కలో దేశపు 
(ప్రత్తి పంటలో కి4.క శాతం ఇట లభ్యము. ఇక 


వేరుసెనగ పంట విషయమున దేశపు సాగుబడి 
నెలలో 24.1 శాతము ఇట కలదు; దాని ఉత్పత్తి 
80.8 శాతం. చెప్ప దగిన వేరొక రొక్కపు పంట 
పొగాకు; దేశపు ఉత్పత్తిలో 14 శాతం ఇట 
పండుచున్నది. సాగున ఉన్న భూమి 9,082 వేల 
హ.; ఆటవీభూమి 1,576 వేల హె. 


నీటిపారుదల, విద్యుదుత్చ త్తి : రాష్ట్రపు సాగు 
బడినేలలో కి1 శాతమునకు, అనగా దాదాపు 
21.4 లక్షల హెక్టేరులకు, మామే నీటిపారుదలను 
చేకూర్చ వీలున్న దని అంచనా. అందున ఇప్పుడు 
11.19 శాతమునకు మాతమె నీరు లభించుచున్న ది; 
దీనియందును మొత్త పు పారుదలనేలలో 14 శాత 
మునకు మా|తమే నదుల కాలువలవలన పారుదల 
జరుగుచున్నది. తక్కినవానికి బావులే ఆధారములు, 
మొత ముమీద 948.28 మెవా. సమర్థ తకల విద్యుదు 
త్పత్తి వసతి కలదు; ఇందు జల, తాప విద్యు 
త్తులు చేరిఉన్న వి (1972-78). 


988 (పపంచ రాజ్య సర్యస్యము 


ఖనిజ సంపద : రాతిఉప్పు, సున్నపురాయి, 
మాంగనీజు, జిప్పం, పింగాణీమట్టి, కాల్‌ సైట్‌ , 
బాక్సయిట్‌ గణనీయపు నిలువలలో కలవు. అంక 
లేశ్వర్‌, కాంబే, కలోల్‌ [ప్రాంతములలో ప్కెటోలు, 
ఇంధనవాయువుల నిలువలు కనుగొన బడినవి, 


పర్మిశమలు : జవుళీ, విద్యుత్‌ ఇంజినీరింగు, 
ఇంజినీరింగు, వనస్పతి తై లములు, రసాయనము 
లకు సంబంధించిన పరి శములు కలవు. అహమ్మ 
దాబాదు, సూరత్‌, జామ్‌నగర్‌, భావనగర్‌, రాజ 
కోట ముఖ్య పారిశ్రామిక కేంద్రములు. కోయాళీ 
వద్దనున్న రిశెనరిలో సాలీనా 48 లక్షల టన్నుల 
పెటోలు సంస్కరితమగుచున్న ది. 


విశ్వ విద్యాలయములు : 1. గుజరాత్‌ యూని 
వర్సిటీ, అహమ్మదాబాదు; 2. గుజరాత్‌ విద్యాపీర్‌, 
అహమ్మదాబాదు: లి. మహారాజా శాయోజీరావు 
యూనివర్సిటీ ఆఫ్‌ బరోడా, వాదోదర; 4. 
సర్దార్‌ పటేల్‌ యూనివర్సిటి, వల్తభ్‌ విద్యానగర్‌; 
ర్‌, సౌరాష్ట్ర యూనివర్సిటి, రాజకోట; 6. సౌత్‌ 
గుజరాత్‌ యూనివర్సిటీ, సూరత్‌, 


దర్శనీయ స్థలములు ఆహమ్మదాబాదు, 
బరోడా, పోర్‌ బందర్‌. (పభాస్‌పట్టణ్‌ ; శ|తుంజయ 
వర్వతము, గిర్‌ ఆడవులందలి సింహశరణ్యము, 
నాల్‌ సరోవర పక్షీశరణ్యము, 


పరిపాలన : విధానసభ కలదు; కార్య నిర్వా 
రాదికారి గవర్నరు. 


8, జవుళ్మూ - కాన్మీరు 


వె కాల్యము : 2,22,286 చ,కిమీ. (ఇందులో 
61,142 చ. కిమీ. భూమి పాకిస్తాన్‌ ఆ కమణలో 
ఉన్నది); జనసంఖ్య! 46,16,682%; జనసాం| దత 
చ. కిమీ. కు 2,7; అక్షరాస్యత: 18.58 శాతము; 
ముఖ్యన గరము: శ్రీనగర్‌ (శీతాకాలమున జమ్మూ); 
(ప్రధాన భాషలు : కాశ్మీరీ, డో(గీ, ఉర్జూ, లడఖీ, 
బాల్టీ, దర్జీ, పహాోరీ; నదులు: జీలం, తావీ, సింధు, 
జీనాబ్‌, రావీ; టీల్హాలు; 10; గామసంఖ్య 6,559; 
[పయిమరీ పాఠశాలలు : 8894 (విద్యార్థులు ; 
4,15,628); ఉన్నత పాఠశాలలు : 486 (విద్యా 
ర్గులు : ర్‌, 776) 





* పాకిస్తాన్‌ ఆక్రమణలోను, చీనా ఆ|కమణలోను ఉన్న కాశ్మీర |[పాంతముల జనసంఖ్యలు 


ఇందు చేరలేదు, 


జమ్మూ - కాశ్మీరు 989 


జిల్లాలు 
జీల్లా వైశాల్యము (చ. కిమీ.) జనసంఖ్య ముఖ 1$నగరము 
1. అనంతనాగ్‌ ర5,లీర8వి 8,82,280 ఆనంతనాగ్‌ 
(దక్షిణ కాశ్టీర్‌) 
౨. ఉధాంపూర్‌ 4,549 8,88,846 ఉధాంపూర్‌ 
లీ. కతువా 2,651 2, 74,671 కతువా 
4 జమ్మూ 8,165 7,81,748 జమ్మూ 
5. దోదా 11,691 8,42,220 దోదా 
6. పూంచ్‌ 1,658 sO (01 పూంచ్‌ 
7. బారామూలా 7,458 7,715,724 బారామూలా 
(ఉత్తర కాశ్మీరు) 
8. రాజౌరీ 2,681 2, 17,878 రాజారీ 
రీ. లడఖ్‌ 95,876 1,05,291 లేహ్‌ 
10. శ్రీనగర్‌ 8,018 8,27,697 శ్రీనగర్‌ 


[పముఖ నగరములు, వాని జనసంఖ్యలు : 
శ్రీనగర్‌ (4,08,418); జమ్మూ (1,55,888). 


వ్యవసాయము మొ. : [ప్రజలలో 80 శాతము 
నకు వ్యవసాయమే జీవనాధారము; దాదాపు 8.67 
లక్షల హెస్టేరుల భూమి సాగున ఉన్నది; రాష్ట్రా9 


దాయమున శీ0 శాతము వ్యవసాయమువలన లభించు" 


చున్నది. వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, 
సజ్జ ముఖ్యములగు ఆహారపు పంటలు. పండ్ల 
తోటల సపెంపకమున ఈ రాష్ట్ర ము ఎక్కువగ 
'పేరొందనది. 1978-74లో 1.86 లక్షల టన్నుల 
పండ్లు ఎగుమతి అయినవి. వ్యవసాయము తరువాత 
ఎక్కువ ఆదాయము ఆడవులవలన లభించుచున్న ది. 
రాష్ట్ర మున 8,000 చ. మై. వైశాల్యము అటవీమ 
యము. ఇందు 2,867 చ.మై. [పాంతమున మంచి 
రకము కలప లభించుచున్నది. 


నీటిపారుదల, విద్యుదుత్పత్తి: వీటి పారుదల 
వసతి 1065-66 నాటికి 2.829 లక్షల హెక్టేరు 


లకు కలదు, ఆ తరువాత హూ రి చేయబడిన కతువా, 
[పతాప్‌ కాలువలవలన 17,140 హెస్టెరులకును, 
తావీ స్కీము వలన 18,450 హె. లకును అదన 
ముగ నీటిపారుదల వసతి లభించినది. రాష్ట్ర మున 
8,950 మెవా. జలవిద్యుదుత్చత్తి కి | పకృతి సిద్ధ 
ముగ వసతి కలదని ఆంచనా. కాని ఇప్పటికి 
పూర్తియెన పాజెక్టులవలన ఈ అంచనాలో 0.75 
శాతం మామే ఉత్పతి చేయబడు చున్నది. 
మొత్తపు వాడుకలో ఉన్న విద్యుదుత్చుత్తి యంత 
సామర్థ్యము 68 మెవా. ( 1978-14 ). శ్రీనగర్‌ 
నుండి పలాను కోటకు (టాన్‌స్మిషన్‌ లైనును 
1974లో నిర్మించిన తరువాత, ఇచటి విద్యుత్‌ 
పసారపు లైనులు, తక్కిన భారతదేశముతో 
అనుసంధితము లయినవి. 


ఖనిజ సంపజ : రాక్షసిబొగు, లిగ్నయిట్‌ 
(పముఖ ఖనిజములు; బాక్సయిట్‌ , ముడిఇనుము, 
ముడిరాగి, [గాఫయిట్‌, నికెల్‌, మాంగనిజు, 


990 (పపంచ రాజ్య సర్వస్వము 


బంగారము, జిప్సం ఆల్ప| పమాణములలో కలవు. 
భారతదేశమున ఇం దనీలమణులు లభించు గనులు, 
కాశ్మీరునందలి ఉధాంవూర్‌ వద్ద మాత్రమే కలవు. 


పరి|శమలు : పరి శమలలో ముఖ్యముగ 
"పీర్కొనదగినది పట్టుపరిశ్రమ. 1978-74 లో 
22.89 లక్షల పట్టు ఉత్పత్తియెనది. తక్కు. విధ 
ముల వస్తూత్పత్తి పరిశ్రమలు ఏవియు రాష్ట్ర మున 
అంతగా స్థాపింపబడలేదు. జవుశీమిల్దులు, వ్యడంగపు 
మిల్టులు, గడియారాల పేక్టరీవంటి చిన్న పరి శ 
మలు కొన్ని కలవు. వీని వలన రాష్ట్రపు ఆదాయ 
మున 9 శాతం మామే లభించుచున్న ది. వస్తూ 
త్పత్సి పరి శమ కాకపోయినను, [ప్రజలలో పలు 
వర్గముల వారికి జీవనాధారముగ కొంతవరకు 
ఉపకరించునది యా త్రిక పరిశ్రమ, (పకృతి రమణీ 
యములగు పలుతావులకు నెలవగు ఈ రాష్ట్ర మును 





సందర్శించుటకు యాతికులు పలువురు వచ్చెదరు; 
ఇందులకు తోడుగ అందలి యా తాస్థలములును 
తక్కిన భారతదేశ మునుండి పలువురను ఆకర్షించు 
చున్నవి. యా,తికుల సదుపాయముల కై (ప్రభు 
త్యము చాల ధనమును వెచ్చించి సౌకర్యములను 
సమకూర్చుచున్నది. 


విశ్వ విద్యాయములు : 1, యూనివర్సిటీ ఆఫ్‌ 
కాశ్మీర్‌, శ్రీనగర్‌, 9. యూనివర్సిటి ఆఫ్‌ జమ్మూ, 
జమ్మూ. 

దర్శనీయ స్థలములు : చష్మాషాహి, దాల్‌ 
సరస్సు, పహల్‌ నాగ్‌, గుల్‌ మార్గ్‌, ఆంచార్‌ 
సరస్సు, మారాండాలయము, 
లయము, అవంతిపురా. 


శంకరాచార్యా 


పరిపాలన : విధానసభ, విధాన పరిషత్తులు 
కలవు; కార్యనిర్వాహణాధికారి గవర్నరు. 


ఆదాకకరాావారానకంలుాగాప. 


వె కాల్యము : 1,80,069 చ.కిమీ.; జన 
సంఖ్య : 4, 11,99,168; జనసాందత : చ, 
కిమీ,కు 817; అక్షరాస్యత: వ9.46 శాతం; ముఖ్య 
నగరము: మదాసు ; |పధానభాష: తమిళం; 
ఇతర ముఖ్య భాషలు : తెలుగు, కన్నడం, మళ 
యాళం; నదులు: కావేరి, పొన్నయ్యార్‌ , పాలార్‌, 
వగ్‌ స తామపర్షి, చెయ్యార్‌, మేయార్‌, భవానీ, 
అమరావతీ, చిత్రార్‌ ; జిల్హాల సంఖ్య 15; పట్టణ 
ముల సంఖ్య : 4లీ9 ; [గామసంఖ్య : 17,110; 
(పయిమరీ పాఠశాలలు: 82, 765 ( విద్యార్థులు : 
65, 74, "85 ); ఉన్నత పాఠశాలలు : &2ి,రి4లి 
( విద్యార్థులు : 16,26,582 ): 


జిల్లా వైశాల్యము (చ. కి మీ.) 
1. ఆర్కాటు, ఉత్తర '2 285 
£, ఆర్మాటు, దక్షిణ 10,898 
5, కన్యాకుమారి 1,664 
5. కోయంబత్తూరు 15,678 
4. చెంగల్‌పట్టు 7,920 
6. తంజావూరు 8,681 
7. తిరుచిరప్పల్లి 11,208 
8. తిరునల్వేలి 11,488 
9. ధర్మపురి 9,648 
10. నీలగిరి 2,549 
11. పుదుక్కోట 4,187 
12. మాసు 128 
18. మదుర 12,629 
14. రామనాథపురం 12,578 
15. సేలం 8,648 


తమిళనాడు 


జిలాలు 
ళా 


991 
జనసంఖ్య ముఖ్యనగరము 

87, 55,797 వెల్లూరు 
86,17,728 కడ్డలూరు 
12,22 549 నాగర్‌ కోయిల్‌ 
48,78,178 కోయంబత్తూరు 
29,07,599 కాంచీపురం 
86,81,771 తంజావూరు 
81,10,426 తిరుచిరప్పల్లి 
82,00,515 తిరునల్వేలి 
16,77,775 ధర్మపురి 
4,94,015 ఉదక మండలం 
9,47,851 పుదుక్కోట 
24,69,449 మాసు 
89,88,197 మదుర 
28,60,207 మదుర 
29,92,616 సేలం 


(పముఖ నగరములు, వాని జనసంఖ్యలు : 
మ[దాసు (24,69,449); మదుర (5.49,114); 
కోయంబత్తూరు (లి, 56, 868); సేలం(8,08,716); 
తిరుచిరప్పల్లి (8, 07, 400); తూత్తుకుడి 
(1,55,810); నాగర్‌కోయిల్‌ (1, 41, 288); 
తంజావూరు (1,40,547); వెల్తూరు (1,89 082); 
దిండిగల్‌ ( 1, 28, 429 ॥ సింగనత్హూరు 
(1,12,206); తిరువూరు (1,18,802); కుంభ 
కోణం (1,18,180); కాంచీపురం (1,10,657); 
తిరునల్వేలి (1,08,498); ఈరోడ్‌ (1,05,111); 
కడ్డలూరు. (1.01,88€). 


వ్యవసాయము మొ. : రాష్ట్రపు మొ త్రమున 
సాగున ఉన్న భూమి దాదాపుగ 68.458 లషెల హెళ్టే 
లురు (41 శాతము. ఆహారపు పంటలలో వరి, 
మొక్క. జొన్న, జొన్న, సజ్జ, రాగులు, పప్పు 
ధాన్యము లు (పముఖములు. రొక్క_పు పంటలలో 
చక్కెర చెరకు, నూనెగింజలు, (పత్తి, పొగాకు, 
కాఫీ, తేయాకు, రబ్బరు, మిరి_చాలు _పముఖములు. 
అడవుల వైశాల్యము 20,9926 చ. కిమీ. కలప, 
గంధకపుచెక్క_, వెదురు. యూవలిప్టస్‌ అందలి 
ఉత్పత్తులలో |పముఖములు, 


992 పపంచ రాజ్య సర్వస్వము 


నీటిపారుదల, విద్యుదుత్పత్తి : సాగగు 
మొ తపు భూమిలో 41 శాతమునకు నీటి 
పారుదల వసతి కలదు. నీటిపారుదల వసతు 
లలో ముఖ్యముల్టె నవి బావులు; పారుదల భూము 
లలో 87% దీనివలన సాగగుచున్న వి; (ప్రభు 
త్వపు కాలువలవలన 88.8 శాతము, తక్కిన 
సౌకర్యమ.లవలన ౨క.క శాతము సాగగుచున్న వి. 
కాలువలవలన పారుదల విశేషముగ తంజావూరు 
జిల్తాయందు మాృాతమే కలదు. (పసిద్ధములగు 
పెకారా, కావేరి, మెట్టూరు, పాపనాశం జలవిద్యుత్‌ 
(ప్రాజెష్టలవలన రాష్ట్ర మునకు విద్యుచ్చక్తి లభించు 
చున్నది. దేశపు రాష్ట్ర ములందెల్ల విద్యుచ్చ క్తి 
సంపత్తిలో తమిళనాడు ఆగస్థానమున ఉన్నది. 
నెలకొల్పబడిన విద్యుదుత్సాదక యంత సామ 
ర్భ్యము 254 మెవా. ఇందు తాప విద్యుత్తు 1080 
మెవా. రాష్ట్రపు గామాలకు ఆన్ని టికి విద్యుత్‌ 
చ్చ కి లభ్యము చేయబడినది. 


ఖనిజ సంపద : మెత్తముమీద ఈ రాష్ట్ర 
మున ఖనిజసంపత్తి, తక్కువయనియే చెప్పవచ్చును 
ఉన్నవానిలో ఉప్పు, సున్నపురాయి, మాగ్న 
చెట్‌, జిప్సం, ముడి అభకము, బాక్పయిట్‌, 
లిగ్నయిట్‌, ముడిఇనుము చెప్పదగినవి సేలము 
నందలి మాగ్ననైట్‌ నిలువలు, దేశపు అట్టి ఖనిజ 
విశేషములలో అత్యుత్త మములు. 


పరిశమలు : బొంబాయి, కలకతాలవలనే 


దేశమున తొలుతగ పర్మిశమలు నెలకొనిన [పాంత 


ములలో లెక్కి-ంపదగినది తమిళనాడు. దకిణదేశపు 
నాలుగు రాష్ట్ర ములలో పరి శమలందు ఈ రాష్ట్రము 
చాల ముందంజవేసినది. అందు భారతదేశపు మొత్త 
మున మహారాష్ట్ర, పశ్చిమ బెంగాలులతర్వాత తమిళ 
నాడు లెక్కకు వచ్చుచున్నది. పబ్లి క్‌ రంగమునకు 
చెందిన అనేక పరిశ్రమలు-ఇంటె[గల్‌ కోచి పేళ్టరి, 
నెవెల్లీ లిగ్పయిట్‌ కాం ప్రైక్స్‌ మొదలగునవి-. ఇచట 
కలవు. పదునుచేసిన చర్మములు, చర్మపు సరు 
కులు, జవుళీ ఉత్పత్తులు, నూలుదారం, తేయాకు, 
కాఫీ, ఇంజనీరింగు సరుకులు, మోటారు వాహనముల 
పరికరములు ఇచట నుండి ఎగుమతి ఆగు 
వానిలో |పముఖములు. 


విశ్వ విద్యాలయములు: 1. మదరాసు యూని 
వర్సిటీ, మదరాసు; 2. అన్నామలై యూని 
వర్సిటీ, అన్నామలై నగర్‌; లి. మదురై యూని 
వర్సిటీ మదుర; 4. తమిళనాడు అ[గికల్చ్బరల్‌ 
యూనివర్శిటీ, కోయంబత్తూరు. 


దర్శనీయ స్థలములు: మృదాను, కాంచీపురం, 
కూనూర్‌, కొడై కెనాల్‌, కోటగిరి, ఉదకమండలం, 
(నీలగిరి), రామేశ్యరం, శ్రీరంగం, కన్యాకుమారి, 
మహాబలిపురం, తంజావూర్‌, తిరువన్నామలై, 
తిరువాయూర్‌, వేదాంతగక్‌ పక్షి శరణ్యము. 


పరిపొలన: విధానసభ, విధానపరిషత్‌ కలవు; 
కార్యనిర్వాహణాధికారి గవర్నరు. 


10. త్రిపుర 


1 అస్మామ + 
లా) పత 
NY శల | 
ట్‌ | ఆశుర { క్‌ 
ఆటలా [| ల్‌ 
d తతర Tn) 
కల స. స ఖజోరమా 
© ir గ ల్‌ 
పష SY [ 
కస లే 
గా నో శ్రా నుర 


జి 

జిల్లా వైశాల్యం (చ కిమీ.) 
1. ఉత్తర (తిపుర 8,541 
2. దక్షిణ (తిపుర 8,577 
లె. పశ్చిమ తిపుర లీ,859 


వ్యవసాయము : (త్రిపుర యందలి భూవై శాల్య 
మున 60 శాతం ఆటవీమయము. 22, (286 వేల 
హేళ్టేరులు)మాతమే సాగున ఉన్నది. వరి, జనుము, 
ఉరలగడ్డలు, నూనె గింజలు, చక్కె.రచెరకు, (పత్రి 
[ప్రముఖములగు పంటలు. ఆయినను ఆహారధాన్య 
ముల లోటుకలదు. దాదాపు లి0 వేల టన్నుల 
ఆహారధాన్యము ఏటా దిగుమతి యగుచున్న ది. 


నీటి పొరుదల విద్యుత్తు ఉత్పత్తి: వీటి పారు 
దలకు గొట్టపు బావులు, లిష్టపంపులు మా(తమే 
ముఖ్యసాధనములు. వీని అభివృద్ధి వలన దాదాపు 
1,000 హౌక్టేరులకు నీటిపారుదల వసతులు కలిగి 
నవి. డీజెల్‌ ఆయిల్‌ యంత ముల సాయమున 
అగర్తలా మొదలగు నగరములందు విద్యు 


[88] 


రుం 


వెళాల్యను : 10,477 చ. కిమీ. (తొలుత 
అస్సామ్‌న ఆంతర్భాగమగు ఈ [పదేశము వేరుచేయ 
బడి, జనవరి 21, 19/5న రాష్ట్ర (పతిప శ్రీని పొంది 
నది); జనసంఖ్య : 15,568,8942; జనసాం|దత : 
చ. కిమీ,.కు 149; అక్షరాస్యత : 50.98 శాతము; 
ముఖ్యనగరము : ఆగ ర్రలా; [ప్రధాన భాషలు : 
బెంగాలీ, |తిపురీ, మణిపురీ; నదులు: గుంతీ, 
ఖోవాయు, మనూ, హవరా, మహూరీ; జిల్లాలు: 
కి; తహశీలులు: 177; పట్టణములు : 6; [గామ 
సంఖ్య : 4,727. |పయిమరీ పాఠశాలలు ; 1,454 


యు 


(విద్యార్థులు : 1,47,762); ఉన్నత పాఠశాలలు : 
104 (విద్యార్థులు : 49,974). 
జనసంఖ్య ముఖ్యనగరం 
4,05,009 కై లాషహర్‌ 
9,99,728 ఉదయపూర్‌ 
7,51,805 అగ ర్రలా 


దుత్స త్రి జరుగుచున్న ది; అయినను వీని ఉత్పత్తి 
సామర్థ్యము 1650 కివా. మాతమే. కావున ఆస్సాం 
నుండి కొంత విద్యుత్తును రాష్ట్రము (పతిసాలున 
కొనుగోలు చేయుచున్నది. గుంతీనది వద్ద జల 
విద్యుదుత్ప త్రికై యంతముల నెలకొల్పు పసి 
ఇంకను పూర్తికాలేదు. 

పరి|శమలు: తేయాకు పరిశ్రమ అతి (పము 
ఖము. రకి76 హెౌక్టేరులలో తేయాకు తోటలు 
కలవు; ఆందలి ఉత్ప తి రమారమి ఏ0 లక్షల 
కి|గా. చేనేత, ఖాదీ.  చేతిపనులు చెప్పదగిన 
కుటీర పరి శమలు. 

పరిపాలన : విధానసభ కలదు; కార్య నిర్వా 
హణాధికారి గవర్నరు. 


11 నాగాలాండు 





వైశాల్యము : 16,527 చ. కిమీ. ; జనసంఖ్య : 
5,16,449;  జనసాందత : చ. కిమీ.కు 81; 
అక్షరాస్యత ; 27.40 శాతము; ముఖ్యనగరము ; 
వేర్వేరు తెగలందు 
వేర్వేరు భాషలు (పచారమున ఉన్నవి. వానిలో 
నాగామీజ్‌ భాషకు ఎక్కువ వ్యా ప్రికలదు. అయినను 
ఇంగ్రీమ భాషనే అధికార భాషగను, విద్యాబోధనకు 
మాధ్యమముగను రా వ్రపుశాసనసభ ఆమోదించినది; 
జిల్లాల సంఖ్య : కీ; గామసంఖ్య : 966; (పయి 
మరీ పాఠశాలలు : 986; ఉన్నత పాఠశాలలు: 94 


కొహిమా; |పధాన భాషలు : 


జిల్లాలు 
జిల్హా వైళాల్యము చ, కిమీ. జనసంఖ్య ముఖ్యనగరము 
1. కొహిమా 7,209 1,75,204 కొహీమా 
వ. మోకోక్‌ చుంగ్‌ 5,852 1,68,242 మోకోక్సుంగ్‌ 
8. తుయెన్‌ సంగ్‌ 5,466 1,898,008 తుయెన్‌ సంగ్‌ 


(ప్రముఖ నగరములు, వాని జనసంఖ్యలు : 
లక్షకు పైబడిన జనసంఖ్య కలిగిన నగరము లేదు. 


వ్యవసాయము : 90 శాతము [పజలకు వ్యవ 
సాయమే జీవనాధారం. పంటలలో వరి |పముఖము; 
సాగున ఉన్నభూమి వై శాల్యము 68 వేల హెళ్టే 
రులు ( 1978.74 13 రాష్ట్రపు వై శాల్యమున 
17.56 శాతం అటవీమయము; దీనివలన (పభుత్వ 
మునకు చాల ఆదాయము లభించుచున్నది, 


నీటిపొరుదల, విద్యుదుత్ప త్రి: కొండవాగులను 
పారుదలకై మరలించిన వసతులే తప్ప, చెప్పదగిన 
నీటి ప్రాజెక్టులు లేవు. విద్యుదుత్స త్తి సామర్థ్యము 
2,1 మెవా. (1978-74). 

పరి|శమలు : చెప్పదగిన పెద్ద పరి|శమ 
ఏదియులేదు. కుటీరపరి|శమలుగా పట్టుపరి శమయు, 
చేనేశయు పలువురకు జీవనాధారములు. 


పరిపాలన : విధానసభ కలదు; 
కార్యనిర్యాహణాధికారి, 


గవర్నరు 


12. పంజూబు 


క హల ః వరదలా ఇనప మలాల, aise ప TR rai 

| టాకా శక్‌ క | 
|తుంజాణు |; స 

| ళో 

న ౯. కరడ P Wea 

లో హిమాచల వ్ర దేశ్‌ 


ot 
Hl సాకి వై కాల్యము: 50,876 చ కిమీ,; జననంఖ్య; 


md fp సే 1,85,51,060; జనసాం దత : చ,కిమీ,కు 270; 
I eT ము ల అక్షరాస్యత : లికి 67; ముఖ్యనగరము : చండీఘర్‌; 
ఇ / ॥ bee i= ey పధాన భాష : పంజాబీ; ఇతర |పముఖ భాషలు; 
ణ్‌ వ TT ల? హింది. ఉరూ; నదులు : బియాస్‌; సద్రైజ్‌, రావీ, 
న. టా a 3 స సరస్వతి; జిల్హాలు : 12; పట్టణములు : 108; 
| a న తా! [గామసంఖ్య : 12,188; పయిమరి పాఠశాలలు ; 
[2 fh ep |... 9,120 (విద్యార్థులు: 18,19,517); ఉన్నత 
|“ టి న | క : పాఠళాలలు : 1495 (విద్యార్థులు : 2,11,876). 
రాజ స్థాశ? a ల నా శ్‌ 
జిల్లాలు 
టీల్హా వైశాల్యము చ. కిమీ. జనసంఖ్య ముఖ్యనగరము 
1. అమృతసర్‌ క్‌, 025 18,85,500 అమృతసర్‌ 
౨. కపూర్తలా 1,684 4.23,514 కపూ ర్రలా 
8. గురుదాసపూర్‌ 8,557 12,29,249 గురుదాసహూర్‌ 
4. జలంధర్‌ 8,896 14,54,501 జలంధర్‌ 
5. పాటియాలా 4,669 12 11,808 పాటియాలా 
6. ఫరీద్‌కోట్‌ 5,748 11,51,788 ఫరీద్‌కోట 
7. ఫెరోజ్‌ పూర్‌ 5,928 10,44,986 'ఫరోజ్‌ పూర్‌ 
8. భటిండా ర్‌, 564 10,27,299 భటిండా 
9. రూపార్‌ 2,086 5,48,802 రూపార్‌ 
10. లూధియానా 8,798 14,19,421 లూధియానా 
11. సంగ్‌రూర్‌ 5,096 11,46,650 సంగ్‌ రూర్‌ 
12. హోషియార్‌ పూర్‌ 8,887 10,52,158 హోషియార్‌ పూర్‌ 


౪96 పపంచ రాజ్య సర్వస్వము 


(ప్రముఖ నగరములు, వాని జననంఖ్యలు : 
అమృతసర్‌ (4, లశ, 951), లూధియానా 
(4,01,178), జలంధర్‌ (2, 96, 106), పాటి 
యాలా (1,51,041), (చండీఘర్‌ ముఖ్యనగర మే 
అయినను అది కేంద్రపాలిత  _పాంతముగ 
ఉన్నది.) 


వ్యవసాయము : [ప్రజలలో 76 కాతమునకు 
వ్యవసాయమే ముఖ్య జీవనాధారము; ఆహారధాన్య 
ములను - ముఖ్యముగా గోధుమను, వరిని _ ఈ 
రాష్ట్రము తన అవసరములకు మించి పండించు 
చున్నది. తక్కిన ఆహారపు పంటలలో మొక, 
జొన్న, సజ్జ, జొన్న, పప్పుధాన్యములు, బార్చీ 
పముఖములు. రొక్క పుపంటలలో నూనెగింజలు, 
చకె్యెరచెరుకు. పొగాకు, పత్తి, ఉరలగడ్డలు 
గణనీయములు. సాగున ఉన్నభూమి 40.86 
లక్షల హెశక్టేరులు రాష్ట్ర వైకాల్యమున 4 శాతం 
(2,11,128 హె.) ఆటవీ మయము. 


నీటిపారుదల, విద్యుదుత్పత్తి: సాగున ఉన్న 
భూమిలో 71.89 శాతమునకు నీటిపారుదల వన 
తులు కలవు; భా|కానంగల్‌ ప్రాజెక్టు మొదలగు 
సీట్మిపాజెక్టులే గాక, గొట్టపు బావులును ఇందులకు 
ఉపకరించుచున్నవి. తలసరి విద్యుద్వినియోగంలో 
ఈ రాష్ట్రమునకు దేశమున ద్వితీయ స్థానము 





(165.28 కివా.) కలదు. _ విద్యుదుత్పత్తి సామ 
ర్యము 576 మెవా. (1974). 


పరి శమలు : చిన్నతరవాో పరి|శమలకు సేరొం 
దినది ఈ రాషము, పటు సరుకులు, చెప్పులు, 
wy లు 
యంత పరికరములు, సె కిల్‌ భాగములు కుట్టు 
యం[తములు--వా నిపరికరములు, ష్టాస్టిక్‌ సరుకులు, 
పైపులు, నట్టు, టోల్డులు, ఆట్టి పరిశ్రమల ఉత్ప 
తులలో (పముఖ ముగ పేర్కానదగినవి. [పభుత్వ 
రంగపు పరిశ్రమలలో నంగాల్‌ ఎరువుల ఫేక్టరి 
గణనీయము. ఇంకను (టాక్టర్హు, బేటరీలు, పాలి 
స్టరు దారములు, చెరులు, నె లాన్‌ దారములు, 
ట్యూబులు, టి, ని, సెట్టు మొదలగువానికి చెందిన 
కొన్ని పరి|శ్రమలును కలవు. 


విశ్వ విదాలయములు: 1. గురునానక్‌ 
యూనివర్సిటి, అమృత్‌సర్‌; 2. పంజాబ్‌ యూని 
వర్చిటీ, చండీఘర్‌; 8. పంజాబ్‌ అ(గిక లృరల్‌ 
యూనివర్సిటి, లూధియానా; 4. పంజాబీ యూని 
వర్సిటీ, పాటియాలా. 


దర్శనీయ స్థలములు: రూపార్‌, ఆమృత్‌సర్‌, 
భటిండా, కపూర లా, పాటియాలా. 


పరిపాలన : విధాననభ కలదు; 
పహణాధికారి గవర్నరు. 


కార్యనిర్య 


Om 


13. పశ్చీవు బెంగాల్‌ 


|! 
వా క. 


\ 1 





నూ శ న A 
ర సో. | 
తి వ హస "గ 

జిల్లా వెళశాల్యము చ. 

1. కలకతా 104 

9. కూచి బీహారు 8,886 

లి. జలపయిగురి 6,245 

4. డార్జీలింగ్‌ 8,075 

క. నడియా 8,926 

6. పశ్చిమ దినాజపూర్‌ 5,206 

7. పురూలియా 6,259 

8. బంకూరా 6,881 

9. బర్‌ద్యాన్‌ 7,028 

10. వీర్‌భూమ్‌ 4,550 


"a peg 
త 

జవ్‌పాయ్‌.49 i 
ల శే “ద్వ కూజేశవాల్‌ 
న 


ల్‌ 


వెకాల్యము: 87,858 చ.కిమీ.; జనసంఖ్య: 
4,48,12,011; జనసాం దత : చ.కిమీ.కు 504; 
అక్షరాస్యత లిెలి.05; ముఖ్యనగరము : కలకతా ; 
[పధానభాష: బెంగాలీ; ఇతర ముఖ్య భాషలు: 
హిందీ, ఇంగ్నీషు; నదులు : గంగానది, దామోదర్‌, 
భాగీరథి, హొుగ్తీ, మయూరాక్షి, రూపవారాయణ, 
అజయ, కాశయ్‌,తీస్తా, తోరా; జిల్లాల సంఖ్య : 
88.550 (పయిమరీ పాఠ 
4,208 


16; |గామసంఖ్య : 
శాలలు : 89,4900 ఉన్నత పాఠశాలలు : 


[ప్రముఖ నగరములు, వాని జననంఖ్యలు: కల 
కత్రా (ఉపకగరము' ఐతోకలసి 70,05,862); దుర్గా 
పూర్‌ (2,౮7£,82); ఖరగ్‌ పూర్‌ (1,61,911); 
అసన్‌ సోల్‌ (1,57,888); బర్‌ద్వాన్‌ (1,44,970). 


జి లాలు 

కిమీ. జనసంఖ్య ముఖ్యనగరము 
81,48,746 కలకతా 
14,14,188 కూచి బీవోర్‌ 
1",50,159 జలపయిగురి 
రి! డార్జిలింగ్‌ 
29,80,270 కృష్ణనగర్‌ 
18,59,887 బలూర్‌ ఘాట్‌ 
16,02,875 పురూలియా 
20,81,089 బంకూరా 
89,186,174 బర్‌ ద్వాన్‌ 
17,15,909 సూరి 


998 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


la మాల్లా 8,718 

12. మిడ్నపూర్‌ 18,24 

18. మూర్జిదాబాద్‌ 5,841 

14. 24.పరగణాలు 18,796 

15. హుగీ 8,145 
C2 

16. హౌరా 1,474 


వ్యవసాయము మొ. : రాష్ట్రపు 
57.5 శాతం వ్యవసాయము పె ఆధారపడి జీవించు 
చున్నారు. దేశమున వరిపంటను పండించుటలో 
అ [గస్థానము పళ్చిమ బెంగాలుది. సాగుబడిలో 
ఉన్న మొత పుభూమి 6,961 వేల హె క్టేరులు. సాగు 
బడి యందున్న నేలలో 70 శాతము వరిసాగున 
ఉన్నది; తరువాత లెక్కి.ంపదగిన ఆహారపు పంట 
గోధుమ. కాని రాష్ట్రపు అవసరములకు ఆహారధాన్య 
ములు సరిపోవకున్న వి; ఆ విషయమున లోటు 
రాష్ట్ర ముగనే ఇడి లెక్కకు వచ్చుచున్నది. జనుప 
నార ఉత్పత్తు లు, తేయాకు ఎగుమతివలన రాష్ట్రము 
పరిగణనీయమగు విదేశీయ వినిమయ (ద్రవ్యమును 
ఆర్జించుచున్నది. రాష్ట్ర వె శాల్యమున 18.4 
శాతము అటవీమయము; అటవీ ఉత్పత్తులలో 
కలప, కరబొగ్గు, వంటచెరకు, వెదురు [పము 
ఖములు 


పజలలో 


నీటిపారుదల, విద్యుదుత్పత్తి : వర్షపాతము 
ఎక్కువగ ఉండుటవలన, నీటిపారుదల వనరుల 
అభివృద్దికి అంతగ ఆవశ్యకత లేదు. అయినను 
సాగుబడి భూమిలో 27 శాతమునకు నీటిపారుదల 
వసతులు కలవు. అట్టి వసతులలో దామోదర్‌ వాలీ, 
మయూరాక్షి, కంగ్‌నబాతీ రిజర్వాయర్‌ (పాజెక్టులు 
పేర్కొానదగినవి. వీనిలో తొలుతటి రెండింటివలన 
విద్యుచ్చక్తి యు కొంత ఉతృత్తి యగుచున్నది. 


జనసంఖ్య ముఖ్యనగరము 
16,12,651 ఇంగ్లీష్‌ బజార్‌ 
5క,09,241 మిడ్న పూర్‌ 
29,40,204 బహరంహూర్‌ 
84,49,482 ఆలీవూర్‌ 
28,12,116 చిన్‌ సూరా 
౨4. 17,286 హౌరా 


ఆయినను, రాష్ట్ర మునకు కావలసిన విద్యుచ్చక్తి లో 
ఆధికభాగము రాక్షసిబొగ్గవలన అభించుచున్నది. 
ఉత్పత్తి సమర్ధత 1,867 మెవా. (1978-74). 


ఖనిజ సంపత్తి : దేశమున బీహారు తరువాత 
ఖనిజసంపత్తిలో లెక్కకువచ్చునది పళ్చిమబెంగాలు. 
భారత దేశపు ఖని జోత్పత్తిలో అయిదవవంతు ఈ 
రాష్ట్ర మువలన లభించుచున్నది, ఇందు దాదాపు 99 
శాతం రాత్షసిబొగ్గు. పింగాణీమట్టియు, డోలమై 
టును ఇచట విరివిగ కలవు. ఆగ్నిమృత్తిక 
(వైర్‌ కే) విషయమున బీహార్‌, మధ్యప్రదెశ్‌ల 
తరువాత లెక్కింపదగినది పశ్చిమ బెంగాలే, 
ఇంకను పటికరాయి, వుల్స్‌రాం, మాంగసీజు, 
ఆర్సెనిక్‌ అటనట పరిమిత [పమాణములలో కన్న 
ట్లుచున్న వి. 

పరిశమలు : దేశమున పారిశ్రామిక వికస 
నము తొలుతగ ఆరంభ మైన [ప్రాంతములలో ఈ 
రాష్ట్ర మును లెక్కకు వచ్చుచున్నది. అందు జనుప 
నార, తేయాకునకు చెందిన పర్మిశమలు తొలుతగ 
లెక్కి 6౧పదగినవి. కాగితపు పర్మిశమయు, ఉక్కు, 
పరిశ్రమయు ఈ రాష్ట్ర ముననే తొలుతగ అరంభి 
తము లయినవి. రాణీగంజ్‌ లో బొగ్గుగనులు కను 
గొనబడిన నాటినుండియే భారతదేశ మున పారి[ళా 
మిక విప్లవము మొదలై నదని . చెప్పవచ్చును, 
పబ్లిక్‌ రంగమును (ప్రయివేటు రంగమును దాదా 


పశ్చిమ బెంగాల్‌ 999 


పుగ సమానస్తాయిలో ఇట పారి|శమిక వికసనమున 
పాల్గొను చున్నవి. దుర్గాపూర్‌ లోను, బరన్‌ పూరు 
లోను ఉక్కు. కర్యాగారములు కలవు, ఇంకను 
జవుళీ, పట్టు, మోటారు వాహనములు, తేలిక ఇంజ 
సీరింగు, రసాయనములు, అల్యూమినియం, 
చక్కర కొలపపని, పింగాణి, గాజు, ఎముక పిండి, 
చర్మపు ఉత్పత్తులకు సంబంధించిన పరి శమలు 
పలు [పాంతములందు కలవు, 


విశ్వ విద్యాలయములు : 1. బర్‌ ద్వాన్‌ విశ్వ 
విద్యాలయము, బర్‌ద్వాన్‌; 2. యూనివర్సిటీ 
ఆఫ్‌ కలకతా, కలకతా; లి జాదవపూర్‌ యూని 
వర్సిటీ, కలకత్తా? 4. యూనివర్సిటీ ఆఫ్‌ కల్యాణి, 


t 
be eh J Ff లా శ డహలు 
స్మ 


faa 
(సూర్షియ్మ 





కల్యాణి; ర్‌, యూనివర్శిటీ ఆఫ్‌ నార్త్‌ బెంగాల్‌, 
డార్జిలింగ్‌ ; 6. రవీం|ద భారతి యూనివర్సిటీ, 
కలకత్తా; T: విశ్వ-భారతి, కొంతినికేతన్‌. 


దర్శనీయ స్థలములు : కలకత్తా, (విక్టోరియా 
మెమోరియల్‌, ఇండియన్‌ మ్యూజియం, జైన 
దేవాలయం, కాళీఘాట్‌, బెలెవడేర్‌ హొన్‌_జాతీయ 
|గంథాలయం, ఈడెన్‌ గార్డెన్స్‌, దక్షిభేశ్వరాల 


యము) డొద్డలింగ్‌ శాంతినికేతన్‌ , జలదపారా 
జంతు శరణ్యము. 

పరిపాలన : విధానసభ కలదు ; కార్యనిర్వా 
కథాధికారడి గవర్నరు. 
హార్‌ 


వైశాల్యము; 1, 78,876 చ. కిమీ. జన 
సంఖ్య 6,68,58,869; జనసాం[దత : చ. కిమీ.కు 
రీ24; అక్షరాస్యత ; 19.9 శాతము; ముఖ్యనగరం; 
పాట్యాక్ష [పధానభాష : హింది; ఇతర (ప్రముఖ 
భాషలు : బెంగాలీ, ఉర్దూ; నదులు: గంగా,గండక్‌, 
కోసీ, కమలా, సోన్‌, బరకార్‌, దామోదర్‌, 
కోయెల్‌, బాగ్‌ మతి, సువర్ణ రెఖ; జిల్హాలు : వ! 1 


సద్‌ -డివిజనులు : 70; పట్టణములు: 202; | గామ 


సంఖ్య:ః77,967; [పయిమరి పాఠశాలలు: 48,788 
( విద్యార్థులు: 48,56,000); ఉన్నత పాఠశాలలు: 
2 814; (విద్యార్థిసంఖ్య: 8,85,000). 





f దేశపటము 1971 కు పూర్వపుది అగుటవలన ఈ జిల్లాలు అన్నియు అందు కన్సట్టవు. 


1000 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


జి ల్లాలు 

జిల్లా వైళాల్యము చ, కిమీ. జనసంఖ్య ముఖ్యనగ రము 
1 పాట్నా 8,182 92,50,888 పాట్నా 
బీ. నాలందా £,9846 18,06,062 బీహార్‌ షరిఫ్‌ 
తీ. గయ 4,288 19,24,289 గయ 
4. జొరంగాబాద్‌ 4,409 12,92 666 కొరంగాబాద్‌ 
ర. నవదా 8,648 12,40,518 నవదా 
6. భోజపూర్‌ 4,024 19,95,146 అరా 
7. రోహతాస్‌ 7,296 19,48,888 ససారమ్‌ 
8. శరణ్‌ 8,200 17,09,722 చపా 
9. శివాన్‌ 2,800 14,02,067 నివాన్‌ 
10. గోపాలగంజ్‌ 1,652 11,07,464 గోపాలగంజ్‌ 
శం చంపారణ్‌ . తూర్పు 4,884 19,56,084 మోతీహారీ 
12. చంపారణ్‌ _పశ్చిమ 4,862 15,87,019 బెట్టియా 
18. ముజఫర్‌ పూర్‌ 5,160 19,09,058 ముజఫర్‌ పూర్‌ 
14. వైశాలి 2,01? 19,48 990 హాబీహపూర్‌ 
15. సితామర్షి 2,659 15,82,622 సీతామర్తి 
16. దర్భాంగ 2,296 15,17,151 దర్భాంగ 
17. సమ సిపూర్‌ 2, 85€ 182,4,718 సను స్తిపూర్‌ 
18. మధుబాణి 8,527 18 92,089 మధుబాణి 
19. మాంమీర్‌ 7,928 27,45,180 మాంఘీర్‌ 
20. భగల్‌ పూర్‌ 5 656 20,91,108 భగల్‌ పూర్‌ 
21. సంతాల్‌ పరగణాలు 14,129 81,86,908 దుంకా 
బిల, బేగు సరాయ్‌ 1,899 11,47,449 బెగు సరాయ్‌ 
వల. సహర్చా 5,885 28,50,268 సహరా 
24. పూర్చియా 7,990 28,84,990 వూర్ణియా 
౨5. కతీహార్‌ 8,028 10,56,878 కతీవోర్‌ 
26, పలమావ్‌ 12,677 15,04,850 డాల్టన్‌ గంజ్‌ 
27. హజారీబాగ్‌ 11,152 16,45,888 హజారీబాగ్‌ 
28, గిరిదిహ్‌ 6,908 18,74,876 గిరిదిహ్‌ 
29. రాంచీ 13,881 26,11,445 రాంచీ 
50. ధన్‌బాద్‌ 2,994 14,66,417 ధన్‌బాద్‌ 
51. సింఘొభూమ్‌ 18,447 24,87,799 చెబాసా 


(ప్రముఖ నగరములు, వాని జనసంఖ్యలు : 
పాట్నా ( 4, 75, 800 ); జమ్‌ షెడ్‌ పూర్‌ 
(8, 41, 576); గయ (1; 79, 884); రాంచీ 
(1, 75, 984); భగల్‌ పూర్‌ (1, [2 202); 
దర్భాంగ ( 1, 82, 059 ); ముజఫర్‌ పూర్‌ 
1, 26, 879); మాంమీర్‌ (1, 02, 474); 
బీహార్‌ షరీఫ్‌ (1,00,046). 

వ్యవసాయము మొ, : రాష్ట్రమున 684 లక్షల 
హె. భూమి సాగున ఉన్నది. ఆహారపు పంటలలో 
వరి, గోధుమ, మొక్కజొన్న, రాగి, పప్పు 
ధాన్యములు (పముఖములు. రొక్యపు పంటలలో 
చక్కెర చెరకు, నూనెగింజలు, పొగాకు, జనుము 
పేర్కొనదగినవి. రాష్ట్ర పు భూతలమున 17 
శాతం అటవీమయము; ఆందలి ఉత్పత్తులలో 
కలప, కెందూ అకులు, లక్క-; తుమ్మబంక , 
యక్షధూపం పెర్కొనదగినవి. 


నీటిపోరుదల, విద్యుదుత్పత్తి : సాగుబడి 
యందున్న భూమిలో 26 శాతమునకు నీటిపారుదల 
వసతులు కలవు. ఆ వసతులలో కోసీ, గండక్‌, 
బాదువా, చందన్‌, ఉత్తర కోయెల్‌, బాగ్‌ మతీ 
(ప్రాజెక్టులు పముఖములు; గిరిజన |పాంతములలో 
మధ్యరకపు నీటివసతులు విరివిగ కలవు. విద్యు త్తు 
నకు సంబంధించినంతవరకు దామోదర్‌ వాలీ 
పాజెక్టులలో పశ్చిమ బెంగాలుతోపాటుగ ఈ రాష్ట్ర 
మునకును భాగము కలదు. అయినను రాష్ట్రము 
విద్యుచ్చక్తి విషయమున కొరవడియే ఉన్నది, 
బొకారో, చం[దపూర్‌, పష్మతాతూ తెర్మల్‌ సేవ 
నులును, సువర్ణ రేఖా జలవిద్యుత్‌ (పాజెక్టులును 
[ప్రముఖ విద్యుదుత్సాదక కేందములు. విద్యుదు 
త్పత్తి సమర్థత 1,814 మెవా. (1974). 

ఖనిజ నంపద్‌ : భూగర్భమున ఉన్న ఖనిజ 
ముల నిలువలందేగాక , వానిని సాధించి వెలికి దీయుట 
యందును బీహారు, భారతదేశమున, అగస్థాన 
మున ఉన్నది. దేశపు రాక్షసి బొగ్గులో 48 శాతం, 
రాగిలో దాదాపు 100 శాతం, బాక్సయిట్‌లో 48 


ర్‌ 1001 


కాతం, ఆ| భకంలో 45 కాతం, క్యానైట్‌ లో 100 
శాతం, అపటయిట్‌లో 90 శాతం ఈ రాష్ట్ర మున 
తీయబడుచున్న వి. రాష్ట్ర మున అల్ప్బ్మపమాణము 
లలో వెలికి తీయబడు ఖనిజములలో మాంగనీజు, 
సున్నపురాయి. [గాఫయిట్‌, ఫెల్‌స్పార్‌, కొలం 
బైట్‌, సురేకారం, గాజుఇనుక, పలకపసీసం, వెండి, 
రేడియోధార్మిక ఖనిజములు పేర్కొన దగినవి. 

పరి|శమలు : భారత [ప్రభుత్వము ఈ రాష్ట్ర 
మున బొకారో ఉక్కు కర్మాగారము, బరౌని 
రి వై నరి, ఎరువుల ఫెక్టరి, హెవీ ఇంజనీరింగు 
కార్పొరేషన్‌ వంటి పెద్ద కర్మాగారములను నెల 
కొల్పినది. జమ్‌ షెడ్‌ పూరున దేశ పసిద్దమగు ఉక్కు. 
కర్మాగారము, [పయివేటురంగమున కలదు. కాని 
ఈ పర్మిశమలవలన వీవోరు మాతము తగిన రీతిలో 
ఆర్థికముగ ముందజ వేయకుండుట ఒక విచిత్ర 
యథార్థము. ఇవిగాక 28చక్హైర ఫేక్టరీలు. సిమెంటు 
ఫెక్టరీలు, 8 జనుపనార మిల్లులు, 1 వాగన్‌ 
నిర్మా ణశాల రాష్ట్ర మున కలవు. కుటీర పరిశ్రమలలో 
పట్టు పర్మిశమయు, తక్కువిధముల కొన్ని చెతి 
వృత్తు లును పలువురకు బీవనాధారములుగ ఉన్న వి. 

విశ్వ విద్యాలయములు : 1. భగల్‌ పూర్‌ 
యూనివర్సిటి, భగల్పూర్‌; 2. బీహార్‌ యూని 
వర్శిటీ, ముజఫర్‌ పూర్‌; కి, కామేశ్వరసింగ్‌ 
సంస్కృత విశ్వవిద్యాలయ , దర్భాంగ; 4. మగధ 
యూనివర్సిటి. బోధగయ; 5. పాట్నా యూని 
వర్చిటి పాట్నా; 6. రాంచీ యూనివర్సిటి, 
రాంచీ; 7. యల్‌. యన్‌. మిథిలా యూనివర్సిటీ, 
దర్భాంగ; 8 ఆగికిల్చరల్‌ యూనివర్సిటి, ధోలీ, 
ముజఫర్‌ వూర్‌. 


దర్శనీయ స్థలములు : బుద్ధగయ, జం షెడ్‌ 
వూర్‌, నాలందా, పాట్నా, రాంబీ, ససారమ్‌, 
హజారీదాగ్‌ జాతీయవనం, పలమావ్‌ జాతీయవనం. 

పరిపొలన : విధానసభ, విధాన పరిషత్తు 
కలవు; కార్యనిర్వాహ ణాధికారి గవర్నరు. 


వె శొాల్యము : ౨9, 856 చ. కిమీ.; జనసంఖ్య 
10,72,758; జనసాందత : చ. కి. మీ.కు 468; 
అక్షరాస్యత : లి2.80 శాతం; ముఖ్యనగరము : 
ఇంఫాల్‌ ; పధాన భాష: మణిపూరీ; ఇతర| పముఖ 
భాషలు: హిందీ, బెంగాలీ ; నదులు : ఇరిల్‌, 
తౌబాల్‌; ఇంఫాల్‌, బరాక్‌, నాంబూల్‌, లీమా 
కాంగ్‌, ఖూగా; జిల్హాలు: 6; (గామసం౭ఖ్య 1,941; 
10 వేలకు పెబడిన జవావాసములు లేనే లేవు; పయి 
మరీ పాఠశాలలు : 456; ఉన్నత పొాఠళాలలు ః 
150, 





జీ ల్లోలు 
జిల్లా వైశాల్యము చ. కిమీ, జనసంఖ్య ముఖ్యనగరము 
1. మణిపూర్‌, సెంటల్‌ 2,280 7,24,587 ఇంఫాల్‌ 
2. మణిపూర్‌, తూర్పు 4,409 62,229 ఊళ్‌ రూల్‌ 
8, మణిపూర్‌, ఉతర 8,417 1,04,175 కరోంగ్‌ 
4. మణిపూర్‌, దక్షిణ 4,581 98,114 చురాచంద్‌పూర్‌ 
4. మణిపూర్‌, పక్చిమ 4,844 44,975 తమోగ్‌ లాంగ్‌ 


6. తెంగ్‌నొపాల్‌ 8,875 88,728 చందేల్‌ 


మణి 


వ్యవసాయము మొ. : [ప్రజలలో 66 కాత 
మునకు వ్యవసాయమే ముఖ్యవృత్తి. రాష్ట్రపు 
వైశాల్యమున 92 శాతం పర్యతభూమి., పంటలలో 
వరిపంట ఆతి పముఖము; గోధుమ, మొక్కజొన్న 
అల్బపమాణములలో పండింపబడు చున్నవి. పండ్ల 
తోటలకు అనువగు పరిస్థితులు ఉండుటవలన, ఆ 
తోటల పెంపకము ఇపుడు విరివిగ సాగుచున్నది. 
వానిలో అనాస, నారింజ, మామిడి, జామ తోటలు 
[ప్రముఖములు; సాగున ఉన్న మొ త పునేల 140 
వేల హె. రాష్ట్రపు భూతలమున నాలుగవవంతునకు 
పె బడిన [పాంతమున ఆడవులు కలవు. మంచి 
కలప, వెదురు, పేముబద్ద ఈ అడవులలో 
విరివిగ లభించును, 


నీటిపొరుదల, విద్యుదుత్పత్తి : కొండవాగు 
లకు అడుకటలు నిర్మించుటవలన ఏర్పడిన చిన్న 
డద అ 


పూర్‌ 1008 


జలాశయములు నీటిపారుదలకు ఉపక రించుచున్న వి. 
విద్యుదుత్పత్తి సమర్థత 7.6 మెవా. (1978-74). 


పర్మిశమలు : పెద్ద పరిశ్రమలు ఏవియులేవు 
చేనేత వరి శ్రమ |పతిచోఓ కననగు కుటీరపరి శమ. 
తక్కినవానిలో పట్టు, వెదురు, పేము, వడంగం, 
చర్మపుపని, థాది, తోళ్ళు, నూనెగానుగ, వడ్డ 
దంపకములకు సంబంధించిన కుటీర పర్మిశమలు 
పేర్కొనదగినవి. 


విశ్వ విద్యాలయము : ఢిల్రీయందలి జవహర్‌ 
లాల్‌ న్నెహూ యూనివర్సిటీకి చెందిన ఒక శాఖ 
ఇంఫాలున కలదు. 


దర్శనీయ సలములు : లోక్‌టాక్‌ సరస్సు. 
యు 


పరిపొలన : విధానసభ కలదు; కార్యనిర్వ 
కాధికారి గవర్నరు. 


16. మధ్య (ప దేళ్‌ 


+ 
> 
bp వ్‌ 1 
ఠం 3 he 17 * 
Tat 


baad 
ల 
Cd 22 ma 
oA కర Cn క 
సా శ 4 అశ 
వజ జ లో ' టి 
లీ 1 ఖా 





వె కాల్యము ; 4,42,841 చ. కిమీ,; జన 
సంఖ్య: 4,16,54,119; జనసాంద తః చ.కిమీ.కు 
94; అక్షరాస్యత : 29.12 శాతము ; ముఖ్య 
నగరము భోపాల్‌; (పథాన భాష : హిందీ ; ఇతర 
[ప్రముఖ భాషలు : ఉఊఉర్జూ, మరాఠీ; రాజస్థానీ, 
గుజరాతీ, సింధీ; నదులు: నర్మద, మహానది, 
తపతి, చంబల్‌, బేత్వా, సోన్‌, ఇం | దావతి, శపా; 
జిల్హాలు 45; తహశీలులు : 190; (గామములు : 
70,790; (ప్రయిమరీ పాఠశాలలు £4,456 (విదా 
రులు : 40,75,149 0; ఉన్నత పాఠశాలలు 
1,828 ( విద్యార్థులు - 6,156,522) 


0 
(2) 
ఫ్‌ 


1004 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


వహ | 

జిల్లా వైశాల్యము చ, కిమీ. జనసంఖ్య ముఖ్యనగరము 
1. దాలాఘాట్‌ 9,245 9 77,588 బాలాఘాట్‌ 
బి బసర్‌ 89,060 15,15,956 జగ దలపూర్‌ 
లి, చేతుల్‌ 10,061 7,86,196 బేతుల్‌ 
4. భింద్‌ 4,467 7,98,955 భింద్‌ 
5. బిలాసపూర్‌ 19,905 24,40,962 బిలాసపూర్‌ 
6. ఛతపూర్‌ 8,690 7,12,885 ఛ|తపూర్‌ 
7. ఛింద్‌వాడా 11,824 9,89,418 ఛింద్‌ వాడా 
8. దొామోహ్‌ 7,801 5,78,268 దామోహ్‌ 
0. దాతియా 2,084 2,55,267 దాతియా 
10. దీవాన్‌ 7,014 5,94,886 దీవాన్‌ 
11. ధార్‌ 8,149 8,42,400 ధార్‌ 
12. దుర్గ్‌ 19,670 24,61,901 దుర్గ్‌ 
18. తూర్పునిమార్‌ 10,705 8,19,881 ఖాండ్‌ వా 
14. గూనా 11,017 7,88,748 గూనా 
15. గ్వాలియర్‌ 5,218 8,58,005 గ్వాలియర్‌ 
16, పహోషంగాబాద్‌ 10,016 8,05,870 హోషంగాబాద్‌ 
17. ఇందోర్‌ 8,910 10,25,150 ఇందోర్‌ 
15. జబల్‌ పూర్‌ 10,164 16,86,080 జబల్‌ పూర్‌ 
"19, రూబువా 6,781 6,67,811 రూబువా 
20. మందసౌర్‌ 9,726 9,61,522 మందసౌర్‌ 
21. మాంద్దా 18,267 8,78,577 మాంద్లా 
22. మోరేనా 11,586 9,85,888 మోరేనా 
ఏలి. నరసీంహపూర్‌ 5,189 5, 19,270 నరసింహవూర్‌ 
24, పన్నా 7,122 4,29,077 పన్నా 
ఏ5. రాయగడ్‌ 12,910 12.18,705 రాయగడ్‌ 
26. రాయపూర్‌ 21,251 26,18,518 రాయపూర్‌ 


| 


f దిగువ వరున సంఖ్యలు దేశపటము నందలి సంఖ్యలతో నరిపోవును, 


వ్‌, 


28. 
29. 
0. 
81. 
8ీ2. 
88. 
ల్‌4, 
తీర్‌. 


86. 
87. 


88. 
89. 
40. 
41. 
42. 
48. 
44. 


45. 


రాయ్‌ సేన్‌ 
రాజగడ్‌ 


పశ్చిమ నిమార్‌ 
భోపాల్‌ 
రాజనందగావ్‌ 


బడిలో ఉన్నది; 


8,895 
6, 168 
4,859 
6,815 
10,246 
7,495 
9,015 
8,752 
14,028 


6,201 
10,285 


10,689 
వల, 987 
5,047 
8,081 
7,488 
18,441 
2,768 
11,008 


(ప్రముఖ నగరములు, వాని జనసంఖ్యలు ; 
ఇందోర్‌ (5,72,622); జబల్‌ పూర్‌ (5,88,751); 
భోపాల్‌ (8, 92, 077); దుర్గ్‌  భిలాయ్‌నగర్‌ 
(2,45,888); గ్వాలియర్‌ (4, 06, 755); ఊజ్జ 
యిని (2,09,118); రాయపూర్‌ (2,05,909); 
సౌగార్‌ (1,54,811); బిలాసపూర్‌ (1,80,804); 
రత్తాం (1,18,625); బర్హన్‌ పూర్‌ (1,05,849); 


వ్యవసాయము మొ.; దేశపు రాష్ట్ర ములందెల్డ 
వైశాల్యపు లెక్కలలో మొదటిదిగ లెక్కకువచ్చు 
ఈ రాష్ట్ర భూతలమున 56 శాతమునకుమైగా సాగు 
సాగుబడియందున్న 


భూమి 


మధ్య (పదేక్‌ 


5,58,026 
6,44,846 
6,26,684 
9,77,894 
10,64,291 
9,18,581 
10,84,958 
6,68,852 
10,29,889 


6,78,859 
6,76,567 


7,76,786 
18,26,482 
5,68,885 
8,62,516 
6,58,427 
12,84,812 
5,72,169 
9,92,774 


1005 


రాయపూర్‌ 
రొజగడ్‌ 
రతాం 

య 
రీవా 
సాగర్‌ 
సాత్నా 
సెహోర్‌ 
సియోనీ 
షాదోల్‌ 
షాజూఫూర్‌ 
శివపూర్‌ 
స్పిద్రీ 
అంబికాపూర్‌ 
తికంగగ్‌ 
ఉటియిని 

be 
ఐదిళశా 
ఖాదర్‌ గోనే 
భోపాల్‌ 


రాజనందగావ్‌ 


18,497 వెల హె కేరులు. ఆర్థికవ్యవస్థచాలవరకు వ్యవ 
సాయముపై ననే ఆధారపడి ఉన్నది; [ప్రజలలో 84 
శాతము పల్లెలలో వసించుచున్నారు; కాని వారిలో 
లీ7.కి శాతము మాతమే పని పాటులను చేయు 
చున్నారు. సాగుబడి భూమి చాలవరకు వర్షాధా 
రము. ఆహారధాన్యములను, రొక,_పుపంటలను 


తన అవసరములకు మించి ఈ రాష్ట్రము పండించు 


చున్నది. ఆహారపు పంటలలో జొన్న, 
వరి, పప్పుధాన్యములు |పముఖములు. 
పంటలలో నూనెగింజలు, (పత్తి, చక్కెర చెరకు 


గోధుమ, 
రొక్క_పు 


1006 [పపంచ రాజ్య సర్వస్వము 


లెక్కింపదగినవి. రాష్ట్రపు వైశాల్యమున 80 
శాతము ఆటవీమయము. ఇందు కేకుచెట్ట ఆడవి 
దాదాపు 14 వేల చ. మైళ్టుగను, ఏరుమద్దిచెట్ట 
ఆడవి 16 వేల చ. మైప్టగను లెక తేలినది. 


నీటిపారుదల , విద్యుదుత్పత్తి సాగుబడి 
భూమిలో 10 శాతమునకు నీటి పారుదల వసతి 
కలదు. అట్టి వనతులలో చంబల్‌, తవా, హసదేవ్‌, 
మవోనది, (పముఖములు. 
జలవిద్యుదుత్పత్తి కి ఎక్కువ అవకాశ ములుకలవు. 
(పస్తుతమున (1978-74) విద్యుదుత్పత్తి సమర్థత 
757.5 మెవా, 


బర్నా [పాజె కులు 


ఖనిజ సంపద : ఖనిజ సంపత్తి విరివిగ కలదు; 
అందును ఆగ్నేయ, తూర్పు [పాంతములందు ఆ 
సంవద అత్యధిక ము. అందు రాక్షసిబొగు, ముడి 
ఇనుము, సున్నపురాయి, డోలమెటు, బాకృయిటు, 
వ జములు, మాంగనీజుల గనులు ముఖ్యముగ 
సేరొనదగినవి. 


పర్మిశమలు : భిలాయ్‌ వద్ద నున్న ఉక్కు 
కర్మాగారము, భోపాల్‌వద్ద నున్న భారత హెవీ 
ఎలక్‌ టికల్‌”, (పముఖములగు పెద్ద పరిశ్రమలు. 
జవు శీమిల్లులు 19 కలవు, దేశమున న్యూస్‌ పింటును 
ఉత్ప త్తి చేయు ఒకే ఒక కర్మాగారము ఈ రాష్ట్రపు 
నేపా నగరున ఉన్నది. సిమెంటు, బిస్కట్లు, 


యింజసీరింగు పరికరములు, పింగాణీ, రేయాన్‌, 
కృ[తిమపు పట్టులకు సంబధించిన పరి|శమలును 
ఆటనట కలవు. ఆయినను మధ్య!పదేక్‌లోని 45 
జిల్లాలలో 868 జిల్లాలు పారి|శామికముగ వెనుకబడి 
నవిగనే ఉన్నవి., చేతి పరిశ్రమల విషయమున 
తివాచీలకు గ్వాలియర్‌, దుష్బట్లకు మందసార్‌, 
పనితనపు చీరెలకు మహేశ్వర్‌, చందేరి నగరములు 
సపేకొందినవి, 


విశ్వ విద్యాలయములు: 1 రసిశంకర్‌ విశ్వా 
విద్యాలయ, రాయవూార్‌; 2. జీవాజీరావ్‌ విశ్వ 
విద్యాలయ, గ్వాలియర్‌; లి. విికమ విశ్వ విద్యా 
లయ, ఉజ్జయిని; 4. ఆవదేర్‌ (పతాపసింగ్‌ విశ్వ 
విద్యాలయ, రీవా; 5. ఇందోర్‌ విశ్వవిద్యాలయ, 
ఇందోర్‌ ; 6. జబల్‌పూర్‌ విశ్వవిద్యాలయ, జబల్‌ 
వూర్‌; 7. సౌగర్‌ విశ్వవిద్యాలయ, సొగర్‌; 
8. జవహరలాల్‌ నెహూ కృషి విశ్వవిద్యాలయ, 
జబల్‌ పూర్‌; 9.భోపాల్‌ విశ్వవిద్యాలయ, భోపాల్‌; 
10. ఇందిరా సంగీత విశ్వవిద్యాలయ, ఖై రాగడ్‌. 

దర్శనీయ స్థలములు : గ్వాలియర్‌, ఖజూ 
రహో, పచ్‌ మర్చి, సాందీ, ఉజ్జయిని, కన్‌ హో 
జాతీయవనము, శివపురీ జాతీయ వనము. 

పరిపాలన : విధానసభ, విధానపరివషత్తు కలవు; 
కార్యానిర్వహణాధికారి గవర్నరు 


FOS! 
షమ Fs 
Ye 


=~ పైని 
to do 


pre rt 
ఈ ఈ 


we 
౧౦ అ౫౨౧౨౫ ౯ లా పి అ మి లై 


మి 


ల 


జల్లా 
ఆకోలా 
ఆమరావతి 
ఆహమద్‌ నగర్‌ 
ఉస్మానాబాద్‌ 
కొరంగాబాద్‌ 
కొలాబా 
కొల్లాపూర్‌ 
చం[దపూర్‌ 
జలగాంవ్‌ 


లాభా 


. ధూలియా 
. నాందేడ్‌ 
. నాగపూర్‌ 
. నాసిక్‌ 


3 పర్భానీ 


wa 


న 
లో Ray) £ 


17. వముహాో 


న్‌... త అం 


రాష్ట్ర 


వై కాల్యము : 8,07,762 చ.కిమీ. జనసంఖ్య 
5,04, 12,285; జనసాం[దత : చ.కిమీ.కు 164; 
వీ9.18 శాతము ; ముఖ్యనగ రము: 
బొంబాయి; [ప్రధాన భాషః మరాఠీ; ఇతర [ప్రముఖ 
భాషలు : హింది, గుజరాతీ, కన్నడము, తెలుగు, 
ఇంగ్లీషు, ఊఉర్జూ; నదులు: గోదావరి, తపతి, పూర్ణా, 
వర్ధా, వైనగంగా, ఇందావతి, |పాణహిత, భీమ, 
ఘట పభ, తీర్ణ, కృష్ణ; జిల్లాలు ౨6; తహశీలులు; 
282, పట్టణములు; 228; [గామసంఖ్య: 85,778; 
48,271 ( విద్యార్థులు 3 


అక్షరాస్యత : 


[పయిమరీ పాఠశాలలు : 





72,71,485); ఉన్నత పాఠశాలలు ౩ 5,892 
(విద్యార్థులు : 25,20, 682). 
జిల్లాలు 
వైశాల్యము చ. కిమీ. జనసంఖ్య ముఖ్యనగరము 
10,567 15,01,478 ఆకోలా 
12,210 15,41,209 ఆమరావతి 
17,085 22,69,117 ఆహమద్‌ నగర్‌ 
14,117 18,96,687 ఉస్మానాబాద్‌ 
16,200 19,71,006 కరంగా బాద్‌ 
7,198 12,68,008 కొలాబా 
8,059 ౨0,48,049 కొల్హాపూర్‌ 
25,641 18,40, 187 చందపూర్‌ 
11,771 91,28,121 జలగాంవ్‌ 
9,553 22,81,664 ఠాణా 
18,148 16,62,181 ధూలియా 
10,492 18,97,762 నాందేడ్‌ 
9,928 19,42,688 నాగపూర్‌ 
16,582 28,69,221 నాసిక్‌ 
12,489 16,06,771 పర్భానీ 


1008 (పపంచ రాజ్య సర్వస్వము 


జీల్లా వైశాల్యము చ. కిమీ. 
16. పూనా 15,640 
17. బుల్‌ దానా 9,745 
18. బొంబాయి 608 
19. భండారా 9,214 
20. ఖీర్‌ 11,127 
21. యోత్‌మల్‌ 18,925 
99, రత్నగిరి 18,040 
వల వర్ధా 6,807 
24. షోలాపూర్‌ 15,021 
౨5. సతారా 10,492 
26. సాంగ్లీ 8,568 


(పముఖ నగరములు, వాని జనసంఖ్యలు : 
బొంబాయి ( 59, 70, 55 ); నాగపూర్‌ 
(8, 66, 076); పూనా ( 8, 56, 105 ); 
సోలాపూర్‌ ( 9, 98, 861 ); కొల్లాపూర్‌ 
(2, 59, 050); అమరావతి (1. 98, 800); 
మాలెగాంవ్‌ (1,91,847); నాసిక్‌ (1,76,091); 
ఠాణా (1,70,675); అకోలా (1,68,488); 
ఉల్‌ హాసనగర్‌ (1, 68, 482); జొరంగాబాద్‌ 
(1,50,488); ధూలే (1,87,129); నాందేడ్‌ 
(1,26,588); అహమద్‌ నగర్‌ (1, 18, 286) 
సాంగ్లీ (1,15,188); జలగొంవ్‌ (10611); 


వ్యవసాయము మొ. ; (ప్రజలలో దాదాపు 70 
కాతము వ్యవసాయముపై ఆధారపడి జీవించు 
చున్నారు, సాగుబడి యందున్న భూమి వైశా 
ల్యము రమారమి 16,060 వేల హౌక్టేరులు. ఆహో 
రపు పంటలలో గోధుమ, వరి, జొన్న, మొక్క. 
జొన్న, సజ్జ, పప్పుధాన్య ములు పేర్కొనదగినవి. 
రొక్కపు పంటలలో పత్తి, నూనెగింజలు, 
చక్కెర చెరకు, వేరుసెనగ, పొగాకు (ప్రముఖ 


జనసంఖ్య ముఖ్యనగరము 
81,78,029 పూనా 
12,62.978 బుల్‌దానా 
ర9, 70,575 బొంబాయి 
15,85,580 భండాొరా 
12,86,121 ఖీర్‌ 
14,28,677 యోత్‌మల్‌ 
19,90,588 రత్నగిరి 
7,79,562 వర్ధా 
నీవి, 58,840 షోలాపూర్‌ 
17,27,876 సతారా 
16,89,820 సాంగ్లీ 


ములు. 62,224 చ.కిమీల భూమి ఆటవీమయము; 
అందలి ఫలసాయమున టేకు కలప |పముఖము; 
తక్కి నవానిలో వీడీ ఆకులు, వెదురు, బంక, 
యక్షదూపం, లక్క, తేనె, మైనం పేర్కొన 
దగినవి, 


నీటిపారుదల, విద్యుదుత్పత్సి : నీటి పారుదల 
వసతుల విషమున, తక్కిన రాష్ట్ర ములతో పోల్చి 
నపుడు, ఈ రాష్ట్రము చాల హీనస్థితిలో ఉన్నది. 
సాగుబడి నేలలో 7.8 కాతమునకు మ్మాతమె నీటి 
పారుదల వసతులు కలవు. విద్యుత్తును ఉత్పత్తి 
చేయువానిలో కోయినా, పూర్ణా జల విద్యుత్‌ |పాజె 
రులు పముఖములు, తాప విద్యుత్తుకూడ విరివిగ 
కలదు. 1974 నాటికి విద్యుదుత్పత్తి సమర్థత 
2,188 మెవా, 


ఖనిజ సంపద : రాష్ట్ర మున మాంగనీజు, ముడి 
ఇనుము, రాక్షసిబొగ్గు, బాక్సయిట్‌, సున్నపు 
రాయి గనులు విసృతముగ కలవు. అల్ప్బపమాణ 
ములలో రాగి, టంగస్ట్రయిన్‌ , సీసం, తుత్తునాగ ౦ 
మొదలగునవియు ఉన్నవి. అయినను |పముఖిము 


మహారా ష్టం 1009 


ములగు ఖనిజములు అన్నియు యోత్‌మల్‌, 
భండారా, చం|దవూర్‌, కొలాబా, కొల్లాపూర్‌, 
రత్నగిరి, ఠాణా జిల్హాలలో మామే లభించు 
చున్నవని చెప్పవచ్చును. బొంబాయి సమీపముననే 
తీర పాంతము నుండి పె టోలు తీయబడుచున్న ది. 


పరిిశమలు : దేశమున రాష్ట్ర ములందన్నింట 
మహారాష్ట్ర ఎక్కువగ పారిశ్రామిక వికసనము 
చెందినది. దేశపు పజానీకమున 9 కాత్రం మాతమే 
ఇట వసించుచున్నను, జాతీయాదాయమున 12 శాతం 
ఈ రాష్ట్ర మువలన దేశమునకు లభించుచున్న ది. 
ఇచట దేశపు మూలధనములో 17 శాతం, ఫేక్ట 
రీలలో 14 శాతం, పారిశ్రామిక కార్మి కవర్లంలో 
ది! శాతం కలదని అంచనా. జవుళి, రేయాన్‌, 
వనస్పతి పరిశ్రమలకు చెందిన పెద్ద కర్మాగార 
ములు అనేకములుకలవు. వీనిలో ఆత్యధిక భాగము 
బొంబాయి నగరమును ఆశయించియే ఉన్నవి, 
విదర్భ [ప్రాంతమున లభించు మాంగనీజువలన, 
ఫె రో-మాంగనీజు పరిశ్రమ అట అభివృద్ది చెందు 
చున్నది. చక్కెర ఉత్పత్తి యందును రాష్ట్రము 
చాల ముందంజవేసినది. రసాయనములు, ఇంజ 
సీరింగ్‌ సరుకులు, యంతపరికరములు మొదలగు 
వానికి సంబంధించిన పరిశ్రమలును ఎక్కువగ 
కలవు. సినిమా పరిశమయందు ఈ రాష్ట్రము 
ఆగస్థానమున ఉన్నది. రక్షణకాఖరు, పబ్లిక్‌ 


[64] 


రంగమునకు చెందిన [ప్రముఖ పర్మిశమలును కొన్ని 
కలవు. 


విశ్వవిద్యాలయమనులు; 1. యూనివర్సిటి 
ఆఫ్‌ బాంబే, బొంబాయి; 2, యూనివర్సిటీ ఆఫ్‌ 
పూనా, పూనా, లకి. నాగపూర్‌ యూనివర్సిటీ, 
4. మరాఠ్వాడా యూనివర్సిటి, 
కౌరంగాబాద్‌; ర్‌. శివాజీ యూనివర్సిటీ, కొల్తా 
పూర్‌; 6. శ్రీమతీ నాథీబాయి దామోదర్‌ థాకరే 
వుమెన్స్‌ యూనివర్సిటి, బొంబాయి; /. మహాత్మా 
ఫూలే అ|గికల్చరల్‌ యూనివర్సిటీ, రహూది, 
అహమద్‌ నగర్‌ జిల్హా; 6. పంజాబ్‌ రావు దేశ ముఖ్‌ 
అ[గికల్బరల్‌ యూనివర్సిటి, అకోలా; 9. కొంకణ్‌ 
అ|గికల్చరల్‌ యూనివర్సిటీ ( కృషి విద్యాపీఠ్‌ ), 
దపోలరీ, రత్నగిరి జిల్తా; 10. మరాఠ్వాడా అగి 
కల్చరల్‌ యూనివర్సిటీ, పర్భానీ. 


వాగపూర్‌ ; 


దర్శనీయ స్టలములు : అజంతా, ఎల్లోరా, 
కొరంగాబాద్‌, దౌలతాబాద్‌, బొంబాయి, ఎలిఫెంటా 
గుహలు, మహాబలేశ్వర్‌, నాసిక్‌, పూనా, 
సేవా[గామ్‌, బొ రిల్రీ జాతీయ వనము; నగజీరా 
వన్యజంతు శరణ్యము; తాన్యా సరోవర వన్యజీవి 
శరణ్యము. 


పరిపాలన : విధానసభ, విధానపరిషత్తు కలవు. 
కార్యనిర్వహణాధికారి గవర్నరు. 


18. మెసఘూలఅయ 


వది. కు దో ఎయయులనితయనంాలనోన్‌లలు ను. లుం టంట మ 


\ pe గ ల స 
ద 
1ఆడుగణాలలశ్రవేక్‌. క మేదూలండు | p/n ra ఖో 

gr an tee lt te, bv ur fi 


Jj gw , | 
క్‌ నలో! 
న ; r వ | న... 
ట్‌ బెట్‌ త క్ల! రశపొల్‌ గ | 
eee భళి “అలి పంల భా. 
అనా బలు గ్‌ లో t మ్‌ 
జూ స. లొ నరో లై | రిం న్‌ ల అలా (& | 
/ గ ణల al జ్‌ mre per స 
జం త్‌? శ్‌ me, జ్‌? లో తాన? fa చ oly ba 
గ కు తో అణి గ ణ్‌ 
లల న్‌ dA లో 
లా ఆటో 7 శశ 
ల సాం లో ల్‌ గ్య ష్టం 
క Pe Er 
ape 
లా ఢి 
జము లొపల 
స 





జి 

జిల్లా వైశాల్యము చ. కిమీ. 
1. జయంతియా హిల్స్‌ 8,868 
2. ఖాసీ హిల్స్‌ 10,542 
8. గారోహిల్స్‌ 8,085 


ప్రధాన నగరములు, వాని జననంఖ్యలు : 
షిల్లాంగ్‌ ( 1,22,752 0; తురా ( 15,489 )s 
జోవె (8,029), 


వ్యవసాయము ; [పజలలో 87.15 శాతం 
షెడ్యూల్డ్‌ తెగలును, 0.81 శాతం షెడ్యూల్‌ 
కులములుగను ఉన్న ఈ రాష్ట్ర మున వ్యవసాయమే 
85 శాతమునకు ఏకై క జీవనాధారము; కాని వ్యవ 
సాయానుకూలమగు భూమి 164 వేల హె. 
మ్మాతమ. పోడు వ్యవసాయము ఎక్కువగ 
జరుగును. కొని స్థిరవ్యవసాయమును (పోత్స 
హించుటకై [ప్రభుత్వము కృషిచేయుచున్నది. ఉరల 
గడ్డ, చక్కర చెరకు నూనెగింజలు, (పత్తి, జనుము, 
మెస్తా, తేజ్‌ పాతా, పొగాకు, పోక చెక్కు, పము 
ఖములగు పంటలు. ఎక్కువ దిగుబడిని ఇచ్చు వరి 
వంగడములను, గోధుమ, మొక్కజొన్నను పండిం 


వై శాల్యము : 22,489 చ. కిమీ; జనసంఖ్య 
10, 11, 699; జనసాం| దత : చ.కిమీ.కు 45; 
అక్షరాస్యత : 29.49 శాతము ; ముఖ్యనగ రము ; 
కాసీ, జయంతియా, 
గారో, ఆనునవి |పధాన తెగల భాషలు; ఇంగ్లీషు 
అధికార భాషగ |పభుత్యామోదమును పొందినది; 
నదులు : బోగపాసీ, క్లైన్‌షీ, కుప్లీ, దిగు, 
జింజీరాంమ్‌, సింసాంగ్‌; జిల్హాలు : లి; [గామ 
ములుః 4588; విద్యాసంస్థల మొ తపు సంఖ్య : 
8604 (వానిలో విద్యార్థి సంఖ్య : 2,84,061). 


షిల్లాంగ్‌ ; (ప్రధాన వాషలు : 


జనసంఖ్య ముఖ్యనగరము 
1,91,875 జోవయ్‌ 
4,౪1,209 షిల్హాంగ్‌ 
4 06,615 తురా 


చుటకు |[పభుత్యము పోత్సాహము కల్పించుచున్నది. 
ఖాన, జయంతియా కొండలలో పండ్లును, కూర 
లును విరివిగ పండింపబడుచున్న వి పండ్లలో 
అనాస, నారింజ, అరటి పండ్లు [ప్రముఖములు, 
పళుపోషణ చాలమందికి ఆధారము; ఇటనుండి 
పాలు, అస్సామునకు |పతిదినమున ఎగుమతి 
చేయబడుచున్న వి. అటవీ భూమి వైశాల్యము 
740 వెల హె; అందు మంచిజాతికి చెందిన కలప 
లభించుచున్నది. [ప్రపంచమున విపరీత వర్షపాతము 
నకు పేరొందిన చిరపుంజి ఈ రాష్ట్రముననే కలదు. 


నీటి పొరుదల, విద్యుదుత్పత్తి ! కొండ వాగు 
లను ఆరికట్టగా ఏర్పడిన జలాశయముల వలన, 
సాగుబడిభూమిలో 27 శాతమునకు నీటి పారుదల 
వసతులు ఏర్పడినవి; విద్యుదుత్పత్తి సమర్థత 56 
మెవా* (1978), 


రాజస్థాన్‌ 1011 


ఖనిజ సంపద ఏ ఖనిజములు విరీవిగ ఉండు 
అవకాశము కలదు; కాని వానిని గురించిన పరిశీలన 
బాగుగ జరుపబడ లేదు. తెలియవచ్చిన వానిలో 
[పముఖము రాక్షసిబౌగ్గు; దాని నిలువలు దాదాపు 
120 కోట్ల టన్నులు ఉండగలవని అంచనా, 
తక్కిన వానిలో సున్నపురాతి నిలువలు, తెల్ల 
మృత్తిక పేర్కొనదగినవి. 


దించిన కొన్ని ఫేకరీలు చిరపుంజి, దారుగిరి 
టు 


[పాంతములలో కలవు. 

విశ్వవిద్యాణయములు : నారు ఈస్టరన్‌ హిట్‌ 
యూనివర్సిటి అను ఒకే ఒక విశ్వవిద్యాలయము 
వీల్హాంగ్‌ న కలదు, 

దర్శనీయ స్థలములు ! ఉమియం సరస్సు, 
కై లాంగ్‌ ఏకశిల నోనంతింగ్‌ జలపాతము. 

పరిపాలన ; విధానసభ కలదు; కార్యనిర్య 


ఫరి శమలు: సిమెంటు, కలపపనులకు సంబం" హణాధికారి గవర్నరు. 


19. రాజన్లాన 


వై కాల్యము : 8,42,214 చ కిమీ. జన 
సంఖ్య : 2,57,65,806; జనసాందత : చ.కిమీ.కు 
75; అక్షరాస్యత: 19.07 శాతము; ముఖ్యనగర ము: 
జయపూర్‌ ; (ప్రధాన భాషలు : రాజస్థానీ, హిందీ ; 
ఇతర ముఖ్య భాషలు! గుజరాతీ, ఊర్హూ; నదులు : 


నవస న 


శ. roman, { 


రాజస్తాన్‌ 
రా 


సన న se హ్‌. ల 





హా. డా (2! అ 
| ఎల geek ఆష్ట! వ | లూసీ, చంబల్‌, బఐనస్‌, మహా, సబర్మతీ, బందీ, 
కక et) ha య. సరస్వతీ. కాలీసింధు, పర్వతీ, బెరాచ్‌; జిల్హాలు: 
టార్మ్మ ~ | 
రో జ. క్ష నం ౨6; 196 తహశీల్‌లు; [గామసంఖ్య క88,809. 
' ; శ కో కే 
వాట్ల డ్య చసన [ప్రయిమరీ పాఠశాలలు : 19,891; ఉన్నత పాఠ 
మా Gs : 4,692. 
గుజిలొత్‌ wt fr bb 
జి ల్లాలు 
జిల్లా 'వెళాల్యము చ.కిమీ. జనసంఖ్య ముఖ్యనగరము 
1. అజ్మీర్‌ 8,479 11,47,729 అజ్మీర్‌ 
2. ఆల్వార్‌ 8,882 18,91,162 ఆల్యార్‌ 
లీ. ఉదయపూర్‌ 17,267 18,08,680 ఉదయపూర్‌ 
4. కోట 12 487 11,48,870 కోట 
8, గంగానగర్‌ 20,629 18,94,011 గంగానగర్‌ 


1012 


కరా 
6. చితోడ్‌గడ్‌ 
7. చూరూ 
6. జయపూర్‌ 
9. జయసాల్‌ మేర్‌ 
10. జాలోర్‌ 
11. జోధ్‌పూర్‌ 
12, రులావర్‌ 
1కి, రయుంరూనూన్‌ 
14. టోంక్‌ 
15. డుంగర్‌ పూర్‌ 
16. నాగౌర్‌ 
17. పాలీ 
158. బన్‌ పాడా 
19. బర్‌మేర్‌ 
20. బికనీర్‌ 
బీ]. బుందీ 
22. భరతపూర్‌ 
పలి, భిల్‌ వాడా 


24. సవాయ్‌ మాధవపూర్‌ 


బీర్‌, సికార్‌ 
26. సిరోహీ 


పముఖ నగరములు వాని జనసంఖ్యలు : 
జయపూర్‌ (ర, 15, 255 ); 
(8, 17, 612); అజ్మీర్‌ (2, 64, 291); కోట 
(2,12,991); బికనీర్‌ (1,88,518); ఉదయ 
పూర్‌ (1,61,278); ఆల్యార్‌ (1,00,878). 


[పపంచ రాజ్య సర ఏస్వము 


వెళాల్యము చ. కిమీ, 


10,858 
16,829 
14,000 
88,401 
10,640 
29,860 
6,218 
5,929 
7,200 
8,770 
17,718 
12,891 
5,087 
28, 887 
97,981 
క్‌, 50 
8,098 
10,450 
10,598 
7,782 
ర్‌,1లీర్‌ 


జోధ్‌పూర్‌ 


జనసంఖ్య 
9,44,981 
8,74,489 
24,82,885 
1,66,761 
6,67,950 
11,52,712 
6,22,001 
9,29,280 
6,25,880 
5,80,258 
12,62,157 
9,70,002 
6,54,586 
7,74,805 
5,78,249 
4,49,081 
14,90,206 
10,54,890 
11,98,523 
10,42,648 
4,289,815 


ముఖ్య నగరము 
చితోడ్‌గడ్‌ 
చూరూ 
జయపూర్‌ 
జయసాల్‌ మేర్‌ 
జాలోర్‌ 

జోధ్‌ పూర్‌ 
రులావర్‌ 
రయుంరూనూన్‌ 
టోంక్‌ 

డుంగర్‌ పూర్‌ 
నాగొర్‌ 

పాలీ 
బన్స్‌వాడా 

బర్‌ మేర్‌ 
బికనీరు 

బూందీ 
భరతపూర్‌ 
భిల్‌ వాడా 
సవాయ్‌ మాధవపూర్‌ 
కార్‌ 
రోహీ 


ee 


en 


వ్యవసాయము మొ.: రాష్ట్రమున 158 లక్షల 
హె. భూమి సాగున ఉన్నది. తొలుత ఆహార 
విషయమున లోటు ప్రాంతముగ ఉన్న ఈ రాష్ట్ర 
ము 167.658 నుండి దాదాపుగ స్వయం పోష 
కతను ఆర్జించినది; అయినను అంతటంతట కరు 


రాజస్థాన్‌ 1018 


వులబాధ కలదు. సాగుబడి చాలవరకు వర్షాధారము. 
జొన్న, సజ్జ, మొక్కజొన్న, గోధుమ, నూనె 
గింజలు, పతి, చక్కెర చెరకు, పొగాకు ముఖ్య 
ములగు పంటలు. భూతలమున 10.6 శాతము 
( 86, 164 చ. కిమీ. ) ఆటవీమయము; అందు 
దొరకు చేకుకలప చాల తక్కువ తరగతిది. ఎడా 
రులందలి |పజలు పశుపోషణవలన జీవించు 

నీటి పారుదల, విద్యుదుత్పత్తి : దాదాపు 25 
లక్షల హా. లకు మాత మే సీటిపారుదల వసతులు 
కలవు; అందును దాదాపు 716 కాతం బావుల, 
చెరువుల సాయమున సాగుచున్నవి. తక్కిన నీటి 
పారుదల వసతులలో కోట బారేజి, రాణా |పతాప 
సాగర్‌ (పముఖములు. కాని కొన్ని పిటిపారుదల 
వనతుల నిర్మాణము తొలిదశలో ఉన్నది. ఆట్టి 
వానిలో _పముఖము రాజస్థాన్‌ కాలువ. ఇది పూర్తి 
యెనపుడు పపంచ కాలువలందు అన్నింట పొడ 
వున గొప్పదిగ లెక్కకు రాగలదు. దీ వలన 
రాజస్థానపు ఎడారులు సస్యశ్యామలములు కాగలవు. 
విద్యుదుత్పత్తి. సామర్థ్యము "7/85 58 మెవా. 
(1974-75). విద్యుదుత్పత్తికి జవహర్‌ సాగర్‌, 
రాణ్యాపతాపసాగర్‌, కోటవద్దనున్న ఆణవిక శక్తి 
కర్యాగారము ముఖ్యాధారములు. 


ఖనిజ సంపద : ఈ రాష్ట్రము ఖనిజముల 
గిడ్డంగిగ, భూగర్భళా స్రవేత్సలు చెప్పుచున్నను, 
వాని ఉనికిని గురించి సమగ పరిశీలన ఇంకను 
జరుగలేదు, భారత దేశపు సీసము. ముడితుత్తు 
నాగము, మరకతములు, పుష్యరాగ ములు దాడాపు 
సంపూర్తిగ ఇటనే లభించుచున్నవి. ఇక దేశపు 


జిపృంలో 92 జాతం, వెండిలో 90 శాతం, రాతి 
నారలో "5 శాతం, అభకంలో 20 శాతం ఇట 
గనులనుండి తీయబడుచున్నవి. రాతి ఉప్పుగనులు 
సంభార్‌ మొదలగు [పాంతము లందు విరివిగ 
కలవు. 

పరి|శమలు : జవులీ, కంబళ్టు, ఉన్ని వస్తు 
వులు, చక్కెర, సిమెంటు, గాజు, సోడియం, 
ఆక్సిజన్‌ తయారు చేయు సంస్థలును, [కిమి 
సంహారకములు, రంగులు ఉత్పత్తి చేయు వేక్టరీలును 
కలవు. పబ్లిక్‌ రంగమునకు బెండినవానిలో కోట 
వద్ద ఉన్న సునిశిత పరికరముల ఫేక్షరీ (పము 
ఖము, ఈరాషస్ట్రము సాంపదాయికముగ చేతిపనులకు 
కుశలతకు పేరొందినది. వానిలో చలువరాతి 
శిల్పము, తివాబీనేత, నగలతయారీ, కుట్టుపని, 
చర్మపు వస్తువుల తయారీ, ఇత డిపని, కుమ్మరిపని 
(పముఖములు. 


విశ్వవిద్యాలయములు. |. యూనివర్సిటీ 
ఆఫ్‌ రాజస్థాన్‌, జయపూర్‌; 2. యూనివర్చటీ 
ఆఫ్‌ జోధ్‌వూర్‌, జోధ్‌పూర్‌; కి. యూనివర్శిటీ 
ఆఫ్‌ ఉదయపూర్‌, ఉదయపూర్‌; 4. బిర్హా 
ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ & చెక్నాలజిీ, 


పిలానీ. 


దర్శనీయ స్థలములు : అబూ పర్వతము ; 
ఆజ్మీర్‌ ; భరతహూర్‌ ; వికనీర్‌ : జయపూద్‌ ; 
జోధ్‌పూర్‌ ; ఉదయపూర్‌; రతంభోర్‌, సరిస్కా 
లలోని జంతు శరణ్యములు, 

పరిపాలన : విధానసభ కలదు ; కార్యనిర్వ 
హణాధికారి గవర్నరు, 


20. సిక్కా ol 


'వైశాల్యము : 7800 చ. కిమీ.; భారతదేశపు 
ఉత్తర సరివాద్దున ఒక భాగమున ఒక కీలక 
స్థానమున ఈ రాష్ట్రము ఉన్నది. దీనికి ఉత్తరమున 
చీనాకు చెందిన తిబెత్‌, పశ్చిమమున నేపాల్‌ దేశము, 
తూర్పున భూటాన్‌; దక్షిణమున పొరుగు రాష్ట్రమగు 
పశ్చిమ బెంగాల్‌ కలవు. జన సంఖ్య 2,08,609 ; 
జనసాందత : చ.కిమీ.కు 268.6; అక్షరాస్యత : 
వివరములు తెలియవు; ముఖ్యనగరము : గాంగ్‌ 
టోక్‌; [ప్రధాన భాషలు : నేపాలీ, తిబెతీ నదులు ; 
తిస్తా ఆనునదియే పేర్కానదగినది; జిల్లాలు : 4; 
(గామసంఖ్య తెలియవచ్చుట లేదు; [ప్రయిమరీ 
పాఠశాలలు: 228; ఉన్న తపాఠళాలలు: 55; అన్ని 
విద్యాసంస్థల విద్యార్థి సంఖ్య: దాదాపు 25,000. 


జిల్లాలు ! రాష్ట్ర మున నాలుగు జిల్హాలు కలవు; 
వాసి వై శాల్యములు తెలియవచ్చుటలేదు; వాని పేరు 
లును జనసంఖ్యలును ఈరితిగ ఉన్నవి: 1.సింగ్‌ తమ్‌ 
(85,621); 2. మంగాన్‌ (18,104); 8. నాంచీ 
(52,428); ఉ. గ్యాల్‌ జింగ్‌ (68, 785) 


[ప్రముఖ నగరములు: పెద్ద నగరములు 
ఏవియు లేవు; ఉన్నవానిలో గాంగ్‌ టోక్‌ (పము 
ఖము; దాని జనసంఖ్య : 15 వేలు. 


వ్యవసాయము మొ. : రాష్ట్రము పర్వత 
మయము. భూతలమున దాదాపు మూడవభాగము 
ఆటవీమయము,. 7000,మీ. ఎత్తునకు మించిన పర్వ 


తములు ఇట కలవు. ఇచటి అడవృలయందలి 
వృక్ష విశేషములను గురించి సమగపరిశీలన జరుప 
బడలేదు. సాగుబడినేల విస్తీర్ణము తెలియవచ్చుట 
లేదు; ఆహారపు పంటలలో వరి, మొక్కజొన్న 
ముఖ్యములు. కాని రాష్ట్ర పు అవసర ములకు 
తగినంతగ ఉత్పత్తి లేనందున, ఆహారధాన్యములను 
ఈ రాష్ట్రము దిగుమతి చేసికొనుచున్నది. కాని యాల 
కాయలు ఇచట విరివిగ పండుచున్నవి; అవి 
దాదాపు సాలున 200 టన్నులుపండునని అంచనా, 
ఇవిగాక నారింజ, యాపిల్‌ పండ్లును ఉరలగడ్డలును 
ఇటనుండి విరివిగ ఎగుమతి అగుచున్నవి. పవ 
పోషణ పలువురకు జీవనాధారము ; వానివలన 
ఉన్ని, చర్మములు ఎగుమతికి, [పజలవాడుకకును 
లభించుచున్నవి, 


నీటి పారుదల, విద్యుదుత్పత్తి : చెప్పదగిన 
నీటిపారుదల వసతులు లేవు; నాలుగు జలవిద్యు 
దుత్చత్తి సైషనులు కలువు. 

ఖనిజ సంపద : ఖనిజములు భూగర్భమున విశే 
షముగ ఉన్నటుల కా స్ర్రజ్ఞుల అభి పాయము. వాని 
పరిశీలన కొంత జరిగినను, అది సమగము కాదు, 
ఉన్నత స్థాయికి చెందిన బంగారు, వెండి, రాగి, 
తుత్తునాగముల గనులు ఆటనట కనుగొనబడినవి. 

పరిశమలు : చెప్పదగిన పెద్ద పరి మలు 
ఏవియులవు. కాని (ప్రజలలో పలువురు చేతిపను 
లందును, కుటీర పరి శమలందును నేర్పుకలవారు. 





f ఈ రాష్ట్ర ము. తొలుత కొంత స్వయం (పతిపత్సితో ఉండి, తరువాత అందలి _పజల స్వతం్యత నిర్ణయ 
మును అనుసరించి 1875లో భారతదేశపు రాష్ట్ర ములందు ఒకటిగ రూపొందినది, అందువలన దాని సంఖ్యా 


వివరములు 1971 లెక్కలలో చేరలేదు. 


వార్యానా 1015 


అడవుల ఉత్పత్తులను ఆశయించిన పరి, శమలను- పనిచేయుట మొదలిడినది. విశ్వవిద్యాలయములు 
కాగితపు గుజ్జు ఫెక్షరీ వంటివానిని.నెలకొల్పుటకు ఎటివియ లేవు. 
జ టు రు 
కృషి జరుగుచున్నది. దర్శనీయ స్థలములు ; కాంచనగంగ మొద 
విశ్వ విద్యాలయములు శ ఇదివరలో ఉన్నత లగు హిమాలయ శిఖరములు, గాంగ్‌ టోక్‌, 
పాఠ ళాలా స్థాయివర ₹ విద్యాబోధనకు వసతులు పరిపాలన : విధానసభ కలదు; కార్యనిర్వ 
ఉండేడివి. కాని 1976 నుండి ఒక కళాశాల హణాధికారి గవర్నరు. 
ట్ర 








ఓ. హర్యానా 





ల గ్గ లా. 
చతర కొతి వైళాల్యము : 44,222 చ. కిమీ; జనసంఖ్య 
ఖు bee 1,00,86,808; జనపౌం[దత; చ. కిమీ.కు. 227; 
పంల BY Te అక్షరాస్యత 26.59 శాతము; ముఖ్యనగ రము : 
ల త్ర / 
ఉమ కస్ట a aes | చండీఘర్‌ (కాని ఇది ఈ రాష్టమునకు చెందక, 
WR mM rela కేం దపాలిత |పాంతముగ ఉన్నది); | పధానభాష 
' ut 1 | కర్దాగ : SIE (6 © వ. ); (అఎథా భాం % 
హ్‌. లాల it హిందీ; ఇతర [ప్రముఖ భాషలు: పంజాబీ, ఉర్దూ; 
తం క. | నదులు: చెప్పదగినవి లేవు; కాని పేరొందిన రెండు 
ర్ప స igs, అ} పెద్ద సరస్సులు-బద్‌ ఖాల్‌ సరస్సు, చక్రవర్తి 
| తనో 
ర్స నే | /ఢిఖ్లైక సరసుు-కలవు. జిల్లాల సంఖ్య : 11; పటణముల 
Casa చక *! ల క్‌ ఏ ర్‌ 
స wrt ప | సంఖ్య 65; [గామ సంఖ్య; 7,084 (జనులు నివ 
ల! ఫ్‌ సించునవి : 6,781); పాఠశాలల మొతపు సంఖ్య 
టు క 7,018; ఆందలి విద్యార్థుల సంఖ్య : 16,08,464, 
జి ల్లాలు 
జిల్హా : వైశాల్యము చ కిమీ. జనసంఖ్య ముఖ్యనగర ము 
1. ఆంబాలా 8,888 10,98,405 అందాలా 
2. కర్నాల్‌ 8,725 9,88,487 కర్నాల్‌ 
8. కురుకేత 8,788 8,62,899 కురుక్నే[త 
4, గుర్‌ గాంవ్‌ 4,889 18,72,197 గురుగాంవ్‌ 
ర్‌. జింద్‌ 8,811 7,12,111 జింద్‌ 
6. భివానీ 5,090 7,61,958 భివానీ 


1016 (ప్రపంచ రొజ్య సర్వస్వము 


జిల్లా వైశాల్యము చ. కిమీ. 
7. మహేందర్‌గడ్‌ 2,988 
8. రోహ్‌టక్‌ 8,848 
9. సిర్సా 4,271 
10. సోనేపట్‌ 9,200 
11. హిస్సార్‌ 6,889 


వ్యవసాయము మొ. : రాష్ట్రపు ఆర్థిక వ్యవస్థ 
చాలపరకు వ్యవసాయము పై అధారపడి ఉన్నది. 
కాని ఆ రంగమున గత కొలది సంవత్సరములలో 
ఆత్యద్భుతమగు _ పురోగతిని ఈ రాష్ట్ర ము 
సాధించినది. సాగున ఉన్నభూమి 87.858 లక్షల 
హెళ్టేరులు; గోధుమ, సజ్జ, మొక్కజొన్న. చక్తెర 
చెరకు, ఆవాలు, (పత్తి ముఖ్యములగు పంటలు, 
పశుపోషణ పలువురకు ఆధారము; రోజుకు 
సగటున 44.85 లక్షల పోలు లభించుచున్నవి, 
హర్యానాకు చెందిన ఆవు, ము[ర్రాగేదె దేశమంతట 
(పసిద్ధములు. ఆటవీభూమి చాలా తక్కువ; 
రాష్ట్ర మున $.4 శాతము మ్మాతమే అటవీ భూమి; 
ఆదియు అత్యధికముగ అంబాలా జిల్లాయందున్న ది. 


నీటి పారుదల, విద్యుదుత్పత్సి : వర్షపాతము 
తక్కువ అగుటవలన, పలువిధముల నీటివసతులవై- 
ముఖ్యముగ గొట్టపు బావుల'పె-ఇచటి సాగుబడి 
ఆధారపడి ఉన్నది; గొట్టపు బావులసంఖ్య 96 వేలు 
(1971). ఉన్న పెద్ద నీటివసతి వశ్చిమ యమునా 
కాలువ (పాజెక్ట్‌ మాతమే. విద్యుదుత్పత్తి లో ఈ 
రాష్ట్రము గర్వకారణమగు పురోగతిని సాధించినది. 
(గామములకు అన్నింటికి విద్యుత్తు లభించుచున్నది. 
అయినను విద్యుదుత్పత్తి తగినంతగ లేకుండుట 
వలన |పక్క_ రాష్ట్ర ములపై కొంతవరకు ఆధారపడ 
వలసిఉన్నది. ఈలోటును సర్గుకొనుటకై ఫరీదాబాద్‌, 
పానిపట్‌ల వద్ద విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు [కొత్త గ 
నెలకొల్ప బడుచున్నవి, రాష్ట్ర పు విద్యుదుత్స త్రి 


జనసంఖ్య ముఖ్యనగరము 
7,84,148 నార్నాల్‌ 
10,98,548 రోహ్‌టక్‌' 
5,88,604 సీర్బా 
6,86,986 సోనేపట్‌ 
11,17,625 హిస్సార్‌ 


సమర్థత 504 మెవా. (197/1). తలసరి విద్యుద్వి 
నియోగము 115 కివా. (1974.75). 

ఖనిజ సంపద : రాష్ట్ర మున ఖనిజ సంపత్తి 
చాలి తక్కువ. సున్నపురాయి, పలకరాయి, మృత్తి 
కలు, ఇతర అ|పముఖ ఖనిజములు మాతము 
కొంత విరివిగ లభించుచున్న వి. 


పరి|శమలు : ఢిల్రీకి అతి సమీపమున ఉండుట 
వలన తగిన రాకపోకల వసతులు ఏర్పడి పర్మిశమ 
లకు అనువగు పరిస్థితులు ఇచట రూపొందినవి. 
దాదాపు 12 జవుశ్రీమిల్లులు, రెండు కాగితపు మిల్లులు 
రెండు సిమెంటు ఫెక్టరీలు, కొన్ని చక్కెర 
ఫెక్టరీలు కలవు. బై సికిళ్ళ, కుట్టుయంత ముల నిడి 
భాగముల నిర్మాణపు సంస్థలును కొన్నికలవు. గాజు 
పనులకును, విజ్ఞానళా స్రీయ పరికరములకును 
అంబాలా పసిద్దము. మోటారుల విడిభాగములు, 
మోటారు సెకిఫ్థ, వర్ల కర్మాగారములు వల్ట్పభ ఘర్‌, 
ఫరీదాబాద్ద్‌, బహదూర్‌గడ్‌లలో కలవు. 

విశ్వవిద్యాలయములు : 1. హర్యానా అగి 
కల్చరల్‌ యూనివర్సిటి, పొస్సార్‌; 2. కురు షే[త 
యూనివర్సిటీ, కురుక్నే[త. 


దర్శనీయ స్థలములు : కురుక్నే[త, అస్థల్‌ 
టోహార్‌, థో[కాకోట్‌ ( రోహ్‌టక్‌ 0; సుఘ్‌ 
(అంబాలా), మిఠకాల్‌ (హిస్సార్‌ ఎ బద్‌ కాల్‌ 
సరస్సు, సోనా జలకుండము, సూరజ్‌కుండ్‌. 
చ్యకవ ర్తి సరస్సు, సుల్తాన్‌పూరు పక్షిశరణ్యము. 

పరిపాలన : విధాన సభ కలదు; కార్యనిర్వ 
హణాధికారి గవర్నరు, 


నలి హిమాచల పదేళ్‌ 


వైశాల్యము : 55,675 చ. కిమీ.; జనసంఖ్య 
84,60,484; జనసాందత : చ. కిమీ, కు 62; 
అక్షరాస్యత: ఏ1.82 శాతం; ముఖ్యనగరము : 
సిమ్లా; (వధానభాష: హిందీ; నదులు; సద్రెజ్‌ స 
రావీ, బియాస్‌, చీనాబ్‌, యమున; జిల్లాల సంఖ్య: 
12; పట్టణముల సంఖ్య శీర; [గామసంఖ్య 
16, 916; పయిమరీ పాఠశాలలు : లీ,394 (విద్యా 
ర్థులు 4,15,628); ఉన్నత పాఠళాలలు : 486 
( విద్యార్థులు ర్‌ఫ oe 





జిల్లాలు 

జిల్లా వైశాల్యము చ.కిమీ జనసంఖ్య ముఖ్యనగర ము 
1. ఊనా 1,500 2 61,887 కనా 
2. కాంగ్గా 5,800 8,00.868 ధర్మశాల 
తీ. కిన్నార్‌ 6,600 49,885 కొల్పా 
4, కూలూ 5,400 1,92,811 కూలూ 
ర. చంబా 8,200 2,55,288 చంబా 
6, బిలాసపూర్‌ 1,200 1,94,786 విలాసపూర్‌ 
7. మండీ 4,000 5,15 180 మండీ 
8. లాహుల్‌ స్పితీ 12,000 24,588 కె లాంగ్‌ 
9. సిమ్లా 5,000 4,19,844 సిమ్లా 
10. సిర్‌ మూర్‌ 2,800 2,45,088 నహాన్‌ 
11. సోలాన్‌ 2,100 2,87,408 సోలాన్‌ 
12, హమీర్‌ వూర్‌ 1,600 2 65,011 హమీర్‌పూర్‌' 


1018 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


వ్యవసాయము మొ. : రాష్ట్రపు భూతలమున 
60 కాతమునకుపె గా  సేద్యమునకు అనను 
కూలముగానో, అటవీ మయముగా నో ఉన్నది. 
సాగునఉన్న భూమి 559 వేల హెళ్టేరులు మాతమే. 
అయినను (పజలలో 76 శాతమునకు వ్యవసా 
యము, పండ్లతో టల మచెంపకము జీవనాధార ములు. 
ఆహారపు పంటలలో గోధుమ, మొక్కజొన్న, 
వరి [పము ఖములు. యాపిల్‌ పండ్లు ఇట తోటలలో 
విరివిగ లభించును; అందు చాల భాగము ఎగుమతి 
ఆగుచున్నవి, ఆ విగాక తక్కు.విధముల పండ్లును 
గణనీయ [ప్రమాణములలో లభించుచున్నవి, భూత 
లమున శిరి.కి శాతం అటపీమయము. మంచిరకపు 
కలప, యక్షధూపము ఇట లభించును. _పభు 
తపు ఆదాయమున నాలగవ భాగము అడవుల 
వలన వచ్చుచున్నది. 


నీటి పారుదల, విద్యుదుత్పత్తి : సాగుబడి 
నేలలో 16.6 కాతమున మాతమే నీటి పారుదల 
వసతులు కలవు. ఈ వసతులలో ఏదియు పెద్ద 
తరగతికి చెందినది కాదు. సక్రైజ్‌, బియాస్‌ 
నదులు విద్యుదుత్పత్తికి ఉపయోగ పడుచున్నవి. 
రాష్ట్రపు విద్యుదుత్పత్తి 1,626 లక్షల కివా. 
(1972-78). తలసరి విద్యుద్వినియోగము శ్‌లి.8 


కివా. 
ఖనిజ సంపద : రాతి ఉప్పు, జిప్సం, బెరై 


పలకరాయి మా(తమే 
పేర్కానదగిన ఖనిజములు. ఇవియు చాలవరకు 


టిస్‌, సున్నపురాయి, 


సిర్‌ మూర్‌, బిలాసపూర్‌, సిమ్లా, చంబా, కాంగా 
జిల్లాలలో కలవు. 


పర్మిశమలు : రాష్ట్రపు వివిధ (పదేశముల 
మధ్య రాకపోకలకు, భౌతిక పరిస్థితుల రీత్యా, 
తగు అవకాశములు లేకుండుట పశ్రమల అభి 
వృద్దికి ఒక గొప్ప ఆటంకముగ పరిణమించినది. 
నహాన్‌ వద్ద ఉక్కు.పని కర్మాగారము, కర్పూర 
తైలము ఫక్టరీ; సోలాన్‌వద్ద ఉన్న పాపియ కర్మా 
గారమును, రాజావన్‌లోని సిమెంట్‌ సుక్షరీయు 
మా[తమే లెక్కింపదగిన పరిశ్రమలు. భూత ఆద్ద 
ములు, ఎలక్‌ టిక్‌ మోటారు, గడియారపు విడి 
భాగములు, వెద్య ధర్యామీటర్లు, పారిశ్రామిక 
ధర్మా మీటర్హ కు సంబంధించిన చిన్న తరగతి పరిశ 
మలు కొన్ని కలవు. పల్రెపట్టులందు గొరెల పెంప 
కము, కొయ్యపని, కమ్మరము పలువురకు జీవ 
నాధారములుగ ఉపకరించుచున్న ఏ. 


విశ్వ విద్యాలయములు : 1. హిమాచల (పదేశ్‌ 
యూనివర్సిటి, సీన్లూ. 


దర్శనీయ స్థలములు : (గీష డర్తువున వసిం 
చుట కనువగు పర్వతస్థావరములు ఇట కలవు. 
వానిలో సిమ్లా, డల్‌ హౌసీ, ధర్మశాల, కూలూ, 
మనాలి, క స్వారీ, సోలాన్‌, కాంగ్లా, కు ఫీ (పము 
ఖములు. 


పరిసాలన : విధానసభ కలదు; కార్య నిర్వా 
హకాధికారి గవర్నరు. 


కిందపాలిత పొంతములు 


1. అందమాన్‌ = నికోబార్‌ దీవులు 


వైశాల్యము : 8,298 చ. కిమీ.; జన సంఖ్య : 
1,15,188 ; జనసాం;దత ; చ కిమీ.కు. 14; 
అక్షరాస్యత 4కి,59 శాతము; ముఖ్యనగర ము. పోర్ట్‌ 
బ్రయర్‌ (ఇది దక్షిణ ఆందమాన్‌ దీవిలో ఉన్నది). 


ఈ కేం దపాలిత [ప్రాంతమున బంగా ళాథ్రాతము 
నందలి 224 ద్వీపములు చేరి ఉన్నవి. వీనిలో 
నికోబార్‌ వర్గమున 19 దీవులు మాత్రమే కలవు, 
తక్కినవి అందమాన్‌ వర్గమునకు చెందినవి, బంగాళా 
థఖాతమున 6° నుండి 14° ఊఉ. అ. రేఖల వరకును 
99° నుండి 94° తులారేఖలవరకును ఈ దీప 
[పాంతము విస్తరించి ఉన్నది, అందమాన్‌, 
నికో బార్‌ ద్వీపవర్గముల మధ్య డి:గీ కాలువ అన 
బడు సము,దశాఖ కలదు. ముఖ్యనగరమగు పోర్ట్‌ 
బ్బయర్‌ , సమ్ముదమార్షమున కలకతా నుండి 
1,255 కిమీ. అ. దూరమునను, మదరాసునుండి 
1,191 కిమి.ల. దూరమునను ఉన్నది. ఈ [పాంత 
మున ఉన్న ఆదిమవాసుల సంతతియంద |పాబీన 
నెగిటో భాషలు పచారమిన ఉన్నవి ఆ ఆది 
18,102 మాతమే 
భారతీయ |పజలలో వివిధ భాషలు |పచారమున 
ఉన్నను, అందు బెంగాలీ. తమిళ్‌, హింది, తెలుగు 
[ప్రముఖములు. పరిపాలనకై నాలుగు డివిజనులుగ 
[పాంతము విభక్త ము, [గామ సంఖ్య 899. 


వాసులసంఖ్య. వలసచేరిన 


డివిజన, లు, (వాని వై కాల్యములు |బాకెట్లలో ): 
1. మాయారబందర్‌ ( 8,880 చ, కిమీ. }; 2. 
దక్షిణ అందమాన్‌ (8,010 చ. కిమీ); లి, కార్‌ 
నికోబార్‌ ( 129 ద. కిమీ. ); 4 నాన్‌కౌరీ 
(1,824 చ.కిమీ. ); ఈ డివిజనులందలి జనసంభ్యా 
వివరములు తెలియవచ్చుట లేదు, 


వకవసాయము మొ. : పాంతపు పజలందలి 
శ్రామిక జనమున 19% మాతమే వ్యవసాయ 
కృషిలో పాల్గొను చున్నారు. సాగునఉన్న భూమి 
11 వేల హెక్టేరులు అందు దాదాప్త 9,000 హె 
లలో వరి పండింపబడుచున్నది. తక్కిన పంట 
లలో చక్కెర చెరకు, పప్పుధాన్యాలు, పండ్లు, 
కూరలు పేర్కొనదగినవి. |పాయోగిక రీతిలో 
రబ్బరుచెట్ట తోటలు కొన్ని [ప్రదేశములలో పెంచ 
బడుచున్నవి. దాదాపు 7,500 చ. కిమీ. అటవీ 
మయము; అందును కలపవిలువలో ఆందమాను 
లోని. ఆడవులు చెప్పుకొనదగినవి. మత్స్యపరిశ 
మకు చాల అవకాశములు కలవు. 

నీటిపారుదల, విద్యుదుత్స త్రి; సాగుభూముల 
నీటీపారుదలకు బావులే ముఖ్యాధార ములు, పొంత 
మున నెలకొనిన విద్యుదుతృత్తి సామర్థ్యము 8.08 
మెవా. (1974). 

ఖనిజ సంపద ! సమ్మగమగు పరిశీలన జరుగ 
కున్నందున, వివరములు తెలియవు. నికెల్‌ వర్గ 
మునకు చెందిన ముడిఖనిజములును, పె టోలును 
లభింపవచ్చునని అభిజ్ఞుల అంచనా, 

పరిశ్రమలు : నూనె, ప్రయివుడ్‌ , నార, నిప్పు 
పెద్టిలకు సంబందించిన చిన్న పరి శమలు కలవు. 
రంపపు మిల్లులు కొన్ని కలవు, 

విశ్వ విద్యాలయములు : ఎట్టివియు లేవు; ఒక 
కళాశాల మాతము కలదు. పాఠశాలల సంఖ్య 202, 
ఆందలి విద్యార్థులు 28,949, 

దర్శనీయ స్థలములు: పోర్డ్‌బ్బ్దయిర్‌, రంగత్‌ , 
మాయాబందర్‌, కార్‌ నికోబార్‌. 

పరిపాలన : రాష్ట్ర పతి, ఇచటి పరిపాలనను, 
ఒక చీఫ్‌ కమీషనర్‌ ద్యారా నిర్యహించును. 


2, అరుణాచల (పదేళ్‌ 


చెకాల్యము: 68,578 చ. కిమీ.; జనసంఖ్య: 
4,67,511; జనశాందత చ, కిమీ, కు. 5.6; 
అక్షరాస్యత 11.29 శాతము ; ముఖ్యనగరము: 
ఐతానగర్‌ ; పధాన భాష: [పొంతమున వసించు 
వేర్వేరు తెగలు వేర్వేరు [ప్రాంతీయ భాషలు మాటాడు 
చున్నారు, ఇంగ్చ్‌ షు సామాన్యభాషగ, విద్యావంతు 
లలో వాడుకయందున్నది; నదులు |బహ్మపుత 
(దీనిని ఇచటి |పజలు సియాంగ్‌ అనియు, దిబాంగ్‌ 
అనియు పాంతీయ భేదములను అనుసరించి వ్యవ 
హరింతురు), సువనసిరి; జిల్లాలు 5; |గామములు 
2,978; [పయిమరీ పాఠశాల సంఖ్య 684 (విద్యా 
ర్థులు 23,790); ఉన్నత పాఠళాలల సంఖ్య 105 
(విద్యార్థులు 8,194), 

జిల్లాలు ( బా9కెట్టలో ముఖ్య నగరములు- 
జననంఖ్యలతో) ; కామెంగ్‌ (బొండిలా-86,001); 
సువనసిరి (జిరో-99,289); సియాంగ్‌ (ఆలోంగ్‌ 
1,21,986); లోహిత్‌ (తేజూ_62,865); తిరాప్‌ 
(భోన్‌ సా-97,470). 


పముఖనగరములు : చెప్పదగిన పెద్ద నగర 
ములు ఏవియు లేవు; నగరములుగ పరిగణింప 
బడువానిలో' నెల్ల పెద్దదియగు పాసిఘాట్‌ లోని జన 
సంఖ్య 5,116. ముఖ్యనగరము ఐతానగర్‌ నిర్మా 
ణము 1974లో మొదలై నది, 


వ్యవసాయము మొ. : సాగున ఉన్న భూమి 
వైశాల్యము 1,686,888 హౌక్టేరులు (19765.) ప్రజ 
లలో 46 శాతమునకు వ్యవసాయమే జీవనాధారము; 
పోడు వ్యవసాయపు వద్ధతి పలు [పాంతములలో 
అమలున ఉన్నది. వరి, మొక్కజొన్న, జొన్నలు, 
గోధుమ, ఆవాలు, చెప్పదగిన పంటలు. అటవీ 


పాంతపు వె శాల్యము 61,000 చ కిమీ. ఏనుగులు 
మొదలగు వన్యజంతు సంపద అందు అధికము, 
మచ్చల చిరుత, కస్తూరిమృగము, కొండమేక 
ఈ |పాంతవు మృగ జాతిలో (పత్యేకముగ పేర్కొ 
నదగినవి. 

నీటిపారుదల, విద్యుదుత్చ తి: నీటిపారుదల 
వసతులలో, చెప్పదగిన ప్రాజెక్టు ఏదియులేదు. 
కొండవాగులు మొదలగు వానివలన 14,000 హె. 
లకు పారుదల సౌకర్యములు కలవు. నాలుగు 
జలవిద్యుత్‌ స్థావరములు పనిచేయున్న వి. వాని 
విద్యుదుత్పత్తి సమర్థత శి మెవా, (1978). 

ఖనిజ సంపద : ఖనిజముల లభ్యతను గురించిన 
సమ్మగ పరిశీలన జరుగలేదు. 


పరి శమలు: అటవీ ఉత్పత్తులకు సంబంధించిన 
పరి|శ మలు గణనియములు, మధ్యరకపు వానిలో 
రంపపు మిల్లులు, బియ్యపు మిల్లులు, పండ్ర నిలువ 
సంస్థలు పేర్కొనదగినవి. 

విశ్వ విద్యాలయములు : ఎట్టి విశ్వవిద్యాలయ 
మును లేదు; ఒక కళాశాల మా్యతము పాసీఘాట్‌న 
ఉన్నది. 


దర్శనీయ స్థలములు ఇ; భారత దేశమున 
ఈశాన్యపు సరిహద్దున ఉండి, పలు పకృతి దృశ్య 
ములకు, జంతుసంతతికి నెలవగు ఈ (పాంతము 
సహజముగ దర్శనీయము; కొని ఇంకను పర్యట 
కులకు తగిన వసతులు అందు ఏర్పడలేదు. 

పరిపాలన : విధానసభ కలదు; రాష్ట్ర పతి 
ఇచటి పాలనను లె ఫైనెంట్‌ గవర్నరు ద్వారా 
నిర్వహించుచున్నాడు. 


తి. గోవా - దావున్‌ - దయళ్యూ 


'వెకాల్యము : 8,818 చ. కిమీ ; జనస:ఖ్య : 
8,57,771; జనసాందత; చ.కిమీ.కు 224.4; 
అక్షరాస్యత: 44.75 శాతము; ముఖ్యనగరము: 
పణజీ; పధాన భాషలు: మరారీ,కొంకణీ, గుజరాతీ; 
నదులు: మండోవీ. జువారీ, తేరేఖోల్‌; జిల్హాల 
సంఖ్య : 8, [గామ సంఖ్య: 409; [పయిమరిీ 
పాఠకాలలు 1,117 (విద్యార్థులు 1, 25, 8/8); 
ఉన్నత పాఠశాలలు 590( విద్యార్థి సంఖ్య 86.729). 


జిల్లాలు ( (దా కెట్టలో వై కాల్యములు = జన 
సంఖ్యలు): గోవా (8701 చ. కిమీ.7,95,120); 
దామన్‌ (72 చ. కిమీ. _ 86. 789); దయ్యూ 
(40 చ. కిమీ —28,912). పీనిలో గోవా, మహా 
రాష్ట్ర మునకు దక్షిణమున ఉన్నది; దామన్‌ గుజ 
రాత్‌ను ఆనుకొని ఉన్నది; దయ్యూ ఒక చిన్నదీవి, 
ఇది కాంబే సింధుశాఖచే షదివృతము. కొన్ని చారి 
[తక కారణములవలన ఇవి ఒకే పరిపాలనా |పాంత 
ముగ రూపుగొనినవి, 


(పముఖ నగరములు, వాని జనసంఖ్యలు : 
పణజి ( 59, 258 ); మార్‌ గావ్‌ ( 48, 598 ); 
మార్ము గోవా (44,0665). 


వ్యవసాయము మొ. : |పాంతపు భూత ౨మున 
44,699 హె. సాగున ఉన్నది. ఆహారపు పంట 
లలో వది [ప్రముఖము; తక్కిన వానిలో రాగి, 
గోధుమ పేర్కొ.నదగినవి. రొక్కపు పంటలలో 
కొబ్బరికాయ, జీడిపప్పు, పోకచెక్కలును, 
పనస, అరటి మొదలగు ఫలజాతులును, వేరు 
సెనగయ చెప్పదగినవి. వరి విరివిగ పండు 
చున్నను, ఆహారధాన్యముల విషయమున ఈ 
[పాంతము తకిన దేశముపై కొంతవరకు ఆధార 


పడి ఉన్నది. భూతలమున 28.6 కాతము అటవీ 
మయము, 


నీటిపారుదల, విద్యుదుత్ప లి: వీటిపారుదలకు 
చెరువులు, గొట్టపుబావులు, లిఫ్ట్‌ పారుదల వసతులు 
ముఖ్యాధారములు. తెర్మల్‌ స్టెషన్‌ వలన కొంత విద్యు 
దుత్చత్తి జరుగుచున్నది; కాని ఆది పాంతపవు 
ఆవసరములకు సరిపోవదు, మహారాష్ట్ర, గుజ 
రాతుల నుండి ఆయా [ప్రాంతీయ భాగ ములకు 
కావలసిన విద్యుత్తు ను (ప్రభుత్వము [గహించున్నది. 
అటుల గహింపబడిన విద్యుత్తు 89.899 మెవా. 
(1974-75) 


ఖనిజ నంపద : బాక్నుయిట్‌ నికేపములు 
కనుగొన బడినవి; ముడి ఇనుప ఖనిజమునకు 
పూర్వము ఈ |పాంతము పేరొందినది; కాని పస్తు 
తమున ఆ గనులలో పని చాల తక్కువ. 

పరిశ్రమలు: జవు*మిల్దులు; రబ్బరు ఫేక్టరీలు; 
ఎరువుల, |కిమిసంహారుల ఉత్పత్తి సంస్థలు, సారా 
తయారీ పరిశ్రమలు, రంపపు మిల్లులు; నూనె, 
పిండి, సబ్బులకు సంబంధించిన చిన్న పరిశ్రమలు 
కలవు. 

విశ్వ విద్యాలయములు : ఎట్టి విశ్వవిద్యాలయ 
మును లేదు; ల కాలేజీలు కలవు; పణబికో ఒక 
పోస్ట్‌- గాడ్యు యేట్‌ కెందము పనిచేయుచున్న డి. 

దర్శనీయ సలములు : గోవాయందలి [పాచీన 
కై ౧స్తవాలయములు,; నర్వే, పియోలి, కవాలే, 
బండోరా, మర్షోల్‌ , ఫర్మగుడి షిరోదా, కాంచోనా, 
కారోగాంవ్‌ లందలి పాచీన హిందూ ఆలయములు, 

పరిపాలన : విధాన సభ కలదు; రాష్ట్రపతి 
లె ఫైనెంట్‌ గవర్నరు ద్వార, ఇచట కార్యనిర్వ 
హణాధికారిగ వ్యవహరించును, 


a తత్‌ 


4. చండీఘుర్‌ 


వైశాల్యము : 114.46 చ. కిమీ; జన 
సంఖ్య : 2,57,251; జనసాం్యదత : చ.కిమీ. కు. 
౨, 254; ముఖ్యనగరము : చండీఘర్‌; [ప్రధాన 
భాషలు : పంజాబీ, హిందీ; ఉర్దూ; ఈ కేంద 
[ప్రాంతమును దానిని అనుసరించిన ఉపనగరము 
లును, అంతయు ఒకేఒక నగరము అగుట వలన 





జిల్లా, (గామముల, వ్యవసాయ, ఖనిజ సంపత్తుల 
(ప్రసక్తి ఉండనేరదు. ముఖ్యనగరమగు చండీఘర్‌ 
లోని జనసంఖ్య: (ఉపనగరములు గాక్ర2, 88,004. 


పరిసాలన : రాష్ట్రపతి, ఇచటి పరిపాలనను 
చీఫ్‌ కమీషనరు ద్యారా నిర్వహించుచున్నాడు. 


క, ఢిల్లీ 


వైశాల్యము : 1,465 చ.కిమీ.; జనసంఖ్య :; 
40, 65, 698; జనసాందత : చ. కిమీ. కు. 
2,788; అక్షరాస్యత : 56.61 కాతం : ముఖ్య 
నగరము : ఢిల్లీ (కొన్ని పల్టెలు ఈ |పాంతమున 
చేరి ఉన్నను, ఆవి _కమముగ నగరమున కలిసి 
ఫోన చున్నవి). ప్రధాన భాష: హిందీ, కాని 
దేశపు రాజధాని ఆగుటవలన దేశపు తక్కిన వివిధ 
_పముఖభాషలకు ఇందు సముచిత (పతిపత్తి కలదు; 
ఒకే ఒక నగరమగుట వలన బిల్హా, [గామముల 
(పసక్రికి ఆస్కా_రము లేదు! 1974-75లో పయి 
మరీ, తదితర పాఠశాలల మొత్త పు సంఖ్య 2,52 
(విద్యార్థిసంఖ్య 10,87,400) 


వ్యవసాయము మొ. : పల్లె పట్టులందలి వ్యవ 
సాయ భూమియు చాలవరకు నగరావసరముల 
కొరకై ఆకమిత మగుట వలన, సాగున ఉన్న 
భూమి వెళాల్యము క్రమముగ తగ్గుచున్నది; 
19'74-75లో దానివై శాల్యము 70 వేల హెక్టేరులు, 
గోధుమ, వరి, మొక్క జొన్న, సజ్జ, ముఖ్యము 
లగు ఆహారపు పంటలు; రొక్కపు పంటలలో 
(దాక చక్క్యెార-చెరకు, ఆవాలు, పొగాకు పము 
ఖములు; కూరగాయలును విరివిగ పండింపబడు 













న్‌ 
ను లకీ pe EG 
నళ ప కరా, i 
హ్‌ 
ఛి శో జీ స్యూరికీ న్‌ 





చున్నవి. ఆటవీభూమి వై శాల్యము 1,886 హెళ్టే 
రులు. 


నీటి పొరుదల, విద్యుదుత్పతి : గొట్టపు 
బావులు మొదలగు చిన్నతరహా పారుదల వసతులు 
మాతమే కలవు. అట్టివస సతికల భూమివై కాల్యము 
54,768 హె. (1978- 74). విద్యుదుత్పత్తి తెర్మల్‌ 
స్టేషనులవలన జరుగుచున్నది. నెలకొల్ప బడిన 
స్థావరముల సమర్థత ౨78 మెవా, (1978-74); 


దా|దా-నగర్‌ హవేలీ 1028 


ఖనిజ సంపద : ఎట్టిదియు లేదు 


పరి|శమలు : ఎలక్‌ | టిక్‌ మోటారు, ఎయిర్‌ 
కండిషనర్హు, రేడియో విభాగములు, మోటారు 
కారుల విభాగములు, బై సికిల్‌ భాగములు, లేతీలు, 
డ్రిల్లింగ్‌ యంత్రములు, బ్రేడులు, చేనేత, పపరు 
మగ్గములనెత, ఆల్బకం, కుమ్మరిపని, విండిమలుర, 
వనస్పతి నూనెల మిల్లులు, ఎక్స్‌ పెలర్బు, రంగులు, 
వార్నీషులు, రబ్బరు సరుకులు, మాయనగలు. 
రాగి ఇత డి సామ(గి, చర్మపు సరుకులు, ఆటల 
పరికరములు, నారపనులకు సంబంధించిన పరిశ 
మలు కలవు, 


విశ్వ విద్యాలయములు : 1. యూనివర్సిటి 
ఆఫ్‌ ఢిల్టీ , ఓల్డ్‌ వై స్‌రీగల్‌ లాడ్జి; 2. జవహార్‌ 
లాల్‌ నెహూ యూనివర్సిటీ, మెహరాతీరోడ్‌. 

దర్శనీయ ససృలములు : నగరము నందలి 
వివిధ పాబీన చారి తకావ శేషములు; మొగల్‌ 
పరిపాలనా కాలపు రాజభవనములు, మసీదులు; 
లాల్‌కోట, కుతువ్‌ మినార్‌; పార్లమెంటు భవనము, 
లక్షీ నారాయణ ఆలయము; జంతర్‌ మంతర్‌. 


పరిపాలన : ఎన్నుకొనబడిన సభ్యులుకల 
మె[టోపాలిటన్‌ కౌన్సిల్‌ కలదు; లెఫైనెంట్‌ 
గవర్నరు ద్వారా రాష్ట్రపతి కార్యవిర్యహణాధికారిగ 
వ్యవహరించును. 


6. దాదా-నగర్‌ హవేలీ 


వెశాల్యము : 491 చ. కిమీ.; జనసంఖ్య: 
74,170 జనసాంద్రత చ. కిమీ. కు. 125; 
అక్షరాస్యత 14.66 శాతము; ముఖ్యనగరము : 
సిల్‌వస్సా; ప్రధాన భాషలు: గుజరాతీ, వార్తీ, 
మరారీ, ధోదియా, కొంకణి, హింది; జిల్హాలు : 
జిల్హాలుగ పరిగణింప బడకపోయినను రెండు 
(పత్యేక భాగములు కలవు; (గామసంఖ్య 72; 
పయిమరీ పాఠశాలలు 144 (విద్యార్థులు 10,054); 
ఉన్నత పాఠశాలలు 4 (విద్యార్థులు 850). 


జిల్లాలు : జిల్లాలు అనబడకపోయినను దాదా, 
నగర్‌ హవేలీ అనబడు రెండు వేర్వేరు భాగములు 
కలవు; ఇందులో తొలుతటి దానిలోని (గామసంఖ్య 
ల్‌; తక్కిన 69 [గామములు నగర్‌ హవేలీ భాగ 
మున ఉన్నవి. నగరములు లేనే లేవు. 


వ్యవసాయము మొ. : (పజలలో దాదాపు 
87 శాతమున్న ఆదివాసి |పజలకు అందరికిని 
వ్యవసాయమే ముఖ్యవృత్తి. దాదాపు 18 వేల 


'హెక్టేరులు సాగున ఉన్నది. ఆహారపు పంటలలో 
వరి, రాగి, |పముఖములు ; గోధుమ కొలదిగ 
పండింపబడుచున్నది. అటవీభూమి భూతలమున 
41.5 శాతమును | 20,886) హె. ) ఆవరించి 
ఉన్నది; ఇందు వెకు కలప, గంధపు చెక్క 
లభించుచున్నవి. 


నీటి పారుదల, విద్యుదుత్పత్తి : చెప్పదగిన 
నీటిపారుదల వసతి ఏదియులేదు. కాని గుజరాతు, 
గోవా-దామన్‌ -దయ్యూ [పాంతములతో సమష్టిగ 
దామన్‌ గంగా పాజెస్టలో ఈ |పాంతమునను 
హక్కు కలదు .; దీనివలన 6,880 హె. లకు పారు 
దల వసతి కలిగినది. వాగులకు అడ్డుక ట్టలు కట్టగ 
ఏర్పడిన జలాశయముల వలనను, లిస్ట్‌ పారుదల 
వలనను కొంతభూమికి నీటి పారుదల వసతులు 
ఏర్పడినవి. విద్యుదుత్సతి వసతులు ఏర్పడలేదు; 
గుజరాతునుండి, కావలసిన విద్యుత్తును ఈ పొంత 
ము గహించున్నది; 11 కివా. (టాన్‌ మిషన్‌ 


1024 (పపంచ రాజ్య సర్వస్వము 


లె న్‌ ద్వారా ఠః విద్యుత్తు గుజరాతునుండి ఇటకు 
చేరుచున్నది. 


ఖనిజ సంపద 4 ఎట్టిదియు 
కన్పట్టదు. 


ఉన్నటుల 


పరిశ్రమలు : పెద్ద పరిశ్రమలు ఏవియులేవు. 
పిపేరియోవద్ద ఒక పారి శామిక వాటిక నెలకొల్ప 
బడినది. మోటారుకార్ల విడిభాగములు, క్రిమి 
సంహారులు, కళ్ళద్దాలు, ఇంజనీరింగు సరుకులు, 
చేతి తయారీ కాగితము, చర్మపు వస్తువులకు 


సంబంధించిన పరి శ్రమలు అ వాటికలో ఆరంధి 
తములె నవి (1975). 
విశ్వవిద్యాలయములు : ఎట్టి విశ్వవిద్యాలయ 
మును లేదు, ఇచటి విద్యార్థుల క్రై తక్కి న రాష్ట్ర ముల 
లోని కొన్ని ఉన్నత విద్యా సంసలందు నానములను 
థి థి 
కొన్నింటిని కేంద పభుత్యము (పత్యేకించినది. 


దర్శనీయ స్థలములు : ఏవియు లేవు. 


పరిపొలన : రాష్ట్ర పతియే, ఆడ్‌ మిని సైటర్‌ 
ద్యారా పరిపాలనను నిర్యహించుచున్నాడు, 


పాలా చాక 


7. పుదుచ్చేరి 


'వైశాల్యము : 480 చ, కిమీ.; జనసంఖ్య : 
4, 1,707; జనసాం[ దత: చ.కిమీ.కు. 988; అక్ష 
రాస్యతః: 46.02 కాతము; ముఖ్యనగరము : పుదు 
చ్చేరి; (ప్రధాన భాషలు: తమిళం, (ఫెంచి, ఇంగ్లీషు, 
తెలుగు, మళయాళం; నదులు: ఈ |పాంతమున 
తమిళనాడుచె పరివృతములగు పుదుచ్చేరి, కరై కాలు 
లును, కేరళ రాష్ట్ర ముచే చుట్టబడిన మాహీయు, 
ఆం|ధ|పదేశమునందలి తూర్పు గోదావరి జిల్లాకు 
సన్నిహితమగు యానామును, చారి తక కారణ 
ములవలన చేరి యున్న వి. వానియందు పుదుచ్చేరి 
లోని గింజీ, మాలాతేర్‌, పొన్నర్‌ నదులును ; 
కరై కాలులోని నందలార్‌, నూలార్‌, నదులును; 
మాహీలోని మాహీనదియు; యానాంలోని కోరిం 
గయు పెర్కొనదగినవి; జిల్హాలు: 4; గామసంఖ్య 
888: [పయిమరీ పాఠశాలలు శి40 ( విద్యార్థులు 
86,148); " ఉన్నతపాఠశాలలు 64 ( విద్యార్థులు 
1,745) 


జిల్లాలు ((బాకెట్టలో వైశాల్యము జనసంఖ్య 
లతో): కర్ర కాల్‌ (161 చ. కిమీ, 1,00,042); 


మాహీ (9 చ. కిమీ. - 28, 184 ); పుదుచ్చేరి 
(290 చ కిమీ, - లీ, 40, 240 ); యానామ్‌ 
(20 చ. కిమీ. - 8,291). 


వ్యవసాయము మొ.; [ప్రాంతపు భాగములు 
అన్నియు స్రముద తీరము లను ఆ|శయించియె 
ఉన్నవి. అందు పర్వత భూమికాని అడవికాని లేనే 
లేవు. అందువలన జనావాసితమగునది తప్ప 
తక్కిన భూమియంతయు సాగుననే ఉన్నదని చెప్ప 
వచ్చును, (ప్రజలలో 15 శాతమునకు వ్యవసాయమే 
జీవనాధారము. ఆహారపు పంటలలో [పముఖము 
వరి; రొక్కపు పంటలలో వెరుసెనగ, చక్కెర 
చెరకు పేర్కొనదగినవి. 


నీటిపారుదల, విద్యుదుత్పత్తి: నీటి పారు 
దల వసతులలో పేర్కొనదగినది ఏదియు లేదు. 
చెరువులు, బావులు నీటిపారుదలకు ఉపకరించు 
చున్నవి. విద్యుదుత్పతి. సౌకర్యములును లెవు. 
తనకు కావలసిన విద్యుత్తును, ఆయా పాంతభాగ 
ములకు పరిసరములనున్న తమిళనాడు, కేరళ, 
ఆం|ధ[పదేశ్‌ల నుండి ఈ |పాంతము కొనుగోలు 
చేయుచున్న ది, 1974-75లో అటుల కొనుగోలు 


మిజోరామ్‌ 1025 


చేయబడిన మొత్తపు విద్యుత్తు 12.814 కోట్ల 
యూనిట్లు; [పొంతపు మొత్త మున తలసరి విద్యుత్‌ 
వినియోగము 280.90 యూనిట్టు; జిల్లాల వారీగా 
చూచినపుడు ఆ విద్యుత్‌ తలసరి వినియోగము 
పుదుచ్చేరి: 285.54; కరైకాల్‌: 68.50; మాహీ 
159.76; యానామ్‌ 26.29 యూనిట్లు. 


ఖనిజ నంపద : ఎట్టిదియు లేదు. 


పరి|శమలు : పెద్ద పరిశ్రమలు ఏవియు లేవు, 
జవుళీ, చక్కెర, విద్యుత్‌ పరికరములు, కర్పూ 
రము, చర్మపు వస్తువులు, కొయ్యనరుకులు, బె సీ 
కిల్‌ విడిబాగములకు సంబంధించిన చిన్న పరిశ 


మలు కొన్ని కలవు. పారిశామిక ఆల్క వోల్‌ను 
తయారు చేయ పెద్దబట్టి ఒకటి పనిచెయుచున్నది. 

విశ్వ విద్యాలయములు : ఏ విశ్వవిద్యాలయ 
మును లేదు: 9 సాధారణ కళాశాలలు, 1 వెద్య 
కళాశాల్క, 1 న్యాయశాస్త్ర కళాశాల, 12 వృత్తి 
విద్యా సంస్థలు కలవు, 

దర్శనీయ స్థలములు : పుదుచ్చేరిలోని అర 
విందాశ్రమము; ఆరోవిల్తీ, 

పరిపొలన : విధాన సభ కలదు; రాష్ట్ర పతి, 
లెస్టెనెంట్‌ గవర్నర్‌ ద్వారా, _ కార్యనిర్యహణాధి 
కారిగ వ్యవవారించును. 


8. మిజోరాన్‌ం 





వైశాల్యము : ౨8,980 చ. కిమీ.; జనసంఖ్య: 
8,21,986; జనసాందత : చ. కిమీ.కు. 15.76; 
అక్షరాస్యత : రీల,/ ళాతం.; ముఖ్యనగ రం: 
అయిజాట్‌ ; [ప్రధాన భాషలు ; మాతృ భాషలుగ 
ఆయా తెగలందు విభిన్న భాషలు కలవు; ఇంగ్లీషు 
భాషయే సామాన్యభాషగ వాడుకయందు ఉన్నది ; 
నదులు ; తివాంగ్‌ (ధవశేశ్వరి), కర్నపులి, కలా 
దాన్‌; జిల్హాలసంఖ్య ! లి; [గామసంఖ్య తెలియ 
వచ్చుటలేదు; పయిమరీ పాఠశాలలు 4రికి (విద్యార్థి 
సంఖ్య 55 వెలు); ఉన్నత పాఠళాలలు 95, 

జిల్లాలు : (బా కెట్టలో వె కాల్యము ; జన 
సంఖ్యలతో ) ; అయికాల్‌ ( 12,426 చ. కిమీ.; 
2, 29, 112); లూంగ్నీ ( 6,066 చ. కిమీ; 
62,186); ఛింతీపీ (2,596 చ.కిమీ.; 41,142) 


1026 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


(ప్రముఖ నగరములు : పెద్ద నగరములు లేనే 
లేవు. రెండు చిన్ననగరములు - అయిజాల్‌, 
లూంగ్రీ - కలవు, వాని జనసంఖ్యా వివరములు 
తెలియవు, 


వ్యవసాయము మొ. : సాగున ఉన్న భూమి 
వై కాల్భము 60,821 హెక్టేరులు. పంటలలో అతి 
పముఖము వరి; తక్కినవానిలో మొక్క_జొన్స, 
(పత్తి, వేరుసెనగ, అలం, ఉరలగడ్డ, తేయాకు 
పేర్కొ నదగినవి. మంచిరకపు అల్హమునకు ఈ 
[పాంతము శేరాందినది. దాదాపుగ [ప్రజలందరు 
వ్యవసాయముపె ఆధారపడిఉన్నా రని చెప్పవచ్చును, 
వ్యావసాయిక భూమి అంతయు [గామపు ఉమ్మడి 
భూమిగ పరిగణింపబడుచున్నది. రైతులకు అందు 
వ్యక్తిగత స్వామ్యములేదు. కాని |కమముగ వ్యక్తి 
గత స్వామ్యమును తోటలు మొదలగువాని యందు 
(పభుత్వము కల్పించుచున్నది. ఆటపీ భూమి వైశా 
ల్యము 7,780 చ. కిమీ. దిని సాయమున కాగితపు 
పరి శమను నెలకొల్చుటకై యత్నము జరుగు 
చున్నది. 


నీటి పారుదల, విద్యుదుత్పత్తి : సాగు 
భూమిలో 1,7 శాతమునకు మాతమే నీటివసతి 
కలదు. నెలకొల్పబడిన విద్యుదుత్పత్తి స్థావరముల 
సమర్థత 2,891 కివా. (1974-76). 


ఖనిజ సంపద : దీనిని గురించి తగు పరిశీలన 
జరుపబడ లేదు. 


పరిశమలు : పెద్ద పరిిశమ ఏదియు లేదు. 
సాం|పదాయికముగ అలవడిన కుటీర పరిిశమలు 
కొందరికి పనిని కల్పించుచున్నవి నేతపనిలో 
ఇచటివారు చాల కుశలురు; చక్కని ఉన్ని తివా 
చీలను వారు నిర్మింతురు; కాని అది చాల ఆలస్యపు 
పని ఆగుటవలన లాభధాయకము కాకున్నది. 
వెదురుతో బుట్టలను, టోవీలను అల్టుట కొందరికి 
ముఖ్య ఉపవృతిగ ఉన్నది. 
విశ్వవిద్యాలయములు : ఎట్టి విశ్వవిద్యాలయ 
మును లేదు. 4 కళాశాలలు మ్నాతము కలవు. 
పరిపాలన : విధాన సభ కలదు; కార్య నిర్వ 


హణాధికారిగ, రాష్ట్రపతియే, లెఫ్టనెంట్‌ గవర్నరు 
ద్వారా, వ్యవవారింగును. 


వైశాల్మము: 52 చ. కిమీ. ( ఈ కొలది 
వై శాల్యమైనను ఏక|పాంతముగ లేదు. ఆరేబియన్‌ 
సముదమున చెల్లాచెదరుగ, కేరళ పీఠరమునకు 
200 నుండి 400 కిమీ.ల దూరమున కొ నుండి 12° 
ఉ. అక్షాంశ రేఖల మధ్యను, 71° నుండి 74° తూ. 
తులారేఖల మధ్యను, ఉన్న వ ద్వీపములు ఇందు 
చేరి ఉన్నవి. వీనిలో 17 ద్యీపములలో జనావాస 
ములు లేవు); జనసంఖ్య: 81,810; జనసాందత 
చ. కిమీ. కు 994; అక్షరాస్యత : 48.66 కాతం; 
ముఖ్యనగరం: కవరత్తి(ఇది ఆ పేరుగల ఒక ద్వీప 
మును ఆవరించి ఉన్నది); [పథాన భావః ఒక విధపు 
మళయాళభాషా మాండలికము; నదులు: లేనేలేవు; 
జిల్లాలు : తహశీల్‌లు అనబడు నాలుగు జిల్లాలు 
కలవు; గ్రామములు: జనావాసితములగు పది దీవు 
లును, దేనికది ఒక [గామముగ పరిగణసీయము, 


జిల్లాలు: తహశీల్‌లు అనబడు నాలుగు జిల్హాలు- 
మినికాయ్‌, ఆన్‌ దోత్‌, కవరత్తి, అమీనీ-కలవు. 
పది జనవాసిత ద్వీపములును ఈ తహాశీల్‌లలో 
ఏదియో ఒకదానికి చెందియున్నవి. ఆ జనవాసిత 
ద్వీపముల పేరులు ((భాకెట్టలో వైశాల్యము; జన 
సంఖ్యలతో) ఇటుల కలవు : మినికాయు ( 4.4 
చ. కిమీ; 5,842); కాల్‌ పేనీ ( 2.కి చ. కిమీ.; 
8, 152); ఆం|దోత్‌ (4.8 చ. కిమీ.; ర్‌ ఉవల్‌); 
అగత్తి (2.7 చ. కిమీ.; లీ,15ర్‌ ; కవరత్తి (8.6 





ఈమిన్‌ అం 
కెదుమాక్‌పొడ్‌ డ్‌ క్‌పొర్‌ 
| అగత్త . అంట 
un 
శ 
(a 





చ. కిమీ.; 4,420); అమీనీ (2.6 చ. కిమీ.; 
4,542); కద్‌మత్‌ ( త.1 చ. కిమీ.; 2,416 \ః 
కిల్‌తాన్‌ ( 1.6 చ. కిమీ ; 2,046 ); చెత్‌లాత్‌ 
(1.0 చ. కిమీ.; 1.200); బి|తా (0.1 చ. కిమీ.; 
112). నగరములనదగినవి లేనేలేవు. 


వ్యవసాయము మొ. : కొబ్బరితోటల పెంప 
కమే ముఖ్యమగు కృషి. అందలి సాగుబడి విస్త 
రము ౨,855 హెళ్టేరులు. దాదాపు 2.05 కోట్ల 


1028 [పపంచ రాజ్య సర్వన్వము 


కొబ్బరికాయలు 1978-74లో ఉత్పత్తి ఆయినది 
ఆ తోటలలోనే చాళ్లమధ్య అరటి, జామ, బొప్పాయి, 
నిమ్మ జాతులు, మునగ చెట్ల తోటలును; పచ్చిమిరప, 
రామములగ వంకాయ, చిరుగడదుంపల తోటలును 
పెంచబడు చున్నవి. 


నీటి పారుదల, విద్యుదుత్పత్తి : బావులుతప్ప 
వేరు విధములగు నీటి పారుదల వసతులు లేవు. 
నెలకొల్పబడిన విద్యుదుత్పతి సావరముల సమరత 
— “© థి 
841.12 కివా. (19765). 
ఖనిజ సంపద : ఎట్టిదియు లేదు, 


పరిశమలు: కొబ్బరి నారతో (తాడులను "పేనుట 
ఒక ముఖ్య గృహపరిశమ, చేనేత, చాపల అల్లకం, 
ఇతర తీరుల అల్లకం, పండ్ల రసముల తయారీ 
కొందరకు జీవనాధారములుగ ఉన్నవి. కొబ్బరి 
(తాడులను ఎగుమతి చేసి, అందులకు బదులుగా 
దేశపు తక్కిన పాంతములనుండి బియ్యము మొద 
లగు ఆహార పధార్థములను ఈ [పాంతము దిగుమతి 
చేసికొను చున్నది. ఈ ఎగుమతి ఖర్చులను |వభు 
త్వమే భరించి, |పజలకు సాయపడు చున్నది. 
కొబ్బరిని ఆశయించి మరికొన్ని ఉత్పత్తులు-నూనె 


గానుగ, కొబ్బరిడిప్పతో వింత వస్తువుల తయారి 
మొదలగునవి=[పొంతమున వ్యా ప్తిలో ఉన్నవి. 
మత్స్య పర్మిశమ ఒక ముఖ్య పర్నిశమ; ఈ 
కృషిలో 100 నకు పైగా మరబోట్టు పాల్గొను 
చున్నవి. ఈ బోట్ట నిర్మాణమునుకూడ ఆ ద్వీప 
ములందే పలు[పాంతములలో సాగించుటకు (ప్రభు 
తము వసతులను కలిగించినందువలన, పలువురకు 
ఉపాధి సౌకర్యములు ఏర్పడినవి. 


విశ్వ విద్యాలయములు ఫ్‌ ఎట్టి విశ విద్యాలయ 
మును లేదు.; జవహర్‌లాల్‌ కాలేజి అను ఒకే 
ఒక కళాశాల కవరతి లో కలదు. ఇది కేరళలోని 
కళ్లి కోట యూనివర్సిటికి అనుబదము. 

చ ( 
దర్శనీయ సలములు : (పకృతి సిదమణగు 
థి | ౧ 

రమణీయతకు తోడుగ, కొబ్బరి తోటలును, సము 
దమున బోట్టలో విహారమునకు వసతులును కలి 
గిన ఈ ద్వీపములు పర్యటకులను ఆకర్షించు 


నవియే ఆయినను, అందులకు తగిన వసతులు 
ఏర్పడలేదు. 


పరిపాలన : రాష్ట్ర పతియే, అడి మిని|సైటరు 
ద్యారా, ఇచట పాలనను నిర్వహించు నున్నాడు. 


లా 


అనుక్రవుణ పట్టక 


ర్‌ 


అంకలేళ్యర్‌ 988 

అంకారధామ 266 

అంకారవాద్‌ 294, 286, 288 

ఆంకారా 848, 845, 848, 849, 857 

అంకో బానద్రి 116 

అంగోలా 57, 58, 92, 122, 128, 126, 162, 
201, 529, 750 

అంచార్‌ సరస్సు 990 

అంజువాన్‌ దీవి 108, 104 

అంటార్కటిక్‌ కార్డిలేరా 609 

అంటార్కటిక్‌ [పాంతములు 776 

అంటార్క._ టిక్‌ మహాసము దము 610 

అంటార్మటికా 609, 650 

అండ్‌ సెట్‌, సిగిడ్‌ 740 

అంతః పభుత్వ నాగరిక సమాలోచనా (సం పతింపుల) 
వ్యవస్థ వీ 50, 51 

అంతర్జాతీయ అణుశ క్రి మండలి (సంస్థ) 45, 794 

అంతర్జాతీయ అభివృద్ధి సంఘము 41 

అంతర్జాతీయ కొందిళీక వ్యవస్థ కీల 

అంతర్జాతీయ కార్మిక కార్యాలయము 26 

అంతర్జాతీయ కార్మిక వ్యవస్థ (సంస్థ) 2, 25, 26, 
28, 518 

అంతర్జాతీయ కార్మి క సమ్మేళనము 26, 27 

ఆంతర్జాతీయ తపాలా (అం. త) యూనియన్‌ 794 
(చూ. సార్వచేశిక తపాలా సంయోజనము) 

అంతర్జాతీయ దూరదేశ సంయోజనము 2, 48 

అంతర్జాతీయ [ద్రవ్య (అం, ద.) నిధి 2, 24, 87 88 
59, 48, 960 

అంతర్జాతీయ న్యాయస్థానము 5, 1517, 21-28, 76 4 

ఆంతర్జాతీయ పరివర్థన నంఘము 2, శతి 

అంతర్జాతీయ పౌనఃపున్య సంలేఖక మండలి 48, 49 

అంతర్జాతీయ పౌర విమానయాన వ్యవస 2, 46, 47 


అంతర్జాతీయ బ్యాంకు 89, 859 

అంతర్జాతీయ విత్త సం కేజి 41 

అంతర్జాతీయ విధానము (భారతీయ) 897 

అంతర్జాతీయ వ్యాపారో వ్యవస్థ 48, 44 

అంతర్జాతీయ వ్యాపార సమ్మేళనము 194 

అంతర్జాతీయ హైడో గాఫిక్‌ బ్యూరో 794 

ఆందమాన్‌ దీవులు 915, 1019 

అందమాన్‌ నికోబార్‌ దీవులు 898, 912, 915, 91 
940, 944, 947, 954, 964, 965, 1019 

ఆందమాన్‌ సముదము లిలిరి, 871 

ఆంబాలా 1015 

ఆంబేలే 86 

అంహరిక్‌ భాష 70 

అకంకాగువా 686 

అకజట్ట వీ02 

అకొబా 884, 885 

అకాబా సింధుకాఖ 956, 982.985, 488 

అకాలీదళ్‌ 948 

అకోలా 1007-1009 

అక్టోబరు విప్ణవము 880 

అక్సరు 9894, 971 

అకా 116, 117 

అక్షరాజ్యములు 28, 826, 844, 889 

అగ త్తి 1027 


అగర్తలా 944, 998 
అగానా 461 


అజ్‌ టిక్‌ నాగరికత 568, 566 
అజర్‌బైజాన్‌ 274, 826, 882, 888 
అజర్‌ బై జానీలు 026 

అజోర్స్‌ 147, 148 

అజోవ్‌ రిడలి 

అజ్మీర్‌ 994, 1011, 1018 
అటకోరా పర్వతములు 140 

అట్టాంటా నొక 4 


1080 [పపంచ రాజ్య సర్వ స్వము 


అట్లాంటిక్‌ చార్జరు ద్‌ 

అట్లాంటిక్‌ నగరము 45 

అట్లాంటిక్‌ మహాసముదము 75, 91, 101, 105, 
108, 111, 112, 122, 142, 148, 150, 
158, 187, 210, 218, 215, 225, 505, 
584, 588 548, 550, 555, 568, 570, 
588, 597, 599, 609, 611, 612, 629, 
627, 682, 685, 646, 649, 651, 658, 
668, 689, 694, 695, 699, 784, T47, 
762, 767, 808, 806 821, 862. 

అట్టాన్‌ పర్వతములు 185, 188, 187, 188 

అడెనోయిర్‌, కోన్‌రాడ్‌ 722 

అడ్జిన్‌ అబాబా 2&7, 84, 40, 69, 68, 70, 71, 78 

అడియాటిక్‌ సముదము 685 

అణుబాంబు 826 

అతలము 898, 491 

అతహ్వ్యల్ప 699 

ఆరతీనది 98 

అనటోలియా 848, 844, 845 

అను[వతరాజు 878, 876 

అనూరాధపుర 418, 421 

అనోడోలా నగరం 127 

ఆన్నా దవీడ మున్నేట కజగం 94కి 

అన్నాబొ నగరము 65 

అన్నామ 410 

అన్నామలై నగర్‌ 992 

అన్నోవీన్‌ 76 

అపా ర్రీడ్‌ 147 

అప్పర్‌ వోల్లా 9, 59, 89, 116, 189, 155, 182. 776 

అప్పలేచియన్‌ పర్వతములు 569 

అప్పెనై న్‌ పర్వతములు 686 

అఫార్‌ భాష 62 

అఫార్స్‌-ఇస్సాస్‌ 62, 69, 71, 226, 776 

అవిజాన్‌ 40, 60, 88.91 

అబిసీనియా 69 (చూ : ఇతియోపియా) 

అబుల్‌ కలాం ఆజాద్‌ 9/౨ 

అబూ ధవీ ౨829, 422.424 

అబూ పర్యతము 1018 

అబూ బెకర్‌ 449 


అబూ సింజెల్‌ రిర్‌ 

అబూ హనీఫా 268 

అబెకీ నగరము 120 

ఆబెర్‌డిన్‌ 517 

అట్ట్‌ అల్‌ కబీర్‌, ముస్టీ అబ్బులా బిన్‌ 89కి 

అబ్దుల్‌ రహీమ్‌ 290 

అబ్బులా, మహమ్మద్‌ అహమ్మద్‌ బిన్‌ 222 

అబ్బాస్‌ , షా 274 

అబ్బాన్‌, షెర్దాత్‌ 66 

ఆ|బ హమ్‌ 259 

అమరావతి 1007, 1008 

ఆఅమానుల్లా విశ్వవి 

అమాలీ, షార్డెటీ 590 

అమీనీ 1027 

అమీర్‌ ఖు|సూ 9/1 

ఆమీర్‌ ఫైజల్‌ 266 

అమృతసర్‌ 922, 924, 995, 996 

అమెజాన్‌ నది 657, 65%, 659, 668 

అమెరికన్‌ -ఇండియనులు 502, 5608, 509, 576 

అమెరికన్‌ జాతి 549, 558, 5689, 609 

అమెరికన్‌ సామోప్‌ 491, 492, 687 

అమెరికా 27, 890, 91, 288, 567, 5/9, 598, 
600, 614, 663, 665, 681, 864, 865, 

అమెరికా రాజ్య వ్యవస్థ (సంస్థ) 519, 586, 540, 
554, 604, 690, 689, 681, 666 

అమెరికా సంయుక్త రాష్ట్రములు €567 చూ: యునై టెడ్‌ 
సైట్స్‌ ఆఫ్‌ ఆమెరికా) 

అమ్మాన్‌ 882, 884, 285, 886 

అమ్మాన్‌, ఫౌఎఏద్‌ 9 

అయిజాల్‌ 1025, 1026 

అయిదవ గణరాజ్యము (ఫాన్స్‌) 769 

అయోధ్య 89840, 979 

అయోనియన్‌ సముదము 685, 708 

అరవిందయోగి 972 

అరవింద్యాశమము 1025 

అరవ్‌జాతి 65, 78, 204, 219, 264, 280 

అరట్‌ రాజ్యములు (దేశములు) 86, 897, 406, 409, 
429, 499, 440, 882, 949 

అరట్‌ రాజ్యసంఘము 188 (చూ: ఆర్‌ లీగ్‌ ) 


అను[కమణ పట్టిక 1081 


౨రబ్‌లీగు 67, 82, 206, 221, 267, 897, 400, 
428 

౨రట్‌ సా మాజ్యము 489 

అరబ్బీ భాష 62, 70, 99, 120, 181, 188, 189, 
178, 204, 229, 245, 248, 249, 262, 265, 
268, 288, 888, 844, 877, 879, 888, 894, 
897, 409. 422, 424, 429, 481. 489, 917, 

అరబ్బులు 66, 88, 98, 99, 104, 181, 182, 
16, 2890, 259, 278, 894, 687, 864, 
989, 949 

అరమాయిక్‌ భాష 428 

౨రీచగా, ఎడ్వర్దు జిమెనెజ్‌ డి 2కి 

వరుణాచల |పదేశ్‌ 912, 915, 917, 919, 940, 
944, 954, 964, 965, 1020 

అరేబియా 77, 282, 289, 898, 422, 488, 902, 
929 (చూ: సొద్రీ అరేబియా) 

అరేబియా సముదము లిర్‌క్‌, 8968 

అల్‌ _ఆజార్‌ విద్యాపీథము రివ్‌ 

అల్‌ _అహమదీ నగరము 290 

ఆల్‌ -కువాయిట్‌ 289 (చూ: కువాయిట్‌) 

అల్‌ జియెర్స్‌ (ఆల్‌ జెర్స్ర్‌ నగరము 64, 65, 66 

అల్‌ -బూ-సయ్యద్‌ 182 

అల్‌ .బెరూని 246 

అల్‌ మనమా నగరము ల? 

అల్‌ మామూన్‌ 268 

ఆల్‌ మిన్‌ 77, 81 (చూ: ఈజిప్ట్‌) 

అల్‌ ముతాసిమ్‌ 266 

ఆల్‌ హాజీ ఉమేర్‌ 184 

అలవంగపాయ 8/6 

అలహాబాదు 926, 944, 979, 980 

అలాస్కా 504, 506, 567, 569, 570, 578, 
578, 585, 880 

అలీన రాజ్యములు 82, రి5, 148, 790, 798 

ఆలెగ్గాండ రు 79, 241, 265, 272, 8384, 429, 
705, 108, 829, 929, 980 

అలెగ్గాం_ండ్రియా 80, 71, 78 

అలెప్పీ 984, 986 

అలెప్పో 406, 429, 481 

అలోంగ్‌ 1020 


అల్ఫ్యూషియన్‌ దీవులు రీ72 

అల్లెండీ 688 

అవంతిపురా 990 

అవగాడవుగొ 59.61 

అవధీ 916 

అవిసెన్నా 192, 842 (చూ : ఇబ్న్‌ సినా) 

అవెరోన్‌ 192 

అశోకుడు 418, 980, 970 

అళ్యాన్‌ 78 

అళ్యాన్‌ ఆనకట్ట 88 

అష్‌ కాబాద్‌ 826 

అషాంటీ 117 

అసన్‌సియన్‌ 641, 648 

అసన్‌సోల్‌ 997 

అస్మారా 70, 71, 74 

అస్వతంతరాజ్య విషయిక ఉపసంఘము 17 

అన్సర్‌, తోదియసన్‌ మెకేల్‌ 746 

అన్నావ్‌ UE 

అస్సామ్‌ ౩67, 881, 898, 907, 910, 914, 916, 
918, 988, 940, 944, 953, 954-956, 968, 
978, 998, 1010 

అస్సామీ 916, 917, 978 

అస్సీరియనులు 258 

అహమ్మద్‌ కరమనాలీ 207 

అహమ్మద్‌ నగర్‌ 10071-1009 

అహమ్మద్‌ బి జోగూ 677, 79 

అహమద్‌ షా అబ్లాలీ 985 

అహమ్మదాబాద్‌ 915, 944, 965, 986, 987 


వ 


ఆంగ్‌ సాన్‌ 876 

ఆంగ్రదేశము 49, 695, 696, 766 (చూ: ఇంగ్లండ్‌; 
యునై టెడ్‌ కింగ్‌డమ్‌ బిటన్‌, గేట్‌ దిటన్‌ ) 

ఆంగ్లభాష £88, 481, 508, 510, 615, 518, 580, 
క్‌కిర్‌, 550, 558, 555, 576 589, 690, 593, 
5985, 608, 650, 704, 921, 986 (చూ: 
ఇ ంగ్రీషు) 

ఆంగ్లేయులు 151, 510, 5717, 318, 650, 695, 986 


1082 పపంచ రాజ్య సర్వస్వము 


ఆంగ్లో-ెంచి మైతి 880 

ఆంట్‌ వెర్ప్చ్‌ 788, 787 

ఆంటిగ్యా ద్వీపము 592, 598 

ఆంటిల్రీన్‌ 514, 594 

ఆంటోనీ, మార్క్‌ 688 

ఆండీస్‌ పర్వతములు 612, G17, 629, 686, 687. 
640, 646, 658, 654, 664 

ఆం డిచ్‌, ఐవో 802 

ఆండీ [గోన్‌ 28 

ఆం|ధ|పదేక్‌ 908, 910, 914, 918, 926, 927, 
940, 941, 944, 9589, 968, 965, 966, 
974, 1024 

ఆంధ శాతవాహనులు 990, 9 582 

ఆం|ధ సా|మాజ్యము 981 

ఆక్‌ లాండ్‌ 472, 475 

ఆకాశవాణి 92౨2 

ఆకుర్యేరి నగరము 700 

ఆక్టేవియస్‌ 686, 694 

ఆక్స్‌పర్ట్‌ 817 

ఆగస్టన్‌ 19, 694, 718 

ఆగ్గీమ్‌ 116 

ఆగ్నేయ ఆసియా 80, 45, 824, 826, 829, 886, 
870, 889, 414, 511, 660 

ఆగ్నేయ ఆసియా రాజ్యసంఘము $89291 

ఆగ్నేయాసియా రషిణ 5014 

ఆగా 904, 906, 924, 979, 980 

ఆటంబాంబు 45 (చూ : అణుబాంబు) 

ఆ'డియాటిక్‌ సము[దము 8/5, 795, 870 

ఆణవిక యుగము 45 

ఆణవిక వికిరణ విషయిక వెజ్ఞానిక ఉపసంఘము 17 

ఆణవికాయుధముల వ్యావన నిరోధపు ఒడంబడిక 46 

ఆదిమ అమెరికన్‌ జాతీ 521, 547, 560, 588, 624, 
625, 628, 682,688,687,642,647,6569,665 

ఆన్‌ టోనీ డి టోగన్‌విల్లి $70 

ఆన్‌డొ(ర్రా 678, 674 

ఆన్‌డొరా లా విల్ణా 878 

ఆన్‌ [దోత్‌ 1027 

ఆనాపానిన్‌ 214 

ఆపియా 498, 494 


ఆఫ్‌ఘనిసాన్‌ 9, 40, 289, 242, 245, 269, 801, 
§09, 355, 822, 878, 98, 928, 980, 
984, 

ఆ(ఫికన్‌ జాతులు 75, 86, 87, 69, 92, 98, 100, 
102, 106, 108, 111, 119, t14, 117, 
127, 148, 208, 211, 216, "26, 894 

కి ఫికన్‌ భాషలు 60, 92, 102, 108, 111, 118, 
127, 143, 211, 216, 545 

ఆ్యఫికన్‌ సంతతి 545, 624, 682 

ఆ|ఫీకా 27, ఏ0, 81, 84, 55, 57, 62, 87, 90, 
94, 85-97, 108, 111, 119, 126, 185, 
189, 200, 212, 228, 282, 329, 489, 
444, 702, 740, 754, 765, 768, 7౫6, 
785, 821 

ఆఫ్రికా ఆర్థిక కమీషన్‌ 19, 78 

ఆ ఫికా- ఆసియా రాజ్యములు 16, 18, 19, 859 

ఆ(ఫికాన్స్‌ 145, 144, 149 

ఆ ఫికా రాజ్యముల ఐక్యతా సంఘము 76 98, 189, 
188, 209 

ఆ(ధీకా సంయుక్త రాష్ట్రములు 110 

ఆఅబెల్‌, నీల్స్‌ హెనిక్‌ 739 

ఆమ్‌నైర్‌ డామ్‌ 740, 741, 746 

ఆమున్‌ డెన్‌ 610, 789 

ఆమూర్‌ 9524 

ఆర్‌ డెన్నిస్‌ అడవులు 7రి8, 6465 

ఆర్‌ నైడ్‌, హాన్స్‌ 'కిస్టియన్‌ 788 

ఆర్‌ హీనస్‌, స్వాంతీ 886 

ఆరంజి నడి 14కి 

ఆరంజి (ఫీ స్టేట్‌ 142, 145 

ఆర్‌ యెమి రేట్స్‌ 9 

ఆరబ్‌ లీగ్‌ 291 (చూ : ఆరవ్‌ లీగు) 

ఆరల్‌ సము దము రి24 

ఆరిస్టాటిల్‌ 708 

ఆరోవిల్రీ 1025 

ఆర్క_టిక్‌ మహాసమ్ముదము 505, 507, 7268, 184, 
822, 824, 828 

ఆర్మ_ టిక్‌ వలయము (సర్కిల్‌) 699, 877 

ఆర్కే నైల్‌ 828 

ఆర్థెంటీనా 9, 19, 28, 46, 821, 810, 611, 6:8. 
624, 625, 685, 686, 641, 6483. 658 


అనుక్రమణ పట్టిక 1088 


ఆర్డెనీన్‌ పరుత్నశేజి 168 

ఆర్థిక విత్తవిషయిక ఉపసంఘము (ఐ రాస.) 17 

ఆర్థిక సహకార వికసన వ్యవస్థ 867 

ఆర్థిక సాంఘీక నంఘము (ఇ. రా. స 15, 16, 19 

ఆర్మీనియన్‌ భాష 827 

ఆర్మీనియనులు 409, 778, 826, 827 

ఆర్మీ నియా 826 

ఆర్యజాతులు లికీక, 780, 786, 915, 928 

ఆర్యభట 988, 970 

ఆర్యసంస్కృతి 928 

ఆర్యావ రము 929 

ఆర్వీ 921 

ఆల్‌ జీరియా 9, 19, 34, 64, 67, 68, 185, 175, 
182, 187, 2098. 204, 298, 769 74, 884 

ఆల్‌ ఫెడ్‌ 809 

ఆల్‌ మోరా 980 

ఆల్‌ బుకర్‌», ఆల్పోన్సోడి “52 

ఆల్‌ బేనియా 9, 675,678, 677, 708, 795, 796, 
884 

ఆల్‌ హిల్‌ పార్టీ లీడర్స్‌ కాన్‌ ఫరెన్స్‌ 948 

ఆలంబెర్ట్‌, జీన్‌ లెడి 775 

ఆలీఘడ్‌ 965, 979 

ఆల్బాయ్‌ పర్యత ములు ర2లి 

ఆల్నా-అటా 626, 889 

ఆల్ప్స్‌ పర్వతములు 649, 680, 686, 687, 768, 
764, 869. 870, 876, 879 

ఆల్బయిన్‌ -దీనారిక్‌ జాతి 915 

ఆల్పెయిన్‌ జాతులు 749 

ఆల్ఫన్సో 749 

ఆల్బర్ట్‌ 88 

ఆల్వార్‌ 1011, 1012 

ఆల్ఫేన్‌ లారేన్‌ 768 

అవడి 948 

ఆసియా 81,98, 99, 127, 200, 287, 246, 
247, 261, ౨4౨, 861, 887, 8£8, 509, 
ర్‌ర్‌కి, 558, 702, 898, 925. 926 

ఆసియా అభివృద్ధి బ్యాంకు 828 

ఆసియా-దూర [పాచ్య ఆర్థిక కమీషన్‌ 19 

ఆసియామైనరు 689 


ఆస్ట్ర ఖాన్‌ 887 

ఆస్ట్రీ క్‌ జాతీ 915 

ఆస్ట్రియన్‌ ఆల్ప్స్‌ 680 

ఆస్ట్రియా 25, 84, 46, 344, 872, 679, 881, 
682, 684, 685, T7183, 714, 717, 787, 
795, 830, 844, 849, 852, 8564, 869, 
886, 888, 889 

ఆస్థి యా సా మాజ్యము "85 

ఆస్ర్రియా-హంగరీ 681, 724, 

ఆస్ట లేసియా 44" 

ఆస్టేలియా 9, 19, 20, 246, 328, 874, 444, 
449, 452, 456, 467, 488, 470, 476, 477, 
418, 479, 480, 484.486, 494, 509, 610, 
650, 754, 783, 791, 811, 819, 927 

ఆస్ట్రేలియా కామన్‌ వెల్లు 452 

ఆస్తూరియన్‌ మైగేల్‌ యేన్‌ జెల్‌ 520 

ఆస్ట్రో 788, 785, 786, 789 

ఆహార వ్యావసాయిక వ్యవస్థ (ఇ క్యరాజ్య-ఆ, వ్య. వ్య ) 
2, 28, 29, 80, 857 


జానే 


98 


ఇ 


ఇంగోల్ఫర్‌ అర్‌ నార్సన్‌ 700 

ఇంగ్లాండ్‌ 14, 780, 142, 149, 167, 808, 806, 
808, 810, 812, 818, 817, 885, 986, 951 
(చూ: యునైటెడ్‌ కింగ్‌ డమ్‌) 

ఇంగ్లీష్‌ 78, 66, 97, 98, 101, 108, 117, 127, 
181, 148, 144, 165, 198, 204, 211, 299, 
248, 249, 811, 888, 349, 8860, 868, 866, 
870, 876, 879, 892, 409, 417, 421, 4242 
426, 489, 435, 448, 451, 459, 460,464, 
4687, 477, 419, 485, 4858, 489, 492, 494, 
520, 588, 542, 545, 5/6, 592, 600. 659, 
695, 129, 742, 758, 789, 192, 807, 810, 
821, 917, 994, 997, 1007, 1010, 1020, 
1024, 1025 

ఇంగ్లీష్‌ చానెల్‌ 762, 768, 765, 808 

ఇంటెల్‌ సాట్‌ 11 922 

ఇండియన్‌ ఎయిర్‌ లెన్స్‌ 9297 

ఇండియన్‌ నేవీ 946 


1094 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


ఇండియన్‌ నేషనల్‌ కొం!గెన్‌ 996 (చూ: భారత జాతీయ 
కాంగెన్‌) 

ఇండియన్‌ మిలిటరీ అకాడమీ 946 

ఇండియా (భారత్‌ 9, 28, 26, 82, 88, 88-48, 
54, 47, 62, 84, 851, 871, 874, 727, 
810, 884, 898, 895, 898, 900, 905 
907, 926, 987, 988, 948, 9:9, 968 
(చూ; భారత దేశము) 

ఇండియా-పాకిసాన్‌లలో ఐ,రా, స. నెనిక పరిశీలక 
వర్గము 2 

ఇండోబీనా 284, 287, 769, 776 

ఇండోనీసియన్‌ భాష 249 (చూ 2: భామో ఇండో సీసియా) 

ఇండోనీసియా 9, 14, 19, 88, 43, 246, 889, 
479, 669, 742, 748, 750, 754, 898, 927 

ఇందిరా గాంధి 987 

ఇందోర్‌ 945, 1004, 1005, 1006 

ఇంఫాల్‌ 924, 944, 1002 

ఇంబాబేన్‌ &్లికిలి 

ఇంబెంకురు నది 181 

ఇజబెల్తా 11 865 

ఇజలో. అగ్నిపర్వతము 501 

ఇ జాయెల్‌ 9, 85, 67,77, 78, 80, 81, 82, 84, 
87, 221, 24?, 255, £51259, 268, 267, 
291, 882.8984, 380, 859, 891, 405, 407, 
408, 427.480, 440, 778, 882 

ఇటలీ 4, 5, 9, 18.20, 26, 84, 88, 70, 72, 
107, 294, 872, 69, 681, 685, 689, 690, 
698, 716, 762, 766, 767, 774, 798, 795, 
800, 895, 856, 857-861, 665, 869, 927 

ఇటాలియన్‌ ద్వీపకల్పము 6885 

ఇటాలియన్‌ (పజ) 687, 706, 120, 764, 789, 
798, 850, 859, 871 

ఇటాలియన్‌ భాష 7లి, 500, 624, 659, 687, 
764, 856, 869, 876 

ఇతియోపియా 62 68, 72, 97, 228, 927 (చూ: 
అబిసీనియా; ఎతియోపియా) 

ఇదీ అమీన్‌ 67 

కద్దిష్‌ భాష 26కి 

ఇన్‌ కొ సొ మాజ్యము 620, 622, 687 

ఇన్‌ కా హువెనా 649 


ఇన్యంగా పర్వతములు 198 

ఇట్‌ సెన్‌, పానిక్‌ 740 

ఇట్న్‌ బతూతా 192 

ఇబ్న్‌ రషీద్‌ 192 

ఇబ్న్‌ సినా, హుసేన్‌ ఇట్స్‌ ఆద్‌ద్‌ అభ్ధుల్దా 192, 842 
(చూ - అవిసెన్నా) 

ఇమ్‌వోతెప్‌ 79, 85 

ఇమామ్‌ (యెమెన్‌ జనతా (ప. స్యా, గణరాజ్యము) 897 

ఇరాక్‌ 9, 268, 267, 269, 276. 289, 29, 
884, 848, 844, 428, 480, 481, 927 

ఇరాన్‌ 10, 19, 240, 241, 268, 268, 271, 
278, 274, 276, 278, 288, 84°, 855, 859, 
978, 8292, 884, 898, 927 

ఇరియన్‌ పశ్చిమ 246 

ఇలియడ్‌ 708 

ఇస్తాన్‌ బుల్‌ §45, 848, 849 

ఇస్ఫహాన్‌ 271 

ఇస్లామాబాద్‌ 40, 855 

ఈక్యటోరియల్‌ గినీ 10, 74, 76, 94, 112 

ఈక్వడార్‌ 10, 618, 622, 627, 629, 645, 657, 
665, 848, 708 

ఈజిప్‌ 10, 18, 14, 19, 889, 49, ౧1, 77 
78-88, 85, 87, 208, 206, 218, 256, 272, 
884, 897, 482, 798, 884, 927, 928 

ఈటన్‌ 817 

ఈతియోపియా 68 (చూ: ఇతియోపియా) 

ఈరోడ్‌ 991 

ఈవీ తెగ 116, 117, 140, 141 

ఈశాన్య ఆసియా 297 

ఈశాన్య బుతుపవనములు 908 

ఈసి_లన్‌ 708 

ఈస్ట్‌ ఇండియా కంపెనీ 418, 4566, 985, 946 

ఈస్ట్‌ నది 6 

ఈన్ట్‌ అండన్‌ (ద, ఆధికా) 144 

ఈస్టరు దీవి 655, 640 


డ్‌ 


ఉందాబ నింగీ సితోల్‌ 202 


ఉగాండా 10, 19, 41, 85, 88, 97, 99, 122, 
182, 195, 196, 927 


అసు కమణ పట్టిక 1085 


ఉజ్‌ బెక్‌ భాష 627 

ఉజ్‌ బెక్‌లు 826 

ఉజ్‌ బెక్‌ స్తాన్‌ 826, 882, 842 

ఉజ్జయిని 1005, 1006 

ఉ టెక్స్‌ 741, 746 

ఉత్తర అట్లాంటిక్‌ మహా[సవంతి 878 

ఉత్తర అట్లాంటిక్‌ రక్షణ వ్యవస్థ (కూటమి) 691, 
717, 144, 750, 771, 7712, 518, 814, 850, 
881 (చూ: నేటో) 

ఉత్తర అట్లాంటిక్‌ సమ్ముదము 701, 706, 728 

ఉత్తర అమెరికా 444, 504, 589, 546, 704, 788, 
810, 880 

ఉత్తర ఆఫికా 62, 699, 764, 864, 938 

ఉత్తర ఐర్హాండ్‌ 694, 806, 812, 818, 817 

ఉత్తర కొరియా 292, 294, 297, 801, 806, 
809, 822 

ఉత్తర |ధువము లి 

ఉత్తర ధువ వృత్త పరిధి 750 
(చూ: ఆర్మటిక్‌ సర్కిల్‌, 

ఉత్తర _పదేశ్‌ 849, 877, 901, 910, 914, 918, 
928, 940, 941, 944, 958, 954, 964, 
967, 977 

ఉత్తర బోర్నియో 18 

ఉత్తర భారతము 815 
(చూ: ఉత్తర హిందూస్థానము) 

ఉత్తర రాజ్య సమితి 888 

ఉత్త ర సర్కారులు లైకిర్‌ 

ఉత్తర హిందూస్థానము 929, 980, 981, 984, 
(చూ: ఉత్తర భారతము) 

ఉదక మండలము 904, 906, 992 

ఉదయపూర్‌ 1011, 1018 

ఉధాంపూర్‌ 990 

ఉనస్‌కో మో, జోషువా 202 

ఉప రాష్ట్ర పతి (భారత) 941 

ఉప్పలా 879, 885, 

ఉదాంగీ-వరీ 224 

ఉమర్‌ ఖయ్యామ్‌ 279 

ఉమర్‌ విన్‌ అబ్దుల్‌ అజీజ్‌ 482 

ఉమియం సరస్సు 1011 


ఉమ్మాయిద్‌ కలీఫాలు 429, 482 

ఉరుంచి 5039 

ఉరుగ్వే 10, 611, 612, 628, 624, 658 

ఉరుగ్వేనది 658, 624 

ఊర్గెల్‌ నగరము 674 675 

ఉర్లూ 249, 858, 856, 894, 586, 916, 917, 
9'/4, 977, 988, 995, 999, 1008, 1007, 
1011, 1015, 1022 

ఉల్‌ బిక్ట్‌, వాల్‌ టర్‌ 112 

ఉల్‌ హాసనగరు 1006 

ఉలాన్‌ బతోర్‌ 292, 888, 884, 885, 

ఉలియనోవ్‌, వ్రాడిమిర్‌ ఇల్యిచ్‌ 841 (చూ : లెనిన్‌) 

ఉస్మానాబాద్‌ 10౮0” 

ఊ థాంట్‌ 5 

ఊనా 1017 

ఊరల్‌ పర్వతములు 829, 8868 


న 


ఎృటస్కన్‌లు 687, 888 
ఎడింబరో 807, 817 
ఎడిసన్‌, తామన్‌ ఆల్వా 585" 
ఎతియోపీయా 4, 10, 19, 218, 690 

(చూ: ఇతియోపియా) 
ఎత్నా 686 
ఎన్‌రిక్విలో సరస్సు 588 
ఎనెస్కూ, జార్జి 857 
ఎప్‌స్టీన్‌, జేకట్‌ 819 
ఎవీబియస్‌ నగరము "55 
ఎమాన్యూల్‌ , కార్డ్‌ ఫిలిమ్‌ 721 
ఎమాన్యుయెల్‌ , విక్టర్‌. 690 
ఎమెన్‌ 80 (చూ క యెమెన్‌) 
ఎయదేమా సేనాని 141 
ఎయిర్‌ ఇండియా 927 
ఎరిక్‌ సన్‌, లీఫ్‌ 577 
ఎర్మిటియా 72 
ఎర్నాకులం 944 
ఎర ఇండియనులు 576 

(చూ: ఆమెరికన్‌ ఇండియనులు) 
ఎరి సముదము 62, 77, 896, 898, 488 
ఎల్‌ ఆయియూనస్‌ 2లి2 


1086 


ఎల్‌ ఒవీద్‌ 220 

ఎల్‌ గాన్‌ 96 

ఎల్‌ |గెకో 708, 869 

ఎల్‌ బెదా 209 

' ఎల్‌ |బుజ్‌ శిఖరము రి2లి 

ఎల్‌ సాల్వడార్‌ 10, 501, 508, 526, 602, 6038, 
ఎలిజబెత్‌ 1810, 818 

ఎలిఫెంటా గువాలు 1009 

ఎలోవీ|గాండ్‌ 74 

ఎలోబిచికో 74 

ఎల్ఫాదీవి 767 

ఎల్బీనది 714, 728, 724 

ఎవరెస్ట్‌ శిఖరము 850 

ఎస్క్‌ మోలు 509 

ఎస్టోనియకా భాష 827 

ఎస్టోనియనులు 812% 

ఎస్టోనియా 826, 881, 881, 

ఏంగిలులు 809 

ఏంటిల్లీన్‌ 744 

ఏక పట్టికా విధానము (రీతి) 90, 844, 809 
ఎడెన్‌ 896, 899, 400, 486 

ఏడెన్‌ సింధుకాఖ 2256, 898 

ఏతెన్స్‌ 288, 702, 704, 705, 707, 708 
ఏలూరు 9765 


రం 


ఐక్యరాజ్య ఆర్థిక సాంఘీక నమితి 80, 800 

ఐక్య రాజ్యముల చార్జరు 5, 6.8, 16, 28 

ఐక్య రాజ్యములు లె, 28, 87. (చూ: లు. రా.) 

ఐక్య రాజ్య వ్యవస్థ వీల్‌ 

ఐక్య రాజ్య సమితి 1, 2, ౩, 6, 28, 47, 174 
818, 466, 697, 867 (చూ: క, రా, స.) 

ఐక్య రాజ్య సమితి కార్యాలయము రిక్‌? 

టక్య రాజ్య సమితి చార్జరు ర్‌ 

ఐక్య రాజ్య సమితి [పపాదుర్భావ చరిత శ్మ 

ఐతా నగర్‌ 1020 

ఖన్‌ స్టీన్‌, ఆల్‌ బర్ట్‌ 587, 722 

ఐవీరియన్‌ జాతి 808 

ఐబీరియన్‌ ద్వీపకల్పము 747, 862 


పపంచ రాజ్య సర్వస్వ 


ళో 


ము 


ఇ. రొ. (ఐక్య రాజ్యములు) లి, 16, 2 
ఐ. రాన. ( ఐక్య రాజ్య సమితి ) 9, 7-9, 18-17, 
19-28, 81, 88-86, 48, 45, 50-52, 72, 


వే 


39 
బప ల ల రా 2 


ర్‌ 


55 88885 


5 9595 


78, 81, 87, 96, 
188, 141, 142, 
tis A, 
912, 221, 227, 281, 285, 
957, 259, 260, 267, 276, 
299, 815, 


112, 121, 
157, 160, 
190, 200, 


124, 
188, 
౨06, 
252, 
౨89, 
885, 841, 


129, 
168, 
209, 
లిక్‌ ల, 
౨905, 
847, 


188, 


828, 884, 


8568, $69, 865, 969, 878, 880.882, 885, 


891, 895, 
420, 428, 
468, 474, 
ర2$8, 5256, 582, 586, 
కర 1, 554, 559, 


897, 400, 
426, 480, 
485, 495, 


408, 
485, 
508, 
540, 
కరికి, 


408, 
487, 
511, 
548, 
587, 


414, 
440, 
519, 
549, 


565, 604, 


611, 615, 621, 626, 880, 684, 689, 644, 


648, 655, 661, 
697, 701, 711, 
744, 749, 750, 
786, 790, 794, 
850, 854, 878, 


666, 678, 6838, 
719, 726, 781, 
156, 761, 772, 
800, 814, 884, 
874, 8889, 886, 


691, 
787, 
780, 
845, 
890, 


909, 948, 949, 


కోల కక జ్య లలో 


999 స 


గరి 
జ: 
య చి 


పొ 


ల. 


ఖ్‌ 


6383099 


య 


ల ea 


© 


అంతర్జాతీయ ఆత్యయిక శజనిధి 82 
కాందిశీక సహాయ సంఘము లిళశి6, 4058, 


. కాందిశీకుల హైక మీషన్‌ 2,లిలీ, లిక 


చార్హరు 6, 21, 22 

జయంతి లి 

పారి శామికాఖివర్ధ్థన సంస్థ 8 

(ప్రధాన కార్యదర్శి 8, 9, 16, 22, 24, 


భవనములు రి 


మూలధనాభివర్దన నిధి 2 


మూల శాసనము 22, 85 
విద్యావై జ్ఞానిక సాంస్కృతిక వ్యవస్థ 
857 
యం తాంగము 15 
యుద్ధ విరమణ పర్యవేక్షణ సంఘము 


నా)2 


లక్ష్య ఉద్దేశ మూల సూ తములు 6 


అన్ముకమణ పట్టిక 1087 
లు 


. కాంతి సంరక్షక సంఘము (నైపన్‌) వి 

. శికునిధి 89 

సచివాలయము ౨5, 24 

సభ్యత్యము 8 

+. సభ్యత్వ రాజ్యాలు 9, 41 

రా. స. సాధారణ సభ కి, 9, 15, 16, 19, 21, 

99, 24 

ఐరావతి 878, 875 

ఐరిష్‌భాష 695 

ఐరిష్‌ సముదము 809 

ఐరిష్‌ ;పజలు 593 

ఐర్లాండ్‌ 10, 107, 694, 697, 808, 805, 809, 
818, 819 

ఐవరీకోన్ట్‌ 10, 19, 60, 88, 90, 108, 116, 159, 
182, 210, 776 

ఐన్‌లాండ్‌ 10, 107, 669, 702, 786, 888 

ఐస్‌లాండిక్‌ భాష 700 


3999 


AIRS ౭ an oN 


రౌ 


కక ర 858 


ర్‌ 


మ 


ఒగోవీనది 91, 118 

ఒబీడో, ఆల్ఫన్సో డి 545 

ఓ ట్టావా 504, 508, 518 

ఒడేస్పా 889 

ఒడిస్సీ 708 

ఒబోటే, మిల్టన్‌ 87 

ఒరియా 916, 917, 980, 

ఒరిస్సా 910, 214, 918, 928, 940, 944, 958, 
954, 964, 980, 981 

ఓలంపియో, సిల్‌ వానన్‌ 14 

ఒసాకా $8291, 828, 880, 881 

ఓకటన్స్క్‌. సము[దము 819 

ఓ కేఘెమ్‌, జోవోనెన్‌ 788 

ఓీటోమన్‌ తుర్కులు 846, 705, 779 

ఓటోమన్‌ సామాట్‌ 407 

ఓడర్‌ నది 728, 724, 754, 765 

ఓడెన్‌వాల్డ్‌ పర్వతములు 714 

ఓనియామా, బారెన్‌ డి. 28 

ఓపోర్టో 751 

ఓమ్‌డర్‌మన్‌ 219, 222 


ఓమ్‌బడ్స్‌మన్‌ 8684 

ఓమ్‌స్క్‌ 822 

ఓమన్‌ 10, 898, 280, 281, 422, 486 
కీమన్‌ సింధుశాఖ 269 

ఓమర్‌ 442 

౬ఓరాన్‌ 65, 66, 68 

ఓరిసండ్‌ సము దము 877 

ఓరుగల్లు 982 (చూ: వరంగల్‌) 
కీల్‌ బుల్‌ ని 

ఓలాండ్‌ దీవులు 877 

ఓషియానో [గాఫిక్‌ మ్యూజియం 794 
ఓస్కాార్‌ విల్డ్‌ 698 

ఓస్టర్‌రీచ్‌ 681 (చూ: ఆస్ట్రియా 
ఓహియో నది 569 

ఓహియో రాష్ట్రము ద్‌74 


ల 


జొరంగబీట్‌ 984, 985, 971, 
కొరంగాకాద్‌ (బీహార్‌) 1000 
కొరంగాణబాద్‌ (మహారాష్ట్ర ) 1007. 1009 


క్ర 


కంకన్‌ 109 

కంచుకభూమి (కెనడియన్‌ ) 505, 506 
కంపాలా రిక్‌, 86, 88 

కంపాఠ్‌ 109 

కకాండీ 109 

కగేరా 181, 182, 197 

కచ్చి సింధుకాఖ 902 

కక్‌ స్తాన్‌ 826, 880 

కటక్‌ 944, 981 

కొటాంగా 124 

కటార్‌ 10, 282, 877, 422, 488 
కట్టెగాట్‌ 877 

కడ్డలూరు 991 

కణాదుడు 970 

కతాగణ అక్షరమాల కవల 

కద్‌ మత్‌ 1027 

కన్‌ వ్యూషియస్‌ 807, 808, 818, 822, 824, 411 
కన్‌హా 1006 


1088 [పపంచ రాజ్య 


కన'బాతా, యుసువారీ కికి2 

కనిష్కుడు 981 

కన్నడము 916, 917, 982, 990, 1007 

కన్యాకుమారి 99౨ 

కన్సార్షియమ్‌ 41 

కహపూరలా 996 

కప్వ్యూనది 126 

కఫా 7కి 

కబీందా 122 

కమ్యూనిజమ్‌ శిఖరము 6౨5 

కయిరో 77, 78, 179, 85 

కర్‌ టీన్‌, పార్‌నాన్‌ 567 

కరళాస్‌ 688-665, 667 

కరాబీ 288, 860, 920, 926 

కరిబ్‌ [ప్రజలు 602 

కరిబ్బియన్‌ కమీషన్‌ ర్‌లి2ి 

కరిబ్బియన్‌ తీరము 664 

కరిబ్బియన్‌ ప్రాంతము $89, 602 

కరిబ్బియన్‌ సముద్రము $618, 520, 526, 6580, 
598, 584, 588, 541, 544, 547, 552, 
657, 560, 561, 562, 592, 602, 5038, 
628, 629, 669, 864, 

కరిబ్బియన్‌ స్వేచ్చా వాణిజ్య పాంతపు ఒడంబడిక 
884 

కరీబా ఆనకట్ట 129 

కరున్‌ నది 270 

కర్రై కాలు 1024 

కర్ణాటక 910, 914, 916, 918, 928, 940, 941, 
944, 958, 964, 965, 906, 982, 989, 

కరాలా పర్వతము 108 

కర్నాల్‌ 1015 

కర్నూలు 9/5 

కలకత్తా 904, 907, 918, 915, 920-22, 924. 
927, 944, 948, 966, 967, 992, 999, 
997, 999 

క లహారి ఎడారి 148 

కలిమంతన్‌ 248, 248, 

కలిఫాలు 187 

కలోల్‌ 980 

కల్యాణి 999 


సర్యస్వము 


04 


కల్యాణి చాళుక్యులు 982 
కళింగము 980 

కళ్ళి కోట 984, 986, 1028, 
కవర_తి 1027 

కవాటెమోక్‌ 567 

కోవాలే 1021 

కస్కట్లాన్‌ 02 

కసా 109 

8 స్ఫౌలీ 1018 


కాంగో 10, 19, 91, 92, 94, 112, 114, 1922, 
128, 124, 180, 228, £24, 776 

కాంగోనది 56, 91, 122, 128, 126 
(చూ: జయిరే నది) 

కొంగో సా్నామాజ్యము లబ 

కాంగ్గా 1017, 1018 

కాంచనగంగ 800, 1015, 

కాంచీపురం 991, 992 

కాంచోనా 1021 

కౌంట్‌ , ఇమాన్యూల్‌ 722 

కాంటన్‌ 8909 

కొంటన్‌ ఎండర్‌ బరీ దీవులు 547, 587 

కొండ్రా 926 

కాందహారు 240, 241 

కొంబే 988 

కొంబోజీ భాష 2585 (చూ : ఖ్మేర్‌ భాష) 

కాంబోడియా 284, 286 287 886, 888, 840, 
841, 401, 412, 769, 776, 988, 948, 
ర 

కొం బియన్‌ పర్వతములు 805 

కాంభోజ 986 

కొకతీయ (రాజ్యము) 982 

కొాకసస్‌ పర్వతములు 828-825, 680 

కొకినాడ 95 

కొబీరంగా 974 

కొటలాన్‌ భాష 764 

కాట్మండూ లిర్‌1, 85£, 855 (చూ: ఖాట్టండూ) 

కొన్‌బెరా 449, 451, 455, 

కౌన్‌ స్థబుల్‌ , జాన్‌ 819 

కొన్‌ స్టాన్ట్‌ సరస్సు 714, 870 


కాన్‌ స్టాంటా నగరము 648 

కాన్‌స్టాంటినో పిల్‌ 845, 846, 689, 880 
(చూ : ఇస్తాన్‌ బుల్‌) 

కాన్‌ స్టాన్‌ చెయిన్‌ 65, 66, 68, 689, 694 


కాన్పూర్‌ 915, 922, 948, 965, 919, 980 


కాన్యూట్‌ 809 

కాబూల్‌ 40, 289, 241, 245, 857, 928 

కాబూల్‌ నది 240 

కా(బల్‌, పెడో ఆల్వరెజ్‌ డ 659 

కామన్‌ మార్కెట్‌ 68, 719 

కామన్‌ వెల్లు 87, 188, 174, 180, 217, 
§70, 890, 898, 418, 420, 426, 
487, 449, 458, 458, 465, 468, 
484, 511, 581, 582, 5894, 551, 
684, 788, 790, 807, 811, 814, 
819, 820, 950 

కామన్‌ వెల్లు ఆఫ్‌ బహామాస్‌ 651 

కామెరూన్‌ 10, 75, 91, 94, 96, 112, 
120, 121, 158, 228, 778 

కాయెన్నీ 651 

కార్‌ నికోజూర్‌ 1019 

కారన్‌ దీవులు 588 

కారోగాంవ్‌ 102] 

కార్క్‌ నగరము 696 

కార్ట్‌ జ్‌, హెర్నాన్‌ 869 

కార్టూచి, జియోనీ 694 

కార, జీనియనులు 285, 789 

కార్తేజి 0604 

కార్చతో = రుతీనియా 725 

కార్చితో-వెతేనికా 862 

కార్చేతియన్‌ పర్వతములు 8౨౨ 

కొర్లన్ల; జువాన్‌ 860 

కార్డోన్‌ సమే దా లామాన్‌ 618 

కొర్చికా దీవి 7162, 764 

కాల్‌ పేని 1027 

కాలదాన్‌, |ఫాన్సిన్‌కో డిజోని డి 621 

కాలిఫోర్నియా 564, 570, 572, 576, 578 

కాలిఫోర్నియా సింధుళాఖ 570 

కాలీబంగన్‌ 927 

కాల్విన్‌, జాన్‌ 876 


అను క్రమణ పట్టిక 1089 


89, 
427, 
474, 
ర్‌ర్‌ డీ, 
818, 


114, 


కాళిదాసు 970 

కావూర్‌, కేమిల్లో బెన్సో డి 690, 894 

కావేరి 601, 902 

కాశ్మీర్‌ 761, 898, 908, 807, 9924, 949, 950 

కాశ్మీర్‌ లోయ 900 

కాళ్ళీరీ 916, 917, 988 

కాశ్మీరు సమస్య 882, 

కాసాబ్దాంకా 18%, 226 

కాసిమర్‌ 7564 

కాస్పియన్‌ సము దము 269, 271, 272, 2/7. 
A229, 824, 

కొస్ట్రన్‌ 595, 596 

కాస్ట్రో, జోసీ మేరియా 520 

కాస్తో9, ఫిడెల్‌ 522, 524 

కాస్టో9, (థెడెరికో డీ ౨ల 

కింగ్‌ స్టన్‌ క్‌లి).5 981 

కింగ్స్‌టౌన్‌ 596 

క్రిగాలీ నగరం 194 

కిటకూ్య్యూషూ 24 

కిట్వే 127 

క్రన్‌షాసా 40, 122.125 

కిన్నార్‌ 1017 

క్రిమ్‌.ఇల్‌ నుంగ్‌ 296 

కిర్‌ గిజ్‌ సాన్‌ 826 

కిర్రగిజులు 6826 

కిల్‌తాన్‌ 1027 

కిలిమాంజిరో 180, 184 

కిషినేవ్‌ 826 

కిసన్‌ గానీ 129 

క్రసూమూ 99 

క్రీనిస్‌, జాన్‌ మేనార్డ్‌ 819 

కీన్‌, 710, 5826, 829 

క్రీవా న్‌ క్రి2ి4 

కీలింగ్‌ దీవులు 4ర్‌రి 

కుంభకోణం 991 

కుక్‌, కెపాన్‌ జేమ్స్‌ 458, 465, 470, 484, 487, 
610, 819 

కుక్‌ ద్వీపములు 458, 476 

కుతుట్‌ మినార్‌ 1024 


1040 [ప్రపంచ రొజ్య సర్వస్వము 


కుదేముఖ్‌ 988 

కుఫీ 1018 

కుబ్బయఖాన్‌ 250, 910, 325, 887, 884, 415, 

కుమాసి 117 

కురుకొవో దీవి 544, 545 

కురుకేత 1015, 1016 

కురుపాండవ యుద్ధము 929 

కురుష్‌ 279 

కుర్డ్‌ జాతి 428 

కువాయిట్‌ 10, 84, 268, 399, 292, 995, 
488, 818, 927, 

కువాయిట్‌ నగరము 290 

కుషానులు 828, 981, 

కుషిటిక్‌ భాష 229 

కూన్‌ ,రాబర్బ్‌ 655, 

కూనూర్‌ 992 

కూలూ 900, 1017, 1018 

కృష్ణానది 901, 902, 926, 982, 984 

కెనడా 10, 19, 26, 45. 47, 807, 872, 874, 
5994, 504, 507, 510, 512, 582, 587, 
586, 598, 601, 684, 685, 656, 657, 
702, 788, 775, 811, 

కెన్యా 10, 19, 40 41, 69, 85, 87, 88, 97, 
101, 180, 182, 228, 927 

కెన్యా ఉన్నత భూములు 968 

కెన్యా పర్వతము 95 

కెన్యూట్‌ 780 (చూ: కాన్యూట్‌ ) 

కెన్యెట్టా 100 

కెమాల్‌ పాషా, ముస్తఫా లి4ర్‌, కి4ర9ి 

కెరల్‌, పాల్‌ 87? 

కెరోల్‌ 1 844 

కెల్టు ( కెల్టిక్‌ ) జాతి 696, 765, 784, 785, 807, 
608, 864, 

కేందపాలిత (కేం. పా.) [పాంతము (భారత్‌) 
909-918 15, 919, 924, 949, 1019, 

కేంద (పభుత్యము (భారత్‌) 952, 960, 962, 
966, 969 

కేం బిడ్జ్‌ 817 

కేకెస్తేతో శిఖరము 886 

కైెటలాన్‌ 678, 868, (చూ : కాటలాన్‌) 


కేతరిన్‌ 11 880 

కేప్‌టొన్‌ 142-144 

కేప్‌ (పావిన్స్‌ 158 

కేవ్‌వర్టీ దీవులు 10, 101, 102, 226, 760 

కేప్‌హారన్‌ 649 

కేపేట్‌, వాగ్‌ 766 

కేబట్‌, జాన్‌ 509, 577, 

కేమన్‌ దీవులు 514 

కేరళ 910, 914, 917, 918, 923, 926, 940, 
944, 958, 964, 965, 984, 1024, 1027, 
1028 

కేసినో 794 

కేస్టిలీనీ 865 

కేస్టి పవన్‌, జే* ఇ. 119 

కైరో 84, 85, 876, 710 (చూ: కయిరో) 

కైర్వాన్‌ 186 

కె లాంగ్‌ ఏకశిల 1011 

కొంకణి 1021, 1028 

కొచ్చిన్‌ 926, 947, 984, 986 

కొడై కెనాల్‌ 992 

కొపెర్నికస్‌, నికలన్‌ 757 

కొమిన ఫారమ్‌ 798 

కొమోరో ద్వీపములు 103, 169, 181, 778 

కొరియ భాష 294, 806 

కొరియా £98, 294, 298, 822 

కొరియా అభాతము ౪92 

కొరియా (ఉత్త ర) 292 (చూ : ఉత్తర కొరియా) 

కొరియా (దక్షిణ) 297 (చూ : దక్షిణకొరియా 

కొరియా కమీషన్‌ 17 

కొలంబన్‌, ,కిస్టఫర్‌ 515, 5*8, 525, ర్‌లి1, 586, 
548, 548, 560, 589, 591, 592, 595, 
600, 603, 665, 865. 869 

కొలంబియా 10, 19, 504. 547, 548, 5/4, 
575, 620, 627, 629, 645, 668, 665, 

కొలంబో 286, 415, 417, 421, 627 

కొలంబో |పణాళిక 874, 891, 420, 454, 474, 

కొలాభా 1009 

కొల్హాపూర్‌ 1007-1009 

కొహిమా 944, 994 

కోకోన్‌ (కీలింగ్‌) దీవులు 455 


అను క్రమణ పట్టిక 1041 


కోట 1011, 1012 

కోటగిరి 992 

కోటోనూ 151, 152 

కోణార్క్‌ 967, 981 

కోన్నాకి 108, 110, 226, 

కోపెన్‌ హేగన్‌ 80, 729, 780.782 

కోయంబత్తూరు 991, 992 

కోయాళీ 988 

కోయినా 1008 

కోరాపుట్‌ 948 

కోరిస్కోో 74 

కోరీ కారల్‌ ఫెర్డినాండ్‌ 685 

కోరీ, జెరి తెరీసా రానిజ్‌ 685 

కోర్ప్చూసియర్‌ లే 877 

కోలార్‌ 988, 984 

కోలోన్‌ 715 

కోసీ నది 901 

కోస్తా రికా 10, 508, 515, 516, 518, 540, 
547, 

కౌటిల్యుడు 970 

కౌన్సిల్‌ ఆఫ్‌ యూరప్‌ 688, 874 

కౌలాలంపూరు 886, 888, 889, 892, 398 

కౌలూన్‌ 444 

క్యూబా 10, 86, 828, 520, 522, 528, 588, 
550, 865 

క్యూరీ, పియెరీ 776 

క్యూరీ, మేరియా స్తో డవస్తా. 757, 776 

కిబీ 95 

క్రిమియన్‌ పర్వతములు రి2కళి 

కయోల్‌ 111, 198, 216, 486, 589, 600 

క్రిస్టమస్‌ దీవి 455, 460 

[కిస్టో బొతేవ్‌ 782 

(కీటు 704, 785, 

క్రీస్తు, జీసస్‌ 258, 886, 428, 789 

కూసేడులు 407 

కోగ్‌, ఆగస్ట్‌ 789 

కోటులు 848 

[కోషియన్‌ భాష 680 

కౌన్‌ కాలనీ 117 (చూ 2 మకుటపు వలస) 


[00] 


క్షియో పాతా 79, 85 
క్లోవిన్‌ 766 

క్విటో 618, 620, 622 
క్వైబెక్‌ 504, 508, 511, 518 
క్విలన్‌ 984, 986, 

క్విన్‌ మాడ్‌లాండ్‌ 740 
క్వెచువా (జాతి! 647, 649 
క్వెజాన్‌ సిటీ 861 

'క్వెట్‌ జాల్‌ ర్‌ల్లి'/ 

క్వెట్టా వ్‌5్‌'7 

క్షయార్హ 272 


షు 


ఖజూరవోేో 1006 

ఖడీ బోలీ 916 

ఖరగపూర 965, 997 
ఖరోష్టే లిపి 980 

ఖలీల్‌ జిబ్రాన్‌ 409 

ఖామా, సెరబీ 167 

ఖార్‌ కోవ్‌ 826, 889 
ఖభార్లూమ్‌ 218, 220, 222 
థాల్కా మంగోలియన్‌ 884 
కాసీ 1010 

ఖై బర్‌ కనుమ 241 

శై రాగడ్‌ 1006 

ఖ్మేర్‌ 10, 284, 285, 288 (చూ : కాంబోడియా) 
ఖ్మేర్‌ జాతీయుల 286 

ఖ్మేర్‌ భాష 285, 286, 288 


గ 


గంగానది 900.902, 908. 926, 982, 950 
గంగా సాగర నంగమము 902 

గంగా సింధు మైదానము 900, 905 

గంగో|తి 901 

గండకి 901 

గజనీ మవామ్మద్‌ 245, 278, 994 

గజమద 2ర5ర 

గణ సంఖ్యావిషమయిక కమీవన్‌ (ఐ. రా.న.) 19 
గద్దాఫీ, అల్‌ 205 


1042 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


గజెరోనిస్‌ 164.166 

గయ 1000, 1001 

గలపగోస్‌ దీవులు 615, 622 
గస్టాఫ్‌ 1 881 

గస్టాఫ్‌ 11 881 

గస్టావ్‌ వీగెలాండ్‌ 740 
గాంగ్‌టోక్‌ 945, 1014, 1015 


గాంది, మోవాన్‌ దాన్‌ కరంచంద్‌ (మహాత్మ 146, 


149, 986, 972 

గాంధినగర్‌ 986 

గాంబియా 10, 105 

గాంబియా నది 106 

గా అడం గ్బే జాతీ 116 

గాజా 80 

గాడ్విన్‌ ఆస్టిన్‌ 900 

గాతులు 687, 884 

గారో 1010 

గార్గి 969 

గాల్‌ వ ర్హీ, జాన్‌ 819 

గిజా (జే 79, 85 

గినీ 10, 19, 106, 108, 111, 182, £15, 225 

గినీ పీరభూమి 108 

గినీ-బిస్సావ్‌ 10, 102, 108, 111 225, 750 

గినీ సింధుశాఖ 94, 116, 189, 155 

గిర్‌ అడవులు 907, 988 

గిల్ఫర్డ్‌ - ఎల్లి న్‌ దివులు 459 

గిల్తౌామీ, చాన్లెస్‌ ఎడ్వర్డ్‌ 877 

గుంటూరు 975, 9/6 

గుజరాత 905, 910, 914, 916, 918, 939, 
940, 944 958, 964, 986 

గుజరాతీ 98, 916, 917, 986. 1008, 1007, 
1011, 1021, 1028 

గుడ్‌ వోప్‌ అ(గము 145, 152 

గురానీ జాతి 642, 648 

గురానీ భావ 642 

గురు గోవింద్‌ 971 

గుల్బ ధా 922, 988 

గుల్‌ మార్ష్‌ 990 

గువో భి యన్‌, 91 


గూున్‌ బర్డ్‌ , యోవోన్‌ 721 

గూరాలు కిర్‌2, 8182 

గెశు, జాన్‌ వుల్ఫ్‌గాంగ్‌ ఫాన్‌ 721 

గాయిన్స్‌బరో, తామన్‌ 819 

గెలీషియా "54 

7లన్‌ 1708 

చీబన్‌ 10, 19, 75, 91, 94, 112, 224, 7116 

గే వియెలా మిస్ట్రాల్‌ 640 

గేరిచాల్తీ , బీయొ నెప్పి 694 

“లిక్‌ భామ 696, 807 

గయానా 10, 18, 681, 684, 668, 666, 
668, 669, 901 

గోట్‌ లాండ్‌ దీవి 877 

గో శేబర్స్‌ 879, 880,885 

గోదావరి 901, 902, 926, 929 

గోమతి 901 

గోమెజ్‌, జాన్‌ విన్‌ సెంట్‌ 666 

గోరఖ్‌ పూర్‌ 979, 980 

గోర్కీ నగరము 526, 889 

గోర్కీ, మార్డిమ్‌ 841 

గోలాఘమాట్‌ 924 

గోల్డ్‌ కోస్ట్‌ 117, 118 

గోల్డ్‌ స్మిత్‌, ఆలివర్‌ 698 

గోవా 749. 926, 948, 1021 

గోవా-చామన్‌ -దయూూ 912, 915, 917,919, 
940, 942, 948, 964, 1021 

"గౌతమ బుద్దుడు, సిద్ధార్థ 855, 929, 970 

గారీళంకర శిఖరము 850 (చూ: ఎవరెస్ట్‌ ) 

“ావాతి 904. 907, 944, 972, 974 

గి నియా 754 

_గాండ్‌ కొమోరీ 103-105 

(గాండ్‌ కొలంబియా 665 

(గాండ్‌ టర్‌ దీవి ర్‌లిక్కి 584 

(గాన్‌ విల్లీ భార్‌ 216, 217 

(గాన్‌ గ్లోకొనర్‌ శిఖరము 680 

(కు భావ ఉలికి 704 

(గీకు లిపి 778, 980 

(గీకులు 70, 79, 99, 205, 384, 488 = 485, 
610, 687, 688, 704, 706, 720, 765, 1898, 


అనుక మణ పట్టిక 1048 


864, 930, 931 

(గీకు స్మ్యామాజ్యము 705 

(గీన్‌ లాండ్‌ 728, 7౧29-7561, (99, 79 

[గీన్‌ విచ్‌ 504, 818 

(న్‌ 10, 84, 272, 848, 484, 675, 67, 
702, 108, 706, 777, 795, 800 

(నడా 10, 595, 596 

(గెనడ్రైన్‌ 595 

(గేట్‌ అటకామా ఎడారి 696 

(గేట్‌ ఎస్కార్ప్‌ మెంట్‌ 657 

(గేట్‌ బారియర్‌ రీఫ్‌ 45 

[ట్‌ [బిటన్‌ 14, 17,27,917, 95, 40, 45, 72, 
87, 107, 145, 159 , 296, 267, 807, 225, 
894, 458, 474, iss. 509, 569, 650, 694, 
7144, 748, 754, 755, 765, 768, 779, 808, 
808, 810, 926 (చూ * యునై అడ్‌ కింగ్‌డమ్‌) 

గేట్‌ లేక్స్‌ 5668, 569 

(గోషియన్‌ . హూగో 146 
న్‌గో 807, 817 

గ్లూక్‌, కిస్తోప్‌ విల్లి వార్డ్‌ ఫాన్‌ 721 

గ్వన్‌ జాతి 116 

గ్వాడూర్‌ "రేవు ఏ81 

గ్యాడ౭ెలోప్‌ 524, 776 

గ్యాతెమూలా 10, 19, 501, 508, 526, $527, 
55'% 555, 561, 602, 608 

గ్యాతెమాలా నిటీ 525 

గ్యామ్‌ 461, 490, 587 

గ్వాలియర్‌. 924, 945, 100-“-_1006 

గ్వాంన్‌సీ దీవి 820 

గ్వెవారా, ఎక్నెస్టో చె (వేరా క౭4, 655 


ఇగ 


రం 
ఘాబియాభబాద్‌ 948, 979 
ఘానా 10, 59, 89, 115, 116-119, 189-141 
ఘోర్‌ వంశీయులు 984 
ఘోరీ, మవామ్మద్‌ 245 


చ 
చండీఘర్‌ 918, 915, 919, 922, 940, 945, 
964, 995, 996, 1015, 2201 


చండీ జూగో 255 

చం[ దగు ప్ర (మౌర్య) 000, 970 

చంద్రగుప్త 11 970 

చంపా రాజ్యము 412 

చంబల్‌ 901 

చంజా 1017 

చర్చిల్‌ , విన్‌ స్టన్‌ లియొనార్స్‌ స్పెన్సర్‌ 5, 811, 
818 

చమ్మాషాపి 990 

చాంగ్‌ చుంగ్‌ చింగ్‌ 81౫ 

బాగోస్‌ ద్వీప రాజ్యము 456 

చాణక్యుడు 930, 970 (చూ : కౌటిల్యుడు) 

బాద్‌ 10, 94, 96, 114, 119, 155, 208, 215, 
228, 224, T76 

చాద్‌ నను 94, 96, 158 

బాన్‌గ్‌ పాంగ్‌ 818 

చానెల్‌ దీవులు 508, 806, 807, 820 

చార్లెస్‌ 1 (ఆ స్రీ )యా) 681 

చార్సెన్‌ 1 (యనే శుడ్‌ కింగ్‌ డమ్‌) 810 

వారెన్‌ 1( మ సృష్ట. 810 

వారై న్‌ ₹7 724, 849 

చార్జెస్‌ v 7196 

వారెన్‌ ౫౪ జాన్‌ 881 

చాళుక్యులు 992 

చింద్‌ 1015 

చికాగో 47, 577, 586 

చిట్ట గాంగ్‌ 568 

చిలిపి 79, 822, 824 

చిన్‌ గ్వాట్టి 178 

చియాంగ్‌ కే షేక్‌ 14, 811, 818 

చిరపుంజి 904, 906, 1010 

చిలీ 11, 86,610,-612, 685. 640, 642, 645 
647, 653, 657 

చిలుక సరస్సు 881 

చినా 5, 11, i4, 17, 19, 26, 84, 60, 93, 
99, 110, 127, 188, 177, 289, 250, 
292, 295, 301, 805, 811, 812, 814, 
§16, 822, 8£4, 825, 840, 849, 554, 
వి59, 865, 871, 874, 879, 8889-885, 


1044 [పపంచ రాజ్య సర్వస్వము 


896, 401, 410, 412, 5289, 657, 678, 
750, 754, 798, 822, 825, 881, 645, 
927, 948, 949, 1014 

చీనా=జపాన్‌ యుద్ధము 526, 901 

చీనా సా మాజ్యము 

చీనీజ్‌ (చీనీ) 144, 249 (చూ: చీనీయ భాష) 

శీనీయ భావ. 288, 298, 806, 838, 866, 
876, 898, 425, 426. 448, 445, 547. 668 

చీనీయ మహోాకుడ్యము 810 

చీనీయ లిపి 411 

చీనీయులు 181, 169, 179, 888, 8394, 411, 
448, 451, 460, 462, 467, 478, 488, 585, 
547, 576, 588, 688, 647, 928 

చుంగ్‌ కింగ్‌ 808, 806 

చుంగ్‌ హీ పార్క్‌ 298 

చువామే తెగ 826 

చూ చుంగ్‌ చిహొ 818 

చూ యువాన్‌ 818 

చూలాలంకరణ ల 42 

చెంగి (ఘీ) జ్‌ ఖాన్‌ 278, 810, 884, 886 

చెంగోలా 127 

చెకోవ్‌, యాన్‌తోన్‌ పవలోవిచ్‌ 841 

చెడ్డి జగన్‌ 6989 

వెత్‌లాత్‌ 1027 

వేవా 127 

చోపిన్‌ , [ఫెడరికక్‌ 757 

చోళులు 9౨2 

చానా జాతి 148 

ఛింత్వీప్వీ 1025 


జు 


జంతర్‌ మంతర్‌ 1099 

జకరా త5, 246, 250, 898 

జకెనూ 121 

జ4ఉర్‌ లాండ్‌ 728 

జనతా వథము 987, 941 

జనరల్‌ పోస్టల్‌ యూనియన్‌ (ఐరాస) 49 
జననంఖ్యా కమీవన్‌ (ఐ. రా. న 19 
జననంఘ్‌ 948 


జపాన్‌ 4, 5, 11, 18-20, 26, 45, 68, 84, 261, 
298, 294, 811, 812, 819, 828.326, 
828-881, 840, 864, 878, 874, 890, 
891, 444, 467, 468, 490, 491, 512. 
611, 778, 788, 822, 881, 898, 927, 

జపాన్‌ నము|దము £92, 297, 319 

జపానీయ భాష 298, 822, 489, 659 

జపానీయులు 821, 462, 576, 642, 617 

జబల్‌ తారీఖ్‌ 820 

జబల్‌ పూర్‌ 945, 1004-1006 

జమషెడ్‌ పూర్‌ 1001 

జమెకా 11, 19, 518, 529. 582, 584, 587, 
558, 592, 596, 

జమ్మూ 944, 988, 989 

జమ్మూ-కాశీర్‌ 289, 901, 911, 914-916, 
9289, 940-944, 949, 958, 964, 958 

జయంతియా భాష 1010 

జయపూర్‌ 904, 906, 1011-1018 

జయ[పకాళశ నారాయణ్‌ 987, 948, 972 

జయసింవా 9/1 

జయి3 11, 19, 41, 57, 85, 91 122, 124, 
127, 180, 161, 195, 196, 218, 229, 
787, 785. 948, 

జరత్మువ్య 272, 2783, 279 

జరాయాకూబ్‌ 72 

జర్మన్‌ (జర్భనులు) 95, 118, 192, 189, 162, 
268, 468, 508, 576, 680, 706, 709, 
722.724, 7౧29, 786, 742, 748, 758, 154, 
766, 769, 785, 787, 798, 826, 849, 
552, 871, 876, 887 

జర్మన్‌ [పజాత౦(త గణ రాజ్యము 708 

జర్మన్‌ భాష 5568, 687, 659, 688, 721, 784, 

జర్మన్‌ సమాఖ్యా గణ రాజ్యము 7198 

జర్మనీ 5, 121, 189, 196, 294. 492, 497, 
682, 690, 710, "712 121, 729, 726 
780, 764, 755, 766, 768, 779, 798, 811, 
880, 881, 844, 858, 885 

జర్మనీ (తూర్పు) 11, 19, (చూ : తూర్పు జర్మనీ) 

జర్మనీ (పశ్చిమ) 11, 119 (చూ : పశ్చిమ జర్మనీ) 

జర్మానిక్‌ జాతి 872, 879 


అను[కమణ పట్టిక 1046 


జలంధర్‌ 995, 986 

జలగాంవ్‌ 1008 

జలదపా రా 999 

జవహార్‌ లాల్‌ ని హూ, పండిత 987, 972 

జాంజిబారు 99, 180-182, 184, 280 

జాంబియా 11, 19, 67, 122, 128, 126, 128. 
180, 152, 164, 166, 172, 197, 205, 

జాం బెసీ (జీ) నది 126, 129, 180, 198, 201 

జాతీయ ఆరోగ్య సేవావిధానము (భారత) 818 

జాతీయ పతాకము (భారత) 980 

జాతీయ భాష (భారత) 917 

జాతీయ మృగము (భారత) 908 

జాతీయ వివహాంగము (భారత) 908 

జాన్‌ ౫౫m (పోపు) 850 

జాన్‌ (ల క్లైంబర్డ్‌ ) 861 

జాన్‌ స్థృన్‌ దీవి 468, 587 

జామ్‌నగర్‌ 968, 987, 988 

జామీ, అబుల్‌ రహమాన్‌ 246 

జార్జి 1 166 

జార్చి బాన్‌ ( కేమన్‌ దీవులు) ర్‌14 

జార్జి బాన్‌ Ga యానా) 681-688 

జార్చి యన్‌ భావ రికి? 

జార్జి యనులు 826 

జార్జియా 826, 880, 832, 58389, 

జావా 246-249, 255, 364, 425, 971, 

జూవానీన్‌ భాష 668 

జింగా 86 

జించావ్వీ 202 (చూ : రొడిసియా) 

జిన్నా, మహమ్మద్‌ ఆలీ 861, 987 

జిప్సీలు 849, 887 

జిబూతీ 62, 68, 71 

జిజార్భి 5 188, 820 

జియోనిజమ్‌ 256 

జీలం 901 

జుగపిలీ, అ యోనిఫ్‌ విస్సోరి యోనోవిచ్‌ 841, 

జునవో 678 

జావారీ నది 926 

జువాజీ 106 

జూటులు 809 


జూరిచ్‌ 871, 878 

జూలూతెగ 1489, 285 

"జెక్‌ _పాంతము 72, 726 

“జెక్‌ భావ 72లి 

'జకోస్లోవాకియా 1 19, 46, 82, 94, 110; 
678, 679, 1708, 718, 717, 122, 725, 
752, 822, 881, 884, 887, 845, 866, 927, 

జెడ్డా 857, 489, 442, 926 

"జెనీవా 26, 81, 84, 49, 60, 589, 870, 878, 
876, 888 

జెనీవా ఒడంబడిక 418 

నీవా 686-688, 798 

జెనోవీజ్‌ (ప్రజలు) 820 

జెన్నర్‌, ఎడ్వర్డ్‌ 819 

"జఫర్‌ నన్‌, తామన్‌ 56 

చెర్‌ సీదివి 820 

"జెరూసెలెమ్‌ 255, 25”, 259. 884, 886 

జెనూయిట్‌ నంస్థ 660, 869 

జెన్పర్‌ నన్‌, ఓటో 78కి 

"జేమ్స్‌ చాన్‌ 821 

జొంకా భావ ౯80 

జ్‌ొంచా 172 

జోగ్‌ జలపాతము 984 

జోధ్‌ పూర్‌ 945, 1012, 1018 

జోన్‌ ఆఫ్‌ (డి) ఆర్క్‌ 768, 775 

జోన్స్‌, ఇనిగో 819 

జోర్‌ వాట్‌ 978, 974 

జో ర్హాన్‌ 11, 19, 256, 259, 882.894, 886, 
427, 429, 488 

జోర్తాన్‌ నది 856, లితిల, 824 

జోర్న్‌నన్‌, జోర్‌్‌ సెర్నీ 789 

జోలెన్‌ పర్వతములు 6578 

జోవాక్యిమ్‌ నబూకో 6698 

జోసా తెగ 148, 144 

జోనీ గాన్నర్‌ రో|డిగెజ్‌ డీ (ఫోన్సియా 845 

క్రోన్‌ చాటిల్లీ యి ఆర్డోనెజ్‌ 625, 626 

జోసీ బోనీఫేసీ యో ఆందాదా ఇ నిల్వా 668 

జోసీ సిసీలియో డెల్‌ వళ్లే 605 

జోవోనెన్‌ బర్‌ 148, 186, 208 


1046 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


జోహోర్‌ జలనంధి 887, 424 


రూ 


రానీ) 979 
రయూన్నీ లతీచాయి 971i 


ర్త 

టర్మ్స్‌ అండ్‌ కైకోన్‌ దీవులు 58 

టర్కి 11, 19, 66, 80, 269, 288, 848, 878, 
(చూ: తుర్కీ) 

టర్కీ సామ్రాజ్యము §97 

టర్నర్‌ , మల్డార్డ్‌ విలియం 819 

టాంగని్రకా 14, 127, 182, 188 

టాంగని్యికా నరస్సు 122, 1288, 184, 164 

టాంగా నగరము 1కి! 

టాంజానియా 11, 14, 18. 41, 85, 88, 97, 
99, 101, 126, 128, 129, 130, 138, 161, 
112, 195, 196, 486, 927 

టాగూర్‌, రవీం|ద నాథ 895, 972 

టాబూ నగరము 89 

టాయ్‌ చుంగ్‌ 810 

టాయన్‌ వీ, ఆర్‌ నాల్మ్‌ జోసెఫ్‌ 819 

టాల్‌ స్థాయ్‌, లెవ్‌ నికొలాయ్‌విచ్‌ 841 

టాలమీ వంశీయులు 79 

టామ్కెంట్‌ 889 

టాన్మన్‌, అజెల్‌ 465, 478, 484 

టాస్మేనియా 449, 452, 455 

టికో నగరము 95 

టిటో, మార్షల్‌ 80, 798, 802 
(చూ: (బోజ్‌, జోసిప్‌ ) 

టీన్‌ చిన్‌ 806 

టీన్‌ షాన్‌ 804 

టునిస్‌ 184, 186, 189, 

టునీసియా 11, 41, 64, 66, 134, 208, 818 

శ్పగ్నర్‌ , ఈసాయిస్‌ 866 

చబరిటోరియల్‌ ఆర్మీ (భారత) 946 

శుహొరాన్‌ 85, 898 

మైగిస్‌ 264 

చుబర్‌ 686, 855 

టొబాగో 5్‌కిశ్ష 


టోంగా 464, 465, 495 

టో ఓలోవీ 685 

టోకియా 286, 285, 819, 821, 828 _ 825, 
827, 880, 831, 898 

టోేకియోా అఖాతము లి20 

టోగో 11, 59, 116, 159, 140, 150, 776 

టోగోలాండ్‌ 118 

టోల్‌ ఇక్‌ నాగరికత 5638 

టూ్యటన్‌ జాతి 716, 766 

టూ్యడర్‌ (రాజవంశము) 809, 810 

(టస్టీషిప్‌ కౌన్సిల్‌ (ఐ. రా. స.) 784 

(టాండ్‌ హీమ్‌ 784, 789 

(టాట్‌ స్కీ, లియాన్‌ 419, 881, 841 

టాన్‌స్రీ 147 

(టాన్‌ పుంగ్‌ దాన్‌ 415 

(టాన్స్‌వాల్‌ 142, 145, 285 

(టాన్సిల్వేనియన్‌ ఆల్‌ 849 

(టా న్సిల్వేనియా 844 

(టిగ్వీ రీ 24 

[టినికాడ్‌ 582, 585, 592, 654, 669 

(టినిడాడ్‌ & టొబాగో 11, 19, 584, 595 

(టిస్టాన్‌ డా కన్హా 821 

(టిస్ట్టీ 681, 687, 

ట్వి జాతి 116, 117 

ఠాణా 925, 1007-1009 


డ 

డంకర్‌్క 765 

డండం 927 

డంబర్‌ టన్‌ ఓక్స్‌ ర్‌ 

డచ్చి-ఈస్ట్‌ ఇండియా కంపెనీ 479 

డచ్చి ((పజలు) 4, 249, 811, 825, 889, 418, 
452, 473, 545, 576, 688, 689, 821 
(చూ ; వోలండ్‌ ; నెదర్‌ లాండ్స్‌) 

ఉచ్చిభామ 545, 668, 784, 785, 787 

డబ్లిన్‌ 694.696, 698 

డమాన్మ_స్‌ లలె4 

డయాజ్‌, బార్‌ లోమ్యూ 145, 752 

డయానే, బయ నే 228 

డర్భన్‌ 148, 144, 185 


అను కొమణి పట్టిక 1047 


డశ్రావౌసీ నగరము 1018 

డాంజిగ్‌ 754 

డాంటే అలిఘికీ 694 

డాక్రర్‌ 92, 101, 225, 226, 

డాన్‌ నది 824, 828 

డాన్యూబ్‌ నది 680, 714, 728, 724, 777, 778, 
796, 842, 848, 9046, 887, 888, 890 

డాన్యూబ్‌ కమీషన్‌ 760, 845 

డార్జీ లింగ్‌ 900, 904, 906, 997, 999 

డార్భ నల్స్స్‌ జలసంధి లిశ4లి 

డార్విన్‌, చార్జెస్‌ రాబర్ట్‌ 628, 819 

డాలీ, సాల్వడార్‌ 869 

డిడెరో, డెనిస్‌ 775 

డిల్లార్డ్‌ , సి. 29 

డివెల రా, ఈమన్‌ 696 

డిస్సెల్‌ డార్‌ న్‌ 

డి గారీ 768: 769 

డీగో రొమిరాక్టా దీవి 640 

డీరక్‌, ఆల్‌ జెక్ట్‌ 722 

డు ఫోర్‌ పాయింట్‌ 870 

డువా ర్డీ జాన్స్‌ పాబ్లో 541 

డూనాంట్‌, హానీ 877 

డెకార్టె, బ్లేయిస్‌ పాన్కల్‌ శేనే 775 

జెన్నార్కా 11, 19, 46, 107, 872, 591, 700, 
705, 118, 728, 720, 781, 786, 787, 
880, 881, 888 

జెమాస్కన్‌ 427-429, 481, 708 

డస్సాలై న్స్‌ జీస్‌ జేక్విస్‌ 602 

డెెవోడూన్‌ 946, 979, 

జెనిష్‌ భాష 729, 879 

డజేనులు 591, 809 

డెరా-ఇస్‌ సలామ్‌ 127, 180, 181, 857 

డేవిస్‌, ఎడ్వర్డ్‌ 640 

'డేవిన్‌, జూన్‌ 650 

డొడకనీన్‌ దీవులు 706 

డొమినికన్‌ రివబ్టి క్‌ 11, 588, 589, 599, 600 

డొమినికా దీవి 595, 597 

డోగీ 988 

డోర్చ్‌మండ్‌ 715 


[డాకెన్స్‌బర్స్‌ పర్వతములు 148, 208 

(జెన్‌ ఇన్‌ 709 

[కేక్‌ జలమార్గము రలిక్‌ 

(కేక్‌, (ఫ్రాన్సిస్‌ 619 

ఢాకా 40, 867, 868, 870 

ఢిల్లీ 895, 9:1, 918, 915, 919, 924, 927, 
984, 940, 944, 946, 964, 967, 1008, 
1022 


త 


తంజావూర్‌ 966, 992 

తకోరాద్కి సేక్రొండి 

తక్షశిల లీ61 

తగలాగ్‌ 868, 866 

తనానరివే 92, 188 

తవతి 902 

తమిళనాడు 9౦08, 911, 914, 917, 918, 996, 
992, 940, 941, 948, 954, 955, 964, 
965, 966, 990, 992, 1024 

తమిళము (ళ్‌) 144, 180, 876, 888, 417, 
421, 425, 426, 586, 916, 917, 982, 
984, 990, 1019, 1024 

తమిళులు 417 

తర్తూ 889 

త|ర్ఫస్‌ 79 

తల్లిన్‌ 826 

తాబిక్‌ లు 026 

తాజిక్‌ స్తాన్‌ 289, 826, 088 

తాతారులు 826, 848 

తాన్‌ కిన్‌ సింధుశాఖ ల01 

తాన్‌ నేన్‌ 971 

తానా నవ 98 

తామ్‌ షే. వెన్‌ 850 

తాముజిన్‌ 'వర6 

తాయ్‌ (వజలు (జాతీ) §06, 402 

తాయి భావ లి86, 402, 41 

తాయిలాండ్‌ 11, 19, 88, 41, 261 284 
287, 336, 887, 840, 841, 851, 871, 
889, 401, 927, 988 


1048 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


శార్‌ బక్‌, జోవోన్‌ రుణాల 746 

తాష్కెంట్‌ 826 (చూ. టామెంట్‌ ) 

తాన్‌ మన్‌ గ్లేపియర్‌ 466 

తాహితీ ద్వీపము 470, 486 

తింఫూ 8/9 

తిబెత్‌ (టిబెట్‌ ) 808, 804, 806, 811, 849, 
851, 879, 5958 900, 1014 

తిబెతీ భావ శీ51, 1014 

తిజెసీ, పర్వతములు 208 

తిబస్సా వర్యతములు 185 

తియె[రా జల్‌ ఫ్యూగో 612 

తియొడోర్‌ 79 

తియోడర్‌ పార్‌ ఇల్‌ 258 

తియోతోకోపౌలన్‌, డొ మెనిక్రన్‌ 569 

తిరేనియన్‌ నము దము 885, 686 

తిరానే 675, 676, 679, 710 

తిరునల్వేలి 9y1 

తిరుపతి 976 

తీరుపూరు 991 

తిరువన్నామలై. 992 

తీరువాయూర్‌ 992 

తిస్సా నది 687, 890 

తుంగభ [ద లలైశ్వ 

తుతున్‌ ఖామేన్‌ 79 

తుత్సీ 195, 196 

తుయెన్‌ నంగ్‌ 994 

తురా 1010 


తుర్కీ 107, 268, 884, 343, 844, 946, 
407, 427, 428, 4824_84, 708, 705, 
177.779, 800, 818, §22, 880, 884 

తుర్కీ భాష 265, 498, 485, 676, 704 

తుర్కీ. సా_మాజ్యము 187, 407, 677 

తుర్కీ స్తాన్‌ 289 

తుర్కుమన్‌లు &లి9 

తుర్కు మెన్‌ స్తాన్‌ 826 

తుర్కు లు 484, 485, 682, 704, 720, 797, 896 

తులసీదాస్‌ 971 


తూత్తుకూడి 926, 991 
తూర్పు ఆఫ్రికా 62, 69, 86, 87, 99, 180, 189 


తూర్పు ఆసియా లి26, 444 

తూర్పు కనుమలు 900, 902 

తూర్పు చీనా నము[దము 297, 919 

తూర్పు జర్మనీ 708, 710, 711, 718, 715, 717 
719, ౧52,755, 881, 884, 887, 888 
(చూ: జర్మనీ) 

తూర్పు (వమా "710, 881 

తూర్పు బెర్లిన్‌ 2989, 7108, 709, "10 

తూర్పు యూరప్‌ 16, 18, 726, 777, 779 

తూర్పు రోమక సా్యమాజ్యము 205, 689 

తూసిడై డ్స్‌ 708 

తెగూచి గల్ప 602 

తెనారి 975 

ఇల్‌ పర్వతములు 64, 85 

'తెల్‌ అవీవ్‌ 257, 268 

తెలుగు 180, 580, 916, 917, 907/4 980, 
982, 990, 1007, 1019, 1024 

తెలుగు వారు 179 

తెన్సలీ 705 

ఆహ్‌రాన్‌ 268, 271, 279 

తెవుచాన్‌ తెపెక్‌ భూనంధి 56వ 

తేజూ 10890 

తేమ్స్‌ నది 805 

తైపీ 808 

తైమర్‌ దీవి 247, 248, 251, 750 

తైమూర్‌ 278 

తైవాన్‌ 48, 801, 808, 807, 8]1, 818 
826, 828 

తోంబల్‌! చాయే 121 

తోన్స్‌ నది 901 

తో బుక్‌ 204 

తోర్‌ హైాయర్‌డాల్‌ 740 

తార్కీ నమౌరి 110, 184 

శారీ, సీకూ 110 

త్యారగ రాజు కాకర ౪71 

(తిచూర్‌ 986 

(తివుం 867, 896, 911, 914, 918, 928, 
940, 944, 954, 964, 9998 


అను[కమణ పట్టిక 1049 


(తివురి 998 

(పోలీ 208, 204, 207 
(కివేం[డం 904, 984, 986 
(తిళూల్‌ 900 

త్వా జాతి 196 

ఛార్‌ ఎడారి 902 


ద 


దండేలీ 984 

దక్కన్‌ 905 

దశిణ అమెరికా లి29, 544, 547, 560, 611, 
618, 618, 620, 628, 627, 629, 682, 
685, 687, 641, 647, 649, 651, 6538, 
655, 657, 668, 667, 688, 864, 865 

దశిణ ఆ(ఫికా il, 20, 46, 57, 58, 87, 127, 
142, 152, 154, 164, 167, 184, 185, 
197, 201, 208, 284, 2896, 828, 859, 
427, 611, 742, 150, 811, 818, 819, 949 

దతీణ కొరియా లికి, 41, 292, 297, 826 
(చూ : కొరియా, దతీణ) 

దకశిణ చీనా సము[దము 861, 867, 410 

దతీణ పనీఫిక్‌ (మహానము[| దము) 765 

దతిణ పీఠభూమి (భారత) 900 

ద&ిణ భారతము 915, 982 

దశిణ యూరప్‌ 7905 

దశిణ యెమెన్‌ 250 

ద&ిణ వియెళత్నామ్‌ 28" 

దశీణ సఖాలిన్‌ 826 

దశిణాపథము 525 980, 982, 984 

దయానంద నరన్వతి, స్వామి 971 

దయూూ 749, 1021 (చూ: గోవా-చా'మన్‌ - 
దయ్యూ) 

దర్డి 988 

దర్భాంగ 922, 1000, 1001 

దలై లామా లి12 

దవాలా 95 

దస్యులు 928 

దహోమీ 11, 18, 28, 59, 189, 149, 155, 776 

దాదాభాయి నౌరోజి 971 


దా[దా-నగర్‌ వావేలి 918, 915, 919, 940, 964, 
965, 1028 

దామన్‌ 749,102] (చూ: గోవా-చామన్‌ -దయ్యూూ) 

దామోదర్‌ నది 901 

దామోదర్‌ వాలీ 798 

చావనగరే 989 

చాల్‌ సరన్సు 990 

దావూద్‌ ఖాన్‌, మవామ్మద్‌ 242 

దిండిగల్‌ 991 

ది|బుగర్‌ 978, 974 

దిమి[తోవ్‌, జార్జి 779 

దివాన్‌ నెగర 890 

దివాన్‌ రియాయత 890 

దిస్‌ పూర్‌ 978 

దు త్తగామణి 421 

దుజాయి 422, 428 

దుర్గ్‌ 1004, 1005 

దుర్గాపూర్‌" 997, 999 

దు[కెజ్‌ 678 

దువాలియర్‌ 801 

దుషాంబే 526 

దూమన్‌, నైఫాన్‌ 677, 797 

దేవగిరి 982, 988 

'దేవనాగర లిపి 917, 921 

దోధియా 1028 

దోన్స్‌ మవామ్మద్‌ 242 

దోస్తోయెవ్‌ స్కీ, ఫియోదోర్‌ మెకోలోవిచ్‌ 641 

దోవో 289.254 

దారో 747 

'దెలతాబాద్‌ 1009 

[ద్రవిడభాష 271 (చూ: తమిళం) 

ద్రవిడ మున్నే|ట కజగం 948 

[దవో్యోల్బణము 962 

(దావిడ జాతి 9265 

[దోణగిరి 900 

ద్వార నము|[దము ర్రిలైల్లి 

ధన్‌ బాద్‌ 985 

ధనపురి 889 

ధనుషో్కటి 924 


1050 పపంచ రాజ్య సర్వస్వము 


ధర్భక_ర్భృత్వ ప్రాంతము 20, 490 
ధర్మక_ర్హ్భృత్వ నంఘము 15, 16, 17, 21 
ధర్మచ।|క్రము 895, 9830 

ధర్మశాల 1018 

ధార్యార్‌ 988 

ధూరలియా 1007, 1008 

(ధువ వృత్తము రిరికి (చూ 2 ఆర్కిటిక్‌ సర్కిల్‌ ) 


న 


నంద చేవి 900 

నంద రాజ్యము 980 

నందిదుర్గ 984 

నక్షిగల్‌, గస్టావ్‌ 95 

నగజీరా 1009 

నడియాడ్‌ 987 

నమీవియా ర్‌7, 142, 144, 148, 149, 152, 1604, 
949 

నయపాల్‌, విద్యాధర్‌ సూర్య ప్రసాద్‌ 5 87 

నయీ ఢిల్లీ 895, 944, 945, 947 

నరో త్తమ సింవోనక్‌ 287, 289 

నర్మద 902, 982 

నర్వే 1021 

నలందా 967, 1001 


నల్ల సముదము లి4లి, 777, 778, 822, 824, 
828, 829, 842, 846 

నవగాంగ్‌ 978 

నవరంగో 116 

నవాక్‌ చోట్‌ 175, 177 

నస్సావ్‌ 550 

నాంకింగ్‌ లీ11 

నాంది 4ర్‌ర్కి 454 

నాందేడ్‌ 1007, 1008 

నాగసాకీ 826 

నాగావళి 909 

నాగపూర్‌ 945, 1007, 1009 

నాగర్‌ కోయిల్‌ 991 

నాగర్‌ హోల్‌ 964 

నాగామీజ్‌ 994 

నాగార్జున కొండ 987 


నాగార్జున సాగరు 976 

నాగార్జునుడు 970 

నాగాలాండ్‌ 914, 917, 918, 928, 940, 949, 
944, 964, 96F, 994 

నాగేం|[ద సింగ్‌ 28 

నాజీలు 765 

నాజీ వాదము ౪92 

నాదర్‌ గుల్‌ 927 

నాదిర్‌ షా 242 

నాన్‌ సేన్‌, [పిజోవ్‌ 740 

నానక్‌, గురు 995, 971 

నానాజాతి నమితి 4 £25, 85, 488, 490, 494, 
794, 878 

నానాసాపాబ్‌ 986 

నార్కే, తెన్‌జింగ్‌ 950 

నార్లీక్‌ కాన్సిల్‌ 787, 742, 888 

నార్తు అట్లాంటిక్‌ డఫ్‌ 878 

నారు "చానెల్‌ 808 

నారు సము దము 726 794, 74l, 762, 782, 
784 

నార్‌ఫక్‌ దీవి 457 

నార్భుండ్‌ 786 

నార్మన్‌ (ఫెంచి 607 

నార్వీజియన్‌ భావ '/ల5 

నార్వీజియనులు 789 

నార్వీజియన్‌ నము[ దము 784 

నా 11, 19, 46, 107, 610, 700, 780, 
189, 786, 787, 758, 822, 877, 878, 
880, 888 

నాల్‌ సరోవరము 966 

నాలుగవ గణ రాజ్యము (ఫాన్స్‌) 769 

నాసర్‌ జమాల్‌ అబ్దుల్‌ 80, 85 

నానర్‌ సరన్సు రికి 

నాసీక్‌ 948, 1007.1009 

నింజా పర్వతములు 211 

నికరాగా§ 11, 508, 516, 518, $40, 6548, 
588, 602-404, 627 

నికరావో ర్‌48 

నికోసియా 4829 488, 485 


ఆన్ముకమణ పట్టిక 1051 
a) 


నికోజార్‌ 1019 

నిక్సన్‌, రిచ్చర్స్‌ 582 

నిజామాబాద్‌ 975 

నిజామీ 642 

నియామీ 155 

నిరంతర (వణాళిక 951 

నిరాయుధీకరణ కమీషన్‌ 18 

నివీ ద్వీవము 476 

నీ గో (జాతి, సంతతి) 70, 128, 219, 422, 
518, 521, 599, 585, 5899, 542, 547, 
550, 558%్క ళ5ర్హ్‌ 555, 560, 568, 576, 
585్క 590, 592, £95, 608, 628, 651, 
659, 665, 660 

నీ గో బానిసలు 81, 5689, 592, 600, 88383, 660 

నీగ్రో భాషలు ళకి1, 600 

నీవ(పెర్‌ నది 884 824, 829 

నీలగిరి 992 

సి (ఫిడెరిక్‌ విల్‌ పాల్మా tas 

నీసి నది 755 

నుకూ అలోఫా 462 

ను కుమా, కామీ 119 

నూరేండ్ల సంగ్రామము 509 

నృపతుంగ 982 

నెగటో (జాతి) 915, 1019 

నెదర్‌లాండ్స్‌ 11, '19, 84, 844, 545, 669, 
681, T7189, 740, 744, 7689, 7౧65, 06, 
849, 850, 865, 871, 927 (చూ; హోలండ్‌ , 
డచ్చి) 

నెదర్‌లాండ్స్‌ యాంటిల్లీన్‌ 544, 740 

నెపోలియన్‌, బోనపా స్ట 80, 525 560, 602, 
681, 699, 786, 7439, 749, 767, 775, 7190, 
819, 821, 880, 858, 660, 865, 872, 881 

నెపోలియన్‌ 111 (లూయీ నెపోలియన్‌ ) 768 

నెల్లూరు 975 

నెల్సన్‌, హోశేపియోా వై కాంట్‌ 819 

న్యెహూ పండితుడు 80 (చూ: జవవార్‌ లాల్‌ 
నెెవూ) 

నేటో (రాజ్యకూటము) శి46, 511, 691, 787, 
786, 884, 850 

న్మేతవతి 902 


నేపానగరు 1006 

నేపాల్‌ 11, 801, 850, 349, 852, 818, 9965, 
927, 949, 950, 969, 1014 

నేపాలీ భావ లిర5్‌1, 880, 1064 

నేపిల్‌ 666-655, 698 

ఇ విన్‌ 574 

నేషనల్‌ కాన్ఫ రెన్స (జమ్మూూ- శాక్ళీర్‌ ) 943 

నైగర్‌ 1], 59, 60, 64, 96, 120, 121, 
150, 155, 158, 182, 2089, 7/6 

నైగర్‌ నది 108 

నై గిరియా 11, 40.41, 94, 96, 120, 121, 150, 
151, 155, 159, 159, 744 

నె నిటాల్‌ 480 

నెనీ 921, 926 

నైరుతి ఆఫికా 20 (చూ: నమీబియా) 

నై రుతి బుతుపవనములు 808, 90 

నెరోవీ 40, 97, 99, 101 

నె లునది 77, 79, 88, 180, 705 

నెన్‌ 764 

నో బెల్‌ , ఆల్‌ (ఫెడ్డా 896 

నోజెల్‌ బహుమానము ౨8, 149, 882, 586, 618, 
702, 708, 728, 788, 740, 746, 757, 762, 
776, 788, 802, 819, 841, 842, 561, 877, 
886, 892, 972 

నోవా స్కోటియా $98 

నోవో గాడ్‌ 829 

నోవాలిన్‌ బోనా 57 

నోనంతింగ్‌ జలపాతము 1011: 

నామియా 469, 477 

నౌరువన్‌ భామ 467 

నౌరూదీవి 467, 468 

న్యాసాలాండ్‌ 128, 199 

న్యూ శెలిడోనియా 469, 477, 478, 776 

న్యూగినీ 451, 479 (చూ : పాపువా-న్య్యూగినీ ) 

న్యూజీలాండ్‌ 11, 20, 874, 444, 451, 455, 48, 
459, 466, 467, 468, 471 476, 477, 481, 
484, 486, 492, 494, 580, 610, 650, 788 

న్యూటన్‌, ఐజక్‌ 819 

నూరి ఢిల్లీ 27, 80, 88, 40, 286, 904, 908, 
921, 965, 966, 967 (చూ: నయీ ఢిల్లీ) 


1 గిక2 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


న్యూఫౌండ్‌ లాండ్‌ $09, 810 

న్యూయార్క్‌ 8, 40, 5711, 574, కళ, 504, 686, 
§89, 614, 620, 748, 744 

న్యూ రెంబర్గ్‌ 715, 721 

న్యూ హౌ్టజె గ్ర్రడిస్‌ 470, 478 

న్యెరే నే, జూలియన్‌ 188 


అద 


ల 


పంజాబ్‌ 860, 901, 905, 911, 914, 917, 918, 
998, 980, 940, 943, 945, 954, 964, 995, 

పంజావీ భ్యా 98, 856, 898, 916, 917, 9%, 
1015, 1022 

పంజానది 902 

పగడపు దివులమాల 4650 

వగో పగో 491 

పచ్‌మర్హి 1006 

పచ్చ సము[దము 297 

పటోయిస్‌ 681 

పశానులు (జాతి) 240, 856 

పశానుకోట 909 

పడమర కనుమలు 900 

పణజీ 1021 

పచ్మానది 901 

పనామా 11, 516, 846, 848, $88, 620, 627 

పనామా కాలువ $446 

పనామా కాలువ పాంతము 588 

పనామా భూనంది 546, 588 

పనామా సింధుశాఖ $5 47 

పనామా సీటీ 846, 547 

పపీతే 486 

పరమారిబో 668, 669 

పరా(క్రమచాహు 1 421 

పరాన్వే 11, 611, 612, 641, 642-644, 6538, 
658 

పరాగ్వే నద 641 

పరాదీప్‌ 926 

పరానా నది 614, 641 

వర్గిదో శిఖరము 868 

పర్భానీ 1007. 1009 


వలమావ్‌ 1001 

పల్ల వులు 932 

పవిత్ర రోమక సా(మాజ్యము 681, 716, 742, 
754, 766, 790, 872 

వళ్చిమ ఆ ఫీ కా 89, 90, 91, 109, 115, 227, 581 

పళ్చిమ ఆసియా 6&2, 824, 882, 405, 427, 704, 
761, 768, 779, 988, 948 

పక్సిమ జర్మనీ 96, 84, 88, 40, 844, 874, 512, 
679, 708, 710, 711 T7183, 717, 124, 741. 
744, 755, 7156, 778, 782, 818, 848, 854, 
869, 927 (చూ : జర్మనీ) 


'పళ్చిమ ఫసిఫిక్‌ |పాంతము లి0 


పశ్చిమ బెంగాల్‌ 849, 867, 901, 911, 914, 
917, 919, 924, 940, 944, 954, 964, 976, 
992, 997, 998, 1014, 

పశ్చిమ బెర్లిన్‌ 717, 718 

పశ్చిమ యూరప్‌ 16, 489, 440, 678, 717, 
719, 721, 788, 789, 152, 115, 7119, 188, 
848, 869, 999 

పక్సిమ సామోవ్‌ (సామో ఇసినిఫో) 465, 498 

వక్చిమార్ద గోళము 6567, 587, 614, 622, 686, 748 

పసిఫిక్‌ మహో నము_దము (సాగరము) 805, 8319, 
§21, 861, 884, 449, 459, 461, 464, 469, 
477, 481, 482, 486, 488, 498, 496, 801, 
505, 506, 516, 526, $41, 848, 561, 568, 
570, 588, 609, 610, 611, 627, 684, 686, 
645, 819, 825, 869, 

పహాల్‌ నాగ్‌ 990 

పవోరి 916, 988 

వవ్లావీ రాజవంశము 274 

పహ్హావులు 981 

పాండ్యులు 982 

పాంపీ 688 

పాక్టా జలసంధి 418, 417, 898 

పాకిసాన్‌ 11, 14, 18, 19, 88, 49, 41, 48, 239, 
948, 269, 2176, 281, 288, 851, 854, 855, 
857-859, 861, 868, 872, 888, 8958, 422, 
425, 511, 585, 180, 744, 819, 884, 898, 
924, 927, 929, 987, 988, 949, 950, 989, 
988 


అను క్రమణ పట్టిక 1058 


పాకి సానీలు (జాతి, సంతతి) 411, 508, 886, 576 

పాటియాల 995, 996 

పాట్నా 904, 906, 945, 966, 999, 1001 

పాన్‌ అమెరికన్‌ కన్‌ వెన్న్‌న్‌ 47 

పానివట్టు యుద్దము, మూడవ శి 

పాపియా మెంతో భావ. ర్‌శీర్‌ 

పాపువా 479 

పాపువా-న్యూగినీ 11, 478, 479 

పామీర్‌ -ఆలే పర్వతములు రి2ికి 

పాయింటీ-ఎ-పి| లే రబ్‌ 

పాయింటీ- జే గేలట్స్స్‌ 198 

పార శీకభావమ (పారసీ) 181, 280, 265, 271, 278 

పారసీక సా మాజ్యము 79, 241: 2718, 05 

పారసీక సింధుశాఖ 78, 104, 268, 271, 289. 
877, 422, 488, 489 

పారసీకులు 258, 265, 281, 402, 422, 488, 
705 

పారి[శామిక విస నము 810, 951 

పారిస్‌ 40, 49, 60, 92, 286, 486, 762, 
766, 7168, 771, 774, 775, 849, 858 

పారిస్‌ ఒడ౦బడిక 790 

పారిస్‌కన్‌ వెన్‌ షన్‌ 46 

పార్నెల్‌ చార్జెస్‌, స్ట నార్డ్‌ 697 

పాల్‌, నెయింట్‌ 790 

పాల్‌ VI 858 

పాలస్తీనా లిక, 80, 2518, 407, 408 429 

పాలస్తీనా 694 

పాళీ భావ 888, 402, 417 

పాళ్చర్‌ , లూయీ 176 

పాసీఘాట్‌ 1020 

పాస్తర్‌ నాక్‌. బోరిన్‌ లియోనీ డోవిచ్‌ 841 

పింటో, లూయీ ఇ గ్నేషియా దక్‌ 

పికెట్‌ 926 

పిగ్మీలు 75, 118, 129 

పిచ్చింగ్లీ స్‌ 75 

పిజరో, [ఫాన్సిప్‌ కో 869 

పిట్‌ కరన్‌ దివి 492 

ఫియర్‌నన్‌, లెస్ట్రర్‌ బౌల్స్‌ 514 

పిరమిడులు 79, 85 


పిరనీజ్‌ పర్వతములు 678, 768, 764, 778, 862 

రే, ఫాదర్‌ డొమినిక్‌ 788 

పిలానీ 1018 

వీకింగ్‌ నగరము 14, 188, 293, 294, 801, 
802, 806, 808, 8314, 817, 394 

పీటర్‌ రాజు 529 

పీటర్‌ ద్వీపము 740 

పీటర్‌ వెన్నీలు రిక్‌? 

పుదుచ్చేరి 918, 915, 919, 940, 942, 948, 
964, 965, 1024, 1025 

పునరుజ్లీ వనోద్యమము 767 


రల 


పూనా 915, 922, 966, 1008, 1009 

పూరి 981 

పూసాన్‌ 29" 

పృథ్వీనా రాయణ షూ కిర్‌లి 

పృథ్వీరాజ్‌ 994 

పెంచా 180 

పెజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టి 948 

వెళున్‌, మార్షల్‌ 766 

విటార్క్‌ 694 

"పె కేన్‌, స్టూే 28 

వెడో 11 660, 668 

చెడో డి వల్‌ దీవియా 640 

వెడో-డొమింగో మురిల్లో 656 

వెన్నా నది 901 

'వెన్న్నైన్‌ కొండలు 805 

వెరల్‌ నది 804, 805 

'వెరల్‌ వొర్చర్‌ 5, 580 

"వెరాన్‌, ఇజబెల్‌ 618 

పెరాన్‌, జువాన్‌ డొమింగో 6 14 

సేరిక్టీస్‌ 108 

-విరియార్‌ 986 

చిరూ 11, 19, 41, 829, 618, 621, 69), 
685, 688, 645, 647, 658, 685, 659, 669 

సెరీ, సేనాని 825 

సె 


ద్‌కోవ్‌, అలెక్సీ మాక్సిమోవిచ్‌ 041 


1054 [పపంచ రాజ్య సర్వస్వము 
“ఐపుూవర్‌ 860, 861 


-వినలోజి, జోవోన్‌ హెన్‌రిఖ్‌ 677 


శి fio 


పోంగ్యాంగ్‌ 992.294, 296 
(ప్రదేశ తామ్‌ 986 (చూ: తాయిలాండ్‌ ) 


"పేరో (ఫారో) 79 (పపంచ ఆరోగ్య వ్యవస్థ 2, 80, 81, 794 
పొలినీసీయన్‌ ' జూతి 460, 484, 467, 483, 492, (పపంచ ఆహార వ్యఒసాయ వ్యవస్థ 2, 916 
640 (ప్రపంచ చ్యా్యాంక్‌ §9_48, 655 


పో నది 686, 692, 870 
పోప్‌ 690, 856, 857 


[పపంచ యుద్ద ము (నం|గామము), ద్వితీయ 2, 2౦, 
వ, 88, 96, 170, 286, 822, 890, 407, 
సోయింశే నయిశే 92 412, 429, 444, 579, 887, 614, 655, 677, 
పోర్‌ బందర్‌ 968 682, 690 691, 706, 707, 710, 717, 750, 
పోర్చుగల్‌ 11, 46, 102, 112, 625, G59, 754, 760, 769, 769, 772, 776, 784, 811, 
747, 749, 562 814, 818, 881, 884, 885, 899, 844, 860, 
పోర్పుగీజు భావ 57, 102, 181, 148, 165, 866, 878, 889, 987 
214, 659, 740 (పపంచ యుద్ధము (నం|గామము) [వథమ 20,98, 


పోర్పు గీజువారు (జాతీ, నంతతి) 102, 114, 117, 
128, 182, l41l, 110, 226, 2892, 251, 
281, 811, 812, 825, 378, 894, 418, 
428, 459, 595, 688, 660, 750, 764, 
174, 620, 821, 985 

పోర్చుగీజు సా[మాజ్యము 111, 214, 660, 149 

పోర్ట్‌ ఆఫ్‌ (పిన్స్‌ 599, 600 

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ ర్‌కీ4 585 

పోర్ట్‌ ఎలిజజెక్‌ 144 

పోర్ట్‌ బ్లయర్‌ 947, 1019 

పోర్ట్‌ మార్స్‌వీ 478, 479 

పోర్ట్‌ లూయీ 178, 180, 181 

పోర్ట్‌ సయ్యద్‌ 78 

పోర్ట్‌ నుడాన్‌ 220 

పోర్ట్‌ వోర్‌ కోర్టు 159 

పోర్టో నోవో 149, 150, 152 

పోరో పాటా $89 

పోర్ట్‌ రికో £79, 587, 489, 590,592, 595 

పోర్టో సాంటో 747 

పోలోన్నారువ 418 

పోలండ్‌ 12, 46, 708, 717, 722-724 752, 
753-766, 822, 080, 881, 884, 887, 881, 
888, 

పోలిష్‌ భావ 26కి 

పోలులు 89 

పూరీ, వుల్ఫొగాంగ్‌ 6 


407, 429, 51719, 6852, 690, 1788, 754, 
768, 719, 785, 790, 798, 811, 814, 880, 
878, 889 

(వవంచ వాతావరణ శా(న్త్రవ్యవస్థ 2, §2 

(పభాన్‌ వట్ట ణ్‌ 966 

వయ్యా 101 

(పషీయా 681, 754, 7987, 880, 858 

పా 116 

(పాకృత భావ 981 

_పాచ్య ఆసియా $08, 4896 

[ప్రాచ్య మధ్యధరా (పాంతము 80 

ప్రాచ్య రోమక సామాజ్యము 438, 677, 790, 
797 

పిన్స్‌ ఎడ్వర్డ్‌ దీవి 598, 611 

(విన్సిపీ ద్వీపము 218 

పియోతీ 1021 

_వెటోరియా 142, 143 

(పేగ్‌ 298, 521, 710, ౧22, 7283, T7271, 

ప్లాబో నెరూడా 640 

ప్లాసీ యుద్దము 985 

వ్రటో 708 


ఇం 


షు 
ఫక్తూన్‌ లు 240 
ఫణమ్‌ పెణ్‌ 204-286, 288, 402 
ఫతీమా 79 
ఫతేపూర్‌ సీ్యకీ 980 


అను[కమణ పట్టిక 1056 


ఫమగుసా 499 

ఫర కా 950 

ఫర్మగుడి 1021 

ఫవుద్‌, అవామ్మద్‌ £0 

ఫాంగ్‌ జాతి 118 

ఫాంటి తగ్గ 116 

ఫాక్‌లాండ్‌ దీవులు 649, 661 

ఫార్‌ స్టర్‌, ఇసాక్‌ 2కి 

ఫాలెన్స్‌, లీ డీ 697 

ఫారో దీవులు 7128, 729, 781, 788 

ఫాల్కూన్‌ దీవి 464 

ఫిక్‌ "బల్‌ జెర్స్‌ శిఖరము 709 

ఫిజియన్లు 488, 494 

ఫిజీ 19, 455, 460, 465, 464, 477, 478, 480, 
482, 483, 4£5, 494, 610, 927 

ఫిడియస్‌ 705 

ఫిన్‌ సెన్‌, నీల్స్‌నై జెర్ల్‌ 702, 788 

ఫిన్‌లాండ్‌ 12, 784, 785, 787, 755, 760, 
822, 880, 881, 877, 888 

ఫిన్‌లాండ్‌ సింధుశాఖ "48 

ఫి (ఫొ) నీషియనులు 104, 186, 189, 281, 688, 
748, 864 

(ఫిన్నిమ్‌ భావ 765 

ఫిన్నులు 879 

ఫిన్నో-ఉ(గియన్‌ భాషలు 785, 527, 887 

ఫిబెజర్‌ , జోవోనెస్‌ ఎ జి. 788 

ఫిరోజాబాద్‌ 979 

ఫీర్తాసీ 279 

ఫిలజెల్బయా 25, 575 

ఖలడెల్సియా (పకటన బిర్ర 

ఫిలిప్‌ 708 

ఫిలిప్పినోలు 462, 576 

ఫిలిప్పీన్స్‌ 12, 28, 88,41, 261, 861, 879, 587, 
864, 928, 927 

ఫూజీ పర్యతము లి20 

ఫూటాజల్లాన్‌ పర్వతములు 108 

ఫెర్నాండెజ్‌, జాన్‌ 686, 640 

ఫెర్నాండో పూ 74-76 

ఫెర్ఫీ, వన్‌ రికో 94 


ట్ట 


ఖు 


ఫెడ్‌, జోనీ ఫిగరస్‌ క్రలి0 

ఫెల్డ్‌ బర్గ్‌ శిఖరము 714 

"ఫేం డే, మెశల్‌ 519 

ఫోన్లో చలి 20కి 

ఫోర్ట్‌ ఆర్‌ చం జాల్ట్‌ 120 

ఫోర్ట్‌ డ్‌ ఫాన్స్‌ 560 

ఫోర్ట్‌ లామీ 119-121 

ఫోర్డ్‌ ఫౌంజేవన్‌ 6 

[ఫండ్లీ అయిలాండ్‌్స్‌ 465 

[ఫాంక్‌ తన 61, 766, 783, 755, 797, 872 

[ఫాంక్‌ ఫర్డ్‌ §57, 715 

| ఫాంకో, (ఫాన్‌ సిస్కో 568, 646 

[ఫాన్‌ క్లిన్‌, బెంజమిన్‌ 5% 

[ఫాన్స్‌ 12, 17, 19, 20, 84, 5, 98, 40, 45, 
46, 61, 69, 66, 89, 104, 105, 109, 121, 
196, 170, 189, 189, 194, 224, 275, 279, 
994, 429, 410, 486, 487, 512, 525, 560, 
561, £98, 610, 614, 65౯1, 652, 660, 
673-675, 682, 685, 686, 688-690, 704, 
705, 710, 718, 716,786, 748, 744, 762, 
766, 767, 768, 769, 771, 776, 88, 192-_ 
195, 808-511, 880, 848, 849, 851, 
861i, 862, 865, 869, 927 

(ఫాన్స్‌ (ఫెంచ్చి దేశపు నము[దోత్తర [పాంతము 
776 

(ఫ్రాయిడ్‌, సిగ్భండ్‌ 685 

(ఫీజియన్‌ భావ 742 

ఫ్రబాన్‌ 215, 217, 

(ఫీపోర్ట్‌ 550 

(ఫూనెజి 826 

_ఫెంచి అకాడమీ 775 

( ఫెంచి కమ్యూనిటీ 98, 114, 226, 486, 487, 
776, 

_ఫెంచివారు (జాతి, సంతతి) 4, 120, 141, 151, 
156, 178, 193, 408, 407, 470. 4176, 478, 
504, 508, 625, 560, , 578, 599, 600, 
659, 668, T17, T19, 775, 798, 856, 
871, 985 

_ఫించి విష్ణ వము 560, 680, 716, 787. 872 


1056 (పపంచ రాజ్య సర్వస్వము 


(ఫెంచి నా[మాజ్యము 776 

(ఫైడరిక్‌ 1 (జర్మనీ) 716 

(ఫెడ రిక్‌ Vv (స్పెయిన్‌) 865 

ఫ్లాండర్స్స్‌ 786 

ఫ్లారెన్స్‌ 687, 689, 698, 

'ఫైమింగ్‌ , అలెగ్జాండర్‌ 819 

ఫిమివ్‌ భాష 764 

ఇెంచికాంగో 114 

(ఖించి గయానా 651, 668, 669, 776 

(ఫెంచి గినీ 109 

(ఫెంచి పొలినీసియా 488, 771, 776 

[ఫెంచి [వభుత్వము 187, 487, 525, 560, 598, 
652, 675, 

(ఫెంచి భామ: 60, 62, 65, 68, 718, 78, 89, 
91,92, 97, 121, 186, 188, 189, 142, 
156, 157, 162, 164, 164, 195, 2289, 226, 
249, 268, 285, 288, 849, 409, 481, 486, 
470, 477, 486, 500, 545, 500, 598, 
600, 651, 759, 688, 7104, T7142, 764, 
785, 787, 798, 849, 871, 876, 887, 1028 

ఫ్లోరిడా 520, 550, 571, 778, 875 


భు 


బంకించంద ఛటర్జీ 896 

బంగ్‌ వేలూ 127 

ఐంగాళాఖాతము 857, 887, 871, 898, 902, 929 

బంగీ నగరం 292.9224 

బంగ్లా దేశ్‌ 1%, 14, 883, 84, 40, 851, 857, 859, 
867, 871, 898, 901, 927, 949, 950, 969 

బంటూ భాషలు 128, 181 

బంటూ జాతి 148, 162, 208, 229 

బండారు నాయకే, సాలమన్‌ వెస్ట్‌ రిడ్జ్‌ వే డయజ్‌ 421 

బండారు నాయకే, సిరిమావో 419 

బండోరా 1021 

బందా, హేస్టింగ్స్‌ 174 

బందీపూర్‌ 984 

బకింగ్‌ హామ్‌ 926 

బదరీనాథ్‌ 900 

బఐఫన్‌, తామే డి 775 


బమాకో నగరం 181 

బయ[ఫా 160 

బర్‌ ద్వాన్‌ 997, 999 

బర్‌నెంట్‌, [ఫాంక్‌ మెక్‌ ఫర్‌ లేన్‌ 458 

బరంపూర్‌ (ఒరిస్సా) 981 

బరన్‌ పూర్‌ (పశ్చిమ బెంగాల్‌ ) 999 

బజరన్‌ హామ్‌ 698 

బరానీ, రాబర్ట్‌ 885 

బరియోన్‌, జుస్టో రుఫీనో 529 

బరోచీ లాండ్‌ 127 

బరోడా 988 

బరౌనీ 1001 

బర్గండియనులు 872 

బర్గరులు 417 

జర్లెస్‌ నగరం 868 

బర్భర జాతి 65, 66, 204 

బర్భర భాష 75, 186 

బర్మా 12, 801, 809, 886, 840, 867, 870, 
871, 878 875, 819, 924, 927, 988, 

బర్మింగ్‌ హామ్‌ 807, 816 

బర్మీయ భాష 872, 876, 411 

బర్హన్‌ పూర్‌ 1005 

బలి ద్వీపము 247, 249, 261, 265 

బల్గేరియా 12, 19, 8948, 708, ౧05, 7/7౧ 
779, 795, 798, 884, 842 

బల్లేరియన్‌ భాష 775 

ఐల్లేరియనులు 676, 877, 778 

బక్టారి 988 

బ శేరియన్‌ ఆల్ఫ్సొ 714 

బషి_రులు 827 

బసూతో తెగ 208, 209 

బస్తి డెన్‌, రో|డిగో డి 5468 

బసా 266 

బహమనీ పాలకులు 984 

బహదూర్‌ షా 986 

బహరీన్‌ 12, 276, 877, 878, 422 

బహామా దీవులు 12, $50 

జాంగ్‌ కాక్‌ 27, 296, 886, 402 (చూ: బ్యాంగ్‌ కొక్‌ ) 


అను క్రమణ పట్టిక 1057 


బాంటింగ్‌, ఫెడగిక్‌ గాంట్‌ 514 
బాంబే 286 (చూ; బొంబాయి) 
బాంబే హె 956 

బాకూ నగరము 526, 828 

బాగ్‌ మతి 901 

బాగ్గాద్‌ 187, 268, 265, 710 
బాటా 7ర్‌ 

దాత్‌ హర్‌ న్స్‌ 105, 106 

బాదామీ 954 

బోన్‌ నగరం ( అల్జీరియా) 66 
బాన్‌ (పళ్చిమ జర్మనీ) 718, 715 
బాస్సా సరోవరం 1009 

బాబర్‌, జహీరుద్దీన్‌ 245 
బొామియాన్‌ 245 

బాయిల్‌, రాబర్స్‌ 698 

బార్బడోస్‌ 12, 582, 552, 592, 595 
బార్సిలోనా 864 

బాలగంగాధర తిలక్‌ 972 
బాల్క_న్‌ ద్వీపకల్పము 675, 7102, T7177 
బాల్క_న్‌ పర్వతము 777, 778 
బాల్క_న్‌ యుద్ధములు 798, 844 


బాల్లిక్‌ సము'దము 708, 709, 718, 728, 752, 


828, 280, 885, 877, 881 
బాల్టీ భాష 988 
బాలో, వాస్కో వాస్కో నూనెజ్‌ డి 069 
బావోడాయ్‌ 412 
దాన్క్‌భాష 64, 868 
బాన్క్హ్‌లు 868 
బాస్సరస్‌ జఇలస3ధి 845 
బాస్పేటెరే 524, 585 
బికనీర్‌ 1012, 1018 
బిజాపూర్‌ 908, 984 
విజెరా 186 
బితా 1027 
బియాన్‌ 901 
బిలానపూర్‌ (మధ్య పడేశ్‌) 1004, 1005 
బిలాసహూర్‌ (పామాచల పదేశ్‌) 1017 
విలిసి 826, 889 
బిల్లసుర్గము 927 


Er) 


బివీ 95 

బిస్కే ఆభాతము 680 

బిస్మార్క్‌, లియొపాల్త్‌ ఫాన్‌ 716, 717, 722 

బిస్పావ్‌ [1 

బిహ్‌జాద్‌ 279 

బీతోవెన్‌, లడ్విగ్‌ ఫాన్‌ 6585, 721 

వీర్‌ నేర్త్‌ , ఆగస్టీ 788 

వీరా 57, 178, 185 

బీరూట్‌ 404, 406, 408, 409, 710 

బీహార్‌ 849, 901, 911, 914, 919, 924, 
940, 941, 954, 964, 976, 998, 999, 
1000, 1001 

బీహార్‌ షరీఫ్‌ 1001 

బీహారీ 916 

బుందేలీ 916 

బుకా(ఖా) రెస్ట్‌ 298, 710, 842, 8438 

బుజుంబురా 161-168 

బుడా పెస్టు 298, 886, 887 

బుద్ధదేవుడు తీరిక్‌, 981 (చూ: గౌతమబుద్ధుడు, సిద్దార్థ) 

బుద్ధకాసన వ్యవస్థ 872 

బురుండీ 12, 122, 180, 182, 161, 195, 785 

బుర్హి గండకీ 901 

బులవాయో 165, 199, 202 

బువోకీ 69 

బుష్‌ మెన్‌ 144 

బృంచావన్‌ 980 

బెంగాల్‌ 881 (చూ: పళ్చిమ బెంగాల్‌ ) 

బెంగాలీ 868, 870, 916, 917, 972, 960, 
998, 997, 999, 1002, 1019 

బెంగుళూరు 915, 921, 924, 944, 948, 965, 
982.984 


: బెంగ్వేలా 57 


బెంతీ 109 

బెక్‌సీ, జార్జి షాన్‌ 892 
జెచూనాలాండ్‌ 166 - 

జెన్‌ఘాజీ 208, 204, 205, 207 
బెన్‌ జాన్‌, సీజర్‌ 2కి 

బెనిన్‌, ఎడ్వర్డ్‌ 725, 728 

బెన్‌ బెల్జా 66 


1058 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


చెన్‌ లెక్స్‌ రాజ్యములు ౧50, 651 

బెరైలీ 979 

జెర్ట్‌ సన్‌ 776 

బెర్తాకిన్‌ స్కీ, ఫాస్‌ సత్నిర్‌ 6885 

బెర్నార్డ్‌ షా, జార్జి 698, 819 

బెర్నార్లో ఓ హిగ్గిన్స్‌ 688 

బెర్నాలీ, జోహాన్‌ గి77 

బెర్నీ 49, 50, 869, 871, 876 

బెర్ముడెజ్‌, జాన్‌ ర్‌ర్‌ 

బెర్మూడా 584, 551, 555 

బెర్జిన్‌ నగరము 708, 710, 718, 715, 721 
(చూ: తూర్పు బెర్లిన్‌, పళ్చిమ బెర్లిన్‌) 

బెర్జిన్‌ కాం[గెన్‌ కర, 114 

బెర్లిన్‌ కాన్‌ ఫరెన్స్‌ 124 

బెల్‌, అలెగ్గాండరు (గాహమ్‌ 587, 921 

బెల్‌ [గేడ్‌ 710, 795, 796, 802 

బెల్‌ ఫాస్‌ 817 

బెలిజే సిటీ 55 

బెలూచిస్థాన్‌ 281, 857, 980 

బెల్గాం 988 

బెల్జియం 19, 19, 20, 84, 46, 107, 128, 
162, 196, 844, 711, 718, 141, 748, 
144, 762, 768, 766, 789, 785, 848 
850, 927 

బెల్జియన్‌ కాంగో 785 

బెస్సరేబియా 880, 844 

బేజర్‌, | ఫిడరిక్‌ 788 

బేత్వా 901 

బేరింగ్‌ జలసంధి 568 

బేరింగ్‌ | పాంతము 509 

బేరింగ్‌ సము దము 5, 829 

'జేసెల్‌ 871 

బైజాంటెయిన్‌ సా[మాజ్యము 905, "05 

బైరికి 459 

బైలో రషియనులు 826 

బైలోరషియా 12, 826, 880, 884 

బొంబాయి 890, 904, 906, 918, 915, 921 
922, 925.927, 945, 947, 948, 965-_ 
967, 992, 1007, 1008, 1009 


కి 


బొండిలా 1020 

టొకారో ఏ42, 1001 

బొగాండా, బరెలోమీ 225 

టొగోటా 40, 627, 629, 681 

టొరిల్హా- 1009 

టొలీవర్‌ , పికో 664 

బొలీవర్‌ , సెమన్‌ 647, 655, 667, 688 

బొలీవియా 12 829, 611, 612, 685, 698, 
641.648, 645, 658, 659, 685 

బొహీమియా 85, 728, 681 

బోచ్వానా 19, 126, 129, 142, 152, 164 197, 
210, 2896 

బోత్నియా సింధికాఖ 17568, 877-879 

బోధగయ 1001 

టోన్‌ 66, 715 

బోబోడవలస్సో 60, 61 

టోమో 128 

బోయర్లు 166, 209 

బోయినీ, ఫెలిక్స్‌ హౌఖవెత్‌ 91 

బోర్‌, నీల్‌ హెచ్‌, డి, 788 

బోర్డే, జూలిన్‌ "78 

బోర్లుబా, హవీబ్‌ 187 

టో విస్టా దీవి 102 

బోస్టన్‌ 586 

బెెగ్యియా 121 

బౌధాయన 97౦0 

బ్యాంగ్‌ కాక్‌ 8568-940, 842 (చూ బాంగ్‌ కాక్‌) 

బ్యూనో_ఆయిర్స్‌ 611, 618, 614 

'అజిల్‌ 12 19, 45, 46, 921, 611, 616, 
628.62", 627, 629, 681, 641.848, 645, 
658, 657, 658, 660, 669, 668, 749 

(బెజ్జివిల్తి 50, 91-98 

ge 

(బసీలియా 657, 658 

[బహ్మపు తానది 900, 926, 1020 

(బస్సెల్స్‌ 162, 782, 788, 786, 787 

[బస్పెల్‌) ఒడంబడిక 744 

(కాటిస్తావా 728 

(బాడ్‌ మన్‌, డోనాల్స్‌ 455 


అను కమణ పట్టిక 


(బాన్‌ ష్‌టీన్‌ , లెవ్‌ డేవిడోవిచ్‌ 841 

(వొమ్స్‌, యోహనెన్‌ 685, 722 

[దావా దీవి 102 

(బాహీ, టెకో 798 

బాహ్మిలిపి 917, 980 

బాహ్వీ 871, 858 

[బిటన్‌ 5, 20, 87, 120, 189, 202, 242, £59, 
294, 872, 874, 484, 440, 452, 457, 468, 
478, 477, 481, 497, 510, 512, 582, 578, 
694, 692, 705, 768, 891, 950 (చూ: 
ఇంగ్లండ్‌, గేట్‌ బిటన్‌, యునై టెడ్‌ కింగ్‌డమ్‌) 

(బిటానీ 764 

(బిటిష్‌ (ప్రజ ౨, సంతతి) 4, 1£0, 141, 812, 
లిక్‌, 878, 488, 486, 444, 451, 478, 
$87, 504, 508, 515, 526, 581, 584, 
ధ్‌లి7, 551, 558, 5్‌రీరి, 595, 650, 669, 
700, 710, T17, 786, 821, 865, 895, 
917, 925, 986, 951 

(టిటిష్‌ కామన్‌ వెల్లు 81] 

(బిటిష్‌ కొలంబియా 506 

బిటిష్‌ గయానా 6585 

(బిటిష్‌ దీవులు 689 

[బిటిష వభుత్యము 200, 251, 290, 291, 852, 
878, 881, 890, 894, 8౪5, 400, 429, 
444, 456, 459, 460, 476, 480, 497, 515, 
554, 586, £589, 556, 598, 595, 897, 611, 
688, 650, 790, 791, 821 

(బిటిష్‌ వర్షిన్‌ దీవులు 692, 598, 594, 

బ్రిటిష్‌ సామాజ్యము 106, 146, 418, 807 

_బిటిష్‌ హొండూరాన్‌ 525, 557, 561, 

బిడ్డిటౌను కరి 

(బిస్టల్‌ 807 

(బిజ్‌ మోర్స్‌, సామ్యూల్‌ ఫీన్‌లీ 5817 

(బూనీ 890 

(బెట్టన్‌ భాష 764 

టెట్టీన్‌ వుడ్స్‌ వ, 89 

(బెమెన్‌ 714 

|బోజ్‌, జోసిప్‌ 798, £02 (చూ: టిటో) 

బ్లాంక్‌ శిఖరము 76కి 


బ్రాన్‌ కెర్‌ 185 

బ్దూటూత్‌,హౌరాక్స్‌ 790 

బ్లూమ్‌ఫీల్డ్‌ 142, 149 

భగల్‌ పూర్‌ 1000, 1001 

భటిండా 996 

భ దతాసంఘము (ఐ. రాస.) శ, 6, 15, 16, 17, 
18, 21, 23, 24, 274, 818, 948 

భ దావతి 9693 

భరతిపూండ్డ 902 

భరతపూర్‌ 101కి 

భారత ఉపఖండము ల5, 867, 927, 929, 9838, 
985, 945, 

భారత కమ్యూనిస్ట్‌ పార్టీ 942, 948 

భారత క మ్యూనిన్ట్‌ పార్టి (మార్‌ కిస్‌ ) 948 

భారత జాతీయ కాం! గెన్‌ 986, 942, 9498 

భారత దేశము 28, 86, 48, 45, 46, 51, 538, 
58, 67, 85, 89, 126, 181, 186, 192, 
210, £41, 250, 278, 2716, 298, 801, 812, 
815, 829, 885, 889, 249, 851, 852, 854, 
855 కీళరి, 859, 867.369, 878, 877, 879, 
918, 889, 898, 895, 401, 415,. 416, 
429, 480, 485, 486, 451, 45/7, 467, 469, 
4892, 484, 491, 496, 50 , 509, 511, 580, 
585, 550, 555, 580, 599, 602, 618, 
659, 640, 694, 705, 180, 742, 744, 749, 
750, 7562, 776, 77171, 798, 822, 625, 
892, 855, 862, 882, 898, 895, 896. 
898, 908-905, 907-918, 916, 918, 922. 
927, 929, 980, 9832, 9834, 985, 987f- 
989, 948 950, 969, 964, 968, 909, 972 
990, 992, 998 

భారత |పభుత్యము 881, 922, 925, 946, 949, 
962, 1001 

భారతీయ ఫౌరస్వత్వము ర్రిఫ్‌రి 

భారతీయ భాషలు 4889, 6598 

భారతీయ లోకదక్‌ 948 

భారతీయ స్వాతం[త్య (పథమ సంగామము 956 

భారతీయులు (సంతతి) 70, 99, 149, 146, 169, 
178, 179, 19?, 864, 894, 411, 412, 
418, 422, 425, 478, 498, 484, 586, 


1059 


1060 (ప్రపంచ రాజ్య సర్వస్వము 


558, 578, 595, 682, 698, 668, 669, 
916, 988 

భారతీయులు, [పసిద్ధ 969 

భావనగర్‌ 987, 988 

భాషా ఇండోనీసియా 248, 249, 254 

భాస్క రాబార్యుడు 988, 970 

లిలాయనగర్‌ 1005, 1006 

భివానీ 1015 

భుట్టో, జుల్‌ ఫికర్‌ ఆలీ 850 

భువనేశ్వర్‌ 980, 901 

భూటాన్‌ 12, 801, 879, 881, 882, 898, 949, 
960. 1014 

భోజపురీ 916 

భోజుడు 981, 970 

భోన్‌సా 1020 

భోపాల్‌ 1008, 1006 


మ 


మంగకూట 842 

మంగళూరు 926, 988 

మంగోలాయిడ్‌ తెగ 915 

మంగోల్‌ జాతి (|వజలు) 240, 885, 489, 754, 
829, 844 


మంగోలియా 12, 19, 801, 805, 809, 911, 
8589, 888, 822 

మంచ్‌ , ఎడ్వర్డ్‌ 740 

మంచూరియా 4, 292, 808, 811 

మండీ 1017 

మండోని 926 

మందసార్‌ 1006 

మశకారియోస్‌ 484 

మళానో గ12 

మకుటపు వలన 117, 899, 418, 821, 

మక్కా 489, 442, 998 

మగధ సా_మాజ్యము 930 

మగ నేనే, రామోన్‌ 8685, $67 

మజ ర్టానది 185 

మటాడి 128 

మట్ట న్‌చేరి 986 


మడగాన్క్లరు దీవి 108 (చూ: మల గాసీ) 

మణిపూర్‌ 911, 914, 919, 924, 940, 944, 
954, 955, 964, 1002 

మణిపూరి 9989, 1002 

మతయుద్దములు 407 

మథుర 979, 980 

మదినత్‌ ఆమ్‌-షపాూబ్‌ 888, 899 

మదీనా 489, 442 

మదీరా 747 

మదుర (ద్వీవం) 249, 258 

మ దాన్‌ (ను) 902.904, 906%, 915, 921, 
992, 926, 927, 982, 945, 985, 987, 
990, 992 

మధుర 991, 992 

మధ్య అమరికా 208, 216, 528, 529, 540, 
547, 602, 605, 788 

మధ్య ఆ(ఫికా 119, 121, 122, 195, 

మధ్య ఆనీయా 625, 828.830 

మధ్య ఆనీయా మైనర్‌ ల84ఏ 

మధ్యధరా జాతులు 789 

మధ్యధరా (వాంతము 789, 808, 

మధ్యధ రా నము|దము 64, 77, 185, 187, 208, 
405, 42/7, 422, 685, 687, 708, 762, 
788, 862, 884 

మధ్యవ్రదేళ్‌ 911, 914, 919, 924, 940, 945, 
954, 964, 976, 998, 1009, 1006 

మధ్య పాచ్య ఒడంబడిక 275, 276 

మధ్య (పాచ్యు కూటమి 847 

మధ్య _పాచ్యము 697 

మధ్య |పాచ్యరతణ వ్యవస్థ 814 

మధ్య యూరపు 679, 777, 886 

మనాగువా 540, 542 

మనా 924, 1018 

మనిలా 80, 480 

మన్నార్‌, సింధుశాఖ 890 

మ నోవియా 210, 212, 219 

మనో సిద్ధాంతము 579 

మ యొశ్సేదీవి 103, 104 

మయ్యయోదీవి 102 

మయోరి (జాతి, భా) 478, 474 


అను[క్రమణ పట్టిక 1061 


మర్‌ మన్‌స్క్‌ 825, 887 

మరాఠి 916, 917, 1008, 1007, 1021, 1029 

మురియానా దీవులు 489 

మరొల్‌ 1021 

మల క్కా 246, 889 

మల క్యా. జలసంధి 9589, 887 

మలగానీ 12, 108, 168, 181, 182, 776 

మలబార్‌ 805 

మలయా 14, 424, 9832, 971 

మలయాళము 426, 9.6, 917, 982, 984, 990, 
1024, 1627 

మల యో-పొలినీసియన్‌ జాతి (భామ) 822, 488 

మలావీ 12, 126, 180, 172, 174, 185, 199 

మలేభావమ 248, 868. 892, 8983, 425, 426 

మలేసియా? 12, 88, 41, 252, 807, 886, 886, 
§57, 511, 818, 927 

మపో మే 209 

మసేరూ 207 

మన్క_ట్‌ 280, 281 

మస్క్క్వానది 8289 

మస్సావా 71 

మస్సానుమెట్స్‌ 5/6 

మహమ్మద్‌ ఆలీ 80 

మవామ్మద్‌ ఇ్మదిన్‌ ఆల్‌ మవాదీ 205 

మవామ్మద్‌ ఇబ్న్‌ సౌద్‌ 440 

మహామ్మద్‌ ఘోరీ 184 

మవామ్మద్‌ (పవ క్త 489, 442, 9838 

మవోనది 901, 980 

మహాపద్మ నందుడు 929 

మవోబరి పురము 99౫2 

మవోబలేళ్వర్‌. 1009 

మవోభారతము 9౨9 

మహాయాన సం[పదాయము 981 

మవహోరాష్ట్ర 912, 914, 917, 919, 924, 940, 
941, 954, 964, 966, 987, 992, 1007, 
1009, 1021 

మహారా(స్లవాదీ గోమంతక్‌ పార్టీ 948 

మవో రాములు 985 

మహావీరుడు 929, 970 

మవోసేన ప్రభువు 421 


మహేం[దగజ్జా 1016 

మహేం|దగిరి 902 

మ హందవర్శ 982 

మ పే=ళ్వర్‌ 1006 

మాంఘీర్‌ 1000, 1001 

మాంట్‌ నె రాట్‌ 592, 5958, 594 

మాంటివిడో 85, 628, 624, 626 

మాంటీ కార్గో 792, 794 

మాంటీల్‌ 47, 508, 518, 748 

మాండలే 8/2, 876, 924 

మాండింకా 106 

మాంజేటరి [పాంతము ( రాజ్యము) 20, 96, 118, 
188, 154, 258, 407, 429, 468, 490, 494, 
768, 785 

మాడిడ్‌ 48, 862, 868, 868 

మాగియార్‌ (దేశము; భావ.) 886, 887 
(చూ 3 వాంగరీ) 

మాగ్గి యోర్‌ నరన్సు 870 

మాగ్నాకాశ్లా 809 

మాతా పర్వతములు 886 

మా(తూ 78 

మాన్‌క్‌ 807 

మాన్‌ ఘా నరన్సు లి£0 

మాన్‌ చెస్టర్‌ 807 

మాన్‌ డిన్‌ గో జాతి 60, 108 

మాన్‌ దీవి 806, 807, 820 

మానర్‌ హీమ్‌, కార్ట్‌ గస్టాన్‌ ఎముల్‌ 726 

మామల్ల పురము 882 (చూ ః మవోబలిపురము) 

మాయా నాగరికత 526. 527, 558, 568, 566, 608 

మాయాబందర్‌ 1019 

మార్‌ క్విజ్‌ లోరెన్సో 184 

మార్‌ గావ్‌ 1021 

మారిజేనియా 12, 64, 175, 182, 226, 2892, 778 

మారినస్‌ 860 

మారిషస్‌ 12, 178, 180, 486, 927 

మార్కొనీ, గుగలిమో 694, 

మార్కో పోలో 1/0, 811 

మార్గయ్‌, మిల్టన్‌ ఆగస్బృస్‌ 

మార్గరెట్‌ 880 


సీవీ 218 
మ్‌ 


1062 ప్రపంచ రాజ్య సర్యస్వము 


మార్చి నిక్‌ 560, 778 

మారె ల్‌, చార్లె న్‌ 766 

మారాండాలయము 990 

మా శే, జోసీ 524 

మార్మగావ్‌ 996, 1021 

మార్యారీ 9:6 

మార్గ ల్‌ ప్లాను (|వణాళిక) 787, 769 

మా'ర్చెయిల్‌ 406, 764, 765 

మాలీ 12, 19, 59, 64, 89, 108, 156, 175, 
181, 225, 226, 776 

మాలెగాంవ్‌ 1008 

మాలే 898, 8965 

మాల్టా 12, 788, 191, 818, 861 

మాల్తీ జ్‌ 769, 795, 820 

మాల్లీ వులు 12, 898, 971 

మాల్లే వియనులు 528 

మాల్లే నియా 826 

మాల్ళో 880 

మూన్‌ ఛీ (సే తుంగ్‌ 818, §18 

మాప్‌ మాన్‌ 100 

మాసో, 6, 298, £94, 857, 884, 521, "710. 
822, 825-562, 829, 889, 840, 898 

మావామ్‌, విలియమ్‌ సోమర్‌ నెట్‌ 819 

మాహీ ద్వీవము 498 

మాహి (పుదుశ్చేరి) 1024 

మాహేలీ 108 

మిజో రామ్‌ 898, 918, 915, 917, 940, 942 
944, 964, 1025, 

మిడ్‌ వే దీపులు 488, 587 

మి_శమండలి (రాజ్యములు, సేనలు) 828, 755, 
172, 798, 844, 660, 

మిన్ని కాయ్‌ 898, 1027 

మిన్‌ న్క్‌ 826 

మియామీ 515 

మర్‌ డాల్‌, గున్నార్‌ 688 

మిల్టన్‌, జాన్‌ 819 

మిల్గెన్‌, కారల్‌ 886 

మిసిసిపీ నది 568, 575 

మిస్సోరి 569 


మివోలే ముంకామీ 6592 

మీకాంగ్‌ నది 284-287, 804, 887, 841, 401 

మీరట్‌ 979, 980 

ముకెన్‌ 808, 717 

ముచింగా పర్వతములు 126 

ముజఫర్‌ నగర్‌ 979 

ముజఫర్‌ పూర్‌ 1000, 100! 

ముప్పదేండ్ల నం్యగామము 716, 767, 881 

మురార్లీ దేశాయి 987, 941 

ముస్టింలీగు 987 

ముస్సోరి 880 

ముస్కోరినీ, జెనిటో 690, 694 

మూడుమ లె 907 

మూర్‌ జాతి 46 

మూర్‌, పానీ 819 

మృత సనము[దము £56, 888, 885 

మెండల్‌ , ైగర్‌ యోవోన్‌ 685 

మెం జ లేయేవ్‌ , డిమి తీ ఇవనోవిచ్‌ 541 

మెకంజీ నది 506 

మెకాలే, పార్‌ బర్డ్‌ 161 

మెక్‌ కిన్సీ శిఖరము 570 

మెక్కెా వెల్తీ , నిక్కాలో 694 

మెకెలీయడ్‌, జాన్‌ "జేమ్స్‌ రిచర్లు 5 1% 

మెక్వరీ దీవి 456 

మెక్సికో 12, 19, 484, 486, 518. 521, 528, 
526, 561, 5672, 564.566, 568, 616 

మెక్సికో (నగరము, సిటీ) 561, 569 

మెక్సికో సింధుశాఖ 561, 562, 568, 569 

మెగె[ జె, ల్లాన్‌, ఫెర్మి నాండ్‌ తిరి4, 462, 490, 752 

మెజర్లా పర్వతము 1155 

మెట్టర్‌ నిక్‌ 681 

మెడిటరేనియన్‌ జాతి 45౨6 (చూ ; మధ్యధరా 
జాతులు) 

మెన్‌ గ్‌ -జూ శీ18 

మెన్‌షీయన్‌ 818 

మెర్భా 78 

మెలిల్లా 866 

మెల్ఫోరన్‌ 450 

'మెసపోపేమియా 2685 


అను[క్రమణ పట్టిక (061 


మెస్సినా జలనంది 686 

మేక్ట నాల్డి , జూన్‌ అలెగ్గాండర్‌ 514 

మేఘాలయ 898, 919 914, 917, 9'9, 924, 
940, 94వ, 95, 964 1010, 

మేజరిన్‌ , జూలెస్‌ 775 

మెజ్జుసీ జు యె. నెప్పీ 689 

మేటర్‌ లింక్‌, మారిస్‌ 88 

మేడమీ డిస్టిల్‌ 677 

మేరయానా దీవి 461 

మేరూ నరున్సు 127 

'మేరోవియా £20 

మేసిడోనియా '05 

మెశేల్‌ నన్‌, ఆల్‌ బర్డ్‌ అ బవోమ్‌ 587 

మెశేల్‌ ఏంజెల్‌ 694, 857, 858 

మైశేల్‌ సోమరే 480 

మెకోం బెగే 168 

మై క్రొనీనియన్‌ జాతి 460 

మెలీధి (మాండలికము) 9 16 

మెన్‌జ్‌ 714 

మెనూరు 9850, 946, 988, 954 

మొంబాసా 98, 99, 101 

'మొగదీషు 2258, 229 

మొగల్‌ వంశము 9౭84, 9కిర్‌ 

మొగల్‌ సా మాజ్యము 241 

మొజాంబిక్‌ 12, 57, 126, 180, 142, 1438, 
172, 184, 197, 200, 21, 282, 286, 750, 

మొజాంబిక్‌ చానెల్‌ 108, 168 

మొదిబో కీటా 154 

మొనాకో 792, 798 

మొనాకో-విల్తీ 792, 1,8 

మొనెగాస్క్‌ (నంత తి-భావ) 798 

మొబూతూ, డినై రే 124 

మొరాకో 12, 41, 64, 66, 187, 282, 299, 
818, 862 

మొరాదాబాద్‌ 979 

మొరోనీ 108 

మొహాలీ 104 

మొహొంజోదారో 86], 927 

'మోకోక్చుంగ్‌ 994 


మోజమీడిస్‌ 6? 

'మోజార్డ్‌ , వుల్ఫొగాంగ్‌ అమాడియస్‌ 684 
మోతీ 818 

మోనా పానేజి 5338 

మోరోజోవో, ్రటోన్‌ డి కిల 
'మోరచేవియనులు 8౨9” 
మోల్లోవెనూల్‌ శిఖరము 842 

మోసీ ఉవజాతి 60 

మోనెత్తీ 848 

మౌన్‌ డో 120 

మౌ ర్యాళోకుడు 241(చూ : అళోకుడు) 
మౌర్యులు (వంశము, 920, 932 
మూూజ్‌వది 75కి 

మ్యూనిచ్‌ 715, 721 


య 


యమునానది 900, 905 

యాంగ్‌ ట్ట నది 804, 805, 809 

యాజ్ఞ వల్కు్యుడు 989 

యాదవులు 982 

యానాము 1024 

యాలూనది 801 

యాల్లా ల్‌ 

యావాండీ 94-906 

యాష్‌ మోర్‌ కార్జీ యర్‌ దీవులు 458 

యీట్‌్‌, విలియమ్‌ బట్లర్‌ 698 

యు కెయిన్‌ 12, 884, 826, 830, 884 

యు కనియనులు 508, 8:6, 848 

యుగోస్ట్థావ్‌ భాష 797 

యుగోస్తావ్‌ లు 720 

యుగోస్తావియా 18, 18, 854, 675, 679, 686, 
708, 795, 798-7198, 842, 886, 948 

యుత్వాస్‌ , లోరండ్‌ 892 

యునెస్కో 794, 867 

యునై_ బడ్‌ ఆరబ్‌ రివల్లిక్‌ 14, 80, 81 (చూ: 
ఈజిస్ట్‌ ) 

యునై "బడ్‌ కింగ్‌డమ్‌ 12, 14, 19, 26, 474, 
610, 694, 765, 808, 810, 820, 696, 927 
(చూ: ఇంగ్లండ్‌ ; (బిటన్‌ ; (గేట్‌ విటన్‌) 

యునవై బడ్‌ నైట్స్‌ ఆఫ్‌ అమెరికా 4, 5, 18 


1064 (పపంచ రాజ్య సర్వస్వము 


17-20, 24, 26, 68, 189, 212, 488, 504, 


05, 516, 561, 567, 579, 717(చూఃయు. స్టే.) 


యునువారి కనబాతా లిళిలి 

యు. "స్టే. 1, 8, 14, 24, 28, 84, 87-40, 42, 
48, 45, 58, 82, 84, 98, 189, 202, 286, 
967, 274, 287, 294. 807, 818, 815, 
§20, 821, 824 - 829, 895, 840, 841, 
951, 859, 864, 865, 372, 874, 8938, 
896, 407, 418, 414, 480, 489, 440, 
457, 461, 462, 484.486 488.492, 494, 
507, 510, 512, 5898, 95258, 525, ర2లి, 
5లి వి 588, 587, 589, 540, 548, 544, 
547-551, 558, 502, £64, 566, 56”, 
570, 578, 680, 582, 584, 687.589, 590, 
591, 592, 594, 601, 605, 611, 618, 614, 
617, 622, 626, 680, 681, 694, 695, 
697, 888, 642, 644, 845, 647, 656, 
661, 669, 682, 698, "701 710, 
721, 722, 781, 188, 789, 750, 7517, 768, 
769, 771, 772, 775, 779, 794, 800, £10, 
811, 814, 818, 890-882, 884, 897, 8838, 
865, 866, 869, 879, 888, 892, 897, 898, 
927, 948, 950, 968, 965 

యు, నే. ధర్మకర్హృత్వపు పసిఫిక్‌ దీవులు 488 

యూక టాన్‌ ద్వీపకల్పము 582 

యూకాన్‌ నది 511, 570 

యూ కిడ్‌ 108 

యూదు వాదము 2668 

యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోవలిన్ట్‌ రిపబ్లి క్స్‌ 
(యూ. సో. సో. 8) 18. 14, 822 (చూ: సోవి 
'యెట్‌ రష్యూ. రమ్యా, సోవియెట్‌ దేశము 

యూనూ 8/6 

యూ ఫటిన్‌ నది 264, 427, 481 689 

యూరప్‌ 80, $4, 62, 99, 124, 159, 288, 
824, 848, 406, 444, 484, 579, 599, 6 19, 
620, 625, 647, 675, 678, 685, 699, 702, 
704, 717, 729, 789, 740, 748, 747, 756, 
768, 767, 779, 808, 809, 810, 828, 846, 
852, 855, 862, 864,885,867,872,877,880 


యూరపీయ ఆర్థిక సంఘము (కమీవన్‌) 19, 867, 

యూర పీయ కామన్‌ మార్కెట్‌ 691,706, 744, 
7172, 786, 194, 814 

యూరపీయు నమితి రిరికి 

యూరపీయ స్వేచ్చా వాణిజ్య సంఘము 787 

యూర పీయలు (జాతి, సంతతి) 96, 104, 114, 
127, 178, 176, 485, 460, 484, 470, 477, 
488, 508, 515, 818, 580, 585, 558, 560, 
592, 595, 618, 624, 689, 687, £47, 
659, 708 

యూరిపిడిస్‌ 708 

యెన్నీ నది 8289, 884 

యెమెన్‌ 290 

యెమెన్‌ అరబ్‌ గణ రాజ్యము 895,898, 400, 498 

యెమెన్‌ (ఉత్తర) 18, 19 (చూ: యెమెన్‌ అరబ్‌ 
గణ రాజ్యము, ) 

యెమెన్‌ జనతా [పజాస్వామ్య గణ రాజ్యము 898, 
898, 400, 488 

యెమెన్‌ (ద&ిణ) 18 (చూ:యె మెన్‌ జనతా (ప్రజా 
స్వామ్య గణ రాజ్యము, 

ఇయెకెవాన్‌ 826 

యోకవోమా లీ22, 824 


ర 


రంగ 1019 

రంగదిట్టం 954 

రంగు విచక్షణ 1409 (చూ: అపా _్టీడ్‌) 

రంగూన్‌ 8/0, 872, 878, 875, 876, 986 

రితంభోర్‌ 1018 

రత్నగిరి 1009 

ర'త్తాం 1005 

ర(రే)ఫేల్‌ 694, 858 

రజాక్‌ 1817, 189 

రషియన్‌ భావ. 7ర్‌లి, 627 

రషియనులు 728, 826, 880, 848 

రషియన్‌ (పా) సమాఖ్య 828, 882, 888 

రషియా (మ్య) 14, 242, 258, 294, 825, 
705, 7820, 754, 759, 767, 768, 811, 829, 
880, 844, 880, 881 


అను, కమణ పట్టికి 1065 
రు 


రమో్య-జపాంన్‌ యుద్ధము §26 

రసోవప్కీ, జార్జి 782 

రాంచీ 1001 

రాంజన్‌, విల్‌ హేల్ళ్ళొ కోన్‌ రాడ్‌ 722 

రాక్‌ ఫెల్ఫ ర్‌ 8 

రాకీ పర్వతములు 506, 07, 569-571 

రాజకోట 987, 988 

రాజమం (డి 975 

రాజరాజ 1 9989, 970 

రాజస్తాన్‌ 901-903, 905, 812, 914, 919, 924, 
945, 954, 964, 1011 

రాజస్థాన్‌ కాలువ 1018 

రాజస్థానీ 916, 1003, 1011 

రాజేం|ద 1982, 971! 

రాజేం|ద (వసాద్‌ ఈగ 2 

రాజన్టనభ (భారతగణ రాజ్య) 940, 941 

రాజ్యాంగ విధానము (భారత) 968 

రాడిన్‌, ఆగ సే 776 

రాణా పశావ సాగర్‌ 1018 

రాణాలు (నేపాల్‌) 852 

రాణీగంజ్‌ 998 

రాధాకృష్ట వ ల్వేపల్లి 972 

రాఫిల్స్‌, స్థాఫర్మ్‌ 426 

రాబర్‌ ట్ర్‌, జోసెఫ్‌ జెన్‌కిన్‌ 218 

రామ్‌పూర్‌ 966, 979 

రామ కంహౌంగ్‌ 842 

రాముకి ప్ల వరమవాంన 97! 

శామనో చం[దశేఖర్‌ వెంకట 972 

రామమోహనరాయ్‌ 971 

రామానుజాచార్య 971 

రామాయశ్రేతివోనము 9265 

రామినెన్‌ 685 

రామేశ్వరం 992 

రాయపూర్‌ 1005, 01౧6 

రారోతోంగా 4ర్‌రి 

రావల్‌ పిండి లిర్‌? 

రావీనది 901, 929 

రాష్ట్ర 9 కూటులు 9లిల 

రావ వతి (భారత గణ రాజ్య) 941-943, 945 

రావ ములు (భారత్త దేశపు) 910-9165, 9138, 
9289, 924, 948, 952, 961 

రాస్‌ డిపెంజెన్సీ 476 

రాన్‌ ము స్సెన్‌, నూద్‌ జోహన్‌ విక్టర్‌ 788 

రిక్‌ జనిక్‌ 699, 700 

రిచ్చూ డక్‌ డి 7/6 

రియద్‌ 487, 489 

రియూనియన్‌ 181, 192, 198, 776 

రియోడిజనీరో 655, 659, 662, 748 


రియోడి లా పాటా 612, 614, 628 

థియో నీ గో 612 

రియోముని 74, 78 

రీగా 826 

రిన్‌ జోసెఫ్‌ 555 

రీనా 1006 

రుక్యా నరన్సు 1890 

రుమేనియన్‌ భావ 849, 857 

రుమేనియా 18, 15, 19, 719, 777, 778, 795, 
822, 881, 8౪4, 842, 844, 886 

రువండా 18, కిక్క 65, 122, 180, 182,161, 194,857, 

రువండా- ఉరుండీ రిర్‌ 

రువెన్‌ జోరీ పర్వతములు 56 

రూజ్‌ బెల్స్‌, (ఫాన్‌క్లిన్‌ జలాన్‌ 5, 25, 87, 579, 587 

రూదా జోసీమేరియా కి 

రూధర్‌ ఫర్డ్‌ ఎ్నె స్ట్‌ 476 

రూపార్‌ 9-7, £96 

రూ బెన్స్‌ పీటర్‌ పాల్‌ 7668 

రూమీ, జలాలుద్ది న్‌ “45, 279 

రూర్‌ కేలా 981 

రూరిక్‌ 529, 880 

రూర్కీ 980 

రూసో, జీన్‌ జేక్విన్‌ 775 

రెం_బాంట్‌ 746 

"రెడ్‌ (కాస్‌ నంఘము 68/9, 877 

రెన్‌, కస్ట వర్‌ 819 

రెజేలే, (ఫాంకోయిన్‌ 775 

"రెయ్‌ మాంట్‌ 757 

"రయ్‌నాల్‌ డ్‌, జోమవా 819 

రైట్‌, విల్బర్‌ 587 

రై నొనది 689, 718, 714, 741, 852, 870 

రొడిసియా 67, 87, 126-129, 142, 164, 166, 
197, 199, 

రోజ్‌ వాల్‌, కెన్నెత్‌ 455 

రోటర్‌ డామ్‌ 741, 871 

రోడ్‌ బూన్‌ 594 

రోడ్స్‌, సిసిల్‌ 128 199, 706 

రోతుమన్‌ భావ 403 

రోతుమాలు 46588 

రోన్‌ నది 768, 870 

రోమ్‌ 29, 286, 896, 685-687, 689, 698, 855, 
656, 558 

రోవమక శాంతి 689 

రోమన్‌ డచ్చి న్యాయ సంహిత 418 

రోమన్‌ నాగరకత 189 

రోమన్‌ లిపి 411, 464, 992 

రోన్‌. సా[మాజము 406, 429, 677, 681, 705, 


1068 (పపంచ రాజ్య సర్వస్వము 


765, 7185, 790, 809, 856, 860, 872 
రోమునులు ౪9, 205, 258. 265, 884, 899, 488, 
£07, 681, 765 784, 789, 848, 864 
రోలింగ్‌ ప్తాన్‌ 961 
రోస్టాక్‌-పీటర్స్‌ డార్‌ "710 


దు 


లండన్‌ 40, 51 52, 824, 867, 494, 808, 804, 
808, 811, 814, 816, 817, 898, 

లండన్‌ శాంతి ఒడంబడిక రి50 

లంబక ద్వీపము విశ 

ల క్లైంబర్డ్‌ 18, 84, 107. 718, 744, 762, 768, 
785, 766, 848, 849, 851 

లకైంబర్ల్‌ (నగరము, దుర్గము) 849, 850 

లక్నో 904, 906, 948, 977, 980 

లకద్వీప్‌ 898, 91°, 915, 917, 819, 940, 944, 
9864, 965, 1027, 

లక్సర్‌ 78, 86 

అగథ 970 

లట్వియన్‌ (భావ, (పజలు) 827 

లట్వియా 826, 581, 

లడఖీ 678 

లఫ్‌ నేగ్‌ నరన్సు 805 

లయోలా, సెయింట్‌ ఇగ్నేపీయనస్‌ ఉ 569 

లవ్‌ సానే 871 

లవంగ (వాంగ్‌ 401, 408, 404 

లవంగవా లోయ 127 

లాండ్‌ స్ట్రీ నర్‌, కారల్‌ 685 

లాక్‌, మాన్‌ ఫెడ్‌ విపి 

లాగోన్‌ 40, 198, 160 

లాజెల్‌ లోఫ్‌, నెల్మా 886 

లాటిన్‌ అమె 16, 18, 19, 84, 96, 501, 
565, E99, 6185, 617, 626, 644, 754, 788, 
818, | 

లాటిన్‌ అమెరికా ఆరిక కమీవన్‌ 19 

థ 

లాటిన్‌ అమెరికా సేచా వ్యాపార మండలి 661 

లాటిన్‌ ఛాన 696, 799, 848, 856 

లాటియమ్‌ 690 

లాప్‌ జాతీయులు (లాప్పులు) 785, 759, 879 

లాస్‌ భావ 7కిర్‌, 769, 879 

లాప్‌లాండ్‌ 879 

లా పాజ్‌ 65కి 

లాఫన్‌ టయిన్‌, పానీ 788 

లామీజాసా 61 

లాయిర్‌ నది 1028 

లారైన్‌ 7/5 

లాల్‌ కోట 1028 


లాల్‌ బవాదూర్‌ శాస్త్రి 987 

లావో జూ 918 

లావో భాష 402 

లావోస్‌ 18, 284, 286, 801, 886, 841, 871, 
401, 410, 412, 4183, 79, 176, 988, 948, 

లాన్‌ పన్‌ జెల్స్‌ 572, 575 

లాసా 20౨ 

లాహుల్‌ స్పితీ 1017 

లాహోర్‌ కిక్‌”, 924 

లింకన్‌, అ బవోమ్‌ 578, 187 

లింపోపో నది 148, 198 

లిక్టైన్‌స్ట్రీ న్‌ 22, 685, 679, 8562, 854 

లితూనియన్‌ (భావ, (పజలు) 826, 827 

రితూనియా 8:6, 8831 

లితూలీ, ఆల్బర్ట్‌ జూన్‌ 149 

లిన్నీ, కారల్‌ ఫాన్‌ 886 

లిప్‌ మన్‌, గే వియల్‌ 851 

లిబియా 13, 18. 64, 77, 81, 84, 119, 195, 
208, 218 

లియాన్‌, జాన్‌ పానీ డీ 5938 

లియొనార్పో డా నించి 694, 554 

లియెంపాల్తో 11 128, 124, 785 

లిర. ఎపాల్టోవిల్లీ 124 

లివర్‌ పూల్‌ 808 

లివింగ్‌ స్టన్‌, డేని 128, 178 

లివింగ్‌ స్టన్‌ నగరము 129 

లిస్బన్‌ 7417, 748, 7651 

లీడరిట్ట్‌ 159 

లీనా నది 829, 824 

నీప్‌జిగ్‌ 709, 787 

ఠీబ్నిజ్‌, [గాట్‌ (ఫీడ్‌ విల్‌ పాల్‌ 722 

తీమా 27, 645, 647 

లీవర్ణు దీవులు 591, 598, 596 

లుగాన్‌ 129 

లుబుంజబాషసి 1£8, 125 

లుముంబా, పా్యటిస్‌ యె మెర్డి 124, 126 

లువంగ్యా నది 126 

లువాంణా 57, 58 

లుసాకా 126. 197 

లూంగ్లీ 1025, 1026 

Se yi 578 

లూథర్‌ , మార్జిన్‌ 716, 721 

లూదియానా 993, 996 

లూయీ Xiv 787, 775 

లూయోూ XVI 767 

లూసికేనియీో* 748 

లెనిన్‌ 880, 881, £40, 841 

లెనిన్‌ గాడ్‌ 826, 828, 839 


ఆను కమణ పట్టికి 106% 


లెబనాన్‌ 18, £56, 404, 406, 408, 409, 427- 
429, 7168, 927 

లెబనాన్‌ పర్వతములు 4065, 407 

లెచెప్‌, ఫెర్మి నాండ్‌ డి 80 

అసోతో 18, 148, 207, 210, 286 

లే నగరము 924 

లేపాంకి 976 

లె బర్‌ విల్లీ 118, 11: 

ల వీరియా 18, 19, 89, 108, 210, 215 

లోక్‌ టాక్‌ నరస్సు 100కి 

లొబచేవ్‌ స్కీ, నికోలోయ్‌ ఇవనోవిచ్‌ 541 

లోకనభ (భారత గణ రాజ్య) 940, 941 

లోకాయు క్త 884 

లోశతాల్‌ 927 

లోపెజ్‌, కార్లోన్‌ అన్‌టోనియో 645 

లోపెజ్‌, (ఫాన్‌సిన్‌ కో సోరోనో 645 

లోబితో 57 

లో బెన్‌ గులా 202 

లోమీ 189, 140 

తాతరో 640 

లౌ వే మ్యూజియం 775 


వ 


వందేమాతరం గితము 696 

వంళధార 902 

వర్ణ మాన దేశములు 27, 29, 82, 88, 42, 47 

వంంగల్‌ 975, 976, (చూ: ఓరుగల్లు) 

వరాహమిహిరుడు 934, 970 

వరి న్‌ దీవులు (యు. స్టే.) 590, 591 

వర్ణీ న్‌ దీవులు ( (బిటిష్‌) 594 

వలెట్టా 788, 789, 791 

వలెట్టా, జెవోన్‌ వరసోట్‌ డి లా 792 

వల్లీ స్‌ -ఫతుగ రా దివులు 776 

వాంకోవర్‌ 508, 518 

వాంగ్‌ చుక్‌, ఉగెయిన్‌ దోర్డి 881 

వాంగో, విన్‌ సెంట్‌ 746 

'వాకాటకులు 982 

వాగ్నర్‌, రిచర్డ్‌ 722 

వాగ్నర్‌ -జప్‌ శ్రా, జూలియస్‌ 685 

వాటికన్‌ 655, 856.88౫8, 881 

వాదుజ్‌ 852, రిర్‌4 

వాదోదర 922, 966 

వాన్‌ డై క్‌, ఆన్‌ తోనీ 788 

వారణాని 985 _966, 979, 980 

వారి 1028 

వారా 298, 752, 758 

వార్సా ఒడంబడిక 711, 726, 756, 780, 884, 
845, 5900 


వాల్‌ డాక్‌, వాం ఫీ 23 

వాల్‌ డీమ్‌, కుర్‌ 25 

వాలిస్‌ ద్వీపములు 470 

వోలూన్‌ పాంతము 783 

వాల్టర్‌ (_ఫెంచి రచయిత) 771 

వాల్ప రెజో 687, 640 

వాల్విన్‌ బే 1538 

వాషింగ్‌ టన్‌ 5, 80, 85, 40, 41, 567, 573, 575, 
586, 698 

వాషింగ్‌ టన్‌, జార్ని క్ర78, 557 

వాస్కో. డి గామా 145, 186, 72 

వావాబ్‌, మవామ్ముద్‌ బిన్‌ అబ్‌ ద్‌ 440 

నట్‌. వర్‌ దీవులు $592, 5905 

విండ్‌ హోక్‌ 152 

విక్టోర యా జలపాతము 129 

విక్టోరియా నరిన్సు 85-85, 97 

విక్టోరియా నగరం (కా మెరూన్‌) 95 

విక్టోరియా (నై “షెల్సిన్‌) 495, 486 

విక్షోంయా (వాంగ్‌ కాంగ్‌ ) 443, h44 

విక్షైరయా రాణి 811, 818, ౪86 

వి కమాదిత్యుడు 970 

వి కాంత్‌ 946, 947 

విజయనగర సా|మాజ్యము 984 

విజయవాడ ౪75, 976 

విద్యాం ౯ డు 994 

విన్ని పెగ్‌ 513 

విప్రవము (1548 నంవత్సంపు) 768, 

వియెంటియేన్‌ 956, 401, 408 

వియెత్నామ్‌ 2824, 286, 801, 808, 809, 841, 401, 
410, 413, 5560, 754, 769, 776, 884, 983,948 

వియెత్‌ నామీయ (జాతి, భాష) 888, 411, 412, 
470, 570 

వియెన్నా 46, 679-681, 684, 859, 872 

వియెన్నా కాంపస్‌ 649, 872 

విలా 476, 478 

విలియమ్‌ 1 (జరి నీ) 716 

విలియమ్‌ 1 ల. నీ) CLT 

విలియమ్‌ ఆఫ్‌ వ. (నెదర్‌ లాండ్స్‌) 74°, 746 

విలియమ్‌ (విజేత, ఇంగ గండ ) 766 809 

విలియమ్‌, బెర్ట్రాండ్‌ ఆర్‌ తర్‌ 819 

విలియమ్స్‌, ఎరిక్‌ యుస్టేన్‌ 58% 

విల్ని యస్‌ 526 

విల్సన్‌, వుడూ 4, 579. 587 

వివేకానందస్వామి 971 

విశాఖవట్ట్లణం 926, 947, 975, 976 

విశ్వామి తుడు 969 

విష్ణు గుప్పు డు 970 

వీచే 768 


1068 [పపంచ రాజ్య సర్వస్వము 


పీజ్‌ మన్‌, చెయిమ్‌ 288 

వితీ లేవూ 482 

కీర వి|కమ షాదేవ్‌ వి5ఏ 

వీరేం[ద వి|కమ షాదేవ్‌ కిర2 

కిలర్‌, లియొనార్డో 878 

వీన్‌ జేడిన్‌ 714 

వూడూ 600 

వృత్తఖండ సిద్ధాంతము 610 

వెనిజ్యలా 18, 19, 544, 545, 627, 629, 682, 
647, 668, 665 

వెనిస్‌ 686. 6980 

వె ర్సెయిల్స్‌ 767, 768 

వెర్చెయిల్‌ శాంతి ఒడంబడిక 4& 

వెలెస్టీ, ఆర్థర్‌ 819 

వెర్ఫింగ్‌టన్‌ £71, 472, 475 

వెల్లూరు 99 1 

వెనూ్షియనస్‌ అగ్ని పర్వతము 656 

వెన్నూచీ, అమెరిగో కకక 

వెస్ట్‌ ఇండీస్‌ 514, 515, 524, 582, 588, 587, 
555, 589, 592, 595, 596, 74), 742 

వెదాంతగళ్‌ 992 

వేలెన్సియా 864 

వేల్స్‌ 808, 806, 807, 809, 810, 812, 818,817 

వెకింగ్‌లు 696, 780, 786 

వై జయంత 948 

వైట్‌ నము[దము 826 

వొలోఫ్‌ భావ 106 

వోల్లానది 824, 828 

వోల్లో గాడ్‌ 822, 826, 881 

వోర్టూనది 116 

వోల్డాసరన్సు 119 

(వజ భాష 9౪916 

'శ్లాడివాస్టక్‌ £08, 822, 828, 887, 889 


నే 


శంక రాచార్యుడు 970, 990 
శకాబ్రి (వర్ష కాల) గణన 897, gal 
శకులు 9లి1 

శతవర్ష నం|గామము 768 
శ[తుంజయ వర్వతము 988 
శరావతి 909 

శాంతినికేతన్‌ 92౭, 965, 999 
శాళ్వత తాట నము 872 
నీక్చు.లు 917? 918 

శివపుర 1008 

శివనము [ద 984 

శివాజీ 985, 971 


కుల్కవ్యాపార సార్వ్మతిక నమ్మతీ వీ 48, 44 


శూల వేసి 246, 248, 249 

శౌ లీసియా- 728 

శౌ లేం ద రాజ్యము 250 

[(శావణ జెలోలా 984 

(శ్రీనగర్‌. 904, 906, 921, 922, 944, 988, 989 

(శ్రీరంగం 992 

(శ్రీరంగవట్రణం 984 

శ్రీలంక 18, 41. 898. 894, 415, 420, 426, 
511, 580, 744, 8985, 928, 927, 999, 
962, 969 

(శీ/విజయ రాజ్యము 250, 889 

శ్వాన్‌ దీవులు 591, 605 

శ్వ్యతజాతీయులు 521, 525, 589, 542, 547, 
€&0, 555, §68, 576, 590, 596, 624, 628, 
651, 655, 665, 668 


అలర 


ర్న 


వన్నాన్‌ నది 695, 696 
షపూంగే 902, 809. 815, 317 
పాజవోన్‌ సూర్‌ 979 

షార్ల మేన్‌ 678, 674, 681, 716, 766, 785 
షా జ్‌, జార్జి 649 
షినానోగ్గబా నది కి2ి0 
షినిచిరో తోమోనాణ కికి2 
షిమోగా 989 

షిరోదా 1021 

షిల్లాంగ్‌ 0685, 1010, 1011 
పిట వువంగ్‌ టీ 810 

వీళా రాణి 71 

మూాబర్జ్‌, (ఫాంజ్‌ 684 
చెన్యాంగ్‌ 502, 806 

"మెన్సీ 809 

షెఫ్‌ పీల్లు 807 

జకడాక్‌; రిచర్చు బిన్‌స్ట్రీ 698 
"షేక్‌ ముజిబురో రవామాన్‌ 857, 869, 870 
మేక్‌స్పియర్‌ , విలియమ్‌ 819 
సేర్‌ షూ 994 

పోంపే 124 

పోడింగర్‌ , ఎర్విన్‌ 685 _. 
షో పెన్‌ వోర్‌, ఆర్హర్‌ 722 
పోలాపూర్‌ 1008 

ప్విజ్జర్‌, ఆల్‌ జెర్ట్‌ 115, 778 
"మెంట్‌ గ్యోర్డీ ఆల్‌ బర్డ్‌ 892 


న 


నంగా రెడి (గినీ) 109 
నంగా రెడ్డ ss) 975 
నంబల్‌పూర్‌ 9 


సంయు క అరబ్‌ ఎమీశేట్స్‌ 422 


సంస్కృతము ౨45, 864, 402, 916, 917, 991 


సనశ్లుజ్‌ నది 900, 901 
సశ్యా|గవాము 146, 149 
నదరన్‌ ఆల్‌ 472 

సనా లీ95, £97 


ననూసీ, నయద్‌ మవామ్మద్‌ విన్‌ అల్‌ 207 


సన్వత్‌ సేన్‌ 811 

_ప్పవర్ష సం|గామము 560 

ప్రసింధు 928 

ము[దగుప్పుడు 970 

నమోరి 154 

నయద్‌ అవామద్‌ ఖాన్‌ 971 

నయాం సింధుశాఖ &§94, 887, 888 
సనలోనికా 704 

సవంగ్‌ వత్తన 40కి 

నసారమ్‌ 1000, 1001 

సస్స్సాం[డా 89 

నవారన్‌ పూర్‌ 979 

నవ్యో|ది 900 

సాంగ్లీ 1008 

సాంళి 967, 1006 

సాంతాందర్‌ 681 

సాంతా ఇజబిల్‌ 74-76 

సాంతా లూజియా 10 

సాంతియాగో 86, 102, 685, 687, 640 
సాంతో డోమింగో 580, 5899 

సాదత్‌ అన్వార్‌ * ఆల్‌ 80 

సాధరణ నభ (ఐకాస) 8,9, 15, 16, 19 
సాన్‌ ఆం|బోసియా దివి 640 

సాన్‌ కార్లోస్‌ "76 

సాన్‌ [కిస్తోబల్‌ 622 

సాన్‌ ప్రావాన్‌ 589 

సాన్‌ జోనీ 816, 517, 520 

సాన్‌ 'ఫెలిక్స్‌ దీవి 641 

సాన్‌ (ఫ్రాన్సిస్‌ కో §, 486, 498, 577 
సాన్‌ మారినో 22, 685, 869, 860 
సాన్‌ మార్జిన్‌, జోసీ డీ 617 

సాన్‌ సాల్వడార్‌ 50, $01, 518, 550 
సాబా 252, 887.889, 892 
సామోవ్‌ 492, 494 

సారనాధ్‌ 967 

సారచఛాక్‌ 14, £§2, 887-8390, 892 
సార్షీనీయా 686.687, 798 

సార్వ దేశీయ తపాలా సంయోజనము 2, 49 
సాల్‌ 102 

సాలమన్‌ 71 

సాలమన్‌ దీవులు 496 


అను[క్రమణ పట్టిక 1069 


సాలా అల్‌ దీన్‌ 4కి2 

పాలాజార్‌ , ఆన్‌ టోనియో డి ఆలివీ రా 749,750,759 

సాలా యి గోమెజ్‌ దీవి 641 

సారిస్‌ బరి 185, 197, 199, 202 

సాల్వీన్‌ నది £8'/, 878 

సావో అంతావో దివి 102 

సావో టోమీ 218, 214, 750 

సావోటోమీ- పిన్సిపీ 189, 218, 760 

సావో నికలావ్‌ దివి 1౧2 

సావో పౌలో నగరం 6550 

స్రజవ్రేో | ఫాన్సిన్‌ కో 658 

సావో విసెంటీ దివి 102 

సింకియాంగ్‌ $808, 806, 808 

సింగ్‌ మన్‌ ర 298, 800 

సింగన ల్లూరు 99 1 

సింగపూర్‌ 18, 14, 286, 807, 891, 424, 425, 
426, 8183, 927 

సింద్‌ భ్యా 856, 916, 917, 1008 

సింధునది 489, 705, 900, 931, 905, 920 

సింధు నాగరికత 640, 907, 9828 

సింధు (రాష్ట్ర ము) 555, 9కికి 

సింవాగిరి 255 

సింవాళము 415, 451, 971 (చూ : (శ్రీలంక) 

సింవాళీ భామ 894, 41”, 421 

సింవాళీయులు 418 

సింవోనక్‌, నరోత మ 296, 287 

సిక్కిమ్‌ 849, 898, 909, 940, 945, 1014 

సిజానే, పాల్‌ 776 

సిడ్నీ 450, 452, 477 

సితోల్‌ , ఉందాబ నింగీ 202 

సిమ్లా 904. 906, 945 1017, 1018 

సిమ్లా ఒడంబడిక 950 

సియె|రా లియోనీ 18, 106, 108, 215 

నీర్‌ దర్యా 524 

సిర్‌ మూర్‌ 1017 

సిరియా 18, 14, 80, 81, 256, 288, 265, 882, 
లిలి4, 843. 844, 405.407, 427, 429, 490, 168 

సిరిలిక్‌ లిపి 778, 797, 8871 

సిరా 1016 

సిల్‌వస్సా 10928 

సిలాన్‌ పా, [ఫాన్స్‌ ఈమిల్‌ 762 


౧ 


సిసిలీ 685, 686, 692, 788, 294 


సీన్‌ కీవిజ్‌, పానీ 7567 

సీజర్‌ , జూలియన్‌ 688, 694, 765, 808, 871 
సీన్‌ నది 76కి 

సీయాల్‌ 297, 298, 800 

నుకర్గో, అవామ్మద్‌ 251, 252, 255 


1070 [పపంచ రాజ్య సర్వస్వము 


నుడాన్‌ 18, 41, 69, 77, 81, 85, 86, 97, 
190, 208, 218, 744 

సుపీరియర్‌ నరన్సు 577 

సు పీమ్‌ కోర్డు (భారత గణ రాజ్యపు) 943 

నుభాన్‌ చందబోస్‌ 972 

నుమ తా 246, 245, 249, 258, 451, 982 

నుమేర్‌ 926 

నురినామ్‌ 68%, 6889, 668, 669, 748 

నురినామీస్‌ భాష 66 

సులేమాన్‌ 1 849, 

సువోర్లో విర్‌వ 

సూ కె 6585, 665 

సూయజ్‌ కాలువ 688, 80-82, 84 

సూరత్‌ 987, 988 

నూవాం 477, 482.484 

సూసా 186 

సింటో 25, 276, 846, 347 

నెం టల్‌ ఆ|ఫికన్‌ రిపబ్లిక్‌ 18,91, 94, 114, 
120, 1292, 218, 222, 767 

సెక్టర్‌” (పిన్సిపుల్‌ 6.0 

సన్‌ఘో5, లియొపాల్ష్‌ సీదర్‌ 928 

“నినెగల్‌ 18, 19, 150 108, 150, 182, 225, 
928, 776 

సెనెగల్‌ నది 2లిక 

సకం ం నో. జార్చి 708 

చెమీటిక్‌ జాతి 70, 71, §889, 896, 899 

సెమిటిక్‌ ఛావలు 789 

సియింట్‌ ఓలావ్‌ 786 

సెయింట్‌ కిట్‌ -నెవిస్‌ ఆంగ్విల్లా 692, 59కి 

సెయింట్‌ జాన్‌ 583 

సెయింట్‌ జాన్‌ యోధవగ్గము 790, 792 

"సెయింట్‌ జార్టెస్‌ 696 

నెయింట్‌ డెనిస్‌ 192, 193 

చెయింట్‌ డోమింగ్‌ 600 

సెయింట్‌ పా(టిక్‌ 696, 698 

"సెయింట్‌ పాల్‌ 19కి 

నెయింట్‌ పియెకే 597 

సెయింట్‌ పియె[ కె మిక్కిలాన్‌ 504, 597, 776 

నియింట్‌ లారెన్స్‌ 506, 570 

నెయింట్‌ లూసియా క98, 596 

నెయింట్‌ విన్‌ సెంట్‌ 695, $96 

నెయింట్‌ హెలీనా 787, 820, 891 

సెరి]ియా 681, 785, 796, 798, 799 

నెర్చులు 676, 677, 681 8438 

నెలివిస్‌ 246 a ళూల వేని) 

వీనానాయళశ్తే డాన్‌ సీ స్టీ ఫేన్‌ 4వ [ 

సేలం 99 | 

సేవాగామ్‌ 1009 


నై గాన్‌ 296, 402, 411, 418, 415 
నై నాము 80, 84, 256 

నై నిక నవాకార ఒడంబడిక కిర్‌ 

సె పాన్‌ 489 

బైరన్‌! 18, 482, 494, 697 "61, 819, 948 
సె వీది 905, 809, 824, 828 
సై మల 485 

సొనై టీ ద్వీపవర్గము 486 

సో క టీన్‌ 708 

సోన్‌ నది 901, 9౬7 

సాసపట్‌ 1016 

సోఫియా 298, 710, 777, 779, 7852 
సోఫోకిల్‌్‌ 708 


సోమాలియా 18, 62, 69, 97, 228 

సోమానీలాండ్‌, (బిటిమ్‌ 280 

సోలన్‌ 708 

సోలాన్‌ 1017, 1018 

సోవియట్‌ దేశము (భూమి) 26, 98, 110, 2£9, 
£69, £85, 292, 295, 809, 815, 888, 885, 
682. 712, ౧61, 781, 798, 822, 842. 845, 
(చూ : సోవియట్‌, యూనియన్‌, సోవియట్‌ 
రహా, రషార) 

సోవియట్‌ యూనియన్‌ 801, 804, 784, 8981, 
885, 846, 878¢ 5566, 888, 889, 890, 8091, 
698, 950 (చూ : యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ 
సోవలి స్ట్‌ రవబట్లి క్స్‌) 

సోవియట్‌ రష్యా 4, 5, 14, 17-19, 24, 28, 
45,67 68, 82-84, 244, 296,312, 828, 
5848, 854, 872, 8274, 385, 386, 8926, 
430, £22, 528, 580, 552, 611, 616, 857, 
678, 690, 691, 710, 719, 722, 725, 7152, 
765-758, 760, 771. 779, 780, 800, 822, 
890, 927, 965 

సోవియెట్‌ వర్గము 7 

సోషలిస్ట్‌ పార్టి (భారత) 948 

సోమలిన్ట్‌ రాజ్యముల పరన్పర నవోయ సంస్థ 781 

సౌగర్‌ 1005, 1006 

సౌశాంప్‌ టన్‌ 805 

సౌదీ అరేబియా 18, 84, 269, 280, 282, 989, 
291, 884, 885, 877, 896, 898, 487, 440, 
442, 927 

సౌరోనది 60 

స్క్మాండినేవియా (యన్‌) 788, 786, 789, 762: 
764, 885,. 

సే గ (రాక్‌ నము(దము 728, 877 

స్కాట్‌ 610 

స్కాట్‌ లాండ్‌ 808, 804, 806.810, 812, 8138, 
815, 817 


అన్ముకమణ పట్టిక 1071 


సట్‌ గార్డ్‌ 71h 

న్కు_శారీ 626 

స్టాక్‌ హోమ్‌ 877, 879, 880, 885, 

స్టాన్లీ నగరము 649-651 

స్పానీ, పానీ యం 128 

సార్‌ సా*మ్‌ వంతెన 729 

బట 

స్టాలిన్‌, జోసెఫ్‌ 5, 789, 881, 841 

స్టాలిన్‌ [గాడ్‌ 881 

స్టీఫెన్‌ 1898 

స్పానిమ్‌ (స్పానీయ) (|వజలు, సంతతి) 482, 521, 
620, 642, 687, 720, 764, 774 

స్పానివ్‌ భావ 811, 825, 868, 518, 521, 627, 
589, 542, 545, 558, 563, 589, 608, 62+, 
687, 642, 647, 665, 764, 820, 862 

స్పానివ్‌ వారసత్య నం|గామము 681 

స్వానీయ నహోరా 17/5, 187, 282 

స్వ్పానీయ ( స్పెయిన్‌ ) సా|మాజ్యము 518, 5252, 
548, 564, 608, 614, 617, 629 

సారా "705 

"'స్పెయి.న్‌ 18, 19, 64, 76, 107, 168.190, 282, 
864, 430, 487, 490, 503 515, 518, 521, 
ర్‌ఐల్లి, 527, 551, 586, 589, 549, 545, 
క్ర51, 555, 560, 568, 177, 5౧/౧9, 587, 5539, 
610, 613, 614, 6 5, 629, 63:2, 69/7, 
628, 649, 647, 649, 650, 659 665, 669, 
678_675, 681, 69, 704, 716, 780, 747, 
749, 762, 763, 766, 785, 810, 849, 862, 
£64, 865, 869, 989, 


స్ఫాక్స్స్‌ 186 

న్ఫింక్స్స్‌ 85 

నట్‌ న జాన్‌ (డిన్టీ యన్‌ 149 
న్యూటా 866 


స్థావ్‌ _వజలు (జాతులు, తెగలు) 687, 154, 779, 
797, 798, 829 

స్తాన్‌ భామలు 797 

స్తావిన్‌ భావ 6868 

స్టోవాకియా 722,727 

స్లోవాకులు 729, 849, 887 

స్వాజీలాండ్‌ 19 142 1894, 210, 288, 288, 

స్వాల్‌ చార్జ్‌ ద్వీపజాలము 784, 740 

స్వాహిలీ $9, 99, 101, 128. 181, 184 

స్విజర్‌ లాండ్‌ 29, 87, 48, 49, 50, 107, 844, 
వశీ", 872, 685, 656, 679, 685, 686, 718, 
714 762, 852.854 856, 857, 861 869, 
872, 678, 876, 927 

, జోనాధన్‌ 695 

పౌరులు 871, 872 

లన్‌ నౌకాదళము 881 


లొ ange 


ల cs 
జొబులా 


స్విస్‌ నమాహారము ౧౩ 

స్వీడివ్‌. ఛా 1/59, 879 

స్వీడన్‌ 1°, 18, 24, 46, 107, 578, G6£§, 780, 
13?, 7134, 726, 78”, 758-760, 787, 880, 
877, 861, 884, 927 

స్వీన్‌ లిక్‌ జాన్‌ పీటర్‌ నన్‌ 746 

స్యూ-మా చీన్‌ 818 


ఆధ 


యె 


హంగరీ 12, 651, 722, 725, 795, 797, 793, 

8922, 8848837, 842, 844, 886, 888, 889. 927 

హంగేరియన్‌ ఖాష 2682, 689, 724, 8483, 887, 

వాంగేరియనులు 728, 796, 801, 

హంపీ 9654 

హఖమనీవ్ని సామాజ్యము 272 

హజారీబాగ్‌ 1001 

హట్టా, మహమ్మద్‌ 251 

హడృన అభాతము 506 

హన్నీ ఒల్‌ 139 

హఫిజ్‌ అల్‌ అసద్‌ 429 

హమానీ దౌరీ 15" 

హమిటిక్‌ జాతీ 70, 87 

హమీర్‌ పూర్‌ 1017 

హయిటీ 18, 589, 550, 599, 600 

వారిద్యార్‌ 965, 979, 950 

హరిహరరాయలు 984 

హరూన్‌ అత్‌ రషీద్‌ 288 

హర్డ్‌ -మేక్షొనాల్డ్‌ దీవులు 456 

హర్మతాన్‌ గాలి 116, 912 

హర్షుడు 981, 982, 970 

హలేవీడు 984 

హర్యానా 912, 915, 917, 919, 924, 940, 954, 
984, 1015 

హవానా 86, 493, 44, 47, 520, 521 

హవాయీ 568.570, 572, 5/6, 679, 580 

హస్‌, జాన్‌ 7164, 728 

హస్సన్‌, మహ్మద్‌ అబ్దుల్లా బిన్‌ 291 

హాంగ్‌ కాంగ్‌ నీ4, 286, 295, 807, £02, 448, 
444, 445, 480 

హాకన్‌ 1౪ 700 

వోట్‌ స్పింగ్స్‌ 98 

హాటెన్‌ టాట్టు 144 

హాన్‌ జాతి 808, 807 

హాన్‌ నది 292 

హానోయ్‌ 884, 402, 410, 411, 415 

హోనోవర్‌ వంశీయలు 810 

హా్స్‌బర్ల్‌ రుడొల్ఫ్‌ఫాన్‌ 681, 716 

హాన్స్‌ జర్ఫ్‌ సా|మాజ్యము 785 


1072 [ప్రపంచ రాజ్య సర్వస్వము 


హామ్‌బర్ల్‌ T7l4, 15, 724 

హామిల్టన్‌ 5్‌5్‌5్‌ 

హాలండ్‌ 107, 825, 740, 756, 785, 810, 
(చూ ; నెదర్‌ లాండ్స్‌) 

హింక్స్‌; ఎడ్వర్డ్‌ 698 

హిండెన్‌ స్టామ్‌, కారల్‌ గస్టాఫ్‌ వెర్నెర్‌ ఫాన్‌ 806 

హింద్‌ 8968 (చూ 8 భారత దేశము) 

హిందీ 181, 144, 180, 851, 4889, 5860, 668, 
916, 917, 921, 967, 977. 986, 995, 
997, 999, 1002, 1008, 1007, 1011, 
1015, 1017, 1019, 1022, 1028 

హిందూకుష్‌ 289 

హిందూ మహో సము దము 69, 97, 99, 127, 
142, 184, 288, 805, 415, 424, 4895, 
449, 455, 456, 609, 818, 878 

హిందూస్తాన్‌ 880 (చూ: హింద్‌ ) 

హిందూస్తానీ 888 

హిక్పాన్‌లు 79 

హిటెట్‌ జాతి 1259 

హిట్లర్‌ , ఆడాల్స్‌ 609. 717, 722, 125, 168 

హిడెయో నోగూచీ 881 

హిదేకీ యుకావా లిలీల్లి 

హిపోకటిన్‌ 708 

హిప్పార్కస్‌ 708 

హిృిబూ 262, 884 

హిమాచల దేశ్‌ 901, 912. 915, 919, 9.4, 
940, 945, 954, 955, 964, 1017 

హీమవత్పర్వతము 927 (చూ: హియాలయపర్యత ములు 

హిమాలయ నదీ వర్గము 9౮1 

హిమాలయ పర్వతములు 850, 898. 9005+ 

హిరోషిమా 45, 826 

హిల్లరీ, ఎడ్మండ్‌ పెర్సివల్‌ 851 

హిస్పానియోలా 588, 589, $92 

హిస్సార్‌ 1016. 

హీరాకుడ్‌ 98] 

హుబ్లి 988 

హుయగెన్స్‌, కిన్టియాన్‌ 744 


హృషీ కేశ్‌ 979 

హెగెల్‌, జార్జి విల్‌ పాల్మ్‌| ఫెడరిక్‌ 722 
హె నిక్‌ డామ్‌, సి. పి. 798 

హానీ (నావిక రాకుమారుడు) 749, 752 
పానీ ₹౪711(ఇంగ్రాండ్‌) 810 
పాయరోవిస్కీ, జరోస్టావ్‌ 728 
'వాయిలీ సెలాసీ 72 


సారేరా, తామస్‌ 549 

పారొడోటన్‌ 708 

పార్ష్నన్‌ ఫీడ్‌, ఆల్‌ఫెడ్‌ 685 

పాల్‌ వేషియా 872 

హె స్సే, పార్‌ మన్‌ 877 

హల్‌సీంకి 154, 758, 762 

హాన్‌, విక్టర్‌ 685 

హేగ్‌ నగరము 28, 741, 744, 746 

హేనోవర్‌ 715 

హేమ్‌సన్‌, నట్‌ 740 

హేమర్‌షెర్ట్‌, డాగ్‌ 8, 24, 124, 886 

హమిల్‌టన్‌, విలియమ్‌ రోవాన్‌ 698 

హేరో 817 

హైడెన్‌, ఫాన్స్‌ జోసెఫ్‌ 684 

పాదరాబాదు 857, 904, 906, 918, 915, 922, 
924, 927, 985, 986, 944, 948, 965, 
967, 974-976 

హెమన్స్‌, కార్నీలీ జె. యఫ్‌. 7608 

వహోొండూరాన్‌ 18, 501, 518, 508, 540, 558, 602 

వాెయిసల రాజులు లివి 

హోక్సాః ఎస్‌వర్‌ 677 

వోచి మిన్‌ 415 

హోనాన్‌ 808 

వోనియారా 496 

వోనూలూలూ 486, 575 

హోనే, బెర్నార్టో అల్‌ బెర్గో 618 

వోమరు 708 

హోషియార్‌ పూర్‌ 766 

హౌసాభాష 140,156, 159 


